'[ కన్యాశుల్కం 
నూరేళ్ల సమాలోచనం 


నంవొదకులు.: 
ఆచార్య మొదరి నాగభూషణ శర్మ 
డాక్షర్‌ ఏటుకూరి ప్రసాద్‌ 


నూ. 
Ty విశాలాంద్ర వజ్జుఇం హౌస్‌ 
y= విజ్ఞాన్‌ భవన్‌, 4-1-455 జ్వూంక్‌ నీట్‌ 
హైబొరాజాన- 500 శతు 


KANYA SULKAM - NOORELLA SAMAALOCHANAM 
Edited by: Prof. Modali Nagabhushana Sharma, Dr. Yetukuri Prasad 


(ప్రచురణ తి; gs. 2175 


పథమ ముద్రణ : 21, సెప్టెంబరు, 1999 [గురజాడ (1862) జయంతి] 


© Reserved. 


ముఖవత్రంపై గురజాడ చిత్రం : రాంభట్ల కృష్ణమూర్తి 


"బుటిల్‌ డిజైన్‌ ప ఉమ 


ఎలః రూ.275-00 


విశాలాంధ్ర పబ్లిషింగ్‌ పొసి, 
అబిడ్స్‌, హాదరాబాది - 500 001. 


విశాలాంధ్ర బుక్‌ హొస్‌, 
అబిడ్స్‌/సుల్లాన్‌ బజార్‌ హైదరాబాదు, 
విజయవాడ, విశాఖపట్టణం, 
కాకినాడ, గుంటూరు, అనంతపురం, 
హన్మకొండ, తిరుపతి. 


ము/దణ: వ £ 
(దణ కళాంజలి (గ్రాఫిక్స్‌ నిఠల్‌వాడి, హైదరాబాదు. ఫోను : 3229831 


iv 


పునర్మూల్యాంకనం దిశలో... 
త | 


గురజాడ కన్యాశుల్కం” ఆధునికాంధ్ర సాహిత్యంలోనూ, నాటక (ప్రక్రియలోనూ పెద్ద 
సంచలనం కలిగించింది. 1897లో ప్రచురితమైన మొదటి కన్యాశుల్కం ప్రతి, 1909లో 
వెలువడిన రెండవ కన్యాశుల్కం (ప్రతులమీద వాదోపవాదాలు వచ్చాయి. బంగోరె విశేషంగా 
కృషిచేసి మొదటి కన్యాశుల్కం ప్రతిని సేకరించి సవ్యాఖ్యాన వివరణలతో (ప్రచురించేదాక; 
కన్యాశుల్కం పేరు చెపితే రెండో ముద్రజే (1909) కాని మొదటి రచన ధ్యాసే ఎవరికీ లేదు. 


తెలుగు సాహితీవేత్తల్లో కన్యాశుల్కం మీద అంతో ఇంతో, ఎప్పుడో అప్పడు, ఎక్కడో 
అక్కడ రాయని వాడంటూ లేడు. తెలుగు నాటకాల్లో బహుశా ఈ నాటకం మీద వచ్చినంత 
విమర్శ - ప్రతివిమర్శలు మరే నాటకంమీదా రాలేదంటే ఆశ్చర్యం కాదు. అంతేకాదు 
ఒక రచయిత రాసిన ఒకే ఒక (గంథం మీద ఇన్ని వేల “పీజీల విమర్శలు రావడం కూడా 
అద్వితీయమనే అనాలి. నిడుదవోలు వెంకటరావు గారి మాటల్లో అప్పటికే (1961) వెయ్యి 
పేజీల [గ్రంథానికి సరిపడా విమర్శ వచ్చింది. కన్యాశుల్కాన్ని గురజాడ రాయలేదు పొమ్మనడం 
దగ్గర్నుంచి; తెలుగు వర్ణమాల కూడా ఆయన సరిగా రాయలేడన్న వాదం దాకా విమర్శ 
సాగింది. అలాగే కన్యాశుల్మ_ం వంటి నాటకం అంతర్జాతీయ భాషల్లో ఎందులోనూ లేదు 
చూడండని కొందరూ; ఇంత మహత్తరమైన నాటకకర్త నభూతో నభవిష్యతి అంటూ కొందరూ 
తెలుగు జండాలెగరేశారు. వామపక్షాలు బుజానేసుకోబట్టి గురజాడ పైకెదిగాడు గానీ లేకుంటే 
మరుగుజ్జేనన్న చవకబారు విమర్శలూ వచ్చాయి. గురజాడ మరణానికి (1915) ముందు వచ్చిన 
విమర్శలో ఘాబుంది కాశీభట్టు (బహ్మయ్యశా,స్తై, గారిది. ఆ కాలం గ్రాంధిక, వ్యావహారిక 
భాషా వివాద కాలం; కనుక ఎక్కువగా దృష్టి భాషావరంగానే సాగిందనచ్చు. కాలం గడిచేకాద్రీ 
నాటక లక్షణాలూ, రసం, పాత్రల స్వభావాల చిత్రణా, పూర్వావర సంస్కృత నాటకాలతో 
తైపారు వెయ్యడం వంటి ధోరణులతో విమర్శ సాగింది. ఆది నుంచీ (ప్రదర్శన సౌలభ్యాల 
గురించిన చర్చ ఉంటూనే ఉంది. 


నూరు సంవత్సరాలకు పైబడి నిరంతరంగా సాగిన విమర్శనలను ఓ చోట చేర్చటం 
అవసరమన్న భావం మాలో కొందరికి 1997లో కలిగింది. వస్తు సేకరణకు పూనుకొన్నకొద్దీ 
ఈ కార్యక్రమం ఎంత గహనమో తెలిసొచ్చింది. వుస్తక రూపాల్లో వచ్చినవీ - (గ్రంథాలయాల్లో 
బూజుపట్టినవీ -- పత్రికల్లో చెదలకు గురవుతున్నవీ కనుక్కోవడం, ఓ చోటకు తేవటం 
కష్టసాధ్యమైంది. చాలా భాగం ఆచార్య మొదలి నాగభూషణ శర్మగారు సేకరించి భద్రవరిచిన 
వారి సాంత (గ్రంథాలయంలో లభించింది. 


ఇలా సేకరించిన వాటిల్లోమేలేర్చటం, పుస్తకాల్లో ఉన్న వాటిల్లో అవసరమైన భాగాలను 
ఎంపిక చేసుకోవడం  ఆరంభించాక్క వదమూడు విభాగాలుగా చేయడం పాఠకుల సౌకర్యార్థం 
సముచితంగా ఉంటుందని భావించాం. ఈ తతంగం కొనసాగుతున్నంతకాలం పలువురు 
మిత్రులతో చర్చిస్తూ, సూచనలను గ్రహిస్తూనే ఉన్నాం. 


1948 తర్వాత వచ్చిన ఆధునిక విమర్శలో చాలా భాగం ఈ నాటకాన్ని కొత్త కోణంలో 
దర్శించటుం ఆరంభమైంది. ఎప పాడైతే జాతీయాఅంతర్జాతీయ నాటకాలతో దీన్ని అంచనా 


Vv 


వెయ్యడం ఆరంభమెందో; దీని మీద అపోహలూ-నిందలూ ఆరంభమయ్యాయి. పూర్తిగా 
పొగిడే వర్గం జ నిందించే వర్గం ఒకటిగా విమర్శకులు శీలిపోయారు. వారి వెనుక 
సాహిత్య దార్శనికత దాన్ని నడిపే రాజకీయ తాత్వికతలున్నాయన్నది నిర్వివాదం. ఏదిఏమైనా; 
వస్తుగత హేతువాద వరిగీలనా దృష్టికానీ, నిష్పక్ర పాత సమన్వయ బుద్దికానీ విమర్శనా రంగంలో 
వికసించార్సినంతగా _ వికసించలేదనిపిస్తుంది. మనకున్న విమర్శనా దీపం చాలా చిన్నదిగా ఉన్నా 
ఈ శతాబ్రం ఉత్తరార్తం నుండీ ప్రకాశవంతమైన వెలుగులు చిమ్మడం ఆరంభించింది. బహుశ 
దీనికి కారణం ఇప డవ డే విమర్శకుల దృష్టి “డాక్యుమెంటేషన్‌ ” వెపు మళ్ళడం కావచ్చు. 
విశ్వవిద్యాలయాలు కూడా దీనికి ప్రాధాన్యం ఇస్తూండడం కూడా కావచ్చు. 


కన్యాశుల్కం గురించి కొన్నివేల అచ్చు పేజీల విమర్శ ఉంది. అనేక (ప్రత్యేక సంచికలూ, 
వలు [గ్రంథాలూ ఉన్నాయి. పత్రికలన్నీ ఏదో రూపంలో సాహిత్య విమర్శకు కల్పించిన స్తానంలో 
- అనేకులు కన్యాశుల్కంలోని అనేకానేక అంశాలపై వ్యాసాలు రాశారు. రెండు దశాబ్దాలుగా 
కన్యాశుల్కాన్ని పునర్మూల్యాంకనం చేయడం - ఆధునిక వాదాల వెలుగులో వరిడీరించడం 
- అంచనా వెయ్యడం ఆరంభమైంది. ఇవన్నీ వీలున్నంతవరకూ ఓ చోట అంశాలవాదీగా 
చేర్చడం జరిగితే - భావి విమర్శకులకు సహాయకారిగా ఉండగలదన్న ఆశే - మాయీ చిన్న 
(ప్రయత్నానికి పునాది. 


కన్యాశుల్కం మీద సీరియస్‌గా రాసిన రాతలనే తీసుకున్నాం. వదమూడు పరిచ్చేదాలుగా 
అంశాలను విభజించాం. చాలా మంది రాసిన [గ్రంథాల నుండి ఆయా పరిచ్చేదాలలో ఉండాల్సిన 
అవసరం ఉన్న భాగాలనే ఎన్నుకొని అందులో చేర్చాం. ఒకే రచయిత అనేక అంశాలపై రాసిన 
వాటిలో ఉత్తమంగా అనిపించిన వ్యాసాన్ని ఎంపిక చేసుకొన్నాం. ఒక పరిచ్చేదంలో ఉండాల్సిన 
అంశం మీద - వలువురు రచయితలు రాసిన వ్యాసాల్లో మేలైనదాన్నీ, కొత్త కోణంలో 
దర్శించిన రచయిత వ్యాసాన్నీ -ఎన్నుకొన్నాం. హాస్యస్తోరకంగా కూడా కొన్ని వ్యాసాలూ, కాన్ని 
(గ్రంథాలూ వచ్చాయి. వాటి జోలికి పోలేదు. అనేక వ్యాసాలు వలు ప్రత్యేక సంచికల్లో 
పునర్ముద్రితాలయ్యాయి. వీలైనంతవరకు మొదటి ప్రచురణల ప్రతుల కోసం ప్రయత్నంచేసి 
వాటినే సేకరించాం. (గ్రంథాల సుతడి తీసుకున్న భాగాల వ్యాసాలకు - అందులోని విషయ 
(పాధాన్యాన్ననుసరించి శీర్షికలను పెట్టడం జరిగింది. వాటికి “ఇది సంపాదకులు పెట్టిన శీర్షిక” 
అని గుర్తుంచాం. 


వ్‌ సముపార్దనలో ఎంతవరకు కృతకృత్యులమైనా మో పాఠకులు చెప్పాలి. చాలా వ్యాసాలు 
మిగిలిపోయి ఉండవచ్చు. మేం ఉత్తమమైన వ్యాసాలుగా భావించిన వాటికన్నా ఉత్తమతరమైన 
వ్యాసాలు పాఠకుల దృష్టిలో ఉండచ్చు. మేం సేకరించిన వ్యాస రచయితల రచనలకన్నా, 
గొప్ప రచయితల వ్యాసాలు మా దృష్టికి వచ్చీ - సేకరణకు లభ్యం అయి ఉండకపోవచ్చు. 
వీటిని మాకున్న పరిమితుల దృష్ట్యా - పాఠకులు సరిగా అవగాహన చేసుకొమ్మని ప్రార్ధన. 
వ్రసిద్ద రచయితలు రాసిన వ్యాసాలను మా అంశాల పరిచ్చేదాలలో అవసరమనుకొన్నవాటిని 
తీసుకొన్నాం. అలాగే హేతుబద్దంగా కొత్త అంశాలనూ వాదాలనూ వెలికి తెచ్చే (ప్రయత్నం 
హన వర్తమాన రచయితల వ్యాసాలనూ తీసుకొన్నాం. కొందరు వంపిన వ్యాసాలను మా 
ప్రణాళికలో ఇమడని కారణంగా స్వికరించలేదు. అందుకు అన్యథా భావించవద్దని మనవి. 


ఈ సందర్భంలో; కన్యాశుల్కంమిద ఉత్తరాంధ్ర క సర్కారు ప్రాంతాలలో వచ్చినన్ని 
విమర్శనలు రాయలసీమలో రానట్టూ; అలాగే తెలంగాణా ప్రాంతంలో చాలా తక్కువగా 
వచ్చినటూ మా దృష్టికి వచ్చింది. కారణం బహుశా నాట కేతివృత్తమూ - సమస్యలూ 


- భాషా కావచ్చు. ఇక్కడోమాట... గిడుగు గురజాడకు ఆబాల్యమిత్రుడు. వ్యావహారిక 
భాషోద్యమంలో కృషి చేస్తూన్న తనకు, లక్ష్యరూపంలో సాగిన కన్యాశుల రచనను గురించి 


Vi 


గిడుగు వ్యాసరూపంలో (ప్రస్తావించిన దాఖలాలు ఎక్కడా కనబడ్డం లేదు. ఆశ్చర్యకర మైంది.. 
ఆలోచించాల్సింది.. ఈ విషయం. 


మా (ప్రణాళికను గురించీ - వింగడించిన అంశాలను గురించీ; సాహితీమిత్రులతో 
అవకాశమొచ్చినప్టుడల్టా చర్చించాం. సూచనలు (గహించాం. పెరిగిపోతున్న మా(గంథ వస్తరణకు 
భయపవపడ్డాం. వ్యాసాల సంఖ్యను ఎంత కుదించుకున్నా సుమారు 180 వ్యాసాలొచ్చాయి. ఇంత 
(గంథం అయింది. వీలున్నంతవరకూ వ్యాసాలను కాలక్రమానుసారం ఉంచటానికే కృషి చేశాం. 


ఈ సంకలనం తల పెట్టనప ఎడు; ఇందులో - ఇంతవరకూ కన్యాశుల్క_ ౧ మీద వచ్చిన 
(గ్రంథాల - వ్యాసాల వట్టికలను చేర్చాలనుకున్నాం. (ప్రదర్శనల వివరాలనూ - నటుల విశేషాలనూ 
- వారి అనుభవాలనూ సేకరించాలనుకున్నాం. ఫొటోలను కూడా పొందుపర్చాలనుకున్నాం. 
కన్యాశుల్కంలోని స్తానిక చిత్రాలనూ - నాటకానికి సంబంధించి అనాటి అబ్బూరి వారి 
ప్రదర్శన తాలూకు (శ్రీ), అబ్బూరి గోపాలకృష్ణ గీసిన రంగాల పెన్సిల్‌ స్కెచ్‌ లనూ ఇందులో 
చేర్చాలనుకున్నాం. అంతేకాదు వ్యాసకర్తల ఫోటోలతో సరక్షిప్త జీవిత సమాచారాన్ని కూడా ఈ 
(గ్రంథంలో చేరిస్తే ఉపయోగకరంగా ఉంటుందనుకున్నాం. చాలా చాలా అనుకున్నాం. కానీ 
ప్రచురణ వ్యయం - [గ్రంథ విస్తరణ భయం మాముందు ప్రశ్నార్థకంగా నిలిచింది. 


అదిగో అప్పుడు విశాలాంధ్ర విజ్ఞాన సమితీ, విశాలాంధ్ర (ప్రచురణాలయం మా అభ్యర్హన 
అంగీకరించి మా _ వెన్నుతట్టింది. ఆచరణకవసరమైన కొన్ని సలహాలనిచ్చింది. అయినా 
(గంథం ఇంతయింది. ఇది ఒక విశ్వవిద్యాలయం కానీ, విశ్వవిద్యాలయ గ్రాంటు సంఘం 
సహకారంతో ఒక పరిశోధకుల బృందంగానీ చేపట్టి కొనసాగించాల్సిన బృహత్తర పరిశోధనా 
పథకం. అందుకెందులోనూ తీసిపోని విధంగా; విశాలాంధ్ర విజ్ఞాన సమితి ఈ గ్రంథ 
ప్రచురణ చేపట్టినందుకు మేమెంతో కృతజ్ఞులం. అంతేకాదు, లాభోల జోలికి పోకుండా 
కేవలం ప్రచురణ వ్యయానికే ఈ  శతాబ్జాంతానికి ఓ ఉత్తమ సాహిత్య (గ్రంథాన్ని (ప్రచురించి 
సాహిత్యాభిమానులకు కానుకగా అందివ్వాలన్న దృఢసంకల్పంతో దీనికి సరసమైన భరనూ 
(ప్రచురణాలయం నిర్గయించింది. అందుకు మేమెంతో కృతజ్ఞులం. 


వ్యాసకర్తలూ, [గ్రంథకర్తలూ రాతపూర్వకంగా కొందరూ, నోటిమాటగా కొందరూ తమ 
అంగీకారాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు. కొందరి విషయంలో వారసుల చిరునామాలు 
లభించలేదు. అప్పుడు వారి సంబంధీకులకు  _ తెలియపర్చడం జరిగింది. సాయపడిన వివిధ 
(గంథాలయాధికారులకూ కృతజ్ఞతలు. తను దృష్టికి వచ్చిన ఎవృటుప్పట - ఎవరెవరి 
వ్యాసాలనో పంపి మా ఈ సంకల్పానికి చేయూతనిచ్చిన సాహితీమిత్రులకు నమస్కారాలు. 
మరికొందరు రచయితల వ్యాసాలను ఇందులో చేరిస్తే సంకలనం పరిపుష్టం కాగలదన్న ఆశతో 
పదేపదే వారి సహకారాన్ని అర్రించాం. కానీ పనుల వెసులుబాటు లేనందువల్ల కావచ్చు; వారి 
సవాకారం మాకు లభించనందుకు బాధ పడుతున్నాం 


మా ఈ సంకల్పం రూవుదిద్దుకోటంలో డా॥ కేతు విశ్వనాథ రెడ్డి, శ పి.రాజేశ్వరరావుల 
నిత్య సహకారానికి కృతజ్ఞులం. ముఖచిత్రంలో ఉన్న గురజాడను; చాలా సంవత్సరాల కిందట 
ఖై క్రీ 
శ్రీ రాంభట్ట కృష్ణమూర్తి చిత్రించారు. దాన్ని ఈ గ్రంథానికి ముఖచిత్రంగా స్యికరించటానికి 
అంగీకరించినందుకు వారికి కృతజ్ఞతలు. ముఖపత్ర రచయిత (శ్రీ), ఉమకూ, అక్షరకూర్చు 
చేసిన ట్యుంటీఖస్ట్‌ సెంచరీ వారికి, ముద్రించిన కళాంజలి వారికీ కృతజ్ఞతలు, 


గురజాడ సాహిత్యాన్ని వ్రజలకందించే మహత్తర కృషిలో సాధికారిక విమర్శకులైన సెట్టి 
ఈశ్వరరావు, అవసరాల సూర్యారావు, కె.వి, రమణా రెడ్డి, బం.గో.రె.ల స్మృతికి ఈ (గ్రంథాన్ని 
అంకితం చేస్తున్నాం. 


Vil 


పరిస్టితులనుకూలి పస్తే కన్యాశుల్క_ంమీద ఇప్పటివరకూ వచ్చిన ఆంగ్ర వ్యాసాలనూ భవిష్యత్తులో 
యు యా ఛా ae 

ఒక సంకలనంగా తేవాలని ఉంది. 

ఈ శతాబ్దంలో చివరిసారిగా వస్తున్న గురజాడ జన్మదినాన (21-9-1999) 
“కన్యాశుల్కం - నూరేళ్ళ సమాలోచనం” వెలువరిస్తున్నాం. 

పునర్మూల్యాంకనం దిశలో సాగిన మా యీ కృషిని సహృదయంతో అర్ధం చేసుకొని 
- (గంథంమీద నిర్మాణాత్మకమైన తమ సూచనలనూ విమర్శలనూ అందించే సాహితీవేత్తల 
చేతుల్లో దీన్ని ఉంచుతున్నాం. పాఠకులు ఆదరిస్తారన్న నమ్మకం మాకుంది. 


viit 


Pe 


స్ట 


[7 


సె ట్టి ఈశ ్యరరావు అవసరాల సూరా ఫరావు 


జనం నాల్కల మీద 
గురజాడ సాహిత్యం 
జీనించేలా కషి చేసిన 
దీరి స్త్ర లకీ 
అంకీతం 


బం.గో.రె. (బండి గోపాలరెడ్డి) 


కె.వి. రమణారెడ్డి 


నూరేళ్ళ “'కన్యాశుల్క” అవుర్శ: 
దశలూ - దిశలూ 


= జడల నాగభూవణశద్భ్మ, సంపాదకుడు | 


ఒక [గ్రంధం నూరేళ్ళు బళతికిందం పేనే దానికి పాఠకుల ఆమోదం ఉన్నట్టు లెక్క. అది 
నాటకం అయితే దాని ప్రదర్శన ఆయుషు దాని సాహిత్యవుటాయుష్తంత. కొన్నినాటకాలు 
సాహిత్య(గంథాలుగా (మనకయితే పార్యగంథాలుగాా బతికినా, (ప్రదర్శనకి నోచుకోవు. చాలా 
నాటకాలు ప్రదర్శనకి నోచుకున్నా, అవి సాహిత్య చరిత్రలో ప్రస్తావనకు కూడా రావు. 
అటు సాహిత్య చరిత్రలోను, యిటు రంగస్త్రల చరిత్రలోనూ కూడా విశిష్టతను గడించుకున్న 
నాటకాలు [ప్రపంచంలోనే అతి తక్కువ. అందులో కన్యాశుల్కం ఒకటి. 

“కన్యాశుల్క౦” నాటకంలో సాహితీ, రంగస్ర్రల (ప్రియుల్ని ఇంతకాలం ఆకట్టుకోగలిగిన 
అనేకాంశాలు ఉండడం వల్లనే అది ఈనాటికీ సజీవ నాటకంగా నిలిచివుంది. వంద 
సంవత్సరాల్లో కనీసం నాలుగుతరాల (పేక్షకుర్ని, పాఠకుల్ని ఈ నాటకం ఎందుకు అలరించిందో, 
వారంతా దీనిని ఎందుకు (ప్రేమించి ఆదరించారో బేరీజు వేసుకుంకే, దాని జీవలక్షణాన్ని 
మనం పట్టుకోవచ్చు. ఈ సజీవ లక్షణం ఎందులో ఉంది? కథలోనా - అది ఏనాటి సమస్యను 
గురించో రాసింది; ఇప ఎడా సమస్య మచ్చుకైనా కనిపించదు. ఇతివృత్త నిర్మాణంలోనా? కనీసం 
రెండో కూర్చు లోక. “అమితంగా పెంచి రాయటంవల్ల చక్కని వస్తె క్యం కరిగిన నాటుకంగా 
రూపొందలేకపోయింది.” పొత్రలందామా? ప్రధాన కథకు సంబంధించని వాళ్లగొడవే ఎక్కువ 
నాటకంలో ఎక్కడచూసినా. హాస్యం అందామా? ప్రహసనప్రాయమని అనేవారే! ఈవిధంగా 
“ఆ నాటకం గొప్పతనం యిదీ” అని నిర్రరించేలోగానే దానికి వ్యతిరేకంగా అస్త్రశ స్తాలతో 
విమర్శన గ్రంధాలు, వ్యాసాలు, తర్కవితర్మాలు, దుమారాలు. “కన్యాశుల్కం”? మీద వచ్చినంత 
విమర్శన సామగ్రి తెలుగులో మరే వచన గ్రంథంమీద రాకపోవడంచూస్తే ఇది కేవలం పాఠకుల్ని 
ఆఅకట్టుకోవడమే కాదు; మేధావుల పరంవరానుగత మైన అభిప్రాయాల్ని సవాలు చేసిందని, వారు 
అనుసరిస్తూ వస్తున్న జీవితవిలువల్ని (ప్రగ్నించిందని కూడా స్పష్టం అవుతున్నది. బహుశా ప్రతి 
ఉత్తమ [గంథమూ (క్లాసిక్‌) తరువాతి తరాల్లో తలెత్తుకు నిలబడడానికి ఈ వాదవ్రతివాదాలను, 
పరస్పర విరుద్దమైన భావవ్యక్తీకరణలను ఎదుర్కొని సతార్కికంగా సమాధానాలు చెప్పగలగడమే 
ముఖ్యకారణం అనిపిస్తుంది. ఈ వంద సంవత్సరాల కన్యాశుల్క విమర్శ యీ విషయాలను 
రుజువు చేస్తున్నది. పాశ్చాత్యుల్లో షెక్సి ఎయర్‌, మారో, మోలియర్‌ ల రచనలు తరువాతి తరాల 
విమర్శకులనుంచి ఇటువంటి వ్రతిఘటనల్ని ఎదుర్కోవడం చారిత్రక సత్యం. అయితే గురజాడ 
మీదా, కన్యాశుల్కంమీదా వచ్చిన వాదవ్రతినాదాలను గమనిస్తే అవి కేవలం కర్తృత్వం పైన, 
రచనలో భాగాలయిన ఇతివృత్త, పాత్రచిత్రణ, భాషాదులపైన కాకుండా; గురజాడ తన 
నాటకంద్వారా వెలువరించిన జీవన విధానంమిద వచ్చిన విమర్శలే ప్రముఖంగా ఉన్నట్లునిపిస్తాయి. 

ఒక ఆధునిక (గ్రంథాన్ని, అందులోని రచనా విధానాన్ని, అది విశదీకరించే జీవన దృక్పథాన్ని 
పరిశీలించడానికి తెలుగు విమర్శకులు సూలంగా రెండు పద్దతులను అనుసరిస్తున్నారని చెప్పవచ్చు. 
ఒకటి - వర్తమాన సమాజంలోని విలువలు ప్రాతిపదికగా, ఆధునిక విమర్శన సూత్రాలను 
నాటకానికి ఆపాదించి చూడడం. రెండోది - సంప్రదాయసిద్దంగా వస్తున్న కొలమానాన్ని, 
పారిభాషిక పదజాలాన్ని ఆధునిక సాహిత్యావలోకనానికి పడికల్టరాళశ్లుగా (గ్రహించి ఆ [గ్రంథం 


xi 


బాగోగుల్ని విమర్శించడం. ఈ రెండో పద్దతి విమర్శను (దీనిని “సంప్రదాయ విమర్శ” 
అనవచ్చునేమో?) ముఖ్యంగా విశ్వవిద్యాలయ అధ్యాపకులు (ప్రయుక్తం చేసినట్లు కనిపిస్తుంది. ఏ 
గొప్పరచనా అప్పటికే అమలులోవున్న విమర్శన సిద్ధాంతాలకు లొంగదని, ఆ ఉత్తమ రచనను 
అనుసరించే విమర్శనా పద్దతులు పుడతాయని యీ విమర్శకులు (గ్రహించినట్లు కనిఎంచదు. 

1897-1997 మధ్యకాలంలో - ఒక వంద సంవత్సరాల కాలంలో -- కన్యాశుల్కం మీద, 
వచ్చిన వినుర  ఎన్నిపుంతలు తొక్కిందో యిప్పుడు సూలంగా పర్ష్‌క్షిద్రాం. 

1892 ఆగస్టులో మొదటిసారి (ప్రదర్శితమైన మొదటి కూర్పు కన్యాశుల్కం, విపరీతంగా 
జనాకర్షణ పొందిందని TelUgu Ham వంటి పత్రికల సమీక్షల వల్ల విశదం అవుతుంది. 
1897 లో  మొదటికూర్పు వ్రచురించినప్పుడు ఆ నాటకాన్ని ఎన్నో సమకాలీన పత్రికలు 
సమీక్షించాయి. The People’s Friend, The Weekly Review, The East Coast News, 
The Indian Journal of Education, The Indian Social Reformer వంటి ఆంగ్ల 
పత్రికలు, అముద్రిత (గ్రంథ చింతామణి, చింతామణి, బాలిక, ధీమణి వంటి తెలుగు పత్రికలు 
కూడా ఈ  (ప్రచురణను ఆహ్వానించాయి. ఈ సమీక్షల్లో ఎక్కువ భాగం - ఈ నాటకం 
హాస్యప్రధానమైనదనీ, అటువంటి నాటకానికి తగిన గామ్యభాషనే రచయిత ఉవపయోగించాడనీ, 
ఇది సమకాలీన జీవితానికి అద్దంపడుతుందనీ పేర్కొన్నాయి. అయితే, ఇందులో ఉపయుక్తం 
అయిన ఆంగ్లభాషాపదజాలం మామూలు పాఠక్షుడికి అందుబాటులో లేదు - కనుక, దానికి 
తగిన వివరణ పట్టీని నాటకాంతాన సమకూర్చాలని చాలా పత్రికలు పేర్కొన్నాయి. గిరీశం 
పొత్రను గురించి వోస్యదృష్టికి అద్దంవస్ట్రే పాత్రగా ఒకటి రెండు వత్రికలు పేర్కొన్నా, 
ఎక్కువ భాగం భాషను గురించే తమ అనుమానాలను వ్యక్తం చేశాయి. 

1909 లో (ప్రచురితమైన రెండవ కూర్పు కన్యాశుల్కాన్ని The Hindu, The Mail 
వంటి ఆంగ పత్రికలు సుదీర్హంగా సమీక్రించాయి. సరస్వతి, మనోరమ, చింతామణి, 
ఆంధ్రపత్రికలు కూడా దీనిని గురించి “గ్రంథ విమర్శనము” శీర్షిక కింద సమీక్రించాయి. యస్‌. 
శీనివాసయ్యంగారి సలహామేరకు రెండవ కూర్పు (ప్రతిని తయారుచేస్తున్నవ్రడు గురజాడకు 
- వంగోలు మునిసుబ్రహ్మణ్యంగారికి జరిగిన ఉత్తర (ప్రత్యుత్తరాలు, సాహిత్యంలో నైతిక 
మూల్యాల విషయంలో గురజాడకు ఉన్న అభిప్రాయాలను మనకు వ్యక్తం చేస్తాయి. అలాగే 
మొదటి, రెండవ ప్రతులకు గురజాడ రాసిన పీఠికల ద్వారా ఏఏ కారణాలు గురజాడను ఈ 
నాటక రచనకు పురికొల్పాయో మనకు అవగతం అవుతుంది. ఇవి అన్నీ కన్యాశుల్క రచనకు 
నేపథ్యంగా, గురజాడ సృజన సాహిత్యం మీద కనిపించే ప్రభావాలుగా మనం చెప్పుకోవచ్చు. 

అలాగే, యీ నాటక ప్రదర్శనలు కూడా మనకు కన్యాశుల్క_ ప్రాచుర్యాన్ని తెలియచేస్తాయి. 
1892లో ప్రారంభమైన మొదటికూర్చు కన్యాశుల్క (ప్రదర్శనలు నిరాఘాటంగా సాగుతూనే 
వచ్చాయనీీ ఆనంద గజపతి మహారాజు స్తాపించి, విజయరామ గజపతి గారి ఆధ్వర్యంలో 
విజయవంతంగా నడుస్తున్న జగన్నాథవిలాసినీ నాటక సమాజం యీ నాటకాన్ని (ప్రదర్శిస్తూ, 
ప్రజలమన్ననలను పొందుతూనే ఉన్నదన్న విషయాన్ని ThE East Coast News బలవరుస్తున్నది. 
1908 సెపెంబరు 26వ తేదీన విజయరామగజపతి మహారాజు అప్పారావుగారిని స్వయంగా 
నాటకానికి ఆహ్వానిస్తూ లేఖ రాస్తే, దానికి సమాధానంగా అప్పారావుగారు ఆ ఆప్యోనాన్ని 
మన్నించలేకపోయినందుకు విచారిస్తూ, జగన్నాథ విలాసినీ సభవంటి నాటక సంస్తలు ఆధునిక 
నాటక ప్రయోగానికి చేస్తున్న సేవను ప్రస్తుతిస్తూ, కన్యాశుల్కం నాటకానికి రెండవ ముద్రణ 
ప్రతిని తయారుచెస్తున్నట్లు పేర్కొన్నారు. 1909 మే 1 వ తేదీన రెండవ కూరుకు పీఠిక 
రాశారు. ఆ సంవత్సరం మే, జూన్‌లలో ముద్రణ దశలో వుండి, కన్యాశుల్కం రెండో 
కూర్పు 1909 జూన్‌ 24 కు (వారంరోజులు అటూ యిటూగా) ముద్రణ పూర్తి అయినట్లు 
అప్పారావుగారు వంగోలు మునిసుబ్రహ్మణ్యంగారికి ఆ తేదీన రాసిన ఉత్తరం స్పష్టం చేస్తున్నది. 


ఈ రెండవ కూర్చు అన్ని రంగాల పాఠకుల్ని ఆకట్టుకున్నదని సమ్మీక్షల్రవల్ల, లేఖలవల్ల, 


xii 


సమకాలికుల స్పందనలవల్ల మనకు తెలుస్తున్నది. ఇప్పటికి కూడా నాటకంలోని హాస్యం, 
సమకాలీన సమస్యాచిత్రణ పాఠకుల మనస్సులను రంజింవచేస్తే, భాషావిషయకంగా మాత్రం 
భేదాభిప్రాయాలు కానవస్తాయి. 

1915 లో కాశీభట్టు బ్రహ్మయ్యశాస్త్రిగారు “ఆర్యమతబోధిని”లో “కన్యాశుల్క స్త్ర గ్రామ్య 
భాషావాద నిరసనము” అన్న ఒక సుదీర్హమైన వ్యాసాన్ని ప్రచురించి, దానినే ఒక కరవ[త్రంగా 
కూడా వెలువరించారు (1915). అందులో కూడా కన్యాశుల్కం వంటి హాస్యవ్రధానమైన 
నాటకంలో పాత్రలకు అనువైన గ్రామ్యభాషను ఉపయోగించడం తనుకు ఆ మోదయోగ్యమే 
అయినా, [గ్రామ్యభాష (గ్రంథస్ట భాష కావడంవల్ల భాష నష్ట్రపోగలదనీ, అట్టి నష్టాలలో భాషను 
స్టిరీకరించడం ఒకటి అని చెబుతూ, కన్యాశుల్కం నాటకంలో కనిపించే భాషా, వదప్రయోగాల 
వైరుధ్యాన్ని సోదాహరణంగా చూపారు. కేవలం కన్వాశుల్క_ంలోని భాష మీదనేకాక, ఆ 
నాటకంమీదనే వచ్చిన తొలి సంపూర్ణ వ్యాసం ఇదే! అదే సంవత్సరం డిసెంబరు 1వ 
తేదీనాటి ఆంధ్రపత్రిక అప్పారావుగారి మరణానికి సంతాపసూచకంగా సంపాదకీయం రాసింది. 
రాసింది బహుశా పత్రికాధివతి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారే అయివుండవచ్చు. ఆ 
సంపాదకీయంలో కన్యాశుల్కం నాటకానికన్న అప్పారావుగారి గేయాలకు పెద్దపీట వేశారు. 
ఆం(ధ్రవుత్రిక సంపాదకీయం - క్రమంగా తగ్గుతున్న నాటక ప్రాచుర్యానికి, మరోవక్క 
క్రమక్రమంగా భావకవిత్వంపై పెరుగుతున్న మోజుకు నిదర్శనం కావచ్చు. పై రెండు 
అభిప్రాయాలను గమనిస్తే ఆతరంలో ఉన్న భాషావివాద, సాహిత్య దృక్పథాలు అనాటి 
సాహిత్య విమర్శమీద ఎటువంటి ప్రభావాన్ని చూపాయో గమనించవచ్చు. 

1897-1915 మధ్యకాలంలో వచ్చిన కన్యాశుల్మ్క_ విమర్శను 'సమీక్షదశీ అనవచ్చు. కథను, 
సంవిధాన విధానాన్ని, పొత్రచిత్రణను అంతగా పరిగణనలోకి తీసుకోకుండా; నాటకంలోని 
భాషాప్రయోగాలను, కొంతవరకు అందులోని హాస్య ప్రవృత్తినీ, నాటకంలోని సామాజిక 
(పయోజకత్వ్యాన్ని గురించి మాత్రమే యీ సమీక్షలు పెర్కాన్నాయి. భాషావిషయకమైన 
సుదీర్హ చర్చలూ, సలహాలు సందేహాలు - వీటిని గమనిస్తే ఈ సమీక్షాదశ మొదచ్లో- 1897 
లో- అముద్రిత (గ్రంథ చింతామణి చేసిన విమర్శకు, కాశీభట్టు (బహ్మయ్యశాస్త్రిగారు 1915 వ 
సంవత్సరంలో చేసిన విమర్శ - పొడిగింపు అనే అనవలసివస్తుంది. 

1916-1946 మధ్యకాలంలో వచ్చిన విస్తృతమైన ఆధికారికమైన కన్యాశుల్క విమర్శలను 


పరిశీలిస్తే ఈ ౩౦ సంవత్సరాల కాలాన్ని 'విశ్రేషణదశ' లేదా “వివేచన దశ* అనవచ్చు. కేవలం 
భాష మీదనే కాకుండా, కన్యాశుల్క నాటకాన్ని అన్ని కోణాలనుంచి భుల్ణంగా పరిడీలించడం 
యీకాలంలోనే జరిగింది. విస్తృతమూ, విశ్లేషణాత్మకమూ అయిన యీ విమర్శ కేవలం 
నాటక పాఠానికి మాత్రమే పరిమితంకాక, ఆ నాటకం సమకాలీన భారతీయ, (ప్రపంచ నాటక 
రంగాలలో కనిపించే అనేకొంశాలను స్పృశించడం వంటి తులనాత్మక అధ్యయనాంశాలకు 
శ్రీకారంచుట్టింది. ఈరకమైన విశ్లేషణకు నాంది వరికిననాడు కట్టమంచి రామలింగారెడ్డిగారు. 
బెంగుళూరులోని అమెచూర్‌ డ్రమటిక్‌ అసోసియేషన్‌ వారి వార్షిక సభలో (1919) 
“డ్రామా ఇన్‌ ది ఈస్ట్‌ అండ్‌ వెసి” అన్న అంశంమీద ప్రసంగిస్తూ; అధునిక ఐరోపా 
నాటక సంప్రదాయంలో వాస్తవిక నాటకాలకున్న (ప్రముఖమైన స్థానాన్ని ప్రస్తావిస్తూ భారతీయ 
భాషల్లో అటువంటి వాస్తవికతకు యింకా తగిన స్థానాన్ని రచయితలు ఇవ డంలేదనీ, తెలుగులో 
కన్యాశుల్కం దీనికి అవవాదు అనీ పేర్కొన్నారాయన. ఉదాత్త ఎదాంత (ప్రవచనాలకి, 
అటువంటి ప్రవచనకారులు నిత్యజీవితంలో ఆచరించే నీతిబాహ్యమైన పనులకీ - గురజాడ 
చూపిన తారతమ్యం గమనించదగినదనీ రెడ్డిగారు ఆ ఉపన్యాసంలో పేర్కొన్నారు. అలాగే 
కన్నడంలోకి కె. కృష్ణయ్యంగారు అనువదించిన కన్యాశుల్కం నాటకానికి కట్టుమంచివారు 
పీఠిక రాస్తూ గురజాడ పరిశీలనాశక్తిని కొనియాడుతూనే, యీ నాటకం |పదర్శనానుకూలం 
కాదని విచారం వ్యక్తం చేశారు. చివరగా ఈ నాటకం “a masterpiece in the difficult 


౫111 


realm of social satire” అని కితాబు యిచ్చారు. ఈ రెండూ ఆంగ్లంలోనే రాసవుండడంవల్ల 
ఆంధ్ర పాఠకులకు తేలికగా అందుబాటులో లేవు. 

1916-24 మధ్య కాలంలో నాటకాన్ని గురించిన విమర్శలు తెలుగులో ఎక్కువగా 
రాకపోయినా ఆ లోటును నాటక (ప్రదర్శనా సమీక్షలు వూార్తిచేశాయి. కట్టమంచివారు 
పేర్కొన్నట్టు కన్యాశుల్కం నాటకం ప్రదర్శనకు ఒదగనంత పెద్దది. ఈ రెండవకూర్చ్పు 
నాటకాన్ని ప్రదర్శించడానికి దాదాపు అన్ని సమాజాలవారు వారు వారికి తోచిన కత్తిరింవులను 
అమలుచేసినవారే! ఆ నాటకాన్ని అన్ని హంగులతోను, ప్రఖ్యాత నటగణంతోను (ప్రదర్శించిన 
ఘనత తెనాలి రామవిలాససభ వారిది. గోవిందరాజుల వెంకట సుబ్బారావు, స్తానం నరసింహారావు, 
తంగిరాల ఆంజనేయులు ప్రభృతులు ఆ నాటకాన్ని 1923 నుంచి ఎన్నో వట్టుణాల్లో 
ప్రదర్శించారు. ఆ నాటక ప్రాశస్తా వనికి తగినట్లుగా ప్రదర్శనా పొటవాన్ని చూపిన యో 
సమాజ (ప్రదర్శనలను సమీక్రిసూ పురాణం సూరిశా స్త్రి, అబ్బూరి రామకృష్ణరావుగార్హు రాసిన 
వ్యాసాలు (1924); ఆ నాటకాన్ని చదవగా వచ్చిన ఆనందాన్ని పరోక్షంగాను, ప్రదర్శనచూడగా 
కరిగిన ఆనందాన్ని ప్రత్యక్షంగాను [ప్రశంసించాయి. 1892 నుంచి ప్రదర్శనపై సమీక్షలు వచ్చినా 
యీ యిద్దరు సాహితీ - నాటక - రంగస్థల విమర్శకులూ చూపిన కొత్త విమర్శనావద్దతి 
నాటకానికి, (ప్రదర్శనకు మధ్య ఉండే సంబంధాన్ని నిర్వచిస్తూ, (ప్రదర్శన విమర్శ, నాటక 
విమర్శలో అతిముఖ్యమైన అంతర్భాగమన్న విషయాన్ని చాటిచెప్పింది. 

ఈ విశ్లేషణ దశలో శ్రీశ్రీ, రాసిన “కన్యాశుల్కంలో (స్త్రీ పాత్రలు” (1932) అన్న 
వ్యాసంలో కన్యాశుల్క విమర్శ కొత్త మలువు తిరిగి, నాటకంలోని కథా సంవిధానాన్ని, పాత్ర 
పోషణను గురించి విస్తృతమైన వివేచనకు మార్గం చూపింది. నాటక, గేయ సాహిత్య 
ప్రక్రియలనుంచి 1925-30 ప్రాంతాల నవల, చిన్న కథల రచన, విమర్శలవైవు తెలుగు 
సాహితీపరుల దృష్టి మరలడం కూడా యీ మలువుకు పరోక్ష కారణంగా కనిపిస్తుంది. కన్యాశుల్క 
నాటకాన్ని కూలంకషంగా విశ్లేషిస్తూ, అన్ని కోణాలనుంచి ఆ నాటకాన్ని వివేచించినవారు 
(శ్రీపాద కామేశ్వరరావు, సోమయాజుల  వెంకటరానుమూర్తిగారలు. “కన్యాశుల్స నాటక 
విమర్శనము” (1933) అన్న పేరుతో శ్రీపాదవారు, “కన్యాశుల్మ్క_ సమీక్షణ” (1940) 
పేరున సోమయాజులవారు రాసిన వ్యాసపరంవరా కన్యాశుల్కాన్ని ప్రాచ్య, ప్రాశ్చాత్య సాహితీ 
విమర్శనావిధానాలు రెంటినీ సమన్వయవరుస్తూ సాగిన పుష్టివంతమైన రచనలు. శ్రిపొద 
కామేశ్వరరావుగారు కథావస్తువు, వస్తువిన్యాసము, నాటకరచన (గీర్వాణ, పాశ్చాత్య ఫక్కీలు 
రెంటి దృష్ట్వా), ఖేదాంత, మోదాంత నాటక రచన, ఘటనారచన, పాత్రపోషణ వంటి అనేక 
విషయాలను గురించి చర్చించారు. సోమయాజుల వెంకట రామమూార్తిగారి “కన్యాశుల్కం 
సమీక్షణ” మరికొంచెం ముందుకుపోయి కన్యాశుల్క నాటకంలోని వివిధ సంఘటనల కాల 
నిర్ణయమూ, కథాసం[గ్రహము, కథకట్టూ దానిని అనుసరించిన తీరూ, అంగ(వ్రత్యంగాల వివరణలతో 
సహా రూపొందించారు. గిడుగు రామమూర్తి పంతులుగారి సప్తతితమ జన్మదినోత్సవ ప్రత్యేక 
(ప్రచురణలో, వేదుల సత్యనారాయణ శాస్త్రిగారు రాసిన “హాస్యము” వ్యాసంలో కన్యాశుల్కం 
నాటకాన్ని “ప్రహసనం” అనడమే మంచిదని తోస్తుందని చెబుతూ, దానికి కారణాలను వివరించారు: 
“కథాకల్పనలో, వస్తువిన్యాసములో, హాస్య ప్రతిపాదకములైన సంఘటనలుగాని, అంగ ప్రత్యంగముల 
ఐక్యముగాని కనబడలేదు. ఏ రంగమున కారంగము ఒక (పహసనముగా ఉంటుంది” అంటూ 
వేదులవారు చేసిన విమర్శకు కూడా ఈ వ్యాసపరంపరలో సమాధానం చెప్పారు సోమయాజుల 
వెంకటరామమూర్తిగారు. 

ఇదేకాలంలో (1930-46) వచ్చిన ఇతర వ్యాసాలలో శివశంకరశా స్త్రి, గారి “అప్పారాయ 
కవి నాటకాలు” (జ్వాల, 1934), బుజ్లా శేషగిరిరావుగారి “అప్పారావుగారి డైరీలు” (1936), 
భమిడిపాటి కామేశ్వరరావు (1940), చలం (1942), శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, (1946) 
గార్త వ్యాసాలు అప్పొరావుగారి బవాముఖ (ప్రజ్ఞకు అద్దంపడతాయి. శివశంకరశా స్త్రి,గారు తమ 


xiv 


వ్యాసంలో అప్పారావుగారికీ, పాశ్చాత్య నాటకకర్త బారన్‌సన్‌కీ ఉన్న పోలికల్ని ఉటంకిస్తూ 
తులనాత్మక అధ్యయన ఆవశ్యకతను సూచన ప్రాయంగా తెరియచెప్పారు. అప్పారావుగారి 
జీవితానికి ఆయన రచనలకి మధ్య సేతువుగా అప్పారావుగారి డెరీలు ఎంత ముఖ్యమైన 
భూమికగా ఉపయోగపడతాయో సోదాహరణంగా నిరూపించారు బుజట్టావారు.. చలంగారు 
అప్పారావుగారి మానవతా దృక్పథాన్ని, భమిడిపాటివారు ఆయన భావనా వైశాల్యాన్ని, వాస్తవిక 
జీవన చిత్రణనీ, (శ్రీపాదవారు ఆయన వాక్చృనుత్కుతిని కొనియాడారు. ఈవిధంగా 
యీ వ్యాసాలన్నీ గురజాడను అర్హంచేసుకోవడానికి - ముఖ్యంగా, కన్యాశుల్కాన్ని అధ్యయనం 
చేయడానికి ఉపయోగించే దృష్టీకోణాలను మనముందు ఉంచాయి. గురజాడ సమ[గ్రసాహిత్యాన్ని 
తెలుగు ప్రజలకు పుస్తకరూపంలో అందించిన ప్రథముడు సెట్టి ఈశ్వరరావు. ఆయన రాసిన 
“మహాకవి - మహాపురుషుడు" (1945) గురజాడ సృజనాత్మక సాహిత్యానికి - ఆనాటికి 
ఉన్న వనరులు ఆధారంగా మనకు యిచ్చిన “ఉపోద్దాతం”. 

కన్యాశుల్కంలోని పాత్రగత హాస్యాన్ని ఇప్పటికి చాలామంది విమర్శకులు, సమీక్షకులు 
పేర్కొన్నారుకాని దానిమీద విస్తృతమైన వివేచన చేయలేదు. ఆ లోపాన్ని పూరిస్తూ ఒక 
మౌలికమైన ప్రతిపాదన చేసినవారు అయ్యల సోమయాజుల నృసింహాశర్మగారు. కన్యాశుల్క లోని 
హాస్యం వెనుక ప్రధానంగా కనిపించేది చీభత్సరసమేనని ఆయన సోదాహరణంగా చూపారు 
(తెలుగుతల్లి, 1945). తరువాతి రోజుల్లో యీ వాదాన్ని మరికొందరు పెద్దలు స్వంతంచేసుకున్నా, 
యీ ప్రతిపాదన, దానిని నిరూపించిన తార్కిక విశ్లేషణ శర్మగారి సునిశిత విమర్శనా దృష్టికి 
తార్కాణాలు! 

1948 నుంచీ కన్యాశుల్క విమర్శలో మూడవ దశ ప్రారంభమైంది. 1948-55 
మధ్యకాలాన్ని  'గుణదోష నిరూపణదశ' అనవచ్చునేమో! నిజానికి ఇది “దోషనిరూవణ 
(పయత్నదశి. 1948 లో A&A “కన్యాశుల్కంలో లోపాలు" అని ఒక వ్యాసం రాశాడు. 
రెండో కూర్చు కన్యాశుల్కంలో దొర్లిన కొన్ని లోపాలనుకున్న వాటిని గురించి అందులో ఆయన 
ముచ్చటించాడు. అదే సంవత్సరంలో వేమూరి వెంకటరామనాథంగారు “కన్యాశుల్కం మీద 
ఒక వ్యాసం రాస్తూ అందులోని సంవిధాన బలహీనతను గురించి "పేర్కొన్నారు. కన్యాశుల్కంలో 
“సంభాషణలలో దృఢథిమ, సహజత, సరసత అసమానములు. ఇందలి పాత్రచిత్రణము విభధాతకే 
వినూతనము” అంటూనే “సంవిధాన బలహీనతచే ఇది ఉత్తను నాటకమనిపించుకొనలేదు” 
అని నిర్దారణ చేశారు. 

1955 వ సంవత్సరంలో కేతవరపు వేంకటరామకోటి శాస్త్రిగారు “కన్యాశుల్క ము” 
అనే వ్యాసాన్ని ప్రచురించారు. సాంఘిశేతివృత్తాన్ని [గ్రహించి రూవకముగా రచించిన (శ్రీ 
అప్పారావుగారు ఎంతవరకు కృతార్జ్చులు కాగలిగారో పరామర్శించి నిరూపించడం యో 
వ్యాసం ధ్యేయం. సంప్రదాయ విమర్శకు యీ వ్యాసం వతాకనిదర్శనం. “నాటకము అన్న 
వదనిర్వచనం దగ్గరనుంచి, కథాసంవిధానం, పాత్ర చిత్రణం, భాషాప్రయోగం, రసనిరూపణం - 
వంటి అన్ని విషయాలను గురించి శ్రీ శాస్త్రిగారు యా వ్యాసంలో చర్చించారు. ప్రాచ్య, 
ప్రాశ్చాత్య సిద్దాంతాలలో దేని దృష్టితో చూసినా ఇది నాటకం కాదని శాస్త్రిగారి వాదం. 
మోచర్ల సీతారామయ్యగారి వంటివారు ఈ వాదానికి సమాధానం చెప్పినా, ఐదవ దశకంలో 
శాస్త్రిగారి వ్యాసం చాలా ప్రముఖమైన చర్చనీయాంశంగా ఉండేది. ఆ తరువాత తరువాత 
శాస్త్రిగారు తమ మొదటి సిద్దాంతాన్ని (తోసిరాజని “మళ్లీ కన్యాశుల్కం గురించి” (1992) 
అన్న వ్యాస సంపుటిలో “కన్యాశుల్క నిర్మాణ మార్మికత” వంటి పరిశోధనాత్మక వ్యాసం 
రాశారు. ఒకప్పటి తన అభిప్రాయాలకు భిన్నంగా, ఆ నాటక విస్తృత సాంఘిక నేపథ్యాన్ని 
విడిచి నిరయాలు చేయరాదని అంగీకరించిన రామకోటి శాస్త్రిగారు బహుధా అభినందనీయులు. 
విమర్శకుల్లో అరుదుగా కనిపించే 'సిన్సెరిటీ'కి శాస్త్రిగారి వ్యాసాలు నిదర్శనం. 

1955 లోనే ఆంధ్రవత్రికలో మరో సాహిత్య దుమారం రేగింది. _“కన్యాశుల్కము 


XV 


గురజాడ రచనేనా?” అనే శీర్ణికతో మార్చి 13, 1955 తేదీన జయంతి కుమాూరస్వామిగారు 
(ఈయన జలసూత్రం రుక్కిణీనాధశాస్త్రిగారటక!) రాసిన వ్యాసంతో (ప్రారంభమైన అభిప్రాయ 
పరంపర 1-5-1955 దాకా సాగింది. అంధ్ర దేశంలోని ప్రముఖ విమర్శకులు చాలామంది 
దీనిలో పాలొన్నారు. ఈ  నాటకరచనలో గోమఠం (శ్రీనివాసాచార్యులుగారి హస్తం ఉన్నదని 
వావిళ్ల వెంకళేశ్వరశా స్త్రిగారన్నారని జయంతివారు చెప్పడంతో (ప్రారంభమైన యీ దుమారం 
- అది గురజాడ రచనే అని చాలామంది, గోమఠం వారిది అవునోకాదో తెలియదుకాని 
అది రాసేటంత తెలుగు అప్పారావుగారికి రాదని కొద్దిమంది అభిప్రాయపడ్డారు. చివరకు 
ఆ నాటకం ఆసాంతమూ అప్పారావుగారి దేనని వెంకళుశ్వ్యరశాస్త్రిగారి ఒవ కోలుతో యీ 
వాదప్రతివాదాలు ముగిసాయి. దీని నేపథ్యాన్ని గురించి బం.గో.రె. పుస్తకానికి రాసిన 
“అభిఘారము”లో వివరంగా చర్చించారు ఆరుద్ర. అయినా ఒక మహాకావ్యాన్ని గురించి, 
దాని రచయితని గురించి - మరొకరి కెవరికో న్యాయం చెయ్యడంకోసం - ఇంతటి 
అపవాదును సృష్టించి ఆనందించడం సాహిత్యనేరం. అయినా దీనివల్ల కొంత మంచి జరిగిందని 
ఒప (కోక తప్పదు. ఈనాటకం ఆద్యంతమూ అప్పారావుగారు రాసిందేనని రుజువులతో సహో 
తేలడం ఒక మంచి. రెండవది యూ నాటకంలో ఉన్న పొత్రలనుకాని, భాషనుగాని గోమఠం 
శ్రీనివాసాచార్యులుగారు రాయడానికి వీలుకాలేదని. ఇక మూడవది అప్పారావుగారి నాటక 
ప్రత్యేకతను గురించిన (ప్రముఖుల అభిప్రాయాల వ్యక్తీకరణ. 

ఒకపక్క యీ దోషారోవణ వర్వం నడుస్తూ వుండగానే విశాలాంధ్ర (ప్రచురణాలయం 
పక్షాన అవసరాల  సూర్యారావుగారి సంపాదకత్వాన గురజాడ సాహిత్యం అంతా (ప్రచురితం 
కావడం మొదలైంది (1953-58). ఆయన గేయాలు, కథాకావ్యాలు, కథానికలు, అముద్రిత, 
అసంపూర్ణ నాటకభాగాలు, లేఖలు, మాటామంతీ... యిలా గురజాడ సాహిత్యం అంతా 
సామాన్య పాఠకులకు అందుబాటులో ఉండేవిధంగా తీర్చిదిద్ది గురజాడ సంపూర్ణ సాహిత్య 
వ్యక్తిత్వాన్ని మనకు చూపించారు విశాలాంధ్రవారూ, అవసరాల సూర్యారావుగారూ. గురజాడ 
సాహిత్య విమర్శనాలోకంలో వచ్చిన నిశ్శబ్ద సంచలనం అది. దీనివల్ల గురజాడ విభిన్నమైన 
రచనల్లో కానవచ్చే ఆంతర తారతమ్యాల్ని పరిశీలించడానికి తరువాతి విమర్శకులకు సాధ్యమైంది. 

1955లో గురజాడకు, కన్యాశుల్కానికి వ్యతిరేకంగా వచ్చిన విమర్శలకు సమాధానమా 
అన్నట్లు; 1956లో “పరిశోధన వత్రిక గురజాడ (ప్రత్యేక సంచికను (ప్రచురించింది. తిరుమల 
రామచంద్ర, తిమ్మూవర్వుల కోదండరామయ్యగార్ల నేతృత్వంలో తెలుగు సాహిత్య చరిత్రలోను, 
పరిశోధనలోను కొత్తవుంతలు తొక్కింది “పరిశోధన పత్రిక. వైవిధ్యంలో ఏకత్వం చూవుతూ 
గురజాడ మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆయన రచనలద్వారా దర్శించడానికి తోడ్పడింది ఆ (ప్రత్యేక 
సంచిక. అలాగే 1959లో అబ్బూరి రామకృష్ణరావుగారు 'విశ్వవీణ'లో ప్రచురించిన “కథాద్యయ 
సమ్మేళనం”, కన్యాశుల్మ్క నాటక రచనలో కనిపించే రెండు కథలనూ (ప్రదర్శనలో ఏవిధంగా 
సమన్వయం చేయవచ్చునో చూపారు - తను కన్యాశుల్క నాటక ప్రయోగం ఆధారంగా. 

గురజాడ శతవార్షిక జయంతి (1962) సంరంభానికి వెనకా ముందూ వచ్చిన విమర్శనకాలాన్ని 
గురజాడ “సాహితీ దర్శని దశగా పేర్కొనవచ్చు. ఇది 1956లో ప్రారంభమై 1980 వరకు 
సాగిందని చెప్పవచ్చు. ఈ విమర్శ ఎక్కువభాగం గురజాడ సాహిత్య (వ్రక్రియలన్నింటి మీదా 
వచ్చింది - ముఖ్యంగా కన్యాశుల్కాన్ని ఆయన సృజనాత్మక సాహిత్యంలో ఒక (ప్రధానమైన 
భాగంగా చూడడం ప్రారంభమైంది. 

1961 మార్చిలో మద్రాసు తెలుగు మహాజన సమాజంవారి 6వ వార్షిక సంచికలో నిడుదవోలు 
ఎంకటరావుగారు రాసిన “గురజాడ అప్పారావు: కన్యాశుల్కము” అన్న వ్యాసంలో “కన్యాశుల్క 
నాటకము నాటక పరిణామానికి, సాంఘిక వ్యవస్తా పరిణామానికి, భాషా[క్రమపరిణామానికి 
కూడా మవాత్తర మైన లక్ష్యముగా పరిణతి చెందినది” అని 'పిర్మాంతికొ "కేవలం ఆం[ధ్రనాటక 
చరిత్రలోనే కాక భారతీయ భాషానాటక వాబ్మయ ప్రవంచంలో ప్రథమ శ్రేణిలో (పకృష్ట స్తానాన్ని 

యు 


xvi 


ఆ(క్రమిస్తుందని నిర్హరించారు. కన్యాశుల్క రచనకు గల పూర్వావరాలను, సాంఘిక, సాటాత్య 
నేపథ్యాన్ని వివేచన చేశారాయన. ఈయనేనా 1955 లో ఆంధ్రపత్రికలో రేగిన వివాదంలో 
వావిళ్ళవారి వక్షైన మాట్లాడింది అని ఆశ్చర్యం వేస్తుంది. ఈ వ్యాసం బం.గో.రె.ను ఎంతగా 
ప్రభావితం చేసిందో ఆయన “మొట్టమొదటి కన్యాశుల్కము' చూస్తే తెలుస్తుంది. 

శతవార్దిక జయంతి సంచికలు చాలావచ్చినా ముఖ్యంగా పేర్కొనదగినవి హైదరాబాదు 
(1962), విశాఖపట్నం (1963), న్యూఢిల్లీ (1963) లనుంచి వచ్చినవి. ఈ సంచికలలో 
గురజొడమీద పరిశోధన చేసినవారు, ఆయా రంగాలలో అవగాహన ఉన్న ఎంతోమంది ప్రముఖుల 
రచనలు చోటుచేసుకున్నాయి. గురజాడ రచనల లోతుపాతుల్ని తరచి కూలంకషంగా చర్చించిన 
వ్యాసాలున్నాయి వీటిలో. తాపీధర్మారావు, ఆరుద్ర, తెలికచెర్ల వెంకటరత్నం (ప్రభృతుల వ్యాసాలు 
కొత్తకొత్త విషయాలను ప్రతిపాదించాయి. 1963 లోనే కె.వి. రమణారెడ్డిగారి మొదటి పుస్తకం 
“గృరజాడ వెలుగుజాడ” (ప్రచురితమైంది. అది మొదలు రమణారెడ్డిగారు అవిశ్రాంతంగా గురజాడ 
గురించి, కన్యాశుల్కం నాటకాన్ని గురించి కొత్త కొత్త విషయాలు వెలికి తీస్తూనేవున్నారు. 

కన్యాశుల్క_ విమర్శలో 1069 వ సంవత్సరానికి ఒక విశిస్టత ఉంది. ఆ సంవత్సరంలోనే 
బం,గో.రె. ఎంతో వ్యయవ్రయాసలకు ఓర్చి “మొట్టమొదటి కన్యాశుల్మము” ను (ప్రచురించాడు. 
ఈ  వచురణకు ఆరుద్ర రాసిన “అభిఘారము”, “మధురవాణి పొత్ర: ఒక పరిశీలన - ఒక 
పరిశోధన” (ఇది పునర్ము[ద్రితం), “మధురవాణి పాత్ర: ఒక పునఃపరిశీలన - పునఃపరిశోధన”, 
అలాగే బం.గో.రె. రాసిన పీఠిక - ఉత్తమ పరిశోధనకు నిదర్శనాలు. ఈ (గంథం వెలువడిన 
తరువాత మొదటి, రెండవ (ప్రతుల కన్యాశుల్కాల మధ్య ఉన్న తారతమ్యాల పరిశీలనకు 
ఎంతో అవకాశం దొరికింది. 

1969 లోనే కె.వి. రమణారెడ్డిగారి “మహోదయం” వచ్చింది. గురజాడ సాహిత్యాన్నంతనీ 
ఉత్తమ సాహిత్య ప్రమాణాలు ఆధారంగా విమర్శించిన [గంథం ఇది. ఆయన అన్ని సాబాత్య 
వ్రక్రియలమీద నిర్దిష్టంగా వచ్చిన ఈ విశుర్శనా[గ్రంథం ద్వారా గురజాడ అభిమానుల కృతజతలకు 
బాధ్యులైనారాయన. ఇదే సంవత్సరంలో ఆరుద్ర రాసిన బహువిషయాలు వెలుగులోకి వచ్చాయి, 
బం.గో.రె. పుస్తకంద్యారాను, *“వ్రగతి” పత్రికలో వచ్చిన “గిరీశం మీది చర్చ” (1969) ద్వారాను. 
అలాగే రా.రా. రాసిన “గురజాడ మనస్తత్వంలోని విపరీత ధోరణులు” అన్న వ్యాసరచన కూడా 
1969 లోనే. ఈ వ్యాసం గురజాడలోని ఒక వినూత్న దృక్పథాన్ని మొదటిసారి వెలుగులోకి 
తెచ్చింది. తన సమకాలిక సమాజంలో సాగుతున్న సంస్కరణోద్యమాల సంకుచితత్వం వల్ల 
గురజాడకు ఆ ఉద్యమాల పట్ట సానుభూతి లేదు. అలా సానుభూతి లేదు కనుకనే వితంతు 
వివాహాలకు తాను అనుకూలుడై వుండి కూడా “ఆ సమస్యను అల్లరిపాలు చసనాజు” 
అంటాడు రా.రా. ఇదే సంవత్సరం “ప్రగతి” వారవత్రికలో గిరీశం పాత్రచిత్రణమీద ఒక 
చర్చావేదిక ప్రారంభమై గిరీశాన్ని ఎన్నో కొత్త కోణాలనుంచి ప్రదర్శించడం సాధ్యమైంది. ఈ 
చర్చలో కె.వి. రమణారెడ్డిగారి ప్రారంభ, ముగింవు వ్యాసాలతోపాటు; కొడవటిగంటి, ఆరుద్ర 
వంటి పఖ్యాతుల అభిప్రాయూలుకూడా వ్యాసరూపాన వెలుగు చూశాయి. 

1974 లో వచ్చిన సర్దేశాయి తిరుమలరావుగారి “కన్యాశుల్క_ నాటక కళ” విశ్వసాహిత్యంలో 
కన్యాశుల్కు_ నాటకం స్థానాన్ని గురించి చర్చిస్తూ -- దానిని జ2గట8జురరి నాటకంగా 
అభివర్ణించింది. అందులోని పాత్రలను గురించి - సంఘ సంస్కరణ, హాస్యం, మానవతలను 
గురించి సుదీర్రంగా చర్చించారు. ఈ వరిశోధన దశలో ప్రచురితం అయిన గురజాడ 
సంస్మరణ సంచిక (న్యూఢిల్లీ, 1976) పరిశోధన సంచికలానే, గురజాడ బహుముఖ వ్యక్తిత్వానికి 
నీరాజనాలు వట్టైంది. 

1980-1997 మధ్యకాలంలో వచ్చిన కన్యాశుల్స విమర్శను “పునర్మూల్యాంకన దశ”గా 
పేర్కొనవచ్చు. ఇందులో తులనాత్మక పరిశీలన (ప్రముఖంగా కనిపిస్తుంది. అలాగే వివిధ 
(పచురణాలయాల కన్యాశుల్క నాటక ప్రచురణలు కూడా పాఠకుల అభిమానాన్ని చూరగొన్నాయి. 


xvii 


తులనాత్మక పరిశీలనలో రెండు వేరువేరు అంశాలు ఉన్నాయి. మొదటి రెండవ ప్రతుల మధ్య 
తులనాత్మక పరిశీలన మొదటిది. వురివండా అప్పలస్వామి, వురాణం సుబ్రహ్మణ్యశర్మ, నరాల 
వీరయ్య (ప్రభృతుల వ్యాసాలు, [గ్రంథాలు యీ తరగతికి చెందినవి. రెండవ వద్దతి కన్యాశుల్కొాన్ని 
ఇతర ఆంధ్ర, భారతీయ, పాశ్చాత్య సాహిత్యాలలోని ఉత్తమ రచనలతోను; అందులోని పాత్రల్ని 
ఆయా సాహిత్యాలలోని పాత్రలతోను పోల్చి చూడడం. ఈ దృష్టిలో సాగిన పరిశోధనలో 
అబ్బూరి రామకృష్ణరావు, శివశంకరశా,స్త్రి, ఆర్‌.యస్‌. సుదర్శనం, బం.గో.రె., కేతవరపు 
రామకోటిశా స్త్రి, ఓగేటి అచ్యుతరామశా స్త్రి ప్రభృతుల వ్యాసాలు ముఖ్యమైనవి. 

ఇటీవల (ప్రచురితమైన నూరేళ్ల కన్యాశుల్క_ సంచిక (విజయనగరం, 1993) మరికొన్ని 
కొత్త కోణాలనుంచి కన్యాశుల్కం నాటకాన్ని అధ్యయనం చేసింది. ఆ సంచికలోని వ్యాసాలలో 
వరవరరావు, ల్లా, కాత్యాయనీవిద్మ హే, యశోదారెడ్డి (ప్రభృతుల వ్యాసాలు కొత్తఒరవడిని 
సృష్టించి కన్యాశుల్కం వినూత్న దృకృథాలకు కూడా లక్ష్యంగా ఉండగరిగిన అద్వితీయమైన 
నాటకం - అని పవునరుద్దాటంచాయి. 

ఈ సందర్భంలో కన్యాశుల్కం ఏయే ఇతర భాషల్లోకి అనువాదమైందో చూద్దాం. 


కన్యాశుల్కం = అనువాదాలు 


కన్నడం — 1930 జ న ram 

ఫెంచి - 1960-61 - పానీ ఆ బొర్‌ (ఆల్‌ బేర్‌) 

రష్‌ - 1962 లా వెర్తూనిచేవా-అ(గ్రానిన 

ఇంగ్లిషు - 1964 - ఎస్‌.ఎన. జయంతి 

తమిళం - 1964 - ముదునూరు జగన్నాథరాజు 

ఇంగ్రీషు - 1976 - యనస్‌.జి మూర్తి కె. రమేశ్‌ (నంకీవ్ర (వతి) 

హిందీ = 1987 -  యం.బి.వి.ఐ.ఆర్‌. శర 

హిందీ - 1997 - డా! భీంసేన నిరత (అబ్బూరి చేసిన నంన్భరణ (వతి) 


- మలయాళంలో 1998 లో (ప్రచురించే (ప్రయత్నాలు జరిగాయి. వివరాలు తెలీదు. 

- 1976 లో కేంద్ర సాహిత్య అకాడమీ కోసం నార్ల చేసిన తెలుగు కుదింపు ప్రతిని 

నవోదయవారు ప్రచురించారు. 

ఈ నూరేళ్ళ కన్యాశుల్స విమర్శను గమనిస్తే మరే ఇతర ఆధునిక తెలుగు [గ్రంథాన్ని 
గురించి ఇన్నివేల పుటలు రాయలేదని తెలుస్తుంది. ఇంకా ఎన్నో విభిన్న కోణాల నుంచి 
- సాంఘిక రాజకీయ, వైజ్ఞానిక, సాంస్కృతిక, సాహిత్య కోణాలనుంచి - వరిడీలన జరిగిన 
(గంథం కూడా కన్యాశుల్క్మ మేనని గ్రహించవచ్చు. అలాగే ఎన్నో కటువిమర్శలకు నోచుకున్న 
ఆధునిక రచన కూడా ఇదేనేమో ననిపించక మానదు. ఒక రచన క్లాసిక్‌'గా సాహిత్యంలో 
నిరిచిపోవడానికి యీ పురుటి నొప్పులు _(వందసంవత్సరాల) తప్పవేమో! 

ఈ నూరెేళ్లవిమర్శనూ సమీక్రిస్తే ఇంకా కన్యాశుల్కంలోని అనేకాంశాలమీద విస్తృత 
పరిశోధన జరగవలసి వుందని అనిపిస్తుంది. కన్యాశుల్క_ సమస్యమీద, బాల్య వివాహాలమీద 
సమకాలీన పత్రికలలో వచ్చిన అనేక సంఘటనలు యీ సమస్యకొక సమగ్రతను తెచ్చిపెట్టే 
అందులో ఏ సంఘటనలకయినా గురజొడ నాటకంలో కూర్చిన సంఘటనల పోరికలున్నవేమో 
చూడవచ్చు. అలాగే గురజాడ హాస్య దృక్పథాన్ని గురించి, కన్యాశుల్కంలో వున్న వలు హాస 
విన్నాణాలను గురించి కూలంకషంగా చర్చించవలసి వుంది. కన్యాశుల్క_ (ప్రదర్శనల చరి(త్రన 
సమీకరించవలసివుంది. సమగ్రమైన టివృణితో మొదటి, రెండవ ప్రతుల కన్యాశుల్కానన్ని 
“వెరియోరం ఎడిషన్‌ లొ (ప్రచురించవలసిన అవసరం కూడా ఉంది. 


ఇటువంటి అనేకానేకమైన అంశాలను సమగ్రంగా పరిగీరించి వదిశోదించడానికి కావలసి, 
భూమికగా ఈ సంకలనం సాహితీ విద్యార్థులకు ఉపయోగపడగలదని నా ఆకాంక్ష * 


Xviii 


ట్ర 


టకా 


mower క 
య. 
ష్‌ 


శ త 
ప కా. 


పం 
ళ్‌ 
లె 


కన్యాశుల్కం నాటక రచనకు పెరకులు 


కృతిభర్త, (శ్రీ) ఆనందగజపతి 


XIX 


మొదటి కూర్పు (1897) ముఖ 


0 
9, 
$3 


: 


పన కు? sa 


ఫ్‌ 
¥2 క్‌ on 
( స్ట ha 


gM 
ర, ule 
జ్‌ 3 అ bf ఫు 


xXx 


|| మద్రాసు ఓరియంటల్‌ మాన్‌స్క్రప్ట్స్‌ లైబరీలోవున్న 
కన్యాశుల్కం తొాలిము[ద్రణ ప్రతిలోని 
“ఇన్నర్‌ సైటిల్‌ ” పేజి ఫోచో. 


క న. గ. చే 
సహ పరస కిక | ర ఈ అ old wh) మే 02 * 


చి సంచ ప్న లన ది 


వ్ల గ నా ర్త 
ఆ ఏయు గఛామపిదాసు మూ దాకున కాలయంద్యు 
గ ంకిపూడ్స్క భొద్రయ్యచే ముజంపబడి 
పక టెంచంబడియ,. 


రారాకా౭ సం ॥ రం, 


శ, తో a ళ్‌ 
ర gr యహ. 


దీని జల వాటు. ఆరూరి జా, 


XXil 


కన్యాశుల్కం 


రెండో కూర్చు - లోపలి తొలిపుట 


రీ రము. 
wr, లీ 


నాకు అ= నము 
"రాన మగు నాటక. 


ఫీ శ్‌ శీ, వార్‌ హైనెన్‌ 
ది మువోరాజ కుమారికా సాహేాబా 
ఆఫ్‌ విజయనగరం, మవోరాణీ ఆఫ్‌ మాధోగజ్‌, రీవా, 
సర్కార్‌ వారి భృత్యుడగు, 
గురజాడ "అఆ బ్బా శ్రాజ్ర కౌ 


రచింవబడిన దః 


వెల శం అకాలు, 


వ నీ 
చెన్నపురి ఎస్పెనేడ్‌ లోని 
య 
> = ఈ ఊగ = iE 
వావిళ్ల రామస్వామిశాస్త్ర టు ౩ నె 
సన్సువారి ఇపోలో దొరకును! 
All Right Reseryed 


19039. 


611 


[903 రాలా బీ ల సై లా 


pri సాకీ 
=O 


foal 
గం 


pa had bal bad bad bed ha 
(00౧ రాలరా [షి లు 


శ ౯ 
SANG © 


WM మీ మీ MD 
రర షర ర ఖ్‌ 


లుగు 
రత 


వరిచ్చేదం-1: | కన్యాశుల్కం గురజాడ రా? 


“కన్యాశుల్కం” రచన ఎవరిది? - (శ్రీ జయంతి కుమారస్వామి 
“కన్యాశుల్కం” రచన ఎవరిది? - 4 ఎ.వి. జగన్నా థరావు 
“కన్యాశుల్కం” రచన ఎవరిది? - wb ఆరుద్ర 

“కన్యాశుల్కం” రచన ఎవరిది? - (శ్రీ, కొత్తవల్లి వీరభద్రరావు 
“కన్యాశుల్కం” రచన ఎవరిది? - శ్రీ నిడుదవోలు వెంకటరావు 
కన్యాశుల్కం గురజాడ రచనే - (శ్రీ, వసంతరావు (బవ్మో జీరావు 
అప్పారావు రాసిందే కన్యాశుల్కం - (శ్రీ గిడుగు వేంకట నీతావతి 
కన్యాశుల్కం గురజాడ రచనేనా? - (శ్రీ, భాగవతుల 

“కన్యాశుల్కం కర్తృత్వం: అపోహలకు సమాధానం - (శీ/ అవనరాల నూర్యారావు 
ఎవరు ఈ గోమఠం శ్రీనివాసాచార్యులుగారు - (శ్రీ, ఆరుద్ర 


. కన్యాశుల్కం రచయిత నిస్సందేహంగా అప్పారావుగారే - మవోకవి కుమారుడు 


గురజాడ రామదానుగారి నిరూవణ: వావిళ్ళ వారికి నవాల్‌ 
భానం అప్పారావుగారిది, భాష గోమఠం వారిది 

లా Ce) యూమిజాల వద్మ నాభస్తామి 
కన్యాశుల్కం రచన; పొదమాటున వావిళ్ళవారి ప్రచారం - ఒక సావాత్వాభిమాని 


. నిజము దాగదు - (శ్రీ, గురజాడ వెంకట శ్యామలరావు 
. “కన్యాశుల్కం” రచన ఎవరిది? - (శ్రీ వంగోలు మునినుబవ్మాణ్యం 
. గురజాడ రచనే కన్యాశుల్కం - (శ్రీ, ఎ.వి. జగన్నాథరావు 


ప్రాణమిత్రునికి ప్రముఖ [గ్రంథ ప్రకాశకులు చేసిన అపరాధం -- శ్‌ ఆరుద 


. మహాకవికి “(ప్రాణమిత్రుని' మహావచారం - Ty ఆరుద్ర 


కమలాపహారణం, పెంకిపంతులు ఫార్సు |వ్రాసిందీ అప్పారావుగారే 
జ్‌ Uy అః లింగమూర్తి 


. వావిళ్ళవారికి వందనములు -- ty గురజాడ రామదాను 
. మానవ జీవిత చిత్రజే కన్యాశుల్కం - Cy వంగోలు మునినుబవ్మాణ్యం 
. కన్యాశుల్కం రచన ఎవరిది” - (శ్రీ, బిదురు (శీ,రామమూరర్తి 


కన్యాశుల్కం రచన, తెలుగు మహాజన సభ ఆధ్వర్యాన బహిరంగసభ 
- శ్రీ గ.వె. రామమూర్తి 


/ 1h YY ea 
. “కన్యాశుల్కము" ఎవరిది: (శీ నంకర్షణరావు 
. కన్యాశుల్కం రచన ఎవరిది? - (శ్రీ, రావర్హి నూకరాజు 
Pe 
- చిన్నమాట! శ ఉపాధ్యాయుల 
. బహిరంగ సభలు అనవసరం - (శ్రీ, గణవవరవు కలఠి(నుక లిం గేశ్తురరావు 


కన్యాశుల్కం |వ్రాసినది అప్పారావుగారే; వెంక కేశ్వర శా స్త్రులుగారి ఒప కలు 
వ సాహిత్య విలేఖరి 
సంపాదక లేఖ - (శ్రీ, యామిజాల వద్మనాభస్త్వామి 


. బహిరంగ సభ అత్యవసరం -- య్‌ గి.వె. రామమూర్తి 


xxiv 


జే లం MW m= | 


10 | 
12 1 
13 | 
15 | 
17 | 


23 | 


29 
31 
40 


42 
43 


45 | 


47 


51 | 
53 | 


ర్‌ర్‌ 
58 | 
60 
61 


62 | 
63 | 
65 


67 | 


68 


72 


75 


31. 
32. 


33. 
34. 
35. 
36. 
37. 


38. 
39. 
40. 


41. 
42. 
493. 
44. 
45. 
46. 
47. 


48. 
49. 
50. 
51. 
52. 
53. 
రక్ష. 
55. 
56. 
57. 
55. 
59. 
60. 
61. 
62. 


'కన్యాశుల్కం' ఆద్యంతమూ అప్పారావుగారిదే - | శ్రీ, భమిడిపాటి కామేశ్వరరావు 
కన్యాశుల్కం కర్తృత్వం పై గాదు తగాదా - సాహిత్య విలేఖరి 


కన్యాశుల్కం: పూర్యోత్తర ప్రతులు 


కన్యాశుల్క రచన: వపూర్యోత్తర ప్రతుల పరిశీలన - (శ్రీ, అబ్బూరి రామక్షష్ష రావు 
మొదటి రెండవ కన్యాశుల్కాలు - (శ్రీ, బం.గోరె. 
రెండు కూర్పులు - (శ్రీ సెట్టి ఈశ్చరరావు 
కన్యాశుల్క_ వునఃసృషప్టి - శీ, నరాల వీరయ్య 
కన్యాశుల్కం మలికూర్పు రూపకల్పన - నాపొత్ర 

- శ్రీ, వంగోలు మునినుబవ్మాణ్యం 
కన్యాశుల్కం - ప్రథమ ముద్రణ - ఆచార్య కొలకలూరి ఇనాక్‌ 
మొట్టమొదటి కన్యాశుల్కంలో మధురవాణి (శ్రీ వురాణం నుబవ్మాణ్య శర 
పాత కొత్త కన్యాశుల్కాలలో గిరీశం -  డా॥ వురివండా అవ్రలస్వామి 


పరిచ్చేదం-3: | నాటక కర్తగా గురజాడ 


కన్యాశుల్క_ నాటక విమర్శనము - వ్మతికాధివతి, 'అముద్రెతగంథ చింతామణ్‌” ... 


కృతి విమర్శనము - ౫.3. ('చింతామణి” వత్రికనుంచ్చి) 

సీసమాలిక - (శ్రీ, డి. నన్యాసిరాజు 

కృతి విమర్శనము - “మనోరమ” వ్యతికనుంచి 

లేఖ! - ీ/ రెంటాల వెంకట నుబ్బారావు 

“మరొక లేఖి - Ty న. వెంకటాచలం 

క్రీర్తిశేషులైన గురజాడ అప్పారావుగారు - “ఆం(ధవ(తికో నంపాదకీయం: 
1915 డిసెంబరు 1వ తేది 

అప్పారాయకవి నాటకాలు - శ్‌ శివశంకరోళా స్త్రి) 

ఆంధ్రుడు చూడాల్సిన కన్యాశుల్కం - (శ్రీ, భమిడిపొటి కామేశ్వరరావు 

మార్గదర్శి గురజాడ అప్పారావు - శ్రీ శ్రీపాద నుబవ్మాణ్యళ్ళాస్త్ర, 

అప్పారావూ - కన్యాశుల్కుమూ - (శ్రీ, అబ్బూరి రామక్పుష్ణరావు 

జీవితరంగమే కన్యాశుల్కం - శీ నార్ల వెంక టేశ్చరరావు 

కన్యాశుల్కం - అనన్యసామాన్యం - ఆచార్య దివాక్షర్ధ వేంకటావధాని 

గురజాడ ఆధిక్యానికి కారణాలు - శశ 

గురజాడ అప్పారావు- కన్యాశుల్మము- (శ్రీ, నిడుదవోలు వెంకటరావు 

గురజాడ నాటక రచనా ప్రతిభ - (శ్రీ, డి. రామలింగం 

కన్యాశుల్స నాటక రచన - (శ్రీ, కావి. రమణా రెడ్డి 

అభిఘారము - శీ, ఆరుద 

సమకాలిక (పపంచ నాటకాల్లో కన్యాశుల్కం స్తానం = Uy బం.గో. రె. 

కన్యాశుల్కంలో విశ్వజనీనత - ఆచార్య కొత్తవర్థి వీరభద్రరావు 

సంస్కరణ పతాక కన్యాశుల్కం - (శ్రీ, టియల్‌. కాంతారావు 

కన్యాశుల్కం (ప్రత్యేకత - డా॥ వ. యన్‌. ఆర్‌. అప్పారావు 


XXV 


77 
83 


89 
96 
99 
102 
113 


124 
126 
130 


139 
141 
142 
144 
145 
146 
147 


149 
151 
154 
159 
161 
164 
175 
179 
188 
194 
198 
205 
208 
212 
215 


3 సంస్క్హృర్త పృాదయం కన్యాశుల్కం - డొ! కొలువ మల్లయ్య 


కన్యాశుల్కం: పరిచయం - ఆచార్భ వి, రామక్త్రుష్ష 


. జీవిత 'ప్రతిదింబం కన్యాశుల్కం - ఆచార్య ఏస్‌. గంగవ్వ 
. గురజాడ బాధ్యతతో ఎగరేసిన వెలుగు బావుటా - ఆచార్య జివి. నుబ్రవ్మాణ్యం 
. కన్యాశుల్కం - ఆ నానో 


కన్యాశుల్బము - (శ్రీ, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ 
1892 - యూరపియన్‌ నాటకరంగం: కన్యాశుల్కం - శీ/వారి 


. కన్యాశుల్కం నాటక శిల్పం - ఆచార్య రాచపొళెం చంద శేఖర రెడ్డి 


పరిచ్చేదం-4: కన్యాశుల్కం వైశిష్ట్యం; ఇతివృత్తం 


. కన్యాశుల్క నాటక విమర్శనము - శ్రీ _శ్రీపొద కామేశ్వరరావు 
. నాటక రచన కాన్యవస్తువులు - (శ్రీ, బుజ్ఞా శేషగిరిరావు 


కన్యాశుల్కం సమీక్షణ - (శ్రీ సోమయాజుల వెంకటరామమూంర్తి 


ఖై కన్యాశుల్కం “సంవిధాన బలహీనత - ఆచార? వేమూరి వెంకట రామనాథం 
. కన్యాశుల్హము - ఆచార్య కేతవరవు వేంకట రామకోటిశ్శాస్త్రి, 

. శ్రీగురజాడ అప్పారావుగారి “కన్యాశుల్భమూు - (శ్రీ, మోచర్డ సీతారామయ్య న్న 
. కన్యాశుల్కం - కథాద్వయ సమ్మేళనం - (శ్రీ, అబ్బూరి రామక్ఫున్నరావు 

- “కన్యాశుల్కం” మీద - శశీ, 

. కన్యాశుల్కం ఒక తరగని గని - Cy ఆరుదో 

. “మానవ జీవితమే కన్యాశుల్కం ఇతివృత్తం” - శ కె.వి. రమణా రెడ్డి 

- గురజాడ మనస్తత్వంలోని విపరీత ధోరణులు - (శ్రీ, రాచమల్లు రామచందా రెడ్డి 
. కన్యాశుల్కం - నిర్మాణమార్మికత - ఆచార్య కేతవరవు రామకోటేశా స్త్ర, 
. కన్యాశుల్కం - ఇతివృత్తం - డా/ పోరంకి దక్షిణామూర్తి 

క కన్యాశుల్కం నాటకం - జొనవద సంస్క ఫలి షష ఆచార్య వీ. యశోదా రెడ్డి 


“'కన్యాశుల్కలి: పాత్ర చిత్రణ 


- ఆశయంగా చూపించతగినది మానవుడి (పేమ - శ్రీ, గుడిపొటి వెంకటచలం 
. వ్యక్తిత్వం, విగిష్టతగల పాత్రల సృష్టిలో అతెజెసేసిన చెయ్యి 


- శ్ర, ఆవుల సాంబశివరావు 


- అప్పారావుగారి పంచదార మాత్రలు - శ్రీ, ఆరుద 

. కన్యాశుల్కంలోని పాత్ర వైవిధ్యం - ఆచార్య మొదలి నాగభూష ణశర్మ 
- కన్యాశుల్భములోని స్త్రి వ్యక్తులు - CID 

. గురజాడ ప్రీ పాత్రలు - (శ్రీమతి ఊటుకూరి ల్లక్షీ శ్రకొంతమ్మ 

- మధురవాణి పాత్ర - ఒక పరిశీలన, ఒక పరిశోధన - శీ ఆరుద 
- మధురవాణి పాత్ర: పునఃపరిశీలన పునః పరిశోధన - శీ ఆరుద 

- మధురవాణి - (శ్రీ, (శ్రీపాద గోసపాలకృద్షమూర్తి 


కన్యాశుల్కంలోని మధురవాణి పొత్ర - Cy కొడవటిగంటి కుటుంబరావు 


అసలు మధురవాణి పాత్ర అవసరమా? - ఆచార్య కేవల సంవత్కుమారాచార్య. ... 


xxvi 


220 
226 
229 
239 
242 
244 
248 | 
252 


259 
292 
299 
329 
340 
352 
368 
371 
373 
376 
381 
387 
394 
405 


419 
422 


425 
431 
436 
440 
444 
456 
463 
469 
475 


96. 
97. 
98. 
99. 
100. 
101. 
102. 
103. 
104. 


105. 
106. 
107. 
108. 


109. 
110. 
Ill. 
Ll2. 
113. 
114. 
115. 
116. 
117. 
118. 
LLS: 
120. 
121s 
122. 
123. 
124. 
125. 


126. 
127. 
128. 


గిరీశం పా(త్రలోని కీలకం - శీ, శీ,నివానచ(కవ్తర్తి 
గిరీశం - శకారుడూ - (శ్రీ రాంభట్లు కృద్మమూర్ణి 
గిదీశం పాత్ర చిత్రణం - (శ్రీ యన్‌.టి నరసీంవోచారి 
గురజాడవారి గిరీశం - Ww కెవి. రమణా రెడ్డి 
బుచ్చమ్మ - డా॥ ఉద ల లక్ష ణరావు 
బుచ్చమ్మ పాత్రలో క్రమోన్మీలనం లా _క్రీముతి ఎం. ఆదిల్మక్షీ 
కన్యాశుల్కంలో కనిపించని కథానాయిక -- శ గోప 
రామప్పంతులు లౌక్యం - శ తిమ్మావర్షుల కోదండరామయ్య 
రామప్పంతులు పాత్ర: గురజాడ ధ్యేయం 

కా ఆచార్య మొదలి నాగభూషణ శర్శ 
లౌక్యమెరిగిన వైదీకి యా శ క. మీనన్‌ 
రైరాగి - శ్రీశ 
కన్యాశుల్కంలో బంట్రోతు పొత్ర - శ్రీ శిష్టా శ్రీనివాసన్‌ 
తెరవెనుక కన్యాశుల్కం - Cy ఈత. (వసాదీ 


గిరీశం పా(త్ర: చర్చావేదిక 


గిరీశం ది పాయెట్‌ -- Cy కెవి. రమణా రెడ్డి 

గిరీశం పాత్ర - (శ్రీ, కొడవటిగంటి కుటుంబరావు 

అప్పారావే గిరీశమూా? -- Cy సార్చర్‌ 

గిరీశం పాత్రపై లేఖ - (శ్రీ, కొడవటిగంటి కుటుంబరావు 

గిరీశం పాత్ర - ty చక్రీ 

గిరీశం ది డెవిల్‌ - Cy దీ.సీ.జీవి 

లేఖమీద లేఖ - శీ ఆరుద 

గిరీశంలోని ఫాల్‌ స్టాఫ్‌ - శ్రీ రవిబాబు 

బూజుకజ్బ గిరీశం - శ కాటూరి రవీం(ద-(తివి[క్రమ్‌ 

గిరీశం ఇంగ్లీషు ఆ Or కొత్తవర్లి నుధాబాల 

గిరీశం ది 'మెటీరియలిప్ట్‌ - 4 లవేరా 

గిరీశమ్స్‌! బినాట్‌ గిరిశమ్‌! - ఆ, యలమంచిలి గొంధీబీ 

గిరీశం గురించి బుర్రా కా శ చెప్పిందేమిటి? - (శ్రీ నమదర్శి 
ఇంకో ఉత్తరం - (శ్రీ. కొడవటిగంటి కుటుంబరావు 

గిరీశం పాత్రకు ఆధారం అప్పారావా? - శ వీ.ననా.రా. 

గిరీశం పుట్టుపూర్వోత్తరాలు కాదు ఉత్తరోత్తరాలే ప్రధానం - (శ్రీ ఆర్యుద 
గిరీశం సూర్యుడు - శ కె.వి. రమణా రెడ్డి 


పరిచ్చేదం-7: కన్యాశుల్కం: భాయ 


కన్యాశుల్కస్త (గ్రామ్యభాషావాద విమర్శనము - శ కాశీభట్ల (బవ్మాయ్యశా స్త్ర, 
గురజాడ వ్యావహారిక భాష -- శ్‌? తెలికచ్చెర్ధ వెంకటరత్నం 
కన్యాశుల్కుము - భాష - శ్రీ, wee వేంకటరావు 


xxvii 


479 


484 | 


489 
498 
508 
510 
514 
617 
ర్‌ి 


ర2రి 
ర్‌32 
534 
549 


5్‌ర్‌ర్‌ 
560 
562 
564 
565 
567 
569 
571 
573 
575 
577 
579 
582 
284 
586 
587 
589 | 


595 
6౧6 
614 


129. 
130. 
131. 


132. 


133. 
134. 
135. 
136. 
137. 
138. 


139. 
140. 
141. 
142. 
143. 


144. 
145. 
146. 
147. 
148. 
149. 
150. 
151. 
152. 


వ్యావహారిక భాషావాదం: గురజాడ సేవ - డా/ బూదరాజు రాధాక్తున్మ 
కన్యాశుల్కంలో భాష - ఆచార్య నాయని క్రున్నకుమూరి 
తొరిరూవకమేనా ?... అదివాడుక భాషేనా? 

- ఆచార్య కోవెల నంవత్కుమారాచార్య 
కన్యాశుల్కం: విజయనగర మాండలికం - ఆచార్య ఎల్‌. చ్యకధరరావు 


| కన్యాశుల్కం: రసచర్చ | 


బీభత్స రసమేగాని హాస్యం కాదు - శ్ర అయ్యల సోమయాజుల న్ధునింవాశర్మ 
కన్యాశుల్కంలో పోస్యం - ఆ నర్దేశాయి తిరుమలరావు 
కన్యాశుల్కం: వ్యంగ్య హాస్యం - శ్ర ముట్నూరి నంగమేశం 
గురజాడ హాస్యం - శ్రీ, విద్వాన్‌ జిజౌ సోమయాజి 
కన్యాశుల్కం: రసమీమాంస - డా/ ఓగేటి అచ్యుతరామశ్యాన్రి, 
కన్యాశుల్కం ఒక '*వి రస రచన కాదా? 
= ఆచార్య కోవెల నంవత్కు మారాచార్య 


కన్యాశుల్కం: కొన్ని విశేషాలు 


కన్యాశుల్కం నోట్స్‌ - శ, కొడవటిగంటి కుటుంబరావు 
కన్యాశుల్కంలో విశేషాంశాలు - (శ్రీ ఆర్థియార్‌ 
కన్యాశుల్కం: స్తానిక, కాలిక విశేషాలు -- శ కెవి. రమణా రెడ్డి 
“మొదటి కన్యాశుల్కం): కొన్ని విశేషాలు - (శ్రీ మునిమాణిక్యం నరసింవోరావు 
కన్యాశుల్కం: మునిమాణిక్యం వాదికి సమాధానం 
- శ్రీ వురాణం నుబ్రవ్మాణ్యశర్చ 


పరిచ్చేదం-10: కన్యాశుల్కం: గురజాడ దృష్టికోణం 


అంకితం - గురజాడ వెంకట అప్పారావు 
Dedication -- 

Preface to the first edition 

పీఠిక (మొదటి కూర్చు ఇంగ్లీషు పీఠికకు అనువాదం) 
Some press opinions on the first edition 
మొదటికూర్చు పై కొన్ని పత్రికల అభిప్రాయాలు 
Preface to the second edition 

రెండవ కూర్చుకు పీఠిక 

“చదవదగ్గ కావ్యానికి నిజమైన పరీక్ష” 

(కన్యాశుల్కం రెండో కూర్పును గురించి) 


XXviit 


619 
623 
627 


630 


639 
644 
675 
676 
677 
681 


687 
725 
737 
742 
747 


పరిచ్చేదం-11: కన్యాశుల్కం: సమకాలీన సమాజ (ప్రభావం 


153. గురజాడ సమకాలిక సాంఘిక, రాజకీయ, సారస్వత పరిస్థితులు వు 7 
- శ్రీ తావీ ధర్మారావు 

154. కన్యాశుల్కం: సామాజిక, సాహిత్య నేపథ్యం - (శ్రీ సెట్టి ఈశ్చురరావు ౨ 781 

155. కన్యాశుల్కం: పూర్వావరాలు - ఆచార్య కేతవరపు రామకోటిశ్యా్త్రి, .. 798 

156. కన్యాశుల్కం: జాతీయోద్యమం - ఆచార్య వి. రామక్తుస్త .. 805 

157. “కన్యాశుల్కం” మానవ సంబంధాలు - విద్య - (శ్రీ, వరవరరావు «« 810 

158. కన్యాశుల్కం: కుటుంబ వ్యవస్థ - జల్లా .. 816 


159. కన్యాశుల్కం - ఫెమినిజం - డా/ కాత్యాయనీ విద్మ పా 


కన్యాశుల్కం: ఆంధ్ర, ఆం(ధ్రేతర సాహిత్య ప్రభావం 


160. కన్యాశుల్కం: సంస్కృత నాటక ఛాయలు - డా/ ఓగేటి అచ్యుతరామ శాస్త్రి, ... 837 
161. కన్యాశుల్కం మృచ్చకటిక - డా/ అమళ్ళదిన్నై వేంకటరమణ (వసాద్‌ ... రీడర్‌ 
162. గురజాడ - షేక్‌ ఎ్రహియర్‌ - శ్రీ ఆర్‌.యని, నుదర్శనం ఎ తిర్‌2 
163. కన్యాశుల్కం వీరేశలింగం రచనల మీద అభివృద్ది రూపం « 862 
- ఆచార్య కేతవరవు రామకోటిశ్మా స్త్రి, 
164. కన్యాశుల్కం - (పతాపరుద్రియం - ఆచార్య జివి. నుబ్రప్మాణ్యం ఎ 867 
కన్యాశుల్కం: (పదర్శన 
165. “రంగస్ర్రలం మీద కన్యాశుల్కం” - విజయరామరాజుకు గురజాడ లేఖ స 873 
ఆ శ గురజాడ 
166. నాంది - ప్రస్తానన - శ్రీ, ముడుంబై వరాహ నరసింవాస్తామి .. 876 
167. కన్యాశుల్మము ప్రదర్శన: సమకొరలీన పత్రికా విమర్శలు . 880 
168. గురజాడకు -- “*లేఖి - శీ వేటూరి (వభాకర శాస్త్ర, .«. 881 
169. కన్యాశుల్కు నాటక (ప్రదర్శన - (శ్రీ వురాణం నూరిశ్మాస్త్ర, ... 882 
170. కన్యాశుల్హము - (శ్రీ, అబ్బూరి రామకృస్లరావు .. 886 
171. కన్యాశుల్కు నాటక |(ప్రదర్శనము - (శ్రీ భావరాజు నరసింహారావు .. 888 
172. కన్యాశుల్కంతో నా బంధుత్వం - డా! గోవిందరాజుల నుబ్బా రావు .. 891 
172. కన్యాశుల్కం ప్రదర్శనాల్లో నా 'మధురవాణీ అనుభవాలు ఎ 895 
- శ్రీ స్తానం నరసింవోరావు 
174. నాటకాలు - నా అనుభవాలు: కన్యాశుల్కం - డా/ గిడుగు వేంకట నీతావతి .. 900 
175. ప్రదర్శన యోగ్యత - శ సెట్టి ఈశ్చురరావు « 905 
176. “కన్యాశుల్కం” తాలి ప్రదర్శన ఎప్పడు జరిగింది? - (శ్రీ, మందలవర్తి కిశోర్‌ ... 907 
177. కన్యాశుల్క_ నాటక (పదర్శనకి సంబంధించిన కొన్ని సమస్యలు ౨. 909 
ఆ త సోమంచి యజ్ఞన్న శ్యాస్త్రి, 
178. (పయోక్తలు అ కన్యాశుల్కం సము(దాల గోపాలమూార్డి ఎ OI 


Xxix 


1/9. 


180. 
181. 
182. 
183. 


ఆం(ధుల సాంఘిక చరిత్రకు అద్దంపట్టున గొప్ప నాటకం “కన్యాశుల్కం” 
యా శీ లక". క్ర 

అలెగ్ధాండరు గుర్రం: కన్యాశుల్హం - తం జెవి. రమణమూార్ధి 

కన్యాశుల్కం - నేనూ - (శ్రీ, వేదుల జగనన్నా థరావు 

మధురవాణి పాత్ర - నాటి అనుభూతులు - శ్రీ, వివి. అప్పారావ్‌ 

కన్యాశుల్కం - వివిధ నటుల నటనారీతులు - (శ్రీ, పాతూరి (శీ/రామళ్శాన్త్ర, 


. గురజాడ వెంకట అప్పారావు జీవిత వివరాలు - శ్రీ, సెట్టు ఈశరరావు 


2. ఉపయోగపడిన (గ్రంథాలు, [గ్రంథాలయాలు 


XXX 


914 


916 | 
919 
921 | 
924 


929 
932 


పరిచ్చేదం 


“కన్యాశుల్కం” గురజాడ రచనేనా? 


“కన్యాశుల్క ల” రచన ఎవరిది? 


Tt జయంతి కుమారసా(మి 


కన్యాశుల్కం, మన నవీనాంధ్ర సాహిత్యంలో వేలుమడిచి చెప్పుకోదగ్గ (గంధం. రససంవ 
న్నమ్రైనది. కథ, అల్లికకం శు మాటల పొందిక, సంభాషణా సాష్పవనమూ ఉడ్లోలంగా ఉన్న 
(గంథం, కన్యాశుల్కం. 

ఐతే, గురజాడ అప్పారావుగారి మిగిలిన తెనుగు రచనలకు, కన్యాశుల్కం తెనుగు రచనకూ 
చాలా తేడా వుంది. ముఖ్యంగా భాషలోవుంది ఈ తేడా. 

కొండుభట్టీయమూ కల్పితమైన రూపకమే. కన్యాశుల్కుమూ కల్పితమైన రూపకమే. 
రెండూ గురజాడ అప్పారావుగారి రచనలే. కానీ, కొండుభట్టేయంలోని 'భాషి “మాటామంతీ” 
రచనలోని భాషకు దగ్గరగా వుంటుంది. కన్యాశుల్కంలోని భాష, ఆ వుడుపు, ఆ వాక్యవిన్యాసం, 
అంతా “అనర్గళం అనితరసాధ్యం నామార్షంగ అన్నట్లుగా వుంటుంది - ఈ సంగతి నిర్వివాదం. 
ఐతే, ఇప్పుడో కొత్త సంగతి తెలియవస్తోంది. ఆ సంగతి ఇది: 


“కన్యాశుల్కం రచన ఎవరిది?” అన్న శీర్షికతో (శ్రీ జయంతి కుమారస్వామి 
1955 మార్చి 13వ తేదీ ఆంధవ(ికలో రాసిన ఒక చిన్న వ్యాసం, పెద్ద సాహిత్య 
దుమారానికి దారితీసింది. అవృట నుంచీ మే ఒకటవ తేదీవరకు - దాదావు 
నెలావది పాను రోజులు - తెలుగు సాహితీవరులెందరో ఈ వివయంమీద తర్హన 
భ్యర్హనలు దిరివారు, 


ఆ వ్వానాలనన్ని ంటిని (క్రమానుగతంగా ఇక్కడ పొందువరుసన్తున్నాము. నం/ 


గురజాడ అప్పారావుగారు ఆంగ్లములో బహానిష్టాతులు. ఆయన ఎన్నో రచనలను ఆంగ్లంలోనే 
చేశారు. ఈ కన్యాశుల్కాన్ని గూడా ఆంగ్లంలోనే రచించారు. కాని తెనిగించింది 
అప్పారావుగారు కాదు. గోమఠం గీనివాసాచార్యులుగారు, గోమఠం (శ్రీనివాసాచార్యులుగారిది 
విజయనగరమే అని, ఈసంగతి గురజాడ అప్పారావుగారి మిత్రులు అయిన శ్రీ వావిళ్ళ 
వెంకళేశ్వ్యర శాస్త్రిగారి ద్వారా తెలియవస్తున్నది. ఐతే కన్యాశుల్కం తొలి ప్రచురణలో గూడా 
శ్రీనివాసాచార్యులుగారు అనువదించినట్టుగా కనపడదు. పరిక మాత్రం ఆంగ్లంలో వుంది. 
ఆనంద గజపతికి అంకితం, ఆనంద గజపతి చిత్రములూ వున్నయ్‌. తర్జుమా ప్రసక్తే కనపడదు. 


లోకం అంతా, గురజాడ అప్పారావుగారే కన్యాశుల్కం తెనుగులో వ్రాశారు అని 
అనుకుంటున్నారు. 


(శీ/నివాసాచార్యులుగారు తెనిగించడం నిజమా? అభూతకల్పనా ౫? 
సంగతి సందర్భాలు తెలిసిన పెద్దలు నిజం వెల్లడించడం అవసరం. 


(13-3-1955 ఆం(ధవ తిక) 
x x Xk 


కన్యాశుల్కం: నూరేళ్ళ సమా లో వన వి. జాడ) 


“కనా ఫశుల్కల” తనన భాకతవు 


రం ఎ. వి జగన్నాథరావు 


ఆర్యా, తే 13-3-55 ది గల ఆంధ్రపతికలో ఈ శీర్షిక కింద (శ్రీ జయంతి 
కుమారస్యామిగారు వెలువరించిన సందేహం చూసేను. గురజాడవారు ఇంగ్రీషులో కన్యాశుల్కం 
వాయడం, గోమఠం కృష్ణమాచార్యులు (శ్రీనివాసాచార్యులు) గారు తెనిగించడం శుద్ద 
అబద్దం. 

వెనకటికి ఇలాగే ఓసారి విజయవాడ నుంచి ఓ వాదం బయలుదేరింది. “మాటామంతి” 
“కొండుభట్టీయం” వగైరా రచనలకీ “కన్యాశుల్కం” రచనకీ గల తేడాననుసరించే ఆ వాదం 
కూడా బయలుదేరింది. ఆనాటి సాంఘిక దురాచారాలను అరికట్టుడం కోసం శ్రీఆనందగజవతి 
మవారాజులుంగా రే “కన్యాశుల్కం” వ్యావహారిక భాషలో వాసి, వ్యవహారిక, (గాంధిక భాషల 
చర్చ ప్రబలంగా సాగుతూన్న ఆరోజుల్లో, పండితుడైన తానే వ్యవహారికభాష (వాసేడని 
పండితులుతన్ను తిట్టి పోస్తారని వారి విమర్శకి భయవడి, ఆ మహారాజు తన మిత్రుడైన 
గురజాడ వారి పేరు పెష్టురని ఆ వాదం. 

పై వాదాన్ని ఖండిస్తూ స్వర్గీయ (శ్రీ) బుర్రా శేషగిరిరావుగారు (విజయనగరం కళాశాల 
ఆంగ్గాధ్యావకుడు) నిర్దిష్టంగా బుజువు వరిచేరు. ఆ డైరీలు (శ్రీ), శేషగిరి రావుగారు సేకరించి 
ఆంధ్రవారపటత్రికలో (బహుశా 1936 సం॥రములో ననుకుంటాను) (ప్రచురించేరు. వరుసగా 
అయిదారు వారాలు (ప్రచురణ కాబడ్డాయి. ఆ డైరీలలో, ఎక్క_డ, కన్యాశుల్కంలో యెంతెంత 
భాగం, యెవృడు వ్రాసేరో, ఆ విషయాలు ఆయా తేదీలలో (వాయబడి వున్నాయి. ఈ 
విషయం తెలుగు భాషా సమితిలో కార్యదర్శులైన (శ్రీ) నిడదవోలు వెంకటావు గారికి 
కూడా తెలుసును. కాబట్టి గురజాడవారు ఇంగ్లీషులో కన్యాశుల్మం [వ్రాయడం గాని, అది 
మరొకరు తెలుగున వ్రాయడం గాని అబద్దం. ఈ విషయం తెల్ఫుకోవాలంకే శ్రీ జయంతి 
కుమారస్వామిగారు నాతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి తెలుసుకోవచ్చును. ఇంతటి నుంచి 
ఇలాంటి విమర్శలకు ఆంధ్రసోదరులు చోటివ్వరని నేను నమ్ముతాను. 


(20--3౨-+55 ఆం(ధన తిక్క) 


ఉమ నం నూరేళ్ళ నమూాలోచనం... 


జనా సశుల్క_౦” తచన- ఎత పతా 


ఆర్యా, ఆంధ్రపత్రిక సాహిత్య వేదికలో “కన్యాశుల్కం” రచన ఎవరిది అనే చర్చ 
మొదలవడం ఒక విధంగా సంతోషదాయకమే. “కన్యాశుల్కా”నికి ఏభై ఎనిమిదేళ్ళు నిండాయి. 
ఇంక రెండేళ్ళలో ఆ మహాకావ్యానికి షష్టిపూర్తి. చేయడం ఆంధ్రరచయితల కనీస ధర్మం. 
అటువంటప్పుడు దాని రచయిత గురజాడ అప్పారావుగారేనని నికరంగా తేల్చడం అవసరం. 

కొంతమంది వయోవృద్దులు అప్పారావుగారి మిత్రులు ఇంకా మనమధ్య ఉన్నప్పుడే ఈ 
విషయాన్ని (ధ్రువవర్చుకోగలం. షేక్సియరు గతించిన వందలాది సంవత్సరాల తరవాత ఆ 
నాటకాలని ఆయనే వ్రాశాడా లేక అతని పేరుమీద బేకన్‌ వ్రాశాడా అనే చర్చ సాగుతున్నది. 


మరికొన్ని సంవత్సరాలు పోయాక “కన్యాశుల్కం” గురించి యిటువంటి చర్చ రావడంకన్న 
ఇవ్వడు రావడమే మేలు. 


మార్చి పదమూడవ తారీఖు ఆంధ్రపత్రికలో కన్యాశుల్కం’ రచన ఎవరిది అనే శీర్షికతో 
శీ, జయంతి కువూరస్వామిగారి సందేహాన్ని ప్రచురించారు. వాస్తవానికి ఈ శీర్షిక ఆ సందేహానికి 
సరిపోదు. జయంతి కుమారస్వామిగారు కూడా కన్యాశుల్కాన్ని అప్పారావుగారే [వాశారనీ 
అయితే ఇంగ్లీషులో వాస్తే దానిని గోమఠం (శ్రీనివాసాచార్యులు గారు తెనిగించారని (శ్రీ 
వావిళ్ళ వెంకళేశ్వర శాషస్త్రిగారి ద్వారా తెలియవస్తున్నదని మాత్రమే చెప్తున్నారు. 

శ్రీవావిళ్ళ వెంకళేశ్వరశ్నాస్త్రిగారు గురజాడ అప్పారావుగారి మిత్రులు. అప్పారావుగారి 
కొన్ని రచనలకు (పచురణకర్తలు. అటువంటి వావిళ్ళ వారి ద్వారా తెలియవస్తున్న దన్న 
విషయాన్ని (శ్రీ జయంతి కుమారస్వామిగారు తేలికగా కొట్టి పారెయ్యలేకనే కాబోలు తమ 
సందేహాన్ని ఆంధ్రపత్రిక సాహిత్య వేదికపై (ప్రకటించుతూ ఇలా వ్రాశారు: 

“లోకం అంతా గురజొడ అప్పారావుగారే అవ్యాళ్షుల్కా మ తెలుగులో వ్రాశారు - అను 
కొంటున్నారు. (శ్రీనివాసాచార్యులుగారు తెనిగించడం నిజమా? అభూత కల్పనా? సంగతి 
సందర్భాలు తెలిసిన పెద్దలు నిజం వెల్లడించడం అవసరం” 

శ్రీ జయంతి కుమారస్వామిగారు. చేసిన సందేహ (ప్రకటన సబబైనదే. దానిపైన (శ్రీ 
ఎ.వి. జగన్నాధరావుగారు మార్చి 20వ తేదీ ఆంధ్రపత్రికలో “గురజాడవారు ఇంగ్రీసులో 
కన్యాశుల్కం (వాయడం, గోనుఠం కృష్ణమాచార్యులు గారు తెనిగించడం శుద్ద అబద్దం” అని 
కచ్చితంగా (వ్రాశారు. పైగా ఈ విషయం తెలుసుకోవాలంటే (శ్రీజయంతి కువూరస్వామిగారు 
నాతో ఉత్తర (ప్రత్యుత్తరాలు జరిపి తెలుసుకొనవచ్చును అని సలహా ఇచ్చారు. 

శ్రీ ఎ.వి. జగన్నాధరావుగారు , శకువూరస్వామిగారితో చేయదల్బుకొన్న ఉత్తర ప్రత్యుత్తరాలు 
పథతికా ముఖాన జరిపితే మంచిది. శ్ర జగన్నాధరావుగారికి తెలిసినవన్నీ ఆం|ధరచయితలందరూ 
తెలుసుకోవడం అవసరంకదా? పైగా వారు గురజాడ అప్పారావుగారే “కన్యాశుల్కాగన్ని వ్రాశారని 
అప్పారావుగారి డైరీల ద్వారా స్వర్గీయ బుర్రా శేషగిరిరావుగారు నిర్దిష్టంగా బుజువు చేశారని 
వ్రాశార్హే ఆ బుజువుని కొద్దిగానైనా ఉదహరించితే ఎంతో బాగుండేదికదా. 

శ్రీ గురజాడ అప్పారావుగారి డైరీలను విశాలాంధ్ర ప్రచురణాలయం వారు పుస్తకరూపంలో 


వేశారు. వాటి సహాయం వల్ల నను కొన్ని విషయాలను మాత్రమే సేకరించ గలిగాను. 
వాటిని ఆంధ్రవత్రిక పాఠకులముందు _ నివెదిస్తున్నాను. 


కోన్యూళుల్శ_ ౦: నూ దేళ్ళ నమౌలో చనం... ద ౧ 


అసలు గోమఠం ,డీ,నివాసాచార్యులుగారు ఎవరు? (శ్రీ ఎ.వి. జగన్నాధరావుగారు 
పొరబడినట్టు కృష్ణమాచార్యులుగారు కాదు.) 

“కొందరు సనుకారికులు” అనే అనుబంధంలో “మహాకవి డైరీలు” అనే పుస్తకంలో 
శ్రీనివాసాచారి గురించి “విద్వాంసులు. ఆనందగజవతి నెలకొల్పిన wa సమాజంలో 
సభ్యులు, చక్కని గాత్రం. చంద్రహాస అను యింస్రీషు నాటకరచయిత అనే వివరాలను 
మాత్రమే ఇచ్చారు. ఈ “శ్రీనివాసాచారి! గారి యింటి పేరును కూడా తెలియజేయలేదు. 
బహుశా గోమఠం వారే కావచ్చు. (శ్రీ, అవసరాల సూర్యారావుగారు దినిని వివరించగలరు. 

అప్పారావుగారి డైరీలలో ఇంకొక ,శ్రీనివాసాచారిగారి (ప్రసక్తి కూడా ఉంది. 1895 
మార్చి 28వ తేదీ లక్ష్మివారంనాటి దినచర్యలో అప్పారావుగారు ఇలా వ్రాసుకొన్నారు. 
“రామస్వామి చెట్టిగారియింటు ఆనందాచారి గారి కుమారుడు శ్రీనివాసాచారి కనుపించినాడు. 
మంచి యువకుడు; ఉత్సాహె. తన పత్రికా నిర్వహణ వద్దతులు, కవితకు ముఖ్యంగా ఆధునిక 
కవితా వికాసానికి చక్కగా ఉపకరించడం లేదని అతనూ అంగీకరించాడు. ఇదే పద్దతిలో 
కొనసాగించినట్టయితే ప్రజలదృష్ట్రిని యెంతమాత్రం ఆకర్షించలేమని అన్నాడు. ఆంగ్ల సాహిత్య 
(గ్రంథాలను, కావ్యాలను సమర్హతతో అనువదెంచగలవారు అస్టే లేరని చెప్పాడు. కావ్యాలను 
సాధారణంగా మాతృకలతో సరితూగేటట్టు తర్చుమూ చేయడం దుర్త్షభమని అనువాదాలు 
జయప్రదం కావడం అరుదని అన్నాను. ఆమాటా నిజమేనని అంగీకరించాడు. దేశంలో 
స్వతంత్ర రచనా శక్తి క్రమక్రమంగా మృగ్యమవుతున్నదని విచారం వెలిబుచ్చినాడు.” 

పై వాక్యాలలో అనువాదాల ప్రసక్తిరావడం గమనించతగ్గది. అయితే ఈ (శ్రీనివాసాచారి, 
గోమరం (శ్రీనివాసాచారిగారు కాదు. ఈయన ఆనందాచారిగారి కుమారుడని అప్పారావుగారే 
ఉల్లేఖించారు. ఈ ఆనందాచారిగారు 1891వ సంవత్సరం నాగపూరు కాంగెసుకు అధ్యక్షత 
వహించినవారే. వీరికి 'విద్యావినోద' అనే పేరు ఉంది. “వైజయంతి” అనే పత్రికను సడిపనాలు. 
ఈ ఆనందాచారిగారి కుమారులు వెంకట (శ నివాసాచారి గారు కవి, విమర్శకుడు. తండ్రిగారి 
వథత్రికను తాను నిర్వహించెడివారు. వీరి యింటిపేరు వనప్పాకం వారు. 

పనప్పాకం \శీనివాసాచారిగారితో అనువాదాల గురించి 1895లో అప్పారావుగారు చర్చించారు. 
అప్పటికే కన్యాశుల్కం రచన ఊహలో ఉందా? 1897 జనవరి 1వ తారీఖున కన్యాశుల్కం 
మొదటి కూర్పునకు అప్పారావుగారు పీఠిక వ్రాశారు. ఇంతకుముందే నాటక రచన 
ముగించారని మహాకవి డైరీలలో సంపాదకులు పేర్కొన్నారు. 

ఇంక గోమఠం (శ్రీనివాసాచారి గారి (ప్రసక్తి అప్పారావుగారి డైరీలలో 1895 మార్చి 3వ 
తేదీ లాయతూ ఎన్నో సార్దు వస్తుంది. ఆ తేదీనుండి ఇద్దరూ చెన్నవట్నంలోనే కొన్ని 
మాసాలు ఉన్నారు. బాలామణే జట్టు నాటక ప్రదర్శనం కల్యాణ రామయ్యరు మొదలైన 
వారి నాటకాలు ఇద్దరూ కలిసి చూస్తూ ఉండేవారు. ముఖ్యంగా  _శ్రీనివాసాచారిగారితో 
కలిసి 1895 ఏప్రిలు 16వ తేదీ మంగళవారంనాడు “అభిజ్ఞాన శాకుంతలము” చదవడానికి 
ఉవక్రమించారు. ఆ మర్నాడు ఏప్రిలు 17-వ తేదీని “ఆల్‌ డాస్‌” రచించిన (ెసివ్స్‌ అనే 
నవలను నేనూ శ్రీ నివాసాచారిగారు. చదువుతున్నాం” అని అప్పారావుగారు వ్రాసుకొన్నారు. 
1895 జూన్‌ 20న తారీఖు తరవాత శ్రీనివాసాచారి గారి ప్రసక్తి డైరీలలో లేదు. గాని ఆ 
మూడు నెలలలోనూ శ్రీనివాసాచారి గారి ప్రసక్తి వచ్చినప్పుడల్లా అప్పారావు గారు చాలా 
స్నేహభావంతో వ్రాసుకొన్నారు. “బుచ్చి శ్వాస్త్రి కంపెనీవారు. కల్యాణరామయ్యరు జట్టుకంకు 
అన్ని విధాల ఎన్నో రెట్లు మెరుగు. అయితే వారికి శినివాసొచారి తరిబీదు వుందని చెప్పక 
తప్పదు” అన్న వాక్యాలలో ,శ్రీనివాసాచారిగారి నాటకీయ ప్రతిభ తెలుస్తుంది. 

ఆ (ప్రతిభతోపాటు ఆయనకున్న కీర్తి పలుకుబడి కూడా అప్పారావుగారు తను డైరీలలో 
(వాసుకొన్నారు. “ఇంటికి వెడుతూ ఒకసారి ట్రిప్టికేను థియేటరుకుపోయి తొంగిచూశాము. 
హాలులోకి అడుగు పెట్టిపెట్టగానే , శ్రీనివాసాచారిగారితో పరిచయస్టు లొకరు మమ్మల్ని మర్యాదగా 


0 కన్యా కుల్చం: నూరేళ్ళ నమాలోచనం... 


పలకరించి, మొట్టమొదట సోఫా చూపించి అక్కడ కూర్చోండని కోరినాడు. | శ్రీనివాసాచారిగారికి 
అన్ని నాటకపు జట్టులతోనూ మంచి పరిచయం కద్దు. నాటక కంవెనీలవారు యీయన 
"పేరు చెబితేనే మన్నన చేస్తారు” అని 1895 మే 11న తేదీన వాసిన దాంట్లో ఉంది. 


శినివాసాచారిగారి లోపాలను కూడా అప్పారావుగారు |(వ్రాసుకొన్నారు. 1895 ఏటప్రిలు 
7వ తారీఖున గో శ్రీనివాసాచారిగారు మాకొక ముచ్చటను చెప్పారు. బొమ్మాడి [గ్రామంలో 


ఆయన ప్రవర్తించిన విధం. ఆయన వ్యక్తి గౌరవానికి తగినట్టుగా లేదని నా అభిప్రాయం” 
అని నిర్మొహమాటంగా (బాసుకొన్నారు. 


ఒకవేళ అయితేగియితే అప్పారావుగారు కన్యాశుల్కాన్ని ఇంగ్రీిషులో (వొస్తే ఈ శ్రీనివాసాచారి 
గారే దాన్ని తెనిగించి ఉండాలి. గాని ఈ అనువాదం గురించి అప్పారావుగారు తమ 
డైరీలలో ఎక్కడా వ్రాసుకొనలేదు. ఒకవేళ  _శ్రీనివాసాచారిగారు అలా తర్జుమా చేస్తే ఆ 
విషయాన్ని అప్పారావుగారు వ్రాసుకొని ఉండరా? _శ్రీనివాసాచారిగారితో కలిసి “శాకుంతలం” 
చదువుకొన్నటూ, ఆల్‌ డాస్‌ నవల చదువుకొన్నటూ (వ్రాసుకొన్న అప్పారావుగారు (శ్రీనివాసాచారి 
గారు సరదాకైనా కన్యాశుల్కంలోని సీనును ఇంగ్రీషునుండి తెలుగులోకిగాని, తెలుగు నుండి 
ఇంగ్లీషులోకి గాని అనువాదం చేపే విషయం తప్పకుండా నోటు చేసుకొని ఉంటారు. 


తాము (వ్రాస్తున్న తెలుగు నాటుకాలకి యింగ్రీషులోనే సంభాషణలతో బాటు నోటు 
(వ్రాసుకొనడం అప్పారావుగారికి అలవాటు లాగ కనబడుతుంది. “బిల్లణీయం” నాటకం కోసం 
(వాసుకొన్న కొన్ని కాగితాలను “మహాకవి రచనలు - రెండవ సంపుటి” అనే పుస్తకంలో 
విశాలాంధ్ర ప్రచురణాలయం వారు (ప్రకటించారు. “నాటక కథావిభాగము” అనే శీర్షికతో 
అవసరాల సూర్యారావుగారు తర్జుమా చేసిన దానికి అధోజ్ఞాపికని ఉదహరిస్తున్నాను. గమనించ 
ప్రార్హన. 

“ఇదియే అంకమో, యే రంగమో తెలియదు కాని, నుహాకవి వ్రాయ తలపెట్టిన కథాభాగం. 
తాము నాటకీయముగ రచించుటకు ముందు మహాకవి, ఆంగ్రమున వ్రాసి అష్ట పెట్టుకున్న 
కథావృత్తాంతమిది. దీనిని నాటకరంగములుగ తీర్చిదిద్దిరో లేదో, మరి అలాగ రచించి వుంచిన 
(వాతవ్రతులు పోయినవేమో మనకు తెలియదు.” 


మనలోని విద్యాధికులు చాలామంది తమ డైరీలను నోట్సులను లేఖలనూ ఇంగ్లీషులోనే 
(వాసుకోవడం అలవాటు. గురజాడ అప్పారావుగారు కూడా అలాగే చేశారు. “కన్యాశుల్కం” 
చిత్తువతి కొంత యింగ్రీషులో వ్రాసినావాాసుకొని ఉండవచ్చు. కన్యాశుల్కంలో బైరాగి పాత్రకి 
ఆధారం అనతగిన “ఏకాంగి” అనే పాత్ర స్వభావాన్ని గురించి 1895 మార్చి 25వ తేదిన 
అప్పారావుగారు (ఇంగ్లీషులోనే) (వ్రాసుకొన్నారు. నాటకములలో నాయికల గురించి కొంత 
ఆలోచన యింగ్లీషులోనే 1895 ఏప్రిలు 29వ తారీఖున వ్రాసుకొన్నారు. 


పనప్పాకం | శ్రీనివాసాచారిగారితో “కావ్యాలను సాధారణంగా మాతృకలతో సరితూగేటట్లు 
తర్చువూ చేయడం దుర్హభమని అనువాదాలు జయప్రదం కావడం అరుదని” గురజాడ 
అప్పారావుగారు అనడం మనం గమనించాము. ఇదే అభిప్రాయాన్ని గోమఠం (శ్రీనివాసాచారిగారి 
దగ్గర కూడా వెలిబుచ్చి ఉండవచ్చు. ఆయన తెలుగు సంస్కృతం, ఇంగ్లీషు క్షుణ్ణంగా చదువుకొన్న 
విద్వాంసులు కాబట్టి సరదాకి, తమ (ప్రజ్ఞచూపడానికి అప్పారావుగారు కన్యాశుల్కం నాటకాన్ని 
యింగ్రీషులో రాసుకొన్న చిత్తుప్రతిని తర్హుమా చేసి ఉండవచ్చు. 

గోమఠం (శ్రీనివాసాచారిగారు తర్హుమా చేసిన విషయం ఒక్క శ్రీవావిళ్ళ వెంకళుశ్వర 
శ్నాస్త్రిగారికే గాని, గురజాడ అప్పారావుగారికి కూడా తెలియదేమో! ఇంతకీ అదృష్టవశాత్తూ, 


శీ,వావిళ్ళ వెంకళేశ్యరశ్నాస్త్రిగారు సజీవులే కనుక వారు ఆ సంగతి సందర్భాలను తెలియచేస్తే 
ఊెహనికి మేలుచేసే హిరవుతొరు. 


తన్వాళుల్క ౦: నూరేళ్ళ సమాలోచన 5 ౧) 


అప్పారావుగారి సమకారికులలో (ప్రముఖులైన వంగోలు సు[బహ్మణ్యం గారూ, అప్పారావుగారి 
రచనలన్నీ సేకరించి, (పప్రచురించడంలో ప్రశస్తమైన కృషి చేస్తున్న (శ్రీ), అవసరాల సూర్యారావుగారూ 
ఈ సందర్భంలో తమకు తెలిసిన విషయాల నేవైనా (ప్రచురించడం భావ్యం. 

“గురజాడ అప్పారావుగారి మిగిలిన తెనుగు రచనలకు కన్యాశుల్కం తెనుగు రచనకూ 
చాలా తేడా ఉంది. ముఖ్యంగా భాషలో ఉంది ఈ తేడా” అని జయంతి కువూరస్వామి. గారు 
(పాశారు. ఇది కొంతవరకూ నిజమేగాని వారు ఊహించుతున్నట్టు కన్యాశుల్కం “భాషికూ 
అప్పారావుగారి తదితర రచనలకూ మరీ అంత తేడాలేదు. ఈ విషయమై. వరిశోధన 
చేస్తున్నాను. అతి త్వరలో విపులంగా వస్తాను. 

ఏమైనా అప్పారావుగారే కన్యాశుల్కం తెలుగులో రచించారన్నది వాస్తవం. దీనిని నిస్సందేహంగా 
(ధువపర్చడం అవసరం. 


(25-3-55 ఆం/ధవ/తిక 
[క్ట 


కన్వాళుల్క_0: నూ లేళ్ళ నమాలోచనం... 


“కన్యాశుల్కల” ఈతన తతత? 


శ కొత్తవ్హి వరభ్యదరావు 


వూర్చి 13వ తేదీ ఆదివారం ఆంధ్రపత్రికలో _శీ,జయంతి కుమారస్వామిగారు “కన్యాశుల్కం” 
ఈచన ఎనకిది? "ఆతు శీర్దిక కింద వ్రాస్తూ ఇలా అన్నారు. “గురజాడ అప్పారావుగారు 
ఆంగ్రములో బవానిష్టాతులు. ఆయన ఎన్నో రచనలను ఆంగ్రంలోనే చేశారు. ఈ కన్యాశుల్కాన్ని 
గూడా ఆంగ్లంలోనే రచించారు. కాని తెనిగించింది అప్పారావుగారు కాదు. గోమఠం 
శ్రీనివాసాచార్యులు గారు. గోమఠం శ్రీనివాసాచార్యులు గారిది విజయనగరమే అని, ఈ 
సంగతి గురజాడ అప్పారావుగారి మిత్రులు అయిన (శ్రీ, వావిళ్ళ వెంకళలుశ్వ్యరశాస్త్రి గారి ద్వారా 
తెరియవస్తున్నది”. ఈ వాక్యాల తరువాత (శ్రీ, కుమారస్వామి గారు “శినివాసాచార్యులుగారు 
తెనిగించడం నిజమా? అభూతకల్పనా?” అని వ్రాసి, “సంగతి సందర్భాలు తెలిసిన పెద్దలు 
నిజం వెల్లడించడం అవసరం” అన్నారు. 

కన్యాశుల్క_ంలోని “తారిప్రచురణము” చూచి దానిలో “గూడా శ్రీనివాసాచార్యులుగారు 
అనువదించినట్టుగా కనపడదు” అని వ్రాసిన _శ్రీకుమూరస్వామిగారు కన్యాశుల్కాన్ని ఆంగ్లంలో 
నుండి గోమఠం ,శ్రీనివాసాచార్యులుగా రనువదించినట్లు ,శ్రీ,వావిశ్చ వెంక కేశ్వ్యరశా(స్త్రిగారి ద్వారా 
తెలియవస్తున్నది.” అనిమాత్రం ఊరుకోకుండా వారి అభిప్రాయాన్ని సోవపత్తికముగా (ప్రకటించి 
వుంకు బాగుండును. అలా చేయకపోవడం వల్ల, జనబాహుళ్యానికి రెండు వక్షాలూ తెలియడాని 
కవకాశం లేకుండా పోయింది. గోమరం శ్రీనివాసాచార్యులు గారే, (శ్రీ, అప్పారావుగారి. ఆంగ్ల 
నాటుకాన్ని చూచి తెలుగులోనికి కన్యాశుల్కాన్ని తచ్చినారని రుజువైతే, “కన్యాశుల్కంలోని 
తెలుగుోనకుగల వైశిష్ట్యాన్ని తెచ్చి పెట్టున ఘనత, ఇంకోరికి దక్కుతుంది. సాబాత్య వేత్తల 
కిది చాల ముఖ్యమైన విషయము. ఈ సత్యానికి ఇంత (ప్రాముఖ్యం ఉన్నప్పడు, 
శ్రీ కుమూరస్వామిగారు, (గ్ర, వెంకకుశ్వర శాస్త్రిగారి అభిప్రాయానికి. గల హేతువులను 
కూడా (ప్రచురించి ఉంటే కనువివ . అయ్యేది. అవి ఇంతవరకు వ్రకటింప బడలేదు గనుక, 
జనబాహుళ్యానికి గల రూపు తెలియజేయడం కోసం, (శ్రీ) గురజాడ అప్పారావుగారే తెలుగులో 
కన్యాశుల్కం రచించారని ఉన్న - చాలమందికి తెలిసిన -- గంథస్త విషయాలను ఈ దిగువను 
వ్రాస్తున్నాను. ఇవి అందరికీ అందుబాటు లోనివే గాని, క్రాత్తవేమీ కావని మనవిచేస్తున్నాను. 

ఈ సందర్భంలో కన్యాశుల్కం యొక్క మొదటి రెండు కూర్పులలో పీఠికలలో (శీ 
అప్పారావుగారు, తామీ నాటకము రచించుటకు గల ముఖ్య కారణములుగా పేర్కొన్న వానినే, 
ఉదాహరిస్తూ వ్రాస్తున్నాను. 

కన్యాశుల్మ_౦ మొదటి కూర్పు 1897లో జరిగింది. ఆ కూర్పుయొక్క ముఖపుత్రంలో 
(Title Page) ఇలా ఉంది. 

శ్రీరస్తు 
కన్యాశంల్కము 

శ్రీ విజయనగర రాజ్యమున ప్రొచీనలిపి పాఠకుడగు గురజాడ అప్పారావువంతులు బి.ఏ. 
చే రచిలవ బడినది 
శీ, విజయనగరము శ్రీ విజయరామ విలాస ముద్రాక్షరశాలయందు, కొంకిపూడి భద్రయ్యచే 
ము[ద్రింపబడి (వ్రకటింపబడియె. 


తన్వాళుల్క ౦; నూరేళ్ళ సమౌాలో చనం... 7 ౧) 


Gye 


All Rights Reserved 

దీని వెల 8 అణాలు. అంచెకూలి 1 అణా. 

ఈ ముఖవత్రాన్ని బట్టి, కన్యాశుల్క_ నాటకాన్ని తెలుగులో శ్రీ, అప్పారావుగారే (వ్రాసినట్లు 
తెలుస్తోంది. పోనీ, పీఠికలో ఏమైనా, గోమఠం (శ్రీనివాసాచార్యులుగారి ప్రస్తావన ఉన్నదేమో 
అంశే, అదీ లేదు. పీఠికలోనే (శ్రీ అప్పారావుగారు తానీనాటకాన్ని రచించడానికి గల 
ముఖ్య కారణాల్ని విపులంగా చర్చించారు. ఆనాటి సంప్రదాయాన్ననుసరించి కాబోలు, కీ రిక 
ఆంగ్రంలో ఉంది. దానిలోని కొన్ని విషయాలను ఇక్కడ వ్రాస్తున్నాను. అంకితం కూడా 
ఆంగ్రంలోనే ఉంది. 


ఆం(ధ్రభోజుడని వేరు పొందిన (శ్రీ) ఆనందగజపతి మహారాజులుంగారు, తమ పరిపాలనా 
కాలంలో, విశాఖజిల్లాలో మిక్కిలి వ్యాపించి ఉన్న, కన్యాశుల్మ_మను దురాచారాన్ని గురించి, 
సమ(గంగా గ్రహించి, సంస్కరించాలనే ఉద్దేశంతో 1887 ప్రాంతమున ఆ విషయమై 
దర్యాప్తుచేయించి; ఒక “మూడు సంవత్సరాల' కాలంలో జరిగిన బ్రాహ్మణ కన్యాశుల్క వివాహాల 
లెక్కలు, తయారుచేయించారు. వాటిసంఖ్య 1034 వరకు వచ్చింది. ఈ లెక్కలలోనికి 
రానివి ఇంకా ఎన్నో ఉంటాయిగదా! ఈ వివాహాలలో కన్యల వయస్సు 5 సం॥!మొదలు, 
1 సం॥వరకు ఉన్నట్లుకూడా తేలింది. సంఘ సంస్కరణాభిలాషులైన (శ, అప్పారావుగారికి 
ఈ విషయం చాలా బాధ కలిగించింది. ఈ దురాచారాన్ని ఉన్నదున్నట్లు చూపవుచు, 
దానినలన సంఘానికి కలుగుచున్న నష్టాన్ని విప్పి చెప్పి, ప్రజలకు ఆ దురాచారమందు వైముఖ్యం 
కరిగించడం కోసం కన్యాశుల్కాన్ని (వాసి, ఆడించి చూపి? (పజలా నాటకం విషయంలో 
చూపిన ఆదరాభిమానాలు (ప్రోత్సహించగా దాన్ని (ప్రకటించడానికి తాను సాహసించినట్లు, తీ 
ఆనంద  గజవతి మహారాజులుంగారికి అంకితమిచ్చుచు వ్రాసిన పంక్తులలో, శ, అప్పారావుగారు 
చెప్పిరి. ఆ వాక్యములనుబట్టి, కన్యాశుల్కము అచ్చగుటకు పూర్వమే రంగస్తలముమీద మంచి 
(ప్రచారాన్ని పొందినట్లు కూడా తెలుస్తోంది. 


ఈ దురాచారాన్ని ఖండించే శ్రవ్యరచన చేయకుండా, దృశ్యరచన చేయడానికి కారణంగా, 
ప్రజలలో వ్యాపించి యున్న నిరక్షరాస్యతను (శ్రీ) అప్పారావుగారు చెప్పినారు. సంఘంలో 
వ్యాపించి ఉన్న దురాచారాల్ని ఖండించడం కంటే సాహిత్యం చేయగలిగిన ఇంకో గొప్ప 
కార్యం లేదని కూడా ఈ సందర్భ ఆతోజి వ్రాశారు. 

“(11062016 cannot have a higher function than to show up such practices and 
give currency to a high standard of moral ideas. Until reading habits prevail among 
the masses, one must look only to the stage to exert such healthy influence. These 
considerations prompted me to compose Kanyasulkam)”-Preface. కనా వ్రశుల్కుము, 

కన్యాశుల్కం నాటకం వ్రాయడానికి గల. సొంఘక 'కాతణాలను. "గూర్చి చెప్పన తరువాత, 
ఆ నాటకంలో తానుపయోగించిన భాషను గూర్చి (శ్రీ, అప్పారావుగారు దీర్హముగా (వ్రాశారు. 
నాటకములో వ్యావహారిక భాషను ఉపయోగించడానికి ముఖ్య కారణము - ఆ భాష 
జనబాహుళ్యానికి బాగా తెలుస్తుందనీ; అంతేకాకుండా, తెలుగులో హాస్య రచనకు ఆ భాషే 
బాగా ఉపకరిస్తుందని నమ్మకం చేత' అని (వ్రాశారు. 

(“I clothed the play in the spoken dialect, not only that it is better intelligible 
to the stagegoing public than the literary dialect, that it is the proper comic diction 
for Telugu” - Preface. (కన్యాశుల్మము మొదటి కూర్చు 1897) ఈ వాక్యాలు, (శ్రీ, 


అప్పారావుగారు తెలుగుభాషలో కన్యాశుల్కం వ్రాసినారని నమ్మినవ డే గదా, అన్వర్హం 
అవుతాయి! 


[గ్ర ద mm కన్యాకుల్భ 0: నూరేళ్ళ సమాలోచనం... 


ఈ పిఠికలోనే కొంతదూరం పోయిన తరువాత, “వ్యావహారిక భాషలో సాహిత్య రచనచేస్తే 
దాని గాంభీర్యం తగ్గుతుందని కొందరన్నా దానికి లెక్కచెయనక్కరలేదంటూ వ్రాశారు" (“It 
has been remarked that the use of what is wrongly termed the Vulgur Tongue mars 
the dignity of a literary production, but that is a piece of criticism which one need 
not heed at the present day...” Preface. కన్యాశుల్క్మము. మొదటి కూర్పు 1897). 

ఈ పీఠికలోని వాక్యాలను బట్టే; వ్యావహారిక భాషపై శ్రీ) అప్పారావు పంతులుగారికి గల 
మక్కువ, ఆ భాషలో రచనచేయాలనే అభినివేశం తెలుస్తాయి. ఇట్టి వాక్యాలు వ్రాసినవారు 
తన ఆంగ్ల్షనాటకాన్ని అనువాదం చేయండని ఇంకొకరికి ఇస్తారంకే, నమ్మడానికి వీలులేకుండా 
ఉన్నది. ఒకవేళ యిస్తే, ఆ సంగతి ఎక్కడా చెప్పకుండా ఉంటారని అనుకోడానికి వీలులేదు. 
“నేను నాటకాన్ని వ్యావహారిక భాషలో వ్రాశాను” (గ్ర Clంthed the play in the spoken 


dialect) అని కంరోక్తిగా (శ్రీ అప్పారావుగారు చెబుతూంటే “మీరు కాదండి. ఇంకెవరో” 
అని మనం అనడానికి ఎన్ని ఉవవత్తులు కావారి!! 


ఇదంతా మొదటి కూర్పు సంగతి. 

ఇక రెండవకూర్పు దగ్గరికి వద్దాము. ఆ కూర్పులో కూడా “గీ, అప్పారావుగారు” 
సంఘసంస్కరణాభివృద్దిని తెలుగుభాష రంగస్టలానికి అనువైనది కాదని లోకంలో ఉన్న అపోహను 
తొలగించడాన్ని “మనస్సులో వుంచుకొని కన్యాశుల్కం తానురచించినట్టు (వ్రాసుకొన్నారు.” (1 
wrote it to advance the cause to social reform and to combat a popular prejudice 
that the Telugu language was unsuited to the stage” - Preface. కన్యాశుల్క_ము రెండవ 
కూర్పు - 15.1909) 

ఈ విధముగా, (శ్రీ) గురజాడ అప్పొరావుగా రే కన్యాశుల్క నాటకాన్ని, తెలుగులో 
ఎలయించినారని చెప ుటుకు (గంధస్ట్ర నిదర్శనములున్న వి. 

ఈ నిదర్శనములను త్రోసిరాజనుటకు తగిన ఉపపత్తులను చూపినవ డే, (శ్రీ, వేంకళుశ్వర 
శాస్త్రిగారి ద్వారా తెలిసిన మాటకు, “బరువు” వస్తుంది. కనుక, శ్రీ కువూరస్వామిగారు, శ 
శాస్త్రిగారి మాటను సోవపత్తికముగ నిరూపించి, ఈ నాటక కర్తృత్వ విషయమున వారికి 
కరిగిన సంశయమును మనకును కలిగించుటయో, లేక |గంథస్త్ర నిదర్శనములను మనతోబాటు 
నమ్ముటయో, చేయవలసియున్నది. సాహిత్య |(పియులందరూ ఇందుకు నిరీక్షిస్తూ ఉంటారు. 


(25-3-55 ఆం(ధవ(తిక్తు 


కన్వాశుల్కం. నూ లేళ్ళ సమూాలో చనం... 9) 


తవన ఎదవతిరా? 


_శ్ర నిడుదవోలు వెంకటరావు 


“కన్యాశుల్కం 


"మై (కన్యాశుల్కం రచన) అంశమునుగూర్చి ఆంధ్రపత్రికలో (శ్రీ) జయంతి కుమారస్వామి 
గారు తే 13-3-55న ఒక వ్యాసమున్ను 23-3-55న (శ్రీ), ఎ.వి. జగన్నాధరావుగారు ఒక 
వ్యాసమున్ను (ప్రచురించారు. 

శ్రీ జయంతి కుమూరస్వామిగారు కన్యాశుల్క ము శ్రీ గురజాడ అప్పారావుగారు 
ఆంగ్రభాషలోనే రచించినారని దానిని (శ్రీ) గోమఠం (శ్రీనివాసాచార్యులుగారు తెనిగించిరని 
ఈ విషయము నిజమా అభూత కల్పనయా అని ప్రశ్న వేస్తూ సంగతి సందర్భాలు తెలిసిన 
పెద్దలు నిజం వెల్లడించడం అవసరమని వ్రాశారు. ఆ పైని మార్చి 23 తేదీ ఆం(ధ్రప(త్రికయందు 
శ్రీ ఎ.వి. జగన్నాథరావుగారు కన్యాశుల్క క్తర్తృత్వమును గురించి యిదినరికే విజయవాడనుంచి 
సందేహం బయళ్రేరిందనీ, ఆ రచన అప్పారావుగారిది కాక (శ్రీ) ఆనంద గజపతి మహారాజులుగారే 
(వాసి అప్పారావుగారి పేరు పెట్టారనే ఒక వాదం బయలుదేరదీశారనీ దానిని ఖండిస్తూ శ 
బుర్రా శేషగిరిరావు గారు అప్పారావుగారి డైరీల నుంచి విషయాలు సేకరించి రచన గురజాడ 
వారిదేనని సశికూపించాతని, యీ సంగతి నాకు కూడ తెలుసుననివ్రాసియున్నారు. ఈ 


సందర్భంలో జగన్నాధరావుగారు మొదట వ్రాసిన విషయాల్ని కొంత విమర్శించ వలసి ఉంది. 


వారు తెలుగు భాషా సమితికి నేను కార్యదర్శినని బ్రాసియున్నారు. కాని నాకును 
తెలుగుభాషా సమితికిని యేమీ సంబంధము లేదు. వారు పేర్కొన్న 1936 సం॥లో నేను 
కాకినొడలో ఉంటిని. ఆ మీద మద్రాసు యూనివర్సిటిలో '44 దగ్గర నుంచి ఆం|ధభాషాశాఖలో 
నున్నాను. తెలుగుభాషా సమితి విశ్వవిద్యాలయ ప్రాంగణంలోనున్నా నాకు దానితో నేలాంటి 
సంబంధం లేదు. ఇంక అసలు విషయం. (శ్రీ, జగన్నాధ రావుగారు కన్యాశుల్క మును గోనుఠం 
కృష్ణమాచార్యులు తెనిగించిరని వ్రాసియున్నారు. వారిపేరు గోమఠం శినివాసాచార్యులుకాని 
కృష్ణమాచార్యులు కాదు. 

రెండవది. ప్రస్తుతం ప్రచారంలో ఉండే కన్యాశుల్కము అసలు సంఘ సంస్కరణ (ప్రచారము 
కొటుకును వ్యావహారిక భాషా వ్యాప్తికిని ఉద్దేశింపబడినది. మొట్టమొదట వ్రకటితమైన 
గంథమునకును రెండవమారు ముద్రితమైన |ప్రతికిని ఏ విధమయిన సంబంధమున్ను లేదు. 
దినిని సూచనగా అప్పారావుగారే రెండవ ముద్రణము పీఠికలో సూచించే ఉన్నారు. వస్తుతం 
ప్రచారములో నున్న కన్యాశుల్కమును అప్పారావుగారు మొదట ఇంగ్లీషులో వ్రాసి ఆ మీద 
దానిని గోమఠం ,శ్రీనివాసాచార్యుల వారికిచ్చిరి. (శ్రీ ఆచార్యులు గారు మైలావూరులో 
నివసించుచుండిరి. ఆ కాలములో ఓరియంటల్‌ (డమెటిక్‌ (టూప్‌ అనుదానికి శ్రీ ఆనంద 
గజవతి మహారాజులుంగారు. పోషకులుగాను, (శ్రీ, ఆచార్యులవారు అధ్యక్టులుగాను, (శ్రీ) వేదము 
వెంకటాచలయ్యగారు. (చెన్నపురిలో పోలఠీసురాఘవాచార్ల వీథిలో కాపురమున్న వారు) దానికి 
కార్యదర్శిగా నుండిరి. (శ్రీ, వెంకటాచలయ్యగారు దీనికేకాక సుగుణవిలాస సభయందు నాటక 
శాఖకు (వధానులుగా నుండిరి. (శీ/నివాసాచార్యులుగారు వృద్దులగుటచే (వాయనోపిక లేక శ, 
వేంకటాచలయ్యగారిని లేఖకునిగా కుదుర్చుకొనిరి. (వ్రాతప్రతి సిద్దమైన తర్వాత ముద్రణమునకు 
(శీ/వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రులవారికి అప్పగించిరి; వారు దానినీ జి.ఆర్‌.సి. ప్రస్స్ఫున నిచ్చి 
కన్యాశుల్కం పత్రములను కొన్ని వారుదిద్దుటయు, వారూర లేనవ డు శ వేంకటాచలయ్యగారు 
దిద్దుటయు తటస్రంచెను. (గ్రంథముకూడ (శ్రీ చేంకళేశ్వర శాస్త్రులు గారే ప్రచురించి 


TD I కన్వాములం: నూరేళ్ళ నమాలోచనం... 


విక్రయించుచు జి.ఆర్‌ .సి. (పెస్సు బిల్లు  చెల్లించుచుండిరి. ఈ = అనవసరము 
గనుగనే వారు తమ పీఠికలో వీనిని గూర్చి " వాయలేదు. తమ వాదమునకు 
అవసరమయిన వ్యావహారిక భాషా (పయోగమును గూర్చి టై (పస్తావించినారు. 

పై వివరములన్నియు ఇతరులకు తెలియవు. కావున యిది (ప్రకటంచడమైనది. అసలు 
ఆంగ్రమూలము శ్రీ), అప్పారావుగారిది కాబట్టి వారి కర్త త్యమున కేమాత్రమును కళంకమేర్పడదు. 
ఈ " గంథంలోని ప విషయములను అవగాహాన చేసుకొని లోకానికి వెల్లడించడం (శ్రేయస్కరము. 
ఇంకను వివరములు కావలసినవారు శ వావిళ్ళ వేంక కేశ్వరశా, స్తులవారికి స్వయముగా గాని 
ఉత్తర ప్రత్యుత్తరముల మూలముగా గ (వ్రాసి తెలిసికొన వచ్చును. 


(25-3-'55 ఆం(ధవ్యతిక్తు 


కన్యాశళుల్మ్యం: నూ లేళ్ళ సమౌాలోచనంలాాా( 11 ౧) 


కన్యాశుల్క_౦ గురజాడ రచనే 


ీ/ వనంతరావు (బ్రహ్మో జీరావు 


శ, జయంతి కువూరస్వామిగారు, “కన్యాశుల్కం” రచన యెవరిది యని యొక 
చిన్న వ్యాసము వ్రాసిరి. తేది 13-3-1955 నాడు ఆంధ్రవథతికలో ప్రచురణ చేయబడింది. 
కొండుభట్టీయము, మొదలగు (గ్రంథములలో భాషకును, కన్యాశుల్కములోని భాషకును భేదము 
కలదనియు, అందువలన కన్యాశుల్కము తెలుగులో (శ్రీ గురజాడ వెంకట అప్పారావు 
పంతులుగారు వ్రాసి యుండక పోవచ్చునని (శ్రీ) కుమారస్వామిగారు అభిప్రాయవడినారు. 

శ్రీ గురజాడ వెంకట అప్పారావు పంతులుగారు, కన్యాశుల్కము ఆంగ్లేయభాషలో వ్రాసి 
యుండవచ్చుననియు, గోమఠము | శ్రీనివాసాచార్యులు గారు ఆంధ్రీకరణ యొనర్చియుండవచ్చు ననియు, 
శ్రీ కుమారస్వామిగారు వ్రాసినారు. 

శ్రీ గురజాడ వెంకట అప్పారావు పంతులుగారు, (శ్రీ, గోమఠము శ్రీనివాసాచార్యులుగారు, 
సమకాలికులగుటయు, (శ్రీ ఆనంద గజపతి మహారాజువారి యాస్థానములో నుండుటయు 
వాస్తవమే. గోమఠము శ్రీనివాసాచార్యులుగారు కవీశ్వరులు, ఆంగ్లేయభాషలో సత్యహరిశ్చంద్ర 
నాటకము రచించిరి. (శ్రీ ఆనంద గజపతి మహారాజువారి సమక్షములో, హరిశ్చంద్రుని పా[త్ర 
_శీ/నివాసాచార్యులుగారు ధరించి చక్కగా పోషించెడువారు. శ్రీ గురజాడ వెంకట అప్పారావుగారు, 
శ్రీ గోమఠము శీనివాసాచార్యులవారితోను, చాలా వరిచయము గలిగి, (శ్రీ) ఆనందగజపతి 
మహారాజువారి యాస్తానములో యుండిన, (శ్రీమాన్‌ చక్రవర్తుల తాతాచార్యులుగారు నేటికిని 
విజయనగరములో నున్నారు. వారు స్వయముగా కన్యాశుల్కము రచనని యెరుగుదురు. గురజాడ 
వెంకట  రామదాసుగారు, అప్పారావు పంతులుగారి కువూళ్లు. వారుకూడా యీ వూారిలోనే 
యున్నారు. కుమూరస్వామిగారి సందేహము గురించి, వారిని కూడా ప్రగ్నించితిని. 

'కన్యాశుల్కము తెలుగు భాషలో గురజాడ వెంకట అప్పారావు పంతులుగారే వ్రాసినారనుటకు 
యెట్టి సందేహము లేదు. గోమఠము _శ్రీనివాసాచార్యులగారు అరవదేశస్తులు. వారికి 
అరవములోను ఆంగ్లేయ భాషలోను, చాలా ప్రావీణ్యముండెడిది. తెలుగు భాషలో వారికి 
యించుక (ప్రవేశము కలదుగాని, కన్యాశుల్కుమునంటి నాటకము ఆంధ్రికరించుటకు తగిన 
సామర్హ్యములేదని (శ్రీమాన్‌ చక్రవర్తుల తాతాచార్యులుగారు చెప్పినారు. మరియు, గోమఠము 
(శీ/నివాసాచార్యులగారి స్వస్థ్టలము విజయనగరము కాదు. వారి నివాసము చెన్నె పట్టణములోని 
మైలాపూరు. లజ్‌ చర్చి ప్రాంతములో లలితకళా కుటీరమను పేరుతో నొక యిల్లు కట్టుకొని, 
ఆ యింటిలో నుండెడివారని (శ్రీమాన్‌ తాతాచార్యులుగారు చెప్పినారు. 

శ్రీ గురజాడ వెంకట అప్పారావు పంతులుగారిని గురించి తెలియజేయవలసిన విషయము 
లెన్నియో కలవు. వారి కుటుంబ చరిత్ర, వారి విద్యాభ్యాసము, వారు వివిధ భాషలలో చేసిన 
కృషి, వ్యవహారభాష గురించి వారు “నిర్భయముగా చేసిన భాష్లాసేవ, కళింగదేశ చరిత్ర..వ్రాయు 
తలంపుతో వారు చేసిన శాసనముల పరిశీలన, ఆనంద గజపతి మహారాజువారు స్వర్గస్తులైన 
తరువాత, విజయనగర సంస్థానము వారిపైని వేయబడిన వ్యాజ్యములలో, సంస్థానాధీశుల 
రక్రీంచుటకైె, నిద్రాహారములు లేక వారొనర్సిన అపారసేవ, వారి సత్యసంధత, కార్యదీక్ష 
మొదలగు హంశముల తెరియజేయుచు, వారి జీవిత చరిత్ర వ్రాయుట ప్రారంభించితిని. 
నా. తాతాచార్యులుగారు, (శ్రీ, గురజాడ వెంకట రామదాసు పంతులుగారు నాకు 
యుచున్న సహాయము వలననే యీ కార్యము సాధ్యమగుచున్నది.(27-3-'55 ఆం(ధవ(తిక్రు 


ఉత కన్యా కులం: నూరేళ్ళ నమాతలోచనం... 


అప్పారావు రాసిందే కన్యాశుల్కం 


శీ గిడుగు వేంకట నీతావతి 


(పసిద్ది కెక్కిన గ్రంథము వాస్తవంగా (వ్రాసినవారి పేరనే ప్రచారంలో ఉన్నా దాని రచన 
మరియొకరి కంటగప్టై కుతూహలం కొన్నాళ్ళక్రిందటు ఇంగ్లండులో కూడా కనబడినది. 
షేక్స్పియర్‌ (గ్రంథాలు బేకన్‌ వ్రాశాడన్న గాలిదుమారం కొన్నాళ్ళు చెలరేగి ఆగిపోయింది. 
ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ భవనాలలో గల బాడ్జియన్‌ _గంథాలయమునకు నేను 1938లో 
వెళ్లినప్పుడు షేక్స్పియర్‌ తన దస్తూరీతో (వ్రాసి పెట్టుకొన్న అతని నాటకాలకు సంబంధించిన 
కాగితాలు అక్కడ భద్రవరచి ఉంచినవి చూచినాను. ఈ కాగితాల ప్రమాణంవల్ల షేక్స్పియర్‌ 
నాటకాల రచయిత బేకన్‌ అనే పిచ్చివలుకు పూర్తిగా అంతరించినదని అక్కడి పండితులు 
చెప్పినారు. 


ఇప్పుడు కన్యాశుల్కం రచన అప్పారావుగారిది కాదు, గోమఠం (శ్రీనివాసాచార్యులుది 
అనడం కూడా పైన చెప్పినమాట వంటిదే. 


కన్యాశుల్కం మొదట రచన ఒక చిన్న నాటికగా 1896లో జరిగినది. ఆ రోజులలో 
అప్పారావుగారి ఇంటికి మా తండ్రిగారున్ను వారితో నేనున్ను ఒకసారి వెళ్ళినప్పుడు 
అప్పారావుగారు కన్యాశుల్కం రచన సాగిస్తూ ఉండిరి. “మంచి సమయానికి వచ్చావు రారోోయని 
అప్పారావుగారు తాము వాస్త ఉండిన నాటక భాగమొకటి చదివి వినిపించారు. అప్పటికి 
మా తండ్రిగారికి చెవుడు రాలేదు. నేను 11 ఏండ్ల వాడను. సెకెండ్‌ఫారం చదువుకొంటూ 
ఉంటిని. అయినా నాకు అప్పారావుగారు చదివి వినిపించింది బోధ వడింది. మరియొక 
సంవత్సరము గడిచిన తర్వాత అచ్చువడి కన్యాశుల్క నాటకం (ప్రతి జకటీ చమూ తండ్రిగారికి 
అప్పారావుగారు పంపించారు. అందులో ఏ భాగమైచే మాకు లోగడ చదివి వినిపించారో 
అది గుర్తించి నేను మా తల్లిగారికి సగర్వంగా చదివి వినిపించాను. అది లుబ్ఞావధానులకు 
సంబంధించిన దృశ్యమని జ్ఞాపికి వస్తున్నది. 

మరి 12 సంవత్సరములు గడచిన తర్వాత ఇప్పుడు ప్రచారంలో ఉన్న కన్యాశుల్క 
నాటకము ద్వితీయ ముద్రణ రచిత నుయినది. మొదటి ముద్రణకు రెండింతలుగా పెరిగినది 
రెండవ ముద్రణం. మొదటి ముద్రణం జరిగినప్పుడు విజయనగరంలో గోమఠం శ్రీనివాసా 
చార్యులుగారుండిరి. ఆనంద గజపతి మహారాజుగారు సజీవులుగా ఉండిరి. రెండవ ముద్రణం 
నాటికి ఆచార్యులుగారు విజయనగరం విడిచి పెట్టారు. ఆనంద గజపతిగారు 1896లోనే 
స్వర్షస్తులెనారు. ఆ ఆచార్యులు గారిని నేను ఎరుగుదును. పెద్దవాడనైన తర్వాత వారిని చెన్న 
పట్టణంలో కూడా చూచాను. వారు ఇంగ్లీషు భాషలో రచించిన హరిశ్చంద్రనాటకము నేను 
చదివినాను. వారిని గురించి మూ తండ్రిగారు చెప్పగా విన్నాను. వారిది గొప్ప ప్రతిభ; 
ఇంగ్రీషులో కావ్యం వ్రాయగలిగిన శక్తి సామర్జ్యాలుండేవి. సంస్కృతంలోను, సంగీతంలోను దొడ్డ 
వరిజ్ఞానముండేది. తెలుగు భాషా పాండిత్యమున్నట్టు నేను వినలేదు. వారు “మ్మదాసీల” అరవ 
తెలుగు మాటలాడేవారు. అటువంటివారు కష్టబడి తెలుగు భాషా  పాండిత్యమలవరచుకొని 
కావ్యభాషలో [గ్రంధ రచన సాగించడం సాధ్యం కాగలదు గాని, వాడుక భాషలో పాత్రోచిత 
భాషను కన్యాశుల్కం వంటి సాంఘిక నాటక రచన సాగించకతం మూత్రము అసాధ్యం. 
పాత్రోచిత భాషా రచన మాతృభాషగా అలవరచుకొన్న వారికే కాని ఇతరులకు సాధ్యం కాదు. 


కన్వాళుల్క 0: నూరేళ్ళ సమూలోచనం.. 


రెండవ ము[ద్రణమునకు సంబంధించిన కన్యాశుల్క నాటక రచన సాగుతూ ఉండినవ్పుడు 
కూడా మా తండ్రిగారూ నేను బుర్రా శేషగిరిరావు వారింటికి వెళ్ళాము. అప్పుడు వారు 
తాము రచిస్తూ ఉండిన నాటక భాగాలు చదివి. వినిపిస్తూ ఉండేవారు. 1913లో నేను 
తరచుగా విజయనగరం వెళ్తూ ఉండడం కొన్ని దినాలపాటు అక్కడ ఉంటూ ఉండడం 
జరిగింది. అప్పుడు నేను తరుచుగా అప్పారావుగారి వద్ద కూర్చుంటూ ఉండేవాడను. వారు 
(వాసిన సుభద్రాపరిణయ కావ్యం వ్రాత (ప్రతి ఇంకా అచ్చువడలేదు. చదివి వినిపించారు. కంద 
పద్యాలు చక్కగా నడిపించారు. కావ్యభాషలో ఉన్నది. “ఏదో ఒక కావ్యం గ్రాంధిక భాషలో 
రచించి వడేస్తేనేకాని నాకు గ్రాంధికభాష _ రాకపోవడంచేత వ్యావహారిక భాషావాదినైనానని 
అనుకొంటారు. అందుచేత ఇది రచిస్తున్నాోనని అన్నారు. కొండుభట్టీయం కూడా ఒక దృశ్యం 
చదివి వినిపించారు. అప్పటికి కావ్యభాషా ప్రభావం కల కన్యాశుల్మ్కములోని వాడుక భాషకు 


కాస్తభిన్నంగానే వారి రచన సాగుతూ ఉన్నదన్న విషయం నేనున్ను నా మిత్రుడు బుర్రా 
శేషగిరిరావున్ను అనుకొంటూ ఉండేవాళ్ళము. 


కన్యాశుల్కం రెండు ముద్రణములందలి రచనయున్ను అప్పారావుగారిదే కాని ఇతరులది 
మాత్రం కాదని నిస్సందేహంగా చెప్పగలము. వారు ప్రాసిపెట్టుకొన్న దినచర్య పత్రాలను బట్టి 
కూడా ఈ విషయము స్పష్టము కాగలదు. 

మదియొక విషయం కూడా మనమాలోచించారి. కన్యాశుల్కంలో గల సంభాషకాము 
మొదట ఇంగ్లీషులో వ్రాసి తెలుగులో అనువదిస్తే రచన ఇప్పుడున్నంత సరళంగాను సహజంగాను 
రాదు. అసలు ఇంగ్లీషులో ఇవి వ్రాయడం సులువైన పనికాదు. లుబ్బావధానులు ద్వితీయ 
వివాహము చేసుకొన్న తర్వాత పిశాచము తన పీక నురిపినట్టు మొర పెట్టుకొన్న దృశ్యం 
వంటిది ఇంగ్రీషులోకి అనువదించి చూసిన వారికి ఇటువంటి నాటకం ఇంగ్రీషులో వాయడం 


ఎంత కష్టమో ఏదో ఒక విధంగా (వాసినా దానిని తెలుగులో పెట్టినప్పుడు భాష ఎట్టుండగలదో 
కాస్త విమర్శించి చూస్తే తెలుస్తుంది. 


(27-3-55 ఆం(ధవ్య(తిక్సు 


FED ——— Re 0: నూరేళ్ళు నమూాలోచనం... 


కన్యాశుల్కం గురజాడ తోనా? 


ల భాగవతుల 


ఈ విషయంపై వచ్చిన ఉత్తరములలో ఒక్క (శ్రీ), నిడుదవోలు వెంకటరావు గారి లేఖలో 
మాత్రమే “కన్యాశుల్కం” తెలుగు రచన గోమఠం శ్రీనివాసాచార్యులు గారు చేసినట్టు 
విశదమవుతున్నది. ఆ లేఖవల్ల (ప్రస్తుతము (ప్రచారంలో వున్న “కన్యాశుల్కం” ఇంగ్రీషుకి తెలుగు 
తర్ప్వమా అని కచ్చితముగా తెలుస్తున్నది. అయితే ఆ లేఖలోని విషయములు సందేహాస్పదములుగా 
ఉన్నవి. 

శ్రీ నిడుదవోలు వెంకటరావుగారు తమ లేఖలో ఇలా వ్రాశారు. “ప్రస్తుతము (ప్రచారములో 
వున్న కన్యాశుల్బ_ మును అప్పారావుగారు మొదలు ఇంగ్రీషులో (వ్రాసి ఆతముటుః డానిని గోమాఠం 
ఆలా కర్‌ ఇచ్చిరి. , శ్హీనివాసాచార్యులుగారు వృద్దులగుటచే వ్రాయ నోపికలేక 
శ (వేదం) వెంకటాచలయ్యగారిని లేఖకునిగా కుదుర్చుకొనిరి.” 

ఈ వాక్యమువలన (శీ/,నివాసాచార్యులవారు చెప్పగా వెంకటాచలయ్యగారు కన్యాశుల్కం 
వ్రాసినట్లు కనబడుతున్నది. కాని (శ్రీ), వసంతరావు |బ్రహ్మాజీరావుగారు ప్రామాణికంగా తెలుసుకొన్న 
విషయములను ఒక లేఖద్యారా తెలియజేసినవాటిని బట్టి గోమఠం శ్రీనివాసాచార్యులు గారికి 
తెలుగు బాగా రాదని తెలుస్తున్నది. (బ్రహ్మాజీరావుగారి లేఖలో ఇలా వున్నది. 

“గోమఠం ,_శ్రీనివాసాచార్యులుగారు అరవదేశస్టులు. వారికి అరవములోను, ఆంగ్రేయభా 
షలోను చాలా _ ప్రావీణ్యముండెడిది. తెలుగుభాషలో వారికి యించుక ప్రవేశము కలదు 
గాని, కన్యాశుల్క_మునవంటి నాటకము ఆంధ్రికరించుటకు తగిన సామర్హ్యము లేదని శ్రిమాన్‌ 
చక్రవర్తుల తాతాచార్యులవారు చెప్పినారు. మరియు గోమరఠం గ్రీనివాసాచార్యులుగారి 
స్వస్తలము విజయనగరము కాదు. వారి నివాసము చెన్నపట్టుణములోని మైలాపూరు. లజ్‌ 
చర్చి ప్రాంతంలో లలితకళా కుటీరమను పేరుతో నొక యిల్లు కట్టుకొని ఆ యింటిలో 
నుండెడివారని _శ్రీమాన్‌ తాతాచార్యులు గారు చెప్పినారు”, 

శ్రీనివాసాచార్యులుగారూ వారి తాలూకు వారూ చెన్నపట్టుణము వారేనని రుజువు 
చేయుటకు ఈ ఒక్క  ఆధారమేకాక అప్పారావుగారి డైరీలలో కూడా సాక్ష్యము దొరుకును. 
1895వ సంవత్సరము ఏప్రిల్‌ 15వ తారీఖు దినచర్యలో అప్పారావుగారు “,శ్రీ;ననివాసాచారి 
గారి మేనగోడలి గర్భాదాన మహోత్సవమునకు వెలితిని. దారిలో కపాలేశ్వరుని ఉత్సవమును 
చూచితిని. అని వ్రాసు కొనినారు. కపాలేశ్వరుని కోవెల మైలాపూరులోనే గదా యున్నది? 


శానా 


పై సంగతులవలన గోవమరం శీనివాసాచార్యులుగారిది విజయనగరము కాదని చెన్నపట్టణమని 
తెలియుచున్నది. ఇక నిడుదవోలు వెంకటరావుగారు పేర్కొన్న వేదం వెంకటాచలయ్య గారిది 
నెల్లూరు జిల్లా, మ (శ్ర వేదం వెంకట రాయశా,స్త్రుల వారి సోదరులు. 

ఒక చెన్ననగరం వ్యక్తి మరియొక నెల్లూరు జిల్లా వాస్తవ్యుణ్లి లేఖకుడిగా పెట్టుకొని ఇంగ్లీషులో 
వ్రాసిన దానిని విశాఖ జిల్లా మాండలిక భాషలోనికి ఎటుల అనువాదం చేయగలరో ,శ్రీ, 
నిడుదవోలు వెంకటరావుగారు తెలియచేయగలరు. అటుల అనువదించుట పొసగునా అన్న 
అనుమానమైనా (శ్రీ), వెంకటరావు గారికి అసలు కలుగలేదా? 


శ్రీ వెంకటరావుగారు తమ లేఖలో యింకనూ యిటుల వ్రాసిరి; “( కీనివాసాచారిగారు) 
వాతప్రతి సిద్దమైన తరువాత ముద్రణమునకు శీ వావిళ్ల వెంకళుశరశా( స్త్రుల వారికి 


అప్పగించిరి. వారు దానిని జి.ఆర్‌.సి. (పెస్సుననిచ్చి కన్యాశుల్కం పత్రములను కొన్ని వారు 
దిద్దుటయు వారూర లేనప్పుడు (శ్రీ వెంకటాచలయ్య గారు దిద్దుటయు తటఫ్లంచెను.” 

బాగుబాగు! ఈ వాక్యములు చదివిన అసలు అప్పారావుగారికి కన్యాశుల్కం అచ్చగుటకూడ 
తెలియదని స్తురించును. పత్రములను వావిళ్లవారును వెంకటాచలయ్యగారును దిద్దిరట. తదితర 
సాక్ష్యములు లేనిచో దీనిని ఆంధ్రులందరూ నమ్మక చచ్చెదరా? గాని సాక్ష్యములున్నవి 
చిత్తగింపుడు. “ఆశయంగా చూపించతగినది మానవుడి (పేమ” అనే వ్యాసములో (శ్రీ, గుడిపాటి 
వెంకటాచలంగారు తమ “ఆనందం” అనే వ్యాసావళిలో ఇటుల వ్రాసిరి. 

1936 వ సంవత్సరం ఫిబ్రవరి 27 వ తారీఖు “హిందూ” పత్రికలో గురజాడ 
అప్పారావుగారి మిత్రులైన  వియమ్‌. సుబ్రమణ్యంగారు వ్రాసిన వ్యాసంలో అప్పారావుగారు 
ఆయనకు వ్రాసిన వుత్తరాల్లో కొన్ని భాగాలు ప్రచురించారు. అవి 1909 వ సంవత్సరములో 
ప్రచురించినవి. ఆయన లేఖలో - ఆ యింగ్రీషును తెలుగు చెయ్యడం చాలా కషస్ట్రమనిపించింది. 
ప్రయత్నించాను. 

'కన్యాశుల్కం |ఫ్రాఫులు దిద్దుతున్నాను. చదువుతోంటే, నాకు ఆష్టోదం కలుగుతోంది. 
(గ్రంథకర్త తన పుస్తకాల్ని చదివి తానే ఆశ్చర్యపడితే గ్రంథంలో నిజమైన సారస్యం వుందన్నమాశు. 
(గ్రంథక్తర్త కే పుస్తకం  ఆకర్తకంగా వుంటే అందరికీ వుంటుందని నిశ్చయ మే!' 

చలంగారు అనువదించిన పై లేఖవలన అప్పారావుగారు కన్యాశుల్కము వుత్రములు దిద్దిరని, 
వారే (గంథకర్తయని తెలియుచున్నదే, మరి నిడుదవోలు వెంకటరావుగారు, వావిళ్లవారు వెంకటా 
చలయ్యగారు మాత్రమే వత్రములు దిద్దిరని ఎటుల వ్రాయగలిగిరి? అసలు నిడుదవోలు 
వెంకటరావు గారి కిన్నివిషయములు ఎటుల తెరియును? వాటికి ఆధారములను వారు 
తెలియబర్చలేదే! అయినను - 'పెస్సు పేరును బిల్లులు చెల్లించినవారిని పేర్కొన్నారు - గాని 
ఈ సంగతులు ఎవరు చెప్పిరో తెలుపుటలేదు. పోనీ వెంకటరావుగారికి అన్నియు ప్రత్యక్షముగా 
తెలియుననుకొనుటకు వారి జన్మము 1904 వ సంవత్సరమున (ఆంధ్రదర్శిని ఆధారము), 
ప్రచారములో ఉన్న కన్యాశుల్కము ప్రచురణ 1909వ సంవత్సరమున. తమకు అయిదు 
సంవత్సరముల వయస్పప్పుడు జరిగిన విషయములను నిడుదవోలు వెంకటరావుగారి వంటి 
సాహిత్య పరిశోధకులు ఆధారములు చెప్పకుండ (ప్రచురించుట సబబుకాదు. 

“ఇంకను వివరములు కావలసినవారు (శ్రీ, వావిళ్ల వెంక శుశ్వర శా స్త్రులవారిని స్వయముగా గాని, 
ఉత్తర (ప్రత్యుత్తరముల మూలముగా గాని వ్రాసి తెరిసికొనవచ్చును” అని (శ్రీ, వెంకటరావుగారు 
(వ్రాసిరి. అసలువారికి ఈ వివరములను తెలిపినది వావిళ్లనారా? అయితే ఇంకను 
తెలుసుకొనవలసిన వివరములను వెంకటరావుగారే అడిగి ఎందుకు మనకు వత్రికాముఖమున 
తెలుసరాదు? అసలు వావిళ్లవారే ఎందుకు ఒక (ప్రకటన చేయకూడదు? శుభస్యశీఘం. 


(30-3-55 ఆం(ధవ(తిక్తు 


[ర కన్యా కుల్చం: నూరేళ్ళ నమాలోచనం... 


'కన్యాశుల్క_౦” కర్త తం: 


అపోహలకు సమాధానం 


TT అవసరాల నూర్యారావు 


ఆధునిక ఆంధ్ర నాటక సాహిత్యంలో మహాభారతమువంటి దనదగిన 'కన్యాశుల్కము' 
కర్తృత్త్వమును గురించి కాన్ని. అపోహలు, వాటిని పురస్కరించుకొని, కొన్ని వాదములు 
బయలుదేరినవి. 'కన్యాశుల్క_ము నాటకాన్ని శ్రీ, గురజాడ అప్పారావు పంతులుగారు ఆంగ్రమున 
వ్రాయగా, దానిని (శ్రీ, గోమఠం ,శ్రీనివాసాచార్యులుగారు. తెనిగించినారని ఒక వాదము. ఈ 
వాదమునకు తగిన ఉవవత్తులు కావుకదా మాట వరసకైనా ఏ ఒక్క అధారాన్నీ ఎవరూ 
బేర్కొనలేదు. “గురజాడ అప్పారావుగారు ఆంగ్రములో బహానిష్టాతులు, ఆయన ఎన్నో రచనలను 
ఆంగ్లంలోనే చేశారు. ఈ కన్యాశుల్కాన్ని గూడా ఆంగ్రంలోనే రచించారు. కాని తెనిగించినది 
అప్పారావుగారు కాదు. గోమఠం శ్రీనివాసాచార్యులు, గోముఠం శీనివాసాచార్యులుగారిది 
విజయనగరమే అనీ, ఈ సంగతి గురజాడ అప్పారావుగారి మిత్రులు అయిన (శ్రీ వావిళ్ల 
వేంకళుశ్వరశాస్త్రిగారి ద్వారా తెలియవస్తున్నది.” 


గూ, 


పై వాదమును ముక్కుకు సూటిగా బలపరచకపోయినా, మొత్తం మీద అదే అభిప్రాయాన్ని 
ప్రకటిస్తూ (శ్రీ) నిడదవోలు వేంకటరావుగారు తమ నిర్త్యయములతో ఏకీభవించమని ఆంధ్ర 
పాఠకులను కోరుతూవున్నట్టుగా, యిలాగ వ్రాశారు: “ప్రస్తుతం వ్రచారంలో నుండే కన్యాశుల్కుమును 
అప్పారావుగారు అతల ఇంగ్లీషులో (వాసి ఆమీద దానిని గోొనుఠం శినివాసాచార్యులవారికిచ్చిరి. 
త ఆచార్యులుగారు బులాదూరులో నివసించుచుండిరి...... శీ, నివాచార్యులుగారు వృద్దులగుటచె 
(వాయునోపిక లేక (శ్రీ, వెంకటచలమయ్యగారిని లేఖకునిగా కుదుర్చుకొనిరి. వ్రాతప్రతి సిద్దమైన 
తర్వాత ముద్రణమునకు (శ్రీ వాదిళ్ళ వేంకళుశ్వరశాస్త్రులనారికి అప్పగించిరి. వారు దానిని 
జి.ఆర్‌.సి. (పెస్సున కిచ్చి కన్యాశుల్కం పత్రములను కొన్నివారు దిద్దుటయు, వారూర లేనప్పుడు 
శ్రీ వేంకటాచలయ్యగారు దిద్దుటయు తటస్తించెను. (గంధము కూడ శ్రీ వెంకళుశ్వర 
శాస్త్రులుగారే ప్రచురించి విక్రయించుచు జిఆర్‌.సి. (ప్రెస్సు బిల్లు చెల్లించుచుండిరి. ఈ 
వివరములన్నీ అనవసరము గనుకనే వారు (శ్రీ, గురజాడ అప్పారావుగారు) తమ పీఠికలో వీనిని 
గూర్చి వ్రాయలేదు. అవ్పటికి తమవాదమునకు అవసరమయిన వ్యావహారిక భాషాప్రయోగమును 
గూర్చి మాత్రమే ప్రస్తాదించినారు...అసలు అంగ్రమూలము (శ్రీ, అప్పారావుగారిదే కాబట్ర వారి 
కర్తత్వ్యమున కేమాూత్రమును కళంకమేర్చడదు.” ఎట్టి ఉవవత్తులను చూపక, యిట్టె నిర్గయమును 
కావించి (శ్రీ, నిడదవోలు వేంకటరావుగారు “ఈ [గ్రంధములోని విషయములను అవగాహన 
చేసుకొని లోకానికి వెల్లడించడం (శ్రేయస్కరమని భాషా కోవిదులకు హితవు చెబుతున్నారు. 
“కన్యాశుల్కము” నాటకమును శ్రీ గురజాడ అప్పారావుగారు రచించలేదనే తమ వాదానికి, 
అధారాలేమో (శ్రీ నిడదవోలు వేంకటరావుగారు సెలదిచ్చినారు కారు. “ఈ సంగతి 
గురజాడ అప్పారావుగారి మిత్రులు అయిన (శ్రీ), వావిళ్ళ వేంకళేశ్వరశా స్త్రి గారి ద్వారా 
తెలియవస్తున్నది” అనేనూట ఒకటి మినహాయించితే, వీరి వాదానికి నురెట్టి ఆధారనున్నూ 
కనిపించదు. పోనీ యిందు విషయమై, (శ్రీ, వావిళ్ళ వేంకళుశ్వరశాస్త్రిగారు తనుకుతామై 
స్పష్టముగా ఏమైనా వ్రాసిరా, దానిని విమర్శించి తేల్చుకొందుమనిన అదిన్ని లేదు. కాగా, ఒక 
దిషయమును ఒకరు తెలియచేశారంటూ, మరి ఒకరు పుట్టించిన విచిత్రమైన వాదమిది! 


కన్వాశుల్కు 0: నూరేళ్ళ నమాలోచనల.. 


ఒక కవికి తన జీవితకాలములోనే కాక, తదనంతరకాలమున సైతం, ఏ (గ్రంథము పేరు 
ప్రఖ్యాతులను ఆర్జించి పెట్టి లోకమున ప్రచారమును గడించి పెట్టినదో, అట్టి [గ్రంథమును 
ఆ కది వ్రాయలేదని మరి ఎంతో కాలమునకు ఆ కవి మిత్రులలో ఒకరు అనగా 
“నేను విన్నానని” ఒక వ్యక్తి ప్రకటించగానే ఆధారరహితమైన ఈ ప్రకటనను మాత్రమే 
ఆధారముగా స్వీకరించి, ఆ (గంధమును, ఆ కవి వ్రాయలేదని నిర్జారించడము యేమి సబబు? 
మాట వరసకు, “వేయివడగలు” నవలను శ్రీ, విశ్వనాథ, “సౌందరనందము” కావ్యమును 
శ్రీ పింగళి - కాటూరి. కవులు తెలుగులో వ్రాయలేదనీ, వారు ఆంగ్లమున వ్రాయగా, 
వాటిని మరెవ్వరో తెలిగించిరనీ, మరి రెండు పుష్కరాల కాలానకు వారికి గల అనేకమంది 
మిత్రులలో ఎవరో ఒకరు చెప్పగా, “నేను విన్నానని” ఒక వ్యక్తి (ప్రకటించినా డనుకొందాము. 
ఆధార రహితమైన రతా ప్రకటనను పురస్కరించుకొని, ఆయా గ్రంధములను, ఆయా 
కవులు వ్రాయలేదని ఏ వాజ్మయ పరిశోధకుడైనా తేల్చి చెప్పుటకు నాహసన్తాడని మనము 
ఊహించగలమా? కాని అట్టి సాహసముతోనే (శీ నిడదవోలు వేంకటరావుగారు కన్యాశుల్మ్క_ము 
కర్తృత్వ విషయమును యీ క్రింది వాక్యములలో తేల్చిచెప్ప బూనుకుంటున్నారు. “ప్రస్తుతం 
పచారమున నున్న కన్యాశుల్కమును, అప్పారావుగారు. మొదట ఇంగ్లీషులో (వ్రాసి ఆమీద 
దానిని గోమరం (శ్రీనివాసాచార్యుల వారికిచ్చిరి...అసలు ఆంగ్రమూలము (శ్రీ) అప్పారావుగారిదే 
కాబట్టి వారి క్తరృత్వమున శకేమాత్రమును కళంక మేర్చడదు...” ప్రస్తుతము ప్రచారములో వున్న 
కన్యాశుల్కము నాటకమును సైతం, శ్రీ అప్పారావుగారు తెలుగుభాషలోనే చెలయించిరని 
నిరూపించడానికిముందు, పరస్సర విరుద్దమైన వాక్యాలతో వున్న శ్రీ నిడదవోలు వేంకటరావుగారి 
పకటనమును స్టాలీపులాకన్యాయముగ, పరామర్శిస్తాను. 


శ్రీ అప్పారావుగారు కన్యాశుల్మ్క_ము నాటకమును ఆంగ్లములో వ్రాయగా, దాన్ని (శ్రీగోనుఠం 
శీనివాసాచార్యులుగారు తెనిగించిరనే (శ్రీ, నిడదవోలు వేంకటరావుగారిమాశు కనక నిజమైతే, 
యిది సాధారణ విషయం మూ(త్రంకాదు. ఇది ఆధునిక ఆంధ్రసాహిత్యంలో అత్యంత 
(వధానమైన సమస్య. వస్తు ప్రాధాన్యమునుబట్టి మాత్రమే కాక, భాషా సౌకుమూర్యమును 
బట్టి కన్యాశుల్కుము ఆంధ్రసాహిత్యమునకు అపార సంవదవంటిది. చిన్నయసూరి ప్రవేశపెట్టిన 
కృతకభాషను వరవడిగా స్వీకరించక, నాడు తెలుగుభాషలో కొనసాగుతూ వుండే గ్రాంధిక శైలిని 
కాదని, వీరేశలింగము పంతులుగారు వ్రాసే సులభ గ్రాంధిక వచనమును సైతము చేబట్టక 
తద్భిన్నమైన వ్యావహారిక భాషలో, నూతన వచనరచనా విశానవజిను స్వీకరించిన రచయిత 
(వ్రాసిన నాటకము  కన్యాశుల్కము. ఆధునిక కాలంలో నూతన వచనరచనా సంప్రదాయానికి 
(పారంభోత్సనము కావించిన కావ్యము కన్యాశుల్కము. అంతకుముందు అనుసరింవబడుతూ 
ఉన్న (గ్రాంధిక భాషకును, యికముందు [వయోగింవబడే వ్యానహోరిక భాషకును, మధ్య 
విస్పష్టమైన సరిహద్దువంటిది కన్యాశుల్కము. ఇటీవరి యితివృత్తమును, భూమికలను, భాషను 
విడదీసే వీక్రించినట్టయిన, యిక మనకు మిగిలేది, తీర్జానికి తరమూ, ప్రసాదానికి ప్రసాదమే! 
ఈ నాటకమున (ప్రయ్యుక్తమైన భాష జవిలినేత వంటిది. అది తెనుగు ఉపజకు మాత్రమే 
చెందినట్టుది. వ్యావహారి కాంధ్రమును కావ్యభాషగా రచయిత పరిగ్రహించినంత మాత్రాన, 
దీనికే (ప్రశస్తి సిద్దించలేదు. వివిధ జీవితానుభూతులను, మానవుల మనోభావములను సూక్ష్మాతి 
సూక్ష్మభావశబలతను ఉదాత్తముగ వ్యావహారికాంధ్ర భాషారూపమున అధిన్యక్తము కావించ 
నగునని నిరూపించిన లక్ష్య్య[గ్రంథము కన్యాశుల్కము. ఇందరి వ్యావహారిక భాషా ప్రాభవ 
మట్టిది. దినిని ఎవరు రచించిరో వారికి మాత్రమే ఆంధ్ర సాహిత్యమున వ్యావహారిక భాష 
కొక వైణెష్ట్యనును చేకూర్చిన ఘనత దక్కుతుంది. కాని (శ్రీ) నిడదవోలు వేంకటరావుగారు 
“అసలు ఆంగ్రమూలము (శ్రీ అప్పారావు గారిదే కాబట్టి వారి కర్తృత్వమున కేవూత్రమును 
కళంక మేర్పడదోని సెలవిచ్చిరి. ఇది ఎట్లు పాసగునుల్‌ కావ్యరచనకు యోగ్యమైన శెరిలేని 
దినాలలో శిష్టమైన ప్రాఢమైన కావ్యశైలిని సృజించినాడన్న కీర్తి, ఆంధ్ర వాజ్మయంలో నన్నయకు 


క ము కన్వాళుల్కల నూరేళ్ళ నమాలోచనం... 


చెందుతుందా? లేక సంస్కృత భారత కర్తకు దక్కుతుందా? (శ్రీ నిడదవోలు వారి 
మాటలలో ఆవగింజపాటి నిజమే కనక వున్నట్లయితే, కన్యాశుల్కము నాటకకర్తగా యిటు 
ఆం(ధములో పోతే పోనీ, అటు ఆంగ్లంలో నైనా ఎట్టి క్రీర్తిన్నీ శ్రీ అప్పారావుగారికి అంటనేరదు. 
“అసలు ఆంగ్రమూలము అప్పారావుగారిదే కాబట్టి...” అని తెగవేసి చెబుతున్న (డీ, నీజదవోలు 
వెంకటరావుగారు కాస్త దయతలచి, (శ్రీ, అప్పారావుగారువాసిన ఆంగ్రమూలమేమిటో యివతల 
వడ వేస్తేకదా, ఆంగ్లంలో నైనా గురజాడవారి కొక స్థానమును విమర్శకులు నిరయించడానికి! 
వారు వ్రాసిన ఆంగ్రమూలమేమో దానిని (శ్రీ, వేంకటరావుగారు “పైకి తీయరు. మరి 
ఆయన మాటలలో “ప్రస్తుతము ప్రచారములో వున్న కన్యాశుల్క ము” నాటకమును తెలుగున 
అప్పారావుగారు (వాయలేదు. పోనీ, ప్రస్తుతము ప్రచారములోలేని కన్యాశుల్బ_ము మొదటి 
ముద్రణము ప్రతినైనా (శ్రీ) అప్పారావుగారు వ్రాసిరో, లేదో తను (ప్రకటనలో యెక్కడా (శ్రీ) 
నిడదవోలు వేంకటరావుగారు, మాటవరసకైనా చెప్పరాయెను. కాగా వారి (ప్రకటన దృష్ట్యా, 
ఉన్న కన్యాశుల్మము పరులదీ, లేని కన్యాశుల్మము అప్పారావు గారిదీ!...“వారి కర్తృతమున 
కేమాత్రము కళంక మేర్పడదం”టూ (శ్రీ) వేంకటరావుగారు భుజముతట్టి గిరిగింపజూచే 
“బుజ్జగింపు సుఖము” దేవుని కెరుక కాని కీర్తిశేషులైన అప్పారావుగారి కిట్టి _ దురవస్తను 
తెచ్చి పెట్టిరి! 


ఎవరు తనిని అనువదించినా, మూల(గంధకర్త నామముతోపాటు, అనువాదకుని పేరుకూడా 
'పేర్కొనడము  సర్వసామాన్యమైనది. యీ సంప్రదాయాన్ని సైతం మన్నించక కన్యాశుల్క_ము 
నాటకాన్ని “మొదట ఇంగ్రీషులో వ్రాసి” దానిని గోమఠం శీ/నివాసాచార్యుల వారికిచ్చి 
తెనుగున తర్హువూ చేయించుకొని, ఆ రచన తమదే అని ప్రకటించి, తను మిత్రుడైన 
శీనివాసాచార్యులవారి పేరును అనువాదకునిగా ఉదహరించక శ్రీ నిడదవోలు వేంకటరావు 
గారన్నట్టుగా “ఈ వివరములన్నీ” అనవసరము గనుకనే వారు తమ పీఠికలో “దీనిని గూర్చి” 
పాయక  కన్యాశుల్కము నాటకమును తెనుగున రచించిన నాటకక్తర్తగా తమ జీవితకాలములో 
చలావమణేీకి వచ్చి తమ _ సమకాలీనులకు సైతము ఈ రహస్యమును తెలియనీయకుండా (శ్రీ 
అప్పారావుగారు మూత ముప్పెడిగా వుంచిరన్నమాట! అయితే (శ్రీ, అప్పారావుగారు మాత్రము 
తమ పీఠికలో “అప్పటికి తమ వాదమునకు అవసరమయిన వ్యావహారిక భాషా (పయోగమును 
గూర్చి మాత్రమే ప్రస్తావించినారని” (శ్రీ, నిడదవోలు వారు మరొక మెట్టు శృతిమించి రాగాన 
పడ్డట్టు సాగదీసినారు. పరులెవరో వ్రాసిన తెలుగుభాషను తామే రచించానుని చెవ కొంటూ, 
తమ వ్యావహారిక భాషావాదమునకు బలము" చేకూర్చుకొనుటకై దానిని వారు ఉదహరించుకొనిరట! 
ఏమి నంగనాచి వాదమిది! “అసలు ఆంగ మూలము శ్ర, అప్పారావుగారిదే కాబట్టి వారి 
కర్తత్వమున  కేమాత్రమును కళంకమేర్పడద”ని భుజము తట్టి బుజ్జగించిన (శ్రీ), నిడదవోలు 
వేంకటరావుగారు అప్పారావుగారి క్తర్తృత్వమునకు మాత్రమే కాదుకదా, వారి వ్యక్తిత్వమునకు 
సైతము కళంకము ఆపాదించినవా రయారు. ఇంతటితో తమ వాదమును అంగీకరించి యో 
సాహిత్యగోష్నికి స్వస్తి చెవృబడుతుందన్నట్టు ఈ (గ్రంథములోని విషయములను అవగాహన 
చేసుకొని లోకానికి వెల్లడించడం (శ్రేయస్కరమని లోకానకు హితవు గరవుతున్నారు. 


శ నిడదవోలు వేంకటరావుగారు చెప్పినట్టు తమ వాదానికి అవసరమైన వ్యావహారిక భాషా 
ప్రయోగమును గూర్చి మాత్రమే అప్పారావుగారు తను పీఠికలో ప్రస్తావించి విడిచిపుచ్చలేదు. 
“తెలుగున (గ్రాంథికభాష, సం[పదాయానుసారంగా తెలుగువారి నెత్తిమీద రుద్దబడిన పెద్ద 
ఆటంకమని నా ఉద్దేశం. సంకెళ్ళను (పేమించేవారిని దానిని పూజించనివ్వండి. ఏ భాషలోనైతే 
మన సుఖదుఃఖాలను మనమందరమూ ఎట్టి సంకోచమూ లేకుండా  వ్యక్తవరుస్తున్నామోడకాని 
ఏ భాషలోనైతే కొందరు తమభావాలను వ్రాతద్వారా వ్యక్తం చేసుకోవడమునకు బిడియపడుతు 
న్నారో-ఆ సజీవమైన తెలుగు, “ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌! అనబడే తెలుగు, నా మాతృభాష 


కీన్యాళుల్య_ ౨: నూరేళ్ళ సనాలో చనం... [19 


అయిన వ్యావహారిక తెనుగుభాషే నాకు కావాలి. వ్యావహారిక భాషలో రచింవబడిన సారస్వతం 
మనదేశములోని రెతులను మేలుకొల్పుతుంది. మనదేశంలోని యింగ్లీషు వారిని కదుపుతుంది. 
దానివలన అసంఖ్యాకమయిన (ప్రయోజనములు సిద్దించగలవు” (మూ, కవాట మం స 
కూర్పు పిరిక) అని విశ్వసిస్తూ “1 believe my play is the first ambitious work in the 
Spoken Dialect and, certainly, it has not failed, but success or failure of individual 
authors is no test of the capacity of language” అని తమ పీఠికలో (వకటెంచిన తీ 
గురజాడవారి వాక్యాలనుచదిది కూడ ఆయన తెలుగున వాయనేలేదని (శ్రీ నిడదవోలు 
చేంకటరావుగారు ఎట్టు వాదింతురు? రంగనాధ రామాయణము కర్త్పృత్వమును గూర్చి న 
వివాదమును, వండితులు ఆ కాన్యమున ప్రతి కాండాంతమున కవి ప్రాసన వచనము 
నాధారముగా జేసుకొని, ఆ కవియే రంగనాధ రామాయణమును రచించెనని నిర్హయించి, 
పరిష్కరించిరి. మరి యీ సూత్రము కన్యాశుల్కమును రచించిన కవికి ఏల వర్తింపదో 
నిడదవోలు వేంకటరావుగారే చెప్పవలె. కావ్యమును, కావ్య కీఠికను, వేరువేరుగా పరిగణించి, 
పరిశోధింతురు కాబోలును! 

_శీ/నివాసాచార్యులుగారు. తెలుగున కన్యాశుల్కమును తర్జువూ చేయగా, దానిని తమ 
స్వతంత్రరచనగా ప్రకటించుకొనడములో శ్రీ అప్పారావుగారి కెంతకళంకమో, అట్లు 
(పచురించుకోనిచ్చిన శ్రీనివాసాచార్యులు గారికినీ అంతేకళంకము, కాని ఆ అప్పారావుగారికినీ, 
శీనివాసాచార్యులవారికినీ గల స్నేహము, పరస్పర గౌరవభావము కళంక రహితమైనది. 
వారి స్నేహము ఎంతగౌరవముగ, ఎంత ఉదాత్తముగ సాగినదో తెలిసినవారెవ్వరూ. యిట్టి 
కళంకమును వారిరువురికి అంటగట్లు సాహసించరు. 

శ్రీ శ్రీనివాసాచార్యులు గారు “సత్య హరిశ్చంద్ర” అను నాటకాన్ని ఆంగ్రభాషలో, విజయ 
నగరమందలి జగన్నాధ విలాసినీ డ్రమెటిక్‌ కంపెనీ వారికోరికను అనుసరించి వ్రాసిరి. దీనికి 
పోత్సాహమిచ్చి, పీరికను వ్రాసి ప్రోద్బలమిచ్చినవారు (శ్రీ) అప్పారాయకది. ఆయన సోదరులైన 
శ్రీ గురజాడ శ్యానులరావుగారు ఆంగ్రమున వ్రాసిన రెండు వద్యము లీనాటకములో కలవు. 

కన్యాశుల్మము రెండవసారి అచ్చు అవుతున్న కాలములో (శ్రీ వంగోలు సుబ్రవహ్మణ్యము 
గారికినీ అప్పారావుగారికినీ కొన్ని ఉత్తర (ప్రత్యుత్తరములు జరిగినది. 

శ్రీ గురజాడవారు వ్రాసిన యీ లేఖలు అత్యంత (ప్రధానమైనవనే ఆశతో నెనడిగినవెంటనే 
పూజ్యశ్రీ) సుబహ్మణ్యముగారు దయతో ఒంగోలు నుండి విజయనగరమునకు 1047లో నా 
పేర పంపిరి. అవన్నీ యిప్పుడు నావద్ద భద్రముగా వున్నవి. త్వరలోనే వీని నన్నిటినీ 
ఫోటోల నెత్తి ముద్రిస్తూ ఒకసంపుటిగా విశాలాంధ్ర ప్రచురణాలయమువారు వ్రచురింవ 
సంకర్సించుటునుదావహము. 

శ్రీ సుబహ్మణ్యముగారికి అప్పారావుగారు వ్రాసిన లేఖలలో అనేక (పధాన విషయాలలో 
కొన్నింటిని యిక్కడ డ ఉళ్లేథిస్తున్నాను. “కన్యాశుల్కము నాటకాన్ని చాలామటుకు మార్చి వేశాను. 
అందువల్ల నేనాశించినంతహాస్యమూ నాటకం వరిపోషించబడింది. మూడు అంకాలు 
(పెస్సునకు చెళ్ళిన తరువాత, నాటకంలో వాకపాత్రను, దానివట్ల నాకు గల దృక్పధాన్ని 
మార్చి వేయవలసివచ్చింది. మద్రాసు మళ్ళీ నువ్వు వెడతావు కదా, వెళ్లినపుడు శ్రీ, జి. 
రామస్వామిశెట్టుని కలుసుకొని నా నాటకం త్వరగా అచ్చు అయేటట్టు చూడమని చెవు. 
ఇప్పటికే అనుకోనంత ఆలస్యనుయింది. నూ మేనల్లుడు పోతరాజు నరసింహములేడూ, కాస్త 
శ్రద్దతీసుకొని, అచ్చువని చూడమని అతనికి రాశాను. కాని అతని దగ్గరనుంచి జవాబేమీ 
రాకపోయెను!” (విజయనగరం నుంచి 1909 మార్చి 11వ తేదీన అప్పారావుగారు వ్రాసినలేఖ). 

“కనారాల ఆస” య్య వక ఏలై రెండు పేజీలచ్చయింది. చిన్నక్షరాలలో ముద్రించినా 
రెండు వందల పెజీలు దాకుటట్టు వుంది. బిడియమనేది అడ్డునస్తున్న మాట నిజమే అయినా 
కన్యాశుల్కము గొప్ప రచనని నా భావం. ఈ రచన అంటు నాకు నేనే ముస్గుత్తాతున్నాను. 


ED. కన్యాశుల్క అయ్‌ రేళ్ళ నమాలోచనం... 


అదే దినికున్న పర్తీక్ష మొదటి ముద్రణముకంటు, యిది నా భావాలను ఆలోచనలను 
యెంతో సమగ్రంగా వ్య చేస్తున్నది. మొదటిది, దీనిలాగ కాదు. అంతర్గత మనోభావాలను 
కాక్క, సూలంగా పైపై పూతలనే, అది (ప్రతిబింబించింది. ఇంతవరకు అచ్చయిన “ఫారాలను” 
నీకు వంపించమని్‌ _పెస్సు వారికే రాశాను. దయవుంచి చదువు. నీ స్నేహతులకు చదివి 
వినిపించు. నాటకంలో యేయే మాండలిక పదాలు, నెల్లూరుజిల్లా (ప్రజలకు అర్హంకావో, 


వాటిని తెలిపితివాా నాటకం చివరన అర్జాలను వివరిస్తూ వొక పట్టిక చేరుస్తాను. ఆక 
మండలంనుంచి 1909 మే 7వ తేదీన వ్రాసిన లేఖ). 


ఉదక మండలంనుంచి 1909 మే 21వ తేదీన (వ్రాసిన తమ లేఖలో కన్యాశుల్క 
నాటకమును గురించి చర్చిస్తూ (శ్రీ) అప్పారావుగారు “వాస్తవిక రచన: మానవ జీవితము”లను 
గురించి ముచ్చటించారు. నువ్వ పంపిన పదముల " వట్టిక అందింది. నా నాటకం 
నీకు నచ్చినందుకు సంతోషం. నీ అభిపాయనుంకే నాకు విలువ హెచ్చు. నువ్వు వంపిన 
'ఫారాలను' చదివాను. మళ్ళీమళ్లీ చదవాలని మనసు పుట్టింది. నేనెంతో ముగ్దుజయాను. 
చదవతగ్గ కావ్యానికి అదే పరీక్ష. విస్మయ కారణాలయిన సన్ని వేశాలను చూసి ఏ "రచయితా, 
ముగ్గుడు కాడు రచయిత వొక (గంధం నిజంగా బాగుందీ అంటు అది అక్రర్రాలా సొగసుగా 
వుందనే దాని అర్హం. 'కన్యాశుల్కముి”, నాటకంలో, నిజమే, మీనాక్షి కనిపించే దృశ్యాలు 
అంత అద్భు తావహ మైనవీ, ఉపదేగికమైనవీ కావు. అయితే ఒక సంగతి... మొదటి కూర్పు 
కన్యాశుల్భ ములో మధురవాణి, వర్తించలేని హేయమైన నడవడిక గలది. ఆ పాత్రకు ఎట్టి 
వన్నెలూ చిన్నెలూ లేవు. నాటకం ' రచిస్తున్న కొద్దీ మధురవాణి పాత్రపట్టు నాకున్న దృక్పథం 
వమూరుతూ వచ్చిందని చెవృకతప్పదు.. .కన్యాశుల్భము నాటకం పిలవని పేరంటానికి “మా అవ్య 
పట్టు చీరె కట్టుకొస్తానని” బయలుదేరి యేదో వొక నైతికోద్రేశాన్ని ప్రత్యక్షంగా బలవంతంగా 
నెత్తిన రుద్దదు. కాని, మహత్తరమైన నైతిక ప్రయోజన మొకటి ఆ నాటకానికి వుంది...” 

ఇది మరి ఒక లేఖలోని పంక్తులు: “కన్యాశుల్కము దాదాపు అయిపోయిన ట్లు. చివరి 
రంగం అచ్చవుతోంది. త్వరలోనే పూర్తి నాటక ప్రతి, నీకందుతుంది. (శ్రీ నారాయణమూర్తి 
దీనిని కక 1 కళారచన అంటున్నారు. కాపీలు త్వరత్వరగా చెల్లుబడి అవుతాయని పెద్ద పెద్ద 
బుక్సెలర్లు స్యం చెబుతున్నారు. మిస్టర్‌ ఏట్సు, నాటకాన్ని "కానియాడుతున్నాడు. మరి 
మనం పొగడ్తలమీదనే బతుకుతున్నాం కదూ!” 


కన్యాశుల్మమును తెలుగున రచియించుటయే గాక ఆ రచించుటలో భాషావిషయమున 
వారే ప్రయోజనమును కాంక్షించిరో తను తరువాత కాలపు రచయితల వద్దనుంచి యేమి 
అభిలషించిరో 1911 ఏప్రియల్‌ 8వ తేదీన అడ్మిరాల్లీ పొసి, మదరాస్‌ నుంచి అప్పారావుగారు 
(వ్రాసిన లేఖలోని ఈ [క్రింది ఉదాహృత వాక్యములు స్పష్టము చేయగలవు. 

ఉమా ఉద్యనుం (పజల ఉద్యమం. సాంస్కతికభావ సంపద నాకు అండగా వుంది. 
సంస్కృతిగల పెద్దలు నా ఉద్యమాని కభిముఖులు...నాజూకైన హుందాతనముగల, వాడుక 
భాషలో [గ్రంధరచన సాగించే సంప్రదాయ మొకటి ఆరంభింవ బడాలనీ అంశు, నీ మాదిరి 
నవ్యులూ, యువకులూ నా ఉద్యనూని కెంతో అవసరం....కాకినాడ యింకా నా ఉద్యమాన్ని 
ష్‌ తక విచారంగానే వుంది. అయితే చర్చలలో వివాదాలలో నే నవలంబించే వద్దతి 


కన్యాశుల్మ_ ము నాటకమును వారు తెలుగుననే రచించినమాట ముమ్మాటికినీ సత్యమని, 
దీని కెట్ట _ విప్రతివత్తియును లేదని యింతకంచు వేరే ఆధారము లేమి చూపవలెను? 
సత్యమనునది, వ్యక్తుల యిష్టా యిష్టృములతో గాని, లేదా విశ్వాస అవిశ్వ్యాసములతో గాని, 
(ప్రమేయము లేకుండగనే, లోకమున సత్యముగా _ నిలచిపోవును. 


డాక్షర్‌ బుర్రా శేషగిరిరావు యం.ఏ., పి.హెచ్‌.డి. గారన్నట్లు “అప్పారావుగారిని ఆంధ్రలోకము 
“కన్యాశుల్య్బ ము! నాటకకర్తగా గానే యెక్కువగా రమెరుగును. తదుపరి “గామ్యవాద బ్రహ శ్ర! 


కన్యాశుల్యు 6 నూరేళ్ళ సమాూాూలోచనం.. 


ఆ[గ్రహముతోను నిందావాక్యములతోను బహాకరించినది. ఇప్పటి ఆం(ధయునకవి లోకమున 
కాయన 'ముత్యాలసరములి మార్షదర్శకములై వారి రచనలలో నేటికిని వాటి (ప్రభావమును 
చూపుచున్నవిలో 

అట్టి (ప్రభావమును అంధ్ర సాహిత్యమున నెరపిన గురజాడ వాల్మీకి కన్యాశుల్మము 
మొదటి ముద్రణమునకును, (ప్రస్తుతము ప్రచారములో వున్న రెండవ ముద్రణమునకును 
కర్తమా[తమే కాదు. (శ్రీ బుర్రా శేషగిరిరావు పంతులుగారి మాటలలో “కన్యాశుల్కమును 
అభినవ కాలోచితముగా తిరిగీ మూడు వాల్యూములుగానో. “ శేలోజీ"గానో వ్రాయవలెనని 
యున్నదనేవారు. ఒకటిరెండు సీనులు కూడా ప్రారంభించినారు.” 

అభినవ కాలోచితముగా అప్పారాయకవి కన్యాశుల్క_ మును (టిలోజీగా [వాయవలెననె 
సంకల్పమే నెరవేరి, ఆనాటక  వ్రతులుకూడా ముద్రింవ బడివున్నట్టయితే అంధ్ర సాహిత్య 
కేదారము మరెంత శోభించెడిదోగదా! 


(5, 6, 7-4-'5ర్‌ ఆం(ధవ్య(తికు 


( వై కన్యా కుల్చ ం: నూరేళ్ళ నమాలోచనం... 


ఎవరు ఈ గోమరం 


_శినివాసాచార్యులుగారు 


ఇండియాకి దగ్గరదారి కనిపెడదామని బయల్లేరిన కొలంబస్‌ అమెరికాని కనుక్కున్నాడు. అలాగే 
కన్యాశుల్కం తెలుగు సేత చేశారని అనుమానించబడుతున్న గోమఠం ,శ్రీ,నివాసాచార్యులుగారిని 
గురించి చాలా గమనించదగ్గ వివరాలు తెలియవస్తున్నవి. 

మార్చి పదమూడవ తారీఖు ఆంధ్రపత్రికలో జయంతి కుమారస్వామి గారు తమ 
సందేహాన్ని we దాకా అసలు గోమఠం (గ్రీనివాసాచార్యులు అనే వ్యక్తి ఉండేవాడని 
రమారమి ఎనరికీ తెరియదు. ఆ తరవాత అతడి గురించి ఒక్కొక్క లు వినరాలు తెలుస్తున్నవి. 

గోమఠం శీ/నివాసాచారు లు కన్యాశుల్కాన్ని అప్పారావుగారి ఆంగ్లరచన నుండి అను 
వదించినట్లు (శ్రీ, వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రులవారి ద్వారా తెలుస్తున్నదని జయంతి 
కుమారస్వామిగారు తెలియచేశాక (శ్రీనివాసాచార్యులుగారి గురించి అప్పారావుగారి డైరీలలో 
పరిశోధించాను. అప్పారావుగారికీ ఆచార్యులుగారికీ స్నెహం లేకపోతే అసలు అనువాదం 
చేయడం అన్నది పొసగదనే అభిప్రాయంతో ఆ పరిశోధన చేశాను. దానివల్ల తెలియవచ్చిన 
వివరాలను మార్చి 25వ తేదీ ఆంధ్రపత్రికలో తెలియచేశాను. 


అప్పారావుగారికీ (శీ/నివాసాచార్యులుగారికీ మంచి స్నెహం ఉంది. శీనివాసాచార్యులుగారికి 
నాటకాల కంపెనీలలో మంచి పలుకుబడి ఉంది. ఆయన మంచి పాటగాడు. అప్పారావుగారూ 
ఆచార్యులుగారూ చెన్నవట్టుణంలో కన్యాశుల్కం (పథమ (ప్రచురణకు వూార్వం సాయిలా 
పాయిలాగా తిరుగుతూ ఉండేవారు. పుస్తకాలు కలిసి చదువుకానేవారు. 

పై విషయాలను మాత్రమే నేను అప్పారావుగారి డైరీలనుండి సేకరించ గలిగాను. మార్చి 
25వ తేదీ ఆంధ్రవత్రికలో పాఠకులకు తెలియచేయగలిగాను. ఆ తారీఖు తరువాత మార్చి 27వ 
తేదీ ఆంద శ్రీ వసంతరావు (బ్రహ్మాజీరావుగారు, (శ్రీ గిడుగు వేంకటసీతావతిగారు 
వరుసగా లేఖలు ప్రచురించారు. వీరిద్దరి లేఖలవల్ల శీనివాసాచార్యులుగారికి తెలుగు అష్టురాదని 
తేలింది. (వారికి) “తెలుగుభాషా పాండిత్యమున్నట్లు నేను వినయ, వారు 'మద్రాసీల అరవ 
తెలుగే మాటలాడేవారు. అటువంటివారు కష్టపడి తెలుగుభాషా పొండిత్య మనులనరచుకొని 
కావ్యభాషలో [గ్రంథరచన సాగించడం సాధ్యంి కాగలదుగాని వాడుకభాషలో sae = భాషను 
కం వంటి సాంఘిక నాటక రచన సాగించడం మాత్రము అసాధ్యం. అని సీతావతిగారు 
(వాశారు. సీతావతిగారు శ్రీనివాసాచార్యులు గారిని ఎరుగుదురు, “పెద్దవాడనైన తరువాత 
వారిని టాం కూడా చూచాను” అని వారు వ్రాశారు. 

శ్రీ బహ్మాజీరావుగారుకూడా, ఆచార్యులవారి సమకాలికులలో సజీవులైన వారి సాక్ష క్ష్యంతో 
సీతావతిగారి అభిప్రాయములతో ఏకీభవించే విషయములనే వ్రాశారు. 

అయితే (శ్రీ) నిడుదవోలు వెంకటరావుగారు మట్టుకూ గోమఠం ,శ్రీ,నివాసాచార్యులుగారే 
కన్యాశుల్కం తెనుగు సేత చేశారని మార్చి ఇరవై అయిదో తారీఖు ఆంధ్రవత్రికలో వ్రాశారు. 
తమవాదం గురించి “ఇంకను వివరము” కావలసినవారు శ్రీ వాతిళ్ళ వేంక లుశ్వరశా స్తులవారికి 
స్వయముగా గాని ఉత్తర (ప్రత్యుత్తరముల మూలముగా ప. వ్రాసి తెలుసుకొనవచ్చునని” (బాశారు. 


కన్వాశుల్క 0: నూరేళ్ళు నమౌాలో చనం... 20) 


సత్యం ఏమిటో తెలుసుకొందామని “ఇంకనూ వివరములు”కావాలని నేనూ నా స్నెహతుడు 


జలసూ తం రుక్మిణి నాధ శాస్త్రే, Ty వావిళ్ళ వారిని మార్చి నెల 31వ తారీఖున వెళ్ళి 
కలుసుకొన్నాం, నిజమేమిటో బయట పెట్టమని ప్రార్రించాం. వావిళ్ళవారు తనుకు తెలిసిన 
సంగతులన్నింటినీ ఒక వ్యాసం ద్యారా తెలియచేస్తామని మాతో చెప్పారు. వారెదగ్గర ఎన్నో 
లిఖతపూర్వకమైన సాక్ష్యాలున్నాయట! వాటిని (శ్రీ), వావిళ్ళవారు త్వరలో బయట పెడతారని 
నమ్ముతున్నాం. 

గోమరఠం (శ్రీనివాసాచార్యులు గారికి కన్యాశుల్కం రచనలో భాగం ఉన్నట్టు స్వయంగా 
గురజాడ అప్పారావుగారే చెప్పినట్టు వావిళ్ళ వారు మాకు చెప్పారు. అప్పారావుగారు 
దురదృష్టవశాత్తు అనారోగ్య బాధితులు, వారి వొంట్లో బాగుండనప్పుడు విశాఖ వట్నంలో 
ఉండే అప్పల నరసింహులు నాయుడు అనే డాక్తరుగారు అడపాదడపా విజయనగరం వెళ్ళి 
అప్పారావుగారికి వైద్యం చేస్తూ ఉండేవారట. మీరు విశాఖపట్నం నచ్చి ఉండరాదా అని 
డాక్తరు నాయుడుగారు చెప్పగా, అప్పారావుగారు సశేనని విశాఖపట్నం వెళ్ళి కొన్నాళ్ళు అక్కడే 
ఉన్నారట. అప్పుడు వారితోపాటు గోమఠం శ్రీ,నివాసాచార్యులుగారు వావిళ్ళ వారూ కూడా 
విశాఖపట్నంలోనే ఉన్నారట. 

ఆ రోజుల్లో . విశాఖపట్నానికి బంగాళీలు వచ్చిపోతూ ఉండేవారట. అలా వచ్చే వాళ్ళలో 
అమృతబజారు పత్రిక సంపాదకుడు (శ్రీ, మోతీలాల్‌ ఘోషుగారొకరు. (శ్రీ మోతీలాల్‌ 
గారిని కలుసుకొన్నవ్వడు అప్పారావుగారు శ్రీనివాసాచార్యులు గారిని పరిచయం చేసి, 
కన్యాశుల్కం ఆచార్యులుగారి తెలిగింపని చెప్పారట. శ ఘాటు ఆ తరవాత అమృత 
బజారు పత్రికలో ఒకనోటు వ్రాశారట. అప్పారావుగారిని కలకత్తా పిలిపించి శాలువ బహూకరించి 
సన్మానం చేశారు. ఈ విధంగా అప్పారావుగారే స్వయంగా శ్రీనివాసాచార్యులు గారిని గురించి 
చెప్పుకొన్నారని శ్రీవావిళ్ళ వారు మాతో చెప్పారు. 

వారు చెప్పిన విషయాలను బలవర్చడానికిగాని ఖండించడానికి గాని సాయాలు వెతుకుతున్నాను. 
అప్పారావుగారి డైరీలలో “23.1.1012వ తారీఖున కలకత్తాలో వంగీయ సాహిత్యవరిషత్తు 
మహాకవి గౌరవార్హం చేసిన నాటి విందు; సభ” అనే వివరం ఒకటుంది. కాబట్టి, మోతీలాలు 
ఘోషుగారిని అప్పారావుగారు విశాఖపట్నం వెళ్ళి కలుసుకోవడం 1911వ సంవత్సరంలో జరిగి 
ఉంటుంది. దురదృష్టవశాత్తు అప్పారావుగారి డైరీలలో 1911లో జనవరి 11వ తారీఖు మార్చి 
27వ తారీఖుల దినచర్యలే ఉన్నాయి. మరే వివరాలు లేవు. 1912వ సంవత్సరం తేదీయే 
లేదు. కాబట్టి వావిళ్ళ వారు చెప్పిన వాటిని మహాకవి డైరీలవల్ల బలపర్చడంగాని ఖండించడం 
గాని వీలు ఉండదు. 

అయితే, విశాఖపట్నానికి ఆరోజుల్లో బంగాళీలు ఎందుకు వచ్చేవారు అనే సందేహానికి 
సమాధానాలు (శ్రీనివాస శిరోమణిగారి ద్వారా తెలుస్తున్నాయి. 

“1885లో బొంబాయిలో జరిగిన మొట్టమొదటి కాం(గెసుకీ, 1892లో అలవోబాదులో 
జరిగిన కాంగెసుకి అధ్యక్షత వహించిన (శ్రీ) ఉమేష్‌ చంద్ర బెనక్టీ గారికి విశాఖవట్నంలో 
స్వంత యిల్లు ఉండేది. వారు ప్రతి వేసవికాలంలోనూ విశాఖపట్నం వచ్చి ఉండేవారు. 
బెనర్హీగారి మూలంగా బంగాళీ (ప్రముఖులు వేసవి కాలంలో విశాఖపట్నం వస్తూ ఉండేవారు. 
అమృత బజారు పత్రిక సంపాదకుడైన మోతీలాల్‌ ఘోషుగారు కూడా ఈ సందర్భంలో వచ్చి 
ఉండవచ్చు.” 

“ae ఉక చంద్ర బెనర్టీగారి కుమార్తెను గురజాడ అప్పారావుగారి స్నెహితులైన గంటి 
లక్ష్మీ నరసింహం చూసినారు, పెళ్ళిచేసుకాన్నారు. కనుక బంగాళీ ప్రముఖులతో అప్పారావు 
గారికి ఈ విధంగా కూడా చక్కని పరిచయం ఉంది.” 

1911న సంవత్సరం అక్షోబరులో కన్యాశుల్కం ప్రచురణ అయింది. ఆ తరువాత అమృత 
బజాగు పత్రికలో 2 కాలాల విషయం ప్రచురణ అయింది. దానిలో కందుకూరి వీరేశలింగం, 


| 24 షై కన్వాకుల్యం నూరేళ్ళ నమాలోచనం... 


చిలకమర్తి లక్ష్మీ నరసింహం కొత్తపల్రి సూర్యారావుగార వచన రచన గురించి కూడా 
“పేర్కొన్నారు. క్‌ 

శ్రీ శ్రీనివాస శిరోమణిగారి ద్వారా తెలియవచ్చిన పై విషయాలను (ధువపరచడానికి 
గాను అమృతబజారు వత్రికలోని విషయాలనూ, దొరికితే మూతీలాలు ఘోషుగారి డెరీలను 
పరిశోధించి విపులంగా వివరాలను పంపమని కలకత్తాలోని స్నేహితులకు లేఖలు వాయించాను. 
అవి వచ్చేదాకా (శ్రీ, వావిళ్ళవారు చెప్పిన విషయాన్ని కాదనలేం. 


శీ శాల మాట్లాడుతూ గోనుఠం శ్రీనివాసాచార్యులుగారికి తెలుగు బాగారాదని 
శ్రీ చక్రవర్తులు తాతాచార్యులుగారు చెప్పినట్టు వసంతరావు బ్రవ్మోజీ రావుగారూ, (ప్రత్యక్షంగా 
తమకు తెలిసినట్టు గిడుగు సీతావతిగారు వాశారే అని హెచ్చరించాను. 

దానిపై, వెదికించి గోమఠం శీ/,నివాసాచార్యులుగారు వ్రాసిన కమలాపహరణం అనే తెలుగు 
నాటకాన్ని తెప్పించి వావిళ్ళవారు దయతో నాకు ఇచ్చారు. దాన్ని ఆసాంతం చదివాను. 
దానివల్ల శ్రీనివాసా చార్యులుగారి (ప్రతిభ చాలా తెలుస్తున్నది. 

“కమలాపహరణం” పది అంకాల తెలుగునాటకం. “గులేబకావళి” కధని చాలా మార్పులతో 
శ్రీనివాసాచార్యులుగారు నాటకంగా వ్రాశారు. దీనిని వావిళ్ళవారు 1922వ సంవత్సరంలో 
(ప్రచురించారు. దీనికి శ సిఆర్‌. (శ్రీనివాస అయ్యంగార్‌ ఇంగ్రీషులోనూ, వేదం 


వేంకటాచలయ్యగారు తెలుగులోనూ పీఠికలు వ్రాశారు. [గ్రంథకర్తగురించి మొట్టమొదట ఇలా 
ఉంది. 


శుభమస్తు 


శీ/,రామోజియాత్‌ స్ట 


ణ్‌, శీ నివాసోజీయాత్‌ 
శమళహవహరణము 
అను. ప్రకరణము. 


దృశ్యవ్రబంధములైయుండియు, శ్రవ్య ప్రబంధములుగానే పండితోత్తములు సైతమనేక 
శతాబ్దములుగా  వినియోగించుచున్న సంస్కృత నాటకములను దృశ్య ప్రబంధములుగా। జేయ 
నుద్యమించి, నలుబది సంవత్సరములకు ముందు డి మెడ్రాస్‌ ఓరియంటల్‌ (డమాటిక్‌ 
కంపని (ThE Madras Oriental Dramatic Company) యను నాటక సమాజమొకటి 
స్తాపించి, దానికగ్రాసనాధివతిగానుండి, స్వయమే నాటక నాయక భూమికల వహించి, 
సంస్కృత శాకుంతలము, ఉత్తర రామచరితము, విక్రమోర్యశీయము, మలికొన్ని నాటకములను 
(బప్రభమమునం[బయోగించినవాయడును, ఆ కాలములో చన్నోతి రాజధాని నా 
నుండి యిటీవల స్వర్గస్తులైన హీజ్‌ (గేస్‌ ది డ్యూక్‌ ఆఫ్‌ బక్కింఘాం ఆన్స్‌ ఛాండాస్‌ 
(His Grace the Duke of Buckingham & Chandas) అను నాంగ్రేయ వః భువు వారు 
సంస్క హతా జూడవలయునని స్వాభిలాష దెరిపినందున వారు సభానాయకు లైయుండ, 
కీర్తిశేషులైన హిస్‌ హైనస్‌ (శ్రీ), విజయనగర మహారాజులుంగారగు | శ్రీమదానంద గజవతిమహా ప్రభువు 
వారును, అవుడు కౌన్సిల్‌ మెంబరుగా నుండిన ది ఆనరబిల్‌ కార్శెకల్‌ దొరవారును మజికొంద 
ఆాం గ్రేయదొరలును, చెన్నపురి  మహిళాజన మహాజనము వారిలో ననేకులును సభ నలంకరింవ, 
స్వయమే దుష్యంత భూమికను వహించి, 1880 సంవత్సరము నవంబరు మాసములో 
శాకుంతలమును (బయోగించినవాడును, అ నాటక ప్రయోగము మిగుల నాహ్షాదకరముగ 
నుండినందున బైగవర్నరు వారివలనను మహారాజావారి వలనను కాన్సిల్‌ మెంబరువారి వలనను, 
ఆంగ్లేయ దొరలవలనను 'ది ఇండియన్‌ గారిక్‌ (Indian Garrick). అను వట్టముంబొందిన 
వాడును, హరిశ్చంద్రోపాఖ్యానం బాంగ్రేయ భాషలో నాటకముగ రచించి స్వయమే హరిశ్చంద్ర 


తన ్క్చాశుల్క ౦: నూరేళ్ళ నమౌలో చనం... 25 ౧) 


భూమికను వహించి యిరువది సంవత్సరములకు మునుపు గవర్నరుగా నుండిన లార్డ్‌ వెన్టాక్‌ 
(Lord Weniock) వారి యెదుట  బయోగించిన వాడును, ఈ చెన్నవురి రాజధానిలో 
నాటక (వ్రయోగపితామహుడను ఖ్యాతి బొందినవాడునగు- 

గోమఠము, సి.వి. శీనివాసాచార్యుడు రచించినది. 

"పై విషయాలు తెలుగులోనే ఉన్నవి. తరువాత “గ్రంథకర్త ఆముఖమ్‌” అని ఇంగ్రీషులో 
శీ/నివాసాచారిగారే తొలివలుకు వ్రాశారు. ఇంగ్రీషు పీఠికను వ్రాసిన సి.ఆర్‌. | శ్రీనివాసయ్యంగారి 
గురించి తెలుగు పీఠికను వ్రాసిన వేదం వెంకటాచలయ్య గురించి వ్రాసి, తమకు తోడ్పడిన 
తదితరులకు కృతజ్ఞత తెలియచేశారు. 

శ్రీనివాసా చార్యులుగారి గురించి సి.ఆర్‌. (శ్రీనివాసయ్యంగారు చాలా విపులంగా 
వ్రాశారు. దానిని నేను తెనిగించాను. అందులోని భాగాలను పొందువరుస్తున్నాను. 

“ఎంతెనా అసమ।గమేగానీ పాఠకుడికి పరిచయం చేయడానికి నాకు అవకాశం, ఆనందం 
కరిగించే ఈ నాటకాన్ని రచించిన ఉభయవేదాంత ప్రవర్తక జి.సి.వి. (శ్రీనివాసాచార్యులు గారు 
భూత భవితవ్యాల మధ్యనున్న అనుబంధ చిహ్నము లనదగినవారిలో చాలా అరుదైన వారున్నూ, 
గడచిన నాలుగుతరాల _ విజ్ఞానాన్ని అభ్యుదయాన్నీ తమలో సంక్షిప్తం చేసుకొన్న వాదున్నూ, 
గతించిన శతాబ్దపు నలభయ్యో ఏడులో చంగల్పట్టు జిల్లాలో విద్యావిధానపు గానుగమరలో వడి 
ఆఖరికి గౌరవించ దగ్గ ఉపాధ్యాయ వృత్తిలో చేరేటందుకు విధి లాక్కొని వెళితే చెన్నవట్నానికి 
చేరారు. అక్స్‌ఫర్జ్హు ఎం.ఏ. పట్టభద్రులైన వశులుగారు బొంబాయి నుండి చెన్నవట్నానికి 
తీసుకొని వచ్చిన ఒరిజనల్‌ పార్సీ విక్టోరియా థియటికల్‌ టటూవువారి నాటకాలని సందర్శించిన 
(పేక్రకుడిగా _శ్రీనివాసాచారిగారికి నాటకరంగంతో ప్రధమ వరిచయం కలిగింది. ఆ నాటకాలను 
చూశాక ఆచార్యులుగారు ఉత్తేజితులై విద్యావంతులు ఉత్సాహవంతులు అయిన యువకులను 
తమతో కూడగట్టుకొని మొదట “ఓరియంటల్‌ |డమటిక్‌ కంపెనీ” స్థాపించ. గలిగాడు.” 

ఓయు రోజుల్లో (ప్రముఖులైన విద్వాంసుల, సంస్కృత పండితుల సానుభూతి సహకారాలనే 
గాక విద్యాశాఖ డైరెక్టరు కర్నల్‌ మేక్షోనాల్టు, గౌ॥ శీరామయ్యంగారు సి.యస్‌.ఐ.,ఘ.డ్య్యూక్‌ 
ఆఫ్‌ బక్కింగ్‌ హాం అండ్‌ ఛాండాస్‌ (పభువు, సర్‌ మౌంట్‌ స్యువర్ణు ఏలి ఫెన్‌ స్టన్‌, (గ్రాంట్‌ 
డఫ్‌, మదరాస్‌ గవర్నరుగారైన లార్హు వెన్‌లాక్‌, గౌ.మిస్టర్‌ కార్నెకల్‌, తిరువాన్కూరు 
మహారాజా, విజయనగరం మహారాజా మొదలైనవారి ఆదరాభిమానములను సంపాదించడంలో 
ఆచార్యులుగారు విశేషంగా అదృష్టవంతులు.” 

“డ్యూక్‌ ఆఫ్‌ బక్కింగ్‌ హాం ప్రభువువారు ఆచార్యులవారి అభినయ చాతుర్యాన్ని, 
వారికి ఇండియన్‌ గోరిక్‌' అనే బిరుదప్రదానం చేయదగినంతగా మెచ్చుకొన్నారు. రాష్ట్ర్రం 
తమనావృతమైన దన్న కళంకాన్ని తొలగించి వేయడానికి రాజధానిలోని విగ్రహశిల్పాలూ, తాము 
= శ మధ్య వీక్షించిన సంస్కృత నాటకాలూ చాలునని అనేక బహిరంగ సభల్లో ఆచార్యులవారి 
ప్రసక్తి తెచ్చి బక్కింగ్‌ హాం ప్రభువు వారు కొనియాడుతూ ఉండేవారు.” 

“లరిత కళల్లో విశేష ప్రావీణ్యం గల విజయనగరం మహారాజావారు (ఇండియా దేశవు 
నవమన్మధుడు) మన ఆచార్యులవారికే ఆశ్రయమిచ్చి తమ ఆస్తానంలోని శోభాయమాన 


విద్వదలంక్రారులుగా చెర్చుకొన్నారు. అవసాన కాలమువరకు ఆచార్యుల వారిని గారవమర్యాదలతో 
సత్కరించేవారు.” 


“విజయనగరం, చెన్నవట్నం, యింకా తదితర స్టలాల్లోనూ ఏర్పడిన ఆచార్యులవారి నాటకవు 
జట్లలో అనధికార సభ్యుడిగా పాల్గొనే అవకాశం ఉండడం చేత నా స్నేహితులైన ఆతాకగలెకోకరి 
గురించి, నటుడిగా నాటక కర్తగా వీరికి గల అసమాన ప్రావీణ్యాన్ని సృపమాణికంగా నేను 


వచించగలను. రాష్ట్రంలోని దేశీయ నాటక రంగాన్ని అయోమయ, అసంగత, అతిహీనదశనుండి 
ఉదాత్త ఉజ్వల అసందిగ స్టితికి వీరు తీసుకురాగలిగారు.” 


(0 —————న్యాకుల్చం: నూరేళ్ళ సమాలోచన... 


“పట్టుందల్లా బంగారమయ్యే వీరి చేతిలో వడి మన ప్రాచీన నాటకకర్తల మహోకావ్యాలు 
చెప్పుకోదగ్గ హుందాతనాన్ని పొందాయి. ఆచార్యులవారు సంస్కృత, ఆంధ్ర, ఆంగ్రభాషలలో 
చక్కని విద్వాంసులు. నాటక శాస్త్రకళా సిద్దాంతాల పైనా ఉద్వేగాభినయాల పైనా శాస్త్రీయంగా 
చర్చించగల కొద్దిమంది సజీవులైన ప్రామాణికులలో వీరొకరు. తెలుగునాట మొట్టమొదట 
తెలుగువాళ్ళకి క్షైత్రయ్యను వరిచయం చేసినవారు ఆచార్యులవారే. మాధుర్యం, స్తాయి, శరీరం 
చెప్పినట్టు పలికే ఒడుపూ మొదలైన శుభలక్షణ సమన్వితమైన గాత్రం వీరికుంది. ఇప్పటికీ 
ఎనభయ్యో పడిలో వడ్డా వీరి గానమాధుర్యం ఏమీ తగ్గలేదు.” 

“వీరు సంస్కృత నాటకాలని సజీవశక్తిగా రూపొందించి, దేశంలోని ప్రజాజీవితాన్ని 
ఉన్నతస్థాయికి తీసుకెళ్ళారు. అంతదాకా విసుగు వుట్టించేటట్టు పాడుతూ ఉండే నాటకంలోని 
శ్లోకాలకు సముచిత, సరళ సమ్మోహన సంగీత స్వరకల్పన చేసిన వారిలో వీరే ప్రప్రథములు.” 

“దక్షణ భారత నాటకరంగ పితామహులైన వీరికి” యిండియన్‌ గారిక్‌ అనే బిరుదు 
అక్షరాలా సరిపోతుంది. ఏమంకు వీరు అత్యంత (ప్రతిభతో దుష్యంత, పురూరవ, _శిరాము, 
అగ్నిమిత్ర, హరిశ్చంద్ర భూమికలు, అన్నిటికన్నా గొప్పగా పెంకిపంతులు అనే ఫార్సులో 
'పెంకిపంతులుపాత్ర మొదలైన ఎంతో కష్టమైన వైవిధ్యం గల పాత్రలని అమోఘంగా నటించేవారు. 
కలకత్తాలో ఖ్యాతిపొందిన ఎన్‌.ఆర్‌. అయ్యర్‌, లాంగ్యన్సు గ్రీను కంపెనీలో పనిచేసే దొరస్వామి 
అయ్యంగారు, ఆర్‌. రామమూర్తి, వి. వెంకటాచలయ్య మరిన్నీ నాబోటి అనేకమందికి తరిఫీదు 
ఇచ్చి అభినయ విఖ్యాతి. మార్గం వట్టించారు.” 

“వీరు ఇంగ్లీషు హరిశ్చంద్ర నాటకాన్ని విజయనగరంలోని జగన్నాథ విలాసినీ సభకోసం 
వ్రాశారు. ఈ నాటకాన్ని విక్టోరియా మహారాణి వారికి, అనుమతితో అంకితం ఇచ్చే అదృష్టం, 
ఆనందం గజపతి నుహారాజుగారి అకాల మరణంవల్ల ఆచార్యులవారికి తప్పిపోయింది. యా 
యిస్కూలు రోజుల్లోని ఫాథర్‌ విలయం లాగ ఆచార్యుల వారు ఇప్పటికీ ఆరోగ్యనంతంగా 
వుత్సాహంగా వున్నారు. 1897లో ఆఖరిసారి వారు భవభూతి విరచితమైన ఉత్తర రామచరిత్రలో 
శ్రీరాముడి పాత్ర వేస్తే వారి అక్షీణమైన అనుభవశక్తులూ క్రమ ద్యోతకమయ్యాయి.” 

“ఇందుమూలంగా నౌ వల్ల పరిచయమవుతున్న ఈ నాటకం వారి అల్లారు ముద్దుపుత్రిక. 
ఇంతకు ముందు అతిముచ్చ బున అనేక అమూల్యమైన కావ్యాలు రచించడం చేత వయసు 
ముదురుతున్న కొద్ది ఆచార్యులవారు పరివక్ష్యం అవుతున్నట్లు బుజువు అవుతున్నది.” 

“...యీా నాటకంలోని శైలి ప్రస్తుతం ఫాషనుగా పరిణమించిన అసభ్యవ్యావహారికంలోనూ 
కాక అర్హం కాని అధిక పాండిత్య ప్రకర్షతోటీ కాకపోవడం గమనించ తగ్గది. ఇది తేటగా, 
పాత్రోచితమైన శైలి.” 

“స్త్రీ చాతుర్యం లేక (స్త్రీ సాహసం, వర్షత్రయం అనే మూడు తరాలు, కమలావహరణం, 
పెంకిపంతులు (ప్రహసనం, విద్వాంసుడికీ రాజుకీ జరిగిన సముల్దాసభరితమైన వాదాన్ని పొందుపర్చే 
పండిత రాజసంవాదం, ఇంకొ ఆంధ్ర, తమిళ, సంస్కృత ఆంగ్రేయభాషలో రచించిన 
మనోహరమైన అనేక కృతులు మొదలైన కావ్యాలు, నాటకాలు, కీర్తనలు ఈ డెబ్బయి 
ఎనిమిదేళ్ళలో ఆచార్యులు గారు మనకు ప్రసాదించారు.” 

ఈ సుదీర్హమైన పీఠికా భాగంలో (శ్రీమాన్‌ సిఆర్‌. (శ్రీనివాసయ్యంగారు_ గోమఠం 
శ్రీనివాసాచారిగారి జీవిత చరిత్రను రమారమి తెలియవర్చారు. దీని ద్వారా తెలిసిన 
విషయాలనూ వేదం వెంకటాచలయ్యగారి పీఠికనూ అప్పారావు గారి డైరీలను ఆధారం 
చేసుకొని ఆచార్యులు గారి జీవితంలోని విషయాల పట్టికను తయారుచేశాను. 


విషయం సంవత్సరం వయసు 
జననం 1842 — 
ఉపాధ్యాయవృత్తి ees 20 కావచ్చు 


కన్యాశుల్శ_ ల: నూరేళ్ళ ననూాలో చనం: ne క్ష | 


పార్పీటూపువారి నాటకం చూడడం 1875-76 పెడ 


ఓరియంటల్‌ [డ్రమటిక్‌ కంపెనీ పెట్తడం 1876 కావారి 34 
శాకుంతల (ప్రదర్శన, ఇండియన్‌ గారిక్‌ బిరుదు 1880 38 
విజయనగరం ఆస్తానంలో చేరడం 1880 38 
విజయనగరంలో నాటక (ప్రదర్శన 8-11-1889 47 
గురజాడ డైరీలో ఉంది 

అప్పారావుగారి డైరీలో మొదటిసారి (ప్రస్తావన 1895 ల్‌ 
అప్పారావుగారి కన్యాశుల్కం వ్రధవు ప్రచురణ 1897 54 
ఆనంద గజపతి మరణం 1897 శ త్ర 
ఆచార్యులవారి అఖరి నటన 1897 55 
అప్పారావుగారి డైరీలలో ఆఖరి ప్రస్తావన 1898 56 
అప్పారావుగారి కన్యాశుల్కం ద్వితియ 

ప్రచురణ పీఠిక 1909 67 
ఆచార్యులవారి కమలావహరణం రచన 1922 80 


పైపట్టిక వల్ల అప్పారావు గారికీ, ఆచార్యులవారికీ బహుశా 8-11-1899 తరవాత 
పరిచయం  కలిగిఉంటుందని ఊహించవచ్చు. అంక అప్పటికి ఆచార్యులవారికి నలభై 
ఏడేళ్ళు, అప్పారావుగారికి ఇరవై ఎనిమిదేళ్ళు అన్నమాట. కన్యాశుల్కం (ప్రధమ ప్రచురణ 
జరిగినప్పుడు అప్పొరావుగారికి ముష్టయి అయిదు, ఆచార్యులగారికి ఏభయినాలుగు సంవత్సరాలు. 
ద్వితీయ (ప్రచురణ అయినప్పుడు, విశాఖపట్నంలో మోతీలాలు ఘోషుగారిని కలుసుకొన్నవ డూ, 
వావిళ్లవారి కథనం (ప్రకారం గోమఠం ,_శ్రీనివాసాచారిని ఘోషుగారికి అప్పారావుగారు పరిచయం 
సినప్పుడు ఆచార్యులవారికి అరవైతొమ్మిది సంవత్సరాలు ఉంటాయి. 

అరవై ఎన్మిదేళ్ళ ముద్దును పరిచయం చేస్తూ వీరు కన్యాశుల్కాన్ని తెనిగించారని 
అప్పారావుగారు (శ్రీ మోతిలాలు ఘోషుకి చెప్తే ఆ విషయాన్ని ఘోషుగారు వ్రాయకుండా 
ఉంటారా? అమృత బజారు పత్రికలోని విషయాలు దొరికితేనే గాని ఈ సంగతి తేలదు. 

పోతే సి.ఆర్‌. (శ్రీనివాస్‌ అయ్యంగార్‌ తమ పీఠికలో ఇచ్చిన ఆచార్యులగారి రచనలు: 


1. డీ సాహసం. 4. పెంకిపంతులు (ప్రహసనం. 
2 వర్గ్షత్రయం. 5. పండితరాజ సంవాదం. 


3. కమలాసహరణం. 

కాగా వేదం 'వెంకటాచలయ్యగారు తెలుగులో పీఠిక వ్రాస్తూ ఇలా అన్నారు: “గిజెల్లా యను 
వచన [గ్రంథము వ్‌ద్రి ప్రధమ పుత్రిక; ఇంగ్రీషున విరచితమగు హరిశ్చంద్ర ద్‌ ర ఆ 
ఇయ్యది వీరి తృతియవుతిక;, తిపూరుషమను నాల్గవ పుత్రికను శీఘ్రకాలముననే వీరు 
ఆంధధ్రసరస్వతి కంకితము చేయుదురని కోరుచున్నాడను.” 

సి.ఆర్‌. (శ్రీనివాస అయ్యంగారు ఇచ్చిన పట్టికకూ, వెంకటాచలయ్య గారు యిచ్చిన 
పట్టికకూ చాలా తేడా ఉంది. ఆచార్యులవారి తెనుగు రచనలన్నీ దొరికి, వాటిని పూర్తిగా 
పరికిలించితేనే గాని కన్యాశుల్కానికి ఆచార్యులవారికి సంబంధం ఉందని చెప్పలేము. 

గోమఠం శీనివాసాచారిగారి రచనలు ఎవరిదగ్గరైనా ఉంటే నాకు పంవ ప్రార్ధన. 
కాపీచేసుకొని తిరిగీ పంపించి వేస్తాను. 


ఈ విషయంలో యింకా పరిశోధన చేస్తున్నాను. 'కమలాపహరణం” చదివిన మీదట కొన్ని 
విషయాలు బయటవడుతున్నవి. వాటిని త్వరలో మనవి చేసుకొంటాను, 


(9-4-655 ఆం(ధవ(తిక్తు 


తన్వాళశుల్క అః నూరేళ్ళ నమాతోచనం... 


కన్యాశుల్మం 
నిస్సందేహంగా అప్పారావుగారే 


మవోకవి కుమారుడు గురజాడ రామదానుగారి 
నిరూవణ: వావిళ్లవారికి సాల్‌ 


కన్యాశుల్కం రచన ఎవరిది అనే ఈ శీర్తికకింద గత మార్చి నెల 13, 20, 25, 27, 30 
తేదీలను ఆంధ్రపత్రిక ముఖమున వెలువడ్డ వ్యాసములను చదివితిని. ఈ (ప్రశ్నపైని యింతచర్చ 
ఎందుకు జరిగింది అని ఆశ్చర్యవడ్డాను. 13వ తేదీన కుమూరస్వామి గారు మా నాయనగారయిన 
గురజాడ అప్పారావు పంతులుగారి ముఖ్య (గ్రంధమైన “కన్యాశుల్క_ ౦” రచన ఎవరిది అని చర్చ 
ప్రారంభించినారు. ఈ సంశయమునకు ముఖ్యాధారము వావిళ్ల వెంకటేశ్వరులుగారి నోటిమాట. 
శాస్తుర్హుగారు. 'పెరుబడ్డ ప్రచురణాలయ అధిపతులు, పుత్రికాధిపతులుకూడాను. వీరు నా మిత్రులు. 
వీరు ఒకప్పుడు తెలుగులో “Obscene literature” అచ్చువేసిరని గవర్నమెంటువారు వీరిపైని 
తీవ్రమైన చర్య తీసికొన్నారు. ఆ సందర్భములో మా నాయనగారు వారికి వుండుకున్న 
పలుకుబడి వినియోగించిన్ని Obscene literature in foreign languages అనెడి ఒక 250601 
treatise ఇంగ్రీషవున వ్రాసి వీరిని ఆ చిక్కులోనుండి తప్పించారు. వీరి అభివృద్దికి మా 
నాయనగారు సహాయపడ్డారు. శాస్తుర్హుగారికి వూ నాయనగారంటు చాలా గౌరవము. వీరికి మా 
నాయనగారి రచనల విషయముపై ఏమైనా తెలిసివుంకు వారే స్వయముగా. (in the press) 
అచ్చుకు వ్రాయక నురి ఒకరికి చెప్పి వారిచేత |బ్రాయించనేల? వారినోటినూట ఆధారము 
చేసుకొని యింత చర్చ జరుగుతూ వుంశేు వారు ముందుకొచ్చి నాలుగు మాటలు పత్రికలో 
(బాయరాదా, 


కుమారస్వామిగారు కన్యాశుల్కం నూ నాయనగారు ఇంగ్రీషున రాసిరని గోనుఠం 
శీనివాసాచారిగారు దానిని తెలుగులోనికి అనువదించిరని వ్రాసినారు. ఈ సంగతి వావిళ్ళ 
వెంకతేశ్వర్హుశాస్త్రులు గారు వారితో చెప్పిరని కూడా వ్రాసిరి. కుమారస్వామి వారికి యా 
హంశమేమి స్వయముగా తెలియదన్నమాట స్పష్టము, 

శ్రీనివాసాచారి గారు ఎవరు. మా నాయనగారి దినచర్య పుస్తకములలో ఇరువురు 
శినివాసాచార్యులు. పనప్పాకం శీ/నివాసాచార్యులుగాతు యువకుడు గ్రాడ్యుఏటు, వథత్రికాధివతి, 
కళారాథకుడు. రెండన ఆయన నాటకములకు సంబందించినదాడు. ఈయన అటే. 
Sreenivasachari..G’ అంతే గోవముఠమో ఏదో నాకు తెలియదు కాని ఈయనను శ ఆనంద 
గజపతి మహారాజావారి ఆస్తానంలో 6.C.V. అని అంటూ వచ్చేవారు. ఈయన మహారాజావారి 
Courtiersలో ఒకరు. దీర్ని నాకు తెలుసు. వీరు ఎజ్బగా పొట్టిగా లావుగా వుండేవారు, 
వీరిది బట్టతల. కీచుగొంతుకా. ముఖము కొంచము బల్లవాటు. వీరు మంచి నటులు. బాగుగా 
పాడేవారు, వీరు అరవలు. వీరి మాతృభాష అరవం. వీరు విజయనగర వాస్తవ్యులు కారు. వీరికి 
తెనుగు భాషా వరిచయం లేదు. శ్ర) ఆనంద గజవతి మహారాజావారు స్వర్లస్థులెన తరువాత 
కొంచము కాలను వీరు రీవామహారాణీ వారిని ఆశ్రయించుకొని వుండేవారు. వీరు ఇంగ్రీషున 
“హరిశ్చంద్ర! నాటకము రాసిరి. అందరి రెండు తెనుగు పద్యములు (శ్రీ ఆనందగజపతి 
మహారాజావారి రచన అని మా నాయనగారు అంటూ వుండేవారు. ఈ నాటకములోని 
ఇంగ్రీృు వద్యములు మా పినతండ్రిగారయిన శ్యామలరావుగారు రాసినవి. ఈ హంశము 


కన్వాళుల్క ౦: నూరేళ్ళ నమాలోచనం.. కనాన కా 


శ్రీనివాసాచారి గారు వారి నాటక పీఠికలో వ్రాసిరి. యీ నాటకముకు ఉపోద్దాతము మా 
నాయనగారు వ్రాసిరి. 1907, 1908 సంవత్సరములలో (శ్రీనివాసాచారి కుమారులు ఒకరు 
Madras High Court®* translatorm వుండేవారు. 

నిడదవోలు వెంకట్రావుగారు కొంత కాలము విజయనగరంలో వుండేవారు. వీరు యిపుడు 
చెన్నపట్నములో వుంటున్నారు. వీరికి ఆ పట్నములో వున్న ప్రచురణాలయ అధివతులకు 
అనుబంధం కలదు. వీరు *కన్యాశుల్కంిను గురించి వ్రాసినదికూడా విన్న ముచ్చ లు. “కన్యాశుల్కం? 
రెండవ కూర్పు నాటికి వీరు బహుబాలురు, వీరు పత్రికకు రాసిన వుత్తరములో మరి ఒక 
అసందర్స ము. “వీరు రాసిన ముచ్చట కన్యాశుల్కం” రెండవ కూర్పు నాటిది. వీరేమన్నారంటే 
1909వ సంవత్సరములో గోమఠం (శ్రినివాసాచారిగారు “కన్యాశుల్కం” ఇంగ్రీషునుండి తెనుగుకు 
తర్హుమా చేయుట పూర్తి అయినాక ఆ వ్రాతప్రతి వావిళ్ల వెంక టశ్వర్జుగారికి అచ్చు వెయు నిమిత్తము 
యిచ్చారన్నారు. అయితే వెంకటావుగార్కి “కన్యాశుల్కం” తెనుగున వాడుకభాషలో 1897 
సంవత్సరములో అచ్చువడ్డట్టు తెలియదు కాబోలు. 1897 సంవత్సరములో తెనుగున అచ్చువడ్డ 
“కన్యాశుల్కం*ను కవిగారు 1909వ సంవత్సరములో తిరిగి ఇంగ్లీషున 7 అంకముల నాటకముగా 
సెంచిరాసి దానిని శీనివాసాచారిగారిచేత తెనుగున వ్రాయించి ద్వితీయ ముద్రణ చేయించిరి 
కాబోలని వీరి అభిప్రాయము. మా నాయనగారు ఆంధ్రభాషా సంస్కర్తలు. వాడుకభాష 
గంధ రచనలకు అనువైనదని రచనలు సాగించి చూపించారు. వీరు బహుభాషాకోవిదులు, వీరు 
గీర్వాణాంధ్ర ఆంగ్రభాషల యందు అసాధారణ సామర్ష్యము కలవారు. ఒకప్పుడు వీరు ఉత్తమ 
(శేణికి చెందిన "0౧6600 అను ఇంగ్లీషు వత్రికకు కంటిబ్యూటర్జు, కన్నడ భాష బాగుగా 
చదివిరి. ఈ హంశము వారి. వ్యాసములవల్ల తెలియును. వీరికి బంగాళీ ఫారిషీ లేటిను 
పరిచయము కద్దు. విశ్వకవి రవీంద్రనాథ్‌ టాకూర్‌ వారికి మా నాయనగార్కి అయిన 
సంభాషణవలనను, మా నాయనగారు తెనుగులో ఒక క్రొత్త వృత్తము తయారుచేయుటలో, 
ఒక మోస్తరు ఫారిషీ గజల్‌ నడకను అనుసరించిరని వ్రాసుకున్నందునను తెలియపడుతూంది. 
ఇట్టి E= ఎతాకా ఇంగ్రీషున నాటకం వ్రాసి తెనుగు పరిచయము లేని అరవ ఆయనచేత 
తర్చువూ చేయించారని అనడముకన్న అసంభనము మరి ఒకటిలేదు. 

ఈ చర్చలో మరి ఒకవాదన లేవతీసిరి. ఇది - మా నాయనగారి రచనములలో శెరిభేదము 
వుందన్నారు. కాని వారు దీనిని నిరూపించలేదు. శైలినిగురించి ఇంగ్లీషులో చక్కని [గ్రంథములు 
కలవు. వాటిని చదివి వొట్టయందున్న Principles బుద్దిలో వుంచుకుని మా నాయనగారిదసలు 
చదివినయెడల యీ ప్రశ్నకు తావేలేదు. శైలి విషయమై వివులముగా రాయాలంటే చాలా 
గంధమౌతుంది. అది మరిఒక పరియాయము వాస్తాను. 

మా నొయనగారి కన్యాశుల్కం' రచన గురించి, నిస్సందేహముగా (బాయగరిగిన వాడను 
నేను మా నాయనగారు, గురజాడ వెంకట అప్పారావుగారు 1895 సంవత్సరం వేసవియందు 
విజయనగర మపహారాజావారి మోతీమహల్‌ లో కూర్చుని “కన్యాశుల్కం నాటకము రాసిరి. 
ఈ (గంధము |వ్రాసినంతకాలము వల్లూరి నరసింహముగారను ఒక గుమస్తా హమేషా వారివద్ద 
వుండేవారు. 653 607 యౌోాపుస్తకానికి నరసింహంగారే రాసినారు. ఈ నాటకము మా 
నాయనగారు ఎందుకు రాసిరో, (గ్రంథము వాడుక భాషలో ఎందుకు రాయాలో వారు వారి 
(గ్రంధపిఠికలోనే రాసిరి. ఈ నాటకము అచ్చుకు యియ్యక మునుపే మహారాజావారి సంస్కృత 
నాటక సమాజమువారు ప్రదర్శించిరి. అది చూచుటకు నూ కుటుంబము యూావన్మందిమి 


వెళ్ళితిమి. ఆనంద గజపతి మహారాజావారు కూడా వీక్రించుటకు దయచేసిరి. ఇది రచన 
వృత్తాంతము. 


(10-4-—’'55 ఆం[ధవ(తిక్తు 


1 క కన్యాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


భావం అప్పారావు గారిది, 
భాష గోవుఠం వారిది 


యామిజాల వద్మ నాభసాగమి 


“కన్యాశుల్కం నాటకభాష గురజాడ అప్పారావు గారిదా? గోమఠం శ్రీనివాసాచార్యులు 
గారిదా? అన్న మీమాంస ఆంధ్ర పత్రికలో జరుగుతూంది. 13-3-1955 తేదీ ఆం[ధప|త్రికలో 
శ్ర) జయంతి కుమారస్వామి ఈ విషయమై ఒక సమస్య ప్రచురించింది మొదలు చర్చలు 
సాగుతూన్నాయి. 13-3-1955 వణఅకూ గోమఠం (శీ/నివాసాచార్యులు అనే (ప్రతిభావంతులు 
ఒకరు ఉండే వారనీ, ఆయన గురజాడ అప్పారావు గారికి- స్నేహితుడనీ చాలామంది ఇటీవలి 
వారికి తెలియదు. 

గురజాడ అప్పారావుగారు జగమెటిగిన బ్రాహ్మణుడు. సరే...ఈ గోమఠం (శ్రీనివాసా 
చార్యులు గారో?... పరిశోధిస్తేగాని వారి విషయం ఏమీ తెలియని స్థితి పట్టింది వారికి... 

గోమఠం ,శ్రీనివాసాచార్యులుగారిని గూర్చి ఆంధ్ర పత్రిక ద్యారా జరుగుతూన్న యీ 
చర్చల్లో తెలియవచ్చిన  సంగతులు:- 

“గోమఠం (శ్రీనివాసాచార్యులుగారు అరవ దేశస్తులు. వారికి అరవములోనూ, ఆంగ్లేయ 
భాషలోనూ చాలా ప్రావీణ్యముండెడిది. తెలుగు భాషలో వారికి ఇంచుక (వవేశము కలదు 
కాని, కన్యాశుల్మ_మువంటి నాటకము అంధీకరించుటకు తగిన సామర్హ్యము లెదని శ్రీమాన్‌ 
చక్రవర్తుల తాతా చార్యులు గారు చెప్పినారు.” అని అంటున్నారు విజయనగరంనుంచి శ్రీ, 
వసంతరావు బ్రహ్మాజీ రావుగారు. [27-3-1955 ఆంధ్ర వశత్రిక.] ఈ  తాతాచార్యులు 
ఎవరూ? అన్న (ప్రశ్నకు సమాధానం “గీ, గురజాడ వెంకట అప్పారావుగారు (శ్రీ, గొనురం 
శ్రీనివాసా చార్యుల వారితోను చాలా వరిచయం కలిగి, శ్రీ ఆనంద గజపతి మహారాజువారి 
ఆస్తానములో యుండిన (శ్రీమాన్‌ చక్రవర్తుల తాతాచార్యులుగారు” అంటున్నారు వసంతరావు 
బ్రహ్మాజీ రావుగారు అదే లేఖలో. 

ఇక శ్రీ గిడుగు వెంకట సీత్రావతిగారి వ్రాతవల్ల మరికొంత తెలియవస్తూూన్నది. 

“కన్యాశుల్కం మొదట రచన ఒక "చిన్న నాటికగా 1896లో జరిగినది.” 

“మరి 12 సంవత్సరములు గడిచిన తర్వాత ఇప్పుడు (ప్రచారంలో ఉన్న కన్యాశుల్క 
నాటకము ద్వితియ ముద్రణ రచిత మయింది. మొదటి ముద్రణకు రెండింతలుగా 
పెరిగింది రెండవ ముద్రణం. మొదటి ముద్రణం జరిగినప్పుడు విజయనగరంలో గోమఠం 
శ్రీనివాసాచార్యులు గారుండిరి. ఆనంద గజపతి మహారాజుగారు సజీవులుగా ఉండిరి. రెండవ 
ము[ద్రణం నాటికి ఆచార్యులు గారు విజయ నగరం విడిచి పెట్టారు. ఆనందగజపతిగారు 
1896లోనే స్వర్షస్తులైనారు. ఆచార్యులుగారిని నేనెరుగుదును. పెద్దవాడనైన తర్వాత వారిని 


చెన్నవట్టుణంలో కూడా చూచాను. వారు ఇంగ్లీష్‌ భాషలో రచించిన హరిశ్చంద్ర నాటకము 
నేను చదివినాను. వారిని గురించి మా తండ్రిగారు చెప్పగా విన్నాను. వారిది గొప్ప 
(వతిభ. ఇంగ్లీషులో కావ్యం వ్రాయగలిగిన శక్తిసామర్శ్యాలుండేవి. సంస్కృతంలోను. దొడ్డపరిజ్ఞాన 
ముండేది. తఆలుగుభాష్తా పాండిత్య మున్నట్లు నేను వినలేదు. వోతు “మ్మదాసి”ల అరవ తెలుగే 
మాట్లాడేవారు. అటువంటివారు కష్టపడి తెలుగుభాషా పాండిత్య మలవరచుకొని, కావ్యభాషా 
పాండిత్య  మలవరచుకొని, కావ్యభాషలో [గ్రంధరచన సాగించడం సాధ్యం కాగలదు గాని, 


కన్వాళుల్బం నూరేళ్ళ నమాలోచనం.. 


వాడుకభాషలో పాత్రోచిత భాషను కన్యాశుల్కం వంటి సాంఘిక నాటక రచన సాగించడం 
మాతం అసాధ్యం. పాతోచిత భాషా రచన మాతృభాషగా అలవరచుకొన్న వారికే కాని 
ఇతరులకు సాధ్యం కాదు” అన్నారు (శ్రీ) గిడుగు వెంకటసీతావతి. ఈ పై పంక్తులు, చదివి ఈ 
లేఖ వ్రాసినవారు “గిడుగు రామమూర్తి పంతులు గారి పెద్ద కుమారుడు” అయిన ఎతాపతిగారు. 
కాదేమో అనుకొన్నాను, రామమూర్తి పంతులుగారు భాషా విషయంలో అసాధారణమైన కృషి 
చేసినవారు, సత్యసంధులు, తెలిసిగాని యేదీ (వ్రాసేవారు కారు. పైగా వారి (వాతలో ఒక 
పద్దతి ఉండేది. ఈ సీతాపతిగారి లేఖలో పైన ఉదహరించిన కొద్దిలో “ఉండింది” “పెట్టారు” 
“చూచారు! ోచదివాను”లు ఉన్నాయి. 

క్రియముక్క దగ్గరకు వచ్చేసరికి ఒక పద్దతి అంటూ లేకుండా వ్రాస్తారు ఆ సీతావతిగారు!! 
అనిపించింది. సంగ్రామాలలో తండ్రుల చాటుగా ఉన్న వీరు ఇల్లా వస్తారా! అనీ అన్నాను. 
కానీ లేఖలో ఉన్న సంగతి సందర్భాలను బట్టి చూస్తే రామమూర్తి పంతులుగారి పెద్దబ్బాయిగారే 
(వాశేరు అని అనుకోవలసి వచ్చింది. 

గిడుగు వెంకట సీతాపతిగారు గోమఠం శ్రీనివాసాచార్యులుగారిని ఎరుగుదురు. తమ 
తండ్రిగారు చెప్పగా _ విన్నారు. కానీ -- 

తమ వాడుక భాషా వాదానికి దగ్గర దగ్గరగా వచ్చి, రచింపబడిన “కమలా పరహణం' 
నాటకం సంగతి ఎరగరు. వింతకదా!! 

“ శీనివాసా చార్యులుగారికి_ తెలుగు భాషలో ఇంచుక ప్రవేశము కలదు.” అని 
ఒకరంటున్నారు. 

“ శీ/నివాసాచార్యులుగారు 'మద్రాసీలి అరవ తెలుగు మాట్లాడేవారు. వారికి తెలుగు 
భాషా పాండిత్యమున్నట్టు నేను వినలేదు” అంటున్నారు మరొకరు. 

శ్రీ అవసరాల సూర్యారావుగారు 6-4-1955 తేదీ ఆంధ్ర పత్రికలో, ఒం 

“తీ. శీ/నివాసాచారిగారికి తెలుగులో ఇంచుక ప్రవేశము కలదు. కన్యాశుల్మము 
వంటి నాటకమందరి భాషను తెలుగున ఆపాటి ఈపాటి పరిచయముగల తమిళవండితులు 
(వాసినారనిన నమ్మకము ఎట్టు?” అంటున్నారు. 

పైగా “శ్రీ శ్రీనివాసా చారిగారు తెలుగున వ్రాసిన [గ్రంథమేదైన శ్రీ, నిడదవోలు 
వెంకటరావుగారి వద్దవుంకు వారికి తెలుగున గల భాషా పాండిత్య మెట్టిదో [గగ్రహింవ 
గలుగుదుము” అనిన్నీ అన్నారు. 

(శ్చినివాసా చారికాదు (శ్రీనివాసా చార్యులు అని వాడవలసి ఉంది.] 

గోమఠం (శ్రీనివాసాచార్యులు గారిని గురించి శ్రీ ఆరుదగారు చేసిన వరిశోధన వల్ల 
చాలా తెలుస్తుంది. (శ్రీనివాసా చార్హుగారు రచించిన “కమలాప హరణము” అనే వది అంకాల 
ప్రకరణం నేను చదివాను. ఒకరిదగ్గర ఎరువు తెచ్చుకొని చదివాను. ఈ నాటకంలో గ్రాంధిక 
భాషా ఉంది. పాత్రోచిత భాషా ఉంది. కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాను. 

“అలరుల కన్న ను మృదువ 

యల వజాయుధముకన్న నతికఠినంబై 

యిలలోకోత్తరుల మనం 

బులువెలయును వానిగాన బోలు నెవరికిన్‌.” 


[కమలాప హరణము 32౩వ పేజీ] 
ఈ కందపద్యం భవభూతి ఉత్తర రామచరిత్రలోని -- 


“వజాదవి కధోరాణ్‌ 
మృదూని కునుమా దది, 


(32) కన్యాశళుల్భ_ ౨: నూరేళ్ళ సమాలోచనం... 


లోకోత్తరాణాం చేతాంసి 
కోను విజాతత మరతి.” 
జు = 


అన్న శ్లోకానికి తెలుగు భావపుష్టి రేభామా[తంగానైన బీరువోకుండే బింకంతో చేసిన 


“ఇది అమరుల వానస్హల 

మదరుచు నున్నది భుజంబు నలదాొానిభథలం 

బదియో యిచఛ్చటు; నెచ్చటు 

నొదవును భవితవ్యములకు నొగి ద్యాదంబుల్‌ ౮ (చతుర్దాంకము చివరి పద్యము) 
ఇది కాళిదాసుని శాకుంతలములోని - 

“శాంతమిద మా(శ్రమవదం 

స్తురతిచ బాపాూః కుతః భలమివోన్య 

అధవా ధిఐతవ్యానాం 

ద్యారాణీ భవంతి నర్హగ[త” 


అనే శ్లోకానికి కొంచెం మార్పుగా అంత సమగ్రమూ, సరసమున్నూ అయిన అనువాదం 


ఒకపాటు: రాగం యదుకుల కాంభోజి; తాళము త్రిపుట 


పల్లది 

“విజయకుమార్‌! విజయావతార 
వసా మా విన్న దము,” 

అనుపలది 

య 

“నుజనాంబుధిచంద! 
నుగుణసాంద! నిన్న 
గజరాజగమన! 
గతిగా నమ్మి యున్నది” విజయ! 

చరణం 


“వుద్భబాణరూద! వురుషనిందా! నిన్నీ 

వుతమలో నతభజఖూ పాగజగవినియే యా 

వూబోణీవలచి యా వూవింటి వానితో 

పోరాడలేక నీ పొందె కోరియున్నది” విజయ 


మోవానాకారీ యీ ముచియమారుని 
మోపొనివలె వచ్చి మొజబెట్టుచున్నది 
మోనమటయ్యె నాకు మురవైరినుతునిచే 
మాము జూది యుక్‌ ముద్దయిన నిమ్మ ని విజయ॥! 


గానలోల! వేణుమాన వేజుని, నీ 

మానిని కోరదు, (శ్రీనివానుడె స్మాక్షి 

(పాణత్యాగము జోయబూనుకొన్న ది. "దీని 

పాణగవొాణము జేసీ పాఠింవవలె దేవా విజయ! 


(కమలావహరణము పేజీ 118) 


కన ్య్భాశుల్క 0: నూరేళ్ళ నమాలో చనం... దా 33 ౧ 


రాగం తోడి 


“వల వెరుగదు నిగ్గనునది 
తెరియునుగా సామి! నేను తెలివీన వినయం 
జల" వేగ  దలతన నుల 
బుల కనగా నెంచదగదు.” 


(తాళము ఆది) 
“సుగుణేగణా (గగణ్య! 
గంధర్హజాతి సుమతి తిలోత్తమ వుణ్య 
సాగనీ దేయని యెంచిమగనిగా నినునాకు 
భగవంతుడే చేసె నా భాగ్య 
మేభాగ్యము నుగుణిగణా (గగణ్య!” 
విజయుడు : ప్రాణేశ్వరీ! 
(కందారము రాగము తోడి) 
—] 
నలు౭డా కలడు. సిరిని గారల 
సిరి కెవండు ద్యుర్రభుండగు 
వరమాద్భు త కరముగదా. 
[తాళము ఆది] 
భువనల్నక్ష్యవి నీవైతివి దానిచే నేను వానవుండ నైతిని 
ఎవరు నాసాటి వారలలోనే లేరు, (తి 
భువనములలోను నాబోటి ధన్యుడు లేడు 
భువనల్మక్ష్మివి నీవైతివి ----- 
తిలోత్తమ : [ఆత్మగతము] ఏమి ముద్దు మాటలు! ఏమి (పేమాతిరేకము! 
[కమలావహరణము పేజీ 145] 
ఇక సంభాషణలు: 
కరటక సిద్దాంతి: [జన్మ పత్రికను కొంతసేవు చక్కగజూచి] ఒహోపహో ఏమి జాతకమండీ! 
ఇట్టి జన్మపుత్రిక నాజన్మములో జాడలేదు సుమండీ! సాక్షాదర్హునుడు వుట్టిన వేళను 
రన చు 
బుట్టియున్నాడీ కుమారుడు. వీని గన్నవారు కదా తలిదండ్రులు, ఈ కుమారుడు విజయునికన్న 


సాహసిగను, దీరుడుగను, సత్సంవర్తన గలవాడుగను ఉండును. ఇతడే నినకుల తిలకుడు. 
ఇట్టి జాతకమును జూచుటయే గొప్ప కన్నుల పండువు. 


శ్‌ * శ 
ఆత్మానందుడు:- కాని అన్నారు గరా వెనుక చెప్పవలసినది చెప్పండి. 


కరటక:- పితృ కారకుడు ఒక పిసరు బలహీనుడై యున్నాడు. దానిచే నేమి కీడును 
రాబోదు. 


ఆత్మా:- ఆ పిసరునుబట్టి మున వనిని సాధింవవలెను. ఆపిసరుతో నేనొక పిసరు కరిపెదను. 
కరటుక:- అదేమి? 


0 కన్యాకుల్య నూరేళ్ళ నమాలోచనం... 


ఆత్మా:- రాజుగారికిపుడు దృష్టిలో గొంచెములోపమున్నది. కారణమేమో చెప్పలేము. మీ 
పిసరు, నా పిసరు ఈ రెండును గలిపిన మనకేమయిన ఫరలించునా? 


iy శ్‌ గీ 


హిడింబి:- ఇదే తిలోత్తమ పడక గది. దీనివపక్కనుండేది తోట. అదో తెరిసేదే కొనేరు. 
ఆ కోనేటిలో నుండేదే కమలం. 

విజయుడు:- మంచిదితల్లి! నేనన్నింటినీ చూచుకొనెదను. నీవు వెళ్ళవచ్చును. 

హిడిం:- తొందరపడకు. చెప్పేదంతా యినుక్కో. ఇప్పుడే నన్ను దొగేయక. 

విజయుడు:- అట్లయిన చెప ము. 

హిడిం:- ఇప్పుడు నన్ను చూస్తో నీకు చాలా చులకనగా ఉందేమొ. కొన్నాళ్ళకుముందు 
నా అందము చూస్తే నీకు నన్ను విడవడానికి మనసే రాదు. తిలోత్తమకాదు గిలోత్తమ 
కాదు. దాని అమ్మయినా కాదు. ఎవ్వరినిగాని నీ తలెత్తి చూడవు. నా వక్క విడిచి కదలే 
కదలవు. ఇప్పుడు నాకు ఆరువేల యెనమ్మన్నూట తాంభ్లై తొమ్మిది ముప్పావేళు ఆయెను. 

విజ: (ఆత్మగతము) ఇది వట్టివెట్టిది. నా కార్యార్హము పొసగబరికి పోవలెను. ((ప్రకాశముగ) 
తల్లీ! నిన్ను చూడగా వడుచుదానివలెనే అగపడుచున్నావుగాని అంతగా వయస్సు చెల్లినదానివలె 
తోవలేవే? ఇప్పటికిని నీయందునాకు మోహము కలుగుచున్నది కాని నువ్వు తల్లివరుస 
'పెట్టుకొంటివిగదా! ఏమి చేయవచ్చును. 

హిడిం: ఆతొస్తూందా? సామి! (అని ముద్దుపెట్టి) నీవుబాగా అందమెరిగినవాడవు. ముందు 
నావొళ్ళు యెట్లుండెనో తెలుసునా? మంచి ఘటికత్తి రాయివలెవుండెను. కొబ్బరికాయ గూడ 
పగలకొట్టువచ్చునులే. 

విజ: (నవ్వుచు వరిహాసముగ) తల్లీ! ఇటుగదా దేహము సుకుమారముగనుండవలెను. 

హెడిం: ఇప్పడం లునో! పుూలవలె మెత్తగా అయిపోయింది. 


విజ: (అత్మ గతముగ] మంచి సుఖమునకు ముందుగా కొన్ని సమయములలో దుఃఖము 
వచ్చు రీతిని ఈ రమణీయమైన యారామమును చూచి యానందించుటకు ముందుగానే 
యాజన్మాంతర ప్రారబ్దమైన తుచ్చవ్యక్తితో శృంగారాలావములు చేయవలసి వచ్చెను. దీనిచేత 
మనకు కార్యము గావలసియున్నందున దీని ధోరణి ననుసరించియే మాట్లాడి పోయెదను. 
((పకాశిముగ) నీమగడెక్కడ నున్నాడు? 

హిడిం: నాయనా! నేను యెనిమిది మొగళ్ళను కట్టుకొంటిని. దౌర్భాగ్యవు ముండాకొడు 
కులందరూ చచ్చిపోయినారు. యిపుడు ఇంకొకళణ్లి వెతుక్కొంటున్నాను. నీవో అమ్మ వరస 
'పెట్టుకొంటివి. 


విజ: అందులకడ్డిమీ? నా స్నేహితుడొక్కడున్నాడు, వాడును నల్లగా రాతివలె చక్కగా 
నున్నాడు. వానిని నీ మగనిగా జేసికొనుము. 

హిడిం: అలాగే! వానిని వంపిస్తావా? వంపిస్తే యెట్లా పెట్టుకొందునో తెలుసునా? 
గేదెకూర, గుళల్లాంకూార, మనిషి కూర, ఈతకల్టు, యిప్కకల్టు యివంతా యిస్తాను. 

విజ: పంపెదను, వాని దశయేదశ. మంచిది తల్లి! మనకు ప్రొద్దుపోలేదా? 


య్‌ శే న 
విజ: నిన్ను ఒక్క క్షణము కూడ నెడబాయడు. 
హిడిం: నిబ్బగానా? 
విజ: జానౌను నిబ్బగానే! 
సర్యా-మంత్రి: అట్టి మహిషి గర్భవాసమున బుట్టిన కుమారుడే రాజ్యభారము వహింప 
నర్హుడు. భోగార్హము వరి[గ్రహింవబడిన రాజస్త్రిలకు బుట్టిన వారు కార్డు. 


కన్వాకుల్కం: నూరేళ్ళ నమాలోచనం.. 


ఆత్మా: వయస్సుతో నక్క లేదో? 

సర్యామంత్రి: ఎంతమాత్రమును లేదు. 

ఆత్మా: కాని, రాజుగారి యభిప్రాయముతోనక్కంరలేదు. 

సర్వా: ఆయంశములేదు మహాత్మా! రాజుగారు వెణ్టి అబ్బ గాని కిచ్చివేయవచ్చునుు గాని 
లోకు లొప్పెదరా? 

ఆత్మా: రాజు స్వతంత్రుడు, అతనికి లోకులతో నక్కఆఅఆయేమి: 

మంత్రి; అయ్యా, కొంత ఆలోచించి వలుకుటబాగు, మాతో నక్కలేని రాజుతో 
మాకక్కఅలేదని లోకులన్నచో? 

[కమలావహరణము 16 పేజీ] 
ఒక వృత్తం (రాగము, భెరవి) 


తనయునిదే వరాజయముం 
దామదినుంచి రమాకళ (తండా 
మననిడి మన్చుధుండు వారు 
మానము లీలంగం జూజఅంగొన్న మో 
హినియయి, ధాతంజూచి, నృజి 
యింవగలాండ వె యిట్టికాంతనో 
తనయ! యనన్పిరించి తన 
దక్షత నీమె నృజించె నేమొకో! 
[కమలావహరణం 78 పేజీ] 
ఈ కమలాపహరణం 10 అంకాల ప్రకరణం. కన్యాశుల్కాన్ని మనం ఈనాడు “నాటకం” 
అనుకొంటున్నాముగానీ ఆనాటివారు "వ్రహసనం' అనుకొన్నారు. ఈ గోమఠం ,శ్రీనివాసాచా 
ర్యులుగారే రచించిన “పెంకె వంతులు” (ఫార్సు) [గంథం దొరికితే, యింకా యెన్నెన్ని సంగతులు 
తెలుస్తాయో!! కమలావహరణం భాషలో, అందులోనూ పాతోచితమైన వాడుక భాషలో ఉన్న 
పదాలు అచ్చంగా మా జిల్లాకు చెందినవని గట్టిగా చెప్పడానికి నాకెంతో ఆనందంగా ఉంది. 
నేను బొబ్బిలిదగ్గర సాలూరువాణ్లి. విజయనగరంలో చదువుకొన్నాను. గురజాడ అప్పారా 
వుగారన్నా, ఆనంద గజపతి మహారాజులుంగారన్నా, విజయనగరం కవులన్నా, వండతులన్నా 
నాకు ప్రాణం లేచివస్తుంది. 'కన్యాశుల్కుంీ' అం నాకు ప్రాణం. ఈ చర్చలు (శ్రద్దగా 
చూస్తుంకే గురజాడ అప్పారావుగారికీర్తికి ఇదోకళంకమా? గోమరఠం | శ్రీనివాసాచార్యులుగారు 
అంత గొప్పవారైతే మరి వారికి న్యాయంగా రావలసిన కీర్తి రాకపోవడం అన్యాయమే అనీ 
అనుకున్నాను. 
గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారున్నూ, గురజాడ అప్పారావుగారున్నూ 
బాల్యమిత్రులు. పైగా వాడుక భాషావాదంలో పనిచేసినవారు. ఐతే, తమకు బాల్యమిత్రుడై, 
తమ వాదానికిససిగా, పైపెచ్చు గొవ్పగా, నాటకాన్ని రచించారే అప్పారావుగారు. మరి 
యింత (ప్రాధాన్యం ఉన్న కన్యాశుల్కాన్ని గురించి గిడుగు రామమూర్తి. పంతులుగారు ఏమీ 
వ్రాయలేదెమీ” (పస్తావించలేదేమీ? “కన్యాశుల్మం౦” తమ వాదానికి అనుకూలం కాదని 
రామమూర్తి పంతులుగారు వ్రాయలేదా? లేక వేరే యేదైనా కారణం ఉంటుందా? అన్న 
సందెహమూ కరిగింది. ఇన్ని సంగతులూ ఆలోచించుకొంటూ నిజం తెలుసుకొందామని 
శ్రీ వావిళ్ల వెంకళేశ్వర శాస్త్రులు" గారిని 6-4-55 తేదీన కలుసుకొన్నాను. “ఏమిటీ 
కన్యాశుల్మంపై రేగుతూన్న గారివాన?” అని శ్రీ శాస్త్రులు గారిని అడిగాను. దాని పై 
వారు చిరునవ్వు నవ్వుతూ “ఏం కావాలి మీకు” అన్నారు. తరువాత వారికీ, నాకూ జరిగిన 
సంభాషణ యూ (క్రింద జరిగినది జరిగినట్టు పొందువరుస్తున్నాను. 


కన్వాళుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


నేను: కన్యాశుల్కం గురజాడవారి రచనకాదా? 

శ్వా స్త్రులుగారు: తెలుగులో కాదు. 

నేను: ఏమాత్రమూ కాదు? 

శాాస్త్రులుగారు: ఏమాత్రమూ కాదు. అప్పారావు ఏదో గీసినాడు. అది చెప్పుకోదగ్గంత 
కాదు. 

నేను: అయితే (శీ/నివాసాచార్యులు గారిదే అనువాదమా? 

శా స్త్రులుగారు: నిస్సందేహంగా, ముమ్మాటికీ - 

నేను: వెలా శఊజిఅదో? 

శా స్త్రులుగారు: కీనుకి సీనూ తెరిగించారు గోమరం శ్రీనివాసాచార్యులు. 

నేను: అతనికి తెలుగు రాదంటున్నారే, 

శాస్త్రులుగారు: మంచిదే. ఆమాట వచ్చి అబద్దం - మోసం. 

నేను: మీరెలా నిర్తయిస్తారూ? 

శాస్త: (నవ్వుతో) కమలావహరణం, పెంకివంతులూ అనే వుస్తకాలు రెండూ సంకల్పమూ, 
రచనా  _శ్రీనివాసాచార్జువే. అవి వ్రాసే సమయానికి ముసలాడయి పోయాడు. చేతులు 


వణుకుతూ ఉండేవి. చేదం  వెంకటాచలయ్య వ్రాయసకాడుగా అతనికి సాయం చేశాడు. 
నేను బాగా యెటుగుదును. ఈ విషయం నా కళ్ళముందు జరిగింందయ్యాా! 


నేను: గోమరం వారిది విజయనగరమే జన్మస్థలనూ? 


శాస్త్రులుగారు: గోమఠం (శ్రీనివాసాచార్యులు పూర్వులు మధురాంతకంలో ఉండేవారు. 
ఇతడు పుట్టకముందే వీళ్ళ వాళ్ళు విజయనగరం వెళ్లి “రామ తీరాలు" అనే (గ్రామంలో 
ఉండేవారు. శ్రీనివాసాచార్యులు మొట్టమొదట చీపురుపల్లి తాలూకా రామచంద్రపురం 
మిడిల్‌ తలు లో 'హెడ్మాస్టరుగా ఉండేవాడు. 

నేను: అయితే విజయనగరం ఎలా వచ్చాడు? 


శాస్త్రులుగారు: అదే చెప్తున్నాను వినండి. ,శ్రీనివాసాచార్జుకి పుట్టుకతోనే నాటక హృదయం 
వచ్చింది. ఏ నాటకమైనా మంచి డైరెక్షనతో ఆడించేవాడు. ఒకనాడు చీవురుపల్లిలో ఒక 
నాటకం వేయించాడు. ఆనాడు మీ ఆనంద గజపతి మహారాజావారు అది చూడడం 
తటుస్టించింది. చాలా మెచ్చుకొని తరువాత కొన్నాళ్ళల్లో విజయనగరం మాష్ట్రరుగా అపాయింట్‌ 
చేశారు. అప్పూడు అతని జీతం అరవై రూపాయలు. మీ రాజు గారికి నాటకాలంటు పిచ్చి. 
ఈ విధంగా ,డ్రీనివాసాచార్జుకీ, మీ రాజావారికీ, గురజాడ అప్పారావుకూ కత్తు కలిసింది. 
తరువాత కొన్నాళ్ళకు అప్పారావు ఇంగ్రీషులో కన్యాశుల్కం వ్రాశాడు. నాటకానుభవం, పాత్రల 
తత్వం, భాషా వాల్లభ్యం కల శ్రీనివాసాచార్యులు మహారాజావారి కోరికచేత తెలుగులోకి 
(వాశాడు. అది అచ్చుకాకముందే చాలాసార్హు నాటకాలు ఆడారు. అందులో కట్టా పాపయ్య 
శాస్రులుగారూ, శీనివాసాచార్జు ముఖ్యమైన పాత్రలు వేసేవారు. 

నేను: అద్భుతమయిన సమాచారం యేమైనా చెప్తారా? 

శాస్రులుగారు: తిన్నగా వ్రాత ప్రతి తెచ్చి నాకు ఇచ్చినవాడు గోమఠం (శ్రీనివాసాచార్యులు. 
అప్పారావు అపుడపుడు వచ్చి చూసిపోతూ ఉండేవాడు. అచ్చు అయే కాలానికి గోమఠం 
ఆచార్యులు కూడా ముసలాడు అయిపోయాడు. (ప్రాపులు దిద్దడానికి వస్తానని చెప్పేనాడె 
కాని కొన్నాళ్లు రాలేక పోయేవాడు. అప్పుడు నేనే దిద్దేవాణ్ణి నాతో కూడా చూసేవాడు 
వేదం వెంకటాచలయ్య. 

నేను: అయితే ఆ రికార్డు అంతా మీ దగ్గర ఉండాలి కదా! 

శాస్త్ర: నేను ఈ పరిస్టితిలో ఉన్నాను. దానిలో కొంత భాగం ఒక వ్యక్తి నన్ను మోసంచేసి 
తీసుకుపోయాడు. కొంత నా దగ్గరే పాతకాగితాల్లో ఉండాలి. అట్టాగే కొండుభట్టీయానికి 


కన్వాళుల్క అ యూ లేళ్ళ నమాలోచనం.. 


కావలెది కూడా ఉంది. అదంతా తీయడానికే 1914 నుండి ఉన్న త్రిరింగ వతికలను 
తీయిస్తున్నాను. [అని ఆ లిస్టు చూపారు.] 

నేను: కొండుభట్టేయం కూడా _శ్రీనివాస్తాచార్లు గారిదేనా? 

శాస్త్రి: జాను. ఏవో కొన్ని గీశాడు అప్పారావు. దాన్ని పూర్తిగా సంస్కరించి వేసి 
రూపుదిద్దినవాడు గోమఠం ఆచార్జ్లు. ఆంగ్లములో మాత్రం అప్పారావే దానికిన్నీ కర్త....తెలుగులో 
అప్పారావు ఏదీ ఇంవుగా రాయ లేడయ్యా! (నవ్వు) నాకు తెలియదూ? 

నేను: మరి ముత్యాల సరాలను గూర్చి మీరు ఒక మారేదో నాతో చెప్పారని జ్ఞాపకం, 

శాస్త్ర: జాను. విజయనగరములో తీరుబడిగా ఉన్న రోజుల ఏవో బరికేవాడు అప్పారావు 
తెలుగులో. అలాగే లవణరాజు కలా, ముత్యాలసరాలున్నూ, వాటికి రూపం ఇచ్చిన వాడు 
విజయనగరం అస్టానకవి ముడుంబై నరసింహాచార్యులు గారు. ఆయన పరు వినేవుంటారు 
ఈ; 

నేను: విన్నాను. చివరకు తేలేదేమంకే కన్యాశుల్కం అంగ్ల రచయిత గురజాడ 
అప్పారావుగారు. అనువాదకుడు గోమఠం శ్రీనివాసాచార్యులు గారున్నూ-అంతే అంటారా? 

శాస్త్రి సఅదేహ మేమిటి? 

నేను: అయితే అప్పారావుగారు యీ విషయం గురించి గోమఠంవారిని పేర్కొన్నారు 
కొరేమి? 

శాస్త్రి: ఏదో ఒక సందర్భ ౦లో వ్రాశాడు. అది యెందులో ఉందో జ్ఞాపకం లేదు. 
చెప్పాడు. చెప్పకపోలేదు. సావకాశంగా దీనికి నా దగ్గర వనికి వచ్చే రికార్డు యేమున్నా తీస్తాను. 

నేను: దీనికి తీర్పు చెప్పే విధంగా యీ భారం మీ మీద వడుతుందనుకొంటాను. 

శాస్త్రి: (నవ్వుతూ) పడనీండి. ఏం భయం? తెలిసింది రాయడానికి? వ్రాస్తాను. 

తరువాత సెలవు తీసుకొని యింటికి బయలుదేరాను. వారికీ, నాకూ జరిగిన సంభాషణ 
జరిగింది జరిగినట్టుగా వ్రాశాను. “భావం అప్పారావుది. భాష శీ/నివాసాచార్యులుగారిది! 
అన్న వాక్యం కూడా (శ్రీ వావిళ్ల వెంకటశ్వర శా,స్త్రులుగారిదే. 

ఇక; 

శ్రీ అవసరాల సూర్యారావుగారు, - 

“యిది సాధారణ విషయం మాత్రం కాదు. ఇది ఆధునిక సాహిత్యంలో అత్యంత 
ప్రధానమైన సమస్య.” “దీనిని ఎవరు రచించిరో వారికి మాత్రమే ఆంధ్ర సాహిత్యమున 
వ్యావహారిక భాషకొక వైశిష్ట్రమును చేకూర్చిన ఫరితము దక్కుతుంది.” అని అన్నది 


ఈ సంగతులు దాదాపు 45 సంవత్సరాలకు పైవి. ఎంతెంత వరిశోధనో చెయ్యవలసి 
వుంటుంది నిజాన్ని వెల్లడించడానికి. 

ఇంతలో (శ్రీ, అవసరాల సూర్యారావుగారు 5-4-55 తేదీ ఆంధ్రపత్రికలో (వ్రాసిన ఈ 
వాక్యములు గుర్తుకు వచ్చాయి. ఆ వాక్యములు:- 

తీ, (శీ/నివాసాచార్యులుగారు తెనుగున కన్యాశుల్కమును తర్పుమా చేయగా దానిని 
తమ స్వతంత్ర రచనగా (ప్రకటించుకొనడములో (శ్రీ అప్పారావుగారి కెంత కళంకమో, అట్టు 
వ్రచురించుకోనిచ్చిన ,శ్రీనివాసాచార్యులుగారికీ అంతే కళంకము. కానీ, ఆ అప్పారావుగారికిన్నీ, 
ఈ శినివాసాచార్యులు గారికిన్నీ గల స్నేహమూ, పరస్పర గౌరవభావము కళంకరహెతమైనది. 
వారి స్నేహము ఎంత గౌరవముగ, ఎంత ఉదాత్తముగ సాగినదో తెలిసినవారెన్వరూ ఇట్టి 
కళంకమును వారిరువురికీ అంటకట్ట సాహసింపరు.” 

అవసరాల సూర్యారావుగారు (బాసిన పై వాక్యాలు గొప్పవి. అందుకే సత్యాన్వేషణ 
బుద్దితో వరిశోధించడం అవసరం. నిజం వెల్లడించడం అత్యవసరం. 


{ 38 హం కన్యాశుల్బం: నూ లేళ్ళ నమాలోచనం... 


మదో సంగతి: 
గురజాడ అప్పారావుగారిని గురించే- 


“గుత్తునా యని జాతిముత్యాల్‌ 
గుచ్చినా౭డే మేలి నరముల 
ఇత్తునా యని తెలుంగుందృల్టికి 
ఇచ్చినాడే ఖకితో!!....” 


ఈ ముత్యాలసరం కృష్ణవక్షంలోనిది. కృష్ణపక్షం (శ్రీ, దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి రచన. 
కనుక సహజంగా పై అప్పారావుగారి ద కావ్యమూ, కృష్ణుశ్నా స్త్రీ గారి రచనే ఆని 
(ప్రజలు అనుకొంటూన్నారు. కాని, నిజానికి పై ముత్యాలసరం రచించింది (శ్రీ, దేవులపల్లి 
కృష్ణశాస్త్రి గారు కాదు. రచించినవారు శ్రీ, "చింతా దీక్రితులుగారు. పై ముత్యాల నల 
పొరంభింపబడ్డ “మహాకవి” అన్న కావ్యం న ముత్యాల సరాలు గలది. అందులో మొదటిది, 
పేర్కొన్నదీ అచ్చంగా చింతా దీక్రితులుగారి రచన. మిగతా ముత్యాల సరాల విషయంలో భాష 
దేవులపల్లి కృష్ణ్మశా,స్రై/గారిది, భావాలు ఉభయులవిన్నీ. అనగా కృష్ణశాస్త్రిగారివీ దీక్రితులుగారివీ. 
ఇలాంటప్పుడు మనం, సహజంగా ఆ కావ్యం ఉభయకర్తృకంగా (పకటింపబడాలని అనుకొంటాము 
కదా! 

ఐతే, అవసరాల సూర్యారావుగారు అన్నట్లుగా చూస్తే పై కావ్యం కృష్ణశా(స్త్రిగారిదిగా 
పకటన కావడంవల్ల దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి కెంతకళంకమో చింతా దీక్రితులుగారికీ అంతే 
కళంకం అనుకోడం సబబా? కాదు. ఇందులో కళంకాల ప్రమేయం లేదు. 

గురజాడ అప్పారావుగారికీ, గోమఠం శ్రీనివాసాచార్యులుగారికీ స్నేహం. అలాగే దేవులపల్లి 
కృష్ణశాస్త్రి గారికీ, చింతా డీక్రితులుగారికిన్నీ స్నేహం. స్నేహబలం వల్ల ఉభయులూ ఒకరి కొకరు 
“చేదోడు, వాదోడు” అయి ఉంటారు. ఈ సంగతి కన్యాశుల్క_ రచనలాగా నలభై అయిదు 


సంవత్సరాల నాటిది కాదు. దాదాపు ఇరవై అయిదూ ముప్పై సంవత్సరాలనాటిది కదా. 
యా 
కనుక, 


ఈ సంఘటనను బట్టి చూచి అనుకుంటున్నాను. “కన్యాశుల్కం విషయంలోనూ ఇట్లాగే 
జరిగి ఉందేమో. 


(10-4-'55 ఆం(ధవ,తొక) 


కన్వాశుల్క ౨: నూ లేళ్ళు నమాలోచనం.. 


కన్యాశుల్కం రః 
Ee Jeon వావిళ్తవారి ప్రచారం 


ఆర్యా, “కన్యాశుల్కం రచన ఎవరిది?” ఈమీమాంస ప్రారంభమై నురో రెండ్నాళ్ళకు 
నెల అవుతుంది. ఈ నాటకం అచ్చయి రెండేండ్లకు అరవై యేంజ్లవుతుంది. గురజాడ 
అప్పారావుగారు కాలధర్మంచెంది నాలుగు దశాబ్దాలైెంది. ఇంతకాలం (బ్రహ్మశ్రీ, వావిళ్ల 
వెంక కేశ్వరశా,స్ర్ర/గారు సజీవులుగానే వున్నారు. కన్యాశుల్కొన్నీ, అప్పారావుగారి మరి కొన్ని 
రచనలను అచ్చువేయించారు. అప్పారావుగారితో వీరికి బాగా దోస్తీ వుండేది. శాస్త్రిగారికి 
దోస్తులు చాలామంది వున్నారు. వారిలో గోమఠం ,శ్రీనివాసాచార్యులుగారు ఒకరు. గురజాడ, 
గోమఠం ఆప్తమిత్రులు అవునో కాదో తెలియదు. ఉభయులూ చాలా దగ్గిర స్నేహితులు మాత్రం 
అవును. వీరికి నేస్తం కరిపినవారు ఆనంద గజపతి. అప్పారావుగారు దివంగతులైన తర్వాత 
శ్రీనివాసాచార్యులుగారు ఏడెనిమిది. సంవత్సరాలు జీవించినట్లు కన్పిస్తుంది. ఆనందగజవతి 
స్వర్గస్తులు కాగానే గురజాడాగోమఠం స్నేహం చెడినట్టు కొన్ని దాఖలాలున్నాయి. అయినా 
ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నట్టు కన్పించదు. 

గోమఠంవారు గురజాడవార్ని గురించి “మైవ్యామ్‌ అండ్‌ లెర్నెడ్‌ ఫ్రండ్‌” అని వ్రాసినారు. 
కాని గురజాడవారు పారిశ్చంద్ర నాటకానికి మూడున్నర పేజీలు పరిచయవాక్యాలు వ్రాసినా 
గోమఠంవార్ని గురించి ఒక్కమాట చెప్పలేదు. వారి పేరునే ఉచ్చరించలేదు. గురజాడవారి 
కన్యాశుల్కం, గోమరఠంవారి హరిశ్చంద్ర (ఇంగ్లీషు) రెండూ ఒకే సంవత్సరంలో అచ్చయినవి. 

ఇప్పుడు వావిళ్ల వేంకళేశ్యర శాస్త్రిగారు వీరిద్దరికీ తారు వూయడానికి ప్రయత్నిస్తున్నారు! 
గోమఠం శ్రీనివాసాచార్యులుగారు గురజాడ అప్పారావు' అని మారు పేరు పెట్టుకొని 
కన్యాశుల్కం, కొండుభట్టేయం, బిల్లణకీయం, నీలగిరి పాటలు వగైరా (వాసినారని వావిళ్లవారు 
వాదిస్తున్నారు. వీరి వాదానికి ఇంతవరకు ఆధారం వారి నోటిమాళు. గురజాడ అప్పారావుగారు 
తెనుంగులో ఒక్క వాక్యం వ్రాయలేడట! వ్రాయలేదట! ఏదో గీశేశాడట! మంచిది. మరి 
నీలగిరి పాటలను గురజాడ అప్పారావుగారే వ్రాసినారని, వావిళ్ళవారు అచ్చొత్తిన  వతిలోని 
పండితరాజ సంవాదం కూడా అప్పారావుగారు వ్రాసినదేనని (శ్రీ) నిడదవోలు వెంకటావుగారు 
వ్రాసిరే! ఆ మాటలనూ శ్రీ, వావిళ్లవారే అచ్చు వేసిరటనే! అప్పారావుగారు తెనుగులో ఏమీ 
(వ్రాయలేడని యిప్పుడు చెప్పున్న వేంకళేశ్వ్యరశాస్త్రిగారు “అబద్దాల పుట్ట'కు (ప్రకాశకులుగా 
ఉండడానికి ఎలా అంగీకరించినారో! వేంకటావుగారి వరిచయ వాక్యాల్లో ఇంత లేసి అబద్దం 
వుంటే అడుగున చిన్న నోట్‌ అయినా పారేయలేదేం వేంకకుశ్వరశా, స్త్రి గారు? 


కన్యాశుల్క_ంలోని తెలుగు అప్పొారావుగారిది కాదని తమవద్ద ఎన్నో ఆధారాలున్నవంటారు. 
వాటిని ఇంత నరకూ బయటపెట్టలేదు. నోటి మాటగా అవుపించిన వారందరితో 
మాత్రం “ఎబ్బే! అప్పారావు కేంవచ్చయ్యా, ఏమో ఇంగ్రీషులో మిణికితే మా గోమఠం 
శ్రీనివాసాచార్యులు తెనుగులో (వ్రాసిపె్ట్టేవాడు గాదుటయ్యా! ఆధారాలు వెతికిస్తున్నాను. 
ఆగండి, ఆటంబాంబు వేస్తా” అంటున్నారు. ఈ విధంగా ఎంతో మందితో చెపారు. 
వేంకటేశ్వర శాస్త్రిగారు తమ వద్దవున్న సాక్ష్యాన్ని బయటపెట్టుక యిలా ప్రచారం చేయడానికి 
కారణం ఏమైవుండునో వూహింపలేకుండా ఉన్నాను. 


( తపతప కన్వాకుల్క ల: నూరేళ్ళ నమాలోచనం... 


“ఇదిగో నయ్యా దాఖలాపుతాలు. చూచుకోండి” అని ఆ పత్రాలను ఎందుకు విమర్శకుల 
మొహాన పారేయరో తెలీదు. శాస్త్రిగారు నాకు తెలిసి ఈ (ప్రచారాన్ని వదేండ్లుగా చేస్తున్నారు. 
ఒక్కరికి కూడా “సాక్ష్యం చూపినట్టు లేదు. ఇక ముందైనా “దాఖలా వత్రాలుూ” చూపుతారనే 
నమ్మకం కలగడంలేదు. “ఏవో వెతికిస్తున్నాను. మంచం పట్టి లేవలేని స్థితిలో వున్నాను. 
పొతకవిలె తీయిస్తున్నాను. పాత వత్రికలను పరిశోధిస్తున్నాను అని ఎప్పుడైతే అన్నారో 
అవ పడే శాస్త్రిగారి (పచారంలో యదార్ధం ఏమైనా వుందా అన్న అనుమానం కలుగుతున్నది. 
“వెతికించాను. అది ఎక్కడో వుండాలి. మావాళ్లు సరిగ్గా చూడలేదు. నేనే చూడ్దామను 
కుంటున్నాను. లేవలేని స్థితిలో వున్నాను. సాక్ష్యాలు వున్నాయి. లేకపోవడమే. సమయానికి 
దొరకలేదు. నే చెప్తున్నాగా. అప్పారావుకు అంగ్రభాషా పాండిత్యం వుంది. తెనుగులో అక్షరం 
'పెట్టలేడు” అనేవారు. ఆఖరికి సమాధానం చెప్పరనే ఊహ కూడా కలుగుతున్నది. 

బహుశా ఆంధ్రవత్రికా సంపాదకులు ఈ ప్రచారం అంతరార్హ, నిజానిజాలు తెలుసుకోవాలనే 
ఈ చర్చకు అవకాశం ఇచ్చినట్టు కనిపిస్తున్నది. మహాకవిపై జరుగుతున్న ఈ రహస్య (ప్రచారాన్ని, 
“అసత్య” (ప్రచారాన్ని - వేంకటేశ్వర శాస్త్రిగారు సహేతుకంగా, ఆధారాలతో నిరూపణ 

సేవరకూ అది అసత్య (ప్రచారమే - బట్టబయలు చేయడానికి నిశ్చయించుకున్న సంపాదకులు 
అభినందనీయులు. మొదట ఈ మీమాంస ప్రారంభమైనప్పుడు ఆంధ్రవత్రికవారు ఈ (ప్రచారాని 
కింత [ప్రాముఖ్యం ఎందుకు ఇచ్చారా అనుకొన్నాను. ఈ మీమాంస జరగడమే మంచిదయింది. 
మహాకవికి జరుగుతున్న మహాపచారాన్ని నిరసించి వారి క్షీర్తిప్రతివృలను నిలవడాని కిదే ఉత్తమ 
మార్గం. వేంకళుశ్వర శాస్త్రిగారు సామాన్యులుగాదు. ఎందరి (గంధాలో అచ్చువేశారు. ఎన్ని 
గంధాలో అచ్చు వేశారు. పండితులను ఎందరినో స్వయంగా ఎరిగినవారు. వారు ఈ విధంగా 
అప్పారావుగారిని గురించి ప్రచారం చేస్తే, వారితర్వాత కూడా ఈ (ప్రచారం నిలిచిపోతుంది. 
అప్పడు దీన్ని ఖండించడానికి, ఇందులో ఎంత నిజం, ఎంత అబద్దం అని నిరూపించడానికి 
ఏమాత్రం అవకాశం వుండదు. వారుండగానే ఈ వ్యవహారం పరిష్కారం కావాలి. వారు 
నిరూపణ చేయకలిగేవరకూ కన్యాశుల్కం ఏమి, బిల్లణీయం ఏమి, నీలగిరి పాటలేమి, అన్నీ 
అప్పారావుగారు స్వయంగా వ్రాసినవనే చెప్పాలి. ఆ విషయంలో అనుమానం లేదు. 
కాకపోతే (శ్రీనివాసాచారి గారు వ్రాసినారని ప్రచారంలో వున్న (ప్రహసనాలు, నాటకాలు 
కూడా అప్పారావుగారే వ్రాసివుండవచ్చును. అందుకే బహుశా వావిళ్లవారు పండితరాజ సంవాదాన్ని 
మరికొన్ని పద్యాలను, పాటలను (శ్రీనివాస ముద్రతో సహా) అప్పారావుగారే వ్రాసినట్టు నిడుదవోలు 
వేంకటావుగారు వ్రాయగా, ఆ వాక్యాలను యధాతధంగా నీలగిరి పాటలతో అచ్చువేసినారు. 
శీనివాసాచారిగారు ఘటికుడే, విద్వాంసుడే, (ప్రతిభావంతుడే, సమర్హుడే. వారు 1899లో 
“సూర్యాలోకం” అనే పత్రికకు, సంపాదకుడుగా వున్నారు. ఈ పత్రికకు వేదం వెంకటాచలయ్యగారు 
పబ్లిషరుగా వుండే వారు. ఇది ప్రతి ఆదివారమూ వెలువడుతూ వుండేది. ఈ పత్రిక 
సంపాదకీయ వ్యాసాన్ని చూస్తే గోమఠం శ్రీనివాసా చార్యులు గారు తెనుగులో చక్కగా 
వాయగలవారే అని స్పష్టమౌతుంది. అంతమాత్రానే గురజాడ వారి రచన లన్నింట్నీ గోమఠంవారే 
(వాసినారని నిరూపించడం కష్టం. గోమఠంవారి రచనా సామర్ధ్యాన్ని అంగీకరింపక తప్పదు. 
కాబట్టి వెంకళేశ్యర శాస్త్రిగారు ఇలాగే నోటిమాటగా వారిదగ్గరా, వీరి దగ్గరా “అప్పారావుకు 
ఏమీ రాదయ్యా తెనుగులో వ్రాయలేడు” అని అంటూ కాలయాపన చేయక తమవద్దవున్న 
పతాలను బయట పెట్టాలి. లేదూ, “ఏదో నేను అలా అనుకున్నాను. ఆధారాలు దొరకలేదు. 
అన్నీ అప్పారావే వ్రాశాడు. పొరపాభుంది” అని నిజం తెలువుతూ ఒక (ప్రకటననైనా చేయాలి. 
పొదమాటున కూర్చొని ఒక మహాకవి పై ఈ విధమైన (ప్రచారం చేయడం  వావిళ్ళవారి 
వంట వయోవృద్దులకు భాషబూభినూనులకు తగనివని. 

ఈ రహస్య ప్రచారాన్ని బట్టబయలు చేస్తున్నందుకు ఆంధ్ర పత్రిక వార్ని మరొకసారి 

అభినందిస్తున్నాను. (11-4-'5ర5 ఆం(ధవతిక్స) 


తన్వాళశుల్క ౦: నూరేళ్ళ సమౌలో చనం... 41 ౧0 


నిజము దాగదు 


శ గురజాడ వెంకట శ్యామలరావు 


ఆర్యా, మీ పత్రికయందు కన్యాశుల్క నాటకము రచించినది యెవరు? (శ్రీ) గురజాడ 
అప్పారావుగారా? కాదా? అను మీమాంస బయలుదేరి చర్చింపబడుచున్నది. శ్ర అప్పారావుగారు 
నాకు స్నేహితులు. కేవలము మా _ పెత్తండ్రిగారి కుమారులు. అందుచేత, యిందునుగురించి 
జరుగుచున్న వాద ప్రతివాదములందు నేను పాలొనుట కంటు యథార్హము తెలిసిన పెద్దల 
వలననే యిది నిర్రిష్టమగుట యెంతయు సమంజసమని తలతును. కాని వక సంగతి మూత్రము 
సూచించ సాహసింతును. గనుక యిది మీ పత్రికయందు (ప్రచురించ కోరుచున్నాను. 

శ్రీ) అప్పారావుగారి విద్యాప్రవృత్తి బుద్ది వ్‌ వము, (వజ్జ, (ప్రతిభ, శీలము, సత్యసంధత, 
దేశభక్తి, దేశసేవ మున్నగు వానినిబట్టి చూస్తే యిందలి యదార్హము గోచరము కాగలదు. 

అప్పారావు గారంతటి గౌరవనీయులు, యితరులు వ్రాసిన [గ్రంధమును తాము రచించినటుల 
పీఠిక (వాసుకొని తన ప్రభువగు (శ్రీ), ఆనంద గజపతి కంకితము చేయుట అన్నది జరుగునా? 
అంతటీ సంకుచిత హృదయుడును, స్వ్యార్హపరుడునా? అన్న విషయము ముందు చర్చనీయము - 

మరియు ఆయన రచనలు రసవంతముళె వివిధ భావములతోను వివిధ పోకడలతోను 
ఒప్పూచుండును. అందుకు తగిన _ వదలాలిత్యము భాషా ప్రయోగములును జేయుచుందురు. 
ఇయ్యది లోకవిదితము. 

గామ్యభాష వ్యవహారిక భాషగా నుండిన, జనబాహుళ్యమున కెక్కువ అందుబాటులో 
నుండుకే గాక యెక్కువ సులభ గ్రాహ్యముగాను, ఆకర్షణీయముగను వువయోగకరముగను 
వుండునను తాత్సర్యముతో తామును తమ మిత్రులైన (శ్రీ, గిడుగు రామ్మూర్తి పంతులుగారున్నూ 
అందును గురించి మిగుల పొటువడిరి. తదనుగుణ్యముగా తానిట్టి రచనలు చేయుట జరిగినది. 

సహజోచ్చారణ సహజయాసలతో గూడిన గ్రామ్య తెలుగు సంభాషణలు గల యీ 
కన్యాశుల్కు నాటకమును ఆంగ్లమునగాని మరి యే యితర భాషయందుగాని వ్రాయుట 
కలవిగాదు. యేదోవిధమున వ్రాసినను యింత  రసవుష్టిగ నుండనేరదు - నప్పదు - 

అట్టితరి (శ్రీ, అప్పారావుగారు దీనిని తొలుత నాంగ్రమున వాయుబుద్దియో! వకవేళ 
సూచికగా (వ్రాసికొనినను నద్దానిని దెనిగింవ తనకు సమర్హతయుండియు అరనదేశమున నివసించు 
తమ మిత్రులైన (శ్రీ గోముఠం ,శ్రీనివాసాచార్యులుగార్మి యిచ్చుకటేమో! ఆయన దీనినంత 
రసపుష్టిగ సమర్షించి వ్రాయుటమో!, వావిళ్ల  వెంకలశ్వర శాస్త్రుర్లుగారు వూవులుదిదైై 
అచ్చువేయించుకు మో!, "ఇదంతయు నెరిగి యుండియు, యిదంతయు "ననవసరముగా తలచి (శ్‌, 
అప్పారావుగారు తన పీఠిక యందీ సంగతి యేమియు యెత్తి కొనక నదితామే రచించినటుల 
(వాసుకొని ప్రచురించుకుమో! వూహింపనలవి గాకున్నది. 

పోనీ, యిందులకు నిదర్శనవూర్వకములైన ఆధారము లెవ్వియు యింతవరకు బయటికిరా లేదు. 


ఆ ఆంగ్ల చిత్తు (వ్రాతప్రతి అయినను కనబడదు. నిజమిన్నాళ్లు దాగియుండుటరుదు. మబ్బులో 
(పొద్దువలె యెంతకాలమో దాగనేరదు. నిలకడమీదనైనను నిది నిర్దారణ యగుగాక! 


(22-4-55 ఆం(ధవ్యతిక్తు 


«x 3 


తలా న నూరేళ్ళ నమాలోచనం... 


“కనా శుల్కం” రచన వంక 


“క న్యాశుల్భ ము” రచన (శ్రీ, గురజాడ అప్పారావుగారిదా లేక శీనివాసాచార్యులవారిదా? 
అనే విషయమును గురించి ఆంధ్రపత్రికలో, సుదీరమయిన చర్చలు జరుగుచున్నవి. ఇంత 
వరకు ఆ (గ్రంథము అప్పారావుగారు (వ్రాసినదికాదు అని నిక్కముగా నమ్మినవారుగాని, మనల 
నమ్మించినవారుగాని యేర్పడలేదు. ఈ వివాదము ప్రతిపాదించిన జయంతి కువూరస్వామిగారు 
గూడ ఈ [కొత్త సమస్యను దృఢవరిచినారని చెప్పజాలము. కన్యాశుల్స [గంథమునందలి 
కావ్యవస్తువునందును, తత్‌ గ్రంథకర్తయగు గురజాడ మహాకవి యందును, సాహిత్య ప్రియుల 
దృష్టిని కేంద్రికరింపజేయుట యొక్కటియే ఈ వివాదముయొక్క (ప్రయోజనముగా గన్సడుచున్నది. 
దీర్దాలోచనజేయగా అట్టి ప్రయోజనమే అమూల్యమగు సాహిత్య సంపత్తు అని తేలుచున్నది. 


నేను గురజాడవారి అంతరంగిక శిష్యకోటిలో జేరినవాడను. వారితో అనుదిన సంభాషణము, 
సంసర్లము, సదోషి, సంవాదము, చిరకాలము అనుభవించినవాడను. వారి సామీప్య సన్ని వేశములు 
గోల్పోయి దూరదేశ వాసుడనైన తరువాత గూడ, వారితో సాహిత్య విషయక ఉత్తర 
ప్రత్యుత్తరముల జరిపి యుండినవాడను. కన్యాశుల్కుము ద్వితీయ ముద్రణమునందు వారు 
గోరిన ప్రకారము వారి [గ్రంథమును విమర్శించి కొన్ని కథాభాగములను మార్చుజేసి 
వారిచేతనే తిరుగవాయించి యుండినవాడను. ప్రథమ ముద్రణ [గ్రంథరచన Pernt స్యయముగ 
ఎరిగియుండలేదు. గాని ద్వితీయ ముద్రణకు వారి స్వహస్తముతో వ్రాసిన వ్రాతలను కొన్నింటిని నేను 
స్యయముగ జూచియున్నాను, వారు సంస్కతమునందును, ఇంగ్రీషునందును, తెలుగునందును 
చక్కని (ప్రజ్ఞ గలవారని నేను _ జెప్పగలను. వారిని, తెలుగు వాడుకభాషలో ఉత్తమ కావ్యరచనలు 
సొగించనలెనను యొక పెద్ద వ్యామోహము ఆవరించియుండెను. వారి ఉద్యమమును 
హర్ధించినవారును ప్రోత్సహించిన వారును బహాకొద్దిమంది యుండిరి. వారి కార్యక్రమమును 
నిరసించినవారును హెళన జేసిన వారును విశేష సంఖ్య గలవారై యుండిరి. ఇట్టి పరిస్తితులలో 
శ్రీ) గురజాడ అప్పారావు పంతులవారు, కన్యాశుల్కమనే (గంథమున వాడబడియుండు తెలుగు 
వాడుకభాషలో వారు (గ్రంథమును వ్రాయుటకు సమర్థులు గానందున, | శ్రీనివాసాచార్యుణను 
అరవపండితునిచేత తాను ఇంగ్రీషున వ్రాసిన నాటక [గ్రంథమునకు తెలుగు అనువాదము 
(వాయించియుండిరను వాదము హాస్యాస్పదమని నిరసంచుచున్నాను. 


శ్రీ పంతులవారు సంఘ సంస్కరణయే వారి జీవితాదర్శముగ జేసికొన్నవారుగారు. 
సంఘ సంస్కారము నిమిత్తము కన్యాశుల్కుమను నాటకమును వ్రాసినవారుకారు. సాహిత్య 
కళాభ్యర్చృనమే వారి జీవితాదర్శనము. తెలుగు వాడుక భాషను సాహిత్య కళాభ్యర్చనకు 
దోహదముగా నొనర్చి, అంధ భాషారచన సంస్కారమే వారి  జీవితాదర్శముగ వారు 
జేసికాని యుండిరి. శ్రీ గురజాడవారి వ్యక్తి సిద్దాన్తములను బొత్తుగ గ్రహించక, గుల్హమునకు 
ముందు బండిని పెట్టి నడువ నెంచినవారు, అప్పారావుపంతులు ఇంగ్రీషున నాటకము వ్రాసి 
(ద్రవిడపండితుని చేత వాడుకభాషలో దాని అనువాదము జేయించిరని చెప్పగలరుగాని సామాన్య 
సంస్కృతి గల  ఆంధ్రుడెవ్వడును అట్ట సిద్దాంతము (పతిపాదింపజాలడు. 


శ్రీ అప్పారావువంతులుగారు నాకు 1909 నుండి 1914 వరకు వ్రాసిన ఉత్తరములలో 
ఇప్పుడు వారిమీద మోపబడుచుండు నిందారోపణలకు సరియైన సమాధానము అనేకచోట్ల 
గనుబడుచున్నది. శ్రీ అవసరాల సూర్యారావుగారు ఆ వుత్తరములకు తెలుగు అనువాదము, 


కన్వాళుల్క ౦: నూరేళ్ళ నమాలోచనం.. 


ఆంధ్రపత్రికలో యిచ్చి ఉన్నారు గాని, ఉన్నది ఉన్నట్టు ఇంగ్రీములోనే కొన్ని భాగములు 
వివరించిన యెక్కువ లాభకరమగునని తోచినందున అట్టు చేయుచున్నాను. 

1) “I suppose you have received a copy of my “Songs of Blue Hills”. If 30, receive 
it also along with my play, so that Phillistines may not say this man has written 
in spoken dialect, because he cannot wield the literary dialect” నెను (బాసిన 
నీలగిరి పాటలు అనే పుస్తకము కాపీని నీకొకటి పంపియున్నాను. నీకు చేరివుండును. అట్టు 
ఆ పుస్తకము నీకు చేరి వుండినట్టయితే ఇప్పుడు నీవు 'కన్యాశుల్క' నాటకమునకు విమర్శ 
వ్రాస్తున్నావు గదా, దానితోపాటు నీలగిరి పాటలకు గూడ, నీవు విమర్శ (వ్రాయవలెను. 
ఇట్లు నేను నిన్ను ఎందుకు కోరుచున్నానం శే, ప్రాచీన సంస్థల నిర్వహణ ధురంధరులమని 
విజ్ణవీగే వండితమ్మన్యులు కొందరు “ఈ అప్పారావుగారు (గ్రాంధిక భాషలో చక్కని 
కావ్యము వ్రాయుటకు కావలసిన (ప్రజ్ఞ లేనందున, సామాన్య జనులవాడుక భాషలో 
వ్రాస్తున్నాడు” అని చులకనగ మాట్టూడుచున్నారు. అట్టివారికి సరియైన సమాధానం నీ 
విమర్శలో వ్రాయగలవు అని ఆశించుచున్నాను. 
పైన వ్రాసిన ఇంగ్లీషు వాక్యములకు తెలుగు అనువాదము వ్రాయుట యెంత కష్టమో-అందలి 

భావము సంపూర్ణముగ తెలుపుటకు యెంత వృధావాగ్య్యయము జేసి వ్రాయవలసి వచ్చినదో 
చదువరులే [గ్రహించుకోవచ్చును. అప్పారావుగారు స్వయంగా 1909 సంవత్సరములో కన్యాశుల్క_ము 
వాడుక భాషలో నేనే వ్రాసినాను అని ఉద్దోషించి చెప్పుచుండగా 1955 సంవత్సరములో 
కన్యాశుల్కుము తెలుగున (వ్రాసినవారు అరవ పండితులని వాదించువారి సంగతి మనము 
ఏమని చెప్పగలము. అప్పట్లో పండితులు, అప్పారావుపంతులుకు గ్రాంధికభాష జాలని 
ఆశ్రేపించియుండిరిగాని సామాన్యవాడుక భాషలో వ్రాయజాలరని యెొవ్వరును అని యుండలేదు. 
ఇది యొక్కటియే ఈ పత్రికలో జరుగుచుండు వివాదమునకు స్వస్తి జెప్పగలిగియున్నది. 

2) Mr. Y. Narayanamurti Pantulu says that my Book is a wonderful work of 
art. Modesty apart, I think I have made it a great work. The test is, I am 
myself fascinated with it. యనమండ్ర నారాయణమూర్తి వంతులు నా (గంధము 
అనగా కన్యాశుల్కము ఒక అద్భు తమయిన కావ్యకళారచన అని నాకు వ్రాసినారు. 
స్వచిషయము చెప్పుకొనుటకు కొంచెము భిడియంగా వుంటుందిగాని కన్యాశుల్క మును 

ను సుప్రసిద్ద గంధముగ జేసినాను అని నా అభిప్రాయము. “నా కావ్యమును జూచి నేనే 

ముగ్దుడనౌతున్నాను” అని 1909లో అప్పారావుగారు నాకు వ్రాసినారు. ఈ మాటలు 

తాము ప్రాసిన ఇంగ్రీషునాటకమునకు అన్వయించునా, లేక (శ్రీనివాసాచారి వ్రాసిన 

సుప్రసద్ద తెలుగు కన్యాశుల్క్మమునకు జెందవలసిన స్తుతిని అప్పారావుగారు అక్రమంగా 

స్వీకరిస్తున్నారా? ఆలోచించదగియున్నది. 

అప్పారావు వంతులుగారు జీవించియుండిన కాలములో తెలుగురచన వారిది కాదు అని 
యెవ్వరును అనియుండలేదు. అందుకు అనుకూలముగగాని ప్రతికూలముగగాని వారు వ్రాయవలసిన 
అవసరం అప్పట్లో కల్షివుండవలెను. అట్టి వాదముగాని దానికి సమాధానము గాని అప్పారావుగారి 
సమకాలికులమగు నెనుగాని నా మిత్రులుగాని వినియైనయుండలేదు. అందువల్ల (ప్రస్తుతము 
నిలువలోనుండు అప్పారాయలబవారి లేఖలు చదివినయడల కన్యాశుల్కముయొక్క కర్తృత్వ; 
భోక్తృత్వాలు సంపూర్ణముగా అప్పారావుగారే వశపరుచుకొనియుండిరని విశదమగుచున్నది. 
విశాలాంధ్ర ప్రచురణలవారు నా వద్దవున్న లేఖలన్నింటిని తెప్పించుకొని ఇంగ్రీషులోని మూలమును, 

అవసరాల సూర్యారావుగారి తెలుగు అనువాదమును శీఘ్రములో ముద్రింపనున్నారు. ఆ 

(ప్రచురణానంతరము ప్రస్తుత సమస్య అందరకు విశదము కాగలదు. 


(22-4-55 ఆం(ధవ(తిక్తు 


కన్యాళుల్హం: నూరేళ్ళ నమాలోచనం... 


గురజాడ రచనే కన్యాశుల్కం 


శ్ర ఎది. జగన్నాథరావు 


ఆర్యా, శళార్చి. 26 పత్రికలో 'ఆరుద, శ్రీ వీరభద్రరావుగారు పై విషయాన్ని 

పురస్కరించుకొని వ్రాసిన వ్యాసోలు చూసేను. చి! ఆరుద్ర గురజాడవారి డైరీలోని పుటలు 

ఏ Pr శ్‌ 

చాలవరకు త్రిప్పి నా బాధ్యత కొంత వరకు తగ్గించేడు. శ్రీ వీరభ[దరావుగారు కన్యాశుల్కం 

పుస్తకముల (ప్రచురణలను గురించి వ్రాస్తూ Pref2౭లోని విషయాలను సహేతుకంగా చర్చిస్తూ, 
తెలుగు నాటకరచన గురజాడ వారిదేగాని మరొకరిది కాదని నిర్ణయించేరు. 


శ్రీ నిడదవోలు వెంకట్రావుగారు ఇంగ్లీషుభాషలో గురజాడవారు కన్యాశుల్కం నాటకం 
రచించినట్టు (శ్రీ) గోమఠం శ్రీనివాసాచార్యులుగారు తెలుగుభాషలోకి అనువదించినట్టూ 
(వ్రాస్తున్నారు. మొదట ప్రకటతమైన గ్రంధానికి, రెండవసారి ముద్రితమైన ప్రతికి ఏవిధమైన 
సంబంధం లేదంటున్నారు. అలాంటి భేదమేమి కనబడదు. మొదటికూర్పు ప్రతిలో “IClOothed 
the play in the spoken dialect” అని -- రెండవకూర్పు ప్రతిలో “I wrote it to advance the 
cause of social reform and to combat a popular prejudice that the Telugu language 
was unsuited to the stage” అని Prefaceలో (వాయబడి వుండడంచేత అప్పారావుగా రే 
వ్యవహారికభాషలో యీనాటకాన్ని వాసినట్టు స్పష్టంగా కనబడుతూ వుంకే అనువాదం 
మరొకరి కంటగట్టుడం అంత సమంజసంగా తోచదు. వారు అబద్దం వ్రాసుకొనివుంటారనుకోవడం 
మొదలే అసందర్భ మేమో అనిపిస్తుంది. (శ్రీ) ఆచార్యులవారు తెనిగించి ఉన్నట్టయితే ఆ 
విషయం అప్పారావుగారు విస్మరించివుండరు. అధవా అలాచేసినా తానేవ్రాసేనని (వ్రాసుకోక 
పోయివుండును. పైహంశం గురజాడ వారి డైరీలోని హంశాలతో పాటు Direct evidence. 

ఇహ  Circumstancial evidence గురించి ఆలోచిద్దాం. రచనల్లో అనువాద రచనలు 
రసవత్తరంగా ఉండడం కష్టం. అలాకాక కన్యాశుల్కం చాలరసవత్తరంగా ఉన్నది. ఇటీవల శ్రీ) 
విజయరామ గజపతి (ఆనందగజవతి తరువాత) మహోరాజులుంగారు ఒక నాటక సమాజాన్ని 
నెలకొల్పి సభ్యులచేత నాటకాలు వేయిస్తూ వుండేవారు. ఆ సమాజంవారు ఇంగ్లీషు 
తెలుగునాటకాలు (శ్రీవారి యెదుట (ప్రదర్శిస్తూ వుండేవారు. అప్పట్లో కన్యాశుల్కం నాటకం 
తెలుగులో అనేకసార్లు ఆ సమాజంవారు ఆడేరు. తెలుగు నాటకమే అనేకసార్హు వ్రదర్శించినట్టు 
స్వర్గీయ (శ్రీ) మండపాక కొండలరావుగారు, స్వర్గీయ బుర్రా సత్యనారాయణగారు (కరటక 
శాస్ర్తి) చెపుతూ వుండేవారు. (శ్రీ), రామాయణం సర్వేశ్వరశాస్త్రిగారు (వ్రస్తుతం అనకాపల్లిలో 
ఉన్నారు) కూడా అలాగే చెప్పారు. పై ముగ్గురు ఆ సమాజసభ్యులు. అప్పారావుగారిచే 
రచింపబడ్డ ఇంగ్రీషు కన్యాశుల్కం వారు యెవ డూ (ప్రదర్శించలేదు. ఇతర ఇంగ్లీషు నాటకాలు 
వారు (ప్రదర్శిస్తూ ఉండేవారట. ఇంగ్లీషులో ల బ్రాయబడిఉంకు (శ్రీ), గజవతి 
మహారాజులుంగారు సమాజంచేత ఆడించివుండేవారే. 

శ్రీ, వెంకట్రావుగారు వ్రాసినట్టు ఇంగ్లీషులో కన్యాశుల్కం గురజాడవారిచేత వ్రాయబడి (శ్రీ, 
ఆచార్యుల వారిచేత అనువదింవబడివుంటు, ఆ యింగ్లీషు రచన యెంచేత ప్రచురణ కాలేదో? 
ఆ విషయం సహేతుకంగా తెలియజేస్తూ అట్టిదానిని యిప్పుడైన (ప్రచురించే బాధ్యత (శ్రీ, 
వేంకళశుశ్వ్యర శాస్త్రిగారి యందు ఉంటుంది. అయితే యింత చక్కగా అనువదించగలిగిన సదరు 
ఆచార్యులవారి న త రచన లేమైనా ఉన్నాయా? ఉంటు యూ రసం ఆ పుస్తకాల్లో నీరసం 
కాకుండా ఉందా? అనే విషయాలు కూడా నిర్చుష్టపరచవలసి ఉంటుంది. ఇంతెగాకుండా 


కన్వాళుల్బం నూరేళ్ళ సమాలో చనం... 45 ౧ 


యితర బలవత్తర _ సాక్ష్యాలేమైనా ఉంటే చూపిస్తేనే తప్ప వారివాదానికి బిగువు లేదని 
చెప్పవలసి ఉంటుంది. 

నేను 1951 సం॥లో 'తోలేటితో. కలిసివెళ్ళి (శ్రీ), వెంకట్రావుగారిని భాషాసమితి 
కార్యాలయంలో చూసెను. అంచేత వారికి ఏదైనా సంబంధం సమితితో ఉంటుందని 
బహుశా కార్యదర్శి అయివుంటారని అనుకుని ఆవిధంగా వ్రొసేను. వత్రికలో నం పేతు ఎః 
జగన్నాధరావు అని అచ్చుపొరపాటున పడింది. నాపేరు ఎన్‌.వి. జగన్నాధరావు. 


(12-4-'55 ఆం(ధవతిక్స) 


కన్వాళుల్క 0: నూరేళ్ళ నమాలోచనం... 


'ప్రాణమిత్రునికి ప్రముఖ 


ప్రకాశకులు చేసిన అపరాధం 
§ 


ఆర్యా, 
చౌర్యం శిక్రించదగ్గ నేరం. గతిలేనివాడు విధిలేక కడువుకోసం దొంగతనం చేసినా, శిక్రించక 
మానరు. |[గంథచౌర్యం చేసినవాడిని ఎవరూ క్షమించరు, క్షమ్రించకూడదు. కలకాలం నిలువదగ్గ 


కావ్యాన్ని కైంకర్యం చేసేసిన కవిని కనికరించకూడదు. తరతరాలుగా చరిత్ర చేటుల కొద్ది 
దుమ్మెత్తి వాడిమీద పోస్తుంది. 


కీర్తి జుర్రుకొందామని ఎవడేనా గ్రంథచౌర్యం చేస్తే దాన్ని క్షమించకపోయినా, అర్హం 
చేసుకోగలం. గానీ ఇద్దరు రచయితలు స్వర్గస్తులయ్యాక ఒకరి రచనలు ఇంకొకరివిగా అచ్చువేసే 
(పకాశకుల బుద్దిని అర్హం చేసుకోలేం. అటువంటి అన్యాయాన్ని, అత్యాచారాన్ని వారుకావాలని 
తెలిసి తెలిసిచేపష్తే మనం వారిని ఏమనాలి? 

వయోవృద్దులు బహుళ [గ్రంధ ప్రకాశకులు బ్రహ్మ,శ్రీ, వావిళ్ళ వెంకళేశ్వర శా,స్త్రులవారు 
గోముఠం _శ్రీనివాసాచార్యులుగారి రచనలను గురజాడ అప్పారావుగారి రచనలుగా అచ్చువేసి 
ప్రకటించారు? ఎవరి రచనలు వీవో (శ్రీ), శా,స్త్రులవారికి తెలియవనడానికి వీల్లేదుగదా! 

“సంపుటము, మహాకవి (శ్రీ), గురజాడ అప్పారావుగారి గేయములు” అనే పుస్తకాన్ని 
“చెన్నపురి వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్‌ సన్స్‌ వారు” 1950వ సంవత్సరంలో 
(ప్రకటించారు. ఇది సర్వస్వామ్య సంకలితంవట! ఈ పుస్తకంలోని అప్పారావు గారి రచనలను 
తదితర (ప్రచురణ కర్తలు కూడా అంతకుముందే (ప్రచురించారు. “*హక్కులుమూవి” అని 
శాస్త్రులవారు ఎలా అనగలరు? అప్పారావు గారి అముద్రిత రచనలు మరెవ్వరి దగ్గరా 
దొరకనివి వీటితో కలిపి (అచ్చు) కొడితే సరిపోతుందనుకొన్నారు కాబోలు. 


ఈ వుస్తకానికి సాహిత్య పరిశోధకులు విద్యారత్న నిడదవోలు వెంకటరావుగారు పీఠికవంటిది 
వ్రాశారు. అందులో ఇలా ఉంది. “4, అప్పారాయ కవి రచనములన్నియు ఆంగ్లేయ 
భాషయందనువదింవబడి పాశ్చాత్య ఖండముల ప్రచారముగావించిన, అవి నోబుల్‌ బహుమతికి 
నర్గము కావా? ఆంధ్ర దేశమున జన్మించుటవలన ఖండాంతర వ్రతివృబడయని శ్రీ అప్పారాయ 
కవి ప్రతిభను లోకమునకు (శ్రుతి పరచి గ్రంథముల నన్నింటిని ప్రకటించిన (క్రీ) అప్పారాయ 
కవి ప్రాణమిత్రులు, (శ్రీ, వావిళ్ళ వెంక కేశ్వర శా స్త్రులవారికి ఆం(ధ్రలోక మెంతయేని కృతజ్ఞత 
చూవదగియున్నది.” 

వావిళ్ళవారికి ఎంతయేని కృతజ్ఞత చూపడానికి ముందు ఆంధ్ర దేశం విద్యారత్నగారి 
మాటలను అసలు 'ఎంతయేని” నమ్మగలిగి వుండాలి. వావిళ్ళవారు అప్పారావుగారి ప్రాణమిత్రులు. 
ఈ “ప్రాణమిత్రులో గురించి అప్పారావుగారు తమ డైరీలలో ఎక్కడా రాసుకున్నట్టు కనబడదు. 
వంగోలు సుబ్రహ్మణ్యం గారికి వ్రాసిన లేఖలో ఒక్కచోట మటుకూ “వెంక లేశ్వర శాస్త్రి, 
వెంకటరాయ శాస్త్రిగారి “ఉష” పంపేడు” అని రాశారు. ఇప్పుడు (ప్రచారంలో ఉన్న 
కన్యాశుల్కం 1909లో తొలిసారి ప్రచురణ అయినప్పుడు అప్పారావు గారు తమ ధన్యవాదాలను, 
అచ్చు వేసిన (పైస్ఫువాళ్ళకి తెరియబరిచారు గాని “అంతా నావల్లనే జరిగింది” అని ఇవాళ 


తన్వాశుల్క అ నూరేళ్ళ నమాలోచనం.. 


చెప కొనే “పాణమిత్రులు” వావిళ్ళవారి (పసక్తిగాని వారికి చెందవలసి ఉండే ధన్యవాదాలనుగాని 
చెప్పలేదేం? 

“తెలుగు దేశంలో సాధారణంగా గ్రంధకర్త తన వుస్తకాలు తనే అచ్చువేసుకోవాలి. 
అమ్ముకోవాలి. [గంధ విక్రయ వ్యాపారం లేదు” అని అప్పారావుగారు తొలిపలుకు వ్రాసిన 
కన్యాశుల్కం రెండవ కూర్పు ప్రతులు “చెన్నపురి ఎస్పెనేడ్‌ లోని వావిళ్ళ రామస్వామిశా,స్త్రులు 
అండ్‌ సను వారి డిపోలో దొరుకును” అన్న ప్రకటన తప్ప ఈ ముదణకీ వావిళ్ళ వారికీ 
మరే సంబంధం ఉన్నట్లు బహిరంగంగా దాఖలా లేదు. ఆ కూూర్సు కూడా సర్వస్వామ్య 
సంకరితమే. అయితే “గ్రంథకర్త యనుజ్ఞ లేనిదే యూ నాటకము నెవ్వరును ఆడకూడదు” 
అని వుంది. అప్పటికి హక్కులన్నీ అప్పారావుగారి వే. 

అప్పారావుగారి “ప్రాణమిత్రూ”లైన వావిళ్ళవారు అప్పారావుగారి రచనలు ఆంగ్లంలోకి 
అనువదింపబడితే “నోబుల్‌” బహుమానం వస్తుందని 1950లో “ప్రకటించారే” అప్పటికి తమ 
అన్ని రచనలూ అప్పారావుగారు ఆంగ్లంలోనే చేసేరన్న వాదం వావిళ్ళవారికి గుర్తులేదు కాబోలు. 
అప్పారావు గారే ఆంగ్లంలో రచనలు చేస్తే వాటిని మళ్ళా ఆ భాషలోకే అనువదించడం 
ఏమిటే? 

ఒకరు (ప్రచురణకర్తగా రెండవవారు సంపాదకుడుగా అచ్చుచేసిన “శ్రీ, మహాకవి (శ్రీ 
గురజాడ అప్పారావుగారి “గేయములు” అనే పుస్తకంలో 1) పండితరాజ సంవాదము, 2) 
మన విద్యలకు తెరిసియుండు సంస్థను దెలుప్పునది, 3) దీనులు కుక్రిని భరించుటకె చేయు 
కక్కుర్తి పనులు, 4) మనుష్యుని జన్మములో నుండు లోపములు అనే నాలుగు రచనలు 
గురజాడ అప్పారావుగారి రచనలు కావు. ఈ నాలిగింటిలోనూ “శ్రీనివాస” ముద్ర వుంది. 
వీటిని (శ్రీ) గోమఠం శ్రీనివాసాచార్యులుగారు వ్రాశారు. 


శీనివాసాచార్యులుగారు (వ్రాసిన కమలాపహరణం అనే నాటకంలోని పాటల్లోనూ కొన్నింటికి 
శ్రీనివాస ముద్ర ఉంది. 


ఎంతరమ సము, వ 


నంతబుతు నొామాజ్యు మెం/ 
- అనే పాట కమలాపహరణం |ప్రస్తాననలోనే ఉంది. దీని ఆఖరి చరణం ఇదీ -- 
ఎటు చూచిన నుతతానన వటుతరవాది[త రవము 

నెటు తిరిగిన ఫల వరిమళ వంచబాణ క్రీర్థనంబు 

మెటువెడలిన నుత్తృవంబు మటుమీణిన _శీనివాన 

లింవు కులుకగా మై వెలయుచు నున్నడదిదుగో ఎంత 


ఇలాగ (శ్రినివాసముద్రకు ఎన్ని ఉదాహరణలనైనా కమలాపహరణంలోంచి చూపొచ్చు. 


ఇక, వావిళ్ళవారు “సర్వస్వామ్య సంకరలితం”గా 1950లో అచ్చు వేసిన సంపుటంలోని 
శ్రీనివాస ముద్రలున్న రచనలు చూడండి. 


పండితరాజ సంవాదము 
రాగము కాంభోజ - తాళము చాపు 


పండితుదు: రాజు? 
“రాజాధిరాజు రాజచం(ద “ఎవరయ్యా, ము రెక్క_డివార 
మవోరాజు విద్యలభోజూ రిందేల వచ్చితిరి ఈ 
శ రామకృష్ణులు తమకామి వివరము చక్కగా విన్న 
తములొనగి ర్భక్షింతురుగాత, స్త వించి మాకు వినివీించులు బాగు.” 


ఉమ లలల నూరేళ్ళ నమాలోచనం... 


వండితుడు: 


“మూ తాత తిక్కన మూ మామ 


పెద్దన్న మూ యూరు మదురవాడ వి 


ఖాత వంశమున జాతుయడను 
నేను దాత్సబృందతిలకా.” 


పండితుడు: 
రంగీ త శాస్త్తంయు సొంగో 
పొంగముగ నంపాదించితిని రా 
జ్యాంగ విద్యలలో నది యొక్కటి 
గదా రాజరాజ దిభొవా.”” 
పండితుడు: 
“గ శీలో శా్హ్ర/యము నాకు 


జాక్క_గౌ వచ్చును గతుడగమన ఠూవ యొక్క 


యలు నైనం దప్బక భూత 
భవివ్యదులరసి చెన్స గలను,” 


రాలా: 


“చెట్టు చేరు జాపి వందమ్ము 
రీతినీం జెవ ౧టల్దగదునుమీ మీ 
కెట్ట విద్యలం దెంత (వవేశమో 
యెంీగింవవలెనయ్యూూ.” 


అంజూ; 


“ఉఊనుపోనివాండు నంగీతము 
విననోర్మి గలిగియుండు, నొక 
కొను చేయదది మీరందు. 
జోసిన కనరతు నివ్ఫ లము.” 


రాణా; 


“అయిపోయినదేగా భూతము 

దాని మీ రనుటచే లాభమేమి రా 
బొయ్యే యంచముల నావను(గ)ను 
శకృమా భూతేశునకైన.” 


ఇలా నడిచిన నంవాదములో చివరికి రాజుగారు వండితుడికి (బహ్మోండమైన నలవో ఇస్తాడు. 


ర9జాూః 


“అలుకవలదు నేననెద 
నుండేదాని కలికాములోను కం 
సాల వని తావి వనియు నేర్చు 
కొనిన నంవన్ను లగుదురయ్యా.” 


రాజూ 


“ఈ వుటకు నీదా ఖర్చుకు 
బేడయు నిప్పించెద మివ డే, కొని 
రేవైన మాపైన నెవ్వాడును 
మీరిక్కడ రా౭యగూడదు.” 


రాజు; 


“స్నానానకు గావంచయునిచ్చెద 
నంతోషించవయ్యా న 
న్మానము దీనికి వపొచ్చుగాను 
జేయ మాశక్యముగాదు.” 


Sy 


“బాబురె బాబుర నీపెంకిమాటలు 
బవాబాగుగనున్నవి ఈ 

చౌబూకు నీవీవుపై దగి 

లించుట చక్కని సన్మానము.” 


పండితుడు; 


“చాలు చాలు మీరు కవి 

వండితులకిచ్చు నలవో చక్క యనున్నది, పొయ్యే 
కాలమువచ్చిన కూడ మావంటి 

వారట కక్కుర్తి వని చేయరూ. * 


పండితుడు: 


“తాంబూలము పెట్ట విఠిచిన 
మేమిక రామురాము మాకు 

జాంబూనదమిచ్చు విద్యలున్నవి 
ఈజగతియు విపులంటబు.” 


పండితుడు: 


“ఇచ్చుకోవయ్య నీ గుడ్డి 

లంజలక్రీ నన్మా నము హా 

నిచ్చెద నీకు బొత్తివంచెల 

చాపిదిగో వుచ్చు కొమ్మా.” 
పండితుడు: 

“నక్రియన్నము మూం౭డు నేరుల 

బియ్యము నతివరిచేవాడను నీ 


వలె మద్యములు (తాగి వత్తలె 
యుండినోనాడను కాను కవర్‌దార్‌.” 


కన్యూాళుల్బ_ ౦; నూరేళ్ళ స మాలో చనం... 9) 


“కొండంత విద్యనిచ్చిన శీ/నివా 
నుడు గుధమేకమివడాయ భూ 
మండలమంతయు నేలు 
చ(క్రమది మెద్దియుకాదు.” 


ఇదీ పండితరాజు సంవాదము. ఇంత 'యోగ్య్య'మైనదానిని మరొకళ్ళ రచనగా ఎందుకు 
పోనివ్యాలని కాబోలు అప్పారావుగారి రచనగా నేసి మన మొహాన రాసిపాదేశారు. ఈ “మహా” 
కావ్యంలో అరసున్నలు, బండిరాలు, కచట తపలకు, గసడదవలు, యడాగమం, మొదలైన వ్యాకరణ 
సూత్రాలను మరెక్కడా ముత్యాల సరాలలో పాటించని అపా రావుగారిచే చచ్చి స్వర్గాన నున్న 
వారి చెవులు ఇక్కడనుంచే నులిమి విద్యారత్నగారు పాటింవచెయడం గమనించితరారలి, 

ఇది అప్పారావుగారు రాసుండరని ఎవరేనా చెప్తారు. గోమఠం (శ్రీ నివాసాచార్యులుగారు 
వ్రాశారని వారి కమలాపవహారణం అనే నాటకానికి పీఠిక వ్రాస్తూ సి.ఆర్‌. (శ్రీనివాసయ్యం 
గారు చెప్పనే చెప్పారు. కమలాపహరణం అనే నాటకం ఒకటుందని నాబోటివాళ్ళకి నిన్న 
నిన్నటిదాకా తెలియదు. గాని దాన్ని 1922లోనే ప్రచురించిన _ వావిళ్ళవారికి “పండిత 
రాజసంవాదం” అనేది గోమఠం వారి రచన అన్న సంగతి అందులో (వ్రాశారని తెలియదా? 
తెరిస్తే దాన్ని ఏ ఉద్దేశంతో అప్పారావుగారి రచనగా అంటగర్టేరు? 

ఇక, వావిళ్ళవారు చేసిన ఈ పుస్తకంలో 47న పేజీనుండి ర్‌4వ పేజీ దాకా ఉన్న 
మూడు పాటలలో వరుసగా (శ్రీనివాస ముద్రలున్న ఆఖరి చరణాలున్నాయి. 


కవి (శీ/నివానుడై దైవమీయిలకని 
యొందతెంచియు వాడే 
మలినమౌ ధనమె సర్హస్తగమని 
వలుతెఆంంగుల (వకటించుచుండ 1 
“ఎంత నేర్చినా ఏమి ఫలమూ” 
కడుము భునత్రా ఉమా చందాలప్ర 
కక్కుర్తివనుల్‌ జోయబూనుకొని 
అడుగక నిచ్చెడు _శీ,నివాన+ 
నీయడుగులందు శరణాగతి జోయక్‌, 2 
“పొట్టకొజఅకు కొవురుషుల నెవడు బొగుడుచు దిరిగెదను” 
శీ, మత్‌ (శీ/నివాన చిత్రంబుల 
౨ కుని దిగదొక్ళ్క_ దగిన నవ 
నామంబులుగల యం(తంబులజోయు 
సామంతుడ నేనేయని వేలే 3 


ష్‌ జన్మము మూా(తము వలదు” 


ఈ పాటలు అప్పారావుగారు రాశారట. అచ్చుబోసి విడిచేస్తే అవే చెలామణి అయిపోతాయని 
వావిళ్ళవారి విశ్వాసం కాబోలు? 


(24-4-4565 ఆం(ధవ(తిక్తు 


కన్వాళుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


| మహాకవికి “ప్రాణమిత్రుని మహాపచారం 


Ges 


అవణరాజు కల, కాసులు, కన్యకలను మెచ్చుకొన్న నోటితోనే గుక్క తిప్పుకోకుండా “పండిత 
- రాజసంవాదము అను పొటు భర్త ఎపొరియతి - నృపతి సంవాదము నుండి (గ్రహింవబడినది. 
ఇందు కవి స్వాతంత్ర్యము వెల్లడింవబడినది. “మన విద్యలకు గలిగియుండు నవస్తను తెలువునది” 
అను పాటలో మన ప్రాచ్య విద్యలపై రాజులకు గల యనాదరము (పకటితమైనది. 'దీనులు 
కుకిని భరించుటకై చేయుకక్కుర్తి పనులు) అను పాటలో నీచవు పనులు చేయువారినైన 
కడుపు కక్కుర్తిచే. నెట్టుగా మానవులు పొగడుదురో చక్కగా నిరూపితమైనది. మొత్తము 
మీద యీ పాటలన్నింటి యందు మానవ స్వభావము, సులభ (గ్రాప్యాముగ, సూక్ష్మముగ 
వర్షితమైనది” అని నిడదవోలు వెంకట రావుగారు “అప్పారావుగారి” ని మెచ్చేసుకొన్నారు. 
అసలు విద్యారత్న నిడదవోలు వెంకటరావుగారు సాహిత్యవరిశోధకులు: వీరు బాగా వరిశోధించే 
పై మాటలు వ్రాసి ఉంటారు. వీరి పరిశోధనలవల్ల అప్పారావుగారి రచనలు కాని వాటిని 
అప్పారావుగారి రచనలుగా అచ్చువేయించడంలో వావిళ్ళవారి అసలు ఉద్దేశం ఏమిటో తేలే 
ఉంటుంది. ఆ తేరిన దాన్ని వెంకటరావుగారు బయటవడేస్తే సంతోషిస్తాం. ఏమీ తేలలేదు 
అంతా మునిగిపోయింది అంటారా? రామప్పంతులు అనేటట్టు అది వేరే కథ! 

అప్పారావుగారి నాటకాలను అప్పారావుగారు రాయలేదని అభాండం వేసిన “ప్రాణమిత్రులు” 
వావిళ్ళ వారు తాము 1950లో వేసిన గేయకర్తృత్వానికి కూడా ఎగనామం పెట్టడానికి 
(ప్రయత్నిస్తున్నారా? “విజయనగరంలో తీరుబడిగా ఉన్న రోజుల్లో ఏవో బరికేవాడు అప్పారావు 
తెలుగులో. అలాగే లవణరాజుకలొ, ముత్యాలసరాలున్నూ, వాటికి రూవం ఇచ్చిన వాడు 
విజయనగరం ఆస్థానకవి ముడుంబై నరసింహాచార్యులుగారు” అని ఇవాళ “ప్రాణమిత్రులు” 
అంటున్నారు. 

ముత్యాల సరాలకి రూపకల్పన ముడుంబైవారు చేశారో లేదో గాని గోమఠంవారి నాటకంలోని 
కొన్ని పద్యాలను మట్టుకు వారు (వాసి పెట్టారు. ఈ సంగతి అచ్చులో | శ్రీనివాసాచార్యులుగారు 
చెప కొన్నారు. 

1. My only important duty is to record my most hearty and grateful thanks 
to the following gentleman...... 

2. Ubhaya vedantapravartaka Sreeman Mudumbai Narasimhacharulu garu, 
a remarkable Sanskrit and Telugu scholar and author of vizianagram 
samasthanam, for having kindly permitted me to insert, herein, two very 
fine stray verses of his, which tickled my fancy very much and appeared as 
if they had been purposely composed to suit a special interesting situation 
in this drama, and also for having composed, with the ideas supplied by 
me, four more verses, which I have embodied herein. 
గోమఠం వారు వప్పుకొన్నట్టు గురజాడ వారు కూడా ముడుంబై వారు ఏదైనా సహాయం 

చేస్తే వప్పుకొంటారు. 1950లో వావిళ్ళవారు వేసిన “మహాకవి గేయముల” లోనే “ముత్యాల 
సరముల విమర్శించిన శతావధాని గారికి అప్పారాయకవి ఒసగిన సమాధానము (ప్రచురించే రే! 
అందులో ముత్యాలసరం పుట్టుక గురించి అప్పారావుగారు |వ్రాసేరే!! అందులో “ముత్యాల 
సరాలకి రూపకల్పన చేసిన” ముడుంబైవారి ప్రసక్తి లేదేం? పోనీ వావిళ్లవారు 1928లో 


వన్వాళుల్కల. నూరేళ్ళ నమాలో చనం... ౨1 


(ప్రచురించిన “శీ, భగవత్కవి ముడుంబ నృసింహాచార్య స్వామివారి జీవితము” అనే దాంట్లో 
కూడా ఈ సంగతి లేదే! బహుశా అది 1928లో ప్రచురణ కావడం చేత కాబోలు. 1950లో 
“గేయములు” చేసినట్లు ముందు ముందు ఈ “భగవత్కవి” జీవితం వేస్తే మరో “విద్యారత్నోలు 
“ పాణమిత్రుల” (ప్రవచనాలు కలుపుతారు కాబోలు. 

ముడుంబైవారు పోనీ ముత్యాల సరాలకి రూపం ఇచ్చారూ, అప్పారావు గారు తనకి 
మార్గం చూపిన వాళ్ళకి కృతజ్ఞత చూపే పాపాన ఎప్పుడూ పోరు అనుకుందామంశే 
అదీ వీళ్లేదాయే. 1909లో  వావిళ్ళవారి డిపోలో దొరికే కన్యాశుల్కం పీఠికలోనే “The 
credit of deliberately introducing, the Vernacular into Telugu drama in keeping 
with Sanskrit tradition, belongs to my friend V. Venkataraya Sastrigaru whose 
Prataparudriyam owes not a little of its charm to dialogue in the dialects” అంటూ 
ఎవరికి ఏ ఘనత చెందాలో సరిగా తెలియబర్నారే! మరి కృతజ్ఞత చూపడం అప్పారావు గారికి 
తెరియదనడానికి వీల్లేదు. “ఆంధ్రబేశం ఎంతయేని కృతజ్ఞత చూపాలని” ఆశించి (వాయించుకొనే 
“ప్రాణమిత్రుల”కే కృతజ్ఞతల (ప్రకటన విషయం తెలియాలి. విద్యారత్నాలే వ్రాయాలి. 

అయితే ఒకందుకు మట్టుకొ అప్పారావుగారి “పాణమిత్రుల” కు మనం కృతజ్ఞత చూపాలి. 
అప్పారావుగారు విజయనగరంలో వ్రాసిన గేయాలు మాత్రమే ఎవరో సాయం చేసినవన్నారు. 
నీలగిరి పాటలైనా ఇప్పటిదాకా అప్పారావుగారు రాయనట్లు ఎక్కడా అనలేదు. “మధురవాణిని 
చిత్రగుప్తుడి దగ్గరకి పంపించి కరటక శ్నొస్త్రుల్లు పాపాలు చెరిపించుకోలేనట్టు” “మరో గొప్పవాడు 
నీలగిరిలో కూడా అప్పారావుగారి తెలుగు రచనలు రాసిపెర్టేరని “ప్రాణమిత్రులు” వాదించలేరు 
కాబోలు. 

అప్పారావుగారి తెలుగు రచనలు అప్పారావుగారు చేయలేదని వావిళ్ళవారు బహుశా 
వాదించడంలోని అంతరార్హం “వాదవ్రహసనమ్‌” అనే దాన్ని 1952లో అచ్చు వేయడంలోని 
ఉద్దేశం లాంటిది కావచ్చా? లేకపోతే యీ వాదం ఎందుకు లేవదీశారు? 

1952లో ప్రచురించిన “వాద(ప్రహసనమ్‌” అనే పుస్తకంలో “ప్రకాశిక విజ్ఞప్తి" ఇలా ఉంది. 

“ఈ [గ్రంథము దీర్హకాలముగ అరుదైయుండగా (శ్రీ, వేదము వేంకటరాయుడుగారు తాము 
రచించిన వేంకటరాయ శాస్త్రిగారి జీవితము కీ॥శే॥ (శ్రీ) వేదము వేంకటరాయ శాస్త్రిగారే 
ఈ |గంథమునకు కర్తలని వ్రాసియుండిరి. లోకుల కామాటలలోని నిజము బయల్పణచుటకై 
దీనినివ్పుడు (ప్రచురించితిని. ఆస్తిక మహాశయులెల్లరు దీనింజదివి తృప్తిచెంది ధర్మాసక్తులగుదురుగాక 
యని కోరుచున్నాను. 


ఇట్లు 
వావిళ్ల వేంకలేశ్వ్యరులు. 
తండియార్చేటు, చెన్నవట్నము 1952. 


ఈ “వాదప్రహసనమ్‌ో అనే గ్రంధంకూడా సర్వస్వామ్య సంకఠితమే! రేవు అప్పారావుగారి 
రచనలుగా (ప్రచారంలో ఉన్న వాటిని కూడా *లోకులకా మాటలలోని నిజము బయల్పఆఅచుటు కై” 
సర్వస్వామ్య సంకలితంగా అచ్చువేయడానికా అప్పారావు తెలుగులో ఏదీ [వ్రాయలేదన్న వాదాన్ని 
లేవదీశారు? అప్పారావుగారి “ప్రాణమిత్రులు అపచారం, అన్యాయం, అత్యాచారం చేయలేదని 
బుజువుచేసుకోవాలి. లేదా ఆంధ్రమహాజనుల క్షమార్పణలు కోరుకోవాలి. లేకపోతే అప్పారావుగారి 
ప్రతిభకి కళంకం అటుంచి “ప్రాణమిత్రుల” నిజొయితీకే అంటు “కశ్మలం” గిరీశం చెప్పినట్లు 
“పియర్సు సబ్బురాసి కడిగినా” పోదు. 

ఇందులో దాఖలాలుగా ఉదాహరించడానికి ఉపయోగవడిన పుస్తకాలను నాకూ, నా 
స్నేహితులకు ఇచ్చిన (శ్రీ) వావిళ్ల వేంకశళేశ్వరశాస్త్రిగారికి నేను ఇందుమూలంగా ఎంతయేని 
కృతజ్ఞత  తెలియబర్చుకొంటున్నాను. (26-4-55 ఆం(ధవ్య(తిక్సు 


త్‌ లా కుల్చం: నూరేళ్ళ నమాలోచనం... 


కములాపహరణం, పెంకిపంతులు 
ఫార్వు (వాసింది అప్పారావుగా రే 


“కన్యాశుల్కం” రచన ఎవరిది అంటూ వీళ్ళంతా అక్కడా అక్కడా వుండి వాదోవవాదాలు 
ఆడుకునే బదులు అందులో నిజానిజాలు తెలుసుకోదల్బుకున్నవారు ఈ వూరు వచ్చి 
వుండవలసింది. అప్పుడు యిప్యుడూ కూడా (బతికి వున్నవాళ్ళం యింకా వున్నాం కాని 
అంతమందిమి చచ్చిపోలేదు. ఈ విషయంలో నిజమైన అనుమానం ఎవరికేనా వుండి 
యింతదాకా రావడానికి డబ్బులేకపోతే నాకు రాస్తే నేను డబ్బు పంపిస్తాను.” 


ఈ పై మాటలు శీ, అనాసవరపు గోపాలరావు వంతులుగారివి. 11వ తేదీ ఉదయం 
వార్ని కల్పుకుని (ప్రస్తుతం జరుగుతున్న వాదోపవాదాలు వారికి చదివి వినిపించిన మీదట 
వారన్న మాటలవి. (శ్రీ) గోపాలరావుగారు న్యాయవాదులు. మంచి గాయకుడు నటుడు 
కూడాను. ఎనభై ఏండ్డు దాటినవాడు. (శ్రీ) ఆనందగజపతి మహారాజులుంగారిని (శ్రీ, గురజాడ 
వేంకట అప్పారావుగారిని (శ్రీ, గోమరఠం శ్రీనివాస ఆచార్యులుగారిని (శ్రీ), ముడుంబై 
నరసింవోచార్యులగారిని బాగా తెలిసిన వ్యక్తి. (శ్రీ, ఆనంద గజవతి మహారాజు వీరిని ఎన్నోసార్లు 


నాటకాల్లో పాత్ర నిర్వహించవలసిందని కోరుతూ వుండేవారు. 


“కన్యాశుల్కం రచన గురించి యీనాడు అనువూనం రావడం నాకు ఆశ్చర్యాన్ని 
కలిగిస్తున్నది. (శ్రీ గోమరఠం శ్రీనివాసాచార్యులను జిసివి. అనే వారు. అతడు ఎర్రగా 
పొట్టిగా బట్టతలా అతను వుండేవాడు. అతడి పాండిత్యమంతా ఇంగ్లీషు అరవములోనే కాని 
తెలుగులో కాదు. తెలుగులో అతడికి వచ్చింది ఏమీ లేదు. వావిళ్ళ వారి దెగ్గిరవున్న 
సాక్ష్యాలేమిటో బయటపెడితే నేను చెబతాను.” 


“కమలాపహరణం” పెంకిపంతులు రచన కూడా (శ్రీ) గురుజాడ వేంకట అప్పారావుదే. 
ఆనాడు ఈ  గ్రామ్యభాషలో రాయడానికి అందరూ జంకేవారు. అందుచేత ఈ భాషలో 
ఎంతమంది రాస్తూవుంకేు అంత సుళువుగా ప్రచారంలోకి వస్తుందని (శ్రీ, అప్పారావుగారే 
“కమలావహరణము” రాసి జి.సి.వి. పేర అచ్చువేయించారు. “పెంకిపంతులులో కొన్ని భావాలు 
మాత్రం జిసి.వి. వి కాని రచన అంతా అప్పారావు గారిదే. ఇది నిస్సందేహం. కన్యాశుల్కం 
రచన అంత సుళువుగా జరగలేదు. కన్యాశుల్కంలో పాత్రలు కేవలం కల్పితాలు కూడా కావు. 
శ్రీ అప్పారావు ఆ పాత్రల్లో జీవించాడు. అందుకే అవి అంత సజీవంగా వున్నాయి. ఏ ఏ 
వ్యక్తులు ఏ టై పాత్రకి కారణమో కూడా యిక్కడికి ఎవరేనా వస్తే తెలుస్తుంది. 


“శీ, అప్పారావుగారికి ఒక అలవాటు వుండేది. వారు ఎప్పుడు రాసింది అప్పుడు 
ఎవరికేనా చదివి వినిపించేవారు. అలా విన్నవాళ్ళలో (శ్రీమాన్‌ చక్రవర్తుల తాతాచారిగారు, (శ్రీ, 
దూర్వాసుల శ్రీరామశాస్త్రిగారు, ty దూర్వాసుల దక్రిణామూర్తిగారు యింకా కొంతమందిమి 
యింకా వున్నాము. దూర్వాసుల సహోదరులు యిద్దరూ విశాఖపట్నంలో పేరు గడించుకున్న 
న్యాయవాదులు. అందులోను (శ్రీ శ్రీరామశాస్త్రిగారు కొన్ని భుటిల్సు వుచ్చుకుని వబ్లిక్‌ 
(పాసిక్యూటరుగా కూడా రు. “వీరి తండి ఆనందగజపతి ఆస్తానంలో వైణికులుగా 


వన్వాళుల్క ©: నూరేళ్ళ సమాలోచనలు 


వుంటూ వుండేవాడు. ఈ సోదరులు కూడా కన్యాశుల్కం భాష (శ్రీ), అప్పారావుగారిదేనని 
సపమాణంగా రుజువు చేయగలరు. 


అంతేకాని “కన్యాశుల్కం” రచన శ్రీనివాసాచార్యులు, “కాందడు భొట్తీయం” ముడుంబైవారు 
చేయలేదు. 

“శ్రీ వావిళ్లవారు అప్పారావుగారిని ఉద్దేశిస్తూ “ఎదో గీకేవాడు” “బరికేవాడు” అనడం 
చాలా శోచనీయంగా వుంది. మహాకవిగా యుగకర్తగా యీనాడు గౌరవింపబడుతున్న వార్ని 
అంత చులకనగా మాట్లాడడం ,శ్రీవావిళ్లవారి స్థాయికి తగినది కాదు. ఇన్నాళ్ళుగా పత్రికల్లో 
సారస్వత సమావేశాల్లో రేడియో (ప్రసంగాల్లో శ్రీ అప్పారావుగార్ని అందరూ కన్యాశుల్క 
కర్తగా (ప్రశంసిస్తూ వుంకే (శ్రీ) వావిళ్ళవారు ఖండించకుండా ఎందుకు వూరుకున్నారో? (శ్రీ 
వావిళ్లవారి వద్ద అప్పారావుగారి చేవ్రాలు వున్న సాక్ష్యం ఏమైనా వుందా? 

“కన్యాశుల్కం” (శ్రీ) ఆనంద గజపతి మహారాజులుంగారికి అంకితం యిచ్చిన నాట దర్బారు 
విశేషాలు యింకా కళ్లలో మెదలుతూనే వున్నాయి. ఆ దర్చ్పారులో జి.సి.వి. కూడా వున్నారు. 
జిసి.వి. కి యిక్కడి నానుడితో ఉచ్చారణే చేతకాదు. 

“దర్బారు. ఘట్టం చిరంజీవి క్రొవ్విడి రామం బి.యె.ది.యల్‌.యల్‌ .టి. (ప్రస్తుతం 
పార్వతీపురంలో అధ్యావక వృత్తిలో వున్నవారు భారతిలో చాలా చక్కగా చిత్రించారు. 
ఇంకొక్క విషయం: 

“శీ, అప్పారావుగారు కన్యాశుల్కం చంకలో పెట్టుకుని కాకినాడ సారస్వత సభకి 1894లో 
వెళ్ళేరు. అప్పుడది వక (ప్రహాసనంగా భావింవబడుతూ వుండడం నిజమే. అందులోనైనా ఈ 
భాష వాడేందుకు అందరికి జంకే. ఆ సభలో (శ్రీ) అప్పారావు గారికి కాస్త అండగా 
శ్రీ గిడుగురామమూర్తి వంతులుగారు ఒకరు. ఈ విషయం కూడా పాత “భారతి” 
పుత్రికలు తిరగవేస్తే తెలుస్తుంది. ఆ సారస్వత సభలో చర్చలు ఎక్కడైనా దొరికితే వాటిలో 
శ్రీ అప్పారావు గారు కన్యాశుల్కంలో భాగాలు చదివి వినిపించి ఆ ఆ ప్రయోగాలను 
సమర్హించడము తెలుస్తుంది. 

చెన్నపట్నం లజ్‌ చర్చిరోడ్డులో వుండే (శ్రీ గోమఠం (శ్రీనివాసాచార్యులు కన్యాశుల్కాన్ని 
తెలుగు చేస్తే (పూపులు దిద్దడానికి అయిదువందల మైళ్ల దూరాన్నించి (శీ, అప్పారావు 
వెళ్ళవలసిన అగత్యం ఎందుకొచ్చేదో? (ఆ) ఒక్కదాన్ని బ్టే ఆ భాషమీద (శ్రీ, అప్పారావుకి 
వుండే మమకారం ఆ రచనమీద [శ్రద్ద తెలుస్తూ వుంది కదా. 

“ఈ “అనుమానం యిప్పుడే రావడం మేలయింది. Shakespeare రచనమీద యిలాంటి 
అనుమానమే వచ్చింది. కాని ఆ అనుమానం వచ్చిన నాటికి Shakespeare సమకాలికులు 
బ్రతికిలేరు. అప్పారావుగారి విషయంలో యింకా చాలా మంది వున్నారు.” 

“కమలాపహరణం, పెంకిపంతులు కూడా అప్పారావుగారి చేవ్రాతనే వుండాలి. వాటిని 
తుదిసారిగా తన పేరను అచ్చువేయించుకుంటున్నప్పుడు (శ్రీ శ్రీనివాసాచార్యులు (శ్రీ 
వేంకటాచలయ్యగారిచేత అక్కడక్కడ  ఎత్తము(?) పొల్లులు కొమ్ములు మార్పించి వుండొచ్చు” 


(16-4-'55 ఆం(ధవ్య(తిక్సు 


{ కన్యా శుల్చు 0: నూరేళ్ళ సమాలోచనం... 


న్న హని ia Sw నలం WSL Ge ల్‌ POET ERA PE స్‌ EE బల సం క - = rom గా మురారి లు నుం ామునునననమనననన మునక సున. మ కు 
1 
రు వతు త రె డ్ర్‌ క్రి కవే అ) రవ కానే ఇ = ఆ జ జ 
(| pea ర ra brag అ శ MEE $ ard ral 
| 


Ty గురజాడ రామదాను 


ఆర్యా, 


వావిళ్ల వెంకటుశ్వర్హు శాస్త్రుల్తుగారు. బహుదొడ్లవారు, పరోపకార బుద్దికలవారు, వారు 
యితరులకు అవకొరము తలచినా అది వుపకారముగా పరిణమిస్తుంది. వెనకటికి మా నాయనగా 
రయిన గురజాడ అప్పారావు పంతులుగారు వ్యాసాలలో వ్రాసినట్టు (శ్రీ) రావమచంద్రమూర్తివారి 
బాణాలు శత్రువును కొట్టి తిరిగి వచ్చి అమ్ముల ఫొదిలో దూరేవట. కాని శొస్త్తుల్లు 
వారు బాణం తెరచాటునుండి విసిరేసరికి శత్రువుని ముట్టలేదు సరేకదా యెదురు తిరిగింది. 
(ప్రయోగము కన్న ఉపసంహారమే కష్టముగా వుంది. మానవుడు చేసే ప్రతి పనికి యేదో 
ఒక ఫలితం వుంటుంది. మా నాయనగారు న్వర్గస్తులై సుమారు నాలుగు దశాబ్దాలయింది. 
ఆయన గతించిన పాతిక సంవత్సరములకు కాని ఆంధ్రలోకము వారి (ప్రతిభను గుర్తించక 
పోయింది. ఈ నాటికి వారి ఖ్యాతి ఆంధ్రదేశమందంతటా వ్యాపించింది. ఆంధ్రదేశమేకాదు 
భరత ఖండమంతటాను. అప్పారాయ కవిగారిఖ్యాతి మిన్ను ముట్టుతూన్న సమయములో 
శ్రీ  శాషస్త్రులువారు వారిని గురించి యూ అపవాదు ప్రచురించుటచేత ఆంధ్రదేశములో 
మూలమూలల నున్న వారందరూ నెలరోజులాయి జరుపుతున్న చర్చలు చదివి యీ కవి 
ఎవరు అని వింత కలిగి మా నాయనగారి రచనలు చదివి ఆనందించుతున్నారు. శా ములు 
గారికి “కన్యాశుల్కం” గురించి నిజము తెరియకకాదు యౌ అపనాదు (పచురింపించారు. 
ఇందువల్ల వాది మి(తత్రులు అప్పారాయ కవిగాది కీర్తి ఇంకా మిక్కుటము కాగలందులకు, ఈ; 
మూలముగా వారు మా నాయనగారికి చేసిన సేవకు వారిని అభినందిస్తున్నాను. 


శ్రీ శాషస్త్రులుగారి విషయమై మరి రెండు, ముక్కలు చెప్పవలసి వుంది. 1949-50 
సంవత్సరములలో వారికి మా నాయనగారి యందుండుకున్న గౌరవము చేత వారు మా 
నాయనగారి రచనలు అచ్చువేతుమనిన్నీ అందుకు నా అనుమతి యిమ్మని నన్ను కోరిరి. 
అందుకు నేను సమ్మతించితిని. 1950 సంవత్సరములో రెండు సంపుటములలో మా 
నాయనగారి “కొండుభట్టీయము” చిన్న కథలు, ఖండకావ్యములు “నీలగిరిపాటలు” మొదలయినవి 
(పచురించిరి. వీటిని మెచ్చుతూ నిడదవోలు వెంక(ట్రావుగారు ఉపోద్దాతము వ్రాసిరి. మిగిలిన 
రచనలు వారు ప్రచురించలేదు. మరికొద్దికాలముకు మా నాయనగారి ముదిత అముద్రిత 
అసంపూర్తములయిన యావత్తు రచనలు (శ్రీ విశాలాంధ్ర ప్రచురణాలయం వారికి నేనిచ్చి 
వారిచేత (ప్రచురింపించుతున్నా. ఇందుకు కాబోలు శ్నాస్త్రుల్లు వారికి ఈర్ష్య కలిగింది. 
మహాకవి అప్పారావుగారు వారి “దేశభక్తి” అనే  గేయములో “ఓర్వలేమి పిశాచి దేశం 
మూలుగులు పీల్చేసెనోయి” అన్నారు. The devil of envy has suck the marrow of the 
nation. యామిజాల వారికి శాస్త్రులు వారికి జరిగిన సంభాషణ వద్మనాభస్వామివారు 
జరిగింది జరిగినట్టు (వాశారు. ఆ సంభాషణలో శాషస్త్రుల్దుగారు “అప్పారావు ఏవోగీశాడు” 
అన్నారట. మహనీయులు గీసినగీతలే మహామంత్రాలయి నేడు వెలుగుచున్నాయి. ఈ గీక్టుకద 
శాస్తుల్దువారు ఆశపడి అచ్చువేశారు. శ్నాస్త్రులుగారికి, అయింది కాదండము, కానిది అవునండము 
అలవాటు కాదనోలు, మా నాయనగారు 1912 సంవత్సరమున “వీలగిరి పాటులు” Song of the 
blue hills రచియించి (శ్రీ రీవా మహారాణీ వారికి అంకితమిచ్చి ఆ పాటలు వావిళ్ళవారి 


కన్వాళుల్క ౨: నూ లేళ్ళ నసమాలోచనం..ఆ 


ముద్రాలయములో అచ్చువేయించిరి. ఈ పాటలకు స్వరము, English translation కూడా 
అచ్చువేయించిరి. 1950 సంవత్సరములో శొస్త్రుల్లగారు యీ పాటలను తిరిగి అచ్చు వేస్తూ 
మూ నాయనగారు రాయనివి మరి నాలుగు పాటలు (1) “పండితరాజణ సంవాదము.’ (2) 
'మన విద్యలకు గలిగి యుండు నవస్థ్రను దెల్పునది.! (3) 'దీనులు కుక్షిని భరించుటకై 
చేయుకక్కుర్తి వనులు' (4) “మనుష్యుని జన్మలో నుండు లోపములు” కలిపి యివి కూడా 
వారి రచనలని అచ్చువేశారు, 

శ్రీ నిడదవోలు వెంకట్రావుగారు 1950 సంవత్సరమున వావిళ్లవారు. అచ్చువేసిన 
మానాయనగారి రచనలు రెండు సంవుటాలకు ఉపోద్దాతం వ్రాసినారు. అందులో ఈ క్రింది 
వ్రాతలు వున్నవి. “ఇప్పటి యువన్యాసకులవలె గాక (శ్రీ అప్పారావు ఆంగ్ల భాషయందు 
అభిమాన శ్యాస్త్రమునందు ఆంధ్ర సంస్కృతములయందు నాటీతేరిన వాడగుటచేత తాను 
పట్టపరీక్షయే నిచ్చినను, పట్టుపరీక్షా విద్యార్దుల కాతడు ప్రతిభాసంపత్తితో పాఠములు జెప్పెడివాడు.” 
“ఆధునాతన నాం|ధవాజ్మయమున అమరకవి యని యశస్సు నార్దించినారు” “ఆంగ్రభాషా 
తత్వమును కూలంకషముగ నవలోకించి అందలి లోతుపాతుల నరసి ఆ సారస్వత ముద్రను 
తెలుగువారికి విప్పిచూపిన వాడప్పరాయకవి.” “వ్యావవోరిక భాషా వాదమునకు..... కవితా 
సృష్టి మూలమున శ్రీ, అప్పారావు స్టిరవ్యవస్ట కల్పించినాడు.” “ఈ, అప్పారాయకవి 
సంగీత, చిత్రలేఖనము, చారిత్రకపరిశోధన, మొదలగు లలితకళ లన్నింటియందు ప్రవీణుడు.” 
ఇంకను ఇటువంటివెన్నో రచనలు వ్రాసి యీనాడు వెంకళేశ్వర్దుగారు ప్రాయమన్నట్టు రాస్తే 
వెంకటావుగారి శీలమునకే భంగము కలుగునేమో. శాస్తుర్హుగారు అవునంటే, అవునని, 
కొదంకే కాదని, అవును కాదుకూడా అనుటవల్ల (శ్రీ శాస్తుర్హు వారెక్కిన పడవలో 
వెంకటావుగారు కూడా యెక్కారు అనుకోవాలి. 

యామిజాలవారు రాసిన వ్యాసమువల్ల మరికొన్ని యంశములు వెలుగులోనికి వచ్చాయి. 
కాని పద్మనాభస్వామివారు గిడుగు సీతాపతిగారి భాష విషయం యెత్తుబడి చేశారు. ఇది 
అప్రస్తుతం. చాలా కాలము [క్రిందట మహామహాలగు మా నాయనగారు (శ్రీ) గిడుగు రామమూర్తి 
పంతులుగారు ఆ నాటి మహా పండితుల మనుకున్న వారి నెదుర్కొని ఓడించి, వాడుకభాషకు 
ఒక గొప్ప ఉపాధి కల్పించారు. దాన్ని తిరిగి లేవనెత్తడం చర్విత చరణము. యామిజాలవారు 
పనిపడి చెన్నపట్నము వెళ్లి వావిళ్లవారిని కలుసుకొని గోమఠంవారి జన్మస్థానం కనుక్కొని 
వారు వ్రాసిన 'కమలాపహరణంి” చదివిరి. వెంకళశ్య్వర్లు శాస్తుర్హు వారు చెప్పినట్లు గోమఠం 
(శీ/నివాసాచారిగారు విశాఖజిల్లా చీపురిపల్లి తాలూకాలో జన్మించి విజయనగరం వద్ద రామతీర్దం 
గామ వాస్తవ్యులయితే, వీరు ఆంధ _ వైష్ణవులు. వీరు అరవం మాతృ భాషగా ఎందుకు 
అవలంబించారు? తుదకు మైలాపురంలో ఎందుకు స్టిరవడ్డారు? జి అంటు గోమఠం అన్నారు. 
మరి సి.వి. మాటేమిటి? వద్మనాభస్వ్యామివారు (శ్రీనివాసాచారి గారి “కమలాపహరణం” లో 
నుండి కొన్ని భాగములు చూపి వారి ఆంధ్రభాషా ప్రావీణ్యము వాడుకభాషా పరిచయము 
మొదలయినవి చూపించారు. అయితే ,శ్రీనివాసాచారిగారు యీ (గంధము ప్రాచీన గ్రాంధిక 
భాషను వ్రాసిరా లేక వాడుకభాషను వ్రాసిరా? లేక కలగాయ _ పులుసొందిరా? యామిజాల 
వారిచ్చిన వుదాహరణలు వట్టి చూస్తే “కమలావహరణల” కవిగారు ప్రాచీన గ్రాంధిక భాషను 
(వ్రాసినట్లు కనపడుతుంది కాని వీటియందు గ్రామ్యపదములు వ్యాకర్ణ విరుద్దాలు వున్నాయంశు 
వారిభాషా (ప్రావీణ్యానికే దెబ్బతగులుతుంది. వావిళ్ళవారు మా నాయనగారి కన్యాశుల్కం 
గురించి చెప్పినట్టు ఎవరోరాసి 'కమలాపహరణం' (శ్రీ, నివాసాచార్యులుగారు వారిదని ప్రకటించలేదు 
కదా? 

“కన్యాశుల్కం” కొండుభట్టేయము “మాటమంతి” వీటిలో శైలి (5Hle) భేదము 
వుందన్నారు. ఇలా అనడము వారి చదువును వ్యక్తపరుస్తుంది. ఏ రచనను కూలంకషముగా 
చదవనిది ఆ రచనల విషయమై తేలికగా మాటాడుట భావ్యమైనది కాదు. |గంథవిమర్శన 
సులభమైనది కాదు. శైలి అనేమాట ఏకైక భావములను తెలువుజేసేది కాదు. సాముదాయక 


( 55 ద కన్యా కులు 0: నూరేళ్ళ నమాలోచనం... 


భావమును తెలుపునది. 50/16 13 the man. రచయితయొక్క శైలిలో అతని వ్యక్తిగతమైన 
తత్త్వములన్నీ యిమిడి వుంటాయి; అలవాట్లు, యిష్టములు మార్గములు, రచనారసములు 
మొదలయినవన్నీ. పేరు వడ రచయితల తొలి రచనలకు తరువాతి ఆరి తేరిన రచనలకు 
యించుక భేదముంటుంది. అంతేకాక గద్యరచన వేరు, పద్యరచన వేరు, నాటకరచన వేరు, 
ప్రబంధరచన వేరు. గ్రంథమును బట్టి సమయమును బట్టి శైలి యించుక భేదిస్తుందిగాని శైలి 
స్వభావము మట్టుకు ఒకరీతినే వుంటుంది. అప్పారాయ కవిగారి రచనలో శైలి భేదము లేదు. 

(వస్తుతము (ప్రచారములోవున్న మా నాయనగారి రచనలన్నీ వారివే. వీటి స్వహస్తఠిఖిత 
మూలములు “విశాలాంధ్ర ప్రచురణల” వారివద్దవున్నవి. ఉత్సాహకులయినవారు. విజయవాడ 
వెళ్లి వాట్లను దర్శించవచ్చును. 


(29-4-55 ఆం/ధవ/తిక్సు 
(కాల 


మానవ జీవిత చిత్రజే కన్యాశుఎల్క_ం 


ఢీ, వంగోలు మునిను[బవ్మా ణ్యం | 


“కన్యాశుల్క ము” ప్రధమ ముద్రణము విషయములో గురజాడవారు తెనుగున “ఏదో కొంత 
గీశారు. అది చెప _కోతగినంత కాదు. దానిని గోమఠం వారు సవరించారు, సంస్కరించారు. 
వేదం వెంకటాచలయ్యగారు వ్రాయసకాడు అతనికి సహాయం చేశాడు.” ఇది స (పథమ 
(ప్రచారం. కొంతసేపటికి వృచ్చకుడు వొత్తివొత్తి అడుగుతూ వుంలు- “అబ్బే! అప్పారావుకు 
తెలుగేరాదు. తెలుగున వ్రాయలేడు” అని వావిళ్లవారు సరివుచ్చినారు. అప్పారావుగారి ఇంగ్లీషు 
వాతగాన్సి, తెలుగువ్రాతగాని చదువనేరనివారికి గీకినస్టే వుంటుంది. వారి ప్రథమ ముద్రణ 
కన్యాశుల్బ్క_ం చదివిన్ని, రెండవముద్రణ ప్రూవులు చదివిన్ని అందలి మూలమును అప్పారావు 
గారే విశేషముగా మార్చినారు. మధురవాణి పొత్రయొక్క జాచిత్యమును గురించి నేను విమర్శ 
తీవ్రంగా వ్రాసినాను. దానిమీద నేను చేసిన నిశిత విమర్శను అంగీకరిస్తూ అప్పారావుగారు చివర 
అంకమంతా త్రిప్పి వ్రాసినారు. మధురవాణి పాత్రను సంపూర్ల్ణ్లముగ మార్పివేసినారు. నేను 
చేసిన నిశిత విమర్శకు నాకు సమాధానముగ 'షేక్సుపియరు నాటకములందలి అసభ్యపా(త్రలను 
గూర్చి వ్రాసియుండియు, నా విమర్శను ఆక్షేపణము గౌరవించి విశేష మార్పులు చేసి 
మేమిద్దరము కలిసి రెండవ ముద్రణ _ [గ్రంథమును (ప్రథమ ము(దణమునకంచు రెండింతలు 
చేసినాము. ఈ వివరము అప్పారావుగారు 1909 సం॥లో నాకు వ్రాసినారు. ఆ వుత్తరములు 
తెనిగించి అవసరాల సూర్యారావుగారు ఆంధ్రపత్రికలో ముద్రింపించివున్నారు. ఆ భాగము 
ఇంగ్రీషులోనే వ్రాస్తే భావము యెక్కువ బాగా తెలుస్తుంది అని వ్రాస్తున్నాను. 

I paint life, artistically idealising, of course. Though art is my master, I have 
a duty to society. Therfore, one question the reader may ask “Have I made vice 
attractive?” 1 hope not. In the first edition Madhuravani was colourless iniquity. 
Now she is fully drawn. Iam myself fascinated with Madhuravani. So I reform her 
in the last Act. Now you cannot quarrel.” 


The book has gained an unobtrusive, but strong moral purpose. You will find 
that I do not at all trifle with life. I take it quite seriously, a very difficult matter 
in a book that bubbles with laughter. 

నేను మానవజీవితమును చిత్రిస్తాను. లలితకళాత్మక ఆదర్శముల మరువకుండా చిత్రిస్తాను. 
కావ్యకళకు నేను దాసుడను. అయితే సంఘము పట్టు గూడ నాకు కొంత బాధ్యతవున్నది. 
కావున చదువరులు ఒక ప్రశ్న వేసుకొని నా [గ్రంథము ఆ ప్రశ్నకు ఎట్టి సమాధానమివ్వగలదో 
యోచించుకోవలెను. _కన్యాశుల్కనాటకములోనే నేను, అవినీతిని ఎక్కువ ఆకర్షణీయముగ 
జేసినానా? నేను అట్టు చేసియుండలేదని నానమ్మకము. ప్రథమ ముద్రణములో మధురవాణి 
పాత్ర మెరుగులేని అవినీతిముద్ద. ఇప ఎశు ఆ పాత్రను సంపూర్తముగ చిత్రించినాను. ఇవ ఎడు 
మధురవాణి పాత్రను జూచి నేను ముగ్గుడనౌతున్నాను. అందుచేత చివరి అంకములో ఆ 
పాత్రను సంపూర్షముగ సంస్కరించి వున్నాను. ఇవ్వడు నీకు నాకు ఎట్టి వివాదము 
వుండకూడదు. కన్యాశుల్కము రెండవ ముద్రణమున బలవత్తర మైన నైతిక సంఘటనను 
నిరూపెస్తున్నది. చదువరుల దృష్టిని ఆకర్షించకుండా వుండేలాగున [గ్రంథమునందు. ఇట్టి 
నైతిక సంఘటనను సాధించియున్నాను. మానవ జీవితమును నేను యెంతమా|తమును 
చులకనగ జూచుటలేదు. మానవజీవితము సుదృఢమగు సనాతన _ తత్త్వము కన్యాశుల్కము 


[వది కన్యా శుల్ప 0: నూరేళ్ళ నమాలోచనం... 


ఆదిమొదలు అంత్యము వరకు హాస్యరస భూయిష్టమయిన కావ్యము, పొట్టులు పగులునట్లు 
నవ్వు పుట్టించుచున్నది. ఇట్టి కావ్యమునందు పై విధముగా మానవ జీవితమందరి ఆంతరంగిక 
సత్యస్వరూవ నిరూపణము దుస్పాధ్యము. 

ఇందలి సారాంశము ఈ విధముగ తేలుచున్నది. కన్యాశుల్క_ము ద్వితీయ ముద్రణమునందు 
గోమఠం వారి నొటకరచన, నాటకాది అనుభవముల సహాయం ఇసుమంతయైనను అప్పారావుగారు 
కోరివుండలేదు. [గ్రంథము రెండింతలు పెరుగుటయు, నైతిక సంఘటనలతో కథావస్తువు 
సంస్క్రరింవబడుటయు, గురజాడ వాది స్వంతకృష్కి, స్వతంత్ర కావ్యరచనా దర్శముల నిరూవణ, 
కావ్యకళయందు అప్పారావు పంతులుగారికి ఉన్నత స్థానము సంపాదించిన సాంఘిక నైతిక 
నాటకము. దాదాపు అర్హ శతాబ్దము దాని విలువ కప్పబడియుండియు నేడు నిండు వెన్నెల 
కాంతులతో బయల్పడివున్నది. వావిళ్లవారి వంటి విజ్ఞులు పరోపకార పారీణులు వుంకే ప్రథమ 
ముద్రణము నందలి కీర్తి అంతయు గోమరం వారిది అనేవిధముగ - రెండవ ముద్రణమునందలి 
ఘనత అంతయు వంగోలు వారిది అనవచ్చును. అయితే చదువరులు నుందవమతు లనుకొనువారు 
ఈ కాలమున అరుదు. అప్పారావుగారు సంస్కృత, ఆంగ్లేయ, ఆంధ్ర సారస్వతముల యందలి 
కావ్యకళను తన  సొమ్ముజేసికొని కీర్తిగడించియున్నారు. ప్రథమ కన్యాశుల్కం నాటక ముద్రణ 
కాలమున చిన్న కల్పవృకము మొక్క - నేడు మవోవృక్ష మయినది. చెట్టుకు నీళ్లుపోసిన 
వాడుగాని ఇంటికి సున్నము గొట్టినవాడు గాని ఆస్తి స్వత్వమునకు అర్హుడు కాజాలడు. 

“నీలగిరి పాటలు” అప్పారావు పంతులు వ్రాశారు. 1909 సం॥లో అప్పారావు పంతులుగారు 
రెండు మూడు మాసములు ఉదకమండలములో నుండిరి. అప్పుడు అక్కడ (ప్రకృతి సౌందర్యమును 
గూర్చి నేను ముగ్తుడనై పాటలు వ్రాసినాను అని తెల్పుచూ స్వదస్తూరిన వ్రాసిన పాటలు 
నాకు నెల్లూరుకు వంపినారు. అచ్చు వేయమంటావా? అని వుత్తరము ద్వారా నన్ను 
అడిగినారు. పాటలు ప్రశస్తముగ నున్నందున అచ్చు వేయించమని నేను కోరినాను. అచ్చు 
వేయించి వ్రూవులు నాకు పంపినారు. సవరించి (పైెస్సువారికి వంపినాను. కొన్ని ప్రతులు 
మందపాటి art paper మీద అచ్చు వేయించి సుప్రసిద్ద జమీందార్లకు ఇతర (ప్రముఖులకు 
పంపినారు. ఆకాపి నాకును వంపినారు. ఆ ప్రతి చిరకాలము [క్రిందటనే ఎవరికో స్నేహితునికి 
యిచ్చినాను. ఇప్పుడు కనుపడదు. రెండవ ముద్రణలో నీరిగిరి పాటలు” గ్రంథము కూడ 
పెరిగినది. అదియు నాకు వచ్చినదిగాని ఇప్పుడు నా వద్ద లేదు. “నీలగిరి పాటలు” గురజాడ 
వారి కవిత్వము కాదనిగాని, మరి యొకరి ప్రమేయము ఆ రచనయందుండెనని కొని యెవ్వరు 
అనజణజాలరు. 

నాకు (శ్రీ), వారు 1909 సం॥లో (వ్రాసిన వుత్తరములో ఇట్లు వ్రాసివున్నారు. “1 
am engaged in writing a drama on the story of Bilhana to show that spoken dialect 
lends itself to the expresson of higher emotions.” “నేను ఇప్పుడు. దిల్లణుని కథ 
నాటకముగా (వ్రాస్తున్నాను. వాడుకభాషలో ఉన్నతస్థాయి మనోభావములు డెలుపగల కావ్యరచన 
సాధ్యము అని నేను ఇందు నిరూపింవదలచి యున్నాను.” 

ఇట్టి (ప్రబల దృష్టాంతములును, పంతులుగారి స్వంత ప్రమాణ వాక్యములున్ను వుండగా 
ఎంత ఘనుడైనను “అప్పారావుకు తెలుగు రాదు అని గాని, అప్పారావు తెలుగున (వాయలేడు” 
అని గాని చెప్పితే మనము ఎట్టు అట్టి విమర్శను గౌరవించవలెను. నీ ఎదురుగా ఎవరైనా 
వచ్చి “ఒరే నీకు ముక్కు లేదురా? ఏమైనది?” అని అడిగితే నీవు ఏమి జవాబు చెప్పగలవు. 
కండు తుడుచుకోమని చెప్పగలవు. 


(29-4-55 ఆం(ధవ్యతిక్తు 


తన్వాళుల్క ౧. నూరేళ్ళ నమౌలో చనం... 9) 


కన్యాశుల్కం రచన ఎవతి సెం 


శ్ర బిదురు శ్రీరామమూర్తి 


ఆర్యా, కన్యాశుల్కం రచన ఎవరిది? అనే వాదాన్ని సుమారు నెలరోజుల క్రితం (శ్రీ, 
జయంతి కుమార స్వామిగారు లేవదీశారు. కన్యాశుల్కాన్ని క్రీ.శే. గురజాడ అప్పారావుగారు 
రచించారని కొంతమంది, అప్పారావు గారు ఇంగ్లీషులో వాస్తే గోమఠం ,శ్రీనివాసాచార్యులుగారు 
దానిని తెలుగులోకి అనువదించారని కొంతమంది ఆంధ్రపతిక ద్వారా వారి వారి అభిప్రాయాలను 
వెల్లడించారు. అప్పారావు గారు స్వర్షస్తులై యిప్పటికి నలుబది సం॥లు కావస్తున్నది. వారి 
కన్యాశుల్కం గుర్తించి ఆనాటి నుండీ వారి వర్రంతులు జరుపుకొంటున్నది. అప్పారావుగారి 
నాటకంగా కన్యాశుల్కం ఆంధ్రదేశమంతటా అనేక పర్యాయములు (పదర్శింపబడినది. ఇన్ని 
సంవత్సరాలనుండి యీ నాటకం గురజాడ అప్పారావుగారి రచనగా వ్రజాహృదయాల్లో 
హత్తుకొనిపోగా యీనాడు వావిళ్లవారు “అప్పారావు గారు తెనుగులో ఒక్క వాక్యం గూడా 
వ్రాయలేరు. వారు యింగ్రీిషులో వాస్తే గోమఠం శ్రీనివాసాచార్యులు తెనిగించారు. దానికి 
కొవలసిన రికారంతా నా వద్ద నున్నది. వెతికిస్తున్నాను. కనిపించలేదు. నేను లేవలేని స్టితిలో 
వున్నాను. ఎలానైనా  వోపికచేసుకొని నేనే వెతుకుతున్నాను.” అని అనడం బాగులేదు. 
పోనీ యీనాడు వారు వయోవృద్దులు. లేవలేని స్టితిలో వున్నారనుకొందాం. అప్పారావుగారు 
మరణించిన తరువాత యూ నలుబది సంవత్సరాలనుండి యెందుకు వూరుకొన్నారు. ఈ ప్రసక్తి 
రాలేదనా? అప్పారావుగారి నాటకంగా కన్యాశుల్కం ఆంధ్రదేశమంతటా (పదర్శింవబడిందే? 
అప్పుడైనా అబ్బాయ్‌ ఇది అప్పారావుగారు రచించలేదు. అప్పారావుగారు యింగ్రీషులో వాస్తే 
శీనివాసాచార్యులుగారు తెలుగులోకి అనువదించారని లోకానికి చెప్పవలసింది. 
చేయలేదు. దీనినిబట్టి యిందులో యేదో కుంభకోణ ముందని వూహింవవలసి వస్తున్నది. 
ఏమెనా సకాలంలో అనగా వావిళ్ల వారు జీవించివుండగానే యీ వాదాన్ని లేవదీసినందుకు 


కుమారస్వామిగారికి, దాని కవకాశమిచ్చిన ఆం(ధ్రపతికాధివతులకు నా పృదయపూర్వక 
ధన్యవాదాలు. 


వారలా 


(19-4-55 ఆం(ధవ(తిక్సు 


CD కన్యాయల్య నూరేళ్ళ నమాలోచనం... 


కన్యాశుల్కం రచన, తెలుగు 
మహాజనసభ ఆధ్వర్యాన బబారంగ సభ 
ఆం గ. వె. రామమూర్తి 


ై జయంతి కుమారస్వామి గారికి ఈ మధ్య “కన్యాశుల్కం రచన ఎవరిది?” అన్న 
సందేహం కలిగింది. ఈ సందేహాన్ని నివృత్తి చేయమని వారు 13-3-1955 తేది ఆంధ్రపత్రిక 
ద్వారా ఆ రచన గురించి వివరములు తెలిసిన పెద్దలను కోరినారు. దానిమీద వాద(ప్రతివాదాలు 
బయలుదేరాయి. ఈ సందేహం వారికి అనవసరంగా కలిగినట్టు లేదని, ఇందులో ఏదైనా 
చిదంబర రహస్యం ఉన్నట్టయితే తెలుసుకోవాలని ఆంధ్రులంతా ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. 

శ్రీ కుమారస్వామి గారు మళ్లీ పత్రికలో ఏమీ (వ్రాయలేదు. ఎందువలన వారికి యీ 
సందేహం కలిగిందో, ఈ (ప్రశ్నవేసి ఎందుకు ఊరుకున్నారో తెలియదు. ఆంధ్రభాషా సేవకులు, 
(గ్రంథ (ప్రచురణకర్తలు అయిన (శ్రీ, వావిళ్ల వేంకశేశ్వ్యరశాస్త్రిగారు ఈ విషయమై వీరితోను, 
వారితోను అప్పారావుగారు రచించలేదని అంటున్నట్లుగా వథతికలద్వారా తెరియడమేగాని వారు 
ఈ విషయమై పత్రికలలో పీమీ (ప్రకటించలేదు. వావిళ్లనారు చెప్పినట్టు గోమరం వారే 
కన్యాశుల్కం తెలుగున రచించి ఉంటు, ఈ విషయాన్ని ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు 
మరుగువరిచి గోమఠంవారికి అన్యాయం చేశారో తెలియడంలేదు. అప్పారావుగారే తెలుగున 
రచించడం నిజమయితే వారి యెడల వావిళ్లవారు ఏ ఉద్దేశంతో ఈ అపచారాన్ని తలపెట్టారో 
అర్హం కావడంలేదు. వావిళ్ల వారిని సమర్ధిస్తూ గురజాడ వారు వ్రాసిన ఇంగ్లీషు 'కన్యాశుల్కాన్ని' 
గోమఠంవారు తెనిగించారని శ్రీయుతులు యామిజాల పద్మనాభస్వామి గారు, నిడుదనోలువారు 
ఆంధ్రపత్రికలో వారి అభిప్రాయాలను తెరియజేసినారు. (శ్రీ, వెంకటరావుగారు. గురజాడ 
వారి స్వస్థలమైన విజయనగరం వారే. వీరికి విశాఖ జిల్లాలోని మాండలిక భాషతో చాలా 
పరిచయమున్నది. ఈ భాషలోనే కన్యాశుల్కం రచన సాగింది. కనుక కన్యాశుల్కం 
రచన అప్పారావు గారిది కాదని వెంకటరావుగారంకే ఇందులో ఏదో కుంభకోణం ఉందని 
అనుమానించవలసి ఉంది. వీరు మద్రాసు విశ్వవిద్యాలయ తెనుగు శాఖాధికారులుగా ఉంటూ 
అనేక పరిశోధనలు చేస్తున్నవారు. వీరు యే ఆధార ప్రమాణాలతో కన్యాశుల్కం రచన 
అప్సారావుగారిది కాదని అంటున్నారో? 

మహాకవిగా పరిగణింపబడుతున్న గురజాడవారిని గోమఠంవారి తెనిగింపు తమదిగా చేసుకున్న 
దోషిగా కొంతమంది చేసారు. కాని రుజువు చేయలేదు. ఆ బాధ్యత వారి మీద ఉంది. 
అందుకు అవకాశము కల్పించాలని మా తెనుగు మహాజన సమాజంవారు ఒక బహిరంగ సభను 
ఆదివారం ఏప్రిలు 24 వ తేదీ సాయంత్రం ఆరుగంటలకు (టెప్లికేన్‌ 32 అక్బర్‌ సాహెబ్‌ 
వీధిలో మహారాష్ట్ర, మండలి భవనములో ఏర్పాటు చేశారు. ఇంతవరకు పత్రికల మూలంగా 
వాదప్రతివాదాలను చేస్తున్న సారస్వత విమర్శగులు, ఇతర రచయితలు, సారస్వతాభిమానులు 


రావలసినదని (ప్రార్ధన. రాలేనివారు వారి అభిప్రాయములను సభలో చదువుటకు వీలుగా వ్రాసి 
పంపమని. వేడుచున్నాను. 


(22-4-55 ఆం(ధవ(తిక్స 
xxx 


తన్వాళశుల్క ౧ నూరేళ్ళ నమౌాలోచోనోం... 1) 


“కన్యాశుల్క ము” ఎవ? 


ఆరాం, 

a ఎవరిదియన్న గిరిక (క్రింద వివిధ పాఠకులనుండి అనేక ఉత్తరములను 
చూచుచున్నాను. కాని 19వ " తేదీ మంగళవారము ఉన్న మూడు లేఖలను చూచిన 
పిమ్మట నా అభిప్రాయము వ్రాయవలసి వచ్చినది. అప్పారావుగారి కుమారుడును, వంగోలు 
మునిసుబహ్మణ్యముగారును లేక మరొక్కరు వ్రాసిన లేఖను చూచితిని. వావిళ్రవారిని వీరు 
విమర్శించునవ్వుడు వారివారి తాహతును ఆలోచించు కొనవలెను. వీరికి విమర్శ అంతే 
తెలియదు. వారు వ్రాయునది విమర్శగాదు. అహంభావముతో |వ్రొసినలేఖలు. వావిళ్లవారు 
అప్పారావుగారికి తెలుగురాదు అన్నారని మాత్రము వీరు విమర్శించిరి. కాని కన్యాశుల్క_మును 
గూర్చి వివరించలేదు. వావిళ్లవారు అప్పారావుగారికి తెలుగు రాదు అంశు ఎవరు నమ్ముతారు. 
కాని వావిళ్లవారి ఉద్దేశమేమిటో తెలుసుకొనవలెను. వావిళ్లవారు సాహిత్య దృష్ట్యా చూచిరేమో! 
లేక ఆంధ్రభాషా పరిణామ మూలమును తలచిరేమో! ప్రసిద్దాంధ్ర కవులను తలచిరేమో! 
ఏమీ యోచించిక జ్ఞాన విహీనులు తాము విమర్శనే ప్రధానమని తలచి |వాయువాతలకు 
అర్హమవసరము. వావిళ్లవారుకూడ అనేక [గ్రంథములు ముద్రించి సంస్కృత ఆం(ధ్రభాష(ల)కు 
చాల సేవచేసిన ప్రథములు. అంతలో అప్పారావుగారు హీనము కానేరరు. కావున 
వృద్దులు జ్ఞానసంపన్నులయిన వంగోలు మునిసుబ్రహ్మణ్యముగారు కూడ బాల్య విమర్శన 
చేయుచున్నారంకు నాకు చాల ఆశ్చర్యముగ నున్నది. వావిళ్ల, వంగోలువారు కలిసి తేల్చవలసిన 
ఇక్కార్యమును వాదోపవాదములతో పెంచి అంధ్రభాషలోనున్న యొక్క పుస్తకమును గుణించి 
చాల పాఠకులకు సందేహపూరితమైన వాదమనుపించుట భాషాభిమానుల కార్యము కాజాలదు. 

కాని అప్పారావుగారి సమకాలికులు వంగోలు మునిసుబ్రహ్మణ్యముగారు, మరియు వావిళ్తవారు. 
ఆరు(ద్రగారు వ్రాసిన పిమ్మట - వావిళ్లవారు వంగోలు వారు తేల్చిపారేయవలసిన కార్యమిది. 
వీరిరువురు వాదములోనికి రాకపూర్వము గోమఠమువారిదా, గురజాడవారిదా యీ రచన యన్న 
సందేహ పరిపూరితమైన వాదము జరుగుచున్నది. అపుడు అప్పారావుగారికి తెలుగురాదు 
అన్నవాదన లేదు. కావున కన్యాశుల్మము రచన గురజాడ వారిది కాదు అని వావిళ్ల వారంటే 
అవును అని వంగోలు వారు నిరూపించవలెను. 

ఇందులో ఈ బాలవిమర్శకులు అంటున్నట్టు వావిళ్లవారు మాత్రము కక్షతో వాయుటకాదని 


తెలిసికొనగోరుచున్నాను. ఈ కార్యములో చాల శ్రద్ధ తీసికొనిన ఆంధ్రపత్రిక సంపాదకునకు నా 
అభినందనములు. 


(22-4-'55 ఆం(ధవతిక) 


[ర mm కన్యాకుల్చం: నూరేళ్ళ నమాలోచనం... 


కన్యాశుల్కం రచన ఎవరిదిణి 


శ రావర్తి నూకరాజు 


కన్యాశుల్కుము తెలుగు రచన అమర్శశ్రీ, గురజాడ అప్పారావు వంతులుగారిది అన్నది 
నిర్వివాదాంశము. 


కన్యాశుల్కము మూలముమూా(త్రము వారిది కాదు అని కూడా చెప్పవచ్చును. వారు 
అనువాదం మాత్రమే చేసినారు. స్వేచ్చానువాదం అనాలి. 

ఆ కథాసంవిధానం కీర్తిశేషులయిన (శ్రీ నడిమింటి సర్వమంగళశేశ్వరశ్యాస్త్రి, గారు దినిని 
ప్రప్రథమంగా సంస్కృతములో రాసినారు. వీరు బొబ్బిలి దగ్గర నాగూరు వాస్తవ్యులు. బొబ్బిరిలోనే 
సంస్థాన కవీశ్వరులుగా వుంటూ వచ్చారు. సంస్కృతములో కవిగా వయ్యాకరుణుడుగా 
అసమాన (ప్రతిభ _ గడించినారు. (శ్రీ శాస్త్రిగారు సంస్టానాధివతులను సంతోషింపజేసే 
ఉద్దేశ్యంతో ఈ (ప్రహసనరచన సంస్క ఎతములోనే సాగించినారు. 

అందులో ఉండుకున్న సునిశితమైన హాస్యం వ్యధికరణ (శ్రీ) గురజాడ అప్పారావుగారిని 
చాలా  అకర్షించినాయి. (శ్రీ అప్పారావుగారు (శ్రీ శాస్త్రిగారి అనుమతి కోరి తొలుదొల్ల 
ఇంగ్రీషులోనికి తర్హుమూ చేసినారు. ఆ తర్షుమాను (శ్రీ) ఆనందగజపతి మహారాజులుంగారికిన్ని, 
శ్రీ గోమఠం శ్రీనివాసాచారికిన్ని చదివి వినిపించినారు. 

అందుపె కీ, ఆనందగజపతి మహారాజులుంగారు “తెలుగులో యింతకు మించిన రచన మీరు 
చేయాలి” జవ. అప్పారావుగారిని ఆదేశించినారు. ఆ ఆదేశానుసారం (శ్రీ), అప్పారావు గారు 
శ్రీ సర్వమంగళశ్వర శాస్త్రిగారి రచన కేవలం మాతృకగా తీసుకొని తన రచన సాగించినారు. 
కాబట్టే కన్యాశుల్యమంతయు బొబ్బిలి ప్రాంత పాత్రలతో అక్కడి రంగస్రలాల పైనే నడిచింది. 
అదికాక కన్యాశుల్కంలో కనిపించే ఛణుకులు (క్రీ శా,స్ర్రిగారివెనని నిక్కచ్చిగా చెప్పవచ్చును. 

కన్యాశుల్కంలోని తెలుగుభాష మాత్రం (శ్రీ, అప్పారావుగారిది తప్ప యింకొకరిది కాదు. 

శ గోమఠం 'శీ/నివాసాచారిగారికి తెలుగులో పొండిత్యం అత్యల్పము. శ్రీ శ్రినివా 
సాచారిగారి తెలుగు పొండిత్యమంతా గ్రాంధిక భాషలో వ్యాసాలు (వాయుటతప్ప వేచేమీ 
లేదు. (శ్రీ) అప్పారావుగారు వాడుక భాషలో [గ్రంథరచనకు వూనుకున్నప్పుడు వారిని 
ప్రోత్సహించినవారిలో గోమఠంవారు ఒకరు. అందుకనే (శ్రీ), అప్పారావుగారు వారి ఇతర 
రచనలయిన “కమలాపహరణం” *పెంకివంతులు” (శ్రీ), గోమఠంవారిచేత అచ్చాత్తించి యిచ్చినారు. 
వాడుకభాష కావ్యభాషగా (ప్రచారం జరగడానికి నాటకరంగం మీదా, రచనా వ్యాసంగంలోనూ 
కొంతగా పేరు (ప్రఖ్యాతులున్న (శ్రీ గోమఠంవారు తెలుగు నేర్చుకుని వాడుకభాష కావ్యభాషగా 
వాడేరు అన్న “మాట సహాయం” కోసమే గోమఠం వారికి ఆ రచనలు యిచ్చినారు. 

ఆంధ్రభోజుడని కీర్తిగడించిన (శ్రీ) ఆనందగజపతి మహారాజులుంగారు తాను (గ్రంథచౌర్యం 
చేసిన ఒక కవి నుండి కృతిపుచ్చుకున్నారని పరోక్షంగానైనా ఆరోపించడము చాలా వికృతముగా 
నుంది. తన రచనవల్ల యింకొక కవి అపార కీర్తి గౌరవములు పొందుతూ ఉంళు చూస్తూ 
వూరుకునే సహనం ఓర్పు అనాటి కవులకు ఉందా? ఈ పాటి యీనాటి విమర్శకులు 
ఆలోచించకుండా ఉన్నారే! 


ఇంకొక్క విషయం అందరి ముందుకు తేతల్బుకున్నాను. (శ్రీవావిళ్ళ వారు యించుమించు 
పది సంవత్సరములనుండి ఈ వాదం లేవనెత్తేరు. వారి దగ్గర శ్రీ అప్పారావుగారి ప్రశంస 


తన్వాళుల్క ౦: నూరేళ్ళ సమౌాలో చనం... బడాబాబులు (63 ) 


“కన్యాశుల్క ము” ఎవ? 


ఆరాం, 

a ఎవరిదియన్న గిరిక (క్రింద వివిధ పాఠకులనుండి అనేక ఉత్తరములను 
చూచుచున్నాను. కాని 19వ " తేదీ మంగళవారము ఉన్న మూడు లేఖలను చూచిన 
పిమ్మట నా అభిప్రాయము వ్రాయవలసి వచ్చినది. అప్పారావుగారి కుమారుడును, వంగోలు 
మునిసుబహ్మణ్యముగారును లేక మరొక్కరు వ్రాసిన లేఖను చూచితిని. వావిళ్రవారిని వీరు 
విమర్శించునవ్వుడు వారివారి తాహతును ఆలోచించు కొనవలెను. వీరికి విమర్శ అంతే 
తెలియదు. వారు వ్రాయునది విమర్శగాదు. అహంభావముతో |వ్రొసినలేఖలు. వావిళ్లవారు 
అప్పారావుగారికి తెలుగురాదు అన్నారని మాత్రము వీరు విమర్శించిరి. కాని కన్యాశుల్క_మును 
గూర్చి వివరించలేదు. వావిళ్లవారు అప్పారావుగారికి తెలుగు రాదు అంశు ఎవరు నమ్ముతారు. 
కాని వావిళ్లవారి ఉద్దేశమేమిటో తెలుసుకొనవలెను. వావిళ్లవారు సాహిత్య దృష్ట్యా చూచిరేమో! 
లేక ఆంధ్రభాషా పరిణామ మూలమును తలచిరేమో! ప్రసిద్దాంధ్ర కవులను తలచిరేమో! 
ఏమీ యోచించిక జ్ఞాన విహీనులు తాము విమర్శనే ప్రధానమని తలచి |వాయువాతలకు 
అర్హమవసరము. వావిళ్లవారుకూడ అనేక [గ్రంథములు ముద్రించి సంస్కృత ఆం(ధ్రభాష(ల)కు 
చాల సేవచేసిన ప్రథములు. అంతలో అప్పారావుగారు హీనము కానేరరు. కావున 
వృద్దులు జ్ఞానసంపన్నులయిన వంగోలు మునిసుబ్రహ్మణ్యముగారు కూడ బాల్య విమర్శన 
చేయుచున్నారంకు నాకు చాల ఆశ్చర్యముగ నున్నది. వావిళ్ల, వంగోలువారు కలిసి తేల్చవలసిన 
ఇక్కార్యమును వాదోపవాదములతో పెంచి అంధ్రభాషలోనున్న యొక్క పుస్తకమును గుణించి 
చాల పాఠకులకు సందేహపూరితమైన వాదమనుపించుట భాషాభిమానుల కార్యము కాజాలదు. 

కాని అప్పారావుగారి సమకాలికులు వంగోలు మునిసుబ్రహ్మణ్యముగారు, మరియు వావిళ్తవారు. 
ఆరు(ద్రగారు వ్రాసిన పిమ్మట - వావిళ్లవారు వంగోలు వారు తేల్చిపారేయవలసిన కార్యమిది. 
వీరిరువురు వాదములోనికి రాకపూర్వము గోమఠమువారిదా, గురజాడవారిదా యీ రచన యన్న 
సందేహ పరిపూరితమైన వాదము జరుగుచున్నది. అపుడు అప్పారావుగారికి తెలుగురాదు 
అన్నవాదన లేదు. కావున కన్యాశుల్మము రచన గురజాడ వారిది కాదు అని వావిళ్ల వారంటే 
అవును అని వంగోలు వారు నిరూపించవలెను. 

ఇందులో ఈ బాలవిమర్శకులు అంటున్నట్టు వావిళ్లవారు మాత్రము కక్షతో వాయుటకాదని 


తెలిసికొనగోరుచున్నాను. ఈ కార్యములో చాల శ్రద్ధ తీసికొనిన ఆంధ్రపత్రిక సంపాదకునకు నా 
అభినందనములు. 


(22-4-'55 ఆం(ధవతిక) 


[ర mm కన్యాకుల్చం: నూరేళ్ళ నమాలోచనం... 


ఆర్యా, 


ఏ విషయమేనా వివాదస్థాయికొచ్చేక “అవునూ” అనేవారూ, “కాదూ” అనేవారూ 
ఏనాడేనా కొల్లలుగా దొరుకుతారు- 

కవీ, రచయితా అనే మినహాయింపులు లేకుండా వర్తమానంలో కలంపట్టి, వ్యవహారికభాష 
వాసే ప్రతి వ్యక్తికీ, “మూలకందం, వేదతుల్యం” ఐన కన్యాశుల్కం, కర్తృత్వ విషయం, మహాకవి 
కాలగర్భంలో కలిసిపోయి అర్హశతాబ్దం గతించేక, కల్వంలో వడింది-- నిజంగా శోచనీయం. 

“కాదూ” అనేవారికి “అవునూ” అనేవారు కుయ్యుక్తులూ, కొంబుతనాలూ, స్వార్దాలూ 
ఇంకా ఏవేవో ఆరోపించి ఈసడిస్తున్నారు. 

ఎటూ ఒరగకుండా కేవలం శీలవంతుడైన, నిష్పాక్షిక సాహిత్య విమర్శకుడిగా “ఎవరు ఈ 
గోమరం శ్రీనివాసాచార్యులు?” అని ఆరుదగారు వారికివారే (వ్రశ్నించుకుని వ్రాసిన రెండవ 


వ్యాసంచూసి ఎంతగా ఆనందించేనో, “మహాకవి” ప్రాణమిత్రుని “మహాపచారం” అంటూ 
వాసిన వారి మూడవ వ్యాసం చూసి, అంతగానూ విచారించేను. 


పీఠ రెఠడో వ్యాసంలో “విశాఖపట్టుణంలో శ అప్పారావుపంతులుగారి వైద్యం” అన్నారు, 
“అప్పట్లో వేసవికి బంగాళీలు విశాఖపట్టుణం జకవారు' అన్నారు- ఎందుకొచ్చేవారో? వివిధ 
విషయాలు వరిజ్ఞానంగల (శ్రీ (శ్రీనివాస శిరోమణిగారిచేత చారిత్రకంగా బుజువుచేయించి, 
సముజాయిషీ చెప్పించేరు; “అప్పట్లో అప్పారావు పంతులుగారు, “ఆమృతబజారు” పత్రిక 
సంపాదకుడు (శ్రీ, మోతీలాలు టా. గోమఠ ఆచార్జుగార్ని “కన్యాశుల్కం అనువాదకుడిగా” 
స్వయంగా తనంతటతాను పరిచయం చెసినట్టు (శ్రీ, వావిళ్ళవారు చెప్పేరు.” అన్నారు, 

ఎంతో ఆసక్తితో గోమఠం ఆచార్హుగారి జాతకం గుణించేరు- జాబితా తయారుచేసేదు, 
ఆచార్హుగారి తదితర రచనలు ఎవరి వద్దేనాఉంశే ఎరువియ్యవలసిందిగా అతి వినయంతో 
పార్హించేరు. 

అర వైఏళ్ల వృద్దుని, అప్పారావు పంతులుగారు, అమృతబజారు వత్రిక సంపాదకుడు మోతీలాల్‌ 
ఘోషుగార్కి పరిచయం చేస్తూ “కన్యాశుల్కం అనువాదకుడు” అని నిజంగా చెప్పేవుంకే?- 
ఆ విషయం, అమృతబజారు పత్రికలో, ఘోషృగారిచేత, కన్యాశుల్కం గురించి వ్రాయబడ్డ 
“నోటు”లో  ఉటంకించబడకుండా ఉంటుందా? అని (ప్రశ్నించుకున్నారు.- మోతీలాలుగారి 
డైరీలూ, అనాటి అమృతబజారు వ్మత్రిక సంచికలూ పరిశోధించారి అన్నారు-చాలా 
సహేతుకంగా ఉంది, అనుకున్నా. 

నేను విజయనగరంవాడ్ని. మా మాతామహాడూ, హరికథా పితామహాడూ ఐన శ) 
దాసుగార్చి మహాకవి శ్రీ అప్పారావు పంతులుగార్కి చాలా స్నెహం, సన్నిహితత్వం ఉంది. 
కన్యాశుల్కం, కర్తృత్వం (శ్రీ), అప్పారావు పంతులుగారిదే అని “నమ్మే” వాళ్ళలో నేను ఒకడ్ని. 

మనకి ఇందులో రాజకీయాల రగడగాని, ఒచ్చేపోయే ఓట్లుగాని ఏంలేదు. ప్రాంతీయ 
అభిమానాలకీ, ఆవేశాలకీలోనై (శ్రీ అప్పారావు పంతులుగారి కీర్తికాంతకు ఎవరిమట్టుకువారే 
ఏకైక అంగరక్షక్రుడిలా “ఫోజు” పెడితే ప్రయోజనం ఉండదు. 


కన్వాళుల్కం: నూ లేళ్ళ నమాలోచనం.. 65 


శ్రీ వావిళ్ళవారి దగ్గర “ఎవరో మోసంచేసి పట్టుకుపోగా మిగిలింది” అంటూన్న సాక్ష్యం 
బయట  పెట్టమనండి. 


అనుభ 


అప్పారావుగారిది. భావం, ఆనాడు (ప్రభ్యాత సంస్కృత మహాకవి, వార్వతీవుర ప్రాంతాన 
గురువాసీ అయిన (శ్రీ) నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రిగారు రచించిన ఒక సంస్కృత 


దయచేసి నిష్పాక్షికంగా, నిదానంతో నిజా, నిజాలు పరిశోధించండి. 


(23-4-'55 ఆం(ధవ్యతిక 


CD En నూరేళ్ళ నమాలోచనం... 


బహారంగ సభలు అనవసరం 


గణవవరవు కలి(న)క లింగేళ్లురరావు || 


ఆర్యా, మామిడిపండు తిని దాని రుచి అనుభవించారి గాని దానిని తినకుండా అది 
ఏ చెట్టుని కాసిందో రాద్దాంత సిద్దాంతాలు చేసికొనడం అరసికతకి లక్షణం. తెలుగుభాషలో 
అద్వితీయమైన స్టానాన్ని అందుకొన్న కన్యాశుల్మ నాటకాన్ని చదివి, (పదర్శించి, చూసి 
ఆనందించాలి గాని గురజాడవారు రచించేరా? గోమఠంవారు రచించేరా? అనే తర్హన భర్హనలు 
చేస్తూ కూర్చోడం రసిక హృదయాలు హార్తించని వని. 

తెలుగు మహాజన సమాజం కార్యదర్శి (శ్రీ) గి.వె. రామ్మూర్తిగారు ఈ విషయాన్ని 
చర్చించి నిగ్గు తేల్చడానికి బహిరంగసభని ఒకదానిని ఏర్పాటుచేసి అందరినీ పాలొనవలసిందని 
ఆహ్వానించారు. వారి సారస్వత సేవాభిలొష ఉగ్గడింప తగ్గదే) కాని పత్రికల మూలంగా 
జరుగుతూ ఉన్న వాదప్రతివాదాల కంటే ఎక్కువ (ప్రయోజనాన్ని ఈ బహిరంగసభ 
సాధించలేదేమోనని కొందటు సహృదయులు అభిప్రాయం వడుతున్నారు. 

కాబట్టి ఆ సభని జరిపించి అనవసరంగా చెలరేగుతూ ఉన్న గాలిదుమారాన్ని ఇంకా 
తీవ్రతరం చేయడం కంటే సహుదయ రంజకమైన వరిస్టితుల్ని కల్పించడానికి (ప్రయత్నించడం 
సమంజసమని సారస్వతాభిమానులు అభిప్రాయం వెల్లడిస్తున్నారు. 

ఒక విషయం మాతం ఆశ్చర్యం గొల్పుతోంది. వావిళ్త్లవారు చెప్పగా వింటిమని 
యామిజాలవారు, నిడదవోలు వారు తదితరులూ స్పష్టంగా _ చెప్పుకుంటూ ఉంట “ఏ 
ఆధార (ప్రమాణాలతో కన్యాశుల్కం రచన అప్పారావుగారిది కాదని అంటున్నారో”బుజువు 
చేసికొనవలసిన బాధ్యత వారిదే అని శ్రీ గివెరా. మొదలైనవారు ఎదురు వాదించడం 
వింతగా కనిపిస్తోంది. 


ఇందులో ఉన్న “చిదంబర రహస్యాలు” “కుంభకోణాలు” ఏమిటో తెలిసికోవాలీ అంటీ ఉత్తమ 
మార్గం ఒక్క లు ఉంది. తెనుగు మహాజన సమాజంవారు బహిరంగసభ జరపడం కం“ 
వావిళ్లవారిని దర్శించి వారి ముఖత : దీన్ని గురించి అడిగి తెలిసికొని లిఖతవూర్వకమైన 
సాక్ష్యం ఏదైనా ఉంకు బయటపడ వేయించడానికి (ప్రయత్నించడం ఎక్కువ ఉపకరిస్తుంది. 


(23-4-'55 ఆం(ధవ్యతిక్సు 


తన్వాళశుల్క యవి నూరేళ్ళ సనమౌాలో చనం... 7) 


(కన్యాశుల్కం వ్రాసినది అప్పారావుగా ర: 
| వెంక కుశ్వర శా, స్త్రులుగారి ఒప్పుకోలు 


- సాహిత్య విలేఖరి 


గీ, జయంతి కుమారస్వామిగారు ఘాలీవాన పెళ్టేశారు!  “కన్యాశుల్కము రచన 
ఎవరిది” అని పృచ్చ చేసి వూరుకున్నారు. కన్యాశుల్కము కర్తృత్వము గురించి వారు వారికి 
తెలిసిన విషయములను అన్నింటినీ బయటపెట్టినారా అని అనుమానం కలిగింది. “తెలుగున 
కన్యాశుల్కమును అప్పారావు వ్రాయలేదు” అని భాషోద్దారక వావిళ్ల వేంక టేశ్వరశా, స్త్రులుగారు 
కుమూరస్వామిగారితో అన్నారు. “అప్పారావు తెలుగులో యేమీ (వ్రాయలేదు. ఆయన తెలుగులో 
వ్రాయసకాడు కాదు.” అని, అదే వేంకశుశ్వర శా స్త్రులుగారు యామిజాల పద్మనాభస్వామిగారితో 
చెప్పి చేసినారు. “అన్నా, మహాకవి అప్పారావుగారు యధార్హముగా షేక్సుపియరు అవస్థలో 
పడినారేమి చెప్మా!” అని నేను విస్తుపోయినాను. “నీవు తెలుగులో ఏమి (వ్రాసినావు? వ్రాయను 
నీకు తెలుగు ఏమి తెలుసును?” అని శ్రీ వేంకటేశ్వర శ్నాస్త్రులుగారు అప్పారావుగారితో 
అనిరా? నేదు వారి ఆత్మనుద్దెశించి అన్నమాటలను అప్పారావుగారి ముఖానకు చెప్పగల 
సాహసము (శ్రీ శ్వాస్త్రులుగారికి కలుగలేదా? 

ఈ (ప్రశ్నల పరంపరకు అంతుయేది? యెక్కడ. అప్పారావుగారిని మహాకవి చేసినవారు 
కమ్యూనిస్టులు అని ఒక అపోహ వున్నది. అప్పారావుగారు (బతికి వుండగానే (శ్రీవారిని 
కవిశేఖరుడు అని గౌరవించిరి. వారి కుమారుడు రామదాసుగారికీ విషయము తెలియదు. 
అప్పారావుగారు సజీవులుగా వుండినప్పుడే వారిని ఆంధ్రులు గౌరవించినారు. తద్వారా తమను 
తాము గౌరవించుకొనినారు. తెలుగు వ్రాయను చేతకాని అప్పారావుగారిని 'కవిశేఖరుడు' అని 
ఎట్టు అనగలరు? 'కన్యకీ కావ్యము వారిదేనని ఆంధ్రపత్రిక 1915 డిసెంబరు 1వ తేదీ 
సంపాదకీయములో ప్రశంసించినది. వారి వచన రచనను ఆనాడు మెచ్చుకొనలేకపోయిన 
“ఆంధ్రపత్రిక అప్పారావుగారు గేయరచనలో కొత్త మారాన్ని తొక్కినారని వ్రాసినదే. ఆనాడు 
ఆంధ్రపత్రికను నడిపినవారికి, పుత్రిక సంపాదకవర్గములో వనిచేసిన వారికి అప్పారావుగారు 
అపరిచితులు అయినట్టు దాఖాలాలు అబు! ఏకు చిత్రము! 


నెల్లాళ్ల చర్చ ఫలితము 


నెల్దాళ్ళాయి. జరిగిన చర్చలో అప్పారావుగారికి బాగా కావలసిన వారు పాలొన్నారు. 
అందరికి అందుబాటులో వుండి, అందరికి తెలిసిన విషయములనే వీరు వివరించి తమ 
అభిప్రాయములను (ప్రకటించినారు. అభిప్రాయముల ప్రకటన మంచిదే; అవుసరము కూడాను. 
బాగున్నది. వావిళ్ల వేంకళుశ్వరశాస్త్రులుగారున్నూ తను అభిప్రాయములను తమకు తెలిసిన 
విషయములుగా అందరికి తెలియజేస్తూ వచ్చినారు. “శాస్త్రులుగారు హాస్యాలాడుతున్నారు” 
అని చాలా కొలం నేను వట్టించుకోలేదు. వారిని నిత్యమూ ఎందరో చూస్తూవుంటారు. 
అప్పారావుగారి ఊసువచ్చినప్పుడు అందరికీ ఇంచుమించువీరు ఒకే పాఠము చెప్పినారు. ప్రతి 
ఒక్కరూ “ఓహో! అలాగా” అనుకుని వూరుకున్నారు. సాక్ష్యం చూవమని అడిగితే “వుంది. 
అవసరం అయితే తీద్దాం” అని కూడా శాస్త్రులుగారు అంటూ వచ్చినారు. జయంతి 
కుమూరస్వామిగారికీ, యామిజాల పద్మనాభస్వామిగారికీ ఇదే చెప్పినారు. 


ఈ (ప్రచారము పదేళ్ళాయి జరుగుతున్నదట! విజయనగరము నుంచే ఒకరు వాసినారు! 
ఈ ప్రచారంపై ముసుగును లాగివేయకపోతే ముందు ముందు ఏమవును? వున్న సాక్ష్యాన్ని 


వెల్లడి చేయకుండానే | శీ శాస్త్రులు వారు వెళ్ళిపోతే మహాకవికి జరిగిన అవచారానికి వరిహారం 
యేమి? అనుమానం మరీ బలవడునుగదా! 


ఆ (పమాదములేదని కొందరు వాదింతురు. ఈనాడు హోమర్‌ ఒడెస్పేని గురించి ఇట్టి 
మీమూంసే ప్రారంభమైనదని విన్న తదుపరి ఈ ప్రచార అర్హమును, అంతరార్హమును 
వెల్లడిచేయడము అవసరమని తోచినది. 


మంచిపని జరిగినది 


మంచిపని జరిగినది! (శ్రీ, శాస్త్రులు వారు సాక్ష్యాలు చూవగల స్థితిలో వుండగానే ఈ 
“పాదమాటు” ప్రచారము బట్టబయలు అయినది. అవసరాల సూర్యారావుగారు సాధికారికంగా, 
ఒంగోలు మునిసుబ్రవ్మాజణ్యముగారు సోదాహరణముగా, గురజాడ రామదాసుపంతులుగారు అన్ని 
హక్కులతో ఈ (ప్రచారమును ఘట్టిగా ఖండించినారు. శ్రీ శాస్త్రులుగారు మాటాడలేదు. 
కువూరస్వామిగారికి, వద్మనాభస్వామిగారికి వారు ఏమి చెప్పినారో - అవి ఆం(ధ్రవ(త్రికలో 
వెల్లడిఅయినవి. వావిళ్ళ వేంకళేశ్వరశాస్త్రులుగారు అవి అచ్చులో చూచుకొనినారు. అంతరంగంలో 
ఆనందించారు. బహిరంగముగా ఏమీ చెప్పలేదు. ఇదంతా జరిగి రెండు వారాలయ్యాక 
నేనుమరిద్దరు మిత్రులు (శ్రీ శాస్త్రులుగారిని కలుసుకున్నాము. “మీవద్ద ఏమైనా సాక్ష్యం 
యధార్లముగా వున్నదా” అని నేను అడిగినాను. వారు వారి మామూలు ధోరణిలో ఏమో 
చెప్పనారంభించినారు. “కన్యాశుల్కము విషయములో మీరు పద్మనాభస్వామి గారికి చెప్పిన 
సంగతులకు ఆధారాలు చూపవుతారా?” అని అడిగినాను. వారు మాటలు నెమరవేసుకున్నారేమో 
అనే భావం కల్గింది. వారు “ఇది జాను, అది కాదు" అని చెప్పలేని స్టితిలో వున్నారని 
నాకూ, నాతో వున్న మిత్రులిద్దరికీ తెలిసిపోయినది. వారు వ్రాయించగల స్టితిలోవున్నా రేగాని 
వాయగల స్థితిలో ఎంతమాత్రములేరని తెలిసి పోయినది. వారితో గోప్మిఇక ఊకదంపుడే అని 
నిశ్చయించుకున్నాము. “ఎక్కడో, ఏమూలో, ఏకొట్టలోనో వుండాలి. వెతికించారి” అన్నట్టు 
మాట్లాడారు. నావెంట వచ్చిన మిత్రుడు “ఎక్కడ ఆకట్టులు, కవెలలు వున్నవో సెలవియ్యండి. 
మేము వెతుకుతాము అని ఒకడుగు ముందుకు వేసినాడు. “ఆ6ఊ6౬ ఏమి వెతుకుతారు 
ఎక్కడ వెతుకుతారు” అని విషయం తప్పించి చేసినారు. 


శాస్త్రులుగారివద్ద వున్న సాక్ష్యము 


é శాస్త్రులుగారి వద్ద సాక్ష్యం లేదు. వున్నా అది ఎవరికీ అందేస్టితిలో లేదు. మరి ఏమిటి 
కార్యం? అయితే “కన్యాశుల్కమును అప్పారావుగారు వ్రాయనేలేదని అభిప్రాయమా?” అని 
నేను అడిగితిని. ఊం అప్పారావుగారే వ్రాసినారు. గోమఠం (శ్రీ నివాసాచార్యులుగారున్నూ, 
వేదం వేంకటాచలయ్యగారున్నూ మెరుగులు పెట్టారు అని శాస్త్రులుగారు సమాధానము 
చెప్పినారు. వేంకటాచలయ్యగారు తమ అధీనమైన ఏ [గ్రంథాన్ని అయినా విస్తృతం చేయగల 
సమర్హులు, ప్రతిభావంతులు అని గోమఠం గ్రీనివాసాచారిగారు వేంకటాచలయ్యగారికి 1910లో 
(వ్రాసిన లేఖవల్ల తెలుస్తున్నది. 

“మీకు (వాతప్రతిని అప్పారావుగారు స్వయంగా తెచ్చి ఇవ్వలేదా? వారిచ్చిన ప్రతి తెలుగులో 
లేదా? అది వారి స్వహస్తంలో లేదా?” అని అడిగినాను. “అప్పారావుగారు తెచ్చి ఇచ్చేవారు. 
ఒక్కొక్కప్పుడు ఎవరిపరంగా నైనా పంపేవారు. ఆయన పంపిన ప్రతి తెలుగులోనే వుంది” 
అని శ్వా స్త్రులుగారు అంగీకరించారు. 


“అయిన మరి అప్పారావుగారు కన్యాశుల్కమును తెలుగులో వ్రాయలేదని మీరు ఎలా 
చెప్పగలుగుతున్నారు?"” అని అడిగితిని. 


కన్య్యాళుల్స ౦: నూరేళ్ళ నమాలో చనం... 69 ) 


అప్పారావుగారే (వాసినారు 


“కన్యాశుల్కమును అప్పారావుగా రే (వాబనారు. సందేహం లేదు. నాటకాన్ని (దర్శన 
యోగ్యంగా చేయడానికి (శ్రీ గోమఠం (శ్రీనివాసాచారిగారు, వేదం వేంకటాచలయ్యగారు 
అక్కడక్కడ మెరుగులు పెట్టారు. అప్పారావుగారు, శీనివాసాచారిగారు ఇద్దరూ మంచి 
విద్వాంసులే, బాగా చదువుకున్న వారే. అప్పారావుగారికి ఇంగ్రీషులో ఎక్కువ (ప్రవేశం, 
పాండిత్యం ఉంది. శ్రీనివాసాచారి గారికి సంస్క ఎతంలో మంచి పాండిత్యం వుంది.” అని 
వేంకళకేశ్వరశా,స్త్రులు గారు చెప్పినారు. 

“మరి పద్మనాభస్వామిగారికి అలాగు ఎందుకు చెప్పినారు?” అని అడిగితిరి. 

“ఏదో అడిగినాడు. ఏదో చెప్పినాను. అవి మీరు పాటించకండి” అని తప్పుకున్నారు 
శౌ స్త్రులుగారు. 

ఇంతసేపు మాట్లాడిన తరవాత నాకు కలిగిన అభిప్రాయము ఏమంకు- వేంకటేశ్వర 
శ్నాస్త్రులుగారు ఏదో ఆధారము, మరి ఏదో ఆసా చూచుకునే ఇంతకాలమూ ఇలా చెప్పుతూ 
వచ్చారు. ఇవ్యుడవి ఏ కారణముగానో అందుబాటులో లేవు. కనుక ఒప్పేసుకుందాము అని 
ఇలా తేల్చి నెసనారు. 

మా తర్వాత మళ్ళీ ఈ విషయాన్ని వారు ఎవరితోనైనా ప్రస్తావించినారేమో తెలియదు. 
ప్రస్తావించివుంశు ఏమి చెప్పినారో తెలియదు. అడిగి తెలుసుకొనడానికి పదిరోజులు ఆగినాను. 
నాకు చెప్పిన విషయాలకు భిన్నంగా వారు మరికొందరికి ఏప్రియలు 12 తరువాత చెప్పినట్లు 
నేటివరకూ నాకు తెలియదు. 

అయితే (శ్రీ, వావిళ్ల వేంకటేశ్వరశా,స్తులుగారు. యేమీ కాయితాలు లేకుండా ఇలా 
చెప్రూవచ్చారని నమ్మడము ఇప్పటికీ కష్టముగానే వున్నది. వారి అభిప్రాయాన్ని మేము 
తెలుసుకో కర్షినంతవరకు వెల్లడించినాను. గోమరఠంవారు వేదమువారు గురజాడ వారికి 
కన్యాశుల్కమును విస్తరించడములో సహాయము చేసినారని (శ్రీ, వావిళ్ల వేంక టుశ్వరశా,స్ర్రి/గారి 
విశ్వాసము అయినట్లు, అది జరగడము వారు స్వయముగా చూచినట్లు వారితో జరిపిన గంట 
సంభాషణవల్ల మాకు తోచినది. కాదని వారు సెలవిస్తే సంతోషముగా సవరించుకుంటాను. 
భాషోద్దారకుని భాషాసేవను ప్రస్తుతించుచు 1914- వ సంవత్సరములో బ్రహ్మాండమైన [గ్రంథము 
అచ్చుఅయినది. అందులో మహాకవి గురజాడ అప్పారావుగారిని గురించి రెండు వ్యాసములున్నవి. 
వాటిలో కన్యాశుల్కము, కొండు భట్టీయము, దిల్లణీయముల (ప్రసక్తి లేనేలేదు. 

పోతే మహాకవి కన్యాశుల్క_ములోని “కొన్ని రంగములను రామమూర్తి పంతులుగారికి చదివి 
వినిపించినారు” అని వ్రాసిన బుర్రా శేషగిరి రావుగారు రామమూర్తిగారు ఆ సందర్భములో 
ఏమి అన్నారో మరి వ్రాయలేదు. మహాకవి “దినచర్యలో కన్యాశుల్స ము బహూకరణ గురించి 
వున్నదిగాని, రచన గురించి ఎందుచేతనో ఏమీ లేదు. 

వీటిని నిదానముగా పరిశీలించుకొన వచ్చును. ఒకటి మాత్రము నిజము. వేంకటేశ్వర 
శాస్త్రులుగారున్నూ కర్తత్యమును కాదనడము లేదని, ఉడుతా భక్తి కొందరు మవిోకవికి 
సహాయము చేసినారని మాత్రము అభిప్రాయపడుచున్నారని రూఢిఅయినది. వారు తిరిగి కాదు 
అనేవరకూ, అడి చాలును. ఇందువలన ఎంతో మంచి జరిగింది. 


పదేళుగా జరిగిన ప్రచారం 
ధం 
వదేళ్ళాయి (శ్రీ, వేంకలేశ్వర శాస్త్రులుగారు ఎందుకొరకీ (ప్రచారము చేసినారో తెలియదు. 
శ్రీ శాస్త్తులుగారు వొట్టినే ఇంతపని చేసినారని నమ్మడము కష్టముగా వున్నది. శా,స్తులుగారి 


గదిలో మహాకవి అప్పారావుగారి పటమున్నది. మహాకవి అంటే భక్తి (శ్రద్దలు లేవని ఎలాగు 
అనుకోవడము? 


ఆకోసాంతుల్భ 0. నూరేళ్ళ నమాలోచనం... 


శ్రీ శాస్త్రులుగారు మరికొన్ని విషయములు చెప్పినారు. వాటిని గురించి వాకబు 
చేస్తున్నాను. ఈ చర్చను వురస్కరించుకొని నేనున్నూ మరికొందరు మిత్రులున్నూ కొంత 
విచారణ చేసినాము. ఆ విచారణ ఫలితాలను మిత్రులకు కొందరికి చెప్పగా వారు పత్రికలో 
(వాసి వేసినారు. మిగిలిన విషయాలను [క్రమశిక్షణ ఉపయోగము అని అనుకున్నంత మేరకు 
వాసాను. ఇంతటితో కన్యాశుల్మ్కము రచన ఎవరిది?' అనే చర్చను ముగించివేయవచ్చును. 
కన్యాశుల్క మునకు, అప్పారావు మహాకవికి సంబంధించిన ఇతర భోగట్టా వుంటే సేకరించడము 
మంచిది. నెల్టాళ్లుపైగా జరిగిన ఈ చర్చ ఫలితంగా పదేళ్ళాయి నోటమాటగా రాష్ట్ర్రం 


అంతటా జరుగుతూవున్న (ప్రచారం బండారం బయటపడింది. “మహాకవి అప్పారావుగారే 
కన్యాశుల్కము కర్త, రచకుడు అని నిర్దారణ అయింది.” 


ముందు ముందు ఎవరైనా దాఖలాలు చూవకరిగేవరకూ ఈ సత్యాన్ని శంకింపవలసిన 
పనిలేదు. నేడు దొరకని సాక్ష్యం ముందు దొరుకుతుందనే ఆశ నామటుకు నాకులేదు. 
అయినా సత్యాన్వేషణ ఆగబనిలేదు. 


(24-4-55 ఆం(ధవ(తిక్తు 


కన్వాళుల్క అ: నూరేళ్ళ సమూలో చనం... లాలాజల 71 ౧ 


సంపాదక లేఖ 


శీ. యామిజాల వద్మనాభస్వామి | 


ఆర్యా! కన్యాశుల్కం రచన గురించి, సత్యానస్తేషణకై |ప్రారంభింపబడ్డ చర్చ పంతాలలోకి 
పోకూడదు. పట్టుదలా, పిడివాదం ముదిరితే నిజం తేలదు. 

“కన్యాశుల్కం రశ న ఎసకిది?” అన్న చర్చ సత్యాన్వేషణకై సాగుతూన్నదికాని మరొాకటికాదు. 

ఆరుద్రగారు వ్రాసినట్లు “మార్చి 13 తేదీ ఆంధ్రపత్రికలో జయంతి కుమారస్వామిగారు 
తమ సందేహాన్ని వెలిబుచ్చేదాకా అసలు గోమఠం (శ్రీనివాసాచార్యులు అనేవ్యక్తి ఉండేవాడని 
రమారమి ఎవరికీ తెలియదు.” [9-4-55 ఆంధ్రపత్రిక] కాని ఇవ్వడిపాడు గోమఠం 
శీ/నివాసాచార్యులుగారిని గురించి క్రమశః చాలా సంగతులు తెలియవస్తూన్నవి. కాగా, వంతాలు 
పెరిగి అసలే చిక్కు అయిన సమస్య పీటముడివడేటంత స్టితిలోకిడేకుతూంది. చదువరులకు 
గోమఠం ,శ్రీనివాసాచార్యులుగారు అనేవ్యక్తి ఒకడా? లేక ఇద్దరా? అనిపించే స్థితీ వట్టుతూంది. 
అంకే ఒకపేరుగల వ్యక్తిని గురించి, ఈనాటికీ విభిన్నాలైన వివరాలు తెలియవస్తూన్నవి. మనవి 
చేస్తున్నాను. 

'కమలాపహారణం'లో సి.ఆర్‌. (శ్రీనివాయ్యంగారు తెలియపరచినవి. జి.సి.వి. (శ్రీనివాసా 
చార్యులుగారు భూతభవితవ్యాల మధ్యనున్న అనుబంధ చిహ్నములనదగిన వారిలో చాలా 
ఆరుదైనవారు. కడచిన నాలుగు తరాల విజ్ఞానాన్నీ, అభ్యుదయాన్నీ తమలో  సంక్రిప్తం 
చేసుకొన్నవారు. గతించిన శతాబ్దపు నలభయ్యోవడిలో చెంగల్పట్టు జిల్లాలో జన్మించినారు. 
ఉపాధ్యాయవృత్తిలో చేరేటందుకు విధిలాక్కొని వెళ్లితే ఎనక నికి చేరినవారు. ఓరియంటల్‌ 
డమెటిక్‌ కంపెనీ స్టాపించినవారు. “ఇండియన్‌ [డ్రమెటిక్‌' ("ఇండియన్‌ గారిక్‌”) బిరుదు 
పొందినవారు, గ్రంథకర్త... 

ఇక, వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రులవారు సెలవిచ్చిన ప్రకారం - 

గోమఠం (శ్రీనివాసాచార్యులు పూర్వులు నుధురాంతకంలో ఉండేవారు. ఇతడు పుట్టుకముందే 
విజయనగరం వీళ్లవాళ్ళు వెళ్లి 'రాముతీర్షాలు' అనే గ్రామంలో ఉండేవారు. శ్రీనివాసాచార్యులు 
మొట్టమొదట చీపురుపల్లి తాలూకా రామచంద్రపురం మిడిల్‌ స్కూల్లో పాడ్మాస్తరుగా ఉండేవాడు. 
[10-4&-*55 ఆంధ్రవథత్రిక.] 

గమనించతగి ఉంది ఈ తేడా. 

CAR. శినివాసయ్యంగారిమాటలు * “పట్టిందల్లా బంగారయ్యే వీదిచేతిలోపడి మన ప్రాచిన 
నాటక కర్తల మహాకావ్యాలు చెప్పుకోతగ్గ హుందాతనాన్ని పొందాయి. ఆచార్యులవారు సంస్కృత, 
ఆంధ్ర, ఆంగ్ల భాషలలో చక్కని విద్వాంసులు. నాటుక శాస్త్ర కథా సద్దాంతాల పైనా, 
ఉద్యోగాభినయాలపైనా శాస్త్రీయంగా చర్చించగల కొద్దిమంది సజీవులయిన ప్రామాణికులలో 
వీరొకరు. తెలుగునాట మొట్టమొదట క్షేతయ్య వదాలనుపాడి, తెలుగువాళ్ళకి క్షేతయ్యను 
పరిచయం వేసినవారు ఆచార్యులవారి” [9-4-55. ఆంధ్రపత్రిక. ] 

“గోమఠం (శీ/నివాసాచార్యులను జిసి.వి. అనేవారు. అతడు ఎర్రగా, పొట్టిగా బట్హతలా 
అతనూ ఉండేవాడు. అతని పాండిత్యమంతా ఇంగ్రీషు, అరవములోనే కాని తెలుగులో అతడికి 
వచ్చింది ఏమీలేదు.” ఈ సపైమాటలు ఆనాడు విజయనగరంలో సుప్రసిద్ద న్యాయవాదులైన 
అనాసవురవు గోపాలరావుగారివి. [16-4-'55 ఆం(ధ్రప|త్రిక.] 


mu న్వాళుల్క ల: నూరేళ్ళ నమాలోచనం... 


మదో విషయంలో కూడా ఈ తేడా గమనించతగి ఉంది. 


C.R. ,శ్రీనివాసయ్యంగారే తమ (కమలావహరణం) పీఠికలో ఇచ్చిన ఆచార్యులుగారి 
రచనలు 


ప్ర్రసాహసం 

వర్ష్యతయం 
కమలాపహరణం 
సపెంకిపంతులు (ప్రహసనం 
. పండితరాజ సంవాదం 

వేదం వేంకటాచలయ్యగారు కనులాపహరణానికి తెలుగులో పీఠిక వ్రాస్తూ ఇచ్చిన ఆచార్యులుగారి 
(గంథాల పట్టుక ఫ్ర 

క (గిజల్లా 

2. హరిశ్చంద్ర (ఆంగ్లం) 

౩. కమలాపహరణం 

4. |తిపూరుషం. 

ఆరుదద్రగారే “సి.ఆర్‌. (శీ/నివాసయ్యంగారు ఇచ్చిన వట్టికకూ, వేంకటాచలయ్యగారు ఇచ్చిన 
పట్టికకూ చాలా తేడా వుంది.” అన్నారు. 

ఈ విధంగా , శ్ర,నివాసాచార్యులను గురించి విభిన్నాలయిన విషయాలు వెల్లడి అవుతూన్నాయి. 

“వీరు (జిసి.వి. ,శ్రీనివాసాచార్యులుగారుు అరవలు. వీరి మాతృభాష అరవం. వీరు 
విజయనగర వాస్తవ్యులు కారు. వారికి తెనుగుభాషా పరిచయం లేదు.” అంటూన్నారు 
గురజాడ రామదాసుగారు (10-4-55 ఆంధ్రపత్రిక). 

ఏది నమ్మడం? ఒకే వ్యక్తిని గురించి విభిన్న విషయాలు తెలుస్తున్నవుడు!....ఒకతను 
విజయనగరం శ్రీనివాసాచార్యులు, మరొకరు మద్రాసులోని (గ్రీనివాసాచార్యులా? అని 
(భమపడేటంత దగ్గరగా _ తీసుకువస్తూన్నాయి పై సంగతులు. అన్నింటిలోనూ మరీ వింత 
అయిన సంగతి ఏమిటంకే- 

“కమలాపహరణం, పెంకెపంతులు రచన కూడా (శ్రీ, గురజాడ వేంకట అప్పారావుగారి దే” 
అనీ, కమలాపహరణం, సెంకెపంతులు కూడా అప్పారావుగారి చేవాతనే వుండాలి అనిన్నీ 
అంటున్నారు నమా అనాస్తవురపు గోపాలరావుగారు. ఇంతే కాదు. ఇంకా వారు 
ఏమంటున్నారంశు, “ఆనాడు ఈ (గామ్యభాషలో రాయడానికి అందరూ జంకేవారు. 
అందుచేత ఈ భాషలో ఎంతమంది రాస్తూవుంటే అంత సుళువుగా ప్రచారంలోకి వస్తుందని 
అప్పారావుగారే 'కమలావహరణము' రాసి జి.సి.వి. పేర అచ్చు వేయించారు. పెంకెపంతులులో 
కొన్ని భావాలు మాత్రం జిసి.వి.వి కానీ రచన అంతా అప్పారావు గారిదే, నిస్సందేహం.” 


Op WN 


(16-4-'55 ఆం(ధవ(తిక) 


ఇక్కడ ఒక విషయం మనం తేల్చుకోవాలి. బాగుంది. అప్పారావుగారే (వ్రాశారు. 
మరొకరిపేర అచ్చుకి ఇవ్వమన్నారు. అటువంటి సమయంలో “తెలుగులో అతడికి వచ్చింది 
ఏమీలేదు.” అనిపించుకో తగ్గ వ్యక్తి మాత్రమే దొరికాడా అప్పారావుగారికి? |గ్రంథకర్తగా 
నిలబడడానికి ? 

“తన పేరను అచ్చువేయించుకుంటున్నప్పుడు (శ్రీ (శ్రీనివాసాచార్యులు (క్రీ వేదం 
వేంకటాచలయ్యగారి చేత అక్కడక్కడ ఎత్వములు, పొల్టులు, కొమ్ములు మార్పించి వుండొచ్చు” 
అని అనిపించుకోతగ్గ వానిని తన (గ్రంథానికి |గ్రంథకర్తగా ఎన్నుకొనే పాటివారా గురజాడ 
అప్పారావుగారు!!! శాంతం  పావం..... అనాసవురపు గోపాలరావుగారు పెద్దలు, సరసులు, 
పైగా తెలిసినవారు. గోపాలరావుగారు న్యాయవాదులు గూడా కనక ఓఠస్సా ఇల్లా వేశారా? 
అనిపిస్తూంది, 


తన్వ్సాశుల్క ౦: నూరేళ్ళ సమాలో చనం... జాలా లాలాజల జా 73 ౧) 


ఈ చర్చ సత ర్థషల్లా'కే అని మనవి చేశాను. నిజం బయట పడడమే మన అందరి 
ఆశయమున్నూ కదా! ఇక, 

“వావిళ్ల వారిని సమర్హిస్తూ గురజాడ వారు వ్రాసిన కన్యాశుల్కొాన్ని గోమఠం వారు 
తెనిగించారని (శ్రీయుతులు యామిజాల పద్మనాభస్వామిగారు, నిడదవోలువారు ఆం(ధ్రవత్రికలో 
వారి వారి అభిప్రాయూలు తెలియజేసినారు.” అని గి॥వె! రామమూర్తిగారు (21-4-55 
ఆంధ్రపత్రికలో) వ్రాస్తున్నారు. 

నా వ్యాసాన్ని తిరిగి నెమ్మదిగా చదవండని కోరుతూన్నాను. నేను ఎటూ మొగ్గలేదు. 
కారణం? ఇంకా నామనస్పే ఎటూ మొగ్గలేదు గనుకా కాని ఒక మాటా గురజాడ 
అప్పారావుగారు వ్రాయలేదంళే ఎంత బాధ కలిగిందో, గోమఠం (శ్రీనివాసాచార్యులు గారికి 
తెలుగురాదంకునూ అంత బాధ గలిగింది. దానిమీద గోమఠం వారి తెలుగు ఇల్పాంటిది - అని 
వెల్లడించాను. వావిళ్ళ వేంకటేశ్వరశా,స్త్రుల వారిని కలుసుకొని వారు చెప్పింది చెప్పినట్టుగా 
(వ్రాశాను. అంతే కాదు. 


“సత్యాన్వేషణ బుద్దితో పరిశోధించడం అవసరం. నిజం వెల్లడించడం అత్యవసరం” అని 
ఆనాడే మనవి చేశాను. 


(24-4-55 ఆం(ధ్రవ,తిక) 


CD EEE నూరేళ్ళ నమాలోచనం... 


బహిరంగసభ అత్యవసరం 


శ గి.వె. రామమూర్తి 


ఆర్యా, ఎవరు వి (గ్రంథాన్ని రచించారో పరిశోధనలు జరపడం కోసమే విశ్వవిద్యాలయాలలో 
(పత్యేక శాఖలున్నాయి. ఆ శాఖాధికారులు కవుల చరిత్రలను రచించడం జరుగుతూనే 
ఉంది. (శ్రీ, కనకలిం గేశ్వరరావు గారి వంటి రసికులు “కన్యాశుల్కం” వంటి ఉత్తమ 
నాటకాన్ని చదివి |ప్రదర్శించినంత మాత్రాన తృప్తివడగలరేమోగాని అందరూ వారివంటి రసిక 
హృదయులు కాలేరు. రసిక హృదయులు ఉత్తమ కావ్యాన్ని చదివి ఆనందించినట్టుగానే ఆ 
కావ్యకర్తను గురించి తెలుసుకుంటారు. ఆ కవిని ప్రశంసిస్తారు. ఏ కావ్యం ఎవరు రచించారో 
తెలుసుకోనవసరం లేనినాడు యీ _తర్ణనభర్ణనలు రానేరావు. సారస్వత పరిశోధకులు ఉండనే 
ఉండరు. విశ్వవిద్యాలయాలలో ఆ ప్రత్యేక శాఖలు అనవసరమౌతాయి. 


ఏ మూలనుండో, వీరితోనూ, వారితోను అప్పారావుగారు కన్యాశుల్కం రచించలేదని ,శ్రీ, 
వేంకటేశ్వర శాస్త్రిగారు చెప్పడమే కాని వారు యింతవరకు వారి చేవ్రాలుతో ఆం(ధప|త్రికలో 
ఏమీ (ప్రకటించక పోవడం కడుశోచనీయం. ఒక మహాకవిపై జరుగుతున్న అత్యాచారాన్ని 
గురించి పలువురు సహృదయులతో చర్చించిన పిమ్మటనే మా (తెలుగు మహాజన) సమాజం 
వారు (24-4-55 దిసా. 6 గంటలకు) బహిరంగ సభను ఏర్పాటు చేసి ఉంటారని శీ 
కనక లింగేశ్వర్రావుగారు గ్రహించి ఉండవలసింది. 


శ్రీ వావిళ్ల వేంకళలేశ్వరశాస్త్రిగారిని, (శ్రీ, కనకలింగేశ్వర్రా రావుగారు దర్శించుకున్న 
తర్వాతనే ఆంధ్రపత్రిక ద్వారా మాకు వారి సలహాను అందజేయవలసి ఉండేను. ఆ ఉత్తమ 
మార్గాన్ని వారెందుకు అనుసరించలేదో? 


మా సమాజంవారు వావిళ్ల వారిని దర్శించవలసిన అవసరం లేదు. (క్రీయుతులు 
వేంకటరావుగారు, పద్మనాభస్వామిగారు ఆం(ధప।త్రికలో (ప్రకటించిన విషయములు నిజమయితే 
వారి అభిప్రాయాలను బలపరుస్తూ, నిజం కాకపోతే ఖండిస్తూ వావిళ్లవారు (ప్రకటించవలసి 
ఉండెను. కాని వారు ఆ వని చేయలేదు. తెలుగు దేశానికి యీ విషయమై తగిన సమాధానం 
యివ్వవలసిన బాధ్యత వారిమీద ఉంది. దానిని వారు గుర్తించి ఉంటే యీపాటికి ఆంధ్రపత్రిక 
మూలంగా తెలియజేసి ఉందురు. ఇప్పటికైనా ఆ బాధ్యతను వారు గుర్తించి మేము ఏర్పాటు 
చేసిన సభలో గురజాడవారి (గంథచౌర్యనేరాన్ని నిరూపించడమో, లేక వారు చెప్పినట్టుగా 
ప్రకటితమైన అభిప్రాయాలు నిజం కావని ఖండించడమో చేయమని వారిని ఆంధ్రపత్రిక 
ద్వారా ఆహ్వానిస్తున్నాము. 

శ్రీ పద్మనాభస్వామిగారు చేసిన విమర్శను చదివినవారికి మూడు విషయములు స్పష్టము 
కాగలవు. 1. వారు ఉదహరించిన “కమలావపహరణం” రచన శైలికి, “కన్యాశుల్కం” రచన 
శైరికి సాదృశ్యం నిరూపించలేకపోవడం. 2. డాక్టర్‌ సీతాపతిగారి భాషాజ్ఞానాన్ని అనవసరంగా 
వెక్కిరించబోయి బోర్లావడం. 3. రామాయణంలో పిడకలవేట అన్నట్టు దేవులపల్లి వారి 
కవిత్వం గురించి వ్యాఖ్యానించడం. శ్రీ నిడదవోలు వేంకటరావుగారితో 21-4-55 తేదినాడు 
ఒక గంటకుపైగా యీ విషయమై నేను చర్చించడం జరిగింది. అంతకుముందే యిటువంటి 


కన్వాళుల్క ©: నూరేళ్ళ సమాలోచనం.. 


బహిరంగసభను ఒకదానిని ఏర్పాటుచేసే మా ఉద్దేశమును వారికి తెలియజేయడమైనది. వారితో 
చర్చించినప్పుడు వారు వారి వాదాన్ని సమర్ధిస్తూ ఏ సాక్ష్యసంవన్నాలు చూపించలేదు. 
వావిళ్లవారి కోర్కెననుసరించి వారికి తోచింది వ్రాశామన్నారు. బహిరంగసభలో వారు 
(పసంగిస్తామన్నారు. 

“కన్యాశుల్కం” గురుజాడవారి రచన కాదని వావిళ్ళవారుగాని, వేంకటరావుగారు గాని, 
యామిజాలవారు గాని నిరూపించలేకపోవడం వలన ఒక బహిరంగసభ అవసరమని చాలమంది 


సహృదయులు కోరడంవల్లనే మేము ఏర్పాటు చేశాము. సారస్వత ప్రియులు యీ బహిరంగసభ 
అత్యవసరమని గ్నుర్తింతురుగాక! 


(24-4-55 ఆంధవ(తిక్తు 


| కలాం | కన్యాశుల్కం నూరేళ్ళ నమాలోచనం... 


“కన్యాశుల్కం” ఆద్యంతమూ 
అప్పారావుగారిదే 


కం 


భమిడిపాటి కా మేళ్తురరాను 


| 


(ద్రష్ట, కళా (స్రష్ట, సువర్తయోగి, భాషా కోవిదుడు, హాస్యపాత్ర నిర్మాత, ఆంధ్రహృదయకవి, 
గద్యవద్యగేయకర్త, సర్వతోముఖుడు, సమచిత్తుడు, విశాలహృదయుడు, ఆంధ్రసారస్వత సమ్రాట్‌, 
స్వయంజ్యోతి-అయిన గురజాడ అప్పారావుగారు గతించి నలభై ఏళ్ళయింది. ఆయన పేరు వినని 
వాళ్లు కూడా కొందరు కన్యాశుల్కం' అనే [గంథనామం వినుంటారు. "కన్యాశుల్కం" కాక 
మరేమన్నా ఆయన రాశారాండీ? అని భోగట్టా చేసేవాళ్లున్నారు. "కన్యాశుల్కం (గ్రంథంలో 
ఆంగ్లంలో ఉన్న అంకిత ఉపోద్దాతాలు తెలియవు గదా అనిన్నీ, వాడుక తెలుగులో నున్న 
అసలు (గంథం ఎల్లాగో తెలిసేదేగదా అనిన్నీ, ఇప్పటివరకూ అది చదవకుండానే జాగర్తవడ్డ 
తెలుగు అదృష్టవంతులు సజీవులుగా ఉండవచ్చు. నిత్యకృత్య జీవిత సందర్భా లలో అనుక్షణమూ 
'కన్యాశుల్కం'లోని శబ్రయో, నుడికారమో, వాక్యమో, సంఘటనో జ్ఞాపకంరాగా అటువంటి 
ప్రమాణ (గ్రంథాన్ని వ్రసాదించిన గురజాడ అప్పారావుగారిని బుషిగా ఆరాధించుకునే పామరులు 
కూడా తెలుగు వాళ్ళలో ఉన్నారు. “కన్యాశుల్కం” లోని పూర్వ సంప్రదాయ స్మరణలు 
చూపించి, దక్షిణదేశపు భాషల తత్వ పరిశోధకుడుగా పనిచేసిన గురజాడ అప్పారావుగారి ఆంధ్ర, 
ఆంగ్ల, సంస్కృత సారస్వత పరిజ్ఞానం ఉదాహరించగల వ్యక్తులుకూడా ఆంధ్రుల్గ్లో లేకపోలేదు. 
నోటితో అన్నది కాగితం మీద పెడితే కొంపలంటుకుపోయి జన నష్టంకూడా కావచ్చునని 
పండిత పామరులు నమ్మిన ఆ రోజుల్లో, ఆ వని “కన్యాశుల్కంలో ఆచరించి చూపించిన 
గురజాడ అప్పారావుగారి సాహసథెర్యాలు కళ్లారా చూడగరిన పుణ్యాత్ములు కొందరు ఇంకా 
పోలేక ఉండిపోయారు. హాస్యం అంట బూతులు, హాస్యం అంటే వ్యక్తి దూషణా, హాస్యం 
అంతే భాషాడంబరమూ అని ఆంధ్రులు నమ్ముతూండిన రోజుల్లో వరస్పర విరుద్ద లక్షణ 
సంపుటి అద్వితీయ నైపుణ్యంతో ఐక్యవరిచి శీల సంతనచేసి లలిత స్వారస్యం పాత్రల్లోనూ 
సన్నివేశాల్లోనూ ప్రజ్వలింవచెయ్యగల సామర్థ్యం గురజాడ అప్పారావుగారిలోనూ, ప్రజ్వలించుతూ 
ఉన్న పట్టు కన్యాశుల్కం లోనూ చూపించగల అప్పారాయ 'కన్యాశుల్క' ఆరాధకులున్నారు. 
మూల సంస్కృతంలోని శ్లోక సమాసాలకంటే ఎక్కువ పొడుగూ వెడల్చూగల సంస్కృత 
సమాసాలు తెలుగు పద్యాల్లో ఇమడ్చగల తరమా శక్తీ రకరకాల పద్యాలూ, పాటలూ 
అల్లడమూ, పురాణపాత్రనామాల జాదితా- ఈ మూడూ ఉంటే నాటకాన్ని భరతం పట్టవచ్చు 
అని సాధారణ రచయిత విశ్వసించే రోజుల్లో, హృదయ పూర్వకాంధ్రంలో, అవస్త్రలకి తగ్గ 
నవ్య గమనాలుగల పద్యగేయాలలో, సంఘానుభవంలోని ఉదంతాలే సమకూర్చి అల్లిన కథల్లో 
వ్యవహరించవలసిన వ్యక్తుల్ని జీవం ఉట్టి పడేటట్టు నవ్యచ్శిత్రణాల్గ్లో మూర్తీభవింప చెయ్యగల 
గురజాడ అప్పారావుగారి సృష్టి సామర్హ్యం, 'కన్యాశుల్కం'లో బింబితమై ఉండడం జగద్విదితం. 
'మీ కన్యాశుల్కంలోని వాడుకభాష హాస్య వ్యాపారాల్శోనప్పతుంది గాని గంభీర భావ(ప్రకటనకి 
వరహీనంగా ఉంటుంది.' అని ఎవరో చేసిన ఆక్షేపణకి సమాధానంగా తాను “బిలణీయం” 
రచిస్తూన్నట్టు గురజాడ అప్పారావుగారు తమ స్నేహితులకి రాసి ఉండడం ఆయన వాడుకభాషా 


తన్వాశుల్భ 0. నూరేళ్ళ న మాలో చనం... లాడ క 77 ౧ 


ప్రయోగ కౌశల్యంయొక్క రెండంచుల కత్తితనాన్ని బుజువు చేస్తోంది. చిత్తగించారా! గురజాడ 
అప్పారావుగారు ఆషామాషీ వ్యక్తికాదు. “కన్యాశుల్కం” అల్లాటప్పా రచనా కాదు. భాష 
వాడుకభాషేగాని, దిక్కూ దివాణమూ లేని భాష కాదు. 


2 


అయితేం! వడిసుట్టు వస్తూంటాయి. తుట్రలు మీద వడుతూంటాయి. “కన్యాశుల్కంలో 
ఉన్న తెలుగు గురజాడ అప్పారావుగారిదేనా అనే మీమాంస (ఆయన ఉండగానూ పోయింతరవాత 
ఓ నలభైెయేళ్ళూ) ఆ (గ్రంథం చదవగా చదవగా కొందరికి బయలేరినట్టు కనవడుతుంది. 
ఈ శంకకి అర్తం '“కన్యాశుల్కం' తండ్రి గురజాడ అప్పారావుగారేనా అని, “కన్యాశుల్భ! 
భాష మాత్రం మరొకరిది అనడం. చాలా భాషల్లో మనోహర రచన చెయ్యగలిగిన ఆ 
అఖండ (ప్రతిభాశాలియొక్క అద్వితీయ |ప్రజ్ఞని శంకించడమే కాదు, ఆయన (త్రికరణశుద్దిని 
చప్పరించడం, ఆయన జీవితాశయాన్ని ఆయన మరణానంతరం తృణీకరించడం, ఆయన 
ఘోషించిన శపథాన్ని వినిపించుగోకపోవడం, అస్తమయానంతరం సూర్యుడి తేజం బాగా 
కనిపిస్తూ ఉన్నా సూర్యుడికి తేజం లేదని, జనాన్ని నమ్మగొట్ట యత్నించడం. కన్యాశుల్క 
“భాష మరొకరిదా? మరొకరి ముక్కలు పట్టిగిళ్ళేనా, ఆయన మహారాజులుంగారికి అంకితం 
చేస్తూ, తమ విధేయుడు ఒక జనహిత నాటకం రాశాడు, అది ఆడినప్పుడు చాలా ర్తక్తికట్టింది, 
అందుచేత అది అచ్చువేశాడు, అది అతని యోచనకి ఫలితం గనక మహావ్రభువులవారు 
స్వీకరించాలి-- అని చెప yగుంటా! ఈ అంకితంలోనేనా మహారాజులుంగారిని ఆం|ధ సారస్వత 
చరిత్రలో ప్రజ్వలయుగ ఆరంభకులుగా గురజాడ అప్పారావుగారు సంబోధించారూ? 


మొదటి ముద్రణ ఉపోద్దాతంలో : (ఇంకోరిభాష చపాయించేసేనా?) నేను ఈ (ప్రదర్శనాన్ని 
వాడుకభాషలో తొడిగాను, ఏమంశే, (ప్రజాబాహుళ్యానికి గ్రాంధిక భాషకంలు ఇదే సులభతర 
(గ్రాహ్యం గనకనున్నూ, తెలుగులో హాస్యరచనకి ఇటువంటి పదజాలం అనువైనదని నా నిశ్చితం 
గనకనున్నూ, అని చెప్పుగుంటా! (అన్యరచన గుప్తంగా స్వికరించేనా) ఈ మధ్య రాయ్‌బహద్దరు 
వీరేశలింగం పంతులు రచించిన “బ్ర[(బ్రా]హ్మవివాహం' చదివాను. మా (ప్రదర్శనాల్లో తుల్యంగా 
ఉండే ఘట్టాలు ఉన్నాయి. కాని ఫలానా తేడాలున్నాయి అని చెప్పుగుంటా! 1897 లోది 
పరాయి రచన అయుంశే తను దాన్ని 1909లో రెట్టింపు ఆయేటట్టు పెంచడం ఏమిటి? 


రెండవ ముద్రణ ఉపోద్దాతంలో: ఆరు సందర్భాలలో కన్యాశుల్కం యొక్క ఆయన 
కర్ణత్య్వం ఖాయపరిచి ఘోషించే వాక్యాలున్నాయి. అవే చూడండి, తరవాత ఉన్నాయి. 


నాటి అంగ ప(త్రికాభిప్రాయూల తామ్మిదిలోనూ ఒక అభిప్రాయం యొక్క కొంత భాగం 
మాతం ఇచ్చాను చూడండి. 


3 


గురజాడ అప్పారావుగారి జీవిత కాలం 1862-1915. “కన్యాశుల్క_ ౧ మొదటి ముదణం 
1897. అది 120 పేజీలు. రెండవ ముద్రణం 1909. అది 220 పేజీలు. దీని ఉపోద్దాతంలో: 
‘I recast it. In the process, it has gained considerably in size. In its present 
shape it is almost a new work’ అని ఉంది. 1897లో ఆయన 'Cas5t' చేసింది. 1909లో 
‘recast’ చేశారు. “కన్యాశుల్కం” అవతరించి 58 ఏళ్లయింది. ఇప్పటికి (గ్రంథానికి కర్తృత్వం 
చిక్కు. వచ్చింది. గ్రంథం గురించి చిక్కు ఎటువంటిది వచ్చినా, సమాధానం ఆ గ్రంథమే 
చెప్పారి గాని, గ్రంథకర్త కూడదు - ఒకవేళ సశరీరంగా ఉన్నాసరే. మరొక రహస్యం - 
భాషూ సంబంధమైన (పొమాణ్యం విషయంలో సజీవులైన వాళ్ళకీ గతించిన వాళ్లకీ ఒక్క 
పిసరు వ్యత్యాసం ఉంది. సజీవులైన వాళ్ళభొష సజీవభాష - అనగా మారుతూంటుంది. 


కనాంశులు_ ౧౨ నూభబేళ నమాలోచనం... 
లక్రా ళీ 


గతించినవాళ్ళ భాష _ సుస్టిరభాష - అనగా మారదు. నేడు 1955 లో మారుతూన్న 
భాష సాక్ష్యానికి ఎంత వరకు నేడు ఉపచరిస్తుందో చెప్పలేం, కాని 1897లోని భాష నేడు 
సాక్ష్యానికి మిక్కిలి పనికొస్తుంది. ఇప్పటికి వ్యవహారం సాక్ష్యందాకా వస్తుందని అప్పట్లోనే 
అనుకుని ఉండడం అసంభవం గనక! ఇంకో సంగతి. గురజాడ అప్పారావుగారి ఆంగ్రరచన 
సరసం, (ప్రసన్నం, సజాతీయం, మనోహరం, పారవశ్యజనకం, అనుభవైక వేద్యం, ఆమోఘం, 
ఎన్నో ఎందుకు? వితంతువు గురించిన ఆయన ఆంగ్రవద్యాల సొగసు “వైధవ్యం” అనే మాటనే 
రద్దు చేస్తుంది. వాటిని ఇప్పుడు తెలుగులోకి తర్పుమా చేసిచూస్తే సరి, తర్పుమా ముచ్చట 
వదిలిపోతుంది. మహారాజులుంగారిని బోధించి రాసిన అంకితమూ, రెండు ముద్రణాలక్రీ, 
ఉపోద్దాతాలూ, ఆయన ఆంగ్లంలోనే అన్నారు. అంకితంపోనీ అదేపాయె, ఈ ఉపోద్దాతాలేనా 
కాస్తంత తెలుగులో లేవే అని కొందరి బాధ కానీ, భాష గురించి కాదూ ఒక తగాదా! 
ఉపోద్దాతాల భాష (గ్రంథస్టమా ముఖస్టమా అంటూ ఆం(ధ్రుల్లో సేచీలు వచ్చినప ఎడు ఆ 
'రెండింటిల్లో ఏదీ కాకుండా ఉండి మరో జాతి భాష్పెతే ఆంధ్రులుఠక్కున ఊరుకుంటారు, 
అని ఆయనకి తెలుసు. అది తెలిసినవాళ్లయినా పోనీ తనకృషి గమనిస్తారని ఆయన సంకల్పం 
అయుంటుంది. *“కన్యాశుల్భరలిలోనూ ఉన్నాయి ఇంగ్రీషులు - ఉండడంలో మళ్ళీ, వొట్టి 
బొట్టురు ముక్కలుకావు! యోచన తెలుగులో చేసి రచనావసరాల చొవ ఏన ఆంగ్రం వాడకం 
చేశారు. అంతేగాని, యోచనే ఆంగ్లంలో కానిచ్చి, కొంత కొంత తెలుగులోకి ఫిరాయించలేదు, 
ఏమంచే; కన్యాశుల్కాన్ని మరోభాషలోకి అనువదిస్తే దాని వుట్టు తెలుగుతనమూ దాని 
విజయనగరత్వమూ బోధపడతాయి. 1897 జనవరిలోనే ఆయన తన రచన అభిప్రాయాల 
నిమిత్తం పత్రికలకి పంపించారు. అప్పట్లో వుత్రికంశు ఆంగ్రభాషలోనే! ఆనాడు ఆ ఆంగ్ర 
పుత్రికలిచ్చిన అభిప్రాయాలు ఒక తొమ్మిది కూడా (గ్రంథంలోనే ఉన్నాయి. మొత్తం మీద 
ఇవి ఏడు పేజీలు (రెండో పేజీ ఖాళీ గనక నిజానికి ఆరే) ఈకాసిని పేజీలూ కూడా 
తరవాత ముదణాల్లో కాగితపుఖర్చు తగ్గించుకోడానికి మినహాయించడం మొదలెట్టారు. పైగా 
అవి ఇంగ్లీషు. అందుచేత ఇప్పటి దుమారం అందులో తెలుగు దుమారం! కాని, ఆంగ్లం 
తెలిసిన ఆం(ధులు 227 పేజీలు చదివితే చాలు, ఆంగం తెలియని ఆంధ్రులు అరిటివండు 
ఒల్చినట్టు ఆంగ్రం తర్పుమా చెయ్యగల తమ ఆప్తులముఖతా (ఆప్తవాక్యం యాధార్త్యం గనక) 
ఆ ఏడు పేజీల సారమూ (గ్రహించి తక్కిన 220 తెలుగు సేజిలూ చదివితె చాలు, 
కన్యాశుల్క_ [గ్రంథక్తర్తృత్త్వం చర్చనీయాంశం ఎంతమాత్రమూ కాదు, స్టాపింపబడ్డ సిద్దాంతం 
అని తేలుతుంది. ఈ క్రింది పరిచ్చేదంలో: అంకిత రచనలోంచి ఒక వాక్యమూ, మొదటి 
ముద్రణ ఉపోద్దాతంలోంచి రెండు చోట్టూ, రెండో ముద్రణం ఉపోద్దాతంలోంచి ఆరు 
సందర్భాలూ, నాటి అంగ్ల పత్రికాభిపాయాల్లోంచి ఒక వాక్యమూ, యథాతథంగా ఇస్తున్నాను. 

1. .. he deems it the highest honour and his greatest ambition to be permitted 
to dedicate the fruits of his inellect. (Dedication p (i)) 

2. I clothed the play in the spoken dialect, not only that it is better intelligible 
to the public than the literary dialect but also from a conviction that it is 
the proper comic diction for Telugu (Preface to I ed. p. vi) 

3. Recently, 1 happened to read Brahmavivaha by Rail Bahadur Veeresalingam 
Pantulugaru and found that there were some parallel passages in our 
plays. Brahmavivaha was meant to be a pure comedy of manners, while in 
Kanyasulkam humour, characterisation, and the construction of an original 
and complex plot have been attempted....(Ibid) (1-1-1897) 

4. The press gave it a cordial reception and hailed it as an event in the 
History of Telugu Literature (Preface to II ed. 1-5-1909. p. ము 


కన్యాశుల్భ_ ౨: నూరేళ్ళ నమాలోచనం.. 


5. 1 wrote it.....to combat a popular prejudice that the Telugu language was 
unsuited to the stage. (Ibid. p. iii) 

6. 1 believe my play is the First ambitious work in the Spoken Dialect. (Ibid, 
p. iv) 

7. My own vernacular, for me the living Telugu, the Italian of the East in 
which none of us is ashamed to express our joys and sorrows, but which 
some of us are ashamed to write well. (Ibid. pv.) 

8. 1 know it is not arguments that will evolve a New Literary Dialect for 
Telugu. A great writer must write and make it. Let us prepare the ground 
for him. (Ibid. p. Vv.) 

9. There are many sounds in the spoken Dialect which are not represented 
in the Telugu Alphabet. (Ibid. p.v.) 

10. He has wisely and happily discarded for the purposes of his comedy the 
unnatural, stilted, pedantic, literary dialect so much beloved of Telugu 
Pandits, and so unduly prized by them, and employed, instead, the simple, 
ordinary language of common life now in use among all classes of the 
population in the Northern Districts of the Presidency. (Press opinions: 
The People’s Friend, 21-1-1897 p. vil.) 


5 


ఇక కన్యాశుల్క పఠితలకి చిరపరిచితమై మిక్కిలి హృద్యమై వాళ్ళ నిత్యకృత్య సంభాషణలో 
సందర్శించి జీవిస్తూండే శబ్దాలూ ఆం(ధియాలూగల గురజాడ వచనాలు కొన్ని మాత్రమే 
ఇస్తున్నాను. ఇటువంటివి వాటి వాటి సందర్భ స్టలాల్లోంచీ బయల్లేరి ఎగిరి నా 
మనోవీధిని వస్తూంటాయి. గురజాడ భక్తుల అందరి మనోవీధుల్లోనూ అంతే అనుకుంటాను. 
అటువంటప్పుడు కన్యాశుల్కాభిమాని ఆ శబ్బాన్నో ఆ  అంధ్రీయాన్నో, మొదటిసారిలాగ, 
మరోసారి ఆరగించి జిర్రున |త్రేణుస్తాడు. తల్చుకోగానే తారసిల్లే సందర్భాలు 'కన్యాశుల్కం'ిలో 
ఉన్నన్ని ఇటీవలి యే యితర తెలుగు గంథంలోనూ లేవని చెప్పడానికి సాహసం అక్క_ర్నే లేదు. 
నేనిస్తున్న వాక్యాల క్రమంలో ఏదైనా సందర్భం స్తురిస్తే అది కాకతాళీయమే అని నమ్మండి. 
ఇటువంటి వాక్యాలు కొన్ని వందలు “కన్యాశుల్కం” లో ఉన్నాయి గనక, *కన్యాశుల్క' రచనకి 
యోచన తెలుగులోనే జరిగి ఉండాలి. 

కథ అడ్డంగా తిరిగింది! 

కువ్వుసామయ్యర్‌ మేడ్‌ డిఫికల్టు? 

ఫడేల్మం టే పస్తాయించి చూస్తున్నాను! 

యేమీ బేహాద్బీ? 

కలికాలం గదా! 

మబ్బు లేని పిడుగుపడ్డది! 

ఎందుకీ తంబళ అనుమానం? 

పామరులు! పామరులు! 

ఏమండీ - హనుమాన్లగారూ - మీరేమిటండీ? 

పెతులోన నేము సెన్నిధియున్నది? 

మఠ (ప్రవేశం! 

యెంపికలో వుందండి. 


కన్యాళుల్బంల నూరేళ్ళ సమాలోచన... 


కన్వాళుల్క ౨: నూరేళ్ళ నశనమాలోపనతు: 


తోవ యిటా అటా? 
అబ్బెంతరవేంటి? బాబూ! 
యెందుకీ దెబ్బలాట? 
అదో సరసం! 
యేమిటి నాయనా, యీ కొత్త ఉవద్రవం? 
దాన్నే నిజం అడుగుదూ! 
యేమిటండీ ఈయన శల్యసారధ్యం? 
అరవచాకిరీ చెయ్యడం. 
దాని ఆ తండ్రి కానికీగా వచ్చి- 
ముక్కలమీద కన్నేసి సిల్లం గె ట్టస్తున్నాడు! 
లోకమంతా కోడెకూస్తూంశేను! 
బతికున్న వాళ్ళ యిష్ట్రవే యిలా యేడుస్తుంటు, చచ్చినవాడి యిష్టాయిష్టాల్లో యేంపనిం 
యవడిముక్కలు ఆడిదగ్గిరే! 
కొంచెం పెయ్యనాకుడుమూా[తంకద్దు. 
వీష1కుమ్మక్కు ఉం టెగానితూగదు. 
లాంతరేశావు. 
కపిత్తాకార భూగోళా 
తిలోదకాలేనా౨ 
వతకం తిరిగిపోతుంది! 
ఆనాడేం చేస్తున్నారు? 
యేం యిలవైన మాట వింటున్నాం! 
నీయింట కోడికాల్బా! 
రెండు పిల్లికూనలు 
నాకోర్జు కాగతాలో! 
ఒట్టినే బెంబేలు సెట్టసింది 
వొట్టినే పోతుందనుకున్నావా యేమిటి? 
డామెజీ దావాపడ్డతరవాత దాని సంగతి తెలుస్తుంది. 
నిజాన్ని పోలిన అబద్దం! 
లోకవే పెద అబదం! 

cc |) 
యేటి సాధనం? 
జల్రిల్లగబొడెచి సాక్ష్యంపలకగలను 
యో పోతానా ఆకుచిట్టడ? 
యిదంతా (గ్రాండ్లచ్చి అఫ్‌ బజన 
స్వారస్యం మా చమత్కారంగా తీశావ్‌ 
నితిపిమీద బంగారాన్నీ యిత్తడినీ లోకం యేర్వేస్తుందండి! 
ఊక వొదిరిపోయింది! 
ఫూ త యినండొస్పి! 
చుక్కలవలె కర్ఫూరపుముక్క_లవలే 
యెవరులేరు, యిచ్చోనయ్యా 
మనపుస్తకాలు బూజెక్కించి మనం చెడుతున్నాం! 
తెల్లదియ్యం, పాటిమానికా! 
తాజాకలం'-దాసోహం, యిది అన్నోన్‌ 


6 


“కన్యాశుల్కం” అంకిత రచనని బట్టి “ఆంగ్ల కన్యాశుల్కం” ఉండి ఉండడమనేది అసంభవం. 
ఆ విషయం గురించిన ఆలోచనకి వదవ్యయం అనవసరం. 

'కొండిభొట్టేయం' కూడా గురజాడ అప్పారావుగారికి మరోరు గొలికి పెట్టి యిచ్చిందేమో 
అనే అభిప్రాయం ఉందిట. పాపం శాంతించాలి! కొట్టివేతలతో సహా గురజాడ అప్పారావుగారి 
ప 'కొండిభొట్టీయం” చిత్తుప్రతి, ఇప్పుడే మళ్లీ చూశాను కాపీ రైటుహక్కుదార్ల 
దగిర! 


గో 


కొసరువిషయం. గురజాడ అప్పారావుగారి [గ్రంథాల గురించిన కాపీరైటుహక్కు 1965 
వరకూ (అనగా మరి పదేళ్ళు) నేడు హక్కుగలవారికి వాళ్ల వారసులకి ఉంటుంది, తరవాత 
ఆంధ్ర (పపంచానిది అవుతుంది. వారి (గ్రంథాలు చాలొ ఉన్నాయి. (ప్రస్తుతం “కన్యాశుల్కం! 
గురించి చెబుతున్నాను. దాని కాపీరైటు ఆయనే రాజమండ్రీ సత్యవోలు గున్నేశ్వరరావు సోదరులకి 
అమ్మేశారు. రిజిస్టరైన  |క్రయవుత్రం ఉన్నది. గున్నేశ్వరరావుగారి అనంతరం, వారి పుత్రుడు 
శ్రీ పార్వతీశముగారున్నూూ, సోదరుడు బంగారురాజుగారున్నూ “కన్యాశుల్కం” పూర్తికాపీరైటు 
హక్కుకలిగి ఉండేవారు. వీరు పునర్ముద్రణ, ఆచరణ సంబంధమైన 'కన్యాశుల్క_ం'యొక్క 
రెండు హక్కులు రాజమండ్రి శ, కొండవల్రి వీరవెంకయ్యగారికిన్నీ, ఫల్ముహక్కు మెడ్రాస్‌ శ్రీ 
డయల్‌. గారికిన్నీ ఇచ్చేశారు. కాని, కన్యాశుల్కం యొక్క తక్కిన వాక్కులు (రేడియో, 
(గ్రామఫోన్‌, అనువాదం మొదలైన హక్కులు) ఇప్పటికీ వారివే. 

కాబట్టి, కన్యాశుల్కం” రచన మరొకరిది అయుంళు, వారి వారసులు, ఇంకా పదిఏండ్హ 
వ్యవధి ఉంది గనక, తమ హక్కు రిథఖితరూవంగా ఉన్నట్టు నిర్హరించుకుని, పై వారిమీద కోర్టుకి 
వెళ్ళవచ్చు. లేదా, పైవారు, తను కాపీ రైటు సొత్తుయొక్క కర్తృత్వం గురించిన అవవ్రచారంవల్ల 
తమ అమ్మకపు వ్యాపారం దెబ్బతింటోందని ఆ మరొకరిమీద కోర్టుకి వెళ్ళవచ్చు. (మరి 
చర్చమానేసి) మనం ఇంటికి వెళ్లవచ్చు. నమస్కారం. 


(24—-4—-'55 ఆం(ధవ్య(తిక్తు 


[దద ఏత కన్వొాళుల్క తాయ రేళ్ళ నమొాలోచనం... 


. కన్యాశుల్కం కర్తృత్వం బగాదు తగాదా 


స్వారస్య సమ్రాట్‌, మహాకవి గురజాడ అప్పారావు పంతులుగారి కన్యాశుల్కము కర్త్పృత్వాన్ని 
కాపాడగల్షింది కాపీరైటు శాసనం మాత్రమేనా? అప్పారావు పంతులుగారే కన్యాశుల్మ్క_మును 
ఆసాంతమూ వ్రాశారని నిస్సందేహంగా నిరూపించడానికి తగిన సాక్ష్యం ఎనరివడ్దాలేదా? 

మండలంపాటు జరిగిన తీవచర్చల నుంచి ఉత్పన్నమైన (ప్రశ్నలు ఇది. ఈ చర్చలో 
కాపీరైటు ప్రస్తావనకు అవకాశములేదు. అన్ని హక్కులూ గురజాడ అప్పారావు వంతులుగారివే. 
వారి అనంతరం ఇప్పుడు గురడాడ రామదాసు పంతులుగారిది. ఆ హక్కులను వాలి నుర 
క్రయము పొందిన రాజమహేంద్రవరం వారివి. “శ్రీ వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రులుగారు 
అప్పారావుగారి రచనల కాపీరైటును సంపాదించడానికే ఇదంతా చేస్తున్నారు! అని భయవడినవారు, 
అపోహపడినవారు ఉన్నారు. “శ్రీ, అప్పారావుగారు తెలుగులో ఏమీ వ్రాయలేదు” అన్న (శ్రీ, 
వావిళ్ల వేంకశేశ్వరశాస్త్రిగారు అన్నమాట యథార్తమే అని బుజువు అయినా, అప్పారావుగారి 
రచనలపై వావిళ్ల  వేంకటేశ్వరశా,స్తులుగారికి కాపీరైటు హక్కు సంక్రమించదు. ఇప్పుడు 
కాపీరైటు హక్కుగలవారికి క ఎక్క సజ్జా ఈ విధంగా భయపడుతున్నవారు, 
అనుమాన పడుతున్నవారు వావిళ ంకశేశరశా,స్తులుగారు చెపిన మాటర్సి సరిగా 
క | షై ల ఏ : i 

అసలు విషయము 

“అప్పారావుగారు కన్యాశుల్కమును ఇంగ్రీషులో (వాసుకున్నారు. ఇంగ్లీషు కన్యాశుల్కాన్ని 
తెలుగులో పెట్టడానికి అప్పారావుగారు హెచ్చుగా గోమఠం (శ్రీనివాసాచార్యులు, వేదము 
వెంకటాచలయ్యగారలపై ఆధారవడినారు. వ్రాసినవారు అప్పారావు పంతులుగారే. దానికి 
నగిషీలు చెక్కినవారు, మెరుగులు దిద్దినవారు (శ్రీయుతులు గోమఠం | శ్రీనివాసాచార్యులుగారు, 
వేదము వెంకటాచలయ్యగారు.” (శ్రీ) వావిళ్ల వేంకటుశ్వర శాస్త్రులు గారి వాదం ఇది. 
ఇందులో కాపీరైటు ప్రసక్తి ఎక్కడ? (శ్రీ వేంకణేశ్వరశాసస్త్రిగారు అన్న ఈ మాటలు 
అన్నీ బుజువైనా అప్పారావుగారి కాపీరైటు హక్కులకుగాని, వారి వారసుల హక్కులకుగాని 
ఈషణ్యాత్రము భంగంరాదు. (శ్రీ, వేంకశుశ్వరశాస్త్రులుగారు వాదించినట్టు అప్పారావు 
పంతులుగారు గోమఠం, వేదంవారిచేత కన్యాశుల్కమును తెలుగులో (వాయించినా, అసలు 
హక్కు అప్పారావు పంతులుగారిదే అవుతుంది. కన్యాశుల్బమును తెలుగులో అప్పారావుగారు, 
(శీ/,నివాసాచార్యులుగారు, వేంకటాచలయ్యగారు రచించినా హక్కు ఆంగ్రములో మాతృకను 
వ్రాసిన అప్పొరావుగారిదే అవుతుంది. వావిళ్లవారి వాదము బుజువైతే కాపీరైటు హక్కు ప్రస్తుతం 
అనుభవిస్తున్న వారికి లేకుండా పోతుందనుకోనడం పొరపాటు. అలాకాదు. హక్కుపోతుందని 
వాదిస్తే ఆవాదం, (ప్రభుత్య శాసనాల సంగతి దేవుడెరుగు, మామూలు తర్కానికే నిలబడదు. 


చర్చల్లో పాలొన్న వారి వాదం 


“కన్యాశుల్భ మును వుార్తిగా అప్పారావుగారే వ్రాశారని బుజువు చెయ్యడానికి కంకణం 
కట్టుకొని కలంపట్టుకున్నవారు చెప్పిన విషయాలవల్ల “అప్పారావుగారు వ్రాసి ఉండకపోవచ్చును” 
అన్న అభిప్రాయం కలగలేదు. “అప్పారావుగారే వాయలేదమో” అన్న అనుమానం మాత్రం 


కన్వాళుల్క 0. నూరేళ్ళ సమాలో చనం... 63 ) 


కలుగుచున్నది. చివరకు అంతా _ అప్పారావుగారిదే అని బుజువు కావచ్చును. ఈ లోపున 
జరగవలసిన వని ఏమిటి? 

“అప్పారావ్‌ పంతులుగారు తాము (వ్రాయక ఎవరో వ్రాసిన వుస్తకాన్ని తను పేర 
అచ్చువేసుకుంకు ఆ వుస్తకాన్ని ఆనందగజవతి మహారాజు గారు తమకు అంకితం ఇవ్వడానికి 
ఎన్నటికీ అంగీకరించరు.” అని కొందరు వాదించారు. 


వాస్తవమే! కాని వీరు ప్రధాన విషయాన్ని మరిచిపోయినారు. ఆనందగజపతి మహారాజుగారికి 
వారు సజీవులుగా ఉండగా అప్పొరాన్‌ గారు అంకితమిచ్చినది వారి తొలిరచనను. కన్యాశుల్మ ము 
మొదటి రచన అప్పారావ్‌ గారిది. కాదని ఎవ్వరూ అనలేదు. ఆనంద గజపతి మహారాజుగారు 
జీవించి ఉండగా అప్పారావుగారు కృతి యిచ్చిన కన్యాశుల్కుము వారి స్వంత రచన అని 
అంగీకరించడమువల్లనే 2వ రచనలో వారికి ఎవరెవరు సహాయపడినారు అనే (ప్రశ్న యేర్పడింది. 


ఈ వివాదంలో ఆనందగజవతి మహారాజుగారి స్మరణవల్ల పరిష్కారమయ్యే సమస్య ఏదిలేదు. 


కీతాపతి గారి వాదం 


ఇక డా॥ గిడుగు సీతావతి గారు తాము స్వయంగా చూచిన విషయాలను కొన్నింటిని 
ఇటీవల ఒక సభలో వివరించారు. వీరి ఉపన్యాసాన్ని చదివిన తర్వాత అంతకుముందులేని 
అనువమూనాలు కొన్ని కలుగుచున్నవి. “1889 లో ఆనందగజపతి గారు కన్యాశుల్కానికి 
సంబంధించిన లెక్కలూ, ఆరాలూ తీయించారు. 1896లో అప్పారావ్‌ గారు కన్యాశుల్కం 
రచించాలని సంకల్పించారు. అప్పటికి నాకు 11 సంవత్సరాలు అని డా॥ సీతావతిగారు 
ఒక సభలో అన్నారు. అంతేగాదు అప్పారావుగారు లుబ్బావధాన్లు సీను (వాస్తుండగా వీరు 
చూచారట. అప్పారావుగారు ఆ సీను వీరికి చదివి వినిపించారట! ఇవ్వడు కీతావతి గారికి 
70 సం||లు కాబట్ట 1896 కి వారికి 11 సం॥రాలే. వారు చెప్పిన తారీఖుల్లో తప్పిళ్ళు వని. 
లేవు. ఎటొచ్చీ 1896 లోనే కన్యాశుల్మము అచ్చు కావడం కూడా పూర్తి. అయింది. 1897 
జనవరి 3వ తేదీన అప్పారావ్‌ గారు కన్యాశుల్క్మము (ప్రతిని ఒకరికి బహూకరించారు. వారు ఈ 
విషయాన్ని తమ డైరీలోనే వాసుకున్నారు.” 

ఇక కన్యాశుల్కము మొదటి ముద్రణను ఆనందగజవతికి అంకితమిస్తూ వది సంవత్సరాల 
(క్రితమే తాము ఈ tee రచించినట్లు, |ప్రదర్శింపబడగా (ప్రజాదరణ పొందినట్లు 
అప్పారావ్‌ గారే చెప్పుకున్నారు. న్ని బట్టి కన్యాశుల్కమును అప్పారావ్‌ వంతులుగారు, 
బతాపతి గారన్నట్లు 1896 లోగాక 1886 లోనే సంకల్పించి పూర్తి చేశారు. ఈ 
విషయాన్ని అప్పారావుగారే వెల్లడించారు. 1886 నాటికి సీతావతిగారు ఏడాది బిడ్డడు. 
వీరికి అప్పారావుగారు లుబ్బావధానుల సీనును చదివి వినిపించి వుంటారా? కన్యాశుల్కము 
రచన గురించి సీతావతిగారు.. చెప్పిన విషయాలు సత్యదూరమనడానికి ఇంతకంతు నిదర్శనం 
ఏమికావాలి? ఇది నిజంకాదని సీతావతి గారు బుజువు చేయగల్షితే సంతోషిస్తాను. వీరు 
1906 నుంచి 1909 లో కన్యాశుల్కము రెండవ ఎడిషన్‌ బయటవడే వరకూ వెంకకేశం 
వేషం వేసి వుండవచ్చును. అందువల్ల అప్పారావ్‌ గారు 1896లో 'కన్యాశుల్క ము రచనను 
సంకల్పించారని బుజువుగాదు. అప్పారావుగారు కన్యాశుల్కమును సంకల్పించిన నాటికి (అనగా 
1896 కు ముందు) సితావతిగారు పుట్టినట్లు కూడా కన్పించదు. ఇంతకూ ఈ తేదీల 
విషయంలో అప్పారావుగారి మాట నమ్మడమా, సీతావతిగారి మాట నమ్మడమా? 

వ్‌ కన్యాశుల్మము మొదటి ఎడిషన్‌ కూ రెండవ ఎడిషన్‌కూ తేడా ఏమీ లేదని అన్నారు. 
“మొదట వున్న 120 పేజీలు 220 పేజీలకు పొడిగించడం జరిగింది.” అని సీతావతిగారు 
ఉద్దాటించారు. మొదటి ఎడిషన్‌ (గ్రీన్‌ పైమర్లో 108 పేజీలు (120 కాదు) న్నది. అంక 
మొదటి ఎడిషన్‌ రెండవ ఎడిషన్‌ అచ్చయిన ఇంగ్రీషు బాడీ "బైవులో అయితే 70 లేక 80 


[రి mm కన్యాముల్క 6: నూరేళ్ళ నమాలోచనం... 


సేజీలలోపు ఉంటుంది. అంటే రెండవ ఎడిషన్‌ మొదటి ఎడిషన్‌కి దాదావు మూడురెట్లు 
"పెరిగింది. అప్పారావుగారే “ఇది ఇంచుమించు కొత్త కృతి” అని చెవ కున్నారు. పీత్రావతిగారు 
మాత్రం పేజీల తేడా తప్ప ఇతర తేడా ఏమీ లేదు అంటారు. అప్పారావుగారి మాట 
నమ్మడమా? మొదటి ఎడిషన్‌ “వెంకటేశం” వేషం వేసిన సీతావతిగారి మాట  నమ్మడమా? 

వీరే ఈ చర్చ [ప్రారంభమైన కొత్తలో “గోమరం ఆయన్ని నేనెరక్కేం! ఆయనకి 
తెలుగేమివచ్చు? అరవతెలుగు మాటాాడేవాడు” అన్నారు. చివరికి చాలమంది తెలుగు 
వారికంకు ,శ్రీనివాసాచార్యులుగారికి తెలుగు బాగా వచ్చుననీ, బాగా బాయగల సామర్హ్యం 
ఉన్నదనీ బుజువైంది. 

మొదటి ఎడిషన్‌ కూ రెండవ ఎడిషన్‌కూ ఎంతో తేడా వుందనీ, మొదటిసారిగా 
కన్యాశుల్క_మును వ్రాసే నాటికి అప్పారావుగారికి బాగా చెయి తిరగలేదని మరొక వ్యాసంలో 
నిరూపించవచ్చును. ఇంత తేడా వున్నది గనుకనే రెండవసారి వ్రాసేటప్పుడు అప్పారావుగారు 
కొందరు మిత్రుల సహాయాన్ని పొంది వుండవచ్చునేమో అనే సందేహం కలుగుచున్నది. ఈ 
విషయంలో వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రులుగారు అంటున్న వూట కొంత నిజం వుందేమో 
అన్న అనుమానం పీకుతున్నది. 


ఈ గోమఠం (శీ/నివాసాచార్యులుగారూ ఈ వేదం వెంకటాచలయ్యగారూ అప్పారావు గారికి 
సహాయవడగల్షినంతటివారా అనే విషయం విచారించితే కొంతవరకు నిజం బయటవడవచ్చును. 
వీరు సమర్ద్హులని బుజువైతే కన్యాశుల్మమును విస్తృతము చేయడములో వీరూ ఒక 
చేయివేసి ఉండవచ్చునని ఎక్కడ నిరూవణ అవుతుందోనని కొందరు ఈ గోమఠం ఆయనకు 
ఏమీరాదని వాదించారు. అంతేగాదు. వీరికి సభ్యత కొంత తక్కువని నిరూపించడానికి 
పండితరాజ సంవాదంలో “లంజ” శబ్రపయోగాన్ని పేర్కొన్నారు. మరి గురజాడ అప్పారావుగారి 
మొదటి ఎడిషన్‌లో అగ్నిహోత్రావధానులు భార్యను *మాదర్చోద్‌” అనీ, తల్లిముందు కొడుకుని 
“దాంగలంజకొడక” అని తిట్టైవేసాడే. అంతేనా, రామప్పంతులు లుబ్బావధాన్లుని ధారాళంగా తిట్లు 
వేస్తాడు. కన్యాశుల్మ్క_ ములో ఈ శబ్బాలున్నవి కాబట్ట ర అశ్డిల శబాలుగల కన్యాశుల్కాన్ని 
పండితరాజ సంవాదం వ్రాసిన గోముఠం ,శ్రీనివాసాచార్యులుగారే వ్రాసి వుండాలని సిద్దాంతం 
చేయగలమా 


కమలాపహరణం, పెంకి పంతులు 


ఈ చర్చలో కొందరు కమలావహరణం, పెంకివంతులు కూడా అప్పారావుగారే వ్రాశారు 
అన్నారు. ఈ వాదాన్ని అంగీకరించితే కన్యాశుల్కము, కమలాపహరణము, పెంకిపంతులు 
అన్నీ ఒకరి రచనలే కావాలి. ఇది కూడా విచారింపతగ్గ విషయమే. పోతే పండితరాజ 
సంవాదము, మరికొన్ని పద్యాలు గోమఠంవారు [వ్రాయగా (క్రీ వావిళ్ల వెంకటేశ్వర శ్వాస్త్రులుగారు 
అప్పారావుగారు వ్రాసినట్లు అచ్చువేశారు అని ఒక ఆరోవణ కూడా చేయబడింది. ఈ 
విషయాన్ని కూడా తరిచి చూడవలనవున్నది. 

ఇంతకూ ఈ చర్చ అంతా కన్యాశుల్కము కర్త్యృత్వమును గుఠలఅను తాలు, కన్యాశుల్క్మ_ మును 
విస్తృతం చేయడంలో అప్పారావుగారికి సహాయవడిన వాళ్లెవరు అని, గోమరం (శ్రీనివాసా 
చార్యులుగారికి అప్పారావ్‌ గారికి ఉన్న సంబంధాన్ని; గోమరం వారికి వేదం వెంకటాచలయ్యగారికి 
ఉన్న సంబంధాన్ని -ా తెలుసుకొని అన్ని విషయాలనూ వుర్ణాంగా విచారించి ఈ విషయాన్ని 
తేల్చడము మంచిది. గోమఠం _శీనివాసాచార్యులునారిని గురించి ప్రత్యేకం వవాస్తున్నాను. వారిని 
గురించి పూర్తిగా తెలుసుకొనేవరకూ ఎవ్వరూ వారిని ఎవరో అనామకుడని (తోసి వేయరాదు. 


కన్యాశుల్కము రచనలో అప్పారావ్‌ గారికి సహాయపడిన వారు ఎవరెనా ఉంకు వారెవరై 
ఉంటారు అన్నదే అన్వేషణ లక్ష్యం. నేను మరికొందరు మిత్రులు కౌకరించిన వివరాలను 
కమశః వెల్లడిస్తాను. (7-5-55 ఆం(ధవ్యతిక్తు 


కన్వాశుల్బంు నూరేళ్ళ సమాలోచనలు 55 ౧ 


పరిచ్చేదం 


కనా శుల్కం: పూర్యొత్తర ప్రతులు 


కన్యాశుల్క రచన: 
పూరోత్తర ప్రతుల పరిశీలన 


(శ. అబ్బూరి రామక్సున్మరావు 


ఆధునికాంధ్ర నాటక వాజ్మయంలో “కన్యాశుల్కం” విలక్షణమైన స్టానం సంపాదించింది. 
గడిచిన నూరేళ్ళ నుంచీ నేటి వరకూ వొచ్చిన తెలుగు నాటకాలన్నిటిలోనూ నానాటికీ 
అపూర్వంగా కనిపిస్తూ యీ నాటకం ప్రయోగయోగ్యంగా వివిధాధికారాలతో వున్న యెందరో 
సామాజికుల్ని రంజింపజేస్తూనే వున్నది. యిందులో వున్న యితివృత్తం యీ కాలానికి వ్రస్తుతం 
కాకపోయినా పాత్రోచితంగా తీర్చిదిద్దిన తెలుగు నుడికారం వుండటంవల్లా, ప్యాతపోషణలో 
సార్వకారికమైన స్వభావం ద్యోతకం కావటంవల్టా శూద్రకుడు వ్రాసిన మృచ్చకటికం లాగా 
లోకవృత్తాంతదర్శకమైన మహానాటకంగా తరతరాలవారికీ ఆప్హ్లోదాన్ని కల్పిస్తున్నది. అందువల్ల 
తరిచినకొద్దీ యేవేవో కొత్త కొత్త తీరుతెన్నులు కనిపిస్తూనే వుంటాయి. యీనాడు 
ప్రచారంలో వున్న నాటక రూపానికీ మొదటి కూర్పుకూ తారతమ్యాన్ని పరిశీలించి చూస్తే 
శైలిలోనూ, కథా సంవిధానంలోనూ వొచ్చిన మార్పుల వల్ల తెలుగు నాటక రచనా విధానంలో 
వ్యావహారికభాష యెంత శక్తిమంతంగా, పటిష్టంగా రూపొందటానికి వీలున్నదో బోధపడుతుంది. 

1897వ సంవత్సరంలో మొదటిసారిగా (ప్రకటించిన కూర్పులో అయిదంకాలూ, ముప్పెరెండు 
రంగాలూ వున్నాయి. పెద్దక్షరాలతో ముద్రించిన యీ ప్రతిలో నూటయెనిమిది పుటలు 
వున్నాయి. 

రెండో కూర్పులో నాటకం దాదాపు నాలుగింతలు పెరిగింది. యిందులో యేడంకాలూ, 

ప్తె మూడు రంగాలూ వున్నాయి. చిన్నక్షరాలలో అచ్చువేసిన యీ (ప్రతిలో రెండువందల 
యిరవై పుటలున్నాయి. 

మొదటి కూర్పులో కొన్ని రంగాల్ని తీసేసి, మరికొన్ని కొత్త సన్నివేశాల్ని చేర్చి, ఉన్నవాటిని 
యెక్కువగా పెంచి రాయటంతో [గ్రంథమేకాక నాటక వస్తూన్మీలనం కూడా యెక్కువగా 
పెరిగిపోయింది. యీ విస్తృతివల్ల ప్రయోగ యోగ్యత కొంతవరకు తగ్గినా ఆయా పాత్రలు 
వ్యవహారించే భాషా వైలక్షణ్యాలూ పాత్రోచితాలైన వాచిక విన్యాసాలూ అంకితం కావటంవల్ల 
నాటకరంగం మీద వ్యవవోరిక భాష భిన్నభిన్నవ్యక్తుల భావవ్యక్తీకరణానికి యెంత చక్కగా 
వువకరిస్తుందో విశదమయింది. కరటక శ్యాస్త్రికీ - శిష్యుడికీ జరిగిన సంభాషణలో యీ 
రెండు కూర్పులకూ వున్న తారతమ్యాన్ని చూడండి. 
శిష్యుడు : (తెరలో తేనిచ్చి 

సతత్ర మంచేము........మూడు పర్యాయములు వల్లెవేయడ మైంది. 

మనోజ్ఞ వేషాం -మనోజ్జ వేషాం-మనోజ్జ వేషాం-ఇంత సెపటికి పట్టువడినది. (కలిపి చదువుచు 
న్నాడు) సతత్ర మంచేషు మనోజ్ఞవేషాం. 

సా ఆ రఘుమహారాజు, తత్ర - అక్కడ, నుంచేషు - మంచం అంశే మంచం గదా, 
“పూ” మాటకేమి, మనోజ్ఞ లు మనోజ్జ్బమైనటువంటి, వేషాం-అక్కడ నట్టిపోయినది. ఇది 


కన్వాశుల్హం: నూ లేళ్ళ నమాలోచనం.. క కా 


మా నాటకంలో వేషమో, భాగవతవేషమో తెలియకుండా వుంది. గురువుగారి నడగవలెను. 


కర 
శిష్యుడు 
కర 
శిష్యుడు 


కర 


గిం ఖు 
కర 


శెద్నుడు 


అబ్బీ, కొత్త శోకము చెప్పనటరా? 

పాత శ్లోకము రువ్వేశాను. 

అయితే రెండు చిడప్పాక్కు_లు గోకు. (గోకుచున్నాడు) యేదీ చదువు శోకము. 
ఉదయానికి సాపుగా వచ్చింది కాని చల్తివణ్ణం తినగానే అడుగున పడి తెమలకుండా 
వుజది. :తాత్రఆతా రువ్వుతూనే ఉన్నాను. మీ చిడప్పాక్కులు గోకుతూ మీతో 
దేశాలంట తిరగడమేకాని మరి నాకు చదువు వచ్చేటట్టు కనపడదు. 

(తనలో) నీ ఆసక్తి, నా శ్రద్ద వక్కలాగే వున్నాయి. నీ బుద్దులు చూస్తే కిందను 
పెడితే నంటా, మీదిని పెడితే వానా కాకుండా వున్నది. (ప్రకాశంగా) చదువు 
యెందుకురా అబ్బీ! పొట్ట పోషించుకోవడం కోసం గదా! నీకు మా అమ్మినిచ్చి 
వెళ్ళి వేస్తోను. నీకు పెళ్ళి కాదన్న భయం అక్క ర్రైదు. 

యెన్ని వందలు వుచ్చుకుని కన్యాదానం చేస్తారేమిటి? 


నీదగ్గర డబ్బు వుచ్చుకుంటానా? ఆ ఆచారం మా యింటా వంటా కూడా 
లేదు. ఒక పాతిక భూమి పిల్లకు వ్రాసి యిచ్చేస్తాను. (శిష్యుడు సంతోషమును 
తెలుపుడుచేయు నటుల వికాసముగా ముఖము పెట్టుచున్నాడు) గాని నేను చెప్పిన 
పనిఅల్హా చేస్తూ గురుభక్తితో ఉండాలి. 

మీరు చెప్పిన వని యెప్పుడు చెయ్యలేదు? 

యీవేళ చిన్నమ్మి వివాహం విషయమై జరిగిన చర్చ విన్నావుగదా - లుబావధానులు 
సంబంధం జరగకుండా చెయ్యవలెను. నీకు ఆడవేషం వేసి తీసుకవెళ్ళి అతనికి 
పెళ్ళి చేస్తాను. నీకు మన మహారాజావారి నాటక కంపెనీలో 
అలవాళు గనక యెవరూ భేదించలేరు. 
ఆడవేషంలో నిన్ను చూసిన 
పెళ్ళాడడానికి వప్పుకుంటాడు. 
యిదెంత వని. 


ఆడపిల్ల వేషం 
ఈడున్నా పొట్టగాకూడా వున్నావు. 
తరువాత లుబ్దావధానులు తప్పకుండా నిన్ను 


గాని బహుజ్యాగత్తగా వుండాలి. ఏమయినా వాతప్రోతం వచ్చిందంట కొంప 
మునిగిపోతుంది. పదిరోజులు వాళ్ళయించ్లో వుండి యిల్లు గుల్లచేసి గందరగోళం 
పెట్టి వెళ్ళిపోయి రావలెను. మల్లవరంలో నీకోసం కనిపెట్టుకొని వుంటాను. 


మీరు చెప్పినదానికంట యెక్కువ చేసుకువస్తాను. 


యీ పనిలో నేను చెప్పిన ప్రకారం నడుచుకుంశే తప్పకుండా నీకు గొప్ప వువకారం 
చేస్తాను. మా పిల్లను కన్యాదానం చేసి నిన్ను యిల్లరికం వుంచుకుంటాను. 


మీరే తల్లీ డక అని మొదటినుంచి ఆలోచించుకుంటూ నే వున్నాను. మీ ఆజ్ఞను 
యెప్పుడూ రేవాడిని కాను. 


ఏదీ శ్లోకం చదువు. 
స తత్ర మంచేషు మనోజ వేషాం. 
( వమిచటి కూర్చు, 


అస్తు కత్రరస్యాం దిగి దేవతాత్మా 
హామాలయో నాను నగాదిరాజః 


[90 కన్యా కులం: నూరేళ్ళ నమాలోచనం... 


కర 
శిష్యుడు 
కర 
శిష్యుడు 
కర 
శిబ్య్యుడు 
కర 
శిష్యుడు 


కర 
శిష్యుడు 
కర 
శిష్యుడు 
కర 
శివ్య్యుడు 
కర 
శిష్యుడు 
కర 
శియ్య్యుడు 
కర 
శిష్యుడు 
కర 
శిష్యుడు 
కర 


శిష్యుడు 
కర 


శిష్యుడు 
కర 


శెబ్ఫ్యడు 
కర 
శిష్యుడు 
కర 


కన్వాళుల్క_ ౦: నూరేళ్ళ సవకాలోచనం.. 


మొదటి కొచ్చావేం? 

మొదలూ - కొసా వొకలాగే కనబడుతూంది. 

పోనియ్‌, మొదణ్జ్ణించే చదువుదాం. 

చదివినా యేం లాభం వుంది. యూ శోకం శుద్ద అబడ్హంట! 
యవరు చెప్పారు? 

గిరీశంగారు. 

యేం చెప్పాడు? 


హిమాలయం రెండు సముదాలకీ దాకి రూళ్ళకర్రలాగ లేదట. మూప్వులో 


చూపించాడు. 

హిమాలయం శిగగోసిరిగాని, ఆ వుస్తకం ముణిచి నా మాట విను. 
చిత్తం (వుస్తకం మూయును) 

చదువన్నదెందుకు? పొట్టపోషించుకోడానిగ్గదా? 

అవును. 

యీ రోజుల్లో నీ సంస్కృతం చదువెవడిక్కావాలి? 
దరిద్రులిక్కావారి. 

బాగా చెప్పావు. నీకు యింగ్రీషు చదువుకోవాల్నుందా? 
చెప్పించే దాతేడీ? 

నను చెప్పిస్తాన్రా. 

నిజంగానా? 

నిజంగానా. గాని ఒక షరతుంది. 

యేవిటండి? 


సోకో కష్టసాధ్యమైన రాచకార్యం తటస్టించింది. అది నిర్వహించి నువ్‌ చేసుకురావాలి. 
నావల్లయే రాచకార్యాలు కూడా వున్నాయా? 

యౌ రాచకార్యం నీవల్లే కావాలి. మరెవడివల్లా కాదు. 
పదిరోజులు నువ్వు ఆడపిల్లవైపోవాలి. 

గణియం పట్నంలో వుండిపోయిందే? 

అశ్టే గణియం అవసరంలేదు. నీకు తలదువ్వి కోకకడితే వణ్యండేళ్ళ కన్నెపిల్లలా 
వుంటావు. నిన్ను తీసుకెళ్ళి లుబ్బావధాన్సుకి పెళ్ళి చేస్తాను. నాలుగు పూటలు 
వాళ్ళింట నివుణతగా మెసలి వేషం విప్పేసి పారిపోయిరా. నిజమైన పెళ్ళి 
ముహూర్తం చాలా వ్యవధుంది. 

యిదెంత పని. 


అదేవింటంతు, ఓ 


అలా అనుకోకు. అతి చేస్తివట్టాయనా, అనుమానపడతారు. పట్టుబడ్డావంళే పీక 
తెగిపోతుంది. 
మీకా భయంవద్దు. 


నువ్వు నెగ్గుకొస్తే మా పిల్లన్నీకిచ్చి యిల్లరికం వుంచుకుంటాను. 
అలా ప్రమాణం చెయ్యండి. 


యిదిగో యీ పుస్తకం పట్టుకు ప్రమాణం చేస్తున్నాను. 
చి ళు ద 


మొదటి కూర్పులో జిజ్ఞాస రేకెత్తించే చమత్కృతిగాని, 
ధ్యన్యాత్మకమైన 


యీ పుస్తకం మీద నాకు నమ్మకం పోయింది. మరో గట్టి ప్రమాణం చెయ్యండి. 
గిరీశంగారిని అడిగి ఒక యింగిలీషు పుస్తకం వట్టుకురానా? 


తప్పితే భూమితో డా. 
మీరు యగేస్తే భూవేం చేస్తుంది? మీమాశు చాలును. కానీండి. 
(రెడవన కూర్పు) 


ఉత్తర (పత్యుత్తరాలలో 
ద్రుతగమనంగాని, నుడికారాల సొంపుగాని లేకుండా పేలవంగా నడిచింది. 


రెండవ కూర్పులో ఆ సన్నివేశమే మాట మాటకూ సామాజికుల మనస్సులలో వుత్కంఠను 
ఉద్దీపింపజేస్తూ, మనోరంజకంగా నడిచి పరిణతమైన దృశ్యకావ్యరచనా విధానంలో వొక కొత్త 
నడకను రూపొందించింది. 


బుచ్చమ్మ 
గిరీశం 


బుచ్చమ్మ 
గిరీశం 
బుచ్చమ్మ 
గిరీశం 


బుచ్చమ్మ 


గిరీశం 


చతుర్జాంకంలో లః 


అయితే మనం యెలాగు వెళ్ళడం? 


యెల్లుండి రాత్రి జగన్నాథపురంలో నీ బండి తోవతప్పించి, శొంఠలాం మార్గంగా 
పెట్టించి వేస్తాను. 

నా బండిలో మా తమ్ముడు కూడా కూర్చుంటాడే? 

వాడిని ఏనుగుమీద ఎక్కి స్తాను. 

ఆం కానియ్యండి. అలాగేను. నా మనస్పేమి మనస్సులాగుంది కాదు. 
కన్నీళ్ళు విడుచును) 

నేను చెప్పినట్టు చేస్తానని చేతులో చెయ్యి వేస్తేనే కాని వెళ్ళను. 
(కొంత సేపాలోచించి సరే. 


(అని 


(మొదటి కూర్పు) 
నిన్ను ముసలివాడికి కట్టిపెట్టినందువల్ల కలిగిన చిక్కులు చూస్తూ నీతండ్రి నీ 
చెల్లెలికి మళ్ళీ ముసలి. సంబంధం చెయ్యడు. నీతండి ఒకవేళ మూర్చించి పెళ్ళి 
చేస్తానన్నా, మన తమాషా విన్న తరువాత, నా అన్న నీ చెల్లెల్ని మరో పెళ్ళి 
చేసుకోడు. యిది సిద్దాంతం. అవునా కాదా? 
అవును కాబోలు. 
అయితే మరి అందుకు సమ్ము తేనా? 
యెందుకు? 
నాతో వెళ్ళిపోయి రావటానికి. 
అమ్మనాయనా! నా పాణంపోతే నేను మీతో రాను. 
రాకపోతే నీ చెల్లికి యీ పెళ్ళీ తప్పదు. నాకు చావూ తప్పదు. 


అలా అనకండి. 


అనకపోతే మూత్రం చావు తప్పేదుంది గనుకనా? నిన్ను వదిలి బతకలేను. అది 
వక చావు. నువ్వు నా మీద వొట్టుచేసుకుని ఆ మాట తప్పిపోతే నన్ను దేవుడే 
జి 

చంపెస్తాడు. అది రెండో చావు. మరి నాకు చావు యెలా తవ తుంది, 
నానించి మీరు చచ్చిపోతే నేనూ చచ్చిపోతాను. చచ్చిపోకండి. 


కన్యాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


గిరీశం : నావశమా? అడుగో నీ తమ్ముడొస్తున్నాడు. మరి మనం యీ కష్టసుఖాలు 
మాట్టాడుకోడానికి వీలు చిక్కదు. ఒక్కమాట చెప్పా. బతకమన్నావా? 
చావమన్నావా? 

బుచ్చమ్మ : వెయ్యేళ్ళ బతకండి. 

గిదిశం : అలాగైతే నాతోరావడం ఖాయమేనా? 

బుచ్చమ్మ : ఏం చెయ్యమంటే అదే చేస్తాను. 


(రెండవ కూర్చు) 
యీ రెండో సంభాషణలో బుచ్చమ్మ అమాయకత్వమూ, స్వభావసిద్దమైన 
సౌడల్యమూ పోషించటం వల్ల యీ పాత్రకెంతో వన్నె వొచ్చిందని చెప్పక 
తప్పదు. 

బెరాగి : కాగీలో మేమూ, ఒక (బాహ్మడూ బహ్మగ్యాన సమాధిని కూర్చున్నాము. బుడ్తీమీద 
బుడ్డి బుడ్తిమీద బుడ్డి తెల్లవారేటప్పటికి యిద్దరికీ తన్మయం అయిపోయింది. 
మరి రెండు రోజులకు గాని నేను సమాధిలోంచి లేవలేదు. మరి ఆ బ్రాహ్మడు 
యెప్పటికి లేవలేదు. పరమాత్మలో కరిసిపోయినాడు. 


(మొదటి కూర్పు) 


బైరాగి ; కాగీలో రెండువందల యాభై సంవత్సరముల క్రిందట అలంగీర్‌ పాదుషో వారి 
హయాంలో, ఒక శేట్‌ మాబోటి సిద్దులనందరినీ కూటానికి పిలిచాడు. గంగ 
నడివిని పడవ మీద పీపాలలో సారాయి భరాయించి, బంగారపు గిన్నెలతో 
అందిచ్చాడు. రెండు రూముల రాత్రి అయేసరికి పీపాలు కాళీ అయిపోయినాయి. 
అంతా పడిపోయినారు. 

హెడ్‌ ; యేవిం ఆశ్చర్యం! 

బైరాగి : మేమూ, ఒక నేపాళపు బాహ్మడూ మిగిలాం. “తే! తే!" అన్నాడు ఆ బ్రాహ్మడు. 
“తెస్తావా, శంపిచేదా!” అన్నాడు. శెట్టి యెక్కడ తెస్తాడూ. వాడు మా కాళ్ళు 
పట్టుకు నేటప్పటికి పర్వాలేదు నిలవమని చెప్పి, మేము పుణికి మంత్రించి, గంగ 
భరాయించిన కొద్ది ఆ గంగ సారా అయిపోయింది. (బ్రాహ్మడు సహస్ర పుణికలు 


తాగి జిర్రున తేన్నాడు. బ్రాహ్మల్లో కూడా మహాత్ములుంటారు. కనుక్కోగలిగిన 
జ్ఞానికి గంగానది అంతా సారాయి కాదా? 


(రెండవ కూర్పు) 


మొదటి కూర్పులో సూక్ష్మంగా రెండు ముక్కలతో వర్ణించిన సన్నివేశాన్ని యెంత చక్కగా 
ఎ | క 
విస్తరించి కంటికి కనవడే రమణీయ దృశ్యంగా మార్చిందీ యూ సంభాషణలో కనిపిస్తుంది. 


యీ విధంగా నాటకంలో ప్రతిభాగాన్నీ పెంచి వాక్య విన్యాసాల్నీ, పద ప్రయోగార్నీ 
లోకవృత్తానికి సన్నిహితంగా వుండేట్టూ, సామాజిక హృదయాలలో హత్తుకొనేట్టూ చతురమైన 
చిత, విచిత్ర సంభాషణలతో రెండవ కూర్పును రూపొందించారు. 

అసలీ నాటకాన్ని విస్తరించి రాయాలనే భావాన్ని మిత్రులైన (శ్రీ, శీనివాసయ్యంగారు 
సూచించినట్లుగా రెండో కూర పీఠికలో అప్పారావుగారే వివరించారు. అదీగాక తన 
కాప్పుడూ, శిష్యుదూ అయిన (శ్ర, మునిసుబహ్మణ్యంగారి సూచన అంగీకరించి, ముఖ్యంగా 
మధురవాణి పాత్రలో యెన్నో మార్పులు చేశారు. 


కన్యాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం.. 


“కన్యాశుల్కం మొదటి కూర్పులో మధురవాణి వర్షింపరాని హేయమైన నడవడిక గలది. 
ఆ పొత్రకు యెట్టి వన్నెచిన్నెలు లేవు. నాటకం రచిస్తున్న కొద్దీ మధురవాణి పాత్రమీద 
నాకున్న దృక్పథం మారుతూ వొచ్చింది. అందువల్ల పరస్పర విరుద్ద లక్షణాలు వాటంతటవి 
వచ్చివడినవేమో నాకు తెలియదు.” 

అని వాక లేఖలో అప్పారావుగారు రాశారు. 

మధురవాణి పాత్రచిత్రణం అవినీతికరంగా వున్నదనే భావాన్ని తొలగించడానికి (ప్రధానంగా 
ఆమెకు కరటకశాస్త్రితోనూ సౌజన్యారావుతోనూ జరిగిన సంభాషణలోనే యెన్నో సందర్భాలు 
కల్పించి పడుపు వృత్తిలో వున్నా ఆమె శీలం సహజంగా వుత్తమ క్రీ, స్వభావానికి సన్నిహితంగా 
వున్నట్లు వర్ణించారు. 

ఆయె కరటకశా, స్ర్రాతో యిలా అంటుంది: 

“అంతకన్న కాపు మనిషినై పుట్టి, మొగుడి పొలంలో వంగ మొక్క_లకూ, మిరవ మొక్క_లకూ 
దోహదం చేస్తే యావజ్జీవం కాపాడే తన వాళ్ళన్న వాళ్ళు వుందురేమో?” 


* ష్‌ ష్‌ 

సౌజన్య : నువ్వు మంచిదానివి. ఎవరో కాలుజొరిన సత్సురుషుడి పిల్లవై వుంటావు. ఈ వృత్తి 
మానలేవూ? 

మధుర : దైవానుగ్రహం వల్ల లోవంలేదు. నా వృత్తి యొక్క ప్తాన్యత గుర్తెరుంగుదును. 


నేత్పురుషులదయ " సంఫప్రాప్తమైన తరువాత దుర్చృత్తి యేల వుంటుంది? 

యీ విధంగా చివరి భాగంలో మధురవాణి పాత్రకు మెరుగులు దిద్దటం వల్ల పరస్పర 
విరుద్దాలైన లక్షణాలు ఆ పాత్రోన్మీలనంలో గోచరించటం సహజమే. కానీ, యిందుకు 
సమాధానంగా అప్పారావే అదే లేఖలో యిలా రాశారు. 

a అయితే మానవ స్వభావంలోనే పరస్పర నైరుధ్యం వున్నది కనుక దీనిని 
గణుతింపనక్కరలేదు. మధురవాణి " పొత్ర అంటే నొకునేనే ముచ్చట పడుతున్నాను. కనుక 
ఆమెను చివరి అంకంలో సంస్కరించాను. ఇంక నీతో నాకు వివాదగ్రస్త విషయమేమీ లేదు.” 

మునిసుబ్రహ్మణ్యంగారితో వివాదం లేని మాట నిజమే కాని యీ నాటకాన్ని (ప్రయోగించగా 
చూసి ఆనందించే అశేష సామాజిక 'జనానికి మూత్రం యీ మార్పు అంతగా తృప్తికరంగా 
వుండదేమో. నాటకం మితిమీరి పోవటమే కాకుండా యేకముఖంగా సాగిపోవలసిన నాటక 
వస్తూన్మీలనానికి యూ మార్చుల వల్ల అంతరాయం కలిగిందని వొవ్వకుని తీరాలి. 

యిదీ కాక, రెండో కూర్పులో యెన్నో కొత్త సన్నివేశాలున్నాయి. మధురవాణి యింటికి 
వూటకూళ్ళమ్మ రావటం, చీపురుకట్టుతో కొట్టటం వాొకటీ, మూడో అంకంలో రెండో 
రంగంలో కరటక శాస్త్రి శిష్యుడితో కలిసి మధురవాణి యింటికి వొచ్చి లుబ్బావధాన్లు 
సంబంధం మానిపించే పయత్నం చాలా చమత్కారంగా నిర్వహించటం రెఆడిది. నాలుక 
మంతటికీ వన్నెదెచ్చే నాలుగో అంకంలో వున్న గిరీశం వుత్తరం మొదటి కూర్పులో లేనేలేదు. 
యిదే అంకంలో గిరీశానికీ, బుచ్చెమ్మకూా జరిగిన సంభాషణ చాలా విస్తృతంగా సాగింది. 
పంచమాంకంలో మొదటి రెండు రంగాలూ కొత్తవే. యివి నాటకమంతకూ పుష్టిని 
కూర్చి, నామాజికులకు అత్యంతాకర్షణీయ మైనవి. లుబ్దావధానుల మనః[పన్నత్తిని చిత్రించటంలో 
అప్పారావు అసాధారణమైన (ప్రజ్ఞ, నాటకీయ పరిజ్ఞానం యిందులో మనకు _ వ్యక్తమవుతుంది. 
యా అంకంలోనే రానుప్పంతులింట్లో పేకాటరంగమూ, పూజారి గవరయ్య _బహ్మరాక్షస్టిని 
సీసాలో బిగించే సన్నివేశమూ కొత్త కల్పనలే! 


షష్టాంకంలో నాలుగోరంగంలో లుబ్బావధానులికీ రామప్పంతులుతోనూ, సౌజన్యారావుతోనూ 
జరిగిన సంభాషణ అంతా కొత్తగా పెంచిరాసిందే, 


కన్వాశుల్క ౦: నూరేళ్ళ నమాలోచనం... 


సప్త్రమాంకంలో మధురవాణి మగవేషంతో సౌజన్యారావు యింటికి రావటం, గిరీశంతో 
జరిగిన విచిత్ర సంభాషణా, యీ కూర్పులో జరిగిన మార్పులే. 

మొదటి కూర్పులో గిరీశం వుంచుకున్నది నుహాలక్ష్మి కాని మధురవాణి కాదు. గిరీశానికి 
- మధురవాణికి దానిలో కలయికే లేదు. పూటకూళ్ళమ్మ వూసేలేదు. రామప్పంతులు 
వైదీకి. అడవేషంతో శిష్యుడు లుబ్దావధానులు యింట్లో కావరం వుండటమూ, తురక పహాకర్‌ 
దగ్గర విలువైన బట్టలు కొని డబ్బు దుబారా చేయటమూ, లుబ్దావధానులూ, కరటక శాస్త్రీ 
వివాహాన్ని గురించి సంప్రదించుకుని రామప్పంతులు (ప్రమేయం లేకుండా వొక నిరయానికి 
రావటం వంటి వెన్నో వున్నాయి. 

యీ మార్పులవల్ల రెండో కూర్పులో పాత్రపోషణ దృష్టితో చూస్తే నాటకానికి కొంత 
పుష్టి కలిగినా, ప్రతి సన్నివేశంలోనూ సంభాషణ చమత్కృతికి లొంగిపోయి అమితంగా పెంచి 
రాయటం వల్ల చక్కని వస్తెక్యం కలిగిన నాటకంగా రూపొందలేకపోయింది. అందువల్ల 
యెవరీ నాటకాన్ని ప్రయోగించినా యిందులో వున్న ప్రధాన యితివృత్తాన్ని విడదీసి, అందుకు 
విరుద్దంగా వున్న భాగాలన్నిటినీ తోసిపుచ్చి ప్రదర్శించటం తప్పనిసరి అయిపోయింది. 

యేది యెలావున్నా ప్రజలకు సన్నిహితంగా వున్నటువంటి భాషలో, తెలుగు సంసారంలో 
వున్న దైన్యాన్నీ, మారిన్యాన్నీ, కుట్రల్నీ, కూహకాల్నీ, ఆశనీ, నిరాశనీ, చిత్రించటంలో 
యీ నాటకాన్ని మించింది యింకోటి లేదు. నేడేకాదు రేవటిక్కూడా యిది ఆడదగినదే, 
చూడదగినబే. 


(గురజాడ శతవార్థిక జయంతి నంచిక, సాదరాబాదు - 1962) 


కన్యాశుల్బం: నూరేళ్ళ నమాలోచనం.. 


ముత ఆతుల కన్యాశుల్కాలు 


TD బం.గో. దె. 


నా మటుకు నాకు రెండూ (మొదటి కన్యాశుల్కం, 1897; రెండవ కన్యాశుల్కం 
1909) వేరువేరుగా గాక వొక మహా రచనకు వున్న రెండుస్తాయిలుగా కనపడ్డాయి. 

రెండూ దగ్గర పెట్టుకొని చదివితే ఎన్నో మెళకువలు కనపడుతాయి. 1955 లో “వరిశోధన' 
పృత్రికవారు వెలువరించిన “గురజాడ స్మారకసంచికిలో ఆరుదగారి వ్యాసం 1962 లో 
కాబోలు చదివిన తర్వాత అప్పారావుగారి మొదటి కన్యాశుల్క రచన చదవాలనే ప్రగాఢమైన 
కుతూహలం నాలో చోటుచేసుకున్నది. విజయనగరంలో వొక వృద్ద _ అధివక్తగారివద యీ 
మొదటి కన్యాశుల్కం (ప్రతి భద్రంగా వున్నదని తెల్సి పనిగట్టుకుని వెళ్ళాను - దాన్నెట్లయినా 
ప్రచురించి ఆంధ్రదేశంమీదకు వదులుదామనే తలంపుతో. ఆ వృద్దుడు కోరిన హిరణ్యాక్షనరాలు 
యూ అమాయిక యువకుడు అప్పట్లో తీర్చలేక విఫలుడయ్యాడు. 

అయితే, నాటివరకూ గురజాడకు సంబంధించి చెలుగుచూడని కొన్ని నూతనాంశాలు 
విజయనగరంలో సేకరించగలిగాను. ఆ సరంజామా అంతా ఏం చేసుకోవాలో తోచక అప్పటికే 
గురజాడమీద వొక సవినుర్శక(గంథం వెలువరించి లబ్దప్రతిష్టులెవున్న మిత్రులు Tt క. 
రమణా రెడ్డిగారికి పంపుతూ వచ్చాను - మలిముద్రణకు ముడిసరుకుగా వాడుకోగలరని. వారితో 
స్నేహం మరింత |ప్రగాఢమైంది. ఎప్పుడు కల్సినా గురజాడమీద ఏదో ప్రస్తావన వస్తుండేది. 

ఏమైనా మొదటి కన్యాశుల్కా నికీ, రెండో కన్యాశుల్కానికీ మధ్యవున్న అగాధ మైన, 
అనంతమైన తేడాను మొదటిసారిగా ఆరు[ద్రగారే బయట పెట్టారు. 

జమీన్‌ రైతు పత్రిక (నెల్తూరునాడిని తెల్సుకోగోరువారు విధిగా చదివే వత్రికృులో సహాయ 
సంపాదకుడుగా వుంటూ 'నూరేళ్లనాటి నెల్టూరు విషయాలిను ముఖ్యంగా నూరేళ్ళనాటి 
నెల్లూరు మొదటి జర్నలిస్టు దంవూరు నర్స్పయ్యగారి వత్రికనుగూర్చి వరిశోధించే విషయమై 
మద్రాసు రికార్డు ఆఫీసువారికి మహర్చీ పెట్టుకుని వెళ్లితే, తలవని. తలంవుగా అక్కడ యీ 
మొదటి “కన్యాశుల్కం” ముద్రణవ్రతి లభించడం, మద్రాసులోనే ఓరియంటల్‌ మాన్‌ స్కిప్ప్రై 
లైబరీలో మరో ప్రతి దొరకడంతో నాచిరకాల వాంఛ యీడేరింది. (దాదాపు సంవత్సరం 
క్రితమే 1968 మే-జూన్‌ లలో వాటినిబట్టి వ్రాతప్రతి |వ్రాసుకున్నాను - రికార్డు ఆఫీసువారి 
శిథిలవ్రతిలోనుండి నేను ఎత్తివాసుకోవడంలోనే కాన్ని “పేజీలు (భష్టమై పొయ్యాయి.) 
అప్పటినుంచీ పడిన (శమ యిన్నాళ్ళకు యీ రూపంలో ఫలించింది. 

ఇంకా యీ *ముందుమూటల్లో!' ఎన్నో విషయాలు చర్చించాలనివుంది. దాదావు 
నెలరోజులనుంచీ మద్రాసులో మకాంపెట్టి మధ్య మధ్య మా వతిక పని చూచుకుంటూ 
నిద్రాహారాలుమాని కష్టపడ్డాను. కష్టపడ్డున్నకొద్ది పేజీలు పెరుగుతున్నాయేకానీ పూర్తికావడం 
లేదు. ఇప్పటికే చాటభారతనుంత అయింది. 90 పేజీల నాటకానికి నూటు ఎనభై "పేజీలకు పైగా 
అనుబంధాలు, వ్యాఖ్యానాలు, పీఠికలు అయ్యాయి. నేనింకా ముందుమాటలు (వాసుకుంటూ 
కూర్చోవడం భావ్యం కాదు. (అదీగాక పొరపాటున బుద్ది గడ్డితిని వుస్తకం వెలువడిందని 
పత్రికలో (ప్రకటనలిచ్చి వక్షంరోజులైంది. ఎక్కడెక్కడినుండో లేఖలు దూకుతున్నాయి.) 

ముందుమాటలు ముగించేముందర రెండుమూడు విషయాలు మాత్రల చెప్పారికా భాషావి 
షయంలో రెండు కన్యాశుల్కాలూ దగ్గర పెట్టుకుని తేడాలు పరిగీరిస్తుంకే ఎన్నో అంశాలు 
కనవడాయి, ఎంతో ఆం16%8 గా కూడా వుంటుంది. 
* ఇది సంపాదకులు పెట్టిన ీర్తిక. 


తమల కన్యాకుల్చం: నూరేళ్ళ నమాొతోచనత.., 


మొదటి నాలుగైదు వాక్యాలే తీసుకుందాం; రెండింటిలోనూ వున్న తేడాలు పరిశీలిద్దాం. 

వ్యావహారిక భాష ె కమవికాస చరిత్ర అంతా కళ్ళకు గడ్త్డుందిి ఈ భాషూ విషయాలు 

పరిశీలించేటప్పుడు గురజాడవారి *డిసెంట్‌ పత్రం కూడా దగ్గరపెట్టుకొని చూస్తే ఎన్నో 
విషయాలు బోధవడాయి: 

మొదటి కన్యాశుల్కంలో - కన్యాశుల్తుము - మొదటియంకము - అంటారు; 
లా. కన్యాశుల్కుము - (వధమాంకము అంటారు. చిన్నయసూరి 'యడాగమసంధి”ని 

పించేసి, విజయనగరములో బొంకులదిబ్బ - “విజయనగరంలోని బొంకులదిబ్బ 'ని అవుతుంది. 

శం వ్రవేశించి - *“గరీశము ప్రవేణించును' అవుతుంది. 

ఇక గిరీశం మొట్టమొదట సంభాషణలోని మొట్టమొదటి మూడువాక్యాలే తీసుకుందాం. 
“సాయంకాల మైనది! అని మొదటి ప్రతి. 'సాయంకాలమైంది' అని రెండో ప్రతి. సామాను 
కాన పెట్టుతానని - అని మొదటిప్రతిలో వుంకే రెండో ప్రతిలో శొనిపెడతానని' అవుతుంది. 
“డ్యాన్సింగుగర్లు” “డాన్సింగర్జు” అవుతుంది. “ఖర్భుపెట్టినాను” కాస్త “ఖర్చు పెట్టాను! - 
అవుతుంది. 'యుద్రము అయిపోయినది అని మొదటి ప్రతిలో అత, “యుద్ద వైంవోయింది" 
తని శళడో ప్రతిలో వుంది. చూడండి గురజాడవారి వ్యావహారిక భాష ఎట్లా వికాసం 
చెందుతూ వచ్చిందో. ఏ 1930 దాకానో గురజాడవారు (బతికుండి కన్యాశుల్కు నాటకం 
మూడో ముద్రణ తెచ్చివుంటు - అసలు 'కన్యాశుల్కుము' అనే పేరునే కన్యాశుల్కంిగా 
మార్చి వుండేవారేమో అన్పిస్తుంది - (ఎమ్మెస్కోవారి పాకెట్‌ బుక్స్‌లో 'కన్యాశుల్కం! 
అనే అట్టమీద వేశారు). 

ఈ సందర్భంగా వొక విషయం మాత్రం సపేర్కోవారి: కాశీభట్ట (బ్రహ్మయ్యశా స్త్రిగారు, 
సంవత్సరం తెలియదుగానీ 'ఆర్యమతబోధిని'లో తొలుత ప్రకటించి తర్వాత వొక కరవుత్ర 
రూపంలో కూడా విడుదల చేసినట్టున్నారు - “కన్యాశుల్కస్థ్ర (గ్రామ్యభాషావాద విమర్శనము”-ా 
అనే పేరుతో. 24 పేజీల కరప(త్రమిది. “కన్యాశుల్క_ మొక మంచి ప్రహసనము, ఇందు |[బజల 
యాచారవ్యవహారములు బాగుగాం జదువరుల హృదయముల నాటునట్లు తెలువంబడియున్నవి” 
- అంటూ అప్పారావుగారి భాషమీద విర్చుకపడ్డారు. వారి వాదనలో కొంత సబబు లేకపోలేదని 
అన్పిస్తుంది. 

వారి వాదన ప్రధానంగా అది ఏ భా షెైనాకాని - అప్పారావుగారు వొక [క్రమత్వాన్ని 
(uniformity) పాొటించలేదంటారు - ఒకచోట గుల్హము అంటాడు. వెంటనే “గుర్రం” అంటాడు; 
ఇంకోచోట “కుర్రవాడు” అంచు, ఆ ప్రక్కనే కుణ్బవాడు' అంటాడు; ఒకేపాత్ర సంభాషణలో 
“'చచ్చా'నంశు, ఆ కిందనే “సచ్వా'నంటాడు; వాకేపాత్ర నకతీ్టు “వేశ్య అంశే, ఆ వెంటనే 
'వేష్య' అంటుంది; అట్లనే ‘కాశీ అని వొకచోట బాగా వుచ్చరిస్తే ఆ ప్రక్కనే “కాస్సీ అంటుంది 
లా మొట్లా కొన్ని ఆబందరలను ఎత్తిచూపారు (బహ్మయ్యశాస్త్రిగారు. శతక హత్యా 
అతా (‘uniformity’) అప్పారావుగా గరు పాటించకపోవడం ఆశ్చర్యంగానేవుంది; వాక “౧౦౧౫ి 
ను ఏర్పరచుకొనివుంటు బాగుండి వుండేదేమో అన్పిస్తుంది. ఏమైనా ఇట్లా పరిశీలించుకుంటూ 
పోతే యెన్నో భాషా రహస్యాలు వెల్లడవుతాయి.... 

స్వర్గీయ సి.ఆర్‌. రెడ్డిగారు కన్యాశుల్కాన్ని ఎట్టా చదివేవారో రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు 
చెప్తున్నారు. చూడండి: “కన్యాశుల్కంలో కొన్ని భాగాలు ఆయన నెమ్మదిగా చదవలేడు. 
చదువుకోనూలేడు. ఇంకెవరైనా చదివితే ఇల్రెగిరిపోయేటట్టు తనదేహంలో సంధి సంధులూ 
శిధిలమయ్యేటటు విరగబడినవ్వినది ఎన్నోమార్లు నాకు అనుభవం...” (చూ: చిత్తూరుజిల్లా 
రచయితల మహాసభల (పత్యేక సంచిక - 1968). 

ఇక ఆ సు[బహ్మణ్యశాస్త్రిగారు అంటున్నారు చూడండి: “కన్యాశుల్కంలో వ్రతీ 
వాక్యానికీ కొన్ని పేజీల వ్యాఖ్యానం చెయ్యగల మనీషిని నే నెరుగుదును. వారు (శ్రీ, భమిడిపాటి 


తనా ్య్భాశుల్క అః నూరేళ్ళ నమాలోచనం.. 


కామేశ్వరరావు. కన్యాశుల్కం తలంపుకి వస్తే - అధవా - ఆ "పేరు చెవినపడితే వాది 
శరీరం ఆపాదమస్తకమూ వులకరిస్తుంది. భమిడిపాటివారు దానిమీద ప్రసంగం యెత్తుకుం'కే 
ఎవరెనాసరే 'తెలియనివాడనె మెలగితిన్‌' అనుకోవార్సిందే - అంటారు శ్రీపాదవారు. 
యా ఇట్లా ఇంతమందిని ఇన్నివిధాలుగా అలరించిన ఆధునిక మహాకావ్యం మరింకొకటి ఏదీ? 
ar) 

ఈ ముందు మాటల్లో నని. 'నియసుం పెట్టుకున్నాను - నొ సొంత వాక్యాలెక్కడా 
లేకుండా కన్యాశుల్కం పై “న్‌ిీ్‌గానూ “ఎగన్‌ స్రోగానూ చెప్పిన మహామహుల వాక్యాలను ఏర్చికూర్చి 
వొక క్రమబద్ద మైన కోణంలో అమర్చాలనుకున్నాను. అది యివృటికే అతి అయిందనుకుంటాను. 

లం రా 

కన్యాశుల్కంలోని హాస్యం గూర్చి రాళ్లపల్లి అనంతకృష్మ్ణశర్మగారు తన వేమనోవన్యాసాల్లో 
రండు నూటలు అంటారు: 

నిజముగా తెలుగుభాషకు మొట్టమొదటి హాస్యరసము చవిచూపిన ధీరుడు గురజాడ 

అప్పారావుగారే. వారి  కన్యాశుల్బ్క.'దుందున్నంత వోస్యరస నైర్మల్యముతక్కిన 

యెవరి గ్రంథములందును లేదనుట యతిశయోక్తి కాదు. 

ఇకపోతే శివశంకర శాస్త్రిగారు 16-12-34 'జాలిలో 'అప్పారాయ కవి నాటకాలు అనే 
వ్యాసంలో యిట్లంటారు: 


నార్వే దేశీయుడు 'ారన్‌సన్‌” కలి చేసిన. వాకానాక . వాళటుకంలో “స్టైన్స్‌గార్డు' 
అనే పాత్ర కనిపిస్తాడు. అతని పద్దతులు యావత్తూ గిరీశం పద్దతుల్హాగే ఉంటవి. 
ఆ నాటకం ముందుగా పుట్టింది గాబట్టు అప్పారాయ కవి దాన్నీ కొదిగా 


అనుసరించాడే్హమో అనుకున్నాను... 


వేలూరు గినరామశాస్త్రిగారు 8-1-1949 నాడు భారతిపత్రిక రజతోత్సవ సందర్భంగా 
జరిగిన సభలో యిట్లంటారు: 


వాడుక భాషలో అందెవేసిన (క్రీగురజాడ అప్పారావుగారి కన్యాశుల్కంలోని సీసవద్య 
మొకటి “అముద్రిత (గంథ చింతామణి వత్రికీలో చూచి నే నాశ్చర్యపోయి 
1913 లోనో, 19జలోనో (ప్రెసిడెన్సీ కాలేజీలో జరిగిన వొక సభలో జూనిని 
గూర్చి అప్పారావుగారిని అడిగాను. మొదట (ప్రబంధ భాషలోనే కన్యాశుల్కం (వాసి 
అది రుచించకపోవడం చేత  గ్రాన్యుంలో తిరగవాశానని వారవ్కుడు చెప్పారు. శీ, 


రెంటాల వెంకట సుబ్బారావుగారు కన్యాశుల్కానికి పోటీగా వరశుల్క్మం వ్రాశారు 
గానీ దానికి పాఠకశుల్కం దొరకలేదు. 


ఇది నిజమా? బిట్ని గూర్చి యింకా వరిశోధించవర్సివుంది, “అముదిత...'లో వడిన ఆ 
సిసవద్య మేమిటి? 
~ "ఇరా ఎరజొతో ఎన్నో మాటలు అప్పారావు హార కన్యాశుల్కం గారి చెప్పివున్నారు. 


(“మొట్ట మొదటి కన్యాశుల్బ ము” ముందుమాటలు” నుంచి 


కన్వాశుల్క ©: నూరేళ్ళ నమాలోచనం... 


ఇంగ్రీషు కవిత్వం నుండి బయటపడి, సాంఘిక పరివర్తనకు తెలుగు భాషా సాహెత్యాల్ని 
సాధనం చెయ్యాలన్న తవన, కన్యాశుల్కం రచనకు [ప్రోద్బలం అయ్యింది. అదే గురజాడ తొరి 
తెలుగు రచన. దాని యితివృత్తం ఎంపికకు భావ ప్రాతిపదికగా ఉన్నవి; అనంద గజపతి 
సెకరించిన కన్యాశుల్మ వివాహాల సంఖ్యా వివరాలు, వాటిని అరికల్టుడానికి ఆయన మద్రాసు 
శాసనసభలో (పతిపాదించ దలుచుకున్న బిల్లు, “కన్యాశుల్క ఇఖఅతన”! అన్న దీదేశలింగం 
వ్యాసం (అగ్నిహోత్రావధాన్సు మనస్సు మళ్లించడానికి గిరీశం పూనుకుందా మనుకున్నప డు, 
యీ వ్యాసం ప్రస్తావన వస్తుంది). ఇవి కాకుండా, యూ విషయం మీద వీరేశలింగం 
రాసినవి “బ్రాహ్మవివాహము అన్న పెద్ద (ప్రహసనం (1878), “కన్యాశుల్క ము” అన్న చిన్న 
ప్రహసనమూ ఉన్నాయి. మొదటి కూర్పు రాసిన తరవాతనే తాను “బ్రాహ్మ వివాహము” 
చదివినట్టుగా, దాని పీఠికలో గురజాడ తెలిపారు. చిన్న ప్రహాసనాన్ని ఆయన చదివింది 
లేందీ తెలియదు. వీరేశలింగం (ప్రహసనాలకు, గురజాడ కన్యాశుల్కానికీ కథా వస్తువు వొకే 
కాబట్టి, కొన్నిచోట్ల పోలికలుండడం సహజం. కాని పాత్ర పోషణ, సంవిధానం మొదలైనవి చాలా 
భిన్నంగా ఉన్నాయి. అయితే వీరేశలింగం. సంఘ సంస్కరణోద్యమం అంతట్లాగనే, కన్యాశుల్బ_ 
వివాహాల గురించి ఆయన ఆందోళన (ప్రభావమూ గురజాడ పైని పడడం సహజం. గురజాడ 
యో సమస్య వాక్కు కాకుండా, తన కన్యాశుల్కంలో విధవా వివాహ సమస్యలూ, 
వేశ్యావృత్తి సమస్యలూ ఉపొంగాలుగా చేశారు. 

తెలి కూర్పు (పదర్శనకు, ప్రచురణకు పెద్దగా (ప్రశంసలు వచ్చాయి. తాలి (ప్రదర్శన 
తరవాత 17 ఏళ్లకు, తొరి ముద్రణ తరవాత 12 ఏళ్లకు గాని ఆయన రెండో ముదణకు 
వూానుకోలేదు. చిన్నచిన్న మార్పులతో సరిపెట్టుకుందా మనుకున్నారు. కాని తన మిత్రుడు, 
ఎసి. (శ్రీనివాసయ్యంగార్‌ (1874-1941, (పసిద్ద న్యాయవాది, 1926 గౌహతి కాంగెస్‌ 
మహాసభాధ్యక్టుడ్రు) చేసిన సూచనను పాటించి, కన్యాశుల్కాన్ని “మల్లీ పోత” పోశారు. ఇది 
ఏవిధంగా జరిగింది చెపుతూ, “కన్యాశుల్కాన్ని చాలా మార్పు చేశాను... మూడంకాలు అచ్చుకు 
వెళ్లాక కొన్ని పాత్రల గురించి నా భావాల్ని మార్చుకోవలసి వచ్చింోదని; “వినయాన్ని వక్కకునెట్టు 
చెప్పాలం లే, దాన్ని మహత్తర (గంధం చేశాననుకుంటున్నాను. గీటురాయి కకైుంఅతతం, న S| 
అది మురిపించుతూ ఉంది. మొదటి కూర్పు కంబు యిది ఎక్కున కూలంకషంగా నా 
మనస్సు వెల్లడిచేస్తూ ఉంది"? అని తెలిపారు. భాసుని చారుదత్తానికి శూద్రకుడు తన 
మృచ్చకటికంలో చేసిన మార్పుల కంటే, గురజాడ రెండో కూర్పులో చేసిన మార్పులు పెద్దవి. 

రెండు కూర్పులు సరిపోర్బి చదువుతూ ఉంకే, యీ మార్చు లెటువంటివో తెలుస్తుంది. 
అంకాలు, రంగాలు, పాత్రలు, పుటలు, ఘటనలు మొదలైనవి పెరగడమే కాదు; నాటకమంతటా 
నాణ్యం పెరిగింది. అందచందాలు అమిరాయి - అవి నాటకకర్తనే “మురిపించి” నటువంటివి. 

మొదటికూర్పులోని గ్రాంథిక భాష వాసనలు రెండోదాన్లో లేవు. వేరువేరు పాత్రలు 
తమతమ  బుద్దుర్నిబట్టి, సంస్కారాన్నిబట్టి అచ్చమైన వాడుక నుడికారాలో,  ఉచ్చారణలతో, 


1 చూ. రెండో కూర్చు. రెండో అంకం, మొదటి స్తలం 
2 వంగోలు ముని సుబహ్మణ్యానికి 1907 మార్చి 14, మే 7 ఉత్తరాలు. 


కన్యాశుల్కం నూరేళ్ళ నమాలోచనం.. గా ప 


పలుకుబళ్ళతో మాట్టాడుతాయి. అగ్నిహూత్రావధాన్డు, కరటక శ్యాస్తై, గిరీశం, సౌజన్యారావు, 
పోలిశెట్టి, అసిరిగాడు, వెంకమ్మ, బుచ్చెమ్మ, మీనాక్షీ మొదలైనవారి మాటలు సరిగ్గా వారివారి 
తీరుర్నిబట్టి, మనస్సుర్నిబట్టి ఉంటాయి. మచ్చుకు మీనాక్షి మాటలు: “దయ్యపు దంపతులు 
యిద్దర్ని వో సీసాలో పెడితే దెయ్యప్పిల్లలు సెడతారేమో”. లుబ్బావధాన్లు కొత్త “పెళ్లికూతురు” 
రెండో పెళ్లి పిల్లేమో అన్న అనుమానం వచ్చి కనుక్కోమం లు, మీనాక్షి “నన్ను అడ్డమైన 
మాటలూ అంటూంశే నేనెందుకు అడుగుతానూ? నేను దాంతో యిగ మాసే ఆల్లు” 
అంటుంది. 

మొదటి కూర్పులో పొటిగ్రాపు పంతులు బంట్రోతు తన సంస్కారానికి అందని “భవిష్యం” 
అన్నమాట ప్రయోగిస్తాడు. ఈ కూర్పులోనిదే హాకర్‌ పాత్ర కూడా, ముస్తం యాసతో 
యా మాటనే ప్రయోగిస్తాడు. ఇది యా పాత్రల నోటికి వచ్చేది కాదు. అంచేత రెండో 
కూర్పులో అది లేదు. బూటకవు పెళ్లికూతురు దూబరా ఖర్చులు చూపడానికి కల్పించిన 
వోకర్‌ పొత్ర ఉన్న రంగమే తొలగించబడింది. 

వేరు వేరు మనుషులే కాదు, వొకే మనిషి సైతం వొకే మాటను వేరువేరుగా వలకడమూ 
జరుగుతూ ఉంటుంది. ఇది రెండో కూర్పులో ఎక్కువగా కనిపిస్తుంది. ఉదా: కరటక శాస్త్రి, 
కరటక శాస్త్రులు, కరటక శాస్తుల్లు; లుబ్దావదాన్లు, లుబ్దావధాల్లు మొదలైనది. 

మొదటి దాన్గోవి కాన్‌ గెస్‌, కాంగెస్‌ అయ్యింది; మొదటి యంకము (ప్రథమాంకము 
అయ్యింది. 

మొదటి కూర్పులో “సాయంకాలమైనది. పూటకూళ్తమ్మకు సంతలో సామాను 
కొనిపెట్టుతానని నెల రోజులైనది” అని మొదలైన నాటకం, “డామిట్‌! వ్యవహారం అడ్డంగా 
తిరిగింది” అన్న వాక్యంతో ముగుస్తుంది. రెండో కూర్చు “సాయంకాలమైంది. పూటకూళ్తమ్మకు 
సంతలో సామాను కొనిపెడతానని నెల రోజుల కిందట...” అన్న మాటలతో మొదలై, 
“డామిట్‌! కథ అడ్డంగా తిరిగింది!ితో ముగుస్తుంది. మొదటి కూర్పులో పూటకూళ్లమ్మ 
గిరీశానికి యిచ్చింది పది రూసాయలైతే, రెండో దాన్లో యిరవై రూపాయలు. 

రెండో కూర్పులోని మధురవాణి పాత్ర, మొదటి కూర్చులో మహాలక్ష్మి, మధురవాణి 
అన్న రెండు పొత్రలుగా ఉంది. మహాలక్షి గిరీశం వేశ్య, మధురవాణి రావవృంతులు వేశ్య, 
మహాలక్ష్మి రెండుసార్లు ప్రస్తాననకు మాత్రం వస్తుంది. రంగంలోకి రాదు. మొదటి కూర్చులోని 
యీ రెండు పొత్రలూ కేవలం “కొయ్యబొమ్మలు; రెండో కూర్పులోని మధురవాణి పాత్ర 
“పారు” రవ్వంతైనా లేనిది. 

మొదటి కూర్పులో, వెంకమ్మ కాలుజారి నూతిలో పడితే, గిరీశం పైకి తీసినట్టుగా ఉంది. 
రెండో కూర్పులో, కూతుర్ని డబ్బాశతో ముసలి వాడికిచ్చి పెళ్లి చేస్తున్నందునల్ల, ఆత్మహత్య 
చేసుకోడానికి వెంకమ్మ నూతిలో దూకితే, గిరీశం రక్రించినట్టు మార్చి నాటకకర్త కథకు 
పుష్టినిచ్చారు. 

ఒకటో కూర్పులో రామప్పంతులు నియోగి కాడు, వైదీకి. మొదటి దాన్లో రెండో రంగం 
అగ్నిహాత్రావధాన్లు యిల్లు; రెండో కూర్పులోలాగా మధురవాణి యిల్లు కాదు. అంచేత 
మంచం కింద ముచ్చట ఉండదు. 

పెళ్లికి ముందర నిరాహారం వల్ల లుబ్బావధాన్లుకు ప్రాణాంతకం కావడం, పెళ్లి భోజనాల 
కొచ్చిన తిండిపోతు భోక్తల దౌర్చన్యం గురించీ ఉన్న మొదటి కూర్పురంగాలు, రెండో కూర్పులో 
తీసి వెయ్యబడ్డాయి. 

మొదటి కూర్పులో రావప్పంతులు బనాయించిన ఉత్తరాన్ని కూలివాడు తెచ్చి యిస్తాడు 
(తెచ్చినందుకు భత్యం యువ్వాల్సి. రెండో దాన్లో ఆ ఉత్తరం పోస్టిమన్‌ బట్వాడా చేస్తాడు. 
తపాలా వ్యవస్తలో మార్చును, యూ మార్పు సూచిస్తుంది. 


కన్వాశుల్క యః నూరేళ్ళ నమాలోచనం... 


తన కంచును తెచ్చి యిమ్మని వేధిస్తోన్న మధురవాణిని బ్రతిమాలుతూ కాళ్లు వట్టుకోబోతున్న 
రావప్పంతుల్ని, సత్యభామ అవతారమెత్తి మధురవాణి తన్నివేయడం - తాలి కూర్పులో ఉన్న 
యా కోవమో, మోటుసరసమో మరి కూర్పులో లేదు. 

ఈ విధంగా రెండో కూర్పులో ఆదినుండి అంతం వరకూ చేర్పులు, మార్పులు, 


తెలగింవులూ ఎన్నో ఉన్నాయి. నాటక కర్త రెండో కూర్పులో చెక్కిన లెక్కలేనన్ని నగిషీలు, 
“పెట్టున మెరుగులు కన్యాశుల్కాన్ని మహత్తర [గ్రంధంగా రూపొందించాయి. ఫలితంగా అది 
రంగు రంగుల ఇం[ద్రధనుస్పుయింది, ఇం[ద్రజాలమయింది. 


(గురజాడ రచనలు - కన్యాశుల్కం” వీరిక నుంచ్చి 


కన్వాళుల్కం: నూ లేళ్ళ నమూాలోచనం.. వన TOT 


కన్యాశుల్క_ పునఃస్పప్బ 
శ్‌ 


కన్యాశుల్కం మరికూరుుః: కొన్ని వివరాలు 

గురజాడవారి “కన్యాశుల్కం! 1909లో పునర్ముద్రణ పొందిందని చెప్పడంకన్నా, వునస్స ఎపి 
చేయబడిందని చెప్పడం సమంజసంగా ఉంటుంది. కొద్దిపాటి మార్పులతో తన నాటకాన్ని 
మళ్లీ ముద్రించాలని సంకల్పించిన గురజాడ ఆ నాటకాన్ని వునస్ప ఎషే చేశారు. అందుకు 
కారణాలు కూడా సూచించారు. “It ౪25 My original intention to reprint the play 
with slight alterations, but at the suggestion of my friend Mr S. Sreenivasa 
Iyengar, for whose literary: judgments I have great respect, I recast it. In the 
process it has gained considerably in size. In its present shape it is almost a 
new work”! — అని మలికూర్వు పీఠికలో వివరించాడు. పై మాటలను బట్టు కన్యాశుల్కం 
మలఠికూర్పు పునస్పృష్టీ అని, ఆ పునస్పృృష్టికి ప్రధాన (పేరేవకులు శీనివాసయ్యంగారని 
స్పష్టమవుతుంది.2 పఠిక రచనాకాలం ఒకటవతేదీ, మే మాసం, 1909. పీఠికలో కన్యాశుల్కాన్ని 
తిరగ వ్రాయటానికి _శ్రీనివాసయ్యం గారి సూచనలు కారణమని పేర్కొన్నారు గాని ఆ 
కృషిని ఎప్పుడు ప్రారంభించింది వివరించలేదు. 

గురజాడవారు ఒంగోలు ముని సుబహ్మణ్యంగారికి 11 మార్చి, 1909లో లేఖ (వాస్తూ 
“కన్యాశుల్క నాటకాన్ని చాలామటుకు మార్చి వేశాను. మూడు అంకాలు _పెస్సుకు వెళ్ళిన 
తర్వాత నాటకంలోని వొక పొత్రపట్ట నాకుగల దృక్పథాన్ని మార్చుకోవలసి వచ్చిందికె”, - 
అని పేర్కొన్నారు. ఒక పొత్రవట్టకాదు, కొన్ని పాత్రలవట్ట' అని పురాణం ర 
అవసరాల సూర్యారావు అనువాదాన్ని సవరించారు. ఒకపాత్ర అనుకున్నబ్లుతే ఆ పాత 
'మధురవాణి' అని స్పష్టమవుతుంది. తన నాటకాన్ని సవరించి ముద్రించడానిక్షీగాని - లేదా 
తిరగ[వాసి అచ్చు వేయించటానికి గాని గురజాడ 26, సెప్టెంబరు 1908 తర్వాతనే (పొరంభించి 
ఉంటారని చెప్పటానికి - ఆ తారీఖున ఆయన శ్రీ) విజయరామగజపతి మహారాజా 
వారికి వ్రాసిన లేఖ బలమైన ఉపపత్తి అవుతుంది. మహారాజావారి పోషణలో ఉన్న “జగన్నాథ 


శోఇది సంపాదకులు పెట్టిన శీర్షిక. 

1 కన్యాశుల్కం - సీరిక (మరికూర్పు) - ఎమెస్కోవారి ప్రచురణ పునర్ముద్రణ. 1969 పుటు.6. 

2 శ్రీమాన్‌ _శ్రీనివాసయ్యంగార్‌ గురజాడవారి మిత్రులు శిభాష్యం అయ్యంగారి అల్లుడు. భాష్యం 
అయ్యంగారు మద్రాసులో ప్రముఖ న్యాయవాది. అనేక సంస్థాన వ్యాజ్యాలు చేపట్టి దిగ్విజయం పొందినవారు. 
విజయనగరం సంస్థాన వారసత్వపు దావాను వారే స్వీకరించారు. ఈ వ్యాజ్యం గురజాడవారి చేతుల మీదగా 
జరిగింది. మామగారికి కేసు విషయంలో సహాయపడుతూ (శ్రీనివాసయ్యంగారు గురజాడకు మిత్రులయ్యారు. 
గురజాడ తదనంతరం (శ్రీనివాసయ్యంగారు న్యాయవాదిగానే కాక, దేశ నాయకుల్లో (ప్రముఖులయ్యారు., 
భాష్యం అయ్యంగారు గొప్పవారుగా కన్యాశుల్కంలో ప్రస్తావింపబడ్డారు. ఇంగ్రీషు వస్తే అగ్నిహోత్రావధాన్లు 
భాష్యం అయ్యంగార్జ్హా అయిపోతారని - గిరీశం - అగ్నిహో త్రులతో అంటారు [ కన్యాశుల్కం, మలికూర్చు, 
తృతీయాంకం, 4వ సలం పుట 101, ఎమెస్కో వారి ప్రచురణ - 1969] 
తె గురజాడ లేఖలు - విశాలాంధ్ర ప్రచురణాలయం - ప్రధమముద్రణ జూలై 1958 - పులు 72. 

4 “| had to change my conceptions of some of the characters after three acts had gone to the 
press” - గురజాడ పేర అవసరాల సూర్యారావు నేసిన ఫోర్తరీలు - పురాణాం సుబ్రవ్మాణ్యశర్మ. ఆం(ధ్రజ్యోతి- 
6-6-76. 


102 


కన్యాశుల్భ_: నూరేళ్ళ నమాలోచనం... 


విలాసినీ [(డైమటిక్‌ కం పెనీి'వారు కన్యాశుల్కాన్ని ప్రదర్శిస్తూ గురజాడకు ఆహ్వానం వంపారు. 
“జరూరువనుల' వల్ల నాటక ప్రదర్శనకు రాలేకపోయినందుకు విచారం వ్యక్తంచెస్తూ 
రాజావారికి లేఖవ్రాశారు. అందులో “ఇలాంటి ప్రోత్సాహకర పరిస్టితి కారణంగా నాటకాన్ని 
రెండోసారి ముద్రించాలని నిశ్చయించుకున్నాను అని వ్రాశారు. అప్పటికి తన నాటకాన్ని మళ్లీ 
అచ్చువేయించాలని అనుకున్నా రేగాని వూర్తిగా మార్చి వ్రాయాలనుకున్న సూచనలేదు. 1908 
సె పైంబరు తర్వాతనే తన నాటకాన్ని పవునర్ముద్రించాలనుకొన్న గురజాడ 1909 మే నెల 
1కి మార్పులతో కూర్పులతో పునస్పృష్టి చేసి (ప్రచురించారు. 

కన్యాశుల్కం నాటకాన్ని గురజాడ ఎందుకు పునస్పృ్టీ చేయవలసి వచ్చిందో - అందుకు 
ప్రధాన _పేరకాలేమిచో పరిశీలించవలసి ఉంది. కేవలం ఒక పొత్రవల్లనో - లేదా 
కొన్ని పాత్రలవట్లనో ఆయన ఉద్దేశాలు మారడంవల్లగానీ, (శ్రీనివాసయ్యంగారి సూచనలవల్లగానీ 
నాటకాన్ని వునస్ఫృష్టి చేశారని చెప్పడం సహేతుక మనిపించుకోదు. సమకాలీన సామాజిక 
సర్వవిషయాలవట్ల ఆయన దృక్పథంలో వచ్చిన మార్చే కన్యాశుల్కం నాటక పునస్పృష్టికి 
ప్రధాన (పేరకమని చెప్పడం సవ్యంగా ఉంటుంది. 

సమకాలీన సమాజంవట్ట గురజాడ వైఖరిలో వచ్చిన మార్పును గ్రహించడానికి కన్యాశుల్కం 
తొరి, మలి కూర్పుల పీఠికలు, లేఖలు, డైరీలు, ఆయన వచన రచనలు తోడ్పడతాయి. ఈ 
రెండు కూర్పులు వెలువడిన కాలంలో - గురజాడ వ్యక్తిగత జీవితంలో వచ్చిన మార్పులు, 
వయస్సు, జీవితానుభవం, పరిశీలన, అధ్యయనం కూడా ఇందుకు దోహదం చేస్తాయి. 


కన్యాశుల్కం తాలికూర్పు రచన జరిగిన వదిహేను సంవత్సరాలకు లేదా అచ్చయిన వండెండు 
సంవత్సరాలకు మరికూర్పు వచ్చింది. ఉత్సాహం, ఉద్వేగం పొంగులువారుతున్న కాలంలో, 
పె సంవత్సరాల వయస్సులో, నాటక సాహిత్యంలో నవ్యతను సృష్టీించాలనే కుతూహలం 
తొందరపెడుతున్న కాలంలో, సమాజంలో జరుగుతున్న దురాచారాలను సహించలేక ‘SUCh & 
scandalous state of things is a disgrace to society’! అనే ఆవేశంలో రచించిన నాటకం 
తొరికూర్పు. ఉత్సాహ ఉద్వేగాల పొంగుచల్లారి, నలభైెయ్యేడు సంవత్సరాల జీవితానుభవంతో, 
నిరంతరం - పఠనాస్తక్తీ, పరిశీలనా దృష్టితో వదునువారిన మేధస్సుతో, సరయమనం, గాంభీర్యం, 
స్పష్టత, సమత అలవడి, సాహిత్యశిల్పంలో పరిణతితోబాటు హేతువాదం, మానవతావాదం, 


సృజనాత్మక వాస్తవికత బాగా వొంటబట్టన తర్వాత వెలువడిన నాటకం కన్యాశుల్కం 
మలికూర్చు. 

మొట్టమొదటి కన్యాశుల్కాన్ని గురజాడ ఏ ఉద్దేశంతో రచించారో రెండవ ముద్రణ 
పీఠికలో వివరించారు. “I wTం0te to advance the cause of social reform and to 
combat a popular prejudice that the Telugu language was unsuited to the 
stage”2. సంఘ సంస్క్రరణోద్యమాన్ని ముందుకు నడిపించడం, నాటక రచనకు వ్యవహారికభాష్న 
నప్పదనే అభిప్రాయాన్ని పూర్వవక్షం చేయడం - ఆయన ప్రధానోద్దేశాలు. మరొక 
సందర్భంలో కన్యాశుల్కం నాటక రచనతో ఆయన ఏమిచెప్పదలచుకొన్నారో వివరించారు. 
“ఒక ప్రయోజనాన్ని కాంక్షించి, ఒక మార్గాన్ని నిద్రేశించడంకోసం నేను. కన్యాశుల్కాన్ని 
వెలువరించాను. రచయితలు, ముఖ్యంగా నాటక కర్తలు, తప్పదారులువట్ల, పట్టాలు తప్పి 
సాహిత్య కృషి సల్పుతున్నారని నేను గమనించాను”3 అన్నారు. పై మాటలను బట్ట 

సంఘసంస్క్రరణకు తోడ్పడ్డం, వ్యావహారికభాషను  కావ్యభాషగా చేయడం, రచయితలు, 


1 Preface to the first edition - page 6 
2 Preface to the second edition - page 6 
3 మూడు. గురజాడ లేఖలు - పులు. 15 


కన్వాశుల్క ల నూరేళ్ళ నమాలోచరం.. 


ముఖ్యంగా నొటకకర్తలు సమకాలీన జీవిత చిత్రణకు ప్రయత్నించాలని సూచించడం ఆయన 
ఆశయాలని స్పష్టమవుతుంది. 


మరికూర్పు పీఠికలో ఎన్నో విషయాలను ప్రస్తావించారు. అందులో - నాటక రచన, 
వ్యావహారిక భాషా (ప్రాశస్త్యం, రచయితలు తమరచనలను ఫు! వేయించుకోవడానికి పడేపాట్లు, 
పాఠ్యవుస్తక నిర్లేతల నిరంకుశ వైఖరి, విశ్వవిద్యాలయ అధ్యాపకులపట్టు అసంతృఎ్ల, సమకాలిక 
విద్యాంసుల ఛాందసాలు ముఖ్యంగా బర్కొనదగ్గవి. 

తొలికూర్పు రచన చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించింది. పత్రికలు దాన్ని హోర్తికంగా 
స్వీకరించాయి. తెలుగు సాహిత్య చరిత్రలో ఆ నాటక ప్రచురణ ఒక సంఘటనగా 
(ప్రశంసించాయి. (స్త్రీలు, వురుషులు, పిల్లలు ఉత్సాహంతో చదివారు. కొన్ని వారాలలోనే వేసిన 
ప్రతులన్నీ చెల్లిపోయాయి. ప్రతుల కోసం వొత్తిడి ఎక్కువయింది. అయినప్పటికి వం్యడైండు 
సంవత్సరాల వరకు మళ్లీ ముద్రించే బెడద పెట్టుకోలేదు. అందుకు కారణాలు -- తెలుగుదేశంలో 
గంథకర్తే ప్రచురణ కర్ణ, వి(కేత కావలసి ఉండడం, చెప కోదగ్గ పుస్తక (ప్రచురణా సంస్థలు 
లేకపోవడం, పొఠకుల సంఖ్య తక్కువ కావడం, పేదదేశం కాబట్టి (ప్రజలకు పుస్తకం కొని చదివే 
ఆర్హిక స్తోమత లేకపోవడం, ఇవన్నీ ఆ నాటకాన్ని మళ్లీ అచ్చు వేసే (ప్రయత్నంలో ఆలస్యానికి 
కారణాలయ్యాయి. మిత్రుల వొత్తిడి వల్లనే రెండో ముద్రణకు ఉపక్రమించారు, 

కన్యాశుల్కం తొలి కూర్పు రచనా ప్రచురణల కాలంలో సంఘ సంస్క్రరణోద్యమం 
ఉధృతంగా సాగుతోంది. మలికూర్పు రచనాకాలం నాటికి జాతీయోద్యమం ప్రథమ స్థానంలోను 
సంస్కరణోద్యమం ద్వితీయ స్టానంలోను ఉన్నాయి. కన్యాశుల్కం స్వీకరించడం నీతి బాహ్యమని, 
చట్టవిరుద్దమని, మద్రాసు హైకోర్టు యిచ్చిన తీర్చు సంఘ సంస్కరణోద్యమానికి గొప్ప 
బలం చెకూర్చింది. సంఘ సంస్క్రరణమం లు కన్యాశుల్కాలు, బాల్యవివాహాలు, సానిమేళాలు 
నిషేధించడం, వితంతు వివాహాలను ప్రోత్సహించడమే కాదు, సంఘ పరివర్తనకు, పురోగమనానికి 
అవరోధంగా ఉన్న శక్తులను ఎదుర్కొని, సవరించి సామాజిక వికాసానికి తోడ్పడ్డం. సామాజిక 
వికాసానికి సాహిత్య విద్యా రంగాలు ఉత్తను సాధనాలు. అందుకే గురజాడ దృష్టి వాటిపై 
(ప్రసరించింది. సాహిత్య విద్యారంగాలలో వ్యష్టి ప్రయోజనం కంబు సమిష్టి (ప్రయోజనం 
ప్రధానమని ఆయన భావించారు. ఆ రంగాలలో నాటుకుపోయిన నిరంకుశ నిరక్హక వైఖరులను 
నిశితంగా విమర్శించారు. వాటి సంస్కరణను అభిలషించారు. 

తొలికూర్పు వెలువడేనాటికి తెలుగు నాటక రంగంలో సామాజిక ఇతివృత్తం గల వచన 
నాటకాలు లేవు. సంచార మురారీ నాటక సమాజాలవారు తెలుగు జిల్లాలలో నాటకాలాడి 
డబ్బు సంపాదిస్తున్నారు. స్థానిక సమాజాలు వాటిని అనుకరిస్తున్నాయి. ((పేక్షకులు తనుకు 
అర్హంకాని భాషలో ఉన్న ఆ నాటకాలు చూసి ఆనందిస్తున్నారు. అజ్ఞానంలోని మహదానందానికి 
ఇంతకన్నా చక్కని ఉదాహరణ లేదని గురజాడ భావించారు. సామాజిక చైతన్యానికి ఉపకరించే 
సాహిత్య (ప్రక్రియలలో నాటక ప్రక్రియ ఉత్తమ సాధనంగా భావించి దాన్ని స్వీకరించారు. 
పద్యాలు, పాటలు, ఇతర నాసిరకం ఆకర్షణ లేదీ లేకపోయినా కన్యాశుల్మ (ప్రదర్శన సందర్భంలో 
(పదర్శన శాలలు (పేకక్రులతో (క్రిక్కెరిసిపోవడం గుర్తించారు. కన్యాశుల్కం మాతృభాష 
హక్కును సిర వరచిందని సంతోషించారు. 

మరికూర్పు రచనాకాలంనాటికి హిందీ నాటకాల ప్రాబల్యం గింది కాని, తెలుగు 
నాటకరంగ పరిస్టితి సంతృప్తి కలిగించలేదు. చెప్పుకోదగ్గ నాటకశాలలు లేవు. అభినయాన్ని 
వృత్తిగా కళగా స్వీకరించి ఆరాధించే నటులు లేరు. మంచి నాటకాలు కూడా ఎక్కువగా 
లేవు. (ప్రవాసనాల్లో తప్ప ఆధునిక జీవిత సంకిర్ణతను చిత్రించడానికి వూనుకొన్న నాటక 
రచయితలు లేరు. కావ్య శిల్పాన్ని వ్రదర్శించగల రచయితలు చాల తక్కువ. విశ్వవిద్యాలయ 
విద్యాభ్యాసం (ప్రారంభమై అయిదు దశాబ్దాలు గడిచినా, పాశ్చాత్య సంస్కృతి. పెత్తనం 


104 


% 


నా 


కన్యాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


చేస్తున్నా సాహిత్య శిల్బం  అథమ స్థితిలో ఉండటం గురజాడకు ఆశ్చర్యం కలిగించింది. 
ఆంగ్రభాషాచార్యులు విద్యావేత్తలు దేశభాషలను గుర్తించి, వాటి అధ్యయనానికి కృషి చేయక 
పోవడం, కళాశాలల్లో జరిగే ఆంగ్లభాషా బోధన విధానంలోని లోవం ఇందుకు కారణాలుగా 
భావించారు. కృతకమైన కావ్యభాషా నిరంకుశత్వం వల్ల తెలుగు మేధస్సు కుంటువడుతోందని 
(గ్రహించారు. అనుప్రాసలతో, కఠిన నియమాలతో, జటిల సమాసాలతో కూడిన పద్య రచనా 
పద్దతికి కాలదోషం పట్టిందని తెలుసుకున్నారు. కాలానుగుణంగా సాహిత్య పరమార్హం, భాషా 
స్వభావం మారుతూ ఉంటుందని - ఆ మార్పు అధ్యయనం వల్ల, అనుభవం వల్ల 
(గ్రహించగలిగారు. 

మార్పును అభిలషించని పండితవర్నాన్ని గురజాడ నిరసించారు. పరిహసించారు. “మన 


(పాచీనకవులు (గ్రాంధిక భాషలో రాయడమన్నది గరిడీవిద్య. భగవంతుడు కాళ్లు ఇచ్చినందులకు 
సుఖంగా నడవక గెడలెక్కు_దురు. స్‌ చెయ్యను?" అన్నారు. 


“ప్రపంచ చరిత్రలో మార్పును అభిలషించని సంకుచిత దృష్టీ వండిత వర్గంలోనే ఉన్నట్లు 
కనిపిస్తుంది - విద్యాధికులని చెప్పదగినవారు జాతీయ సాహిత్య సంవదకీ దేశభాషకి సంరక్షక్రత్వం 
వహించారు. కాని, ఆ రెండూ కూడా ప్రజలకి అందుబాటులోకి రాకుండా అవరిచితమై 
పోయాయి. ప్రజా సహకారాన్ని కోల్చోవడంవల్ల పండితులు సృష్టించిన భాష జనంలో 
నశించింది. ఎందుచేతనంటే జాతి అవసరాలన్నిటికీ వినియోగవడనిభాషా, ఎక్కడికక్కడ 
వచ్చే పరిణామాలను జీర్షించుకోని భాషా ఒక్కనాటికీ (బతకదు”2 అని తెలుసుకున్నారు. 
కాబర్టే “If it is intended to make the Telugu literary dialect a great civilizing 
medium it must be divested of its superfluous obsolete and Sanskrit elements 
and brought closer to the spoken dialect from which it must be thoroughly 
replenished”3 అని కన్యాశుల్కం తొలికూర్పు పీరికలోనే వ్యక్తం చేశారు. (ప్రజలకు 
నిత్యజీవితంలో పరిచయమైన కొత్తపదాలు, కొత్తపదబంధాలూ, కొత్త అర్జాలూ వ్యవహారిక 
భాషలో చేర్చడమం యే వండితులకెందుకో భయమన్నారు. వ్యష్టి (ప్రయోజనాలకంకు సమిష్టి 
పయోజనాలే ముఖ్యమైనవి కనక, అధిక సంఖ్యాకుల (పయోజనాలశకే అంతిమ విజయం 
లభిస్తుందని! |ప్రవక్తలాగా ప్రకటించారు. “సంకెళ్ళను (_పేమించేవాళ్ళు దానిని (|గ్రాంధికభాషను) 
ఆరాధిస్తారుగాక. నాకు మట్టుకు నా మాతృభాష సజీవమైన తెలుగు “ఇటాలియన్‌ ఆఫ్‌ ది 
ఈస్ట్‌” అనిపించుకున్న ఈ తెలుగులో నున సుఖాలనూ, దుఃఖాలనూ _ వెల్లడించుకోనడానికి 
మనం ఎవరమూ సిగ్గుపడడంలేదుగాని కాగితంమీద పెట్టడానికి మాత్రం మనలో కొంతమంది 
చిడియపడతున్నారు” అని మరికూర్పు పీఠికలో మాతృభాషపట్ల ఆయనకు గల గాఢానుర్తక్తిని 
వ్యక్తంచేశారు. 


కావ్యభాషోత్పత్తి, (ప్రాబల్య వతనాలను పరిగిరించి, సంస్కృత భాషా పతనానికి చిహ్నంగా 
స్రిరపడిన భాషే గ్రాంధిక భాష అని పేర్కొన్నారు. “సాంఘిక, సాహిత్య రాజకీయ 
రంగాలలో సంకుచిత లక్ష్యాలు (వ్రబలిఉన్న కాలంలో ఆనాటి సమాజ వ్యవస్థని బట్టి 
కావ్యభాష ఉత్పన్నమైంది. సామాన్యులు సంవన్నుల అవసరం నిమిత్తం కష్టించి జీవించేవారు. 
శూద్రుడు విద్య నేర్చుకోవడం అపరాధంగా పరిగణింపబడేది. ప్రాచీన సంప్రదాయ వ్యవస్థలో 
సార్వజనీనమైన విద్యా వ్యాప్తికి అవకాశం లేదు. విద్యార్హన, కావ్యవఠనం చూపు హక్కు 
(బాహ్మణుడికి ఒక్కడికే ఉండేది. అతనికి సంస్కృత మూలమే వవిత్రంగానూ, సంతత 


వ్యాసచంద్రిక - గురజాడ - వుట 55 
డిసెంట్‌ పతం - గురజాడ - పుట 73 
కన్యాశుల్కం తొలికూర్పు పీరిక 

డిసెంట్‌ పత్రం - పుట 75 


ఏ WwW సం అజా 


కన్వాశుల్కు అ యూ రేళ్ళ సమాలోచనం.. 


శిరోధారంంగానూ ఉండేది. తెలుగులో వుట్టున సాహిత్య సంపత్తి, టో (వభావాన్ని బట్ట 
బయలుదేరినదే. సంస్కృత సాహిత్య పతనారంభమూ, తెలుగు సాహిత్య (పొదుర్భా వమూ 
సరిగా ఏకకాలంలోనే సంభవించాయి. అందువల్ల సంస్కృత సా పత్ర వు = చిహ్నాలుగా 
ఉండే భాషా స్వరూవమూ, రచనా విధానమూ తెలుగు సాహిత్యంలో స్టిరవడిపోయాయి! 
దేశంలో నిరక్షరాస్యత అధికం కావడానికి మూలకారణమేమిటో పై మాటల్లో వివరించారు. 
విద్యా సాహిత్యరంగాలు ఎవరి ఆదీనంలో ఉండేవో పేర్కాన్నారు. “దేశంలో సాంఘిక, 
రాజకీయ, సాహిత్య దృక్పథాలు చాలా మారిపోయాయి. ఈనాడు సాహిత్యం ఏ వర్గానికీ 
పరిమితమె ఉండలేదు”2 - అంటూ సాహిత్యం (ప్రజలకు సన్నిబాతం కావలణన అవసరాన్ని 
వివరించారు - సార్వజనీన విద్యావశ్యకతను తెలిపారు. 


కళాశాలల్లో బోధిస్తున్న ఆంగ్లవిద్య అసమగ్రమైందని, సాహిత్యకళ సాహిత్య విమర్శనల 
పరిజ్ఞానంగాని, సారస్వతాభిరుచిగాని దానివల్ల కలగడంలేదని విచారం వ్యక్తం చేశారు. దేశంలో 
కొద్దిపాటినైనా పుస్తకపఠనం సాగుతున్నదంకే అందుకు 'బోర్జాఫ స్టడీస్‌” పడుతున్న (శ్రమే 
అని చెబుతూనే - ఆ సంస్ప నిర్ణయించే పాఠ్యగంథాలు మాననమా[తుడెవడూ చదివి 
ఆనందించలేనివని పేర్కొన్నారు. “ThE Christian Gospels do not speak of an eleventh 
Commandment “Thou shalt read”!, but it is given to the Telugu Board of 
Studies to command “thou shall read”!, and straight thousands of unfortunate 
young men read books that no mortal can read with profit or with pleasure3”, 
- గంభీర విషయాలను కూడా హాస్యంతో మేళవించి చెప్పడం ఆయన అలవర్చుకున్నారు. 


దేశీయ భాషలను శాస్త్రీయ వద్దతులతో పరిశీలించి, వాటి తత్వాన్ని నిరూపించవలసిన 
అవసరాన్ని నొక్కిచెప్పారు. ఈ రంగంలో ఐరోపీయులు చూపిన (శ్రద్ద దేశీయులు చూపలేదని 
విచారం వ్యక్తం చేశారు. “ప్రాచీన భాషను మాండలిక భాషలను పరిశీలించడం ఎంత 
ఉపయోగమో తెలుగు రచయితలు గుర్తించడంలేదు. దురదృ్భష్ట్రవశాత్తున ఈ కృషికి సె. పి. 
(బౌన మొదటివాడు; ఆఖరివాడు. తమిళమున అలాగ కాదనుకుంటాను*” - వ్యవహారిక భాషా 
సారళ్యాన్ని సౌలభ్యాన్ని విదేశీయులు గుర్తించారు; కాని దేశీయులు అలక్ష్యం చేశారని వివరించారు. 
“Strange as it may sound, Telugu prose owes its origin and development not 
to the patronage of kings or to the influence of foreign literatures, but to the 
exertions of a curious Englishman who stimulated compilation of local histories 
in the vernacular during the early years of the last century5”. అంటూ మెకంజీ 
కృషిని కొనియాడారు. మెకంజీ సేకరించిన స్తానిక చరితలు ఆ కాలపు (ప్రజల పోకడలను 

ధస్సును |ప్రతిబింబించేవిగా ఉండటాన్ని గుర్తించారు. 


కందుకూరి వీరేశలింగంగారు. వేదం వేంకటరాయశా స్త్రిగారు వ్యవహారిక భాషకు పసన 
మహోవకారాన్ని గురజాడ (ప్రస్తుతించారు. వీరేశలింగంగారు వివిధ పద్దతుల్లో విశుద్దమైన భాషలో 
భారతీయ జీవితాన్ని వ్యాఖ్యానిస్తూ వొసిన ప్రహసనాలను, ఇంగ్లీషు నాటకాల అనువాదాలను 
అనుకోకుండా ఒక సంపుటిగా ప్రచురించి ఉత్కృస్టృ మైన వారి సమయోచిత జ్ఞానాన్ని 
చాటుకున్నారు. దేశం దడ్దరిల్లిపోయేటట్లు తుఫాను సృష్టించిన వారి సాహిత్యకృషి (ప్రథమ 
సంవుటిలోనే ఉన్నదని వివరించారు. సంస్కృత నాటక లక్షణానుసారం తెలుగు నాటకంలో 


సెంట్‌ పత్రం - గురజాడ. పుటలు 94-95. 

సెంట్‌ పత్రం - గురజాడ పుట 82. 

చూడు - కన్యాశుల్కం పీరిక, మలికూర్పు 

“హిందూ” దిన పత్రికకు వ్రాసిన సంపాదకలేఖ -చూడు- గురజాడలేఖలు- పులు 196 
చూడు - కన్యాశుల్కం పీరిక, మలికూర్చు. 


( 106) 


వ ww 


కన్వాళులుం నూ లేళ్ళ నమాలోచనం... 


- తెరిసిన వ్యవహారాన్ని ప్రవేశపెట్టిన కీర్తి వేదం వారికి దక్కుతుంది. పాత్రోచితమైన 
మాండలికాలతో కూర్చిన సంభాషణలు" “ప్రతావరుద్రీయ' నాటకానికి వన్నె తెచ్చాయి - అని 
కన్యాశుల్క_0 పీఠికలో మెచ్చుకున్నారు. 


ఒకవైపు వాడుకభాష (ప్రాముఖ్యాన్ని పొందుతూ ఉంటే మరొకవైపు స్వేచ్చా వయోగాన్ని 
అభివ్యక్తం చేస్తూ ఆధునిక వచన రచన వాడుక భాషకు సన్నిహితమవుతోంది. తెలుగు 
సాహిత్య ప్రపంచంలో అ(గగణ్యులైన కందుకూరివారు పరుష సరళాది హల్టులవల్ల దద్రుతవ 
కృతికాలకు కలిగే సంధికార్యాలను పొటించకపోవడంలో మార్గదర్శకులయ్యారు. పాఠశాలల్లో 
తెలుగుబోదించే పండితులు వ్యాకరణ విహిత సంధిసూత్రాలను సర్వత్ర పాటించాలనే 
నియమాలను సడలించారు. దీనివల్ల సంప్రదాయసిద్ద మైన నియమాలను ఉల్లంఘించాలనే ధోరణి 
బయలుదేరినట్టు స్పష్టమవుతోంది. "ప్రాచీన కావ్యభాష భావ (ప్రకటనకు ఉత్తమ సాధనం కాదనే 
భావంకూడా బలపడినట్లు తెలుస్తోంది. అయితే నూతన కాన్యభాషను సృష్టించుకోవాలనే 
ఈ (ప్రయత్నం సమర్రించ వీలుకానంత మందకొడిగా సాగుతోందని ఆయన అభి ప్రాయవడ్డారు. 
వాడుకభాషలో వెలువడే సారస్వతం మనదేశంలోని రైతును మేల్కొల్పుతుంది. మనదేశంలో 
ఉండే ఇంగ్రీషువాడిని కదిలిస్తుంది. దీనివల్ల అసంఖ్యాకమైన (ప్రయోజనాలున్నాయని పీఠికలో 
పేర్కొన్నారు. కన్యాశుల్కం మలికూర్చ్పు “పీఠికలో గురజాడ ప్రస్తావించిన విషయాలు సమకాలీన 
జీవితాన్ని ఆయన ఎన్ని కోణాలనుంచి పరిశీలించారో వ్యక్తం చేస్తున్నాయి. 


తొరి మలికూర్పుల మధ్యకాలంలో గురజాడ 


కన్యాశుల్క_ం రెండు రచనల మధ్యకాలంలో గురజాడ ఎంతో జీవితానుభవాన్ని సంపాదించారు. 
ప్రతి విషయాన్ని నిశిత దృష్టితో పరిశీలించి అధిప్రాయూలు స్టిరపరచుకున్నారు. లోపాలు 
సవరించుకున్నారు. ఆయనలో వచ్చిన పరిణామం ఆయనకే ఆశ్చర్యం కలిగించింది. 

1895 నుంచి గురజాడ విస్తృతంగా దేశపర్యటన చేశారు. అనారోగ్య కారణంగా, విజయనగర 
సంస్థాన శాసన _ పరిశోధకుడుగా, చరిత్ర, ఇంగ్లీషు అధ్యావకుడుగా ఆయన దక్షిణ దేశంలో 
పర్యటించి పలువురితో పరిచయం పెంచుకున్నారు. ఆంగ్లేయ అధ్యాపకులతో చర్చలు జరిపారు. 
పొశ్చాత్యవిద్య, పాశ్చాత్య నాగరికతా సంస్కృతులు దేశీయులపై ఏ విధమైన ప్రభావాన్ని 
కలిగి ఉన్నాయో (గ్రహించారు. మద్రాసు నగరంలో గోమఠం శ,నివాసాచారిగారితో కలిసి 
తెలుగు, ఇంగ్లీషు నాటక (ప్రదర్శనలు అనేకం చూశారు. సమావేశాల్లో పాల్గొన్నారు. వాటిని 
గురించి తన డైరీలో వాసుకున్నారు. “మదరాసు నాటకరంగ స్థితి సిగ్గుపడవలసిన పరిస్టితులలో 
వుంది”1. అని (2-5-1895) డైరీలో వ్రాసుకున్నారు. పారశాలల్లో 'మాతృభాషలు "అధ్వాన్న 
స్తితిలో ఉండటానికి కారణాలు వివరించారు. “ఇక పాఠశాలలో మాతృభాషలు అధ్వాన్నంగా 
వున్నవి. వస్తువిన్యాసంలోను, శైరిలోను శిల్పమనేది హళక్కి. జఒరిజినాల్టీలేదు. దారిద్ర్యం, 
తక్కువస్టితిి ఉన్నత స్తితికి వచ్చుటకు ప్రయత్నం అవసరం... విద్యావిధానమే దుష్ట్రము; 
లోవభూయిష్టము. అభిరుచి అన్నదే కలిగించలేదు. దానికి నాయకత్వం వహించు వ్యక్తులు 
లేకపోవడం _ దీనికితోడు ఇంగ్రీషుతో పోటీ”? అని తెలిపారు. 

పరస్పరం వ్యత్యాసంగల విభిన్న సంస్కృతుల మధ్య వాటి తరఫు జనులు జీవించవలసి 
వచ్చిందని - ఆ రెండింటిలోని బాగోగులను విశ్లేషించగలిగారు. “మత నమ్మకములు, సాంఘిక 
అభి[పప్రాయములు, ఆశయములు అంతో యింతో, వ్యక్తిగత జీవితంలో నైతిక ప్రమాణమును 
కలుగజేసూనే, ఇంకొక వంక పౌరహిత జీవితములో సద్యర్తనమును, నీతిని కలిగించలేకపోతున్న వి; 


1 మహాకవి డైరీలు - పుట, 127 
2 మహాకవి డైరీలు - పుటలు 127 


కన్వ్యాళుల్కు 0. నూరేళ్ళ నమాలోచనం.. 


విద్యాదికులైన భారతీయులపై ఇవి తమ (ప్రభావమును నెరపలేకపోతున్నవి. పాశ్చాత్య విద్యా 
విధానము ముందునకు పోయే గమన శక్తిలేని కేవలము కొన్ని అభిప్రాయములను, ఆశయములను 
మూ;తమే వువదేశిస్తున్నది” అని (గ్రహించారు. “Western civilization is iconoclastic and 
the freedom which it taught, without the social progress and accommodation, 
which makes that freedom benificent, is sure to lead to inconsistancies, lapses 
and excuses, and to combat this tendency effectively is the greatest educational 
problem of the day"! అంటూ. విద్యారంగంలో భారతీయులెదుర్కోవలసిన సమస్యను 
పసికట్టారు. 

ఆనందగజవతికాలంలో దక్షిణ భారతంలో పర్యటించిన గురజాడ, ఆనందగజవతి మరణానంతరం 
రీవారాణి కార్యదర్శిగా ఉత్తర భారతంలో పలుప్రాంతాలు సందర్శించారు. విద్యార్హిదశ నుంచి 
కలకత్తాలో ప్రముఖులతో ఆయనకు వరిచయం ఉంది. వంగసాహిత్యంతో వరిచయం కలిగింది. 
వచన రచనలో వంగ రచయితలు చేసిన కృషి తెలుసుకున్నారు. వంగసాహిత్యం కన్నడానువాదాల 
ద్వారా తెలుగులోకి రావడాన్ని ఆయన నిరసించారు. గాంధికభాషలో  వద్యాలు అల్లడం 
ఎంతశ్రమతో కూడిఉందో తెలిపి - ఈ విషయంలో బెంగాళీలను చూసి నేర్చుకోవడం 
మంచిదన్నారు. 

గురజాడ పై గాఢమైన ముద్రవేసిన ముఖ్యవ్యక్తులు ముగ్గురు కనిపిస్తారు. గురజాడ విద్యార్థిగా 
ఉన్నప్పుడే ఆయనలోని ప్రతిభను, ఉత్తమ రచయిత కాగల లక్షణాలను గుర్తించి ప్రోత్సహించినవారు, 
ఉత్తమ గురువులు విజయనగరం కళాశాలాధ్యక్టులు (శ్రీ), చందశేఖరశాషస్త్రి. రచయితగా, 
కవిగా విజయం సాధించడానికి అధ్యయనం పరిశీలన, దేశపర్యటునలు - అధ్యయనానికీ, 
పరిశీలనకు అవసరమైన సమన్వయదృష్టి ఉండాలని, - ప్రకృతిని మానవ ప్రవృత్తులను ఏవిధంగా 
అవలోకించి అవగాహన చేసుకోవాలో ఆఉద్బోధించి, గురజాడ సాహిత్య సృష్టికి ఒక నిర్దిష్ట 
లక్ష్యాన్ని సూచించి కవితా గురువుగా స్టిరపడినవారు కలకత్తాలోని (శ్రీ), శంభుచంద్ర ముఖర్జీ, 
విద్యాదాతగా, ఉద్యోగ (ప్రదాతగా, గురువుగా, మిత్రుడుగా - వ్యవహరించి గురజాడ దృక్పథంలో 
మార్పురావడానికి దోహదం చేసినవారు విజయనగరం మహారాజా ఆనంద గజపతి. గురజాడకు, 
ఆనంద గజపతితో సాన్నిహిత్యం ఏర్పడకముందు - చంద్రశేఖరశాస్త్రిగారే ఆదర్శమూర్తి. 
ఆయన ముందు మహారాజాకూడా దిగదుడుపే అనుకునేవారు. రాజావారితో పరిచయం 
పెరిగిన తర్వాత గురజాడ అభిప్రాయాల్లో మార్పు వచ్చింది. ఆనందగజవతి కన్యాశుల్కం 
తొలికూర్పు రచనకు ప్రత్యక్ష (పేరకులైతే - మలికూర్పు రచనకు వరోక్ష (పేరకులయ్యారు 
ఆనంద గజపతి. ఆయన ఆస్తానం, ఆయన అంతఃపురంలోని వ్యవహారాలు, మహారాణి మరణం, 
ఆమె మరణించి, సంవత్సరం తిరక్కముందే రాజావారు “రామస్వామి అనే వారకాంతను 
భోగకాంతగా స్వీకరించాలని సంకల్పించడం, అంతఃపురాన్ని ఆశ్రయించి ఉన్న _ వారకాంతలకు 
రాజావారు స్వయంగా సభ్యతా సంస్కృతులు నేర్చడంలో నిమగ్నం కావడం, ఆ (ప్రయత్నంలో 
విసుగుజెంది, ఆ బాధ్యతను గురజాడకు అప్పగించడం, ముఖ్యంగా “రామస్వామి? యోగక్షేనూలు 
చూసే బాధ్యతను స్వీకరించడం ఇవన్నీ మానవ ప్రవృత్తులను (గ్రహించడానికి గురజాడకు 
తోడ్పడ్డాయి. 


1 మహాకవి డైరీలు - పుట 214లో సూర్యారావుగారి అనువాదం స్వేచ్చగా సాగింది. కొన్ని వాక్యాలకు 
మూలం కనిపించదు. అందువల్ల 19-10-1900 డైరీలో గురజాడ వ్రాసిన ఆంగ్ల వాక్యం ఉదహరించడం 
జరిగింది. 

2 “మనదిక్కు మాలిన గ్రాంధిక భాషలో పద్యాలల్లడానికి కొండను త్రవ్వి ఆంధ్రగీర్వాణములు అభ్యసింపవలెగాని, 
యింగ్లీషు, యింకా మరికొన్ని భాషలలో యో రట్టు లేదే...చచ్చిచెడి ఆంధగీర్యాణాలు నేర్చి పద్యాలు 
వాసి అచ్చువేసి కట్టులుకట్టి అటకమీద భ|దముచేసి యెలకలపాలు చెయ్యవలె. బంగాళీలను చూసి మనము 
నేర్చుకోరాదా!” వ్యాసచంద్రిక - పుట 69. 


కన్యాశుల్కం నూరేళ్ళ నమాలోచనం... 


ఆనందగజపతివారి ఆదేశానుసారం “రామస్వామి” యోగశ్రేమాలు చూసే బాధ్యత స్వీకరించిన 
తర్వాత గురజాడలో ఏవిధమైన మార్పు వచ్చిందో స్వయంగా ఆయన 'నోట్సు'లో వ్రాసి 
పెట్టారు. 

“రామస్వామి యోగక్షేమాలు కనుక్కుంటున్నాను. కొద్ది సంవత్సరాలలోనే నా ఉద్దేశాలలో 
ఎంతటి మార్చు! ఆదిలో రామస్వామిని మవోరాజావారు చేరదీశారన్న వార్తను ప్రగాఢ సంతావంతో 
విన్నాను. అంతకు పూర్వం మపహారాజావారితో నాకు గల పరిచయాన్ని బట్టి ఇటువంటిది 
జరుగుతుందని నేనెన్నడూ అనుకోలేదు. అయితే వారి పూర్వచరిత్ర గురించి నాకు తెలిసింది 
స్వల్పమే; ఆ రోజల. తెలిసినది అత్యల్పమే అనాలి, ఒక్కమాటలో చెప్పాలం శు ఆ వార్త 
విన్నాక చాలా నొచ్చుకొన్నాను. ఆయనవట్ట నాకుగల గర్వం దెబ్బతిన్నది. మహారాజావారి 
వంటి వరిపూర్త సద్గుణ సంపన్నులూ, శక్తిమంతులూ ఎంతో ఉజ్వల భవిష్యత్తుగలవారు, ఒక్క 
పెట్టున తమ అవకాశాలకు తిలోదకాలు ఇచ్చుకుంటారా అని నొచ్చుకున్నాను. (ఆ రోజుల్లో 
మవోరాజువారితో నాకు అంతగా సాన్నిహిత్యం లేదు; అంతేకాదు, అడపా దడపా మాత్రమే 
వారిని దర్శించుకునేవాడిని. ఎవ్వడు వడితే అప్పుడు వారిని చూడగలిగే అవకాశాలు నాకు 
ఉండేవి. అయితే చచ్చి స్వర్గానవున్న మా ప్రిన్సిపాలుగారు చెప్పినట్టు మవోరాజావారి దర్శనం 
చేసుకొనడానికి నేను ఏమాత్రం ఉబలాటప డేవాణ్ణి కాదు. అప్పటి నా విశ్వాసాల ప్రకారం 
ప్రిన్సిపాలు గారి ముందు మహారాజావారు దిగదుడుపే. అదీగాక, అప్పుడు నేను బియ్యే తప్పాను. 
పొసయ్యే దాకా మహోరాజావారి ముఖం చూడకూడదని నేను మనస్సులో నిర్ణయించుకొనడం 
కూడా ఒక కారణమే అని చెప్పాల్సి. ఉత్తరోత్తరా విన్న వైనాలు సైతం నలుగురూ చెప్పుకొనే 
ఈ సంఘటన వల్ల నా భావాల తీక్షకాతను తగ్గించలేదు. పైగా నా సంతాపం ఇనుమడించింది. 
అయితే (ఏమాట కామాశు చెప్పుకోవాలి? ఆమె ఇక్కడ నివాసం చెయ్యడానికి వచ్చేదాకా 
రామస్వామి పట్టు నాకు ఏమాత్రం ఏహ్యభావాలు ఉండేవికావు. అప్పటిదాకా నాబాధ అంతా 
మహారాజావారి గురించే! రామస్వామిని నిందించడానికి నాకు ఈషణ్యాత్రం కారణంలేదు. అది 
ఆమె వృత్తి. అయితే రామస్వామి ఇక్కడకు వచ్చి వుంటూఉండడంతో నా అభిప్రాయాలలో 
మార్పు వచ్చింది. మహత్తరమైన ఒరిమితో మహారాజువారు ఆమె చాపల్యాలను, ఉత్తవుణ్యానికి 
సర్హుకొనిపోతూ ఉండే వారి వ్యక్తిత్వంలోని కొత్తపార్మా లు నాకు కనబడసొగాయి. అయితే 
అదే సమయంలో నేను శావనార్దాలు కురిపించసాగాను. లేదు! లేదు! నేను ఒకరిని 
దూషించడం అసంభవం! రామస్వామి ఇంకెక్కడైనా వుంళకు బాగుండునని నేను ఆకాంక్షించాను. 
నిజానికి రామస్వామి. సుఖంగా ఉండాలనే నా అభిలాష! అంతకన్నా ముఖ్యంగా రామస్వామి 
సౌఖ్యాన్ని రామస్వామే చేజేతులా చెడగొట్లుకోరాదని వాంఛించాను. రామస్వామిని కూడా 
బాగా అర్హం చేసుకున్నాను. ఆమెలో మంచి గుణాలను చూశాను. అయితే ఆమెను నా 
సంరక్షణలో పెక్టేదాకా, ఎలాగూ పెట్టబోతారని నేను ఆ బాధ్యతను స్వీకరించేదాకా ఆమెలోని 
చెడుగుణాలవైపే ముల్లు మొగ్గుతూవుండేది. ఇది నా దృకృథంలో మరొక టర్నింగ్‌ పాయింటు. 


(గడచిన ఆరేడు సంవత్సరాలలో నాకు పర్యాలోచన శక్తీ జీవన పరిజ్ఞానమూ అధికమయ్యాయి. 
నా అయిహ్టాలూ, విరోధాలూ, విద్వేషాలు అదుపులో పెట్టుకోవడం నేర్చుకున్నాను. అందరినీ 
సానుభూతితో చూడడానికి ప్రయత్నించాను. సాహితీవరునిగా జీవించవలసిన వాడికి సానుభూతే 
వునాది.) 


ఆమె అభిప్రాయాలను, ఆశయాలను, అనుభూతులను అర్హంచేసుకోవడం ప్రారంభించాను. 
ఆమె చిన్నప్పటి శిక్షణా, బాల్యంలోనే ఆమెపై పడిన వివిధ వ్రభావాలనూ వరిగణించసాగాను. 
గిల్లికజ్హా పెట్టుకొనే కలహేచ్చ రామస్వామికి నిజంగా వాళ్ళమ్మనుంచే సంక్రమించింది. ఇది 
ఇప్పుడు నాకు స్పష్టమైంది. మహారాజువారి హృదయాన్ని అర్ధం చేసుకొనే ప్రావీణ్యం 
ఆమెకు పట్టుపడక పోవడానికి ఇదే పెద్ద అవరోధం. మహా మహావాళ్ళే వారిని బోధవర్చుకోలేక 


కన్వాళుల్బం: నూ లేళ్ళ సమాలోచన 109 ) 


పోతున్నారు. ఈమె అనగా ఎంతఐో1 

"పై వివరాలను బట్టి ఆనంద గజపతినేకాక, ఒక సానిపిల్ల జీవితాన్ని సన్నిహితంగా పరిశీలించడం 
వల్ల, వేశ్యా సమస్యను గురించి అప్పుడు సాగుతున్న ఉద్యమంలో ఏలోవం ఉన్నదో గ్రహించారు. 
చై లోపాన్నే 'సతకద్ర వ హృదయం! (కథులోను, క్ట ండ్రు భట్టీయం'” (1906--1910)లోను 
విపులంగా చర్చించారు. కన్యాశుల్కం తొలికూర్పు వేశ్యా సమస్యను (ప్రస్తావించలేదు. 
మరికూర్సులో మధురవాణి పాత్రచిత్రణ, నాటకంలో ఆ పాత్రకున్న ప్రాముఖ్యం వేశ్యావృత్తి 
నిర్మూలన పట్టు గురజాడ వైఖరిని స్పష్టం చేస్తోంది. నైతిక విలువలను గురించి పుస్తకాలని 
మాటలు వల్లించినంత మాత్రాన వేశ్యావృత్తి నిర్మూలం కాదు. ఆ సమస్యకు మూలకారణం 
తెలుసుకున్నప్పుడు దానికి పరిష్కారం తోస్తుంది. (స్త్రీ పురుషుల సంబంధాలలో మార్పులు 
రావాలి. |(పేమనిచ్చి (ప్రేమ వుచ్చుకోవడం (స్త్రీ ప ఆ ప్రాతివదిక కావాలి. 
పురుషాధిక్యం ఆర్దిక పరిస్థితులే వేశ్యావృత్తి ప్రత నఖ్మాక స్త్రీల కన్నీటి గాథలకు కారణమని 
ముని సుబ్రహ్మణ్యంగారికి వ్రాసిన లేఖల్లో స్పష్టం చేశారు. (స్త్రి; పురుషుల సంబంధాలను గురించి 
జీవితంలోనూ సాహిత్యంలోనూ _పునరాలోచించవలసిన అగత్యం ఏర్పడింది. జీవితంలో వాటికి 
గల సరిఠఫపైన ప్రాముఖ్యాన్ని గుర్తించాలి. అందుకు కొత్త దృక్పథాన్ని మనం అలవరచుకోవాలి, 
జీవశాస్త్ర, దృష్ట్యానూ, చారిత్రకంగానూ ప్రీ వురుషులు “సెక్స్‌” సంబంధాలను పరీక్షించి 
వాటి విలువలను నిర్ణయించుకోవలసి ఉందని ఆ లేఖలలో స్పష్టం చేశారు. 

మత విశ్వాసాల పట్టు, వేదాంతుల సూక్తులవట్ట ఆయనకు స్థిరమైన భావాలు ఏర్పడ్డాయి. 
“ఆగస్తికామే! (Auguste Comte) అనే (ఫెంచి తత్త వేత్త (ప్రచురించిన ‘Religion of 
Humaniby’ని గురజాడ అధ్యయనం చేశారు. మానవ ఆరాధన ఆయనను ఆకర్షించినప్పటిక్తీ 
మానవత్వాన్ని. ఒక మతంగా వరిగణించడానికి అంగీకరించలేదు. “మత విశ్వాసాలనేవి 
ఆచరణకు అసాధ్యమైనవి; నిరోధకమైనవి, గుదిబండల వంటివి”2 అని పేర్కొన్నారు. 
ఆచరణ సాధ్యంకాని వాటిని ఆయన నిరాకరించారు. “ఆచరణ యోగ్యమైన వేదాంతమునకు 
పరీక్ష కార్యానులంబనం. సిద్దాంతాల అర్ధం, ప్రాధాన్యం గుర్తెరుగక, కేవలం వాటిని వల్లెవేస్తూ 
మనుష్యులు ప్రొద్దువుచ్చుతున్నారు, దదేవతారాధన, ఉపాసన అనె మూఢ విశ్వాసాలను 
కలిగించి కొందరు దొంగ వేదాంతులు చేస ఘోరకృత్యాలకు లెక్కలేదు. “వేదాంతులొస్తున్నారు, 
చెంబులూ, ముంతలూ జాగ్రత్త” అన్న సామెత ఊరికే పవుట్టలేదు.”3 అని చెప్పి. దొంగ 
వేదాంతులవల్ల సమాజానికి జరిగే అవకారాన్ని తెలియజేశారు. మానవ (ప్రేమే ఆరాధనీయమని 
నొక్కి చెప్పారు. “The real love that deserves to be idolised is Love of Man, what 
Christ taught or was supposed to have taught, with the limitations due to his 
age, what Shelley taught as a poetic fancy, and what Buddha taught as a living 
faith. When Buddhism was stamped out, India committed religious suicide”, 
అన్నారు, 

కన్యాశుల్కం తొలికూర్పు రచనాకాలం నాటికి “నేషనల్‌ కాంగైెసు! ఒక్కటే దేశానికి 
ఆశాజ్యోతి. 1889లో గురజాడ స్తానిక కాం(సు సభలో ఉపన్యసించారు. కాని కన్యాశుల్కం 
మలికూర్పు రచనాకాలం నాటికి కాంగగసుపట్టు ఆయన వైఖరి మారింది. 1908లో 
మద్రాసులో జరిగిన కాంగ్రెసు మహాసభలకు ఆయన హాజరయ్యారు. ఆ సభలను గూర్చి 


ఓ పునఃపరిశీలన, పునః పరిశోధన - ఆరుద్ర, చూడు. *మొట్టుమొదటి కన్యాశుల్క_ము - బంగోల - 
ప్రచురణ, పుటలు 23-24. గురజాడ ఇంగ్లీషు నోట్సు నుంచి ఆరుద్ర పై విషయాలు ఉదహరించారు. 

2 గురజాడ లేఖలు - వుట 95 

తె మాటా - మంతీ, అవీ - ఇవీ, వుట 46. 

ఉ 24 మే 1909లో గురజాడ ముని సుబ్రహ్మణ్యంగారికి వ్రాసిన లేఖ ఇంగ్లీషు మూలం-ఆంధ్రజ్యోతి, 
ఆదివారం అనుబంధం -- పురాణం సుబ్రహ్మణ్యశర్మ ఆ I3=6=1976. 


ఆవీస్యాళుల్మం: నూరేళ్ళ నారో నలం 


వ్యాసం వ్రాశారు. ఆ వ్యాసంలో ఆయన దృక్పధాన్ని స్పష్టం చేశారు. జాతీయవాదులనీ, 
మితవాదులనీ _ పేర్లుపెట్టి వాటివల్ల మోసపోవద్దని కాం([గెసు కార్యకర్తలకు సలహా ఇచ్చారు. 
“పేరు పెట్టుకున్నంత నూత్రాన వొకడు ఏవాదీ కాలేడు. ఒక వ్యక్తి యేవాదో అతను చెప్పే 
కబుర్తనుబట్టే కాదు మనం నిర్ణయించేది అతను ఏమిటి ఆలోచిస్తున్నాడు ఏమిటి చేస్తున్నాడు 
- అనే వాటిపై అతడు ఏవాదో ఆధారపడి ఉంటుంది” అని తేల్చి చెప్పాడు. కాంగ్రెస్‌ 
మహాసభలకన్నా “ఆల్‌ థియిస్ట్‌ కాన్టరెన్సు'లో (శ్రీమతి సరోజినీదేవి చేసిన (ప్రసంగం కర్తవ్యాన్ని 
(ప్రబోధించిందని మెచ్చుకున్నారు. ఆయె (ప్రసంగం మం(త్రించిన సంగీతంగా ఉందన్నారు. సభలకు 
విచ్చేసే సభ్యులను బట్టి కూడా వాటి విలువను గుర్తించవచ్చునని ఆయన భావించారు. ఆమె 
(ప్రసంగం నంద కాంటగెసు సమావేశాల కతాకు అమూల్యమైనదని పేర్కొన్నారు. "పెద్ద పెద్ద 
వగిడీలవారూ, రాళ్ళు పొదిగిన వజ్రాల తమ్మ్మెట్టు కలవారూ సభలో ఎక్కడా కనిపించరు. 
అమె పెదవులమీద ఉత్సాహం, యువకత్వం, తొణికిసలాడాయి. తన దేశప్రజల ఎదుట - ఆమె 
నొక మహోన్నత ఆదర్శాన్ని వుంచింది. రాజకీయ విముక్తికి యేది వాస్తవికమైన |ప్రాతివదికో 
ఆ ఆదర్శాన్ని ఆమె విప్పి చెప్పింది. అదే సోదరత్త్వమనే ఆదర్శం. ఆమె ప్రసంగం వేళవ; 
చేయవలసిన విద్యుక్త ధర్మాన్ని తెలిపే కోడికూత. ఆమె తన (ప్రసంగంలో కాం(గెసును తీవ్రంగానే 
విమర్శించింది. కాని కాంగెసుకు చీమ కుట్టినట్టయినా దు”! కాం(గెసుసంస్ర గురజాడకు 
ఆశాభంగం కలిగించిందని ఆ సంస్థ్రవట్లు సదభిప్రాయంలేని పై మాటలు స్పష్ట్రంచేస్తున్నాయి. 
కాం(గెసులో అంతఃకలహాలు, అనైక్యత 1895 నాటికే పొడసూపాయి. “Last Congress 
at Madras was a success financially though petty quarrels having reference to 
collateral matters marred its proceedings. A similar collateral issue threatens 
to divide the coming Congress”2. 

దేశంలో పంటలు పొడెపోయి, ధరలుపెరిగి, కరువు కాటకాలు సంభవించి (ప్రజలు 
(సేగు! మున్నగు వ్యాధులతో బాధలు పడుతున్నప్పటికీ కాం(గెసు సంస్థ సమైక్యంగా కృషి 
చేయలేకపోయింది. “It 13 ॥nfortunate that even this time there should be disunion 
among the Congress eaders. We hope Bengal will forget personal differences 


and bring to a successful termination, this year’s meeting of the great body in 
the metropolis”3 


గురజాడ 1892లో కన్యాశుల్కాన్ని రచించిన తర్వాత విభిన్న అంశాలపై ఆయన భావాలు 
ఏవిధంగా మార్పు చెందాయో ఆఅమార్చుకు దోహదంచేసిన వ్యక్తులూ, సామాజిక వరిస్టితులూ 
సూలంగా వరిశిలించడం జరిగింది. మారిన తన దృక్పథానికి దర్పణంగా కన్యాశుల్కం 
మలికూర్పును సరికొత్తగా సవరించారని చెప్పవచ్చు. మారిన తన మకా ప్రతిబింబంగా 
మరొక నాటకాన్సి గాని, కావాని గాని రచించక కన్యాశుల్మ్కాన్న తిరగ (వ్రాయడానికి 
"హేతువేమిటనే ప్రశ్నవస్తుంది. “కావ్యార్హం కవి దృక్పథం మీదే ఆధారపడుతుంది” అంటారు 
ఆర్‌.యస్‌. సుదర్శనంగారు. “కవిదృకృథం” అంటి అతడు వాచ్యంచేసే అభిప్రాయూలేకావు. 
అతని జీవితానికీ, వ్యక్తిత్వానికీ సంబంధించి అతనికి పూర్తిగా అర్హంకాని భాగం, సమకాలీన 
సంఘజీవనంలో అతనికిగల పాత్రనూ, సంబంధాన్నీ నిర్వచించే విషయం”4 1892లో తొరికూర్సు 


1 గురజాడ వ్యాసచంద్రిక - పుటలు 139-140 

2 Gurajada’s Diary 1896 (National Diary book-1896, Our Retrospect and Prospect for 1895 
page 6 

3 Gurajada's Diary 1897 (National Diary book 1897. Our Retrospect and Prospect for 1896 
page 14 

4 చూడు, సాహిత్యంలో దృక్పధాలు - ఆర్‌. యస్‌. సుదర్శనం. ప్రవేశిక, పుట, 2 [నవోదయ పబ్లిషర్స్‌ 
- విజయవాడ -- 2] 


తన్వాళుల్కం. నూరేళ్ళ నమాలోచనం.. 


కన్యాశుల్కం సమకాలీన సంఘజీవనంతో గురజాడకున్న సంబంధాన్ని వ్యక్తిత్వాన్ని సమగ్రంగా 
ప్రతిపాదించడంలేదని ఆయన భావించారు. 1909 నాటికి “కన్యాశుల్మంితోబాటు “వరశుల్క_ం' 
కాడా బయలుదేరింది. విధవావివావహం, 'యాంటీ-నాచ్‌' వంటి ఉద్యమాల స్వరూవం 
మారింది. 'కన్యాశుల్క నాటుకం*లో ఒక సాంఘిక దురాచారంకన్నా, వాటి సావమూజిక జీవనమే 
(ప్రధాన వస్తువు. కాబట్ట ఇతివృత్తంలో మౌలికమైన మార్చు అవసరంలేదు. శుల్క వివాహాలు 
తగ్గినా బాల్య వివాహాలు తగ్గలేదు. అవి ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో సాగుతూ ఉన్నట్టు 
వార్తలందుతూ ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో నాగులవల్లి, ఆ పరిసర గ్రామాల్గోకూడా 
అతిబాల్య వివాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. 1972లో నాగులపల్లికి వెళ్ళిన జిల్లా 
కలెక్టరు (తూర్పుగోదావరి) (శ్రీ మాలకొండయ్యగారు పసిపిల్లల మెళ్ళలో తాళిబొట్టు తళతళ 
లాడటంచూసి, ఆశ్చర్యపోయి, ఆ దురాచారానికి నిరసనగా పూలమాలలు తిరస్కరించి, 
నాటి కార్యక్రమంలో పాల్గొనకనే వెళ్ళిపోయారు. అయినప్పటికీ అక్కడ అతిబాల్య వివాహాలు 
యధాతథంగా సొగుతున్నట్టు పత్రికల్లో వార్తలందుతున్నాయి.! నరసరావుపేటలో ఎనిమిది 
సంవత్సరాల బాలికకు మవోవైభవంగా అయిదురోజులు వివాహం జరిగినట్టు వార్తావ(త్రికలవల్ల 
తెలుస్తోంది.2 వీటిని నిషేధిస్తూ చట్టుంచేసినా, ఆ చట్టం పోలీసులకు లాభం కలిగిస్తూందేగాని 
సక్రమంగా అమలు జరగడంలేదు. బాల్యవివాహాలేకాక, దేవాలయ ఉత్సవాల్లో సానిమేళాలుకూడా 
జరక్క_పోవడంలేదని తెలుస్తోంది.4 19వ శతాబ్దంలో సంస్కర్తలందరూ నిరసించిన దురాచారాల 
అవశేషాలు 20వ శతాబ్దం చివరలోకూడా కనిపిస్తున్నాయం శు 1909 నాటికి కన్యాశుల 
నాట కేతివృత్తంలో మౌలికమైన మార్పు అవసరంలేదని గురజాడ భావించడంలో ఆశ్చర్యం లేదు. 

ఇరవయ్యో శతాబ్దపు సామాజిక జీవిత సంకీర్ణతను ఇముడ్చుకోగల అవకాశం ఆనాటక 
వస్తువులో ఉందని ఆయన భావించారు. సాంఘిక నాటక రచనలో ఆయనది ప్రథమ 
ప్రయత్నమే అయినా - అది మార్గదర్శకంగా ఉండాలని ఆయన ఉద్దేశించారు. తొరికూర్సు 
'కాన్షస్‌'ను ఇంకా విస్త్రృతంచేసి దానితర్వాత వచ్చిన మార్పులను, రానున్న మార్పులను 
దృష్టిలో ఉంచుకొని, భాషలో, పాత్రచిత్రణలో, సంభాషణలో, సన్నివేశ కల్పనలో మెరుగులు 
దిద్ది, కన్యాశుల్కం మలికూర్పు  '“పునర్ముద్రణముకాదు; వునస్పృస్టి అనిపించే విధంగా 
రూపొందించారు. అప్పటినుంచి తెలుగు సాహితీలోకంలో కన్యాశుల్మ్క_మంశు మరికూర్చేగాని 
తొలికూర్పు స్పురణకు రావడంలేదు. గురజాడ సమగ్ర దృక్పథానికి (ప్రతిబింబం మరికూర్పు 
కన్యాశుల్క మే. “It more thoroughly represents my mind than the first edition 
which came only from the surface” అని గురజాడ స్వయంగా సార్క్ళాన్నారు. 


(“కన్యాశుల్కం తొలిమభథి కూర్చుల వరిశిలనలో నుంచి) 


చూడు. 18-12-79. “హిందూ” పత్రిక, (అనుబంధం - 1) 
చూడు ఈనాడు-దినపత్రిక 15-2-1979 

ఆం ధ్రజ్యోతి-దినపత్రిక 21-2-1977 

ఆంధ్రజ్యోతి-దినషత్రిక 26-6-1978 


(UO కన్యా కుల్భు ల: నూరేళ్ళ నమాలోచనం... 


చ రు సి ze 


కన్యాశుల్కం 
రూపకల్పన = వా బా[త 


శ్‌ వంగోలు మునణను(బవ్మా రం 


నా స్వస్త్రలము ఒంగోలు. 1903వ సంవత్సరంలో ఒంగోలులో నేను మెట్రిక్యులేషన్‌ 
పరీక్ష పాసై 1904వ సంవత్సరములో ఎఫ్‌.ఏ. చదువుటకు విజయనగరం చేరితిని. నా 
తల్లిదండ్రులు సంసారముతో సహా నా చదువు నిమిత్తం విజయనగరం చేరిరి. ఆర్హికవరిస్టితి 
కొంత లోపించినందున మాతండ్రిగారి యందుండిన విశేష గౌరవముననుసరించి _ శీ,గురజాడ 
అప్పారావువంతులువారు నా చదువుకొరకు (శ్రీ, రీవా సర్క్మారువారి సహాయం  చేయింతునని 
మాతండ్రిగారికి చెప్పిరి. 1905వ సంవత్సరము ఎఫ్‌.ఏ. పరీక్షకు వెళ్ళినేను తప్పిపోతిని. 1906వ 
సంవత్సరములో ప్రయివేటుగా ఎఫ్‌.ఏ. చదువుచూ మాతండ్రిగారి బలవంతముమీద నేను 
విజయనగరం సంస్థానము _ ఆఫీసులో నెలకు రు.10ల జీతం మీద గుమస్తాగా నుంటిని. 
అట్టి సమయంలో నూ తండ్రిగారు ఒకనాడు నన్ను శ్రీ) అప్పారావు పంతులువారి వద్దకు 
తీసికొనిపోయి నాసంగతి వారితో ముచ్చటించగా, వారు నన్ను సంస్థానం ఆఫీసుకు పోవుటు 
మానివేసి (ప్రతిదినం ఉదయం 7 గంటల నుండి 10 గంటలవరకు తమయింటి వద్ద నుండి 
వారు చెప్పినవని చేయుచుండుమని నాకు చెప్పిరి, 

పదిరూపాయల గుమాసాగా నుండుట చాల అవమానకరమని యెంచియుండిన నాకు 
అప్పారావుపంతులువారియింట  వనిచేయుట విశేష సంతోషదాయకమయ్యెను. ఆ మరునాటి 
నుండి నేను ఉదయం 7 గంటలకు అప్పారావు వంతులు వారియింట హాజరగుచుంటిని. వారి 
వద్ద తెలుగు, సంస్కృత [గ్రంథములను మనదేశమందలి శిలాశాసనముల రికార్డులు గల ఎపిగ్రాఫికా 
ఇండికా, ఇండియన్‌ ఏన్‌ టిక్వెయరీ, నెల్లూరుజిల్దా శాసనములు, కొన్ని [గ్రంథములును మూడు, 
నాలుగు బీరువాలలో నుండెడివి. ఆ కాలములో విజయనగరం సంస్తానము దావా విశాఖ వట్టుణము 
జిల్లాకోర్టులో జరుగుచుండెను. ఆ వ్యాజ్యమునకు సంబంధించిన వంశవృక్తములును, విజయనగర 
మహారాజుల బంధువుల యొక్క వంశముల వివరములను తెలుపు కొన్ని వద్యకావ్యములు, వచన 
(గ్రంథములు కూడా నుండెను. ఈ గ్రంథములు నేను చదివి అందలి అంశములు వివరముగ వాసి 
అందలి పద్యములకు ఇంగ్రీషు తర్జుమా చేయుటయు, అవన్నియు అచ్చొత్తించుటయు నా పనిగా 
నిర్ణయింపబడెను. అదిగాక, ఆంధ్రకవులు వ్రాసిన పబంధకావ్యములలోని (పథమాశ్వాసములలో 
కృతిపతియొక్కయు, కృతికర్త యొక్కయు వంశావళులు దెలుపు పద్యములు దీసి అందుండు 
చారిత్రక విషయములు విడదీసి, శిలాశాసనములలోని రాజుల యొక్కయు, మంత్రులయొక్కయు 
జీవితకాలముల అధ్యయనము వల్ల ఆంధ్రకవుల యొక్కయు, వారిని పోషించిన కృతివతులగు 
రాజుల యొక్కయు కాలనిర్ణయము చేయవలసి యుండెను. 

అప్పారావు వంతులువారు నాకు మార్గముచూపి పనులు ప్రారంభించగా నేను వకసన కతు 
త్వరితముగా పూర్తి చేయుచుంటిని. ఇంగ్లీషు సారస్వతమునందును, తెలుగు సారస్వతమునందును 
అదివరకే విశేష (శ్రద్ద వహించియుండిన నాకు అప్పారావు పంతులు నియమించిన పనులు 
రేయింబవళ్ళు చేయుటకు విశేష వ. కఠిగియుండెను. మేము జేసిన ఆంధ్రకవుల 
కాలనిర్ణయములకును, అప్పటికి ముందే (శ్రి, కందుకూరి వీరేశలింగం పంతులుగారు వ్రాసియుండు 


* ఇది సంపాదకులు పెల్తిన శీర్షిక. 
చ చై 


కన్వాళుల్క ౨ నూరేళ్ళ సమాలో చనం... డాబా డాబా 113 ౧ 


కవులచరిత్ర లోని కాలనిరయములకును గొంత భేదభావములుండెను. (ప్రత్యేకముగా గురజాడ 
అప్పారావు పంతులువారి పేరుతో నొక ఆంధ్రకవుల చరిత్రను వ్రాసి ప్రచురించవలయునని మా 
యాశయయ యుండెను. 

నేను వంతులువారి వద్ద చేరిన వారము దినములకే వారికి నాయందు విశేష (పేను గలిగిన 
సూచనలు నౌ కగువడినవి. నాకును వారియందు భక్తి విశ్వాసములు బాగుగా అంకురించినవి. 
కొలది కాలమునకే నేను వారి పిల్లలతో సమానుడనెతిని. వారును, యింటికి వచ్చువారందరును 
అక్టే నన్ను వరిగణించి యుండిరి. గుర్రపు బండీమ్‌ద _ వారెక్కడికైనా వెళ్ళునవుడు నేను 
కూడా బోవు చుంటిని. రెండు, మూడు వారములు విశాఖపట్టుణములో సంస్థానము 
దావాజరుగు కాలములో అప్పారావు పంతులుగారు అక్కడ నుండిరి. వారితో గూడ నేనుంటిని. 
మవోారాజావారి వకీళ్ళు కః సక్‌. ఎ. భాష్యం అయ్యంగారును, వారి అల్లుడు తెసి, శినివాస 
అయ్యంగారును, ఎస్‌. శీ/,నివాసయ్యంగారు. వారి బంగళాలో మేముంటిమి. సాయంత్రం 
విశాఖపట్టణము బీచిమీద గుర్రపు బండిలో (శ్రీనివాస అయ్యంగారు, అప్పారావుపంతులుగారు, 
నేను షికారుకు వెళ్ళుచుండెడివారము. 

శ్రీనివాస అయ్యంగారు (ప్రబలమైన లీగల్‌ ప్రొక్రీసుగల హైకోర్టు వకీలు. వారు 
చిన్నతనంలో బి.ఏ. క్రాసులో చదివిన షేక్‌ పియర్‌, మిల్లన్‌ మున్నగు కవుల (గంథములయందరి 
విశేషములు; వారును, అప్పారావువంతులువారును ముచ్చటించుకొనుచుండిరి. మధ్యమధ్య నేను 
కాలేజీలో చదువుచుండు “షేక్స్‌పియర్‌ నాటకములందలి కొన్ని విమర్శా విషయములు 
శ్రీనివాస అయ్యంగారు నన్నడుగుచుండిరి. అప్పారావువంతుల వారును వారితో కలిసి నన్ను 
ప్రశ్నింపుచుండిరి. వారడిగిన (ప్రశ్నలకు నేను సంతృప్తి కరమగు (ప్రత్యుత్తరవుల _ జెప్పినప్పుడు 
అప్పారావు పంతులుగారు నన్ను గూర్చి ఆనందపడువారు. (శ్రీనివాస అయ్యంగారు, నేను 
చిన్న వాడనయ్యును ఇంగీషు సారస్వతము నందు చక్కని పరిచయము కలిగి యుంటినని 
నన్ను కొనియాడువారు. నెనును వారల మన్ననల బడసినందులకు కొంత గర్వవడుచుంటినని 
వేరుగ చెప్పవలెనా? 

ఏబది రెండు సంవత్సరములు జరిగిన వెనుక ఈనాడు నేను కొంత ఆత్మస్తుతి చేసుకొనుట 
కడు దోషనేగానీ, "ఈ వృత్తాంతము వల్ల అప్పారావు వంతులువారికి ఇంగ్లీషు సారస్వతమునందు 
గల అఖండ ప్రజ్ఞయు, వారి అనుచరుల యందుగల అనిర్వచనీయమగు (ప్రమయు, వారి 
సహజ జాదార్య శీలములును దెల్పుటకు కొంత అవసరమని తోచినందున ఇట్లు (వ్రాయవలసి 
వచ్చినది. పంతులువారికిని నాకును నుండిన యనుబంధము _ వైజ్ఞానికమే గాని లౌకికముకాదు. 
వారికిని, నాకును గల సంబంధము గురుశిష్య న్యాయముననుసరించి యుండెను. నా కాలేజీ 
స్నేహితులు తరుచుగా జాన్సన్‌ బోస్వెల్‌ల సామ్యము నా విషయమున జెప్కచుండెడివారు. అట్టి 
అనుబంధమునాకు ఆధ్యాత్మికాభివృద్ది దాయకమని నేను జెవ్పుకొనుటు న్యాయమై యుండునుగాని, 
నా సాంగత్యము వల్ల పంతులు గారికి ఆత్మవికాసము కలిగినదని వారు జెప్యుటు ఇంతవరకు 
ఒకవిధమగు వైపరీత్యముగ గనుపడును. నేను విజయనగరమునందు విద్యవూర్తి చేసి, వేరు 
ఉద్యోగములో జేరియుండిన తరుణములో (శ్రీ), అప్పారావుపంతులుగారు నాకు ఎట్టు ఉత్తరము 
(వాసిరో జూడుడు; 

“నాకును నీకును గల అనుబంధమువల్ల నీకు సారస్వత సంబంధమగు నుత్పాహము 
ఉజనింవినతని: చేను చెప్పిన యెడల నా వెనుక రానున్న నీకారుయువకులు మాకన్న ఎక్కువగా 


సారస్వతపోషణ జరుపగలరని నా నమ్మకము. న్‌ సాంగత్యము వల్ల నాకు ఆత్మవికాసము 
విస్తరించినది.” 


అప్పారావు పంతులువారి సహజ సాత్విక స్వరూపమున కీ వాక్య మొక్కటియే తార్కాణము. 
పంతులుగారి జొదార్యం; 


నొ విషయములో రీనా సర్కారువారితో జెప్పి కొంత విశేష ద్రవ్య సహాయముచేయించ 


=కన్యాశుల్భ_ం: నూరేళ్ళ నమాలోచనం... 


వలెనని పంతులుగారికి అభిప్రాయముండెను. నాగ్రహస్థితి తద్విరుద్దముగా నున్నందున వారి 
(ప్రయత్నములు ఫలించినవిగావు. వంతులు గారి వద్ద [గ్రంథకాలక్షేపము జేయుచుండుట మనో 
భావములకు సంతృప్తి కరముగా నుండెను, 

కాని ఆర్హికభాగము వూజ్యమయి యుండెను. త్వరలో నేను ఎఫ్‌.ఏ. వర్తీక్ష ప్యాసు 
అయినట్లు వర్తమానం వచ్చినందుకు  వంతులువారు చాలా సంతోషించిరి. నాతోగూడ 
ప్యాసు అయినవారు కాలేజీలో జేదియుండిరి. బి.ఏ. కాసులు ప్రారంభమయి వారము దినములు 
దాలును. ఇందు విషయములో నేను పంతులుగారితో ముచ్చటించలేదు. దానికి ముందు 
మాతండ్రిగారు విజయనగరం వదలి సకుటుంబముగా ఒంగోలు జేరు (పయత్నము జేయుచుండిరి. 
ఒకనాడు మధ్యాహ్నము రెండు గంటలకాలమునకు ఎందుకో జోడు గుర్రములబండియొకటి 
పంతులుగారియింటి వద్దకు వచ్చినది. మరికొందరితో వంతులుగారు ఎక్క_బోవుచుండిరి. ఇంతలో 
నే నుండుతావునకు పంతులుగారు వచ్చి నీవు గూడ రమ్మని బిలిచిరి. నేను గూడ 
బండెక్కి వెళ్ళితిని. కాలేజీ వద్ద బండి నాపి వారివెంట నన్ను రమ్మని బిలిచి, మేడమీద 
(ప్రిన్సివలుగారి రూములోనికి నన్ను దీసికొని పోయి, నన్ను బి.ఏ. క్లాసులో జేర్చుకొనుమనియు, 
నా కాలేజీ జీతములు మహారాణిగారి ద్వారా వచ్చునట్లు జేసెదననియు వంతులువారు ప్రిన్సిపాలు 
వారికి జెప్పి, నన్ను బి.ఏ. క్రాసులో జేరిపించి వారు వెళ్ళిరి. పైకి వెల్లడింపక యున్నను నా 
విషయము వారిమనస్సున లేకపోలేదు గదా యని నాకు అచ్చెరువు జనించెను. కాలేజీలో నేను 
జదువుచుండినను ఉదయం 7 గంటల మొదలు 9 గంటల వరకు అప్పారావుగారి యింటి వద్ద 
నుండుట అగుచుండెను. సంస్థానవ్యాజ్యము తీవ్రముగా నుండుటచే స్వస్తచిత్తముతో నుండు 
సమయము పంతులువారికి దొరుకలేదు. కాలేజి ఫీజు కట్టుటకు అవకాశము యేర్పడలేదు. 
మూడు మాసములయిన తరువాత ప్రిన్సివలు వారు నన్ను క్లాసునుండి బంపివేసిరి. ఈ సంగతి 
పంతులువారికి నేను చెప్పినతోడనే బండి పైనెక్కించుకొని నన్ను కోటలోనికి దీసుకొనిపోయి, 
న్యాయశాఖ సూవరింబుండెంటుతో కొంతనూటాడి, నేను వారివద్ద పనిచేసినందుకు అరవై 
రూపాయలు బిల్లు చేసి నాకు యిప్పించి, జీతము కట్టుమనిరి. ఇట్లు (పతిటరములోను 60 రూ. 
బిల్లు చేసి నా కిప్పించగా నేను టరంఫీజు కట్టుచుంటిని. నా పరీక్ష ఫీజు కట్టుటకు నక్ష 60రూ. 
బిల్లుచేసి యిప్పించిరి. అప్పుడు బి.ఏ. పరీక్షకు మద్రాసు పోవలసియుండెను. నేను మద్రాసు 
వెళ్ళి యుండి విశేష జబ్బు పడితిని. మహారాణీ సర్కారువారు అడ్మిరాల్లీ వొస్‌లో వున్నారని 
తెలిసి పోస్టుకార్డు వ్రాయగా, వెంటనే నన్ను అచ్చటకు వచ్చి కనపడుమని పంతులుగారు నాకు 
(పత్యుత్తరముప్రాసిరి. నేను అడ్మిరాల్టీ పొస్‌కు వెళ్ళి రెండుదినము లక్కడే వంతులుగారితో 
నుంటిని. నాకు కావలసిన వైద్యము చేయించి పంతులుగారు మోటారు కారులో నన్ను తీసుకొని 
వచ్చి నేనుండు స్టూడెంట్స్‌ హోంలో వదిలిరి. అడ్మిరాల్రీ హొసిలోనుంచి బయలు వెడలునవ్పుడు 
పంతులుగారు తన సందుక పెట్టైతీసి అందుండిన పైకమంతయు తీసినాకిచ్చిరి. ఇట్టు పంతులుగారి 


జాదార్యము వల్లను, నాయందరి అఖండ (పేమాతిశయమువల్లను నేను బి.ఏ. పర్షీక్ష ప్యాసు 
అయితిని. 


సారస్వతవిమర్శ: 


1909 సంవత్సరం జనవరి నెలలో నేను బి.ఏ. వట్టుభద్రుడనై నెల్లూరులో స్కూలు 
మేస్ట్రరుగా (వ్రవేశించితిని. అక్కడ ఆరుమాసములు వనిచేసిన తరువాత కాకినాడ 
కాలేజీలో ఇంగ్రీసుటూూటరుగా మూడు సంవత్సరములు వనిచేసియుంటిని. ఈ కాలములో 
అప్పారావుపంతులుగారికిన్నీ, నాకున్నూ జరిగిన ఉత్తర (ప్రత్యుత్తరములు నా జీవితములో నేను 
గర్వముతో చెవ్వ్పుకొనదగిన భాగముగా నెంచదగియున్నది. ఉత్తరముల ద్వారా పంతులుగారు 
నాకు ఎన్ని రకములగు విజ్ఞానములనో ఉపదేశించి యుండిరి. వారు నాకు వ్రాసిన ఉత్తరములు 
నేను కడుజాగత్తతో భద్రపరిచియుంచినాను, 


తన్వాళుల్క అః నూరేళ్ళ నమాలో చనం... O15) 


అప్పారావువంతులుగారు సారస్వతవిమర్శలో విశేష నైపుణ్యము గలవారు. అట్టి విమర్శ 
నేర్చు కొనుమని నన్ను అనేకమార్డు |ప్రోత్సహించినారు. ఉత్తరములద్వారా యీ విద్య నేను 
నేర్చుటకు వారు నాకు తోడ్చడిరి. వారు నాకు (వ్రాసిన ఉత్తరములలోని కొన్ని విమర్శలు 
మూత్రము ఇంటు చెప్పెదను. 

1. Existing plays in Telugu are poor —— though some do not lack poetic 
merit or imagination, like Venkataraya Sastri’s Prataparudriyam. You will find 
even in that play, whole pages which neither advance the plot nor help to 
develop character. The one thing 1 like about that work is, the atmosphere of 
literary and patriotic romanticism which the poet has successfully conjured up 
in dramatising one of the most stirring episods in the history of our country. 
But the historical colouring is - false and the improbabilities transcend literary 
licence. 


ఇంగ్రీషుభాషయందు పంతులుగారికి యుండు గంభీరమును, తేజోవంతమునైన (ప్రజ్ఞకు ఈ 
రెండు మూడు వాక్యములే నిదర్శనము. గ్రంథ విమర్శ సందర్భమున వంతులుగారి 
వాక్యపటిమకీవిమర్శయే దృష్టాంతము. పై వాక్యములకు తెలుగు అనువాదము ఎంత 
వెక్కిరించినట్టున్నదో చూడుడు: 


“ప్రస్తుత కాలమందు తెలుగు నాటకము లన్నియు శుద్ద చెత్తయని చెవృవలసె దకునుది, 
అయితే, వేంకటరాయశాస్త్రి గారి ప్రతాపరుదీయమువంటి కొన్ని నాటకములందు కవితాప్రాఢథియు, 
కల్పనాచాతురియు లేవని చెప్పుటకు వీలులేదు. (ప్రతావర్నుద్రీయ నాటకమందు కూడా ఎన్ని 
పుటలు ద్రిప్పినను కథను విస్తరింప జేయునట్టియు, పాత్రపోషణ కనుకరింపనట్టెయు భాగములు 
కనబడుచున్నది. ఈ నాటకమందు నాకు బాగుగా నచ్చిన విషయమొక్కటనూ(తమున్నది. 
అదెద్ది యన-పౌరుషో[దేకముల పురిగొల్పగల మనదేశ చరిత్రయందలి యొకానొక కథానికను, 
నీ కవి నాటకరూపముగ (ప్రదర్శించుటలో నొక యుత్తమ దేశభక్తి వూరితమగు సారస్వత 
వాతావరణమును సృష్టించుకొని తన కల్పనా చాతురిని జయప్రదంగా నిరూపించి యున్నారు. 
అయితే, యూ నాటకమందలి చారిత్రక వన్నెలు సత్యములుకావు. ఇందలి అసంభావిత 
రంగములు సారస్తతకట్టుబాట్లను అతిక్రమించి యున్నవి.” వేంకటరాయశాస్త్రి గారి ఉషా 
నాటకమును గురించి పంతులునారు నాకు (బాసిన యొక్క తఉత్తరమందిట్లు విమర్శించి 
యున్నారు: 

“Mr. Venkataraya Sastri sent me a copy of Usha. Poor Venkataraya Sastri 
has no idea of art. He resorts to Vishkambhakas to tell the story like Greek 
choruses, and English Prologues. I never thought that Venkataraya Sastri was 
so puerile, and lacking in healthy imagination. One act is Pradyumna Viraha, 
and another act is Usha’s Viraha, in the old conventional style, lotus eaters, 
moonbeams and what not. No action, no character. The passage of love 
between Bana’s nephew and Usha’s pet— nurse, is conceived in bad taste, and 
is extremely vulgar. Mr. Sastri thinks that buffoonery is wit.” 

“వేంకటరాయశాస్త్రి గారు తన ఉషానాటకము నా కంపియున్నారు. పాపము, 
వేంకటరాయశాస్త్రి, గారికి కవితాకళ అంక ఏమియో తెలియదు. కథ చెప గటు. కొరకు 
కావ్యములలోని “కోరసు”ల వలెనూ, ఇంగ్లీషు కావ్యములలోని “ప్రోలోగ్సు” వలెనూూ, 

కటరాయశా స్త్రిగారు విష్కంభకములను ప్రవేశ పెట్టి యున్నారు. వేంకటరాయశాస్త్రి గారింత 
పసిబిడ్డల మనోభావములు గలవారని గాని, సహజవిలక్షణమగు కల్పనాచాతురి లేనివారనిగాని 
నేననుకొని యుండలేదు. ఒక అంకము ప్రద్యుమ్న విరహము, మరొక అంకము ఉషా విరహము, 
మామూలు ప్రాతవద్దతియు, శైలియు. విషయలోలురు, భోజనప్రియులు, చంద్ర కిరణతావముూ- 


౮D 


కీన్వాళుల్కు ౦: నూరేళ్ళ నమాలోచనం... 


ఇత్యాది (ప్రాచినభావములకు లెక్క లేదు. పాత్రౌచిత్యము లేదు, పాత్రాభినయము లేదు. 
బాణాసురుని నల్బునిక, ఉషయొక్క చెలికత్తెకును జరిగిన శృంగారచేష్టలు జాచిత్యమునకు 
భంగకరములు. బూతుపంచాంగము. శాస్త్రిగారు హాస్యమే చమత్కార మనుకుంటున్నారు.” 


కన్యాశుల్కం: 


అప్పారావుపంతులువారి వ్రఖ్యాతి, వారిచే రచింపబడిన కన్యాశుల్క నాటకమునకే ముఖ్యముగా 
జెందియున్నది. ఈ నాటకమునందలి భాష వాడుక భాష. ఇందలి భావములు సదాచార, 
దురాచార విమర్శనములు. ఇందలి యుద్రేశ్యము సంఘమునందు కన్యాశుల్మ_మను దురాచార 
నిర్మూలనము. ఎట్టి దృష్టితో చూచినను ఇందలి కావ్య రచనయు, పాత్రపోషణయు, 
కథానిర్వహణమును - అన్నీ వంతులువారి స్వంతసృష్ట. నూతన ఫక్కీ. అప్పట్లో కన్యాశుల్క_ము 
రెండవ ముద్రణము జరుగుచుండెను. నేను నెల్లూరులో ఉపాధ్యాయుడుగా నుండుకాలములో 
- అనగా 1909 సంవత్సరములో ప్రూఫులు నా కంవబడియుండెను. నేను జూచి అచ్చుకు 
పంపియుంటిని. కొన్ని సందర్భ ములలో వంతులువారికిని, నాకును , భేదాభిప్రాయము గలిగి 
ఉత్తర ప్రత్యుత్తరముల ద్వారా చర్చ జరిగియుండెను. మీనాక్షి యను బాల్య వితంతువును, 
మధురవాణి యను వేశ్యయు గనుపడు నాటకరంగములు జాచిత్య వ్యతిరేకములనియు, నైతిక 
విరుద్ద (ప్రయోజనకారులనియు, ఆ భాగముల ప్రదర్శనము _ యువకులగు బాలబాలికలకు 
శేయోదాయకములు గావనియు నేను విమర్శించి యుంటిని. అందుకు పంతులుగారు 
ఉదకమండలమునుండి నాకు వ్రాసిన ఉత్తరములో గొన్ని భాగములిందు వ్రాయుచున్నాను: 

True, the scenes in which Minakshi appears are not very edifying. For one 
thing. I can quote precedents. To begin with, in Shakespeare, Doll Tearsheet, 
and Mine Hostess Dame Quickly in Henry IV, Henry V and Merry Wives, 
make a most interesting group with Sir John Falsaff, not edifying persons, 
any of them. But Falstaff the reprobate represents the high-water-mark of 
Shakesperian humour - Falstaff, who lives in the reeking atmosphere of a bawd 
house. Otway, if I remember right, has, a disgusting sense, in his “Venice 
Preserved” - a high dignitary of state demeaning himself before a courtesan. 

Realistic writing must certainly bring up some elements which are no one’s 
moral sense, in spite of artistic idealisation. Growing up in the company of 
your uncle Ongolu Pattabhiramamurti, you abhor immorality. A nautch girl 
shocks you. I congratulate you on your fine moral sense. That is why 1 do 
not want to discuss the matter in full with you. But 11 believe you are wise 
beyond your years. 

Poetic justice is not what it was at one time. 1 paint life, artistically, 
idealising of course. Though art is my master, 1 have a duty to society. 
Therefore, one question the reader may ask. Have I made vice attractive? 1 
have not! In the first edition, Madhuravani was colourless iniquity. Now, she 
is fully drawn. 1 am myself fascinated with Madhuravani. So I reformed her in 
the last act. You cannot now quarrel. 

The book has gained an unobtrusive, but strong moral purpose. You will 
find that 1 do not at all trifle with life. 1 take it quite seriously, a very difflcult 
matter, in a book bubbling with laughter. 

Do not forget the humanity of a nautch girl. Her joys and sorrows are 
as serious a matter as yours or mine. How is an unchaste wife or a rakish 
husband (and society teems with both} better than a nautch girl, who is not a 


కన్వాళుల్క ౨: నూరేళ్ళ సమౌలోచోనం.. =O 117 ౧ 


fraud in this sense, that her label is correct? She breaks no marriage bond! 


The fact is, the study of anthropology has necessitated a readjustment of 
social ideas. There is no use of blinking facts. What is the meaning of making 
so much of the sexual tie? Do not think that 1 am unaware of the importance 
of the institution of marriage in the history of social evolution. Humanity 
progressed much in knowledge during the past two centuries, and thinking men 
have begun to examine old ideas and ideals. If the institution of marriage has 
conduced to progress, it must not be forgotten that the idea of the inviolability 
of the marriage tie was the cause of untold tragedies. The tale is not complete 
yet. Among Englishmen marriage has become a Civil Contract. Shelley and 
George Elliot scouted it. Modern woman will re-write human history. 


THE SEXUAL THEME 


The love plot is disappearing or is taking a subordinate place in higher 
fiction. Why does literature ring endless changes on the theme of sexual love? 
Note the word sexual. It has an ungainly physical 0215. Why does not an 
young man fall in love with a jaded beauty of fifty? Like steaming victuals or 
a blushing rose, a young woman ministers to the senses. You do not care for 
old food or a faded rose - no more for a jaded beauty. That the bread rots, 
or that a rose goes into dust, does not prevent your enjoyment of them, when 
they are fresh and appeal to the senses. The Vedantin’s transciency of life 
and beauty is not a valid argument for abstention. It is, on the other hand, 
a strong argument for enjoyment. Sin lets in over-doing, and over-doing tells 
soon enough. | 

Both in life and in literature, sexual pleasures must take their proper place. 
They are made too much of now. Cato lent his wife, to whom I forget. Read 
your epics and Puranas. 

I] want you not to blink facts. Take the lancet, cut deep and analyse. The 
real love that deserves to be idolised is the Love of Man, what Christ taught 
or was supposed to have taught, what Shelley taught as a poetic fancy, and 
what Buddha taught as a living faith. When Buddhism was stamped out, India 
committed a religious suicide. 

“నిజమే!  కన్యాశుల్కములో మీనాక్షి కనుబడే రంగములు విశేషగౌరవాస్పదము లైనవి 
కాదు. ఎచతొాటర నకు షేక్స్‌పియర్‌ నాటకములలో కొన్ని దృష్థాంతములు తూ పెథఠను. పానీ 
ఫోర్స్‌, పాన్రీ ఫిప్తి మెర్రీవైవు ఆఫ్‌ విండ్సర్‌ అను నాటకములలో వచ్చే పాత్రలు కొన్ని 
(డాల్‌, చేరిషీట్‌, మిని హోస్టెస్‌, డేమ్‌క్విక్లే) అనుపాత్రలున్నూ, సర్‌ జాన్‌ ఫాల్‌స్తాఫ్‌ 
అనుపాత్రయు, వీరిలో ఏ ఒక్క_రుగాని మర్యాద గౌరవములు గల పొతలు కారు. అయితే, 
కేవలము అవినీతుడగు పాల్‌ స్థాఫ అనుపాత్రయందు షేక్స్‌పియర్‌ మహాకవి యొక్క హాస్యరస 
పోషక నైపుణ్యము యెక్కువగా గనపడుచున్నది. ఫాల్‌ స్టాఫ్‌ అను పాత్రయొక్క నివాసము 
దుర్వినీతులగు Ey పురుషులు చేరునేట్టి అసహ్యాకరమగు గృహము. ఓట్‌ వే అను ఇంగ్లీషు 
కవియొక్క *“వెనిస ప్రిజర్వ్‌డ్‌ ' అను నాటకమందు ఒక దుర్భరమగు రంగము న్నది. అందు 


గౌరవస్టుడగు (వభుత్యోద్యోగి ఒకడు కడు నీచమగు స్వెరిణిజేరి యాతని గౌరవము నంతయు 
గల లు యున్నాడు.” 


కన్వాళుల్కం. నూరేళ్ళ నమాలోచనం... 


“మానవ పరిస్థితులున్నవి యున్నట్లు వ్రాసిన యెడల కొందరి నైతిక దృష్టి భావములకు 
కష్టముగా నుండక తప్పదు. కవి ఎంత కళానైవుణ్యముతో నట్టి కావ్యములు (వాసినను పైన 
చెప్పిన విధముగనే యుండును. నీ పినతండ్రి ఒంగోలు వపట్టాభిరామమూరర్తి సాంగత్యఫలితముగ 
నీకు అవినీతి అనిన వరమ అసహ్యము, దుర్భరము. వేశ్య అనిన నీకు అతిభయావహమగు 
విషయము. ఇట్టి సునిశితమగు దృష్టి యుండినందుకు నాకు సంతోషమే. అందువల్లనే 
ఈ విషయములు నీతో నేను వాదము చేయుటకు ఇష్టపడను. నీ వయస్సుకు మించిన 
జ్ఞానవంతుడవు నీవు.” 

కవితాన్యాయము (పొయటిక్‌ జెసిస్‌) అనునది పూర్వముండిన విధముగా నిప్పుడు 
గహింపబడుట లేదు. మానవజీవితమును - నేను చిత్తరువు (వ్రాయుచున్నాను. కళాచతురతతో 
ఆదర్శప్రాయముగా నేను మానవజీవితమును నిరూపించుచున్నాను. కవితాకభకు నేను 
భృత్యుడనే గాని, సంఘమునకు కూడా నేను కొంత బాధ్యత వహించియున్నాను. కనుక 
చదువరులొకవిధముగ (ప్రశ్నించవచ్చును. నా కావ్యమునందు పావమును గాని, దుర్నడతను 
గాని నేను ఆకర్షణీయములుగా జేసితినా? నే నెంత మాత్రమును అట్లు జేసినవాడను గాను! 
కన్యాశుల్క ప్రథమ ముద్రణమునందు మధురవాణి ఎట్టి వన్నెలును లేని దోషియు, పాపియునై 
యుండెను. ఈ రెండవ ముద్రణమున ఆ పాత సంపూర్ణముగా మార్చి వ్రాయబడియున్నది. 
మధురవాణి నాకే యిప్పుడు పరమానందము గొలుపుచున్నది. కడపటి అంకములో దానిని 
పూర్తిగా సంస్కరించియున్నాను, ఇకను నీకును నాకును తగాదా అవసరముండదు.” 


(కన్యాశుల్కముయొక్క యిప్పటి స్వరూపమునకు నేను బెంచిన వివాదమే కారణమని 
దీనివల్ల తెలియుచున్నది.) 


“నా కన్యాశుల్క_ నాటకము పైకి ప్రత్యక్షముగా గనుపడకపోయినను దృఢతరమగు నైతిక 
ప్రయోజనము కలిగినద్దై యున్నది. ఈ నాటకమునందు నేను మానవ ీవితముతో 
చెర్దాటలాడుట లేదు. మానవ జీవితమును . నేను తృణీకరించుటు లేదు. మానవజీవితము కడు 
పాముఖ్యమగునదియు, (ప్రతి ఒక్కరును బాధ్యత వహించి సుఖవంతముజేయు (ప్రయత్నములు 
యవలసినదియు నని నా మతము. కన్యాశుల్కుమును మొదలునుండి చివరివరకు నిట్టి 
బాధ్యతాయుత భావముతో (వ్రాసియున్నాను. హాస్యరసభూయిష్యమయి, పలుమారు నవ్వులు 
బుట్టించు నాటకమును ఇట్టి భావముతో నడువుట సులభమైన వని గాదు.” 

“వేశ్యాస్త్రి, కూడ ఒక మానవవ్యక్తి అని మరువకుము. ఆమె యొక్క సుఖ దుఃఖములు 
నీయొక్కయు నా యొక్కయు సుఖదుఃఖములెంత గణనీయములో, అంత గణనీయములు. 
సంఘములో నుండు (స్త్రీలలోనూ, వురుషులలోనూ ఎన్ని వేల మంది వ్యభిచరించువారు లేరు? 
వివాహములు చేసుకొనియుండు వారిట్టు అసంఖ్యాకులు వ్యభిచరించుచుండ, వేశ్యయగు సీ 
వారలకన్న ఉత్తమురాలు కదా! వేశ్య అనునది సంఘమును మోసగించుటలేదు. దాని జీవితము 
నిజమగు (ప్రమాణముతో నడుచుచున్నది గాని అబద్దపు ప్రమాణములతో నడుచుట లేదు. 
అది వివాహ (ప్రమాణమును భంగవపరుచుట లేదు. 

“నిజస్టితి చూడగా నిట్టున్నది: జంతు జీవనమునకు వ్యతిరేకమయినది మానవ జీవితము. 
ఇట్టె మానవజీవితము సృష్టి మొదలు పొందిన వివిధ పరిణామములను నిరూపించు శాస్త్రము 
ఇంగ్రీషున ఆం భ్రోపాలజీ అందురు. ఆ శాస్త్ర, విమర్శ (ప్రపంచమున ఎక్కువ అగుకొలదిని, 
సాంఘిక భావములు కాలానుగుణ్యముగా మార్చుకొనవలసిన ఆవశ్యకము యేర్పడుచున్నది. 
ప్రత్యక్షముగ గనువడు విషయములను దాచుకొని కప్పి పెట్టుట వలన (ప్రయోజనము లేదు. 
స్త్రీ వురుష. బంధమునకు అనవసరమగు ప్రాముఖ్యత యిచ్చుటలో అర్హమేమి? సాంఘిక 
పరిణామమునందు వివాహమను సంస్త వల్ల సంఘమునకు కూడిన మపహోవఎకాతమును నేను 
గమనించకపోయినవాడను కాను. గడచిన రెండు శతాబ్దములలో మనుష్యజాతి అనేక విధముల 
విజ్ఞానాభివృద్ది జెంది యున్నది. ప్రాచీనభావనలను, ప్రాచీన ఆదర్శములను బుద్దిమంతులు 


కన్యాళుల్భ_ ౦: నూరేళ్ళ నమొలోచనం.. 


నూత్న దృష్టితో వరీక్రించుచున్నారు. వివాహమను సంస్త మానవ సంఘాభివృద్దికి మిక్కిలి 

తోడ్పడినది నిజమే. అయితే, వివాహ బంధము దుర్చే ద్యమను సూత్రము ఎక ప్రబలమైన 

ఘోరములకు కారణమయి యున్నదో గమనించుము. ఇంతియే కాదు. ఇంగ్రీషువారు వివాహ 

సంబంధమును సివిలు కాంట్రాక్ట్‌ (క్రిందకు తెచ్చుకొని యున్నారు. ఇంగ్లీషు విద్వాంసులు, 

కవులు నగు షెల్లీ - జారి ఎలియట్‌ అనువారు వివాహ మనుభావమునే ఎగరగొట్టి వేసి 
ధా లై he 

యున్నారు. ఆధునిక స్త్రీ మానవచరిత్రమును తిరుగ వ్రాయుటకు సమకట్టి యున్నది. 


“సారస్వతమందలి ఉత్తమ కల్పనలలో నేటి కాలమందు శృంగారకథానికకు (పాముఖ్యత 
తొలగిపోవుచున్నది, తగ్గిపోవుచున్నది. స్రీ వురుషుల (పేమ బంధమును గురించి సారస్వత 
కావ్యములయందు ఎందుకు నిరంతరము భేదభావములు కనుపడుచున్నవియో యోజింపుడు. స్త్రీ 
పురుష (ప్రేమ సంబంధ పరిభాషలో యొక విధమగు అసభ్యత కనుబడుచున్నది. ఒకమాటకు 
జవాబు చెప్పండాబఒక సుందరయువకుడు కళాకాంతులు కోల్పోయిన ఏబది సంవత్సరములు 
వయసుగల సుందరిని ఏల (పేమింవడు? ఘుమఘుమ లాడుచూ పాగలార్చు భోజనపదార్హములును, 
సువాసనల వెదజల్లు వికసించిన రోజాపుష్పములును ఎట్టు ఇంద్రియముల  నాకర్షించుచున్నవో 
అట్టే యొక సుందరయువతియు ఇంద్రియముల నాకర్ణించుచున్నది. చలిదియన్నమును గాని, 
వాడిపోయిన గులాబివువ్వును గాని, నీవు లక్ష్య పెట్టువుకదా! అక్టే ముదుసలి సుందరిని కూడా 
నీవు యిష్టవడవు. భోజనపదార్హము కుళ్ళుచున్నదనికాని గులాబివుష్పము ఎండి పొడియై పోయిన 
దనిగాని మీరు చెప్పుటలో అట్టి వస్తువులు రసవంతములుగను, మనోహరములుగను నుండు 
కాలములో వాటిని [గ్రహింపకూడదని యర్రము లేదు. వెదాంతియొక్క “జీవితము క్షణ 
భంగురము, సౌందర్యము అశాశ్వతము”అను సిద్దాంతములు ఇంద్రియ సుఖములు విడువదగిన 
వనుటుకు తగిన కారణములు కావు. బాగుగా యోచించిన యెడల అట్ట వాదములవల్ల అట్టి 
సుఖములు అనుభవింపదగినవియే నని |(ధువపడగలదు. దోషమెప్పుడును అతిలోలత్యములో 
నుండును అతిలోలత్వము యొక్క ఫలితములు వెంటనే కనబడును. 


మానవ జీవితములోగానీ, సారస్వత కల్పనలో గానీ (స్త్రీపురుష సుఖములకు తదుచితస్తానము 
లుండవలెను. అట్టి విషయములకు మనము అనుచిత ప్రాధాన్యమిచ్చినందున అనేక చిక్కులు 
కలుగుచున్నవి. రోమనుడగు కేటో యనువాడు తన భార్యను ఎవరికో బదులు యిచ్చినట్లున్నది. 
మీ కావ్యములు, ఇతిహాసములు, పురాణములు జదువుడు. ఇట్టివి ఎన్నియో గలవు. 


“స్వతసిద్దమగు సంగతులను నీవు దాచవద్దు: మభ్యపెట్టువద్దు - అని నిన్ను కోరుచున్నాను. 
డాక్టరు రోగికి శస్త్రచికిత్స జేసిన విధమున సంఘ విషయములలో రుగ్మతగల చోట్ల కత్తి 
దీసికొని లోతుగ గోసి, అందలి వివిధ భాగములను విడదీసి పరీక్రింపుడు. మనము మూర్తిభవింవ 
జేయవలసిన (పేమ మానవ(ప్రేమ. అదియే ఏసుక్రీస్తు బోధించినది. వీసుక్రీస్తు జీవించియుండిన 
కాల దేశ వరిస్టితులకు దగినట్టు, మానవపేవు యను భావము నాతడు అప్పట్లో బోధించి 
యుండెను. అట్టి భావమునే ఇంగ్లీషు కవీశ్వరుడగు షెల్లీ అనువాడు “కవితా విలాసము” అని 
జెప్పియున్నాడు. దానినే బుద్దదేవుడు “సనాతన మతము'గ ఉపదేశించి యున్నాడు. హిందూ 
దేశమునుండి బౌద్దమత మెప్పడు తరిమివేయబడెనో అవ డే ఈ దేశము ఆధ్యాత్మిక 
ఆత్మహత్య చేసుకొనియెను.” 


ఈ యుత్తరము వచ్చిన తరువాత తిరిగి నేను కన్యాశుల్కమును చదివితిని. ఈ యుత్తరమున 
వ్రాసిన వరీక్షాసూత్రము నేను “పాపమునుగానీ, దుర్నడతనుగానీ ఆకర్షణీయము. జేసితినా?” 
అని పంతులవారు నన్నడిగిరి. సంఘము నందున్న దుర్నీతిని శృస్త్రవైద్యుడు వ్రణచికిత్స చేసిన 
విధమున ముక్కలుగా గోసి, కన్నీరు కార్పించి, పొట్టబగుల నవ్వించి, కావ్యము యొక్క యుద్దేశము 
నిర్వర్తించి, సంఘమును ఆ విషయములో సంస్కరించిన మహానుభావుడు పంతులవారు. 


కన్వాళుల్క0: నూరేళ్ళ నమాలోచనం... 


పంతులవారు ముందుజరుగబోవు సంగతుల నిరూపించిన జ్యోతిష్కుడు. “వైకాడతన్‌ వుమన్‌ 
విల్‌ రీరైట్‌ హ్యూమన్‌ హిస్టరీ” ఎట్టి (పగల్బ మగు వాక్యము? ఈ వాక్యము 1909వ 
సంవత్సరములో వ్రాయబడినది. అవ పాడు (స్త్రీలకు విద్యలేదు. ఉద్యోగములు లేవు. శాసనసభల 
యందు స్థానములు లేవు. అంతర్జాతీయ రాజకీయ సంస్టలలో హిందూ స్త్రీకి స్రానముండగలదని 
ప్రృలుగాని, మనుషులుగాని, కలలోనైనా అనుకొని యుండలేదు. నేడు సరోజనీదేవియు, 
విజయలక్ష్మీపండిట్‌ యు చరిత్రను తిరుగ వ్రాసిరో లేదో చదువరులే గ్రహింతురు గాక! 


కుర్‌ యొక యుత్తరము: 


ఫై పురుషులు ప్రవంచమునందున్న వరకు ఈ రెండు జాతుల పరస్సరసాంఘిక ఉజ్జీవనము, 
సంఘ సర్హుబాటు చేసుకొనుచున్నది. పంతులవారు వాడినమాట రీఎడ్డస్‌ మెంట్‌ సాంవుగ 


pre) 


నున్నది. ఈ విషయమే తరువాత మరియొక యుత్తరమున పంతులవారు విశదీకరించి 
యున్నారు. 

1 want that sexual relations should be thoroughly analysed, shutting out 
the red light of conventional sentiment from the laboratory. View it biologically 
and historically, and learn to rate it at its true value. You love truth in life. 
Why don’t you love truth in sentiment? 1 can imagine what thraldom woman 
has suffered under man. Can’t you? Try to imagine what wives think of poor 
husbands, ugly husbands, bad husbands, and weak husbands. Study married life 
around you. You will perhaps ask, what of bad wives, ugly wives, etc.? But 
they are slaves, and we expect a higher kind of purity from them than they 
from us. That makes all the difference. Suppose, you actively abhor all men 
who are not pure. How many of your friends will be left for you? If woman 
is unhappy because man expects more than woman can give, man is unhappy 
because woman cannot admire him as he could wish. What is jealousy? A 
husband is not beautiful. A woman cannot admire his person. She cannot help 
admiring a beautiful stranger. But that she should not. How impossible? A 
husband is a fool, but the wife must admire his wisdom! You can enlarge. 


స్‌ * ఛ్‌ 


I view the sexual question like this. There are laws imposed by society. It is 
our duty to respect them. Such a law is the law that regulates sexual relations. 
It is a crime to violate it, except when you feel that the social law is defective, 
and you want to reform it, openly of course. If you obey the law, you should 
not be debarred from scrutinising it, if need be. I admire the sentiment of 
purity. But what is the extent or the exact nature of the sentiment, its genesis 
and working? And wherein lies that purity? I believe that the present social 
laws set up an unattainable standard, and lapses are numerous. It is time we 
tell the truth to ourselves. 1 dilate because my next play touches this problem. 


దీనికి అనువాదము: 


“స్త్రీ వురుష సంబంధ వ్యవహారములు సంపూర్ణముగా విడదీసి వరీక్రింవ వలసినదని 
నా యభీష్టము. ఇట్లు పరీక్రించుటలో ఫొటోగ్రావు తీయువాడు తన పెట్టులోనికి 
ఎర్రకిరణముల నెట్టు రానియ్యకుండా జాగ్రత్త వడి పరీక్షించునో అట్లు అనుస్యూతముగా మన 
మనస్సున నాటుకొని బోయిన మనోభావములను పరీక్షా స్థలములోనికి రానివ్వకుండా మనము 


కన్యాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం.. i121 


పరీక్రింపవవలెను.  శారీరశా.స్త్మ సూత్రములను గమనించి పర్షీక్రించ వలెను. చారిత్రకదృష్టితో 
పరీక్రింపవలెను. ఇట్లు పరీక్షించి, నిజమగు నిర్ణయములు చేయవలెను.  మానవజీవితము 
విషయములో నీవుసత్యమును ఆరాధించెదవుగదా! పైన చెప్పిన విధమున అనుస్యూతముగా 
మనస్సున నాటుకొనిపోయిన మనోభావములయందలి సత్యమును నీవు ఏల అన్వేషింపవు? 
పురుషుని [క్రింద స్తే యెటువంటి బానిసత్వము అనుభవించుచున్నదో నేను వూహించగలను. 
స్రీలు తమ భర్తలు పేదవారైనవారినిగాని, కురూపులగువారిని గాని, దుమవ్హలగువారినిగాని, 
బలహీనులయినవారినిగాని, అమాయకులగు వారిని గురించి గానీ యెట్టుతలచుకొనుచుందురో 
కొంచెముమీరు వూహించుకొనుటకు యత్నింపుడు. నీ చుట్టు నుండు భార్యాభర్తల జీవితములను 
జాగ్రత్తతో విమర్శించి చూడుడు.” 

దుష్పులగు భార్యలు, కురూవులగు భార్యలు ఉన్నవారు లేరా అని నీవు అడుగవచ్చును. అట్టి 
స్త్రీలు బానిసలు. స్వతంత్రహీనులు. భార్యలు తమ గరం గోరు సద్వర్తనముకం'కే 
ఎక్కువ సద్వర్తనము భార్యలందు భర్త లుండగోరుచున్నారు. ఇదియే తలకు, పురుషులకు నుండు 
వ్యత్యాసము. పురుషులలో నీకు ఎంతోమంది స్నేహితులున్నారు కదా! వారిలో సద్వర్తనపరులు 
గాని వారల నందరినీ ద్వేషించెదనన్న దీక్షతో వారల _ గుణగణముల పరిీక్రించెదవుగాక! నీ 
స్నేహితులలో అట్ట పరీక్షలో సద్వర్తనులుగా నిలుచు వారెందరుండగలరో లెక్కింపుడు,. పురుషుడు 
కోరునంతటి సుగుణ సంపత్తి, వాని కివ్వజాలక - (స్త్రీ దుఃఖభాగిని అగుచున్నది. పురుషుడు 
కోరుకొనునంత నిశ్చలభక్తితో (స్త్రీ తనను ఆరాధించుటులేదని పురుషుడు దుఃఖవడుచున్నాడు. 
ఈర్హ్య అనగా నిదియేగదా! ఒక భర్త అందగాడు కాదు, అతనిభార్య అతనిని మోహింవ 
జాలదు, అందగాడగు అన్యుని ఆమె మోహింపకుండుట నామెకు సాధ్యము కాదు. అట్లు 
ఆమె చేయుటకు వీలుపడదు. ఎంత 'దుస్పాధ్యము! ఒక భర్త బుద్దిహీనుడు అయినను అతని 
విజ్ఞానమును భార్య కొనియాడితీరవలెను. ఈ విధముగా విస్తరించుకొనవచ్చును. 

స్ప) పురుష సమస్యను నేనిట్లు నిరూపించ దలచినాను. సంఘము కొన్ని ధర్మములను 
నిర్ణయించి యున్నడికదా! అట్టి ధర్మములను మనము గౌరవించవలసినది మనకు విధియ్సై 
యున్నది. (స్త్రీ పురుషుల పరస్పర సంబంధముల నియమించు ధర్మములు కొన్ని యున్నవి. 
అట్టి ధర్మముల నతిక్రమించుట నేరము, దోషము. కానీ ఒక సాంఘికధర్మము లోపభూయిష్ట 
మయినదనియు దానిని సంస్కరింప వలసినదనియు నీవు నిక్కముగ నమ్మినవాడవగునెడల అటి 
ధర్మమును నీవు అతిక్రమించ వచ్చును - గాని అట్టి వని బాహాటముగ చేయవలెను. రహస్యముగా 
జేయరాదు. అట్టి ధర్మమును నీవు అనుసరించుచు నున్న యెడల అవసరమైనపుడు దాని 
యుక్తాయుక్రముల నీవు స్వంతముగా విమర్శించి వర్తీక్రించుటకు నీకు ఎట్టి |ప్రతిబంధకము 
నుండకూడదు. నీతి నైర్మల్యభావముల నేను కొనియాడుదును. అయితే అట్టు భావముల 
యొక్క నిజస్తరూవబెట్టిది? దాని వుట్టుక యెట్టిది? దాని నడక ఎట్టిది? ఆలోచించవలసి 
యున్నది. అట్ట నైర్మల్యము ఎక్కడ యున్నది? ప్రస్తుతము అమలులోనున్న సాంఘిక ధర్మములు, 
అందరాని ఆదర్శముల నిర్తయించి యున్నవని నా నమ్మిక. అట్టి ఆదర్శముల రజాలక 
జారిపోవుటుయు అసంఖ్యాకములు. మన మనస్ఫాక్తికి సత్యము మనమే జెవ ఎకొనవలసిన 
సమయము ఆసన్న మయినది. ఈ విషయము కొంత విస్తరించి (ప్రాసినాను. ఎందుకనగా 
నేను వ్రాయుచుండు రెండవ నాటకమునందీ భావములన్నియు నిరూపించదలచియున్నాను.” 
వాడుకభాష: 


గురజాడ అప్పారావు బఅంతులవారు తెలుగున వాడుక భాష ప్రభావమునకు మూల 
పురుషుడని లోక విదితముగాని, నేను వయిన వారి యుత్తరములలో నుండు దీర్హ వ్యాసముల 
వల్ల నిరూపించిన, వారి ఇంగ్లీషు సారస్వత పరిచయము గాని, ఆం(థోపాలజీ, బయాలజీ, 
సోషియాలజీ మున్నగు శాస్త్ర, సూత్రములు తెలుగు కావ్య రచనలకు అన్వయింవ జేయుటుగాని, 


కన్యాశుల్య 07 నూరేళ్ళ నమాలోచనం... 


వారు వ్రాసయుండు కావ్యములు వాస్తవిక రచన అను విధానముననుసరించి యుండుటు, 
కళా చాతుర్యమును సాంఘిక సంస్కరణ దృష్టిని రెంటిని మేళవింపజేసి - అప్పారావు 
పంతులు కన్య్యాశుల్క ము రచించి యుండిన సంగతి గాని బహామందికి దెరియదు. ఇట్లు 
కావ్యమునకు శాస్త్రియ దృక్పథము నిచ్చి అట్టి కావ్యము బహుజనోవయోగకరము జేయవలయునన్న 
అట్టుకావ్యమును వాడుక భాషలో (వ్రాసి తీరవలయును. ఇది. గమనింవవిావాతికి కన్యాశుల్క_ము 
బూతు పంచాంగము. కన్యాశుల్కము వంటి కావ్యము వ్రాయవలయునని ఎందరో వెనుక అర్హ 
శతాబ్దమునుండియు జేయుచున్న (ప్రయత్నములు నేను జూచి నవ్వుకొనుచున్నాను. వాడుక 
భాషలో |వ్రాసినంత మాత్రాన అప్పారావు పంతులంత వారమైనామని అట్టివారి అభిప్రాయము. 
వొడుక భాష. యనగా (గామ్యభాషయని మరికొందరి నమ్మకము. వాడుక భాషయనగా 
పంతులువారి నిర్వచనము నాగరకులు మాట్లాడు భాష. నాకు (వ్రాసిన యొక యుత్తరములో 
నిట్టున్నదె.- 

“I want young men like you to create a good tradition of good writing in 
polite spoken speech.” 

అనగా “నీవంటి యువకులు, నాగరికులు మాటాడు భాషలో చక్కని (వ్రాతలు వ్రాయుటయను 
విధానమును, నిర్మాణము జేయవలయునని నాయాశయము.” వారు నాతో అనేక మార్లు ఇట్లు 
ముచ్చటించి యుండిరి. “ఒక గొప్ప సంస్కృత పండితుడు గాని, ఆంధ్ర పండితుడుగాని తన 
ఇంటి యందు తన భార్యతోగాని, బిడ్డలతోగాని స్నేహితులతో గాని మధురమైన స్వాభావిక 
నాగరిక భాషయగు తేట తెలుగున మాట్లాడును గదా! అట్టి భాషలో వ్రాయుట కాతడు 


ఎందుకు సిగ్గుపడతాదు?"” - పంతుల వారి పద్దతిన తేట తెలుగు వాడుక భాషలో వాయుటు, 
మనమనుకున్నంత సులభ మైన బనిగాదు. 


వారిప్రతిభ బాగుగ బయల్పడలేదు: 


అప్పారావు వంతులు కంలు, సన్నని మానవుని నేను జాడలేదు. వారు రెండుమూడు 
షర్టులు, రెండుమూడు కోట్లు వేసుకుంట ఒక ఆకారంగా నుండేవారు. వారి ఆరోగ్యము 
యెవ్చ తృప్తికరముగ నుండుట లేకపోయెను. వారి యుద్యోగము వారికి కొంచెమైన 
వెసలిక నిచ్చునది గాకుండెను. ఈ మున్నగు కారణములవల్ల వారు తల పెట్టున (గంథములన్నియు 
పూర్తి యగుటకు అవకాశము లేకపోయెను. నేను వారితోగూడ రెండు సంవత్సరములు 
జేసిన సారస్వత కృషి అకస్మాత్తుగ విడిచివచ్చునట్టు తటస్టించెను. అట్టి అసంవూార్తిరపైన కృషి 
అక్కడనే అంతరించెను. ఇందులకు వారు వగచుచు నాకు వ్రాసిన యుత్తరములో నిట్టున్నది: 
“నీవు విజయనగరములో నుండిన యెడల మనము చేయజాలని పని యేమియు నుండదు గదా!” 


(6,7-1-1960, ఆం(ధ(వభ్యు 


కతీన్యాళుల్క 0: నూరేళ్ళ సమాలో చనం... 123 0 


కనా పథమ 


ఆచార్య కొలకలూరి క్రానాక్‌ || 


కన్యాశుల్క_ము ఒకనాడు సాంఘిక లోపం. ఈ కన్యాశుల్కం - గురజాడ సృష్టి-సాహిత్యంలో 
మైలురాయి. వ్యవస్థలో లోపం రూపొందించిన ఈ నాటకం సమాజాన్ని - కొంతవరకు 
హృదయాలను మరింతవరకు ఇంకొంత వరకు క్షాళనం చేసింది. చేస్తుంది. 

ఈ నాటకం మొదటి ముద్రణ తేదీ 1-1-1897. రెండవ ముద్రణ 1-5-1909. 
ఈ మధ్యకాలం దాదాపు వన్నెండున్నర సంవత్సరాలు. ఈ వ్యవధిలో రచయితలో వచ్చిన 
మానసిక వరిణామం రెండో ముద్రణలో గోచరిస్తుంది. తత్తలితంగా అనేకమైన మార్చులు 
చేర్పులు నాటకంలో చోటు చేసుకొన్నాయి. 

‘Ninety nine girls were married at the age of five years, forty four at four, 
thirty six at three, six at two, and three at age of one!-the babies in the last 
instance carrying a price of from three hundred and fifty to four hundred rupees 
a head. Strange, as it may sound, bargains are sometimes struck for children 
in the womb.l 

ఇది కన్యాశుల్కం. కన్యాశుల్కేతి వృత్తం. ‘I clothed the play in the spoken dialect.’2 

ఇది భాష. సజీవభాష. నాటకంలో (ప్రయుక్తం. ఈ ఇతివృత్తం, భాష వీటితో కూడిన 
హాస్యం కలగలుపుగా ఏర్పడిన (త్రివేణీ సంగమం కన్యాశుల్కం నాటకం. 


ఇతివృత్తం విషయంలో రచయిత అభిప్రాయం మారలేదు. భాష విషయంలో మారింది. 
హాస్యం విషయంలో మారింది. 


కన్యాశుల్కం మొదటి ముద్రణలో భాషకంశు, ద్వితీయ ముద్రణలో భాష, చాలవరకు 
మాండలికంగా సజీవమయింది. ‘There 19 not much dialectical difference in Telugu 
generally spoken in the various parts of the Telugu country’ అనే గురజాడ అభిపాయం 
ద్వితీయ ముద్రణ నాటికి మారింది. మాండలిక వ్రవిభేదాల ఆంతర్యం-ఆత్మ శక్తి-అవగతమయింది., 


హాస్యం విషయంలో రెండన ముద్రణ ఉదాత్తత సముపార్చించుకొంది. [ప్రథమ ముద్రణలో 
హాకర్‌ పాత్ర అందించే హాస్యం ఆస్వ్యాద్యస్థాయి దాటిందని గుర్తించే కాబోలు మలి ముద్రణలో 
రచయిత మార్పు చేయటం. 

(పథమ ముద్రణలో కథ వేగంగా సాగుతుంది. మరి ముద్రణలో సంభాషణలు అధికంగా 
"పెరిగిపోయాయి. నాటకం చకచకా సాగదు. అందుకే (పదర్శించేవారు అధికంగా ఎడిట్‌ 
చేసుకోవలసి రావటం. 


ఇతివృత్తం, భాష, హాస్యం, పాత్రలు రెండవ ముద్రణలో పొందిన పరిణామం అంతింతనరానంత! 
ఈ రెండవ ముద్రణ నిజంగా మొదటి ముద్రణ మీదే ఆధారవడిందా లేక గురజాడ [కొత్తగా 
ఈ రచన చేశాడా అన్నంత విస్తృతంగా పెరిగింది. 


* బది సంపాదకులు పెటిన శీరిక, 
చ్చ ఇ 


క్షే కన్యాశుల్మ్క_ం-కొండపల్లి (ప్రచురణ 1963. 
2 మొదటి ముద్రణ Preface. 


124 


కన్వాకుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


ఏ కొద్దిమందికో తప్ప [ప్రథమ ముద్రణ ప్రతి చదివే భాగ్యం లభ్యం కాలేదు. అందరూ 
చదివింది, అధిక ప్రజా హృదయ సమీపస్త్రమయిందిీ, ద్వితీయ ముద్రణ కన్యాశుల్కం. 
* య చ 


ఆదికాలంలో తిక్కన, మధ్యకాలంలో వేమన, ఆధునిక కాలంలో గురజాడ మన తెలుగులో 
మహాకవులు.! ఈ అభిప్రాయం అందరూ అంగీకరిస్తారనేది నిరభ్యంతరాభిప్రాయం. మధ్యకాలం 
అనకుండా వేమనది ఏకాలమో శ్రీ శశీ చెప్పివుంకే కొంతవరకు వేమనకాలం 
తెలిసివుండేదేమో! అయినా కాలం తెలియకపోతే మాత్రం కలిగే నష్టం ఏముంటుంది! 
“కన్యాశుల్కము'”' నిర్వివాదంగా ఉత్తమ (ప్రపంచ నాటకం. ప్రపంచంలో ఏ భాషలోనికి 
అనువదింవబడినా, ఇది ఆంధ్రుల జీవితమూ, సాహిత్యమూ ఆ భాషలవారికి చూపగల రచన. 
శ్‌ ష్‌ జ 


కథ వేగంగా సాగే ప్రథమ ముద్రణ నాటకమా!, కథాగమనం తగ్గి, నిదానంగా “ఎవరీ 
నాటకాన్ని ప్రయోగించినా యిందులోవున్న ప్రధాన. యితివృత్తాన్ని విడదీసి, అందుకు 
విరుద్దంగావున్న భాగాలన్నిటినీ (తోసివుచ్చి (పదర్శించే”? ద్వితీయ ముద్రణ నాటకమా! (ప్రపంచ 
నాటక స్థాయికి చేరుకొనేడి అని ఆలోచిస్తే కెష్ట్యం ఎదురుకావచ్చు. (ప్రథను ముద్రణలో పాత్ర 
స్వరూవ స్వభావ తైక్ష్యాంకంబు ద్వితీయ ముద్రణ కన్యాశుల్కం ఉదాత్తంగా గోచరిస్తుంది. 
ఏ నాటకమయినా ప్రదర్శనకు అలతి మార్పులు చేయవలసి ఉంటుందనేది నిర్వివాదాంశం. 
కన్యాశుల్కం అధికంగా మార్చుకోవలసి ఉంటుంది. అయినా అంతమాత్రం చేత, దాని స్తాయికి 


లోవంలేదనీ ద్వితీయ ముద్రణమే ఉత్తమస్తాయి, (ప్రపంచ స్థాయి నందుకొనదగిన స్టాయిగల 
నాటకమనీ భావించవచ్చు. 


('సాహిత్య వ్యాసాలు, 1974 నుంచి) 


1 “గురజాడా,శ్రీక్రీ, విశాలాంధ్ర ప్రచురణ 1959, పుట. 51. 
2 గురజాడ శతవార్థిక సంచికలో వ్యాసం 'కన్యాశుల్క రచని అబ్బూరి రామకృష్ణరావు, పులు. 48. 


కన్యాళుల్భ ౦: నూ లేళ్ళ ననమూలో చనం... 125 ౧) 


కన్యాశుల్కంలో 
వముధురవాణీ 


వురాణం ను(బవ్బాణ్య శర్మ 


మొట్టమొదటి కన్యాశుల్కం నాటకాన్ని 1892 ఆగస్టు నెలలో విజయనగరం జగన్నాధవిలాసినీ 
నాటక సమాజంవారు ప్రదర్శించారు. ఆ నాటకాన్ని 1897వ సంవత్సరంలో b= 
విజయనగరము శ్రీ, విజయరామ విలాసముద్రాక్షరశాల యందు కొంకిపూడ భద్రయ్య 

అ ఇ గి 

ము[ద్రింవబడి ప్రకటెంపబడెయె. దీని వెల 8 అణాలు. అంచెకూలి 1 అణా” అని వుంది. 
ఈ నాటకాన్ని “శ్రీ, విజయనగర _రాజ్యమున ప్రాచీన లిపి పాఠకుడగు గురజొడ అప్పారావు 
పంతులు బి.ఎ. చే రచింపబడింది” అని వ్రాశారు. ఇది ఐదంకాల నాటకం. ఈ నాటకంలో 
ఇరవై ఎనిమిది, చతుర్జాంకంలో సారాదుకాణం దృశ్యం కలిపి ఇరవై తొమ్మిది దృశ్యాలు. 
అప్పారావుగారు నాటకంలో అంకాలను స్త్రలము అని విభజన చేశారు. (ఇవ డు మనం 
దృశ్యాలుగా విభజిస్తున్నాం.) 

జాగ్రత్తగా వరిశీలించి ఈ కన్యాశుల్కం (1897) (ప్రతిలో మధురవాణికిగల ప్రాముఖ్యాన్ని 
బేరీజు  కట్టవలసివుంది. 

పాత్రల పరిచయంలో స్త్రీ పాత్రలలో “వెంకమ్మ, బుచ్చన్ము, మీనాక్షి”ల తరువాత 
“మధురవాణి” నాల్లన (స్త్రీ పాత్రగా ఆఖరుస్తానం అలంకరిస్తుంది. ఆమె పేరుకెదురుగా 
“రామహుంతులుంచుకొనిన సానిో*అని మాత్రమే ఉంది. ఆ 1897 నాటకంలో ఆమెకు 
రామప్పంతులి సానిగానే తప్ప నాటక చక్రాన్ని తిప్పగల చక్రపాణిస్టానం లేదు. ఆమెకు 
గిరీశంతో ఎట్టి సంబంధం లేదు. గిరీశం ఉంచుకున్న సాని “మహాలక్ష్మి”. ఆమె 
కన్యాశుల్క కధకు కీలకమయిన సుబ్బి (అన్నిహోత్రావధాన్డు చిన్నకూతుర్సులానే అవ్రవేశపాత్ర. 
మహాలక్ష్మి; మహారాజా ఆనంద గజపతి హయాంలో విజయనగరంలో “మహాలక్షి” అనే 
మహా గొప్ప సంగీత విద్యాంసురాలైన వేశ్యారత్నం వుండేది. ఆవిడ విజయనగరాన్ని తన 
విద్వత్తుతో, చమత్కారంతో, సరస సంభాషణా చాతుర్యంతో యేలింది అని చెబుతారు. 
అవిడ మహారాజువారి ఆస్టానంలో వున్నా, వారు పాడమన్నా పాడేది కాదట. ఆమె 
పాడినప్పుడే ఎవరైనా వినాల్సిందేనట. సాయంత్రం చీకటి కనుమరుగయేవేళకు ఆదిభట్ల 
నారాయణదాసునంటి హేనూహేమీలతో సహా ఆమె యింటివద్ద హాజరయి కల్వంలో భంగుపత్తి 
నూరుతూ, ఆమెకు చేదోడువాదోడుగా వుంటూ కనిపెట్టుకునేవారట. ఉండీ ఉడిగి ఆమె ఓ 
రాగం ఓ కీర్తన, ఓ పల్లవి విసిరితే పట్టుకుందామని. (ఈమెను మద్దెల మహలక్ష్మి అనికూడా 
పిలుచుకునేవారు.) గురజాడవారు, మహాలక్ష్మి యింటికి వెళ్ళారో లేదో మనకైతే తెలీదుకాని, 
ఆమె పెంకితనానికి చిన్న చురక తగిలించేలా, మొట్టమొదటి కన్యాశుల్కంలో “మహలక్ష్మి*ని 
గిరీశానికి సానిగా “రిఫర్‌” చేశారు. దాన్లో కొంపలంటుకుపోయి రెండవ కన్యాశుల్కం నాటికి 
ఆ వేశ్యారత్నం పేరును వుపసంహరించుకోవలసి వచ్చింది. అదీ ఒకందుకు మేలే అయింది. 
గిరిశానికి కూడా మధురవాణే (పేయసి అయికూర్చుంది. 

మొట్టమొదటి కన్యాశుల్కంలో (ప్రధానమైన స్త్రీ పాత్రలు వెంకమ్మ, బుచ్చమ్మ, మీనాక్షి, 
ఆ నాటకానికి అనాఘాత పుష్పం, అమాయకురాలైనది విడో 'బుచ్చమ్మ” వుత్తుత్తి కథానాయిక. 
ఈ నాటకం వ్రాయడానికి _పేరణ నిచ్చింది ఆనందగజపతి మహారాజా. అయితే వారు 1897లో 


కన్యాళుల్క ౦: నూ లేళ్ళ నమాలోచవం... 


మరణించారు. ఆయన అరటి పిలకనే చూశారుకాని పూర్తిగా గెలవేసిన అరటిచెట్లును చూడలేదు. 
గురజాడ విశ్వరూవాన్ని ఆనందగజపతి చూడలేకపోవడం ఒక గొప్పు దురదృష్టం! ఈ నాటకం 
మొదటి యంకములో స్త్రీ పొ।త్రలు వెంకమ్మ, బుచ్చమ్మ మాత్రమే. “దితీయాంకము” 
రెండవ స్పలములో మధురవాణిని (ప్రవేశపెట్టాడు అప్పారావుగారు. రామప్పంతులు స్టేజిమీద 
వుండగా మధురవాణి (ప్రవేశించి - గా 

“లుబ్దావధాన్లుని పెళ్ళికి యూాలా వొప్పించారేమిటి?” అని అడుగుతుంది. 


ఈ దృశ్యంలో ఆమెకు ముచ్చటగా మూడు డైలాగులు ఉన్నాయి; “*లుబ్టావధాన్లుకు 
పెళ్ళి చెయ్యడం మీకోసమే”నని ఓ పాయింటు రామప్పంతులు మీదకు విసుర్తుంది. అయితే, 
యీ చిన్న సీన్లో రామప్పంతులు “మైడియ్యర్‌ ” అని మధురవాణిపై ఇంగ్లీషులో సంబోధన 
విసురుతాడు. ఈ రెండో అంకంలోనే నాల్గవ స్టలములో కరటకళా,స్తులు శిష్యుడు చస్తే 
వేషములో (ప్రవేశించినపుడు రామప్పంతులు ఇంట్లో (మధురవాణి పేరు చెవ్పకుండా) సాని 
(ప్రవేశించి “నమస్కారమండీ పంతులుగారూ” అంటుంది కరటకశా, స్త్రితో. (నియోగులను 
మాత్రమే వంతుళ్ళనాలి). కరటకశా స్త్రి, “ఇన్నాళ్ళకి జన్మ సాఫల్యమయినది. నన్ను 
పంతులుగారిని చేశావా” అంటాడు. అద్దం వపట్రమ్మంలు సాని తెచ్చియిస్తుంది రామప్పంతులు 
మీసాలు సవరించుకోడానికి. ఈ దృశ్యంలో ఒక్క డైలాగు మాత్రమే వుంది. వ్యవహారమంతా 
రామప్పంతులు, కరటకుడూ నమూాట్లాడకుంటారు. మధురవాణి వృత్తి సాని, డ శ్రమాత్రమే. 
మళ్లీ తృతీయాంకము ఏడవ స్థలములో కాని మధురవాణి రాదు. “అప్పటికి లుబ్బావధాన్లు” 
'పెళ్ళయిపోయింది. రావుప్పంతులు మధురవాణి కంబు తీసుకుపోయి శిష్యుడు గుంటకి 
పెట్టుశాడు. ఇవ్పుడిక్కడ ఏడవ దృశ్యంలో “కంటు తేలేదని రామప్పంతుల్ని ఇంట్లోకి 
రానివ్వకుండా బయట నిలబెట్టి తలుపులు వేసుకుంటుంది. 

“నాకు వొళ్లు మండుతూంది ఖబడ్దార్‌” అంటే మధురవాణి పెంకెగా “మీకు వొళ్ళు 
మండుతుంశు గాల్లో నిలబడితే చల్లబడుతుంది” అని జవాబిచ్చి తలుపులు మూస్తుంది. 


స్త్రీలకు గల తలువులు మూసే మూసుకునే హక్కును (6ఆ౦గ౦౧గా వూహించినా) 
అప్పారావుగారు గుర్తించారిక్కడ. తలుపు దగ్గర పార్వతీదేవి శివుడ్నీ, కృష్ణుడ్ని సత్యభామా 
నిలబెట్టడం (స్త్రీల పాటలు విన్నవారందరికి చక్కగా గుర్తే! 1897 నాటకంలో డ్లామప్పంతులు 
క్రయిసిస్‌లో పడ్డానికి, తన లౌక్యాన్నంతా లుబ్బుడిపై (ప్రయోగించడానికి మధురవాణి కంళు 
పెట్టింది. ఈ రచనలో మధురవాణి కంతుకు వున్న ప్రాముఖ్యం ఆ పాత్రకు లేదు. 
(అయితే తృతీయాంకము, మూడవ స్థలము లుబ్బావధానులు యింట్లో రామప్పంతులు లేకుండా 
పెళ్ళయాక, రామప్పంతుల్ని ఫూల్‌ చేసినందుకు అతడ్ని ప్రసన్నం చేసుకుందుకు లౌక్యులంతా 
నాలుగు ఘడియల పొద్దుకు వస్తారుగదా యేమిటి చెయ్యడం? అని రామప్పంతులు అడగ్గా 
“యేమీ తోచకుండా వున్నది. తమరే చక్రం అడ్డువెయ్యాలి” అని లుబ్బుడు అడిగినప్పుడు - 
దర్జాగా పంతులు “కానియ్యి మేజువాణి పెడదాము, మధురవాణికి రాత్రులకు కం(ట్రాక్టుగాని 
వగలు రావడముకు (ప్రసక్తం లేదు. దానికి ఇందుకు వేరే ఇస్తేనేగాని కుదరదు.” అని 
మధురవాణిని రిఫర్‌ చేస్తాడు. మేజువాణీ పేరిట సానికి కొంత డబ్బు లుబ్బావధాన్లు చేత 
యిప్పించడం, పెళ్ళయిపోయాక వచ్చినవారిని ఎంగేజ్‌ చేయడానికి మధురవాణి ప్రోగ్రాం 
ఏర్పాటుచేయడం రామప్పంతులు “చ్చ కంలో భాగం.) 

చతుర్జాంకంలో ఆరవస్తలము చివర్జో, రామప్పంతులు కంచు తగూలో ఇరుకునవడి -- 
లుబ్దావధాన్లు “కంటు” యివ్వనందుకు చెరువుగట్టున దిగిన అగ్నిహోతుడ్ని రెచ్చగొట్టి లుబ్బుడ్ని 
తన్నడానికి పంపిస్తాడు. కాని యితని పరిస్టితి “ఇంటికి వెళ్ళితే కంటికి తీపులాట తప్పదు. 
వెళ్ళకపోతే కనిష్టీబు ప్రవేశిస్తాడేమో బెంగి అని ఫిక్సులో పడతాడు. అదే అంకం ఏడవ 
స్రలములో - రామప్పంతులు పిలవగానే “అయ్యా” అంటుంది. మీరు నన్ను సాయిలా చెయ్యరు 


కన్యాతుల్య ౧: నూరేళ్ళు సమాలోచనం.. 


- నేను నూతిలొ బడిపోతాను” అని యెడుస్తుందె. మధుంనాణ అయణఎబటబ *౯ జిత్తులు తేరిసన 

సాధారణ వేశ్య మాత్రమే మధురవాణి. అయితే సపెంకితనం, ఏడిపించే గుణం, మాటకు 

మాట బదులు చెప్పే నేర్పు ఈ మధురవాణిలోనూ లేకపోలేదు. ఈ డైలాగు చూడండి: 
రామ: కాళ్ళు వట్టుకుంటాను నన్ను రక్షించి యేలాగైనా ఈమాటు కాపాడు. 


మధు: ఆ కంబు యొవర్తెకిచ్చావో దాని కాళ్ళే పట్టుకో (అని తన్నివేయును.) (మీతో 
ప్రారంభించి. ఏకవచన ప్రయోగానికొచ్చింది). బహుశా పారిజాతాపహరణంలో ముక్కుతిమ్మన 
'నను భవదీయదాసుని' ఘట్టం జ్ఞాపకంవచ్చి మధురవాణిచేత రామప్పంతుల్ని తన్నించారు. ఇక 
ఈ నాటకంలో మధురవాణి మరిరాదు. ఈ నాటక కథలో మధురవాణి రామప్పంతులు 
వుంచుకున్న వేశ్య మాత్రమే. ఆమెకు వృత్తిగుణం చేత కనిష్టీబు, ప్రీడరు నాయుడు 
వగెరాలతో సంబంధాలున్నాయి. పథమాంకము, పంచమాంకాల్లో ఆమెకు (పవేశంలేదు. 
మూడు అంకాల్లోనూ, కంబుకు సంబంధించిన పేచీలో వస్తుంది. ప్రవేశిస్తూనే “మీ మాటలు 
నాకు తెలియవా యేమిటి? లుబ్బావధాన్లుకు పెళ్ళిచెయ్యడం మీ కోసమే. అంచేత నాకు 
మనస్కరించకుండా వున్నది” అని మనసులో అనుమానాన్ని తెగేసి చెబుతుంది. ఈ 
నాటకంలో మధురవాణికి కరటకశా,స్తుల్లు శిష్యుడికి ఆడవేషం వేసి తెచ్చిన సంగతి తెలియదు. 
కంశుమాత్రం ఎరువిచ్చింది, అది పోయినందుకు రామప్పంతుల్ని తలుపులు వేసి లోనికి 
రానివ్వక, వచ్చి కాళ్ళువట్టుకుం చు ఆఖరికి తన్నింది. 

ఈ పాత్ర పరిధి కుచించుకుపోయింది. మొత్తం కన్యాశుల్కం నాటకాన్ని విష్ణుచ[కంగా 
గిరగిరత్రిప్పిన మధురవాణి ఈ మధురవాణి కాదు. ఇది పేలవమైన పాత్ర. అయితే హేయమైన, 
అసహ్యించుకోదగిన పొత్రకాదు. రెండవ కన్యాశుల్కంలో మధురవాణి వసంతసేనను మించి 
ఎదిగింది. అప్పారావుగారి మానససరోవరంలో పూచిన సహస్రదళ వికసితవద్మం. అక్షరాలా 
కథానాయిక మధురవాణి! 

అప్పారావుగారు 1909లో ముని సుబహ్మణ్యం గారికి వ్రాసిన ఒక చరిత్రాత్మక లేఖలో 
మధురవాణి గురించి వ్యాఖ్యానిస్తూ మొదటి ప్రతిలో మధురవాణి 6010౪11693 iniquity 
అన్నారు. దీనికి అవసరాల సూర్యారావు తన సహజ పాండిత్యం జోడించి “మొదటి కూర్పు 
కన్యాశుల్కంలో మధురవాణి వర్షించలేని హేయమైన నడవడిక గలది. ఆ పాత్రకి ఎట్ట వన్నెలూ 
చిన్నెలూ లేవు” అంటూ అప్పారావుగారు అనని మాటలను అన్నట్లు జోడించి ఆయన 
కొంప ముంచాడు. సూర్యారావు అసమర్రత తెలియక, ఆ వాక్యాలను అప్పారావుగారివనుకుని 
ఆరుద్ర (ప్రమాదంలోపడి “మొదటి రచనలోగల మధురవాణి పాత్రపైన నాటకాన్ని రాసిన 
అప్పారావుగారి కే సద్భా వంలేదు' అని వ్రాశారు. 

సూర్యారావు చేసిన తప్పడు అనువాదం వలన ఆరుద్రవంటి సమర్హులుకూడా పొరబడడం 
జరిగిందని నేను భావించాను. దీనికి ఆరుద్ర జవాబు ఈ [క్రింద ఉటంకిస్తున్నాను. 


“నేను అప్పారావుగారిని కోట్‌ చేస్తున్నాననుకొని అవసరాలను కోట్‌ చెయ్యలేదు. గురజాడ 
రచనలు 5వ సంవుటం లేఖలు ప్రథమ ముద్రణ జులై 1958. నేను కోట్‌ చేసిన వ్యాసం 
మొదటి ముద్రణ (పరిశోధనలో) డిశంబరు-జనవరి 1956. నేను కోట్‌ చేసింది గురజాడకు 
చలం చేసిన _ తర్హుమాలోంచి. పరిశోధన అధోజ్ఞాపికలో ఆ సంగతి చెప్పాను. బంగోరె నా 
వ్యాసం రెండో ముద్రణలో అది తొలగించాడు. మీరు బాధ్యతగల విమర్శకుల్లా మరికొంచెం 
శ్రద్దగా నేను కోట్‌ చేసినడీ సూర్యారావు అనువాదాన్ని పరిశీలిస్తే నేను వేరే అనువాదం 
చేసుకున్నాననో, ఇంకొకరిది వాడుకొన్నాననో తెలిసేది. “నాటకం రచిస్తున్నకొడ్రి మధురవాణి 
పొత్రపట్టు నాకున్న దృకృథం మారుతూ వచ్చిందని చెప్పక తవ్పదు" అని కోట్‌ చేశాను. 
అవసరాల అనువాదంలో “...దృకృథం మారుతూ వచ్చింది” అని మాత్రమే ఉంది. ఈ చిన్న 
తేడా మీకు “కూ యిచ్చేది. నా వ్యాసంలో వాడిన కోట్స్‌ అన్నీ చలం తర్హుమూానుంచే! 


కనాాళులుంు నూతేభు నమాలోచనం... 
బు లి 


ఆరుద్రగారు చలంగారినుంచి కోట్‌ చేసినట్లయితే, సూర్యారావుకూడా చలం అనువాదాన్నే 
కోట్‌ చేశాడా చిన్న మార్పులతో అనే అనుమానం కలుగుతుంది. గురజాడ - సుబహ్మణ్యంగారికి 
(బౌ సిన లేఖలు సూ ర్యారావు సేకరించాడు. సూర్యారావుకి ముందు ఆ ఉత్తరాలను చలం 
ఎలా అనువాదం చేయగలిగాడు? చలంగారు కన్యాశుల్కాన్ని “కుళ్తుప్తుస్తకం” అన్నారట. ఈ 
విషయమై వారికి (బాయగా ఇలా జవాబిచ్చారు. 


“ఆ కన్యాశుల్కం ఆ నాటక కర్తను ఎవడో మరచిపోయాను.” 


ఈశరాశీరాగదాలతో, 
18-3-1976 చలం 


ఎవరు ఎవరిని కోట్‌ చేశారు, చలం వ్రాసినట్టు చెప్పబడుతున్న అనువాదంలోని వాక్యాలు, 
అవసరాల చేసినవి ఒకేలా ఎలా ఉన్నాయి అనే అంశాలను నెమ్మదిగా వరిశీలించాల్సి ఉంది. 
ఆరుద్ర వ్యాసం 1958లో వస్తే 1958లో లేఖల సంకలనం వచ్చినందుకు వారు వీరిని కోట్‌ 
చేయాల్సిన పరిస్టితి ఏర్పడదు. 

ఈ వివాదాన్ని వదిలేస్తే - (00100865 iniquiషy- మొదటి కన్యాశుల్కంలో గురజాడ 
(వ్రాసిన దానికి “హేయమైన నడవడికకలది” అనే అర్ధం చలం చెప్పినా, సూర్యారావు చెప్పినా 
అది సరికాదు. 

1906లో విజయరామ గజవతికి వ్రాసిన ఉత్తరంలో నిజజీవిత చిత్రణ చేసే నాటకంలో 
సంభాషణలు [గ్రాంధికంలో వ్రాస్తే పలకవని అంటూ గురజాడ - 1 wంnder why authors 
invariably draw their plots from old world romances when the present was 
full of variety and intense life. So I wrote in colloquial Telugu and invented 
an improbable plot, to hang over to it sketches of court life. The book was 
successful beyond my expectation. There my mission ended” అని (వాశారు. 

ఇందులో అప్పారావుగారు స్వయంగా తాను “0౪760066 an improbable plot, to hang 
over to it sketches of court life” అని ఎందుకు అన్నారం టు త్న శిష్యుడికి ఆడవేషం 
వేసి ఆ పిల్లను లుబ్జావధాన్లుకిచ్చి పెళ్ళి జరిపించడం, తద్వారా సుబ్బి పెళ్ళి తప్పించడమనేది 
ఒక “అసంభవమైన ప్టాట”ని దానికితోడు కోర్టు సీనులు కల్పించి ఆ జీవితాన్ని యధాతథంగా 
చిత్రించడం జరిగిందని అప్పారావు ఒప్పుకుంటూ తన విజయాన్ని విజయరామరాజు దృష్టికి 
తెచ్చాడు. ఈ ఉత్తరంలో ప్రస్తావన మొదటి కన్యాశుల్కం గురించే. 

(రావిశాస్త్రిగారి వ్యాఖ్య (ప్రకారం మొట్టమొదటి కన్యాశుల్కంలో మధురవాణి 6౦01011655 
iniquity అంటె “అందంలేని పాొవలిగా వుండెను. అందంలేని పాపం రెండు నాటకాల్లోనూ 
మధురవాణికాదు. రామప్పంతులు, అందమైన పాపం - మధురవాణి.) 

కన్యాశుల్కం నాటక బీభత్సంలో మధురవాణి, ఆమె మెడలోని కంబు, మృచ్చకటికంలో 
వసంతసేన, ఆమె ఆభరణాలతో నిండిన మట్టిబండి రెండూ సమంగా తూగి నాటకాన్ని 
రక్తికట్టించాయి. కాగా, 1897 కన్యాశుల్కంలో మధురవాణి కంచుకున్న (ప్రాముఖ్యం 
మధురవాణికి లేదని మనవి చేశాను. అందుకే ఆమె ఆ నాటకంలో “అందంలేని పావలోగా 
మిగిలిపోవలసి వచ్చింది. మరొక సంగతి - మొట్టమొదటి కన్యాశుల్కం (వాసేనాటికి గురజాడ పై 
మృచ్చకటికం ప్రభావం యెంతమాత్రమూ లేదు. 1905లో (ప్రకటించిన The Little Clay 
Cart by Arthur William Ryder చదివాక అప్పారావుగారు శూ(దకుడ్ని కొంచెం కోప్పడి 
చారుదత్తుడు లేని వసంతసేనను కళింగ రాజ్యంలో సృష్టిస్తానని పంతంవట్టి “మధురవాణిని” 
మలిచారు. 


(గురజాడ నంన్మరణ నంచికో (థిక్ర, 1976) - నుంచి) 
kx * 


తన్వ్యాళశుల్క 0. నూరేళ్ళ నమాలోచనం.. 


కొత్త కన్యాశుల్కాలలో గిరిశం 


డా/ వురివండా అవృలసా౮మి 


పందొమ్మిదీ ఇరవై శతాబ్దాల నడుమ గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం లాంటి 
గొపు నాటకం మరొకటిలేదు. మన తెలుగులోనే కాదు భారతీయ భాషలలో దేనిలోనూ 
తో ఏ ముత్యాల సరాల మాటు సరే కొని, గురజాడకి మహాకవి పట్టం కట్టుంది కన్యాశుల్క_ మే, 

1883-87 మధ్య అప్పారావుగారు మొదటి కన్యాశుల్కం రాశారు. దానిని 1892లో ఆనంద 
గజపతి వారి జగన్నాథ విలాసిని |డ్రమెటిక్‌ కంపెనీ వారు విజయనగరంలో ప్రదర్శించారు. 
మరో అయిదేళ్ళ తరవాత 1897లో విజయనగరం “విజయరామ విలాసముద్రాక్షరశాలిలో అది 
అచ్చయింది. 

ఒక పుష్కుర కాలం గడిచాక 1909లో అప్పారావుగారు దానిని మెరుగుపెట్టి తిరిగి అచ్చు 
వేశారు. మొదటిది పాత కన్యాశుల్కం అనీ, రెండోది కొత్త కన్యాశుల్కం అనీ మనం 
అనుకుందాం. 

పాత కన్యాశుల్కం గనిలోంచి తీసిన జాతి వలందం అయితే, కొత్త కన్యాశుల్కం సానవట్టిన 
మేలిమి వ(జం. 

కొత్త దానిని ఎంత మెరుగు పెట్టాలో అంత మెరుగూ పెట్టారు, అప్పారావుగారు. ఎన్ని 
వన్నెలు దిద్దాలో అన్నివన్నెలూ దిద్దారు. అదేకథ - కొత్త మలుపులు తిప్పారు; కొత్త రంగాలు 
కలిపారు, కొత్త పాత్రలు చేర్చారు. భాషలో భావంలో కొత్తశిల్పం దిద్దారు, నాటకానికి 
నవ్యత్వం కల్పించారు; పాత్రలకి జీవం పోసి అమరత్వం (ప్రసాదించారు. 

కన్యాశుల్కం కధానాయకుడు గిరీశం, పాత, కొత్త కన్యాశుల్కాలలో ఆ కధానాయకుళణ్ణో 
ఓకంట కనిపెడదాం, మార్పులు పరికిస్తూ,. 

రెంటిలోనూ గిరీశం మాటలతోనే మొదలవుతుంది నాటకం, అతడి మాటలతోనే 
అంతమవుతుంది. 

రెంటిలోనూ ప్రారంభ స్థలం - బొంకుల దిబ్బ. “సాయంకాలమైంది” అంటూ గిరీశం 
ప్రవేశిస్తాడు. పరిస్తితులు తర్కించుకుని “శీఘ్రంగా బిచాణా యిక్కడ నుండి యెత్తివెయ్యడమే 
బుద్దిమంతుడికి లక్షణం. గాని మహాలక్ష్మిని వదలడమంశు యేమీ మనస్కరించకుండా వున్నది” 
అంటాడు పాత కన్యాశుల్కంలో. “ఈ రాత్రి మహాలక్ష్మికి పార్రింగ్‌ విజిట్‌ యివ్వవలెను” 
అనీ, “ఇక బయలుదేరి మహాలక్ష్మి ఇంటికి వెళ్ళవలెను” అనీ అంటాడు. 

ఎవరి మహాలక్ష్మి? పూటకూళ్ళమ్మ పేరు మవహోలక్ష్మికాదుకదా? ఊంహూలయ “సంతలో 
సామాను కొని పెట్టుతానని నెలరోజులై పదిరూపాయలు (కొత్త కశు.లో యిరవై) కోసం 
ఉదయం యుద్దము అయిపోయినది” కదా! ఆమె యింటికి వెళ్ళితే ఆబోరు దక్కుతుందా? 
కనక మహాలక్షి వూటకూళ్ళమ్మ కాదు. 

పాత కన్యాశుల్కంలో మహాలక్ష్మి అన్నచోట కొత్త కన్యాశుల్కంలో మధురవాణి పేరు 
చెపుతాడు. అంకే మధురదాణికి మహాలక్ష్మి అని మరో పేరుందని అనుకోవాలా? అదీ, 
పొసగదు, కొత్త [గ్రంధంలో మహాలక్ష్మి పేరు ఎక్కడా కనపడదు. పొత [గ్రంధంలో మధురవాణికి 


గిరీశానికీ సంబంధమే కాదు, వరిచయం కూడా వున్నట్టులేదు. మరి మహాలక్ష్మి ఎవరని? ఇది 
మరొక నాని. 


130 


కన్యాళుల్కం: నూ లేళ్ళ నమాలోచనం...- 


రంగం మీదికి రాక పోయినా ఈ మహాలక్షి గిరీశం సాని. మధురవాణి రామప్పంతులు 
సాని. కొత్త కన్యాశుల్కంలో లాగ మధురవాణి విజయనగరంలో కాదు, పాత కన్యాశుల్కంలో 
రామచంద్రపురం అ(గహారంలో రామప్పంతులు యింట్లో తొలిసారి అవువడుతుంది మనకి, 
“లుబ్దావధాన్లుని పెళ్ళికి యాలా  వొప్పించారేమిటి?” అంటూనూ. 

కొత్త గ్రంధంలో చీపురుకట్టతో ప్రత్యక్షమయిన పూటకూళ్ళమ్మ కూడా పాత కన్యాశుల్కంలో 
రంగం మీదికి రాదు. రాడానికి అవకాశమే లేదు. 

కొత్త కన్యాశుల్క_౦లో మధురవాణి యింట్లో గదీ, గిరీశం మంచం కింద దూరడం, 
రామప్పంతులు నెత్తి మీద  భడేల్మని చరిచి లఘువేసి పెరటి వేపు పరిగెత్తడం పాత 
కన్యాశుల్కంలో లేనే లేవు. 

పాత (గ్రంధంలో వెంకటేశ్వరులు నిష్క్రం్పమించాక, ఈ రాత్రి మహాలక్ష్మికి పార్రింగు 
విజిట్‌ యివ్వవలెను. అంటూ గిరీశం. 

“భవణీంతున్నుతి కాలకంఠ మకుటాట్లాల (వతోళీమిళ 

త్యవమానామరశింధు బంధుర వయన్సృంభార గంభీర వొ 

గగ్యావవోరైక ధురంధరత్తమగు జివ్వాలోలి మత్తలికిన్‌ 

జవికిందల్లికీ కారవేళ్లికి ధనుర్హా వల్లి నీరుల్తికిన” 

అని ఉల్లి పద్యం చదువుతాడు. 

కొత్త కన్యాశుల్భ ౦లో ద 

“ ఈ రాత్రి మధురవాణికి సార్టింగ్‌ విజిట్‌ యివ్వందీ పోకూడదు అంటూ 

సైట్‌ నా డిలెటు. 

నిన్ను మిన్న 


జొసమిన్ను వ టటూ 
మూను కన్న 
మొల్ల కొన 
నబు హోము (బైటటా 

టా! టా! దా! 
అని రాగవరసతో పాడతాడు. ఎంత చక్కని మార్చు! వద్యాల పొతదనం వొదిలి, పాటల 
కొత్తదనానికి గుర్తు ఈ మార్చు! 

పాత కన్యాశుల్క_ంలో అగ్నిహోత్రావధాన్లు అర్హీమీది యండార్పును చదివి పెట్టమం కే, గిరీశం 
- “ఇది లాటిను భాషలో (దొరగారు) (వాసినాడు. ఇంగ్రీషుగాని ఇంకా నేను లాటిను భాష 
నేర్చుకొనలేదండి. లాటిను ఒకరోజులో  చదవవచ్చును. జరుగురులేక నేను చదవడంలేదు” 
అనేసి తప్పించుకుంటాడు. 

కొత్తదాంట్లో అలాకాదు - 

“మా వకీలు గడగడ చదివేశాడండి” అని అగ్నిహో[తావధానులు అంశ, గిరీశం - “నేను 
మాతం చదవలేకనా, అంతకన్న గళగ్రాహిగా చదువుతాను. యిది అరటి పండు విప్పినట్టు 
తర్దుమా చేసి దాఖలు చెయ్యమని శలవా? యింకా ఇంగ్షీషు కాయితాలు యేవంన్నావుం 
నామీద పారెయ్యండి తర్పుమా చేసి పెడతాను” అని అవధాన్లునిబుట్టలో వేసుకుంటాడు. 
పాత గిరీశం కంటే ఈ కొత్త గిరీశం ఏడాకులు ఎక్కున చదివినట్టు లేడూ! 


కన్యాశుల్భ_ ౦: నూరేళ్ళ సమాలో చనం... OL) 


అగ్నిహోత్రావధానులతో “సెల్లింగ్‌ గర్ల్స్‌ కన్యాశుల్బ_ము డామిట్‌ ఎంత మాత్రమూ 
కూడదు అవధానులు మామగారూ - డామిట్‌ - మల్ఫారీ దాని విషయమై చాలా యస్వేస్‌ 
వాసినాదు” అంటాడు పాత గిరీశం. కొత్త గిరీశం ఈ మల్ఫారీ మాట ఎత్తనే ఎత్తడు. నిజమే, 
మల్చొరీ ఎవడో, యస్పేస్‌ అంటే ఏమిటో అగ్రహారం అవధాన్లుకి ఏం తెలిసియేడుస్తుంది? 

పొతకన్యాశుల్కం గిరీశం నాలుగైదు మాటల్లోనే అగ్నిహోత్రావధాన్లుని “మామగారూ!” 
అనీ, ఆయన భార్యని - “అవ డే "పేరెలా తెలిసిందో - వెంకమ్మత్తగారూ!” అని పిలుస్తాడు. 
సఅతరముల వంటను. కొత్త గిరీశం "అలా త్తాందరపడడ్తు అనవసరంగా... బ్యుఖ్బమ్ము కంటవడ్డాకే 
ఈ వరసలు  కలువుతాడు. 

పూతా కతా కన్యాశుల్కాల్లో ఎన్నోచోట్టు స్త్వగతాలూ వాటిల్లో మార్పులూ చేర్పులూ, 
తుడుపులూ  పాంసపాదులూ అవుపిస్తాయి. “కాముని విరిశరముల బారికినే” - జావళీ 
కూనిరాగముతో - అడే - సన్నని గొంతుకతో పాడుతూ గిరీశం పలికిన స్వాగతం 
రెంటిలోనూ గమనించ దగింది. 

పాతది: “ఇన్నాళ్ళకి మిడతంబొట్టూ చేతిలో చిక్కాడు. యేమీపొలు పోకుండా. వున్నది. 
యీ విడో బ్యూటీ చూస్తే యేమీతోచదు. అయితే యిది చెప్పినట్టుల్లా వశమయ్యేదికాదు. 
(టవున్‌లవ్‌ సూ, డాన్సింగ్‌ గర్డ్‌సూ) వాళ్ళ వలలో పడిపోయి యేలాగు యాస్‌ని అయిపోయినానో 
ఆశ్చర్యముగా ఉన్నది. దీనికీ వాళ్ళకీ కమ్‌పేరిజన్‌ యేమిటి? ఇది ప్యూర్‌ డైమండ్‌. అట్టర్‌ 
ఇన్నా సెన్స్‌... 

దీనిని పొదుచేద్దామంకే అది పావభీతిచేత వావ _కోదు. నాకూ ఇష్టములేదు. నామీద 
కొంత (పేమయున్నది. నోడౌట్‌ ఎబోట్‌ దట్‌, అయితే సకిడ్‌ కావడం యెలాగు. దేరిజ్‌ 
ది రబ్‌. యాశస్‌ బబ్రిడ్డ్హ్‌ యేదయినా కడితేనే కాని ఒడ్డు చేరే మార్గము లేదు.” 

కొత్తది: “వీడి తస్సాగొయ్యా, వీడి (కాముడి) బాణాలు పువ్వులచోయ్‌” ఆమాట యవడు 
నమ్ముతాడు? వెర్రికుళట్టై యవడైనా నమ్మాలిగాని...పైకి గాయం కనపడదు కాని పోలీసువాళ్ళ 
దెబ్బల్లాగలోపల తహతహ _ ప్పట్టిస్తాయి...అయితే యిది చెప్పినట్టల్లా వశమయ్యే మనిషికాదు. 
పొతరస్తాలేం వనికి రాకుండా వున్నాయి. 

ఇన్నాళ్ళూ మధురవాణి వల్గ్లోవడి యెలాగు యాస్‌ని అయిపోయినానో నాకు నామట్టుకే 
ఆశ్చర్యంగా వుంది. మధురవాణికిని యీ మనిషికిని కంపారిజన్‌ వున్నదా? అది రంగువేసిన 
గాజువూస, ఇది వ్యూర్‌ డైమండ్‌. కాదని యవడైనా అభాజనుడు అంటే అమాంతంగా 
వాడి పిలకూడదిస్తాను.” 

మొదటి దానిలో మధురవాణి లేదు. రెండోదాన్లో ముఖ్యమయింది. నిజం చెప్పాలంటే 
కొత్త కన్యాశుల్కంలో మధురవాణి ప్రాణం. రెండింటిలోనూ యాసెస్‌ (బిర్మ్‌ (గాడిదలవంతెన) 
అవలంబన తప్పలేదు. 


కొత్త కన్యాశుల్కంలోని పెరటి జామిచెట్టు కొమ్మమీద వెంకశేశం, బుచ్చమ్మ నూతిలో 
నీరు తోడడం, గిరీశం ఏతాం తోడడం, “నదమా పొక్కిలి” - తిమ్మన్నగారి పద్యం చదనడం 
పాతకన్యాశుల్కంలో లేవు. 


గిరీశం బుచ్చమ్మని తనతో లేవదీసుకుపోడానికి మెప్పించిన ఘట్టం పాత కన్యాశుల్క_ం౦లోకఃా 


గిదీశం ఉమ్‌ వె. కటి యెన్నేళ్ళి పోయినాడు: 

బుచ్చ 3 పెళ్ళి సదస్యంనాడే. 

గిరీశం * అహా! ఆ తల్లిదండ్రులు నీకు శత్రువులైనారు గదా!... మనవాళ్ళ ఆచారము లెంత 
దుర్మార్గముగానూ, శ్వాస్త్రవిరుద్దముగానూ వున్నవి? 

బుచ్చ : మన శాస్త్రాల్లో అలా చెయమనే వుందశు? 


కన్వాశుల్మం: నూరేళ్ళ నమాలోచనం... 


గిరీశం  : రామాయణము నెత్తిని పెట్టుక (ప్రమాణము చేస్తాను. చిన్న పిల్లలని ముసలివాడి 
కివ్వుగూడదని శాస్త్రమున్నది గాని, విధవలని పెళ్ళాడ గూడదని లేదు... నీయందు 
నాకు అపరిమితమైన అనురాగము వున్నది. నీవు రాకపోయినా యూ సంగతి 
మీవాళ్ళతో చెఫ్టినా తప్పకుండా ప్రాణత్యాగం చేస్తాను. నెత్తిమీద పువ్వులాగ 
ధరిస్తాననిన్నీ, నవు లేక జీవించననిన్నీ మనవి చేసుకుంటూ వున్న నన్ను 
పొందకపోవడం ధర్మమా (అని మోకాళ్ళ మీదవడి చేయివట్టుకుంటాడు.) 
యష్‌ షి ష్‌ 


యెల్లుండి రాత్రి జగన్నాధవురంలో మజిలీ చేస్తాము. ఆ రాత్రి [ప్రయాణంలో నీ బండి 
తోవ తప్పించి శౌొంఠాం మార్గంగా పట్టించి వేస్తాను. 
బుచ్చమ్మ : నా బండిలో మా తమ్ముడు కూడా కూచుంటాడే? 
శీ « శ్‌ 
గిరీశం వ సతు చెప్పినట్టు చేస్తానని చేతిలో చెయ్యి వేస్తేనే కాని వెళ్ళను. 
బుచ్చమ్మ : (కొంతసేపాలోచించి) సరే. 


కొత్త కన్యాశుల్కంలో ఈ ఘట్టం అద్భుతంగా మలిచారు అప్పారావుగారు. దాంతో 
పోలిస్తే ఇది ఎంతో నిస్సారంగా అవువడుతుంది. 


పొత కన్యాశుల్కంలో గిరీశం లుబ్బావధాన్లుని కలియక ముందు సౌజన్యారావు దగ్గిరికి 
వెళ్తాడు. జెయసి. (గ్రీస్‌ అని బంట్రోతుచేత కార్డు పంపిస్తాడు. ఎవడో దొర అనుకుని (డెస్సు 
వేసుకుని కుర్చీ మీద కూచుంటాడు సౌజన్యారావు. కొత్త (గంధంలో ఈ ఘట్టం లేదు. 
అలాగే లుబ్బావధాన్ల్డు పేర గుంటూరు శాస్త్రులు వంపిన పన్నెండు వందల రూపాయలు 
మనీ అర్హరూ, కంకు బంగీ పోస్టు బంట్రోతు పట్టుకు రావడమూ, లుబ్టావధాన్సు గుంటూరు 
శాస్త్రుల్లుని - అదే - కరటకశాసస్త్రుల్లుని చూసి వట్టుకో - వట్టుకుంటే మనీ ఆర్డరు 
రూపాయలు నీకిచ్చస్తాను అని గిరీశాన్ని పురికొల్ప్బడమూ, ముందు గుంటూరి శొస్త్రుల్లు, 
వెనక గిరీశం తెరచుట్టూ వరుగు పెట్టడమూ కొత్త [గంధంలోలేవు. 


కొత్త కన్యాశుల్కంలో అసిరిగాడు సాక్ష్యానికి నసిగినప డు గిరీశం - “అసిరీ, నాదెబ్బ నీకు 
తెలుసును యిన్‌ స్పెక్షరూ గినస్పెక్షరూ జాంతేనై. విన్నావా, తిన్నావా బోనెక్కి నిజవేందో 
సాక్ష్యం పలక్క_పోతి వట్టాయనా, పీక నులివేంసి నూతిలో పారేస్తాను” అంటాడు. పాత 
కన్యాశుల్కంలో అసిరిగాడి వూసే అవువడదు. ఇక్క_డేకాదు ఎక్కడా అవుపడదు. 


ఇక చివరి రంగం పాత కన్యాశుల్కంలో ఇలావుంది. సౌజన్యారావు పంతులుగారి యింటి 
నడవ, లుబ్బావధానులు, గిదీశం 


గిరీశం: దొరికి పోయినాడు. అగ్ని హోత్రావధాన్లు అడ్డు పడ్డాడు. వొహరి కిద్దరై నారుగదా అని 
వెళిపోవచ్చాను. 


లుబా : గుంటూరి శాస్త్రులు వాడేన్రా. 
తం og 
గిరీ శ వాడెక్కడి గుంటూరి శా స్త్రుల్లు. ఆయన అగ్నిహోత్రావధాన్లు బావమరిది కరటుక 
శాసస్తుల్లు, 
సౌజన్య రావు ప్రవేశించును. 
సౌజ * యేమిటండోయ్‌ విశేషాలు? 
య చా * 


కన్యూశుల్య_ ©: నూరేళ్ళ సమాలోచనం... 


మం 
డా 


నాయుడు : 


సౌజన్య 


గిదీశం 


౩ యిుదుగోనండి యూ బంగీలో గుంటూరి శాస్త్రుల పల్లకి పెట్టున కంయు. 


(నాయుడు గడవమీద నిరిచియుండి) 
ఆం వంతులుగారూ అది మధురవాణిదండి. దాని తరవున వకాల్తీ నేను వటాను. 


ఖ్‌ ర్న శ 


అగ్నిహేోత్రావధాన్లు గారి కొమూార్తెను ఎత్తుకపోయిన గిరీశం తమ బసలో డజొరబట్టాడని 
ఆయన.... చూసి కనుకొమ్మన్నారు. దొరికాడా యేమిటండి? 


: మీరు మాటాడక ఊరుకొండి. యితనూ అతనూ కలిస్తే రక్త ఖల్లీలై పోతాయి. 


(గిరీశంతో) యిప్పుడు నాలుగు గంటల పావు అయినది. ఆరు ఘంటలకు 
స్రీమరు వెళ్ళిపోతుంది. యవరోయి బంట్రోతు! బగ్గీ పెరటి గుమ్మమువైవు 
తీసుకురా - (గిరీశంతో) నీవు ఈ నిముసము బయలుదేరి స్టిమరు అందుకుని 
రాజమహేంద్రవరము వెళ్ళిపో. నీయోగ్యత నాకు యిదివరకే తెలిసి వీరయ్య 


పంతులు గారికి తెల్షియజేసినాను. 
పో పోయి బుద్దిగా బతుకు. వక నిముషం ఆగేనంశే, అగ్నిహో[త్రావధాన్లు నీ 


పెంకితనం అణగకాడుతాడు. 


డామిట్‌, వ్యవహారం అడ్డంగా తిరిగింది! 


కొత్త కన్యాశుల్కంలో చివరి రంగం సుదీర్హమైండి, అపూర్వమైంది, రసవంతమైంది. చిట్ట 


చివరి భాగం 


(134) 


కాలుజారి, పశ్చాత్తాపపడి రిఫార్ము అయినాడు. నావంటి సిన్న 


మాతం చూడండి! 
సౌజన్యారావు, మధురవాణి 
నీకు గిరీశం గారి వరిచయం ఎక్కడ. 


క్షమించండి. 


చెప్పవా? 

తాము చెప్పక తీరదని ఆజ్ఞాపిస్తే దాటగలనా? పాపము ఆయనను బతకనియ్యండి. 

అతడి బతుకుమాట ఆలోచించుతున్నావు. వీడు అవ్యక్తుడైతే, పాపము ఆ బుచ్చమ్మ 

బతుకు చెడుతుంది. అది ఆలోచించావు కావు. 

(ఆలోచించి) అవును. ఆయన నాకు కొంతకాలం యింగిలీషు చదువు చెప్పేవారు. 

కొంతకాలం వుంచుకున్నారు కూడాను. 

యెన్నాళ్ళ కిందట)? 

మొన్నమొన్నటి దాకా, 

చిత్రం! ఒక్క నిముషము ఆగు. (పైకి వెళ్ళి గిరీశంను వెంటబెట్టుకుని వచ్చి) 

నెపోలియన్‌ ఆఫ్‌ యాంటి నాచ్‌గారూ! ఈమెను మీరు యెరుగుదురా? 

కొంతకాలం కింద గిరిశం అనే ఫూరిష్‌ యంగ్‌ మాన్‌ ఒకడు వులశేవాడు. 

మధురవాణి అనే బ్యూటిఫుల్‌ నాచిడెవిల్‌ ఒకతి వుండేది. దురదృష్టంవల్ల 

దాని వలలో చిక్కి, మైమరచి, అంధకారములో వడిపోయిన మాటు సత్యము. 

గురువుల ఉపదేశం కొంతకాలానికి జ్ఞప్తికి తెచ్చుకొని ఆ అంధకారంలోంచి వెలువడి 

గురువుల పాదములు చేరుకుని గతం కలగా భావించి మరిచి, మంచి తోవల్లో 

పడ్డాడు. ఆ గిరీశవేం "యీ గిరీశం. ఆ మధురవాణే యీ మధురవాణి. 

స్వర్గానికి ఒక్క చీడీ తరవాయిగా వున్న నన్ను నరకానికి లాగడానికి తిరిగి ఇక్కడ 

నావురాకృతంవల్ల ఆవిర్భ వించింది; ఐటర్న్‌డ్‌ ఆల్బుగెదరే న - పావంలో- 
సిని సహాయంచేసి 


కనాంశులు_ ౦: నూశతేళః నమూలోచవం... 


మంచి వాళ్ళని చెయ్యడం తమ బిరుదుగాని, (బ్రతుకు చెరచడం న్యాయం కాదు. 
ఐ (కేవ్‌ యువర్‌ మెర్సీ. 


సౌజ : యెన్నాళ్ళెంది చీకట్లోంచి వెలుతురులోకి వురికి? 

గిరీ * (వుూరకుండును) 

సపౌజ : (మధురవాణితో) నువు చెప్పగలవు. 

గిరీ : యెన్నాశైతెనేమండి? (ట్రూరిపెంబున్ఫు ట్వంటీ ఫోర్‌ అవర్స్‌ చాలదా అండి? 
సౌజు :* జారా! నీలాంటి అషాడభూతులవల్ల నీ గురువుగారు యెంత సులభంగా దగావడతారూా! 


..నిన్ను మరి చేరనివ్వద్దనీ, బుచ్చమ్మను పునాలో విడోస్‌ హోముకు పంవమని 
'మీ గురువుగారి పేర "బలిగ్రాం యిస్తాను... నెపోలియన్‌! తక్షణం యింట్లో నుంచి 
పైకిపో. 

గిరీశం : గది గుమ్మం దాటి) డామిట్‌! కథ అడ్డంగా తిరిగింది! 


పాతకన్యాశుల్కొనికీ, కొత్త కన్యాశుల్కానికీ ఎంత తేడా వుంది. మొదటిది గనినించి 
తీసిన వలందం, రెండోది సానవట్రిన మేలిమి వజం! 


(నటరాజు కళా నమితి' నంచిక - 1980’ - నుంచి) 


కన్వాళుల్క అ: నూరేళ్ళ నమాలోచనం.. 


పరిచ్చేదం 


నాటక కర్తగా గురజాడ 


కన్యాశుల_ నాలుక అవముర్శనము 


ణు వ(తికాధివతి, “అము(దిత (గ్రంథ చింతామలణ” 


LL శీవిజయనగరరాజ్యమునం (బాచీనరిపి పాఠకులగు మహారాజు శ్రీ, గురజాడ అప్పా 
రావువంతులు-బి-యే--గారిచే రచితమైన “కన్యాశుల్కము” అను నాటకము  [గగంథకర్తగారిచేం 
బంపంబడినందునం గృతజతాభివందనంబులతో నందికొని సొంతముగయజదివినారము. ఈ 
నాటకమునకిడిన పేరు వలననే గ్రంథకర్తగారి యభిప్రాయము స్పష్టమగుచున్నదిగదా. మనదేశములో 
నీదుర్చ్చత్తినానాటవృద్లియగుచున్నది. వ్రతిమండలములో నిట్టి కార్యములు పెచ్చుపెరుగుచున్నవి. 
వీనిని రాజ్యాధిపతులు నివారింపవలెను. ఈ విషయమునంతయు నాలోచించియేగా౭బోలు 
రసిక జనవతంసులగు (శ్రీ విజయనగర సంస్థానాధ్యకులు కొంతకాలము క్రిందట దీనిని 
నివర్తించు నుపాయమారసి రాచరికమువారితో6 బ్రస్తావించియుండిరిగాని యేకారణముననో వారి 
యుద్యమము కొనసాగదయ్యె నయ్యది మనవారి దౌర్భాగ్యముగదా. అది యటుండనిండు, 
మామండలమునను వంగోలు తాలూకాయందు నిట్టి యకృత్యమురిప్పటికి జరుగుచున్నవి. ఇట్టి 
కృత్యములు దండనముచేంగాని చక్కంబడవని రూఢిగం జెవృంగలము. అయినను లోకములోని 
దుర్నీతి యిట్టిదని నాటకములచే6 బ్రదర్శించిన నట్రివారికిం గొంతవిషయమైనను బోధవడునని 
యెంచిగాంబోలు [గ్రంథక్తర్తగారీ గ్రంథమును లిఖించినందులకు మేమెంతయు సంతసించుచున్నారము. 
బహుకాలమునుండి సర్వతోముఖముల వ్యాపించియున్న యిట్టి యకార్యముల నొక్క పెట్టుగం 
గొట్లుటకు నెల్టవారి కైనసాధ్యమగునా. 

2. ఈనరమాంసవిక్రయమను కన్యాశుల్కము ముఖ్యముగ నింగ్రీషువాసన తెలియనివారిలో 
నివుడుజరుగుచున్నది. దానినాంవవలయునని (గంథకర్తగారి యుద్దేశము. అట్టివారికి స్పస్ట్రముగం 
దెరియుటకుకై [గామ్యోక్తురిందుంజేర్పంబడినందులకై మేవూమోదించితిమి. ఇట్టి [గంథములకు 
సలక్రణామగు _ గ్రాంధికభాష నిరువయోగముగాన శశిలేఖ యభిప్రాయముతో మేమేకీభవింపము 
గాని యింగ్రీషువదములు విశేషముగంజేర్చినందులకై మాత్రము కొంచెమాలోచించుచున్నారము. 
త నా నీకాలమునందరి తెలుంగు సంభాషణలలో నింగ్రృషవదములు 
రుచున్నవనుటనిజమే. అయిన నవి యందణకు వాడుకగానుండు “సైద్దుకాలవామిటికిలే 
షన్‌ -బియేవర్తీక్షై- ఫయిరుబాక్సు- ఆక్తింగుపని - మిషన్‌ స్మూలు-కలక్షరుదారాజడ్డీకోర్టు” 
యనునట్టి సర్వసాధారణములవలెంగాక “సింప్లిీసిటె-లవ్‌ సిగ్నల్ఫ్సు-ఇన్సిన్సిరిటి-కంపారిజన్‌ డెడ్‌ పు 
ల్రీయిన్‌లన్‌”లోనగు నవూర్వవు6 బదము లింగిలీపు రానివారికెట్లు బోధవడునో తెలియదు. 
సర్వసాధారణమగు సంభాషణ కానందున |గంథకర్తగారి యుద్రేశమునకు భంగము గలిగినదని 
సంశయించుచున్నారము. నాటకరంగమున నిట్టి మాటలుచ్చరించుటయు నందుకై లోకము 
నవ్వుటయు నొక ముఖ్యోద్దేశముకాదుగదా. పాత్రలసంభాషణలు సంపూర్షముగందెలిసినంగాని 
జానియలఅతతి. సతిని (గ్రబాంపంజాలరుగదా. అర్హముగానినాడిది బధిరశంఖారవమేగాని వేజుగాదు, 
“సీ|| కడు శద్దంగర్లి యక్మౌంట్యాంట్లులక్కాంట్లు స్టిరిక్టగా గం పేరుంజేయుచుండ” నతునడెణకమును? 
మణియు “నెసంగవ స్టైగ్గామి నేషనినార్ద్సిచ్చి” యను వాక్యములింగ్రీషురానివారి కంతయర్రవుగునో యీ 
(గ్రంథము నందలికొన్ని యింగ్రీషువదములంతమా[త్రమందణకు నర్హమగుననియనెదము. ఇంగ్లిషు 
వదములలో వాడుకలోనుండు వానిని వ్రయోగించినచో నాభాషాజ్ఞానము లేనివారికిందెలి 
ఆకునని మాశతాజచుగాని షమ ప గాదు. పొకృతమునకు 
ఛాయవాసియున్నట్టుగా నట్టివాడుకలేని యింగ్లీషుమాటలకు నొక తెలుగర్హముగల యొకఛాయ 


కన్వాళుల్క ౦: నూరేళ్ళ నమాలో చనం... బాద. జా 139 ) 


(గంభమున సంవూర్తముగ నున్నను గొంతమేలని తోంెడి. అది నాటకరంగమునకు 
నిష్పషqయోాజన మైనను జనులకుగంథమును జదువునపు డువయోగవడుననినమ్ముచున్నా రము. 
అన్యదేశీయములు గంథములందు౯ బ్రయోగించుట రుచికరమని మాతాత్పర్యము. ఉద్గ్రంంథముల 
దీనిని  గ్రాంధికభాషగాల జేర్పవచ్చునా గూడదా యను విషయము మటికొంత చర్చమీంద. 


గాని నిర్తయించుటకు చలనుపడదు. 


క “నీతంబని దేశీయము 

జాతీయంబును వచించు నమయమున నిజ 

చ్యాతల భాషా కృుతులకు 

ఖ్యాతిగ మ్లేచ్చోక్తు లాదిగాణబాద్రురజా. గ 
అనియున్నదిగాన “వహజారము-బిజమాడు” లోనగుపదములు  గ్రంథములయందగపడుచున్న వి. 
పకృతమున నీనాటకమునందరి యింగ్రేషువదములలోం గొన్ని యందజుకు సుబోధకములుగావని 
మాయలభిపాయము గాన (గంథకర్తగారు తమయుద్దేశమును నెఅవేర్చుకొనుటకు వాడుకలోనుండు 
వుణభాషావదములలాని లేక కష్టమైన వదములకు నర్హప్రాయముగానుండు నొక ఛాయనుగాని 
[గ్రంథమునం జేర్చి వ్రకటించియున్నవారి యుద్దేశము _సఫలమయియుండునని యెన్నుచున్నారము. 


('అముద్రెత (గంథ చింతామణి” నం.10 - నం.3, 
మార్చి 1899; వ్యతికాధివతి (శ్రీ, వూాండ్ల రామక్ఫువ్నయ్య) 


కన్యాశుల్బ_ ౦: నూశేళ్ళ నమాలోచనం... 


కృతి ఎమర్శనము 


భఎనతకెక్కిన (శ్రీ) విజయనగరము మహారాజులుగారి శా స్త్రపారశాలలో సహాయోాపా 
ధ్యాయులును _శ్రీవిజయనగర సంస్తానమునం (బ్రాచీనలిపి పాఠకులునునగు మహారాజు శ్రీ, 
గురుజాడ అప్పారావు సంతులు ది-ఏ- గారిచే రచింపబడిన “కన్యాశుల్క_'మను నిన 
నాటకము మా కార్యస్తానము నలంకరించినది. ఇది యైదంకముల నాటకము. ఈ 
నాటకమునం దతిబాల్యవివాహములు కన్యావిక్రయము మొదలగు దురాచారముల వలన 
దేశమునకుంగలుగు నష్టములు చక్కలొ వర్షింపంబడినవి. ఈ [గ్రంధము వోస్యరసప్రథానము. ఈ 
గంధము జక్కగా పరిశోధించినచోం గులాచార సంస్కరణ మావశ్యకమని తో౭చకనూనదు. 
ఇదివరలో సంఘదురాచార సంస్కరణమును గూర్చి (వాయంబడిన “బ్రాహ్మవివాహము” 
మొదలగు [గ్రంథములకంళు నీ [గ్రంథము నూతన వద్దతిని (వ్రాయంబడినట్టు |గంధకర్తగారు 
పీఠికయందుందెలియంజేసి యున్నారు. ఈ గ్రంథము నాటకరూపమున వ్రాయంబడుటచేం 
జదువరులకు హృదయరంజకముగానే యుండవచ్చును. జనోవయోగార్హమై. రచింవంబడిన ఈ 
(గంథపఠనము చలన దేశమంతటను వ్యాపించి. సంఘసంస్క్రరణమునకు సహకారిగా నుండు 


గాక! వలయువారు [గ్రంథకర్తగారికి విజయనగరము వ్రాసి వుస్తకముల బడయవచ్చును. వెల 
ఎనిమిది. అణాలు, 


చింతామణి” నుంచి-నం. 7, నంచికలు 1,2) 


(ఈ ఎ.ఎస్‌. (శ్రీ ఆచంట సుందరరానుయ్య కావచ్చు. ఆయన తరుచు “చింతామణిలో 
(గంథవినుర్శలు చసీనారు.) 


కన్వాళుల్య ౨: నూరేళ్ళ సమాలోచనం.. 


క సవమూలిక 


Appreciation Letter to G.V. Apparao 
Author of ‘Kanyasulkam’ 


శ రాజనూన్య మహారాజ పూజిత 
గురుజాడ వంశ సాగర శశాంక 
చేంకటప్పారాయ విద్వచ్చిరోమణి 
దివ్య సన్నిధికిని దేవ గుప్త 
సన్యాసి రాజు విజ్ఞాపనం బ్‌ నరిఠచు 
శత నమస్కృృతి వురస్సరచు గాగ 
పరమ వవిత్రమై వరగు బ్రహ్మకులంబు 
కాల నశంబున నాలవాల 
మయ్యె కన్యావిక్రయాఖ్య దురాచార 
విషవృక్షమున కది వేళ్ళు పారి 
శాభోపశాఖా విశాలమై యాశ్రిత 
కామినీ బ్రహ్మ రాక్షస నివాస 
మై భయంకర తదీయానుచరాశా పి 
శాచ దోహద విశేష (ప్రవర్త 
వూనమ్రై యాశావితానంబు లం చిల్ల 
నల్లిదిల్లిగ నిప్పుడల్దుకొనుచు 
మితిలేని దుష్పల [వతతుల నీనంగ 
కట్టరు లగు పలుగాకి మూక 
లే దిక్కు గాన కిదే నిల్వ నీత్తగా 
నెలకొని తత్తలమ్ముల భుజాంచి 
కోలాహల మొనర్చ నే రీల సద్విజ 
(శేణులు దాని సైరెంప గలరు. 
కావున లోకోపకార ధా రేయులై 
ప్రహసన చ్చృల మహా ప్రహరణమున 
నవ్విష వృక్తంబు నంతింతలుగం జేయు 
దలయవులో నొక్క పొత్తము రచించి 
యభిభానమిడ ఆ కన్యాశుల్క మని దాని 


కన్వాశుల్మలః నూ రేళ్ళ నమాలోచనం... 


కదియె సాటియటంచు నార్యులలర 
నాట్యరంగమున కన్యాశుల్మమున వచ్చు. 
సిలుగు లెల్లను (బదర్శించి జనుల 
కఠిన చిత్తమున నాకర్ణించి యీ దురా 
చారంబు మానెడు జతనములను 
సలుపకుండుదురె మీ చాతురీ రీతుల 
నీతు లన్నియు నందు నిలిపి యదియ 
సంస్కృత నాటక సరణియు నాంగ్రేయ 
నాటక మర్యాద నవ్యఫణితి. 
బొసగించి మిగుల నేర్పున నివ టా డింగ్రీమ 
రెండు ముక్కలు నేర్చి గండు మీ 
నవనాగరికులంబున నవివేక వశమున 
"రెంటికి జెడినట్టి రేవడు లయి 
కూటు సాక్ష్యంబుచే కొంపలు దుంవ శు 
దైగు జేయు కల్లరి తగ వరులును 
బాల్య వివాహ దుర్భర మహాంధువు నందు 
గూరి నశించెడు బాలికలును 
గూర్చి చర్చించు మీ కుశలత నే మని 
కొనియాడ గలవాడ గుణము లుంచి 
గాంచి సూరులు గుణ [గ్రహణ పారిణులై 
మంచినే యెల్లెడ బెంచునట్టి 
పొత్తముల్‌ రచింప (బోత్సాహ మొనరింప 
నెంచెదరని విన్నవించు వాడ 


గ్‌. నిట్టి జగ దుపకారు లైనట్రై మీకు 
నాయు రారోగ్య భాగ్యంబుల వరింప 
(శీ/హారిని నెల్లప్పడును ప్రార్షించు వాండు 
అనుగు చెరి దేవగుప్త సన్యాసి రాజు. 


27-8-1897 
(ఇది మొదట ఎందులో (వకటితమైందో తెలీదు. /నం/ 


[పాములపాటి బుచ్చినాయుని స్మారక సంచిక “త్రివేణి 2-8-1971 (నిడుబోలు) నుంచి] 


కన్య్యాళు లం: నూ లేళ్ళ నమాలో చనం... 1430 


ఇది విజయనగర పట్టణ నివాసులైన మ॥రా॥ శ్రీ) గురజాడ అప్పారావు వంతులుగారిచే 
రచియింపంబడిన యై దంకముల నాటకము. [గ్రంథక్తర్తనాటకమని దీనికిం బెరు పెట్టినను విశేషముగా 
హాస్యరస భూయిస్టమగుటచే నీ గ్రంథము (ప్రహాసనమువలె నుండును. మనదేశమునందు జనులు 
మాటలాడు కొనునట్టి భాషలో నాటకములుకాని యితర [గ్రంథములుగాని లేక పోవుట యొక గొవ్ప 
కొజుంతయని భావించి యప్పారావు పంతులుగా రా కొజు6త నివారింప దలంచి యూ కాలమున 
రచియింపంబడుచున్న నాటకముల పోకలం బోక వద్యములు లేకుండ గేవలము గ్రామ్యభాషలో నీ 
నాటకమును రచియించినారు. ఇందరి వాక్యములు వ్యాకరణయుక్తములుగా నుండక మనుష్యులు 
సరిగా మాటలాడు కొనుచున్నట్లుండును. ఆంధ్రభాషలో నిట్టి [గ్రంథములు బయలుదేజ 
వలయుననియు నక్షరములలోను స్వరములలోను మార్పులు కొన్ని కలుగవలయుననియు [గ్రంథకర్త 
పీఠికలో (వ్రాసిన విషయములను మేము సంపూర్తముగా నావ్యుకొనకపోయినను మత సాంఘిక 
లౌకిక వ్యవహారములలో నున్న దోషములను బట్టబయలుచేసి రంగస్టలమునం (బదర్శించుట 
కిట్టి హాస్యరస (ప్రధానములగు [గ్రంథములు కొన్ని యుండవలయునని మా యభిప్రాయము. 
హాస్యరసమునకు వ్యాకరణ  యుక్తపైన భాష యొప్పదనియు గ్రామ్యభాషయేదాని కనుకూలమగు 
భాషయనియు మేము తలంచుచున్నాము. వోస్యరసము జాతీయములతో గూడియుండును. 
జాతీయములు గ్రామ్యభాషలో నుండును. అది వ్యాకరణయుక్తముగా మార్చిన వాని రసము 
చెడిపోవును. అందుచేత లోకాచారములు మొదలగు వాని నెత్తిపాడుచు హాస్యగంథములు 
గ్రామ్యభాషలో నుండుటయే యుచితము; కాని యుత్తమనాటకములు గద్య పద్యవప్రబంధములు 
తదితర కావ్యములు ధర్మబోధకములగు నువన్యాసములు మొదలగునవి వ్యాకరణ శుద్ద మైన 
భాషలోనే యుండవలయును. వీర రౌద్ర శృంగారాది రసములకు (గ్రామ్యుభాష యొవ్పదని 
నూ నమ్మకము. ఈ (గ్రంథము విశేషముగా హోస్యరసనంతమై చదువువారికి మిక్కిలి 
సంతోష జనకముగా నుండును. ఎన్నిసారులు చదివినను మరల చదువవలయునని యుండును. 
కథాకల్పనము మిక్కిలి చనుత్కారముగానున్నది. గిరీశముయొక్క ప్రవర్తననిరూవపణము మిక్కిలి 
చక్కయాం జెయంబడినది. ఇది (ప్రతిమనుష్యుండు. జదువందగిన గ్రంథము. కావలసినవారు 
విశాఖపట్టుణముజిల్లా విజయనగరములోనున్న గురజాడ అప్పారావుపంతులుగారికి వ్రాసి తెప్పించుకొన 


వచ్చును. 
(1909, మే “మనోరమ” వుత్రికనుంచ్చి) 


('మనోరమ” వత్రికాధివతి (శ్రీ] చిలకమర్తి లక్ర్మీనరసింహంగారి గ్రంథ వరిచయం కావచ్చు.) 


కన్వాళుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


లేఖ” 


శ) రెంటాల వెంకట నుబ్బా రావు 


రంటాల హొనసను 
మైలాపూరుు; మద్రాసు 
7 జూలై 1909 
(ప్రియమైన అప్ఫూరావు వంతులుగారు, 


మీరు పంపిన కన్యాశుల్కము, నీలగిరిపాటల' ప్రతులు. అందాయి. మీరు దయతో వాటిని 
బహూకరించినందుకు నేను మిక్కిలి కృతజ్ఞుణ్ణి. నాటకమును చదివి పట్టరాని ఆనందమును 
పొందాను; ఇదివరకే మీ నాటకం వలువురి ప్రశంసలను పొంది ప్రసిద్దికెక్కింది. ఇంత ఉత్తమ 
నాటకాన్ని ఆంధ్రులకు (పసాదించినందుకు మీకు నా అభివందనాలు. మీరు ఏ భాషను 
పవిత్రమైనదిగా భావిస్తున్నారో అ వాడుక భాష నాటకంలో ముద్దుల మూట డ కడుతున్నది. 
మొదటినుంచి, చివరివరకు హాస్యరసము పాఠకుల్ణి పరవశుల్ణో చేస్తుంది. నాటక ఇతివృత్తం 
అతిగంభిరం; నిరంతర ఆసక్తి జనకం. కథా సంవిధానం చక్కగా అమరింది. నాటకం పెద్రదయినా 
సన్నివేశ చమత్కారం వల్ల సంభాషణల మాధుర్యం వల్ల పాత్రల అమోఘ చిత్రణ వల్ల 
పాఠకుడు రచయితను తవ్వ పట్టలేడు. మీ నాటకం జీవితాన్ని అతి సహజంగా చితిస్తున్నది. 
ఛాందస (శో త్రియుడు, సంస్కర్త, దుర్మార్లుడు, మూర్చుడు, నేర్పులేని ఆడది, తమతమ 
మనఃవ్రవృత్తులతో, మ. ఈతని పొత్రలుగ, మూర్తీభవిస్తున్నారు. నాటకంలోని పాత్రలు 
సజీవమైనవి. ఇక అవి చెక్కు చెదరవు. 

మీరు (ప్రేమికులు. మీరు (పేమించడం ఎరుగుదురు. మీ నాటకంలో కొన్నిచోట్ల షాక్‌లు 
వున్నా అవి చురకలు మాత్రమె, నాటక మంతటా విద్యుచ్చక్తి (ప్రసరించినా, ఎన్నో వింతవింత 
మెరుపులు మెరిసినా, అందులోని విద్యుత్వృివాహం, నిరంతరం ప్రవహిస్తూనే వుంటుంది. 
ఎంత వెలుతురు నింపినా అది తరగదు, చెదరదు! 


కన్వాళుల్క ౦: నూరేళ్ళ సమాలోచనలు ( 145 7) 


న. బెంకటాచలం 


సి, వెంకటాచలం రాజమండ్రి, 


గవర్నమెంటు ప్లీడరు & జులై 29, 1909. 
పబ్లిక్‌ (ప్రాసిక్యూటర్‌ 


(ప్రియమైన అప్పా ఈవ్‌, 


నీ ఉత్తరం అందింది. నువ్వు కంపెనీకి ఇచ్చిన 55 అంగుళాల పొడుగు (గౌనుకు) 
సరయినదే "ననుకుంటాను. అందువల్లనే కంపెనీకి నేను ఉత్తరం వ్రాయలేదు. పని త్వరగా 
పూర్తిచేసి సాధ్యమైనంత తొందరగా గౌను'ను పంపవలసిందిగా వాళ్ళకి చెప్పవలసింది. ఆ 
'గౌను'కు అవసరమైన సంచీనికూడా ఆర్హరు చేశావనుకుంటాను. 

ఇవ్యాళ్లి 'మెయిల్‌'లో నీ పుస్తకాన్ని ఎంతో పొగడుతూ ఒక సమీక్ష వచ్చింది. ఇంతవరకు 
వచ్చిన సమీక్షలన్నింటిలోను ఇదే ఉత్తమమయిందని నేననుకుంటాను. ఈ ప్రాంతాలలో నీ 
పుస్తకం అమ్మకం బావుంటుందని నా నమ్మకం. ఒక వారంరోజుల్లో పుస్తకం అమ్మకం 
విషయంలో నీకు ఒక అభిప్రాయం ఇవ్వగలను. “అంధ్రకేసరిలో ప్రకటన (క్రిందటి వారమే 
వచ్చింది కనుక పుస్తకానికి అర్హర్జు రావడానికి ఇంకా కొంతకాలం పడుతుంది. 

నిడివి కొంచెం పెద్దదనిపించినా, మొదటి ముద్రణ (గంథం కన్నా ఇది ఎంతో వినోదాత్మకంగా 
ఉంది. పుస్తకానికి వ్యతిరేకంగా ఇంతవరకు నేను ఎటువంటి విమర్శను వినలేదు. గిరీశం 
పాత్రను చూసి అసూయపడవలసిందే... మనం నిష్కరమించి, జనం మనల్ని మరచిపోయిన 
చాలాకాలం తరువాత కూడా - ఇతగాళ్జై గుర్తుంచుకుంటారు. 

మద్రాసు నుంచి విజయనగరం ఎవ్వడు వెడుతున్నావు. బుచ్చిబాబు పోలీసుల్లో 
చేరదామనుకుంటున్నాడు. అందులో చేరవద్దని, ఏదైనా స్వతంత్రమైన వ్యాపారం చూసుకోమని 


చెబుతూనే ఉన్నాను. నువ్వు తిరిగి వచ్చాక వాడికి వట్టిన ఈ పోలీసు పిచ్చిని బాగు 
చేయగలమని అనుకుంటున్నాను. 


ణు. ఎెంకలూచలం 


* (ఆంగ్ల లేఖకు తెలుగు. సం|) 


146 


కన్వాళుల్కం: నూ రెళ్ళు సమాలోచనం... 


కీరిశే 


అయనే 


షులైన గురజాడ అప్పారావుగారు 


“'ఆం(ధవతిక” నంపాదకీయం: 1915 డిసెంబరు 1వ తేదీ 


బజయనగర వాస్తవ్యులును ఆంధ్రదేశమున సుప్రసిద్దులునునై యుండిన గురజాడ అప్పారావు 
పంతులవారు ఏబదిరపైదు సంవత్సరముల వయసున నిన్నటిదినమున స్వగ్రామమున పరలోక ప్రాప్తి 
చెందిరని [వ్రాయుటకు మిక్కిలి చింతులుచున్నాము. ఆం(ధ్రమండలములలో విద్యాశాఖకు 
జేరకయున్నను వాజ్మయాభిరుచి కలిగి విమర్శామాత్రముతో తనివినందక కల్పనాశక్తి గూడ 
జాపి యశస్సునందిన వారిలో అప్పారావుగారు ప్రముఖమగు స్థానము నలంకరింప గలరనుటకు 
సందేహములేదు. వీరు సామాన్య స్టితిగల కుటుంబమున జన్మించినవారు. విజయనగర 
సంస్థానమున వీరితండడ్రి అమీనుగా నుండిరి. వీరి పూర్వికులు గ్రామ కరణములుగా నుండినవారు. 
వీరు చదువుకొనునప్పుడును సుఖముగా గాలము గడపినవారుకారు. బి.ఏ. పట్టు పరీక్షయందు 
తేరి అప్పారావుగారు మహారాజులుంగారి కళాశాలయందు కొంతకాలము ఉపాధ్యాయులుగా 
నుండిరి. వీరు అఊొచనమున_న్తుతకజిన కాలమున నీతేకమున నాంగ్రభాషాకోవిదత్వము ఎక్కువ 
గణ్యత నందుచుండినది. ఆకారణముచేత వీరు విశేషముగా నాభాషయందే కృషి చేసి 
పత్రికలకు వ్రాయుచు కవిత్వము జెప్పుచు మెవూవడయుచుండిరి. పండిత చంద్రశేఖరశా, స్త్రి గారి 
ప్రోత్సాహమున వీరికి సంస్కృతమునను నభిలాషమెండుగ నుండెను. ఉపాధ్యాయత్వమునుండి 
విజయనగర సంస్థానమువారికి వీరు |ప్రాచ్యరిథిత శాసనావరిశోధకులుగా నేర్పడుటచేత వీరికి 
ఆం|ధభాషయెడలను దృష్టి మరలి యుండవచ్చును. ఆ సందర్భముననే వీరు కళింగదేశ 
చరిత్ర వ్రాయునుడ్రైెశమున తదనుకూల సామ[గి సమకూర్చిరనియు దానిని ఆధారముచేసికొనియే 
విజ్ఞానచందికా మండలివారికి [గ్రంథమునవ్రాసి యిచ్చుటకునంగీకరించిరనియు వాడుకయున్నది. 
ఈ వని జరిగియుండనందున వారు సంతరించిన సామగిని అఆవిషయమెరిగిన వారియొక్క 
మిత్రులెవ్వ్యరైనను నుపయోగించుకొని (గ్రంథము వ్రాసన యెడల మిక్కిలి యుపయోగకరము 
కావచ్చును. ప్రాచ్య లిఖిత శాసన పరిశోధకత్యమునుండి అప్పారావుగారు. అనందగజపతి 
మహారాజులుంగారికి ఆంతరంగిక కార్యదర్శులై వారి మరణానంతరము వారి. సోదరులగు దీవా 
మహారాణిగారి వద్దను నదే పదవియందుండిరి. వీరు మహారాజులుంగారికి నాంతరంగిక కార్యదర్శిగా 
నున్నయపృడే వీరి ప్రోద్చలముననే విజయనగరము మహారాజూగారి ఆంగ్లకళాశాలయు సంస్క ఖలీ 
కళాశాలయు. రెండును స్టిరపడినవని తెలియుచున్నది. అప్పారావుగారు ఆంగ్ల రచనమును విడి 
ఆం(ధ్రమువైవునకు దిరుగునప్పటికి వయసు ఎంతో దూరము కడచిపోయియుండినది. సాంఘిక 
దురాచార దూషణమునకై వ్యావహారిక భాషలో తాము రచించిన ఆరచన తాత్కాలికముగాను 
స్టానికముగాను మాత్రమేకాక కొంతవరకు ఆం(ధమండలములలో నుత్సాహముతో జూడబడుటచే 
కాబోలును అప్పారావుగారు వ్యావహారిక భాషా షక్రమనలంబించి ఆ పద్దతికి కొంచెమించుమించుగా 
నాయకత్త్వమువహించిరి. వ్యావహారిక భాషా చర్చ యిచ్చటు ననవసరము. వారాభాషకు గలదని 
వాదించిన యౌత్కృస్ట్యము విషయమున నెంతో భేదాభిప్రాయము లుండుట ఆం|ధలోకమునకు 
మిక్కిలి చక్కగా తెలిసిన సంగతియే. కాని అప్పారావు వ్యావహారిక భాషలో [వాయదొడంగి వ్రాసిన 
“కన్యక మున్నగు కొన్ని భావగీతములు మాత్రము వారు వ్యావహారిక భాషయందే రసవత్తర రీతిని 
ఇతరులకు ననువుగాని భంగిని కవిత్వము చెప్పగల (్రాఢులని స్పష్టపరచినవి. వారి '“కన్యాశుల్క 
(గంథముకన్న నీచిన్ని కబ్బములలో రసౌచిత్యనుపారముగా నున్నదని మాయభిప్రాయము. 
తక్కుంగల పోరాటములను మానివేసి ఈ విధపు రచనకే తను కాలమును వినియోగపరచి 


కన్వాళుల్క ౨: నూరేళ్ళ నమాలో చనద... 147 ౧) 


యుండిన యెడల అప్పారావుగారు ఆంధ్రలోకమునకు నూతన  కవిత్వమార్గమును బాగుగా 
కరపి యుందురని నమ్ముచున్నాము. రచకులుగా మాత్రమెకాక అప్పారావుగారు ఆంధ్రభాషా 
షక్రమున విశ్వవిద్యాలయ సభ్యులుగను, పరిక్షక్షులుగను ప్రశంసనీయమగు వరిశమచేసిరనుటలో 
తప్పేమియులేదు. వాజ్మయ షక్రప్రాతమింత కలిగి, గంజాము, విశాఖవట్టుణ మండలములలో 
ప్రాముఖ్యము వహించి, శాంతులై, ఎదుటి వారలను మర్యాదించుటలో నసామాన్యులైె, దంభములేక 
పనిచేయుచుండిన - అప్పారావుగారివంటి పుత్రుని గోల్పోయిన ఆంధ్రమాత మిక్కిలి 
దుఃఖించుననుటకు సందేహము లేదు. ఆమెకును - అప్పారావుగారి  కుటుంబమునకును 
మాసానుభూతిని తెలియజేయుచు వారి ఆత్మకు శాంతి కలుగునుగాక యని ప్రార్థించుచున్నారము. 


(ఇది నంపొదకీయం కనుక దీనిని (శ్రీ, కాశీనాధుని నా గేశ్చురరావు 
వంతులుగా రే రాశారని అనుకోవడానికి అవకాశం 
కనిపిన్తున్లుది. /నం/40) 


కన్వాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


అపఫ్పారాయకవి నాటకాలు 


శ్‌ శివశంకరశా స్త్రి, 


ఒక స్నేహితుడితో సాహిత్యచర్చ చేస్తూ ఉన్నపుడు గురజాడకవి నాటకాల ప్రశంస 
వచ్చింది. కన్యాశుల్క_నాటుకంలో ఇంస్తీస్సు భాగాలు తీసివేస్తే కొంత స్వారస్యం తగ్గుతుందేమో 
అన్నాను. కన్యాశుల్మవిషయమె ప్రధానంగా ఎంచితే, ఉన్న [గంథం మార్పు చెయ్యవలె అన్నాను. 
వితంతువివాహము ముఖ్యంగా చూడవలె నంళఠు, అవ్వడు కూడా పుస్తకం చూర్చాలన్నాను. 
వేశ్యావర్తనమె ప్రదర్శించడం ముఖ్యమన్నట్టయితే నాటకబద్దతి యిలా వుండకూడదన్నాను. 
ఇప్పుడు దొరికే (గంథం మూడు నాటకాలుగా విభాగం చేసినట్టయితే ఇంతకంలు ఎక్కువ 
గిల్ప చాతుర్యం చూవకానికి వీలుండ దన్నాను. 


1908లో కన్యాశుల్కం మొదటిసారి చదివినప్పుడు మహాశ్చర్యం కలిగింది. అదివరకు 
తెలుగులో వున్న నాటకాలకూ, దీనికీ సంబంధమే లేదు. వస్తువులో గానీ, ఇతినృత్తంలోగానీ, 
పాత్రసృష్టైలోగానీ, భాషలోగానీ, సంభాషణలోగానీ, అతినవీనంగా కనవడ్డది. ఇప్పటికి కూడా 
నవీనత గోచరిస్తూనే వుంటుంది. ఏలోపాలున్నప్పటికే, పాత్రసృష్టే నాటకకళకు గిరోభూషణ మైతే, 
గిరిశం అనె వ్యక్తే తెలుగు వాబ్మయం వున్నన్నాళ్ళూ వుంటాడు. తక్కిన పాత్రలమాట యెలా 
వున్నా నిదీశం వూతం అందరి హృదయాల్లో శాశ్వతంగా తిద్ద వేశాడు! 

నార్వెదేశియుడు “బారన్‌ సన్‌* కవిచేసిన ఒకానొక నాటకంలో 'స్పెన్సుగార్చు అనే పాత 
కనిపిస్తాడు. అతని పద్దతులు యావత్తూ గిరీశం) వద్ధతుల్టాగే ఉంటవి. అ నాటకం 
ముదటదుగా పుట్టింది గాబట్ట అప్పారాయకవి దాన్ని కొద్దిగా అనుసరించాడేమో అనుకున్నాను. 
ఈమధ్య ఒంగోలులో ఒక మిత్రుడితో నూట్లాడుతూండగా అప్పారాయకవి తనకు ఉత్తరాలు 
(బాసనట్టు ఆయన చెప్పినాడు, తెప్పించి అవిచదువుతూం టు కన్యాశుల్కం ఏ ప్రకారంగా 
కవిఉద్రేశించింది, వెశ్యాదులను ఏవిధంగా పోషించింది, షేక్సియర్‌ల్‌ నుంచి ఉదాహరణాలూ, 
సమాధానాలూ, ఇస్తూ విమర్శలకు సదూధానం ఇచ్చినాడు. వాటిని బట్ట నాటకం అంతా 
స్వకపోలకల్పితం అని స్పష్టమౌతుంది. వెనకటి శతాబ్ది చివరదశకంలో గురజాడకవి కన్యాశుల్కం 
వ్రథమతః రచించినాడు. దాని తాలూకు (ప్రతులు చాలాదుర్లభం. ఆ రచన యెలా వున్నదో 
నాకు తెరియదు, ఇప్పూదు లభ్యమయ్యే పొరంలో మూడు తరాలల_ందటు తెలుగు దేశంలో 
సామాన్యజీవితం యెలావుండేదో పప్రతిచించిత మౌతూంది. 


ఏ వురాణంంలోనుంచో గాథలు తదా తియ్యకుండా నామాన్య సంసారంలో వుండే 
సన్నివేశాలను కవి వర్లించినాడు. ఈయన శిల్పంలో స్వభావోక్తి (RealI5M) ప్రధానం. ఎవరైనా 
తాము చూచినవీ, అనుభవించినవీ, వర్గెస్తే హృదయంగమంగా వుంటవి. 


1911 తాలూకు ఆంధ్రవత్రిక సంవత్సరాది సంచికలో అప్పారాయ విరచితమైన దిల్లణీయువచన 
నాటకం అచ్చుపడ్డది. జిల్లణకది 12న శతాబ్దిలో వాడైనా అప్పారాయకవి చేతుల్లో ఆధునికుడై 
పోయినాడు. అంతే, యెటువంటి ఇతివృత్తం తీసుకొన్నా స్వభావలోన్తె లూ కాలంలోనే 
ఈ కాలానికి అనుగుణంగా వుండేలావే గురజొడకని కూర్చినాడు. (గ్రాంధికభాషు కాకుండా 
వడననుంతా వాడుకభాషటోనే చెళ్ళింది. నవ్యదృస్హ కలవాడు కాబట్లు నాలుకల అలో . నడిటనొోటదు, 
మామూలువాళ్ళెతే ప్రబంధపాకాన పోనిచ్నేవాళ్ళే. పుస్తకం అసంవపూర్తంగా వుంది. 


కన్వాశుల్హం: నూరేళ్ళు నమాలోచనం.. | ప్త 149 


కన్యాశుల్కం ప్రథమపాఠం తయారుచేసింతరువాత కొన్నాళ్ళకు అప్పారాయకది. "కొండి 
భట్టేయం' అతన వచననోటుకం (వ్రాసనాడటు. ఒకసారి నీలగిరి వ్రయాణంలో ఆః (బొతప్రతి రైల్లో 
పోయిందట. మరి కొంతకాలానికి కన్యాశుల్క_ పరివర్రితపాఠం వ్రాసి అందులో 'కొాండిభట్రియం! 
ఛాయలువడ్తవని పాతఊహ విడిచి పెట్టి కొత్త కొండిభట్టేయం రచియించినాడట. 

1923లో రాజమహేంద్రవరంలో మూడంకాల (వ్రాతప్రతి కొండిభట్రియం దొరికితే చదివినాను, 
గంథం అసంపూర్తమే అయినా ఒకవిధమైన కథాపూర్తి కనపడుతుంది. 

లోకంలో కొన్ని మంచివ్లుస్తకాలు వరివూర్తి చెందనేలేదు. ఈ రెండు ఉత్తను నాటకాలకూ 
ఈ స్పితే యేర్పడ్డడది. 

గురజాడ కవీంద్రుని చూచే అదృష్టం నాకొక్కసారే కలిగింది. వాడుకభాషావాది అయిన 
అప్పారాయకవి ఆంధ్రసాహిత్య వరిషత్సభకు 1914లో కాకినాడ వచ్చినప్పుడు ఆయన్ని 
సందర్శించాను. మరుసటి సంవత్సరమే ఆయన చనిపోయారు. ఆ సభలో ఆయన వాక్కులు 
విన్నాను. తలుచుకుంటే ఆ మధురధ్యని నా చెవులలో యిప్పటికీ మోగుతుంది. 

ఇంతవరకూ అముదితంగావున్న 'కొండిభొట్టేయ'ప్రతి అప్పారాయకవి పుతుళలైన రామదాసు 
పంతులుగారు మా ముద్దుకృష్ణనారికి వ్రకటనార్హం యిచ్చినందుకు ఆయన్ని అభినందిస్తున్నాను, 
ఆధునిక యుగవురుషులైన తమ తండ్రిగారి. రచనలను “ముత్యాల సరాలూ కథలూ! 
రామదాసుగారు యిదివరలోనే అచ్చువేయించి ఆధునిక వాజ్మయాభివ్చద్ది చేసినందుకు 
అందరమూ సంతోషించవలసి ఉన్నది. 


(“జ్యాల* 16-12-1934) 


తన్వాశూల్క ౨; నూరేళ్ళ నవకలోచననం:. 


ఆం[భ్రుడు చూడాల్సిన కన్యాశుల్కం" 


శ భమిడిపాటి కామేశ్షరరావు 


నవ్య సాటాత్య పరిషత్కార్యదర్శిగారు నాయందు తమకుగల దయచే, శ్రీ గురజాడ 
అప్పారావుగారి చితవటావిష్కరణం ఈ సందర్భంలో జరపడానికి నన్ను కోరి ఉన్నందుకు 
వారి అనెక వందనాలు. ఇట్ట కృతి నిర్వబాంచడానికి నాకున్న అనర్హత ఇతరుల కంచు 
ఎక్కువగా నాకె తెలుసునని వినయపూర్వకంగా మనవి చేస్తున్నాను. నేను గురజాడ 
అప్పొరావుగారి ఆంతర్యం ఎరిగికాని, వారి పరిచయం కలిగిగాని, వారి బోధ ముఖతా వినిగాని, 
వారి దర్శనవలం పొందిగాని, చివరికి వారితో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపిగాని ఉండలేదు. అయినా, 
అటువంటి పండితుడునూ, రచనా బ్రహ్మయూ అటువంటి ప్రశాంతుడునూ, సుహవృదుడునూ 
అయిన మహానుభానవుణ్ణి గురించి ఆర్యుల సమక్షంలో ముచ్చటించడానికిన్నీ, ఒకవేళ నాకు 
మాటలు నిండుకుంకు ఆగిపోయి, సజీవ చితవటంలో ఆయన ఇడుగో అని చూపించడానికిన్నీ, 
తరుణం కలగడం అనేది జన్మసాఫల్యమే కాదు. బహుశా జీవిత వరమావధిగదా అని - 
లుబ్బావధాన్ల మనస్సుకి ఇంటి కొచ్చిన పెళ్ళి సంబంధం తోచగరిగి ఉండునట్లు నా అల్పత్వానికీ, 
పానురత్యానిడీ తోచడంవల్ల ఈ ఆహ్వానాన్ని వదులుకోలేక స్వీకరించాను. ఇవ్వడు సభవార్ని 
ప్రార్రించే దేనుంకు, నౌ మమకారాన్ని ఒప్పరికించి, నా సాహసాన్ని మన్నించి నా హృదయాన్ని 
గుర్తించండి అని. నన్ను ఈ  మహాసందర్భంలో ఎల్లానూ ఇక్కడికి తెచ్చారుగనుక, నాకూ 
గురజాడ అప్పొరావుగారికీ గల బాంధవ్యం సంగతి ముందు కానిచ్చేసి, వారి రచనల్లో నన్ను 
అకర్షించినది ఆవ్యక్తి లిఖించిన యావత్తూన్నూ అయినప్పటికీ వ్యవధినిబట్టి వారి రచనల 
గురించి లఘువుగా మాత్రమే చెప్పి, తరువాత ఆ ఆంధ్ర వ్యక్తిలో ప్రత్యేకంగా ఆవిర్భవించిన 
మహత్యం అని నేననుకున్నది స్మరించి, వారి చిత్రవటం ఆవిష్క_రిస్తాను. 

గొప్పవాళ్ళతో సంబంధం కలుపుగోవడం అల్పుడికి అవసరం గనుక ఎల్టానో తంటాలుపడి 
అతడు బాదరాయణిస్తాడు. నేనూ అంతేచేస్తాను. “కన్యాశుల్కం” పుట్టిన సంవత్సరమే నేనూ 
జన్మృించా వ ఇటీవల అంతా అంకెలమీదా, (బాకెట్టమీదా నడుస్తోంది గనక అఆఅంకసంటంధం 
గణనీయం. (ఈ దాక్యం నేను సభలో అన్నప్పుడు అధ్యక్షురంలో ఉన్న శ్రీ) దేవులవల్లి 
కృష్ణశాస్త్రిగారు తను వుట్టిన సంవత్సరమూ అదే అని చెబుతూ మాలో మాకు మరో 


చుట్టరికం సూచించారు) 1015లో గురజాడ అప్పారావుగారి నిర్యాణం, 1017-18లో 
నేను రాజమండ్రి కాలేజీ విద్యార్తిగా ఉండగానే నన్ను ఎల్లానో గుర్తించి (శ్రీ, సత్యవోలు 
గున్నేశ్వరరావుగారు - రాజమండ్రి కేసరి, రాజమండ్రికి కిరీటంలేని రాజు, అనే దిరుదులు 
జనంవల్ల పొంది, జనప్రియుడై, దీనజన రక్రక్రుడ్డై వెలిగిన వ్యక్తి - నాతో (శ్రీ గురజాడ 


అప్పొరావుగారిని గురించి ప్రసంగాలుచేస్తూ వూరుకోక వారి ప్రతిభ ప్రశంసిస్తూ, తన అభ్యాసం 
చొప్పున ఆఅంగ్రభాషలో “అప్పారావు ఒక తేజస్సు, ఒక తెలుగు వెలుగు, అప్పారావు [గ్రంధాలు 
సువర్జాక్షరాలతో అచ్చు వేయవలెను” అంటూ గంభీరంగా అని, నాకు వరోక్షన్యక్తిని గురించిన 
ఆవేశం కలిగించుతూ, అంతటితో ఆగక “మీరుకూడా అట్టాంటివి వ్రాయాలి” అనవారు. 
నేనుకూడా ఆయన అన్నదానికి జవాబుగా, ఇంగ్రీషుభాషలోనే “మనకు తెలుగు పడదండీ, మన 
సబ్దక్షుబేరు” అనేవాళణ్ణి. మరికొంచెం తరువాత ఆయన ఒకనాడు తన ఇంటికే తీసి కెల్ళి, 
“కొండుభటీయం” చిత్నువతి. (బహుశా అది శ్రీ, గురజాడ అప్పారావుగారి స్వహస్తలిఫితం 


* ఇది సంపాదకులు పెట్టిన గీర్షిక. 
మహా న 


కన్వాకుల్క 0: నూరేళ్ళ నమా గేచనలు, 


అయివుండవచ్చును) నాకు ఇచ్చి “ఇది మూడంకాలే వుంది. మీరు పూర్తి చెయ్యాలి” అని, 
నాయందుండే మక్కువచేత అన్నారు. నాకు భయంవేసి, “అవునైండి. నన్ను ముందు తెలుగు 
గుణింతాలూ వగైరా నేర్చుకోనివ్వండి” అని నేనన్నాను. తర్వాత చాలాసార్లు ఆయన అల్లానే 
అంటూ ఉండడం, నేనూ అల్త్లానేలెండి అంటూ ఉండడం జరిగింది. 1919-20 సంవత్సరాలలో 
న్న 

కన్యాశుల్భ_ప్పుస్తకం వ్రతీవీలైనపష్పుడూ వుస్తకం విప్పగానే ఏ పేజీ వస్తే ఆ పేజీ ప్రారంభించి 
చివరకు నాతో కలిసి చదివి తమరు అనందించినపట్ల సహేతుకంగా నాకుచూపించి, అవికాక 
నేను సూచించుతూండేవి తమరు ఆమోదిస్తూ సహాస్యాదన చేసిన మిత్రులు (శ్రీ, అయ్యగారి 
రామచం|దరావుగారినీ, (శ్రీ సూరంపూడి హనుమాన్లుగార్నీ తలుస్తాను మరి ఒక్క పేరు 
కీ శే. శ్రీ సముద్రాల అప్పలాచార్యులు గారు. వీరు విజయనగరంలో ఉంటూండినప్పుడు 
గురజాడ అప్పారావుగారు తన స్నేహితులనిన్నీ, అటువంట స్నేహం తనకి రాజమండ్రిలో నాతో 
ఉండవలెననిన్నీ చెబుతూ తనే నన్ను వినివచ్చి నాకు 'స్నెహితులైై నన్నెక్కువగా మన్నిస్తూ, 
నే నాడిన మాట - ఎంత సాయిలా పొయిలా మాట అయినా సరే - (ప్రతిదీ తను 
సమర్తించి, తన్నిమిత్తం తర్క (ప్రకరణాలు కూడా వ్రమాణిస్తూ, వీలైన ప్రతిసందర్భంలోనూ, 
గురజాడ అప్పారావుగారి ప్రతిభను వెల్లడించే సంగతులు నాకు _ వినిపిస్తూండేవారు. గురజాడ 
అప్పారావుగారితో నాకు బాంధవ్యం కలిగించిన వీరు, అంతా నాకు వంద్యులు. 


గురజొడ అప్పారావుగారు చాలా [గ్రంథాలు రాశారు. ప్రతీ రచనలోనూ కథా కమామీషూ 
బోలెడు (గంథం ఉంటుంది. ప్రస్తుత సందర్భంలో నేను కథలు మానేసి కమామీషులు 
మాత్రం లఘువుగా సూచించి, పిమ్మట ఆ వ్యక్తిని స్మరిస్తాను. చాలామందికి తెలిసిన రచన 
“కన్యాశుల్కలి. “కన్యాశుల్కం” (పకృతి సాదృశ్యమూ, కదలికా, వ్యక్తత్వమూ, పోను పోనూ 
గాంభీర్యమూ గల ఒక అటు. అది ఒక తాత్కాలిక దురాచార హేళన నెపంగా రచింపబడినా 
కథా చమత్కృతీ, భావ సారస్యమూ, పొత్ర చైతన్యమూ అందులో కలకలలాడుతూండడం వల్ల 
జన హృదయాలకి ఎక్కి నిలిచిన అపూర్వ ఆం(ధ్ర వదణిల్పం. దానిలో పడ్డ ఒకటి రెండు వుంజీల 
స్తానిక పదాలవల్ల అది ఆఅంధ్రలోకాన్ని ఆకర్షించకపోవడం జరగలేదు, సరిగదా, అట్లాంటివి ఉన్నా 
అది ఆంధ్రులకి హృద్యమై చరితార్థం అయింది. హాస్య రసోత్పత్తికి సూత్రకారులు సూచించిన 
లక్షణాల కన్నింటికీ లక్ష్యాలు అందులో ఉన్నాయి. దాని సారస్యం భాషలోనూ, భావంలోనూ, 
పాత్రలలోనూ, సంఘటనలలోనూ కూడా చిమ్మి ఉంది. అందులోని పాత్రలయొక్క గుణ 
సమ్మేళనం, ఎవరినో చూచి ఒక్కాక్క పాత్ర చిత్రించారా అన్నంత స్వభావసిద్దంగా అతుక్కుని, 
అటువంటివాళ్ళు మనకి నిత్యకృత్యంలో కనబడవచ్చుననే విశ్వాసం కలిగిస్తుంది. ఏకత్వం 
సిద్దించిన ఒక కృతిని కర్త అయినా సరే తీసుకుని వునరాలోచనతో వ్యవకలన సంకలనాలూ, 
సూక్ష్మికరణ వివపురీకరణాలూ చేసినప్పుడు ఏర్పడే ఫరిత రచనకి మళ్ళీ మరో క్రొత్త ఏకత్వం 
చేకూరడం కేవలం దైవాధీనం - సాధారణంగా కథ అడ్డం తిరుగుతుంది. “కన్యాశుల్కం” రెండవ 
కూర్పులో ఈ అడ్డం తిరగడం జరిగిందని నేననుకుంటాను. అందుకని, రెండవ కూర్పులోని 
(ప్రతిఒక దృశ్యమూ మిక్కిలి నటనానుకూలం అయినా, ఒకేగుక్కలో అంతా ఆ డెయ్యడానికి 
కాలం హెచ్చు కావలసి రావడం వల్ల, _ ప్రదర్శించేవారు తమకు వీలయినవేళకి ఆటు ప్రారంభించి 
ఇష్టం వచ్చిన దృశ్యంతో ఆట చాలించడం ఎరుగుదుం. ఏమైనా, “డామిట్‌, కథ అడ్డంగా 
తిరిగింది!” అనే రెండన ముద్రణపు ముగింపు వాక్యం సాభిపాయం! కథ అడ్డంగా తిరగక 
నిదానంగాపోతే ఎట్టా ఉండేదో ఆ ప్రతిభాశాలి ముఖతా మనం వినలేదు, మరి వినలేం కదా! 
గంథాభిమానంగల వాళ్ళకి ఈ సందర్భం ఎంత ఆలోచన కైనా విహార రంగం. నా అల్పబుడ్రికే 
ఆ వాక్యం యొక్క అర్హం అనేక విధాలుగా తోస్తూంటుంది. ఒకవ డు ఏనునిపిస్తుందంకే ఆ 
రంగంలో వచ్చే గిరీశం, సౌజన్యారావు, మధురవాణి - ఈ ముగ్గురికీ కూడా శీల పరివర్తనం 
అద్భు తంగా గలిగిందిగదా? ఆ వరివర్తనలు సమన్వయించి, కథ సాగించి వూరించాలంకు మరో 
కథలోకి పోయి ఎంత దూరం వెళ్ళాలో గనక అసలు కథ ఆగిపోడంలో అడ్డం తిరిగింది- అని. 


(క్‌ 


కన్యాశళుల్భ ౦: నూరేళ్ళ నమాలోచనం... 


మరొక్కవ్వడు, గిరీశం, రామప్పంతులు, మీనాక్షి కరటకశా,స్తుల్లు - వీళ్ళు చేసిన వన్లకి వీళ్ళని 
సంఘం ఏమీ శిక్ష చెయ్యలేదే, ఆ శిక్షలు ముందు కథలో చెప్పదల్పాడు గావును కవి అనిపిస్తుంది. 
గిరీశానికి _ బుచ్చమ్మనీ, రానుప్పంతులకి మీనాక్తినీ, మహేశానికి సుద్బినీ ఇచ్చి శాస్త్రోక్తంగా 
పెళ్ళిళ్ళు చేసేస్తా ఒకవిధమైన అంతం కథకి వచ్చేది కదా, కవి హృదయం అదేమో, రచించి 
ఉన్న కథలో అవి జరుగలేదు గనక, కథ అడ్డంగా తరిగిందన్నాడు కవి అని తోస్తుంది. ఇల్లాగా, 
'కన్యాశుల్మ్క_ంిలోని ఒక్కొక్క వాక్యానికీ, బ్యాఖ్యానం కాదు [గ్రంథమే లేనదీయడానికి వీలు 
కనిపిస్తుంది. అదీగాక, రెండవ కూర్పులో “కన్యాశుల్కం” కన్యాశుల్కానంతరం అనే రెండు 
వేర్వేరు విషయాలకి సంబంధించిన రెండు వేర్వేరు గాధలు జోడింపబడ్డట్టున్నూ, అందులో 
“కన్యాశుల్కా నంతరం” అనే భాగానికి చెందిన కథలో రావలసిన ఒక పాత్ర అయిన గిరీశం (- 
అనే “గ రడు”) అమాంతంగా కడం పాత్రల కన్నింటికీ నామం పెట్టి ప్రదర్శనం మొత్తానికి 
తనే అక్రమంగా మొనగాడు అయినట్టున్న్నూ గోచరిస్తుంది. పైగా, “కనా శుల్కం” కూడా 
“మృచ్చకటికొ లాంటి సాంఘిక ప్రదర్శనమే గనుక మధురవాణే వసంతపేనని “మనకి జపికి 
తెస్తుంది. గిరీశం శకారుణ్ణి జ్ఞప్తికి తెస్తాడు. మధురవాణి వసంత సేనకిమళ్లే హృదయం కలది 
అవడమే కాక మాట మాధుర్యం కలదై, ఇతరుల్ని (సౌజన్యారావువంటివార్ని కూడా?) దిద్ది 
సన్మార్గాన్ని పడేటట్లు చేస్తుంది. జ్ఞానాజ్ఞానాల కలయిక, సం(పదాయాలలోగల, శకారుడి రాక్షస 
హాస్యంముందు, అటువంటి కలయికయే భాషలలో కూడా కల గిరీశం యొక్క తుంటరిహాస్యం 
మార్దవం అని తోస్తుంది. ఈ రీతిగా నేనుకాదు, విశేష సారస్యం తెలిసినవాళ్ళు విచక్షణతో 
చూస్తే ఒక శాశ్వత (గ్రంథ పరంపరను జనింవ చెయ్యగలగడానికి ఉండవలసిన ఉన్నత 
లక్షణాలుగల అపూర్వ రచనలలో “కన్యాశుల్కం” ఒకటిసునూ, అని వరిష్క్టరించగలరు. 
ఆంధ్రుడు “కన్యాశుల్కం” చూడకపోతే ఎట్టా, “కన్యాశుల్కం” చూడకపోతే ఆంధధ్రుడెట్టా! 


(/(వ్రతిభా - జులై 1942; ఏద్రిల్‌ 1943) 


తన్వాళుల్క ౦: నూరేళ్ళ స మాలో చనం... దా 153 ౧ 


మార్గదర్శి గురజాడ అప్పారావు 
త 


శ్రీ శీపాద నుద్రవ్మాణ్యశాస్త్ర, || 


సధర్ములగు మహావురుషులెవ్రడూ జ్ఞాపకం వస్తూనే వుంటారు. అయినా సంవత్సరాని 
కొక్కమాటు వారిని (ప్రత్యేక శ్రద్దాభక్తులతో స్మరించుకోవడం వారి అడుగుజాడల్లో నడిచేవారికి 
మిక్కిలి (శ్రేయస్కరం. 

అది సభ్యతకు చివ్నామున్నూ, 

ఈ దృష్టితో యివాళ, నేను గురజాడ అప్పారావు గారిని విణిష్ట్రభక్తితో స్మరించుకొంటున్నాను. 

బతికి వుండిన దినాల్లో వారిని అంధ్ర (ప్రజానీకం గుర్తించలేకపోయింది; కాని, తరువాత 
మాత్రం, సంవత్సరంమీద సంవత్సరం గడచినకొద్రి వారి విషయమై ఎక్కువగా తెలుసుకుంటోంది. 
వారి రచనల కోసం అ(రులు చాపుతోంది, అవి చదివి ఆనందముగ్గం అవుతోంది. ఆ వెంటనే 
“మెలాంటి పెన్నిధిని గుర్తించలేక పోయామా?” అనిన్నీ పరితపిస్తోంది. 

అసలే ఆం|ధజాతికి ఆత్మగారవమూ, ఆత్మవిశ్యాసమూ ఇంకా గుర్తుకి రాలేదు. దీనికి 
సాయం, అప్పారావుగారు అసందర్భ పరిస్థితుల్లో బతుకవలసి వచ్చింది. 

అప్పటికి కాదు, ఇప్పటికీ కూడా, సారస్వత నిర్మాతలకు, ఆంధ్రదేశంలో స్వతంత్ర జీవన 
మార్తాలేర్పడనేలేదా మరి. 

మనవాళ్ళు, ఇప్పుడిప్పుడు, కొందరు కొందరు రచయితల విశిస్టత గుర్తించి ఆదరించడం 
నేర్చుకుంటున్నారు. ఆదరించడం అంశ, మెడలో ఒక వూలదండ వెయ్యడం, కొన్ని చోట్ల 
ఒక ఖద్దరు దుప్పటీ భుజాలమీద కప్పడం - ఇంతే. అంతేకాని, ఆ రచయితలు నౌకరీచేసే 
పొట్టపోసుకుంటున్నారో, అదీ చేతకాక, పస్తే వుంటున్నారో యెవరూ యోచించడం లేదు. 

కొందరి రచనలు ఆనందం కలిగిస్తున్నాయనుకుంటున్నారేగాని, అలాంటి పుస్తకాలతోనే 
సాహిత్యం ఉన్నతి పొందుతుందనీ, ఉన్నత సాహిత్యం సంపాదించుకున్న జాతే స్వేచ్చానందా 
లనుభవించగలుగుతుందనిన్నీ కూడా వారు గుర్తించడం లేదు. 

ఇప్పుడే, కవుల కర్తవ్యం వేరూ, జీవన విధానం వేరూ అయివుండి నవ డు, సాహిత్య 
విషయాలలో కూడా అడివి ఛేదించి కొత్త మార్లాలు నిర్మించుకోవలసిన అప్పారావుగారి 
కాలంలో, రచయితలను గుర్తించే పద్దతే లేదని వేరే చెప్పడం యెందుకూ? 

అయితే సుగంధ వుష్పాలు, ఆస్వాదించే వారికోసం యెదురు చూడవు. కీకారణ్యాలలో, 
ముళ్ళడొంకల్లో కూడా అవి పుడుతూనే వుంటాయి. 

అది సృష్టి రహస్యం. 

(ప్రకృతం-- 

ఒక మనుష్య ఊఊ” అప్పలకొండయమ్మ, తన సొంతానికి ప్రయివేటు శ|కటురీగా వాడుకోగా, 
సరిగా ఆ సమయంలోనే వాక దేవతా స్త్రీ సరస్వతీదేవయమ్మ, బహుళాంధ్ర కోసం మహాకవిగా 
తీర్చిదిద్ది, ఆధునికాంధ్రసాహిత్య సామాజ్యంలో కిరీటమాంధాతను చేసింది. 

ఇదీ, సూ క్మృతతో, అప్పారావుగారి చరిత్ర. విస్తరించి చూస్తే, అప్పారావుగారి దగ్గర, 
లౌకిక వజ అపారంగా వుండినట్టు కనబడుతుంది. వైదిక సంపత్తి కూలంకషంగా వుండినట్లు 
గోచరిస్తుంది. ఆర్షవిభూతి అనన్య సాధారణంగా వుండినట్టున్నూ ద్యోతకం అవుతుంది. 


154 


కన్యాళుల్క ఠా నూరేళ్ళ నమాలోచనం... 


ఈ మూడు శక్తుల సమ్మేళనం వల్లనే అప్పారావు గారు మహాకవులె, మనకు అలౌకికానందం 
కరిగించగలుగుతున్నారు. కూ 

ఆదికాలంలో, నన్నయభట్టారకునకు పట్టున యోగ్యత రుదు; 

తరువాత కొద్దికాలానికే తిక్కయజ్ఞకున్నూ సంక్రమించిన విశిస్టత యిది; కాని, యిది 
మళ్ళీ ఆం(ధ్రజాతిలో ఉజొజ్వల్యమానం కావడానికి ఇంతకాలం బటింది. 

ఉం 

దేశం ఎంతగా వరుల పాదాల కింద నలిగిపోవాలో అంతగానూ నరిగిపోయాకా, జాతి 
యెంతగా బానిస అయిపోవాలో అంతగానూ బానిస అయిపోయాకా, భాష యెంతగా 
శృంఖలాబద్దం అయిపోవాలో అంతగానూ శృంఖలాబద్దం అయిపోయాకా, సాహిత్యం ఎంతగా 
దిగజారిపోవాలో అంతగానూ దిగజారి పోయాకా, భవిష్యత్తు ఎంతగా అంధకార బంధురం 
అయిపోవాలో అంతగానూ అంధకారబంధురం అయిపోయాకా పుట్టుకువచ్చాడీ ముహాకది. 

ఆశ్చర్యవడడానికేమీ లేదు. ఏమంటే, నిజానికి ఇలాంటి వరిస్రితుల్లోనే తరచు 
ఆదర్శపురుషులావిర్భ విస్తూ వుంటారు. 

అయితే, అలాటి నికృష్టస్టితిలో మహాకవి కయితే మాత్రం నరసేవ చెయ్యకుండా భుక్తి 
యెలా గడుస్తుంది? ఆ వురుషుడు చెయ్యి జారి పోకుండా, జాతి మాత్రం అతని మహత్తు 
ఎలా గుర్తించగలుతుందీ? 

అయితే అప్పారావుగారికి మాతం తమ సత్తా బాగా తెలుసు - ఒక 

“తూరు బలబల తెల్థవా రెను 

తోకచుకృయు వేగుచుక్క యు 

eee Tl వేవెల్లు కొలువుకు 

వెడలి మెరిసిరి మిన్నువీధినిోోఅన్నారు వారు. 


తోకచుక్క విచ్చిత్తికి సూచకం, వేగుచుక్క మహోదయానికి సూచకం. నిజమే కాని, ఈ 
తోకచుక్క యేమిటి? ఇది చేసిన వినాశనం యేమిటి? ఈ వేగుచుక్క యేమిటి? దీని తరువాత 
జరిగిన మహోదయం యేమిటి? అంటు - వశ్యవాక్కులు (శ్రీ), భమిడిపాటి కామేశ్వరరావు 
గారు, గిడుగు రామమూర్తి పంతులుగారే తోకచుక్క అనీ గురజాడ అప్పారావుగారే వేగుచుక్క 
అనీ వ్యాఖ్యానం చేశారు. 

రామమూర్తి పంతులుగారు చేసింది కృతకభాషా విధ్వంసనమేగా? అప్పారావుగారు. చేసింది 
కదికుమూరుల కళ్ళకు వెలుగు కరలిగించడదెగా? 

అంచేతనే మిత్రులు, ఇంద్రకంటి హనునుచ్చాస్తుల వారు, అప్పారావుగారిని “గురజాడ 
వాల్మీకోఅని వ్యవహరించారు. 
నేస్తం, భమిడిపాటి కామేశ్వరరావుగారు “స్వయం జ్యోతి” అనీ, “వధమాంధ్ర రచనా 
బ్రహ్మ” అనీ కీర్తించారు. - 

అయితే, యూ మిత్రులిద్దరూ ఆ మవోకవిని ప్రత్యక్షంగా చూసి యెరుగరు. 

నాకు మాత్రం ఆ మహాభాగ్యం పట్టుంది. 

ఒక_దూళు పట్టింది. 

కళ తతలో, ఆంధ్ర సాహిత్యవరిష ద్యారికోత్సవం జరిగింది. అప్పటికా నగరంలో ఇప్పటి 
టౌనుహాలు లేదు. అంచేత, ఆ సమావేశం మున్సివల్‌ ఆఫిసులో జరిగింది. 

తొాలినాడు కిళాంబి రామావతారంగారూ, మలఠలినాడు పిఠావురం నుహారాజులుంగారూ 
అధ్యక్షత వహించి. కార్యక్రమం నడిపించారు. ఆ కార్యక్రమం ఏర్పరచినవారూ, పైని వుండి 
సర్వమూ పర్వ చేక్షణ చేసినవారూ మాత్రం జయంతి రామయ్య పంతులుగారు. 

అధ్యభురిద్రరూ రాదుయ్యఎంతులుగారి ఇంగితం గుర్తించుకుంటూనే కార్యక్రమం నడిపించారు. 


కన్వ్వాశాల్క చు యూ లేళ్ళ నమాలో చనం... 15వ ౧) 


మరుసటి పొద్దుటివూట కొన్ని తీర్మానాలు జరిగాయి. ఆ సందర్భ ౦లో గిడుగు రామమూర్తి 
పంతులుగారు వ్యావహారిక భాషూ వాదం (ప్రతిపాదించగా, గురజాడ అప్పారావుగారు బలవరచారు. 

అప్పటి కా యిద్దరే వ్యావహారిక భాషావాదులు. 

మహావండితులు తాతా సుబ్బారాయశా స్త్రులవారూ, పేరి కాశీనాథశా,స్తులవారూ కూడా 
అప్పుడా సభలో వుండినారు. 

అయితే, అప్పటికి వారు వూర్తిగా మారినట్టు జ్ఞాపకం లేదు; కాని వారు, వ్యావహారికం 
యెదిరించిన వురాణవండా మల్లయ్యశా, స్రై/గారి (రిథిత) (గాంధికోవన్యాసంలో అడుగడుగునా 
తప్పలు పట్టడం మాత్రం నాకు బాగా జ్ఞాపకం వుంది. 

ఉద్యోగధర్మం వురస్కరించుకునేకాక, పాండిత్యం పురస్కరించుకునిన్నీ వారు, అప్పారావుగారిని 
చాలా ఆదరంగా చూసేవారు. తెల్లటి పంచె నల్లటి పొడుగు కోటు, ఆ కోటు మీద 
ఆకువచ్చని జలతారు శాలువ, శిరస్సున తేడోమండలంలాగ నిండైన పాగా, పరిణత వయస్కతకు 
సూచకంగా తిలతండుల న్యాయంగా వుండిన గుప్పెడేసి మీసాలు, పట్టి పల్టారుస్తున్న దీర్త 
వ్యాధికి గుర్తుగా చప్పిదవడలు, కాని, దూసుకుపోయే చురుకైన చూపులు. 

ఇదీ, ఆ ఒక్కమాశు నేను చూసిన ఆ మహాకవి మూర్తిమంతం. 

అప్పటి ఆ సమావేశం అంతటిలోనూ ఒక్క అప్పారావుగారి ఆకృతే విలక్షణంగా వుండింది. 
అందుకు తగ్గట్టు, ఇప్పటి ఆంధ్రసాహెత్యం అంతటిలోనూ ఒక్క అప్పారావుగారి రచనలే 
విలక్షణంగా వున్నాయి. 

ఏవంచ -- 

ఉబ్బసంతో వొగర్చుకుంటూ, కళ్ళూ కళ్లూ దగ్గకుంటూ అప్పారావుగారు. తీర్మానం 
బలవరిచి “నేను బలపరిచాను” అని రామమూర్తి పంతులుగారి చెవిలో నోరు పెట్టి ఇంగ్లీషులో 
గట్టుగా కూడా చెప్పారు. 

ఆ భంగిను చూసీ, ఆ మాటు వినీ, వ్యావహారిక వాదులు వారిద్దరే కావటం గుర్తించీ, ఆ 
వాదమున్నూ విని వుండిన్నీ, అప్పుడక్కడ వుండిన గ్రాంధికవాది ప్రముఖులు ఎగతాళి చేశారు. 

వారి ననుసదించి యువకరచయితలున్న్నూ చాలా మంది నవ్వారు. 

ఒకక్షణం దాటితే నేనూ వారిలో చేరిపోయేవాక్లే కాని, నలుగురితోబాటు నవ్వవలసి 
వుండిన్నీ, నవ్వబోయిన్నీ, చివరకు నవ్వలేకపోయాను. కారణం, నా గురువర్యులు వేదుల 
రావుకృష్ణశా,స్త్రులవారి మందలింపు. 

“వారిద్దరూ మహా పండితులు, వారిని న్యూనత పరచడం మనకి క్షేమంకాదు. వారి వాదం 


వినడం, చేతనయితే యొదిరించడం - యిది మనం చెయ్యవలసింది” అన్నారు శాస్త్రులవారు, 
ఆకతాయి నయిపోకుండా నన్ను వారిస్తూ, 


రానుకృష్ణకవుల యిద్దరిలోనూ వెంకటరామశౌాస్త్రి, గారిది సత్యం గ్రహించే తత్వం, 
రామకృష్ణశా,స్త్రుల వారిది సత్యం ఆచరించే స్వభావం. 

నేను గట్టిగా చెప్పగలను. 

లు 

రామకృష్ణ శాస్త్రులవారు బతికేవుంకే వ్యావహారిక భాష స్వీకరించే వుందురు. 

ఏతా వాతా 

నెల్డూరుజిల్లా సాహిత్యచక్రవర్తి గునుపాటి యానాదిరెడ్డిగారు నా వక్కనే కూచుని 
వుండినారు. వారు వేదం _ వెంకటరాయశాస్త్రుల వారికి గిష్యులూ, కుడి భుజమూనూ. 

రామకృష్ణశా,స్తులవారు చెప్పింది విని “అదిమూట” అన్నారు రెడ్డిగారు, తర్దనితో టోకాయిసూ. 


ఏమయినా పదికాకుల్లో ఒకకోకిల, రాజవీధిని దర్జాగా వెడుతున్న మదగజం -- ఇదీ, 
ఆక్షణంలో అప్పారావుగారి స్టితి. 
యా 


కన్వాళుల్కం: నూరేళ్ళ సమాలోచనం... 


Bre Did కెటి మావ అణలంంయంయం పొటు లుండఉందిు; కాని చూవులు మూత్రం, “తాందర 
పడవద్దు” అని డెకారిస్తున్నట్టున్నాయి. 


అది నిజమే అయింది. 
అప్పట్యో ఆంధ్రసాహిత్య పరిషత్తు ఏకైక సంస. 
సదికొత్త నిర్మాణం. 
మిస మిసలాడి పోతోంది. 
అందరూ ఎగబాకారు; కాని యిపుడు? 
గిడుగు రామమూర్తి పంతులుగారి తీవ (ప్రచారంతోనూ, అప్పారావుగారి అనుర రచనలతోనూ 
భాషా కాశం మీది. కారుమబ్బులు విడిపోయాయి. 
సత్యం అవగావొన అయింది. 
శబ్ద శక్తిన్నీ తెలిసి వచ్చింది. 
దాంతో యువక రచయితలు ఆ ఏకైక సంస్థని విడిచిపెట్టి చక్కా వచ్చేశారు. 
ఒక్క్కారాక్కరుగానూ, గుంపులు గుంపులుగానూ వ్యావహారికంలో రచనలు మొదలు పెట్టారు. 
అప్పటికే రచయితలయి వుండినవారిలో అనేకులు, నాలాగే తరువాత వ్యావహారికంలోకి 
వచ్చేశారు. 
తరవాత్తరవాత, అసలు, వ్యావహారికంలోనే బయలుదేరుతున్నారుగా? 
ఇంకో విశేషం యేమిటంటే? 


ఇప్పటికి, (గ్రాంథికం విడిచి వ్యావహారికంలోకి వచ్చినవారూ, వస్తున్నవారూ ఏలదరో వున్నారు. 

ఇంతేకాదు, ఊగిసలాడుతున్నవారూ, రావలసిన వారూ కూడా చాలా మందే వున్నారు; 
కాని, వ్యావహారికం విడిచి గ్రాంథికంలోకి వెళ్ళినవారూ, వెడుతున్నవారూ, వెళ్ళదలచినవారూ 
ఒక్కరూ లేరు. 

అది సత్యం అని గుర్తించి అయినా, ఆ విధంగా కూడా శ్రీపాద కృష్ణమూర్తిశా, స్తులవారికి 
ప్రాతికూల్యం వహించడానికయినా, యెనఖైయేళ్ళ వృద్దుడు (గాంధికంలో అపారంగా (గ్రంథాలు 
సృష్ట్రంచిన నిత్య రచయిత -- చెళ్ళపిళ్ళ వెంకటశా,స్తులవారు కూడా, చివరికి వ్యావహారికం 
అవలంబించి, అతి రసవంతంగా వచన రచన సాగిస్తున్నష్వుడు ఇక దీనికేమి నిదర్శనం కావాలీ 

సారస్వత |పీతిగల యివ్పటి యువకులు గ్రాంథిక రచనలు చదవడానిక్కూడా యిష్టపడలేక 
పోతున్నారు గదా, మరో నిదర్శనం చెప్పడం మాత్రం యెందుకూ? 

ధర్మమే మరి. 

అంధకారంలోంచి వెలుగులోకి రావడానికే గాని, వెలుగులోంచి అంధకారంలో కూలిపోవ 
డానికెనవరూ యిష్టవడరుగదా? 

మన కళ్ళ యెదుట, భాష విషయమై యింతటి మార్పు రావడానిక్కారణం వ్యావహారిక 
భాష విశిస్టత వొక్కటి మాత్రమే కాదు, అప్పారావుగారి రచనల [వభావమున్న్నూ. 

రామమూర్తి పంతులుగారి వాదం జాతికి ధైర్య సాహసాలు కలిగించగా, అప్పారావుగారి 
రచనలు దాది చూపించాయి. 

అంచేతనే అప్పారావుగారు “మార్గదర్శి అనడం. 


అప్పారావుగారు చిన్న కధలు రాశారు. వాటిలో వొకటి “దిద్దుబాటు” అనేది యిప్పటికీ 
అద్వితీయమే. అది మొట్టమొదట ముట్ల్న్నూరువారి *“ఆంధ్రభారతి మొదటి సంచికలో 
పడ్డప్పుడు రసికాం[ధ లోకం వూగిపోయింది. 

వారు ముత్యాల సరాలు నిర్మించారు. వాటి నెందరో ఉదాహరిస్తుంటారు; కొని, ఆ 
భాష, ఆ నుడికారం, ఆ రచనా పద్దతి, ఆ భావ సౌందర్యం - "యిప్పటికీ యెవరూ 
అలవరచుకోలేక పోయారు. - 


కన్వాశుల్క యూ నూరేళ్ళ సమాలోచనం.. 


వారు “మాటా - మంతీ” అన్న శీర్షికలో చాలా మంచి వ్యాసాలు రాశారు. ఒక్క 
చాలా! అంకు చాలదు. చాలా చాలా మంచి వ్యాసాలవి. వాటిలో కొన్ని బొంబాయి 
ఆం(ధ్రవత్రికలోనూ, కొన్ని రాజమండ్రి ఆంధ్రకేసరిలోనూ ప్రకటన అయినాయి. వాటిలో 
“ఇద్దరు రాజులు” అనేది యిప్పటికీ నాకళ్ళయెదుటు కనబడుతోంది. రెండోది ఆకాశరామన్న 
ఉత్తరానికి ప్రత్యుత్తరం కూడా నా దృష్టిలో గొప్పదే. ఆ వుత్తరం పెద్దాపురం నుంచి వచ్చినట్లు 
తమ ప్రత్యుత్తరంలో అప్పారావుగా రే ఉటంకించారు. రాసిన వారెవరో వారు చెప్పలేదు; గాని 
గుర్తించినట్టు కనవడుతుంది. నాకు మాత్రం ఆ రాసిన వారెవరో బాగా తెలుసు. రాసినవారే 
నాకు చెప్పారు. అయితే, అది రాయడానిక్కారణం వారికి గ్రాంథిక భాషమీది ద్వేషం కాదు. 

అప్పారావుగారి రచనల్లో మిక్కిలి చెవ్వుకోతగ్గవి నాటకాలు. వాటిలో కన్యాశుల్కం జాతి 
రత్నం. బిల్లణీయం పుర్తి అయివుంటే అది అంతకంటే పెద్ద జాతి రత్నం అయివుండేది; 
కాని ఆంధ్రజాతిక్కి అలనాటి నాటకం చూసుకునే అదృష్టం పట్టలేదు, కన్యాశుల్కంలో 
(వ్రతీవాక్యానికీ కాన్నేసి పేజీల వ్యాఖ్యానం చెయ్యగల మనీషిని నే నెరుగుదును. వారు, శీ 
భమిడిపాటి కామేశ్వరరావుగారు. కన్యాశుల్కం తలంవుకు వస్తే - అధవా - ఆ పేరు 
చెవిని వడితే వారి శరీరం ఆపాదనుస్తకమూ పులకరిస్తుంది. అస్మదాదులం “కన్యాశుల్కం 
బాగా తెలుసు” అనుకుంటాంగాని, కామేశ్వరరావుగారు దాని మీద ప్రసంగం యెత్తుకుంశే, 
“తెలియనివాడనై మెలిగితిన్‌” అనుకోవలసిందే. నేను వరుసగా రెండేళ్ళూ ఆం(ధప|తిక 
సంవత్సరాది సంచికల్లో బిల్లణీయం రెండంకాలు చదివిన తరవాత కన్యాశుల్కం చదవడం 
(పారంభించాను. అయితే, కన్యాశుల్కం చదివినప్పడల్తా ఎంత ఆనందం కలుగుతుందో ఆ 
అసంపూర్ణ బిల్లణీయం జ్ఞాపకం వచ్చి వెంటనే నాకంత దుఃఖం కలుగుతూ వుంటుంది. ఒక్క 
దిల్లీ యం చాలు, అప్పారావుగారెంతటి మహాకవో తెలుసుకోవాలంశేు. అయితే, వారెంతటి 
మహాకవి అంటు, ఆ బిల్లణీయం మరెవరూ పూర్తి్చేయలేనంతటి - దాని కథా(క్రమమే 
యెవరూ గ్నుర్తించలేనంతటి - మహాకవి. 

ఏతావాతా! అప్పారావుగారు మహోకవి మాత్రమే కాదు, తరువాత రచయితల కందరికీ 
మార్గదర్శిన్నీ! 

అయితే ఒక్క సత్యం చెప్పక తప్పదు. అదేమిటంటే, వచన రచయితలు మ్యాత్రమే 
అప్పారావుగారి మార్గదర్శికత్వం స్వీకరించారు. పద్య రచయితలు ఆ దారి పట్టుకో లేకపోయారు. 


(నవోదయ, డిసెంబరు, 1946 ) 


కన్యాశుల్బ_౦: నూ లేళ్ళ నమాలోచనం... 


అవ్వ్యారావూ - కన్యాశుల్స_ మూ 


శ అబ్బూరి రామకృష్ణరావు | 


మనదేశంలో ఉత్తమ సంస్కారాన్ని నెలకొల్పిన వూర్వసంవ్రదాయం తోనూ, దేశాంతరాలలో 
మానవకృషి ఫలితంగా సెంపొందిన నూతన విజ్ఞానంతోనూ సంబంధం కోల్పోయి చైతన్యం 
లేక జీవచ్చవంగా వున్న తెనుగు సాహితీ (ప్రపంచంలో (శ్రీ), గురజాడ అప్పారావుగారు తమ 
కథలతో, కావ్యాలతో, ముఖ్యంగా కన్యాశుల్క నాటకంతో కలిగించిన సంచలనం నేటిక్తీ 
అభివ్యక్తమౌతూ'నవుంది. ఈ కదలికవల్లనే తెనుగు ఛందస్సు కొత్తదారులు తొక్కుతున్నది. తెనుగు 
భాష వెనుకటి నంకర నడకను వదలిపెట్టి తేలికగా ప్రసన్నంగా శక్తిమంతంగా పరిణమిస్తున్నది. కాని 
శ్రీ అప్పారావుగారి సారస్యమూ, అపూర్వ మానవత్వమూ, అంతగా ప్రతిఫరించటం లేదు. 
ఎన్ని నెఅజాడలున్నా, గురజాడతో సాటిరావు. 


తోటి మానవుల శ్రేమంకోసం కర్మవీరులై ఎడతెగని కృషి చేసిన మానవ (శ్రేష్టులందరికీ 
(బతుకు పొడవు చాలదనిపిస్తుంది. చేయదలచిన గొప్పకూ, చేయగలిగిన కొద్దికీ గల అంతరాయం 
తలవంపులు తెస్తుంది. ప్రాణప్రయాణ సమయంలో యీ నైరాశ్యాల్ని, యూ అల్పత్వాన్ని, 
యీ వైఫల్యాన్ని వారందరూ వెలిబుచ్చారు. అందువల్ల కొత్త ఉద్యోగాలకూ, కార్యారంభాలకు, 
తరువాతి వారిని పురికొల్పారు. గ్రీకు సంస్క తిలో ఉత్తమ లక్ష్యాలను (ప్రతిష్టించి, తనివితీరని 
జిజ్ఞాసతో ఆబాలగోపాలాన్నీ (ప్రశ్నించి పరామర్శించి, తన యావజ్జీవమూ జ్ఞాన సంపాదనకై 
వినియోగించి, ఆ లక్ష్యసిద్దికోసం తన ప్రాణాన్ని సైతం సమర్పించిన సోక్రటీసు “నేనెంతటి 
అజ్ఞుడనో యెణుగ గలిగితిని. ఈ యెలుకయే నాకు జ్ఞాని అనేపేరు తెచ్చినది” అన్నాడు. 
యూరపు ఖండనుంతటా  వ్యాప్తినొందిన సాహిత్య సామ్రాజ్యాన్ని వొక అర్హశతాబ్దం సాటిలేని 
అధివతిగా వరిపాలించిన గోయతే మహాకవి తన అనసానకాలంలో “లైట్‌, మోర్‌లైట్‌” 
అని అసంతృప్పుడై ఆక్రోశించాడు. రోమన్‌ సామాజ్య పతనాన్ని గూర్చిన చరిత్రక్తై తన 
శక్రినంతటినీ వ్యయించిన మహామతి గిబ్బను, ఆ [గ్రంథంలో ఆఖరు వాక్యం అర్హరాత్రంలో వ్రాసి 
తన గృహారామంలో తిరుగుతూ తన అల్బత్వాన్ని గుర్తించి ఖిన్నుడైనాడు. ఒకవంక తెరిపిలేని 
రాజకార్యాన్ని నిర్వహిస్తూ భారతము పదివానువర్వాలు తెలుగున తరతరాలకు లక్ష్య [గ్రంథంగా 
యే ఇరవైయేళ్ళో కుంటులేని కవితా పటిమతో నిర్మించిన తిక్కన తన ఆఖరు చరణంలో 
“హరిహరనాథ, సర్వభువనార్శిత, నన్‌ దయజూడు మిత్తరిన్‌” తన _ అల్పత్వంచేత విహ్వాలుడై 
యీశ్వరుజ్తి శరణుజొచ్చాడు. ఈ మహాత్ముల పరంవరకు చెందినవాడే మన అప్పారావు. 
లోకవృత్తంలోని లోతుపాతులన్నీ |గ్రహించినవాడు. అన్ని శిఖరాలూ యెక్కి. అన్నిలోయలలోనూ 
దిగి చివరికేమున్నారో చూడండి, “పెరిగి విరిగితి, విరిగి పెరిగితి, కష్టసుఖముల పారమెరిగితి”. 
కాని యి విరగడంవల్టా పెరగడం వల్లా యేమైనా ప్రయోజనం కలిగిందా. ఆశే ఉన్నట్టు 
కనిపించదు - ఇంకా ప్రయత్నాలెందుకు, పోరాటాలెందుకు? “యుద్దమా? యిక "వేటి లోకము 
చాలు చాలును లంగరెత్తుము.” 

కన్యాశుల్కం నాటకంలో ఆడపిల్లల్ని అమ్ముకోవడమనే దురాచారాన్ని మాన్సటం |[పధానంగా 
వున్నట్టు కనిపించినా; కలకాలంగా మన (బతుకును భారంగా చేసిన నిస్సత్తువనూ, మాంద్యాన్నీ 
చెదరగొట్టి, మన ఐహిక జీవనంలో ఉత్సాహాన్ని రేకెత్తించి, నిద్రాణంగా వున్న మానవజాతిని 
మేల్కొల్పటానికి యూ నాటకం వుపకరిస్తుందని కొంచెం నిదానించి చూస్తే తెలుస్తుంది. 


తన్వాశుల్క 0: నూరేళ్ళ నమాలోచనం.. 


రవీంద్రుడు తన యింగ్లీషు గీతాంజలికి మాతృకలైన (గ్రంథాలలో వొకటి అయిన “నైవేద్యం” 
భా ర చ 
అనే కావ్యంలో యిలా అన్నారు. 


జీవన్‌ అమార్‌ 
ఏతో భాలో బాసీ బోలే పోయేఛే వత్యయ్‌ 
మృత్యు? వమొని భాలో బాసి" బొ నిశ్చయ్‌ 


“నాయీ జీవనమంకే నాకింత ప్రియంగా వుందిగదా. ఇందువల్ల మృత్యువు నా యీ 
జీవనంకంకు ప్రియంగా వుండి తీరుతుందనే [ప్రత్యయం కలుగుతున్నది” అని భక్తితాత్సర్యంతో 
చెప్పిన భావాన్నే అప్పారావు తన వద్దతి కనుగుణమైన సరసోక్తిగా గిరీశంచేత యిలా అనిపించారు. 
“ఇహ సౌఖ్యంవుంకు పరసౌఖ్యం కూడా సాధించావేం అన్నమాట. యలాగో తెలిసిందా? 
ఈజ్‌ మెంటు హక్కు ఎష్టాబ్లిషు అవుతుంది.” వరంకోసం తన్ను దత్తత చేసుకోమని గిరీశం 
కోరినపుడు లుబ్బావధాన్లు చెప్పిందికూడా యిదే: “ఇహం యింత బాగా వెలిగింది. వరం మాటు 
బతికివుంకే ముందు చూసుకుందాం.” వరాన్ని గురించిన ప్రొకులాటను ఎత్తి పొడిచే ఘట్టూలెన్నో 
యీ నాటకంలోవున్నాయి. మధురవాణితో కరటకశ్ళాస్త్రి, “కొందరు అదృష్టవంతులు యజ్ఞం 
చేసి పరలోకం భోగాలకి టిక్కెట్టు కొనుక్కుంటారు”. మాయమైన మధురవాణి కంటుకోసం 
ఆంజనేయస్వామికి దీపారాధన తలపెడితే శిష్యుడేమన్నాడు: “కడుపులోకి వెళ్ళవలసిన నెయ్యి 
కాల్ప్సేయడం నాకేవీం యిష్టం లేదు” అని, 

అయితే యూ యిహాన్ని సంబాళించుకొని వ్యసనంలేకుండా బతుకు సాగించడం యెలాగ? 
లోకస్టితి తెలిసికొని, అందులోని అవకతవకలన్నీ తొలగించడానికి ప్రయత్నించాలి. గిరీశంగా రేవంటారు 
చూడండి. “లోకం తప్పుతోవలో వెళుతూంశకు ఆ తోవలోంచి మళ్ళించి, మంచి తోవలో 
పెట్టడమనేది సోషల్‌ రిఫారమ్‌”, “జారూ బురదా గట్టూగతకలూవున్న తోవ యలావుంటుందో 
యిప్టాడు మనవాళ్ళ ఆచారాలు అలావున్నాయి. ఆ తోవలోంచి బండీ తప్పించి, మంచి 
దిమ్మిసా కొట్టిన హారోడ్డులోకి మళ్ళించాలి”. ఇది సాధారణమైన వనిగాదు. దీనికి చక్కని 
లోకజ్ఞానం కావాలి. ఈ (ప్రపంచం చాలా విశాలమైనది. నాసనాదేశాచారాలూ పరిశీలించారి. 
“యూరప్‌, ఆ(ఫికా, అమెరికా, ఏషియా, ఆ స్ట్రైలియా” ఈ అయిదు ఖండాలూ కాక నారు 
పోల్‌ అని మరోదేశం వుంది. 

ఇన్నిదేశాలూ తిరిగి తీరా మనదేశం చేరేసరికి యేమనిపిస్తుంది - “నాలుగు కోసులు 
గుర్రపు సవారీ అయి యీదురోమని యిల్లు చేరుకుని గుమ్మంలో అడుగుపెస్టేసరికి మబ్బు లేని 
పిడుగుపడ్డది” అని రామప్పంతులన్నట్టు “మనవాళ్ళు వొట్టి వెధవలోయ్‌” అన్న గిరీశంగారిమాటు 
స్థురణకు వస్తుంది. మనలో మనకే నమ్మకం లేదు. పరాయివాళ్ళ మీది వ్యామోహం మెండు. 
“మొన్న బంగాళీవాడు యీవూల్ఫ్ళో లెక్సెరిచ్చినప్పుడు వొకడికైనా నోరు పెగిలిందీ”. “యిదే 
బంగాళీవాడైతే యేంచేస్తాడో తెరిసిందా?” చివరికి గొవుదనానికి కొలబద్రకూడా పరాయివాడే. 
“గొప్పవారం టే అలా యిలాగా అనుకున్నావా యేమిటి? సురేంద్రనాథ బెనర్జీ అంత గొప్పవాడు.” 

వర్గభేదాలవల్లా, శాఖా వైవిధ్యం వల్లా, కఠిమిలేములవల్లా నిలువుగా అడ్డంగా చీలికళైవున్న యీ 
తెనుగు సంసారంలో యే సుత్రచారానికీ ఆనుకూల్యం లేనిమాట నిజమే. దశరూవకంలో 
మృచ్చకటిక నాటకం ధూర్తసంకులం అని వర్ల్గింపబడింది. కన్యాశుల్కం కూడా ధూర్తులతో 
నిండివుంది. ఈ పోలికనేను చూపిందికాదు. ఇది అప్పారావుగారి మనస్సులోనే అంకురించింది. 


(అనంపూార్తివ్యానం - “అబ్బూరి సంన్మరణ” నుంచ్చి 


kx Kk 


కన్యాశుల్శ_ం: నూరేళ్ళ సమాలోచనం... 


జీవితరంగమే కనశ్యాశంల్కం 


శ్రీ నార్హ వెంకళలుళశ్తరరావు || 


(శ్రీ కందుకూరి వీరేశలింగం మహాపురుషుడు కాగా, శ్రీ గిడుగు వేంకటరామమూార్తి 
మహాపండితుడు కాగా, (శ్రీ) గురజాడ అప్పారావు మహాకవి, మహాపురుష లక్షణాలు కొన్ని 
అప్పొరావుగారిలో లేకపోలేదు. వీరేశలింగం గారివలె ఆయన సంఘసేవకే తన జీవితాన్ని 
అంకింతం చేసి వుండక పోవచ్చు. మూఢనమ్మకాలను, మూఢాచారాలను ప్రతిఘటించడానికి 
అహర్నిశం పనిచేసి వుండకపోవచ్చు. సత్యం కోసం, న్యాయం కోసం సమస్తవ్రవంచాన్ని ధిక్కరించి, 
ఒంటరిగా నిలిచిన ఘట్టాలు అప్పారావుగారి జీవితంలో తక్కువనడం కూడా నిజం కావచ్చు. 
అయినా, మహాపురుషులకోవకు చెందిన వాడు కాబస్టే ఆయన “మతం వేరెతేను యేమోయ్‌? 
మనసు లొకళై మనుషులుంశే, జాత మన్నది లేచి పెరిగి లోకమున రాణించునోయ్‌” అంటూ 
సర్వమానవ సౌభాత్ర సందేశమివ్వ గలిగాడు. “సొంత లాభం కొంత మానుకు, పొరుగువాడికి 
తోడుపడవోయ్‌! దేశమంకు మట్టి కాదోయ్‌! దేశమంశేు మనుషులోయ్‌!” అంటూ దేశభక్తికి 
మహోదాత్తమైన నిర్వచన మివ్వగలిగాడు. “మంచి చెడ్డలు మనుజులందున యెంచి చూడగ 
రెండె కులములు: మంచి యన్నది మాల రెఫైతే మాలనే అగుదున్‌” అంటూ మానవతకు 
మచ్చగానున్న కృత్రిమ కులవిభేదాలను నిరసించగలిగాడు. “వెనుక చూసిన కార్యమేమోయ్‌? 
మంచి గతమున కొంచెమేనోయ్‌! మందగించక ముందుఅడుగేయ్‌! వెనుకవడితే వెనకెనోయ్‌!” 
అంటూ నవభారతానికి కర్తవ్యబోధ చేయగలిగాడు. ఇంతేకాదు. మహాపురుషుల సరసను 
నిలవగలవాడు కాబట్ట ఆయనలో “కొమ్మెరుంగులు” జిమ్మగల “కొత్తపాతల మేలు కలయిక” 
కోసం తవన కనపడుతుంది. 

పోతే రామమూర్తిగారిని పోలిన ఉద్దండ పండితుడు కాకపోయినా, అప్పారావుగారి పాండితి 
అల్పమైంది కాదు. ఇంగ్రీషు ఆయనకు కొట్టినపిండి. విద్యార్హి దశలోనే ఆ భాషలో ఆయన 
(వ్రాసిన కొన్ని పద్యాలు సమకాలికుల దృష్టి నాకర్షించి, వారిమన్ననకు పాత్రమైనాయి. అభిజ్ఞాన 
శాకుంతలాన్ని, ఇతర సంస్కృత నాటకాలను, కావ్యాలను మూలంలోనే విమర్శనదృష్టితో 
చదువుకొని, వాటికి విలువలు కట్టుకొనగల పాటం ఆయన సంస్కతభాషా పాండిత్యం. 
తెలుగుకు కొత్త వెలుగు గూర్చిన అప్పారావుగారి తెలుగుభాషా పాండిత్యాన్ని గురించి ప్రత్యేకించి 
చెప్పనక్కర లేదు. తేటమాటలలో నుంచి ఆయన తేనెలు పిండ గలిగాడు. (ప్రజల భాషచేత 
పరభృతాల పంచమ స్వరాలను పలికించ గలిగాడు. 

అయితే, మహాపురుష లక్షణాలు కొరవడక పోయినా, పాండిత్యలోపం లేకపోయినా, 
అప్పారావుగారిని సంస్మరించగానే ఆయన మనకు మవోకవి రూవంలోనే సాక్షాత్కరిస్తూ 
వుంటాడు. ఆయన వ్రాసిన కవిత వట్టుమని పదిపదుల వుటలైనా కాక పోవచ్చు. ఆయన 
(పచురించిన కథలు అయిదు మాత్రమే కావచ్చు. మూడు నాటకాలను ప్రారంభించి, వాటిలో 
రెండింటిని అసంవూర్లంగానే ఆయన విడిచిపెట్టి వుండవచ్చు. ఇంగ్రీషులోను, తెనుగులోను 
ఆయన (వ్రాసిన వ్యాసాలన్నింటినీ చేర్చినా, అదొక చిరుపొత్తాన్ని మించకపోవచ్చు. అయినా, 
ఆయన మవాోకవి. ఎన్ని పుటలను నింవగరిగాడనికాక, ఎన్ని పుట్టుకీట్లను కదలించగలిగాడని ఏ 
కవి విషయంలో నైనా మనం ప్రశ్నించుకోవాలి. ఎన్ని కావ్యాలను పూర్తి చేయగరిగాడనికాక, 
ఎన్ని గుండెలను ఎంతగా కదిలించ గలిగాడని వితర్కించుకోవాలి. ఈ దృష్టినుంచి చూస్తో, 


* ఇది సంపొదకులు పెటిన డీరిక, 
న! ల 


కనాప్పాళుల్క ౦: నూరేళ్ళ నమాలోచనం.. 161 


అప్పారావుగారు. నిస్సందేహంగా మహాకవి. కొద్దిగానే (వ్రాసినా, ఆ వ్ర్రాసినదానిలో కూడా 
ఎగుడుదిగుడులున్నా, అనేక సాహాత్య శాఖలలో .విప్రవాత్మక మైన పరివర్తనాలను సాధించిన ఘనత 
ఆధునిక యుగంలో ముమ్మాటికీ శ్రీ) గురజాడ అప్పారావుగారిదే! 


"పెద్ద కళ్ళతో, కుదిరక గల ముక్కుతో, వెడల్పు నుదురుతో, కోలముఖానికి నిండుదనమిచ్చే 
గుబురు మీసాలతో అప్పారావుగారు తమ ఫోటోలలో అసాధారణ వ్యక్తిగా కనిపిస్తారు గాని, 
ఆబాల్యంగా ఆయన అర్భకుడు. ముఫ్పెమూడోయేట ఆయన తూకం 78 పౌనులు మాత్రం. 
ఎన్నడూ 85 పౌనులను మించి ఆయన తూకం పెరగలేదు. “విపరీతమైన బడరిక, ఆయాసం 
నాకు బాల్యంనుంచీ వున్నవే” అని ఆయన వ్రాసుకున్నాడు. “ఎప్పుడూ పక్కమీద అలా 
వారి, విశ్రాంతి తీసుకోవాలనిపించేది” అని తానై చెప్పుకున్నాడు. జీర్ణకోశానికి, నరాలకు 
సంబంధించిన రుగ్మతలు చిన్నతనంలో వెంటబడి, ఆయనను పీల్చి పిప్పిచేశాయి. గట్టిగా వీచితే 
గారికి ఎగిరిపోయేటంత బక్కపలచగా ఆయన వుండేవాడట. “గారి నొంటికి తగలకుండా 
గొడుగును అడ్డం పెట్టుకుంటూ వుంటాను” అని ఆయనొక సందర్భంలో చెప్పినా, గాలికి 
జడిసి రాత్రిపూట కూడా గొడుగు వేసుకుంటానని తానై బయట పెట్టలేదు, కితోష్ట్రస్తితుల 
కనుగుణంగా ఒకటి రెండు శొలువలు, తలపాగా, కోటూ ధరించడం ఆయనకు పరిపాటిగా 
వుండేది. ఏ ఊఉదకమండలానికో వెడితే, జుబ్బామీద జుబ్బా, కోటుమీద కోటు తగిలిస్తూ 
వుండేవారుకూడా. వీరేశరింగంగారి _ఆరోగ్యమైనా అంతంతమాత్రమే. కాని, ఆయన కంటె 
కూడా అప్పారావుగారే అన్ని విధాలా అర్భకులని చెప్పాలి. అయినా, ఆయనలో ఆలోచనలెన్నో 
- అగ్నిపర్వతంలో లావావలె - కళ పెళ ఉడుకుతుండేవి. ఇందుకు కారణం ఆయన (ప్రేమికుడు 
కొనడమే. కొందరు అధునాతన కవుల వలె ఆయన (ప్రేమించింది ఇహలోకానికో, లేదా, 
ఊహాలోకానికో చెందిన వీ (పేయసినో కాదు, నవ (ప్రపంచాన్ని. దానిలో నెలకొనవలసిన 
నవవ్యవస్తను గురించి కలలుగన్నా, ఆయన _ (ప్రేమించింది భవిష్యత్తునూకాదు. తన కాలంలో, 
తనను పరివేష్పించి వున్న జీవితాన్ని, దాని నిత్యనూతన విలాసాలనే ఆయన మనసారా 
(పేమించాడు. కూర్చుంటే లేవలేని, లేస్తే కూర్చోలేని స్థితిలో బ్రతుకును వెళ్ళమార్చు కొనవలసిన 
వాడైనా బతుకు ఆయనకు భారంగా కనబడలేదు. నిస్సారమైందిగానూ తోచలేదు. అడుగడుగున 
దానిలో కొత్త అందాలే ఆయనకు గోచరించాయి; ఎటుతిరిగినా, కొత్త వెలుగులే పొడగట్టూయి. 
రోజులు ఆయనకు అర్హరహితంకావు. పరస్పర వ్రతిధ్వనులుకావు; (వతివ్రభాతావాతంతోనూ ఒక 
కొత్తగీతాన్నో, గేయాన్నో వినిపించే కిన్నరకన్య లవి. ప్రజ ఆయనకు మెదడు లేని గొ|రెలనుంద 
కాదు, ఒక్కొక్క. వ్వ ఒక్కొక్క విశ్వమే ఆయనకు సాక్షాత్కారమౌతుండేది. అందువల్లనే 
ఆయన జీవితంలో ఎంత వైవిధ్యం వుంది! ఎంతటి తీవగమనం వుంది! నేటి జీవితం 
పుష్కలమైన, అనంతమైన గాథలతో నిండి వుంది.” అని ఒకలేఖలో వ్రాయగలిగారు; “అయినా, 


దానిని (బ్రతుకులోని వైవిధ్యాన్ని, దాని గమన తీవ్రతను) మన రచయితలు దర్శించరు.” అని 
ఆయన వాపోవ గలిగాడు. 


సరిగా (శ్రీ గురజాడ అప్పారావుగారిని అర్ధం చేసుకోగల వారికి ఆయన సంఘ 
సంస్క_రణాభిలాషతోనో, వ్యావహారిక భాషా వాదంతోనో (పే రేపితుడైన కవి కానేకాడు; 
జీవచ్చ్ళక్తులచె, వాటి వైవిధ్యంచే, వాటి విద్యుద్గమనంచే, వాటి - విలాసాలచే (ేరేపించబడిన 
మహాకవి ఆయన. సంఘసంస్క్రరణను ఆయన కోరకపోలేదు. అందుకు సారస్వతాన్ని ఒక 
సాధనంగా చేసుకోవాలని అభిలపషించకపోనూ లేదు. కాని (పచారసాధనంగా చేయదలచుకున్న 
రచనలో సయితం తన ఇం[ద్రజాల మ హేంద్రజాల విద్యలన్నింటితోను జగన్మోహన రూపంతో 
తరలివచ్చి జీవితమే కొలువుతీర్చేది. అందువల్లనే “కన్యాశుల్కం”లో సంఘ సంస్కరణ ప్రచారం 
ఎక్కడ జరిగిందన్న ప్రశ్న; అందువల్లనే “కొండుభొట్టేయ” మేమి, “దిల్లణీయ” మేమి సంఘ 
సంస్కరణోద్యనూనికి ఎంతవరకు తోడ్పడగలవన్న సందేహం. 


కన్వాకఘుల్కం: నూ లేళ్ళ నమాలోచనం... 


కలం పట్టుగానే జీవితం తప్ప అన్యమేదీ కళ్ళకు కళ్టుది కాదు గనకనే (శీ, అప్పారావుగారి 
“కన్యాశుల్క” నాటకంలో పొందిక తక్కువ. నాటక శిల్పాన్నిగురించి ఆయనకు తెలియని 
విషయాలు తెలుసుకోదగినవే కావు. అయినా, “కన్యాశుల్కల”లోని ముఖ్యమైనలోపం నాటకగణిల్పం 
తక్కవ కావడమే! దానిలో ఏడు అంకాలున్నాయి; లెక్కలేనన్ని 'రంగాలున్నాయి; 29 
పాత్రలున్నాయి; దాన్ని పూర్తిగా ఆడాలంశే ఒక రాత్రి చాలదేమో! నాటకాంతంలో మిస్రర్‌ 
గిరీశం నోటు వచ్చేమాట - “డామిట్‌! కథ అడ్డంగా తిరిగింది - మొతం నాటకానిశే 
వర్తిస్తుందని చెప్పవచ్చు. నిజానికి తనకు ఎదురుతిరిగి, నాటకం తన చిత్తం వచ్చిన రూపాన్ని తాను 
ధరించడాన్ని. చూడగా కలిగిన అసంతృప్తే గిరీశం నోటిద్వారా అప్పారావుగారిచేత ఈమాట 
అనిపించిందేమో! ఏమైనా, జీవితాని కుండే చిలువలు, పలవలే “కత్యాశల్లఆతకలో వ్రున్నాయి. 
దానిలోవలె దీనిలో కూడా పొందిక తక్కువ. “కన్యాశుల్కం”లో ఇతర లోపాలుంకే, అవికూడా 
మానవజీవితంలో వుండే లోపాలే. కాని, ఎన్నిలోపాలున్నా, జీవితం వలె నిత్య్వనూతనమై అది 
మనలను ఆకర్షిస్తుంది; అలరిస్తుంది; అనిర్వచనీయమైన సమ్మోహన శక్తితో మనలను వశవర్తులను 
చేసుకొంటుంది. దానిలోని పాత్రలు (అవి గిరీశం, వెంకళేశం, అగ్నిహషోత్రావధానులు, బుచ్చమ్మ, 
మధురవాణివంటే ప్రధానపాత్రలైనా, లేక పూజారి గవరయ్య, పోలిశెట్టి, హెడ్‌ కానిస్టేబుల్‌ 
వంటి అప్రధాన పాత్రలైన్సా రంగస్టలంలోని పాత్రలుగా ఏ ఘట్టంలోను పొరపాటుగా నైనా 
తోచవు. జీవితరంగంలోని వ్యక్తులుగా అవి మనలను పలకరిస్తాయి. మనతో మాట్లాడతాయి; 
మనలను కవ్విస్తాయి; నవ్విస్తాయి. సాంఘిక ప్రయోజనాన్ని కోరి వీరేశలింగం పంతులుగారు 
“అపూర్వ బ్రహ్మచర్యప్రహసనము”, “విచిత వివాహ ప్రహసనము, “మహాబధిర ప్రహసనము” 
అంటూ ఎన్నింటినో (వ్రాశారు. ఈ (పహసనాలన్నీ చేరి “కన్యాశుల్కా”నికి కనీసం నాలుగు రెట్లు 
వున్నాయి. అయినా, వాటిలో వచ్చే పాత్రలేవో మనకు జ్ఞాపకం వుంటున్నవా? “రమాకాంతము 
పంతులు”, *ధనపాలుడు ఏ (ప్రహసనాలలోని పాత్రలో ఎందరు చెప్పగలరు? శిల్పం తక్కువైనా 
“కన్యాశుల్క”మే నేటికీ మనకున్న నాటకాలలో ఉత్తమోత్తమమైనదిగా చెల్లడం - జీవితానికున్న 
చేవ _దానికున్నందునే; జీవంతో తొణికిస లాడుతున్న పాత్రలు దానిలో వున్నందునే. 

శ్రీ అప్పారావుగారు భాషాపండితులైనా, భాషా పరిణామ శాస్త్రాన్ని వరిశీలించినవారైనా, 
కేవలం భాషాభిమానమే (శ్రీ, గిడుగు రామమూర్తి గారి విషయంలో జరిగినట్టు) ఆయనను 
వ్యావహారిక భాషావాదిగా చేయలేదు. జీవితంపై (పేమ ఆయనను కావ్య వస్తువుకోసం (ప్రజల 
మధ్యకు పంపింది; అదే ఆయనను ప్రజా భాషాభిమానిగా మార్చింది. రచయితను ప్రజలకు 
దూరం చేసేది కాబస్టే, గ్రాంథిక భాషపై ఆయన కంతమంట. ఆ మంటతోనే “సంకెళ్ళను 
(పేమించేవారిని దాన్ని (గ్రాంథిక భాషను) ప్రేమించ నివ్వండి. కాని నాకు మాత్రం ఏభాషతో 
మన _ సుఖదుఃఖాలను మనం జంకు లేకుండా వ్యక్తపరుస్తామో, ఏ భాషను నేను తల్లి 
వొడిలో నేర్చుకున్నానో, ఆ సజీవమైన భాషే కావాలి అని ఆయన అనగలిగాడు. “నాది 
(వజోద్యమం. ఎవరిని సంతృప్తి పరచడానికి దాన్ని వదులుకోలేను” అని ఉద్దాటించ గలిగాడు. 

జీవితాన్ని గురించి చివరిమాట చెప్పడానికి వీలు కొన ట్ట, జీవితాన్ని (ప్రియంగా (ప్రేమించి 
దాన్ని కీర్తించిన అప్పారాయ మపహాకవిని గురించి కూడా చివరిమాట చెప్పలేము. కాని, 
ఒక్క ్టటమా[త్రం నిజం. కన్యాశుల్కం ఈనాడొక సాంఘిక దురాచారంకాదు. వ్యావహారిక 
భాషావాదం ప్రజోద్యమంగా మిగలని కాలమొకటి రావచ్చు. అయినా, జీవితంపై మనకు 
(పేమ నిరిచినంత వణకు అప్పారావుగారి కృతులు చెక్కు చెదరకుండా నిలుస్తాయి. 


“కరిశోధన”(11) - డిశంబరు 2955, జనవరి 1956 


xx చేల 


కన్యాశుల్కం. నూరేళ్ళ నమూాలోచనం.. 163 


కన్యాశుల్కం జా అనన్యనామూన్యం* 


ఆచార్య దివాక్షర్ల వేంకటావధాని 


సొంఘికమైన వస్తువుతో, సరళము శక్తిమంతమునైన వ్యావహారిక భాషతో, నపూర్వమైన 
శిల్పకళా కౌశలముతో కన్యాశుల్మ్క_ నాటకమును నిర్మించి యాంధ్రనాటక వాజ్మయమున 
కమూల్యమైన తొడవు సమకూర్చినవారు శ్రీ గురజాడ వేంకట అప్పారావు పంతులుగారు. 
వీరు విశాఖపట్టుణ మండలమునకు జెందిన రాయవరము (గ్రామమున 1891వ సంవత్సరము 
నవంబరు 30వ తేదీని జనన మొందిరి. 1886వ సంవత్సరమున దమ యిరువదియైదవ 
యేట బట్టభద్రులైరి. అంతకు మూండేండ్ల్రకుం బూర్యమే సారంగధర కావ్యరచన కావించిరి. 
1897వ సంవత్సరమున నిప్పుడు వ్రచారమున నున్న కన్యాశుల్కమునకుం (బథమావతారమైన 
సంగ్రహనాటకము రచించి, తరువాత 1909వ సంవత్సరమున దమ మిత్రులైన (శ్రీ యస్‌. 
శ్రీనివాస అయ్యంగారి సూచన ననుసరించి యా సంగ్రహ రూవమును జాల మార్చి 
వాసిరి. ఆ మార్పులచే నది వేతొక కొత్త నాటకమా యనునట్లు రూపాొందినదంట! 
పరిష్కుత నాటకమే యిప్పుడు వ్రచారమున నున్నది. (శ్రీ) పంతులుగారు కన్యాశుల్కుము కాక 
కొండుభట్టేయము, బిల్లణీయము అను మరి రెండు నాటకములను గూడ ప్రాసియుండిరి. 
కాని వానికిం గన్యాశుల్కుమునకు వచ్చినంత పేరుకాని (ప్రచారముకాని కలుగలేదు. వారి 
ముత్యాలసరము లాం(్రచ్చందో లక్ష్మి కపూర్వమైన “ముత్యాలసరములే.” ఆ ఛందమున వారు 
రచించిన గేయములును, కన్యక, “పుత్తడి బొమ్మా పున్నమ్మ", సుభద్ర, డామను పిథియస్‌ 
మున్నగు ఖండకావ్యములును సర్వాంధ్ర లోకమునకు సుపరిచితములై వారికి మహాకవి బిరుదమును, 
ఎనలేని గౌరవమును సమకూర్చినవి. వారు కొంతకాలము విజయనగర మహారాజ కళాశాలలో 
నువన్యాసకులుగను, గొంతకాలము మహోరాజాస్త్థాన శాసనపరిశోధకులు గను బని చేయుటయే 
కాక యా రాజకుటుంబమునకుం బ్రాణమాన మిత్రులై వరిఢవిల్లిరి. 1913వ సంవత్సరమున 
మదరాసు విశ్వవిద్యాలయము, వారిని “ఫెల్లో'గా (గ్రహించి తన్ను గౌరవించుకొన్నది. వారు 
1915 నవంబరు 30వ తేదీని - సరిగాందమ వఏంబదిరమైదవ జన్మదినమునాండే - కీర్తిశేషులైరి. 


కన్యాశుల్క కర్తృత్వమును గూర్చి యిటీవలం గొన్ని వింతవాదములు బయలుదేణినవి. (శ్రీ) 
అప్పారావుపంతులుగా రానాటకము నాంగ్రమున వ్రాయ (క్రీ గోమఠం ,శ్రీనివాసాచార్యులుగారు 
తెనింగించిరనునదందొకటి. 1897వ సంవత్సరమున6 బచురింపంబడిన సంగహ నాటుకమునే 
శ్రీ) అప్పారావు పంతులుగారు వ్రాసిరనియు, నివ గుడు ప్రచారములోనున్న నాటకమును శ్రీ 
గోమరఠం (శీ/నివాసాచార్యులుగారును, వేదం వేంకటాచలయ్యగారును రతిణవితతికమము. “రెకన 
వాదము. కాని యింద వాదమునలాని సత్యమున్నట్టు కనిపించదు. కన్యాశుల్క్మమునందలి 
భాష విశాఖ మండలమునందు వాడుకలో నుండినభాష. దాని నా మండలమునకు6 
జెందిన వారు-అందును (శ్ర, అప్పారావుపంతులుగారివంటి నిపుణులు-తప్ప నితరులెవ్వరును 
(వాయంజాలరు. మణీయు (శ్ర), పంతులుగారి లేఖలును, వారితోంబరిచయము కలిగి యుండిన 
సమకాలిక మిత్రుల సాక్ష్యమును, వారు (ప్రథమ ద్వితీయ సంపుటములకు (వ్రాసిన పీఠికలును 
శ్రీ పంతులు గారే దానిని (వాసియున్నట్టు నిరూపించుచున్నవి. అందుచే కన్యాశుల్క 


oe) 


కర్తృత్వమును గూర్చి సందేహము పెంచుకొని యొక గొప్ప రచయితకు గొణంత కల్పింవవలసిన 
యవసరము లేదు. 


ఇది సంపాదకులు పెటిన శీరిక, 
జం చై 


కన్వాళుల్క ౦: నూరేళ్ళ సమాలోచనం... 


కన్యాశుల్భ ము వమహోదారులును, సుప్రసిద్ధ కవిపండిత పోషకులును, విజయనగరాధీశులెన 
శ్రీ ఆనంద గజపతి మహారాజులుంగారికి భక్తి పూర్వకముగా నంకితము చేయంబడినది. దీని 
రచనకుంగూడ శ్రీవారా విషయమున బొందిన యాందోభళనమే కొంతవణజుకుం (బేరకమై 
యుండినది. తమ నాటకమును వారి కంకితము చేయుచు పంతులుగారు “వదేళ్ళ క్రితం తమరు 
ఠః కన్యాశుల్క_ దురాచారాన్ని గురించి ఆలోచిస్తూ అనాథ బాలికల నుదరించేటందుకు 
పూనుకుంకే, ఈ తను భృత్యుడు ప్రజలు ఈ దుర్మార్గాన్ని గుర్తించి దాని నిర్మూలనానికి 
పూనుకుంటారనే ఆశతో ఒక చిన్న నాటిక 'వాశాండు. దాని ప్రదర్శనం అంతమందీ 
ఆమోదించడం, దాని నకళ్ళు కావాలని అడగడం చూచి నేను ఇది ప ని తనుకు 
అంకితమీయ  సాహసిస్తున్నా"నని వ్రాసియుండిరి. ప్రథమ ముదణమునకు _ వాయంబడిన 
యుపోద్దాతములో నీ విషయము వివరింపంబడియున్నది. 1887వ సంవత్సరము [ప్రాంతమున 
శీ, ఆనందగజపతి మపహీరాజులుంగారి యానతి ననుసరించి విశాఖపట్టుణ మండల మందలి 
గామాదులలో మూండేండ్ర కాలమున బ్రాహ్మణ కుటుంబములలో జరిగిన కన్యాశుల్క 
వివాహముల పట్టిక తయారుచేయంబడినది. అది యే విధముగను సమగ్రమైన పట్టిక కాక 
పోయినను అప్పటి కన్యాశుల్క వివాహముల పరిస్టితి నెజటుంగుట కెంతో తోడ్పడును. ఆ 
పట్టికలో సుమారు 1134 కన్యాశుల్క వివాహముల లెక్క కానంబడుచున్నది. అనగా నట్టి 
వివాహములు సంవత్సరమునకు సరాసరిని 334 జరిగిన వన్నమాట. అప్పుడు వివాహితలైన 
కన్యలలో 5 ఏండ్లవారు 99 మంది; 4 ఏండ్లవారు 44 మంది; 3 ఏండ్లవారు 3౩6 మంది; 2 
ఏండ్లవారు 6 గురు; ఒక్క యేడాది మూత్ర ముండినవారు ముగ్గురు. ఇందు తుది శిశువుల 
కొక్కాక్కరికి 400 రూపాయల చొవ్పున శుల్క మొసంగంబడినదంట! ఇంత కన్నను చిత్రము, 
శోచనీయమునగు విషయ మింకొకటియున్నది. తల్జులు గర్భవతులుగా నున్నవ్యడే వుట్టుంబోవు 
బిడ్డ యాడబిడ్డయైనచో నింతింత శుల్క మిచ్చెదమని కొందణు బేరములు చేయుచుండిరంట! 
ఇట్ట దుస్తితి హృదయనంతుల కెవరికైన వంత కలిగింపక మానదు. (శ్రీ) పంతులుగారివంటి 
మృదుహృదయులమాట వేఖుగాం జెప్పనవసరము లేదు. ఇట్టి హేయములైన పరిస్థితులే వారిని 
కన్యాశుల్క నాటకమును రచించుటకు6 |బ్రేరేచినవి. అవి సంఘమునకు దీరని కళంకములు. 
వాని నెత్తిచూపి యుత్తమము లైన నిత్యాదర్శములను నెలకొల్పుటకంబు సారస్వతమున కున్నత 
తరమైన (ప్రయోజన మింకొకటుండంబోదని శ్రీ పంతులుగారి యభిప్రాయము. 


కన్యాశుల్కము హాస్యరస (ప్రధానమైన యేడంకముల రూపకము. ఇందరి వస్తువు 
కల్పితమైనది. సంస్కృత లాక్షణికులు చెప్పిన దశ రూపకములలోం బ్రహసన మొకటి. అది 
కల్పిత వస్తుకము, ఏకాంకమునై, ముఖ నిర్వహణ సంధులతోడను, గేయ పదాది లాస్యాంగముల 
తోడను గూడి మూండు విధములై యుండును. పాషండాది చరితము, చేటాది ప్రయ్యృుక్తము, 
పరిహాస్య వేషాభాషాప్రాయము నగునది శుద్దము. విపరీత వేషభాషాదికముతోం గూడినది 
వికృతము. వీధ్యంగ సంకరము, ధూర్త సంకులము నగునది సంక్షీర్షము. హాస్యరసపూరితమై 
నవ్వు పుట్టించున దగులటుచే దానికియ (బ్రహసనమనును పేరు సార్హకమగుచున్నది. కల్పిత వస్తుకత, 
హాస్యరస (ప్రధానత, శ్రోత్రియ బ్రాహ్మణ పాత్రకత, ధూర్త సంకులత, విపరీత వేషభాషాది 
పూర్ణత మున్నగు (ప్రహసన లక్షణములు కన్యాశుల్కమునం గానవచ్చుచున్నను; దానిని గేవల 
(ప్రహిసన మనుటకు వీలులేదు. ఏడంకములతోడను, గ్రిష్టమైన కథా వస్తువు తోడను, నిపుణమైన 
పాత్ర పోషణముతోడను గూడి కేవల వినోద ప్రయోజనము కాక యుత్తన సంస్కరణ 
సాపెక్తము కూడనై యుండుటచే నొక విధముగా నది నాటక నామమునకే యర్హమగు 
చున్నది. అప్పుడు శృంగార వీర రసములలో నొకటి యందు బ్రధానముగా లేదుకదా యను 
ప్రశ్న యుదయింవవచ్చును. శృంగార వీరరసములలో నొకటి ప్రధానముగా" నుండవలెననుట - 
యేదో యొక సముచిత రస మంగిగను దక్కిన వంగములుగను నుండవలెనని చెవ్వ్పుటకే కాని, 
యా రెండింటిలోనే యేదో యొకటి తవ్పక ప్రాధాన్యము వహింపవలెనని చెప్పుటకు€ గాదని 


కన్వాళుల్క 0. నూరేళ్ళ నమూలో చనం... 16వ ౧) 


కొందణీ యభిప్రాయము. శాంత కరుణాశ్చర్య (ప్రధానములైన నాటకములు కొన్ని సంస్కృ ఎత 
వాజ్మ్యయముననే కొనిపించుచుండుట యూ యభిప్రాయమునకు బలము చేకూర్చుచున్నది. కొని 
శృంగార వీర శాంత కరుణాశ్చర్యములవలెనే నాటకమున హాస్యమును గూడం |బధానముగా 
గహింపవచ్చునని యంగీకరించుట కొక యాశ్తేపమున్నది. సాహిత్యదర్పణ రుచిరవ్యాఖ్యలో “ఏక 
ఏవేత్యభిధాన ముత్కర్లాదానాయ. శృంగారోవీర ఏవేతి పునర్హస్య- బీభత్స భయానక రౌద్ర మాత్ర 
వ్యవచ్చేదాయ” అని వోస్యబీభత్స భయానక రౌద్రములకు వ్యవచ్చేదము చెప్పంబడినది. వాని 
నుదాత్తముగా౭ బోషించుట కవకాశము తక్కువగా నుండుటయు, సంస్కృతమున నారసములకుం 
(బాధాన్య మొసంగి [వాయంబడిన నాటకమేదియు లేకుండుటయు, నా వ్యాఖ్యాత యట్లు 
చెప్కుటకుం గారణములై యుండును. ఏ నాటక  క్తర్తయైన స్వతంత్రించి హాస్యరస ప్రధానమైన 
నాటకమును సృజించి యుండినచో, నతడు దానినిగూడ శృంగార వీరాదులలోం జేర్చెడివాండే. 
ఆ వని శ్రీ అప్పారావు పంతులుగారు _ కావించినారు. కన్యాశుల్కమును వట్టి (ప్రహసనమని 
చెవ్వుటకులాని, లక్షణ సంపన్నమైన నాటకమని భావించుటకుంగాని వీలులేదు. ఆ రెండు 
రూవకభేదముల లక్షణములు నందు జతచేయంబడినవి. అది హాస్యరస (ప్రధానమైన నాటకము. 


కన్యాశుల్కము, వేశ్యాసంపర్కము అను దురాచారములను నిరసింపవలెనను నుద్దేశ్యముతో 
శ్రీ అప్పారావు పంతులుగారీ నొటకమును రచించిరి. ఇందలి వస్తు వాద్యంత మీరెండు 
విషయములందరి దోషములను నిరూపించుచునే కొనసాగినది. అగ్నిహోతావధాన్లు కన్యాశుల్కము 
(గ్రహించి బుచ్చమ్మను బాల్యమందే యొక ముసలివానికిచ్చి వివాహము కావించెను. ఆ వృద్దుడు 
వివాహమైన వెంటనే మరణించెను. ఆమె వితంతువై పుట్టినింటనే యెట్లో దీనముగం గాలము 
పుచ్చుచుండెను. ఆమె దైన్యమును జూచియు లుబ్బావధాన్గు మంచి మార్గమునకు రాలేదు; రెండన 
కూతురైన సుబ్బమ్మను కూడ నతడు ధనాశచే షష్టివూర్తియై పోయిన లుబ్బావధానుల కిచ్చి 
వివాహముచేయ నిశ్చయించెను. కరటక శాస్త్రాదు లొనర్చిన పప్రయత్నముచే నా వివాహమున 
కంతరాయము వాటిల్లెను. లుబ్బావధాన్లు శుల్కమిచ్చి కన్యావేషము ధరించిన యాతని 
శిష్యునిం బెండ్జియాడెను. అది విపరీతముగా బరిణమించెను. లుబ్బావధాన్లు తన కూంతు రైన 
మీనాక్రికి గన్యాశుల్క వివాహమే చేసి యామె బాల్య వైధవ్యమునకుం గారణమయ్యెను. 
"ఆమె కానితిరుగుడులు తిరుగుచు నృపతిష్ణ _తెచ్చుచుండుట చూచియు; లుబ్జావధాన్సు తాను 
వార్హ్లక్యమున మరల వివాహము చేసికొన గడంగి యవహాస్యమునకు, ధననష్టమునకు,. దీనతకు 
లోనుకావలసి వచ్చెను. ఇంక మధురవాణి వృత్తాంతము వేశ్యాసంపర్కజన్యమైన దోషము 
ప్రదర్శించుటకే కల్పింప6౬ బడినది. గిరీశము, రామప్పంతులు వేశ్యాలంవటులై యెట్లు ప్రతిష్టకు 
బాలైరో యిందు వివరింపంబడినది. నాటకాంతమున మధురవాణీ సౌజన్యారావుల సంభాషణలో 
నీ విషయము చక్కగా నిరూపితమైనది. ఈ విధముగా కథాశకట మంతయు నిందు 
కన్యాశుల్క వేశ్యాసంపర్క దురాచారములను రెండు చక్రములపై దుదిదాంక సొగిపోయినది. 
శ్రీ పంతులుగారీ నాటకమునందలి కథ, నానాంటి సాంఘికాది పరిస్తితుల కనుగుణముగాC 
గల్పించియుండిది. అందలి (ప్రధానభాగ మగ్నిహో[త్రావధాన్ల కుటుంబమును - ముఖ్యముగా నతని 
కుమారీ ద్వయమును గేంద్రముగాం జేసికొని క్రమముగా. బెంపొందినది, గిరీశము తనే డాంబికపు 
జీవితమునకు ఫలితముగా విజయనగరమునం దిక నుండజాలక వెంకకుశమునకు6 జదువు చెప ay 
మిషమున కృష్ణరాయ పురాగ్రహారమున కరుదెంచెను. ఆతండు విజయనగరము  వీడుటకు, 
బూటకూళ్ళమ్మ సామ్ము కాంజేయుటయు6, జేతం జిల్లిగవ్వయైన లేకుండుటుయుం గారణము 
లయ్యెను. ఆ క్రిష్ట పరిస్టితిలో వెంకళేశము చదువాతని కీనూతన మార్గమును సూచించెను. 
అది వితంతువైన బుచ్చమ్మనతడు సూచుటకును, ఆమె సనెటబ్దన వలలో వేసికొని లేవందీసికొని 
పోవలయునను కోరిక పుట్టుటకును హేతునయ్యెను. ఫలించని యీ ప్రణయ మిందలి ప్రధాన 
వృత్తాంతములలో నొకటి. రెండవది సుబ్బమ్మ వివాహ వృత్తాంతము. దీని కగ్నిహోత్రావధాన్లయు, 
రామప్పంతులయు ధనాశా దౌర్లన్యములు కారణములు. ఇదియు ననుకొన్నట్లు జరుగలేదు. 
కర(కశా,స్త్రుల యుపాయమును, మధురవాణి రామప్పంతుల సహాయమును దీని నింకొక 


౮౨ 


కన్వాళశుల్కం: నూరేళ్ళ సమాలోచన... 


విధముగా6 బరిణమింపల జేసినవి. లుబావధాన్లు కరటకశా, సి, శివుని నిజముగా వధువని భమించి 

స్ట యం మో cs వి (& శ 
పెండి చేసికొని వంచితుండగులు యిందరి భాగమే. మూండవది అభియోగవృత్తాంతము. 
ఇందు మూడభియోగములకు6 బస్తి కల్గినది. లుబ్బావధాన్లపై మోపంబడిన  కూనీకేసు 
మొదటిది. సౌజన్యారావుపంతు లిందుండి లుబ్దావధాన్ల నుద్దరించుటకు యత్నించుచుండెను. 
అగ్నిహో[త్రావధాన్లు రామచంద్ర పురమునకు పెండ్లికై తరలివచ్చి రామప్పంతులవలన లుబ్బావధాన్ల 
కంతకు ముందే వివాహమైన వృత్తాంత మెటింగి కోవమున నాతని యింటికరిగి బేవాశుదిచేసి 

> 


వచ్చుటచే లుబ్బావధాన్లతనిపై6 దెచ్చిన యభియోగము రెండవది. గిరీశము బుచ్చమ్మను 


లేవందీసికాని పోవుటచే నగ్నిహోత్రావధాన్లతనిపై. దెచ్చిన యభియోగము మూండవది. ఈ 
యభియోగముల వర్యవసాన మిదమిత్త్రమని తేలకుండగనే నాటకము ముగిసినది. 


మధురవాణి వృత్తాంత మిందలి యుపకథ. దీనికి బై మూండు ప్రధాన కథాంశములతోడను 
సన్నిహిత సంబంధమున్నది. గిరీశము కొంతకాల మీమె నుంచుకొని తగిన ధనము లేకపోవుటచే 
నీమెనే కాక విజయనగరమును గూడ విడిచి కృష్ణారాయపురము చేరుకొనెను. ఈమె సాహాయ్యము 
లేనిచో కరటక శాస్త్రి రామఛంద్రపురమున నా మాయవినాహము చేయంజాలకయుండును. 
అది సుబ్బమ్మను లుబ్బావధాన్లు వివాహమాడుటకు  వీలులేకుండం జేసినది. లుబ్బావధాన్లకు 
మొదట సుబ్బమ్మ తోడను, దరువాత కరటకశ్ళా స్త్రి, శిష్యునితోడను వివాహము కుదిర్చినవాండు 
రామప్పంతులెే. ఇతండు కరటకశ్ళాస్త్రికి మధురవాణి _పేరణచేం గొంత సాహాయ్యము చేసెనుగాని 
తానుకూడ వతనిచే వంచితుడయ్యెను. నాటకము చివర సౌజన్యారావు పంతులు కడకేగి కరటక 
శ్నాస్త్రియే గుంటూరు శ్యాస్త్రులని చెప్పి లుబ్దావధాన్లను కూనీకేసునుండి రక్షించుటకు మార్గము 


చూపినది మధురవాణియే. ఈ విధముగా నీ నాటకమున మధురవాణి కథా గమనమున 
కెన్నియో విధముల దోడ్పడినది. 


శ్రీ వంతులుగారీ నాటకమునం గన్యాశుల్క వేశ్యాసంపర్మ దోషముల నెత్తిచూపి 
హానిని సంస్కరించుటకే కాక, యా కాలమునాటి సాంఘిక పరిస్థితుల నెన్నిటినో 
ప్రతిఫరింవంజేయుటకును యత్నించి కృతకృత్యులైనారు. తత్కాల పరిస్తితుల నద్దమందువలె 
విశదముగాం |బ్రదర్శించుటశే వారిందుల గొన్ని దృశ్యములను ప్రత్యేకముగా గల్పించినారు. 
రెండవ యంకమునందరి రెండవ సల మాకాలమున6 గొందటు గురువులు శిష్యులకు6 
బాఠముచెప్ప పద్దతిని (బ్రకటించుచున్నది. తృతీయాంకమందరి మూండవ స్రలము చివరి 
భాగముకూడ నిట్టదే. ఇది గిరీశము వెంకలుశమునకు6 బాఠము చెప్పిన విధమును సూచించును. 
చతుర్జాంక మందలి కొండుభట్టు పాత్ర వేశ్యావవృత్తిని బకటించుట కువయోగించును. 
కొంచెమించుమించుగా పంచమాంక మందలి దృశ్యములన్నియు నప్పటి విశ్వాసములను, 
ఆచార (ప్రవృత్తులను సూచించుటకు _గల్పింపంబడ నట్టివే. సప్త్రమాంక మందలి రెండవ 
దృశ్యమవ్పటి కోర్టుల పరిస్థితిని అధికారుల (ప్రవృత్తులను బ్రదర్శించుచున్నది. అందరి మూడు. 
నాలుగైదు దృశ్యములప్పటి వకీళ్ళ వృత్తాంతము, సాక్షుల పరిస్తితులు, పోలీసుల వద్దతులు 
చక్కగా వివరించుచున్నవి. పై దృశ్యము లందలి విషయములను దగ్గించినను, దొలగించినను 
బధాన కథాగమనమున కెట్టి యాటంకమును గలుగదు కాని యవి యన్నియు దత్కాల 
సంఘమును బఠితల కన్నులకు గట్టుచుం, |బ్రధానమైన హాస్యరసమునకు దోహదము కల్పించుచు6, 
గథావిస్తృతికిని రామణీయకమునకును _ బెక్కువిధములం దోడ్పడుచున్నవి.. 


ఈ నాటకమందలి యేడంకములలోని వివిధ దృశ్యములలో6 |బ్రధాన కథాసంబంధులు 
(పొసంగిక కథా సంబంధులునైన బహొసన్ని వేశములు వర్ణింపబడినవి. వీనినన్నిటిని బరస్పర 
సంబద్దములుగాం బబధాన కథాపోషకములుగా, నిబిడముగా6 గూర్చుట (ప్రతిభైక సాధ్యమైన శిల్పము. 
శ్రీ వంతులుగా రాశిల్ప్వము ననన్య సాధారణముగా నిర్వహించి, నాటక కథకు రమణీయమైన 
క్రీష్టతను జేకూర్చి, హాస్యరూపకములందు సహజముగా గనవచ్చు లాఘవమును బరిహరించుటుయేకాక 
యపూర్వమైన గాంభీర్యమునుగూడా నాపొదింపం జారినారు. “కన్యాశుల్కమున హాస్యమునకు 
పాత్రపోషణమునకు, సంక్షీర్షమైన స్వతంత్ర కథా నిర్మాణమునకు బ్రయత్నము చేయంబడిన”దని 


తన్వాళుల్క దః నూరేళ్ళ నమాలో చనం 167 ) 


_శీ,పంతులుగా రే యుపోద్దాతమునం దెల్పియున్నారు. 5 “In Kanyasulkam humour, 
characterisation and the construction of an Original Complex plot have been 
attempted.” నాటకమును గాఢముగా బరిశీలించిన వారి కెల్ల నిందలి యాథార్హ్యము 


గోచరింవక మానదు. 


కన్యాశుల్క_మునంతను జూచిన పిమ్మటంగూడ నందలి కొన్ని పాత్రల వృత్తాంతములు 
చివరికెట్లు వరిణమించినవో స్పష్టముగా దెలియదు. (శ్రీ) పంతులుగారు వానిని వాచ్యముగా 
వివరింవక వరితల లేక సామాజికుల యూహకు విడిచిపెట్టనారు. వారు వానినిగూర్చి 
యూహచేయుటకు మాత్రము చక్కని సూచనల నచ్చటచ్చటం జేసియున్నారు. ఇది కథా 
నిర్మాణమునం బ్రశంసింవం దగిన వ్యంగ్యపద్దతి. అగ్నిహోటత్రావధాన్లు పెండ్రికవై రామచంద్రపురము 
తరలివచ్చి యచ్చట యావద్వృత్తాంతము నెణింగి యింటి కరుగకయే రామప్పంతులుతో దానాలు 
వేయుటుకై వెళ్ళిపోయినాడు. అతనితో వచ్చిన భార్య, పిల్లలు, ఇతర బంధువులు ఏమైరో మనకు 
నాటకమునం జెప్పంబడి యుండలేదు. వివాహము తప్పినదికదాయని సంతసించుచు వారందలు 
తిరిగి కృష్ణారాయపురము వెళ్ళియులడిరని యూహించుకొనవలెను. గిరీశము బుచ్చమ్మను దీసికొని 
యా రాత్రియే యెచ్చటికో వెడరిపోయి మరల. గొంతకాలమునకు సౌజన్యారావు పంతులుగారి 
యింటికి వచ్చెను. అతనిపై అగ్నిపేత్రావధాన్లు తెచ్చిన అభియోగ మేమైనదో, తరువాత 
బుచ్చమ్మ గతి యేమైనదో నాటకమున _ వివరింపంబడి యుండలేదు. ఆ యభియోగమున 
ముద్దాయి యింటిపేరు, సాకీను మొదలైనవి లేవనియు, నవి లేనిదే కేసు 'యడ్మిట్‌' 
చేయుటకు వీలులేదనియు సప్తమాంక మందలి రెండవ _ దృశ్యమువలన6 దెలియుచున్నది. 
దీనినిబట్టి యా యభియోగము కొట్టివేయం బడినదని మన మూహించుకొనవలెను. అట్టు 
బుచ్చమ్మ వపూనాలోని వితంతు శరణాలయమునకు6 బంపంబడిన దనియు నచ్చటం ' జదువుకొని 
(పొజ్జురాలై తన కిష్టమైన వానిని బెండ్దాిడ2యో యాడకయో సుఖముగా గాలము గడ పెననియు 
మనమూహింపవచ్చును. గిరీశము సౌజన్యారావుపంతులుగారి యెదుట బశ్చాత్తాపము పొందిన 
వైఖరిచూడం దరువాతం దన (ప్రవర్తనము మార్చుకొని యోగ్యుండై. వర్తించెనని యనుకొనవలెను. 
కాని యతండు కథ యడ్డముగాం దిరిగెనని విచారించెనే కాని యిట్లు చేసెద నట్టు 
చేసెదనని పంతులుగారి యెదుట జెప్పియుండలేదు. మధురవాణి చెప్పిన విషయమునలన 
లుబ్బావధాన్లపై6 దేంబడిన కూనీకేసు కల్పితమని తేలినది. ఆఅతండు కూంతురైన మీనాకిక 
దగినంత యాస్తి యిచ్చి కాశికేగి శేషకాలము _ నాధ్యాత్మిక చింతనతో. గడపియుండును. 
మీనాక్షి వితంతువుల మరఠమున జేరియుండును. మధురవాణి సౌజన్యారావు పంతులుగారితో 
“నా వృత్తి హైన్యత గుర్తెరుంగుదును. సత్పురుషుల దయ సంప్రాప్తమైన తరువాత దుర్చ్చత్తి 
యేల వుంటుంది” అని చెప్పినదానినిబట్టి తరువాత వేశ్యావృత్తి మాని పరలోక సుఖమునకై 
పొటుపడియుండును. కరటకశ్ళా స్త్రి తనకూంతురును శిష్యుడు మహేశమున కిచ్చి పెండ్డిచేసి 
యాతని సన్మార్గమునం బెట్టియుండును. రామప్పంతులు న్యాయస్థానమున ఫోర్టరీ సంగతి 
వినంగానే చల్లగా నింటిదారి పట్టును. తరువాత నాతని సంగతి యేమైనదో తెలియదు. ఫోర్దరీలో 
నతనికిం బాలున్నదని తెలిసినపిమ్మట నాతడు తప్పించుకొని పోంజూచినను గోర్టువారట్లు 
పోనిత్తురా? 'వేంకటేశమునకు, సుబ్బమ్మకు6 జివరనేమైనదో తెలిసికొనుట కవకాశము లేదు, 
అగ్నిహేత్రావధాన్లకు సౌజన్యారావు పంతులుగారి యువదేశము నచ్చినట్టు లేదు. అతని 
ప్రవర్తనము మారినట్టు కనిపింపదు. ఫోర్టరీ విషయము తెరిసికొన్న పిమ్మట కలెక్షరాతనియగూర్చి 
'నీ పొట్టు కరిగిస్తానుండు' అని పల్కుటయు, నాయుడు “ఫోర్డరీకి తమక్కూడా మఠటప్రవేశ 
మవుతుం”దని పల్కుటయు చూడ నతని కేదో శిక్ష పడియుండవలెను. మొండి పట్టుదల, 
తీవ్రకోపము గల యా ధనాశావరుని కట్టు జరుగనలసినదే, ఈవిధముగా బర్యవసానమందలి 
కొంత కథాభాగమును నున మూహించుకొన్నచోం గథ సమగ్రమగును, ఊహించుటకు.6 దగిన 
సూచనలు కర్త యిచ్చి యుండుటచే నిదంతయు. జెప్పంబడక పోయినను అవగతమగుచునే 


16 


కన్యాశుల_ం: నూరేళ్ళ నమాలోచనం... 


యుండును. వాచ్యముగా€ జెప్పెనప్పుడు కంటె, నిట్లు వ్యంగ్యముగా సూచింపంబడినప్పడే 
కథ యెక్కువ రమణీయమై యుండును. ఇల్లే యో కథలో మధురవాణి రామప్పంతులుతో 


రామచంద్రపురమునకు వచ్చుట, మరల నతని విడిచి విశాఖపట్టణము వచ్చుట" మున్నగు 
విషయములు సందర్భ మునుబట్టి యూహించుకొనందగియున్న వి. 


నాటక రామణీయకమునకుం దోడ్పడు నంశములలో సన్నివేశ కల్పనము, సంభాషణా 
చాతుర్యము పరిగణింపందగినవి. (శ్రీ), పంతులుగారీ రెండంశములయెడం, (ప్రదర్శించిన నేర్ప్వనన్య 
సాహ మద్‌. వారు కొన్ని సన్నివేశములను గేవల హాస్యరస  పోషణమునకును, ఆయా 
పాత్రల శలముల నున్మీలింపంజేయుటకును గల్చించిన మాట నిజమే యైనను గథానిర్వహణమున 
కత్యంతావశ్యకములైనవానినింగూడ6 బెక్కు సందర్భ ములం చద్భుతముగా సృష్టించియున్నారు. 
గిరీశము కృష్ణారాయపురమున కరిగి బుచ్చమ్మను జూచుట నాటక కథయందలి ప్రధానాంశములలో 
నొకటి, అతడు విజయనగరమును విడిచిపోవలసిన యక్కఅసైత మధికముగా నున్నది. పరీక్షలో 
రెండవ మాలుకూడం దప్పటచేం దండ్రి కోపావేశమున నేమిచేయునో యని వెంకటేశము 
భయపడుచుండెను. ఈ  యవకాశమును బురస్కరించుకొని గిరీశ మతనికిం జదువుచెప ఎ మిషపైం 
గృష్టారాయవురమున కరిగెను. ఇది తరువాతి కథ కెంతయో తోడ్పడినది. ప్రథమాంక ద్వితీయ 
దృశ్యమందలి సన్నివేశము కేవలము హాస్యమునకై కల్పింపబడినది. పూటకూళ్ళమ్మ మధురవాణి 
యింటికి వచ్చుట, చీపురుకట్టు దెబ్బలు రామప్పంతులుకు తగులుట, పూటకూళ్ళమ 
మంచము క్రిందికి వచ్చుచుండగా తప్పించుకొని 'పైకివచ్చి రామప్పంతులు నెత్తిచఅచి పాణీపోవుటు 
హోస్య చమత్క్మారమున కాకరములై నవ్వు పుట్టించుచున్నవి. ఈ సన్నివేశము మధురవాణి 
వేశ్యాసహజమైన ప్రవృత్తిని, రామప్పంతులు సహజ భీరుత్వమును సూచించుచున్నది. 

లుబ్బావధాన్గ్డు వివాహము నిశ్చిత మైన పిమ్మట రామప్పంతులు లౌకికులను బెండ్లి కాహ్వానించుటకై. 
పాలెము వెళ్ళెను. ఈ లోపుగా కరటక శాస్త్రి, వివాహ ముహూర్తము ముందుకు జరిపించి, 
రామవ్పంతుల పరోక్షమందే వివాహమైన దనిపించి, తనకు రావలసిన సొమ్ము చేంజిక్కించుకొని 
వెళ్ళిపోయెను. రామప్పంతులు పాలెమునందలి పెద్దల నాహ్యోనించి వాద్యాదులతో తిరిగివచ్చి, 
వివాహము జరిగిపోయినదని తెలిసికొని ఆశ్చర్యచకితుండయ్యెను. ఈ  సన్నివేశమునకు కథా 
గమనమున చాల ప్రాధాన్యముగలదు. రామప్పంతులే వివాహ సమయమున _ నచ్చట నున్నచో 
కరటక శాస్త్రి ధనముతో తప్పించుకొని పోవుట సులభ సాధ్యముకాదు. ఒకవేళ అయినను 
ఆ సొమ్మునందు చాల భాగము పంతులు కాంజేసెడివాండే. 


గిరీశము బుచ్చమ్మను లేవందీసికొని వెళ్ళిపోయిన ఘట్టముకూడ బహు నివుణతతో 
కూర్ప్చంబడినది. అట్లు తనతో లేచివచ్చినంగాని చెల్లెలి వివాహ మాగుట  కుపాయాంళరము 
లేదని గిరీశ మమాయకురాలైన బుచ్చమ్మ నంతకుముందే యొప్పించెను. పెండ్లి వారందణు 
బండ్లమీ6ద వచ్చుచుండ గిరీశము గుల్తముమీ6ద నుండి నెమ్మదిగా బండిలో జేరి బుచ్చమ్మతో 
వెడలిపోయెను. ఈ సన్నివేశము నాటక కథలో మిక్కిలి ప్రాముఖ్యత కలిగినట్టిది. 


'పెండ్రికై తరలివచ్చిన అగ్నిహోత్రావధాన్లను చెలువుగట్టుమీందనే రామప్పంతులు కలిసికాన్న 
ఘట్టము రమ్యమైనది. ముందు జరుగంబోవు అభియోగ వృత్తాంతమున కది బీజమైనది. 
ఇంటికైన పోకుండ అగ్నిహే(త్రావధాన్లు రామప్పంతులుతో వ్యవహార నిర్వహణమునకై విశాఖ 
వట్టణ మరుగుట అతని పట్టుదలకు, మూర్భతకు నిదర్శనముగా నున్నది. దానికి ఫలితముగా 
నతండు ధననష్టమునే కాక యవమానమునకును పాలు కావలసివచ్చెను. 


ఇల్లు గిరీశమన్ని విషయములలో నపజయమంది చివరికి లుబ్బావధాన్లు తన్ను పెంచు 
కొనునేమోనని  యత్నించుటకై వచ్చుట, గిరీశము సౌజన్యారావుగారితో మాటాడుచుండిన 
సమయమున మధురవాణి మాటువేషమున నచ్చటి కరుదెంచుట, మున్నగు సన్ని వేశములుకూడ 
నచ్చటి కథాభాగములకో, పాత్రల శీలోన్మీలనమునకో వన్నె కలిగించుటక్షై కల్పింపంబడినట్టైవె. 


అగ్నిహేో(త్రావధాన్సు నాయుడుతో మాట్టాడుచుండంగా గిరీశమచ్చటి కరిగెను. అగ్నిహపోత్రా 
వధాన్లు కోపముతో ప్రక్కనుండి అతని పై పడెను. గిరీశము (క్రిందికి జాణీ అవధాన్గు కాళ్ళు 
పట్టి లాగి “మామగారికి నమస్కారోమని పల్కి వరుగెత్తుకొని పోయెను. ఇచ్చట గిరీశ మెట్లో 
తప్పించుకొని పాఆిపోంజూచుట యుచితముగానే యున్నది కాని, అవధాన్లను కాళ్ళువట్టి లాగి 
పాణశిపోవుట బాల్యోచితముగా (Childish) నున్నది. ఇందు కొంత హాస్యము లేకపోలేదుకాని 
ఇది హాస్యమునకు తగిన సమయముకాదు. 


పంతులుగారు కన్యాశుల్మమును, వేశ్యా సంవర్కమును నిరసించుటకే ప్రధానముగా నీ 
నొటకమును వ్రాసినను ఇందు (ప్రసకానుప్రసక్తముగా నానాడు (ప్రబలముగా నుండిన కొని 
సాంఘిక దురాచారములను, మూఢ విశ్వాసములను గూడ జక్కగా సూచించియున్నారు. కొన్ని 
రంగములు ప్రత్యేకముగా వీని ప్రదర్శనమునకే సృష్టింపం బడియున్నవి. లుబ్బావధాన్లు చేసికొన్న 
సెండ్డాము మొదటి భర్త దయ్యమై అతనిని పీడించిన వృత్తాంతము, గవరయ్య పిశాచమును 
సీసాలోని కెక్కించి బిరడావైచిన వృత్తాంతము, బైరాగి వృత్తాంతము, అతని ఆకాశగమనతిరస్కరణీ 
(ప్రభావ వృత్తాంతములు, న్యాయవాదుల వృత్తాంతము, న్యాయమూర్తుల కులవర్ష షక్షఫపాత 
వృత్తాంతము, పోలీసుద్యోగుల లంచగొండితనపు వృత్తాంతము, దొంగసాక్ష్యముల వృత్తాంతము 
మున్నగునవి యిందుకు నిదర్శనములు. వీనివలన నాటక మనవసరముగా గొంత దీర్హతరమగుట 
న. యైనను తత్కాలవు వృత్తులను తెరిసికొనుటకును, హాస్య (ప్రకటనమునకును ఇవి చాల 
తోడ్పడినవి. 


రమ్యములైన సంభాషణలు నాటకమునకు (పాణమువంటివి. ఆ సంభాషణల మూలముననే 
నాటకకర్త కథాభాగము నంతను వివృతము కావింపవలెను. సంభాషణలను తగ్గించి 
అతండు కథనమార్గము నవలంబించినచో నాటకము రక్తి తగ్గుటయు, సామాజికులకు 
విసువుకలుగుటయు సంభవించును. కన్యాశుల్కమందలి అన్ని దృశ్యములును అట్టు చుజుకైన 
చక్కని. సంభాషణలతోలూడి, నాటక రక్తి కెన్నియో విధముల వన్నెచేకూర్చినవి. తృతీయ 
చతుర్గ్జాంకములందు గిరీశము బుచ్చమ్మతోం గావించిన సంభాషణము, గిరీశము (వాసిన 
ఉత్తరమును పట్టుకొని లుబ్బావధాన్లు రామప్పంతుల యింటికి వచ్చినవ డు వారిరువురికిని 
మధుర వాణికిని జరిగిన సంభాషణము, లుబ్బావధాన్లకు శిక్ష తప్పించు విషయమై కరటక 
శాస్త్రికి మధురవాణికిని జరిగిన సంభాషణము, చివర మధురవాణి సౌజన్యారావులకు జరిగిన 
సంభాషణమును ప్రత్యేకముగా "పేర్కొనందగియున్నవి. వంతులుగారి రమణీయ సంభాషణ 
రచనాచాతుర్యము నాటకమందంతటను సర్వతోముఖముగా గోచరించును. అందరి సమయస్పూర్తి 
పుర్వాపర సందర్భ సంఘటనా చమత్కారము, అద్వితీయములుగా నుండును. 

కన్యాశుల్కమున హాస్యరసముతో పాటెడనెడ రసాంతరములు కూడ చక్కగా పోషింపంబడినవి. 
మధురవాణికి గిరీశమునకు రామపుంతులకు జరిగిన సంభాషణములందును, గిరీశమునకును 
బుచ్చమ్మకును జరిగిన సంభాషణములందును శృంగారరస చ్య్చాయలున్నవి, బుచ్చమ్మ విషయమున 
నది యేకత్ర నిష్ణమగుటచే రసాభాస ప్రాయమే. వంతులుగారు కరుణరస పోషణమున నెక్కువ 
అభినివేశము చూపియుండలేదు. బుచ్చమ్మ, మీనాక్షి యిరువురును విధవలై పొందుచుండిన 
దైన్యము తలంచినప్పడును, సుబ్బ మ్మ పెండి వీని వెంకమ్మ విచారించునవ డును, 
షష్యాంకమున లుబ్బావధాన్గు “ఏమి దురవస్ర్ర వచ్చింది” అని తన జీవితమునంతను సింహావలోకనము 
చేసుకొనునవ్వుడును, అన్యాయముగా నతని కురిగిక్ష పడునని తెలియునప్పుడును కరుణరసము 
స్పురించుచున్నది. పిశాచావేశ (భ్రాంతిచే లుబ్ఞావధాన్సు పొందిన వేదన భయానకమునకును, 
మధురవాణి సౌజన్యారావుగారి ముందు (ప్రత్యక్షమైన ఘట్టు మద్భు తమునకును నాకరములై 
యున్నవి. ఇస్తే రౌద్ర దీభత్సములుకూడ నక్కడక్కడ పోషింపబడి యున్నవి. 


హాస్యరస పోషణమున అప్పారావు పంతులుగా రందెవేసిన చేయి. కన్యాశుల్మ_మునవలె 
నొం|ధ్రవాజ్మయమున నిర్మలమైన హాస్య మిం కచ్చటను గొనరాదని విమర్శకుల తలంపు. 


కన్యాశుల్కం: నూరేళ్ళ సమాలోచనం... 


కన్యాశుల్క_మునకు సర్వాం(ధ్రజన ప్రచారము కలిగించిన గుణ విశేషము కూడ నీ హాస్యరసపోషణ 
చమత్కారమే. ఇందు పహాస్యరసము పెక్కుచోట్ల సంభాషణ గతమై యున్నది. కొన్నిచోట్ల 
సన్ని వేశగత మై యున్నది. పాటకూళ్ళమ్మ చీపురుకట్టుతో మంచము క్రింద దూణీన వృత్తాంతము, 
పేకాటాడువారిని మధురవాణి గదిలో పెట్టి గొండ్లెమువేసిన వృత్తాంతము, రామప్పంతులు 
వధూవేషమున నున్న శిష్యుని చేయిపట్టుకొని వీధిలోనికి తీసికొని వెళ్ళిన వృత్తాంతము, 
గిరీశము వెంకలేశమునకు చదువు చెప్పిన వృత్తాంతము, సన్నివేశ గతములెన పోస్యమునకు 
దృష్టాంతములు. ఇంక సంభాషణగతమైన హాస్యము నాటకమునందాద్యంతము వేల్లివరియుచున్నది. 
మచ్చునకు రెండు మూడుదాహరణములు మాత్రమిట నొసంగంబడుచున్న వి. బుచ్చమ్మ 
చెంకళేశమును - “అయితే వెధవముండని కూడా పెళ్ళాడతావురా?” అని అడిగినప్పూ డతండు 
wa తన్నకుండా వుంటే తప్పకుండా పెళ్ళాడతాను. కాని బోడిగుండు చేస్తేమాత్రం నా 
కక్కర్లదు.” అని జవాబు చెప్పెను. ఈ జవాబు విధవల దుస్థితిని కన్నులకు కట్టుచునే కడుపు 
చెక్కలుచేయుచున్నది. గవరయ్య పిశాచములు రెండును సీసాలోనే ఉన్నవని చెప్పినవ్వుడు మీనాక్షి 
“ఇద్దర్నీ ఓ సీసాలో పెడితే దెయ్యప్పిల్లల్ని పెడతారేమో” అని వల్కును. ఈ మాటయందలి 
హాస్యరసస్తూర్తి వర్షనాతీతము. ఇట్టి వీ నాటకమునందంతటను గలవు. పంతులుగారి హాస్యరచనా 
కౌశలము సహజసిద్రమైనది. గిరశము మాటలలో పంతులుగారు పెక్కుచోట్ల ఆంగ్రపదములను 
వాడియుండిరి. ఇట్టు వాడుట సర్కారు జిల్లాలలోని ఆంగ్రభాషాభిజ్ఞు లందరికిని అలవాశే. ఈ 
ఆఅంధ్రాంగ్ల భాషా సమ్మేళనము కూడ ఆ ఘట్టుములందలి హాస్యరస పోషణమున కెక్కువగా 
తోడ్చడినది. 

పంతులుగారి కొంధ్రనాటకకర్తలలో నత్యున్నత స్థానమును, కన్యాశుల్క మునకు మహో 
నాటకముగనేకాక మహాకావ్యముగకూడ నద్వితీయ యశస్సును చేకూర్చిన గుణవిశేష మందలి 
పాత్రపోషణ పాటవము. పంతులుగారిం దతిలోక వ్యక్తులను కాక ప్రపంచమున మన కడుగడుగ్గునను 
గన్సించు (స్త్రీ పురుషులనే విశ్వజనీనతతో సృష్టించినారు. సౌజన్యారావు పంతులు సర్వవిధముల 
దివ్యగుణో పేతుండయ్యు చివర మానవత్వమును చక్కగా ప్రదర్శించినాండు. అట్టే మధురవాణి 
మాయలమారియైన సామాన్యవేశ్యయేయయ్యు, నాభిజాత్యము కలవారియందు సైత మరుదుగాం 
గానవచ్చు నుత్తమ గుణములను బ్రదర్శించినది. పాత్రలను మంచితనమునకో చెడ్డతనమునకో 
ముద్దలుగా వర్షించుట, వారిని దేవతలుగానో రాక్షసులుగానో _ భాసింపయజేయును. వారు 
సహజమైన మానవ మూర్తులుగా గోచరింపవలెనన్న వారియందు మంచి చెడ్డలు రెండును 
యథోచితముగా వర్షించుటయే యుక్తము. పరవ్రతారణమే (ప్రధాన వృత్తిగాగల డాబులరాయడు 
గిరీశముకూడ రెండుమూండుచోట్ల  నిందుదాత్తత ప్రకటించినాండు. 


కన్యాశుల్కమునందలి పాత్రలలోని కెల్ల. బ్రథమగణ్యుండు గిదీశము. ఈ నాటకమునందలి 


నాయకు డెవ్వరో చెప్పంజాలము. కాని ఒక విధముగా చూచిన - అనగా బుచ్చమ్మ 
వృత్తాంతమును బురస్కరించుకొని చూచిన - గిరీశమే యిందరి నాయకుండనిపించును. 


నాటక మీతనితోడనే ముగియుచున్నది. ఈ పాత్రను సృష్టించుటలో పంతులుగారు చూపిన 
నేర్చనన్యసామాన్యమైనది. చిత్తవృత్తి స్వభావములలో _ భేదమున్నను వరూధినీ ప్రవరాఖ్యుల 
పాత్రలను జిత్రించుటలో నాంధ్రకవితా పితొమహుండెంత నేర్చు ప్రదర్శించెనో మధురవాణీ 
గిరీశముల పాత్రల చిత్రించుటలో వంతులుగారంత నేర్చు _ప్రదర్శించిరని చెప్పవచ్చును. మనకు 
సంఘమున పలువురు గిరీశములు నిత్యము కనిపీించుచునే యుందురు. అత జేయెండ 
కాగొడుగు వట్టును. అబద్దములో సుబద్దములో పల్మ్కుచు, పరులవంచించుటుకు జంకక, 
సొరకాయ కోతలు కోయుచు, స్వార్థము దక్కించుకొనిపోవు మానవుల (శ్రేణికి మాదిరి 
యని చెప్పందగినవాండు. వితంతూద్వాహము, యాంటినాచ్‌ , కన్యాశుల్కము అనునవి అతని 
స్వార్థ నిర్వహణమునకు సాధనములైనవి. అవసరమైనచో అతండు వాని కనుకూలముగను 
విరుద్దముగను కూడ వాదించును. అవసరానుగుణముగా అభిప్రాయములను మార్చుచుండుటయే 


రాజనీతి వేత్తృత్వమని అతని అభిప్రాయము. అతండు నిజమైన సంస్కర్తకాండు. వంచకుండైన 
కోతలరాయండు. అతనికి సమయస్తూర్తి హెచ్చు; వాకృమత్కృతిలో నతండు దిట్ట. సౌజన్యారావు 
పంతులువంటి ఆరితేరిన న్యాయవాదిని గూడ నతండు మాటలచే వంచింవంజూలెను. చివరకూడ 
ఇతడు పశ్చాత్తాప పడలేదు. “డామిట్‌-కథ అడ్డంగా తిరిగిందని తన పన్నాగములు 
కానసాగలేదని విచారించెనంతే. నిజమున కదే అతని పతనము. ఇతనిలో గొంత దయ 
కూడ లేక పోలేదు. నూతిలో వడిన వెంకమ్మను రక్షించుటకం దురుకుట, సుబ్బమ్మ 
పెండి చెడంగొట్టుట క్‌ లుబ్దావధానుల కుత్తరము (వ్రాయుట, యిందుకు తార్కాణములు. బహు 
విరుద్దగుణ శబలమైన యీతని పాత్ర చిత్రించుటలో వంతులుగారి (ప్రజ్ఞ పలువిధముల 
వ్యక్తమగుచున్నది. 


మధురవాణి పాత్ర మొదటి ముద్రణముకంలు రెండవదానిలో చాల మార్పు చెందినదంటు. 
పంతులుగా రామెను జిత్తులమారిచైన వేశ్యగనే చిత్రించుచు నెడనెడ దయానానుభూతులను 
గూడంజేర్చి యామెపాత్ర నాదరపాత్రము కావించినారు. వేశ్యాసహజములైన వాకృమత్కారము, 
వంచన, కపట[పేనమ, సమయస్తూర్తి మున్నగు లక్షణములన్నియు నామెయందున్నవి. ఈ 
గుణములచే నీమె యెల్లరిని వశపణఅచుకొని ఆత్మరక్షణము కావించుకొనెను. సుబ్బమ్మ పెండ్డి 
తప్పించుటలో నీమె చేసిన ప్రయత్నము వ్రశంసాపాత్రము. ఈమె సాయమేోొలేసొదో  కరటకళ్న్వా! 
పన్నాగము కొనసాగియుండును. లుబ్బావధాన్ల కురిగిక్ష తప్పించు విషయమునకూడ, నీమె కంలు 
నిచ్చుట కంగీకరించి యెంతో యౌదార్యము (ప్రకటించెను. ఈమె యందలి మార్పు చివర 
స్పష్టముగా గోచరించుచున్నది. కుక్కలంబోలు గిరీశమువంటి వారి సంపర్కము నామె రోసి 
యుత్తమమార్గమున కన్వేషణము మొదలుపెట్టినది. చివరి దృశ్యములో నామె చూపిన నేర్చు, 
జాదార్యము, మెచ్చుకొనందగినవి.  మజటొకరైనచో సౌజన్యారావుగారి శీలమునకుకూడ మచ్చ 
గరిగించెడి వారే. 

అగ్నిహోత్రావధాన్లు ధనాశాపరుండు; మూర్చుండు; మొండి పట్టుదల కలవాండు. సౌజన్యారావు 
వంతులుగారి దయాసానుభూతులాతని నేవిధముగను మార్పం౭జాలక పోయినవి. పైలా నతండా 
మహనీయునకు వెణ్టియని భావించెను. పనికిమాలిన పట్టుదలకు ఫలితముగా నాతండు చివరికి 
సర్వవిధముల భష్టుండై లోకమునకు మంచినీతిని బోధించినాండు. కన్నకూంతుల గొంతులు 
కోయుటకైన వెనుదీయని స్వార్ధమీతనిది. లుబ్బావధాన్లను కొట్టుటలో నితని పొగరుంబోతు 
తనముకూడ గోచరించుచున్నది. 


లుబ్దావధాన్డు సారకనామధేయుండు. కాని అమాయికుండు. రామప్పంతులు కరటకకశా స్త్రి, 
ధనముతో పాటీపోయినప్కడన్న వాక్యములలోని రెండవ పెండ్లి పిల్ల అనుమాట అతని 
మనస్సున కెక్కినది. అదియే అతని పిశాచభ్రాంతికి హేతువైనది. ఇతనిలో పంతులుగారు 
మంచిమార్చు కరిగించినారు. కూంతురెంత చెడ్డదైనను ఇతని కామెపై సహజమైన (పేమ 
లేకపోలేదు. ఇతని అమాయికత యతనిని రక్షించినది. ఇతని పాత్రకూడ నీ నాటకమునందలి 
నీతిబోధకములలో నొక్కటి. 


కరటుకశ్నాస్త్రి పండితుడు, గడుసరి, లోకజ్ఞుండు, గిరీశము యొక్కయు తన బావగారి 
యొక్కయు, మధురవాణి యొక్కయు చిత్తవృత్తుల నీతండు బాగుగా (గ్రహించినా౭యడు. లోకజ్జుండు 
కనుకనే శిష్యునిచే వేషము వేయించి మేనగోడలి పెండ్లి తప్పించి చెల్లెరి ప్రాణములు 
రక్షించినాండు. ఇతండు హాస్యప్రియుడయ్యు నేల విడచి సాముచేయువా.డుకాండు. ఇతనియందు 
దయానురాగాది సుగుణములుకూడ నున్నవి. లుబ్బావధానులను ముందుగా మోసము చేసినను 
తరువాత నతని కురిణిక్ష తప్పించుటయం దీతండెంతో సాయము కావించెను. ఇతనియందు 
నిజమైన సంస్మ్కరణాభిలాష కూడ కొంత లేకపోలేదు. 


బుచ్చమ్మవాత యిందు చక్కగా పోషింపంబడినది. ఆమెయందెట్ట దొసంగును గానరాదు. 
గిరీశముతో లేచిపోవుటకూడ చెల్లెలికి వృద్దునితో కాంబోవు వివాహమును దప్పించుట కే 


కన్యాశుల్క ౦; నూరేళ్ళ సమాలోచనం... 


కాని సహజ దుస్ప్ప్రభావముచేలాదు.. సౌజన్యారావు వంతులుగారి దయవలన చివరికామె 
గిరిశమువంటి మోసగాని పాలుగాక తప్పించుకొన గల్లినది. ఆమెకు సంవదాయములందును, 
సౌశిల్యమునందును ఆస్తక్తికలదు. చెల్లెలిని వృద్ధుని బారినుండి రక్రింపవలెనను అభినివేశము 
చేతనే ఆమె గిరీశము చేసిన (ప్రతిపాదనకు బలవంతముమీంద సమ్మతి (ప్రకటించెను. 


రామప్పంతులు కోర్టుషక్షి మాయలమారి. ఇతరులనుండి యేదో యొక విధమున డబు 
రాబట్టుకొనుట తప్ప వేువృత్తి లేదతనికి. ధైర్యహీనుండగుటచే నితండు మాటలలో నెంతో 
ప్రాగల్భ కము ప్రదర్శించినను చేతలలో భయసందేహములు ప్రకటించుచుండెను. మదురవాణి 
మూలమున నితడు సుబ్బమ్మకు లుబ్బావధాన్లతో వివాహము. కాకుండ. జాచుటులో తోడ్పజెను. 
అప్పుడుకూడ నతనికి కరటుకశ్ళాస్త్రీ నుండి కొంత సొమ్ము కాంజేయవలెనను కోర్కె లేకపోలేదు. 
కాని కరటకశ్ళాస్త్రి యితనిని మించినవాండు. అతండెట్లో యితనినిగూడ ' మోసముచేసి 
కార్యసాఫల్యముతోపాటు థధనమునుకూడ చేజిక్కించుకొని పాణీపోయెను. ఇందితనికి శిష్యుండు 
చేసిన సాయము చాల గొప్పది. అతండు చివరికీ పొందిన లాభమును గొప్పదే. కన్యాశుల్య_ము 


(పచురముగా నుండిన యారోజులలో నత డర్హణాయైన నీయకుండగనే గురువుగారి కూంతును 
జెట్టువట్టై సుఖంవంజాలెను. 


ఇతర పొత్ర లప్రధానములైనవి. సుబ్బమ్మపాత్ర కిందు ప్రవేశమే లేదు. ఆమె కేంద్రముగా 
జరిగిన కథ మాత్రము చాలగానున్నది. హెడ్డు, బైరాగి, దుకాణదారు మున్నగువా రాయా 
సందర ములందు కథా గమనమునకు తోడ్చడిరి. చేంకకేశమునకు చివర నేమెనదో తెలియదు. 


ర 


సౌజన్యారావు పాత్ర ఆదర్శప్రాయమైనది. మధురవాణి సహజౌదాత్త్యమాతనినీ భ్రంశమునుండి 
కాపాడి మటీంత యాదర్శప్రాయమొనరించినది. 


కన్యాశుల్కము చాల పెద్ద నాటకము. ఉన్నదాని నున్నట్లు (పదర్శింపవలెనన్న చాలకాలము 
పట్టును. అందుచే నిందలి కొన్ని దృశ్యములను తత్కాల (ప్రవృత్తులను వ్రదర్శించుటతై 
స్పజింపంబడిన వానిని (పదర్శన సమయమున తాలంగింపవచ్చును. ఇందలి దృశ్యములన్నియు 
లోక సహజములైన వగుటచే ప్రదర్శనార్లములైయున్నవి. (శ్రీ) మోచర్ల  సీతారామయ్యగారు 
(వాసినట్టిందరి యే భాగమైనను సుప్రదర్శితమైనచో రంజకముగా నుండును. తరువాత 
బయలువెడలిన సాంఘిక వస్తుకములైన యేకాంక నాటికలు పెక్కింటి కిందరి దృశ్యములే 
ఆదర్శములు. +ఇందరి కథ లోకవృత్త ప్రతిబింబము; పాత్రలు నిత్యము మనకు కనంబడు 
మానవులకు ప్రతిబింబములు. సంభాషణలు, సన్ని వేశములు చమత్కార పూరితములు; భాష 
జాతీయము, సర్వ సుబోధము, శక్తిమంతము. ఇంక నీ నాటకము ప్రదర్శనానుకూలమై 
యొప్పారుటలో నచ్చెరువేమున్నది. 


కన్యాశుల్కమునందరి భాషా ప్రయోగమున సౌందర్యముతోపాటు వైలక్షణ్యము కూడనున్నది. 
భాషా విషయమున నది యొక వివ్లవమునకు దారి చూపినది. (శ్ర, గిడుగు రామమూర్తి 
పంతులుగారు వ్యావహారిక భాషయే (ప్రయోగార్లమని వాదించి, వూర్వాధునిక కవులనుండి పెకు 
(ప్రయోగములు చూపుచు, భాష కాలానుగుణముగా మాటుచుండుట సహజమని నిరూపించిరి. 
వారి మార్గమునకు లక్ష్యముగా గేయములనే కాక పెద్ద నాటకమును గూడ రచించి దానికి 
విజయము సాధించి పెట్టినవారు (శ్రీ), అప్పారావు పంతులుగారు. వారు వివిధవర్గ, వృత్తులందలి 
జనుల భాషా ప్రయోగములను చాల మెలకువతో పరిశీలించి ఈ నాటకమున పాత్రోచితముగా 
వాడియుండిరి. ఇందరి సామాన్యభాష, విశాఖ మండలమునకు చెందినది. ఆ భాషను 
పంతులుగారు స్వాయత్తము చేసికొనిన తీరు వింతగొల్పును. అచ్చటి మాండలికములనుగూడ 
వారచ్చటచ్చట వాడియుండిరి. వైదిక బ్రాహ్మాణులయు, ఆంగ్లభాష నేర్చినవారి యొక్కయు, 
లౌకికుల యొక్కయు, వకీళ్ళయొక్కయు, ప్త్రేల యొక్కయు భాషాప్రయోగ వైలక్షణ్యమును 
గమనించి వారిందు నేర్పుతో ప్రదర్శించిరి. ఈ నేర్చు సామాన్యులకు సాధ్యమైనదికాదు. 
ఇందరి భాష సర్వత్ర సులభమై సపహజమై, జాతీయములతోడను, లోకోక్తులతోడను, ఊత 


కోన్యాశంల్శ్భ 0 నూరేళ్ళ సమాలోచన... 173) 


పదములతోడను గూడి రమ్యముగా నున్నది. పంతులుగారు. గ్రాంథిక భాషయందు "సైతము 
కూలంకషమైన పాండిత్యము గలవారు. కొన్ని పద్యముల నుద్దరించుటయందును, *నినద 
భీషణశంఖము దేవదత్తమే'వంటి ప్రయోగములందును ఆ పాండిత్యము గోచరించును. వారు 
గిరీశమున కాంగ్రపదములను హెచ్చుగా వాడిరి. అంధ్రమున నా పదములను యథోచితముగా కలిపి 
వాడుటలో వారు చూపిన నేర్పింతింతన రానిది. ఆంగ్లభాష నేర్చిన ఆంధ్రులందలును మాటాడు 
వైఖరియది. మనవాళ్ళయ్యసాతాని, బహుశః చిన్నయసూరి కులమునకు చెందినవాడగుటచే 
పంతులు గారతని కీ భాషవాడియుండిరేమో? అట్లీ గిరీశము లుబ్బావధాన్లకు వాసిన 
లేఖలో కొన్ని (గ్రాంథిక వాక్యములున్నవి. వానిని చదివినప్పుడే రామప్పంతులు “వ్యాకరణం 
వెలిగిస్తున్నాడయ్యా గుంటడూ” అని ఆక్రేప్రించును. ఇందు “బహుదొడ్డవారు. కించిత్తు (దవ్యాశా” 
మొదలైన అవ(వప్రయోగములు కూడనున్నవి. ఇచ్చటి ఆక్షేపణ శుద్ద (గ్రాంధికము వ్రాయుచున్నా 
మనుకొని తప్పులువ్రాయు (గ్రాంథిక భాషాభిమానుల నాక్రేప్రిచుటకొఅకైయుండును. కరటక 
శాస్త్రి సామాన్య భాషయేవాడును. కాని “నాయకుండు నిరాకరిస్తే నాయిక వొచ్చిన్నీయేవే, 
ఉద్యానాల్లో ఉండుకొన్నషమువంటి లతలతో వురి పోసుకుంచుందండి. మహాకవుల నాటకాల్లో 
అష్టాగేజరిగినట్టు వ్రాశారండి” అనునప్పుడు పూర్ప్వపండితుల వాచాధోరణి కనిపించును. 

పంతులుగా రచ్చటచ్చట వాడిన కొన్ని వాక్యములలో సూచ్యార్ణ సూచన, వ్యంగ్య 
చమత్కారము గోచరించును. గిరీశము బుచ్చమ్మసనెబ్లన తనతో లేచివచ్చుట కొప్పించుచుండయగా 
వెంకకేశము మిడుతను పట్టుకొని వచ్చును. ఆ సందర్భ్‌మున గిరీశము “ఇన్నాళ్ళకు మిడతంభొట్టు 
చేతిలో చిక్కాడు” అనును. పై సంభాషణలో బుచ్చమ్మ “మీరు చచ్చిపోతే నేనూ చచ్చిపోతాను... 
వెయ్యేళ్ళూ బతకండి” అను మాటలలో గిరీశము ప్రతిపాదన కర్టాంగీకారము సూచించినట్లు 
గోచరించుచున్నది. గిరీశము కోరిక యీనాంటి కతికష్టము మీంద నెరవేరు సూచనలు 
గోచరించినవి. ఈ విషయమును వురస్కరించుకొని చూచినచో “ఇన్నాళ్ళకు మిడతంభొట్లు 
చేతిలో చిక్కుటి యేమో చక్కగా బోధపడును. ఇట్టి వాక్యము లాయా ఘట్టము లందింకను 
సెక్కులున్నవి. పంచమాంకము చివర దాసరి వేషములోనున్న శిష్యుడు పాడిన పాట 
లర్హగంభీరములై, తత్త్వబోధకములై ఆ సందర్భమున కెంతో యుచితముగా నున్నవి. 

పంతులుగా రొండురెండుచోట్ల చక్కని శ్లేష చమత్కారమును ప్రదర్శించినారు. నాయుడు 
అగ్నిహోత్రావధాన్లను గూర్చి కలెక్షరుకు ప “మహా (అ) యోగ్యమైన బ్రాహ్మడు” అని 
చెప్పును. మరల నవ్వడే “వీరి యోగ్యత లేమి, వీరి దయాంతఃకరణలెమి, సరసత లేమి, మరి 
యెన్నడమునకు శేషుడకైనా అలవికాదు” అని చెప్పును. ఇందొకటి ప్రశంసార్హము (సరసతలు 
+ ఏమి: యోగ్యతలు + ఏమి) రెండవది నిందార్హము. యోగ్యత + లేమి (లేకపోవుట) ఇది 
పంతులుగారి పొండిత్యమునకు, భాషా(ప్రయోగ సామర్హ్యమునకు తార్కాణము. 

ఈ విధముగా కన్యాశుల్కము (శ్రీ), పంతులుగారిచేత బహువిధముల ్రశంసనీయమైన ఉత్తమ 
నాటకముగా పరిణతమైనది. ఇందరి సంభాషణ లత్యంత మనోహరములు. సన్నివేశములు 
పృాద్యములు; పాత్రపోషణ మనన్య సామాన్యము; హాస్య చమత్కారము లద్భుతములు; భాష. 
పరివృత్తినే కాక పరివర్తననుకూడ సహింపనట్టిది. ఆంధ్ర నాటకముల చరిత్రలో దానికి గల 
స్తాన మనన్య సామాన్యము. 


(“ఆంధ నాటక కర్తలు” నుంచి 


త్తమ కన్యాకుల్బం: నూరేళ్ళ నమాలోచనం... 


గురజాడ ఆధిక్యానికి కారణాలు 


(ప్రధానంగా గురజాడ అప్పారావుగారి వచన రచనలంతటినీ నాలుగు విభాగాలలో చేర్చవచ్చు. 
1. నాటకీయం. 2. కథనాత్మకం, 3. విమర్శనాత్మకం, 4. వ్యక్తిగతం. వ్యక్తిగతమైన ఈ 
నాలుగో విభాగంకింద గురజాడ వారి లేఖలూ, డైరీలూ, నోట్ఫూ వస్తాయి. వీటిలో 
చాలామట్టుకు చెల్పాచెదరైపోయి ఇప్పుడు మనకు దొరకవు. దొరికినవైనా కొన్ని ఇంగ్లీషులో, కొన్ని 
తెనుగులో, రేఖా ప్రాయంగా కొన్ని. అసంపూర్ణంగా కొన్ని ఉన్నాయి. వీటి నన్నిటినీ ఒక్కచోట 
చేర్చగలిగిననాడు అప్పారావుగారి సమగ్ర సాహిత్యవ్యక్తి నునకుస్తాాక్షాత్కరిస్తాడు. ఇప్పటిమట్టుకు 
ఉన్నదానిని మాత్రం ఆధారం చేసుకొని అప్పారావుగారిని మనం అర్హంచేసుకోవాలి. చరిత్ర, 
సైన్సు, సాహిత్యం ఒకటేమిటి విద్యాపిపాసినాకర్షించే అన్ని వెలుగులవైపూ ఆయనదృష్టి 
ప్రసరించింది. ఏ విషయాన్ని స్పృశించినా దానిమీద ఆయన వ్యాఖ్యానించే తీరు ఆయనదెంత 
ఆధునిక మనస్తత్వమో అది స్పష్టంగా తార్కాణిస్తూనే వుంటుంది. వ్యక్తిగతమైన ఈ 


(వాతలన్నింటిలోకూడ ఆయన ఆలోచన ఎంతసేపూ సంఘవరంగానే సాగుతూండటం మనకి 
గోచరిస్తుంది. 


ఇక ఇంతకుముందు నేను చేసిన విభాగాల (ప్రకారం అప్పారావు గారి రచనా రీతులొక్కటొాక్క టే 
పరిశీలిస్తాను. వీటిలో మొదటిది నాటకీయం. మనదేశభాష్క లన్నింటిలోనూ, పూర్తిగా వచనంతో, 
అందులోకీ పాతోచితమైన వ్యావహారిక శైలిలో మొట్టమొదటసారిగా నాటకం రాసింది గురజాడ 
అప్పారావుగారనే అనుకుంటాను. సాంఘిక వాస్తవికతను దర్పణంలో వలె యథాతథంగా 
(ప్రతిబింబించిన కళాఖండం మన భాషలోనే కాదు మరే ఇతర భారతీయభాషల్లోనైనా మొదటిడీ 
ఆఅఖరిదీ కన్యాశుల్కమే అనుకుంటాను. కన్యాశుల్కం నాటకాన్ని ఆ తెగలో మించడం మాట 
అటుంచీ, ఆ దరిదాపులకైనా రాగల నాటకం మనదేశంలో ఏదైనా ఉంటు దాని సంగతి 
ఇంతవరకూ ఎవరికీ తెలియక పోవడం ఆశ్చర్యకరమే అని మాత్రం నేననక తప్పదు. 


వాస్తవిక నాటకాల్లో స్వగతాలు అస్వాభావికం అనే వాదం ఉంది. ఈవాదంతో నేనూ 
ఏకీభవిస్తాను. ఒక ప్రతిమయెదుట మాట్టాడడం, జనాంతికంగా (ప్రేక్షకులను మాత్రమే 
ఉద్దేశించి చెప్పడం, తనలో తానుగా స్వగతం ఇవన్నీ సాంప్రదాయసిద్దమైన నాటక లక్షణాలే 
అయినప్పటికీ, రసపోషణకి ఉవకరించగలిగిన వే అయినప్పటికీ ఇటువంటి వాటన్నిటికీ వాస్తవిక 
నాటకంలో చోటు లేదనే నా నమ్మకం. షేక్సియరు స్వగతాలు సాహిత్యకళా కిరీటాలని 
అంగీకరిస్తాను. యూజిన్‌ ఓనీల్‌ ఒక నాటకం నాటకం అంతా వ్యక్తుల మాటలతోనూ, వాటి 
చాటున వారి మనస్సుల్లో భావాలతోనూ జమిలించి నడిపించాడు. ఇది ఒక పద్దతి రచన. 
స్వగతానికెంతో శక్తి ఉంది కాబట్టి వాస్తవికతకి విరుద్దమైనా కన్యాశుల్కంలో స్వగతములు 
లేకఫోతే బాగుండునని అనుకొ నేవాళ్ళలో నేనొకణ్ణి కాలేకపోతున్నాను. గిరీశం స్వగతాలుమాటు 


ఇటుండగా ఎన్నో చోట్ల గురజాడ మహాకవి స్వగతాలను సార్హకంగా ఉపయోగించాడు. ఒకటి 
రెండు ఉదాహరణ చూపిస్తాను... 


మనిషి మనస్సు లోతులోతులకు దిగి, అతని అవస్తను అమాంతంగా దహ పట్టుకొని 
పైకెత్తి చూపించి అందులోనుంచే ఒక నీతి బోధ చెయ్యడం. 


తన్వాళశుల్మ్క ౦: నూరేళ్ళ సమాలోచనలు 125 ౧ 


లుబా: ఓరీ కుంకపీనుగా! నీ కళ్ళు యేవెం పోయినాయిరా...రేపు రాత్రి బయలుదేరి 
వ్‌ చలా 

కాశీపోయి, గంగలో ములిగానం టే అన్ని పాపాలూ పోతాయి. భగవంతుడు బుద్దొచ్చేటట్టు 

చేశాడు. లేకుంళకేు, ముసరివెధవకి పెళ్ళి చేసుకోవడపు పోయీకాలవేంవిం 


దొంగవుత్తరంతానే బనాయించినట్టు మధురవాణితో చెప్పిన తర్వాత. 


రామః: ఇదెక్కడికి పారిపోతూంది? యిదే చెప్పేసింది - దొంగ పవని చేసినప్పుడు 
రెండో వారితో చెప్పకూడదు. వెధవని చెవులు నులువుకుంటాను. 
ఇది రామప్పంతులు సుభాషితం... 

అన్నిటికన్నా మిన్నగా నేటి సినీమా రంగానికి కూడా సాధ్యంకాని మనోవేగాన్ని స్టురింపజేసే 
స్వగతం ఇంకొకటి ఉంది. రామప్పంతులు మధురవాణి ఇంట్లో మంచంకింద దాగుని 
ఉంటాడు. గిరీశం వస్తాడు. ఇప్పడు గిరీశానికీ, మధురవాణికీ జరిగిన సంభాషణలో ఒక చోట 
యవడీమాటలు సేల్తున్నాడో వాడి పేరు తక్షణం చెబుతావా చెప్పవా? అని గిరీశం అడిగితే 
మధురవాణి రామ రామ ఒహరు చెప్పేదేమిటి అంటుంది. ఇందులో మొదటి రామ చెవిని 
వడగానే రామప్పంతులు గుండెల్లో రాయివడుతుంది. చచ్చాన్రా, పేరు చెప్పేసింది అని తనలో 
అనుకుంటాడు. నాటకంలో రామ - అని మధురవాణి అనడం, రామప్పంతులు స్వగతం, 
రామరామ అని మళ్ళీ మధురవాణి అందుకోవడం అచ్చె ఉంటుంది. ఇక్కడ గురజాడ మహాకవి 
కాలాన్ని రెండుమూడు క్షణాలపాటు ఆగమని ఆజ్ఞాపిరచాడు. 

ఇటువంటిదే ఇంకొక చోట. ఈ సారి స్వగతం కాదు సంభాషణ. రామప్పంతులు 
కొండిభొట్టుని బెల్లిస్తాడు. 

మధురవాణి పాడింది కాదేం? 

రామప్పంతులు కేజవాబు కావాలో అదే తప్ప నిజమా అబద్దమా అన్న సంగతి చూడడు 
కొండిభొట్లు. పొడిందం కు సంతోషిస్తాడేమో అనుకొని “పాడింది అంటాడు. ఆం? అని 
రామప్పంతులు గద్దించగానే సద్దుకొని 'కాదండి' అని కలుపుతాడు. కొండిభొట్టు పాత్ర చిన్నదే 
ఐనా ఈ ఘట్టంలో నటించగలిగినవాడిని మహా నటుడనడానికి సందేహం మరి ఉండకూడదు. 

కన్యాశుల్కంలో ఎక్కడ ఎప్పుడు ఎవరి మాటలైనా తీసుకోండి, అక్కడ అప్పుడు సరిగా 


ఆ పాత్ర ఆ మాటతప్ప మరోటి అనడానికి వీల్లేదు. ఇది నాటకరచనకి పరాకాష్ట. గురజాడ 
కవి మపాత్తర విజయం. 


కన్యాశుల్భ మంత గప్ప నాటకాలు కాకపోయినా, కొండుభొట్టీయం, బిల్లణీయం అనే 
మరో రెండు నాటకాలు సంభాషణ నడిపించడంలో గురజాడకవి చాతుర్యాన్ని విశదం 
చేస్తూ కనిపిస్తాయి. వీటిలో బిల్లణీయం అసంపూర్ణం. ఐనా అందులో చిత్రించిన పాత్రలు 
మానవస్వభావ పరిశీలనలో గురజాడ అప్పారావుగారి కళాదృష్టి వంత నిశితంగా ప్రసరిస్తుందో 
నిదర్శిస్తాయి. 
య్‌ * గ్‌ 
గురజాడ ఆధిక్యానికి కారణాలు 


“మాటాడిన స్ట్రై సరీగ్గా రాయడం కూడా ఎవరికి సాధ్యం? అధవా రాసినప్పటికీ అందులో 
ఏమి వస ఉంటుంది?” అనేవారికి కన్యాశుల్కంలోని ప్రతి వాక్యమూ (ప్రతి మాటా తిరుగులేని 
జవాబిన్తాయి. సామాజిక వాస్తవికతను కన్యాశుల్కం ప్రతిబిందించినంత సంపూర్షంగా మన 
దేశంలోని మరే యితర నాటకమూ ప్రతిబింబించలేదని నిస్సందేహంగా చెప్పవచ్చును. 
సంఘంలోని వివిధ వర్గాలకు, కులాలకు, వృత్తులకు, మనః ప్రవృత్తులకు చెందిన ఎందరో 
వ్యక్తులు నిత్యజీవితంలో తామ ఎలాగ మాట్లాడతారో అలాగే కన్యాశుల్కంలో మాట్లాడతారు. 


కన్యాళుల్క ౦: నూరేళ్ళ నమాలోచనం... 


పేక్షక్రులను మనస్సులొ పెట్టుకొని వారిని నవ్వించడానికి కృత్రిమంగా ప్రవేశపెట్టిన సంభాషణ 
లేవీ ఈ నాటకంలో లేవు. గిరీశం, రామప్పంతులు, పోలిశెట్టి, అసీరిగాడు  - ఒకరేమిటి 
ఎవరి గొంతుకయినా ఎక్క డైనా స్పష్టంగా పోల్చుకోవచ్చును. వాస్తవానికి దూరంగా నిలుచుని 
జీవితానికి మెరుగు పెట్టాలనుకుంటునే భాషలోకి కృతకత (వ్రవేశిస్తుంది. ఈ సందర్భంలో 
“శిల్పం వాస్తవికతకు అతీతమైనది” అని వాదించి ప్రయోజనం లేదు. ఫోటోగ్రాఫీ కళ కాదని 
పొరపడే వాళ్ళ దృక్పథం ఇది. ఫోటోగ్రాఫీని కూడా ఉత్తమ శిల్పం చేసే నిబంధనలు దీనిలోనే 
గర్భితమై ఉన్నాయి. గురజాడ; సాహిత్యంలో జీవితాన్ని ఫోటోగ్రాఫ్‌ మాత్రమే కాదు యక్సురే 
ఫోటో గ్రాఫ్‌ కూడా చేశాడు. 

గురజాడ ఆధిక్యానికి [మరో] కారణం అతని సార్వజనీనత. తక్కినవాళ్ళంతా తెలుగు 
దేశంలో యోధానుయోధులైతే ఒక్క గురజాడ మాత్రమే ప్రవంచంలో ఎప్పటి ప్రామాణ్యాలకైనా 
నిలవగల _సార్వజనీనతను సాధించినవాడు. ప్రాచీన ఆంధ్ర కవులలో వేమన అటువంటి 
వాడు. మళ్ళీ ఈనాడు గురజాడ అప్పారావు. తిరుపతి వేంకళేశ్వరుల (ప్రతిభను తెలుగు 
దేశం ఆదరించినంతగా తక్కిన దేశాలు గుర్తిస్తాయని నేననుకోను. పోతనకవి తెలుగువాళ్ళ 
కర్ణమైనంతగా, తెలుగువాళ్ళని ఉత్తేజ పరిచినంతగా వెలుపలి (ప్రపంచానికి కనిపిస్తాడనుకోను. 
నూటికి నూరుపాళ్ళు తెలుగు కవిగా ఇంట గెలుచుకొని సార్వజనీన సార్వకాలీన విగిష్టత్వంతో 
రచ్చ గెలువగలిగినవాడు వేమన్న ఒక్కడే వెనుకటి కాలంలోతెలుగుకవి. అలాగే ఆధునిక 
సాహిత్య (ప్రపంచంలో తెలుగుదేశవు సరిహద్దుల కవతల అంతర్జాతీయ కవి సమ్మేళనంలో 
తెలుగువారి తరపున ప్రతినిధిగా నిలుచుకో గలిగినవాడు గురజాడ అప్పారావు ఒక్కడే. కవిగా 
మాత్రమేకాదు. కథారచయితగా గురజాడ ధ్రువతార. అతను రాకముందు ఉన్న కవిత్వానికీ 
అతను రాసిన తర్వాత వచ్చిన కవిత్వానికీ పోలికేలేదు. అతనికి పూర్వం ఉన్న నాటక 
రంగానికీ అతని తర్వాత నాటకరంగానికీ మశకవాస్త్యంతరం ఉంది. కవిగా నాటకక్తర్తగా 
గురజాడ (ప్రతిభను దేశమంతా గుర్తించిందిగాని కథా రచయితగా అతనికున్న ఉన్నతోన్నత 
స్తానం చాలామందికి తెరియదనుకుంటాను. “దేవుడు చేసిన మనుషుల్లారా,; మనుషులు చేసిన 
దేవుళ్ళారా మీ పేరేమిటి?” అనే ఒక్క కథానిక చాలునూకథకులలో గురజాడకి అ(గేసరత్వం 
స్థాపించడానికి. 

* ష్‌ ష్‌ 
“కన్యాశుల్కం” 


ఈ (ప్రపంచంలో డబ్బున్నవాడు డబ్బు లేనట్టు నటిస్తాడు. డబ్బు లేనివాడు ఉన్నట్లుగా 
వేషాలు వేస్తాడు. కన్యాశుల్కంలో లుబ్బావధాన్లు “అదిగో, నాదగ్గర ఏదో ఎక్కువడబ్బున్నట్లు 
సెలవిస్తున్నారు” అంటాడు. రామప్పంతులు ఈ వ్రు పజ్యండు కోర్టంటా తిప్పకపోతే” అంటాడు. 

అక్క_డేవుంది కన్యాశుల్కంలో బ్యూటీ. జీవితంలో ఏ సందర్భానికైనా సరిపోయే 
మాటలు ఎక్కడో ఒకచోట గురజాడ మహాకవిలో దొరుకుతాయి. కాంగెసు ప్రభుత్యం మీద 
వినోదంగా |వ్రొస్తూ కన్యాశుల్కంలోంచి ఎంతో వదార్జాన్ని న్యాపతి నారాయణమూర్తిగారు తమ 
పాన్‌ సుపారీలో వాడుకున్నారు. అబ్బూరి రామకృష్ణారావుగారూ జేతూ శ సందర్భ ంమీద 
మాట్లాడుకున్నా దానికి సరిపోయే మాటలు కన్యాశుల్కంలో వెదకడం మాకొక సరదా. 

నేనూ, ఆరుదా కాఫీక్షబ్బులోంచి బైటికి వచ్చినప్పుడొక బిచ్చగాడు కనిపిస్తే “అన్నా, నీ 
దగ్గరొక కానీ డబ్బుందా” అని ఆరుద్రని అడిగి ఇప్పించాను. “ఇయ్యా ఇప్పించంగల అయ్యలకే 
కాక” అన్నాడు ఆరు[ద్ర. 

మహాకావ్యాల (ప్రధాన లక్షణాలలో ఇదొకటి - ఈ విశ్వతోముఖత్వం,  షెక్స్‌పియరు 
నాటకాలలోనుంచి ఏ.ఆర్‌.పి. ఘట్టాలకి వర్తించే ముక్కలు తీసి ఈ మధ్య ఒక ఇంగ్రీషు పత్రిక 


కన్వాశుల్మ్క = నూరేళ్ళ నదరఠాలో నత 177 


గుత్తిళంగుచ్చింది. అంశే ఆ ముక్కల్ని. షేక్సియరు ఇరవయ్యో శతాబ్రంలోని ఏ.ఆర్‌ పి, 
వ్యవహారాలు మనస్సులో పెట్టుకొని రాశాడని కాదు. మానవుడు మహాకవి అయినప్పుడు 
అతీంద్రియ జ్ఞానంతో పనిచేస్తాడు. అప్పుడతనివాక్కు ఆదిమధ్యాంతరహిత మవుతుంది. ఉద్దింథాలు 
గతంలోనూ ఉన్నాయి. ఇప్పుడూ ఉన్నాయి. భావిలోనూ వస్తాయి. ఇది తెలియనివాళ్ళు 
ఏదెనా, కొత్తదివస్తే ఇది లోగడ వేమన్న చెప్పిందే అంటారు. “ఇవన్నీ మన వేదాల్లో ఉన్నాయష” 
అని అగ్నిహో|త్రావధానులు అన్నట్లు. 

1944 ఏప్రిల్‌ ౨న తేదీని *నటాలోవారు సెంట్‌ మేరీస్‌ హాలులో కన్యాశుల్కం 
పదర్శించినప్పుడు నేను మాట్టాడుతూ అది ఆదిమధ్యాంత రహితమైన నాటకం అని 
ఇందుకూ అన్నాను. ఆరోజు నాటకమూ చెడింది. నా ఉపన్యాసమూ ఉడింది. వా 
ప్రయత్నాలు చెడ్డాయి. వాటికి నేను గిరీశంలాగ 11 కారణాల జాబితా వేశాను. అయితే 
పరాజయాన్ని విజయంగా మారుస్తూ సాగించాను. 

మరి కన్యాశుల్కంలో లోపాలు లేనేలేవా అని అడిగితే ఉన్నాయనే అంటాను. కాని 
ఇవ్వడు, ఇక్కడ ఆ రంధ్రాన్వేషణకి ఉప|క్రమించను, 

కన్యాశుల్కం గొప్పది. జీవితమంత గొప్పది. సాహిత్యంలో వాస్తవికతను ఇంత సమగ్రంగా 
ప్రదర్శించిన నాటకం ఈనాటి మనదేశంలో లేనేలేదు. ఇతర దేశాలలో చాలా తకు_వగా 
ఉన్నాయి. చిన్న చిన్న జీవితఖండాలను (3110653 of Life) సవిస్తరంగా చూపించిన నవలలూ 
నాటకాలూ పాశ్చాత్యుల సాహిత్యంలో కుప్పలు తిప్పలుగా ఉన్నాయి. సమగ్రంగా, కళాయుక్తంగా 
జీవితాన్ని కళ్ళముందర పెడుతూ (అలా సత్యాన్ని ఉజ్జ్వలంగా చూపించడంలోనే ఉపదేశం ఉంది) 
మహా కావ్య మనిపించుకున్న గ్రంథాలు ఏ దేశంలోనైనా కొద్దిగానే ఉంటాయి. అటువంటివాటిలో 
భారతదేశంలో “మృచ్చకటికం”తోబాటు ఒక్క “కన్యాశుల్కా”న్నే నేను ఎన్నికచేస్తాను. వసంతసేన 
కంటు మధురనాణి గొప్ప సృష్టి. ము చృకటికానికీ కన్యాశుల్కానికీ మధ్య ఏవైనా గొప్పనాటకాలు 
(ఈ తెగకు చెందినవి) వెలువడ్డాయేమో మల్లాది రామకృష్ట్ణశాస్త్రిగారి వంట తదజ్ఞులు చెప్పాలి. 

జీవితంలో లేనివి కన్యాశుల్కంలో ఏవి లేవు? సంఘములో ఎన్నిరకాల మనుష్యులూ, 
మనస్సులూ, ఉంకే అన్నిరకాలనీ కన్యాశుల్కంలో చూస్తాము. ఆహారం, నిద్ర, భయం, 
మైధునం ఇవన్నీ ఉన్నాయి; గుడ్తైమీద బాహ్యానికి వెళ్ళడం, పోలిసెట్టి కూతురు [వ్రసనం ఇవీ 
ఉన్నాయి, చావునీ హత్యనీ సూచనప్రాయంగా మహాకవి వదిలేశాడు. చంపేశాడగర్రా. కాలెంవిక 
విరిగిపోయింది! కూనీకేసు, వెంకమ్మ నూతులో దిగితే గజీతగాడు గిరీశం ఆమెను రక్షించుట 
మొదలైనవి. 

ఇవన్నీ ఉండాలని ముందుగా అనుకొని గురజాడ అప్పారావు వీటిని నాటకంలో (ప్రవేశ పెట్టలేదు. 
అలొ అయితే గణాలు  కిట్టించుకుంటూ కవిత్వం రాసినట్ట్రే ఉంటుంది. మహానుభావులు 
మొదట మాట్లాడేస్తే అర్హం ఆ వెనుకనించి వస్తుందనే భావం గల ఒక సంస్కృత 
సుభాషితాన్ని కొం పెల్ల జనార్హనరావు నోటంటు విన్నాను. 

కన్యాశుల్కంలో మపహమ్మదీయుణ్ని ఎక్కడా ప్రవేశ పెట్టడం లేదేమని ఒకప్పడు నే 
ననుకుంటూ, అందుకే కొండుభొట్టీయంలో ఒక పాత్రను ప్రవేశ పెట్టినట్టు భావించేవాణ్ని 
(సాహేబుగారు వచ్చారు; బహదొడ్డవారు.) కాని మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకొంశే ఆన ఇల్బఆలో 
కూడా ఒక మూల తురకపాొత్ర (రంగంమీదికి రాకుండా) కనబడింది. *“సాయీబూ! ఏనుగలకి 
కావలసినంత రొడ్డ” అని అగ్నిహోత్రావుధాన్సు అంటాడు. 


కన్యాశుల్కంలోని వాస్తవికతమీద వ్రాయాలంటే చాలా వుంది. అదంతా అయిన తర్వాతనే 
అందులోని అధివాస్తవికతను పరిశీలించాలి. 


('గురజాడ” - మనసాహితి (వచురణ, 1959) 
kx xXx 


[175 కన్నాల అ నమూ లేళ్ళ నమాలోచనం... 


గురజాడ అప్పారావు - కన్యాశుల్య ము 


శ నిడుదవోలు వెంకటరావు 


“భావంలో, భాషలో, రచనలో, రామణీయకంలో ఆయన (అప్పారావు) అలనాటి 
పాల్కురికి వానిని తలపిస్తున్నారు,” అన్నారు (ప్రఖ్యాత రచయితలూ, భాషా వరిశోధకులూ; 
వృత్రికా సంపాదకులూ అయిన తిరుమల రామచంద్ర, నిజమే! పాల్కురికి వలెనే గురజాడ పై 
ఒక వాజ్మయమే బయలు వెడలినది. వాద ప్రతివాదములు చెలరేగినవి. పాల్కురికి రచనల 
వలెనే, గురజాడ రచనలను, ఆమూలా(గంగా చదివి జీర్ణించుకొన్న యే ముగ్గురు నలుగురికో 
తప్ప, తక్కిన వారికి వాని విశిష్టత యేమాత్రమూ గోఛరింపలేదు. డయిరీలు బయట 
పెట్టినా, వ్యాసచంద్రికలు వెలయించినా, లేఖలను అచ్చులో  లిఖించినా, గురజాడ రచనలో 
శబ్దార్థ (ప్రతిపత్తిని సమగ్రంగా ఆకళించుకొన్న గాని, ఆ మహాకవి (ప్రతిభా వ్యుత్సత్తులు అవగాహన 
కావు. కేవలమూ సాహితీ వరిశీలన దృష్టితో కాక, భాషాపరిణామ దృష్టితో ఆ మహాకవి 
కృతులు పరిశీలించవలెననే భావము - (ప్రవ్యక్తము చేయుటకు (ప్రస్తుత వ్యాసముద్దేశింవ బడినది. 


“కరు: 


పందొమ్మిది వందల ముప్పయి మూడులో బసవరాజు అప్పారావు మరణించిన సమయంలో, 
తురగా వెంకటరామయ్య (అతడూ కీర్తిశేషుడే) యిలా విలపించినాడు. 


“విజయనగరం అప్ఫారావు 
వెడలి పోయేడంటువుం తే 
విజయవాటక అవ్ఫొరావు 
వెడలి పోయాడా!” 


నిజమే! యిద్దరి పేరు ఒక్క టు! అప్పారావు పేరు కళింగ దేశంలో, విశాఖ జిల్లాలో 
సింహాచల స్వామి పేరు. సింహాచల స్వామికి అప్పన్న అనేది వాడుక పేరు. “కృష్ణమాచార్య 
సంకీర్తనంబుల జొక్కె సింహాద్రి యప్పన్న చేతగాదు” అని శత్రుసంహార శతకకర్త. 


“సింవో (ది అవ్వను సిరివిత్తువిత్తితే 
వద్మనాభుడు కొండ బద్దలయిపోయింది.” 


- అని జానపదులు కళింగ దేశంలో పాడుకుంటూ ఉంటారు. ‘సింహాచల యా[త'లో 
కొక్కొండ వారు అప్పన్న శబ్ద ఉత్పత్తిని యిట్లా నిరూపించేరు. 
“సంహాచలము ఈశ్వర క్షేత్రము. అభవుడనగా శివుడు. అభవ శబ్దమూ “అబ్బ”, “అప్పుగా 


గ! 


పరిశోధన -- (శ్రీ), గురజాడ అప్పారావు స్మారక సంచిక, నవంబరూడిసెంబరు, 1956, మనవి 
మాటలు. ఆ సంచికలో - శ్రీ అప్పారావుగారిని గూర్చి, కన్యాశుల్కుమును గూర్చి, యితర రచనలను 
గూర్చి అమూల్యములైన వ్యాసములున్నవి. ఈ స్మారక సంచికయే ద్వితీయ ముద్రణ మందినది - అని 
చెప్పినట్టయితే, దీని విశిష్టత గోచరిస్తుంది. ఈనాడు కొంత సంస్కారముతో తిరిగి పుస్తక రూపమున 
ప్రకటించిన గురజాడ శతాబ్ది సమితి కొక వెలలేని అలంకారముగా అది పరిణమిస్తుంది. 


కన్యాశుల్కం. నూరేళ్ళ నమాలోచనం.. 179 


మాటినది. అప్ప+అన్న అప్పన్న. దానికి 'డు' చేరిన అప్పడు అయినాడు.” అవ్పడు 
మగవాడు. అప్పమ్మ ఆడది. 


చిన్నయసూరి నిష్కురమణ = గురజాడ అవతరణ: 


అప్పారావు పుట్టుకలో ఒక చిత్రం ఉన్నది. వ్యావహారిక భాషావాదుల నిందలన్నింటిక్తీ 
యేశైకంగా గురియైన వ్రసిద్దగ్రాంథిక భాషావేత్త పరవస్తు చిన్నయసూరి, ఏ సంవత్సరంలో 
ఈ లోకమునుండి నిష్క్రంమించినాడో, ఆ యేడే గురజాడ అవతరించినాడు. అది దుందుభి 
సంవత్సరము. అటు చిన్నయసూరి; ఇటు గురజాడ. ఇద్దరికీర్తి దుందుభులు మారు మోగుతూనే 
వున్నవి. చిన్నయసూరి శతాబ్ది వర్హంతాగురజాడ శతాబ్ది జయంతి. ఈ _ సంవత్సరముననే. 
గురజాడ వర్లిష్ల రచయితలకు వాల్మీకి గదా! ఆనాడు గ్రాంథిక భాషా (ప్రచారమునకు 
లక్ష్యలక్షణములను చిన్నయసూరి రచింవగా, ఈనాడు గురజాడ వ్యావహారిక భాషా (ప్రచారానికి 
మాత్రమె లక్ష్యము రచించినాడు. లక్షణము రచించు పని గిడుగు వారికి వప్పజెప్పినాడు. 

ఈ దృష్ట్యా విచారిస్తే, కన్యాశుల్కు నాటకము నాటక పరిణామానికి, సాంఘక న్యవస్టా 
వరిణామానికీ, భాషా (క్రమ వరిణామానికి కూడా మహత్తరమైన లక్ష్యముగా వరిణతి చెందినది. 


నాటక పరిణామము 


కూలంకషంగా వ్యాసంగం చేసినట్లయితే, గురజాడ సృష్టించిన కన్యాశుల్కం, ఆంధ్రనాటక 
వాజ్మయంలోనే కాకుండా, భారతీయ భాషానాటక వాజ్మయ ప్రపంచంలో ప్రథమ శ్రేణిలో 
ప్రకృష్టస్తానాన్ని ఆక్రమిస్తుంది. నాటకచరిత్రను, తెనుగులో నాలుగు మూలలా గాలించడానికి 
పరిశోధకులకు ఎంత శుల్కం యిచ్చినా, యింత సలక్షణమైనదీ - లోకోత్తరమైనదీ అయిన 
నాటక కన్య లభించడం అసాధ్యం. ప్రాచిన భారతీయ నాటక సాహిత్యంలోను, పొశ్చాత్య 
నాటక సాహిత్యంలోను (పత్యభివ్యక్తమైన సంస్కారాన్ని జీర్షించుకొన్న (ప్రతిభాశారి గురజాడ. ఆ 
సంస్కారాన్ని తెలుగు సాహిత్య క్షేతంలో అనుపమానంగా సమ్మేళనం తసి, నవనవోన్మేషంగా 
ఈ నాటకాన్ని సృష్టించినాడు. గతాను గతికంగా అనువాద పథకాన్ని ఆమూలా(గంగా అనుసరించే, 
అంధ్రనాటక చక్రాన్ని సహజమైనది, జాతీయమైనది అయిన స్వతంత్ర వథకానికి మరల్చినది 
కన్యాశుల్క_ మే. శమంశు మట్టకాదని, దేశమంటే మనుషులనీ, తెలుగువారిని మేల్కొలిపిన 
దివ్యదర్శనుందూ - కొత్త ప్రాతల మేలుకలయిక (క్రొమ్మెరుంగులు చిమ్మగా తెలుగుతల్లిని 
ముత్యాల సరాలచేత అలంకరించిన మహాకవీ గురజాడ. తెనుగు దేశాన్ని, తెనుగు సారస్వతాన్ని 
దీప్తిమంతంగా దిద్ది తీర్చినాడు. దేశానికి సాహిత్యానికే కాక, సంఘానికి, సంస్కృతికి అభ్యుదయం 
కలిగించడానికి నవయుగంలో కన్యాశుల్క నాటక రచన మూలంగా నాందీ ప్రస్తావన కావించినాడు. 

ఉపజ్ఞాసహితములూ, ఉత్తమాదర్శకములు నై తెలుగులో నాటకశృ్చంగాటకానికి వెలుగు 
దెచ్చిన ధ్రువనక్షతాలు రెండు. ఒకటి గురజాడవారి కన్యాశుల్కం, రెండవది వేదంవారి 
(పతావరుదీయం. రెండును ఇంచుమించుగా ఒకే కాలమున ముద్రణ భాగ్యము నందినవి. ఆ 
యేడు పద్దెనిమిది వందల తొంభైయ్యేడు. పందొమ్మిదివందల యాభైెయ్యేడు నాటికి రెండింటి 
హీరోత్సవము సంస్కృతములోను, మగజా పండుగ తెలుగులోను జరుగవలసినది. కాని 
జరుగలేదు. నేడు జరుగబోవునది తత్కృతి కర్త అప్పారాయకవి శతాబ్ది వర్తంతి. 


౫ 


విశాఖ జిల్లాలోనే భీముని పట్నం వద్ద అప్పన్న కొండి అని ఒక స్త్రలము వున్నది. అక్కడ దేవుడి 
య ఇ 

పేరు అప్పన్న. కాని, ఆ పేరు సింహాద్రప్పడు వల్లనే వచ్చిందంటారు. అక్కడ జరిగే అసభ్యాచారాలు 

Hap వా సా 

అబ్బన కొండకీ యిది ూఉల్హినగాని 

చెన్చుకుంకు పెద్ద సిగ్లో అవ్పుమ్మ ” 


అనే జానవద గేయం వల్ల స్పష్టమవుతున్నవి. 


కన్వాళుల్క ౦: నూరేళ్ళ నమాలోచనం... 


ఆంధ్రనాటక క్రమ పరిణామ చరిత్ర చూస్తే కన్యాశుల్కానికి ముందు తెలుగులో 
ప్రత్యేకముగా సాంఘిక _ వృత్తమునకు సంబంధించినవి లేవని చెప్పవచ్చును. క్రీ.శ. 1880లో, 
వావిలాల వాసుదేవ శా,స్త్రిగారు 'నందకరాజ్యము' అనే నాటకమును రచియించి (ప్రకటించినారు. 
ఇందులో యితివృత్తం - అప్పటి కిరవైయేండ్ల క్రింద, కృష్ణాజిల్లాలో చేకెత్తిన నియోగి వెదిక కక్షలు. 
దీనిలో పద్యములు కూడా కలవు. శైలి (ప్రసన్నమైన గ్రాంధిక శైలి. ఆ కాలమునాడు బాహ్మణ 
సంఘములోని నియోగి వైదిక విభేదములు వైషమ్యములు కొన్ని యెడల _ దౌర్హన్యములకు 
కూడ హేతువులగుటచేత గ్రంథకర్తలు వానిని వారీంచుటకు నీ నాటకము కల్ఫ్సొంచితిమని 
వ్రాసియున్నారు. ఈ వైదిక నియోగి భేదము లీకాలమం దంతగా లేవు. వాని స్టానమున 
బ్రాహ్మణ (బ్రాహ్మణేతర భేదములు వచ్చినవి. అది యట్టుండనిండు. నాటకమునం దితివృత్తము 
చాలవరకు సాంఘికమే యైనను, ఇందలి భాష గ్రాంథకము - |ప్రజావ్యవహార దూరము. 


ఆ పై కొంతకాలమునకు కందుకూరివారి ప్రహసనములలో వ్యవహారిక భాషయు, 
(గామ్యభాషయు వాడబడియున్నది. కాని అది తాత్కాలిక పయోజనకరమగు సంఘ సంస్కరణకు 
ముఖ్యముగా _ విధవావివాహోద్యమమునకు, సంఘములోని దురాచారముల నెత్తి చూపుటకు 
నుపయోగించినదే కాని, సాహిత్యంలో ఉత్తమ (శ్రేణికి జెందిన రచనలకు ఉపయోగపడలేదు. 


ఇక - ఆ కాలం తెలుగులో సంస్కృతానువాదములు (ప్రచురంగా వచ్చుచున్న సమయం. 
నిత్యగ్రాంథిక వ్యవహార భాషావాదులైన కొక్కొండవారు సంస్కృత నరకాసుర విజయ 
వ్యాయోగానువాదంతో నాంది చేసిన, అనువాద నాటక రచనకు, [గ్రాంథిక భాషయే శరణ్యమైనది. 
సంస్కృత మూలంలో ఉత్తమ నీచ పాత్రములకు సంస్కృత ప్రాకృత భాషాభేదము 
లుపయ్యుక్తములైనా తెలుగు అనువాదంలో మాత్రం -అంతటికి గ్రాంథికమే (ప్రయుక్తము కావలసిన 
స్టితి యేర్చడ్డది. అందులోను, శ్లోకములకు పద్యాలు వ్రాయడం వల్ల ఈ గ్రాంథిక భాషా 
పరిపాటి తప్పనిసరియైనది -ఆంధ్రనాటక పితామహులైన ధర్మవరమువారు, ప్రథమ చారిత్రక 
నాటక కర్తలు కోలాచలమువారు పాత్రోచిత భాష కొంత వాడుక చేసినను, నాటక రచనమంతా 
(గాంథికముగానే (వ్రాసినారు. (గంథకర్తలు సమర్హులై సంస్కారము, సహజ (ప్రతిభ కలవారైనట్లయితే, 
అట్టు (గ్రాంథిక భాషలో వ్రాసినను, మంచి రసానుభూతిని కలిగించడమునకు హేతువులుగా 
నుండును. కాని, అసమర్హుల చేతిలోబడిన ఆ రచనలు కృతకములూ నిర్రీవములునై, ఏ 
మాత్రము రసోత్పాదనను కలుగజేయలేవు. (గ్రాంధిక భాషలో భాషా విషయికమైన సర్హుబాటు 
విధిగా పాటింపవలసినదిగా ఉండడము చేత, అట్టి రచనలు తయారుచేసింది - శవాన్నెనా, 
కట్టు వ్యాకరణ యుక్తంగా కట్టాలి - అన్న సూత్రానికి లక్ష్య్యములైనవి. అనువాదములు 
కాకుండా, పౌరాణికములూ, చారిత్రకములూ అయిన యితివృత్తములు గల నాటకములన్నియు 
నా కాలమున గ్రాంథిక భాషలోనే జరువబడుచుండెను. 


ఇట్టి సమయంలో, నాటక (ప్రపంచంలో గురజాడ కన్యాశుల్క నాటకమును వెలయించి, 
భాషా విష్తవము 'రేకెత్తించినాడు. నాటకమంతా వ్యావహారిక భాషలో రాసి, ఉత్తమ కావ్యాలకు, 
ప్రబంధాలకు (గ్రాంథిక భాషయే యే విధముగా కవులు వాడినారో, ఆ విధంగా వ్యావహారిక 
భాషయు ఉత్తమ నాటకములకు వాడవచ్చునని దృష్టాంత పూర్వకంగా కన్యాశుల్కం మూలంగా 
నిరూపించేడు. అక్కడక్కడ పాత్రోచితంగా వ్యావహారికభాష్న (ప్రవేశపెట్టి వ్రాయడం సులభంగాని, 
నాటకమంతా (శ్రీరాములు మొదలు చిత్తగించవలెను వరకూ, వ్యావహారిక భాషలో [వ్రాయుట 
అసాధ్యమైన పని. రసస్రష్టలూ, శబ్దబహ్మలూ అయిన నన్నయాది మహాకవులు సలక్షణా 
(గ్రాంథిక భాషయే కావ్యోపయోగియైన భాషయని మార్గదర్శకులైనట్లుగా, సజీవమైన వ్యావహారిక 
భాషయే మహాకావ్య నాటక రచనకు నుపయోగించవచ్చునని అప్పారాయకవి కన్యాశుల్క 
రచనచే చాటియున్నాడు. 

“వర్తమానాం(ధ్ర భాషా(ప్రయోజనం గురించి పాటు వడుతూ ఉన్నాను. వ్యావహారిక భాషా 
గౌరవమును నిలబెట్టడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటు ఆంధ్ర సాహిత్య పరిషత్తువారు దానిని 


కతన్వాళుల్కం. నూరేళ్ళ సమౌాలో చనం... C8) 


పడగొట్టుడానికి పని చేస్తూ వచ్చారు. మొదట నేనూ, నామిత్రుడు గురజాడ అప్పారావూ, 
మాకు తోడుగా మరిద్దరు ముగ్గురు మాత్రమే ఈ ఉద్యమము ప్రారంభించాము” - గిడుగువారి 
తుది విన్నపం, 

గిడుగు రామమూార్తి పంతులు గారికి వారి ఉద్యమ ప్రారంభంలో గురజాడ అప్పారావుగారు 
మొదటినుంచీ, చేదోడు వాదోడుగా ఉండి, వ్యావహారిక భాషోద్యమానికి పునాదివేసిన వారని పై 
వాక్యము వలన స్పష్టముగా ' తెలుస్తున్నది. (క్రీ.శ. 1911లో ఈ ఉద్యమ ప్రారంభమునకు ముందే 
క్రీ.శ. 1897లో, వ్యావహారిక భాషలో  కన్యాశుల్క నాటుకమును రచించి, వ్యావహారిక గ్రంథ 
రచనా సృష్టికి మూల భూతులగుటచేత, గురజాడవారిని వాల్మీకిగా మనము ఆరాధించవలసి 
యుంటుంది. ఆనాడు వేదవ్యాసుడు, వేదములోని చిక్కులు తీర్చి వేద విభాగము చేసి, 
పథకము లేర్పజచి, పంచమ పదమైన భారతమును నిర్మించినట్టుగా, ఈనాడు ఆంధ్రభాషా 
ప్రపంచాన్ని పరిశోధించి, గ్రాంథిక వ్యావహారిక భాషా పద్దతుల వరిశీలించి, నిక్రీవము, కృతకమునైన, 
గాంధిక భాషావద్దతి నిరుపయోగమని, సజీవమై, జాతీయమైన, వ్యావహారిక భాషా పథకము 
నేర్ప తట చేత గిడుగువారిని వ్యాసులనియు చెప్పవచ్చును. 

“కన్యాశుల్కం నాటకం అంటారు కొందరు. కాని నా బుద్దికి ప్రహసన మనడమే 
మంచిదని తోస్తుంది. కథాకల్పనలో, వస్తువిన్యాసములో హాస్య (ప్రతిపాదకములైన సంఘటనలు 
గాని, అంగ (ప్రత్యంగముల ఐక్యముగాని కనబడలేదు. ఏ రంగమున కారంగము ఒక 
పహసనముగా ఉంటుంది” (వేదుల సత్యనారాయణశ్నాస్త్రిగారి “హాస్యము అను వ్యాసము, 
గిడుగు రామమూార్తిగారి సప్తతితమ జన్మదినోత్సవ సంపుటి.) 

కన్యాశుల్క సమీక్షణలో పై యభిప్రాయము సోపపత్తికముగా ఖండిస్తూ శ సోమయాజుల 
వెంకటరామమూర్తిగారు భారతిలో నీ నాటకమునకు గల విశిష్టతను చక్కగా నిరూపించినారు. 

1వ భాగము: కాలనిర్ణయము, 2. కథకట్టు (Plot) 3. కథావస్తువు (Story of the 
plot). 

2వ భాగము: పాత్రలు - గిరీశం - మధురవాణి - రామప్పంతులు, అగ్నిహోత్రావధాన్లు 
- లుబ్బావధాన్లు - కరటకశ్ళొస్త్రి - వెంకమ్మ - సౌజన్యారావు - మహేశం -- వెంకళుశం 
- సిద్దాంతి - మీనాక్షి - బుచ్చమ్మ - ఇతర (చిల్లర) పొత్రలు. 

3వ భాగము: కాలవరెమితి (dUration of action); కథా గమనము. (movement of 
the plot) 


షేక్స్పియరు నాటకములయందరి, కొల, కథాగమన విధానములను పరిశీలించు పాశ్చాత్య 
పరిశోధనా పద్దతులపై సమీక్షణకర్త కూలంకషంగా పరిశీలించి, నాటక కథ అంతా 15 
రోజులలో జరిగినట్టు అంకము రంగము వారిగా పట్టే నిచ్చియున్నారు. 

7వ రోజు రాత్రే నాటకములోఉత్కర్హ (6మఖ). నాటకములో సంవిధానములు రెండు. 


1. బుచ్చమ్మ గిరీశంతో లేచిపోవుట. 2. ఆడవేషంతో మాయ సుబ్బివేషము ధరించి 
లుబ్దావధాన్ల యింటినుంచి పారిపోవడం. 


4వ భాగము: పై రెండు సంవిధానాలున్నూ, వివరణ, పెంపు, ఉత్కర్త అవరోహణ, 
నిష అనే విభాగాన్ని అనుసరించి విమర్శించబడినవి. ఇంతేకాక, శిల్పము, శైలి, సాంఘిక 
దోష నిరూపణము -- ఆం(ధ్రసారస్వతంలో కన్యాశుల్కానికే స్తానం -- అనే విషయాలు 

సహేతుకంగా సమంజసంగా సమ్య్యకృరిష్క ఎచౌలైనవి* 
(భారతి-17 సం. 9 సంచిక. పుటలు 369-379) 


ఏం 
ఈ ప్రశస్తవ్యాసం (భారతి సం.17 - సంచిక. 7లో) కన్యాశుల్కం అచ్చు ప్రతితో కూడా ముద్రించడం 
చాలొ అవసరం. నేటి కన్యాశుల్కం ముద్రిత ప్రతిని, కేవలము బజారు (ప్రతిగా; ధూమశకలు వాొజ్యయములో 


Cr Es నూరేళ్ళ సమూాలోచనం... 


దీనినిబట్టి కన్యాశుల్క నాటక రచనలో ఇతివృత్తము, భాష, రచన - మూడును ఒక 
దానితో నొకటి సమ్మేళనము చెంది నాటకమున కొక సంపూర్ణ్లత్య మాపాదించినవి. 

ఇతివృత్తము - సాంఘికము. త 

భాష - వ్యావహారికము. 

రచన - ప్రాచ్య పాశ్చాత్యనాటక వద్దతి సమ్మేళనము. 

సంస్కృత నాటకములలో నున్నట్టిందు అంకములు గలవు. అవి ఏడు. ఇంగీషులో వీనిని 
acts అందురు. ఆ నాటకములలో 200 అనునవి 506౧6౩ (రంగముల) (క్రింద విభజింపబడును. 
కన్యాశుల్కంలో రంగమునకు బదులుగా స్థలము అని కలదు. 1. ప్రథమాంకము, 2. ద్వితీయ, 
3. తృతీయ, 4. చతుర్జాా 5. పంచమా, 6. షవ్య్య 7. సప్రమ; స్థలములు మొత్తము 
ముషెమూడు. 

ర్తి శేషులు ధర్మవరమునారు తమ నాటకాల్లో, ఆంగ్లేయ నాటక పద్దతి ననుసరించి, 
అంకములను రంగములుగా విభజించిరి. తమ చిత్రనభళీయ నాటకములోను, ఇతర నాటుకముల 
యందును దీనిని వాడిరి. బహుశా, ఆంగ నాటక సంప్రదాయము ననుసరించి, time, 
place and action అను వానిలో place అను దానికి 'సలము అను పాంశేతికమును 
అప్పారావుగారు వాడి యుందురు. కాని తరువాతి నాటకకర్త లీస్టలము అను సాంకేతికమును 
వాడుక చేసినట్టు కానరాదు. కృష్ణమాచార్యులవారి ననుసరించి తరువాత నాటుక కర్తలు, 
రంగముల [క్రిందనే విభజించిరి. 

కేవలమూ, నాటక సాంకేతిక దృష్టితో చూచినను సారస్వతలోకంలో అత్యుత్తమ స్థానాన్ని 
అందుకొన్న ఈ నాటకంపైని, భాషా విషయకమైన విమర్శలు ప్రారంభంలోనే బయలుదేరినవి. 
కన్యాశుల్కం అ కాలంలో ఇంగ్రిషులోను, తెలుగులోను ప్రసిద్ధమైన పత్రికలకు విమర్శనార్థం 
పంపబడినది. ఇంగ్లీషు పత్రికలు శ్లాఘించినవి. తెలుగు పత్రికలలో భాషా విషయంలోనే 
భేదాభిప్రాయాలు కనబడినవి. ఆనాటి పత్రికలలో అగ్ర(శ్రేణికి చెందిన అగ్రచింతామణి (అముద్రిత 
[గ్రంథ చింతామణి) కన్యాశుల్కము పైని చేసిన విమర్శలో పత్రికాధివతులు కరడు గట్టిన 
(గ్రాంథిక భాషాపరులైనప్పటిక్సీ (గ్రంథకర్త సదుద్దేశాన్ని అవగాహన చేసుకొని యిట్టి నాటకాలలో 
వ్యావహారిక భాషా (ప్రయోజనాన్ని ఆమోదిస్తూ ఇంగ్టీృ మాటలు కోర్టు, మొదలైన సాధారణ 
వ్యవహారములోనివి గాక, సాహిత్య (గ్రంథాలలో, స్లానమందుకున్న లవ్‌ సిగ్నల్పు, సింసియారిటీ 
మొదలైన పదములుపయ్యుక్తములైనందుకు విచారిస్తూ, అవి సామాన్యముగా ఇంగ్లీషు చదువుకోని 
వారికి దురవగాహం కావడంచేత - వాటికి అర్హములు వ్రాసి |ప్రకటింపవలసినదిగా కోరినారు. 

1897లో వారు (వ్రాసిన మాట. ఇంగ్లీషువారి నాగరకత సంస్కారము, తెలుగు వారిపై 
బలపడుతూన్న రోజులవి. తెలుగు వచన రచనా సంప్రదాయంలో గ్రాంథికమే ప్రధానంగా 
ఉన్న రోజులవి. కాని మరి పన్నెండేండ్లకు అనగా 1909లో అనగా కన్యాశుల్కం ద్వితీయ 
ముద్రణదశలో, ఆంగ్లేయ సంస్కారం పూర్తిగా తెలుగు జాతిమీద, సంస్కృతి మీద పడినది. 
వీరేశలింగము పంతులవారి (ప్రహసనముల మూలమున, సులభ వచన రచన మూలమున 
వ్యావహారిక భాషవైవు కొంచెము వురోగాములైన యువకుల దృష్టి ప్రసరించి ఇంగ్లీషు మాటలు 
విశేషముగా కన్యాశుల్కంలో వాడబడినవంళశు, అవి ఆ కాలంలోనే కాదు, యూ కాలంలో 
కూడా నిత్య వ్యవహారంలో ఉన్న మాటలు. స్వాతంత్ర్య జాతీయోద్యమంవల్ల, నేడు ఇంగ్రీషు 


చేర్చడానికి, కాపీ రైటు హక్కులనిచ్చిన గ్రంథకర్త వారసుల నేమనవలయునో తెలియకున్నది. ఆ ప్రతి చూస్తే 
(గ్రంథకర్తను చూచినవారికి అతని కృతులను చూచినవారికి కళ్ళంటు నీళ్ళు తిరుగుతాయి. రెండవ ముద్రణంలో 
దివ్యమంగళ విగ్రహుడైన ఆనందగజపతి పటము లేకపోవడము సరిగదా, అప్పారావుగారు స్వయముగా రచించిన 
ఇంగ్రీషు పీఠిక కూడా లేదు. ఈ సొద అంతా యీ నాటకాని కెందుకని ప్రకటనకర్త లూహించినారేమో. 
ఆంధ్రనాటక సాహిత్య ప్రపంచానికి ఈ ముద్రణవల్ల కరిగే ద్రోహ మంతా ఇంతాకాదు. 


తన్వాళుల్క ౦: నూరేళ్ళ సమాలోచన 183 ) 


భాష మోజు తప్పినా, వ్యవహారంలో తప్పడం లేదు. 1897వ సంవత్సరం ప్రాంతాలలో 
నిత్య వ్యవహారములో ఇంగ్లీషు భాష కెంత ప్రాముఖ్య ముండెడిదో, 'ఆంధ్రభాషాభిమానులారా! 
అనే శీర్షికతో ఆంధ్రపత్రిక ప్రథమ సంవత్సరాది సంచికలో అప్పటికి బాలకవులు, భోగరాజు 
నారాయణమూరర్తిగారు వ్రాసిన వద్యములు చదవండి. “ఇండ్ల వాకిండ్ల నింగిలీషె చెలంగె' అని 
వాపోయి నారు. 

అప్పారావుగారు కేవలము గ్రామ్య భాషావాదులనుకొని, ఆంధ్ర నాటకాలలో అపూర్వ 
సృష్టియని చెప్పదగ్గ _కన్యాశుల్క_ నాటకాన్ని గ్రాంథిక వాదాగగేసరులైన కీర్తిశేషులు జయంతి 
రామయ్య పంతులుగారు, తమ అధునాతనాంధ్ర వాజ్మయ వికాస వైఖరి అనే (గ్రంథంలో, 
అద్యతన నాటకాలను గూర్చి వ్రాస్తూ, దీని పేరైనా తలచలేదు. దీనికి కారణం కన్యాశుల్కం 
వ్యావహారిక భాషలో (వారి దృష్టిలో గ్రామ్య భాషలో) వవ్రాయబడడము చేతనే అని స్పష్టమైనది. 

క్రీ.శ. 1947లో దేశ స్వాతం|త్ర్యంతో పొటు భాషా స్వాతంత్ర్యం వచ్చినది. (ప్రజానీకంలో, 
పుత్రికా వాజ్మయంలో, వ్యావహారిక భాష విజ్ఞాన ప్రసారానికి విశిష్టమైన మార్గముగా ఏర్పడినది. 
(పపంచవిజ్ఞాన సంస్క ఎచులతో సంబంధము హెచ్చెనకొద్ది, రాష్ట్రేతర వాజ్మయ వికాసాలు 
వరిశీలించినకొద్దీ కన్యాశుల్కం యొక్క భాషా పీశెష్ట్రత దినదిన (ప్రవర్తృమానమవుతూ 
ఉన్నది. ఈనాటకముసపై వారిలోకొందజు విద్వాంసులు తమ అభిప్రాయాలను ప్రకటిస్తూనే 
ఉన్నారు," ఇది సమంజసం గాక పోయినా, చదువుకొన్నవారి అభిప్రాయా లేవిధంగా ఉంటనో 
తెలుసుకోవడమునకు వీలవుతుంది. “పైవి గాక యిక యీ తరంలో ఆంగ్లాం[ధులకు చాలా 
ప్రియమైనది ఒకటి ఉన్నది. కన్యాశుల్కం చాలాగొప్ప సాంఘిక నాటకం. ఇందులో కవి ఉద్దేశ్యం, 
పరిస్థితులను ఉన్నవాని నున్నట్లు చిత్రించడం! ఈ పని చాలా గొప్పగా నిర్వర్తించినాడు. అప్పట్లో 
తనవంటి ఆంగ్లాంధ్రులకు సంతోషదాయకంగా “గిరీశం” పాత్రను సృష్టించినాడు! ఆంగ్లం చదువుకున్న 
అందులో గోదావరి దాటిన ఆంధ్రులకు గిరీశం ఉపలక్షక్రుడు. వారు పూర్వాచారపరాయణులను 
హేళన చెయ్యటం, అకార్యకరణాలకు వెనుదీయక పోవటం, వ్యభిచారం, ధనార్హనలో మోసం 
చెయ్యటం, సంఘ సంస్కారమనే పేరుతో పావ కార్యాచరణం, స్వార్ధవరత్వం, అంతరాత్మను 
జేబులో దాచుకొనటం, తుదకు దేవుని హేళన చెయ్యటం, మొదలైన అనేక గుణాలను 
చాలా హృదయంగమంగాను, అభిమానవంతునికి మనస్సు, గుచ్చుకొనేటటూ సహజముగానూ 
వర్షించినాడు. ఇధి గొప్ప హాస్య ప్రధానమైన సాంఘిక నాటకం. గాని ప్రతావరుద్రీయాన్ని, దీన్ని 
తారతమ్య. చర్చ చెయ్యవలసివస్తే కొన్ని విషయాలు చెప్పవలె. కన్యాశుల్కం మొదటి భాగమంత 
ఉత్తేజకరంగాను, రసవంతంగాను లేదు తుదిభాగం. పరిణామంలోకొంత అల్లరి ఉన్నది. (ప్రతావ 
రుద్రియ (1897) .మల్దాగాదు. ఆమూలా[గ్రంగా ఉత్తేజకరమూ; రసవంతమూనూ! తుది వణకు 
కథలో ఎక్కడా తీవ్రతగాని, రుచిగాని తగ్గదు. నీతి దాయకత్వ విషయంలో ఒకటి సంఘ నీతి, 
రెండోది 'రాజనీతికీ ప్రాముఖ్య మిచ్చినవి. కాని, కన్యాశుల్కము నిర్వహించిన సంఘ నీతికంశే 
ప్రతాప ,రుద్రీయము నిర్వహించిన రాజనీతి సమంజసమూ, సమగ్ర పరిణామవంతమూను! 
ప్రదర్శనమంతా చూచిన వారి హృదయంలో ప్రతాప రుద్రీయము కలుగజేసే ప్రాభవము 
కన్యాశుల్కము కలగ చెయ్యదు. పై అన్నింటికంశే విశేషమింకాకటి ఉన్నది. కన్యాశుల్కాన్ని 
సకలాంధ్ర జనము చూచిగాని, చదివిగాని ఆనందించలేరు. అది ఆంధ్రాంగ్రమి[శ్రం. అందుచేత 
ఆంగ్లం రాని ఆంధ్రులు రసాస్వాదనం చెయ్యలేరు. ఇది ఒక గొప్పలోవం. ఈ కాలములో 
కావ్యాలను, నాటకాలను వాసేవారికి వారు దృష్టిలో లేరు. మళ్ళీ చెప్పుకోటం సామాన్య ప్రజా 
జీవనం వెనకటి సారస్వతంలో ప్రతిబింబించడం లేదు. ఆంగ్ర విద్య తెలిసిన వారు చాలా 
తక్కువ. ఇంతకం లు సంస్కృతవు మాటలు అర్హంచేసుకోగలవారి సంఖ్య చాలా యెక్కువ. ఈ 
విషయం వెనక ఒక సందర్భంలో మనవి చేసినాను. నాటకమంతా ఇలా లేదే అనవచ్చును. 


ఈనాటకం కన్నడ భాషలోకి పరివర్తితమైనది. 


ముఖ్యపాత్రయైన గిరీశం పాత్రను అర్హం చేసికొని రసాస్వాదన చేయలేకపోతే ఇక  నేమున్నదిం 
పానుగంటవారి హాస్య ప్రధాన నాటకాలు ఇంతకంకే అధిక సంఖ్యాకులను తృప్తివణచగలవు. 
కంఠాభరణం చూడండి. కాబట్టి ఈ సంకుచితత్వం, ఏక దేశిత్వం, దానికి చాల విలువ 
తగ్గించింది అని గట్టిగా చెప్పవచ్చు.” 


భాషా పరిణామము: 


కన్యాశుల్కంలోని స్టలాలు, సన్ని వేశాలు, పాత్రలు కళింగ దేశానికి సంబంధించినవి. 
గురజాడవారు కూడా కళింగదేశీయులే కాబటి, వ్యావహారిక భాషలో రచితమెన యో 


CA) 
నొటుకములో మాండలికము లేక ప్రాంతీయమైన పలుకుబడి వాడబడినది. ఇది తక్కిన 


మండలాలలో ఉండేవారికి సులభముగా బోధవడదు. ఆ కారణంచేతనే, (గ్రంథకర్త ముందుగా 


“కళింగ రాజ్యములో మూాటలాడుకెను కొన్ని మాటలకు అర్హము” అని యా క్రింది మాటలను 
చూపినారు. 


గుంటు -- ఆడపిల్ల బులు - తల 
=] 

పీక - కంఠము సాని - వేశ్య. 

అఆ 

పేకాటలు -- చిటాటు 


పా 


వా 

పై మాటలే కాక, ఇంకా కొన్ని పదములు కళింగ మాండలికాలు (పయుక్తమైనవి. 

బుగత - పంచమాంకంలో రామప్పపంతులు: “మీబుగత ఏంజేస్తున్నా డ్రా?” య్‌ 

బుగత కళింగ మాండలికము - భ్తుక్త శబ్ద భవము- భూస్వామి అని అర్ధము. మించుపర్తి 
అనే ఖండ కావ్యంలో “పేరు వడసిన యప్పనంపెగడ బుగతగారు' అని యీ పదం (ప్రయుక్తమైనది. 
ఆ [గ్రంథ వ్యాఖ్యానంలో దీని చరిత్రం తెలుపబడి యున్నది. 

“క్రిమినలు నడిపించమని భుక్త చెప్పేడు" అని భుక్త కూడా ఉన్నది. 

గుడ్డె - సప్తమాంకము సౌజన్యారావు. 

“మీరప్కడే గుడ్లై మీదికి వెళ్ళి ఉన్నారు.” 

గుడ్డై అనగా చేను - చిన్న పొలం. 

పెరటిలో గ్రాత్త నాటిన మిరపగుడ్డై అని మించువల్తి. 

నాను - అనగా నేను. 
క. “రానండా, వున 

స్తానందా బుద్ది వుడితె నందేఖెనా 

నానొద్దం లు నువ్షి(ం ki 

కా నొదలవురా” అటన్న (గామోక్తులగున్‌ 

- అని ఆచంట సాంఖ్యాయనశర్మ. 

తెలుగు కన్యాశుల్కము, తెలుగు నాటక చరిత్రలోనే కాక, భాషా శాస్త్ర చరిత్రలో ఒక 
విశిష్ట స్థానము వహిస్తుంది. గురజాడ కేవలము, కవి పండితుడే కాక గొప్ప భాషావేత్త, 
కన్యాశుల్మము (ప్రథమ ముద్రణ కాలము నాటి కతడు ప్రాచీనలిపి పాఠకుడు. తెలుగులో 
తన కాలములో (గ్రాంథిక భాషలోనే, గ్రంథములు అచ్చు కావడ మాతనికి తెలియును. కాని 


వాడుక భాషలో వ్రాసినవ్వడెట్టు దానిని ముద్రించుట అన్న విషయమునగూడ జాగరూకత 
వహించినాడు. ఆతడు పాటించినవి కొన్ని - 


1. వ్యావహారికమున మవలు వరస్పరము మాటును: దేవుడు- దేముడు, మామయ్య-మావయ్య 
మొదలగునవి దీనిలో మి “వి గా మారినప్పుడు, వ వెనుక అర్జానుస్వారము పెట్టటావల 
2. “య పదాది యందు వ్రాయుట ఎలకాయలక, 


* నవ్యాంధ్ర సాహిత్యవీథులు - కీర్తిశేషులు కురుగంటి సీతారాము భట్టాచార్యులవారు. 


కన్యాళుల్బ_ అః నూరేళ్ళ నమాలో చనం...2ా 185) 


౩. “ఉ వుగా వ్రాయుటు. 
4. వలపలగిలక (బాయుటు. 
5. జ్ఞానము-మొదలైన వానిని ఉచ్చారణ స్పష్ట్రపఅిచే గ్నానము రీతిని (వ్రాయుట. 

"పై భాషా లక్షణములన్నియు, పూర్వ కవులు కొంత మంది తమ కావ్యములలో, మార్చరాని 
యతి ప్రాసొది స్రలములలో (ప్రయోగించినవియే. ఈనాటి వారి కవి తెలియక పోవుటచేత, 
యిట్ట (ప్రయోగములు దుష్టములని యనుచున్నారు. సై లక్షణము లన్నియు, కవి (పయోగముల 
మూలకముగా నేను సమర్దించిని. (చూ. భాషా శాస్త్ర వరిశోధన-కవి (ప్రయోగ సరళి 
Annals of Oriental Research published by the University of Madras) 

తెలుగు భాషా తత్తా ఎన్నేగాక యింగ్లీషు భాషా తత్తా వన్ని గురజాడ యెంత (గహించినాడో 
చూడండి. 

కన్యాశుల్కములో అప్పారావువాడిన భాష మాండలికమని, అందుచేత అది సర్వేసర్వ్యత్ర 
అవగాహనకాదని ఒక విమర్శ యున్నది. కాని, యీనడుమనెే కీర్తిశేషులైన (శ్రీపాద సుబ్రహ్మణ్య 
శాస్త్రిగారి కథలలో వ్యవహృతమైన భాషను చూచినట్లయితే యిట్టి విమర్శలకు ఆస్కారంలేదు. 
శ్రీపొదవారి భాష తూర్పు గోదావరి జిల్లాలో శోత్రియ కుటుంబాలలోని వాడుక భాష. 
ఈనాడు సాహిత్య (ప్రపంచంలో వారి కథలను చదివి, అవగాహన చేసుకొని ఆనందించని 
వారెవరు? 


అదిగాక జన్మతః మహాకవులైనవారికి భాషా నిబంధనలతో పనిలేదు - 


“కవుల యుక్తి విశేషము కావ్యమగును 
భావ యేదైన నదియె కావచ్చుగాక” 


- అని రాజశేఖర మహాకవి సూక్తి 

ఇంగ్లీషుభాషను అప్పారావుగారు పాత్రోచితముగా వాడినారు. ఇంగ్రీషు వచ్చినవారు 
కన్యాశుల్భములో యిద్దరే - గిరీశం, వెంకటేశం. అందులో గిరీశం ఉపాధ్యాయుడు కాబట్టి 
అతను మాట్లాడినప్పుడు మాత్రమే ఇంగ్లీషు ధారాళంగా వాడినారు. వెంకకుశం నోటంట 
ఇంగ్లీషు ముక్క పలికించలేదు. అయితే సౌజన్యారావు గారు ప్రీడరుగదా! వారి కింగ్రీషు 
రావలసినదేగదా. ఆతనికి వాడలేదు. అయినా ఆయన తనవద్దకు వచ్చే పార్రీలతో ఇంగ్రీషున 
వ్యవహరిస్తే వారి ప్లీడరీ యెలా వెలుగుతుందో చదువరు లూహించుకోవచ్చును. లోకవ్యవహారాన్ని, 
మనస్తత్యాలని గుర్తించిన మహాకవి గురజాడ. 

కన్యాశుల్క నాటకము కేవలము నాటకమే కాదు. అది యానాటి తెలుగువారి రాజకీయ, 
సాంఘిక, సాహిత్య జీవనమునకు అద్దము వంటిది. సంఘములో కరుడుగట్టిన దోషములనే 
కొక్క ప్రాచ్యపాశ్చాత్య నాగరకతా సంఘర్షణలో సంఘ పరిస్తితులు, చరిత్ర చక్కగా నిరూపించే 
ఒక విజ్ఞాన కోశము వంటిది. ఇది జీవదాషలో  రచియింవబడుట. యిందులో అర్హము 
లేని పదాలకు, అవగాహన కాని భావాలకు చోళ లేదు. ప్రతి పదము, ఒక చరిత్రతో, 
ఒక _అర్ధముతో తొణికిసలాడుచుండును. _కన్యాశుల్క_ము యొక్క యీ లోకోత్తర విశిస్టత 
తెలుసుకోవలెనంకే - మనము దీనికి ఒక సమగ్రమైన విపుల వ్యాఖ్యానము రచించవలెను. 
ఇంగ్లీషు భాషలో షేక్స్సియరు ము ప్పెయేడు నాటకములన్నింటికీ ఇట్టి వ్యాఖ్యానము లున్నవి. 
ఆ ముద్రణలకు Variorum Editions అని పేరు. 

తెలుగులోనే షేక్సి ఎయరు వంటి అప్పారావుకు, ఆతని నాటకము ఒక్క కు అయినా, అట్టి 
సమగ్ర వ్యాఖ్యానం లేదు. మనకి వచ్చిన విమర్శకులలో, వాద 'ప్రతివాద నినాదాలు తప్ప శబ్బార్హ 
విచారణ లేనేలేదు. ఆ విధముగా శబ్దార్థ విచారణ చేసి, (వ్రాయవలెనన్న ఆ [గ్రంథమునకు - 
వేయి పుటలకు పైగా గ్రంథము తయారవుతుంది. అప డే ఆ నాటకము గొప్పతనము 
తెలుస్తుంది. ఒక్కొక్క వాక్యంలో, ఒక్కొక్క. పదంలో, ఎంతో అర్హం యిమిడి ఉంటుంది. 


(Uo న్యా ం: నూరేళ్ళ నమాలోచనం... 


మచ్చుకు ఒకటి రెండు మాత్రమే చూపుచున్నాను. నాటకము మొదటి అంకములోనే, గిరీశం 
వెంకలుశమునకు పుస్తకముల జాబితా చెప్పే సందర్భంలో “వేంకట సుబ్బారావు మేడీజీ' అని 
చెబుతాడు. 

ఆ పుస్తకము, (గంథకర్త గూర్చి తెలుసుకోవలసినది చాలా యున్నది. 

వెంకట సుబ్బారావు అనగా రెంటాల వెంకట సుబ్బారావు. ఆం(ధులలో ఖండాంతర 
కీర్తి పడసిన మహామహుడు. తరవాణి “యిండియన్‌ వైను"గా మార్చి, ఆవకాయ సమకూర్చి, 
ఆంగ్లేయులకు చవి చూపినవాడు. Hamlet Unvieled, Othello Unvieled అనే రెండు 
నాటక విమర్శలు వ్రాసి, ఒక్కొక్క దానికి నూటు పవున్లు మూల్యము పెట్టి, ఇంగ్రీషు 
వారిని ఆశ్చర్యచకితులను చేసిన మహామేధావి. మెట్రిక్యులేషను పరీక్షకు, అన్నింటికి 2266 
౭౩5 లు తయారు చేసేవాడు. 1870-1900 మధ్య యీ పుస్తకాలు చాలా (పచారంలో 
ఉండేవి. వీనిని తమ విద్యార్హి దశలో చదివే వారమని, వల్టూరి సూర్యనారాయణరావుగారు, 
కొండా  వేంకటప్పయ్యగారు తమ జీవిత చరిత్రములో |వ్రాసుకొన్నారు. వీరు (శ్రీ, కాశీనాథుని 
నాగేశ్వరరావుగారికి మేనమామ. అమృతాంజన విద్య వారికి నేర్చినది వీరే అని అభిజ్ఞలోకము 
వా కొంటుంది. 

పంచమాంకం 4 వ స్థలంలో సాతాని మనవాళ్లయ్య పాత్ర ఉన్నది. ప్రథమ ముద్రణంలో 
యీ పాత్ర లేదు. కన్యాశుల్కంలో - గ్రాంథిక భాష - యీ పాత్ర ఒక్కడే మాట్లాడడం 
గమనింపతగ్గ విషయము. 

“ఆకాశంబు శూన్యంబు” 

“శా, స్త్రంబులలోని రహస్యంబులు మ్రేచ్చుల కెట్లు తెరియును?” 

“గణితశా, స్త్ర॥ంబున నాకాశంబన సున్న. సునయన శూన్యంబు.” 

మనవాళ్లయ్య ఒక్క పాత్రకే గ్రాంథిక భాష అప్పారావుగారు ఉపయోగించుట యందు 
విశేషమున్నది. ఈ మనవాళ్లయ్య సాతాని అని స్పష్టముగా నున్నది. ఈతడు మహో వ్రసిద్దుడైై, 
సాతానియైన పరవస్తు చిన్నయసూరిగారి రెండవ కుమారుని మామగారైన (శ్రీ రేకము 
రామానుజ సూరిగారి రెండవ కుమారుడు, తీ, రేకము మనవాళ్ళయ్య. సబార్దినెటు జడ్డిగా 
ఉండి మూసీనది (వవాహంలో మరణించినాడు. అతడు కొక్కొండ  వారివలె ఎల్లపుడూ 
గాంథికమే మాట్లాడేవాడు. 

ఈ రీతిగా ఒక్కొక్క వాక్యంలో ఒక్కొక్క పదంలో ఎంతో చరిత్ర కన్యాశుల్కంలో 
గర్భీకృతమై ఉన్నది. కేవలము సాహిత్య విమర్శ చేసేవారి కెవరికి యిది సాధ్యం కాదు. 
సాహిత్య విషయమే తీసుకుంటు యింకా ఎంతో (గంథం చెప్పవలసి వస్తుంది. ప్రస్తుతం 
అందుచె విరమిస్తాను. 

అప్పారావు [గ్రంథము లన్నింటిని, ఆంధ్ర ప్రభుత్వము వారు (ప్రకటించి శాసన మూలముగా 
వానిని సంరక్షించవలెను. అట్టు చేయనినాడు, ఎవరికిష్టము వచ్చిన రీతిగా వారు గ్రంథాలను 
(ప్రకటించిన యెడల అచ్చమైన అప్పారావు యశస్సు కళంకిత మవుతుంది. 

ఆంధ్ర (ప్రభుత్వము వారీ శతాబ్ది వర్ణంతిలోనైనా, కన్యాశుల్కము - సమగ్ర వ్యాఖ్యాముద్రణము, 
మిగిలిన "(గ్రంథములు - ముద్రింతురు గాత! 

మహాకవి, మపహాపురుషుడూ, అద్యతనాంధ్ర సాహితీ (ప్రపంచానికి, గురుజాడ అయిన 
గురజాడకు జేజేలు. 


[ఈ వ్యాసం 1961 మార్చిలో తెలుగు మహాజన సమాజం 6వ వార్షిక సంచికలోనూ, ఆ తర్వాత మళ్ళీ 
పాములపాటి బుచ్చినాయుని స్మారక సంచిక “తి వేణ్‌” (నిడుబ్రోలు: 2-8-1971) లోనూ ప్రచురితమైంది - 
sol) 


«kX 


గురజాడ నాలుక రచనా (బెతెభ 


& ఊఉ. రామలింగం 


ఆధునికాంధ్ర వాబ్బయమున గురజాడ అప్పారావుగారు నాటకరచనలో ఒక (ప్రత్యేక 
విశిష్టతను సాధించారన్న విషయము నాడూ నేడూ అందరూ అంగీకరించినదే. ఆధునిక 
రచయితగా సాహిత్యంలో ఆయన యే శాఖలోదిట్ట అన్న ప్రశ్నవస్తే చవ్వున స్ఫురించేది 
నాటక రచన అన్న సమాధానం. కనుకనే ఆయన వ్యక్తిత్వమును అంచెనా కట్టిన అభ్యుదయ 
యుగకవి శ్రీశ, ఒక సందర్భంలో “గురజాడ యావత్స్శపంచాన్నీ ఒక నాటకకర్త కళ్ళతో 
చూస్తాడు. ఆయన వ్రాసిందంతా- ఆద్యంతం నాటకం” అన్నారు. గురజాడ వ్యక్తిని ఆయన 
ఆలోచనారీతులనూ ఆయన సమస్త రచనలనూ పరిశీలిస్తే ఈమాట  నూటికీ నూరుపాళ్ళు 
నిజమేనని విశదమవుతుంది. ఒకమారు వారే తమ స్యభానమును చెప్పుకుంటూ “చిన్నతనంలో 
బొమ్మలాట నేర్చి వుండుటచేత లొకమనే రంగంలో చిత్రకోటి రీతులను ఆటాడే మనుషులనే 
పొత్రముల సొగసునే కనిపెట్టడము నాకు అలవాబునది” అని వున్నారు. నాటక కర్తకు - 
అందులోనూ సాంఘిక నాటక కర్తకు ముఖ్యంగా కావలసింది సమకాలిక జీవితమునూ దాని 
భౌతిక ఆధ్యాత్మిక పరిసరాలనూూ, వాటి పూర్వాపరాలనూ దర్శించి వ్యాఖ్యానించ గలగడం. 
ఇటువంటి దర్శనము, పరిశీలన గురజాడవ్యక్తిత్వంలో సహజంగా వున్నట్లు ద్యోతకమవుతుంది. 
ఆయన ఒక క్రొత్త ప్రదేశానికి వెళ్ళితే అక్కడి దృశ్యాలతోపాటు, అక్కడ పండేపంటలూ, 
పడే వర్గాలు, వూసే పూలను గూర్చి, త్రాగిన సోడాను గూర్చి తమ అభిప్రాయం నమోదు 
చేసుకున్నారు. శైబరీకి వెళ్ళితే అక్కడి పుస్తకాలు పత్రికలతోపాటు లైబెరియనుకు ముళ్ళుజీతాన్ని 
అడిగితెలుసుకున్నారు. నగరంలో ఒక పేటనుంచి వెళ్ళుతూ దారంటపాయే (స్త్రీలను చూచి 
అందమైన ఆడకూతురే లేదు అనుకున్నారు. రవివర్మ చిత్రించిన రాధను గూర్చి తలపోశారు. 
ఈ విధంగా ఆయన దృష్టి నాకర్షించని వస్తువులేదు. ఆయనను కలతపెట్టని సమస్యలేదు. 
మనుషుల ప్రవర్తననూ తీరు తెన్నులనూ స్వభావములనూ ఆకళింపు చేసుకున్న వ్యక్తి ఆయన. 
తాను చూచిన ప్రతి అంశమును, జరిగిన (ప్రతిసంఘటనను తటస్టించిన ప్రతి సన్ని వేశమును 
ఆయన కుతూహలంతో గమనించేవాడు. నాటకముల సభలు సమావేశాలు, సాహిత్యము, 
కళలు, తర్కవితర్కాలు, ఉపన్యాసాలు, విద్వడోష్యులు, కళాశాలలు, విద్యావిధానం, చిత్తరువులు, 
సంగీత కచేరీలు, శాస్త్రాలు, ఆచారాలు, అవస్థలు - జ్‌ [నా వారి దృష్టిమళ్ళినది. లోకమందలి 
మంచిచెడ్డలను ఎరుకపరచుకున్నారు. మానవ జీవితమనే (గంథమునే చదివారు. కాళిదాసు, 
షేక్సుపియర్‌ మున్నగు ప్రాచ్యపాశ్చాత్య నాటకకర్తల రచనలను సవిమర్శకంగా అధ్యయనం 
చేశారు. (గ్రీకు, రోమన్‌, ఆంగ్లనాటక (క్రమములను పరిశీలించారు. ఇంగ్లీషు, వరాసు, ఫారసీ, 
చీనా మొదలగు విదేశీయ నాటక ప్రయోగములను గురించియే గాక, నాటకంలో హాస్యరసమును 
గూర్చి, విదూషకులను గూర్చి, సంఘటనలకూ పొత్రల నిర్మితికీ గల సంబంధమును గూర్చి, 
ఎప్పటి కప్పుడు విమర్శలు చదువుతూ వుండేవారు. దేశ విదేశ నాటక (ప్రదర్శనముల నెన్నో 
చూచేవారు. మన నాటకాలను విదేశీనాటకాలతో పోల్చి చూచుకునేవారు. షేక్సుపియర్‌ 
నొటకాలలోని పొత్రలు ఎలా పోషించబడినవో ఆయనకు ఇదమిద్దమైన అభిప్రాయాలుండేవి. 
ఒకనటిని చూచినప్పుడు మనిషి బాగావుందా, యాసవుందా, కంఠం మార్చగల శక్తి వుందా, 
విషాద భూమికలను నేర్పుతో అభినయించగలుగుతుందా, కరుణరసం ఒప్పించగలదా, “అతి” 
యేమైనా వుందా, నాటకపు జట్టు నాయకుడు ఆమెను మూర్చంగా ఏమైనా శాసించాడా, 


కన్యాశుల్కం: నూరేళ్ళ నమూాలోచనం... 


వేషధారణలో అభిరుచి వుందా, అలంకరణ పాగసుగా వుందా, పాతోచితమైన ఆహార్యమువుందా 
అని పరీక్షగా చూచి, నాటకంలో బండహాస్యము మోటుశృంగారము వున్నాయా? సంగీతం 


అల్లరిగా వుందా అని ఆలోచించేవారు. ఇట్టా నాటకరచనా రహస్యములను, నాటక (ప్రదర్శనంలోని 
సాంకేతికములను అవగతము చేసుకున్నారు. 


వీటి అన్నిటికీ తోడు ఆయన ఒక (కొత్తమార్గం తొక్కారు. కొత్తదృష్టిలేనిదే కొత్తసాహిత్యం 
రాదని విఖ్యాత ఆంగ్ర నాటకకర్త బెర్నార్టుషా స్పష్టవరచి వున్నాడు. అట్ట కొత్తనృష్టి 
ఆరోజులలో గురజాడకే యేర్పడింది. కనుకనే కొత్త పోకడలతో తెలుగునాటక సాహిత్యమును 
సృష్టించగలిగాడు. అప్పారావుగారికి సమకారికులైన వారిలో ధర్మవరం కృష్ణమాచార్యులు, 
కోలాచలం (శ్రీనివాసరావు, వేదం వెంకట్రాయశా స్త్రి, చిలకమర్తి లక్ష్మీనరసింహం మున్నగు 
సుప్రసిద్ద ఆంధ్ర నాటకకర్తలు కలరు. ఆంధ్ర సాహెత్యచరిత్రలో అది ఒక మహోజ్ఞల నాటక 
యుగం. కాని దాని ఫక్కీ వేరు. అడుగడుగుకూ పద్యాలతో కూడిన నాటకాలవి. పాత్రలు 
పలుకరించుకోవడం, కుశలప్రశ్నలు చేసుకోవడం, తమ వైఖరులు తెలుపుకోవడం, చాలావరకు 
పద్యాల ద్వారా జరిగేది. ఆ పద్యాలు బహుళవ్యాస్తి జెందినవి. జట్కాఅబ్బీ సైతం వాటిని 
పాడుకొనేవాడు. |ప్రసిద్దనటులు హోర్మోనియమున కనుగుణంగా ఆ వద్యాలను నిర్గీతరాగాలలో 
తను ప్రత్యేకతల నాపాదిస్తూ అనన్యంగా పాడుతూ వుంటే; (పేక్షకులలో కన్పించే సంచలనం, 
ఉత్సాహం అపూర్వంగా వుండేవి. వన్ఫ్సుమోరులకు లెక్కేలేదు! అట్టి సంరంభంతో కూడిన 
నాటకయుగవు తొలిదశలో అప్పారావుగారు కేవల వచన నాటకాలు రచించారు. అందులోనూ 
నిత్యజీవితంలోని వాడుకభాషతో సంఘ సంస్కరణోద్యమాన్ని పురోగమింపజేసే ఉద్దేశంతో 
సమకాలిక సాధారణ జీవితం నుంచి సామాన్యమైన వాస్తవ ఇతివృత్తాలను స్వీకరించి నాటక 
రచన చేశారు. నాటకం కేవలం ఉబుసుపోని కాలక్షేవపం కొరకు కాదనీ, దానివల్ల నెరవేరవలసిన 
సాంఘిక ప్రయోజన మొకటివుందనీ, ఆయన విశ్వాసం. ప్రజొసామాన్యంలో పుస్తకాలు చదవడం 
అభ్యాసమయ్యే వరకూ సంఘంలోని దురాచారాలను బయటపెట్టి ఉన్నత నైతిక భావాలను 
ప్రచారం చేయడం సాహిత్యం యొక్క ఉత్కృష్ట ప్రయోజనమని ఉద్దాటించి జనహిత నాటకాలు 
(వ్రాశారు. ఆ రోజులలో నాటకములను అభినయించునటులు వచన రూపకముల స్మరంతికే 
పొయేవారు కారట! అసలు వచనం సరిగా వలుకగలిగేవారు కాదట. ఇక పాతోచితమైన 
సంభాషణ లైతే వారు మరీ ఇబ్బంది వడేవారట. ఇన్ని (ప్రతిబంధకములున్నప్పటికీ గురజాడ ప్రథమ 
నాటకం “*కన్యాశులముూనకు విజయం లభించిందంకు అందుకు కారణం కీ.శే. కట్టమంచి 
రామలింగా రెడ్డిగారన్నట్టు “అది జీవితంతోనూ, మానవత్వంతోనూ పరిపూర్తమైవుంది. దానిలోని 
త్రీ! పురుషులు దయాదాక్షిణ్యాలతోను, వైపరీత్యాలతోనూూ, అయుకాలతోను, క్రార్యాలతోను, 
కుయుక్తులతోను, పవిత్రతతోను, వంచకత్వంతోను ఆచారం, హేతువు సంప్రదాయం మనోభావాలు 
చాదస్తాలు ఒకదానితో ఒకటి తీవ సంఘర్షణకు తలపడ్డ నిజజీవితంతో నిండివుంది” గనుకనే. 


ఇట్టి పూర్వరంగంతో గురజాడ అప్పారావుగారు “కన్యాశుల్బం” రచించిన పదేండ్లకు-అనగా 
1906లో వేసవిలో చల్లని (ప్రదేశమైన ఊటీలో వుండగా “కాండుభట్టయము” రచించారు. 
“కన్యాశుల్కం” వలెనే ఇది కూడా సాంఘిక ప్రయోజనం నిమిత్తం వాయబడ్డ నాటకమే. 
ఇందులోనూ గిరీశం వున్నాడు. 'కన్యాశుల్బ_ం'లోని గిరీశం వెంకలేశమునకు (_పైవేటు 
చెప్పేవాడు కాగా, ఇందులోని గిరీశం కొండుభట్టు కుమారుడూ, ఆంగ్రవిద్య నభ్యసించు 
కురవాడగు రామమూర్తికి మేష్టారు. ఇతను ముమ్మూర్తులా వెనుకటి గిరీశమే. ఇతనిని 
సంఘసంస్కారమువారు కెప్తాను అంటారు. కోటివిద్యలున్నాయి. లైఫ్‌లో చమత్కారాలు 
వెతుక్కుంటూ పోయే మనిషి. గిరీశం గుణదోషాలను ఈ నాటకంలో గురజాడ చక్కగా 
వ్యాఖ్యానించారు. ఇందులోనూ వేశ్యవుంది - చేరు మంజువాణి. అయితే మధురవాణి అంత 
మాటకారిగా, సరసురాలుగా, హృదయం గల దానిలా కన్పించదు. నాటకం ముగిసివుంకు ఎలా 


కన్వాళుల్క_ 0. నూరేళ్ళ సమాలో చనల. 169 


రూపొంది వుండేదో, వేశ్య వుంది కాబట్ట నాచ్‌ కొశ్చన్‌ ఇక్కడా వుంది. కాని ఇది (ప్రధానం 
కాదు. బ్రహ్మసమాజం ద్వారా వితంతు వివాహం జరుపవలెనన్న కార్యక్రమంతో కొందరు 
పెద్దలు సంఘసంస్కరణకు ఎట్టా పూనుకొనేదీ, వారి క్రీర్తికాముకత్త్వము, బాహాటంగా రాలేని 
వారి పిరికితనము అంశములుగా పెట్టుకొని గురజాడ ఈ నాటకం రచించినట్లు కనిపిస్తుంది. 
నాటకము అసంపూర్తమగుటచే చివరకు యే అంశము ప్రధానంగా పర్యవసించి వుండేదో 
చెప్పజాలము. నాటకంలో ముఖ్యపాత్ర కొండుభట్టు. అతని మాటలు, చర్యలే నాటకమునకు 
కథాంశములగుట వలన “కొండు భట్టేయము” అను పేరు దీనికి సపెట్టవుండవచ్చు. కొండుభట్టు 
అ(గ్రహారీకుడు. లౌక్యవృత్తికి దిగిన వైదీకి, 'విధవలను తరింపజేసే భూసురోత్తముడు”. వేశ్యావృత్తిలో 
వున్న మంజువాణికి సరసులను కూర్చి డబ్బు సంపాదిస్తూ వుంటాడు. రానుమూార్తికి తన 
తండ్రి అట్టా వేశ్య లిండ్రచుట్టూ తిరగడం ఇష్టం లేదు. దివాన్‌ బహదూర్‌ రాజొరాంగారు 
ఇంద్రపట్టణం బ్రహ్మసమాజ కార్యదర్శి. సంఘంలో రేషనల్‌ నుతం వుండవలెనని ఆయన 
సిద్దాంతము. కొండుభట్టు అన్న కుమారుడైన వెంకన్నకు కొండుభట్టు మేనకోడలైన వితంతువు 
పార్వతినిచ్చి బ్రహ్మసమాజ మతం (ప్రకారం వివాహం యడానికి రాజారాంగారు తల పెట్టుతారు. 
ఈ పెళ్ళికి గిరీశం హంగులు చూపుతాడు. కథ అంతవరకూ రాగా నాటకం పరిశిస్టంగా 
వుండిపోయింది. ఈ నాటకంలో ఒక సాయబుపాత్ర వుంది. అతను నిజంగా సాయబుకాడనీ, 
కొండుభట్టును సంస్కరించడానికి వచ్చిన మారువేషధారి అనీ, ఆ యెత్తుబడితోనే అప్నారావుగారీ 
కథను నడిపారనీ వారి నెరిగిన కొందరు పెద్దలు చెప్పినట్టు తెలియవస్తున్నది. నిజమెకావచ్చు. 
ఈ సాయబు పూర్తిగా హిందూస్తానీలోనే మాట్లాడుతాడు. తెలుగుముక్క ఒక్కటీదార్లదు. 
అతనికి తెనుగు ఒక్క అక్షరం రాదని కొండుభట్లు మంజువాణితో చెపుతాడు. దానికి విఘాతము 
కలుగకుండా వుండుటకై తాను ఆ సాయబుతో హిందూస్తానీలోనే మాట్లాడుతాడు. 

మంజవాణి ఇంటి దృశ్యాలు, అక్కడ జరిగే సంభాషణలు, మోటుసరసాలు, విరసాలు, 
తంతులు సానికొంపల ఛాయా[గ్రహణమని చెబితే యేమాత్రం అతిశయోక్తికాదు. (పథభమాంకమున 
మొదటి రంగంలో తెర యెత్తగా కొండుభట్లు (ప్రవేశించడం తోటే మంజువాణి తన 
చెరికత్తెతో “శాస్త్రులు గార్ని కూర్చోబెట్టి పీట వెయ్యే” అంటుంది. ఈ ఒక్క మాటలోనే 
సానిదాని గడుసుదనము, సంభాషణా చాతుర్యము, కొండుభట్టు పై ఆవిడకు గల గౌరవము, 
వారిద్దరి మధ్య లావాదేవీలు ఎలాంటివో వ్యక్తమవుతుంది. తరువాత దొంగతనంగా ఇంట్లోకి 
వచ్చి జాడీలో దాక్కున్న కొండుభట్టుకు రత్నాంగి చేసిన మర్యాద, సెట్టికి జరిగిన శాస్తి, 
త్రివిక్రమరావు నిష్క్రమణ, కొండుభట్లు సాయబును తీసుకురావడంతోనే పంతులు రావడం, 
అక్కడి కొట్టుకోవడాలు, ఆ బీభత్సం మిక్కిలి నాటకీయమైన సన్నివేశాలు. 


ఈ నాటకంలో మనకు ఆశ్చర్యం కలిగించేది ద్వితీయాంకములో షవ్మమరంగము, ఇది రైలు 
'స్టెషను దృశ్యం. రైలు వస్తుంది. ఫస్టుక్సాసుపెస్టైలో నుంచి తుమ్మలపాలెం మొఖాసాదారు 
త రావు జరీటోపీ, కమ్‌ఖాబ్‌ పైజామా మొదలగు పోషక్‌తో కిటికీలో నుండి ప్తాటుఫారం 

సి చూస్తూ వుంటాడు. ఆయన వాలకం గమనించిన కొండుభట్టు ఆతడేమైనా మంజువాణికి 
బేరం కుదురుతాడేమోనని వచ్చి మాట కలువుతాడు. ఈ దృశ్యాన్ని ప్రదర్శించడం ఎలా 
సాధ్యమో! రచయిత ఉద్దేశమేదో వుంటుంది. పాశ్చాత్య దేశాల నాటకశాలల రంగస్టలాలపై 
మాత్రమే ఇట్టివి సాధ్యం. ఏమైనా ఇది ఆంధ్రనాటకరంగానికి కొత్త సన్నివేశం. కొండుభట్లు 
నానిదానికి సరసులు దొరక్క రైళ్ళంట కూడా వెతికేవాడని చెప్పడం ఈ దృశ్యంలో కన్పిస్తుంది. 
ఇతివృత్తము ఎంపిక, సన్ని వేశకల్పనతోపాటు గురజాడ సంభాషణ రచనలోకూడా అద్వితీయమైన 
(పతిభగలవాడని నాటకంలో యే ఒక్క "పేజీ చదివినా బోధపడుతుంది. “కన్యాశుల్క_ం'లోని 
కొన్ని మాటలు ఇందు తటస్టించినప్పటికీ, ఈ నాటకంలో అప్పారావుగారు ఒక్కొక్క పాత్రచేత 
పలికించిన మాటలు ఆలోచించినకొద్దీ స్వారస్యం స్పురింపజేస్తాయి. కొండుభట్టు |త్రివిక్రమరావుతో 


కన్వాళుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


“నెను పరాయివాతణ్తకాను. శాక్తెయుణ్తి, వామాచారతత్సరుణ్లీనూ. నా దగ్గర వ్రభువువారు 
ఫ్‌ క్‌ ఉత. 
అరమరం వుంచవద్దు. దయచేయండి” అని మనవి చేసుకుంటూ మరొకపక్క టిక్కెట్‌ 
కళెక్షరు బెడద వదిలించుకోవడానికి రావుగారితో “అయ్యా, ఈ మూర్చుడికి ఇంగ్రీృన నాలుగు 
ఖు యాది 
చివాట్లు రానియ్యండ” అంటాడు. మరి అ రోజులలో ఇంగ్లీషు వచ్చినవాడి జోలికి పాయ్యేవారు 
కారు టికెట్‌ ఇన్‌ స్పెక్షర్లు! అలాగే- 


రత్నాంగి; బ్రాహ్మడికుండే నీతి నీకు లేకపోయినా దొంగకి వుండవలసిన నీతెనా వున్నందుకు 
అలరుతున్నాను. యా 


అక్కాభత్తుడు: (రామమూర్తితో) మీ తండ్రికి గడ్డిపెడితే గడ్డయ్యేది గటయేది సావుగా 
తినేస్తాడు. 


శాప తాము దివాన్‌ బహద్దర్గుు మాధవయ్యగారు రావుబహాద్దర్లు. ఇద్దరి తారతమ్యమూ 
కంపెనీవారు యెంచే వుంచారు. 

అంతేకాక ఒక దృశ్యంలో (ప్రస్తావనకు తేవలసిన అంశమును సంభాషణ (క్రమంలో సహజంగా 
ప్రవేశ పెట్టడంలో గురజాడ అనుసరించిన మార్గం కడు విశిష్టంగా కన్పట్టుతుంది. ఇటువంటి 
నాటకం అసంపూర్తంగా వుండిపోవడం ఆంధ్ర నాటకరంగం దురదృష్ట విశేషం! 


చిలణీయము 
అం 


గురజాడ అప్పారావుగారి రెండవ అసంపూర్ణ నాటకము 'బిల్లణీయము” దీని రచనా కాలం 
1910. చిల్లణీయము ప్రాచీన సంస్కృత కావ్యము. కథ యిది. పాంచాలదేశ మహారాజు 
మదనాభిరాముడు. ఆయన కుమార్తె యామినీపూర్ల్ణతిలక. ఆమెకు కావ్యాలు చెప్పించడానికై 
రాజు బిల్లణుని నియమిస్తాడు. వారిద్దరికీ (పేమ కుదిరింది. అంతఃపుర |ద్రోహమునకు బిల్లణుని 
వధించమని రాజాజ్ఞ. వధ్యస్థానములో రాజోద్యోగి బిల్లణుని వలన వారి (పేమగాధను విని 
వారిని కనికరించ వలసిందిగా రాజును ప్రార్హిన్తాడు. రాజు మన్నించగా యామినీ చిల్లణులకు 
వివాహమవుతుంది. 

మరి సాంఘిక నాటక కర్త అయిన గురజాడ ప్రాచీన సంస్కృత కావ్యగాధను ఇతివృత్తంగా 
తీసుకొని నాటకం రచించడమేమిటి” అటువంటి ఇతివృత్తాలను స్వీకరించేవారిని ఆయన 
నిరసించాడే? వేరే ఇతివృత్తాలేవీ లేవా? ఈ ప్రశ్నలు ఉదయించడము కద్దు. వీటికి 
క్రీశే బుర్రా శేషగిరిరావు పంతులుగారు సమాధానం చెప్పివున్నారు. పరిశుద్దవాదులకు 
(Purists) అంగీకారముగా వుండేటట్లు శృంగారప్రాధాన్యము గల ఇతివృత్తమును నాటకము 
చేసి వ్యావహారిక భాషను (వ్రాయాలని అప్పారావుగారు అనుకున్నారు. అంటే శృంగారరస 
(పధామైన కల్పనలకు వ్యావహారిక భాష అనర్హమనిచెప్పే నాటి పండితమిత్రుల వాదమును 
పూర్వపక్షంచేసి, వాడుక భాషలో ఉన్నతస్థాయి మనోభావములను తెలువగల కావ్యరచన 
సాధ్యమని ఆయన “బిల్లణీయము” ద్వారా నిరూపించదలచుకున్నారు. కాని గ్రామ్యగ్రాంథిక 
చర్చలలో వత్రికావాదాలలో పడి తాము యెత్తుబడి చేసిన యా నాటకమును పూర్తిగా 
(వాయలేక పొయ్యారు. 


గురజాడ నాటకంగా (వ్రాసిన బిల్లణీయమునకూ, సంస్క ఎతమూలానికీ చాలా తేడావుంది. 
ఆయన తరచు ప్రాచీనగాథలను మార్చుచేర్పులతో కడు స్వతంత్రంగా వాడుకచేస్తూ వుండేవారు. 
జ్ఞానవాశణివృంలోని కథను “లవణరాజు కల”గా రచించినప్పుడూ ఆయన అట్టిమార్గమే తొక్కారు. 
కొత్తమార్ల మవలందిస్తేనేగదా క్రొత్త సన్నివేశాలకూ, కల్పనలకూ వీలుండేది. అప్పారావుగారి 
“దిల్లణీయము”న కర్ణమహారాజు అనిహిల్హా పట్టణపు యేరిక, అతడు సత్యసంధుడు, రాజర్షి. 
ఆయన కుమార్తె యామినీదేవి. బిల్లణుడు ప్రతిభావంతుడైన కవి, ధీరోదాత్తుడు. ఆయనచేత 


కన్వాళుల్క ౧౫+ నూరేళ్ళ నమాలోచనం.. 191 


కూతురికి విద్య చెప్పించాలనుకుంటాడు రాజు. బిల్లణుడు కాశ్మీరమునుండి వచ్చినవాడు. 
అనగా ఉత్తరాదివాడు. అనిహిల్లా ఆస్ట్రానవండితుల కిదిఇష్టంలేక బిల్లణునిపై అసూయజెంది, 
అతని కవిత్వాన్నీ. ప్రతిభనూ చాటుగా ఈసడిస్తూ అతనిపై నిందలు (ప్రచారం చేస్తూ 
రాజుకు చాడీలు చెప్పి అతనిపై దురభిప్రాయం కలుగజేయ యత్నిస్తూ వుంటారు. వాళ్ళు 
అజ్ఞానులనీ, మత్సరముగలవారనీ రాజుకు తెలుసు. బిల్లణుని కవితలలో దోషాలు గలవని 
చెబుతూవుంటారు. వారిలో నానామంతిది విలన్‌ (దుష్ట్ర పొత్ర. మనిషియెదుట ఒకమాట, 
అతను వెళ్ళిపోగానే కుటు-ఇదీ అతని పద్దతి. ఆస్టానపండితుడొకడు అతనితో ఒకమారు 
“తమరు తగిలించవలసిన సూత్రం ఎవ డో ఒకప్పుడు మా అందరికీ వుండనే వుంది” 
అన్నమాటలో అతనెంత దు (గేసరుడైన నుంత్రి అయిందీ తెలుస్తుంది. పరిస్టితి నంతటినీ 
(గ్రహించిన బిల్లణుడు “యేమిదేశం! ఏమి మనుష్యులు!” అనుకుంటాడు. నాటకంగా రచించి 
ముదింపించింది ఇంతవరకే. తరువాత లభించిన అముద్రితభాగములను బట్టి కథ మరికొంత 
తెలియవస్తుంది. కాశ్మీర యువరాజు రణసింపహానికీ _ బిల్లణునకీ మతము, కవిత్వము మున్నగు 
విషయాలపై జరిగిన సంభాషణ వుంది. రణసింహొడు యామినీదేవిని |పేమించినట్లు వుంది. 
చివరకు అప్పారావుగారు (వ్రాసి పెట్టుకొన్న నాటక కథావిభాగమును బట్టు బిల్లణుడు యామినీ 
దేవి యెదుట తరచు రణసింహాని ప్రస్తావన తెస్తూ వుంటాడు. అత నెవరని ఆమె అడుగుతూ 
వుంటుంది. తుదకు ఆత్మోపశమనమునకై బిల్లణుడు రాచ నగరు వొదిలి వెళ్ళిపోతాడు. పోతూ 
నాయికకొక ఉత్తరము ప్రాసి రణసింహని చేతికిస్తాడు. ఆమె (ప్రేమను తాను స్వీకరింవజాలననీ 
అంతవరకూ తాను చెబుతూ వస్తూవున్న రాజకుమారుని (పేమించమనీ, అతనే రణసింహుడనీ 
ఆ లేఖలో వ్రాస్తాడు. అంతటితో ముగింపుచేసివుండే వారనుకుంటాను. 

ఈ నాటకంలో అప్పారావుగారు తా మెరిగిన లోకము నుండే పాత్రలను (గహించారనీ, 
తమ మిత్రులను చిరవరిచితులను దృష్టిలో పెట్టుకొని పాత్రలను రూపొందించారనీ, నాటి 
విజయనగర ఆస్తాన కవిపండితుల (ప్రవృత్తులు, ఈర్హ్యలు అసూయలు ఈ నాటకంలో 
(పతిబించించాయని తెలిసిన వారంటారు. ఇంతకు మించిన నిజాలుకూడా వుండవచ్చు. 
ఏమైనప్పటికీ బిల్లణుడు చేసిన త్యాగమును బట్టి నాటకమును అప్పారావుగారు విషాదాంతం 
చేయతలచినట్టు వ్యక్తమవుతుంది. ఈ నాటకం ప్రదర్శనంలో సాఫీగా హుందాగా సాగిపోతుంది. 
బిల్లణుడు ఆస్తానపండితునికి బహూకరించిన హారం విషయంలో జరిగిన పెనగులాలు, సమయానికి 
బ్వలిణుడు. రావడం పట్టుగల సన్నివేశం. పాత్రలలో హెచ్చుమంది కవిపండితులు, వైయాకరణులు, 
తార్కికులు. _ప్రాసినంతనరకు (స్త్రీ పాత్రయే రాలేదు. అయినా నీరసంగా, విసుగ్గా 
అనిపించదు. రచయిత ఆ పాత్రలలో వుండే సంఘర్షణను, వారి (ప్రవృత్తుల వైవిధ్యమును 
చక్కగా వినియోగించుకొని తమ లోకజ్ఞానంతో చక్కని పలుకుబళ్ళను, ఉదహరించదగిన శాస్త్ర 
వాక్యములను ప్రయోగించి, నాటకమును వైతన్యవంతమూ జీవవిలసితమూ చేశారు. ఇందులోని 
విదూషకుడొక ప్రత్యేకత గలవాడు. వాచాలుడు కాడు. అతిలేదు. హీనమైన హాస్యం లేదు. 
మామూలు పాత్ర వలెనే వుంటాడు. కాని దౌష్ట్యమును ఎప్పటికప్పడు బట్టబయలుచేస్తూ 
వుంటాడు. (గ్రీకు నాటకాలలోని కోరస్‌ పాత్రవలె ఇతర పాత్రలను వ్యాఖ్యానిస్తూ వుంటాడు. 
ఎంత సూక్ష్మబుద్దికలవాడో, అంత పండితుడు కూడా. అతని మాటలలో అర్హం ఎంతైనా 
వుంటుంది. ఒక మారు మహారాజు “నిజమనేది యేమి”టని అడిగితే “మంత్రులాడే మాటలల్లా 
నిజం” అని సమాధానం చెబుతాడు. అందుకు రాజు, “వారు అబద్దమాడినా నిజమవుతుందా” 
అని సూటిగా రెట్టిసా “సాగింది నిజం, సాగంది దబ్బర”అని తేల్చేసాడు. ఇంతటి నర్మగర్భి తమైన 
వ్యంగ్యం మరికొన్ని పాత్రల మాటల్లో కూడా కన్పిస్తుంది. బ్విల్లణుని'పై జరిగే కుట్ర అంతా 
ఆసన్థానపండితుల వాక్కులలో నాటక కర్ణ చూ పెట్టాడు, 

కవులను చూస్తే వండితుల కెప్పుడూ వడదు. ఈ నాటకంలో ఆస్తానపండితులు 
“శాస్త్రాలు అడుగంటాయి, కవిత్వం విలువ హెచ్చిందని వాపోతారు. భోజరాజు కాలంనుంచీ 


కన్యాళుల్క యూ నూరేళ్ళ నమాలోచనం... 


అంతేననుకుంటారు. 'ఎథవ కవిత్వం, నా శిష్యు లల్లుతారు” అని ఒక తార్కికుడంళకే, మరో 
వైయాకరణుడు “శాస్త్రాలు చదువుకున్న మాబోట్లకి కవిత్వం చెప్పడమన్నది తక్కువ వని 
కాదండీ” అంటాడు. పాండిత్యం కంచు కవితారచన తక్కువ విద్య అన్న ఆ కాలపు పండితుల 
అహంకారాన్ని అప్పారాయ కవి ఈ నాటకంలో బహిర్ల్తతం చేశారు. ఈ నాటకమే సంపూర్తంగా 
వ్రాయబడి వుంట ఇదొక మోస్తరు నాటకం మనకుందని ఆంధ్రులు చెప్పుకోగలిగేవారు. 

గురజాడ రచించిన “వూర్తమ్మ” “లవణరాజు కల” కథాకావ్యములైనా, వానిలో నాటకీయత 
ఉండుటచేత, అవి ఛాయా నాటకములుగ అచ్చటచ్చట ప్రదర్శితమైనవి. కరుణరసము చిందే 
పూర్తమ్మ కథను విని చూచి శోకించని పృాదయముండదు. “లవణరాజుకలోను కవి మన 
వర్షధర్మాలలోని అ|కమాన్ని వివరించడానికి వ్రాసినా, అది వాస్తవికమైనా దాన్ని చదువుతున్నంత 
సేపూ ఏదో నాటకంలోని దృశ్యాలను, హృదయాన్ని స్పృశించే సంభాషణలనూ, ఉదాత్తమైన 
ప్రబోధాలనూ విన్నట్టు వుంటుంది. మానసాకాశం నిర్మలమై తేటపడుతుంది. ఆత్మసౌందర్యము 
గల వ్యక్తులను చూచినట్లువుతుంది. 

లోకంలోని ఇన్ని వన్నెచిన్నెలను కల్పనలో చూపెట్టిన నాటకకర్త - జీవితాన్ని సాహిత్యంగా 
మలచడంలో - కృతకృత్యుడైన ఉత్తమశిర్సి కదా! 


('శతవార్థిక జయంతి నంచిక (1962) నుంచి 


కన్యాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం.. 193 


కన్యాశుల్క_ నాటక రచన 


ఆవి. రమణా రెడ్డి 


యొదట వచ్చిన భావాలు మోదుగు పూతవంటి వైతే అటు తర్వాత - అంపే 
రెండవసారి - వచ్చినవి రెల్లపూత వంటివని లోకోక్తి. మరి కొంచెం తేటబడి తెలువు 
మీరుతాయని అర్హం. మరొక విషయంలో ఇది ఎంతవరకు నిజమోగాని “కన్యాశుల్లి' నాటక 
రచన విషయంలో మాత్రం చాలావరకు నిజమని అనాలి. 

“కన్యాశుల్కం” తొలిముద్రణకే ఆంధ్ర (_పేక్షక్రులు ముస్తులైపోయి ప్రశంసలను వర్షించినట్టు 
గురజాడ అప్పారావుగారికి వచ్చిన లేభాపరంపర తెలుపుతుంది. సాంఘిక ఇతివృత్తం గల 
నాటకానికి ముఖం వాచిపోయి వుండినవారి మనస్రైతి ఈ లేఖలకుంది. రెండవ ముద్రణలో 
ఎన్నో మార్పు కూర్చులు దూరి తడిసి మోపెడన్నట్లుగా, నాటక (గ్రంథం పెరిగి పోయినా, 
ప్రదర్శనకు వీలుతగ్గిపోయినా, ఆ మొదటి అభిమానమే కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత 
ఎన్నో సాంఘిక నాటకాలు వచ్చాయి - వరవిక్రయం, రంగూన్‌ రౌడీ, కంఠాభరణం, వ గైరావగైరా. 
వాటిలో ఏ ఒక్కటిగానీ అన్నీ కలిసిగానీ ఈ నాటకానికి సాటి రాలేకపోయాయి. నాటికీ 
నేటికీ తెలుగు వారికి గల ఏకైక సాంఘిక నాటకం కన్యాశుల్కం” ఒక్క. సంస్కృతంలో 
శూద్రక కృత “మృచ్చకటికం” ఎలాగైతే నిర్వ్రంద్వమో, తెలుగులో ' “కన్యాశుల్కం” అలాగే. 

ఆకాశాన్నుండి మాత్రం ఇది ఊడిపడలేదు. విజయనగరం సంస్టానాధికారులు సేకరించిన 
బాల్య వివాహాల లెక్క పక్కలు మాత్రమే ఈ రచనకు (ప్రాణం పోయలేదు. ఇంగ్రండునుండి 
ఆ'స్త్రేలియా పోతూ పోతూ, భారతదేశపు రేవువట్టణాలలో దిగి వ్రదర్శనాలిచ్చిన ఇంగ్లీషు 
నాటక సమాజాలు కొత్త ఉత్సాహాన్ని కలిగించగా, పశ్చిమ తీర ప్రాంతాలనుండి తూర్పుతీర 
ప్రాంతాలకు కళనూ' వ్యాపారాన్నీ మిళాయించి బయల్లేరిన పార్శీ, ధార్వాడ నాటక సమాజాలు 
ఆంధ్రదేశవు (ప్రధాన నగరాలలో ఎన్నో కుక్కగొడుగు వంటి నాటక బృందాలకు న. 


పంచిపెట్టినందుచేత గూడా “కన్యాశుల్కం” వెలుగు చూడలేదు. ఇవన్నీ కారణాలే గాని ఇ 
కారణాలు కొవు. 


స్వతంత్రమైన తెలుగు నాటకం అప్పటికే కీణ (ప్రబంధ కవిత్వాల వురుటింటో, ఆంగ్ల 
నాటకానువాదాల పొత్తిళ్ళలో ఉంటూవుంది. సంస్కృత నాటకానువాదాలు విస్తారంగా 
జరిగిపోతున్నాయి. తొరితెలుగు నాటకమని చెప్పదగిన “నందక రాజ్యం” (వావిలాల వాసుదేవ 
శాస్త్రి) పద్య నాటకమే కాబట్టి దానికి ప్రదర్శన యోగ్యత లేకపోయింది. వికట హాస్య 
శృస్త్రాస్తాలతో కందుకూరి వీరేశరింగం, ఆచారాల పేరున సంఘ దేహంమీద రాచపుండ్లుగా 
వుండిన అన్యాయాలను ఎదుర్కొని వాటిని రూవుమాపేందుకై వ్రహసనాలను ఏనాడు 
మొదలెట్టారో, ఆనాడే స్వతంత్రాంధ్ర నాటక రంగానికి ప్రాణ (ప్రతిష్య జరిగిందనవచ్చు. 
అయితే వట్టి సంభాషణా సంపుటాలుగా, ఒక్కొక్కసారి అసభ్యమనిపించేంత వెకిలిగా, 
నిష్మారణమనిపించేంత కటువుగా ఈ ప్రహిసన రచన సాగింది కాబట్టి అవి శకల ప్రాయంగా 
నిలిచిపోయాయే గాని, వాటినుం.. ఆ గొప్ప రచయిత సమగ్ర నాటకాన్ని రాబట్టులేక పోయారు. 

వేదం వేంకటరాయశాస్త్రి, పలాపరుద్రియము”, గురజాడ వారి “కన్యాశుల్కము దాదాపు 
ఏక సమయాన కవల పిల్లలవలె అవతరించాయి. పరిమాణంలో “దొందూ దొందే” అన్నట్లుగా 
ఒక్కరాత్రి. ఆటకు మించిపోయే రచనలు. రెంటిలోనూ హాస్యం మోతాదు మించింది. 


కన్వాళుల్కం: నూ లేళ్ళ నమాలోచనం... 


అయితే ఒకటి భమలతో కూడుకున్న చారిత్రక ఇతివృత్తాన్నీ, రెండోది కటిక నిజాలతో 
నిష్తూరమైన సమకాలిక సాంఘిక ఇతివృత్తాన్నీ వరించాయి కాబట్తి దేనికి అదే సాటిగాని, 
ఒకదాని నింకొాకదానితో పోల్చడం మంచివనికాదు. ల 

ఏమిటి “కన్యాశుల్కం” ఘనత? ఇది జీవిత మంత గొప్పది అన్నారు (శ్నీశీ. మానవ 
జీవితం ఆమూలా(గం ఇందులో నిక్షిప్తమై ఉందని దీని అర్థం. ఇదే నిజమైతే రచనగా మాత్రమే 
“కన్యాశుల్కం” గొప్పది కావచ్చుగాని, నాటకంగా గొప్పది కాదనాలి. శ్రవ్య నాటకమెతే ఇది 
ఏచిక్కూ కలిగించదు. దృశ్యం కాబస్టే ఈ విమర్శ. (శ్రీనివాసాచారి, జతనోల కహి 
సుబ్రహ్మణ్యం వంటి మిత్రుల సలహాలను వినీ, తనకై తనకు తోచీ, కత్తిరింపులు చేయాల్సింది 
పోయి, అప్పారావు చేర్పులెన్నో చేశారు. మొదటి ముద్రణ ప్రతికీ రెండవ ముద్రణ వ్రతికీ పోలికే 
లేనంతటి చేర్పులు. పాత్రల స్వభావాలే మారి పోయాయి. ముఖ్యంగా, మొదటి ముద్రణ (పతిలో 
- రామప్పంతులు సానిగా మాత్రమే ఉండిన మహాలక్ష్మి అనే వేశ్య, సృష్టికే అలంకారంగా 
మారిన మధురవాణేగా పరిణమించి, నైతిక ప్రాశస్త్యాన్ని సమకూర్చుకుంది. అయితే ఒక 
నిర్దిష్ట ప్రణాళిక ననుసరించి ఈ. మార్పులు జరగలేదు. (పెస్సులో కాన్ని ఫారాలు అప్పటికే 
అచ్చయి వుండగా, తనకు కొత్త ఆలోచన తళుక్కున స్తురించగా, అప్పటికప్పుడే మార్పుకు 
మోహరించినట్టు అప్పారావు ఒక లేఖలో బయట పెట్టారు. (శ్రీనివాసాచారి సలహాలు మరి 
ఏభై ఏళ్ళ తర్వాత “ఆంధ్రపత్రిక? ధర్మమా అని బయటవడి -- కన్యాశుల్క నాటక రచయిత 
అప్పారావు కాదు, శీనివాసాచారే అని తారుగొఘ్ట్రే విషఫరితాన్ని కలరిగించాయి. 

స్వంతంగా అప్పారావు ఈ నాటకం రచించి ఉండలేదా? ఆయన తప్ప మరొకరు 
ఈ నాటకం రచించి ఉండలేరు. ఎందుకంటు, ఆయన వ్యక్తిత్వం మరొకరికి దఖలుకాదు. 
నాటకీయ దృక్పధాన్ని స్వకీయమైన తత్వంగా ఆయన స్టాపించుకున్నారు. మనుషులనూ వారి 
మనసులనూ సానుభూతితో పరిశీలించడం సరదాగా మొదలై, వ్యసనంగా  పరిణమించినట్లు 
ఆయన డైరీ'లు, “మాటామంతీ చాటుతున్నాయి. ఆగస్తికామే మానవ వాదాన్నీ, ఇబ్బె 
పారిసర్య, ఆనువంశికత [పభావాల విగిష్టతనీ, షెల్లీ (పేమతత్వాన్నీ, బరన్‌ ఎ నాటు మాటలలోని 
హాస్యాన్నీ, వ్యావహారిక భాషావాదాన్నీ, వీరేశలింగం సంస్కరణ వాదాన్నీ ఆయన తన ఒక్కరిలో 
కఠిపి వేసుకున్నారు కనుకనే ఇంత _ గొప్పనాటకం రచించ గలిగారు. 

నాటకక్తర్త గొప్పదనం ఎక్కడ తెలుస్తుందం టు, అల్పిష్టి పాత్రలని - సామాన్య నాటకరచయిత 
నిర్లక్ష్యం చేసే వాటికి - వ్యక్తిత్వం కల్పించడంలోననాలి. ఆ దృష్టితో చూస్తే అసిరిగాడు 
ఒక గొప్ప పాత్ర. మున్సబునాయుడు, పూజారి. గవరయ్య, హెడ్‌ కానిప్టీబూ, సిద్దాంతీ - 
ఎవరికి వారే సమగ్రవ్యక్తిత్వాన్ని సాధించుకున్నారు. చివరకు, వకీలు భీమారావునాయుడు, 
అవ్పుడవ్వుడే మొదలవుతున్న బ్రాహ్మకేతరుల చిత్త వృత్తులకు నెలవౌతున్నాడు. ఇక గిరీశం 
మాట చెప్పేదేముంది? మృచ్చకటికంలోని శకారుడు, హానీ ది ఫోర్తులోని ఫాల్‌స్టాఫ్‌ - వీరి 
శ్రేణికి చెందిన పాత్ర. ఈనాడది ఒకనాటక పాత్ర మాత్రమేనా? వేమన పేరుతో ఇవ ఎాడెన్నో 
శతకాలు వెలువడుతున్నట్లు, గిరీశం "పేరుతో స్వతంత్ర హాస్యరచనలు వెలువడుతున్నాయి. 
అంతు, ఈ పాత్ర ఒక చారిత్రక వ్యక్తిగా ఒక శక్తిగా మార్పు చెందింది. మధురవాణికి అంత 
ప్రసిద్ది కలగలేదుగాని, మాటకారి తనానికీ సమయస్తూర్తికీ ఆ పేరు మారు పేరైపోయింది. 
అతి మంచిగామారి, అపర చింతామణియై, చేసిన దుష్పరితం ఇది. సంస్కరణ వాదాన్ని పాత్రల 
మెడకు చుట్టుకుంకే, నాటకం (ప్రయోజన రహితం కావడమే గాక, దౌష్ట్యానికీ ధౌర్త్యానికీ 
సమర్హన కల్పిస్తుంది. కాబట్టి మధురవాణినీ సంస్కరించ వలసి వచ్చింది. గిరెశాన్ని గెంటించ 
వలసి వచ్చింది. మీనాక్షి రాజమండ్రి వితంతు శరణాలయానికి, బుచ్చమ్మ పూనా విడోస్‌ 
పోమ్‌కూ పోవలసివచ్చింది. లుబ్జావధాన్లకు చేతి తడివదలి చెంవలమీదికీ, అగ్నిహోత్రావధాన్లకు 
ధాముధూములు తగ్గి నడ్డిమీదికీ, చేతులు రాక తప్పలేదు. ఎటొచ్చీ, మారని పెంకెఘటం 
ఒక్క రామప్పంతులే. 


కన్యాశులృ_౦: నూరేళ్ళ సమాలోచనం.. 195 


ఇదంతా సౌజన్యారావు మహిమ. Duex ex machina - నాటకాంతంలో సమస్యలను 
పరిష్కరించేందుకు తీగల సాయాన దిగివచ్చే భగవంతుడు“కన్యాశుల్క” నాటకంలో ఈ 
పంతులుగారే. శిష్టరక్షణ, దుష్ట్ర శిక్షణ  కర్తవ్యాలుగా (ప్రకటించుకున్న భగవద్గీతా వురువుడు. 
ఇక్కడే వచ్చింది చెరుకు గడనంటి నాటకంలో కణుపు. తత్వ పరిశీలన |శ్రుతిమించింది, 
అప్పారావు నాటక సారస్యాన్నెనా వలచన జేస్తారు గాని, సారస్యం పేరిట, దానికోసమైై, 
అవినీతిని ప్రోత్సహించ బూనుకోలేదు. వ్యక్తిగా తద్వారా ఆయన (ప్రమాణం పెరిగినంతగా, 
నాటక కర్తగా  పెరగలేదిందు చేతనే. 


అసలు సౌజన్యారావనే పేరేమిటి? సత్యహరిశ్చంద్రుడని ఇరవయ్యో శతాబ్దంలో ఎవడైనా 
పేరెట్టుకుంకే ఎంత అవాస్తవంగానూ తెచ్చి పెట్టుకోలుగానూ కన్పిస్తుందో, నాటకంలోని ఒక 
పొత్ర స్వభావాన్ని మనసులో ఉంచుకుని దాని పేరు “సౌజన్యారావు” లేక “అగ్నిపోత్రావధానులు” 
లేక “లుబ్దావధానులు” అనడం కృత్రిమంగా ఉంటుంది. ఇవి వ్యక్తుల పెళ్లనా, కొన్ని 
గుణాగుణాలకు అంగటివాడు అంటంచిన సేర్ణ పట్టేలా? ఇన్ని పాత్రలున్నాయి కళా, ఒక్క 
అగ్నిహోత్రావధాన్త ఇంటిపేరు (నులక) తప్ప తక్కినవారికి ఇంటిపేర్లే లేవు కాబట్టి వాటి 
కృత్రిమత అతిశయిస్తుంది. ఈనాటికీ తెలుగు నాటకాలలో ఇదే జబ్బు. బెంగాలీ పేర్లలాంటివో, 
క దళారి దానయ్య, చిల్లరకొట్టు చిట్టెమ్మ, క్టుఅడితి కనకయ్య ఇలాంటి కుంటి పేగ్తే 
కనిపిస్తున్నాయి. (ప్రతావరుద్రియంలోని చెకుముకి శా,స్త్రిలాగా ఇక్కడ కరటక శాస్త్రి. 


ఇది అంతగా చెప్పుకోదగిన లోపం కాదు. ఆక్షేపణ అసలే కాదు. పొత్రలపేర్ల విషయంలో, 
వీరేశలింగంగారి ప్రహసనాలలో లాగే కన్యాశుల్కంలో కూడా మొరటు పద్దతి ఉందని చెప్పడమే 
నా ఉద్దేశం. “కొండుభట్టేయం” ఈ విషయంలో చాలా మేలు, 


అప్పారావు చేపట్టిన పాత్రీకరణ (characterization) శష్ట మైన దనలేనుగాని, విశిష్టమైన 
దనుకుంటున్నాను. శిష్టమైనది కాదనడం ఎందుకంటే, చాలామంది నాటక కర్తలు ఈ పద్దతి 
ననుసరించరు. పాశ్చాత్య నవలాకారుల్లో ఒక్క తుర్దినీన్‌ మాత్రమే ఈ పద్దతి ననుసరించినట్టు 
నాకు తెలిసినంతవరకు అనుకుంటాను. యధథార్హ వ్యక్తులను కొద్ది మార్పులతో నాటకంలో 
ప్రవేశపెళ్టే పద్దతి మంచి చెడ్డలు రచయిత సత్తామీద ఆధారవడి వుంటుంది. గొవ్ప రచయిత 
అయితే తానెన్నిక చేసే వ్యక్తులు అలాంటి అనేకులైన ఇతర  వ్యక్తులందరికీ ప్రతినిధులుగా 
ఉండేటట్లు శ్రద్ద వహిస్తాడు. సాధారణ రచయిత చేతిలో ఈ పద్ధతి వ్యక్తి నిరసనకు మాత్రమే 
పనికివస్తుంది. అప్పారావు" సృష్టించిన పాత్రలు చాలావరకు ఇలాంటి (ప్రాతినిధ్యం వహించ 
గలంతటి సంవన్నాలు. దీనినే ఛగు1ం810653 అంటాము. గిరీశాన్ని నేనేనేమో, కాదు నేనేమో 
నని ఆ రోజుల్లో బుజాలు తడుముకొన్న వాళ్ళు చాలామంది ఉండేవారట. ఈనాటికీ 
బ్రతికివున్న ఆనాటి వాళ్ళు దాన్నిబట్టి, ఫలానా ఫలానా వ్యక్తిని వకికనూలో పెట్టుకొని గిరీశం 
కల్పన జరిగింది. కాదు ఇంకొక వ్యక్తి ర పాత్రకు అసలు - ఇలా వైరుధ్యాలు ఉన్నాయి, 
అలాగే రామప్పంతులు పాత్రకూడా ఎందరినో హక్కుదారులను సృష్టించింది. అంక ఈ 
పాత్రలు నిజానికి యధార్ధవ్యక్తులకు నకన్లే అయినా, వీడు వీడని తేరి చెప్పదగిన ఏ ఒక్క 
యథార్ర వ్యక్తికీ నకళ్ళు కావు. ఒక స్వభావం, ఒక సాంఘిక స్థితి కరిగిన అనేక వ్యక్తుల 
లక్షణాలను క్రోడీకరిస్తే తత్తలితంగా ఏర్పడిన పాత్ర ఆకాటమికి ప్రతినిధి అయేట్లు జాగరూకత 
వహించే విధానాన్నే అప్పారావు అనుసరించారని భావించవలసి వస్తున్నది. అందుకే ఆ పాత్రల 
కంతటి ప్రాణస్పందన. వీరేశలింగంగారి ప్రహసనాలలోని పాత్రలు మరువున వడిపోగా, ఈ 
పాత్రలు ఇంకా, ఇక ముందూ ఉన్నాయి. ఉంటాయి. అప్పారావుమీద పరువునష్టం దావాలు 
రాలదంకు, ఆయన వ్యక్తిమాత్రులను పాత్రలుగా రూపాంతరం చెయ్యలేదు. అయితే యధార్హం 
ఈ నాటకానికి పూర్వ రంగమేగాక, సర్వవ్యాప్తి అయిన వాతావరణం. ఇది ఎంత దూరం 
వెళ్లింది అంటు నాటకంలోని ఒక స్థలం - రామచం(ద్రపురమనే అగ్రహారం - విజయనగరానికి 


కన్వాళుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


చాలా దాపులో ఉన్న వాస్తవ ప్రదేశమే. పైగా, అప్పారావు చిన్నతనం గడచిన గులివిందాడ 
అగ్రహారం ఇదే. 

మరో విశేషం, కన్యాశుల్క నాటక భాష ఈ నాటక రచనోద్దేశాలలో వ్రధానమ్రనది. 
వ్యావహారికం నాటక యోగ్యమైనదని నిరూపించడమే. వ్యావహారిక భాషావసరం ఏట, 
_శీనివాసయ్యంగారు, రామమూర్తిగార్ల కూటమితో ఇంకా ఉద్యమ స్వభావాన్ని సంపొదించుకోక 
మునుపే, లక్షకా (గ్రంథంనలె ఈ నాటకం అవతరించింది. దక్షిణాంధ్ర నాయకరాజుల 
హయాములోని యక్షగ్రానాలలో నే వ్యావహారికం ప్రయ్యుక్తమైందని అనడం సులువు. వీరేశలింగం 
ప్రహసనాల వ్యావహారికం వలె స్టిమ్‌రోలర్‌ కాదిది. ఇది సృష్టిలాంటి మహా రచన. ఏపాత్రకాపాత్ర 
తన సాంఘిక. స్థితికీ, సంస్కారపు మేరకూ, తగినట్టుగా విలక్షణంగా సంభాషణ చేయడం 
ఈ నాటక భాషా ప్రత్యేకత. పైకి చూట్టానికి అంతా ఒకే నేతలాగుంటుంది గాని, ఏ 
పోచకాపోచ, ఏ పోగుజిపోగు విశిష్టమైనట్టిది. కాశీభట్ల [బహ్మయ్యశాస్త్రి,కి అప్పారావు వ్యావహారిక 
భాషా (ప్రయోగాలలో పూర్వావర వైరుధ్యాలు కనిపించాయం కే, ఇందుచేతనే. వేదం వేంకట 
రాయశా,స్త్ర, నాటకాలలోని పాత్రోచిత భాషా వాదానికి ప్రతిధ్వని మాత్రమే కాదది. పాత్రల 
జన్మసంస్కారాలకు, పోదాలకు అనువుగా కొందరు [గాంధికం, కొందరు వ్యావహారికం, 
ఇంకొందరు (గామ్యం మాట్లాడే పద్దతి కాదు. మాలనేతా, సాలెనేతా కలగలిసిన వస్త్రం కాదు. 
'కన్యాశుల్కం' సజీవ భాషలోగల వైవిధ్య సంపన్నతకు నిలయం. 

'కొండుభట్టేయి' నాటకంలో రైలుబండి సీనును కూడా దూర్చిన అప్పారావు రంగ 
ప్రయోగంలోని సాధక బాధకాలను గుర్తెరిగిన నాటక రచయిత అనిపించరు. “కన్యాశుల్కలిలోని 
అనవసర దృశ్యాలన్నీ ఈ దౌర్చల్యఫరితాలే. కథావిష్కరణలో వాటి ప్రాముఖ్యం స్వల్పం. 
అయితే జీవిత సర్వస్వంలో వాటి స్తానం వాటిది. 

ఈ జీవిత సర్వస్వాన్ని నాటకస్థం చేసేందుకు ప్రయత్నించి నందుచేతనే, కొందరి ద్భృష్టల్‌ 
ఈ నాటకం నాటకంగా దుర్చల మైనది. అంత మాత్రాన ఎవరూ రచయిత ఉద్దశాన్ని 
శంకించరు. జీవిత ప్రతిబింబంగా నే గాక, జీవన వ్యాఖ్యానంగా కూడా 'కన్యాశుల్క' నాటకం 
లాంటిది తెలుగులో 'నభూతో' అని మాత్రమే అంటాను. 'న భవిష్యతి” అనెంగుకు ఎవరికి 
మాత్రం ఏం అధికారం? 


(“ోకళావని”, 1965) 


తన్వాళుల్క_ ౦: నూరేళ్ళ సమాలోచన 197 7) 


ఆధునిక మహాకావ్యాలలో అనన్యం, అనితరసాధ్యం అని కచ్చితంగా చెప్పదగిన వాటిలో 
కన్యాశుల్కమే (ప్రప్రధమం. జీవచైతన్యం తొణికిసలాడే ఈ నాటకం తెలుగు సాహిత్యంలో 
'ఏీకమేవా అద్వితీయం” అని చాటకుండానే చాటుతోంది. 

కన్యాశుల్కాన్ని గురజాడ అప్పారావుగారు కిందటి శతాబ్దంలో రచించారు... ఎవ్వడు 
రాశారో సరిగ్గా చెప్పలేం గానీ, ఆ నాటకాన్ని విజయనగరంలో ప్రదర్శించడానికి క్రీశ. 1892 
ఆగస్టు 13వ తారీఖునాడు సంస్కృతంలో నాంది (పస్తావనల రచన జరిగింది. అప్పారావుగారు 
నాటకాన్నయితే రచించారు గాని నాంది ప్రస్తావనలు రాయలేదు. (పదర్శించేటవ డు 
ఈ లోటు కనబడడం భావ్యంకాదని జగన్నాథ విలాసినీ నాటకసమాజంవారు ముడుంబై 
వరాహ నరసింహస్వామి గారిచేత వాటిని రచింవచేశారు. నాంది (ప్రస్తాననలు అగస్టు 13నాడు 
వ్రాసినా ప్రదర్శన బహుశా కొద్ది రోజుల తరువాత జరిగింది కాబోలు. విజయనగరం నుండి 
డై రోజుల్లో వెలువడుతున్న తెలుగుహార్సు అనే పత్రిక 1892 ఆగస్టు 26-వ తారీఖున 
ఆ ప్రదర్శనాన్ని సమీక్షిస్తూ “మన స్టానిక నాటక సమాజం వారిచే గత శనివారంరాత్రి 
కన్యాశుల్కనునే స్వతంత్రనాటకం హృదయంగమంగా (ప్రదర్శింపబడింది”అని వ్రాసింది. ఆయేడు 
ఆగస్టు 13-వ తారీఖు మంగళవారంనాడు పడింది. ఆనెల్లో పదిహేడో తారీఖూ ఇరవైనాలుగో 
తారీఖూమాత్రమే శనివారంనాడు వచ్చాయి. ఈ రెండింటిలో ఏదో ఒక రోజున, బహూశా 
24-వ తారీఖున, (ప్రదర్శన జరిగివుండవచ్చు. 

కన్యాశుల్కాన్ని మొదటిసారిగా ప్రదర్శించిన తేదీని కొంచెం కుడి ఎడంగా నిర్తయించగలిగినా, 
దాన్ని అప్పారావుగారు ఎప్పుడు రాసుంటారు - అన్నది చిక్కు (ప్రశ్నే. కొందరు పరిశోధకులు 
ఊహాగానం చేశారు. 1883-1890 లోపుగా కన్యాశుల్బ నాటకరచన జరిగిఉంటింది' అని 
ఏడేళ్ళ పరిధిని మొదట నిర్ణయించారు. తరువాత కొన్ని చారిత్రక కారణాలు చూపిస్తూ 
1885 - 1887 సంవత్సరాల మధ్య 'రుషియాతో” తెల్లవాళ్ళకు యుద్దం వచ్చే సూచనలు 
కన్పించడం వల్లా; ఆ మాటలే కన్యాశుల్కంలో ఉండడం వల్లా “సరిగా ఈ మధ్యకాలంలోనే 
కన్యాశుల్బ నాటకరచన జరిగిఉండారి” అని నిర్రేశిస్తున్నారు. 

కన్యాశుల్కాన్ని నిజంగా అప్పారావుగారు 1887లో రచించివుంటారా? అయితే 1892 
దాకా అంతే అయిదేళ్ళపాటు దాన్ని ఎందుకు ఎవరూ ప్రదర్శించ లేదు? ఇది చాల పెద్ద 
ప్రశ్న. దీనికి సంతృప్తికరమైన సమాధానం దొరక్కపోతే ఈ తేదీని కొట్టిపారెయ్యారి. అసలు 
కన్యాశుల్కాన్ని అప్పారావుగారు ఎందుకు రాశారు? తమ ఆశయాలను తాలికూర్పు పీఠికలో 
స్పష్టంగా చెప్పారు. దురాగతాలను బహిర్గతం చేస్తూ ఉన్నత నైతిక భావాలను వ్యాప్తిచేయడం 
కంచు, మిన్న అయిన లక్ష్యమూ, ప్రయోజనమూ సాహిత్యానికి వేరాకటిలేదు' అని ఆయన 
అన్నారు. అయితే “ఇలాంటి ఆరోగ్యదాయకమైన వ్రభావాన్ని ప్రసరింవ చేయడానికి ప్రజల్లో 
వఠనాస్తక్త అభ్యాసం కథిగేవరకూ, మనం రంగభూమివైవుకు దృష్టిని మళ్ళించక తప్పదు.” అని 
అప్పారావుగారు గాఢంగా విశ్వసించారు. 1887లో రచించివుంకే దాన్ని అయిదేళ్ళు పెళ్టులో 
మురగనిచ్చే స్వభావం మాత్రం పై మాటల్లో కనబడదు. 


1 కె.వి. రమణారెడ్డి: కన్యాశుల్క నాటకంలో కాలిక స్టానిక విశేషాలు, భారతి - జనవరి 1969. 


(198 


కనాంళులు లు నూరేళ నమాలోచనం... 


కన్యాశుల్కాన్ని మొదటిసారిగా (పకటించిన పన్నెండేళ్ళ తరువాత సైతం అప్పారావుగారికి 
“తెలుగు రచయితగా రాణించాలనే ఉద్దేశం లేదు. ‘I did not contemplate entering 


the lists as a Telugu writer” అని ఆయన స్పష్టంగా 1008 లో సెతం చెప్పారు. 
1887 ప్రాంతాలలో ఆయన ఆశయం కేవలం ఇంగ్లీషు రచయితగా రాణించాలనే. అప్పటికి 
ఆయనకు పాతిశకేళ్ళవయస్సు. పంధామ్మిదో యేకే ఆయన ఇంగ్లీషు రచనలు స్థానిక పత్రికల్లో 


పడేవి. ఇరవై రెండో యేట కలకత్తా పత్రికలో రచనలు పడడం, శంభుచంద్రముఖర్జీ గారితో 
ఉత్తరప్రత్యుతరాలు జరపడం ప్రారంభమైంది. 


అప్పారావుగారిలో స్ఫుప్తమైన సాంఘిక చైతన్యాన్ని ముఖక్రీగారు మేలు కొలిపినట్టు కనబడుతుంది. 
1884లో అప్పారావుగారు, చియ్యే పరీక్ష వ్రాయడానికి మదరాసు వెళ్ళారు... అప్పడు 
చుట్యూరావున్న సమాజాన్ని పరికించమని ముఖర్జీగారు హెచ్చరించారు. చెన్నపట్టణంలో అనాడు 
వుండే సాంఘిక రాజకీయ ఉద్యమాలగురించి తమకు చెప్పమని కోరారు. వితంతు వివాహాలకు 
పరిస్థితులు అనుగుణ్యంగా ఉన్నవా అని ప్రశ్నించారు. ముఖర్జీగారు ప్రమిదలో వత్తిని ఎగసనతోసే 
పుల్లకావచ్చు, లేక దీవకళికకు (ప్రాణమిచ్చే తైలమే కావచ్చు. ఏమైనా అప్పారావుగారిలో 
సాంఘిక చైతన్యం ప్రజ్ఞ్వరిల్లడం జరిగింది. అంతకుముందే ఆయన పొలిటికల్‌ పద్యాలు 
రాయాలని సంకల్పించారు.! ఒక ఏడాది ముందుగానే సమకాలిక పరిస్టితులమీద వ్యంగ్య 
రచనలు చేయాలనుకున్నారు.2 అయితే ఇవన్నీ ఇంగ్రీషులోనే రాయాలనుకున్నారు. సారంగధర 
కథా కావ్యాన్నీ చిత్రాంగి నాటకాన్నీ ఆయన ఆంగ్లంలోనే రచించడం గమనార్హం. కన్యాశుల్కం 
మొట్టమొదటి ప్రదర్శనను సమీక్షిస్తూ ‘His facile pen has often contributed English 
prose and verse to periodicals and he is an earnest labourer in the field of local 
archeology’ అని రచయితను తెలుగు హార్పు (ప్రశంసించింది. అప్పటిదాకా అయన తెలుగు 
రచనలు చేయలేదని ఇందువల్ల స్పష్టమవుతుంది. మొదటి కన్యాశుల్క రచన తెలుగులో ఏ 
కారణాలవల్ల చేసినా; ఆ తరువాత ఇంగ్లీషులోనే కథలూ, నవలలూ, నాటకాలూ రాద్దామనుకొని 
నోట్సు తీసుకొనడం కొంతవరకూ ముసాయిదాలు రాసుకోడం కూడా గమనించాలి. 


ఏ కారణాలవల్ల అప్పారావుగారు తెలుగులో కన్యాశుల్కాన్ని వ్రాశారు. ఈ దురాగతం 
మపహోఘోరమని (ప్రచారం చేయవలసినది తెలుగువాళ్ళ మధ్య కనుక - తెలుగులోనే నాటకం 
రాయాలన్న విషయం సుస్పష్టం. అయితే రచనకు బలీయమైన ప్రోద్బలం ఏమిటి? కన్యాశుల్క 
సమస్యవట్ల ఆనందగజవతి ప్రత్యేకమైన శ్రద్ద తీసుకొన్నారు. వివరాలు సికరింపజేశారు. 
చెన్నపట్నంలోని లెజిస్తేటివ్‌ కౌన్సిల్‌లో ఈ విషయాలు (ప్రస్తావించారు. మదరాసులో 
చర్చలు జరిగినా జరగక పోయినా విజయనగరంలో ఆనాటి మేధావులందరూ ఈ సమస్యకు 
పరిషమ్మారమార్వాలు ఆలోచించడానికి (ప్రయత్నించివుంటారు. 


విజయనగరంలో ఆనాడు ఒక డిబేటింగ్‌ క్లబ్బు వుండేది. 1889 ఆగస్టు 16వ తారీఖునాడు 
అప్పారావుగారిని ఆ క్లబ్బుకు ఉపాధ్యక్షుడిగా ఎన్నుకొన్నారు. “మానవులలో గల పశు ప్రవృత్తి! 
వంటి సాంఘిక విషయాలు 'జ్ఞానప్రదమైన సాహిత్యమూ - శక్తివంతమైన సాహిత్యమూ” వంటి 
సాహిత్య విషయాలూ చర్చించేవారు. చర్చచివర సారాంశం చాలా అద్భు తంగా తేల్చేవారు. 
ఒకసారి “మహాపురుషుల పతనానికి స్త్రీలే కారణం అనే అంశం మీద చర్చ జరిగి జరిగి చివరికి 
స్త్రీలు వతితలు కావడానికి పురుషులే బాధ్యులని" తేల్పారట. ఈ డిబేటింగు క్లబ్బులో 


1 చూ! శంభుచంద్రముఖర్రీగారి లేఖ. 27 జనవరి, 1884. మాటా-మంతి. పుట 15 

2 శంభుచంద్రముఖర్డీ లేఖ. 17 సెప్టెంబరు 1883. Unilit, పుట 19. 

రొ ఆనందగజపతి - గురజాడ: ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీవారి గురజాడ శతవార్షిక జయంతి సంచికలో 
గురజాడ రామదాసుగారి వ్యాసం. పుట 110. 


కనా౭శులు అ= నూరే! నమాలోచనం.. 199 


ఉత్తరోత్తరా కన్యాశుల్క_ సమస్యమీద జరిగిన చర్చ ఫలితంగా నాటక రచన చేయాలనే సంకల్పం 
అప్పొరావుగారికి కలిగ వుంటుంది. 


సాంఘిక ప్రయోజనమే కాక, సాహిత్య ప్రయోజనాన్ని కూడా అప్పారావుగారు ఆనాడు 
ఆశించారు. అప్పట్లో తెలుగు నాటకరంగాన్ని సంస్కృత నాటకాలు పరిపాలిస్తూ వుండేవి. 
వీరేశలింగం గారి (ప్రహసనాలు తవ్ప సమకాలిక సమస్యలను, సాంఘిక ఇతివృత్తాలను స్వీకరించే 
రచనలే లేవు. “(వ్రవంచమంతటా నాటక ప్రయోజనాల కోసం వచనం ప్రాముఖ్యానికి వస్తున్న! 
ఆ రోజుల్లో తెలుగు వాళ్ళు పద్యనాటకాలు రచించడం చూస్తే అప్పారావుగారికి బాధ కలిగింది. 
ఆనాటి నాటకాలలోని గ్రాంధిక శైలిని అందరూ వెనకేసుకొని వచ్చేవారు. వాడుక భాషకు 
గామ్యమనే  తవ్వడు పేరు. పెట్టి నిందించసాగారు. నాటకాలలో వ్యావహారిక భాషను 
మ. ఉత్తమ కావ్యాలకుండవలసిన గౌరవానికి కళంకం ఏర్పడుతుందని వాదించసాగారు. ఈ 
అభిప్రాయాలను వపూర్వవక్షంి చేయాలని అప్పారావుగారు. నిశ్చయించారు. సోషల్‌ రిఫార్ము 
గుదించీ, స్పోకెన్‌ తెలుగు గురించీ తమకున్న విశ్వాసాలను ఒకే కావ్యంలో ఉద్దాటించారు. 


నా ఉద్దేశంలో ఆయన కన్యాశుల్కాన్ని 1892 లోనే జూన్‌ జూలై నెలలలో మొదలు పెట్టి 
పూర్తిచేశారేమో అనిపిస్తోంది. నాటకం తయారయిన వెనువెంటనే స్థానిక సమాజం వారు 
ఆగస్టులో (ప్రదర్శించారని తలచనచ్చును. ఒద్దికలకు మహో అయితే రెండు మూడు వారాలు 
వట్టిందేమో. నాంది ప్రస్తావనలను స్వామిగారు రచించిన తేదినాటికి జఒద్దికలు ఒకదారిని 
పడ్డాయని కూడా ఊహించ వచ్చును. అప్పటికే విజయనగరంలో తరచు నాటకాలను (ప్రదర్శించే 
సమాజం ఒకటి ఉండేది. అది మహారాజావారి నాటక సమాజమే. ఈ జట్టువారు 1889 
నవంబరులోనే శకుంతల _ఆడినట్టు అప్పారావుగారి డైరీవల్ల తెలుస్తూంది. 


(ప్రదర్శనకు అనువైన పద్దతిలో నాటకం ఎలా రచించాలో అప్పారావుగారికి తెలుసు, 
అప్పటికే ఆయన ఆంగ్ల నాటకరీతులు కుణ్ణంగా ఆకళించుకొన్నారు. తెలుగుదేశంలో ఒక 
వీరేశలింగం గారు తప్ప మిగతా ఎవరూ సజీవ భాషను వాడలేదని గుర్తించారు. వీరేశలింగంగారు 
కూడా (బ్రాహ్మవివాహం (పెద్దయ్యగారి పెళ్ళి పుస్తకం), వ్యవహార ధర్మబోధిని (ప్లీడరు నాటకం) 
వంటి ప్రహసనతుల్య సంభాషణలలో మాత్రమే జీవభాషను వాడారు. తతిమ్మా పౌరాణికాలలో 
కావ్య శైరినే వుపయోగించారు. పాత్రోచిత భాషను వాడాలనే సంకల్పం ఆనాటి నాటక 
కర్తలలో లేకపోలేదు గాని, అది ఎంతసేపూ నీచ పాత్రలకు (గ్రామాన్ని వాడడం దాకానే 
పరిమితమైంది. అప్పారావుగారు కన్యాశుల్కాన్ని రచించనాటికి వెలువడ్డ తెలుగు నాటకాల 
జాబితాను చూస్తే చాలు, ఆయన సంపూర్ణంగా వచనంలో ఒక సొంఘిక నాటకాన్ని ఎందుకు 
రాయదలిచిందీ స్పష్టమవుతుంది. అప్పటికి (పసిద్దమైన నాటకాల పేర్లను కాలక్రమానుసారంగా 
పొందుపరుస్తున్నాను చూడండి: 


మొదటి కన్యాశుల్కం రచించడానికి ముందు ప్రకటిత మైన 
తెలుగు నాటకాలూ, ప్రహసనాలూ 


1872 నరకాసుర విజయ వ్యాయోగం కొక్కాండవారి అనువాదం. 
1875 కందుకూరివారి “శాకుంతలం! వివేకవర్హనిలో రెండంకాలు అచ్చుపడింది. 
పరవస్తువారి “శాకుంతలం” సకల విద్యాభివర్హనిలో రెండంకాలు అచ్చువడింది. 
1876 సీజరు చరిత్ర వావిలాల వాసుదేవశాస్త్రిగారి అనువాదం. సాంతం 
తేటగీతుల్లో. 
1880 చమత్కార రత్నావళి షేక్‌స్పియర్‌ కామెడీ ఆఫ్‌ ఎ(ర్రర్స్‌కు వీరేశలింగం 


గారి అనువాదం. 


a 


కన్యాశుల్బ_౦: నూరేళ్ళ నమూాలోచనం... 


నందక రాజ్యం వావిలాల వాసుదేవశా, స్ర్రి/గారి స్వతంత్ర సాంఘిక 


నాటకం. ఇది కూడా తేట గీతులలోనే వుంది. 


(బాహ్మవివాహం “కందుకూరి. వీరేశరింగంగారి స్వతంత్ర రచన; 
(పహసన ప్రాయం. (1878 లోనే రచన). 

రత్నా ఎభి వీరేశలింగం గారి అనువాదం. 

వెనీసు వణీజ నాటకం గురజాడ (శ్రీ) రామమూర్తి గారి అనువాదం. 

వెనీసు వర్తక చరిత్రం వీరేశలింగంగొరి అనువాదం. 

వివేక దీపిక వీరేశరింగంగారి స్వతంత్ర రచన. (పచార 
రూపకం. (స్త్రీ వునర్వివాహ సమస్య. 

వ్యవహార ధర్మబోధిని వీరేశలింగంగారి ప్రహసనం. ప్లీడర్ల పితలాటకాలను 


చిత్రించేది. 
వావిలాల వాసుదేవశాస్త్రి గారి అనువాదం. 
వీరేశలింగంగారి అనువాదం సమ్మగ (ప్రకటన. 


1881 ఉత్తరరామచరిత 
1883 అభిజ్ఞాన శాకుంతలం 


1885 దక్రిణ గోగ్రహణం వీరేశలింగంగారి స్వతంత్ర పౌరాణిక నాటకం. 
ప్రబోధ చంద్రోదయం వీరేశలింగం గారి అనువాదం. 
ప్రహ్లాద వీరేశలింగంగారి స్వతంత్ర పౌరాణిక నాటకం. 
మాళవికాగ్నిమిత్రం వీరేశలింగం గారి అనువాదం. 
1886 రాగమంజది "షెరజన్‌ -ది డ్యూయెన్నాకు వీరేశరింగం గారి 
అనువాదం. 
వేణీ సంహారం వడ్డాది సుబ్బారాయుడిగారి అనువాదం 
సత్యహరిశ్చంద్ర వీరేశలింగంగారి పౌరాణిక నాటకం 
1887  తిర్యగ్విద్వన్మహాసభ వీరేశలింగంగారి ప్రహసనం (18899) 
1888 హాస్యసంజీవని (ప్రధమ భాగం వీరేశలింగంగారి 19 ('ప్రహసనాల సంకలనం. 
1889  మహారణ్య వురాధివత్యం వీరేశరింగంగారి (ప్రహసం. 
విక్రమోర్వశీయం వడ్డాది సుబ్బారాయుడు గారి అనువాదం. 
1890 హరిశ్చంద్ర నాటకం నాదెండ్ల పురుషోత్తంగారి రచన. “పాత్రోచిత 
(ప్రసంగ వచన సమన్తితం' 
1891 నాగానందం వేదం వెంకటరాయశా స్త్రిగారి అనువాదం. పాత్రో 
చిత భాషా ప్రయోగం" గల రచన. 
మృచ్చకటిక వావిలాల వాసుదేవశాస్త్రి గారి అనునాదం. 
హాస్యసంజీవని ద్వితీయభాగం. వీరేశలింగం గారి 17 ప్రహిసనాల సంకలనం. 


ఈ పై నాటకాలలో అన్నీ కాకపోయినా కొన్నయినా అప్పారావుగారు చదివేవుంటారు. 
అయితే వీటిలో ఒక్క  బ్రాహ్మవివాహం తప్ప మరేదీ ఆయనను ప్రభావితం చేసివుండవు. 
కన్యాశుల్కం పీఠికలో దానిని ఆయన పేర్కొన్నారు. అయితే కన్యాశుల్కం పూర్తిచేసి, పీఠిక 
బ్రాస్తున్నప్పుడు “*దరిమిలాను నేను రాయ్‌బవాదూర్‌ వీరేశరింగం పంతులుగారు రచించిన 
(బాహ్మవివాహమును చదవడం తటస్టించగా మా యిద్దరి నాటకాలలోనూ సమానమైన పోలికలు 
గల వాక్యకదంబాలు ఉండడం గమనించాను” అని అప్పారావుగారు చెప్పారు. (పీఠికా కాలం 

1 జనవరి 1897) బాహ్మవివాహాన్ని అంతకుముందు అసలే అప్పారావుగారు చదవలేదనుకోలేము. 

కన్యాశుల్బు_ం రచనా కాలానికి పన్నెండేళ్ళ కిందట పుస్తకరూపంలో గానీ, పధ్నాలుగేళ్ళ 
కిందట పత్రికల్లో గాని అది చదివి మరచిపోయివుండవచ్చు. కన్యాశుల్కం ప్రదర్శనలు చూసిన 
వాళ్ళు రెండు నాటకాలలో పోలికల ప్రసక్తి తెస్తే అప్పారావుగారు ఒకసారి మళ్ళా చదివి 
సామ్యాలు గుర్తించివుంటారు. 


కన్వాళుల్క నూరేళ్ళ నమాలో చనం... 201 ) 


నిజానికి బ్రాహ్మవివాహానికీ కన్యాశుల్కానికీ పోరికలుకంలే తేడాలే ఎక్కువ అని చెప్పాలి. 
ఉన్న పోలికలైనా మొదటి కన్యాశుల్కంలో నే ఉన్నాయి. రెండోసారి కన్యాశుల్కాన్ని తిరగ 
రాస్తున్నప్టాడు అప్పారావుగారు వాటిని పూర్తిగా తొలగించారు... 

మొదటి కన్యాశుల్కం రాస్తున్న రోజుల్లో అప్పారావుగారికి అప్పటి తెలుగు నాటకరంగం 
మీద ఏమంత సదభిప్రాయం లేదు. మదో పన్నెండేళ్ళు పోయాక మొదటి కన్యాశుల్కంలోని 
కొన్ని పాతల చిత్రీకరణ కొన్ని సీన్లరచన అయనకు నచ్చలేదు. మొదటి కన్యాశుల్కాన్ని 
ఆయన జనవరి 1897లో, అంటు నాటకాన్ని ప్రదర్శించిన అయిదేళ్ళకు అచ్చువేశారు. ప్రజలు 
బ్రహ్మానంద భరితులయ్యారు. సహృదయులు ప్రశంసిస్తూ సమీక్షించారు. వేసిన ప్రతులు 
అచిరకాలంలోనే చెల్లిపోయాయి. రెండో ముద్రణ వేయవలసిన అవసరం తొందరలోనే వచ్చింది. 
అయితే వన్నెండేళ్ళపాటు అప్పారావుగారు ఆ బెడదను వాయిదా వేశారు. దానికి రెండు 
కారణాలు చెప్పారు. ఒకటి: ఆంధ్రదేశంలో (గ్రంథకర్తలు తను రచనలకు తామే (ప్రచురణ 
కర్తలుగా, వి(శ్రేతలుగా, అభిమానులుగా ఉండవలసిన దుస్టితి రెండు: తమకు తెలుగు రచయితగా 
"పేరు తెచ్చుకోవాలనే వ్యామోహం లేకపోవడం. 

అయితే మిత్రుల ప్రోత్సాహంవల్ల కన్యాశుల్కాన్ని రెండోసారి అచ్చువేయక తప్ప లేదు. కొద్ది 
మార్పులు చేసి అచ్చుకిచ్చారు. ముద్రణ ప్రారంభమయ్యాక అప్పారావుగారిలో నూతనోత్సాహం 
జనించింది. వెంటనే దీక్షగా కూర్చొని నాటకాన్ని రమారమీ, తిరగ వ్రాశారు. మొదట 
కన్యాశుల్కంలో వ్‌షీ ప్రాముఖ్యం లేని మధురవాణి పాత్రకు అద్భు తంగా (పాణం పోశారు. 
నాటక మంతా రమారమీ, ఆమెచుటూ తిప్పారు. మొదటి కన్యాశుల్కంలో ఇతర పాత్రలలోని 
లోపాలను తొలగించారు. నగిషీలు చెక్కారు. మెరుగులు దిద్దారు. మొత్తం మీద రెండో 
కన్యాశుల్కం బయటపడగానే మొదటి కన్యాశుల్కం మరుగునపడిపోయింది. 


ఇవాళ కన్యాశుల్కం పేరు చెపితే రెండో ముద్రజేగాని మొదటి రచన ఎవరికీ జ్ఞాపకం 
రాదు. అసలు మొదటి దాన్ని చడివినవాళ్ళలెక్క వదులస్తానం దాటకపోవచ్చును. ఎవరో 
ఒకరిద్దరు పరిశోధకులు మాటవరసకు తొలిదానిని రెండుమూడు వాక్యాలలో పేర్కొనడమే గాని 
మొదటి రచనకూ రెండో రచనకూ గల తేడాలు ఎవరూ చర్చించినట్టు కనబడదు. సాహిత్య 
వరిశోధకులే పట్టించుకొనకపోతే సాధారణ పాఠకులెందుకు దాని జోలికి పోతారు? అదీకాక 
ఆరమగ్గిన పండు అందుబాటులో ఉన్నప్పుడు పండీపండని దానికోసం ఎవరూ అర్రులు చావరు. 


నామట్టుకు నేను మొదటి కన్యాశుల్కం ప్రతిని సంపాదించి చదివి సంతోషించాలని 
ఆదిలో అత్రుత పడలేదు. అయితే ఒకానొక వివాదంలో దానిని చదివితేనేగాని లాభంలేదనే 
పట్టుదల కలిగింది. 1955లో కన్యాశుల్కాన్ని అసలు గురజాడ అప్పారావుగారు రాయనేలేదు. 
దాన్ని నిజంగా రచించినది గోమఠం (శ్రీనివాసాచారిగారు అనే విపరీతమైన వుకారు పుట్టడం, 
దానిపైన వాదోపవాదాలు జరగడం సాహితీపరులు ఇప్పటికీ మరచిపోయి ఉండరు. ఈ వివాదంలో 
గురజాడకు జరిగిన అన్యాయాన్ని నా శాయశక్తులా బయట పెట్టాను. 
అసలు ఈ వివాదం లేవడానికి నేను నిమిత్తమాత్రవు కారకుణ్ణి. దీన్ని మొదలు పెట్టినవాడూ 
పెట్టినవాడూ  కీర్తిశేషుడు జలసూత్రం రుక్మిణీనాథశ్నా స్త్రి. నామీద అతనికున్న అవ్యాజమైన 
(పేమాభిమానాలే దానికి కారణం. టూకీగా ఆ గారి దుమారం కథను విన్నవించుకుంటాను. 
1955లో దేశవ్యాప్తమైన ఎన్నికలు జరిగాయి. కమ్యూనిస్టులను ఎలాగైనా సరే, అన్ని రకాల 
(ప్రచార శృ స్త్రాలతో ఓడించాలని ధనికవరాలు నిర్ణయించుకున్నాయి. సాహిత్యంలో తీతు పెద్ద 
కమ్యూనిస్టు. అప్పుడే అతడు రష్యానుంచి తిరిగి వచ్చాడు. తన పర్యటన అనుభవాలను 
సభలలోనూ, విడిగానూ చెప్తున్నాడు. వాటిని ఒక దినపత్రిక విమర్శించింది. శ్రీశ్రీ, తన ఆక్రేప్రణ 
చెప్తూ సంపాదకలేఖ వ్రాశాడు. అందులో ఒక వాక్యాన్ని పట్టుకొని వ్యతిరేకవరాాలు అతడిమీద 
విరుచుకువడ్డాయి. ప్రతిరోజూ ఆ దినపత్రికలో శశి మీద జాబుల ఫిరంగులు (యేలసాగాయి. 


కన్వాళుల్య ౦: నూ లేళ్ళ నమాలోచనం... 


TIT ఏమీ పట్టించుకోలేదు. ధైర్యంగా ఎన్నికల (ప్రచారానికి వెళ్ళాడు. ఆంధ్రదేశంలో 
కొన్ని ఊళ్ళు తిరిగాడు. హనుమాన్‌ జంక్షన్‌ దగ్గర సభలో అతని ఆరోగ్యం దెబ్బతింది. ఎలక్షన్ల 
(ప్రచారవు కోలాహలంలో హాలాహలం కూడా ఉంటుంది. దాన్ని BE, తట్లుకోలేక పోయాడు. 
విశాలాంధ్ర వాళ్ళు నాకు బరిగ్రామ్‌ ఇచ్చారు. వెళ్ళి శీ శ్రీని మదరాసుకు తీసుకొచ్చాను. 
ఒక (పెయివేట్‌ నర్సింగ్‌ హోంలో పెట్టి చికిత్స చేయిస్తున్నాను. సరిగా ఆ సమయంలో నేను 
వళ్ళి చేసుకుండామనుకాన్న రామలక్షికి కూడా రెండు నెల్లపొటు తీవ్రమైన జరం. ఇటు 
పాణమిత్రుడు, అటు (ప్రేయసి. ఈ ఇద్దరి ఆందోళనలలో నేను సాహిత్యం జోలికి రాజకీయాల 
జోరికి పోలేదు. 

శ్రీశ్రీ మీద యుద్దం సాగుతూనే ఉంది. అతని అనారోగ్య వార్త విన్న మిత్రులు, 
మద్రాసులో చాలా కలత చెందారు. అతనిమీద దూషణ సాహిత్యాన్ని ఎలా ఆపడం 
అని ఆలోచించసాగారు. కొందరు సాహిత్య మిత్రులు ఉట్‌లాండ్‌*లో సమావేశమె ఈ 
అంశం చర్చిస్తామన్నారు. నారాయణబాబు నన్ను రమ్మని పిలిచాడు. “నేను వెళ్ళాను. "ఆశీ 
పై ద్వేషరచనలను ఆపడం అనేఅంశం అఖిలాంధ్ర రచయితల సభ ఒకటి అవసరం అ 
తీర్మానందాకా వెళ్ళింది. ఆ తీర్మానాన్ని దేవులవల్లి కృష్ణశాస్త్రిగారు తమ స్వహస్తాలతో 
వ్రాశారు. హాజరయినవాళ్ళంతా సంతకాలు పెట్టారు. అందరమూ ఇళ్ళకు మళ్ళాం. నేను 
రోగుల మంచాలవద్ద నా రోజులను పంచుకొన్నాను. 

ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఉన్నట్టుండి తెలుగు వార్తాపత్రికలలో “ప్రజాస్వామ్య రక్షణ 
కోసం మేధావుల విజ్ఞప్తి అనే పతాక శీర్షికలు కనబడ్డాయి. అలా విన్నపం చేసినవాళ్ళలో 
నేను కూడా ఒకణ్ణి అని నా పేరు కూడా అచ్చులో కనబడింది. నేనూ, నా మిత్రులూ 
ఆశ్చర్యపోయాం. నేను ఏ రాజకీయ విజ్ఞప్తి మీదా సంతకం పెట్టలేదు. ఆ సంగతి అన్ని 
పత్రికలకు వెంటనే తెలియచేశాను. (ప్రజాస్వామ్య రక్షక్రులూ, పేవపర్లవాళ్ఫూ ఇరుకున పడ్డారు. 
ఉడ్‌ లాండ్స్‌లో మరో సందర్భంలో నేను పెట్టిన సంతకాన్ని తీసుకొచ్చి పేపర్లలో అచ్చువేశారు. 
ఫోటోస్తాటులు ముద్రించారు. 

ఈ అన్యాయాన్ని చూసి జలసూత్రం అసహ్యించుకొన్నాడు. నేను అభిమన్యుళ్లాని సతో 
పద్మవూూహంలో ఇరుక్కున్నానని బాధపడ్డాడు. ఎలాగైనా దీనికి (ప్రతీకారం చెయ్యాలని 
నిశ్చయించాడు. పత్రికలలో గాలిదుమారాలు రేపడంలో అతడు సిద్దహస్తుడు. కొసదాగా అంతు 
చిక్కకుండా సాహిత్య నాటకాలు అల్లడంలో కరటకశాస్తుర్ణంతవాడు (ఒకసారి అబ్బూరివారి 
కన్యాశుల్బ్క_ (ప్రదర్శనలో జరుక్‌ నిజంగా కరటకశ్ళొస్త్రి, పాత్ర ధరించాడు.) ఒకనాడు సాయంత్రం 
రుక్కాయి ఊడివడ్డాడు. “ఒరే అల్లుడూ! నీకు జరిగిన అన్యాయానికి (ప్రతీకారం ఆలోచించేశాను. 
చెయ్యవలసినవి చేసిశాను” అన్నాడు. 

“ఏమిటి సంగతి? వివరంగా చెప్ప!” అన్నాను. 

“చాలాకాలంకిందట వావిళ్ళ శౌస్తుర్లునాకో శ్కాండలు చెప్పాడు. పత్రికలలో దాన్ని 
బ్రాయమన్నాడు. నేను వ్రాయలేదు” అన్నాడు జరుక్‌. 

“ఏమిటా శ్యాండలు?” అని అడిగాను కుతూహలంగా. 

“కన్యాశుల్కాన్ని వష శ్రీనివాసాచారి రాశాట్టు!” అని నవ్వుతూ అన్నాడు రుక్కాయి. 

అతడి స్వభావం నాకు బాగా తెలుసు కాబట్టి నివ్వెరపోయాను. “కొంపతీసి మరో గాలివాన 
రేపెడుతున్నావా!?” అని ఆందోళనతో (ప్రశ్నించాను. చాలాకాలం కిందట మల్హాది అవధానిగారు 
గాలివాన అనే నాటకం వ్రాసి సమీక్షకు పంపారు. దాన్ని రివ్యూచేస్తూ “అసంపూర్త 
రామాయణం ఈయన రాయలేదని కొందరంటారు అంటూ ఒకరవ్వ తగిలించాడు రుక్కాయి. 
దాంతో పెద్ద దుమారం రేగింది. ఆ పాతకథంతా తెలిసిన నాకు రుక్కాయి సంభాషణ ఇౌ్టే 
బోధవడి ఆందోళన కలిగించింది. “వావిళ్తాయన దున్నపోతు ఈనిందంకు నువ్వు దూడను 
కళ్ళుస్తున్నావా?” అని కోవంగా అడిగాను. 


కన్వాళుల్క 0. నూరేళ్ళ సమాలోచనలు 203 ) 


“అతడొకందుకు చెప్తే - నేనొకందుకు దాన్ని వాడుతున్నాను” అన్నాడు రుక్కాయి. 
“నీకేమైనా మతిపోయిందా? చెప్పేవాడికి సిగ్గు లేకపోతే వినేవాడికి వివేకం ఉండాలికద. 
ఎవరా శ్రీనివాసాచారి?” అని ధర్మకోపంతో అడిగాను. 


“ఎవడో నాకేం తెలుసురా? వావిళ్ల శాస్తుర్త దగ్గర సాక్ష్యముందట, నేను వివాదం 
మొదలుపెడితే తను సాక్ష్యం బయట పెడతాడట,” అన్నాడు రుక్కాయి కొంచెం చికాకుగా. 


“ఇందులో ఆయనకేమెనా స్వలాభం ఉందా?” 
(ముల 


“ఉంకు ఉండనీ. మనకేం? నీకు అన్యాయం జరిగింది; దానికి (పతీకారం కావాలి. అందుకీ 
వివాదాన్ని నేను వాడుకొంటాను," అన్నాడు రుక్కాయి చాలా కచ్చితంగా. 

“ఏడిసినట్టుంది. నాకు అన్యాయం ఏమీ జరగలేదని నేనంటూ ఉంటు - మధ్య నీకు 
బాధేమిటి? అయినా అప్పారావుగారి పేరు ఇందులో ఈడవడానికి ఏమవసరమొచ్చింది?” అని 
అడిగాను అతడి ఎత్తులూ, మోహారింపులూ అర్హంకాక. 


“గురజాడ వ్రాశాడో, గోమఠం వ్రాశాడో లోకాన్ని తన్నుకు చావమను. చివర మాత్రం 
నేనో వ్యాసం వ్రాస్తాను. 'గురజాడ కన్యాశుల్కం వ్రాశాడో లేదో గాని గురజాడమీద కృష్ణశాస్త్రి, 
(వ్రాసిన ముత్యాలసరాలు మాత్రం నిజంగా కృష్ణశాస్త్రి వ్రాయలేదు' అని ముకాయిస్తాను” 
అన్నాడు రుక్కాయి పరమ చిలిపిగా. 

“నీ ఇల్లు బంగారంకానూ. ఊరి పిడుగు పోలిసెల్టిమీద వడిందని! ఇదేమిటి? కృష్ణ శా, స్రై/గా రేం 
చేశారు” అని అడిగాను దిగ్భంమతో. 

“ఆ వుత్తరం కృష్ణశాస్త్రి ఇవ్వకపోతే వాళ్ళు అచ్చు వేయగలరా? ఆరుద్ర అబద్దమాడాడు 
అని దాన్ని చూసినవాళ్ళు అనుకోడానికి అతడే కదా కారణం?” అన్నాడు కసిగా జరుక్‌. 

“చాలు! చాలు. నన్నేదో ఉద్దరించడానికి ఈ పితూరీలు అక్కర్లేదు,” అన్నాను నేను. 
రుక్కాయి వినలేదు. తాంబూలాలు ఇచ్చేశాను తన్నుకు చావండి. అని అగ్నిహోత్రావధాన్లు 
అన్నట్టు 'అచ్చుకిచ్చేశాను. ఇంకో అరగంటలో పేపర్లు బజారు కొస్తాయి' అన్నాడు. నేను 
నిర్హాంతపోయాను. 

ఆ తరువాత పేపర్లలో రేగిన దుమారం ఇంతా అంతా కాదు. అసలు ఎవరీ (శ్చినివాసాచారి? 
అని పరిశోధించాను. అప్పారావుగారి డైరీలు తిరగేశాను. వావిళ్ల వారివద్దకు వెళ్ళి కనుక్కొన్నాను, 
శ్రీనివాసాచారి పుస్తకం “కమలాపహరణం” తీసుకొనివచ్చాను. చదివి “ఈ మనిషి చచ్చినాసరే 
కన్యాశుల్కం కాదుకదా దాని పోరికలున్న ఇమికేషను కూడా వ్రాయలేడు' అని తేల్చుకొన్నాను. 
(శీ/నివాసాచారిమీద మొట్టమొదటి వ్యాసం నేనే వ్రాశాను. ఈ పరిశోధనలో వావిళ్లవారు 
గురజాడకు చేసిన ఒక గొప్ప ద్రోహాన్ని గుర్తించాను. వెంటనే ఆ పత్రికలోనే బయట పెట్టాను. 


అప్పారావుగారు ముత్యాలసరాలే కాక నీలగిరి పాటలు కూడా వ్రాశారు. ఈ రెండింటినీ 
వావిళ్లవాళ్ళు చిన్న పుస్తకంగా చాలా కాలానికి ముందే అచ్చువేశారు. దీనిలో గోమఠం 
శ్రీనివాసాచారి గేయ రచనలను కూడా కలిపేశారు. పుస్తకానికి అప్పారావుగారి కర్త్పత్యమే 
(ప్రకటించారు. వావిళ్ల శాస్తుర్ణుగారు నొతో గోమఠం ఆయన “పండిత రాజసంవాదంి” అనేది 
ఒకట రాసినట్టు చెప్పారు. కమలాపహరణం పీఠికలో కూడా దాని సంగతి ఉంది. ఇదెక్కడ 
దొరుకుతుందా అని చాలా వ్రయత్నించాక వావిళ్లవాళ్ళు ప్రచురించిన ముత్యాలసరాల |వతిలోనే 
కనబడింది. ఆ రచనలో చివర “శ/నివాస ముద్ర' కూడా స్పష్టంగా ఉంది. అప్పారావుగారు 
కలలో కూడా |వాయని అన్తలాలు కూడా ఉన్నాయి. ఆ సంవుటిలో (శ్రీనివాస ము[ద్రగల 


రచనలనీ, గోమఠం వారివే, వావిళ్ల శౌస్తుర్ణుగారు ఇంత సాహిత్య (ద్రోహం ఎందుకు చేశారంశే 
అది వేరె కథ. కారణాలు మనం ఊహించాలేగాని ఎవరూ చెప్పరు! 


(మొట్టమొదటి కన్యాశుల్హము - బంగోరె నం॥-1969.) 


కన్యాశుల్బ_ ౦; నూరేళ్ళ సమాలోచనఐ... 


సమకాలిక ప్రపంచ నాటకాల్లో 
కన్యాశుల్కం న్లానం 


ని మొఖం, నువ్వన్ని ప్రపంచనాటకాలు చదివావ్‌ -- (పపంచనాటకాలు అనే సమాసం 
వాడడానికి - అనేవాళ్ళుండొచ్చు. ఇక అసలు ఆం(ధ్రనాటకాల్లోనే కన్యాశుల్కాన్ని గొప్పనాటకంగా, 
కనీసం చెవ్రకోతగిన నాటకంగా గుర్తించని వారుండగా (పపంచనాటకాలంటావేమిటి - 
అనేవారూ లేకపోలేదు. ఆ మహానుభావులూ వున్నారు. వాళ్ళ సంగతికి తర్వాత వస్తాను. 
నాదో అభిప్రాయం, లేదా గుడ్డినమ్మకమే అనుకోండి - (ప్రపంచనాటకాల్లో కన్యాశుల్కానికి 
వొక ప్రముఖస్టానం వుంది, సందేహంలేదు - అని. నా limitations నాకు తెల్పు కాబట్ట 
ప్రపంచనాటకాలు నేను చదివినంతమటుకు, ఇంకా చెప్పాలంటే ప్రపంచనాటకాలను గూర్చి 
సుప్రసిద్దులు (వ్రాసన వ్యాసాల్ని చదివినంత మటుకే “కన్యాశుల్కం” స్టానం ఏమిటో మనవి 
పసుకురటాను: 

ఎక్కడ చదివానో జ్ఞాపకం రావడంలేదుకానీ, నార్లవారు వొక వ్యాసం వ్రాస్తూ - 
('అప్పారాయకవీ! నార్ల వెంకళేశ్వరరావు'- అని సెట్టి ఈశ్వరరావు గారు కూడా అందులోనుంచి 
ఈ కొన్ని వాక్యాలు వుటంకించి వున్నారు - తన 'మవోకవి - మహాపురుషుడు, గురజాడ 
అప్పారావు” అనే (గంథంలో)- యిట్టంటారు: “అప్పారాయకవీ! ముఖ్యంగా నాటక రచన 
విషయంలో నీవు (ప్రదర్శించిన (ప్రతిభ సమకాలిక భారతదేశంలోనే కాదు, సమకాలిక 
(ప్రపంచంలోనే గణుతించదగినట్టిది. నీవు 'కన్యాశుల్కము' నాటకాన్ని వొక సమకాలిక సమస్య 
యితివృత్తంగా - (ప్రకటించిన నాటికి యూరప్‌ ఖండంలోనైనా క్రొత్త నాటకం అంతగా 
ప్రచారంలోకి రాలేదు.” నాకంటే నార్లగారు కొన్ని డజన్ల రెట్లు ఇంగ్లీషునాటకాలు, ఇంగ్రీషునాటక 
విమర్శ చదివివుంటారు. మరి ఆయనే యూ మాటన్నారు. 

యూరప్‌లో, ముఖ్యంగా (గేట్‌ బ్రిటన్‌లో, ఆధునిక నాటకరచనా ప్రక్రియా విధానానికి 
శ్రీకారం చుట్టి నాయన “ఇబ్సెన్‌* అని సూలంగా అనవచ్చు. ఇబ్సెన్‌ నాటకరచనా కాలానికి 
కొంచెం అటుయిటుగా గురజాడగారూ పరమ అధునికమైన అవగాహనతో వొక మహోదాత్తమైన 
నాటకాన్ని కన్యాశుల్బ రూపంలో తెలుగువారికి ప్రసాదించి వున్నారు. 

ఒక సమకాలిక సొంఘిక సమస్యను తీసుకొని సమకాలిక సమాజంలో ఎదురయే 
సామాన్యమైన మనుష్యులనుండి పాత్రలను తీసుకుని మలచి హృదయంగమంగా చర్చిస్తూ 
నాటకం వ్రాయడమనే ఆధునికపద్దతి ఇబ్బెన్‌ కంశే కాస్త ముందుగా రష్యాలోనే ప్రారంభమైందని 
అనవచ్చు. 1836 నాటికే గోగోల్‌ Revizor (The Govt.Inspector) అనే నాటకాన్ని 
వ్రాసివున్నారు. తుర్లెనీన్‌ Mesyats v derevne (A month in the country) 1850 నాటి 
వ్రాసి వున్నారు. ఒస్టోవ్‌స్కీ (096౦0౪3100. 1850 - 1870 మధ్యనే అరడజను సాంఘిక 
నాటకాలు (వ్రాసి విశేష ప్రాధాన్యంలో వున్నారు. వీళ్ళందరూ గురజాడకు వది ఇరవైయేళ్ళ 
ముందువారు. గోగోల్‌ 1852 లోనూ, తురైనీవ్‌ 1883 లోనూ, ఓస్తోంవ్‌ స్కీ 1886 లోను 
మరణించారు. 

ఇక గురజాడకు సమకాలికంగా ఫ్రాన్సులో డ్యూమా (1824-1895), సార్గోవ్‌ 
(1831-1908), స్వీడన్‌ లో స్ట్ర్రండ్‌ బర్న్‌ (1849-1912), నార్వేలో ఇబ్బెన్‌ (1828-1906), 


క re క్ల కే 0 


బారన్‌సన్‌ (1832-1910), రష్యాలో చెకోవ్‌ (1860-1904), జర్మనీలో డహాష్ట్‌మన్‌ 
(1862-1946), సండర్‌ మన్‌ (1857-1928) లండన్‌ లో బెర్నార్స్‌షా (1856-1944), జోన్స్‌ 
(1851-1929), పినేరో (1855-1934) నాటకకర్తలుగా భాసిస్తున్నారు, మంచి చెలామణిలో 
వున్నారు. వీళ్ళు (వ్రాసిన అన్ని నాటకాలను నేను చదవలేదు గానీ సగటున వొక్కొాక్కరిదీ 
వాక్కాక్కటి చొప్పునైనా చదివిన జ్ఞాపకం వుంది. 

తనకు సమకాలికంగా జీవించి ప్రపంచంలో ఆనాటికే నాగరికమైనవిగా చెలామణిలో వున్న 
ఈ నానాదేశాల వుద్దండనాటక రచయితల సరసన - సగర్వంగా గురజాడ కూార్చోగలరుు; 
వారి నాటకాలమధ్య దివిటీముందర (ప్రమిదలాగా కాదు, దివిటీముందర యింకో దివిటీగా 
భాసించగల సత్తా తెలుగు కన్యాశుల్కానికి వుందని నమ్మేవాళ్ళల్గ్లో నేనొక్కళ్ణి. ఈ ఇన్ని 
ప్రపంచభాషల్లోనూ, గురజాడకు కాస్త ముందువెనుకల వచ్చివున్న యీ నానావిధ నాటకాలన్నీ 
ఏర్చి గుట్టకట్టి, అన్నిట్నీ చదివి, సానుభూతితో ఆధునిక నాటకంగా కన్యాశుల్కం స్టానమేమిటో 
తేల్చే విషయం మీదనే వొక డాక్టరేట్‌ థీసిస్‌ సబ్దక్టుగా మన మూడు విశ్వవిద్యాలయాల్లో 
వొకళునా ఎన్నికచేయాలని నా అభిలాష. ఈ సందర ంలో చాల మందికి వింతగా తోచవచ్చు 
గానీ, వొక చిన్న విషయం - ప్రఖ్యాత డాక్యుమెంటరీ ఫిల్మ్‌ కళాకారుడు, ఆంధ్రుడూ 
అయిన స్వర్గీయ పి.వి. పతి (పిట్టమండలం వెంకటాచలపతి) గారు (ఫైంచి సార్‌బోన్‌ 
యూనివర్సిటీలో “తెలుగునాటకం' పైననే (ఫెంచిభాషలో 80 పేజీల థీసిస్‌ వ్రాసి డాక్టరేట్‌ 
పట్టా పొందివున్న సాదృశ్యం వొకటివుంది. 

ఈ సందర్భంలో స్వర్గీయ సి.ఆర్‌.రెడ్డిగారు జ్ఞాపకానికొస్తున్నారు. 1919 లో బెంగుళూరు 
అమెచ్యూర్‌ డ్రమాటిక్‌ అసోసియేషన్‌ వారు ఏర్పాటు చేసిన సభలో - Drama in the 
East and West- అనే అంశంపై సి.ఆర్‌. రెడ్డిగారు ఇంగ్లీషులో వొక వువన్యాసమిచ్చివున్నారు. 
అందులో వారు భారతీయ నాటక రంగాన్ని గూర్చి, (ప్రపంచదేశాల నాటకరంగం గూర్చి 
అద్భు తంగా “సర్వే! చేస్తూ చాలాచాలా నాటక విషయాలపై ప్రసంగం చేసి వున్నారు. 
ఇందులో కన్యాశుల్కాన్ని కూడా టవ్రస్తావించివున్నారు చూడండి: 

In what respects does the Indian drama differ very much from the western? 
Broadly speaking, there is no such thing as ‘modern motive’ and ‘modern life’ 
presented in our dramas... Here is a country, in many respects wonderful, but 
not having sufficient creative genius in it to transform every-day material into 
what may be called the ‘substance of poetic or dramatic representation.” There 
must be something very wrong about our civilization as it is at present, and 
I can suggest some causes....Take for instance the European drama...There are 
other plays of a similar nature dealing with problems of society, of sex, 666, 
in which the great moral questions are discussed, plays in which....there is a 
fierce satire on all hypocrisy which goes as morality to a large extent, and in 
which there is a searching inquiry into the fundamental principles according to 
which we have to judge every motive and conduct, themes burning with love, 
themes which appeal to us. But here, in India, the old Harischandra and Nala 
are still there, good enough; but I doubt if it is good for any country to be 
satisfied merely with them and not ask for more. Nobody advocates that the 
great inspiring classical themes which are to us so much of a heritage, should 
be discarded. But on the other hand, there is some thing very wrong with 
a people, something rotten..if the life that they have to lead, the struggles 


they have to face every day, did not form part of the artistic composition and 
representation of the country..... 


తన్యాళుల్క 0: నూరేళ్ళ సమాలోచనం... 


22 పేజీల వువన్యాసమిది, చాలాచాలాదేశాల నాటకాలను గూర్చి (పస్తావించుకుంటూ 
జపొన్‌ నాటకరంగం గూర్చి కూడా యిందులో పేర్కొంటారు. ఇంత చెప్పినతర్వాత 
“కన్యాశుల్కలి గూర్చి ఎట్టా పెర్కొనకుండా వుండగలరు?- దాన్ని గూర్చీ యిట్టంటారు. 
చూడండి: 

But, among social satires, perhaps, the first place should be given to 
a splendid drama by my late lamented friend, Mr. Apparao, known as 
‘Kanyasulkam’. I do not think a finer social satire has been written. It was 
well worth reading. You must watch the manner in which he exposes all the 
hypocrisy and hollowness of our life, the manner in which he contrasts the 
professional vedantism or the high moral precepts with the low conduct which 
50 often underlies action, both social and individual...(But) no mortal company 
would be able to stage it either. The fact is, a good many of our dramas are 
what the European critics would call ‘study dramas...In fact, one might say, 
that even some of the plays of Kalidasa, with all reverence beit said, are more 
of the study variety rather than of action variety. From the point of view of 
action Mritchakatika is decidedly a superior play.... అంటారు కట్టుమంచివారు. 


(“మొట్ట మొదటి కన్యాశుల్కం" నుంచ్చి 


కన్వాళుల్క క నూరేళ్ళ సమాలోచనం.. 207 


కన్యాశుల్కంలో విశ్శజనీనత 


ఆచార్య కొత్తవల్తి వీరభ(దరావు '| 


(a5 


వెనకటికి ఒకావిడ “షేక్స్పియర్‌ నాటకాన్ని ఓ దాన్ని చూసి “షేక్స్పియర్‌ మహాకవి 
అంతే కాబోలు ననుకొని వచ్చాను. దీనిలో పాత్రలు, సన్నివేశాలు, మాటలు అన్నీ నాకు 
తెలిసినవే” అందట! ఇదే షేక్స్పియర్‌ 'విశిష్ట్రత' అని ఆవిడ ఊహించలేకపోయింది. మహాకవి 
ఎవరైనా వాస్తవికతను తలపింపజేసేలాగ రచన సాగిస్తాడు. కాని, కవి వాస్తవికత వత్రికావిలేఖరి 
వాస్తవికత కాదు. ఇద్దరికీ వస్తువు ఒకళే అయినప్పుడు కూడా ఈ భేదం కనబడుతుంది. 
వాస్తవిక జగత్తులో రాగద్వేషాదులతో సతమతమయ్యే ప్రజానీకం ప్రతినిధులు కావ్యజగత్తులోనూ 
దర్శనమిస్తారు. అందుకే వాళ్ళను మనం గుర్తు పడతాము. వాళ్ళ మాటలు చేష్టలు 
మనకు పరిచితంగా వుంటాయి. కాని, కావ్యజగత్తులోని వ్యక్తులు వాస్తవికజగత్తులోని వ్యక్తులలాగ 
మాట్లాడరు; మాట్లాడినట్టు ఉంటారు. అలా ప్రవర్తించరు. వ్రవర్తించినట్టు ఉంటారు. ఈ 
“ఉండడం” వాస్తవిక జగత్తుకు ఎంత దగ్గరగా ఉంటి అంత గొప్ప  వాస్తవికరచన అన్నమాట 
ఆ రచన. ఆ రచయిత, ఆ కవి అంత కృతకృత్యుడయ్యాడన్నమాట! స్టూల దృష్టికి, 
వాస్తవికజగత్తులోని వాళ్ళే - ఆ సన్నివేశాలే ఆ మాటలే కావ్యజగత్తులోనూ ఉన్నట్లు ఉండడం 
చేత ఆ ఇంగ్రీషావిడ అన్నట్లు చప్పున అందరికీ స్పురిస్తుంది. ఆ విధంగా స్తురించడంలోనే కవి 
విశిష్టత ఉంది. వాస్తవిక రచనల్ని వరిశీలించడానికి ఈ కొలతబద్ద అమోఘంగా పనిచేస్తుంది. 

ఈ 'మానవరీక్ష'కు తట్టుకొని మహాకవి గురజాడ అప్పారావు (1862-1915) మన ఎదుటు 
మహా మెరుపులా నిలుస్తాడు. (శ్రీశ్రీ), కన్యాశుల్కం మీది వ్రాస్తూ ఇలా అంటాడు. 

“జీవితంలో ఏ సందర్భానికైనా సరిపోయేమాటలు ఎక్కడో ఒకచోట గురజాడ మహాకవిలో 
దారుకుతాయి....అబ్బూరి రామకృష్ణరావుగారూ నేనూ ఏ సందర్భ ంమీద మాట్లాడుకున్నా 
దానికి సరిపోయేమాటలు కన్యాశుల్కంలో వెదకడం మాకొక సరదా. ...మవోకావ్యాల 
(వ్రధానలక్షణాలలో ఇదొకటి - ఈ విశ్వతోముఖత్వం.” (వారం -వారం; ఆనందవాణి 1946; 
శశీ సాహిత్యం వచనవిభాగం; 1970; వుట 339). ఇంచుమించుగా తనరచనల కన్నింటికీ 
ఈ విశ్వతోముఖత్యాన్ని తేగలిగిన అప్పారావు తనవ్యక్తిత్వంలోనే ఈ ధర్మాన్ని వుష్కలంగా 
'పెంపొందించుకొన్నాడు. అందుకే అప్పారావు మేధావులలో మేధావి కాగలిగొడు. మేధావులకు 
మేధావి అయ్యాడు. కవులకు కవి అయ్యాడు. 

సహజసిద్దమైన (ప్రతిభకు, వ్యుత్పత్తిని జోడించి తన సమకాల సమాజంలో కీర్తి (ప్రతిష్టలు 
పొందాడు. సామాన్యమైన మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అసామాన్యమైన వ్యక్తిగా రూపొంది 
శాశ్వతకీర్తి సంపాదించి తెలుగువారికి గౌరవమర్యాదలు తెచ్చాడు ఈ మహాపురుషుడు. 
తనకాలంనాటకి ఉన్న సమస్త విజ్ఞానాన్నీ ఆకళింపునకు తెచ్చుకొని తదనుగుణంగా సాహిత్యాన్నీ 
జీవితాన్నీ తీర్చిదిద్దుకొన్న నేర్పరి గురజాడ అప్పారావు. తెలుగుకవులలో సాధారణంగా కనబడని 
మేధాసంవత్తి ఈయనలో కనబడుతుంది. హృదయానికీ బుద్దికీ చక్కని సమన్వయం కుదుర్చుకొని 
తనరచనల ద్వారా తెలుగువారిలో ఈ సమ్మేళనాన్ని ప్రోత్సహించాడు. 


చాలామందికి స్వస్వరూపజ్ఞానం ఉండదు. తమ శక్తుల్నీ లోపాల్నీ వారు తెలుసుకోలేరు. 
ఉన్నది లేదనుకొంటారు. లేనిది ఉందనుకొంటారు. ఇందువల్ల వాళ్ళ జీవితాల్లో రచనల్లో పొందిక 
ఉండదు. అపారావు ఇలాంటి వాడుకాడు. ఆయనకు స్వస్వరూపజ్ఞానమూ ఉంది. తనకర్తవ్యం 


* ఇది సంపొదకులు పెటిన శీరిక, 
FA) Cea 


కన్యాశుల్భ ౨: నూరేళ్ళ నమాలోచనం... 


ఏమిటో కూడా తెలుసు. తనకేది కావాలో తెలియక, తానేమి చెయ్యాలో. తెలియక 
బాధవడ్డవ్యక్తి కాడు అప్పారావు. తన గమ్యస్థానం తనకు తెలుసు. అది చేరుకొనేమార్గమూ 
తెలుసు. అందుకే అప్పారావు రచనల్లో మనకు అస్పష్టత కనబడదు. ఆయన (పవర్తనలో వక్రత 
లేదు. 

i * ష్‌ 


గురజాడ జీవిత విశేషాల్ని గురించీ ఆయన రచనల్ని గురించీ ఎన్నో రచనలు బయలుదేరాయి. 
కె.వి. రమణారెడ్డిగారి “మహోదయం” వంటి ఉద్లుంథాలు వచ్చాయి. శ్రీశ్రీ ఆరుద్ర 
ప్రభృతులు వ్రాసిన అనేకవ్యాసాలు ఉన్నాయి. బం. రె. గారు వ్యాఖ్యాన వివరణల 
సహితంగా ముద్రించిన కన్యాశుల్కం మొదటి ముద్రణ (1897) పునర్మ్నుదణం (1969) 
ఉంది. ఇవికాక, మహాకవిరచనలే ఉన్నాయి. వాటిమీద అవసరాల సూర్యారావుగారు వ్రాసిన 
వ్యాఖ్యానాదులు ఉన్నాయి. పత్రికలలో వడ్డ పదుల కొలది వ్యాసాలు ఉన్నాయి. సాహిత్య 
విమర్శలలో ప్రసంగవశాన గురజాడను గురించి వ్రాసిన వందల కొలదిపుట లున్నాయి. 
తెలుగులోనే కాక, ఇంగ్లీషు రష్యన్‌ మొదలైన పాశ్చాత్యభాషల్లోనూ తమిళం, కన్నడం, హిందీ, 
బెంగాలీ మొదలైన భారతీయ భాషల్లోనూ కూడా ఆయన రచనలు కొన్ని అనువాదాలుగానూ 
ఆయన మీద రచనలు కొన్ని మౌలికంగానూ వెలువడ్డాయి. ఏ తెలుగు కవిని గురించి పోనీ, ఏ 
ఇరనయోోశతాబ్రి తెలుగు కవిని గురించీ - ఇంత సాహిత్యం బయలుదేరలేదేమో అనుపిస్తుంది. 
కాలం గడుస్తున్నకొద్దీ ఈ సాహిత్యం అభివృద్ది పొందుతూనే ఉందిగాని తగ్గుతూ లేదు; దీనికి 
కారణం - ఒక్కముక్కలో చెప్పాలంకే - అప్పారావువ్యక్తిత్వంలో ఉన్న మానవత్వం; ఆయన 
కవిత్వంలో ఉన్న విశ్వతోముఖత్వం. 


శ్‌ * రీ 


గురజాడకి భాషవిషయమై ఒక నిర్రిష్ట్రాభిప్రాయం ఉంది. (ప్రజలభాషకి సాహెత్యగౌరవం 
రావాలని ఆయన కోరిక. ఈ విషయాన్ని ఆయన చాలాసార్దు చెప్పాడు. కన్యాశుల్కం 
ప్రథమముద్రణం (1897) పీఠికలో ఇలా వ్రాశాడు. 

“I clothed the play in the spoken dialect, not only that it is better intelligible 


to the stage-going public than the literary dialect, but also from a conviction 
that it is the proper comic diction for Telugu.” 


కన్యాశుల్కాన్ని 1897 కంటు ముందే అప్పారావు వ్రాశాడు. దాన్ని 1892లో జగన్నాథవిలాసినీ 
నాటకసమాజం వారు విజయనగరంలో ప్రదర్శించారు. ఈ నాటకానికి నాందీప్రస్తావనలు 
నాటిసంప్రదాయాన్ని అనుసరించి సంస్క ఎతంలో వ్రాశారు (13 ఆగస్టు, 1892). ఈ నాంది 
ప్రస్తావనల్లో గురజాడవారిని గురించి ఉన్నవాక్యాలు నాటిపండితలోకం ఆయన్నిగురించి, ఆయన 
రచనని గురించి ఏమనుకొంటూ ఉండేదో మనకి తెలియజేస్తాయి. ఆనందగజవతి మహారాజు 


ఆస్తానంలో కవులు, పండితులు, కళాకారులు చాలానుంది ఉండేవాళ్ళనీ వాళ్ళలో అప్పారావు 
ఇలాంటివాడనీ అక్కడ ఉంది! 


“తేష్వకోఒయ  మాంగ్రేయభాషాకవి ర్లురజాడ వేంకటప్పారాయ నామాషేక్‌ స్పియర్‌ 
మోలియ బెంజాన్సన్‌ ఇత్యాది మహాకవిగ్రంథనిరంతర పఠనాదరీ ఆంగ్రేయనాటకక్రమ 
మాం(ధ్య౭_హ్యవతారయితుం కుతుకీ, ఆంధధ్రేఒపి (గ్రంథ భాషాయా అగ్రాంథిక ద్రష్ట 
జనాబోధ్యస్తుభావపయోగతయా తా ముషేక్ష్య స్వభావపయోగయోగ్యా మూనుభావికీం 
కేవల వ్యవహారరూపాం ఆంధ్రభాషామాదాయ, ఆంగ్రేయామేవ నాటకవద్దతి మవలంబ్య 


కన్యాశుల్కంనామ నాటక మకార్తిత్‌ ” (మొట్టమొదటి కన్యాశుల్కము (1897); బం.గో.రె., 
1969., వుట - 70) 


కీన్యాళుల్భ_ 0. నూరేళ్ళ నమాలోచనం.. న 209 


రెండో ముద్రణం నాటికి గురజాడవారి భావాలు ఇంకా బాగా వ్యక్తమయ్యాయి. ఆ 
కీదికలో, (గ్రాంథిక వ్యావహారిక భాషల తులనాత్మక వలన్‌ టన మ వాక్యాలుకూడా కొన్ని 
ఉన్నాయి. మొదటిముద్రణం నాటకంకంలు రెండోముద్రణం నాటకం పెరిగినసే పీఠికా 
పెరిగింది. ఈ పెరుగుదల భాషా విషయమై ఆయనకున్న నిర్రిష్ణాభి.ప్రాయూల్ని మనకి 
బాగా తెలియజెవ్పడానికి వనికి వచ్చింది. సమకాలికుల్టా కొందరిని విమర్శించడానికి (“The 
first edition was a marked success. The press gave it a cordial reception and 
hailed it as an event in the History of Telugu literature, and men, women and 
children read it with interest. The only exception was Mahamahopadhyaya K. 
Venkataratnam Pantulu garu who cannot stand two things in this otherwise 
perfect world - Social Reform and Spoken Telugu”.), కొందర్ని భూషించడానిక్షి 
“(The credit of deliberately introducing the vernacular into Telugu drama in 
keeping with Sanskrit tradition belongs to my friend V. Venkataraya Sastri 
garu whose Prataparudriyam owes not a little of its charm to dialogue in the 
dialects)” కూడా ఈ పీరికని గురజాడ ఉపయోగించుకొన్నాడు. 


ఇది గాక, (క్రమక్రమంగా [గ్రాంథిక భాషకూడా ఏ. -విధతగా వ్యావహారిక భాషకి దగ్గరగా 
జరుగుతుందో కూడా వివరించాడు. (While the Vernacular is thus gaining recognition, 
the Literary Dialect itself 15 approximating to the Spoken Dialect in the best 
modern prose which manifests great freedom of usage.”) 


ఒక విధంగా చూస్తే, ఇది కేవలం తన నాటకం రెండోముద్రణకి పీఠికగా మాత్రమే 
గురజాడ అనుకొన్నట్టు, మనం ఊహించడానికి వీలు లేదు. ఆయన వాదాన్ని తిరిగి చెప్పడానికి 
ఈపీఠికని ఆయన ఉవయోగించుకొన్నాడు అనాలి. భాషాశా,స్త్రానికి లిపికి సంబంధించిన 
విషయాల్ని కూడా ఆయన దీనిలో వివరించాడు. (“I had to contend with one difficulty 
in printing this book. There are many sounds in the spoken Dialect which are 
not reprsented in the Telugu Alphabet. In the present state of Telugu Phonetics, 
1 had to contehd myself with indicating such sounds by a horizontal line placed 
over the nearest symbols, and 1 employed the Ardhanusvara after a nasal. The 
creation of new symbols and their adoption into type can be effected only 
after a more widespread recognition of the Spoken Dialect.”) ఈ పీఠిక చదివిన 
వాళ్ళకి అప్పారావు ఎంతటిమేధావో, ఎంతటి విద్వాంసుడో, ఎంతటి _స్వాతం[త్ర్య(పియుడో 
తెలుస్తుంది. తన ప్రతిభమీద, తనవాదం మీద ఆయనకి అంత నమ్మకం ఉంది గనకనే, 
సంకెళ్ళని _పేమించవాళ్లు ఎవశ్ళేనా ఉంటే ఉండనివ్వండి అంటాడు. వ్యావహారిక భాషకి 
ఉన్న శక్తి అనంతం అంటాడు. గ్రాంథికభాష బరువుచేటు అంటాడు. (“I View the Telugu 
Literary dialect as a great disability imposed by tradition upon the Telugus. 
Let those who love fetters venerate it. My own vernacular for me, the living 
Telugu, the Italian of the East in which none of us is ashamed to express our 
joys and sorrows, but some of us are ashamed to write well. Literature in the 
Vernacular will knock at the door of the peasant and it will knock at the door 
of the Englishman in India. Its Possibilities are immense.”) 


ఈ విధంగా (వ్రాస్తూ పోయి, భాషని సృష్టించేది శాసించేది మహాకవి అనే వరమసత్యాన్ని 
వ్యక్తం చేశాడు. మహాకవి ఎవరైనా బయలుదేరి వ్యావహారిక భాషలో ఉద్శుంథం వాస్తే, 
వ్యావహారిక భాష గొప్ప భాషగా రూపురేఖలు  తీర్చిదిద్దుకొంటుంది అంటాడు ఈయన. 
(“No argument in favour of a Vernacular Literature is needed with persons who 
are conversant with the history of the English Dialects and the Prakrits, and I 


కన్వాళుల్కం: నూరేళ్ళ నమూాలోచనం... 


know it is not arguments that will evolve a new Literary Dialect for Telugu. A 
great writer must write and make it. Let us prepare the ground for him.”) 

ఎంత ఆత్మవిశ్వాసంతో అన్నమాటలివి. ఆ గొప్పరచయిత ఆయనే అని మనం 
ఇప్పుడనుకొంటున్నాము. అప్పారావూ అలాగే అనుకొని ఈ వాక్యాలు |వ్రాశాడంశే 
సత్యదూరం కాదేమో! 

భాషాసంబంధమైన ఆయనభావాల్ని బాగా అర్హం చేసుకోవడానికి ఈ పీఠిక వనికివచ్చింది. 
తన లక్షణాలకు లక్ష్యాలుగా ఉండాలి అన్నట్టుగానే ఆయన రచనలన్నీ చేశాడు. తన రచనల్ని 
సంఘసంస్కరణదృష్టితో కూడా చేసినా ఇక్కడే వీరేశరింగం పంతులికీ ఈయనకీ ఉన్న 
ముఖ్యభేదం. వీదేశలింగానికి సంస్కరణ ముఖ్యం. దానికి సాహిత్యం ఉపకరణం. అప్పారావుకి 
సాహిత్యం ముఖ్యం. సంస్కరణ కొసరు లాభం. అయితే, ఇంత నిష్కర్హగా ఎక్కడా లేకపోయినా 
ఈ ఇద్దరి రచనల్ని చదివితే మనకి కలిగే భావం ఇదే అని నో నమ్మకం. అప్పారావుకి 
కూడా వీరేశలింగం మీద వ్యక్తిగా ఉన్నంత గౌరవం, ఆయన రచనలమీద లేదనిపీస్తుంది. 
వీరేశలింగం కర్మవీరుడు, కార్యశూరుడు. అప్పారావు మేధావి, కవి. - 


* * * 


కవిగా ఆయన ఎంతగొప్పవాడో వచనరచయితగా కూడా అంత గొప్పవాడు. ఆయన 
వచనరచనల్ని సూలంగా - నాటకాలు, కథలు, విమర్శలు, ఇతరాలు అని విభజించవచ్చు. వీటి 
అన్నింటిలోను ఆయన వ్యక్తిత్వ విశిస్టత వ్యక్తమయ్యే పద్దతిలోనే రచన సాగింది. 

కన్యాశుల్కం, కొండుభట్టీయం మొదలైన వాటిలో ఒక విశ్వజనీనత కనబడుతుంది. ఒక 
నిత్యనూతనత్వం కనబడుతుంది. అప్పారావు వస్తువుగా స్వీకరించిన సాంఘికసమస్యలు లేనప్పుడు 
కూడా, ఆ నాటకాలు ఆనందాన్ని ఇస్తున్నాయంశు (ప్రజాదరణ పొందుతున్నాయం కు, వాటి 
పాత్రల ప్రవృత్తుల విశ్వజనీనతే కారణం. ఇదే కారణం వల్ల సంస్కృతంలో ఉన్న మృచ్చకటికానికి 
విశ్వవిఖ్యాతి వచ్చింది. కాళిదాసుకీ, శూద్రకుడికీ ఉన్న భేదం కూడా ఇక్కడే ఉంది. కాళిదాసు 
సృష్టించిన పాత్రలు భారతదేశంలోనే ఉంటాయి. ఉండడానికి వీలుంది. శూద్రకుడు సృష్టించిన 
పాత్రలు ఎక్కడైనా ఉండవచ్చు. అయితే, కాళిదాసు చిత్రించిన మానవ హృదయపరిసైతులు 
విశ్వజనీనాలు. పొత్రలు కావు. కానక్కరలేదు. కాళిదాసు మహాకవి, మహానాటకకర్త. ళూ(ద్రకుడు 
మహానాటకకర్త. ఇద్దరికీ విశ్వజనీనత భిన్నకారణాలవల్ల వచ్చింది. నాదృష్టిలో అప్పారావు 
శూదకుడికి దగ్గరగా వస్తాడు. శూద్రకుడు శ్రవ్యకావ్యాలు వ్రాశాడో లేదో మనకి తెలియదు. 
అప్పారావు, కావ్యాలుకూడా వ్రాసి ప్రఖ్యాతి పొందాడు. ఈ విధంగా కవికూడా అయ్యాడు. 
మహాకవి, నాటకకర్త అప్పారావు. 

య జ జ్‌ 


అప్పారావుని పొగిడేవాళ్ళూ తెగిడేవాళ్ళూ కూడా జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయం 
ఒకటి ఉంది. అప్పారావు పందొమ్మిదో శతాబ్దిలో పుట్టిపెరిగిన మనిషి. ఇరవయ్యో 
శతాబ్రిలో వదిహేనేళ్ళపాటు బతికినా, ఈ శతాబ్ది ప్రారంభంనాటికే ఆయనకి పేరుతెచ్చిన 
పనులన్నీ, ఇంచుమించుగా, చేసేశాడు. ఇదిగాక ఆయన సంస్తానోద్యోగి. అప్పటికింకా స్వాతంత్ర్యం 
రాకపోవడమే కాకుండా, ఉద్యమం కూడా మందకొడిగానే ఉంది. సనాతనమతం పేరిట 
జరుగుతున్న అన్యాయాల్ని అరికట్టాలి అనేదే అతని దృష్టి. మతాన్ని గురించి మనకున్న 
అభిప్రాయాలన్నీ ఆయనకీ ఉన్నాయి అనుకోవడం పొరపాటు. ఇవన్నీ నిజమే అయినా, ఆయన 
మేధావి గనక |క్రాంతదర్శి గనక మనం నేటికీ ఆయన్ని స్మరిస్తున్నాము. ఆయన రచనల్ని 
చదువుతున్నాము. “కొత్తపాతల మేలుకలయిక” ఆయన ఆదర్శం. షు పుార్తిగా సాధించిన 
సత్త (సంవన్నుడు. 'చెతన్యలవారి? నుంచ్చి 


తన్వ్యాళుల్క అః నూరేళ్ళ నమూాలోచనం. 


శీ. టైయల్‌. కొంతారావు 


ల్‌ో aa. MIPIM re its fbi otro 5b Mo Pn Sever peep, (ET MU, 


“కాసేపు నాటకం రమ్యం” అన్నారు పూర్వీకులు. సాహిత్య (ప్రక్రీయలన్నింటిలోనూ 
నాటకరచన ఉన్నతమైన ప్రక్రియ అన్నది (తైకారిక సత్యం. అయితే కనబడ్డ (ప్రతి నాటకమూ 
ఉదాత్త సాహిత్యసృష్టీ అనుకోవటం భభాంతే కాగలదు. ఈనాడు శతసహాస్రానేకంగా 
తెలుగుదేశంలో ఉత్పత్తి అవుతున్న నాటకాల్నీ, నాటికల్నీ పరిశీలిస్తే నాటక రచన ఎంత 
అథోగతిలో ఉందో బోధపడుతుంది. ఇహ మహోన్నతమైన నాటకం అంక ఎలా ఉంటుంది? 
కావ్యభాష మాదిరిగా నాటకానికికూడా ప్రత్యేకమైన భాష అంటూ ఏదైనా ఉందా? అసలు 
నాటక వస్తువు ఎలాంటిదై ఉండాలి? అన్న (ప్రశ్నలు; కన్యాశుల్కము నాటకము ఆంధ్రదేశంలో 
అవతరించిననాటినుంచీ (ప్రచారంలోకి వచ్చాయి. వీటికి సమాధానంగా కన్యాశుల్క్మము 
నాటకం కాదన్నారు కొందరు. మృచ్చకటకం తరువాత కన్యాశుల్మ్క_మువంటి నాటకము 
భారతదేశంలో ఏ భాషలోనూ లేదన్నారు మరికొందరు. గురజాడని “అకవి” అన్నారు 
సంప్రదాయ సంరక్షకులు. “మహాకవి” అన్నారు నవ్యాధునికులు. ఈ వాదంలోనే గురజాడ 
సాహిత్యం మీట రసచర్చదాకపోయి “రసం” లోపించింది కాబట్ట ఇది సాహిత్యమే కాదన్నారు 
వ్రతిభని అంగీకరించలేని రసవాదులు. 

ఏదేశంలో నైనా, ర్‌ వాబ్మయంలోనైనా భాష ఎల్లప్పుడూ, ఒకేరీతిగా ఉండదు. దానికి 
తెలుగు సాహిత్య చారిత్రక పరిణామమే (ప్రత్యక్ష నిదర్శనం. నన్నయ్యకాలంనాటి కావ్యభాష 
మధ్యస్తకాలంలో లేదు. మధ్యకాలంనాటి భాష నేడు లేదు. నేటి భాషాస్వరూపం రేపటికి 
మారవచ్చు. జీవితం మాదిరిగానే భాషకూడా పరిణామ శీలమైనది. తత్పరిణామ ఫలితమే 
కన్యాశుల్కంలోని జీవద్భాషా స్వరూపం. గురజాడ తన రచనలకి ఈ శిష్ట్రవ్యవహోరికాన్ని ఎందుకు 
ఎంచుకున్నాడు? దానివల్ల ఆయన సాధించిన ప్రయోజనం ఏమిటి? అనేవి చర్చనీయాంశాలు. 

గురజాడ కన్యాశుల్కం రెండో పీఠికలో “Modem life which presents complex 
social conditions is neglected by playwrights” అని రాశాడు. సంక్షిస్టమైన సాంఘిక 
వరిస్తతుల్ని రచయితలు విస్మరిస్తున్నారని ఆయన భావం. మరి వారికి నాటకవస్తువు ఏమిటి 
అంక అనాదినుంచీ అందరు కవులకీ జీవనోపాధి చూపించిన వస్తువు శృంగారమేకదా. 
దాన్నే వాళ్ళు నాటకాలుగా రాస్తున్నారు. కన్యాశుల్కములో నాటకవస్తువుకీ తదితర నాటక 
వస్తువులకీ హస్తిమశకాంతరం ఉంది. 

గురజాడ స్వయం ప్రతిభావంతుడైన మహాకవి కాబట్టి తన కాలంనాటి నిజాల వైపే 
ఆయన దృష్టి మళ్ళింది. అందుకనే ఆయన రచనలనిండా సమకాలీన సాంఘిక సంక్షోభం 
గోచరిస్తుంది. గురజాడ రచనల్లో ఊహాగానాలు ఎక్కడా కనబడవు. లేంది ఉన్నట్లుగా పాఠకుల్ని 
భ్రమింవజేసే గారడీ విధానం ఆయన రాతలో మచ్చుకైనా దొరకదు. అనునిత్యం తాను ఏదైతే 
చూస్తున్నాడో దాన్నే రచనా వస్తువుగా స్వీకరించాడు. కాబట్టి మారిన నాటకవస్తువుతోబాటు 
భాషకూడా మారింది. వస్తువులో బలహీనత ఉన్నప్పుడు, రచయిత ఊపవోగానంలో వాస్తవాన్ని 
విస్మరించినవ్వడు, భాషలో కృతకత్యం బయలేరుతుంది. అవ డే “స్మశానాలవంటి నిఘంటువులు, 
వ్యాకరణాల సంకెళ్ళు ఛందస్సుల సర్ప పరిష్యంగా”లూ సాహిత్యాన్ని కప్పి వేస్తాయి. ఇది 
సాధారణంగా గురజాడవరకూ జరిగిన సాహిత్య వ్యాపారం సంగతి. 


* ఇది సంపాదకులు పెటిన శీరిక. 
అం 60 


212 


ఇ కన్వాళుల్భ యం నూరేళ్ళ నమాలోచనం... 


గురజాడ సాహిత్యంతో ఆధునిక అంధ్ర సాహిత్యంలో ఒక నూతన శకం ఆరంభమైంది. 
తత్రభావమే ఈనాటికీ అనేకమంది నవకవుల్ని నూతన మార్వాన్వేషకుల్ని జేసింది. తత్కవులు 
వ్యవహారిక భాషనే కావ్యభాషగా అంగీకరించి అనేక నవ్యపరిశోధనల్ని కావిస్తున్నారు. ఇది 
భవిష్యత్తులో సాహిత్యానికి శుభ సూచకం. . 

అయితే ఇంతమంది రచనల్ని రెండు విధాలుగా విభజించారు. మొదటి రకం రచనలు 
శాశ్వతత్వం కలిగినవి. రచనలకు శాశ్వత విలువ వుండాలంటే (గ్రాంధిక భాషే రచనా 
భాషగా ఉండాలని వీరి అభిప్రాయం. రెండోరకం రచనలు తాత్కాలికమైనవి. అంకే ఏవో 
తన కాలంనాట సాంఘిక వరిస్టతులకు తలొగ్గిపోయి, వాటినే తన సాహిత్యానికి వస్తువుగా 
నిర్ణయించుకుని ఆనాటి (ప్రజలవాడుక భాషనే రచనల్లో స్వీకరించి సాహిత్య సృష్టిచెయ్యటం. 
ఇలాంటి రచనలు ఎక్కువకాలం నిలవజాలవని వీరి దృఢనమ్మకం. ఒకటి మాత్రం నిజం అని 
నునం అంగీకరించకతప్పదు. మనం వాస్తవంగా నివసిస్తున్న లోకాన్ని వదలి అతిలోకంలోకి 
పోయి స్వర్గనరకాల్ని గురించి ఊహిస్తూ రచన చేసేటప్పుడు కవికి తప్పనిసరిగా |గ్రాంథికభాష 
అనే ముసుగు అవసరం అవుతుంది. కాని ఈ ప్రపంచంలో బతుకుతూ ఇక్కడి మనుషుల 
కష్టసుఖార్ని జీవితవిధానాన్ని చిత్రించేటప్పుడు రచయిత అయిన ప్రతివాడికి ఈ జీవితంలో 
వాడుకునే భాషమీదే మమకారం ఉంటుంది. 

పోగా విజ్ఞానశాస్త్రం ఆధునికకాలంలో నలుదిశలా వ్యాపించింది. ప్రజల జీవిత విధానంలో 
నానాటికీ తీవ్రమైన మార్పులు సంభవిస్తున్నాయి. సంకుచిత భావాలతో సతమతనుయిన 
మొన్నటి మానవజాతి; విశాల భావాలతో భవిష్యత్తు మీద ఆశతో ఇవ్వాల్లిలోకి (ప్రవేశించింది. 
అట్టి స్తితిలో ఆదికాలంనాటి కావన్యభాషే ఈనాటికి కావ్యభాష అని వాదించినందువల్ల 
వయోజనంలేదు. “It has been remarked that the use of what is wrongly termed 
the Vulgar tongue mars the dignity of a literary production. Out of that is 
a piece of criticism which one need not heed at the present day when the 
progress of the science and language has established better standards for judging 
the quality and usefulness of tongues than the whims of grammarians of old 
linguistic strata” అని గురజాడే చెప్పాడు. ఇది భాషావాదం సంగతి. 

కన్యాశుల్కము నాటక రచనవల్ల (ప్రధానంగా నాటకం ఆశించిన (పయోజనాలు రెండు, 
అందులో మొట్టమొదటిది వ్యవహారిక భాష నాటక రచనకు పనికిరాదన్న వాదాన్ని పూర్వపక్షం 
చెయ్యటం. రెండవది యుగాల తరబడి అంధవిశ్వాసాల్లోనూ, మూఢనమ్మకాల్గ్లోనూ జీవిస్తున్న 
సమాజ సమూహంలో నవవైతన్యం ఉద్భ వింపచెయ్యటం. కన్యాశుల్కంలో ప్రతిసన్నివేశమూ 
ఎంత సహజంగా ఎంత వాస్తవంగా చిత్రీకరించబడ్డాయో నిష్పాక్షికంగా పరిశీ లించగలిగితే 
కన్యాశుల్క_ములోని వాడుక భాషయొక్క ఉదాత్త స్వరూపం దృగ్గోచరం అవుతుంది. అలాకాక 
గిరీశం ఒక గారడీ మనిషని, కన్యాశుల్హమంతా రంకుల చరిత్ర అని భావించేవారికి నాటక 
పరమార్ధం అర్ధం కాక పోగా ఆ భాషమీదే ఏవగింవు కలుగుతుంది. 

ఇవా నాటక విషయం. కన్యాశుల్కం నాటకంలో (పతిపొత్రా నిత్యజీవితంలో ఎక్కడో 
ఆకతోలటు ఏటో సందర్భ ములో మనకు కనబడుతూనే ఉంటుంది. సాంఘిక వ్యవస్త-జీవితసంక్రోభం, 
దుష్బసం|పదాయాలు, మూఢనమ్మకాలూ ఆనాటి సమాజంలో ప్రముఖస్టానాన్ని ఆ|కమించాయు 
వీటన్నిటి సమ(గస్యరూపాొలే అగ్నిహోత్రావధాన్నూ,  రామప్పవంతులూ,. లుబ్దావధాన్నూ, 
గిరీశమూను. (శ్రీశ, చెప్పినట్టుగా “వీళ్ళంతా నవ్వువుట్టించే (టాజిక్‌ హీరోలు. వీళ్ళది 
శిధిఠీకృతమవుతున్న ఒకానొక సాంఘిక వ్యవస్టయొక్క కరాళనృత్యం. కన్యాశుల్కం బీభత్స 
రస(ప్రభానమైన విషాదాంత మహానాటకం.” 

వ్యవస్త మారుతున్నా, సంప్రదాయాన్ని అక్షరాలా అమలు జరపొలనే మూర్చుడు అగ్నిహో 
తావధాన్లు. ఆచారం “పీరుతో ఎంతటి దుష్ట్రకార్యాన్నెనా అతను చెయ్యగలడు. అందుకే 


తన్వాళుల్భు అః నూరేళ్ళ నమాలోచనం.. 


చావబోతున్నవాడికి కూతుర్ని కట్టి తీరా అల్లుడు చచ్చాక ఆస్తిమీద దావా తెస్తాడు. డబ్బుకీ 
జుట్టుకీ ముడిపెట్టి తన కార్యక్రమాన్ని నెరవేర్చుకోనడంలో ఘటికుడు రామప్పపంతులు. నేటి 
అధునిక సమాజంలో రామప్పంతులు లాంటివాళ్ళు లెక్కకుమించి మనకు కనబడుతూనే 
ఉంటారు. |పవంచం అంతా డబ్బుతోనే ఉందనుకుంటాడు లుబ్బానధాన్లు. పేరుకీ ఆతని 
(ప్రవర్తనకి _సరిపోతుంది. మృత్యుముఖానికి రోజురోజుకీ దగ్గరవుతున్న కొద్దీ పెళ్ళిమీద కాంక్ష 
అతనిలో నానాటికీ ప్రబలమవుతుంది. కూతురు మీనాక్తికి బాల్యంలోనే ముదుసలికిచ్చి 
వివాహంచేసిన ఫలితంగా విధవగామారి కులటగా  జీవిస్తున్నప్పటికీ తనేమీ చెయ్యలేని అసహాయ 
స్థితిలో కూడా పెళ్ళికి సిద్ధపడ్డ మూర్యుడు లుబ్బావధాన్లు. గిరీశం సంగతి చెప్పనక్కరలేదు. 
లౌక్యంలో రామప్పంతులే అనుకుంటే ఆతనికన్న ఏడాకులు ఎక్కువ చదివినవాడు గిరీశం, 

వీళ్ళందరి దుష్ట్రకార్యాలకీ, మూర్భప్రవర్తనకీ నైతికంగా జీవితాన్ని దిగజార్చుకున్నవాళ్ళు బుచ్చమ్మ, 
మీనాక్షి మొదలైనవాళ్ళు. మధురవాణి పుట్టుకతోనే వేశ్య అయినప్పటికి గుణంలో వీళ్ళకన్నా 
ఒక మెట్టు పైగానే ఉంటుంది. 

కన్యాశుల్కంలో (ప్రబలంగా మనకు కనబడే నాటకవస్తువు కన్యాశుల్క_మే. అదికూడా 
డబ్బుమీద ఆశతో ముదుసలికి వసిపిల్లల్ని అంటకట్టుటం, వీళ్ళు వెద్దవాళ్ళయేటప్పటికి భర్తల్ని 
కోల్పోవటం -- ఫలితంగా శీలాన్ని పోగొట్టుకుని పతితలుగా మారి జీవితాల్ని శిధిలం 
చేసుకోవటం. ఈ జీవితశిధిలాలయాలచుట్టూ గిరీశం రానుప్పపంతులు లాంటి గబ్బిలాలు 
ప్రతిక్షణం పరిభ్రమించడం. దీనితో సమాజంలో ఒక విధమైన అవ్యవస్త ఏర్పడింది. ఆ అవ్యవస్తని 
మార్చటానికే గురజాడ చేసిన ప్రయత్నం కన్యాశుల్కము నాటకరచన. ఈనాటికీ ఇంకా అనాటి 
సమాజ అవశేషాలు చూస్తూనే ఉన్నాం. 

మొత్తం మీద కన్యాశుల్కము సంస్కరణోద్దేశ్యంతో రాయబడింది. చాలావరకూ 
తత్స్పయోజనాన్ని సాధించింది కూడా. ఐనప్పటికీ ఈ రోజుల్లో కన్యాశుల్కము నాటకం 
కాదనే కళావాదులు లేకపోలేదు. వీళ్ళదృష్టి అంతా ఐదువేల సంవత్సరాలకి పూర్వం వ్రాసిన 
భారతం మీదే ఉంది. అంటే వీళ్ళు ఐదువేల సంవత్సరాలకు పూర్వం ఉన్న సమాజాన్ని తమ 
చుట్టూ నిర్మించుకుని దానిలోంచి బయటకు రాకుండా జీవిస్తున్నారు. ఒక్కసారి తనచుట్టూ 
ఉన్న _ అద్దుగోడల్ని ఛేదించుకుని బయటకు రాగలిగితే అనంత మహావిశ్వం కనబడుతుంది. 
అందులో వీళ్ళు ఇదివరకూహించని తాత్విక సత్యాలు అనేకం బయటపడతాయి. గురజాడ 


అన్నట్టుగానే మనిషికి కావల్సింది “సత్యమూ (పేమ... అసూయ అనే అంధకారంలో అంతా 
సక నలువ” 


((వజామత, 21-4-1968) 


కన్యాశుల_౦: నూరేళ్ళ సమాలోచనం... 


కన్యాశుల్కం (పతే కత 


తెలుగుభాషలో వెలువడిన నాటకములన్నింటిలోనూ కన్యాశుల్క_ము ఉత్తమోత్తమమని 
కొందరు భావిస్తున్నారు. మరికొందరు దీనిని ఖండిస్తున్నారు; ఈ ఖండనకు (ప్రధాన కారణములు 
మూడు - ఇందలి ఇతివృత్తమునకు శాశ్వతత్వము లేదు రచన ప్రాచీన నాటక లక్షణములకు 
వ్యతిరేకము; ఆంగ్రభాషావద ప్రయోగము వలన సార్వజనీనత్వము కుంటుపడుచున్నది. అసలు, 
అప్పారావుగారు మూడు (ప్రయోజనములను ఉద్దేశించి కన్యాశుల్మమును రచించినారు - 
సంఘ సంస్కరణము, భాషా సంస్కరణము, ఉత్తమ రూపక నిర్మాణము. ఇప్పుడు ఈ 
అనుకూల, (ప్రతికూల అంశము లన్నింటిని పరిశీలించవలసి ఉన్నది. 


అపర విద్యా భోజులుగా యశశ్శరీరులైన వారు విజయనగరం మహారాజా (శ్రీ), ఆనంద 
గజపతి. వారి శీలము, వ్యక్తిత్వము - పరిణిత మనసుల హృదయములను ఇట్టే ఆకట్టుకొ నేవి. 
నిష్కల్మష హృదయంతో, నిండు దయతో, నిరంతర సత్యాన్వేషణతో వారు మేధావులను 
అకర్షించేవారు. వారి జీవితాలు ఆయన జీవితంతో పెనవేసికొని పోయినవి. అట్టివారిలో గురజాడ 
వేంకట అప్పారావు పంతులుగారొకరు. 


మహారాజావారు మద్రాసు లెజిస్తేటిన్‌ కౌన్సిల్‌ సభ్యులుగా ఉన్న కాలంలో కన్యాశుల్క 
దురాచార నిషేధమునకు ఒక శాసనమును (ప్రవేశ పెట్ట వలెనన్న తలంపుతో 1887 ప్రాంతాల 
అంధులకు సంబంధించిన వివరాలు సేకరించారు. కానీ ఎందుచేతనో (ప్రభుత్వం సుముఖంగా 
లేకపోవడం చేత రాజావారి ప్రయత్నం ఫలించలేదు. ఇంక ఆ దురాచారాన్ని నిర్మ్మూలించటానికి 
సాహిత్యమే, అందునా, నాటక రూపమే, సాధనంగా తోచింది. మహారాజావారి ఆశయాన్ని 
కార్యరూపం పొందించటానికి నడుం కట్టినారు అప్పారావుగారు - అదే కన్యాశుల్కంగా 
రూపొందింది. కాగా, కన్యాశుల్క_ రచనోద్దేశము సంఘసంస్కరణ మన్నది సుస్పష్ట్రము. 


కన్యాశుల్క_ మునకు గిరీశమును నాయకునిగా చేయటం వల్ల సంఘ సంస్కారం వేళాకోళంలోకి 
దిగిందనీ; మీనాక్షీ - మధురవాణులకు సంబంధించిన ఘట్టాలు జాచిత్యరహితంగా, నైతిక 
విరుద్దంగా ఉన్నవనీ, అప్పారావుగారిని ఆనాడే కొందరు విమర్శించారు. చివరి విమర్శకు 
అప్పారావుగారే స్వయంగా సమాధానం చెప్పి ఉన్నారుూ-ూా 


Poetic justice is nat what it was at one time. I paint life, artistically, 
idealising of course. Though art is my master, I have a duty to society. 
Therefore, one question the reader may ask. Have I made vice attractive? 1 
hope not. In the first edition, Madhuravani was colourless iniquity. Now she is 
fully drawn. I am myself fascinated with Madhuravani. So I reform her in the 
last Act. You connot now quarrel. 


The book has gained an obtrusive but strong moral purpose. You will find 
that 1 do not at all trifle with life. 1 take it quite seriously, a very difficult 
matter in a book that bubbles with laughter. 


“Do not forget the humanity of a nautch-girl. Her joys and sorrows are 
as serious a matter as yours or mine. How is an unchaste wife or a rakish 


రీన్వాళు లం: నూరేళ్ళ నమాలోచనం.. 


husband (and society teems with both) better than a nautch girl. Who is not a 
fraud in this sense that her label is correct? She breaks no marriage bond”. 
(- Letter to Sri V.M. Subrahmanyam - “The Hindu” - 27-2-1936). 


ఇంక గిరీశం విషయం. ఇందరి అసలు కథ కన్యాశుల్కమునకు సంబంధించింది. ఈ 
సమస్యతో గిరీశమునకు ఏమీ సంబంధం లేదు. ఇంక, నాచ్‌క్యొశ్చిన్‌, విడోమారేజి - ఈ 
రెండూ ఇందులోని ఉప కథలు. ఉపకథలకు సంబంధించినవాడు కావటం చేత గిరీశం 
ఉపనాయకుడే అవుతున్నాడు. కాని, ఇతడు అటు వేశ్యా సంపర్కం వదలటానికి కానీ, ఇటు 
విధవా వివాహం సమంజస మనటానికి కానీ, ఎంత మాత్రం ఉపయోగవడలేదనే చెప్పారి. ఈ 
పాత్ర వలన రూపక ప్రయోజనము ఎంత వరకు సిద్దించినదన్న అంశం చర్చనీయాంశ మైనప్పటికీ 
ఆధునిక ఆంధ్రసాహిత్యంలో గిరీశం ఒక అపూర్వమైన పాత్ర - నభూతో, నభవిష్యతి, 
పండిత పామరులను సమానంగా ఆకర్షించిన ఇట్టి పొత్రను సృష్టించటంలోనే ఉంది అప్పారావు 
గారి (ప్రతిభ అంతా. 


1880లో కందుకూరి వీరేశలింగం పంతులుగారు (బ్రాహ్మ వివాహము, వ్యవహార ధర్మబోధిని 
అనే హేళనాత్మక రూపకాలను, సంఘ సంస్కరణోద్దేశంతో రచించినారు. ఇవి రెండును పూర్తిగా 
వచనంలో ఉన్నవి. అందునా వ్యవహార ధర్మబోధిని వ్యావహారిక భాషలో ఉన్నది. పంతులుగారు 
వ్యావహారిక భాష్టావాది కాదు; నాడు వ్యావహారిక భాషోద్యమం లేదు. అయినా వారు ఇందుకు 
పూనుకోవటం అనాడు సాహసమే! ఇంక అప్పారావుగారి నాటికి వ్యావవోరిక భాషోద్యమం 
పుంజుకొంటున్నది. వ్యావహారిక భాషా వ్రయోగమునకు లక్ష్యభూతముగా అప్పారావుగారు 
కన్యాశుల్క_ రచన చేసినారు. తమ ఉద్దేశాన్ని వారే ఇట్టా వివరించినారు. 


“I clothed the play in the spoken dialect not only that it is better intelligible 
to the public than the literary dialect, but also from a conviction that it is 
the proper comic diction for Telugu. Dramatic style is, no doubt, determined 
to some extent by usage, but the absence of any real dramatic literature in 
Telugu, leaves a writer free to adopt that outward form which he deems most 
appropriate for the presentation of his ideas.” 


(- Preface to the first edition of Kanyasulkam - 1-1-1897). 


వ్యావహారిక భాషోద్యమానికి అప్పారావుగారు చేసిన అమోఘమైన సేవను గూర్చి మరల 
మరల చెప్పవలసిన అవసరం నేడు లేదు. వారు భాషాసంస్కరణ విషయంలో కృతకృత్యులైనారు; 
వారీవిషయంలో యుగ పురుషులే అయినారు. అంతే కాదు, నాటకంలో మాండలికాల 
(ప్రయోగమునకు పునాదులు వేసినవారూ అయినారు. 


ఇంక రూపక నిర్మాణము: కన్యాశుల్కము తాలి రచనలో అంకములైదు; మొత్తము రంగము 
లిరువదియేడు. కాని 1909లో జరిగిన పునర్ముద్రణలో అంకములేడు; రంగములు ముప్పది 
అయిదు అయినవి. గ్రంథము కూడా మూడింతలు పెరిగినది. ఏవో చిన్న చిన్న మార్పులు 
చేసి దీనిని మరల ముద్రించ వలెనని ఆదిలో అప్పారావుగారు తలపెట్టినారు. కాని మిత్రుల 


సలహాలను అనుసరించి వంగవోలు ముని సుబహ్మణ్యంగారి విమర్శను దృష్టిలో ఉంచుకొని, 
అప్పారావుగారు మొత్తం నాటకమునే మార్పు (760250 చేసినారు. కాగా, రెండవముద్రణము 


ఇంచుమించుగా ఒక [కొత్త నాటకముగా తయారు అయినది. నేటి విమర్శలకు |ప్రదర్శనములకు 
ఈ రెండవ ముద్రణమే ఆధారము. 


కన్యాశుల్కం తొలి ముద్రణకు ముందే అప్పారావుగారు కందుకూరి వారి (బాహ్మవివాహ 


మును చదివినారు; అంతేకాదు, రెండింటికి భేదం ఏమిటో వివరిస్తూ, తాలి ముద్రణపీఠికలో 
అప్పారావుగారు ఇట్లా పేర్కొన్నారు: 


CED కన్యాచుల్బం: నూరేళ్ళ నమొాలో. Ses poe [= PO 


“Brahmavivaham was meant to be a pure comedy of manners, while in 
Kanyasulkam humour, characterization and the construction of an original and 
complex plot have been attempted.” 

తన రచనోద్దేశమును కందుకూరివారు ఇట్టా వ్యక్తం చేశారు - “ఈ [గ్రంథము (బాహ్మ 
వివాహమును కేవలము వినోదము కాజకు మాత్రమే కాక యతి బాల్య వివాహము, వృద్ద 
వివాహము కన్యాశుల్మ్క_ ము మొదలైన దురాచారముల వలని యనర్హకములను జూపి జనులను 
వాని నుండి విముఖులను జేయు తలంపుతో గూడ వ్రాసితిని.” (స్వీ.చ. 2వభా. వుట 175). 


“బాహ్మ వివాహమునందు వలెనే ఇందరి (వ్యవహార ధర్మబోధిని యందలి) పాతములనేకములు 
నిజమైనవి; ఇందలి విషయమును వలె దీనిని గూడ జనులు విశేషముగా చదువుచు ప్రీడరు 
నాటక మని దినిని పిలుచుచు వచ్చిరి.” (స్వీచ 2వ భా. పుట 176). కాగా, చక్కని 
నాటకములు రచించ వలెనన్న ఉద్దేశంతో కందుకూరివారు ఈ రచనలు చేయలేదనుట 
స్పష్టం. కాని, అప్పారావుగారి దృష్టిలో చక్కని నాటక రచన కూడా ప్రాధాన్యం వహించింది. 
“When I wrote the play, I had no idea of publication. I wrote it to advance 
the social reform and to combat a popular prejudice that the Telugu language 
was unsuited to the stage” (Preface to the second edition). కాగా, అప్పారావుగారు 
చెప్పుకొన్నట్టుగా, కన్యాశుల్కంలో - హాస్యము, పాత్ర పోషణము, మౌలికము సంక్షీర్షము అయిన 
ఇతివృత్త నిర్మాణము, అనునవి మేళవింవబడి, చక్కని నాటక రచన జరిగినది. 

అయినప్పటికి ఇతివృత్తమునందు (ప్రధను ముద్రణలో ఉన్నంత పొందిక రెండవ ముద్రణలో 
లేదనుట అసమంజసం కాజాలదు. (ప్రతాపరుద్రియాన్ని గూర్చి అప్పారావుగారు. ఇట్లా 
పేర్కొన్నారు. “వేంకట రాయశాస్త్రిగారి ప్రతాపరుద్రీయము వంటి కొన్ని నాటకాలలో కవితా 
ప్రొఢిమ, కల్పనా చాతుర్యము లోపించకపోయినా (ప్రస్తుతం తెలుగున వెలువడుతున్న నాటకాలన్నీ 
వొట్టి డొళ్ళు సరుకులు. చివరకు (ప్రతావరుదీయంలో సైతం పేజీలకు పేజీలు ఎన్ని తిప్పినా 
అవి నాటక కథా విస్తరణకు, పాత్రల పెరుగుదలకు ఉపకరించవు....” అయితే, (ప్రతావరుద్రియ 
విషయమున తాము చూపిన దోషమునకే కన్యాశుల్కు ద్వితీయ ముద్రణము విషయమున 
అప్పారావుగారు పాల్పడినారు. [గ్రంథము విపరీతముగా పెరిగిపోయినది. అందు వలన 
ఇతివృత్తము ప్రదర్శనార్లతను కూడ కోల్పోయినది. ఇప్పట్టు డా॥ కట్టమంచి రామలింగా రెడ్డిగారి 
అభిప్రాయం గుర్తింపదగినది--ా- “If Only Apparao’s art had been equal to his 
imagination.....there is no need to speculate. It was not. He could not shake 
off the Elizabethan technique, the only one with which the Madras University 
acquaints its students and in consequence he has produced a drama which 15 
next to impossible to stage. The scenes are short and innumerable; no mortal 
company could have an adequate supply of the ‘curtains’ etc. needed to present 
them, or sufficient hands to do it neatly, and without intolerable fatigue. The 
story drags on for page after page..it is a study drama though the portions 
taken separately are splendid for acting. Selection from it would have a rousing 
effect.....” (Preface to Kannada translation). 

పతాపరుదీయము వలెనే కన్యాశుల్కము కూడా రెండు రాత్రుల రూపకమే. వీటి 
నెవ్వరును సమగ్రముగ ప్రదర్శించినట్టు కన్పట్టదు. ముందుగానే నిర్భీతమైన ఒక (ప్రణాళిక 
వేసికొనక పోవుట చేతను - సగము వ్రాసిన తరువాత కొన్ని పాత్రముల విషయమున 
వారి దృకృథము మారి పోవుట చేతను - కన్యాశుల్మ్కమున పైదోషములు దొరలినవని 
చిప్పవచ్చు. అయితే, రామలింగా రెడ్డిగారు పేర్కొన్నట్లుగా, కొన్ని ఘట్టాలను ఒక (క్రమంలో 
కూర్చుకొని, ప్రదర్శించినప్పుడు, ఇది బాగా ర్తక్తి కడుతున్నది. అందుచేతనే నాలక సమాజాల 
వారు సొంతంగా  *ల౫0౧3 తయారుచేసుకొంటున్నారు. 


కధ్యాళుల్బు ౧ నూరేళ్ళ న ఆ యి 


ఇంక విమర్శలను పరిశీలించుదాము. కన్యాశుల్క_మందు హాస్యము (ప్రధానముగా వాక్కువలన 
ఫొధింపబడింద మరికొంత చేష్ట్రలవలన. ఇందులో హాస్యానికి ప్రధాన ఆలంబనం గిరీశం. వాని 
మాటలు ఎల్లప్పుడూ ఆంగ్లభాషా పదాలతో మిశీభూతములై హాస్యకారణములవుతున్నవి. 
కాగా 'తెనుగురూవక దేహమునకు ప్రాణం ఆంగ్లభాషా వదప్రయోగము' అవుతున్నదనెడి 
విమర్శకు అవకాశం ఏర్పడుతున్నది. కాని, ఇచ్చట ఒక వల గుర్తింపబడవలసి ఉంది. 
ఆంగ్లభాషా వదవ్రయోగము లేకుండానే ఉత్తమ హాస్యము సృష్ట అయిన సన్ని వేశములు 
కూడ కన్యాశుల్కమందు కలవు; అంతేకాదు. ఇందులో వాడబడిన ఆంగ్లపదాలు తెలుగువారి 
నిత్యజీవితంలో సమ్మిళితమైపోయిన పదాలే అని మరచిపోరాదు. (పతాపరుద్రీయంలో ఉరూ 
భాషాపదాలకు ఎంత ప్రాముఖ్యం ఉందో, కన్యాశుల్కంలో ఆంగ్రభాషాపదాలకు అంత 
ప్రాముఖ్యం ఉంది. ప్రతావరుద్రీయంలో పాత్ర వైవిధ్యాన్ని అనుసరించి భాషా వైవిధ్యం 
నిరూపితమైనక్లే కన్యాశుల్కంలో పొత్రవైవిధ్యాన్ని అనుసరించి ఆంగ్రపద (ప్రయోగ వైవిధ్యం 
నిరూపతమైనది. కన్యాశుల్మ_మందరి ప్రతి పాత్ర తెలుగువారి హృదయాలకు హత్తుకొని 
పోయినదనటం అతిశయోక్తి కాదు. ఈ సత్యము, పొత్ర నిర్మాణములో అప్పారావు గారు 
చూపిన ప్రతిభను నిరూపించుతున్నది. కన్యాశుల్కమందరలి (ప్రతి వాత్ర (పత్యేక వ్యక్తిత్వము కలదిగా 
నిర్మించబడిన దనటం నిస్సంశయం. కాగా ఆంగ్రభాషావద ప్రయోగమువలన సార్వజనీనత్వము 
కుంటువడుతున్నదన్న విమర్శ సమంజసం కాజాలదు. 


ఇందరి ఇతివృత్తమునకు శాశ్వతత్వము లేదన్న విమర్శకూడ ఆదరణీయముకాదు. ఇది 
సాంఘిక ఇతివృత్తము; అంటే కల్పితము - ఇట్టివి మన (ప్రాచీనులు కూడా రచించినారు. 
పాశ్చాత్యుల ఆహ్లోదరూపకాలు కూడా ఇటువంటిఎ. కన్యాశుల్కుము తాత్కాలిక సమస్యయే 
కావచ్చు. కాని, దానిని సొర్వజనీనము అగునట్టుగా కవి కల్పించినప్పుడు, దాని శాశ్వతత్వమునకు 
తదుత్తమత్వమునకు ఉపహాతి కలుగదు. ఈ కల్పనలో కవి (ప్రతిభ వ్యక్తం కావటానికి ఎంతైనా 
అవకాశం ఉంటుంది. అప్పారావుగారు ఈ విషయంలో కృతకృత్యులైనారు. 


రచన ప్రాచీన లక్షణములకు వ్యతిరేక మన్న వాదము కూడ నిలువదు. అసలు, 
అప్పారావుగారు దీనిని మన (ప్రాచీన లక్షణములను దృష్టిలో పెట్టుకొని వ్రాయ లేదన్న సత్యమును 
మరువరాదు. ఆధునిక కాలంలో వుంఖానుపుంఖంగా వెలువడే నాటకాలకు (ప్రత్యేకంగా నూత్న 
లక్షణములను ఏర్పరచుకోవలసి ఉన్నది; కన్యాశుల్క విషయమును ఇటువంటిదే. 1925 నాటి 
తృతీయ ముద్రణ ముఖ వత్రణ మీద “హాస్యరస (వ్రధానమగు నాటకము అని ఉన్నది. ఇచ్చట 
'నాటకి పదము. కేవలము రూపక వాచి మాత్రమే (ప్రాచీన నాటకము మాత్రము కాదు; 
హాస్యరస (ప్రధానమన్నంత మాత్రమున “ప్రహసనము” కూడా కాదు; ఆ లక్షణములు కూడా 
దీనికి పట్టవు. కాని, ఇందులో వోస్యము ప్రాధాన్యం వహిస్తున్న దనటం అసత్యం కాదు. 
Spoken dialict..is the proper comtic diction for Telugu;” అని అప్పారావుగారు 
చెప్పినది గుర్తుంచుకోవలయును. అప్పారావు గారు దీనిని పాశ్చాత్య దేశము లందరి “500121 
comedy” పద్దతిలో రచించవలెనని _ ఉద్దేశించినట్లు కనబడుతున్నది. ఈ జాతి రూపకకర్తలలో 
మోలియర్‌ ప్రముఖుడు; ఆతని దృష్టిలో Correction of social absurdities must at 
all times be the matter of true comedy.” ఆస్కార్‌ వైల్స్‌లోవి సునిశిత హాస్యము, 
పాత్ర పోషణ వైచిత్రి అప్పారావుగారిలో అధికంగా ఉంది. అప్పారావుగారి దృష్టిలో సాంఘిక 
ప్రయోజనం వ్రధానమన్న విషయం మనం గుర్తించి ఉన్నాము. ఇంక బెర్నార్డుషా లో వలెనే 
“గుండెను దూసుకొని పోయే వ్యంగ్యం వీరిలో ప్రకృతి సిద్దంగా ఉంది. ఈ మూడింటి 
సమ్మేళనంతో అప్పారావుగారు కన్యాశుల్మమును రచించినారు. ఆయీ విషయాలను దృష్టిలో 
పెట్టుకొని మాత్రమే కన్యాశుల్కమును పరిశీలించవలసి ఉన్నది; అప్పడే దాని గొప్పతనం 
తెలియగలదు. 


(UO కన్యాకుల్క అః నూ లేళ్ళు నమాలోచనం... 


“Still with all its defects of technique for which the Madras University, which 
in the true manner and style of pandits does not tolerate modern productions, 
is to be blamed...Kanyasulkam remains a master-piece in the difficult realm of 
satire. Tt is aglow with life and humanity. Its men and women move about 
with all the graces and kindnesses, oddities, cruelties, and chicaneries, sanctities 
and hypocrisies of real life - a life in which nature and custom, reason and 


tradition, sentiment and superstition are in miserable conflict.” (Dr. C.R. Reddy 
- Preface to Kannada translation) 


(“నటరాజు కళాసమితి ప్రత్యేక సంచికి నుంచి) 


కన్వాళుల్క ౦: నూరేళ్ళ నమాలోచనం4. 219 ) 


సంస్కర్త హృదయం కన్యాశుల్కం 


అయతే 


గో 


“విశ్వ శ్రేయః కావ్యం” అన్నారు మన పూర్వలాక్షణికులు. వారు కోరుకునే విశ్వం 
ఏదైనా చాలామంది. లాక్షణికుల ఉవదేశమే కావ్యవ్రయోజనంగా చెప్పబడింది. నన్నయ, 
పోతనాదులు దీన్నే జగద్దితంబు అన్నారు. మానవ జీవిత సంఘరణలోంచి వచ్చిన పురాణాలు, 
పూర్వసాహిత్యం ఓ ఉద్దేశ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఉపదేశం వ్రధానంగా వెలువడ్డాయి. 
కళ కళ కోసమే, కళ కేవలం ఆనందం కోసమే అన్నవాదం (ప్రబంధ యుగం నుంచే 
ప్రారంభమైందని చెప్పవచ్చు. ఆనందం కోసమే సాహిత్యం అని చెప్పే (ప్రబంధాలు కూడా 
ధర్మబద్దమై యుండేవని చెవ్పవచ్చు. చాతుర్వర్ణ్య వ్యవస్తనూ, వేదప్రామాణ్యాన్నీ ఏ(ప్రబంధమూ 
తిరస్కరించలేదు. ఏ దేశంలోనైనా, ఏ కాలంలోని రచనైనా సమాజంపై ప్రభావాన్ని కల్గిస్తుంది... 
అయితే అ ప్రభావ స్వభావం మంచికో, చెడుకో అన్నది ఆ రచననుబట్టి వుంటుంది. 
అందుకే ప్రయోజనంలేని సాహిత్యముండదు... సమాజంపై ప్రభావం చూపని కళ వుండదు. 
కేవలం కళ కళకోసమే అయితే, నేనొక్క వాక్యం కూడా రాయనంటాడు బెర్నార్డ్‌ షా...తెలుగు 
సమాజంలో మొదటి అధునికుడు వీరేశలింగం పంతులు గారయితే, తెలుగు సాహిత్యంలో 
మొదటి ఆధునికుడు గురజాడ. రాజాస్తానంలో వున్నా (ప్రజలపై దృష్టీ నిలిపి, అంతవరకున్న 
రచనలకు భిన్నంగా రచనలుచేశాడు మహాకవి గురజాడ. గురజాడ కీర్తిని కన్యాశుల్క నాటకం 
స్తిరస్తాయిగా వుండేట్టు చేసింది. |ప్రజలభాషలో రాయబడి, వాస్తవికతకు (ప్రతిబింబంగా నిలిచిన 
ఈ నాటకం నిత్యనూతనంగా వెలుగుతూ సమాజంపై తన (ప్రభావాన్ని చూపుతూనే వుంది. 

కన్యాశుల్క నాటకమొక అద్వితీయ కళాఖండం. ఈ నాటుకంలోని సంభాషణలను కాని, 
పేర్లను కాని, సంఘటనలు కాని - తెలుగు పత్రికల్లో రచనల్లో ఈనాడు ఉపయోగించని 
రోజులేదం టే అతిశయోక్తికాదేమో. ఈనాటకం చదవని, కనీసం దిన్ని గూర్చి వినని 
తెలుగువాడుంటే అతనికి నమస్కరించాల్సిందే. పైకి హాస్యరస (ప్రధాన నాటకంగా కనబడుతూ, 
కరుణవీర రసాలను గర్భంలో దాచుకొనివున్న బీభత్స రసవ్రధానమైన ఈ నాటకాన్ని ఏ 
ప్రయోజన మాశించి రాశాడు గురజాడ? విశ్వజనీనతను సంతరించుకొని, తన ప్రాభవాన్ని 
చూపుతున్న ఈ కళాఖండ ప్రయోజనమేంటి 

కన్యాశుల్క_ నాటకంలోని పాత్రలన్నీ సమాజంలోంచి వచ్చినవే. ప్రతి పాతకూ 
సమాజంలోనే మూలాంశాలున్నాయి. గురజాడ ఇందులోని (పతిపాత్ర ద్వారా బక విషయాన్ని 
తెలుపదలుచుకొన్నాడు. పాఠకుల కలాంటి పాత్రలు తటస్టవడితే జాగ్రత్తగా ఉండమని 
హెచ్చరించదలుచుకున్నాడు. అందుకే ప్రతిపాత్రనూ ఒక విషయానికి (ప్రతీకగా _ తీర్చిదిద్దాడు. 
ఇందులో కొన్ని చెడ్డ పాత్రలు కొన్ని మంచి పాత్రలు. ప్రతి సమాజంలోనూ మంచీ చెడూ 
కలగాపులగంగా వుండడం సహజమే కదా! 

ఈ నాటకంలో మొదటి అంకం నుండి చివరి అంకం వరకు సర్వాంతర్యామిలా దర్శనమిస్తూ 
ఈ నాటకంలో నాయకుడిగా భ్రమ కర్షిస్తూ నాయకుడు గాని నకిలీనాయకుడు గిరీశం. 
ఈతడు నాటకంలో ఎన్నో పనులు చేసినట్టు అగుపడతాడు కాని ఈతడు చేసిన పనులేమీ 
వుండవు. నాటకంలో ప్రధానాంశమైన సుబ్బి పెళ్ళి తప్పించడంలో కూడా ఈ పా్యతవల్ల కల్షిన 
ప్రయోజనం శూన్నమే. అయినా గిరీశంకీ నాటకంలో స్టానమెందుకు , కల్పించాడు గురజాడ? 


శ ఇది సంపాదకులు పెటిన శీదిక. 
ఉం త 


త్త — — —— న్యా కుల ౦: నూరేళ్ళ నమాలోచనం... 


గిరీశం మోసగాడు. అబద్దాలకోరు. అతనికెన్నో విషయాలు తెలుసు. కాని అన్నిట్నీ స్వొర్హ 
(ప్రయోజనాల కొరకే వాడుకుంటాడు. తన పొట్ట నింవుకోవడానికే ఉవయోగించుకుంటాడు. 
తన ప్రయోజనం కొరకు ఆతడు బమ్మిని తిమ్మిని చేస్తాడు. తిమ్మిని బమ్మి చేస్తాడు. అడ్డదిడ్డ 
వ్యాఖ్యానాలు చేస్తాడు. a 


గురజాడ ముందుచూపున్న ఆధునికుడు. అప్పటి సమాజంలోనూ, రాబోవు కాలంలోనూ 


సమాజాన్ని మోసగిస్తూ తిరిగే. ఆధునిక మోసగాడైన గిరీశంలాంటి వాళ్ళ గూర్చి 
జా(గత్తగా వుండమని పాఠకులను ((పేక్షకులను) 'పౌచ్చరించడానికీ, అలాంటివాళ్ళ వాక్సాతుర్యానికి 
మోసపోవద్దని చెప్పడానికే - గిరీశం పాత్రకీ నాటకంలో స్తానం కల్పించాడు గురజాడ. 


“అన్నీ మన వేదాల్లోనే వున్నాయష” అంటూ కొట్టి పారేసే మూర్చడు, అగ్గిరాముడైన 
అగ్నిహోత్రావధానికి ఆధునిక రూపం లాంటివాడు గిరీశం. అగ్నిహోత్రావధాని తనకు వేదం 
యనభైరెండు పన్నాలూ తెలుసంటు, గిరీశం తాను సంఘాన్ని మరమ్మత్తు చేయడానికే 
వున్నానంటూ, బొ్టేరు యింగిలీషు మాట్లాడుతాడు. అవధానికి తెలిసిన వేదం బండారమెంతో, 
గిరీశంకు తెలిసిన యింగ్లీషు సంగతీ అంతే. రాబోవు కాలంలో అగ్నిహోత్రావధానికం కు 
కూడా ఎక్కువ వ్రమాదకారియైన గిరీశం గూర్చి తస్మాత్‌ జాగ్రత్త అని చెప్పడానికే గురజాడ 
అతనికీ నాటకంలో స్తానం కల్పించాడు. 

ఆ కాలంలో ఆంధ్రదేశంపై బెంగాలీల (ప్రభావం అధికంగా వుంజదీ. ఆం|ధులు బెంగాలీ 
పేర్లు పెట్టుకుంటూ, వేషభాష  లనుకరిస్తూ వుండేవాళ్ళు. గిరీశం నూటిమాటికీ తన 
ప్రసంగాల్లో బెంగాలీల (ప్రసక్తి తెస్తాడు. తాను పరీక్ష. “ఫెయిలయ్యానని తెలిస్తే చమారిరుగ 
గొడతాడు తన తండ్రి - అన్న వెంకళుశంతో గిరీశం “అదే బెంగాలీ కురవాడయితే ఏం 
జేస్తాడో తెలిసిందా? తాతయేది తండ్రియేది కర్రవట్టుకొని చమ్తాలెక్క గొడతాడు” అంటాడు. 

“మొన్న బెంగాలీవాడు యీ వూళ్ళో లెక్చరిచ్చినవ్ప్యడు ఒక్కడికైనా నోరు పెగిలిందా? 
మనవాళ్ళు వొట్టి వెధవాయలోయ్‌!” అంటాడు. తన మాట వింటే సురేంద్రనాథ్‌ బెనర్దీ 
అంతటివాన్ని చేస్తానంటాడు. తన తండ్రికి చెప్ప సుబ్బి పెళ్ళి తప్పిస్తానన్నారు కదా అన్న 
వెంక కుశంతో స. ఆపడానికి బ్రహ్మశక్యం కూడా కాదు. డెమాస్థనీస్కు సురేంద్రనాథ 
బెనర్రీవచ్చి చెప్పినా ని తండి యీ పెళ్ళి మానడు” అంటాడు. 

పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఇంగ్రషువాళ్ళను చూసి వాళ్ళననుకరించడానికి 
ప్రయత్నం చేసేవారు ఆంధ్రులు. మంచి ఎవరినుంచైనా స్వీకరిచాల్సిందే కాని క్రమణిక్ష[, 
సమయం విలువ లాంటి మంచి అలవాట్లను కాక్క త్రాగడం, చుట్టత్రాగడం, వేషభాష 
లనుకరించడం లాంటి అంధానుకరణం ఆ రోజులో ఆంధ్రుల్లో ఎక్కువ, గిరీశం తన మాటల్లో 
మాటిమాటికీ దొరల ప్రసక్తి తెస్తాడు. “మీవల్ల నాకు వచ్చిందల్లా చుట్టకాల్చడ మొక్క కు” అన్న 
వెంకలేశంతో “చుట్టకాల్బబష్టే గదా దొర్లంత గొప్పవాళ్ళయ్యారు. చుట్టుకాల్బని ఇంగ్రీషువాళో 
చూశావూ! చుట్ట పంపిణీమీదనే ప్రీము యంత్రం వగయిరా తెల్లవాడు కనిపెట్టాడు. లేకపోతే 
వాడికి పట్టుబల్లా” అంటాడు. ఖగపతి అమృతము తేగా అనే పద్యము చదివి చుట్టతాగనివాడు 
దున్నపోతై పుడతాడని తేల్చేస్తాడు. 

మన పుస్తకాల్లో మర్మం తెలుసుకొని దొర్హు బాగువడుతున్నారని, మన వెర్రికబుర్లు యే 
దొర నమ్ముతాడని - యిలా దొరల గురించి గొప్పలు చెబుతూనే వుంటాడు. 

ఆం(ధ్రుల మౌలికారాహిత్యానికి, అంధానుకరణకు గిరీశం పాత్ర ప్రతీక. ఇతరులను గుడ్డిగా 
అనుకరిస్తూ - వ్యక్తిత్వం లేకుండా ప్రవర్తించే వాళ్ళ నీపాత్ర ద్వారా విమర్శించాడు గురజాడ. 
స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళయినా ఇప్పటికి పొరుగింటి వుల్లకూర రుచి అనే మనస్తత్వం 
గలవాళ్ళు మనలో వుండటం గమనించవచ్చు. తమ స్వార్థ (ప్రయోజనాలకై అవకతవక 
వ్యాఖ్యానాలు చేస్తూ తమదే కరెక్తని వాదించే వాళ్ళిప్పటికి మన సంఘంలో వున్నారు. గిరీశం 
కన్యాశుల్క వివాహాలు, బాల్య వివాహాలు మంచివి కాదని మొదట వాదిసాొడు. అగ్నిహోత్రావధాని 


తన్వాళుల్క_ ౦: నూరేళ్ళ నమాలో చనద... డాబా డాబా బడా ా 221 ) 


నొప్పిస్తానంటాడు. అటు తర్వాత ఆ అగ్గిరాముడి దగ్గర తన పాచిక పారదని తెలుసుకొని 
'ప్టేటు ఫిరాయిస్తాడు. అవే మంచివని వాదిస్తాడు. పైగా “కుంచం నిలువునా కొలవడం సాధ్యం 
కానప్పుడు, బోర్రేసి అయినా కొఠిస్తే నాలుగు విత్తులు రాలుతాయి” అని తన వాదనను 
సమరించుకుంటాడు. ఇలాంటి అవకాశవాదులను మనం రోజూ చూస్తూనే వున్నాం. ఈతడు 
వెంకమ్మను రక్రించడం, కన్యాశుల్క, విడో మ్యారేజెస్‌ గూర్చి మాట్టాడటం లాంటి 
కొన్ని పనులు చేయడం తన స్తానాన్ని అగ్నిహోత్రావధానింట్లో పదిలవరుచుకోవడానికి, తద్వారా 
పొట్టనింపుకోవడమనే స్వార్ధ వయోజనాన్నాశించే కాని - సహృదయంతో కాదు. 

సమాజానికి నిన్నటి చీడపురుగులైన అగ్నిపోత్రావధాని, లుబ్బానధానుల గూర్చి అందరికీ 
తెలుసు. కాని అధునికావతారంలో వుంటూ ఎన్నో తెలిసిన వాడిలా మాటాడుతూ తవ డదు 
పనులు చేసే ఆనాటి, రాబోవు తరాలకు ప్రతినిధిరపైన గిరీశం లాంటి చీడపురుగుల గూర్చి, 
జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాడు గురజాడ. గిరీశం తప్పులన్నీ, తెలిసే చేస్తాడు. తెలియక 
చేసిన తప్పులను క్షమించవచ్చు. కాని తెలిసి చేసిన తప్పులకు నిష్కృతిలేదు. అందుకే 
గీరీశంకీ నాటకంలో నిష్కృతి ప్రసాదించలేదు గురజాడ. సౌజన్యారావు వంతులుగారి లాంటి 
వాణ్ణి కూడా నమ్మించి, మధురవాణి ద్వారా తన బండారం బయటపడగా సౌజన్యారావుతో 
“డెవిల్‌; ఆషాఢభూతి” అని పిలువబడి బయటకు గెంటబడతాడు. అప్పాడైనా మారకుండా 
“డామిట్‌, కథ అడ్డం తిరిగింది! అంటూ లోకంపై పడతాడు. తాను వేశ్యనుంచుకొని కూడా 
అంటీనాచ్‌నని సౌజన్యారావు పంతుల్నే నమ్మిస్తాడు. లోపలెన్నో చెడ్డపనులు చేస్తూ పైకి 
పవిత్రులుగా నటించే ఆధునిక మోసగాళ్ళకు (ప్రతినిధి గిరీశం. ఈతడు ఆనాటి కాలానికి రేపటి 
పురుగు. ఎంత తెలివిగా మోసం చేయాలని చూసినా, అలాటి వాళ్ళకు ఓటమి తప్పదని; 
గిరీశంలాంటి వాళ్ళ గూర్చి జాగ్రత్త పడమని (ప్రేక్షకులను (పాఠకులను) హెచ్చరిస్తున్నాడు 
గురజాడ. 

ఆ కాలంలో ప్రజలకు పాలకుల ఇంగ్లీషు చదువులపై మోజుండేది. అవ డేంటి? (ప్రస్తుతం 
కూడా ఇంగ్లీషు మీడియం స్కూళ్ళకున్న గిరాకీ తెలుగు పారఠశాలలకెక్కడిది? కొడుకు 
వెంకశేశం చదువుగూర్చి వెంకమ్మ “మనవాడికో మునసదీ ఐనా, పోలీస్‌ పనైనా ఐతే 
రుణాలిచ్చి మీ అన్హురారం భూవులన్నీ కానేస్తాడు...” అంటుంది. గిరీశంతో “మీ దయవల్ల 
వాడికో ముక్కబ్చితే చాలు” అంటుంది. ఆమెకున్న ఇంగ్లీషు చదువు మోజువల్లనే గిరీశం 
అగ్నిహే(త్రావధానించ్లో తివృవేస్తాడు...అటు తర్వాత బుచ్చమ్మను లేవదీసుకుపోతాడు. ఇంగ్లీషు 
చదువులపై వున్న గుడ్డి మోజును విమర్శిస్తూ, అవి కేవలం డబ్బుసంపాదించడానికేనన్న 
అర్జాన్ని. ధ్వనింపజెస్తాడు గురజాడ - వెంకమ్మ మాటలద్వారా... 

సాంప్రదాయం పేరుతో - ప్రాచీనత పేరుతో ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అని మూర్చంగా (ప్రవర్తించే 
వాళ్ళకు (ప్రతినిధులు అగ్నిహోత్రావధాని, లుబ్బావధాని....వీళ్ళిద్దరి కూతుళ్ళు తాము చేసిన 
. నిర్వాకాలవల్లనే విధవలై యింట్లో కూర్చుంటారు..వాళ్ళను చూస్తూ కూడా బుద్ది తెచ్చుకోరు 
వీళ్ళు...అగ్నిహోషత్రావధాని కన్యాశుల్కం తీసుకొని ముక్కుపచ్చలారని తన రెండవ కూతురు 
సుబ్బిని అరవైఏళ్ళ బాలాకుమారుడు లుబ్బావధాని కివ్వడానికి నిశ్చయించుకుంటాడు. దండిగా 
కట్నమిచ్చి ఆమె మెళ్ళోతాళి గట్టడానికి సంసిద్దుడవుతాడు లుబ్బావధాని...వేదం యనభైరెండు 
వన్నాలూ కానీ ఖర్చులేకుండా చదువుకున్నానని, రెయిల్లూ, గియిల్లూ అన్నవి మన వేదాల్లోనే 
వున్నాయని అంటాడు అగ్నిహోత్రావధాని.:.తన కూతురు భవిష్యత్తు గూర్చి మంచి సలహా యిచ్చిన 
బావమరిది కరటకశా,స్రైని ఇంట్లోంచి తరిమేస్తాడు...విధవ కూతురైన బుచ్చమ్మ (బ్రతుకు 
ఆలోచించి పెళ్ళి చేయమన్న  సౌజన్యారావు పంతులునుకూడా పట్టించుకోక “పెద్దవాళ్ళందరికి 
వెధవముండలకి పెళ్ళిళ్ళు చేసే రోగం పట్టుకుందేమిటి?” అంటూ తిట్టివస్తాడు. 

ఓల్డ్‌ మాత్రమే గోల్డ్‌ కాదని, కొతొకవింత పాతొక రోత కూడా కాదని అగ్నిహోత్రావధాని, 
లుబ్దావధాని, గిరిశం పాత్రలద్వారా తెలియజేస్తున్నాడు గురజాడ. పాత తరంవాళ్ళనా అగ్ని, 


222 కన్యాశుల్మం: నూరేళ్ళ నమాలోచనం... 


లుబ్టుల్లా చెడ్డవుంది. అదే తరానికి చెందిన కరటకశా,స్తిలో మంచితనముంది. కొత్తతరం 
వారైన గిరీశం, రామప్పంతులు చెడ్డవాళ్ళు. మధురవాణి మంచిపా[త. అందుకే గురజాడవారి 
నాటకంలోని పాత్రలు పాత కొత్తల మేలు కలయిక. వేదం చదివానని చెవ కుంటూ, 
పూజాపునస్కారాలతో, విభూతి పూసుకొని నిత్యాగ్నిపోత్ర ముండే ఇంట్లో ఉన్నంత మాత్రాన 
మంచివాళ్ళుకారని, అలాంటివారి ద్వారా సమాజానికుండే ప్రమాదం గూర్చి అగ్నిహపోత్రావధాని, 
లుబ్బావధాని పాత్రల ద్వారా తెలియజేస్తున్నాడు గురజాడ. 


ఈ నాటకంలో కరటక శాస్తి సుబ్బి పెళ్ళి తప్పించడంలో ప్రధానపాత్ర వహిస్తాడు. 
ఈతడు మంచి పాత్రే కాని ఈతనికి కూడా వేశ్యా సంపర్కం లాంటి దురలవాట్టున్నాయని 
మధురవాణి మాటలద్వారా తెలుస్తుంది. మంచిలోనూ చెడు వుంటుందని, నూటికి నూరుపాళ్ళు 
మంచి వాళ్ళెవరూ వుండరని చెప్పడానికి కరటకశ్ళాస్త్రికీ నాటకంలో స్థానం కల్పించాడు. 


ఇందులోని మరో దుష్ట్రపాొత్ర రామప్పంతులు. ఈతడు లాల్చీ పెజామాలు వేసుకొని 
"పైరవీలు చేస్తూ పొట్టనింమేకుచే వేటి సెరవీకార్లకు ప్రతినిధి. జుట్టు 'ముడేసూా, తగవులు 
పెట్టిస్తూ ఇద్దరి దగ్గరా డబ్బు తీసుకొని " (బ్రతొకే వరాన్న భుక్కుల్లాంటి కర్షప్పంతుళ్ళకు 
(ప్రతినిధి రామప్పంతులు. దొంగ జాతకాలు రాయడం, ములుకుతో తాళం తీయడం లాంటి 
పనులు తన ప్రయోజకత్వంగా చెప్పుకుంటాడితను,. పెళ్ళీ పెటాకులు లేకుండా జులాయిగా 
తిరుగుతూ, అటు వేశ్యనుంచుకొని, ఇటు అమాయకురాలైన మీనాకిని పెళ్ళి చేసుకుంటానని 
మోసం చేస్తాడు. కోర్టుల చుట్టూ తిరుగుతూ డబ్బులు వసూలు చేసుకుంటూ తనకు 
తానే తెలివికల వాజ్ఞని చెప్పుకుంటాడు. ఈతడు ఆ కాలంలోనూ, మొన్నమొన్నటి వరకూ 
(గ్రామాలలో వున్న పట్వారీల లాంటివాడని చెప్పవచ్చు. అప్పటి సమాజంలోనూ, అటు 
తర్వాతి కాలంలోనూ ఊరూరుకి వుండే రామప్పంతులు లాంటి పైరవీకార్ల గూర్చి జాగ్రత్తగా 
ఉండమని ఈ పాత్ర ద్వారా తెలియజేస్తున్నాడు గురజాడ. రామప్పంతుల్దాంటి పరాన్నభుక్కులు 
ఇప్పటికీ ప్రతిచోటా దర్శనమిస్తారు. అందుకే గురజాడ ముందు చూవున్న దార్శనికుడు. ఆతని 
పాత్రలు సమాజంలోని వ్యక్తులకు ప్రతినిధులు. 

అవృటి సమాజంలో తండ్రుల మూర్చత్వానికి బలౌతూ, బతుకులు నాశనం చేసుకున్న 
ఆడపిల్లలకు (ప్రతినిధులు బుచ్చమ్మ, మీనాక్షి తండ్రుల మూర్చత్వం వల్ల, ధనదాహంవల్ల 
వీళ్ళిద్దరూ వితంతువులవుతారు. అ(ప్రాచ్యుడైన రామప్పంతులు మాయమాటలు నమ్మి మీనాక్షి 
అతనికి లొంగిపోతుంది. కాని రామప్పంతులు తనను పెళ్ళి చేసుకొమ్మంటే చేసుకోనంటాడు. 
కూతురు రామప్పంతులుతో వుండడం చూసి ఇంట్లోంచి తరిమివేస్తాడు లుబ్జావధాని. ఆమె 
(బ్రతుకు రెంటికి చెడ్డ రేవడిలా అవుతుంది. తుదకు సౌజన్యారావు చలువ వల్ల విడోస్‌ వోమ్‌కు 
పంపబడుతుంది. అలాగే బుచ్చమ్మకూడా తన చెల్లెలు పెళ్ళి తప్పించడానికై అవ్యక్తుడైన గిరీశంతో 
లేచిపోతుంది. సౌజన్యారావే ఈమెనుకూడా రక్షించి, గిరీశం పొలబడుకుండా చూస్తాడు. ఇక 
తెరపైకి రాకుండా వుండే (స్త్రీ పాత్ర సుబ్బి, ఈమె పెళ్ళి వృద్దుడైన లుబ్బావధానితో 
కాకుండా మధురవాణి చక్రం అడ్డువేసి కాపాడుతుంది. 

కన్యాశుల్క, బాల్య వివాహాలెంత అనర్హదాయకాలో, అవి కన్నెపిల్లల జీవితాల నెలా నాశనం 
చేస్తున్నాయో ఈ  పాత్రలద్వారా తెలియజేస్తున్నాడు గురజాడ. 

ప్రీలపై ప్రత్యేక అభిమానం గురజాడకు. (స్త్రీ విద్యావంతురాలై, స్వంతవ్యక్తిత్వం గలదానిగా 
వుండాలని వివరిస్తాడు గురజాడ. మధురవాణి పాత్ర ద్వారా వేశ్యా జీవితంలోని చీకటి 
కోణాలను వివరించాడు గురజాడ. పైకి ఎంతో సంతోషంగా వున్నట్టు కనబడుతూ, అందర్నీ 
ఆటాడించే మధురవాణి వేశ్యావృత్తిలోని 'ప్తాన్యతను గుక్తెరిగిన పరిణత హృదయ. ఆమె 
జీవితంలో ఎంతో సంఘర్థణుంది. మొదట చంచల మనస్కగా, సామాన్యవేశ్యగా దర్శనమిచ్చిన 
మధురవాణి, (క్రమక్రమంగా ఎదుగుతుంది. నాటకంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. నాటక 


కన్యాళుల్శ_ ౦: నూరేళ్ళ నమాొలోచనం.. eT రాకా 223 


ఫలాగమమెన సుబ్బిపెళ్ళి తప్పించడంలో విజయం సాధిస్తుంది. వృత్తిరీత్యా వేశ్యే అయినా 
ఆమె కరటకశాస్త్రితో అన్నమాటల వల్ల ఆమె ఎంత మానసిక క్షోభ ననుభవిస్తోందో, తన 
వృత్తినెంత బాగా అర్హం చేసుకుందో తెలుస్తుంది. 


“అంగడివాడికి మిఠాయిమీద ఆశా, సానిదానికి వలవూ మనస్సులోనే మణగాలి. కొద్ది 
కాలంవుండే యవ్వనాన్ని జీవనాధారంగా చేసుకున్న మూ కులానికి వలపు ఒక్క చోళే...బంగారం 
మీద. శృంగారం వన్నెచెడిన దగ్గిర నుంచీ బంగారం గదా తేటుతేవారి”. 

వేశ్యగా పుళ్తేకంశే కొవుమనిష్నె పుట్టి భర్త వంగ మొక్కలకు మిరవమొక్కలకు దోహదం 

స్తే యావజ్జీవం కాపాడేవాళ్ళుందు రంటుంది. ఆమె మాటల్లో ఎంత లోతుంది? ఎంత 
ఆవేదనుంది? 

సౌజన్యారావుపంతులు మంచితనం గూర్చి చెప్పి, ఆతడు వేశ్యను ఇంచ్జోకికూడా రానీయడన్న 
కరటక శాస్రైతో మధురవాణి: 

“కొత్త సంగతి వకటి యీనాటికి నాకు తెలిసింది. సృష్టికల్దా వన్నెదెచ్చిన మధురవాణి అనే 
వేశ్యశిఖామణి గిరీశం గారివంటి కుక్కల పొత్తుకే తగివున్నదిగాని సౌజన్యారావు పంతులుగారి 
వంటి సత్పురుషులను చూడటానికైనా అర్హత కల్షివుండలేదు.” 

సత్సురుషుడైన సౌజన్యారావు పంతులుతో మాట్లాడటానికి, మంచిగా మారడానికామె 
తహతహలాడుతుంది. 

“యిటు పైని వూరకుక్కలనూ, సీమకుక్కలనూ దూరం వుంచడానికి ఆలోచిస్తున్నాను” 
అని మారువేషంలో సౌజన్యారావు గారింటికి వెళ్తుంది. కేసు ముడి విప్పుతుంది. లుబ్బావధానిని 
కేసునుండి రక్షిస్తుంది. బుచ్చమ్మను గిరీశం బారినుండి తప్పిస్తుంది. 

సౌజన్యారావు పంతులుతో “నా వృత్తి యొక్క హైౌన్యత నెరుగుదును. సత్పురుషుల ధయ 
సంప్రొప్తమైన తర్వాత దుర్హ్వృత్తియేల వుంటుంది?” అని తన వృత్తినే త్యజించిన త్యాగశీలి 
మధురవాణి. 

వేశ్యనుంచుకోవడం, వేశ్యలకొంపలకు పోవడం, శుభకార్యాల్లో వేశ్యల మేళతాళాల నుంచడం 
డిగ్నిటీ సింబల్‌గా వున్న ఆకాలంలో ఆ వృత్తిలో వున్న నీచత్వాన్నీ, మానసిక క్షోభను 
సమర్థవంతంగా బహిర్గత పరిచాడు గురజొడ. కాని పెళ్ళి చేసుకోగోరిన వేశ్యల సంగతేంటని 
అడిగిన మధురవాణితో సౌజన్యారావు పంతులు “యా సంగతి యింకా నేను బాగా 
ఆలోచించలేదు” అంటాడు. దీని వల్ల వేశ్యావివాహాల గూర్చి గురజాడకే సరియైన అవగాహన 
లేదనిపిస్తుంది. 

పైకి ఎంతో సుఖాలనుభవిస్తున్నట్టు, సుఖాలందిస్తున్నట్టు కనబడే వేశ్యా జీవితాల్లో ఎంత క్షోభ 
ఉందో, ఎంత విషాదముందో, ఎంత నైచ్యముందో మధురవాణి పాత్రద్వారా తెలియజేస్తున్నాడు 
గురజాడ. 

కన్యాశుల్క నాటకం సమాజ దర్పణం. ఇది కేవలం సమాజదర్పణమే కాదు సమాజ 
హృదయం. ఇది సంఘానికి ఫోటోగ్రాఫిలాంటిది మాత్రమే కాదు. ఎక్స్‌రే ఫోటోగ్రాఫ్‌ 
లాంటిది. మేడిపండులాంటి సమాజం గుట్టు విప్పాడు వేమన్న. ఆనాటి సమాజంలో వున్న 
అసంబద్దతను, రుజాకేంద్రాలను, లోపాలను, వ్యక్తిత్వ రాహిత్యాన్ని, మనిషి బలహీనతలను 
ఎక్స్‌రే తీసి చూపాడీ నాటకం ద్యారా గురజాడ. కేసులు నడిపించడంలో వున్న అపసవ్య 
మార్గాలను చదువునమ్ముకుంటూ న్యాయవాదుల పేర్లతో ఉన్న అన్యాయవాదులను బహిర్గతం 
చేశాడు గురజాడ. ఫీజు తీసుకొని పనికాకున్నా మాట్టాడమంళే ఇచ్చిన ఫీజుకు పనయిపోయింది, 
మళ్ళీ ఫీజిస్తే కాని మాట్లాడనని బంట్రోతుతో అగ్నిహోత్రావధానిని గెంటిస్తాడు భీమారావనే 
డబ్బు మనిషన లాయరు. 

మోసగాళ్ళెన బైరాగులగూర్చి, సన్యాసుల వేషాలేసుకొని ప్రజలను మోసం చేసే దొంగ 


=కన్యాళుల్భ_ ౦: నూరేళ్ళ సమాలోచనం... 


సన్యాసుల గూర్చి, బ్రాహ్మల్ళోని మాలకూడు, కంగాళీ గూర్చి జాగ్రత్తగా ఉండమని ఈ నాటకం 
ద్వారా తెలుపుతున్నాడు గురజాడ, 


వీరేశలింగం. సంఘసంస్కరణకు కార్యశీలుడై రంగంలోకి దిగుతే గురజాడ కలంద్వారా 
పోరాటం సాగించాడు. వీరేశలింగం చేస్తున్న పనులకు అక్రరరూవమిచ్చాడు. గురజాడలో 
సంస్కర్త; రచయిత ఎప్పుడూ ఘర్షణ పడుతూంటారు. “నీతి ప్రచారము చేయుటకంచు 
సాహిత్యమునకు వేరున్నతాశయమేముండదు. జనబాహుళ్యము నక్రర్రాస్యత వృద్దినొాందుదాక 
రంగస్త్రలమే ప్రచారమునకు తగిన చోటు. ఇటువంటి భావములే కన్యాశుల్బ నాటక రచనకు 
నన్ను పురికొర్సినవి” అంటాడు గురజాడ. సర్వ సద్దుణాలకు నిలయంగా సౌజన్యారావు పంతులు 
పాత్రను చిత్రిన్తాడు గురజాడ. ఆ పాత్ర ముఖతః తాను చెప్పదలచుకొన్న విషయాలను, 
అభిప్రాయాలను  వెలిబుచ్చుతాడు. బుచ్చమ్మ, మీనాక్షుల బతుకులు బాగువడతాయి. కళింగ 
సీమశే వన్నెదెచ్చిన వేశ్యాశిఖామణి మధురవాణి తన వృత్తినే మానుకుంటుంది. ఈ సమాజం 
ఎంత లోపభూయివ్మ మైందైనా అదే సమాజంలో సౌజన్యారావు పంతులులాంటి సజ్జనులు 

యా 

కూడా వున్నారని తెలియజేస్తున్నాడు గురజాడ. న్యాయసాలహో అవసరముంశే భీమారావు, 
నాయుడులాంటి డబ్బు మనుషులైన దొంగ లాయర్లను కాకుండా; సౌజన్యారావు లాంటి 
సౌజన్యమూార్తిని సం|ప్రదించమని సలహో యిస్తున్నాడు గురజాడ. 

మానవుని గురించి తెలుపుతుంది మానవత్వం. మానవతావాది - కష్టాలను విన్నవెంటనే 
కంటు తడిపెడతాడు. ఆ కష్టాలకు గల కారణాల గూర్చి తెలుసుకోవడానికి గట్టి కృషి చేస్తాడు. 
గురజాడ గొప్ప మానవతావాది. కన్యాశుల్మ_ నాటకమంతటా మానవతా పరిమళం గుబాళిస్తుంది. 
విశ్వమానవ (ప్రేమతో కూడిన మానవత్వం తొణికిసలాడుతుంటుంది. ఆనాటి సమాజంలోని 
పరిస్థితులకు వంత చెందాడు గురజాడ. బుచ్చమ్మల్లాంటి అమాయకుల పరిస్థితిని చూసి 
జూలివడ్డాడు. మధురవాణి లాంటి వేశ్యల జీవితాలను చూసి ఆతని హృదయం ద్రవించింది. గిరీశం, 
రామప్పంతులు, దొంగలాయర్షు, బైరాగుల్లాంటి వాళ్ళు సమాజానికి చేస్తున్న తవ్వుడు పనులను 
గూర్చి తెలుసుకొని కన్నీరుకార్చాడు గురజాడ, అగ్నిహోత్రావధాని, లుబ్బావధానుల్లాంటి వాళ్ళ 
మూర్చత్తం చూసి దుఃఖించాడు... మనుషుల్లో నశిస్తున్న నీతి, నిజాయితీల గూర్చి, మానవతా 
విలువల గూర్చి, ఆవేదన చెందాడు... సమాజంలో మానవతను వికసింపజేయడానికి, మనుషుల్లో 
మానవతావిలువలను పెంపొందింప జేయడానికి నాటకం రాశాడు గురజాడ....కన్యాశుల్కం 
నాటకం చదివిన పాఠకులకు సమాజం లోపభూయిష్టమైందని, దానికి మరమ్మత్తు తప్పకుండా 
అవసరవున్న విషయం అర్హమవుతుంది...సాహిత్యానికి మానవతకు రేవనేది ఉందనిపిస్తుంది. 

విశ్వసంస్క్పృతీ నిర్మాణానికి వునాదిరాళ్ళు మోసేవాళ్ళు మహనీయులు... కారల్‌ మార్స్‌ 
దినహీన మానవుల పరిస్థితికి ఆవేదన చెంది ప్రపంచానికే బాట చూపాడు...వీసు క్రీస్తు 
యూదుల పరిస్టితికి చలించి శిలువ చేయబడ్డాడు.. .గౌతముబుద్దుడు మనిషి కష్టాలకు గల 
కారణాల గూర్చి పరిశోధన చేయడానికి జీవితాన్నే ధారబోశాడు... సోక్రటీస్‌ మానవజాతి కొరకే 
విషం మింగాడు...విశ్వసంస్కృతీ నిర్మాణానికి పునాదిరాళ్ళు మోపిన మహనీయుల్లో ఒకడైన 
గురజాడచే రాయబడిన కన్యాశుల్కు నాటకం సాంఘిక (ప్రయోజనార్హమై రాయబడిన సంస్కర్త 
గురజాడ హృదయం. 


సంప్రదించిన (గ్రంథాలు:- 


కన్యాశుల్క౦- గురజాడ: జయంతి పబ్లికేషన్స్‌ 

కన్యాశుల్క_ నాటకకళ: సర్రేశాయి తిరుమలరావు 

దశరూపక సందర్శనము: ఆ.సా. అకాడమీ. 

తెలుగులో కవితా విప్లవాల స్వరూపం: వెల్చేరు నారాయణరావు 

తెలుగు! మాసవత్రికు మే 1987. (అభ్యుదయ జూలౌ- ఆగస్టు, 1991) 


మీ ౮౮ గై లై 


శన్యాశళుల్భ_ అ: నూరేళ్ళ నమాలోచనం.. 


కనా న్‌ ను లం: పరిచయం 


ఆచార్య యిం రామక్తున్మ 


కన్యాశుల్కం మొదటిసారిగా ప్రదర్శించి నూరేళ్ళయింది. ఏ సాహిత్య చరెత్రలోనైనా ఒక 
శతాబ్రికాలం తక్కువేమీ కాదు. అందులోనూ ఆధునిక యుగంలో. (ప్రపంచ వ్యాప్తంగా అనేక 
కొత్తభావాలూ, ఉద్యమాలూ, ఊపిరులూ పుట్టుకొచ్చి వాటి ప్రభావం భారతీయ సమాజంపై 
ఉన్నప్పుడు సాహిత్యం ఎన్నో మార్పులకు గురైంది. 19వ శతాబ్దపు సంస్కరణోద్యమం, ఆ 
తరువాత కాలంలో వచ్చిన జాతీయోద్యమం, కాంగెసేతర వామషక్ష ఉద్యమాలు - పోరాటాలే 
గాక, స్వాతంత్ర్యానంతర కాలంలో తలెత్తిన విభిన్న భావజాలం; దానికి తోడుగా నిజృంభించిన 
(పజోద్యమాలు - మనసాహిత్య, కళ, సాంస్కృతిక రంగాలను తీవ్రంగా (ప్రభావితం చేశాయి. 
జాతీయ విముక్తి పోరాటానంతరం, తృతీయ ప్రవంచదేశాల్లో దేనికీ తీసిపోకుండా, భారతీయ 
సాహిత్యం, అందులో భాగంగా తెలుగు సాహిత్యం అభివృద్ది చెందింది. అయినా వీటన్నిటికి 
అతీతంగా నేటికీ సజీవంగా నిలిచి ఉంది కన్యాశుల్కం. 

కన్యాశుల్కం నాటకంలో ఇమిడి వున్న జీవధాతువు ఏమిటి? గురజాడ నాహిత్యాన్ని, 
దానిలో భాగంగా కన్యాశుల్స నాటకాన్ని వలువురు పలువిధాలా వివరించారు. ఇందులో 
ఆయన సమకాలికులూ ఉన్నారు. ఆ తరువాతి వాళ్ళూ ఉన్నారు. వివరణలు, విమర్శలు, 
విశ్లేషణలు, గురజాడపై సాహితీవేత్తల దాడులు బలంగానే జరిగాయి. ఇందులో బాధ పడాల్సింది 
కాని, ఎవ్వర్నీ తప్పూ పట్టాల్సింది కాని లేదు. ఎందుకంటే కన్యాశుల్కం నాటకం అందరికీ 
అన్నివిధాలా దర్శనమిచ్చింది. పైపైన చూసేవాళ్ళకు హాస్యాన్ని చిందిస్తూ, చతురోక్తులతో, 
సంభాషణా చాతుర్యంతో చదువుకొని కాలక్షేపం చేయడానికి బాగా పనికొస్తుంది. నిదానించి 
చూస్తే, అందులోని పాత్రలు సజీవంగా ఉండి సమాజంలోని వివిధ వర్గాల స్వభావానికి 
అద్దం పడుతూ సార్వజనీనతను సంతరించుకొన్నాయి. నాటకంలో చేవట్టిన సమస్యలు 
అప్పటి కాలానికి సంబంధించినవి. పేరుకు మాత్రమే కన్యాశుల్కం, కన్యాశుల్క_ సమస్య 
దానికొక సామాజిక నేవథ్యాన్ని, తక్షణ ప్రేరణను కలిగించింది. ఇదికాకుండా కన్యాణుల్క 
సమస్యతో ముడివడిన వితంతు పునర్వివాహం, అప్పటి సామాజిక రుగ్నతల్లో (ప్రధానంగా 
ఎంచబడిన వేశ్యా సమస్య కూడా నాటకంలో బలంగా చోటు చేసుకొన్నాయి. వీటిని మించి, 
(ప్రత్యేకమైన ఫోకస్‌” లేకుండానే నాటకకర్త తడిమిన అనేక ఇతర సమస్యలు - జాతీయోద్యమం, 
పునరుద్దరణ భావాలు, ఆధునికత, మనుషుల్లో ఉన్న లౌక్యం, లోభం, డాంబికం, ఆడంబరం, 
కపటం, అచ్చాడీతనం (PUIitanism) మాత్రమే కాక, మతం పేరుతో, ఆచారం పేరుతో 
జరిగే మోసాలు, పొదుకొన్న మూఢ నమ్మకాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తుకాగా, మరోటి, 
నాటకంలో మొదటి నుండి చివర వరకు అంతర్లీనంగా కనిపించేది, అప్పటి సమాజంలో, వలస 
పాలనా ప్రభావం కింద వచ్చిన - వస్తున్న సామాజిక మార్పులపై గురజాడ చేసిన నిశితమైన 
వ్యాఖ్యలు. నాటకంలోని (ప్రధాన వస్తువుతో సంబంధం లేకపోయినా, యీ మార్పులు 
వలసపాలనలో భాగం కాబర్టే, గురజాడ వలసపాలన పై చేసిన వ్యాఖ్యానాలు నాటకంలో పాత్రల 
ద్యారా సహజంగా అల్లుకుపోయాయి. 

కన్యాశుల్క నాటకం అప్పటిసంస్కరణ సాహిత్యంలో భాగంగానే మనం పరిగణించినా, 
నిజానికి అది ఆ సాహితంపు  పరిధులనూూ, పరిమితులనూ దాటిపోయింది. దీనికి తార్కాణం 

* ఇది సంపాదకులు పెట్టిన శీర్షిక. 


లీనా చుల్కు ©: నూరేళ్ళ సమూాలోచనం... 


ఇవాళ మనం సంస్కరణా సాహిత్యాన్ని (ప్రత్యేకించి గుర్తు పెట్టుకోవడమూ లేదు, విశేషంగా 
స్మరించడమూ లేదు, విమర్శించడమూ లేదు. కాకుంకే పరిశోధనకో, వరిశోధనా వ్యాసాల అథో 
జ్ఞాపికల్ల్ళో ఉదహారించడానికో వాడుకొంటున్నాము. దీనికి భిన్నమైంది కన్యాశుల్క_ నాటకం, 
ముందే చెప్పినట్లు దీని చుటూ ఎన్ని పుస్తకాలు, వ్యాసాలు, చర్చలు, గోష్టులు జరిగాయో! 
అయినా అది వొట్టి పోలేదు. పిప్పి కాలేదు. జనం చదువుతూనే ఉన్నారు. నాటకం (ప్రదర్శిస్తే 
ఆసక్తితో చూస్తూనే ఉన్నారు. రాసేకొద్దీ, వ్యాఖ్యానించే కొద్దీ దాని అర్హం, (ప్రయోజనం 
పెరుగుతూనే ఉంది. మరింతగా సంపన్నమౌతూనే ఉంది. సమాజంలోని సర్వులకూ సర్వవిధాలా 
గోచరమవుతోంది. ఇటే దీనిలో ఉన్న ఐతిహాసిక (6pi0) లక్షణం. సమాజ జీవన సమగ్రత 
కలిగి ఉండటమే దీనిలోని జీవధాతువు. 

కన్యాశుల్కం కేవలం వర్తమాన ప్రాముఖ్యతను మాత్రమే కలిగి ఉండలేదు. ఐనప్పుడు 
దానిలోని సార్వకారీనత  ఎక్కడున్నట్టు. కథావస్తువులోనా? రచనాగిల్పంలోనా? తరువాత 
వచ్చిన నాటకాల్లో కొన్నెనా శిల్నానికి సంబంధించి దీనితో సరితూగడమే కాక, మించిపోయాయి 
కూడా. కాబట్టి శిల్పం కారణం కాదు. నాటకంలో పొందుపరచిన సమస్యలు చూస్తే అవి 
అప్పటి రూపంలో ఈనాడు లేవు. వాటికి కాలం చెల్లింది. వ్యావహారిక భాషను కావ్యస్త్టాయికి, 
పెంచి, దాన్ని సభ్య సమాజంగా చెప్పబడే వారిచే ఆమోదింప సెట్టు గురజాడ సాగించిన 
మహోద్యమం ఈనాడు అందరిచేతా ఆమోదింప బడింది. నాటకానికి చేకూరిన ఘనతలో 
వ్యావహారిక భాషను వాడటం (ప్రధానాంశమైనా, దాని అమరత్వానికి అదీ ప్రబలం కాదు. 
మరి? 

కన్యాశుల్క వైశిష్ట్యాన్ని రెండు విధాలుగా అర్ధం చేసుకోవాలి. ఒకటి, అప్పటి సమాజం 
సంధి దశలో ఉంది. మారుతూ, మారకుండా తీవ్రమైన ఆటుపోట్లకు గురౌతూ కుతకుత 
వుడికే అన్నపు కుండలా ఉంది. మధ్య యుగాల భూస్వామ్య భావజాలం నుండి ఆధునిక 
"పెట్టుబడిదారీ, (ప్రజాతంత్ర సమాజం చెపు, మెల్లగా నైనా, ముందుకుసాగుతున్న యుగల, అప్పట్లో 
వచ్చిన అనేక రచనలను పరిశీలిస్తే యీ మార్పుల కవి దోహదం చేసే విధంగానో లేదా వాటికి 
ప్రతిబింబాలుగానో కనిపిస్తాయి. కన్యాశుల్కం ద్వారా గురజాడ ఈ పనిచేస్తూనే, మార్పులను 
ఒకవైపు ఆపహ్వోనిస్తూనే, వాటిని లోతైన విమర్శకదృష్టితో పరికించాడు. ఇదే క్రమంలో గురజాడ 
ఎంతో ముఖ్యమైన అంతర్‌ దృష్టిని (1031820 (ప్రదర్శించాడు. సమస్యలను కాదు ఆయన 
విమర్శించింది. వాటిని పరిష్కరించే తీరును. వరిష్కారమార్ష్గంలో అంతర్భాగంగా ఉన్న అతి 
సున్నితమైన, సూక్ష్మమైన అంశాలను ఎత్తి చూపాడు. వాటిలోపాలను, లొసుగులను, అప్పటి 
ఉద్యమాల మిత్రుడుగా చూస్తూనే, అవి మానవ సంబంధాలతో కూడుకొన్నవి కాబట్టి, 
సంస్కర్తలకు లేని దృష్టితో వాటిని పరిశీలించాడు. గురజాడ వీర సంస్కర్తకాడు. సంస్క్రరణోద్యమ 
భావజాలాన్నీ, ఆ కాలపు అనేక తాత్త్విక ధోరణులనూ మించిపోయిన మహోన్నత మానవత్వం 
ఆయన గురువు. (పేవు, మానవత్వం అనే రెండు చక్రాలపై తన భావజాలాన్ని ఇరుసుగా 
మోపి, రచనా శకటాన్ని ముందుకు నడిపాడు. కన్యాశుల్కంలో వున్న |ప్రత్యేకతిదే. దీనికి 
ఉదాహరణలు ఎన్నెనా చెప్పచ్చు. వేశ్యాసనుస్యను ఆయన పరికించిన తీరు ఆనాటి సంస్కర్తలలో 
అతి ముఖ్యుడైన “రఘుపతి కంకే భిన్నమైనది. తప్పు, పొట్టకూటి కోసం శరీరాన్నమ్ముకొనే 
వేశ్యది కాదు. ఆమెను సృష్టించిన సమాజానిది. చెశ్యకూ ఒక మనసుంటుంది. ఆపేక్షలకూ 
అనుబంధాలకూ ఆమె అతీతురాలు కాదు. తోటి మనుషుల కష్టాలకు, కన్నీళ్ళకు స్పందిస్తుంది. 
పెళ్ళి చేసుకొనే వాడుంశు గృహిణిగా సాంసారిక జీవనాన్ని గడపాలని ఉవ్విళ్ళూరుతుంది. 
సూలంగా ఆయన సృష్టించిన మధురవాణి ఈ కోవకు చెందినది. ఇది ఒక ఉదాహరణ మాత్రమె. 
ఇలాంటి ప్రత్యేక దృష్టిలేని రచనల ప్రయోజనం అప్పటి కాలానికే పరిమితమౌతుంది. (ప్రచార 
సాహిత్యంగా ఒక మెరుపు మెరిసి అదృశ్యమౌతుంది. ఈ విశిష్టతలోనే మరో ముఖ్యాంశం 
పాలనలో ప్రవేశపెట్టిన సంస్కరణలపై గురజాడ వెల్లడించిన అధిప్రాయాలు. ఆంగ్ల విద్యపై, 


తన్వాశుల్క అః నూరేళ్ళ సమూాలోచనం.. 


న్యాయవ్యవస్థపై, రాజకీయాలపై, మత పునరుద్దరణ భావాలపై ఆయన చెసిన వ్యాఖ్యలు. 
సామాజిక మార్పుకు ఆంగ్లవిద్య దోహదం చేసిందన్న విశ్వాసాన్ని ఒకవైవు కలిగి ఉంటూ; 
గురజాడ అందులోని లోపాలను, పరిమితులను, ఆంగ్రవిద్య విద్యాధికులకు, సామాన్య జనానికి 
మధ్య "పెంచిన అంతరాన్ని గ్రహించ గలిగాడు. సమాజంలో ఒక ప్రత్యేక హక్కులతో కూడిన 
వరాన్ని అది ఎలా పెంపొందించిందో గమనించాడు. న్యాయవ్యవస్తలోని మోసాన్ని, బండారాన్ని 
బెటపెటాడు. మతం ముసుగులో సాగే అనేకానేక దురాచారాలను, మోసాన్నితన నాటకంలోని 
పాత్రల “ద్యారా బహిర్గతం చేశాడు. 
నాటకంలోని రెండవ విశిస్టత పాత్రల్లో మనం చూసే సార్వజనీనత. కథావస్తువుకు 
తగ్గట్టుగా అప్పటి పరిస్థితుల కనుగుణ్యంగా మలచబడిన పాత్రలను మనం కేవలం ఒకే మూసలో 
పోసినవిగా (గ్రహించకూడదు. ఉదాహరణకు గిరీశాన్ని తీసుకుందాం. నేటి రాజకీయ నాయకుల్లో 
అనేకులు గిరీశానికి వారసులు! అంతకంటే మిక్కుటుమైన నయనంచనతో కూడిన ఎందరో 
గిరీశాలను మనం నేడు చూస్తున్నాం. లౌక్యానికి, చాణక్యతకు (ప్రతీకలైన రామప్పంతుళ్ళకూ 
ఇవాళ కొరవలేదు. మధురవాణిలాంటేి వేశ్యలు, మీనాక్షి బుచ్చమ్మలాంటి వితంతువులు - 
నేడున్నా, లేకున్నా, సమాజం చేతిలో దగావడి అన్ని విధాల తీవ దోపిడీకి గురయ్యే అభాగ్య 
ప్ర్రీలెందరో ఉన్నారు. మౌలికంగా గురజాడ చిత్రించిన ఆనాటి సమస్యలు నేడూ వున్నాయి. 
కాకుంశే, రూపం మారింది. సమస్య తీవతలో హెచ్చు తగ్గులున్నాయి. 
పై రెండు విశిష్టతలు కన్యాశుల్క నాటకానికి శాశ్వతత్వాన్ని చేకూర్చుతున్నాయి. 
సంధియుగంలో వచ్చిన ఈ నాటకం అప్పటి యుగమార్పునూ, ఆ మార్పు క్రమాన్నీ 
సూచిస్తున్నది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యాంశమేమంశు, అపుడు, వలస పాలనలో మొదలైన 
ఈ మార్పును చరిత్రకారులు, సామాజిక శాస్త్రజ్ఞులు ఆధునికతా [క్రమంగా విశదీకరించారు. 
వలస దోపిడీలో ఉన్న ఒక దేశంలో ఆధునికీకరణ క్రమాన్ని (Process of modernization), 
దాని మీద పెత్తనం చెలాయించే వలసరాజ్యమే ప్రవేశ పెడుతుంది. ఇది కేవలం తన 
స్వప్రయోజనాల కోసమేనైనా ఆ (క్రమంలో వలస సమాజం కొన్ని తప్పనిసరి మార్పులకు 
గురౌతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం భారతదేశంలో 19వ శతాబ్దంలో మొదలైన ఈ 
మార్పు వలసరాజ్య పెత్తనంలో జరగడమే కాక దాని అవసరాలకనుగుణ్యంగా, తాను గీసిన 
గిరిలోనే ఈ ఆధునికీకరణ జరగడం. అంతేగాక మరో ముఖ్యాంశమేమిటంటే, ఆంగ్లేయ 
వలసవాదులు ఈ [క్రమానుగత వేగాన్ని తగ్గించడమే కాక ఒక దశలో విస్మరించారు కూడా, 
ఆధునికీకరణ సాగినమేరకైనా భారతీయ సమాజంలో వచ్చిన చైతన్యానికి వారు జంకారు. 
వలసవాద మూడవదశ అయిన సా(మాజ్యవాద శకంలో ఇది జరగడం యాదృచ్చికమేమి 
కాదు. సామ్రాజ్య సుస్ట్రిరత కోసం దేశంలోని భూస్వామ్య, (పతీపశక్తులతో రాజీవడి ఈ 
అభివృద్ది క్రమాన్ని మధ్యలో నిలిపివేశారు. మనం తీవ్రంగా గర్లించాల్సిన విషయమేమంళు, 
ఈ (క్రమాన్ని స్వాతంత్రానంతర కాలంలో మన పాలకులు కూడ పూర్తి. చేయకపోవడం. 
అందుకనే అసంపూర్ణంగా మధ్యంతరంగా నిలిచిపోయిన సామాజిక మార్పు; నేడు బహరూపాల్లో 
వ్యక్తమౌతున్న సామాజిక రుగ్మతలకే కాక, రాజకీయ, ఆర్థిక సంక్షోభం వైపు దేశాన్ని 
తీసుకెడుతున్నది. ఆంగ్షవిద్య వల్ల కలిగిన దుష్పలితాలు, ఆనాడు ప్రవేశపెట్టిన న్యాయవ్యవస్తలోని 
లోపాలను, రాజకీయాల్లో అప్పటికే ప్రవేశించిన 'దివాన్లిరి'ని, యిప్పటికీ మనం చూస్తూనే 
వున్నాం. అందుకనే అప్పటి సమస్యలకు అద్దం పట్టిన కన్యాశుల్కం నూరేళ్ళు బతికి 
బట్టకట్టుంది. 
(శ్రీ, కెవి. రమణా రెడ్డి “నూరేళ్ల కన్యాశుల్స_ ౦’ 1992 
వ్లుస్తకానికి వరిచయ వాక్యాలు) 


కన్యాళుల్భ_ 5: నూరేళ్ళ నమాలోచనం... 


జీవిత[పతిబింబం కన్యాశుల్క_౦ 


ఆచార్య టు గంగవ్వు 


తెలుగుసాహిత్యం (ఫారంభమై వేయి సంవత్సరాలు. తెలుగులో ఉత్తమ నాటకం 
కన్యాశుల్కం వెలసి వంద సంవత్సరాలు. నన్నయతో తెలుగు సాహిత్యం (ప్రారంభమైనా 19 
శ. _ఉత్తరార్హంలోగాని తెలుగు నాటకం  వెలయలేదు. ఇందుకు కారణాలనేకం. పాశ్చాత్య 
నాటకరంగ ప్రభావంతో పార్శీ, ధారవాడ నాటక కంపెనీల నాటక (పదర్శనలు ఒకవైవు, 
సంస్కృత నాటక రంగ ప్రాముఖ్యం, దాని వునరుజ్జీనన [ప్రయత్నం మరో వైపు భారతదేశంలో 
- అందునా తెలుగుసీమలో నాటకాలు వెలయటానికి దోహదం చేశాయి. తెలుగులో వెలసిన 
అనర్హ నాటకమణి కన్యాశుల్కం. అంతకుముందే 1860 నుంచి తెలుగులో నాటకాలు వెలిశాయి. 
తదనంతరమూ వచ్చాయి కోకొల్లలు, కానీ కన్యాశుల్కం నాటకానికున్న ప్రాధాన్యమూ, 
నిగిష్టతా మరే నాటకానికీ రాలేదంశే అబ్బురవడవలసిన అవసరం లేదు. కారణలా గురజాడ 
అప్పారావు అమృతకలం నుంచి వెలువడ్డ నాటకం మానవ జీవితానికి శుద్ద దర్పణం. 
సమాజ దర్పణం సాహిత్యం. సాహిత్యంలో అత్యుత్తమ సమాహార కళ నాటకం. ఆ నాటకం 
మానవజీవిత విమర్శ (Drama is a criticism of life). ఇది కేవలం విమర్శకాదు; జీవితతత 
స్వరూవ నిరూవణం; అది నాటక లక్ష్యం. మానవుల మనః (ప్రవృత్తులు - మంచివీ, చెడ్డ 
సమస్తమూ నాటకంలో ప్రతిబించించవలసి ఉంది. అందుకే కళావాస్తవికవు భాంతి (11103102 
of reality). వాస్తవం కళకాదు. వాస్తవంలా ఉండి, అదే ఇది అనే భాంతిని కలిగించేది. నిజంగా 
మనం చూస్తున్నది ప్రపంచమనిపించేది. ఇందుకు చక్కటి నిదర్శనం కన్యాశుల్కం నాటకం. 


కన్యాశుల్కంలో ఆనాటి సామాజిక దుశ్చర్యల్ని అవహేళనాత్మకంగా హాస్య స్ఫూర్తితో 
ఖండించి మంచిని పెంచుమని అతి సామాన్య మానవుల భాషలో - అంశు వాడుక 
భాషలో నిరూపించిన మహా కళావేత్త గురజాడ అప్పారావుగారు. తెలుగులో అంతవరకు 
వచ్చిన నాటకాలలో ఇలాంటి ప్రయత్నం - కళాత్మకంగా చేసిననారు లేరు. అయితే కందుకూరి 
వీరేశలింగం పంతులుగారి అనేక (పహసనాలలో “బాహ్మవివాహలంి చాల ముఖ్యమైంది. ఇది 
ప్రహసనమే, ఆనాటి అతిబాల్య, వృద్ద వివాహాలను, కన్యాశుల్కాన్ని ఖండిస్తూ రాసిన 
ప్రహసనమిది. మొదటి సాంఘిక స్వతంత్ర నాటకం 1880లోనే వచ్చింది. అది వావిలాల 
వాసుదేవశాస్త్రిగారి *నందకరాజ్యం'”. అప్పటికే వారు “జూలియస్‌ సీజర్‌ అనే నాటకాన్ని 
తేటగీతల్లో అనువదించారు. అలాగే నందకరాజ్యం సైతం తేటగీతంలోనే రచించారు. ఆనాడు 
బాహ్మణులలోని వైదిక, నియోగి భేదాల మూలంగా అనైక్యం రాజ్యం చేస్తూ ఉండేది. దాన్ని 
ఖండిస్తూ వారు చేసిన ప్రయత్నం గొప్పది. ఆ నాటకం వ్రదర్శించబడిన దాఖలాలులేవు. 
ద్రీవిద్య ప్రాధాన్యాన్ని ప్రకటిస్తూ 1895లో ఆచంట సాంఖ్యాయన శర్మగారు “మనోరమ! 
సాంఘిక నాటకం రచించారు. దానికి ప్రాధాన్యం వచ్చినట్లులేదు. తదనంతరం (1917) 
పొనుగంటి వారి కంఠాభరణం వచ్చినా పరిమిత (ప్రయోజనమే సాధించింది. కాళ్ళకూరివారు 
వరవిక్రయం, చింతామణి, మధుసేన - మూడు సమస్యలను గూర్చి - నాటకాలు రచించి 
సామాజిక రుగ్మతలపై ధ్వజమెత్తారు. ధర్మవరం పౌరాణిక నాటకాల్లో అక్కడక్కడా, కోలాచలం 
(శీ/నివాసరావుగారు రామరాజు చరిత్ర మొదలైన చారిత్రక నాటకాల్లోను, ఆచారమ్మన 
(ప్రహసనము, నాబిపొద్బి, అన్యాయ ధర్మపురి మహిమలోను కళ్ళకు కట్టినట్లు వేశ్యావృత్తి 


కన్వాళుల్కం. నూరేళ్ళ నమాలోచనం.. 


నిర్మూలన, మద్యపానం, అతిబాల్య, వృద్ద వివాహాల ఖండన, కన్యాశుల్క నిరాసం మొదలైన 
అంశాల్ని చక్కగా నిరూపించారు. 


కానీ చెడులన్నింటిని అవహేళనాత్మకమైన హాస్యంతో ఖండించి మంచి మార్గం చూపించిన 
ఘనత గురజాడ వారిది. కందుకూరి వారి “(బాహ్మవివాహంి కేవలం ప్రహసనమనీ, కన్యాశుల్కం 
ఉత్తమశిల్పంతో కూడిన నాటకమని గురజాడ వారే పేర్కొన్నారు. 


Recently, 1 happened to read Brahmavivaha by Rai Bahadur Viresalingam 
Pantulu garu and found that there were some parallel passages in our plays, 
a thing perfectly natural considering that his piece traversed the whole field 
of Brahmin marriages. But it will be seen that these plays have little else 
in common, our treatment being essentially different. ‘Brahmavivaham’ was 
meant to be a pure comedy of manners, while in ‘Kanyasulkam’ humour, 
characterisation and the construction of an original and complex plot have been 
attempted with what success, it is for the public to judge.? 


ఇందులో అప్పారావుగారే పేర్కాన్నట్లు “బాహ్మవివాహం'*లో ఆనాడుండిన బ్రాహ్మణ 
కుటుంబాలలో వివాహపు తీరుతెన్నులు వివరించబడ్డాయి. ఆ ఒక్క లక్షణమే బాహ్మవివాహ 
కన్యాశుల్కాలలో సమానలక్షణం. అంతేగాక  *“బ్రాహ్మవివాహం” వరిశుద్దమైన ‘Comedy of 
manners’ కోవకు చెందింది. అప్పారావు గారు కన్యాశుల్కంలో హాస్యమూ, పాత్ర చిత్రణ, 


స్వతం(త్రమూ, సంకీర్ణమూ అయిన ఇతివృత్త నిర్వహణమూ గల నాటకీయ శిల్పంతో నాటక 
రచన చేసినట్టు చెప్పిన మాటలు వాస్తవమని విదితమవుతుంది. 


(గీకునాటక సాహిత్యంలో (టాజెడీ, కామెడీ అనే రెండు రకాల నాటకాల్లో టాజెడీకి 
ఒక ప్రత్యేక ప్రతిపత్తి షక్‌స్పియర్‌దాకా కొనసాగింది. అలాగే కామెడీ మూడు రకాలన్నారు. 
Old comedy, Middle comedy, New comedy. క్రమ పరిణతి పొందింది. కామెడీ 
నాటకకర్తలలో మొదట పేర్కొన దగ్గ ప్రముఖుడు అరిష్టోఫేన్స్‌., ఆ వెనుక మినాండర్‌ 
కాలంలో కామెడీ వికాసం పొందింది. కామెడీకి మంచి స్వరూపాన్నిచ్చిన (ఫెంచి నాటకకర్త 
మోరియర్‌. ఈయన కామెడీలలో విలక్షణతలు గురించి చెబుతూ పాత్ర ప్రాతినిధ్యం గల 
కామెడీగా పరిణత రూపాొన్నిచ్చి జీవితవిమర్శనాత్మకంగా గావించాడని కోలాచలం (శ్రీనివాసరావు 
తెలిపారు. “He (4011ల) turned comedy into the representation of character 
and into the criticism of [లే అట్టు ఇంగ్లీషులో షేక్‌స్పియర్‌ ను మించిన నాటకకర్త 
లేడు. అంతకు కొంచెం ముందటి వాడు మార్లో, “Shakespeare is unrivalled in his 
historical dramas as Ben Janson in his comedies” అని పేర్కొని బెన్‌ జాన్సన్‌ కామెడీల 
విశిష్టతను కోలాచలం వారు వివరించారు.* ‘EVery Man in his Humour, Every Man 
out of His Humour, The Silent Woman, The Alchemist’ అనే నాటకాల విశిష్టతని 
పేర్కొని వీటిలో “00066 of character’ అనీ ‘Rather a satire than comedy’ అనీ, 
‘Moral aim’ ఉందనీ తెలుపడమే గాక, ‘The silent wంman” అనే కామెడీని గూర్చి “The 
intrigue of this play is the greatest and most noble of any pure unmixed comedy 
in any language” అని (డైడన్‌ విమర్శకుడు, “....the 056 entertaining of Jonson’s 
comedies... An old Misanthrope to whom all noise in odious manners what he 
believes to be a silent woman but what proves a talkative body and in ultimately 
discovered to be a boy” అని కోలరిడ్డి, “Here the silent woman in the end has 
to metamorphose herself to a boy” అని కోలాచలం వారూ (ప్రశంసించిన తీరు మనం 
గమనించవలసి ఉంది. కామెడీ బెన్‌ జాన్సన్‌ కలంలో పరిణతి చెందిన తీరు గుర్తించగలము. 


[20 కన్యను రం: నూరేళ్ళ సమాలోచనం... 


ఆ వెనుక “రెస్టోరేషన్‌ పిరియడ్‌ *లో కాంగ్రీవ్‌, షెరిడన్‌, రాబర్ట్స్‌, పినరో, జోన్స్‌, 
ఆస్కార్‌ వైల్డ్‌, బెర్నార్డుషాలు, (ఫెంచి నాటకకర్త మోలియర్‌ నాటకాల (ప్రభావంతో కామెడిలు 
రచించారు. ఆ వెనుక ఇబ్బ నవీన నాటకిరీతి సంచలనం కలిగించింది. వీరందరిని 


జీర్షించుకొని, తమదైన నాటక పద్దతిని తెలుగు వెలుగును పెంచే రీతిలో గురజాడ కన్యాశుల్కం 
రచించారు. 


పె పరిశీలనవల్ల మనకు అవగతమయ్యే అంశాలు; 
కామెడీ కమవికాసం- 


1. Comedy of Manners, 2. Comedy of Humours, 3. Comedy of Character 
with Satire which aims at moral teaching. ఈ లక్షణాలన్నీ గురజాడ అప్పారావుగారు 
తమ కన్యాశుల్కం నాటకంలో ఉద్దేశించారు. అయితే ఇది కేవలం అంధానుకరణం కాదు. 
పై. 3వ అంశంలోని సంగీర్ణ ఇతివృత్త నిర్వహణతో, అధిశ్రేపాత్మక హాస్యమూూ, నీతిబోధకతా, 
సంఘసంస్కరణాత్మకమూ, సజీవపాొ త్ర చిత్రణాత్మకమూ అయిన అత్యుత్తను సాంఘిక నాటకం 
రచించారు. ఇందులో సజీవమైన వాడుకభాషను ప్రయోగించారు. ఈ లక్షణాలే కన్యాశుల్కం 
కాలంలో వాడని వీడని పరిమళభరితమైన తాజా పూవులా మనలని సమ్మోపహవరచడానికి హేతువులు. 
అనాటి సాంఘిక దురాచారాలను ఖండించడ మేగాక భాషాసంస్కారమూ వారాశించారు. 
తదుచితరీతిని నాటకరచన చేశారు. తెలుగునాటక సాహిత్యంలోనే ఇది విస్తవాత్మక (ప్రయత్నం. 
అంతకుముందు, తదనంతరమూ పౌరాణికాలు అధికంగా, చారిత్రకాలు కొలదిగా తెలుగు 
నాటకరంగంలో ఆధివత్యం వహించాయి. గద్యపద్యగేయాత్మకాలు, పద్యనాటకాలు ప్రాతినిధ్యం 
వహించాయి. ఆ సమయంలో కేవల వచనం, అందునా వ్యావహారిక భాషలో కన్యాశుల్కం 
(పప్రథమ (ప్రయత్నం. 
ఇతివృత్తం: 


ఇతివృత్తం నాటక శరీరమని (ప్రాచ్యలాక్షణికుల్లో (పప్రథముడు భరతమపార్తి సూత్రం. 
గ్రీకునాటక శిక్షణక్తర్త అరిస్టాటిల్‌ (ట్రాజెడీకి “ప్పాట్‌' అత్మ అని పేర్కొన్నాడు.” భరతుడు 
నాట్రకపాతవిత్రణ గూర్చి చెప్పకహాయినా, అరిస్టాటిల్‌ పాత్రలకు రెండోస్తాననుని పిర్మాన్నా 
నాటకంలో పాత్రచితణ మత్యంత ప్రాధాన్యం కలదనడం మరవకూడదు. దీనివల్లనే 
ఉత్తమనాటక మవుతుంది. కథ:5[00% ఇతివృత్తం:Pl0t, నాటక కథ అస్తిపంజరం 
ఇతివృత్తం నాట్య శరీరం. అస్తిపంజరంలాంటి కధను ఇతివృత్తం చేసి నాట్యుళవీరంగా మచ్చి, 
ఆ వెనుక సహజ పాత్రచిత్రణ, ఇతిగృత్తానుగుణమూ, క్రమవికాసడదోహదిము అయిన 
సన్ని వేశకల్పనా శిల్పవైభవమూ, ఆయా _ పాత్రల శీలవృత్తులుు మనఃప్రవృత్తులు స్పష్ట్రమయ్యే 
సామాజిక స్థితిగతులను, హాయిగా పొఠక/(పేక్ష్రకులను అనందసందోహంలో ముంచెత్తే హాస్యధోరణీ, 
అధిశ్రేపమూ సంఘసంస్క్రణాత్మకమై, ఎతిబోధకతతో ఒప్పారే రచనారీతి, సరళమైన వాడుకభాష 
మొదలైనవి ర్తక్తమాంసాలే గాక శీవమూ అయిన నాటకానికి అమృతత్వం చేకూరుస్తాయి. ఇవన్ని 
స్వస్వరూపాలతో నిండి నిబిడీకృతమై ఉన్న తెలుగులో” అత్యుత్తను నాటకం కన్యాశుల్కం. 
ఆనాటి సంఘానికి (ప్రతిబింబం. మానవజీవిత దర్పణం. 

“కన్యాశుల్కం నాటక శిల్పంలో మరీ మహత్తరమైన దేమీకాదు. కథను పట్టుకుని ఒక 
క్రమవద్దతిలో కథాంశాల కనుగుణంగా రంగంతర్వాత రంగం రాసుకుంటూ పోయాడు గురజొడ. 
ఇందులో నిర్మాణ మార్మికత అంటూ ఏమీలేదు,” అని డా॥యు.ఏ. నరసింహమూర్తిగారి 
అభిప్రాయం. కన్యాశుల్కంలోని నాటకశిల్పం “మరీ మహత్తరమూకాదు; నిర్మాణమార్మికత 
లేదు. నిజమే, గురజాడ ఉద్రేశమదికాదు. అతి సామాన్య విషయాన్ని అంచు కథని 
ఎన్నుకొని దాన్ని ఇతివృత్తంగా నాటకంలో సముచిత రీతిని, సహజ రీతిని - వారు చెప్పినట్టు; 


తన్వాళుల్క ౨: నూరేళ్ళ నమాలోచనం.. 


అయితే సహజంగా సన్నివేశ కల్పనతో రంగాలుగా నిర్మించుకొన్నారు. అందులో చక్కటి 
క్రమోన్మీలనంతో పాత్ర చిత్రణ చేస్తూ, వాడుక భాషలో సంభాషణలు కొనసాగించారు. 
హాస్యస్తూర్తితో అవ హేళనాత్మకంగా ఆనందాన్ని కలిగించిన విశేషమే ఆ నాటకాన్ని అవురూపంగా, 
అపూర్వంగా చేయగలగడం గురజాడ విశిష్టత. అందుకే మౌలికమూ, సంక్షిష్టమూ అయిన 
ఇతివృత్త నిర్మాణం కన్యాశుల్కంలో ఉందని గురజాడ వారే “పేర్కొన్నారు. 


“Brahmavivaham was meant to be a pure comedy of manners, while in 
Kanyasulkam humour, characterisation and the construction of an original 
and complex plot have been attempted with what success, it is for public to 
judge.”'° దీన్నే అతి సామాన్యమే అంటూ ప్రశంసించిన శ్రీ సర్దేశాయి తిరుమలరావుగారి 
మాటలుటంకించదగ్గవి. “పనికిమాలిన రెండు బాపన కుటుంబాల ఉదంతము వర్షించి 
సార్వజనీనతను, తత్కాలీన సమస్యల రెండు మూడింటిని ప్రతిపాదించి సార్వకారీనతను, 
మారుమూల కళింగదేశములోని కు-అ(గహారములను చిత్రించి సార్వదేశీయతను సంతరించుకొనిన 
'కన్యాశుల్క' నాటకము, ఈ విషయమున ఒంటరి - వేకువ జామున వేగుజుక్కవలె.”11 
ఉన్నది ఇతివృత్తం సామాన్యమేకానీ దానికి సార్వజనీనతను చేకూర్చటంలోను, కన్యాశుల్క 
నిరాసమూ, అతిబాల్య, వృద్ద వివాహాలను రూపుమావడమూ, వేశ్యావృత్తి నిర్మూలనమూ 
అనే మూడు సమస్యలు - ఈనాడు సమస్యలే కాదు. అయినా వాటి ఖండనద్వారా 
సార్వకాలీనతను సంపాదించటంలోను, కళింగాం[ధంలోని రెండు అగ్రహారాల కథకు సార్వదేశీయతను 
సంతరించటంలోను మహాకవి గురజాడ వారు విజయదుందుభిని (మోగించారు. ఆ విజయధ్యానం 
వంద సంవత్సరాలైనా వినిపిస్తూనే ఉంది; ఇంకా వినిపిస్తూనే ఉండగలదు. అ(గ్రహారం 
బాహ్మణ కుటుంబాల కథతో పాటు అనాటి సమాజానికి దర్పణంలా కన్యాశుల్కాన్ని 
అనేకాంశాలతో కూర్చారు గురజాడ. ఆనాటి మూఢవిశ్వాసాలను ప్రతిబిందించారు. పూజారి 
గవరయ్య; భూతాన్ని సీసాలో బంధించడం, భూతవైద్యం చేయడం, యోగిని, బైరాగి వేషాలలో 
సామాన్య ప్రజలను మహిమగలవాళ్ళమని అంజనం వేయడం మొదలైన వాటితో మోసగించడం, 
వకీళ్ళ ఆగడాలు, పోలీసుల జులుం, మద్యపానం మొదలైన వాటి అనర్జాలను సహజంగా 
చిత్రించి ఆనాటి సమాజాన్ని చక్కగా “కొండ అద్దములోని (ప్రతిఫలింపజేసిన ఘనత వీరిది. 
ఇదంతా నాటకమైతే సుబ్బి వివాహం తప్పించడానికి మధురవాణి సహాయంతో కరటకశా స్త్రి 
తన శిష్యునితోపాటు చేసిన (ప్రయత్నం అంతర్నాటకం. గిరీశంలాంటి ఆకతాయి సంఘనిరోధక 
శక్తులను అవహేళనచేయడంలో అనాటి వ్యక్తుల తత్వనిరూపణం విదితమవుతుంది. ఇలాగా అనేక 
సమస్యల సంపూర్ణ ప్రతిబింబం కన్యాశుల్కం. నిర్మాణ మార్మికత లేని మాట వాస్తవమే 
అయినా, తన్మూలాన నాటక శిల్పం కాకపోయినా పై సమస్యలన్నింటినీ వడుగు పేకల్పా 
అల్లుకొని పోయేట్టు ఈ నాటకాన్ని నిర్వహించడంలో విశిస్టత గోచరించకపోదు. అది అందరికీ 
అర్హమయ్యేట్టు రచించడమే గురజాడను ఉత్తమ నాటకకర్తగా నిరూపించి ఈనాటికీ, ఇంకేనాటికీ 
కన్యాశుల్భం ఉత్తమ నాటకంగా నిలిచిపోయే అవకాశం కలిగించింది. 


పొా(త్రచిత్రణ: 


సజీవపొత్రల చిత్రణ అంత సులభమైన పనికాదు. లోకవృత్త పరిశీలనవల్ల మానవవృత్తులను, 
మనఃప్రవృత్తులను పరిశీలించి, ఆచార సంప్రదాయాలను అవగాహన చేసుకొని వారి సహజ 
భాషలో వాటినన్నిటిని (ప్రతిబించించడం నాటకకర్త ప్రతిభకు నికషోపలం. అందునా పౌరాణిక, 
చారిత్రకాలు గాక సాంఘికేతివృత్తం (గ్రహించి తదుచిత రచన చేయడమే నాటక నిర్మాణ 
శిల్ప్వమవుతుంది. అవే మనం గురజాడ కన్యాశుల్కంలో పుష్కలంగా చూడగలిగిన అంశాలు. 
అందువల్లనే ఈ నాటకం విశిష్టమైంది. కేవలం ఆచార వ్యవహారాలనే గాక, సహజంగా ఉండే 


[232 ఏత వన్పాముల్క నూరేళ్ళ నమాలోచనం... 


రీతిలో హాస్యం జోడించి ఇతివృత్త వికాస వరిణామాలకు తగినట్టు పాత్రల చిత్తవృత్తులను, 
వాడుకభాషలో నడిపించడంలో గురజాడ గొప్పదనం విదితమవుతుంది. 


కన్యాశుల్కంలో దుష్ట పాత్రలున్నాయి, కేవలం మంచి పొ[తలున్నాయి. చెడ్డలో మంచి 
పా|తలున్నాయి. అమాయక పాత్రలున్నాయి. గడుగ్గాయి పాత్రలున్నాయి. సమాజాన్ని తరిమే 
సమస్తమైన పాత్రలూ ఉన్నాయి. కొన్ని పాత్రలకు నామకరణంతో సార్రకతను సూచించారు 
గురజాడ. అదో పద్దతి. సౌజన్యారావు రాశభూతమైన మంచితనం. సమాజ సముద్దరణమే 
తాను ప్లీడరు వృత్తినవలంబించడంలోని హేతువు. లుబ్దావధాన్లుని రక్రించడంకోసం సౌజన్యారావు 
వద్దకు మారువేషంలో వచ్చి చివరికి తానేనని తెరిపి ముద్దిమ్మని అడుగుతుంది మధురవాణి. 
అందుకు వెయ్యి రూపాయలిస్తానంటాడు సౌజన్యారావు. చివరికి వ్రతభంగమైనా మధురవాణిచేత 
నిజం వినాలని షరతుప్రకారం ఇవ్వబోగా “చెడనివారిని చెడగొట్టవద్దని మా తల్లి చెప్పింది.” 
అని మధురవాణి సౌజన్యారావు (వతభంగంకాకుండా ఆయనను వారించి మంచితనాన్ని 
కాపాడుతుంది. కరటకశా, ప్రై గురువు. అలాంటివానికి మధురవాణి గురువు. కాని అలాంటి 
మధురవాణికి గురువు సౌజన్యారావు. ఈ విధంగా మధురవాణి వేశ్య అయినా, గిరీశంతో 
రామప్పంతులుతో ఉన్నా, మంచితనం చివరికి పరాకాష్ట నందుకొంటుంది. పరోపకారమే 
ధ్యేయంగా తన మధురమైన వాణితో సాధిస్తుంది. రామప్పంతులు దొరకినవాళ్ళకి జుట్టుముళ్ళు 
సేవాడైతే, అతని ముక్కుకు తాడువేసి ఎద్దేవాచేసి "ఏడిపిస్తుంది మధురవాణి. మీనాక్షినీ 
మీనాక్షమ్ము అని గౌరవంగా పెర్కొని బాలవితంతువైన ఆ పిల్లపై జారిచూపుతుంది. కారణం 
మీనాక్రికి తనకాగతి బట్టుంచిన తండ్రి లుబ్దావధానులు మీద, ఇలాంటి పరిస్థితికి కారణమైన 
ఆనాటి ఆచారంతో కూడిన సమాజం మీద కోపం. అలాంటి పిల్ల పై మధురవాణికి జారి. ఇది 
మధురవాణి మంచితనానికి నిదర్శనం. వృత్తిరీత్యా చెడ్డదైనా అందులోంచి బయటవడి మంచి 
వర్తనతో మెలగాలన్న _ వ్యక్తివికాసవాంఛ మధురవాణిలో ఉంది. ఇలాంటి పాత్రచిత్రణ మూలాన 
గురజాడవారి మహిళాభ్యుదయవాదం  విస్పస్మ్రమవుతుంది. అలాగే సౌజన్యారావు చేత విధవలను 
పూనా వంపించి చదువుచెప్పించడమనే విధానాన్ని ఏర్పాటు చేయించడంలో ఈ - స్ర్త్రీ 
అభ్యుదయవాదం గుర్తించగలము. విధవా వివాహాలకంటే - ముందు వాళ్ళు చదువుకొని, 
ఎరుకగల వారుకావాలన్నది వారి ఆశయం. 


చెడులో మంచి పాత్ర కరటక శాస్తి. శిష్యుడికి చదువు చెప్పడానికి బదులు నాటకాల్లో 
తనతోపాటు అడువేషాలు వేయిస్తూ చెడగొడుతూ వచ్చిన చెడ్డగురువు. అయినా సుబ్బి జీవితం 
నాశనం కాకుండా లుబ్జావధానులతో జరిగే పెళ్ళిని చెడగొట్టుడానికి శిష్యునికి ఆడవేషం వేసి, 
సెళ్ళిచేసినా, శిష్యుని ఇల్లరికపుటల్లునిగా చేసుకొంటానని మధురవాణికి మాటిస్తాడు. తాను 
లుబ్దావధానులవద్ద కన్యాశుల్కంగా తీసుకొన్న వన్నెండువందలూ, కంక లుబ్బావధానులకే 
ఇచ్చి వేయడానికెళతాడు. అది కరటకశ్ళొ స్త్రి, చెడ్డలోని మంచి. 

గిరీశం “డామిట్‌! కథ అడ్డంగా తిరిగింది అన్న చివరి మాటలు గిరీశం దుర్మార్గానికి 
వరాకాష్ట్రను సూచిస్తాయి. బొంకులదిబ్బలో స్వగతంతో గిరీశం (ప్రవేశం. అదేవిధంగా చివరికి 
గిరీశం మాటలతోనే నాటకాంతం. ఇదొక నాటకీయ శిల్పం (Technique) కదా! ప్రారంభంలో 
పూటకూళ్ళమ్మ  వరిచయమూ, మధురవాణితో సాగించిన శృంగారమూ, వెంకువంతులు 
కోడలికి లవ్‌ లెటర్‌ రాసిన ఉదంతమూ మొదలైన వాటితో పరిచయమైన గిరీశం ఆదర్శాన్ని 
చూవబోయి సౌజన్యారావు చేతిలో అవమానితుడై “నెపోలియన్‌! తక్షణం యింట్లో నుంచి 
పైకి పో” అనిపించుకొన్న గిరీశం నిష్కమణంతో నాటకం ముగుస్తుంది. బహు జాగరూకుడైన 
నాటకకర్త రచనకిది నిదర్శనం. ఆ పాత్ర కొాంచతనం (ప్రారంభం నుంచి అంతంవరకు మనం 
చూడగలం. 

ధనాశాపరులు అగ్నిహోత్రావధానులు, లుబ్దానధానులు. చిన్నవయస్సులోనే తమ కూతుళ్ళను 
ధనంమీది మమకారంతో అమ్ముకొని, వారి జీవితాలను నాశనం చేసిన దుర్కార్లులు. 


కన్వాళుల్భ అః నూరేళ్ళ సమాలోచనలు. 233 ౧) 


ఒక కూతురు బుచ్చమ్మ తలచెడి ఇంట ఉండగా మరోచిన్నకూతురు సుబ్బి జీవితం 
నాశనం చేయడానికి పూనుకొన్నవాడు అగ్నిహో[త్రావధానులు. భార్యా కరటకశ్శాస్తులు 
వద్దన్నా లెక్కచేయక లుబ్బావధాన్గుకు పద్దెనిమిది వందల వరహాలకు తనకూతురును ఇవ్వడానికి 
నిశ్చయం చేసుకొన్నానని “తాంబోలమిచ్చేశాను. తన్నుకు చావండి,” అంటాడు. వెంకమ్మ 
బావిలో పడ్డా లెక్కచేయక చివరికి పెళ్ళి చెడిపోయి సౌజన్యారావు చేత తిట్లు తింటాడు 
అగ్నిహోత్రావధానులు. వేదం పేరు చెప్పుకొని బతికేవాడు, ఇంగ్లీషు చదువులం టీ గిట్టునివాడు 
ఈ పెద్దమనిషి. పేరులోనే లుబ్దత్యమున్న వాడు లుబ్బావధాన్లు. ఏది ఏమైనా డబ్బు 
పోకూడదు; రావాలి. మీనాక్షిని ధనాశతోనే విధవని చేశాడు. తాను ముసరిముప్పన ఏమెరుగని 
బాలికను వివాహంచేసుకోబోతాడు. అదంతా బెడిసికొడుతుంది. సౌజన్యారావు లుబ్బావధాన్లుని 
మధురవాణి మంచితనంతో రక్షిస్తాడు. ఈ ఇద్దరు నిజమైన చెడ్డపాత్రలు. ఇంతకంటే 
దుర్మార్గుడు రామప్పంతులు. రామప్పంతులు రామచంద్రపురం కరణం. జొతకాలు, జాబులు 
బనాయించడంలో అందెవేసిన చేయి. నియోగి గనుక శృంగారం  మధురవాణితోనే గాక, 
కనిపించిన (స్త్రీలను వదలని వాడని మధురవాణి మాటల్లోనే తెలిసేవ్యక్తి.  మధురవాణిచేత 
కుక్క అనిపించుకోడానికి, వపూటకూళ్ళమ్మ చేత చీవురుదెబ్బలు తినడానికి, దీపమార్చి మీనాక్షిని 
వివాహమాడుతానని ప్రమాణం చేసి, శృంగారం చెరిగించబోయి లుబ్బావధాన్ల చేతిలో తన్నులు 
తినడానికి వెరవని వాడు. అగ్నిహోత్రావధాన్నూ, కరటకశౌస్త్రి, లుబ్బావధానులు వైదికులు. 
రామప్పంతులు, నియోగి. 

జాతకాలని బనాయించి ముహార్తాలను మార్చగరిగిన సమర్షుడు సిద్దాంతి. చదువుకొన్న 
వాడైనా లుబ్బావధాన్లువంటి వాళ్ళను సైతం బుట్టలో వేసుకోగల సమర్థుడు పూజారి గవరయ్య., 
భూతవైద్యం చేయగలడు; భూతాన్ని సీసాలో బంధించగలడు. 

కాగా సమాజంలోని తక్కినవాళ్ళు సారాయిదుకాణం వెనక తోటలో దర్శనమిస్తారు. బైరాగి, 
మునసబు, దుకాణదారు, వీరేశ, మనవాళ్ళయ్య, హెడ్డుకానిస్టైబులు, హవల్లారు - సంభాషణతో 
ఆ సమాజం స్పష్టమవుతుంది. రామప్పంతుల ఇంట్లో పేకాటలో మధురవాణి, భక్త, 
పూజారి గవరయ్య, పోలిశెట్టి ఉండగా వారి సంభాషణమూలంగా ఆ సతి అర్హమవుతుంది. 
సౌజన్యారావు లుబ్బావధానుల ఇంటిలో జరిగిన విషయం అంకు పెళ్ళికూతురు గోడదాటి 
పోయిందనీ, చచ్చిపోలేదనీ సాక్ష్యం చెప్పుమని పోలిశెట్టైిని పరివరివిధాలా అడుగుతాడు. “తమ 


శలవు కబ్బెంతరవేంటి” అంటూ అమాయకునిలా కనిపించినా చివరికి తప్పించుకొంటాడు. 
అమాయకుడిలా ఉన్నా తెలివిగా తప్పించుకొనే నేర్పు గమనించగలము. 


ఇంక పోలీసులూ, వకీళ్ళు తమతమ వద్దతిలో వాళ్ళు నడుచుకొన్నవాళ్ళే. ఈనాడేకాదు 
ఆనాటికే పోలీసు వ్యవస్త, న్యాయవ్యవస్తా ఆ స్టితిలో ఉందని గురజొడ నిరూపించారు. 

సంప్రదాయాల పేర అసంప్రదాయాలతో, ఆచారాల పేర అనాచారాలతో, విద్యపేర అవిద్యతో, 
మూఢవిశ్వాసాలతో, ధనాశతో కొట్టుమిట్టాడుతుండిన అనాటి సమాజాన్ని ఆయా పాత్రల 
శీలవృత్తుల, మనోవృత్తులద్వారా కన్యాశుల్కంలో అద్దం పట్టిన ఘనత గురజాడది. 


హాస్యం: 


గురజాడవారికి కీర్తిప్రతిష్ణలు - పైన పేర్కొన్న నాటక సుగుణాలతో పాటు - తెచ్చి పెట్టినది 
కన్యాశుల్కంలో పరిపోషితమైన హాస్యమే. పూర్వోక్తమైనట్టు గురజాడ కన్యాశుల్కంలో 
పేర్కొంది వెం రన లక్షణం హాస్యం (600060; తరువాత పాటత్రచిత్రణ, ఇతివృత్త 
నిర్వహణమూను.”-” ప్రాచ్యపాశ్చాత్యురీ హాస్య ప్రాధాన్యాన్ని గుర్తించారు. విశ్వనాథుడు 
సాహిత్యదర్పణంలో-- 

“వికృతాకార 'వాగ్వేష చేష్ట్రాదేః కుహకాద్భ వేత్‌ | 


234 కన్వాళుల్క 0: నూరేళ్ళ నమాలోచనం... 


హాస్యోహాసస్థ్తాయి భావఃి- వికృతమైన ఆకార వాగ్వేష చేష్టలతో కూడిన నటులవల్ల 
హాస్యముత్సన్న మవుతుందని వివరించాడు.!3 ఇలాగే (ప్రధానంగా అంగంలో Wit and 
Humour ప్రాముఖ్యాన్ని తెలిపారు. “HUmMour is, as it were, the growth of nature and 
accident. Wit as the product of art and fancy.”!* (పాచ్యపాశ్చాత్య నాటకహాస్యరీతులను 
గుర్తించిన కోలాచలం (శ్రీనివాసరావు గారు తదితర అంశాలతోపాటు నాటకంలో హాస్యం 
విగిష్టంగా ఉండాలని “it అన్నది ఉన్నతంగా ఉండాలనీ వివరించారు. “let the 
Dramas be scholarly, noble in pathos, passion and humour. Let the wit be of 
the Quality.” ఇలా పేర్కోవడమే గాదు తదనుగుణంగా ఉచితరీతిని హాస్యప్రయోగం 
తమ నాటకాల్లో చేసి చూపించారు. ఇంతకంశే వోస్యవ్రయోగానికి చక్కటి ఉదాహరణ 
కన్యాశుల్కం నాటకమయినా, అందువల్లనే ఇంతకాలం - వందేళ్ళనుంచి - జీవించి ఉంది; 
ఇంకా జీవించ గలదు. 

మనం గిరీశాన్ని చూడకపోయినా కన్యాశుల్కం చదువుతుంటేనే ఒక వికృతాకారం - 
ఒక వింత అయిన ఆకారం - గోచరిస్తుంది. తన్మూలాన హాస్యముత్సన్నమవుతుంది. దానికి 
తోడు గిదీశం రూపకల్పన బొమ్మలు స్పష్టం చేస్తాయి. ఈ  సందరుంలో బళ్ళారి 
రాఘవగారు గిరీశం ఆకారాన్ని ఇలా ఊహించారు. “Often times 1 have dreamed about 
Girisam, the adorable offspring of the late Gurajada Appa Rao who, with his 
‘Kanyasulkam’, has thrown a splendid ‘ratnahara’ over the shoulders of the 
Andhra Dramatic muse. This ornament still shines unmatched. What a darling 
child is Girisam! To me Girisam is not an ease-loving, cigar-smoking, muffler 
wearing, cane-swinging, curly-headed, gallivanting, crooked-mined adventurer.”!” 
ఈ గిరీశాన్ని చూడగానే, వినగానే మనకు నవ్వు రాకమానదు. అలాగే అతని చేష్టలూను. ఆ 
చేష్టలతోపాటు మాటలూను. గిరీశం సంభాషణల్లో - ముఖ్యంగా, వెంక ళలేశంతో, బుచ్చమ్మతో 
మాటలాడేప్కడు అతని ఆకార  వాచ్చేస్టల్లో హాస్యం పుష్కలంగా ఉత్పన్నమై ఆనందాపాది 
అవుతుంది. “ఏమివాయ్‌! మైడియర్‌ షేక్‌స్పియర్‌! ముఖం వేలవేసినాన్‌!” నాతో 
మాట్లాడడవేం ఒక ఎడ్యుకేషన్‌,” “వెల్‌! మైడియర్‌ ఎం(పెస్‌!” అంటూ మధురవాణి మీద 
తట్టుబోయినప్కృడు మధురవాణి తప్పించుకొని 'ముట్టుబోకండి' అన్నప్పుడు వా గ్వేషచేస్టలలోని 
గిరీశం వల్ల హాస్యం అభివ్యక్తమవుతుంది. ఇలాగే గిరీశం కనిపించే కన్యాశుల్క_ నాటకమంతాను. 
పోటిగ్రాఫ్‌ వంతులు బంట్రోతు వచ్చి ఇవ్వవలసిన బాకీ జరూరుగా ఇప్పించమంటాడు. అక్కడ 
వాడి మాటల్ని విననట్టు నటిస్తూ ఉంటాడు. చివరికి గాయత్రిపై శపథం చేస్తాడు. ఈ 
సందర్భంలో మై గతమైన గిరీశం హాస్యముంది. ఇంతేకాకుండా చిట్టచివర సౌజన్యారావు ఇంటిలో 
మధురవాణిని చూచి, సౌజన్యారావు సౌజన్యంముందు మధురవాణి మంచితనం ఎదుటు 
కఫంలో పడ్డ ఈగలా తన్నుకొంటాడు. “నెపోలియన్‌ ఆఫ్‌ యాంటినాచ్‌ గారూ” అన్నప్పుడు, 
తక్షణం వెళ్ళి పొమ్మన్నవ్వడు, తాను రిఫార్మ్‌ అయ్యాననీ, *ఐ డేవ్‌ యువర్‌ మెర్సీ అని 
వేడుకొంటున్నప్పుడు, చివరికి “డామిట్‌! కథ అడ్డంగా తిరిగింది? అనుకొన్నప్పుడు జీవితంలో 
భంగపొటును చవిచూచాడు గిరీశం, 

అంత గొప్పగా (ప్రవర్తించానని భావించే గిరీశం వ్యక్తిత్వం మీద దెబ్బ - దాంతో ఆతని 
నిసహాయస్థితిని చూచినప్పుడు అతని మీద జారికంశే నవ్వు వస్తుంది. ఆతనితో ఆరంభమైన 
నాటకం అతనితో అంతంకావడం విశేషమని పూర్యోక్తం. 

ఈ హాస్యం అవహేళన (Satire), చముత్కారయుతమూ (wt) అయినప్పుడు మరింత 
మనోజ్ఞంగా ఉంటుంది. బం|టోతుతో గాయత్రి ప్రమాణం చేసి “ఇన్నాళ్ళకి జంర్వుప్పోగు 
వినియోగంలోకి వచ్చింది. థియాసఫిస్టులు చెప్పినట్టు ఓల్లు కస్టమ్స్‌ అన్నిటికి యేదో ఒహ 
ప్రయోజనం ఆలోచించే మనవాళ్ళు యార్ప్చరిచారు. ఆత్మానుభవం అయితేనేగాని తత్వం 
చోధపడతు.” జని వ్యాఖ్యానించడంలో సెఖర్‌ ఉంది. తన్మూలాన హాస్యముత్సన్న 


కన్యాశుల్య_ ల నూరేళ్ళ సమాలోచనలు. 235 ౧ 


మవుతుంది. ఇప్పటివరకు వేదంలానే వద్యాల్ని భట్టేయం వేయిస్తారనడం, కాలిస్తే కోవిల్లోనే 
చుట్టలు కాల్పాలనడం, సంధ్యావందనం తోవలోనే చేసి వచ్చాననడంలోను వ్యంగ్య స్ఫూర్తితో 
హస్యముప్పతిల్లుతుంది.  *“మంత్రవంన్నప్పుదు వైదీకపవాడిదేం మంత్రవంండి ఈ రోజుల్లో 
వైదికముంత్రాల మహిమ పోయిందండీ. మంత్రమంశే నియ్యోగ (ప్రభువుదే మంత్రం! తమవంటి 
పయోజకులకు మంత్రం మాటాడుతుంది,” అని కరటకశొ, స్త్రి, తన కార్యం సానుకూలం 
చేసుకోవడానికి రామప్పంతులును పొగడినా, మంత్రవిషయంతో అనాటికే వచ్చిన దుస్థితిని 
ఏకరువు పెట్టి అవహేళనాత్మకంగా చెబుతున్నాడు. అప్పుడు హాస్యం కలుగకపోదు. శిష్యుడు 
ఆడవేషంలో ఉండగా హస్తసాముద్రికం, ముఖకళలను చూసి నిజమైన ఆడదే అన్న భావంతో 
రామప్పంతులు, సిద్దాంతి కన్నె అదృష్ట జాతకాన్ని పొగడుతారు. అందులోని చమత్కారం వల్ల 
హాస్యం మనకు కలుగుతుంది. నవ్వురావడంవల్ల, ఇంతకంశే గేదె పెరుగు చమే, “*చేగోడీ 
చమే” అని గిరీశం వెంకటేశం చేత వల్తింవ జేసి, నవ్వుతెప్పిస్తాడు. “ఇది వేదములోని 
సత్యం చమే, ధర్మం చమే వంటి గంభీరమంత్రములకు వ్యంగ్యానుకరణము. దీనిని “పారడి! 
(Parady) అందురు. దీని మూలాన మనకు నవ్యురాకమానదు. ఆ వేదమంధత్రాలని ఎద్దేవచేసి 
నవ్వుపుట్టించడం. సంప్రదాయం పై దెబ్బతీయడం.” 

సన్నివేశగతమైన పాస్యముంది. ఆ సన్నివేశంలోని పాత్రల మాటలవల్ల, చేష్ట్రలవల్ల, 
వేషాలవల్ల అధభివ్యక్తమయ్యే చక్కటి హాస్యం. మధురవాణి యింట్లో మంచంకింద దూరినప్పుడు 
రామప్పంతుల్ని, గిరీశంని వూటకూళ్ళమ్మ చీపురుతో సత్కరించేప్పుడు గిరీశం తప్పుకోవడమూ, 
రామప్పంతుల ఇంట్లో నుధురవాణీ రామప్పంతులు సంభాషణలో “మాటలు నేర్చిన శునకాన్ని 
వేటకి పంపితే ఉసుకోమంశేు ఉసుకోమందిట.” అన్న మధురవాణి మాటలకు రామప్పంతులు 
భుజాలు తడుముకోవడమూ, పెళ్ళికి గిరీశం వస్తే వంటలు వండడానికి పూటకూళ్ళన్ముని 
కుదుర్చుమన్నప్పుడు - ఆ సన్నివేశమూ, మధురవాణి పోలిశెట్టి మొదలైన వాళ్ళతో పేకాట 
ఆడుతున్నప్పుడు రామప్పంతులు వచ్చిన సందర్భంలోను, లుబ్దావధాన్లు ఇంటిలో పూజారి 
గవరయ్య భూతవైద్యం భాగంగా “హ్రాం హ్రీం, హూం" అని మంత్రపఠనం చేసి, భూతాన్ని 
సీసాలో బంధించానని చెప్పడంలోను, సారాయి దుకాణంలో బైరాగి తనకు మహిమ ఉన్నదని 
చెప్పడమూ, వేమన తనకు తాత అనీ, యోగిని వీదేశ, మనవాళ్ళయ్య, మునసబులకు ఉపదేశం 
చేయడంలో అక్కడ చేరిన వారందరి సంభాషణలో, లుబ్దావధాన్లు ఇంట్లో బైరాగి అంజనం 
వేస్తానని చెప్పడమూ, లేని బైరాగి అక్కడ కూర్చున్నాడని గవరయ్య, అసిరిగాడు అనడంలోను, 
నవ్వుకు కొదవలేదు. చదవడం కంపే ప్రదర్శనలో ఈ హాస్యానికి అనంతమైన అవకాశం. 
సన్నివేశ సంబంధ హాస్యానికి చక్కటి ఉదాహరణం. అగ్నిహోత్రావధాన్లు గిరీశం మీద పీకలదాకా 
కోపమగ్నుడై ఉండగా నాయుడుతో మాట్లాడుతూ దగా జరిగిన సంఘటన. “అగ్ని: ఆషెతే 
వెధవముండని పెళ్ళాడిన చవట పీనుగును వెనకేసుకోని, నా పీక యెందుకు నాక్కుచున్నాడూ 

అడుగో, ఆ గాడిదకొడుకు!” 

[గిరీశం తొందరగా ప్రవేశించును. అగ్నిహోత్రావధాన్లు పక్కనుంచి గిరీశం మీద పడును. 
గిరీశం తప్పించుకుని కిందకి జారి, అగ్నిహోత్రావధాన్లు కాళ్ళు బట్టి లాగి “మానరారికి 
నమస్కారం” అని పరుగుచ్చుకొనును. అగ్నిహేత్రావధాన్సు కిందపడును.] 
నాయుడు: “అల్లుడుగారా యేవింటుండి? (లేవదీసి వాళ్ళు దులుప్పున్సు. 


అగ్ని: వీడి (శాద్దం చెట్టుకిందబెట్టూ! యేడీ? వెధవని చంపేస్తాను. 


నాయు: అల్టుళ్లి హతవాంరిస్తే, కూతురు డబ్బిల్‌ వెధవౌతుంది. శాంతించండి. 
అగ్నిః నీ యింట కోడిగాల్సా! 
నాయుః అమోఘాశీర్ష్యచనము! పదండి." 


236 తన్వ్పాళుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


ఈ సన్నివేశంలో నవ్వ్యాపుకోవడం కష్టం. 


వేషం మార్చుకోవడంలోను హాస్యముంది. నాటకాల్లో విదూషకవేషం వేస్తూ ఆరితేరిన 
నటుడు కరటకశ్ళాస్త్రి. శిష్యుడికి స్త్ర,వేషం. నిజజీవితంలోను ఈ వేషాలు వాళ్ళకవసరమయ్యాయి. 
నాటకంలో మధురవాణి చివరి రంగంలో మగవేషంలో సౌజన్యారావు ఇంటికి వస్తుంది. దీనికి 
సూచన కరటకశా స్త్రి శిష్యుని ఆడవేషం చూసి తాను మగవేషంలో పీటలమీద కూర్చొని 
వివాహమాడతాననడంతో గుర్తించగలం. ముఖ్యంగా సుబ్బి వేషంలో ఉన్న శిష్యుని నిజమైన 
ఆడదిగా రామప్పంతులు, లుబ్బావధాన్లు, సిద్దాంతి, తక్కినవాళ్ళు నమ్మడంలోను వోస్యముంది. 

ఇలాగా గురజాడవారు వివిధ రీతుల హాస్యం పోషించి కన్యాశుల్క నాటకాన్ని చిరంజీవిని 
చేశారు. ఈ సందర్భంలో సర్దేశాయి తిరుమల రావుగారి మాటలుటంకించడం సబబు. 
“గురజాడ కన్యాశుల్క నాటకమును, ప్రొద్దుపోని వారిని నవ్వించుటకు వ్రాయలేదు. మానవ 
సంఘములో నొకభావములో రేకెత్తిన అసంబద్దతను, అసంగతత్వమును ఎత్తిచూపి, మన పెద్ద 
మెదడుకు పనిగర్చించుటకు వ్రాసెను. పెద్ద దేహదృష్టిలో నచ్చటచ్చటు నొక విధమైన రోగము 
దాగియున్నప్పుడు, కుశలుడైన వైద్యుడు తన వ్రేరితో “ఇచట ఇచట” అని రోగములుండు 
చోటులను చూపించునట్లు, నాటకకర్త సంఘములోని కొన్ని రుజాకేంద్రములను నాటకమున 

పెజ్టును. హాస్యమున్న చోట నవ్వకయుండుట క్షంతవ్యము... హాస్యము లేనిచోట హసించుట 
హాస్యాస్పదము.”*౨ అంటే రోగనిర్దారణలో ఈనాటి స్కానింగ్‌ (502001%82) లాంటిది. 


అద్దు 


పై పరిశీలనవల్ల ఆనాటి సమాజంలోని సాంఘిక దురాచారాలను దుయ్యబట్టుడానికి, 
తద్వారా సంఘాన్ని సంస్కరించడానికి చేసిన గురజాడ అమోఘ ప్రయత్నం కన్యాశుల్కం. 
అనాటి సాంఘిక జీవిత ప్రతిబింబం! 


సూచికలు: 


LL ౫ సిద్దాంత వ్యాసం: కోలాచలం శీ/నివాసరావు నాటకసా హాత్య సమాలోచనము; వుటలు. 
294 — 313 

గురజాడ అప్పారావు: 161206 to the first Edition - Kanyasulkam. 

Kolachalam Srinivasa Rao: Dramatic History of the World - p. 65. 

1016. pp. 100,101. 

డా॥ ఎమ్‌. రాజారావు: గురజాడ -- బెర్నార్డ్‌ షా; తులనాత్మక అధ్యయనం. పు. 201-204 

“ఇతివృత్తంతు నాట్యస్య శరీరం పరికల్పితమ్‌ 

పంచభిః సంధిభిస్తస్య విభాగః సంస్రకల్పితణ” [నాట్యశాస్త్రమ్‌ అధ్యా. 19 శ్థో1.] 

7. The plot, then, is the first principle, and, as it were the soul of tragedy; 
character holds the second place! [Aristotle’s Poetics. pp. 26,27.] 

8. “ఇతివృత్తం అస్టివపంజరంలాంటిది. దానికి రక్తమాంసములను కూర్చి జీవం పొయ్యడం 
రచయిత చేయవలసిన వని" డా. యు.వి. నరసింహమూర్తి: కలకాలం మననీయం - 
కన్యాశుల్స_ం. ఆం(ధ్రంవ్రభ (ఆదివారం అనుబంధం) 9-9-92. వు.2 ఇక్కడ అస్థిపంజరం 
ఇతివృత్తం కాదు; అది కథమాత్రమే. ఇతివృత్తం నాట్యశరీరమని భరతమహార్ది వాక్యం 
గదా! 

9. డా.యు.ఏ. నరసింహమూర్తి: కలకాలం మననీయం - కన్యాశుల్కం. ఆంధ్రప్రభ (ఆదివారం 
అనుబంధం) 9-9-1992 పు.22. 

10. పై 2న సూచికలోనిదే. 

11. సర్దేశాయి తిరుమలరావు: కన్యాశుల్క_ నాటకకళ - .పుట 56. 
యా 


రరా[ి ల 


2వ సూచికలోనిదే. 
13. సాహిత్యదర్పణమ్‌, తృతీయ పరిచ్చేదం, 214. 


కన్యాళులు ౦: నూరేళ్ళ నమాలో చనం... 27 ) 


14. 
15. 
16. 
17. 


18. 
19. 


20. 


Encyclopaedia Brittanica. P. 960. 


పై 3వ సూచికలోనిదే - P.3 
పై 1వ సూచికలోనిదే - మరికొన్ని విశిష్ట లక్షల్రములు - హాస్యము - పు.337-345 
Bellary Raghava: The South Indian Stage and other Lectures - Girisam 


looks at life: P. 60. - A Lecture delivered by Raghava at the Andhra 
University in 1934. Ed. by. K. Desapathi Rao and V. Srinivasa Sarma. - 
Sept. 1976. 
సర్రేశాయి తిరుమలరావు: కన్యాశుల్మ_ నాటకకళ - హాస్యము - వు. 224. 
“Goethea has done his pilgrimage 
He took the suffering human race 
He read each wound, each weakness clear- 
And struck his finger on the place 
And said - thou ailest here, and here -” 

Memorial verses by Matthew Arnold. 
“ఈ పద్యము (ప్రఖ్యాత జర్మను కవి గెలే గుణించి ప్రసిద్ద ఆంగ్లకవి, విమర్శకుడు, 
విద్యావేత్తయునైన మాథ్యూ ఆర్నాల్డ్‌ శ్రద్దాంజలి ప్రాయముగ వాసినట్టిది. ఇందు గట 
విషయమై చెప్పిన విషయములు గురజాడకు సరిపోవుచున్నవి. గెకు వలె గురజాడ 
'పవపంచపౌరుడు'.” పైదే. పుట 228, అథః సూచిక. 
సర్రేశాయి తిరునులరావు: కన్యాశుల్క_ నాటకకళ - వుట 228. 


(238) | = కోనాళుల్భ ౧ నూరేళ్ళ నమాలోచనం... 


అలుగు బావుటా " 


| ఆచార్వ జది, ను(బప్మొ కాం 


తెలుగు సాహిత్యంలో ఇంతవరకూ వెలువడ్డ సాంఘిక నాటకాల్లో గురజాడ అప్పారావుగారి 
కన్యాశుల్కం గొప్పది. ఒక తెలుగు సాహిత్యంలోనే కాదు - భారతీయ సాహిత్యాలన్నింటిలో 
కూడా శూద్రకుని మృచ్చకటికం తరువాత కన్యాశుల్క మే గణనీయమైనదిగా శ్రీశ్రీ, 
పేర్కొన్నాడు. ఆయనమాటల్లో “ఇది (ప్రపంచంలోని వరమోత్మష్ట (గ్రంథాలలో ఒకటి 
అని గుర్తించ గలిగినవారు చాల కొద్దిమంది కాని, యావద్భారత దేశంలోనూ శూద్రకుని 
మృచ్చకటకం తరువాత 'కన్యాశుల్కం' వంటి నాటకం ఇంకొకటి వెలువడలేదు. సమకాలీన 
జీవిత వాస్తవికతను ఇంత సమ్మగంగా ప్రతిబింబించిన రచన ఏ భారతీయ భాషలోనూ 
మరొకటి లేదు. పాశ్చాత్య నాటక రచయితలలో ఇబ్బన్‌కు గల ప్రత్యేక స్తానం ప్రాచ్యనాటక 
కవులలో గురజాడదే అనక తప్పదు.” అని ఘంటాపథంగా చెప్పాడు (శ్రీశ్రీ. కన్యాశుల్కం 
నాటకాన్ని గురజాడ వారు రాసి విజయనగరంలో 1892 ఆగస్టు 13 తేదీనాడు జగన్నాథ 
విలాసినీ సభవారి చేత ప్రదర్శింప జేయించారు. అంక కన్యాశుల్కం నాటకం రంగం మీద 
ప్రదర్శించిన సంఘటనకు ఇప్పటికి నూరేళ్ళు పూర్తయ్యాయన్నమూట! 

అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. గురజాడ వారు కన్యాశుల్మ నాటకాన్ని 
1897లో తొలిసారి ముద్రించారు. ఆ యేడే నవంబరు ఒకటవ తేదీని విజయనగర 
సంస్థానాధీశులు శ్రీ) ఆనంద గజపతికి అంకితం చేశారు. ఆ తరువాత 1909లో రెండవసారి 
ప్రచురించారు. ఈ రెండుసార్లూ రెండు ముందు మాటలు కూడా (వ్రాశారు. అయితే, 
మొదటి వ్రాతప్రతికీ ముద్రిత (ప్రతికీ ఎంతో తేడా వుంది. తొలి కూర్పు కంశే మలికూర్పు 
విశ్వరూపం  తార్చింది. తాలికూర్పు ఒక ప్రయోగం మాత్రమే. మలి కూర్పు మాత్రం 
తెలుగు సాహిత్య రూవకాల్గ్లో ఒక ప్రసిద్దమైన క్లాసిక్‌, 

“కన్యాశుల్క౦” నాటకం గురజాడ కలం నుండి వెలువడటానికి ఒక బలమైన సామాజిక 
నేపథ్యం ఉంది. ఒక శక్తిమంతమైన సాంఘిక సంస్కరణ చైతన్యం ఉంది. ఈ రెండింటికి 
మించి ఒక అపూర్వ రూపక కలాఖండాన్ని తెలుగులో నిర్మించాలన్న దీక్ష ఉంది. ఈ 
మూడింటి ముచ్చటైన ముప్పెటయే కన్యాశుల్కం. 

కన్యాశుల్కం ఒక క్లాసిక్‌ గౌరవాన్నీ, ఒక ఇతిహాస పమాణాన్నీ అందుకున్న గొప్ప 
నాటకం. తెలుగులో కందుకూరి వీరేశలింగం పంతులు గారి నుండి ప్రారంభమైన పునరుజ్ఞీవన 
చెతన్యంలోని సంఘసంస్క_రణోద్యమం; గురజాడవారి కాలంలో సంస్కరణ స్ప వహతోపాటు 
సాహిత్య స్పృహను కూడా సమున్నతంగా ప్రదర్శించింది. అంతే వీరేశలింగం పంతులు 
గారి సాహిత్యం సంస్కరణ స్పృహకు అ[గ్రతాంబూల మిచ్చి, సాహిత్య కళాస్సహకు రెండవ 
స్తానమిచ్చేది. గురజాడవారి సాహిత్యం కళాదృష్టికి మొదటి స్టానమిచ్చి, సంస్కరణ స్పృహకు 
రెండవ స్టానమిచ్చేది. అందువలన కవిత, నాటకం, కథ మొదలైన (ప్రక్రియలు గురజాడ 
రచనల్లో కళాకేతనాన్ని సమున్నతంగా స్టాపించుకున్నాయి. గురజాడ సాహితికి కళ ఆత్మలక్షణం. 
సాంఘిక సంస్క_రణం బాధ్యత. అందుకే అన్నారు గురజాడ. “ThoUgh art is my master, 
I have a dutv to society” అని, బాధ్యతతో ఎగురవేసిన వెలుగు బావుటా “కన్యాశుల్కం”. 


* ఇది సంపాదకులు పెట్టిన శీర్షిక. 
చం ఇ 


కన్వాశుల్క యూ నూరేళ్ళ సమాలోచనం.. 


విజయనగరం ప్రాంతంలో బాహ్మణ కుటుంబాల్లో కన్యాశుల్కం అనే దురాచారం బలంగా 
ఉండేది. ఆరోజుల్లో సంస్కరణాభిలాషు లైన విజయనగరం మహారాజు ఆ దురాచారాన్ని గతికి 
మూడేళ్ళు సర్వేచేయించారు. లెక్కల ప్రకారం ఆ కాలంలోనే 1034 కన్యాశుల్కం పెళ్ళిళ్ళు 
జరిగినట్టు తేలింది. అప్పటికీ ఎంతోమంది ఆ దురాచారాన్ని బాహాటంగా ఒవ్వుకోలేదట. రికార్డు 
కాని కేసులు ఎన్నో మిగిలిపోయాయట. అయినా, ఏటేటా దాదాపు 344 బాల్య వివాహాలు 
కన్యాశుల్కాచారంతో జరిగినట్టు ఆ సర్వేవల్ల ధ్రువపడింది. ముక్కుపచ్చలారని  పుత్తడిబొమ్మలను 
కాటికి కాళ్ళు చాచిన ముసలివరులకిచ్చి వివాహం చేయటం, అందులో కన్నెనిచ్చినందుకు 
తండి కన్యాశుల్కాన్ని కానుకగా పుచ్చుకోవటం భరించరాని దురాచారం. పెళ్ళికూతురు 
పెద్దదయేలోగానే వృద్దవరుడు కన్నుమూసేవాడు. జీవితమంశు ఏమిటో తెలియని పసిపిల్ల 
మీద వైధవ్యం అనే దుఃఖపర్వతం పడేది. జీవితం విషాదభారంతో నడవవలసి వచ్చేది. ఈ 
సామాజిక విషాద గాథను గురజాడ ఒక సమగ్ర నాటకంగా, అనాటి సాంఘివేతిహాసంగా, 
ఒక సమస్యా నాటకంగా చిత్రింప దలచుకున్నారు. కథలో కన్నీటిని మూటగట్టి పెట్టారు. 
మాటలో హాస్యాన్ని రంగరించి యిచ్చారు. కన్యాశుల్క_ నాటకం శిల్పరీత్యా Social Satire -- 
సాంఘిక అధిశ్షేప నాటకం. 

ఒక సాంఘిక సమస్య సమగ్ర స్వరూపాన్ని కళాత్మకంగా ఆవిష్కరించిన నాటకం 
కన్యాశుల్కం. సమాజంలో ఒక కులంలోగాని, ఒక వర్షంలో గాని ఒక దురాచారం ఉండవచ్చు. 
దాని దుష్పరితం ఆ కులం వరకే ఆగదు. సమాజ శరరమంతటా ్రసరిస్తుంది కుష్టువ్యాధిలా, 
అందువలన సంస్కరణం ఒక కులానికీ, వరానికీ సంబంధించిందిగా కనపడుతున్నా శేయస్సు 
సమాజానికంతటికీ వర్తిస్తుందని గురజాడ కన్యాశుల్కంద్యారా చెప్పదలచుకున్నారు కళాత్మకంగా. 
అందువల్లనే కన్యాశుల్కం నాటకం రంగప్రదర్శన పరిధి కంటు కూడా పెరిగి ఒక బృహత్తర 
రూపం తాళ్చింది. ఆ నాటకం ఆడితే కనీసం మూడు రాత్రులు పడుతుంది. సమస్యను 
సమ।|గంగా చిత్రించడం అందులోని గుణం! అది దాని ఇతిహాస స్వభావం కూడా! (Epic 
Nature) 

కన్యాశుల్కంలో అసలు కథ సుబ్బమ్మ పెళ్ళి. సుబ్బ మ్మే సుబ్బి. అగ్నిహోతావధాన్లు రెండో 
కూతురు. ఆ అమ్మాయిని అరవైయేళ్ళకు పై బడ్డ లుబ్బావధానులకు ఇచ్చి కట్ట పెట్టటానికి 
రామప్పంతులు బేరం కుదిరిస్తాడు. కన్యాశుల్కం కన్నెను కన్న తండ్రికి, కమీషన్‌ రామప్పంతులికి 
దక్కుతాయి ఈ బేరంలో. ఈ పెళ్ళికి మూలకారకుడు రామవ్పంతులు. ఆయన బతుకు 
తెరువుకోసం ఇటువంటి అఘాయిత్యాలు ఎన్నెనా చేస్తాడు. చేయగలడు. లుబ్బావధానులు పెళ్ళి 
చేసుకోకపోతే మారకం ఉందని భయపెట్టిందీ పంతులే. పెళ్ళి కుదిర్చింది పంతులే. మారు 
సెళ్ళికి మార్గం వేసిందీ వంతులే. అతడికి వంతపాడేవాళ్ళు సిద్దాంతిలాంటివాళ్ళు. నీతి 
నిజాయితీలు లేని. ఇటువంటి (పైవేటు దగాకోర్లను, సమాజ జీవితంలో కీలకమైన పాత 
నిర్వహిస్తున్న ఆర్థిక వ్యవస్తను రచయిత మునకు చూపించాడు. 

రామప్ప పంతులు సంస్కరణాభిలాషి కాడు. సమాజాన్ని తన స్వార్హం కోసం వాడుకొనే 
దోపిడీ వ్యవస్థకు పల్లెపట్టుల్లో ఉన్న ఒక బలమైన ప్రతినిధి; దివాలా తీసిన భూస్వామి; 
పెట్టుబడి పెట్టలేని బింకాలరాయుడు; “లౌక్యం” పేరుతో చెలామణీ అవుతున్న రాజకీయానికీ, 
స్వార్దానికీ రామప్పంతులు వుట్టిన యిల్లు. ఈ లౌక్యం ప్రవేశించని సాంఘిక రంగం లేదు. 
చీడపురుగులా చెదవురుగులా సమాజాన్ని ఈ లౌక్యం” కొరుక్కు తింటుంది. సంస్కరణ 
చైతన్యంతో సమాజానికి సేవ చేద్దానునుకొనేవారికి ఎదురుపడే 'కోల్డ్‌విలన్‌' రామప్పంతులు. 
ఆయన అగ్నిహోత్రావధానిలోని ఆర్థిక దురాశకు ఆజ్యం పోస్తాడు. లుబ్జావధానిలోని సంవదను 
కూడబెక్టు లోభగుణానికి గండి కొడతాడు. బాలవితంతువులను రహస్యంగా లోబరచుకొని 
లైంగికమైన అవినీతిని రెచ్చగొడతాడు. వేశ్యలను డాంబికం కోసం ఉంచుకొని ఆ వృత్తిని 
నిర్జీవం చెయ్యటానికి సాహసిస్తాడు. ఇలాగే పోలీసుశాఖతో, న్యాయశాఖతో, సమాజంలోని వివిధ 


కన్వాశుల్క అ యూ రేళ్ళ నమాలోచనం... 


ఫత్తులవారితో పంతులు పెట్టుకొనే సంబంధాలన్నీ తన సొంత లాభానికే. అతడు అడుగు పెట్టిన 
నోలుల్దా సంఘం కుళ్ళిపోతుంది. సంస్కరణం కావలసింది మొదట రామప్పవంతులుకు. అంకే 
శబ్బు కోసం కక్కుర్తి వడి సమాజాన్ని ఎంత అధోగతి పాలు చేయటానికెనా సిదవడే అవినీతి 
ఎశాచానికి. ఈ పిశాచం వట్టి బాధించేవారే కన్యాశుల్కానికి బలి అవుతున్న కుటుంబసభ్యులు. 
గామప్పవంతులు వలన మీనాక్షి చెడిపోతుంది. బాల వితంతువులను మోసగించి వేశ్యాపవృత్తి 
వైపు వారిని బలవంతంగా పొయ్యేటట్టు చేసే స్వార్హ కవటశక్తి రామప్పపంతులు. 

స్వార్ధంతో, సంస్క_రణబుద్దిలేకుండా సమాజంలో విలన్‌ పాత్ర నిర్వటాస్తున్న చెతన్యానికి 
నామప్పపంతులు ప్రతినిధిగా నిలిస్తే, సంస్కరణ పేరు చెప్పుకొని స్వార్హంకోసం సమాజాన్ని 
మోసం చేసే మాటకారి పాత్ర గిరీశం. రామప్పపంతులు, గిరీశం - వీళ్ళిద్దరూ ఈ నాటకంలో 
ుత్తుకు పై యెత్తులు. గిరీశం సంస్కరణం గురీంచి ఉపన్యాసాలు దంచుతాడు. మధురవాణిని 
$ంచుకొని నిజాం నవాబు ఉద్యోగంలో చేరినప్పుడు ఆమెను వున్నిస్త్రీగా చెలామణి చేస్తానని 
కోతలు కోస్తాడు. అదే నోటితో బుచ్చెమ్మకు పసుపుకుంకుమల ఇల్లాలి బంగారు కలలు కల్పించి 
కోవ తప్పిస్తాడు. బుచ్చెమ్మను లొంగదీసుకోవటం గిరీశం పురుషాహంకారానికి ఒక బలమెన 
పశ్నగా మారింది. దానికోసం ఎన్ని సాహసాలైనా చేయటానికి తలపడ్డాడు గిదీశం. బావిలో 
మాకి వెంకమ్మను రక్రించాడు; అబద్దాలు చెప్పి తన అస్తిత్వాన్ని అగ్రహారంలో నిలుపుకున్నాడు. 
ఎబద్ద మే ఆవద్దర్య్మంగా బతుకంతా సాగించాడు. సుబ్బి పెళ్ళిని బుచ్చెమ్మకోసం తప్పించటానికి 
ప్రయత్నం చేశాడు. చివరకు సౌజన్యారావు వద్దకూడా తన కవట నాటకాన్ని కళాత్మకంగా 
ఆడాడు. అతడు సమస్య నెదుర్కోలేడు. వరిష్కరించలేడు. “డామిట్‌, కథ అడ్డం తిరిగిందని” 
మొగం తప్పించటమే అతని నైజం! చిత్తశుద్దిలేని సంస్కరణ చైతన్యానికీ, దగాకోరు రాజకీయాలకీ, 
నీతిలేని (బ్రతుకు తెరువుక్ళూ జంకూ గొంకూలేని బడాయికోరుతనానికీ, దినదినగండంగా 
బతికే ఆర్ధికపుదివాలాకోరుతనానికీ, నోరున్న సిగ్గులేని తనానికీ - గిరీశం ఒక సజీవపాత్రగా 
కనవడతాడు. వేశ్యావృత్తినివారణకూ, బాల వితంతు సమస్య నివారణకూ అడ్డుపడే బుద్దిన్తక్తి, 
వ్యూహశక్తి రామప్ప వంతులైత్తే వాక్యక్తీ, కార్యశ్తక్తీ గిరీశం. అందుకే ఈ రెండూ మార్పులేని 
పాత్రలు. 

మధురవాణి మారుతున్న వేశ్యాప్రవృత్తికి ప్రతీక. వేశ్యలుగా మారుతున్న బాలవితంతువులను 
వక్రించగరి గే శక్తిగా ఆమె ఈ నాటకంలో చి తింపబడింది. సంఘంలో అన్ని వరాలతో 
పత్యక్షసంబంధం పెట్టుకొని, వారి సమస్యలను అర్ధం చేసుకొంటూ, స్వీయ సమస్యలకూ 
వారి సమస్యలకూ ఉన్న సంబంధబాంధవ్యాలను బొగా అంచనా వేసుకొని, తాను మారుతూ, 
ఇతరులు కూడా మారటానికి సాయశక్తుల సాయం చేయటమే సంఘ సంస్క_ర్తలమనుకొనే వారు 
ూటించవలసిన వాస్తవాచరణ సూత్రమని చాటిచెప్పిన సజీవపాత్ర మధురవాణి. సౌజన్యారావు 
కంటు వాస్తవ జీవితంలో నిజాయితీ పాత్ర. అందుకే ఎవరికీ భయపడని గిరీశం మధురవాణికి 
ఛయవడతాడు. అందువల్ల మధురవాణి చుట్టూ సమాజం తిరుగుతున్నట్లు ఈ నాటకంలో 
దితింపబడింది. నాటకం సంస్కరణానికి శక్తిమంతమైన సాధనంగా “కన్యాశుల్క_ లోని 
మధురవాణి, గుంటూరు శాస్త్రులు, శిష్యుడు నిరూపిస్తారు. కన్యాశుల్కం నాటకంలోని పాతలన్నీ 
ప్రాణంతో జీవించిన అనాటి సామాజిక సమస్యల అనుభవాల (ప్రవృత్తులు! సంస్కరణోద్యమ 
వైతన్యానికి స్పందనలుగా ప్రతిస్పందనలుగా వెలువడిన మూనవ స్వభావాల వాజ్మయ చిత్రాలు. 
పందొమ్మిదవ శతాబ్ది చరమ పాదంలోని ఉత్తరాంధ్ర సమాజ చిత్రాన్ని విశ్రేషించటానికి 
తోడ్పడే బలమైన కళా సాధనం గురజాడ వారి కన్యాశుల్కం నాటకం. 


నందిని” నంచిక నుంచి) 
«x ¥* 


కతన్వాళుల్క ల: నూరేళ్ళ సమౌాలో చనం... 241 ) 


కన్యాశుల్కం 


(పపంచ సాహిత్యంలో సామాజిక స్ప ఎవాతో రాసి (ప్రదర్శించిన తొరినాటకం గోగోల్‌ 
రాసిన ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ' అని నా అభిప్రాయం. అది 1836లో రాసి (ప్రదర్శింపబడ్డది. 
ఆ రోజుత్ర నే గోగోల్‌ రాసిన 'వోవర్‌కోట్‌' అన్న కథలోంచి ఆధునిక సాహిత్యమంతా 
ఉత్పన్న మైనట్టు రష్యన్‌ సాహిత్యవేత్తలంతా సగర్వంగా చెప్పుకొంటారు. ఆ రచనా విధానం 
ఐరోపా దేశాలకు దిగుమతి కాలేదు. అది రష్యన్‌ వాస్తవికవాద రచన. ఆ తర్వాత నార్వేలో 
1880లలో సపౌనిక్‌ ఇబ్బన్‌ (ప్రదర్శించిన నాటకాలు సామాజిక స్ప ఎహతో రాసిన తొలి 
నాటకాలు. ఇబ్బన్‌ వాస్తవికవాద సిద్దాంతం, ఐరోపా దేశాల్లో పత్రికల మూలంగా సాహిత్య 
లోకం ఎరుగును. ఆంగ్ల సాహిత్య పత్రికల ద్వారా గురజాడ అప్పారావు గారికి తెలుసును. 
ఇబ్బన్‌ నాటకాలు ఆనాడు నార్వే భాషనుంచి ఆంగ్రభాషలోకి అనువాదం కాలేదు. 


అదే వాస్తవికవాద సిద్దాంతాన్ని అనుసరించి తెనుగు దేశంలో విశిష్ట సామాజిక [ప్రయోజనం 
కోసం చాలా ప్రహసనాలు కందుకూరి వీరేశలింగంగారు రాసారు. ఆయన రాసిన [ప్రహసనం 
“వ్యవహార ధర్మబోధిని” విజయనగరంలో ప్రదర్శించబడ్డది. లక్కషపందిరి వీధిలో లక్కపందిరి 
ప్రక్కనే వుండే బాలికోన్నత పారశాలలో (ప్రదర్శించారు. అది ఐరోపా దేశాలలో వ్రదర్శింవబడిన 
నాటకాలకన్నా చాలాముందు (పదర్శింబబడ్డది. 

దీనికి కారణం కందుకూరివారి సంఘ సంస్కరణ ఉద్యమానికి విజయనగరం ఆనందగజవతి 
మహారాజులుం గారి మద్దతు ఉండడం. ఆ కారణంచేత ఆనాడు భారత దేశానికే మహామహూ 
పాథ్యాయులయిన విజయనగరం మహా వండితులు, కందుకూరి వారికి వ్యతిరేకంగా ధ్వజమెత్త 


లేదు. అందులో కొంతమంది మహా పండితులు సంఘ సంస్కరణలను ఆయోాదించినవారు 
కూడా ఉన్నారు. 


దాని వెనువెంటనే 1892 ఆగస్టు 13న ఆనంద గజపతి మహారాజులుంగారి డాబా తోటలోని 
నాటకశాలలో గురజాడ అప్పారావు పంతులుగారి కన్యాశుల్కం నాటకం (ప్రదర్శింపబడింది. ఆ 
నాటకశాలలో జగన్నాథ విలాసినీ సభి అన్న పేరుతో సంస్కృత నాటకాలు (ప్రదర్శించడానికి ఓ 
సమాఖ్య వుండేది. మహారాజులుంగారు నటులకు జీతాలిచ్చి సంస్కృత నాటక వునర్వికాసానికి 
దోహదవడ్డారు. ఆ సమాజంవారే సంస్కృత నాటక (ప్రదర్శనా వద్దతినే మహాపండిత (శ్రీ, 
ముడుంబై నర్శింహాచార్యులవారి చేత సంస్కృతంలో నాంది (వ్రాయించి కన్యాశుల్కాన్ని 
(ప్రదర్శించారు. ఇది ప్రపంచ సాహిత్య చరిత్రలో మైలురాయివంటి మహాకావ్యం. నార్వేలో ఒక్క 
ఇబ్బన్‌ మహాశయుని నాటకాలు మినహాయిస్తే - బ్రిటిష్‌ సామ్రజ్యదేశాలకీ, ఐరోపా ఖండానికి 
ఇది ప్రప్రథమ నాటకం. కందుకూరి వారి ప్రహసనాలు సాహిత్య విలువ కోసం కాక ప్రచారానికి, 
ప్రయోజనానికి వుద్దేశించి వ్రాయబడ్డవి. ఆ కారణంచేత వారి రచన సాహిత్య సంబంధి 
కాకుండా పోయింది. అందులో కందుకూరి నారి '(బాహ్మదివాహం' తత |ప్రహాసన ఇతివృత్తం 
కన్యాశుల్కం ఇతివృత్తం ఒక్క కే. కన్యాశుల్బుం తరువాతే జార్చి బెర్నార్డ్‌ షా నాటకాలు, 
లండన్‌లో ది వీవర్స్‌ (చేనేత పనివాళ్ళు) దుర్భర జీవితాల మీద Gerhart Hauptmann 
అన్న జర్మన్‌ నాటకకర్త వ్రాసిన నాటకం, మాస్కో ఆర్ట్‌ థియేటర్‌లో ప్రదర్శింపబడ్డ 
Anton Chekov (యాంటన్‌ చెకోవ్‌) నాటకాలు (ప్రదర్శింపబడ్డాయి. ఈ (ప్రపంచ 


కన్యాశుల్చ_ ౦: నూరేళ్ళ నమాలోచనం... 


నాటకాల్లో ఒకటైన కన్యాశుల్కం వ్రాసిన గురజాడ అప్పారావు తెనుగుదేశంలో విజయనగర 
పొంతీయుడు. భారత దేశంలో ఆంధ్రుడు, (ప్రవంచంలో భారతీయుడు, విశ్వమానవుడు. 

వాడుక భాషలో సామాన్యుల జీవితాన్ని ఇతివృత్తంగా స్వీకరించి వర్తమాన కాల జీవితాన్ని 
విశేషించి (పదర్శించిన కన్యాశుల్కం నాటకానికి మహా వందు us ముడుంబై 
నర్పింహాచార్యులుగారు రాసిన -- నాంది కన్యాశుల్కానికి నాంది కాదు. తెలుగు నవ్య 
సాహెత్యానికే వా. బహాభాషూకోవిదులు, కన్యాశుల్కం నాటకం (బాయడానికి (పెరకులు 
అయిన ఆనందగజవతి మహారాజులుంగారు కన్యాశుల్కం కృతిని స్వీకరించడం గురజాడ 
అప్పారావుగారికి గర్వకారణం కాదు. నవ్య సాహిత్యానికే గర్వకారణం. నవ్య సాహిత్యం 
సృష్టిస్తున్న వేలాది సాహిత్యవేత్తలకి గర్వకారణం. తొరి కన్యాశుల్కం ప్రదర్శన విజయనగరం 
మహా విద్వజ్ఞనుల ఆమోదం పొందడమే కాక, ఆనాటి వత్రికల ఆమోదం పొంది, 1897లో 
ముదించగా అతి స్వల్ప కాలంలో వేసిన కాపీలన్నీ చెల్లిపోయాయి. గురజాడవారు కన్యాశుల్కాన్ని 
మరి ప్రతిని - బహు ప్రతిభావంతంగా పునర్రచన చేసి, 1909లో అచ్చువేశారు. వాడుక 
భామల శాశ్వతత్వాన్ని పొందింది. 

పశ్చిమ దేశాల సాహిత్యం, ప్రాచీన భారతీయ సాహిత్యం తరచి తరచి చూసినా గురజాడవారి 
కన్యాశుల్కంలో అన్ని సాహిత్యాల ముద ద్యోతకమవుతుంది. పాశ్చాత్యుల నుంచి నాటకంలో 
పా[తీకరణ స్వీకరించాడు. పొత్రీకరణలో ఆయన కాయనే పాటి అని కన్యాశుల్కం పాత్రలన్నీ 
నిరూపిన్తాయి, సంస్కృత ఆలంకారికుల పద్దతిన రసప్రధానంగా రాసినా, వారు ఎన్నడూ 
ఆమోదించని హాస్య రసాన్ని పోషించాడు. ప్రతీ వాక్యంలోంచి హాస్యం చిందులాడుతుంది. 
ఈ నాటకానికి నాయకుడు లేడు, నాయికా లేదు. ఈ నాటకంలో అసలు పెళ్ళికొడుకు 
లుబ్దావధాన్లు నాయకుడా? నాటకంలో ఎక్కడా కనబడని అసలు పెళ్ళికూతురు సుబ్బిని 
నాయికగా తీసుకుందామా? ఇందులో ఏ పాత్ర ప్రధాన నాయకుడు, ప్రధాన నాయిక అనడానికి 
సావకాశం కనపడదు. ఏఏ సాహిత్య సిద్దాంతాలకీ కన్యాశుల్కం లొంగదు. లొంగుతుంది 
కూడా. ఇదొక విలక్షణమైన నాటకం. గురజాడవారి నాటకం. 

కన్యాశుల్కంలో గురజాడవారు ఏమిటి సాధించారు? ఏమిటి సాధించాలని ఆయన మనకి 
చెప్పారో అది నూటికి నూరుపాళ్ళూ సాధించారు. 

తొమ్మిది వందల సంవత్సరాల నుంచి నన్నయ నాటి నుంచి వస్తున్న తెనుగు నసాహెత్య 
స్వభావాన్ని. తల్లకిందులు చేశారు. సమూలంగా మార్చివేశారు. భాషనీ, సాహిత్యాన్ని ప్రజలకి 
అందించారు. 


(నూరేళ్ళ కన్యాశుల్కం నంచికో నుంచ్చి 


కన్వాళుల్క ల నూరేళ్ళ సమాలోచనలు 


కన్యాశుల్క_ము 


Tt ఇం(దగంటో _శ్ర్రీకాంతశర్శ్మ | 


ఈనాటకం (కన్యాశుల్కం) ఎందరో రచయితలకు ఉత్తేజాన్నిచ్చింది. రచనలో 'ఆధునికతి 
అంక ఏమిటో చెప్పింది. జీవద్భాష వలుకుబడి బలాన్ని ఆవిష్కరించింది. సంస్కరణ, సందేశం, 
ఏ మోతాదులో వాడితే ఒక రచనకు కళాత్మకత చెడకుండా వుంటుందో చూపించింది. 
పాత్రల ప్రవృత్తి ద్వారా సంభాషణల్లో హాస్యం ఎలా వండుతుందో పరికించింది. 

ఒక్కమాటలో చెప్పాలంటే, కన్యాశుల్కం 'నటులి నాటకమేకాదు; రచయితల నాటకం 
కూడా! జీవితంలో అన్నిరకాల మనుషుల్ని 'మూసలు'గా కాక, మనుషులుగా చూపించింది. 
మానవ సంఘంలో 'దుష్ట్రత్యం' అనేది ముద్రకొట్టినట్టు మనుషుల్లో పాతుకుని వుండదనీ, 
'పరిస్టితుల' కదలికలోంచి అది రంగురంగుల్తో తన ప్రభావం చూపిస్తుందనీ వివరించింది. ఈ 


నాటకంలో తమాషా ఏమంటే -అసిరి గాడు మొదలు సౌజన్యారావు పంతులు వరకూ 
అందర్నీ మనం ఇష్టవడకుండా వుండ లేం. 


అగ్నిహోత్రావధాన్ల వంటి మూఢుడూ; లుబ్జావధాన్ల వంటి లోభీ; రామప్పంతులు వంటి 
టక్కర్‌; గిరీశం వంటి గారిమనిషీ; బుచ్చమ్మ వంటి ముగ్చా; మీనాక్షి వంటి ముదురూ; కరటక 
శాస్త్రినంటి కార్యవాదీ; సిద్దాంతినంటి జమాజెట్టి - అందరూ మన మనస్సులో క్రిక్కిరిసి 
కూర్చుంటారు. 

గురజాడ అప్పారావుగారు తన కాలం నాటికి ఎదిగి వున్న రంగస్టల నాటకాలు చూసి 
ప్రాణం విసిగిపోయి ఈ జన్మకి ఈ రంగం బాగువడదా? అని కించ పడి, చికాకువడి - 
మంచి నాటకం అంశే, తను ఎలా వుండాలనుకున్నారో దానిని వాసి “అవునినిపించుకున్నారు. 


కన్యాశుల్కం నాటకం, ఇంచుమించు ఒక షష్టపుార్తి కాలంగా నాటక రంగానికి ఒక 
మలుపు; ఆధునిక సాహిత్య వికాసానికి నాంది. అభివ్యక్తిలో వ్యావహారిక భాషనీ, ఆలోచనలో 
సంస్కార వాదాన్నీ ప్రవేశపెట్టిన కీలకమైన రచన; 


ఇంకో విశేషం: కావడానికి నాటకం అయినా, రచనా సంవిధానంలో ఒక పకడ్బందీ 
అయిన “సినిమా స్కింవ్చు' లాగ వుంటుంది. అన్ని పొుత్రలు, అన్ని కార్యరంగాలు, అంతటి 
“విశాల దృశ్యత్యం' కన్యాశుల్కానికి వున్నాయి. 

బహుశా “ఇంతగా చర్చకు గురైన నాటకమే కాదు, మరే ఇతర రచనా ఆధునిక తెలుగు 
సాహిత్యంలో లేదు. 


1897 లో మొట్టమొదటి సారి ఈ నాటకం ప్రచురణ జరిగేనాటికి అయిదు అంకాలు 
మాత్రమే. 28 స్రలాలలో కథ నడిచింది. కాని 1909 లో దీనిని బాగా సంస్కరించి, ఒక 
ప్రణాళిక ప్రకారం విస్తరించి, పాత్రల ప్రవర్తనల్ని మరింత జీవవంతం చేసి దాదాపుగా వూర్తిగా 
తిరగవ్రాశారు. అప్పారావుగారు. ఇవాళ “కన్యాశుల్కం” నాటకమంటూ ఉజ్జ్వలంగా పరిపూర్హ 
జీవంతో మెరిసే రచన, అప్పారావు గారి. సామర్థ్యాన్నీ, రచనా లక్ష్యాన్నీ సమగ్రంగా చేసిన 
రతన, రంశో ముద్రణగా సంస్కారం పొందిన - పెంచిన - కన్యాశుల్క మే. ఇది ఏడంకాల 


నాటకం. ఇందులో కథ 33 స్టలాల్లో నడుస్తుంది. అంకాలలో స్టలాల నిర్దేశం కూడా ఇందులో 
తమాషాగా వుంటుంది. 


కన్వాళుల్క ౦: నూరేళ్ళ నమాలోచనం... 


మొదటి అంకంలో రెండు స్రలాలు, రెండో అంకంలో మూడు స్తలాలు; మూడో అంకంలో 
నాలుగు స్థలాలు; నాలుగో అంకంలో అయిదు స్టలాలు అయిదో అంకంలో ఆరు స్టలాలు; 
ఆరో అంకంలో ఏడుస్తలాలు; ఏడో అంకంలో మాత్రం ఆరు స్టలాలే. 


1892లో విజయనగరం జగన్నాధ విలాసినీ నాటక సమాజం వారు తొరి సారిగా 
(పదర్శించినప్పడు, ఈ నాటకానికి సం|ప్రదాయానుసారంగా ముడుంబై వరాహ నరసంహసాామిగారు 
సంస్కృతంలో, నాందీ ప్రస్తావనలు వ్రాశారు. అందులో నాటక ప్రశస్తిని చెపుతూ - 


“సృభావ ప్రయోగ యోగ్యా మానుభావికీం, కేవల 

వ్యవవోరరూపాం, ఆం(ధ భావా మాదాయ 

ఆంగ్లేయ మేవ నాటకవద్రతి మవలంట్యు, 

కన్యాశుల్కం నామ నాటక మకార్దీతల. త దయం 
తో 

(వయోక్తు మారభామ పా.” - అన్నారు. 


దిని సారాంశమేమంశే, ఇంగ్రీషు నాటకాల వద్దతి అనుసరించి, స్వభావ (ప్రకటనకు 
అనుకూలమైన వ్యావహారిక భాషలో కన్యాశుల్కం నాటకం నడిచిందని, దాన్ని మేమివ డు 
(పదర్శిస్తున్నామని. 

ఈ నాందీ (పస్తావనర్ని అప్పారావుగారు మొదటి ము([ద్రణంలో గాని, తెలడో ము[ద్రణంలోగాని 
జేర్చలేదు. 

గురజాడవారు ఈ నాటకాన్ని [వాయడానికి రెండు (_పేరణలున్నాయి. ఒకటి : ఆనంద 
గజపతి గారి ఆజ్ఞమేరకు 'కన్యాశుల్క' వివాహాల ఆరాలను విశాఖపట్నం జిత్టాలో సేకరించిన 
సందర్భం. అందుమూలంగా వెల్లడైన బాధాకరమైన విషయాలు, రెండోది: వ్యావహారిక 
భాషోద్యమం. 

“Literature can not have a higher function than to show up such practices 
and give currency to a high standard of moral ideas. Until reading habits 
prevail among the masses, one must look only to the stage to exend such 
healthy influence. These conditions prompted me to compose Kanyasulkam.” 

- అని అప్పారావుగారి తీర్మానం. 


ఆంధ్రదేశంలో, దేశీయమైన, కులక్రమాగత మనిపించే కొన్ని తరహాల ధోరణులను 
అప్కడపడే ఆధునికమవుతున్న కొత్తతరం ప్రశ్నించే, అవహేళన చేసే కాలం నేపధ్యంగా 
పుట్టిందీ నాటకం. ఇందులో అగ్నిహేత్రావధాన్లకి (ప్రతిగా లుబ్బావధాన్లనీ; గిరీశానికి (ప్రతిగా 
రామప్పంతుల్ని; బుచ్చమ్మకి (పతిగా మీనాక్రినీ; అప్పారావుగారు “జవాబు! పాత్రలుగా 
వుంచారనిపిస్తుంది. మధురవాణి, కరటక శాస్త్రి, సౌజన్యారావు నాటకేతి వృత్తానికి మలుపుల్లో 
నిలిచారనిపిస్తుంది. వూట కూళ్ళమ్మ, వెంకళుశం, హౌడ్‌కానిస్టైబుల్‌ కథను కదిలించుకు 
వెళ్ళడానికి తోడుగా నిలబడ్డారు. 


“సాయంకాల మైంది” అనే వాక్యంతో (ప్రారంభమైన నాటకం. డామిట్‌! కథ అడ్డంగా 
తిరిగింది” అనే వాక్యంతో ముగిసి చీకటి తప్పలు చెయ బోయిన గిరీశాన్ని నిలువునా 
దౌరి మళ్ళించడానికి, దారి మార్చుకుంది. అప్పారావుగారు, చెశ్యా సంవర్మాన్ని చిత్రించడం 
ద్వారాగాని, రామప్పంతులు, మీనాక్షి అక్రమసంబంధం చిత్రించడం ద్వారాగాని, గిరీశం బుచ్చమ్మని 
లేవదీసుకు పోవడాన్ని చిత్రించడం ద్వారాగాని - అవినీతిని ఆకర్షవంతంగా చితిస్తున్నానా! 
అనే ప్రశ్న వేసుకుని వుండవచ్చు. నాటకం పూర్తిగా అర్హమైతే మనకు తెలిసిదేమంకు - 
అవినీతిని ఆయన ఆకర్తవంతంగా చిత్రించలేదు. జీవితంలో అవినీతి ఎప్పుడూ ఆకర్హ్పవంతంగా 
వుంటుందనీ, దాని నడక కథను అడ్డం తిప్పక తప్పదని హెచ్చరించారు. 


నేను మీకిప్పుడు వరిచయం చేసే ఈ నాటక ప్రతి 1955 లో అచ్చయింది. ఇది 
తొరిసారి 1909లో వెలువడింది. 


ఈ నాటకంలో కథ యిలా నడుస్తుంది. 


గిరీశం, విజయనగరంలో యిక తన పప్పూ ఉడకదని తీర్మానించి - శిష్యుడు వెంక కుశానికి 
చదువు చెప్పే నెపంతో అతడి ఊరు కృష్ణారాయవురం అగ్రహారం వుడాయించడానికి 
సిద్దమయ్యాడు. రామప్పంతులు, గిరీశం “ఆడా” లోంచి మధురవాణిని తప్పించి తము వూరు 
తీసుకువెళ్ళి తను వుంచుకోవడానికి నిశ్చయించాడు. 


గిరీశం, కృష్ణారాయవురం అగ్రహారంలో, వెంక లుశం తండ్రి అగ్ని హో(తావధానుల (పావు 
సంపాదించాడు. ఆయన బుచ్చమ్మమీద కన్ను వేశాడు. బుచ్చమ్మ చెల్లెలైన సుబ్బిని, లుబ్దావధానులకు 
యిచ్చి పెళ్ళి చెయ్యడానికి అగ్నిహోత్రావధానులు తాంబూలాలు వుచ్చుకోవడం తెలిస, అతని 
బావమరిది కరటకశా,స్త్ర, అగ్గి అయ్యాడు. అతను తన శిష్యుడికి ఆడపిల్ల వేషం వేసి - 
రామచంద్రవుర అగ్రహారం చేరాడు. అక్కడ రామప్పంతులు అధీనంలో వున్న మధురవాణిని 
ఆశ్రయించి - పంతులు ద్వారా, ఈ “దొంగ ఆడపిల్ల” (తన శిష్యుడు) తో బేరం పెట్టి, 
తన _ మేనకోడల్ని లుబ్దావధాన్సు పెళ్ళి చేసుకోకుండా చూడాలని అతని ఆలోచన. తన పేరు 
గుంటూరు శ్నాస్త్రులని పంతులికి చెప్పుకున్నాడు. మధురవాణి, కరటకశా, స్తులు ప్రయత్నానికి 
పరోక్షంగా అండగా నిలబడింది. అనుకున్న పథకం (ప్రకారం అంతా సవ్యంగానే గడిచింది. 
రామప్పంతులు లౌక్య ప్రజ్ఞమీద మరొక “పైసంగతి' వేసా. సిద్దాంతి, కరటకశా స్త్రులు 
ఏకమయ్యారు. కరటకశాస్త్రుల (ఆడపిల్ల వేషపు) శిష్యుడితో లుబ్బావధానులకి పెళ్ళయిపోయింది. 

అయితే - పెళ్ళయ్యాక కరటక శిష్యుడు లుబ్దానధానుల వితంతు కూతురు మీనాక్షి దెబ్బకి 
దడిసి - మెడలో కంజుతో సహా వుడాయించాడు. లుబ్దావధాన్స్లు మాత్రం తను పెళ్ళాడిన 
దొంగ పెళ్ళాం మొగుడు తనని దెయ్యమై వట్టుకున్నాడనే భయంతో వణికిపోతున్నాడు. 
కరటకశా స్త్రి శిష్యుడి మెడలో 'కంణు' నిజానికి నుధురవాణిది. రామప్పంతులు, పెళ్ళి వేళ 
“నగల సర్హుబాటు”కి ఎరువు తెచ్చి లుబ్బావధానుల “దొంగ పెళ్ళి కూతురు” మెడలో వేశాడు. 

కరటకశా స్త్రి, శిష్యుడు అలా పారిపోయి మధురవాణిని కలిసి ఆమె కంచు ఆమె కిచ్చేశాడు. 
ఆమె అతనికి దాసరి వేషం వేసి, కొత్త అగ్రహారానికి పంపెసింది. 

రాత్రికి రాత్రి నచ్చిన రామప్పంతుల్ని మధురవాణి తన కంచు తెమ్మని తరిమింది. 


లుబ్బావధానులకీ, రామప్పంతులికీ కంచు కారణంగా గొడవ జరిగింది. మీనాక్షి ద్వారా, రహస్యంగా 


నైనా కంశును లాగాలని రామప్పంతులు ప్రయత్నించాడు. అది సాధ్యం కాకపోగా, మీనాశ్షే 
అతని మెడకు గుదిబలండలాగా చుట్టుకుంది. 


మధురవాణి మీనాక్రికి ఆశ్రయమిచ్చి, రామప్పంతులుని వీధిలోకి తరిమింది. 


అనుకున్న ప్రకారం కూతుర్నివ్వడానికి తరలి వచ్చిన అగ్నిహోత్రావధానులు రామప్పంతులు 
ద్వారా, లుబ్బావధానుల పెళ్ళి సంగతి విని అగ్గయిపోయాడు. లుబ్బుళ్లీ తన్ని వచ్చాడు. గిరీశం 
బుచ్చమ్మని అప్పటికే లేవదీసుకుపోయాడు. 


లుబ్దావధానులు, రామప్పంతులు వన్నిన వుచ్చులోంచి బయటపడడానికి సౌజన్యారావు 
వంతులనే ప్లీడర్ని ఆశ్రయించాడు. 
ధ్ర 
అగ్నిహోత్రావధానుల మూర్చదనం, కరటకశా,స్త్రుల ఊగులాట, పరిస్టితుల్ని మరింత కంగాళీగా 
మార్పబోతుంటేు, మధురవాణి పురుష వేషంలో సౌజన్యారావు పంతుల్ని కలుసుకుంది. గిరీశం 


బండారం బయటపెట్టింది. లుబ్దావధానుల మీద అగ్నిహోత్రావధానులు, రామప్పంతులు పన్నిన 
'బనాయింవుి కేసులు వీగిపోవడానికి దోహదం చేసింది. 


కన్వాశుల్క అః నూరేళ్ళ నమాలోచనం... 


ఈ ఉపకారబుద్ది వల్ల మధురవాణీ సౌజన్యారావు పంతులు నుంచి |ప్రశంసను పొందింది. 


ఆయన గిరీశాన్ని మందలించి - బుద్ది గలిగి మసులుకోమని హెచ్చరించడంతో - నాటకం 
ముగిసింది. 


ఇందులో-సుబ్బి పెళ్ళి సమస్య, మధుదనాణి కం" రఆండు (పధానాంశాలయి, నాటుక 
కథకు మలుపులు కల్పించాయి. కరుణ, హాస్య రసాల కలనేతతో- ఈ జీవితంలో మనుషుల్ని 
వాళ్ళ బలహీనతలతో సహా మనం (పేమించేలాగా చిత్రించారు అప్పారావుగారు. ఇందులో 


దాదాపు (ప్రతి “సంభాషణా శకలాన్నీ కూడా మనం నిత్య జీవితంలో ఏదో ఒక సందర్భంలో 
స్మరించుకొంటాం. అదీ ఈ నాటకం (వ్రత్యేకత! 


(“అలనాటి నాటకాలు” - 995) నుంచి) 


కన్వాశుల్క అ నమూ లేళ్ళ నమూాలోచనం.. 


1892-యూరపియద్‌ నాటుకరంగం: 
కన్యాశుల్క_ 0 


1892 ఆగస్టులో “కన్యాశుల్కం” తాలి ప్రదర్శన జరిగినకాలంలో క్షుప్తంగా యూరపియన్‌ 
నాటుక 5౮౭. పరిస్టితిని చెప్పుకుందాం. అప్పుడు కాని “కన్యాశుల్కం” (పాముఖ్యత మరింత 
స్పష్టంగా అర్హంకాదు. అప్పటికి యూరప్‌లో. 'జాతిరాజ్యాలు (Nation States) ఇంచుమించుగా 
ఏర్పడిపోయాయి. వవిత్ర రోమన్‌ సామ్రాజ్యం చరిత్రలో కలిసిపోయింది. వలస విధానం 
(ప్రవంచాన్ని కబళించి వేసింది. అయితే పారిశ్రామికంగా అభివృద్ది చెందిన, చెందుతున్న దేశాలలో 
అంతకుపూర్వమున్న భూస్వామ్య విలువల ఆధిపత్యం మాత్రం తన పట్టును కోల్పోతున్న 
క్రణాలవి. సహజంగా కవులూ, కళాకారులూ కొత్త విలువలను కీర్తిస్తున్న కాలమిది. సంగీతం, 
సాహిత్యం ఉవ్వెత్తున విజృంభిస్తున్న శతాబ్దమిది. జాతిరాజ్యభావన సామాన్య మధ్యతరగతి 
(ప్రజలకు కొంచెం స్వేచ్చ, కొంచెం ఆలోచన, కొంచెం కార్యాచరణ...అవసరమున్న కాలమది. 
అందుచేత 19వ శతాబ్దపు ద్వితీయార్హంలో యూరపియన్‌ నాటక రంగాన్ని షేక్స్పియర్‌, 
గెధేల సంపదాయాన్ని...మరో ముఖ్యమైన మలుపు తిప్పారు నాటక రచయితలూ, నాటక 
పయోక్తలూ. 

ఆధునిక నాటకానికి ఆది పురుషుడని పేరు సంపాదించిన ఇబ్బెన్‌ నాటక కర్త మాత్రమే 
కాదు అతడు నాటక (ప్రయోక్త కూడా. మూడు దశాబ్దాలపైగా తన జీవితాన్ని నాటక 
రంగానికే అంకితం చేసిన ఇబ్బెన్‌....నాటకపు  వస్తువులోనూ, ప్రయోగంలోనూ నూతన 
మారాొలను అన్వెషించాడు. అలాగే స్వీడిష్‌. నాటక రచయిత ఆగస్తసి స్ర్రండ్‌ బెర్న (August 
Strindberg) కూడా నాటక (ప్రయోగంతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవాడే. ఇబ్బెన్‌ 1851 
నుంచీ నాటక రంగంలో తంటాలు పడుతూ వచ్చాడు. ఎటూ వచ్చి 1879 న్యాణికి మాత్రమే 
డాల్‌ హౌస్‌” (బొమ్మరిల్లు) నాటకంతో...వస్తువులోనూ, (ప్రదర్శనలోనూ నూతన మార్గాన్ని 
“కని పెట్టుగలిగాడు'. అదే సమయంలో, ఎడిసన్‌ లాంటి శాస్త్రవేత్తలు, నూతన శాస్త్రీయ 
పరికరాలను సృష్టించి, వాటికి పేబుంట్లను సంపాదించుకుంటున్నారన్న వాస్తవం గమనార్హం, 
అదలా ఉంచుదాం. డాల్‌ )హౌొసి' అప్పటివరకూ స్రైరమైపోయి, పుచ్చిపోతున్న కుటుంబ వ్యవస్థపై 
తీవ్రమైన క్రోధాన్ని, అసహ్యోన్నీ వ్యక్తం చేసింది. “డాల్స్‌ హొస్‌* ఆఖరి దృశ్యం ఇప్పుడు కూడా 
చదివిన వారి గుండె రుల్లుమనిపిస్తుంది. ఒక కాళీ బల్ల. అటువైపు ఒక అవరిచితుడు. 
అతడొక్కడు ఆమె భర్త. అతన్ని నిరామయంగా నైతికంగా తునాతునకలు చేసి లేచి ధడేలుమని 
తలుపు వేసి నిష్కమిస్తుంది. ఈ ముగింపు యూరపిలోనే ఆనాడు పెద్ద కలవరం 
స్పఫ్థంచింది. తర్వాతెప్పుడో 1891లో “ఇబ్స్బెన్‌ వాద సారాంశము (TheQuintessence of 
lbsenism) అని ఒక పుస్తకమే రాశాడు జార్టిబెర్నాడ్‌షా. ఇబ్సెన్‌ నాటకాలలో అందరికీ 
తెరిసిన పెర్లు “వజాశ తువు” (The Enemy of the People) ‘సమాజానికి స్తంభాలు (Pillars 
of the Society). సత్యజిత్‌ రే “ప్రజాశత్రుచు' ఆధారంగా 'గణశత్రు' సినిమా తీశాడు. తెలుగు, 
హిందీ సినిమాల వారు ఇబ్బెన నాటకాలను ఖండ ఖండాలుగా నరికి అనేక సినిమాలను 
తీసిపారేశారు. ఇబ్బెన్‌ నాటకాలలో వ్యక్తులకూ, పాత్రలకూ మాత్రమే కాక సమాజానికి 
కేంద ప్రాధాన్యం లభించింది. పేక్స్చియర్‌ +, గేధేలు నైతిక “'ప్రవంచాలిను సృష్టించగలిగితే, 


248 


తన్వాళుల్క అః నూరేళ్ళ నమాలోచనం... 


ఇబ్సెన్‌ నైతిక సమస్యలను సామాజిక నేపధ్యంలో పరిశీలించాడు. ఆ పరిశీలన కూడా 
పదునైనది కావడం వలన యూరపియన్‌ నాటకానికి కొత్త రూపం వచ్చింది. గిడస బారిన 
సామాజిక సంబంధాలనూ, ఆధునిక సమాజం తెచ్చిపెట్టిన ఆర్హిక [పాధాన్యాన్నీ అతడు 
(పగ్నించాడు. (ప్రజాస్వామ్య జీవనంలో (పధానమైన “స్వచ్చమైన సంస్కారాన్ని! అతడు నాటకాలలో 
(ప్రతిపాదించాడు. 16వ శతాబ్రంలో (ప్రారంభమైన ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని సామాన్య 
(ప్రజలకు అందుబాటులోనికి తెచ్చి పజలను ఆలోచింపచేసే నాటకాలను ఇబ్బెన్‌ రచించాడు. 
అదుచేతనే ఇబ్సెన్‌ నాటకాలు (ప్రజాస్వామ్యీకరణ (ప్రక్రియకు దోహదం చేసాయని చెపుతారు. 

స్ట్రిండి బెర్త్‌ కూడా ఇబ్బెన్‌లాగే నాటకాన్ని ఒక వాహికగా (గ్రహించి, సమాజాన్ని మరింత 
కర్కశంగా పరిశీలించాడు. ఈ సమాజంలో అంతస్పష్టంగా వ్యక్తంకాని - వ్యక్తమైనా పట్టించుకోని 
ఆత్మవంచన, పరవంచన ఎంత  సూక్ష్మస్థాయిలో “వ్యవహారం చేస్తాయో” స్ట్రుండ్‌ బెర్త్‌ తన 
నాటకాలలో ఫోకస్‌ చేసాడు. 1887లో స్ట్రిండ్‌ బెర్త్‌ రాసిన “జూలీ”కి వ్రయోగాత్మక నాటకంగా 
ఇప్పటికీ (ప్రశస్త ఉంది. ఈ నాటకంలోని ఇతివృత్తం చాలా “చిన్నది. ఒక జమీందారిణి ఆమె 
అనుచరుడు - అనుచరుడు కూడా కాదు. ఆమెకు నౌకరు లాంటివాడు దొంగ (పేమ నటించి 
పరస్పరం వంచించుకోవడం. బహుశా ఈ నాటకం కూడా సభ్య సమాజాన్ని చాలా ఇబ్బంది 


పెస్టే ఉండాలి. “భద్రంగా ఉన్న సమాజంలో ఉన్న 'గోల కొండ మిరియాలంతి కుత్సితాలను 
బహిరంగ వరచడం భయంకరంగానే కనబడుతుంది కదా! ఈ నాటకాన్ని “కన్యాశుల్కం 
కంచు 5 సంవత్సరాలు ముందునూతమే రాసాడని ఒకసారి గుర్తుచేసుకుందాం. 


నాటకరంగంలో అతి (వ్రసిద్దుడైన ఆంటన్‌ చెకోవ్‌ 1890 ద్వితీయార్రంలో మామే నాటక 
రచనకు పూనుకున్నాడు. నికోలాయ్‌ ఆ,స్త్రోన్‌స్కీ లాంటి వాళ్ళు అంతకుముందే నాటకాలు 
రాయకపోలేదు. గోగోల్‌ ఇన్‌ "స్పెక్టర్‌ జనరల్‌ ' అంతకుముందు (ప్రసిద్దమైన నాటకం. రష్యన్‌ 
సమాజంలోని కృ(తిమత్వాన్నీ, పేరాసనూ, అల్పత్యాన్నీ గోగోల్‌ హాస్యం విషాదం....కలగలిపి 
రాసాడు. గోగోల్‌ “ఓవర్‌ కోట్‌’ నుంచీ అధునిక రష్యన్‌ సాహిత్యం పుట్టుకొచ్చిందంటారు. 
'కన్యాశుల్బం' నుంచి ఆధునిక తెలుగు సాహిత్యం పుట్టుకొచ్చిందనడానికి అనేక  సాక్ష్యాలున్నవి. 
గురజాడ అప్పారావుగారిని 'ఆఇంధా ఇబ్సెన్‌' అనో ఆంధ్రా గోగోల్‌' అనో అనలేదు. అంతవరకు 
ఆయన అదృష్టవంతుడే, 

అయితే మోరియర్‌ రచనలకున్న ప్రాధాన్యం వేరే కారణాలవల్ల వచ్చింది. మోలియర్‌ 
నాటకాలు ఎక్కువభాగం మనుష్యుల్లో అణిగిమణిగి ఉన్న చిన్నచిన్న బలహీనతలను వెలికి తీసి 
(బహ్మాండమంత చేసి చూపాయి. మధురవాణి చిరునవ్వుకూ, చిరుముద్దుకూ బానిసయిపోయిన 
కొండి భొట్ల లాంటివాళ్ళు మోలియర్‌ నాటకాలలో వివిధ రూపాలలో మునకు దర్శనమిస్తారు. 


అన్నిటికన్నా జర్మన్‌ నాటక రంగంలో కొన్ని క్ర్‌ష్ట మైన నాటకాలు వచ్చాయి. రెంటిని 
గురించి చెప్పుకుందాం. జార్టిబుక్నర్‌ రెండు నాటకాలు ('డాంటన్‌ మరణం” 'వోయ్‌జెక్‌ ”) 
రాసాడు. మొదటి నాటకం అతను బతికున్న రోజుల్లో ప్రదర్శితమైంది. కాని రెండో నాటకం 
1902లో మాత్రమే ప్రదర్శనకు నోచుకుంది. జానవద గేయ సంవ్రదాయాన్నుంచి 'వోయ్‌జెక్‌' 
నాటక సృష్టి జరిగింది. ఒక సామాన్య సైనికుడు. అతడిని అధికారులనుండి సామాన్యుల 
వరకూ అందరూ మోసం చేస్తారు. అతడి “అమాయకత్వాన్ని దారుణంగా పీడనపాలు చేస్తారు. 
సైన్యాధికారికి అతడొక జంతువు మాత్రమే. వళ్ల డాక్షరికు అతడొక ప్రదర్శనాయోగ్యమైన 
వస్తువు. ఎటూవచ్చి... .ఈ రెండు. పాత్రల నిర్వహణకూ అతడు శిక్షణ పొందుతాడు. 
ప్రకృతికీ, మానవ ప్రకృతికీ మధ్య నున్న సంబంధాన్ని ఈ ప్రతీకల ద్వారా రచయిత 
వివరిస్తాడన్నమాట. (చివరికతడు అనుమానించిన భార్యను హత్యచేసి, హత్యాయుధాన్ని యేట్లో 
పొరవేయడానికి వెళ్తూ వెళ్తూ...నీచ్హో మునిగి చచ్చిపోతాడు. “మాలాంటివాళ్ళు ఒక్కసారె 
దౌర్భాగ్యం పాలవుతాం....ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా. మేము పొరపాటున 


తన్వాళుల్క ౦: నూరేళ్ళ నమౌాలో చనం... అం. 


స్వర్ణం చేరితే... ..ఉరుములమధ్య నేతిగారలనుకుంటా”). ఈ నాటకం 1879లో తయారైంది. 
కన్యాశుల్కంలో అసిరిగాడు ఇతనికంటె తెలివైనవాడు. అసిరిగాడికి సహజ (ప్రవర్తన ఉంది. 
అందుకు సరసన బతుకును లాగించడమూ ' తెలుసు. ('వోయ్‌జెక్‌ "లోని సైనికుడు పూర్తిగా 
(పకృతి బిడ్డ. అందుకే భార్యను చంపగలిగాడు.) 


1892లోనే అంక కన్యాశుల్కం” తొలిప్రదర్శన జరిగిన సంవత్సరంలోనే “నేతపనివాళ్ళు” 
అనే జర్మన్‌ నాటకం ప్రదర్శితమ్రైంది. రచయిత వోప్‌ మన్‌. ఈ నాటకంలో |పణాళికకంశే 
“సామాజిక చర్య" ప్రధానాంశం. ఇందులో కధానాయకుడు, కధానాయికలాంటి పాత్రలు 
లేవు. నాటకంలో దృశ్యాలను డాక్యుమెంటరీ స్తాయిలో హాఫ్‌ మన్‌ రచించాడు. “కళాత్మకత” 
అనేది అతనికి ద్వితీయ [ప్రాముఖ్యం కలది మాత్రమే. పనివారు, ధనవంతులు, సామాన్యులు, 
యజమాని, చింపిరి బట్టల మనుషులు...ఇందులో పాత్రలు, ఈ పాత్రలకు “ప్రత్యేక వ్యక్తిత్వం! 
లేదు. నేతపనివారు తమ పేదరికం నుంచీ విముక్తి కోసం కాకపోయినా, భుక్తికోసం సంప్రదింపులు 
జరపడం, పొసగక...వారు కలవారి ఉత్పత్తి సాధనాలను ధ్వంసం చేయడం, సైన్యపుదాడి...ఇందులో 
ఇతివృత్తం. (పోలీసులు సహజంగానే ఉంటారు) నాటక రచయిత “నాటకం” కలిగించే '*రక్తి 
కోసం ఏమాత్రం ప్రయత్నించలేదు. వాస్తవాన్ని ఉన్నదున్నట్లుగా కథనం చేయడం మాత్రమే 
లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే అందరూ అనుకున్నట్టు అలా “కధనం” చేయడం 
సులభమైన పనికాదు. అందుకు అసాధారణమైన నిజాయితీ కావాలి. స్వీయనిరాకరణ కావాలి. 
అద్భు తమైన సమయం కావాలి. ఇవన్నీ “హాఫ్‌మన్‌' సాధించాడని ' చెపుతారు.  భ్రమలేమీ 
లేని వాతావరణాన్ని సృష్టించాడు. ఇందులో “కథనం వ్యవహారానికి సంబంధించినంతవరకు, 
“కన్యాశుల్కంి అంతకం కు ఎక్కువే సాధించిందని చెప్పుకోవాలి. 

ఇక (బ్రిటిషు నాటకరంగానికే వస్తే ఇప్పుడు మనం చెప్పుకునే బెర్నార్హ్‌షా, ఆస్కార్‌ వైల్డ్‌, 
మొదలైనవారు 1892 నాటికి నాటకాలు రాయలేదు. 

ఈ సంక్షిప్త సమీక్షను మళ్ళీ వెనక్కు తిరిగి చూసుకుంటు, గురజాడ అప్పారావు 
“కన్యాశుల్కం” అధునిక లక్షణాలన్నింటినీ సంతరించుకుందని [గ్రహించడం అంతకష్టృమేమీ 
కాదు. ఒక్క యూరపియన్‌ నాటకం కూడా కన్యాశుల్కం నాటకానికి - మాతృక 
కాదు గదా - పోల్చదగ్గది కాదని కూడా స్పష్టమౌతుంది. అయితే జీవితాన్ని యదార్హంగా 
'కథనం' చేయడమనే ఆధునిక దృష్టిని కన్యాశుల్కంలో చూడవచ్చును. గురజాడ మన 
రచయితల్లో మేధావి. కళాత్మకంగా నిజాయితీపరుడు. అందుచేతనే 'కన్యాశుల్కం'లో జీవితంతో 
పోల్చుకోదగ్గ విషయాలు నిరంతరం మనకు కనిపిస్తాయి. జీవితం నుంచి కళకూ, కళనుంచి 
జీవితానికి...ప్రయాణం చేయడం “కన్యాశుల్కం” వేయి విధాలుగా రుజువు చేసింది. జీవితం 
పట్టు ఉన్న గౌరవం కన్యాశుల్కం'లో ఆవిష్మారమౌతుంది. మధురవాణి విజ్ఞత మనల్ని 
సమ్మోహన పరిస్తే, అసిరిగాని న్యాయదృష్టి కూడా మనల్ని. ఆశ్చర్యపరుస్తుంది. (మీనాక్షి 
“చెడు తిరుగుళ్ళు” అసిరిగాడికి అభ్యంతరమైన విషయం కానేకాదు. రామప్పంతులు “తిరుగుడే” 
అతడికి అ'న్యాయం'గా తోచింది. రామప్పంతులు వద్ద ఎప్పుడూ “లంచం” తీసుకుంటాడుమురి). 
ఇలా అన్ని పాత్రలగురించీ చెప్పుకోవచ్చు. ఇదివరకే చెప్పారు. ఇంకా చెపుతారు. 


“కన్యాశుల్మ్క_ంి నాటకంలో ఏ సమస్యలకు పరిష్కారం జరగలేదని...ఒక భావం (పచారంలో 
ఉంది. “కన్యాశుల్కం ప్రజాస్వామ్య దృష్టితో రాసిన నాటకం. పరిష్కారంకంళు చిత్రణ 
ప్రధానం. నీతికంలు వాస్తవం ముఖ్యం. వాస్తవ జీవితాన్ని నిరలంకారంగా, నిర్మితతో, శాస్త్రీయ 
దృష్టితో ఆవిష్కరించిన “కన్యాశుల్కల” తొారిజన్మ 1892లో అయితే, పునర్హన్మ 1909లో 
జరిగింది. ఈ మధ్యకాలంలో విస్తృత (ప్రపంచం, పుష్కలమైన జీవితం కనా (నకల ౦1లో 
చేరిపోయాయి. అందుకే “కన్యాశుల్కం వయసు నూశేళ్ళయినప్పటికీ....ఇంకా పచ్చగానే ఉంది. 
1892లో (పదర్శితమైన “కన్యాశుల్కం! విజయవంతమైన నాటకమే. “కన్యాశుల్బ్క_ం"” ద్వారా 


కన్వాళుల్మం: నూరేళ్ళ నమాలోచనం... 


గురజాడకు తక్షణం “కీర్తి కూడా వచ్చిందనడానికి దాఖలాలున్నాయి. కాని గురజాడ అప్పారావుగారి 
దృష్టి 'కేర్తి' మీద లేదు. ఆయనకు తన _ అన్వేషణ పూర్తయిందనిపించలేదు. అందుకనే 
“కన్యాశుల్మ్క_౦' నాటకాన్ని తిరగరాసాడు. 1909లో అచ్చెన “కన్యాశుల్మ్క_౦” భారత సాహిత్యంలోనే 
కాక, (పపంచ సాహిత్యంలోనే అరుదైన నాటకం. = 

('కన్వాశుల_౦’ తొలి [పతిని మళీ ముదించడం కోసం రాకస |పయతం చేసి సాధించిన 
wa ల See పా : ల్‌ 


(నూరేళ్ళు కన్యాశుల్బ_ ౦ నంచిక నుంచి) 


కన్యాశుల్భ_ 0: శూ రేళ్ళ నమాలో చనం. == 251 ) 


“'కన్యాశుల్క_౦” నాటకశిల్పం 


ఆచార్య రాచవొ వెం చం(ధ శేఖర రెడ్డి 


i రచనలో నైనా రెండంశాలుంటాయిు. రచయితేమి చెప్పాడన్నది మొదటి అంశం. దానిని 
ఎలా చెప్పాడన్నది రెండవ అంశం. మొదటిదానిని వస్తువు అని రెండవదానిని శిల్పం అని 
అంటారు. రచయిత - రచనకు తీసుకున్న జీవితాంశము, దాని పట్ట రచయితకు గల 
అవగాహనా కలిసి వస్తువౌతాయి. ఈ వస్తువును పాఠక, _పేక్షక్రులకు అందించడానికి రచయిత 
వేసుకున్న పథకం, అనుసరించిన విధానం శిల్పమౌతాయి. రచనలో వస్తుశిల్నాలు రెండూ కలిసే 
ఉంటాయి. వస్తువును పాఠక ,పేక్షక్రులకు అందించటానికి ఉపయోగపడి సాధనం శిల్పం: 
సామాజిక వాస్తవికతకు (ప్రతిఫలనమే కళ. అందువల్ల కళలో/రచనలో వస్తువుకు ప్రాధాన్యముంది. 
అట్లని శిల్పం నిరాకరించదగింది కాదు. వస్తు శిల్పాల సమన్వయమే కళ/రచన. వస్తువును 
మింగేసే శిల్పం కేవలం శిల్పం అవుతుంది. అసలు శిల్పమే లేని వస్తువు కేవలం వార్త 
అవుతుంది. వస్తువుననుసరించిన శిల్పమే ఆహ్వానించదగింది. 

కన్యాశుల్క నాటకం నూటమూడేళ్ళ [క్రితం రాయబడింది. ఆ నాటకం మీద విమర్శకూ 
అంత వయస్సుంది. కన్యాశుల్స నాటకం మీద వచ్చిన విమర్శలో ఎక్కువభాగం వస్తువు మీద 
వచ్చిందే. శిల్పదృష్టితో వచ్చిన విమర్శ చాలా తక్కువ. ఆ వచ్చిన శిల్ప విమర్శకూడా 
సంప్రదాయ అలంకారాల నేవథ్యంలో చేసినదే ఎక్కువ. ఆ నాటకాన్ని అశాస్త్రీయ దృష్టితో 
చూడడమే ఆ రకం విమర్శ. దాని వల్ల నష్టమె తప్ప ప్రయోజనం లేదు. సంప్రదాయ 
అలంకార శాస్త్రాలను తిరస్కరించి, వాస్తవిక వాద నాహెత్య విమర్శ సూ(త్రాలననుసరించి 
రాసిన నాటకాన్ని, తద్విరుద్ద ప్రమాణాలతో చూడడం అశాస్త్రీయం. 

సంఘసంస్కరణ దృష్టితో, స్పష్టమైన సిద్దాంత బలంతో, నిర్దిష్ట మైన ఆధారాలతో గురజాడ 
కన్యాశుల్క నాటకాన్ని రచించారు. ఆయనకు జీవితం ముఖ్యం. వీలయినంత ఎక్కువ 
జీవితాన్ని రచనలో |ప్రతిఫరించడం ఆయన లక్ష్యం. జీవితంలో సంస్కారాన్ని నాగరికతను 
ఆయన కోరుకున్నారు. ఉత్తమ నైతిక విలువల్ని నాటకంలో ప్రతిపాదించారు. 

ఇందుకనుగుణమైన ఇతివృత్తాన్ని ఎన్నుకోవడంలో, దానిని సంఘటనలుగా విడగొట్టుకొని 
అమర్చడంలో, వస్తుప్రదర్శనకు అవసరమైన పాత్రలను రూపొందించుకోవడంలో, పాత్రలకు తగిన 
సంభాషణలను రచించడంలో, సంభాషణలకు తగిన భాషను ఉవయోగంచడంలో -- గురజాడ 
నాటక రచనా శిల్పచాతుర్యం వ్యక్తమౌతుంది. ఈ నాటకశిల్పాన్ని మూడు విభాగాలుగా చేసి 
పరిశీలించవచ్చు. అవి 1. కథాశిల్పం 2. పాత్రశిల్పం 3. సంభాషణ శిల్పం. నాటకంలో కథను 


పొత్రలు సంభాషణల ద్వారా నిర్వహిస్తాయి గనక నాటక శిల్ప విమర్శలో ఈ మూడు 
విభాగాలు (ప్రధానమైనవి. 


ప్రభా ల్సం: 


కథలో విభిన్న సంఘటనలుంటాయి. అవి వేటికవి స్వయంసమ[గంగా ఉంటూ, అన్నీ కలిసి 
ఒక సొమాజిక (ప్రయోజనానికి నాటక కార్యానికి దోహద వడడమే కథాశిల్పం. నాటకంలో 
(పథాన ప్రయోజనానికి ఉపయోగపడని సంఘటన ఉంటు కథాశిల్పం దెబ్బతింటుంది. 
1. కథైైక్యత: కన్యాశుల్క నాటకం మీద ఉన్న ప్రధాన ఫిర్యాదు ఆ నాటకంలో కథైక్యత లేదు 
అన్నది. కన్యాశుల్స నాటక కథ ము ఫ్పెమూడు స్రలాలలో (రంగాల్లో) నడుస్తుంది. దానిని 


క్‌ 


కన్వాళుల్క 0 నూ లేళ్ళ సమాలోచనం... 


రచయిత ఏడంకాల్లో బిగించారు. విజయనగరం, కృష్ణారాయపురం అగ్రహారం, రామచంద్రవురం 
అగ్రహారం వంటి అనేక స్థలాలలో కథ _ జరుగుతుంది. అపరిమితం కావడం వల్ర, కన్యాశుల్క 
సమస్యకు పరిమితం కాకుండా - కన్యాశుల్క సమస్య ప్రబలంగా ఉన్న కాలంనాటి సమ్మగ 
సమాజ జీవితాన్ని ప్రదర్శింవబడుననుకోవడం వల్ల - నాటకంలో సంకీర్లత పెరిగి ఐతివోసిక 


రచనగా రూపొందింది. ఐతిహాసిక రచనలో కథెక్యత లోపించటం లేక లోపించినట్లు అనిపించటం 
సహజమే. గురజాడ అప్పారావే ఇలా అన్నారు. 


“కళకు నేను ఒదిగి ఉండవలసిన వాడినే అయినా, సమాజం పట్ల నాకొక మహత్తరమైన 
బాధ్యత ఉంది” అంక కథైెక్య్వత లాంటి నియమాన్ని అతికమించైనా సమాజ జీవితాన్ని 
సమగ్రంగా చిత్రించాలన్నది గురజాడ అభిప్రాయమని తోస్తుంది. 


మన దగ్గరున్న తూకపు రాళ్ళతో రచనను తూకం చెయ్యడం ఎంత ముఖ్యమో, రచయిత 
రచనకు పెట్టుకున్న నియమాలను చూడడం కూడా అం అవసరం. 


అగ్నిహోత్రావధాని చిన్న కూతురు సుబ్బిని లుబ్బావధాని అనే ముసలివానికిచ్చి “పెండ్లి 
నిశ్చయించడం, కరటకశా స్త్రి, తన శిష్యుడు మహేశం సహకారంతో - మధురవాణి సహాయంతో 
ఆ పెళ్ళిని తప్పించడం, దాని తర్వాతి పరిణామూలు కన్యాశుల్క_ నాటకంలో ఇతివృత్తం. సుబ్బి 
పెళ్ళి సమస్య రెండో అంకం మొదటి స్థలంలో పుట్టి, నాలుగో అంకం అయిదో స్టలంలో 
సమసిపోతుంది. ఆ సమస్యవరకే అయితే తక్కిన నాటక భాగమంతా వృధా. అయితే గురజాడ 
లక్ష్యం అదికాదు. కన్యాశుల్స సమస్య ఉన్నరోజులలోనే వేశ్య సమస్య ఉంది. మధురవాణి 
పాత్రను సృష్టించాడు. ఆ సమస్యను విడిగా కాకుండా కన్యాశుల్క_ సమస్యలోనే కలిపేశారు. 
నాటి విద్యా వ్యవస్తను చిత్రించి అప్పటి సమాజంలో వస్తున్న మార్పును ప్రదర్శించారు. 

సుబ్బి పెళ్ళి తప్పిపోయిన తర్వాత పరిణామాలను చిత్రించడం ద్యారా అప్పటి రక్షకా 
న్యాయన్యవస్తల తీరు తెన్నుల్ని (ప్రదర్శించారు. పేకాట, సారాదుకాణం సన్నివేశాల చిత్రణ 
జాతా నా నాటిసమాజంటోని రుగ్మతల్ని ప్రదర్శించారు. కన్యాశుల్క నాటకంలో కన్యాశుల్కం 
ఒక్క కు సమస్య అనుకొని ఆ దృష్టితో చూస్తే అందులో కథైక్యత లేదనిపించడం సహజం. 
కాని ఆ నాటకంలో ఆ సమస్య మాత్రమే కాదు. అప్పటి సమాజం మొత్తం సమస్యగా 
చూస్తే అప్పుడు ఆ నాటకంలోని కథైక్యత అర్హమౌతుంది. అందుకు కొత్తచూపు అవసరం. 
ఆద్యంత సమన్వయం: 

నొటక కథ ఎంత సంక్తీర్ణమైనా ఆద్యంతాల మధ్య సమన్వయం ఉండాలి. అది లేకపోతే 
నాటక శిల్పంలో ఎెలితి ఏర్పడుతుంది. ఒక్కనాటకంలోనే కాదు, నవల కథానికలకు 
కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. కన్యాశుల్స నాటకం గిరీశం ప్రవేశంతో ప్రారంభమై 
అతని నిష్క్రమణతో ముగుస్తుంది. నాటకం విజయనగరంలో ప్రారంభమై, విజయనగరంలో నే 
ముగుస్తుంది. ఇలా దేశకాల పాత్రల దృష్ట్యా కన్యాశుల్క నాటకంలో అద్యంతాల మధ్య చక్కని 
సమన్వయం కుదిరింది. తనను మోసం చేసిన గిరీశంను తిండిపెట్టకుండా పూటకూళ్ళమ్మ 
బయటికి. గెంటడంతో నాటకం ప్రారంభమై, తనను (భ్రమింపజేసిన గిరీశంను సౌజన్యారావు 
బయటికి గెంటడంతో ముగుస్తుంది. ఇది ఆద్యంతాల మధ్య క్రియావరమైన సమన్వయం. 
మధురవాణి నిర్జాకిణ్యంగా గిరీశంను వదిలించుకోవడంతో నాటకం ప్రారంభమై పాపం 
ఆయనను (గిరీశంని) బతకనివ్వండి అని, సౌజన్యారావును పాథేయపడడంతో ముగుస్తుంది. 
ఇది ఆద్యంతాల మధ్య పాత్ర వికాసాన్ని తెలియజేస్తుంది. ఇలా కన్యాశుల్క_ నాటకంలో 
ఆద్యంతాలు శిల్పాత్మకంగా నమన్వ్వయం పొందుతాయి. 


వన్వాశుల్క 0. నూరేళ్ళ ననూలో చనం... 5 ౧ 


కాలాన్ని నికే సంఘటనలు; 


కథలో విభిన్న సంఘటనలుంటాయి. సంఘటనలు కథను పంచుకుంటాయి. కథ 
సంఘటనల మీద పరచుకొని ఉంటుంది. 

సంఘటనల్ని సజీవంగా నిర్వహించటం నాటక రచయితకు కత్తిమీద సామువంటిది. గురజాడ 
- కన్యాశుల్క నాటక సంఘటనల్ని అనేక భంగిమల్లో నిర్వహించారు. వీటిలో కాలాన్ని 
మింగే సంఘటనలు కొన్ని అయితే, కాలాన్ని. నిలబెప్ట్ర సంఘటనలు కొన్ని. రెండో రకం 
సంఘటనలు నాటుకశెల్స (ప్రదర్శనకు మంచి ఉదాహరణలు. 

మధురవాణి ఇంట్లో, గిరీశం రామప్పంతుళ్ళను ఆమె ఆటపట్టించే సంఘటన, నాటకం 
చివర్లో మధురవాణి సౌజన్యారావు పంతులును తన వాక్సాతుర్యంతో ఓడించే సంఘటన -- 
ఈ రెండూ కాలాన్ని ఆపేస్తాయి. 


మొదటి సంఘటున: 

మధురవాణి: మీరు కిరస్తానం అన్నమాట యిప్పుడే ఒకరు చెప్పగా విన్నాను. 

గిరీశం: ఒకరు చెప్పగా విన్నావా? ఎవరా చెప్పింది? 

రాను: (తనలో) తంతాడు కాబోలు. యరక్క చిక్కడ్డాను. 

మధు: మొగాడే చెప్పాలా యేవింటి? ఆడవాళ్ళకి దేవుడు నోరివ్వలేదా! 

మధురవాణి ఈ మాటల్ని అనగానే గిరీశం పుూటకూళ్లన్ముని అనుమానిస్తాడు. 

మధు: ... ఆ చెప్పిన మనిషి మీ యదశు చెబుతాడు. 

రామ: (తనలో) యీ ముండ నన్ను బయటపెడుతుంది కాబోలా దైవమా 

గిరీశం: (తనలో) థాంగాాడ్‌! అయితే పూటకూళ్ళ దానైబ్బ తగల్లేదు. 

పూటకూళ్ళమ్మమీద చర్చ జరుగుతుండగానే 

గిరీశం:...యవడా మాటలు పేల్తున్నారో వారి పేరు తక్షణం చెబుతావా! చెప్పవా? 

మధు: రామ! 

రామ: (తనలో) సచ్చానా పేరు చెప్పేసింది. 

నుధు: రామ రామ! ఒహరు చెప్పేదేవింటి? లోకమంతా కోడైకూస్తుం కును. 

పిల్లి ఎలుకలతో ఆడుకొన్నట్లు మధురవాణి రామప్పంతులు గిరీశం లతో ఆడుకొనే ఈ 
సంఘటనలో సంఘంలో పెద్ద మనుషులుగా చెలామణి అయ్యే వాళ్ళ వెకిలి లేకితనం 
బట్టబయలౌతుంది. ఈ సంఘటనలో గురజాడ కాలాన్ని కాసేపు ఆగమని ఆజ్ఞాపించాడంటారు 
లల! 
పాత్ర శిల్పం: 

కథలో జీవితాన్ని అనుభవించే పాత్రలే. సమాజంలోని వ్యక్తులే పాత్రలకు నమూనాలు. 
ఒక భావానికి, ఒక స్వభావానికి ఒక పాత్రను, ప్రతినిధిగా పెట్టడం అనేకమంది రచయితలు 
సాధారణంగా చేసే వని. కాని ఒక్కో భావానికి, స్వభావానికి అనేక ప్యాతల్ని ప్రతినిధుల్ని 
చెయ్యడం అతి తక్కువమంది చేస్తారు. అలా పాత్రల్ని సృష్టించటమే గొప్పకాదు. నాటకంలో 
ఆ పాత్రల్ని అర్ధవంతం చెయ్యడం రచయిత సామర్ద్యానికి గీటురాయి. అలాగే ఒక పాత్రను 
మంచికో చెడుకో ప్రతినిధిని చెయ్యడం ఏ రచయిత అయినా చెయ్యగలపని. కాని ఒకే పాత్రను 
మంచిచెడులకు రెంటికీ సమర్హవంతంగా వాడుకొనే రచయితలు అరుదుగా ఉంటారు. ఇలాంటి 
పాత్రల్ని సంకీర్ణ పాత్రలంటారు. 


254 


తన్వాశుల్క ౦: నూరేళ్ళ నమాలోచనం... 


సామూహిక పాత్రచిత్రణ; 


ఒక భావానికి ఒక స్వభావానికి అనేక పాత్రర్ని ప్రతినిధుల్ని చెయ్యడం సామూహిక 
పాత్ర చిత్రణ అంటాడు సర్రేశాయి తిరుమల రావు. కన్యాశుల నాటకంలో గురజాడ, 
సామాజిక వాత్ర చిత్రణను సమర్హవంతంగా నిర్వహించాడు. వూటకూళ్ళమ్మ బుచ్చమ్మ మీనాక్షి 
ఈ నాటకంలోని ముగ్గురు వితంతువులు. వితంతువుల జీవితంలోని వైవిధ్యానికి వాళ్ళు 
(ప్రతినిధులు. పూటకూళ్ళమ్మ స్వేచ్చాజీవి. బుచ్చమ్మ తల్లిదండ్రుల కట్టడిలో ఉంది. మీనాకికి 
తల్లి లేదు. మతిలేని తండ్రి ఉన్నాడు. రామప్పంతులు వంటి దుర్మార్గులవల్ల అల్లరిపాలౌతున్నది. 
నాయుడు, భీమారావు వంతులు, సౌజన్యారావు పంతులు అని ముగ్గురు లాయర్లు. నాయుడు 
నాటు వకీలు. తక్కిన ఇద్దరు ఆధునికులు. వాళ్ళలో భీమారావుకు డబ్బే సర్వస్వం. 
సౌజన్యారావుకు న్యాయమే సర్వస్వం. గిరీశం, కరటకశ్ళాస్త్రి, అని ఇద్దరు గురువులు. గిరీశం 
ఆధునిక గురువు. కరటక శాస్త్రి సంప్రదాయ గురువు. ఇదరూ సరిగా పాఠాలు చెప్పరు. 
శిష్యుల్ని తమస్వార్ణానికి వాడుకుంటుంటారు. వెంకశేశం మహేశం విద్యార్దులు. వెంకటేశం 
ఇంగ్లీషు విద్యను, మహౌెశం సంస్కృత విద్యను అభ్యసిస్తూ ఉంటారు. ఇద్దరూ తమ గురువులు 
చదువు చెప్పడం లేదని అంటుంటారు. ఇద్దరికీ గురువుల వల్ల ధూమపానం అలవాటు 
మాత్రం అబ్బింది. అలాగే అగ్ని, లుబ్దావధాన్లు ఇద్దరిలోనూ అవధానం లేదు. 


సంకీర్ణ పొ చిత్రణ: 


కన్యాశుల్క_ నాటకంలో అన్ని పాత్రలూ ఏదో ఒక భావానికి (ప్రతినిధులు. గిరీశాన్ని 
మాతం సంకీర్ణ పాత్రగా మలిచాడు గురజాడ. పూటకూళ్ళమ్మను, మధురవాణిని అబద్దాలు 
చెప్పి మోసం చేస్తాడు. బుచ్చమ్మను మంచి మాటలు చెప్పి లేవదీసుకుపోతాడు. అబద్దాలు 
చెప్పి సౌజన్యారావును లోబరచుకుంటాడు. కన్యాశుల్కాన్ని వ్యతిరేకించేవాడు. అగ్నిహోత్రావధాని 
దగ్గర దానికి అనుకూలంగా మాట్లాడతాడు. ఇలాంటి గిరీశంతో గురజాడ వూటకూళ్ళమ్మ 
మీనాక్రిల వివాహాల్ని చెప్పిస్తారు. కావ్య సమస్య మద నూట సంస్కర్తల అనాలోచిత ధోరణిని 
చెప్పిస్తారు. కుటుంబంలో వితంతువుల కష్టాల్ని చెప్పిస్తారు. ఇలా గిరీశం మంచి చెడుల సంగమ 
పాత్రగా గురజాడ మలిచాడు. పాత్ర చిత్రణలో ఇది అరుదు. 


సంభాషణ శిల్పం: 


నాటకంలో రచయిత ఏమి చెప్పినా ఎలా చెప్పినా పాత్రల సంభాషణల ద్వారా చెప్పవలసిందే. 
సంభాషణ రచన, నాటక రచనలో అత్యంత ప్రాముఖ్యం గల రచన. పాతల ఆర్రిక సాంఘిక 
రాజకీయాది నేపథ్యాన్ని వివరించాలన్నా, కథలోని దేశకాల పాత్రలను సూచించాలన్నా అన్నిటికీ 
సంభాషణే సాధనం. నాటకంలో సంభాషణ అంశు ఉబుసుపోక మాటలు కావు. కన్యాశుల్క 
నాటకంలో గురజాడ సంభాషణలు అతని మానవ మనస్తత్వ పరిశీలనకు, సమాజశోధనాశక్తికి 


నిదర్శనాలు. ఈ నాటకంలోని సంభాషణ రచనా నైవుణ్యాన్ని చాకు అంశాలు ఎన్నో 
ఉన్నాయి. కాని రెండు రకాల సంభాషణల్ని ఇక్కడ పరిశీలిద్దాం. 


సామూహిక సంభాషణలు; 


పాత్రల్ని సమూహాలుగా చిత్రించిన గురజాడ సంభాషణల్ని సైతం సమూహాలుగా చితించారు. 
ఒకే రకమైన సందర్భాల్లో ఒక పొత్రగాని అనేకపాత్రలుగాని ఒకేరకంగా మాట్టాడడం 
సామూహిక సంభాషణ శిల్పం. మధురవాణి వురుష పాత్రల అనైతికతను బట్టబయలు హస్‌ 
అనేక సందర్భాల్లో ఒకే తీరుగా మాట్లాడుతుంది. 


కన్యాశుల్య_ 0: నూరేళ్ళ సమాలోచనలు 255 ) 


1. గిరీశం : పూటకూళ్ళమ్మయేవయినా పెంట పెడుతుందా యేవింటిం 

మధు : మీకే తెలియాలి (1.అం 2. స్థలం) 
2. రామ : అ మాటలు గానీ కోర్టులో పేల్తే చెవుచ్చుకు కొడతారు. 

మధు : అదేమో మీకే తెలియాలి (4 అం. 1 స్టలం) 

సత్యమంకు ఏమిటో తెలియని అసత్యవాదులు రామప్పంతులు గిరీశంలు సత్యవాదులుగా 
తమను తాము చిత్రించుకుంటూ ఒకే తీరుగా మాట్లాడతారు. 
1. రామ : అసత్యం అంటే నాకు వెర్రికోపం (4 అం. 4 స్థలం 
2. గిరీశం : ధనప్రాణాలు _రెండూపోయినా మనిషి అన్నవాడు అసత్యం ఆడకూడదు 

ఆడించకూడదు. (7 అం. 5 సలం) 

3. గిరీశం : యేవంన్నా సహించగలను గాని అసత్యం అన్నది సహించలేనిది (7 అం. 6 సలం) 
పాత్రల (పథమ సంభాషణలు: 

కన్యాశుల్క నాటకంలో కొన్ని పాత్రలు నాటకంలో ప్రవేశిస్తూ వలికే తొలిమాటలు 
ఆ పాతల స్వభావాలను వ్యక్తం చేసేవిగా ఉండడం ఒక వైచిత్రి. ఆ మాటల ద్వారా 
ఆ పాత్రలు తమను తామే ఆవిష్కరించుకుంటాయి. గిరీశం తన  తొరి సంభాషణలోనే 
“పేషన్స్‌ వుంటేగాని లోకంలో నెగ్గలేం) అంటూ ప్రవేశిస్తాడు. నాటకమంతా గిరీశం ఈ 
పేషన్స్‌ తోనే నెగ్గకొస్తాడు. కోపం ' తెప్పించే సందర్భాలు వచ్చినా కోప్పడడు. “మొగవాడికైనా 
ఆడదానికైనా నీతి వుండాలి” అంటూ మధురవాణి ప్రవేశిస్తుంది. ఆమె నాటకమంతా "తన 
నీతిని ప్రదర్శిస్తూ, నీతిగా ఉండవలసిన వాళ్ళ నీతి నాహం ఎండగడుతూ ఉంటుంది. 
“పిల్లా అగ్గిపుల్ల” అంటూ (ప్రవేశించే రామప్పంతులు ప్ప్రలను చెరచడం, కొంపర్ని కూల్చడం 
చేస్తుంటాడు. “వొద్దు వాద్దంటూం కు యీ యింగిలీషు చదువులో పెట్టావ్‌ * అంటూ (ప్రవేశించే 
అగ్నిహో త్రావధాని “నాటకం చివరిదాకా యూంటీ ఇంగ్లీషు గానే మిగిలిపోతాడు. 

కన్యాశుల్బ_ నాటకంలో వస్తు వెంత సంక్తీర్ణమో శిలమూ అంతే సంకీర్ణం. దానిని కొంత 
వరకైనా స్పష్టం చెయ్యడానికే ks ప్రయత్నం. పెద్ద కథల వంటి నవలలు, పెద్ద నాటకాల 


వంటి నాటకాలు చదివి వాటిలోని సరళ శిల్పాన్ని చూచి ఆనందించడానికి అలవాటు పడిన 
వాళ్ళకు కన్యాశుల్క నొలుక శిల్ప వైవిధ్యం రుచించడం పట్టుబడటం సులభం కాదు. 


(“సాహిత్య న్యేతం 6,7 నంచికో నుంచ్చి 


కన్కాశుల్క దః నూరేళ్ళ నమాలోచనం... 


పరిచ్చేదం 


కన్యాశుల్కం వళిస్మ్యం: ఇతివృత్తం 


కన్య్యాశుల్క_ నాలుక అఎవముర్శ్భనము 


శ 4/పాద కామేశ్వరరావు 


1 కథా సం(గవాలణము: 


కృష్ణారాయపురము అనే అగ్రహారంలో అగ్ని హోత్రావధాని అనే గృహస్తు ఉండెను. అతనికి 
ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు కలరు. అవధాని వేదము, జటాంతము అధ్యయనము చేసెను; 
కాని తద్వారా ధనాక్షనము చేయలేక పెద్ద కూతురు బుచ్చమ్మను ఒక సహస్రమాస జీవికి 
పెళ్ళిచేసి అతని వద్ద రూ. 1600 లు వుచ్చుకొనెను. ఇట్టి (ద్రవ్యమునకు కన్యాశుల్కమని పేరు. 

అగ్నిహోతుని కొడుకు వెంకటుశము విజయనగరములో ఇంగ్లీషు చదువుకొంటూ ఉండెను. 
ఇది తండ్రికి యిష్టము లేకపోయినా, కొడుకు గొప్ప గొప్ప ఉద్యోగములు చేసి ధనము 
గడించగలడనే అశ కుర్రవాని చదువుకు వీలు కలిగించింది; వాని విద్యమాత్రము అభివృద్ది 
నాందలేదు. ఒక సంవత్సరము పరీక్ష పోతే, గిరీశము అనే వానిచేత ఇంటివద్ర చదువు (tition) 
చెప్పించుకొనెను. అదీ వ్యర్హమై పరీక్ష పోయింది. ఇంతలో కిస్‌మిస్‌ (Christmas) “సెలవులు 
రాగా ఇంటికి పోతే తండ్రి చావకొట్టుననే భీతిచేత వెంకళుశము మొగము _ వేలవేసినాడు. 

తన పరిస్టితులు బాగుండకపోవటముచేత విజయనగరము నుండి పారిపోవలెనని గిరీశము 
నిశ్చయించుకొని, వెంకటుశముతో సెలవులు గడువనెంచి, వాడు వరీక్ష 255 అయినాడని 
తండ్రితో చెప్పాతానని ధైర్యము పుట్టించినందున ఇద్దరూ కృష్ణారాయపురం చేరుకున్నారు. 

అక్కడ వెంకటుశము అక్క బాల వితంతువు బుచ్చమ్మ కనవడగానే గిరీశము మనస్పామెపై 
పోయి ఎలాగైనా బోధించి పునర్వివాహమునకు ఒప్పించి పెళ్ళాడవలెననే కోరిక పుట్టించెను. 
అందుకై వీలున్నప్కడెల్ల గిరీశము ఆమెను పెళ్ళి చేసుకొమ్మని పోత్సహిస్తూండెను. 

రెండో కుమార్తె సుభద్ర (సుబ్బి)ను లుబ్బావధాని అనే వృద్దునికి రూ. 1800లు శుల్కము 
నిర్ణయించుకొని వివాహము చేయడానికి అగ్నిహోత్రుడు మాట యిచ్చెను. లుబ్టావధాని గిరీశము 
పెత్తల్లి కొడుకు. ఈ పెళ్ళి అగ్నిహోతుని కుటుంబంలోని వాళ్ళకుకాని, గిరీశంకి కాని 
యిష్టము లేదు. కావున దీనినెట్ట్లయినా కాకుండా చేయవలెనని అనేక విధముల యత్నములు 
జరుగుతూం డేవి. 

లుబ్బావధాని వయస్సు అర వైయేళ్ళని ఒకరు, నలభై అయిదని ఒకరూ చెప్పినారు. అతని 
ఊరు రామచంద్రవురం అగ్రహారము. అందు రామప్పంతులనే కరణము కలడు. అతను లోక 
వ్యవహారమందు ఆరితేరినవాడని (ప్రతీతి. సుబ్బిని పెళ్ళాడుమని లుబ్జావధానిని వురికొల్పిన వాడు 
ఇతడే. మధురవాణి అనే వేశ్యను గిరీశము ప్రాపకము నుంచి తప్పించి తానుంచుకొనెను. 
లుబ్దావధాని సుబ్బిని పెళ్ళాడటము మధురవాణికి కిట్టదు. కాటికి కాళ్ళు చాచుకున్నవాడు 
చిన్న పిల్లను పెళ్ళి చేసుకోవడము కేవలము అన్యాయము కావున ఈ పెళ్ళి తప్పించవలసిందని 
రానుప్పంతుర్ని ఆమె నిర్బంధ పెట్టుతూం డెను. 

సుబ్బి తల్లి ఈ సంబంధము చేయవద్దని ఎంత మొత్తుకున్నా భర్త ఆమె మాట వినలేదు. 
పెళ్ళి తప్పకుంకు నూతిలోవడి చచ్చిపోతానని అమె భీష్మించుకొన్నది. 


బుచ్చమ్మ కూడా సుబ్బి పెళ్ళి తప్పించమని గిరీశమును కోరింది. ఈలాగు సర్వత్రా 
పరిస్థితులు పెళ్ళికి పవ్రతికూలముగా నుండెను. మొదట ఈదారి దీసినవాడు సుబ్బి మేనమామ 
కరటకశా స్త్రి. ఇతడు తన శిష్యుని కాడవేషము వేసి లుబ్బావధానికి పెళ్ళిచేయ నిశ్చయించెను. 


కన్యాశుల్భ ల: నూరేళ్ళ నమాలోచనం.. 259 


ఈవని తానొక్కని వల్ల అయ్యేదికాదు. సర్వసిద్దమైన సుబ్బి పెళ్ళి లుబ్బావధాని మానుకొంటాడా? 
ఏదో గొప్ప ఎత్తు వేయవలెను. ఇందుకు తగిన తంత్రగాడు రామప్పంతులు. అతనిని 
లోబర్చుకుంకే అసాధ్యమైన దానిని సాధ్యము చేయగలడు. కావున అతని యింటికి శాస్త్రి, 
ప్రీ వేషమున ఉన్న తన డిష్యుని వెంటబెట్టుకొని వెళ్ళగా అక్కడ మధురవాణి తాను 
కూడా  సాయవడుతా నన్నది. రామప్పంతులు రాబోయే కన్యాశుల్క_ ములో ఐదో వంతిస్పే 
పెళ్ళి సానుకూలము చేస్తానని పూనుకొని, అగ్నిహోత్రావధాని రాసినట్టు లుబ్బావధానికి “మీరు 
పిసినిగొట్టు, ముసలివారు, క్షయరోగ పీడుతులనీ, మీ కూతురు వర్తనము బాగులేనందున మిమ్ము 
వెరివేసినారు అనిన్నీ తెలిసినందున మీకు మా పిల్ల నివ్వదలుచుకోలేదు”- అని ఉత్తరము 
వ్రాసెను. ఈ సమయముననే గిరీశము లుబ్బావధాని పెర - “సుబ్బికి వైధవ్య లక్షణము లున్నవి, 
మీరు పెళ్ళి మహావైభవముతో చేసుకొంటారని తెలిసి పెద్ద పటాటోపముతో అగ్నిహోత్రుడు 
ఏనుగులూ, గుజ్టాలూ, లొట్టపిట్టలూ, వల్లకీలూ కాక యాఖైబళ్ళతో పెళ్ళికి తరలివస్తూన్నాడు. 
ఇందువల్ల మీకు చాలా ధనవ్యయమవును కావున ఈ సంబంధము మానుకోవలెను.” - అని 
వ్రాసెను. రెండు ఉత్తరాలూ ఒక్కనాడే అందినవి. అంతలో లుబ్బానధాని గుండెజారి 
రు. 1200లు శుల్కమిచ్చి కరటకశా స్త్రి, శిష్యుని. పెళ్ళాడ నిశ్చయించెను. శుభముహూర్తము 
నిర్గీతమయ్యెను. వివాహ కాలమున నగ పెట్టించండని కరటుకశ్నాస్త్రి రామప్పంతుల్ని చటకా నెను, 
కాని లుబ్బావధాని ఒప్పుకోలేదు.? రామప్పంతులు మధురవాణి కంలు ఎరువుతెచ్చి పెళ్ళికూతురు 
కెచ్చి లౌక్యులను పిలవడానికి పొరుగూరికి పోయెను. అతడు తిరిగి రాకుండానే ఏకరాత్రి 
వివాహము చేయించి కరటకశా,స్త తన దారిని పోయెను. రామప్పంతులు వచ్చి తనకు 
రావలసిన శుల్క_ భాగము శాస్త్రి వేగరాససాడని (గ్రటాంచి చిందులు తొక్కి లుబ్బ్దావధానిని 
కంటురపైనా ఇమ్మనమని గద్దించెను. కాని అతడా “దస్‌ ఎరుగిననెను.  ఇతలలో మాయసుబ్బి 
లుబ్బావధాని యింట దెబ్బలు తినలేక కంలు తీసుకుని పారిపోయెను. లుబ్బావధాని కూతురు 
మీనాక్షి ద్వారా కంకు సంపాదించ నెంచి రామప్పంతు లొకనాటి రాత్రి ఆమె చెంతజేరి, 
పెళ్ళాడెదనని ప్రమాణముచేసి కంచు తెమ్మని బతిమాలుకొనెను. వీరి సల్హాపము లాలించి 
లుబ్బావధాని ఇద్దరికీ కాయశుద్దిచేసి కూతురిని ఇంటినుండి గెంటెను. ఇద్దరూ పంతులు 
గారింటికి వెళ్ళగా కంటు తెస్తేనేగాని తలుపు తెరువనని మధురవాణి వట్టువట్టింది. అంతలో 
పంతులు ఊరిబైటికి వరిగెత్తెను. మీనాక్షి తండ్రి దగ్గరకు పోయెను. ఇంతలో తెల్లవారింది. 


ఊరు బైట చెరువు దగ్గర కోలాహలముగా నుండెను. అగ్నిపోత్రావధాని అర్భాటముతో 
చెరువు పక్క తోటలో  విడిసి, లుబ్దావధాని తనకు స్వాగతమిచ్చుటకు ఎవరినైనా పంపునని 
ఎదురు చూస్తూండెను. అంతలో రామప్ప, లుబ్బావధాని వేరే సంబంధము కుదుర్చుకొని 
పెళ్ళాడినాడని చెప్పగా అగ్నిహోత్రుడు మండివడి లుబ్బునితో జగడమాడి నాలుగు తన్నింది 
చొలక అతనిపై దావా తేవడమునకు రామప్ప సాయము కోరెను. ఖర్చులకు సొమ్ము కావలసి 
బుచ్చమ్మ నగ తాకట్టు పెట్ట దలిచి ఆమెను పిలిచేసరికి ఆమె లేదు, గిరీశమూ లేడు. 
అగ్నిహోతుడందుకు చింతించి తాతలనాటి తన చేకడియము తాకట్టుంచి దావా నడిపెను 


కాని, ఫలము లేక పోయింది. పై పెచ్చు కడియము చేజిక్కించుకొని రామప్ప ఉడాయించెను. 


రామప్ప లుబ్జావధాని మీద కసిచేత మాయసుబ్బి నతడు చంపినాడని వాదు వేసి పోలీసువాళ్ళ 


సాయముచేత కూనీ కేసాకటి బనాయించినాడు. అవధాని (ప్రాపేదీ లేక సౌజన్యారావనే ప్రీడరు 
శరణుజొచ్చి మనసృమాధానము చేసికొనెను. 


ఇట్టివేళ నితనికి సాయవడవచ్చిన గిరీశము అన్ని విషయములూ చక్కబెట్టుటకు వీలుండేటట్లు 
తన్ను _ పెంచుకోవడముగాని, లేదా Power of attorney ఇవ్వడముగాని తగిన కర్తవ్యమని 
లుబ్బావధానికి బోధించగా ఆయన పెడచెవినిపెట్టి “అన్నిటికీ నాకు సౌజన్యారావుగారే దిక్కు” 
అని జవాబిచ్చెను. గిరీశం రావుగారివద్ద చేరి తాను గొప్ప స్యార్హత్యాగి, సంఘసంస్కరణ 


కన్వాళుల్క 02 నూరేళ్ళ సమాలోచనం... 


వరాయణుడని నచ్చజెప్పి ఆయన మెప్య వడిసి గుంటూరు శాస్త్రి వత్తా బయలుతీస్తానని 
మూట యిచ్చాను. 


మధురవాణి కూడా లుబ్బావధాని కష్టములు తొరిగించదలిచి మగ తుము సెపికొని 
అర్రరాత్రి వేళ సౌజన్యారావుగారి యింటికి అకు రావుగారు వేశ్యలను చాత చదతరు. 
అట్టి అభిప్రాయము కేవలము అయ్యుక్తమనీ, వేశ్యలలో కూడా గుణవంతులు ఉండవచ్చు 
ననడానికి నిదర్శనముగా గుంటూరు శాస్త్రి కృత్యమంతా వివరముగా తెలిపి గిరీశము కేవలము 
వాక్సూరుడే కావున అతని చర్య సమంజసముగా నుండకపోవడమువల్ల బుచ్చమ్మను పెళ్ళాడ 
తగడని సనిదర్శనముగా సూచించెను. ఈ రీతిగా సుబ్బి పెళ్ళి తప్పిపోయి లుబ్జావధాని మీది 
కూనీకేసు తేరిపోయెను. 


నగ అభ్యాసవస్తుఐన్యాస ము; 


ఈ కథలోని ముఖ్యాంశము కన్యాశుల్కము. దీని వల్ల కలిగే కీడు చూపించి ఈ 
దురాచారములు మట్టిలో కలువవలసిందని కవి ఉద్దేశము. ఈ  నాటకములో శుల్క_ 
వివాహాలు మూడు కలవు. బుచ్చమ్మ  మీనాక్షులకు పెళ్ళి అయింది. సుబ్బికి పెళ్ళి 
సన్నాహమయింది. మొదటి రెండు పెళ్ళిళ్ళూ దుష్పరిణామము కలవే. ఇద్దరినీ ను. 
పెద్దవాళ్ళకిచ్చినందున త్వరలోనే వైధవ్యము ప్రాప్తించింది. బుచ్చమ్మ తల్లిదండ్రుల చాటున 
భయభక్తులు కరిగి మెలిగింది కావున సచ్చరిత్ర అయింది. మీనాక్షి తల్లి గతించిన పిమ్మటు 
లుబ్దుడు రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకొన్నందున ఇంటిలో పెద్ద ఆడదికు లేకపోవడమూ, 
తండ్రిగారు తరుచు దావాలకై తిరుగుతూండడమూ అట్టి మీనాక్రికి స్వాతంత్ర్యము కలిగి 
దుర్వర్తనములలవ డెను. యావజ్జేవ దాన్యమూ, వ్యధిచారమూ శుల్క_ ివాహముల”" " ఫలములని 
చూపి సుబ్బిని లుబ్బ్టుని కిప్పించకూడదని కవి ఉద్రేశ్యము. సర్వసన్నద్డమైన పెళ్ళి తప్పించడము 
సులభసాధ్యముకాదు. కేవలము హితోపదేశము కార్యకారి కాదు. “శరం శార్యేసమాచరేత్‌ ,” 
“విషానికి విషమే విరుగుడు” బుచ్చమ్మా, ఆమె తల్లిన్నీ మొట్లో పెళ్ళి చేయవద్దని ఎంత 
మొఅ పెట్టినా మూర్చుడైన అగ్నిహోత్రుడు మానలేదు. లుబ్జావధానికి కూడా ఎందరో 
చెప్పియుందురు. అతడూ మానుకోలేదు. ఇక కుట్రుచేసి పెళ్ళి మాన్చించవలెను. కరటకశ్ళాస్త్రి 
తన శిష్యునికి (స్త్రీ వేషము వేసి లుబ్టునికి పెళ్ళి చేస్తే సుబ్బివెళ్ళి కాబోదని తలచి 
కార్యక్రమము కవి మొదలుపెట్టైను. 


లుబ్బుని “పెళ్ళి కొప్పించవలెనంకు రామప్ప సహాయము కావలెను. శాస్త్రి రామప్ప వద్దకు 
వెళ్ళేసరిక్‌ తలవని తలంవుగా మధురవాణి సాయము కూడా దొరికింది. అదివరకే అమె 
లుబ్బునికి సుబ్బిని పెళ్ళి చేయవద్దని పంతులుతో పోరుతూండెను. శాస్త్రిరాగానే ఆమె మరింత 
బిగిస్‌ వంతులుతో మాటలాడడము మానివేసి ంది; దగ్గర చేరనివ్వలేదు. రామప్ప లంచగొండి, 
శాస్త్రి కూతురికి రూ. 1200 ధరపెట్టి అందులో ఐదోవంతు తనకు ఇచ్చేటట్టు బేరము 
కుదిర్చెను. బుచ్చమ్మ (_పేరెవణవల్ల గిరీశము కూడా ఉత్తరము వ్రాసి ఇందు భుజము కలిపెను. 
లుబ్బునికి డబ్బు ఖర్చంశు కిట్టుదు- సుబ్బిని పెళ్ళాడవలెనం చే శుల్కానికి తోడు పెళ్ళి ఖర్చు 
హెచ్చుననీ, అసలు పెళ్ళికూత తురీకే కొన్ని అవలక్షణాలున్నవనీ భయపెట్టితే పెళ్ళిమానుకుంటాడని 
గిరీశం వూహ. ఇది కొంతవరకు నిశ్చయము. ఉత్తరము చూడగానే “ఆడపెళ్ళివారి ఆర్భాటము 
చూసి లుబ్బుడు పెళ్ళి కిష్టపడలేదు. అవ వ్ప్రడే "రామప్ప బనాయించిన ఉత్తరము అందింది. 
లుబ్దుడు తమ పిల్లకు తగిన వరుడుకాడ నే అగ్ని హో।త్రుడి మాట వినగానే తన ఆత్మగారవము 
తగ్గిందని లుబ్దుడేంచి సుబ్బిని చేసుకుని తీరతానని పట్టుబట్టుదలచెను. కాని ధనవ్యయమునకు 
జంకి చవక బేరమని కరటక శాస్త్రి శిష్యుని వివాహమయ్యెను. ఇంతవరకు కథ సూటిగా 
సాగి సుబ్బి పెళ్ళి కాజాలదన్న నమ్మకము పుట్టుంచింది. 


కన్యాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం.. 261 


ఈ మాయ పెళ్ళి జరిగినట్టు కృష్ణారాయపురములో తెలియక పోవడము చేత అగ్నిహోత్రుడు 
అత్యార్భాటముతో తన కూతురు పెళ్ళికి రామచంద్రపురం తర్లివెళ్ళి తోటలో దిగెను. కొద్ది 
కాలములోనే జరిగిన స్టితి నెరిగి లుబ్బుని వద్ద దారిఖర్చులైనా వుచ్చుకోలేక తహతహపడ్రి 
అతనితో తగవులాడి నాలుగు తన్ని పై పెచ్చు దావాలోకి దిగెను. దావా వెచ్చమునకు తాకట్టు 
"పెట్టుకోవాల్సి వచ్చింది. 

ఇక బుచ్చమ్మ చరిత్ర పరిశీలింతాము. ఈమె భక్తిశ్రద్దలతో తల్లిదండ్రులను కొలుస్తూ 
పూర్వాచార పరాయణరై తదాదర్శములూ, అచారములూ, జరువు తూండెను. గిదీశమూామె 
కంటుపడి డాబులుకొట్ట వునర్వివాహమునకు పురికొల్పెను. కాని అట్టు పెళ్ళి అవైదికము, 
అశ్నాస్త్రీయము, అనాచారము అవుటవల్ల ఆచరణీయము కాదని ఆమె ధృఢమైన నమ్మకము. 
దీనిని తన (ప్రతికూల బోధనచేత గిరీశము పూర్వవక్షముచేసి వునర్వివాహము పాపకర్మ కాదని 
సిద్దాంతీకరించి దానివల్ల కలిగే లాభము అమిత _ సౌఖ్యదాయకమని నిరూపించెను. బోధన 
బుచ్చమ్మకు నచ్చింది. కాని ఇంటిలో నుండి లేచిపోవడానికి ఆమె జంకింది. ఈ సమయమున 
పెళ్ళికి తర్హి వెళ్ళవలసి వచ్చింది; అది కనిపెట్టి బుచ్చమ్మ తనతో సుబ్బి పెళ్ళి కానీయకుండా 
యత్నము చేయమని పోరుతూంది కనక తద్విషయక యత్నము బుచ్చమ్మ చేతనే కాగలదని 

'ప్పెను. ఈ మాట ఆమె కర్ణము కాలేదు. పిమ్మట అతడు - “నీవు నావెంట రావడానికి 
ఇష్టపడితివా. నీ బండివానికి లంచమిచ్చి, తోవ తప్పించి, రామనగరము తీసుకుపోయి నిన్ను 
శాస్త్రీయముగా పెళ్ళాడతాను. నీవు కనిపించకపోవడము చేత అందరి నడుములూ విరుగుతవి 
గుండెలు చెక్కలవుతవి. అంతతో సుబ్బి పెళ్ళి ఆగిపోతుంది.” అని వివరించి చెప్పెను. 


చెళ్లేలియందు (పేమచేత బుచ్చమ్మ సమ్మతించింది. గిరీశం కోరిక ఇంతవరకు కొనసాగింది- 
ముందున్నది ముసళ్ళపండగ. వితంతువును పెళ్ళియాడ దలిచినవాడు ఆమె భరణ పోషణమునకు 
చాలినంత సొమ్ముకాని, తదితర ఉవపత్తికానీ చూవవలసియుండెను. ఇదికాక వేరొక ఆటంకము 
కూడా ఉండెను. సుబ్బి వివాహమాగిపోయి అగ్నిహోత్రుడు సురక్షితముగా ఇల్లు చేరుకుంకే 
కాని బుచ్చమ్మ పెళ్ళికి ఒప్పుకోదు. ఈ రెండు ఆటంకములు తీరేలోవల గిరీశము 
రామచంద్రపురము వెళ్ళవలసి వచ్చాను. 

లుబ్బావధానికి విషమ సంకటము ఫ్రాప్తించినది. ఒకవైపు కూనీకేసు, రెండోవైపు 
అగ్నిహోత్రావధాని ఒత్తిడి, మూడోవైపు మీనాక్షి దురాచరణము. ఇందొకటైనా తప్పేదారి 
తోచలేదు. భరవసలేదు. అందుచేతనే సౌజన్యారావు శరణుజొచ్చిను. గిరీశం రావుగారి యెదుట 
డంబములు పలికి తాను సదాచార సంపన్నుడైన సంస్కరణాభిలాషి అనిన్నీ, బుచ్చమ్మమీది 
అవ్యాజపేమచేతనే ఆమెను వివాహమాడ నిశ్చయించెను కాని లాలసచేత కాదనిన్నీ నచ్చచెప్పి 
లుబ్బుని ఆస్తి తనకు చిక్కునట్టు ఏర్పాటు చేయవలెనని కోరెను. మోసదూరులైన రావుగారు 
గిరీశం మాటలు నిజనునుకొని గుంటూరు శాస్త్రుల భోగట్టా తెలుసుకొనివ పస్తే తగిన సాయము 
చేస్తాననగా అందుకాత డొప్పుకొనెను. ఇంతవరకూ గిరీశం పాచిక పారింది. ఈ తరుణమున 
మధురవాణి సౌజన్యారావుని చూడవచ్చెను. ఆమె కనపడగానే గిరీశం గుండెలో రాయి 
పడ్డది. అన్యాయవర్తనము ఒంటిగా నున్నంతకాలము చెలరేగును కాని న్యాయవరుల ఎదుట 
తలచూవలేదు. అందుచేత ఆతడు శీగ్రముగానే జారెను. మధురవాణి లుబ్దావధాని గండము 
తప్పించి ప్రసంగవశమున గిరీశము గుట్టు బయటు పెట్టుక తీరిందికాదు; ఇందువల్ల అతని 
వలలోనుంచి బుచ్చమ్మ దాటిపోయింది, గిదీశముగారికి తేగిన శాస్త్రి అయితది; 

ఈ విన్యాసమున ముఖ్యములైన ఘటనలు మాత్రమే చెప్పబడినవి. సుబ్బి పెళ్ళి మొదట 
సైరపడి;, తరువాత రద్దుచేయబడి, అనంతరము కొంచెము తడబడి, తుదకు భంగపడెను. ఈ 
కుంఠిత గతి నిరూపించుటయందు కవి చాతుర్యము కానవచ్చును. పెళ్ళి షక్షాన పనిచేసినవాళ్ళు 
అగ్నిహోత్రావధాన్సు, రామప్పంతులు, లుబ్జావధాని. వీళ్ళయత్న ము నిరాటంకమయితే వివాహమయి 
తీరును. అపై జరిగితే వస్తు జటిలత (Complexity of Plot) సమకూడదు. అందువల్ల కవి 


కన్వాకుల్క ల: నూరేళ్ళ నమాలోచనం... 


ఈ ఘటనకు ఘాత చేకూర్చిను. పెళ్ళి (వ్రతివక్షమున వనిచేసిన వాళ్ళు కృష్ణారాయవురములో 
బుచ్చమ్మ, ఆమె తల్లి వెంకమ్మ, కరటకశా,స్తై,, గిరీశము; రామచంద్రపురంలో మధురవాణి, 
రామప్పంతులు. ఈ యిరువాదులు వారి ప్రయత్నము వొకదానితో నొకటి కఠియునంతకాలము 
పెళ్ళి యొక్క_గతి అనుకూలముగా నుండెను. కరటకశా స్త్రి, రామవృంతుల సహాయము సంపాదించి 
ప్రయత్నములు జోడించగానే పెళ్ళి ముప్పాతికపాలు ఆగింది. గిరీశమూ, రామప్పంతులూ 
(బాసిన ఉత్తరాలు లుబ్బునకు చేరిన వెంటనే అడుసున పాతిన స్తంభమువలె ముందుకీ, వెనకకి, 
ఊగులాడింది. గిరీశం ఉత్తరం పెళ్ళికి (ప్రతికూలించగా, రామప్ప ఉత్తరము పెళ్ళిని కొంత ఆపి 
మాయసుబ్బి పెళ్ళికనుకూరించింది. తరువాత అగ్నిహోత్రుడు తర్రిరావడము సుబ్బి పెళ్ళిని 
కొంచెము ముందుకు నెట్టుగా, అతనికీ, లుబ్బునికీ జరిగిన జగడము దాన్ని వెనక్కి పూర్తిగా 
నెట్టివేసింది. ఇంతలో ఈ ఘటన అంతమై మాయా సుబ్బి పెళ్ళి తలయెత్తింది. ఈ సుబ్బి 
పరారి కావడముచేత కూనీకేసు పుట్టి, లుబ్లావధాని మనస్సు కలత పెట్టి పశ్చాత్తాపము పుట్టించి 
తలప్రాణము తోకకు తెచ్చింది. ఇంతవరకూ అధర్మమూ, అన్యాయమూ, అసత్యమూ (ప్రజ్వ్ఞురిల్లి 
కార్యక్రమము లొకదానినుండి ఇంకొకటి పుట్టినవి. ఇందుపాలొన్న వాళ్ళందరూ, స్వార్ధపరులు, 
మోసగాళ్ళు, ఈర్వావరులు. వీళ్ళ ప్రభ వెలిగినంతకాలము పావము చెలరేగి అందరికీ 
శృంగభంగము చేసి లుబ్బావధాని పీకకురి అయింది. ముసలివాడు మతిపోయి ప్రాణాలమీద ఆశ 
విడిచి దిక్కులేని వాడయినాడు. పావవృక్షము యొక్క ఫలము విషయుక్తమవుట వింతకాదు. 
ఈ సంతతి నిర్మూలనము కావలెనంటే ధార్మికులు, వరార్రవ్యావృతులూ, స్వార్రత్యాగులూ 
కార్యభారము వహించనలెను. ఇట్టైవారీ నాటక పాత్రములలో ముగ్గురున్నారు. - కరటకశా స్త్రి, 
మధురవాణి, సౌజన్యారావు. వీరు కార్య నిర్వహణము మొదలు పెట్టగానే వంచనా మేఘము 
లొక్క_క్క_టి విరియబారి, క్రమముగా పటాపంచలై స్వార్రధ్యాంతము దిశలకు పారెను. “ఒక 
పాపకృత్యమువల్ల కలిగిననష్టము ఇంకొక పాపకృత్యము వల్ల నశింపనేరదు. పావము నాభిదుంవ 
వంటిది. మొలకలు తెంపినంతమాత్రాన దానివృద్ది మానదు; దానిని చంవదలెనంకు దుంవ 
నూడబెరికి నిర్మ్మూలనము చేయవలెను. పావచిత్తులు ఏకార్యము పూనుకొన్నా భగ్నమనోరధులై 
పశ్చాత్తాపదగ్దులవుతారు.” అని ఈ నాటకము బోధిస్తున్నది. అగ్నిహోత్రుడు, లుబ్బుడు, గిరీశం, 
రామప్పంతులు వీరు నలుగురూ చెడ్డవారే - మొదటివాడు ధనాశాపీడితుడు. రెండవవానిని 
ధనేషణే కాక, దారేషణ, వుతేషణ కూడా పీడించెను. తక్కిన ఇద్దరిని ఈషణద్యయమే 
కొక మోహ, మద మాత్సర్యములున్నూ పీడించెను. ఇట్టి వాళ్ళిన్నటికినీ సత్కార్యనిర్వాహకులు 
కొనేరరు. కించిత్కాలము లబ్రవిజయులైనా తుదకు వాళ్ళకి శృంగభంగము తప్పదు. “సత్యమేవ 
జయతే నాన్ఫతమ్‌” - ఇదె కావ్య న్యాయము _(oetic-Justice). ఇట్టి కావ్యములే మన 
సాహిత్యములో నుండదగినవి. ఇవి మనకానందము కలుగజేయడమే కాకుండా హితము కూడా 
ఉపదేగించును. 


l. ఆటా “తబున 
కేం గీర్వాణ ఫక్కీః 


మన అలంకారికులు నాటక కథను రెండు భాగములు చేసినారు: 1. ఆధికారికము, 2. 
(పొసంగికము. మొదటి దానిలో ఫలభోక్త నాయకుడు. రెండవ దానిలో ఫలము నాయకేతరులకు 
చెందును. ప్రాసంగిక కార్యములవల్ల నే కథ జటిలమగును. వీటి కన్యోన్యసంబంధము 
కల్పించినందువల్ల కొన్ని కార్యములు అధికారమునకు అనుకూలించి మదికొని (పతికూరించును. 
ఈ  కార్యపరంపర సాగించడమందే నాటక కళా ప్రకర్త వ్యక్తమవుతుంది. ఇందుకే పలు 
రంగములు (స్రలములు - 566౧65) కూర్చబడును. అందలి పాత్రములు చెప్పే మాటలు, చేసే 
వనులు, వరిశీలిస్తే కథా చమత్కృతి, పాత్ర గుణములూ విశదమౌతవి. కొన్ని రంగములలో 
సమకాలిక - ఆచార వ్యవహారములు వ్యక్తమగును. దీనికే 10021 colouring అని పేరు. ఈ 


కన్యాశుల్కం: నూరేళ్ళ నమౌాలో చనం... 263 ) 


మూడు విషయములయందున్నూ  దేశకాలపాత్రములు ప్రతిఫలింవ జేయడమే నాటకోద్దేశము. 
కనితాసారమునకు ఇవే నికష పొషాణములు. 

కధా _ విన్యాసవక్కీ వివరిస్తే కన్యాశుల్కము నాటక మవునో కాదో తేలుతుంది. 
దశరూవకమనే నాటక లక్షణ [గ్రంథమందు కథ ఐదు భాగములుగా విభజించ బడినది:-- 
ల్‌ జము, 2. బిందువు, 3. పతాక, 4. (ఎకరి, 5. కార్యము. ఇవి కన్యాశుల్క_ ముందు 
ఈ [కైంది రీతిని వివరించవచ్చును. సుబ్బిని లుబ్బావధానికి పెళ్ళిచేసి సంకల్పము బీజము. 
తద్విషయక (ప్రయత్నములు, అనగా సంబంధము నిర్ణయించుకోవడము, మధ్యవర్తుల ద్వారా 
వర్తమానము లంవడము, శుల్క నిర్ణయము, తాంబూలారిన్వడము మొదలైన చర్య బిందువు. 
అగ్నిహోత్రుడు బంధువులను పెళ్ళికి పిలవడము, ఏనుగులు, గుజ్బాలు, ఒంటెలు మొదలైనవి 
సమకూర్చుకొని రామచంద్రవురం తర్లి వెళ్ళడం వతాక. బుచ్చమ్మ కనపడక పోవడము, మాయ 
సుబ్బిని లుబ్దావధాని పెళ్ళాడడమూ ప్రకరి. సుబ్బి పెళ్ళి తప్పిపోవడము కార్య(భంగ)ము. 

ఈ వివరణబట్టి కన్యాశుల్మము నాటకమే అని [గ్రహించవచ్చునుకదా? ఇది ప్రహసనము 
(Farce) అని విమర్శకులు ఈ [గ్రంథమును చులకనశస్‌ “1 Is afterall a farce” ఇను 
విచారకరము. ఈ (గంథమందింకో చిత్రముంది. పైన వివరించిన నాటక ఫక్క్‌ ఆధికారిక 
కార్యమునందే కాక ప్రాసంగిక కార్యములందు కూడా కనబడుతూన్నది. 

అగ్నిహోత్రుడు సుద్చిపెళ్ళి చేయడానికి ఎంత పాకులాడినాడో కరటకశా,స్రి పెళ్ళి 
తప్పించడానికి అంత యత్నము చేసినాడు. అట్టి యత్నమును కథా సంగ్రహమందు 
వివరించినాము. కనుక ఇచ్చట విభాగ ప్రక్రియ మాత్రమే సూచిస్తాము - సుబ్బిని లుబ్బుని 
కివ్వువద్డని వెంకమ్మ పట్టు బీజము. బుచ్చమ్మ పోరు, కరటకశా,స్త్రి చేసిన మాయ బిందువు. 
మధురవాణి పట్టుదల పతాక. గితికముూూ, రామప్పంతులూ (వ్రాసిన ఉత్తరాలు (ప్రకరి. 
మాయాసుబ్బి వివాహము కార్యము. 

ఈ రెండు కార్యములకూ వరస్పర విరోధము ఉండుటచేత మొదటిది విఫలమై రెండోది 
సఫలమయింది. ఆ కార్యము ఖేదాంతము, ఈ కార్యము మోదాంతము. మొత్తముపై నాటకము 
ఖేదమోదాంతము. (Tragic - Comedy) నున వాజ్యయమునందరి (ప్రసిద్ద నాటకములు - 
చిత్ర నళీయము, హరిశ్చంద్ర, శాకుంతలము, ఉత్తరరామచరిత్రమున్నూ ఇట్టివే, 


గ. వొాశ్చాత్య ఫక్కీః 

ఇప్పటి విధ్యాధికులు కొందరు “దశరూపకము” ఆధునిక లక్షణ [గ్రంథము కాదనిన్నీ, 
ఆంగ్షసాహెత్య వరిచయము, విదేశాదర్శషక్రపాతము కలిగించడము వల్ల నాటకము నాణెమునెంచే 
(Appreciate)టప్పడు పాశ్చాత్య నియమాలుపయోగించ వలెననిన్నీ అభిప్రాయ పడుతున్నారు. 
వాళ్ళని కూడా సంతోష పెట్టడ మవసరము. కనుక సువ్రసిద్ద ఆంగ్ల విమర్శకులైన Bradley 
గారు ఏర్పరచిన నాటక కథా విన్యాసనియమమను గీటురాయిగా వుపయోగించి చూతము. ఆ 
మహనీయుడు అయిదు భాగములుగా కథా విన్యాసమును విభజించెను. 


ఫేదాంత నాటకము- 


1. Exposition (కార్యవివరణ) 4. Resolution (కార్యవిజృంభణము) 
2. Complication (కార్యాతిశయము 5. Catastrophe (చరమవిపత్తి) 


3. Crisis (సంకటావస్త్ర 
మాదాంత నాటకము: 


1. Situation (కార్యవివరణ) 


2. Complication or Entanglement (కార్యాతిశయము) 
3. Denouement (కార్యవరిణతి) 


కన్వాళుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


ఖేదాంతములయందు నిర్దేశించిన 2, 3, 4 అవస్తలు మోదాంతములలోని రెండో 
అవస్త్రయందరి భాగములుగా గణిస్తై రెండు రకాల నాటకాలకూ మూడు భాగములే ఏర్పడును. 
ఏ కార్య నిర్వహణమందైనా సర్వసాధారణముగా కనపడే అవస్తలు మూడే:- ఆరంభము, 
అతిశయము, అంతము. (పస్తుత నాటక కధా సలవిధానము ఈశ మూడూ భూము యయుంటుం 
చక్కగా ఇమిడిపోవును, 

ఏ నియమాలను బట్టి పర్తీక్రించి చూసినా “కన్యాశుల్మము” నాటక మనక తీరదు. 


ఘటునా రచన; 


ఈ నాటక మందలి ఘటనలలో ముఖ్యమైనది సుబ్బి వివాహ సంకల్పము. దీనికి తక్కిన 
ఘటనలతో సన్నిహిత సంబంధముంది. దీనితోటి దూర సంబంధముండి ఈ నాటక పొ|త్రముల 
గుణోన్మీలనము చూపించే ఘటనలు చాలా కలవు. అవి పాత్రపోషణకు వనికివచ్చును. 
మరికొన్ని ఘటునలు దేశకాలవరిస్తితులను సూచించును. వ్యక్తమైన ఘటన కానరాదు. (ప్రతి 
రంగమందలి సంభాషణా సార్తకముగా నుండును. వ్యర్హమైన నూట వెతికినా కనబడదు. మచ్చుకి 
రెండు రంగములు వరిగిరింతాము: 

మొదటి అంకమందు రెండు రంగము లున్నవి. వాటియందు పూటకూళ్ళమ్మ స్వభావము, 


గిరీశము బోటి రిజాలా యువకుల చరితము, భోగముదాని చిత్తవృత్తి, కాసుకి గతిలేకున్నా 
కూటికి ఫర్వాలేదనే డాంబికులు చిత్రింవబడినారు. 


రెండో అంకములో అగ్నిహోత్రావధానినీ, బుచ్చమ్మనూ వునర్వివాహం వక్షమునకు తిప్పవలెనని 
గిరీశం పాటుబడగా మొదటి యత్నములో అంతావ్యర్రమైనా రెండో యత్ననులో కొంతవరకు 
జయము ప్రాప్తించెను, 

ఈ యంకమందు మూడో రంగములో గిరీశం తన అభిప్రాయములను కొంత మార్చుకొనెను. 
చిన్న బాలికలను ముసరలివాళ్ళకు పెల్ళిచేయడను మంచిదనీ, శుల్మ్క_ము పుచ్చుకొనడము 
న్యాయమనీ అతని ఇప్పటివాదము. ఈ _ పరివర్తనము హాస్య రసమును పోషిస్తూ స్వార్రపరులు 
యే యెండకు ఆ గొడుగు పట్టుటకు కొంకరని బోధిస్తుంది. అగ్నిపోత్రునికి కోర్టులూ, 


దావాలన్న పీతి అని (గ్రహించి ఆయనను సంతోష పెట్టడానికిన్నీ గిరీశం తన కార్యము 
సాధించుకొనడానికిన్నీ ఈ మార్పవసరము. 


జ్యోతిషవముందూ,  భూతాదులయందూ జనుల కెట్టి మూఢవిశ్వాసమున్నదో 3, 5 
అంకములలోని మొదటి రంగములో  చూవబడ్డది. జాతకాల బనాయింపు, దయ్యములను 
కీపాలలోకి దింపి భూస్తావన చెయ్యడమూ, లుబ్హావధాని కొందలమూ దిని కుదాహరణములు. 

రామప్పంతులు లేనివేళ వుస్తె ముడివేయించి రూపాయీలెగవేసి శా స్త్రిన్నీ, ఎరువుకంచు 
పట్టుకొని శిష్యుడున్నూ పారిపోయినందుకు ఉగ్రుడై పంతులు లుబ్దావధానితో “శాస్త్రి నీకు 
రెండో పెళ్ళి ముండని కట్టు పెట్టే'నాడని అన్నంతమా(త్రాన అవధానికి ఎడకలలు వచ్చి అందులో 
“మాయా సుబ్బి (శిష్యుడు) మొదటి మగడు నాపీక నులుముతున్నా”"డని కేకలు చేసి గోల 
సెట్టి దాన్ని ఇంటినుండి గెంటివేయఒలెనని నిశ్చయించినాడు. ఇంతకన్న  మూర్చుడుంటాడా: 

-పేకాటరంగము (5న అంకము, రెండొ రంగము కున్నూ, నాటుకముందరి ముఖ్య 
ఘటనలకూ సన్నిహితసంబంధము అంతగా లేదు. కాని ఈ రంగమునల్ల తమ్ము పోషిస్తున్న 
మహాజనులింటికి రానవృడు సానులు కాలయాపన _ మేలాగు చేస్తారో తెలుస్తుంది; పోలిసెట్టి 
నైజము తేటపడుతుంది. రామప్పంతులికి తెలియకుండా కరటకశాస్త్రి శిష్యుడు ముధురవాణికి 
కంటె నిచ్చి ముందు కథకు బీజము నాటినాడు. దాని వల్లనే కథ సాగింది. కంలు సంగతి 
రామప్పకు తెలిస్తే కథ ముగిసినశ్చే; కూనీకేసు బనాయింపు కవకాశముండదు; లుబ్బావధానికి 
ఏ దిగులూ వుండదు, పశ్చాత్తాపమే కలుగదు; కథా వైచిత్రి తగ్గిపోవును. 


సారాదుకాణము సీనుకూడా అవాంతర ఘటనే. దానివల్ల బైరాగుల దురాచారములు, 
అమాయకులను చాళ్ళు వంచించే తీరులూ, వాళ్ళ మెట్టు వేదాంతాలూ, పోలీసువాళ్ళు 
దొంగసాక్ష్యము బనాయించడమూ, పైకి పెద్దమనుషులుగా కనవడేవాళ్ళు రహస్యముగా చేసె 
తప్పుడుపనులూ తెలుస్తవి. 

ఇదే రీతిని జాగ్రత్తతో పరిశీలిస్తే ఈ నాటకమందు ఘటనా సార్హకత కనపడుతుంది. 
ఘటనలు చాలా ఉండడముచేత అభ్యాసవస్తువు జటిలమై, రసస్ఫూర్తి అలవడినది. ఘటనంలో 
ఘాతాప్రతిఘాతముందని ఇదివరకే చూపినాము. కొన్ని ఘటనలు కథను ముందుకు నెట్టుగా, 
కొన్ని దానిని వెనుకకీడ్చును. ఇది కాక నాటకమునందరి ముఖ్యపాత్రలకు “ఇది చేయనా? అది 
చేయనా?” అనే సంకటావస్త్ర (0319) ప్రాప్తించింది. ఒక్క మధురవాణికి మాత్రము ఈ 
యవస్త పట్టలేదు. ఆమె కార్యనిపుణ, దుష్కుర్మకు పూనుకోలేదు. ఈ కారణములచేత ఆమెకు 
భావసమరము (Internal conflict) లేదు. నాటక రచనలో భావసమరము ముఖ్యాంశమని 
Bradley గారి అభిప్రాయము. ఇట్ట గతి ముఖ్యపాత్రములకు కల్పించునట్టు కథను రచించిన 
కవి వుత్తముడు. ఇట్టివానికి సంస్కృృతాలంకారికులు “మహాకవి” అనే సార్థకమైన పేరు 
పెట్టినారు, “ఆచార్య,” “ఉపాధ్యాయ, “మహాకవి” మొదలైన బిరుదులు మొదట సార్హకములై 
నానాటికి నిరర్హకములైనవి. పూర్వము శంకర, రామానుజ, గంగేశ, మొదలగు దిరుదులిప్పడు 
వందమూడు టోళీల కింద వాడబడుతున్న మి; వంటచేసేవాడూ ఆచార్యుడే! 


22 పొతపోషణ 
1. గిరీశం 


ఇది నాటక విషయమందు రెండో విషయము. ఈ నాటకమందలి పురుష పాత్రములలో 
(ప్రఖ్యాతి చెందినది గిరీశము. నాటక ప్రదర్శకులకు, (పేక్షకులకు ఇదే ముఖ్యపాత్రమని నమ్మకము. 
కాబట్టే ముందు దీనిని పరిశీలింతాము. 


గిరీశం "పైన లక్ష్మీసరస్వతులు చిరికన్ను చేసినారు. ఇతనికి చదువు పూర్తికాలేదు; 
సంపద పూర్జానుస్వారము; కాబట్టి ఉద్యోగమే లేకుండా నోరుపెట్టుకుని జీవిస్తుండేవాడు. 
మనిషికి కలిమి లేకపోయినా మాటలకు లేమి లేదు. ఇతడు కొన్ని రోజులు మధురవాణి 
అనే భోగముదాని నుంచుకొని, పైపెచ్చు సంసారికాంతలపై కన్నువేసి, ఉత్తరాలు వ్రాస్తూ 
వుండేవాడు. అందువల్ల కొన్ని ప్రమాదములు సంభవిస్తుండెను. పూటకూళ్ళమ్మ ఒత్తిడి లేకుండా 
ఆమెతో అసంగతమైన చెలిమి చేసెను. ఈ 'పొపము కోడై కూసింది. పిల్లవాళ్ళకు చదువు 
చెప్పుతానని పూనుకొని డబ్బు వుచ్చుకోవడమే కాని, చదువు చెప్పలేదు సరికదా, ఎవ్వడూ 
కబుర్లు, చుట్టకాల్చడము నేర్ప్చేవాడు. ఇతడు ప్రత్యుత్చన్నమతి. అనగా ఎట్టి కష్టదశలో నైనా మతి 
పోగొట్టుకోక తగిన ఉపాయమువల్ల తరించగలడు. ఫోటో గ్రాఫరుకివ్వవలసిన సామ్మెగవేసి తన్నలమిన 
తక్కిన కష్టాలు తప్పుకొనుటకు ఊరువిడిచి పారిపోదలచినాడు. ఇతని నోటి బూకరానికి బడాయికి 
అంతులేదు. హైదరాబాదు నవాబు తనకు నెలకు వెయ్యి రూపాయిల ఉద్యోగమిస్తానన్నాడని 
అందరితోనూ చాటినాడు. దీనివల్ల పరపతి హెచ్చింది. పూటకూళ్ళమ్మ స్వంత ఖర్చుకిచ్చిన 
ఇరవై రూపాయిలూ దుర్వ్యయం చేసినందున ఆమె అతనిని వెదికి వెదికి మధురవాణి ఇంట్లో 
వుండునని వూహించి చీవురుకట్ట పట్టుకొని అక్కడికి రాగా మధురవాణి మంచము కింద 
దూరి అక్కడ అదివరకే దాగియున్న రామప్పంతులిని ముందుకు నెట్టి, చీపురుదెబ్బ లతనిపాలు 
చేస్తి పై పెచ్చు తానుగూడా అతని తలదిమ్ముపట్టేటట్టు మోది _వపూటకూళ్ళమ్మచే చెడ 
తిట్టించెను. ఇతని చాతుర్యమిట్టిది. మధురవాణిపై నమ్మకము లేకపోయినా ప్రాణముపెళ్ళ్చే 
వానివలె నటించినాడు. అగ్నిహోత్రుని ఆవేశమునకు తగినట్టు గుగ్గిలము వేసి అతని దావాలన్నీ 
ఖర్చు లేకుండా నడిపిస్తానని ఆశపెట్టినాడు. అతడు తన్ను తిట్టినప్పుడు “పెద్దలనడము 


అకనాంళులు ౦: నూరేళు నమాలోచనం... 
లా లే 


పిన్నలు వడడమూ విధాయక”మని సంతసింపజేసినాడు. బుచ్చమ్మని చూడగానే కనికరము 
కలవానివలె కనపడి - My heart melts అని అందరి కళ్ళలో దుమ్ముకొట్టి ఆమెను లేవదీసినాడు. 
వెంకళేశముతో తాను 300121 reformer కావున Infant marriage, bride-money, 
చిన్న పిల్లలను పెద్దవాళ్ళకు పెళ్ళి చేయడము తనకు కిట్టువనీ చెప్పి అగ్నిహోటత్రుని దయ 
సంపాదించుటకు తన Views మార్చుకున్నాడు. అలాగు అపుడపుడూ Opinions change 
స్తేనేకాని pంlitician కాడని సమాధానమిచ్చినాడు. ఇతడు గోడమీద పిల్లిలాగు జీవించే ఏబ్రాసి 
కాని స్థిరమనస్కుడుకాడు, పాపభీతి లేని పాషండుడు, బుజుమార్షవర్తికాడు. అవసరము వస్తే 
అబద్దాలకి జంకడు. లోకజ్ఞానము బాగుగాకలదు. మూాఢవిశా(సికాదు. దయ్యాలూ, అంజనము 
వేయుట మొదలైన తాంత్రికచర్య దిబ్బర అని |గ్రహించినాడు. వంచన చేయడములో సిద్దవాస్తుడు. 


బుచ్చమ్మని బుట్టలో చేయవలెనని శృంగార చేష్టలు, సరసపు మాటలు మొదలైన జొరుల 
దారులు తొక్కి లాభములేక న్యాయమైన కొత్తదారి తొక్కాలి అని నిశ్చయించి. Widow 
marriage civilisation కల్తా సిగ్గు అని నిర్దారణ చేసినాడు. బుచ్చమ్మ తల్లి నూతిలో 
పడ్డప్పుడు తాను దిగి తీసినప్పటి నుండి తాను సత్యహరిశ్చంద్రుడని ఊరందరికి నమ్మకము 
కలిగిందని. తెలుకుని బుచ్చమ్మ యెడ తానెంత చనువుచేసినా శ్రుతిమించేదాకా ఫర్యాలేదని 
ధైర్యముతో మసలినాడు. చేసిన ఉపకారానికి అతడు కోరే ఫలము బుచ్చమ్మని లేవదీసుకొని 
పోవడము. ఇదీ అతని నీతి, ఆమెకు Love stories చెప్పి ground prepare చేసి ఆ 
పునర్వివాహము మంచి ఆచారమని బోధింప నిశ్చయించి, వెంకళేశానికి పాఠము చెప్పే 
మిష పైని Widow marriage పాపకార్యము కాదని వేదముల లోనూ, శా,స్త్రములలోనూ, 
పురాణములలోనూ, శంకరాచారి పత్రికలోనూ ఉందని నోటికి వచ్చినట్టు ప్రమాణములు చూపి, 
తనబోటి |బహ్మాచార్లకు వితంతువులను వెళ్ళి చేసుకోవడమే ముఖ్యవిధి అని బోధించి, అట్ట 
పెళ్ళిళ్ళు అయిదు వేలయినవనీ, ఒక్కొక్కదానికి WiIdంw Marriage Associaton వారు నెలకు 
నూరు రూపాయలు పురస్కార మిస్తారని కోతలు కోసి బుచ్చమ్మ కాశ పుట్టించినాడు. తుదకు 
వితంతువులను వివాహము చేసుకొమ్మని దేవుడు ఆజ్ఞాపించినొడు. కనక అలాగు చేయని 
వాళ్ళకు ఘోరమైన పాతకము వచ్చునని భయపెట్టినాడు ఇదంతా వట్టి బూకరింపు. సాధ్యము 
(End) మంచిదేకాని సాధకము (Means) బాగులేదు; స్తీ పునర్వివాహము అవశ్యకర్తవ్యమే, 
కాని గిరీశం చెప్పిన యుక్తులు సబబుగా లేవు, వట్టి అమాయకురాలు కనుక వలలో పడ్డది. 
ఈ వాదము సవాతుకమనుకొంది. 

వెజటనే “నః బ్రహ్మచారికి వితంతువును పెళ్ళాడడము విధి అన్నారు కదా, మీరెందుకాలాగు 
చేయలేదు?” అని బుచ్చమ్మ ప్రశ్నించగానే “ఇందుకు రెండు కారణములున్నవి” అని జవాబు 
చెప్పి కారణములు వివరించినాడు. మొదటిది లోకోవకారము చేయవలెననే (వ్రతము. అనగా 
పిల్లలకు చదువు చెప్పడము, సానివాళ్ళని హతమార్చడము, నూతులలో పడ్డవాళ్ళని తియ్యడము, 
ఇటువంటి పనులు చేయడానికి వీలుండదని తాను పెళ్ళి మానుకున్నాడట. రెండో 
కారణముగొప్ప రహస్యము కనుక ఎవ్వరితోనూ చెప్పనని పప్రమాణముచేస్తే చెవ్పతానన్నాడు. 
బుచ్చమ్మ అందుకు సమ్మతించి అతనిమీద ప్రమాణము చెసింది. అప్పుడు మొదలుపెట్టినాడు 
తన వంచన. “నీవంటి బంగారు బొమ్మ, గుణవంతురాలు నన్ను పెళ్ళి చేసుకొమ్మని కోరితే 
చేసుకొంటాను. ఎందుచేతనంటే - లోకానికన్న విలువగల నీబోటి రత్నమునకు ఉపకారము 
చేయడము లోకోవకారముకంశేు విలువైనది.” బుచ్చమ్మ జానన్నది. పిమ్మట పెళ్ళి చేసుకొన్న 
తర్వాత స్థితిని అతిశయోక్తిగా వర్షించి, బుచ్చమ్మ మనసు కెరిగించినాడు. ఈ వర్ణన మూఢుడైన 
వెంకటిశమునకూ నచ్చి “(కొంవతీసి) మా అక్కయ్యను పెళ్ళాడేస్తారా ఏమి” టని సహజ 
సరళముగా అడిగినాడు. ఈ సందేహము బుచ్చమ్మ కీ కలిగి గిరీశం జవాబు కెదురు చూస్తున్నది. 
అప్పుడు “ఆం మాటవరసకంటే (నీకు) మతి పోయిందా ఏమి”టని వాళ్ళ ఆందోళన 
మాపినాడు. ఈ మాట విన్నతోడనే బుచ్చమ్మ “అంతేకదా,” అని తెప్పరిల్లి ఊపిరి తీసింది. 


కన్యాశుల్కం: శూరేళ్ళు నమాలోచనం.. మా 267 


ఆతరుణము మించిపోకుండా “అంతకంశే అదృష్టము నాకు వట్టుడమేలాగుు ఆ మాట 
మనమెవరమన్నా మీవాళ్ళు తన్ని తగలేస్తారు. రహస్యముగా నీతో చెప్పుతున్నాను. నిన్ను 
పెళ్ళాడతాను కాని అచ్చమ్మనీ, పిచ్చమ్మనీ చేసుకోను” ఇంతలో బుచ్చమ్మ కాశ పెరిగింది. 

“లోకములో వాళ్ళు వితంతువులకు వివాహము చేయకపోవడానికి కారణము చెప్పుతాను 
విను; పెళ్ళి లేకుంటే వితంతువులు పుట్టింటివద్దనే వుంటారు. శక్తి వున్నంతకాలము చాకిరీ 
యధేచ్చముగా చేస్తారు. జీతమివ్వనక్కరలేదు. పెళ్ళి చేస్తే అత్తింటికి పోతారు. చాకిర్‌ 
చసేవాళ్ళుండరు,” అని గుట్టు రట్టు చేసినాడు. 

బుచ్చమ్మ మనసు కరిగించడానికి గిరీశం ఉపయోగించిన అస్త్రాలు అయిదు, మొదటది 
- శృంగార కథలు చెప్పడము, రెండోది - వేదము, శాస్త్రము, పురాణము, ఆచారము, 
మతాధికార్డు మొదలైన సనాతన ధర్మోపదేశకులంతా వితంతువివాహము నిషేధించలేదని బోధన. 
మూడోది-వితంతువులు పెళ్ళాడితే పిల్లలని కనుకొని వాళ్ళని చూసుకొన్నందువల్ల కలిగేఆనందము, 
పెనిమిటివల్ల చేకూరే సుఖము, సంసారమున అనుభవించే భోగము, ప్రవంచనుందు కలిగే కీర్తి 
మొదలైన గొవ్ప లాభములు వర్ణించి, భావస్థ్రితి కళ్ళకు కట్టినట్టు చేసినాడు. ఈ అస్త్రం 
అమోఘము. దీనిని విన్న తర్వాత బుచ్చమ్మ తన మనసులో - “అహో! నేనితన్ని 
పెళ్ళాడితే ఈ సుఖము, ఈ భోగము, ఈ ఆనందము నాకూ కలుగవచ్చును. అందువల్ల 
నష్ట మేమి? పాపము రాదు. సపెళ్ళాడకపోతే భగవంతుని ఆజ్జ్ఞమీరినదాననౌతాను, పాపము 
మెడకు చుట్టుకుంటుంది. తల్లిదండ్రుల మాటవిని పెళ్ళాడకపోతే దుర్భరమైన బానిసత్వము 
అనుభవించి, నిర్హర (బహ్మచర్యమున వుండి సాటివాళ్ళందరూ సంసార సుఖము అనుభవిస్తూ 
ఉంళే అందని వళ్ళకు అర్రులు చాచవలసి వుంటుంది. వీళ్ళ దగ్గిర ఉంటు సుఖము సున్న. 
కష్టము దుర్భరము; వీళ్ళని విడిచిపోయి పెళ్ళి చేసుకుంటు నిరతిశయానందము అనుభవించడమే 
మేలులాగుంది” అని అనుకొని యుండును. సుఖపడవచ్చుననే ఆశవుంటే ఎంతకష్టమైనా 
పడవచ్చును. అట్టి ఆశ లేనప్పుడు జీవనమే రుచించదు. ఆశకదా, జీవితానికి ముఖ్యమైన 
ఆసరా! నిరాశాకలితమైన జీవితము నిర్భరమవుట నిశ్చయము. 

ఇంతవరకూ వని చేసిన తరువాత సుబ్బి పెళ్ళి దగ్గరవడినందున వందిళ్ళు వేయించే 
"పెత్తనము గిరీశము పైకి పడింది. “ఏక[క్రియాద్వ్యర్హకరీ” అన్నట్టు లుబ్బావధాని పేర ఉత్తరము 
(వ్రాసినాడు. అందు అతని యవస్టకు వగచినట్లూూ వాత పెట్టినటభూ హాస్యకరుణరసము 
లూరుతున్నవి. భాషకూడా తదనుకూలముగానే ఉంది. ఈ ఉత్తరము బుచ్చమ్మను సంతోష పెట్టి 
లుబ్బునేడ్సించింది. అయినా సుబ్బి పెళ్ళి ఆగేటట్టులేదు. పవక రుబ్బుతూ బుచ్చమ్మ కంటనీరు 
పెట్టింది. తండ్రి ఊళ్ళోలేడు. తల్లి వాకిటపడ్డది, వెంకటుశం అడుకోపోయినాడు. మంచి 
అవకాశం చిక్కిందని మరి రెండ స్త్రాలు (ప్రయోగించ దలచినాడు. 

“ఏమి వదినా, కంటనీరు పెట్టుతున్నారు? నా మనస్సు కరిగిపోతుంది” అని గిరీశం 
పలుకరించగానే బుచ్చమ్మ “సుబ్బికి ఈ సంబంధము తప్పించారు కారు గదా?” అని సతాయించగా, 
అతడు “నేను రెండు  విధాలఖేదపడుతున్నాను-సుబ్బికి ఈ సంబంధముతప్పించ లేక పోతినని 
ఒకటి, బుచ్చమ్మను పవున్నిస్త్రీని చెయ్యలేక పోయినానుకదా అని రెండు. ఇవి సంతతము 
నన్ను బాధిస్తున్నందువల్ల విర్తక్తిపుట్టి ఊరు విడిచి పోదామనుకుంటున్నాను” అని అనగానే 
వెంటనే “వెళ్ళిపోకండి” అని బుచ్చమ్మ పలికింది. తనమీద కాస్త అనురాగము పుట్టిందని 
(గ్రహించి “నీవు కనబడకపోతే నేను (బతుకలేను; అందుకే నీకు నాపై కనికరము రవ్వంతైనా 
లేకపోయినా, ఇక్కడుం కు నిన్ను జూసుకొనియైనా సంతసించవచ్చునని మీయింట సకల చాకిరీ 
చేస్తున్నాను. నీకొక రహస్యము చెప్పుతాను, కోపము తెచ్చుకోవు కదా? సుబ్బికి ఈ పెళ్ళి 
వల్ల సుఖముండదు సరికదా లుబ్జావధాని గతించిన తరువాత రామచంద్రపురం అగ్రహారీకులు 
దానిని చెడగొట్టక మానరు. మీనాక్షి సంగతి చూస్తున్నాము కదా? రామప్పంతులనే వరమ 
దుర్మార్గుడు అక్కడున్నాడు. వాడెందరు సంసారులనో పొడుచేసినాడు. సుబ్బి తప్పకుండా 


268 జా కోన్నాశుల్చ ౦: నూరేళ్ళ సమాలోచనం... 


చెడిపోతుంది.” ఈలాగు ఒరిసిన పుండుమీద ఉప జల్రినాడు. ఏ విధముచేనైనా సుబ్బి పెళ్ళి 
తప్పించవలెననే ధృఢాభిప్రాయము బుచ్చమ్మకి కలిగింది. 


తిరిగి గిరీశం “ఇక నీ మాట - ఇవ్వడు తల్లి దండ్రుల చాటున ఖాయిదాగా ఉన్నావు 
సరే. వీళ్ళు గతించి డబ్బు నీ చేతికి వస్తే నీకూ స్వాతంత్ర్యము కలుగుతుంది. ఉప్పూ పులుసూ 
తిన్న శరీరముగనుక నీ యీడు వాళ్ళందరూ సంసార సుఖ మనుభవిస్తూంలు ఎవ్వడైనా నీ 
కాలు జారక మానదు. “గిరీశం మాట విని హాయిగా అతనినే పెళ్ళి చేసుకున్నాను కానుకదా” 
అని అప్పుడు విచారిస్తావు. నేనో నీవు పెళ్ళిచేసుకొన్నావు కావనే విచారము చేత ప్రాణము 
మీది ఆశ వదిలి నిన్ను తలుచుకొంటూ పిస్తోలుతో కొట్టుకొని ప్రాణము విడిచి విమానము 
యెక్కి స్వర్గానికి పోతాను.” అని అనేసరికి “వద్దు, వద్దు, మీరు కొట్టుకోకండి, అలాగం'కే 
నాశకేడుపాస్తుంది.” నివారించింది. గిరీశం మరికొంత ధైర్యముతో స్వరావాసము వర్షించి, “మన 
మిద్దరము స్వర్గములో నున్నప్పుడు నిన్ను పుష్పం లాగు నెత్తిమీద పెట్టుకొంటాను. ఆ 
సుఖమిప్పూడే కావలెనంటే నావెంట వచ్చినన్ను పెళ్ళి చేసుకో” అని నిర్బంధించగా ఇష్టమున్నా 
తగినంత ధైర్యములేక “అమ్మ నాయనా! నేను మీ వెంట రాను” అన్నది బుచ్చమ్మ. 


కృషి చాలకపోవడముచేత నాల్గో అస్త్రం గురి తప్పింది. ఇంక మిగిలినది - సుబ్బి పెళ్ళి 

తప్పించడమే. అనంతర (ప్రసంగములో అయిదో అస్త్రం (ప్రయోగించినాడు. 

గిరీ : నేనేమైతే నేమి కాని నీ చెల్లెలి మీదైనా నీకు కనికరం వద్దా? 

బుచ్చ వ ఉండకుండా ఉంటుందా? 

గిరీ ; ఉంటు దానికీసంబంధం తప్పించే సాధనం నీ చేతుల్లోనే ఉంది. 

బుచ్చ : ఏమీ చిత్రమైన మాట! నా చేతుల్లోనా ఉంది? 

గిరీ : ఒకమాట ప్రమాణపూర్తిగా చెప్పు. “నీ చెల్లి పెళ్ళి తప్పించడము నీచేతనైతే 
చేస్తావా? నామీద ప్రమాణం చేస్తే ఆ మాట చెప్పుతాను.” 

బుచ్చ : మీ మీద ప్రమాణమే. చెప్పండి. 

గర్‌ ; అమ్మయ్యా! ఈ మాట నీతో రహస్యంగా చెవ కూని ఎన్నాళ్ళనుంచో కాచి 
ఉండగా ఉండగా ఇప్పటికి సమయం చిక్కింది. చెల్లి 'పెళ్ళితప్పడానికి ఒకటీ 


సాధనం వుంది, చక్కగా విను. నీవు ముందూ వెనకా ఆలోచించక నన్ను 
పెళ్ళి చేసుకోవడమే. లేకుంకే పెళ్ళి తప్పదు. 


బుచ్చ : నేను మీతో లేచివస్తే నా చెల్లి పెళ్ళి ఆగుతుందా? 
గిరీ : నీచేతనే ఒప్పిస్తాను మనము పారిపోయిన తరువాత మీ వాళ్ళు నీకోసము 
బెంగపెట్టుకొని (ప్రస్తుతము పెళ్ళి మానుకుంటారు. నీ లాగే సుబ్బి కూడా 
ఉడాయించి తన కిస్టమున్న వాణ్ని పెళ్ళాడుతుందనే భయముచేత ముసలివాడికి 
దాన్ని కటి పెటురు. 
జూ ట్స 

ఈ  మాటలాడేటవ డు బుచ్చమ్మ ముసిముసిగా నవ్వింది. చేప వలలో పడటానికి 
బద్ద మైనదని (గ్రహించి అ 
గిరీ : నాతో బయలుదేరడానికి సమ్మతమేనా? 
బుచ్చ : అమ్మనాయనా! నా ప్రాణం పోతే మీ వెంటరాను. 

“ఏమిది! ఇంత యత్నమూ వృధా అయిందే! ఆతురము కూడదు. కానీ నేను 
చచ్చిపోతానంకు తన కిష్టములేనట్టు చెప్పిందికదా? ఇప్పుడా అస్త్రము జోడిస్తాను” అని 
కృతనిశ్చయుడై. 
గిదీ : నీవు రాకపోతే మీ చెల్లెరికి పెళ్ళి తప్పదు, నాకు చావు తప్పదు. 
జుచ్చ వ అలా అనకండి. 


గిరీ : అనకపోతేమాతం చావు తప్పేదుందా? నిన్ను విడిచి బ్రతకలేను అదొక చావు. 
నా మీద ఒట్లు వేసుకొని మాట తప్పినావంశే నన్నా దేవుడే చంపేస్తాడు. 


అడి రెండో చావు. నా కెలాగూ చావు తప్పదు. 


బుచ్చ : నా నుంచి మీరు చచ్చిపోతే నేనూ చచ్చిపోతాను. మీరు చచ్చిపోవద్దు. 

గిరీ : నా వశమా?...అదిగో నీ తమ్ముడు వస్తున్నాడు మనమిక కష్టసుఖాలు మాట్లూడు 
కోవటానికి వీలుండదు. త్వరగా ఒక్క మాట చెప్పు. నన్ను చావమన్నావా? 
(బతకమన్నావా? 

బుచ్చ : వెయ్యేళ్ళు బతకండి. 

గిరీ : అయితే నా వెంట రావడము ఖాయమేనా? 


అప్పుడు బుచ్చమ్మ ఇలాగనుకొని ఉంటుంది; అన్నా! ఏమి సేతును? ఇతడు చెప్పినట్లు 
చేయకుంటే నిష్కారణముగా ఇతడు చచ్చిపోతాడు. అంతట నేను బతకలేను. ఇతని నూలు 
వింటినా ఇద్దరమూ హాయిగా బతుకుతాము. సుబ్బి పెళ్ళీ తప్పిపోతుంది. గిరీశంగారు చెపి నట్టు 
నే నాతన్ని పెళ్ళాడితే సుబ్బీ నాలాగే చేస్తుందని మా నాన్న దాన్ని ముసలివాడికి కట్టు పెట్టరు, 
అది సుఖవడుతుంది. నేనూ పెళ్ళాడి సుఖిస్తాను. నాచర్యకు మావాళ్ళు నాలుగురోజులేడుస్తారు 
అంతే, తర్వాత వాళ్ళూ సంతసిస్తారు. కాబట్ట నేనితని వెంట రామవరం పోవడమే మంచివని 
- అని నిర్దారణ చేసుకొని. 
బుచ్చ : ఏం చెయ్యమంశు అది చేస్తాను. 


గిరీశం కష్టంఫలించింది. పాచిక వూర్తిగా పారింది. కార్యసాధనమందు ఎంత చాతుర్యము 
కవి కల్పించెనో యోచించండి. 


బుచ్చమ్మను రామవరము తీసుకొని వెళ్ళినాడేకాని పెళ్ళి చేసుకొనడానికి వీలులేకపోయింది. 
Widow Marriage Association వారు వితంతువులను కనబడ్డవారికల్లా పెళ్ళి చేయరు. భార్యను 
పిల్లలను పోషించడానికి తగినంత హామీ చూపిస్తేకాని పెళ్ళి కానేరదు. బుచ్చమ్మతో బూటకపు 
మాటలాడినాడే కాని గిరీశం వద్ద సొమ్ము లేదు. ఏదో మాయోపాయముచేసి ధనము 
సంపాదించవలెను. లుబ్బావధాని గట్టి చిక్కులలో వడ్డాడు. కూతురు లేచిపోవడానికి సిద్దంగా 
ఉంది; పెళ్ళాడిన పిల్ల పారిపోయింది; కూనీ కేసు తలమీద పడింది. రామప్ప కొంవతీసినాడు. 
కేసు తప్పేమార్గము తోచలేదు. అధికార్లు తనకూ, కూతురికీ ఉరిశిక్ష వేయించడానికి పట్టుబట్టి 
సాక్ష్యం సెరిచేసేనారు; తన పక్షాన పర్కేవాళ్ళులేరు. సౌజన్యారావు పంతులుగారు సాత్వికుడు, 
ధార్మికుడు, పరోపకొరపరుడు; శరణంటి చక్రమడ్డు వేస్తాడు. అతని కాళ్ళు పట్టుకొని, ఈ 
గండము తప్పించుకొని కాశీకి పోవలెనని లుబ్బావధాని నిశ్చయించుకొన్నాడు. కావలసినంత 
ధనము వున్నా మనిషికి దిక్కులేనందున దీనస్తతి వచ్చింది. ఇట్టి సమయమున అతనికి 
సాయవడితే ఏమైనా లాభించవచ్చుననే ఆశ కరిగింది గిరీశంకి. - ఇంకోటి - సుబ్బి 
పెళ్ళి ఆగిపోయిందని ఖచ్చతమైన కబురు తెలియనిదే బుచ్చమ్మ పెళ్ళాడనన్నది కాబోలు. ఈ 
కారణములచెత గిరీశం రామచంద్రవురం వెళ్ళక తీరిందికాదు. అగ్నిహోత్రుడు తనపైకి తెచ్చిన 
Abduction కేసు తీసివేసుకొన్నాడు. ఇక భయములేదని ధైర్యము తెచ్చుకొని, లుబ్బునివద్దచేరి, 
“అన్నయ్యా! కష్టకాలమందు నీకు సాయపడవలెనని వచ్చినాను. బుచ్చమ్మను లేవదీసినానే కానీ 
పెళ్ళాడలేదు. నీవు నన్ను చేరదీసి పెళ్ళి వైభవముతో చేస్తావనే ఆశతో నున్నాను. నీవు 
ఒంటరివైనావు, తోడు వడేవాళ్ళు నేను తప్ప ఎవరూ లేరు. నాకు లౌక్యవ్యవహారము చక్కగా 
తెలుసును. నీకు తగిన సాయము చేయుమని సౌజన్యారావుగారు నన్ను పంపినా”"రనే సరికి 
“నాకెవరి సాయమూ వద్దు, ఎవరి జోక్యమూ వద్దు, అన్నిటికీ ఆ మహారాజే ఉన్నాడు” 
అని కసరినాడు. “పోనీ Power of attorney అయినా ఇయ్యి, నీకే శ్రమా లేకుండా నీ 
వ్యవహారాలు చక్కబెట్టుతాను. దుర్మార్గుడా! కవటావతారుడైన రామప్పను నమ్మినావు కాని 


కన్వాళుల్క ౦: నూ లేళ్ళ నమాలోచనం... 


ఏ కల్మషమూ లేని బంధువుడను, నన్ను నమ్మకున్నావు. వాడు నీకొంప ముంచుతూనే 
ఉన్నాడు. పెళ్ళి మానుకో అని పెద్ద ఉత్తరము వాసినాను. నా మాట పెడవెవిని పెట్టకపోతే 
ఈ చిక్కులు రాకవోను; ఇప్పుడున్న కేసు మాయము చేయిస్తాను. నా మాట విను” ఈ 
(శమ హితోవదేశమూ మహా బధిర శంభారావమయింది. తుదకు సౌజన్యారావుగారిని చూసి 
నాలుగు కోతలుకోసి లుబ్బావధానికి తన సాయము చేకూరేటట్టు బందోబస్తు చేయండని 
ప్రాధేయపడగా ఆ గుంటూరు శాస్త్రి కూపీ బయలుచేస్తే కూనీకేసు పోతుంది గనుక ఆ 
ప్రయత్నము చేయమన్నారు రావుగారు. ఈ గిరీశం 35001241 ౪౦౧౦లో గట్టి పని చేసినవాడు 
గనుక పెద్దమనుష్యుడనిన్ని, బుచ్చమ్మ నతనికిచ్చి పెళ్ళి చేయవచ్చుననీ అతని అభిప్రాయము. 

ఈ సమయమున మధురవాణి రావుగారి దర్శనమునకు వచ్చింది. ఆమె తన గుట్టు రట్టు 
చేస్తుందని భయపడి _ గిరీశము రెండర్హములిచ్చేటట్టు మాటలాడి “ఒకర్ని కాపాడి ఉవకారం 
చెయ్యడం ఉత్కృష్టమైన పుణ్యము; చెడ్డవాడినైన నాయెడల మంచిగా ఉండడమే యోగ్యత; 
అపకారికి నుపకారము నెపమెన్నగ చేయువాడే నేర్పరి” మధురవాణిని బతిమాలుకొని పోయి 
పరుండెను. పిమ్మట ఆమె గిరీశంగారి వైఖరి ఉన్నదున్నట్లు చెప్పక తీరిందికాదు. ఆ క్షణమే 
సౌజన్యారావు అతనిని మధురవాణి ఎదుట మొగము వాచేటట్లు చీవాట్లు పెట్టి, “నీవు 


బుచ్చమ్మను పెళ్ళాడ తగవని SO౮lal Reform Association వారికి వ్రాస్తాను. బుద్దికలిగి 
చదువుకొంలు ధన సహాయము చేస్తా”నని చెప్పి తగిరివేసినాడు. 


PA రామప్పంతులు 


ఈనొాటకవముందు గిరీశం తరువాత ఎక్కువపని కల్షినవాడు రామప్ప. ఇతనికి అన్ని 
పాత్రములతోనూ సంబంధముంది. ఇతడు రామచందద్రవురానికి కరణము. వాక్ళూరత్యమందాతనితో 
సమానుడేకాని స్వతః పిరికి పరశ్రేయస్పహనము పూజ్యము. అందరిని చులకన చేస్తాడు. 
ఆత్మస్తుతి, పరనింద అతనికి ఆజన్మమలవడింది. గిరీశమం టి అసూయ, అమిత భయము. 
అతని పోషణలో మధురవాణి ఉండి డబ్బుకిబ్బంది పడుతుండగా అపులు తీర్చుకోమని "రెండు 
వందల రూపాయలిచ్చి ఆమె నుంచుకొని రామచంద్రపురము తెచ్చుకొన్నాడు. “చంకదుడ్డు 
శరణార్థి" రకము. డాబుకై అందరిమీద నిందారోపణ చేస్తాడు. 

సుబ్బిది ధన జాతకము, ఆమెకు సంతానరేఖ బాగా ఉన్నదని పొగిడి లుబ్జావధానిని పెళ్ళికి 
పురికొర్పినాడు. ఇతనికొక సిద్దాంతి, ఒక పండాయున్నూ స్నేహితులు; వాళ్ళచేత జాతకాలు 
తన చిత్తము వచ్చినట్టు బనాయించేవాడు. తాను గొప్ప లౌక్యుడనని తగని అభిమానము; 
లౌక్యమంకు మోసమని ఇతని సిద్దాంతము. తన యెడల ఎవరైనా ఏకవచన (ప్రయోగం 
చేస్తే తన్నుకు చస్తాడు. మధురవాణి పైన అమితానుమానము. తాను ఇంటలేనప్పుడు ఆమె 
ఎవరెవరితో మాటలాడుతుందో తెలుసుకోవలెనని కాపుపెట్టిందిచాలక కనపడ్డ వారందరినీ 
అడిగేవాడు. తాను లంచము తినడమేకాక ఇతరులను మేపేవాడు. పిత్రార్జితానికి కరారావుడి 
చుట్టినాడు అనగా క్రయము చేసినాడు. కనుక డబ్బుకి ఇబ్బంది వడేవాడు. ఇతని కథ “పైన 
పటారము, లోపల లొటారము అని ఎరిగినది కావున మధురవాణికి తనపైని నిగాలేదు. 
వీలైనప్పుడల్లా వేళాకోళము చేస్తూ సిరా, నీళ్ళూ ఇతనిపై దిమ్మరించి వరాభవిస్తూండేది. 
అతనెంత పోరినా అందరితోనూ మాటలాడుతూండేది. 

అధికార్లకు లంచమివ్వవలెనని చెప్పి సొమ్ము పుచ్చుకొని ఎగవేసేవాడు. పేచీకోరు కావడముచేత 
అతనితో  విరోధపడ్డవారిమీద పగబట్టి నానావిధాల బాధించేవాడు. పోరీసువాళ్ళను మంచి 
చేసుకొని అందరినీ బెదిరిస్తూ  కొర్యసాధనము చేసుకొనేవాడు. లుబ్బావధానికి తనంకు వక్క 
బెదురు. రామప్పకింగ్లీషు రాదుకాని మాటి మాటికీ 1౫286 దావా పడేస్తానని బెదిరించేవాడు. 
దావాలంకే ఇతనికి చాలా సరదా. పరమ జారుడు; లుబావధానికూతురు మీనాక్షిని మరగినాడు. 
మధురవాణి ప్రోత్సాహముచేత తాను లుబ్బునకు కూర్చిన _ సుబ్బిపెళ్ళి తప్పించ నిశ్చయించి 
కరటకశ్ళాస్త్ర్క, వద్ద ఇరవై అయిదు రూపాయలు లంచము పుచ్చుకొని ఇది పంచకరువు-ా 


కన్యాళుల్భ_౦: నూరేళ్ళ నమాలోచనం.. 


అచ్చుల... ఆటా అఆలు. ఆలు అబ్బల్బ్యు బల్బాటు. బల లుబ్దునిఎద్ది ౧౨౦౦ దరూ, యు న 
నిర్ణయించి మాయసుబ్చి పెళ్ళి స్టిరపరిచినాడు. అగ్నిపో।త్రుని సంతకము Forge చేసి సుబ్బి, 
ఇవ్వమని లుబ్బునిపేర ఉత్తరము వ్రాసినాడు, కొని తశ్రజము. వితల ాకాది: తనలో లే; 
లోపము లెంచి సంబంధము తప్పించచూపిన అగ్నిహోత్రుని పైన పట్టరా కోపము వచ్చి లుబ్దుడ 
సుబ్బిని పెళ్ళాడితీరుతానని పట్టుపట్టినాడు. ఇదీలాగుండగా మాయసుబ్బ్‌ పెళ్ళి నిర్భయించబడి 
ముహూర్తం నిశ్చయమైనది. తన రొస్బ నేతిలో పడ్డదని తలచి పాలెమనే ఊళ్ళో నున్న 
లౌక్యులనందరినీ పెళ్ళికి పిలిచి మధురవాణిచేత మేళము కట్టించి మహానంద మనుభవించవలెనని 
ఉబలాటవడి ఊరు ' విడిచినాడు. ఇంతవరకూ ఇతని ఆట సాగింది. 

“కరు మింగే అత్తగారికి తన్నుమింగే కోడలన్నట్టు” కరటకశా, స్తై, రామప్పఊళ్ళో లేకుండటము 
చూసి ఏకరాత్ర వివాహము చెయించి రామప్పవంతెగ వేసి వూరు దాటినాడు. అది విని 
రామప్ప అడలిపోయి మధురవాణి కంళొనయినా చేజిక్కించుకొనవలెనని_ లుబ్బునడిగినాడు. 
వస్తుతః అతడు కంబు పెట్టుతానన లేదు; ఇదంతా రామప్ప కల్పన. బెదిరిస్తే పిరికి లుబ్బుడు 
లొంగుతాడనుకొన్నాడు గాని వరాభవమయింది. అంతతో మానుకోక మీనాక్రిద్వారా కార్యము 
సాధించవలెనని ఎంచినాడు. ఈ మధ్య ఆమె జోలి కేపోలేదు; మనస్పూర్తిగా ఆమెచేత యత్నము 
చేయించవలెననే ఉద్దేశ్యముతో ఆమెను పెళ్ళాడుతానని ప్రమాణము చేసినాడు. ఇందువల్ల ఫలమేమీ 
లేకపోయిందిగాని ప్రతిబంధక మొకటి కలిగింది. వాళ్ళ రహస్య సంభాషణ, వర్తనమున్నూ 
పొంచియుండి విన్నలుబ్దుడు లేని ధైర్యము తెచ్చుకొని కర్రతో రామప్ప కాలు విరగ గొట్టి మీనాక్షిని 
ఇంటినుండి తరిమినాడు. రామప్ప తన యింటికి పరుగెత్తినాడేకాని మధురవాణి తలుపు 
తీయనన్నది. వెనుక తిరిగి చూసెసరికి మీనాక్షి ప్రత్యక్ష మయింది. చూడండి. రామవ్పగతి; 
ఇంటిలోపల సానిలంజె కంటొతెస్తేనేకాని విడనదు; బైట సంసారిలంజె పెళ్ళాడితేనేకాని విడవదు. 
“ముందునుయ్యి, వెమక గొయ్యి” ఏమి చేయడానికి తోచక పైకి దాటి తప్పించుకొన్నాడు. 
తాను చేసిన మోసము తన కొంపే ముంచింది. “మితిలేని పాపానికి మృత్యుకల్పమైన 
దండన” ఇంతతో తలతుడుచుకొని వూరకుండవలసినది; అభిమానమాగనిచ్చిందికాదు. రామప్ప 
తెలివితో కూడా రాత్రి తెల్లవారింది. పంతులు పావమింకా పండలేదు. 

అగ్నిహోత్రుని సరసచేరగానే లుబ్బునిపై కసి రగిలి తిరిగి కార్యప్రవాహమున అతని కాలు 
పెట్టించింది. అగ్నిహోత్రుని ఉసికొల్పి లుబ్బునిపైన వంపగా వారిద్దరికి జగడము పెరిగి లుబ్బునికి 
కాయశుద్ది అయింది. తన్ను కొట్టినందుకు తగిన శిక్ష అయింది; పై పెచ్చు తనకు అగ్నిహేత్రుని 
ఆసరా దొరికింది; అతనిచేత దావాదాఖలు చేయించినాడు; కూహకము చేసి తాను కూనీ కేసు 
దాఖలు చేసినాడు. వీటితో లుబ్బునికి మీనాక్రికి ఉరి శిక్ష అవుతుందని ఊహించినాడు. 

అగ్నిహోత్రుని చేతిలో డబ్బులేదు, తాతలనాటి కడియము తాకట్టు పెట్టించి, ఫీజు తక్కువ 
అని తెనుగుప్తీడరుకి వకాల్తా ఇచ్చి, అతడు మధురవాణి ఇంటి పక్కనుండి రావడముచూసి 
అనుమానపడి ఇంగ్రీషు వకీలుకి వకాల్వ ఇచ్చినాడు. వకీలు, ప్రీడరున్నూ పరస్పర స్పర్హచేత కేసు 
పాడుచేసినారు. న్యాయాధిపతి అగ్నిహోత్రునిమీద అడ్డమైన _ కేకలు వేయడము చూసి తన 
పరపతి దగ్రమౌననే భీతిచేత రామప్ప చల్లగా జారినాడు. అగ్నిహోేత్రుని కేసూ, కడియమూ 
రెండూ పోయి అవమానానికి తోడు అర్థనష్టము ప్రాప్తించింది. 


ఇంతటనైనా రామప్ప తన యత్నములకు స్వస్టిచెప్పక లుబ్బ్దావధాని చిక్కులలోవడ్డాడని ఎరిగి 
ఇన్‌ ఎపెక్రర్‌ గారికి, కలెక్షరుగారికి లంచాలిచ్చి కూనీకేసు మాపుచేయిస్తానని చెప్పి, లుబ్బుడు 
తన వద్ద సొమ్ము లేదంటాడని ఎరిగి, అవ ఎ వీర్పాటుచేసి నోటు (పాయవలసిందని సలహా 
ఇచ్చినాడు. లుబ్బుడందుకొప్పకో నందున కూనీకేసు బలవర్చడానికి మాటసాక్ష్యము కల్పించుకొని 
Head constableన (ప్రోత్సహించి అందుకు బైరాగిమఠము తాగుబోతుల అఖాడా మొదలైన 
చోట్ల తిరిగి తిరిగి విఫలమనోరధుడైనాడు. ఇప్పటికి పాపము పరిపక్ష్యమయినది. మధురవాణికి 


తన పైన వెగటుపుట్టుంది. ఎంత దుష్టుని కైనా ధార్మెకులప్రావు ఉన్నంతకాలము అపాయముండదు. 


CD అ శూ లేళ్ళ సమాలోచనం... 


రామవ్పకు అట్టి భరోస పోయింది. ఎటుచూసినా బ్రతుకు ఎడారిలాగుంది. గుంటూరు శాస్త్రి, 
భోగట్టా తెలియలేదు. బైరాగి వేసిన అంజనము ఫలవంతము కాలేదు. మాయసుబ్బ్సి చచ్చి 
దయ్యమయిందని విని దానిని సీసాలో దింపించినారు కాని లాభం లేకపోయింది. రామవ్నకు 
దేవుడు కాని; దయ్యము కాని, మనుష్యులు కాని సాయము చేయలేదు. 

ఇవ్వుడొక్క చ ఉపాయముంది. లుబ్బావధాని పైన తేబడిన కేసులో సౌజన్యారావుగారు 
గట్టి పట్టుతో పని చేస్తున్నారు. అతనిని చూసి అందులో ఏదెనా వని కొంత కల్పించుకొని 
నాలుగు రూకలు సంపొదించవలెననే బుద్ది పుట్టింది రామవ్పకీ. రావుగారు పరమధార్శ్నికుడు. 
అసత్యమునకూ, అతనికీ చుక్కెదురు. ఈ వాజమ్మ, అతడందరు వకీళ్ళలాగు అబద్ద సాక్ష్యము 
అల్లేవాడు అనుకొని ఎత్తుఎత్తినాడు. తురుపు కరియళేదు. ఆట కుదేలయింది. ' రావుగారికి 
రామప్ప నైజము తెలుసు కావున అతడు “లుబ్బావధానిమీద కేసు వట్టి అన్యాయము, ఒక 
రవ్వెనా నిజంలేదు. శలవైతే గట్టి ౨616౧౦6 సాక్ష్యం”- అనేసరికి అర్రచంద్రప్రహార మయింది- 
“అవతలికి నడువు” అన్నారు రావుగారు. “ఏకవచన పయోగనమా?” అనె సక. “నము” 
అని కసిరినారు. రామప్ప అట నిల్వలేక తల గోకుకుంటూ తరలి అగ్నిహోత్రుని వద్ద చేరి 
గిరీశం పైన abduction కేసు పెట్టించి అది నిలిచేవిధం లేకపోతే తన వూరికి దారితీసినాడు. 

“చెరపకురా చెడేవు” అనే న్యాయము రామప్ప యెడ సార్హకమయింది. ఎప్పడూ వ్‌ 
రేగిస్తూం' మేనే కాని ఇతడికి తోచదు. గిరీశానికి రామప్పకి కొంత సాదృశ్యమున్నా పిరికితనము, 
తెలివితక్కువ ఉండడముచేత రామప్ప గిరీశానికి తీసిపోయినాడు. కొందరిని చాలా కాలము వరకు 
మోసగించవచ్చును; అందరినీ కొద్దికాలము మోసగించవచ్చును; కాని అందటణీనీ చాలాకాలము 
మోసగించడము అసంభవము. వంచకునకు ధైర్యమూ, వివేకమున్నూ ఆవశ్యక లక్షణాములు. 
రామప్ప మోసగించడంలో సామదాన భేదజ్ఞుడే కాని; ధైర్యము, బుద్ది తగినంత లేనందున తన 
గోతిలో తానే వడతాడు. ఈనాటక పాత్రములయందు అధముడితడే. ఐనా ఇతన్ని చూస్తే 
అందరికీ జాలివుఘ్టైలాగు కవి ఈ పాత్రను నిర్మించినాడు. ఇట్టి చాతుర్యము మెచ్చ తగినది. 
హాస్యరస పోషణకు ఈ పాత్ర మెంతో ఉపయోగించును. (పపంచమందు యాధార్యమునకు ఈ 
పాత్రము ప్రయోజనకారి. పురుష ప్రయత్నమే కార్యసాధనకు ముఖ్యసాధన మనిన్నీ, ఒక చోటు 
ఇది విఫలమైతే వేరొక చోట ఇది సఫలముకాక తీరదనిన్నీ; ధర్మమార్షమనేది పిరికివాళ్ళూ, 
అజ్ఞానులూ కల్పించిన తోవఅనిన్నీ, ధీమంతులు ఇది పెడతోవ అని గణించవలసినదనీ రామప్పకు 
రూఢ మైన నమ్మకము. ఇతని ఆచరణముబట్టి చూస్తే ఇతనికి దయాదాక్షిణ్యములు, విశ్వాసమూ, 
కృతజ్ఞత లేశమైనా ఉన్నట్టు తోచదు. సర్వకాలమూ స్వలాభమే చూసుకొనును కాని 
పరోపకారము పారపాటుననైనా చేయడు. ఇతనికి సిగ్గు బిడియములు లేవు. “కింద పడ్డా 
మీది వాడనే” అని భావిస్తాడు. 


3. అగ్నిహోత్రావధాని 


ఈతడు కథానాయకుడనవచ్చును. జటావల్లభుడైన స్వాధ్యాయవేత్త. అతికోపకుడు. ఎదుటివారి 
నెవరినీ లక్ష్య పెట్టక తన మాట చెల్లించుకోవడమే ఇతనిపట్టు. ఇతని అభిప్రాయములు 
వింతగా నుండును. ఎవరో ఇద్దరు పిల్లవాళ్ళు ఇంగ్రీషు చదువుకుంటూం టు వాళ్ళకు (పాణము 
మీదికి వచ్చిందట, అందుచేత ఆ విద్య తన కచ్చిరాదట! తన భార్య పట్టుచేత కుర్రవానికి 
చదువు చెప్పిస్తున్నాడేగాని కొంప గుండమౌతున్నదని గునుస్తూనే ఉన్నాడు. కడులోభి జాటచేత 
ఇంటి కెవ్వరూ రావడ మతనికి కిట్టుదు. గిరీశం రాగానే “ఇతని వైఖరి చూస్తే ఇక్కడ 
బస వేసేటట్టు కనబడుతూంది. మా యింట్లో భోజనం ఎంతమాత్రం వీలుపడ”దని కేకలు 
వేసినాడు. పుస్తకాలకి సంవత్సరానికి పదిహేను రూపొయిలవుతుందని వినగానే “ఒకపైసా ఇవ్వను. 
వేదమంతా ఒక దమ్మిడీ ఖర్చులేకుండా నేను చదివినా”నన్నాడు. శీఘ్రకోపి కాని ఇతడు 
దీర్హకోపికాడు. తన కోపము _ తానెరిగి తడబడేవాడు. “చూశారా, గిరీశంగారూ, కొంచెము 


కన్యాళుల్భ_ ౦: నూరేళ్ళ నమాలోచనం.. 273 


నాకు ప్రథమ కోపము. ఎవరో తెలియకుండా అన్నమాటలు గణించకండేం” అని పశ్చాత్తాపవడి 
వేడుకొన్నాడు. 

ఆడవడుచులను అమ్ముకోవడం శిష్టాచారమటు; తమ వంశములో భవన. తరాలబట్టి 
ఇడి జరుగుతూన్నదట, “శుల్కము పుచ్చుకోకపోతే మగడు చచ్చిన తరువాత పిల్లగతి ఏమి 
కాగలదు” అని ఇతని వాదన. ఎవరేనా నీవు పిల్ల నమ్మినా”వంకు ఇతనికి ఒళ్ళుమంట. 
అది తప్పని ఎరిగీ ద్రవ్యాశతో అలాగు చేయకుండా ఉండలేడు. సుబ్బిని రు. 1800లకు అమ్మ 
నిశ్చయించినాడు. ఆ సొమ్ము పెట్టు కొడుకు పెళ్ళి చేస్తాడటు. 

సంఘసంస్కరణ ఇతనికి పీడకల, శుల్కము మానుకోలేడు. చిన్న వెల్రలను పెద్దవాళ్ళకి 
కట్టపెట్టక పోతే శుల్మ్కము లభించదు. వితంతు వివాహమంట వెగటు. దావాలంటు 
తగని సరదా; చేతిలో సొమ్ము లేకుంకు నగైనా తాకట్టు పెట్టి గ్రంథము నడిపిస్తాడు. 
ఇరుగుపొరుగువారితో దెబ్బలాడి గోడహక్కు_లు నిలువబెట్టుకున్నాడు. దావాలో వీగితే యజమానులు 
లంచము పుచ్చుకొన్నారని నిందిస్తాడు. లుబ్బావధాని తన కూతురుని మాని ఇంకొక పిల్లను 
పెళ్ళాడితే అతని ఇంటికెళ్ళి పోట్లాడి, అతనిని కొట్టి పై పెచ్చు అతన్ని ఫై దావా చేసినాడు. 
సామ్ముపట్ట ఎవరినీ నమ్మడు, రామప్ప మాత్రము మసిబూసి మారేడు చేస్‌ ఇతని కడియాలు 
అవహరించగలిగినాడు. నోటు |బ్రాయడమితని కిష్ట్రములేదు. కేసుపోతే ప్రీడరుకి ఫీజు ఇవ్వడు. వెర్రి 
కోవముచేత ఒకానొకప్పుడు నష్ట్రపోవును. శిష్టాచార సంపన్నుడైనా సమయము వచ్చినప్పుడు 
సానివాడకు వెళ్ళినాడు. బుచ్చమ్మ లేచిపోయిందని విని చింతించుటకు మారుగా క్‌ ప 
తిట్రినాడు. గిరీశం చెప్పినట్టు అతనికి హితోపదేశము చెయ్యడము వ్యర్ధము. తాను వినకపోవడమే 
కాకుండా చెప్పేవాళ్ళని చెడ తిట్టును. శుల్కము పుచ్చుకోకూడదని గిరీశమంకు వెరుగన్నము 
బుచ్చమ్మ నెత్తిని పులిమినాడు. సౌజన్యారావు సంఘసంస్క్రరణము మంచిదని కధా అతన్ని 
తిట్రినాడు...అదంతా మీకెందుకయ్యాా? ఒహో! మీ గృహకృత్యాల ఊసుకి నేనొచ్చానా 
ఏమిటి? నా గృహకృత్యాల వూసు మీకెందుకు?... ..వెధవముండని లేవదీసుకుపోయిన ఫకీరు 
వెధవ వక్షం మాట్లాడతావు, ఏమి పెద్దమనిషివయ్యాా?  వెధవముండలకి  పెళ్ళిచేయడము 
పోయేకాలం పట్టుకుందేమి పెద్దవాళ్ళకి కూడానూ?... “గిరీశం మీద చేసిన దావా తీసివేసి 
బుచ్చమ్మ ఆస్త ఆమె పరం చేయవలసినది. లేకుంకు చాలా బాధ కలుగుతుంది. ఆ రెండు 
కేసులలో నేనే వని చేస్తాను. మీకు శరీరక్తేశము, అర్హనష్టము కలుగుతవి” అని రావుగారు 
సలహాయిస్తే “నేను అగ్రహారవు చెయ్యిని, దావా అని బెదిరిస్తే భయపడేవాడను కాను” 
అని (ప్రగల్బములాడినాడే కాని వూరు పేరూ తెలియని (పతివాదిపైని దావా  తెచ్చినాడు. 
బుచ్చమ్మ పుట్టిన సంవత్సరము “భావ” అని జాతకములో నుంటే తాను “ఆంగీరస” అని 
(ప్రమాణము చెసి చెప్పినాడు. రెండేళ్ళు పైని బడితే మైనార్హీ తీరిందని వాదించే ఆశ మాత్రమే 
చూచుకొన్నాడుగాని - అసత్యానికి వెరవలేదు. చేయదలుచుకొన్న కార్యము చేసివేయడమే కాని 
ముందు వెనుకలాలోచించడు. నాయుడిమీద అనుమానపడి వకాల్ల భీమారావుగారి కిమ్మని 
రామప్ప చెప్పినందువల్ల మార్చినాడు. నాయుడు ఫీజడిగితే నీవు (వ్రాసిన Defence బాగుంది 
కాదని ధిక్కరించినాడు. ఇందువల్ల సొమ్మెగవేయగలిగినాడు. కాని తీరరాని మువ ఏ మూడింది. 
నాయుడు అగ్నిహోషత్రునిపై పగబట్టి అతనిపైన కొండెములు కల్పించి కలెక్షరుగారికి కోపము 
తెప్పించి కేసు పాడుచేయించినాడు, 

అవధానిగారి తెరివిలేమికి ఒక్క విషయము చాలును; ఇతనితో సంబంధమున్న వాళ్ళందరూ 
ఇతని కంట్లో దుమ్ముకొట్టినారు. కొడుకు గొవ్ప ఉద్యోగాలు చేస్తాడని ఇతడు ఆశిస్తుంకేు 
వాడు దుర్వినియోగము స్తున్నాడు. కరటకశ్నాస్త్రి లుబ్బావధానికి మాయపెళ్ళి చేసి ఇతని 
కూట్లో దుమ్ముకొట్టైనాడు. ఇతనిచేత తగినరీతిని సత్కరింపబడి బడాయికొట్టి గిరీశం 
బుచ్చమ్మను లేవదిసినాడు. ఇతని కూతుర్ని పెళ్ళాడుతానని నమ్మించి, లుబ్బావధాని ఇంకొకర్తెను 
వివాహమాడినాడు. ఇందువల్ల అవధానిగారికి ధనవ్యయము, గౌరవహాోనిన్నీ గలిగినవి. ఇతనిని 


తమా నం నూరేళ్ళ నమాలోచనం... 


కోతివలెనాడించి, వూళ్ళవెంటతిప్పి, డబ్బు ఖర్చు పెట్టించి అందరిచేత అవమానవరిపించి, 
తాతలనాటివి తాకట్టు పెట్టించి తాను హరించి చెప్పకుండా తన వూరికి చల్లగా జారినాడు. ఇతను 
కేసులో నియోగించిన ఇద్దరు ప్ర్లీడర్జూతగవులాడి కేసు దగ్రపటల మొనర్చినారు. సౌజన్యారావుగారు 
హితోపదేశము _ చేసి తలతిక్క మనిషి అని విసిగి బుచ్చమ్మ ఆస్తికి దావా తెచ్చినారు. కలక్షరు 
తలవాచునట్టు చివాట్టు పెట్టినాడు. డబ్బు పుచ్చుకున్న దాసరి దారిచూపించలేదు. భార్య ఇతనితో 
ఏకీభవించక ఇంట్లో పోరు పెట్టింది. కూతురు బుచ్చమ్మ ఇతని కృత్యముల నేవగించి, ఇంటినుండి 
లేచిపోయి హాయిగా పునర్వివాహము ఊహించుకొంది. ముక్కూమొగ మెరుగని మధురవాణి 
కూడా ఇతనితో స్పర్హించి ప్రతిగా వ్యవహరించి నాటకమాడించింది. ఈ తీరున ఇంట్లో వాళ్ళూ 
ఇతనిమీద కత్తి కట్టినారు. దీని కంతటికీ మూలము అవధానిగారికి కన్యాశుల్క_మందున్న గట్టివట్టు. 
అందరూ వద్దన్న వనిని చేయవలెననే హఠమే అగ్నిహోశత్రి కొంవగుల్లచేసింది. తలపెట్టిన వని 
తారుమారు చెయ్యనా అనే అహంభావ మింతమట్టుకు తెచ్చింది. పట్టుదల మానవునకు మంచి 
లక్షణ మేకాని అది దుష్ట్రవృత్తా్యవేశముచేత పుట్టినట్టయినా కీడు తప్పదు. తానొకటి తలుస్తే దైవ 
మన్యధా తలుచునన్న న్యాయ మీతని యెడల సార్తకమయినది. చెడ్డపని చేయదలచినవాళ్ళకు 
చేటు తప్పదు. తమకు దోచినదే తధ్యమనిన్నీ, పరోపదేశము పాటిచేయరాదనీ తలచే 
మహాత్ములు అనేకులున్నారు. వీత దుస్ఫర్థజ్ఞత్యము, దురవనేయము, సర్వానర్రకారి. ఐనా వీరీవట్లు 
విడువరు. అహమిక అంతటినీ పొడుచేస్తుంది. మానవుడు సర్వజ్ఞుడు కాడు. అందుచేత 

“వినదగు నెవ్వరు చెప్పిన...” అని చెప్పినాడు వేమనయోగి. అవిమృశ్యకారికి ఆపదలు 
మెండు. ఎట్టి ధీమంతునకైనా ప్రమాదము సంభవించవచ్చును. అందు హితబోధ అవశ్యకము. 
“బాలాదపి గృహేతవ్యం యుక్తాయ్యుక్తం మనీషిభి” అను మహా వాక్యము మరువగూడదు. 


4. లుబ్దావధాం 


ఈతడీ నాటకమునకు (ప్రతినాయకుడనవచ్చును. కరటకశాస్త్రితో రామప్పంతురితనిగూర్చె 
“వాడికి డబ్బుతోనేకాని ఇంకొకరితో స్నేహము లేదు. లోకవ్యవహారము చేతకాకపోవడమూ, 
కోర్రంటే భయమూ ఉండబట్టి నన్ను మంచి చేసుకున్నా” డనెను. ఇతని నాలుక 
పలుచన. అందరినీ తిట్టుతాడు. దీర్దాలోచన లేదు. గిరీశము పవ్రాసిన ఉత్తరము చూసి 
అది బోధపడక పోవడముచేతనూ, అందులో అగ్నిహోతుడార్భాటముతో తరలివస్తున్నాడని 
వ్రాసియుండుటచేతనూ, తనకు వృధా ధన వ్యయమయిపోవుననే చింతచేతనూ - రామప్పంతులు 
సహాయము కోరును. ఇతనికి పరోవదేశ పాండిత్యమేకాని స్వబుద్ది వికాసములేదు. జగడమన్నా, 
దావా అన్నా అమిత భయము; అందువల్లనే రామప్పంకు పక్క బెదురు. అతనికి తెలియకుండా 
ఏకరాత్ర వివాహము చేసుకొనడానికి జంకి “పంతులు తనకు పదిరాళ్ళు దొరుకుననే ఆశతో 
నున్నారు కనుక ఏకరాత్రి వివాహమున కొప్పుకోోడని కరటకశా,స్త్రి/ చెప్పితే ధనలాభముందని 
ఒప్పుకున్నారు. “నీమీద కిట్టనివారెవరో (రామప్ప కాబోలు!) నీవు వివాహము చాలా 
వైభవముతో చేస్తావని చెప్పినారట. అందుచేత అగ్నిహోత్రుడు అత్యార్భాటముతో తరలి 
వస్తున్నాడు. నిష్మారణముగా నీకు ధనవ్యయము కలుగజేయటమే దీని తువు; నీకాత్మ 
బంధువునైన నామాట విను.” అని గిరీశం వ్రాస్తే దీని కంతటికీ కారణభూతుడు రామప్పే 
అని నమ్ముకొని అతనిపైని అలిగినాడు. “ఈ హడావిడివల్ల పంతురికి లాభమేమీ లేదని, పోరిసెట్టి 
భాగ్యము పండుతుంది. ఈ' కూహకమతనిదై ఉండవచ్చునని” అనగానే రామప్పని వదిలి 
అతనిమీద పడ్డాడు. ఇదీ అపోహయే. ఎవరేది చెప్పితే దానిని నమ్ముకొంటాడేకాని మంచి 
చెడ్డల నరసే మనిషి కాడు. 

సుబ్బి పెళ్ళిని లుబ్బుడు మానుకోవడానికి ముఖ్యమైన హేతువు దానికున్న గిరీశము 
చెప్పిన అవలక్షణాలు. ఇదెంతవరకు నిజమో అరసినాడా? అదీలేదు. డబ్బు ఖర్చుకూడా 
కారణము కాకపోలేదు. పిల్లనివ్యదలుచుకున్నవారికి వెళ్ళి ఇష్టము లేకపోవడమువల్ల తాను 


కన్వాళుల్క ౦: నూ లేళ్ళ నమాలోచనం.. 


కూడా తవ్వకోవలెనని ఎంచినాడు. ఇది మూడో కారణము. ఇన్ని కారణములచేతనైనా ఈ 
వివాహము మానుకున్నాడా? రెండో ఉత్తరములో “నీవు ముసలివాడవు, క్షయరోగపీడితుడవు, 
పిసినారివి, నీ కూతురు చెడుతిరుగులు తిరుగుతున్నందువల్ల నీకువెరి” అనే వ్రాత వినగానే 
ఆత్మగౌరవానికి హానివచ్చిందని కనలి ఒక్కొక్కమాటకీ తగిన సమాధానమిచ్చినాడు; యాభైయేళ్ళ కే 
ముసలితనమా?- కొంచెము దగ్గు ఉన్నంతమాత్రాన క్షయరోగమా-సంసారము పొత్తుగా చేసుకొంశు 
పిసినారినా?-అదీకాక నిలువెత్తు ధనము (రూ. 1200) పోసి పిల్లను కొన్నవాడు పిసినారి 
అవుతాడా? నేనాపిల్లని కొనుక్కొన్న తరువాత దాని ఘోష, నాఘోష తనకెందుకూ? 
డబ్బుచ్చుకొన్నవాడు చచ్చిన శవానికైనా ముడకట్టుక తీరదు. ఇక నా కూతురు విషయము-ా 
ఈ రామప్ప నాకొంప కూల్చినాడు - ఈ మాటలకు రెండర్హములు స్పురిస్తవి. నాగుట్టు 
అంగడిని పెట్టినవాడు రామప్ప అని పై విషయము లన్నీ బైట 'పెట్టినవాడితడే, లేకుంతు ఈ 
విషయములు _ కృష్ణారాయవురం వాళ్ళకి ఎలాగు తెలియగలవు. ఇంటి గుట్టు రచ్చకీడ్చినాడీ 
రామప్ప! వీడే నా కొంప తీసినాడని ఒక అర్హము. రెండోది - నా కూతురిని మాయచేసి 
తన వలలో వేసుకొని దాని శీలము చెడగొట్టిన వాడు రామప్పే! అని అర్హము. ఈ రెండో 
విషయము లుబ్బునికి తెలిసినా రామప్ప తనమీదికి ఏ పితూరీ తెచ్చిపెట్టునో అనే భయముచేత 
ఏమీ చేయలేకపోయినాడు! సమాధానము తగినట్టు లిచ్చిన పిమ్మట అగ్నిహోత్రునిపై పగబట్టి 
అతనికి తగిన శిక్షవేయడానికి అతని కూతురిని పెళ్ళాడితీరవలెనని పాకులాడినాడు. భావ స్టైెర్య 

లేదా బాహ్మడికి. మొదళటు సుబ్బి ని పెళ్ళాడతలచి శుల్మ_ము సిసలు చేసుకొన్నాడు. తహ్‌పాత 
పెళ్ళి మానుకోవలెనని ఎంచి కొంతకాల ముందామనుకున్నాడు. కోపావేశమువల్ల తిరిగి పెళ్ళి 
చేసుకోవలెనని పట్టు బట్టి తుదకాపిల్లను మాని చవకబేరము కదా అని కరటకశా, స్త్ర, కూతుర్ని 
'పెళ్ళాడినాడు. ఈ భావవరివర్తనము చూసి మధురవాణి ముక్కుమీద వేలు పెట్టుకొన్నది. 


ఇట మరియొక గొప్పవిషయము వ్యక్తమయినది. బాలికలు ఆటనస్తువులవంటి వారని వీడి 
వూహ. వారి గతి ఏమైనా సరే, డబ్బిచ్చి కొన్నవాడే వాళ్ళవ్రభువటా వివాహానంతరగతి తండి 
కక్కరలేదటు - వరుని వయస్సు, రూవము, శీలము, సంప్రదాయము చూసి పెళ్ళి చేయడములేదు. 
ఎవడు హెచ్చు సామ్మిస్తే వానికమ్మి వేయడమే యోగ్యమైన పనియటాశిష్టాచారమో అని 
మొత్తుకొనే అవధానిద్వయము కుదుర్చుకొన్న వివాహ సంబంధమెట్టిదో చూడండి. యాభైయేళ్ళవానికి 
ఎనిమిదేళ్ళ బాలికను కట్టు పెట్టడమే గిష్రాచారమా? ఇది సర్వజనామోదకము కాదని ఈ 
నాటకమే బోధిస్తున్నది. స్వలాభాషేక్షచేత ఉత్తమాదర్శకముగా ఎంచిన ఇద్దరు అవధానులూ 
వాళ్ళకన్నా రెండాకులు హెచ్చుచదివిన రామప్పంతులు మాత్రమే ఈ వివాహమున కనుకూలురు. 
అగ్నిహోత్రావధాని నరమాంస విక్రయముచేసే పాపాత్ముడు. అనుభవశాలికాడేమో అంటు 
బుచ్చమ్మ - గుండెమీది కుంవటిలాగు ఉండనే ఉంది. వాని స్వభావమట్టిది. ధనలాభముంశేు 
కూతురిని గోతిలో కూలవేసే కుంక! రామప్ప పదిరాళ్ళ కాశించేవాడు. అతని కేమిపోతుంది? 
పద్దెనిమిది వందలకు పిల్లనమ్ముకొని కన్యాదానమునకు పూనుకొన్న అవధాని ఎట్టి నికృష్చుడో 
ఆలోచించండి. ఇది కన్యాదానమా? కన్యావిక్రయమా? లుబ్బావధాని లక్షాధికారి అని వాడుక, 
ఎంతో కాలము బతుకడు, అతని యాస్తి వాస్తగత  మవుతుందనే ఆశ అగ్నిహోత్రునికి ఉండదా? 
ధనాశాపిశాచము పట్టడముతోనే దారపుత్రాదుల యందలి దాక్షిణ్యము తప్పిపోయింది. వీడి 
చదువేల? ఎంత బుద్ది జాడ్యము! ఎంత ఉన్మాదము! వివాహమువంటి వవిత్రాచారము అంగడి 
బెరమనుకొన్నాడు. బాలురు కూడా ఛీఛీ అనే దురాచారము వీనికి శిష్టాచారమయినది! బానిస 
నృత్త మనదేశములో ఈ రీతిని సదాచారమయింది. శూద్రులలో డబ్బిచ్చి బాలికలను కొని వారికి 
శ్యావృత్తి నేర్పడము రహస్యముగా జరుగుతూన్నది. కొనుక్కొన్నవాళ్ళు పెంచుకొన్నామని పైకి 
చెప్పుతారు. “చింతామణి” అనే నాటకములో ఈ విషయము వ్యక్తపరచబడినది. బాలికలపై 
ఎట్టి అత్యాచారము జరువబడుతూన్నదో చిత్తగించండి - ఇవి చేసేవారు వాళ్ళ తల్లిదండ్రులే. 
తల్లి విషంబు పెట్టి నను, తండ్రి ధనీకుల కమ్ముకొన్న, ఆ వల్లభుడొల్లకున్న వారి కెవరు 


కన్వాళుల్కం: నూ లేళ్ళ నమాలోచనం... 


దిక్కు? కన్యాషిక్రయమనే దురాచారము మన సంఘంలో వేళ్ళు తన్నింది -- చూచి దానిని 
నిర్మూలించే. దిక్కులేదు. 

ఇది యిట్లుండగా లుబ్బావధాని బుద్ది పర్‌క్షింతము. తాను సార్హకనాముడే, ఇంత సొమ్మిచ్చి 
ఎందుకు కొంటున్నాడు తన భార్యను? ఆమెవల్ల తానెంతకాలము సుఖించగలడు? కాని వాని 
తనివి తీరుతుందనే అనుకొందాము. తాను గతించిన పిదవ భార్యగతి ఏమి కాగలడు? దాని 
తనివి తీరుతుందా? విషమ దాంపత్యమువల్ల ఆమెకు సుఖమే ఉండదు. కావలసినన్ని నగలూ, 
కడుపునిండా తిండీ, కోరుకున్న చీరే లభిస్తుందేమో అంకే మగడు పిసినిగొట్టు - డబ్బుకీ 
వాని ప్రాణానికీ లంకె. ప్రాణమే వదులును కాని ధనము వదలడు. అతని యనంతరము 
డబ్బు చేతిలో చిక్కుతుంది. సుఖమో అని అహోరాత్రములు మొరపెట్టు ముద్దరాలు తన 
చిత్తమునకు వచ్చినట్టు సుతం త్రతతో వ్యవహరిస్తుంది. ఆమెకు శీలభంగము తటసైస్తే తప్పెవరిది? 
తన కూతురు సంగతి ఏమైంది? రామప్ప మీనాక్షిని పాడుచేసినాడు, సుబ్బిని ఇంకొకడు 
పాడుచేస్తాడు. దాని దుర్గతికి కారకులెవ్వరు - స్వలాభాపేక్ష చూసుకొని ముసలివాళ్ళిదరూ 
ముదరాలి కొంపముంచ దలచినారు. ఎంత చదువుంకు నేమి? ఎంతధనముంశు నేని? 
స్వార్హకాంక్ష కదా వారి కిట్టి దురంత దూష్యమునకు _పేరేపించింది. ఇట్టివాళ్ళు తమ సంతాన 
యోగక్రేమముల అరసేవారా” ఆ వూచీ ఇట్టివారిపై సంఘము పెట్టవచ్చునా? యావజ్జీవ 
దుఃఖభాజన మగు ఈ దురాచారమును మట్టిలో కలుపవద్దా? ఈ విషక్రిమిని అవిచ్చిన్నముగా 
అభివృద్ది నొందించే గృహాస్టులను సదాచార సంవన్నులుగా నెంచి గౌరవిస్తూన్న మనవారు 
సంఘ సౌఖ్యమును, అభివృద్దిని కొంచెమైనా ఆలోచిస్తున్నారా? 

దారేషణ ధనేషణలవల్ల తలవట్టి యీడ్వబడిన లుబ్దావధానికి ఇంకో పిశాచము పట్టుకొన్నది. 
తన కచిరకాలమున వివాహయోగముందనీ అది కాకపోతే మారకము తప్పదని సిద్దాంతి 
వండాలు చెప్పినారు. రామప్పగారి కుతం(త్రమిది. చావంతేు అందరికీ భయమే, అందులో 
ధనవంతులసంగతి చెప్పనక్కరయే లేదు. దీనికితోడు సుబ్బికి సంతానయోగము సమృద్దిగా 
ఉందని సాముద్రిక శ్నాస్త్ర,చేత్త రామప్ప చెప్పినాడు. ఈ మాటలన్నీ నమ్మి లుబ్టుడు పెళ్ళి 
మానుకోలేక పోయినాడు. ఈ పాత్రను పోషించడములో కవి కళాకౌశలము కనబడుతూన్నది. 
లోకవ్యవహారములను గమనించక చెప్పినమాటలన్నీ నిజమనుకొన్న మూర్చుని చిత్రించి అతనియందు 
మనకు అనురాగము కలిగించే నేర్పు ఉత్తమ కవులకు గాని అలవడదు. జంతుకోటికి ఇహవరములు 
చేకూర్చే వివాహమను పరమవవిత్రాచార మెంత దురాచారముగా వరిణమించిందో చూడండి. 
బేజోరు పెళ్ళివల్ల ఇహసుఖము వధూవరుల కిద్దరికీ సున్న. పిల్లకడువున రెండు కాయలుకాసై 
సరి అని పెద్దలంటారు. సంతాన ప్రాప్తి యే వివాహోద్దేశమని అందరూ ఒపవ్పుకోవలసిందే 
కాని విషమ వివాహమువల్ల కరిగే సంతానము కుక్కమురికిది. కుళ్ళిపోకుండా ఎన్నాళ్ళో 
ఉండదు. ఒకవేళ కొనసాగినా ఆరోగ్యవంతము, సుఖభాజనము కాజాలదు. పితృతర్పణానికి 
పనికిరావచ్చును. అనగా ఇట్టి వివాహమువల్ల వరుడు బ్రతికియున్నప్పుడు సుఖింపలేడు కాని 
చచ్చికొంతవరకు  సంతసించ గలడు. ఇక వధువుమవూట - బతికినన్నాళ్ఫూ సుఖములేదు. 
ముద్దు ముచ్చటలు ముక్కలవును. తన ఈడు వాళ్ళందరూ వరులతో సుఖించడము చూస్తున్న 
తలిరుబోడి తన గతిని తలిచి తల్లడిల్లదా? ఆం అంటు తప్పు ఊం అంటే తప్పు. ఇంద్రియ 
నిగ్రహము అభ్యసించవలెనని అందరూ అంటారు. మంచిది - ఇట్టి నిగ్రహము ఇచ్చావూర్వక మైతే 
మెచ్చదగినదేకాని నిర్బంధమైతే ఎన్నాళ్ళు నిలువగలదు? ఇంద్రియ జయము ఉత్తమాదర 
కాని సులభసాధ్యముకాదు. అదీకాక యాఫఖైయేళ్ళు పైనబడి రెండుమూడు హ్‌. చేసుకొని 
కొంతకాలము సంసార సుఖమనుభవించినవారు ఇంద్రియన్నిగహము అభ్యసించవలెనా? లేక సంసార 
సుఖమన్నదే. తెలియనేరని ముద్దరాలు అభ్యసించవలెనా? (స్త్రీ పురుషుల కిద్దరికీ ఇంద్రియ 
నిగహమే ఆదర్శమయితే విజ్ఞోడు పెళ్ళిళ్ళకు వీలుండదు. ఇట్టి పెళ్ళిళ్ళు అయ్యుక్తములని 
మనలో కొందరికేల తోచదో! కాటికి కాళ్ళు చాచిన ఖలురు ఇంద్రియనిగ్రహము నభ్యసించలేక 


కన్వాకుల్క ౦: నూరేళ్ళ నమాలోచనం.. క ౧ 


సంసొారసుఖమో అని తల్లడిల్లి అభముశుభము సనెరుగని అమాయకురాలి మెడకు రాజ 
ఆ పసిబాలకు నిర్భంధ యావజ్జీవ నిర్భర దాస్యవృత్తి దండన విధించడ మేమిన్యాయము;: 
తల్లిదండ్రులు తమ బిడ్డలను సుఖింపజేయవలెనా? లేక ఎన్నో సుఖము లనుభవింవగలమని 
ఉవ్విళ్య్చూరుతున్న వసివాళ్ళను తమ్మా వేశించిన ధనాశాపిశాచమునకు బరి యొసంగవలెనా? 
జంతు బరి కొంత మెరుగు, క్షణములో పోతుంది ప్రాణము. కన్యాబలి యావజ్జీవ 
యమయాతన కలిగించును. ఆడవాళ్ళకు పెత్తన మివ్వక మగవాళ్ళే పూనుకొని చేసే ఇట్టి 
పెళ్ళిళ్ళు ఎట్టి దురాచరణములో కాస్త యోచించండి. అట్టివి దూరమయ్యే విధము కానరాదు. 
ప్రభుత్వము వారే చట్ట నిర్మాణము చేసి వీటిని మట్టుపెట్టవలెను. కాని మనసంఘము 
తకాదు. సంఘసంస్తలన్నీ దేవుడు  పెళ్ళిళ్ళెనవి. అంతా పెద్దలే. అదమాయించే వ్యక్తులు 
లేనందువల్ల సంఘబలము సమసింది. జీవనా జీర్ణించింది. సంస్త్రలలో జిగి లేకుంశు జాతికి 
జిగి ఉండదు. ఊపిరి లేకుంశు ఉజ్లీననము సాధ్యముకాదు. 

లుబ్దావధానితో పెళ్ళి చేసుకోవద్దని హితులెవరూ చెప్పలేదు. మధురవాణి చెప్పిందికాని 
అతడు వినలేదు. రామప్ప ఈ హితబోధకు విపరీతవ్యాఖ్యానము చేసి “పెళ్ళి కాకపోతే 
అవధానిగారి యింట తాను చేరి ఇల్లు గుల్ల చేయవచ్చున స్వలాభమ పేక్షించి మధురవాణి 
ఆమాటాడిం”దని లుబ్బునికి బోధ చేసినాడు. అతను నిజమని నమ్ముకున్నాడు. ఈలాగు 
జరుగకపోతే మధురవాణి తన్ను విడిచి అవధాని ప్రాపకము సంపాదించుకొంటుందని గామప్ప 
బెంగ. ఎలాగైతే నేమి సుబ్బి పెళ్ళి తప్పిందని మధురవాణి సంతసించింది. చూసినారా, 
ముసలివాళ్ళకి కట్ట పెట్టదలచిన కన్యకలపై వేశ్యలకున్నంత వాత్సల్యము వైదిక శిఖామణులకు 
లేకపోయింది! కొందరు బ్రాహ్మణ ప్రభువుల సదాచార పరాయణత ఇలాగుంది! 

మాయసుబ్బి పెళ్ళికి ముఖ్య కారణము శుల్కము తగ్గడమే. సకల శాస్త్రవేత్త రామప్ప 
ఉన్నాడుగా! మాయసుబ్బికి రెఖలన్నీ మంచివి అని చెప్పినాడు; ఓరి తక్కువ, కావున 
లుబ్దావధాని కోరిక ఫలించింది. ఏకరాత్ర వివాహము చేయించి కరటకశ్వ్ళా స్త్రి రామవ్పను 
మోసగించినాడు. రామప్ప తోక తొక్కిన తాచులాగు పడగవిప్పి బుసకొట్టినాడు - శుల్క_ములో 
ఏదో ఐదోవంతు శూన్యమయింది. మధురవాణి కంఠ మాయమయింది. అన్ని విధములా 
అతనికే నష్టం. ఊరుకుంటాడా? కంచు సొమ్ము లాగడమే కాకుండా కసితీర్చుకోవాలని కూనీ 
కేసు బనాయించినాడు లుబ్టునిమీద. అవధాని అప్పటికీ లొంగక సౌజన్యారావనే చింతకమ్మ 
పట్టుకొన్నాడు. కంబ పెట్టుతానని లుబ్బుడొప్పకోలేదు. రామప్ప తన పూచీ పైకి కరటుకశా 
నిరోధమువల్ల ఒప్పుకొన్నాడు. పెళ్ళి సమయమున తాను దగ్గరుంటాడు గనుక ఏదో మాయచేసి 
కంబు అంకించు కొందామనుకొన్నాడు. ఈ గుట్టు నెరిగి కరటకశా, స్తా పంతులు కంట్లో 
దుమ్ము పోసినాడు- అర్హనష్టమే కాకుండా అవమానము పాలైన పంతులు లుబ్లుని చిక్కులలో 
పడవలెనని వన్నాగము పన్నినాడు కొని ఫలము లేకపోయింది! 

లుబ్టుని ప్రకృతావస్త్ర చూసి జారిపడిన వానివలె నటించి గిరీశం సాయము చేయవచ్చి 
“నీకా, నీ కూతురికీ ఉరిశిక్ష తప్పదు, ఉత్తర [క్రియలకు తగిన ఏర్పాటు చేసుకో, నన్ను 
పెంచుకొంటావా నీ చిక్కులు విడదీస్తాను” అని ప్రాధేయవడెను. కాని లుబ్టుడొప్టుకో లేదు. 
పోనీ Power of attorney ఇమ్మన్నాడు. అందుకూ  లుబ్బుడు “ససావికతా” అన్నాడు. 

ఇతనికి దయ్యమంకు తగని భయము, ఎవరైనా ఏదైనా అనుమానము పెట్టితే ఇతనికి 
కాళ్ళూ చేతులూ ఆడవు. “గుంటూరు శాస్త్రి ఏదో మోసము చేసినాడు. కనుకనే గొబ్బున 
దాటినాడు; నాకిచ్చిన పిల్ల రెండో పెళ్ళి పిల్ల అయివుంటుంది” అని రామవ్ప కోపావేశాన 
అంకే ఆ మాటలు అవధాని నల్లగుండెలో నాటినవి. అదే ధోరణిలో వడడము చేత పీడకలలు 
వచ్చేవి. తాను పెళ్ళాడిన పిల్ల మొదటి మగడు భూతమై తన గొంతు నొక్కు తున్నాడనీ, 
మంచము పై నుండి దిగువకు తోసివేస్తున్నాడనీ కేకలు వేస్తుండేవాడు - అతని కూతురెంత 


టా 


ధైర్యము చెప్పినా వినక తన కొత్తభార్య నింటినుండి తరిమితేనేకాని తనకా (బ్రహ్మరాక్షసి బాధ 


278 కాకా కన్యాశుల్మ ౦: నూరేళ్ళ నమాలోచనం... 


తీరదని మొర పెట్టినాడు. “భూతవైద్యుని పిలువనా?” అని కూతురడుగుతే వాడు డబ్బడుగునని 
వెరచి వద్దన్నాడు. బాధ ఎంతైనా భరిస్తాడు కాని పైసా ఖర్చు కొప్పుడు. తాను తినడు, 
ఒకరికి పెట్టుడు. ఈ బాధ విరగడయ్యే సాధనము తోచలేదు, పైపెచ్చు మాయ నుబ్చి తాను 
'రెండోపెళ్ళి పిల్లనని మ ఒరిసిన పుండుపై ఉప్పు చల్రినది. తరువాత తండ్రి కూతుళ్ళు 
తన్నేసరికి దెబ్బలు తినలేక అది అదృశ్యమయింది. 

అంతట అది చచ్చిందని నిశ్చయించి “నివు పెళ్ళాడిన ముండ దయ్యమయిందని వూజారి 
గవరయ్య అన్నాడు. కాబట్టి నీ కూతురూ, నీవూ దాన్ని చంపినారు” అని రామప్ప 
అన్నాడు. ఇదే కూనీకేసుకి బీజము. కేసు మాపుకాదు, పోలీసువాళ్ళూ, అధికార్దూ 
రామప్ప వక్షమ్రు వాళ్ళు. గవరయ్య, పోరిసెట్టి లుబ్బుని వక్షాన సాక్ష్యమిస్తారో ఇవ్వరో? 
దొంగసాక్ష్యము పొందుపరిస్తేనే కాని కేసుపోదు. గంపంత బలగమున్నా లుబ్టునికి కషస్ట్రకాలమున 
సాయవడేవాళ్ళెవరూ లేరు. ఈ సందర్భములో గతము స్మృతికి వచ్చింది. నిరాధారుడు, 
నిస్సహాయుడు, ఏకాకి అయిన లుబ్బుడు నిరాశాపరవశుడై కూతురిని అమ్మినందుకు, వయస్సు 
మీరిన తరువాత తాను వివాహ ప్రయత్నము చేసినందుకు వళశ్చాత్తావవడి, కూతురిని వితంతు 
శరణాలయమునకు వంపి, తాను కాణీవాసము చేయడానికి నిశ్చయించుకొన్నాడు. చూసినారా 
దుష్ప్రవృత్తి పరిణామము. _ స్వార్హపవృత్తి ఆదర్శముగా నెంచినవారి చరితము ఈలాగే 
దుఃఖభాజనమౌతుంది. అగ్నిహోతునికివలెనే ఇతనికీ కూతురు ఉసురు తగిలింది. మీనాక్షి 
పసిపిల్లగా నున్నవ్వడే మూడుకాళ్ళ ముసరికి దానినమ్మి ధనమార్తించినాడు. అతడామె యెడ 
నొనర్చిన నేరమును కాస్త వరిశీలింతాము. 


హిందూ శాస్త్రముల ప్రకారము ప్రతివ్యక్తి ధర్మ, అర్హ, కామ, మోక్షనులకై పాటుబడటమే 
కాకుండా తన సంతానము కూడ ఈ చతుర్విధపురుషార్రములకై పాటుబడుటకు తగిన 
పరిసితులు కల్పించవలెను. సంతానమునకు యధాయోగ్యముగా తన శక్తి కొద్ది విద్యాబుద్దులు 
చెప్పించి, వాళ్ళు పెద్దవాళ్ళయిన తరువాత కూటికీ, గుడ్డకీ లోటులేకుండా ఉత్తమ మార్షచరులై 
కీర్తిని సంపాదించి సుఖించునట్టి ఏర్పాటు కావించవలెను. శుల్క వివాహములు చేసిన పిల్లలకు 
సుఖముసున్న. ఈడూ జోడూ సరిపడ్డ దంపతులు బిచ్చమెత్తి జీవించినా సుఖించగలరు. 
ఇరవైయేళ్ళ భార్యకు అరవై యేళ్ళ భర్త సంప్రాప్తమౌతే వర్తన విషయము, ఆశలు, ఆచరణములు, 
ఆదర్శొములు విషమములేె. పెళ్ళి చేసేటప్పుడు ప్రాయము, రూవము, ముందు చూసి అవి 
తగిఉంకే తక్కిన విషయాలు ఆలోచించ వలెను. చేతులార ముక్కుపచ్చలారని దానిని 
ముసలివానికి కట్టపెట్టి దానికి వైధవ్యము సంఫప్రాప్తమైతె దాని (ప్రారబ్దమనడము న్యాయమా? 
సరిజోడు కూర్చిన పిమ్మట ఇట్టిది సంభవిస్తే దాని ఖర్మ మనవచ్చును. తల్లిదండ్రులకంటె హిత 
చింతకులు వుండరనికదా పిల్లల లాలన పాలనముల భారము పితరులపైని పడుతున్నది”? ఈ 
బాధ్యత వాళ్ళు తగిన రీతిని నిర్వహించకుం టే నేరము చేసినవాళ్ళు వాళ్ళే అవుతారు. నా 
పిల్లలను నాయిస్టము వచ్చినట్టు పెంచుతాను. నన్నడ్డేవాళ్ళెవరని పట్టుబట్టితే అందువల్ల కలిగే 
నష్టమునకు కారకులెవరు? నాసొమ్ము నేను పాడుచేసుకొంటాను, నన్నడిగే వాళ్ళెవరంకు 
దానివల్ల నష్టపోవువాళ్ళు లేకుంఠు ఎవరూ ఏమీ అనరు. నాయిల్లు నేను తగులబెట్టుకొంటానం కు 
యిరుగు పారుగువాళ్ళు ఊరుకుండరు. నా వశువిది, దానికాలు విరగగెొట్టుతానని బహిరంగంగా 
అంటే జంతురక్షణ సంఘమువారు (5.P.C.4.) శిక్రించి తీరుతారు. శుల్క_ వివాహాలు చేసి 
పిల్లలను పొడుచేసే తల్లిదండ్రులను దండించే ధార్మికులు లేరు. సంఘమే అట్టివని చేయవలెను 
ఊరూర సభాపతులున్నారు. కాని వాళ్ళు చేతకానివాళ్ళు. సంభావన వుచ్చుకోవడము తప్ప 
సంఘసుఖము గంగలో కలిసినా వాళ్ళు నోరెత్తలేరు. సంవన్న గృహస్టులు ఉదాసీనులవుతున్నారు. 
కాబట్టి ధనాశాాపేరితులై తల్లిదండులు పిల్లలను తమ చిత్తము వచ్చినవాళ్ళకిస్తున్నారు. 
సంతానముసుఖించుటకు తగిన కార్యములు చేయడానికి పితరులు బాధ్యులుకాని ధనాశామూలాన 
కాని మాటపట్టింపుల మూలానకాదు. కూతుళ్ళ  కాపురములు కూలవేసే కూళలు తప్పకుండా 
నిందార్లులు. కూతుళ్ళకు యావజ్జీవ బ్రహ్మచర్యము, దాస్యమున్నూ నిర్బంధించిన తండ్రులు 


కన్వాళుల్క 0: నూరేళ్ళ నమాలోచనం.. 


దానవులు కాని మానవులు కారు. “పావము పెరిగితే ఫలము ఇపామందే అనుభవించబడునన్న” 
మహావాక్యమునకు లుబ్బుడే గొప్ప దృష్టాంతము. 


శ కరటుకశా స్త్రి, 


ఇతడు అగ్నిహపోత్రావధాని భార్యకు అన్న; విజయనగరము సంస్కృత నాటక సమాజములో 
విదూషకుడు: భూవసతి కలవాడు కావున ధనాశాభి భూతుడు కాడు; గిరీశమును చూడగనే 
అతడు సాత్విక చేషధారియైన కపటి అని తెలుసుకుని “ఇతని నిక్కడినుండి శీఘ్రమే 
సాగనంపవలెను; లేకుంటే మోసం వస్తుం”దన్నాడు. అగ్నిహోత్రుని కోపజ్వాల నార్చుటకు 
గిరీశము స్తుతి మొదలుపెట్టితే “మా అగ్నిహోత్రునికి తగినవాడు దొరికినాొడని. హాస్యము 
సెను. అవధాని తాను వేదాభ్యాసము చేసినప్పుడు దమ్మిడీ అయినా పుస్తకాలకి ఖర్చు పెట్టలేదు; 
తన కొడుకు ఇంగ్లీషు మొదలుపెట్టి సాలుకి పదిపదిహీను రూపాయిలు పొడుచేస్తున్నాడనే 
సరికి “కోట్లకు విలువైన మాట అన్నావు బావా” అని ఎకసెక్కము లాడెను. పిమ్మటు 
వెంకళేశమును పద్యమొకటి చదువు మనేసరికి వాడు “పొగచుట్టుకు సతి మోవికి” అని 
చదువగానే “సెబాస్‌ి” అని వ్యంగ్యముగా మెచ్చుకొన్నాడు. ఇంతవరకు ఇతని విదూషక 
భావము వ్యక్తమయింది. 

సుబ్బిని లుబ్బావధానికి పెళ్ళిచేస్తానని అగ్నిహోత్రుడు చెప్పగానే “బావా, ఈ సంబంధము 
స్తే నీ కొంపకు అగ్గి పెడతా”నన్నాడు. అతని అక్క “నూతిలో పడతాను, అన్నయ్యా, 
ఎలాగైనా ఈ సంబంధం తప్పేమార్గ మాలోచించూో అని బతిమూలుకుంటు ఆమె కేదో 
రహస్యము చెప్పి సమాధానపరిచి కార్య (ప్రవాహములో కాలుపెట్టినాడు. 

ఇతని అధ్యాపన విధానము రెండో అంకము రెండో రంగములో వర్లించబడినది. శిష్యునిచేత 
ఆర్నెల్లకోమాటు పుస్తకము వట్టించేవాడు. అప్కృడు విద్యార్ధికి కొత్త శ్థోకాలూ, పాత 
శోకాలూ ఒక్కలాగే కనపడేవి. శోకాలు ముందు భట్టేయం వేయించేవాడు- అనగా పాఠము 
వళ్ళింపించేవాడు. లెక్కలు, భూగోళము, దేశ చరిత్ర మొదలైనవి మాని నిరువయోగములు, 
అననుభూతములు అయిన విషయములు చెప్పేవాడు. చదువిలాగుండేది. ఇంకో విశేషము. 
తాను నాటకములలో విదూషక పాత్రము తీసుకొనేవాడు గనుక శిష్యునికి కూడా (స్త్రీ వేషము 
వేయించి పెద్ద చాంతాడు లాంటి అర్హముకాని సంస్కృతము ముక్కలూ, హిందూస్తానీ 
ముక్కలూ వల్లింపించేవాడు. నాలుగు రోజులకైనా ఒక శ్లోకము చెప్పడానికి ఇతనికి ఓపిక 
లేదు. పట్టణము వదిలి అగ్రహారానికి వచ్చినపుడు ఊసుపోక వుస్తకను తీయనుంళు శిష్యునికి 
సంస్కృతమేమి వచ్చేది? అందుచేత శిష్యునికి విముఖత కలిగి వాడు ఇంగ్లీషు చదువుకో 
నిశ్చయించినాడు: కానీ చెప్పించే దాత ఏడీ? సరిగా ఈ తరుణానికే శాస్త్రులికి మంచి 
అవసరము తటస్ట్రించినది. శిష్యుని కాడవేషము వేయించి లుబ్బావధానికి మాయపెళ్ళి చేస్తే 
సుబ్చికే సంబంధము _ తప్పుతుందనే ఆలోచన తోచింది. కావున శిష్యునితో “నా కొక 
కష్టసాధ్యమైన రాచకార్యము తటస్థించింది: అది నీవు నిర్వహించుకొని వచ్చినట్టయితే, నీకు 
ఇంగ్లీషు చెప్పించడమే కాకుండా, నా కొమారెనిచ్చి వివాహము చేస్తానని [ప్రమాణము 
చేసినాడు. యథావిధిగా ఈ కుట్ర సాగింది. రామప్ప లుబ్దావధానికి ముఖ్య స్నహితుడని 
ఎరిగి అతనితో మంచి చేసుకోనెంచి అతని యింటికి వెళ్ళేసరికి మధురవాణి కనబడింది. 
శాస్త్రులుగారు ఆమెకు వరిచయులు. వారినీ, శిష్యునీ చూసీ చూడగానే ఆడవేషము సంగతి 
గ్రహించి “ఒహో! నాటకాలలో చెడి వగటి వేషములోకి దిగిందా మీగతి?” అని అడిగింది. 
పమ్మట కొంత ప్రసంగము నడిచిన తరువాత శాస్త్రులు ఆమె సలహాను కోరెను. అందుకామె 
“రామప్ప, మీనాక్షి సిద్దాంతి” -- వీరి ముగ్గురికీ లంచము పెట్టితే కార్యము సానుకూల 
మవుతుంది. పాడ్‌ కాన్‌ స్రైదిర్ని కట్టుకోవలెను. నేను వెనుక నుండి సమయోచితముగా 


కం 


హంగు చేస్తానన్నది. ఇంతలో రామప్ప వచ్చినాడు. కొద్దికాలము కిందటనే పోలీసువాళ్ళకి లంచ 


కన్యాశుల్భ_ం: నూరేళ్ళ నమాలోచనం... 


మిస్తానని పాతిక రూపాయలు ఒకరి దగ్గర పుచ్చుకొని వులుసులో వేసుకున్నాడు. పోలీసు 
వాళ్ళ్ఫూరుకుంటారా? మనిషి నొకడిని తైనాతీ ఉంచి తక్షణమే సొమ్మిమ్మన్నారు. రామప్ప 
చేతిలో కాసైనా లేదు. మధురవాణి నడిగితే ఆమె రుసరుసలాడి తనవద్ద సామ్ము లేనందున 
తాకట్టు మీద బదులు తెచ్చుకొమ్మని సరుకు ఇవ్వబోయేసరికి కరటకశా, స్త్రి ఆ రూపాయీలిచ్చి 
రామప్ప గండము తప్పించినాడు. మాయసుబ్బి పెళ్ళి సందర్భమున రామవ్పకు ఐదోవంతు 
లంచ  మివ్వడానికి ఒప్పుకొని స్టిరపరిచి అతడు ఊళ్ళో లేనప్పుడు ఏకరాత్ర వివాహము కానిచ్చి 
లంచ మెగవేసినాడు. లోకజ్ఞానముగల గడుసువాడు కాని అవధాని ద్వయమువలె తెర్రకాడు. 
భథుని యెడల శాఠ్యమే కర్తవ్యమని యెంచి మెలకువతో మెరిఢేవాడు. లుబ్టునివద్ద పుచ్చుకున్న 
శుల్క_ము అవహరించవలెనని ఇతని ఉద్దేశ్యము కాదు; సుబ్బి పెళ్ళి మాన్చించడమే అతని పట్టు. 

శిష్యుడు మధురవాణికి కంబు నిచ్చిన పిమ్మట ఆమె దాన్ని దాచిపెట్టి కంచు తెస్తేనేకాని 
గడపతొక్కనివ్వనని రామప్పను  నిర్భంధించినందువల్ల అతడు కూనీకేసు బనాయించి లుబ్బ్టుని 
పీకమీదికి తెచ్చినాడు. శాస్త్రికి, తనమీదకు (బ్రహ్మహత్య చుట్టుకొంటుందనే భీతి వట్టుకున్నది. 
కంచును బహిరంగముగా మధురవాణి కిచ్చేస్తే కేసు ఉండనే ఉండదు. వుధురవాణిని కంటు 
ఎరువడిగి శుల్కముగా తాను వుచ్చుకొన్న సామ్ముతో కూడా దానిని సౌజన్యారావుగారికి 
పంపుటకు నిశ్చయించినాడు. మధురవాణి కంటు తిరిగి రాదని భయమువేస్తే దాని ఖరీదు 
తానిస్తానని శాస్త్రులు మాట యిచ్చినాడు. సౌజన్యారావుగారి స్వభావము చక్కగా ఎరిగినందున 
శాస్త్రులక ధైర్యము కలిగింది. సౌజన్యారావుగారితో నిజము చెప్పితే లుబ్బావధానికి సిద్దమైన ఉరి 
తన మెడకు తగులుకుంటుందని భయము వేయడముచేత తన చర్య గుట్టుగా నుంచినాడు. 

ఈ పాత్రము నాటకములో ముఖ్యమైనది. శా,స్తైవరోవకారి. సుద్చిని లుబ్బునకు పెళ్ళి 
చేయకుండా ప్రయత్నించిన వాళ్ళలో ఇతడే ముఖ్యుడు. ఆ కార్య భారము ఇతడు పూనడానికి 
రెండు కారణములున్నవి; మొదటిది ఆ సంబంధము తన కిష్టములేదు. రెండోది తన చెల్లెలు 
పాణత్యాగము చేస్తానన్నది. ఈ రెండింటిలోను పరోపకార వాంఛ అంతగా కానరాదు. 
తన కార్యము నిర్వహించుటలో శిష్యుడు చేసిన సాయమునకు తన _ కూతురనిచ్చి పెళ్ళిచేసి 
ఇంగ్రీషు చెప్పించుతానన్నాడు. మాటసాయము చేసినంత మాత్రాన నలభైరూపాయరలిస్తానం కే 
సంతోషించక శుల్కములో సగము లంచ మివ్వమని నిర్బంధించి తుదకు భడాయికోరు అయిన 
రామప్పంతుల నోట్లో బెడ్డ కొట్టినాడు. ఇది గొప్ప పని. మోసగానిని మోసముచేతనే వంచించ 
వలెనని నిశ్చయించి తన ఊరూ పేరూ దాచి చిరిగడ్డము తగిలించుకొని, శిష్యుని కాడవేషము 
వేసి, కార్యవాది కనుక రామప్పంతులు మర్యాద కాపాడ వలెనని తన్నడుగక ముందే పాతిక 
రూపాయలు ఇచ్చినాడు. పొగిడితే ఎవరికైనా భుజాలు పొంగుతవని ఎరుగును కనుక రామప్ప 
బడాయి కబుర్లకు చాటువేసినాడు. మధురవాణి సంసార (స్త్రీ కన్న మర్యాదతో (ప్రవర్తిస్తున్నదని 
రామప్పను పొగిడినాడు. తన కార్యము సాధించినాడు; కాని శిష్యుని సాని యిళ్ళ వెంట తిప్పి 
కొంతవరకు పొడుచేసినాడు. 

ఈ పాత్రము మూలాన సమకాలీన - ఆచార వ్యవహారములు కొన్ని విశదీకరింపబడ్డవి. 
ఒకసారి మాత్రము ఇతని స్వార్హపరత్వము తేటపడ్డది. “డిప్యూటీ కలెక్షర్‌ గారు నొయుని ద్యారా 
కబురంపినారు; కాని, అతని ఆశయము నాకు నచ్చలోదని మధురవాణి చెప్పగా ఆయన ప్రాపు 
దొరికితే లుబ్బావధానిమీది కేసు పోతుందనీ, తన కేపమాదమూ రాదు గనుక తనకొరకెనా 
కలెక్తరుగారిని మంచి చేసుకొమ్మనీ నుధురవాళణీని బతిమూలుకొన్నాడు. అందుపై నామె -- 
“పురుషులెంత స్వార్ధపరులు - మీరు చేతనైతే నన్ను చిత్రగుస్తునికి తార్చి మీ పాపములను 
మాప్పుకొందురు కాబోలు! నా యిష్టా నిష్టృములతో మీకు పనిలేదు, మీ కార్యసాధనమే మీకు 
కావలసినొదని తెగ చీవాట్లు పెట్టగా వెంటనే నెత్తిమీద కొంగువేసుకుని వెళ్ళినాడు. 

6. సౌజన్యారావు 


చిల్లర పురుషపాత్రములలో సౌజన్యారావుపాత్రము మేలైనది. ముఖ్యమైనది. నాటక 


తన్వాశుల్క ౨: నూరేళ్ళ సమాలో చనం... 28 10) 


కధతో ఇతనికి సంబంధం తక్కువే, కాని ప్రతి ముఖ్యపాత్రముతోనూ కాంచెమో గొపో 
సంసర్శముంది. _గుణగణములనుబట్టి పాత్రాధిక్యము గణిసై ఈ ba మత్యుత్తమమైనది. 
ఇతడు చేసినవని కొంచెమైనా ఇతని గుణసామాగ్రి మాత్రము (పశంసనీయము. “చేపలకు 
ఈత, వక్టులకు ఎగరడము సహజమైనట్టు ఇతనికి పరోవకారము సహజము, బహున్యాయమైన 
వ్యక్తి! అంత మంచివాడు మరి ఒకరు లేడు. ముక్కుకి సూటిగా ధర్మమార్గమున పోయేవాడు. 
మోసము, బడాయి ఇతనికి గిట్టవు అందుచేతనే “అతనివంటి అచ్చాణీలరుదన్నాడు” కరటకశా స్త్రి, 
రానుప్ప నైజము బాగా ఎరిగిన వాడు కనుక తనకాతని సాయమక్క_రలేదని తరిమినాడు. 
దొంగసాక్ష్యము తాను బనాయించడు; ఇతరులు బనాయించడ మితనికిష్టము ల నో 
సాక్ష్యము కోరితే కూనీకేసు పోతుందని ఎరిగియుండీ అది చేయనెంచక  ప్లీడరువృత్తి 
సంస్కరించడానికి ఒక సంఘము స్టాపించవలెనని ఎంచినాడు. కోర్టులో సాక్ష్యమిచ్చేవాళ్ళు 
సత్యము పలుకనందుకు మంచి కారణము చెప్పినాడు---నిజమాడేవాళ్ళు సా యానికిరారు, 
సాక్ష్యానికి వచ్చినవారు నిజమాడలేరు. ఎందుచేతనంటే వాదిని బాధించే నిజము వాది తరపు 
వకీలుకి అక్కరలేదు; |వ్రతివాదిని బాధించే నిజము ప్రతివాది వకీలుకి అక్కరలేదు. (603939 
examination ఆరంభించేసరికి ఎంతటి సాక్షికూడా కవిత్వము (ప్రారంభిస్తాడు. అందుచేతనే 
పెద్దమనుష్యులు ఎంత న్యాయతత్ప్సరులైనా బోనెక్కడానికి భయపడతారు. ప్లీడర్హు అసత్యాలు 
సృష్టిస్తూంలు, ఉభయ పార్తీలసాక్టులు వల్లెవేసి నేర్చుకొన్న అబద్దాలు  జడ్డీగారు చెయ్యి 
పీకేటట్టు వ్రాసుకొంటారు. ఈ మాలకూడంతా తన కిష్టము లేదు కనుక సౌజన్యారావుగారు 
ప్రీడరువృత్తి మానుకోదలుచుకున్నారు. “సౌజన్యారావుగారు మహాదొడ్డవారు; కోట్లలో ఎన్నవలసిన 
మనుష్యులు; ఆవదలోవున్న ఎవరికైనా ఆయన ఉపకారము చేయవలసిన వారే; అధికార్లంతా 
ఆయన మాట వింటారు” అని రావుగారి ఎదుటివక్షము వారు కూడా ఒప్పుకున్నారు. 
ఆయన ఎవ్వడూ నిజము కనుక్కోడానికి పాటువడేవారు. సంఘసంస్కర్తలు కావున వీరి 
సిద్దాంతములలో మూడు ముఖ్యమైనవి: 


1. ముసలివాళ్ళు పెళ్ళి చేసుకోకూడదు; 2. కన్యాశుల్మము కాని వని 3. యోగ్యులైన 
వితంతువులు చక్కగా పరిశీలించి యోగ్యులైన వాళ్ళను వివాహము చేసికోవచ్చును. ఇవి 
లుబ్బావధానికి చక్కగా బోధించినారు. 


రావుగారు సానులను చూడరు. గుంటూరు శాస్త్రిగారి మతమున ఇంగ్రీషు చదువుకొ 
న్నవాళ్ళలో కొందరికి వట్టుకొన్నదట ఈ చాదస్తము. ఈ Anti-nautch movementలో 
దేశకాలములబట్ట రకరకాలున్న వట-ాగంజాము జిల్లాలో (1890-95 సం. లలో ఇట్ట 
సంఘములు కొన్ని ఏర్పడి చాలామంది యువకులందు చేరి సానిమేళములు చూడమని, 
పెళ్ళిళ్ళు మొదలయిన ఉత్పవదినములలో ఇట్టి మేళముల క్రంద ధనము వ్యయముచేయకుండా 
సభలలో నువన్యాసములిచ్చి అందరినీ నిరుత్సాహవరుస్తామని రిథితపూర్వకముగా ఒప్పుకొనిరి. 
కాల[క్రమమున వారి ఆచరణలో కొన్ని మార్పులు తటస్టించి మొదటిబిగి నానాటికి సడలింది. 
అందుచేత రకరకాల _ 226-02460%లు బయలుదేరినారు. అట్టివారికి కరటుకశాస్త్రి, యధాశక్తి 
anti-nautch లని పేరు సెట్టనారు. “పౌజు పౌజంతా” మాటల్లో మహావీరులు, కొందరు వగలు 
anti-nautch, రాత్రి pro-nautch- అనగా రహస్యంగా రాత్రిళ్ళు సాని కొంపల్లో దూరీవారు; 
కొందరు ఉన్నూళ్ళో 200, పరాయి ఊళ్ళల్లో ౯౦, కొందరు శరీరదార్హ్యమున్నంత కాలము 
20, శరీరము చెడ్డ తర్వాత 206, కొందరు బతికున్నంతకాలము p10, చచ్చిన తర్యాత 
anti, మరికొందరదృష్ట్రవంతులు చచ్చిన తర్వాతకూడా 2౦, అనగా యజ్ఞాదిక్రతువులు చెసి 
పరలోకములో రంభాసంభోగానికి టిక్కెట్లు ఇహలోకమందే కొంటారు. జనసామాన్యములో 
అల్బ(పుజ్ఞై కలవాళ్ళు లభ్యమయినప్పుడు 010, లభ్యము కాకుంటే ant, ఈ పట్టిక బట్టి 
ఈ సంస్కారమేలాగు వరిణమించిందో తెలియగలదు. సౌజన్యారావుగారు ఈ మానమువారు 


(0 కన్యాళుల్కం నూరేళ్ళ నమాలోచనం... 


కారు. వారు మనోవాక్కర్మల సదా anti-nautch, అందుకే ఆయన్ను అచ్చాణీ అన్నాడు 
కరటకశా స్త్ర. 

రావుగారు లుబ్బావధానికి చేసిన ఉపదేశము ఎంత ఫలవంతమైనదో చూసినాము కదా? 

బోధన లేకుంటే లుబ్బునికి _ వశ్చాత్తావషముండదు; అతడు మానవుడే కాకపోవును. 
పాపము పరిపక్వ మయినందువల్ల అతని బుద్ది మారింది. రావుగారు అగ్నిహోతునికి కూడా 
హెతమువదేశించినారు; కాని ఫలము లేకపోయింది. ఆరో అంకములో ఏడో రంగము 
చూడండి. అందులో అనగ్నిహోత్రు డాడినవన్నీ అవకతవక మాటలే. పిల్లల నమ్ముకోవడము 
వాళ్ళ కుటుంబములో మూడు తరాల నుంచి అవిచ్చిన్నముగా జరుగుతున్నది. గనుక అది 
శిష్ట్రాచారమట! ఆ పిల్లలను వయస్సు చెల్లిన వరులకే ఇచ్చినారట; వాళ్ళంతా వుణ్య్తీ, చావే 
చచ్చినారట; బుచ్చమ్మ ప్రారబ్దముచాలక పోవడము చేత వితంతువైనదట! పెద్దవాడికిస్తై 
వైధవ్యము నిశ్చయమంేు, ప్రారబ్దము చాలకుంకే పిన్నవాడి కిచ్చినా 'వైధవ్యము వస్తుందట. 
నుదుటి వ్రాత ఏలాగుంకు అలాగు జరుగుతుంది. దాన్ని ఎవ్వరైనా తప్పించగలడా? అన్నాడు. 
అప్పడు రావుగారు, “సరే, విధికృతమని మీరు పురుష (ప్రయత్నము మానుకుంటారా? దావా 
చేసినారనుకోండి; విథికృత మేలాగుంటే అలాగవుతుందని ప్లీడరును పెట్టడము మానుకొన్నారా? 
పైసా కాశవడి పసిపిల్లను పళ్ళువడిపోయిన వాడికి మీరు కట్టుబెట్టి వైధవ్యము ప్రాప్తిస్తే పిల్ల 
(పారబ్దమనడం ఏమి న్యాయమండీ?” అని అడుగగా దానికి జవాబు చెప్పలేక “లౌక్యులు 
మాత్రము వరశుల్క మిచ్చుకోలేదా? అది మాత్రము కూడు నేమి?” అని [వశ్నవేసినాడు. 
ఈ సందర్భముననే మీ లౌక్యులలోనే ఆడపిల్లలకి “ఇన్ని తులాల బంగారము పెట్టవలెను” 
అని నిర్ణయించుకోలేదా? అని అడిగినాడు. ఈ రీతి ప్రచారములో నున్నట్లు కనపడదు. రెండో 
పెళ్ళి వరునికి పిల్ల నివ్వదలుచుకొన్న వాళ్ళు సవతి బిడ్డలు, అన్నలు, తమ్ములు మొదలైన 
వారసులున్నప్పుడు తమ పిల్లకు కొంత సామ్ము కేటాయించడానికి ఈ షరతు కోరుదురేకాని 
అందరు లౌక్యులలో ఇట్టి ఆచారమే లేదని చెప్పవచ్చును. ఒక వేళ ఉన్నా అది కన్యాశుల్మము 
కానేరదు. అవధాని గారి మొండి వాదనకు ఇది గొవ ఉదాహరణము. 

సౌజన్యారావుగారితనికి బోధించిన విషయములు రెండు. మొదటిది: “మీ సుబ్బిని మర్యాద 
గల యింట బుట్టున బుద్దిమంతుడగు కుర్రవాడికి పెళ్ళి చతుంతఊో రెండోది: మీ "పెద్దపిల్ల 
మాట, “ఆమెను వితంతువుల మఠముకు పంపండి. సంఘసంస్కార సభవారు ఆమెకు 
విద్యాబుద్దులు నేర్పుతారు. ఆమె ఎక్కడైనా సుఖంగా ఉండడము కదా మీకు కావలసినది. 
ఆమె తాలూకు ఆస్తి కొంత మీ వద్ద ఉన్నదట, దానిని ఆమె కిచ్చివేయండి” అవధాని గారికి 
ఈ రెండూ గిట్టులేదు. |ద్రవ్యాశా పీడితుడౌటచేత వాటి కొవ్పకోలేదు. మొదటి దానికి జవాబే 
చెప్పలేదు; రెండోదానికి కోపావేశమున - “ఏమిటి ఈ ముండా ఏడువు సంత! మీ రెవరు? 
అదెవర్తె” నా పిల్లా? వకీరుముండ! ఇంటికి వెళ్ళగానే నేను ఘటాశ్రాద్దము పెట్టేస్తాను. లేదా 
ఆ వెధవను పెళ్ళి చేసుకోకుండా నా యిల్లు చేరితే ఇంట్లో పెట్టుకుంటాను. అంతేగానీ ఆస్తీగీస్తీ 
ఇమ్మంటే ఇచ్చేవాణ్ని కాను” అన్నాడు. (బ్రాహ్మణులలో ఎవర్తె అయినా జాతి చెడగొల్టుకుంటి 
ఆమె బంధువులు ఘటాశ్రాద్దము పెట్టుదురు) రావుగారతన్ని భయపెట్టుదలచి “బుచ్చమ్మ ఆస్తి 
ఇచ్చి వేయకపోతే మీమీద తప్పకుండా దావా పడుతుంది. నిష్కారణణుగా ఖర్చులు తగ్గుల్సవి” అని 
హౌచ్చరిస్తే, “నేను అగ్రహారపు చెయ్యిని. దావా గీవా అని బెదిరిస్తే భయవడేవాడను గాను” 
అని బీరములు పల్కినాడు, అవధాని. ఇంతలో దయాదాక్షిణ్యములులేని దానవుడని [గ్రహించి 
రావుగారు, “నా మాటవిని బుచ్చమ్మ ఆస్తి చిక్కులు పెట్టకుండా ఆమెకిచ్చి గిరీశంగారిమీద 
Abduction case తేవడము మీరు మానుకుంకు లుబ్దావధానిగారు మీ మీద తెచ్చిన కేసులు 
తీయించేస్తాను. మీ పిల్లమీద మీకు కనికరము లేకుంశు పోనీ, డబ్బు ఖర్చవుతుందనే భయం చేత 
స్వులాభమైనా ఆలోచించుకోండి” అని సలహాయి్తై కార్పణ్యము కన్నుగప్పగా, “వెధవములడని 
లేవదీనుకుపోయిన ఫకీరు వెధవ _ వక్రమున మాట్లాడుతున్నావు, ఏమి పెద్దమనిషివయ్యా? 


తన్వాశుల్క ల నూరేళ్ళ సమాలోచన 283 ) 


నేనా కేసు వదులుకొంటాను! ఆ వెధవ కనబడినట్టయినా కూనీ చేస్తాను. పెద్ద ప్లీడరు 
ప్రత్యుత్తానము చేసి పిలిచాడంటే ఏమి సలహా చెవ్వుతారో అని భయపడ్డాను. వెధనముండలకి 
పెళ్ళి వేయడము పోయేకాలము పట్టుకుందేమి . పెద్ద పెద్ద వాళ్ళకి కాజాలు. ” అన్నాడు. 
చూసినారా, సంభాషణ ఎంత మార్తవముగాను, గౌరవముగాను ఉందో? తాను చేసిన తప్ప 
చూపిస్తే కోపావేశముచేత కొందరు మతిపోయి ఇట్టి కూతలు కూస్తారు. రావుగారు ఇది 
తెలిసి కోవపడక నెమ్మదిగానూ, దృఢముగానూ, లుబ్బావధాని తరపున “మీ మీద (గ్రంథము 
నడిపించవలసినవాడను నేనే. మీకు వృధాగా డబ్బు తటుబడీ, శిక్ష కూూణతా కూడా 
సంభవిస్తాయి కదా అని ఇంతదూరము చెప్పుతున్నాను. మంచికి మీరు మనుష్యులయినట్టు 
కనపడదు. పెద్దపిల్ల ఆస్తి విషయమైకూడా దావా నేనే పడేస్తాను. ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని 
నా సహాయము కావలసి ఉంశు తిరిగిరండి” అని పంపించి వేసినారు. 

నాటకము తుది సీనులో రావుగారు గిరీశంతోనూ, మధురవాణితోనూ ప్రసంగిస్తారు. 
ఆ సంభాషణ మిక్కిలి. రసవంతమైనది. కపటమెరుగని గౌరవనీయులు కావున రావుగారి 
నతిసులభముగా మోసగించ వచ్చుననే ధైర్యముతో గిరీశం ఆయన చెంతజేరి తాను పరోపకారి, 
సత్యవరుడనని ఆయనకు తట్టునట్టు (ప్రసంగము మొదలు పెట్టినాడు. నిజమైన సాక్ష్యము 
నిరుపయోగము, నిష్పావ్యము అయినందుకు ఎంతో చింతించినవానిలాగు నటించి “లుబ్జావధాని 
గతి ఏమి కానుందని” అడిగి, “గుంటూరుశ్వాస్తి, వట్టుబడే మార్గము చూపిస్తే మూడులోకాలు 
గారించి పట్టుకొంటా” నన్నాడు. ఈ మాటలవల్ల ఇతడు పెద్ద మనిష అని రావుగారు 
నమ్ముకొని “మీ యోగ్యతకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీలాంటి ౦౪౧2 men 
హెచ్చుగా ఉంటే మనదేశము బాగుపడుతుంది. ఈ  కారణమువల్ల మీ వివాహము postpone 
కావలసి వస్తుంది కదా అని విచారిస్తున్నాను” అని గౌరవించినాడు. పిదప గిరీశము కొన్ని 
డాబులుకొట్టి తన సేహితులందరూ తనకు Napoleon of the anti-nautch movement 
అని పేరు పెట్టినారనిన్ని, తాను యోగము, ఇంద్రియ నిగ్రహమూ అభ్యసిస్తున్నాడు కావున 
Duty first, and pleasure next అనే మహావాక్యము ఆదర్శముగా నుంచుకొని వర్తిస్తున్నాడనీ, 
(ప్రగల్బములాడి తన్ను లుబ్జావధాని "పలచన ఏర్పాటు చేయవలసిందని (పొర్దించి అందుకు వీలు 
లేకపోతే power of attorney అయినా (వాయించ వలసిందని (ప్రాధేయపడ్డాడు. ఇంతవరకూ 
అతని పొచిక పారింది. ఇది లోక స్వభావము. తా నెట్టివాడో అందరూ అట్టివారే అనుకోవడము 
సర్వసామాన్య ధర్మము. మనుష్యుల స్వభావములు విషయరీతుల ననుసరించునని అనుభవసిద్ద 
మయినప్కృడు ఈ సిద్దాంతము మారుతుంది. 

ఈ పరిస్థితులలో మధురవాణి మగవేషముతో రాగా గిరీశము పోల్చి నివ్వెరవడి వెంటనే 
సంబాళించుకొని ద్వ్యర్షిగా “పరోవకారః పుణ్యాయ పాపాయ వరపీడనమ్‌”, అనే న్యాయవ్రకారము 
“ఒకరిని కాపాడి ఉపకారము చెయ్యడము ఉత్కృష్టమైన పుణ్యము, వాడి మానాన్న వాడు 
బతుకుతూన్నవాడికి నిషమ్మారణముగా అపకారము చెయ్యడము పాపానికి కారణము అని 
(శీ/రంగనీతులు పరికి ఈ మాటలవల్ల రావుగారికి తన యెడల దయగల్లడమున్నూ, మధురవాణిని 
తన గుట్టు రట్టుచేయకుండా తన మర్యాద కాపాడవలసిందని బతిమాలుకోవడమున్నూ - ఈ 
రెండులాభాల నాశించి వాక్సొాతుర్యము కన్పరచినాడు. కాని ఇది వ్యర్తపలాపమే. రావుగారి వలెనే 
మధురవాణికి కూడా అసత్యము, బడాయి, వంచనలు కిల్టువు. అట్టివాళ్ళు బహిర్వేషము 
వల్ల ఎంతో కాలము మోసపోరు. “మంచివారి యెడ మంచిగాను, చెడ్డవారియెడ చెడ్డగాను 
ఉండుమని మా తల్రిగారు ఉవదేశము చేసినారు. అందుచేత తమతో అబద్దమాడ”నని ఆమె 
రావుగారితో నిష్కర్తగా చెప్పింది. ఇందువల్ల ఆయనకు వపరమానందముకల్సి “చెడ్డవారి యెడ 
కూడా మంచిగా ఉంటే లోకము బాగువడుతుంది" అని వరమోత్కృ్ట్రృమైన ఆదర్శము 
బోధించినాడు. గిరీశం గుండె చెక్కలయింది. మధురవాణి తన మర్మము నిరి'పేటట్టు లేదు. 
కనపడిన వాళ్ళకళ్ళు కవ్పకలిగిన కపటమునకు కాలము మూడింది. ఇది గొప్ప అవమానము. 
బుజుమార్షవర్తియైన రావుగారు తన యధాస్త్రితి ఎరిగినట్టయితే లుబ్బావధాని వద్ద నుండి కాస్తైనా 


కన్వాళుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


రానీయడు, విశ్వ్శవయత్నము చేసి తాను వశవర్చుకాన్న నితంతువును వివాహము కానియడు. 
మధురవాణి గిరీశం కొంప ముంచుతుంది. సన్మార్గవర్తనుల సరసన దుర్మార్గుడు తల యెత్తలేడు. 
సత్యవాక్సరుల ఎదుట సత్యదూరుల జంరూటములు సాగవు. నూరుగొడ్డను తిన్న రాబందుకి 
ఒక్క గాలివాన రాదా? ఇదంతా ఆలోచించుకొని నిరాశతో “అవకారిడి నువకారము నెవమొన్నక 
చేయువాడెనేర్సరి” అని (బార్ధించి “బాల వాకింద్రియ గ్రామో విద్యంసనుపి కర్తతి”-అనగా 
“ఎంత మంచివాడినైనా, ఎంత కట్టుదిట్టమైన వాడినైనా కర్మ రెక్కవట్టుకొని తప్ప తోవలోకి 
లాగుతుంది” అని కారణము చెప్పేసరికి ఇంకా గిరీశంకి బుద్ది రాలేదని [గ్రహించి మధురవాణి 
ద్వ్యరిగా “నటనవల్ల కొద్దికాలమే లోకానికి కళ్ళు కప్పవచ్చును, కాని నిడివిమీద బంగారాన్నీ, 
ఇత్తడినీ లోకము ఏర్పరుస్తుంది” అని సౌజన్యారావుగారి మంచితనమును అభినందించింది. 

“మీరు వచ్చినవని చెప్పినారు కారు” అని వంతులుగారు అడుగగా మధురవాణిని మాటలాడ 
నివ్వకూడదనే దురుద్దేశముతో “నేను కనుక్కుని తమతో ఉదయము మనవిచేయుదునా?” అని 
పిలువని పేరంటమునకు వొచ్చి “వారికి నేనేమైనా సాయము చేయడానికి వీలుంటుందేమో 
అని, తనుకు నిద్రవేళ అయిందనీ మనవిచేసినొనని అసత్యమాడి వంచించ నెంచినాడు. 
మధురవాణోకి ఈ అసంగత ప్రసంగము కట్టలేదు. తానదివరకు వ్యంగ్యముగా పల్కిన 
మాటలు అమాయకులైన రావుగారిడి బోధవడనందువల్ల గిరీశం (ప్రతిభ వాచ్యముగా చెప్పనెంచి 
“గిరీశంగారు లోకోవకార వరులు, వారి నెరుగని వారెవరు” అని ఆమె మొదలు పెట్టగానే 
ఇక తన ఆబోరు దక్కదని నిశ్చయించి వరుంటానని చెప్పి అక్కడినుండి పారిపోతూ 
ఆమెను బతిమాలుకొనెను. ఈ శషభిషలు ఆమెనద్ద చెల్లవు. “గిరీశంగారు. AnNti-nautch 
movements గురువు” అని రావుగారంకు “ఆయన నాకు కూడా గురువులే” అన్నది. 
పంతులుగారు సంతసించినారు. గిరీశం దాటినాడు. అటుపిమ్మట వేశ్యజాతియెడ రావుగారికి 
ఎట్టి అభిప్రాయముందో తెలుసుకోవలెనని ఎంచి ---- 


మధు : వేశ్యలను పాటకు పిలువకపోతే వాళ్ళు బతకడ మేలాగండిం 

సౌజ ; న్‌్‌ వేశ్యలు విద్య నేర్చుకొని యితర వృత్తులవల్ల సత్కాలక్రేవము 

మధు : _ వెశ్యజాతి చెడ్డ కావచ్చును; కాని చెడ్డలో మంచి ఉండకూడదా? మంచి ఎక్కడనున్నా 
(గ్రావ్యాము కాదా? 

సౌజ : మంచి ఎక్కడున్నా గ్రాహ్యమే. మీరు వచ్చిన వని ఏమి? 

దచుభు ఇ నా వపనిమల్చుకు మిమ్ముల్ని చూడడము. 

సౌజ * చూడడానికి నిశీధివేళ రావలఠలెనా? 

మధు : అవధాన్లుగారి కేసులో గట్టి సహాయము చేయగల మనిషిని నే నెతుగుదును, 

సౌజ : అలాగైతే మిమ్ము మా పాలి దేవుణ్నిగా భావిస్తాము. 

మధు : అంతనూటు నాకు దక్కాలిగదా! 

సౌజు “వటం అలాగంటున్నారు? 

మధు : మరేమీళలేదు. ఆ కార్య సాధనము ఒక వేశ్య వల్ల కావలసి ఉన్నది. 

సౌజు ' డబ్బు ఇద్దాము. 

మధు : ఆ వేశ్య [ద్రవ్యానికి సాధ్యురాలు కాదండి. 

సౌజ : మరేమి కోరుతుంది? 

మధు : ఆమె కోరిక అసాధ్యమని తలుస్తాను. చెప్పితే మీకు అగ్రపాము రావడమేగాని 
కార్యము ఉండదనుకొంటూను, 

సౌజ : తన్ను ఉంచుకోమంటుందా ఏమిటి” అది ఎన్నడూ జరిగేవని కాదు. 

మధు : ఆ ముసలి బాహ్మణుని దురదృష్టము! మనమేమి చేయగలము? 


ఎంత బుద్దిహనురాలు! నేను మన్మధుడననా నన్ను వలచినది? 

మిక్కిలి మంచివారని కాబోలు. 

సానిదానికి మంచితో వనివుండదు. ఇదేదో ఎత్తె ఉండాలి. 

తమకు ఉంచుకోవడము మనస్కరించకపోతే, తన్ను వివాహము కావచ్చునని ఆమె 
అభిప్రాయము. 

వేశ్య డబ్బొల్లకపోదు. [ద్రవ్యము కోరుమనండి ఆయనైనా ఇస్తాడు, నేనైనా ఇస్తాను. 
అందాకా ఎందుకు? ఆ (బ్రాహ్మణునకు ఉవకారారము నేనే యివ్వగలను. యూ 
మనిషి [ద్రవ్యానికి సాధ్యురాలు కాదని చెప్పలేదా: 

మీరు గిరీశముగారి శిష్యులన్నారే. వేశ్యలవల్ల ఈ భోగట్టా యావత్తూ మీకేలాగు 
వచ్చింది? ఎగతాళి, కుట కావచ్చును. 

ఎగతాళీకాదు, కుబూకాదు. నేను అక్షరాలా AnNti-nautch నే. వివేకలేశము 
ఉన్నవారెవరు Aanti-nautch కారండీ? కాని విధికృతము చేత నాకు వేశ్యాసంపర్కం 
తప్పిందికాదు. (అని వేషము విప్పి) నా ఊరు విజయనగరము, "పేరు మధురవాణి. 
ఎంత మోసము! 

అయ్యూ. చెడ్డలోకూడా మంచి ఉండవచ్చు నన్నారు కదా? 

ఏమి తగా! 

నిర్మలమైన అంతఃకరణతో వస్తిని. మీకు దగా అని తోచింది. - వెళ్తాను, 
లుబ్దావధానిమాట ఏమిటి? 

ఆయనయందు మీకస్టి అభిమానము భగవంతుడు పుట్టించలేదు. 

ఆయనను కాపాడడానికి న్యాయమైన వని యేది చెయ్యమన్నా చేస్తాను. నేను 
వేశ్యతో ఎన్నడూ మాట్లాడలేదు. ఈనాటికి వ్రతభంగమయ్యెను కదా అని 
చింతిస్తున్నాను. 

వేశ్యలు పార్రీ అయితే కేసు మీరు పట్టరా? 

నీవు పార్రీవైనాకావే? 

దేవాలయములో భగవంతుని చూడడమునకు పోవచ్చునుకాని మీబోటి సత్పురుషుల 
దర్శనమునకు మాత్రము నూకు నిరోధమూ? 

నా శత్రువులెవళ్ళో నిన్ను నాదగ్గరకు పంపినారు. 

అలాగైతే తమ మంచితనమే తమకు శత్రువై ఉండాలి. మీ కార్యం నిర్వహించి 
డబ్బు ఒల్లనప్ప్కుడు కుట్రులేదని నమ్ముతారా 

నీివంత మంచిమనిషివైతే పాప మా బ్రాహ్మణునికి ఉపకారము చెయ్యరాదా? 
మధ్య నాకు గండకత్తెర ఏమి? 

నను మంచిదాన్నని నమ్మగలరా? 

ఆ (బాహ్మణుని కాపాడితే నమ్మనా? 

అయితే తుని తగవు మనవిచేస్తాను ఒక్క చిన్న ముద్దుకి కరువో? 

అంతటితో కార్యము నిర్వహిస్తావా? 

ఏతే చెయ్యను? 

నా |వ్రతభంగము చేయడమేనా నీ పట్టుదల - వెయ్యిరూపాయిలిస్తాను, తీసుకొని 


ఆ (బ్రాహ్మణుని కాపాడు. (దుధురం పోబోవును) వెళ్ళకు. నీకు ముద్దుకావలె? 
ఏమి వెర్రిదానవు ఏమి లాభము? 


కన్వాళుల్కం. నూరేళ్ళ నమాలోచనం... 


నాకు తెలియదు. 
తప్పుతూ 
తప్పదనుకొంటాను. 
అయితే విధిలేక ఒప్కకొంటాను. చిత్రము! వెయ్యిరూపొయిలకన్నా ఒక్క ముద్దు 
ఎక్కువ విలువా?-సరే-నీవు చేసే సాయమేడో చెవ న్‌ 
తెల్లదియ్యము, పాటిమూనకా, లుబానధాన్లు వివాహమెన పిల ఆడపిలకాదు. 
Cc హా ర హం రా 
న్‌ 
అందులో సంబంధించిన వాళ్ళకి ఎవరికీ హాని రాకుండా కాపాడుతానని సెలవిస్తేనేకాని 
కల చెప్పజాలను. 
ధ్ర 

లేకుంళు చెప్పవా? 
చెప్పను. 
లుబ్దావధాని వల్ల ఎవరికీ బాధలేకుండా కాస్తాను. 
కరటకశాషస్త్రిగారు వారి శిష్యుడికి ఆడవేషము వేసి పెళ్ళి చేశారు. 

9 . 9 =) 
తఠలుకశా బ్త,యా గుంటూరు శౌ: 
మరేమి? 
కారా, అతగాని దారుణము! 
అతనివల్ల తప్ప లేదండి. లుబ్దావధాని సంబంధము తన మేనకోడలికి తప్పించవలెనని, 
అతడే యెత్తు వేసినాడు. ఆయనకు మాత్రము హాని రానీయకండి. 
నను మేలుకున్నానా? నిద్రపోతున్నానా? 
నా ఫీజు యిచ్చి మరి నిద్రపొండి. 
బీదవాణ్ణి, ఇచ్చుకోలేను-నీవు సాగసరివి;ి ముద్దు చేదనికాదు. (వ్రతభంగము కదా 
అని దిగులు... (ముద్దు పెట్టుకొన బోవును) 
ఆగండి. 
ఏమి? 
నాకొక |వ్రతముంది. చెడనివాళ్ళని చెడగొట్టవద్దని మా తల్లి చెప్పింది. అందుచేత, 
మిమ్మల్ని. ముద్దు పెట్టుకోనివ్వను. 

యు డం 

కృతజ్ఞుడను. నీవు మంచిదానవు. ఎవరో కాలు జారిన సత్పురుషుని పిల్లవైయుంటావు. 
ఈ వృత్తి మానలేవా? స్టితిలోపమా? 
దైవానుగ్రహమువల్ల లోవము లేదు. సత్పురుషుల దయ సంప్రాప్తమైన తరువాత 
దుర్పృత్తి ఎందుకుంటుంది? వృత్తి మానుకుంశు అప్పుడప్పుడు తమ దర్శనము 
చేసుకోవచ్చునా? 
తప్పకుండా రావచ్చును. 
కృతార్హురాలను, సిలవా? 
నీకు గిరీశముగారి పరిచయమెక్క_డ? 
శ్రమించండి. 
చెప్పవా? 
తాము చెప్పక తీరదని ఆజ్ఞాపిస్తే దాటగలనా? పాపము బతకనీయండి. 
చీతు అన్యాసక్తు డైతే పాప మా బుచ్చమ్మ బతుకు చెడుతుంది. అది 
ఆలోచించినావుకావు. 


కన్వాళుల్కంఐ నూరేళ్ళ నమాలోచనం.. | A 287 


మధు : ఆయన నాకు కొంతకాలము ఇంగ్లీషు చెప్పేవారు. కొంతకాలము ఉంచుకున్నారు 


కూడాను. 
పౌజు : ఎన్నాళ్ళకిందటు: 
ములు శ మొన్న మొన్ననే. 


ఇంతలో గిరీశము వుట్టైమునిగినది. పావము, బుచ్చమ్మని పెళ్ళాడుదామని కొండంత ఆశ 
"పెట్టుకొని లుబ్బానధానివద్ద యధాశక్తి డబ్బు లౌగుదామని యత్నిస్తూ ఉంటి, మొదటికే 
మోసము వచ్చింది. “కొండనాలుకకు మందు న ఉన్న నాలుక ఊడింది.” సాజన్యారావుగారి 
పొత్రమున కుపయోగమిది. పైన _ ఉల్లేథఖించిన సంభాషణలో ప్రతి వాక్యమూ ఆ పొత్రల 
పోషణమునకు వనికివచ్చేదే. ఏమి ధైర్యము! ఏమి న్యాయ సరళి! ఎంత పరోపకార బుద్ది! ఒక 
బ్రాహ్మణుని ప్రాణము రక్రించుటకై రావుగారు తన (వ్రతమును కూడా భంగపెట్టుకో దలచినారు. 
ఎంత విమృశ్యకారి. ఇతనితోడి సాంగత్యమువల్ల ఎంతమంది బాగుపడ్డారు? అట్లు కానివారిద్దరే 
- అగ్నిహో[త్రావధాని, గిరీశము. వీరు సహజ దుర్మార్గ (ప్రనర్తకులు, స్వార్హవరులు, మత్సరులు, 
పాపభీతి లేనివారు. దుష్బరినృత్తి వీరియందు వేరుతన్ని రోను కూవములు, ర్రక్తనాడులు, 
నఖగిఖపర్వంతమూ పాపాొక్తము లవుటచేత వీరిద్దరి బుద్ది వుడకలతోగాని పోయేదికాదు. తెలిసీ 
తెలియని మూర్చలు. రావణుడు, దుర్యోధనుడు; ఇయాగో మొదలైన వాళ్ళతో పోల్చవచ్చును. 
ఇట్టి వాళ్ళు Tragic Heroes అంటారు. వీరు తాము చెడడమే కాకుండా అమాయకుల 
ననేకుల చెడుపుతారు. Shakespeare వ్రాసిన 'ఒథెల్లో నాటకములో 1280 నేరములు 
బైటపడిన 50616కీ, ఈ నాటకములో చివర సీనుకీ సామ్యము కొంత ఉన్నది. రెండింటిలోనూ 
కవట మారాను వర్తులైన దుష్టులు (17111203) శృంగభంగము పొందినారు. 12850 తుదకు 
“నేను చేసినదేదో చేసినాను. ఇంక మాటాడనుో అన్నాడు; గిరీశము “Damn it కథ 
అడ్డంగా తిరిగిం”దన్నాడు. ఇందులో ఎవరు ఘనులు? 


ఇంతటితో ముఖ్యమైన పురుషపాత్రములు ముగిసినస్ట్రే. వీరుకాక మిగిలిన వాళ్ళుకూడా 
కథా సరళికి అవసరమైన వాళ్ళే. పలురకముల పురుషులు (ప్రపంచమున ఉన్నారు. అందులో 
కొన్ని రకములు ఈ కథకు సంబంధించిన వారు. ఒకరిని పోలినవాళ్ళు మరొకరు లేరు. 
వ్యర్హులు అసలే లేరు. వీళ్ళను కల్పించడములోనూ కవి చాతుర్యము కనబడుతుంది. 


ము పాొతములు 


ఇక (స్త్రీ పాత్రములలో ముఖ్యమైనవి మూడు. మధురవాణి, బుచ్చమ్మ, మీనాక్షి వెంకమ్మ 
(సుబ్బి తల్లి) రెండు రంగములలోనే వచ్చును. ఆమె సర్వసామాన్యమైన గేస్తురాలు. _“బుచ్చమ్మ 
పెళ్ళి బుగ్గి అయినది; గుండెలమీది కుంవటిలాగు భరిస్తూనే ఉన్నాము, సుబ్బిని కూడా వయసు 
మీరినబాడి కియ్యవద్ద”ని పెనిమిటి చెవి నిల్చు కట్టుకొని పోరింది; మూర్చుడు ఆమె సలహాను 
'పెడచెవిని పెట్టినాడు. వెంకన్ముకు సంతాన వాత్సల్యము మెండు. వెంకటుశముకి చదువు 
చెప్పించి వాడిచేత గొవృ ఉద్యోగము చేయించవలెనని ఈమె యూహ. ఈమె వుట్టింటివాళ్ళు 
కాస్త సంపన్నులు కనుకనే పసుపూ కుంకానికే భూమి ఇవ్వడమే కాకుండా ఎప్పటికప్పుడు 
యధాయోగ్యము వరిధానము లివ్వడము చేతలే “వున సొమ్ము చెడతిని కొవ్వున్నాోడంటాడు 
కరటకశా,స్రై. వతి తనమాట విననవ్వుడు సతికింకే మున్నది? నూతిలోనో, గోతిలోనో 
పడతానని పట్టుబట్టింది. పెనిమిటి ముక్కోపి; గిరీశమును అనరాని మాటలన్నాడని ఎంతో 
నొచ్చుకొని “ఆయన మాటలు గణించకు బాబూ, ఆయన మోస్తరది... ఇంటి కెవరొచ్చినా 
నాకిదే భయము... వెళ్ళిపోకండి బాబూ” అంది. పెళ్ళికే తర్హి వెళ్ళినపుడు కూడా “ఈ 
సంబంధము వద్దని పోరెతే విన్నారా?” అని ప్రార్ధిస్తే - “పింజారీ! ఊరుకో!” అని అగ్నిహోత్రుడు 
కసరినాడు. ఈమె యందింకే గుణాలూ స్తుటముగా కనబడవు. 


కన్వాళశుల్కం. నూరేళ్ళ నమాలోచనం... 


పెళ్ళికూతురు సుభద్ర పెదవి కదల్పలేదు. ఆమె సంగతి ఎవరికే అక్కర్రేదు - వసిపిల్ల. 
ఆమె యోగకేదూల బాధ్యత _ తల్లిదండ్రులకే వుండి; పెళ్ళికి తల్లి ద్రతికూలముగా నుందని 
ఎరిగి ఆమె తలదన్ని తండి యావద్భా రను తానే క తడిగుడ్డతో దాని గొంతుక్‌ 

నిశ్చయించినాడు. వస్తుతః సుభద్రకేమి తెలియక పోయినా ముసలి చుగడంశు  ఇన్నముండదు; 
కాని దాని నడిగేవారూ లేరు, దాని మాట వినేవారూ లేరు. లా 


“బుచ్చమ్మ తల్లి దండులచాటు బిడ్లావల్లిలో నుండడమూ, డిస్టసంద్రదాయముగల 
కుటుంబములో పుట్టుడము చేతనూ. వెగర్రివేషాలు వేయక నాలుగునోడలమధ్య వడి తన 
క మర్మవణమువంటి వైధవ్యదుఃఖము దిగ్యమైంగింది. ఈచె నడవడి బాగున్నందుకు 
గిరీశ నూర “ఇది ఇట్లా are వశమయే మనిసి కాకుం, నా experience 
(జారమార్తాలు), నా శృంగా నర" చేష్టలు గుడ్డిగన్వంత వని చెయ్యకుండా ఉన్నవి. ఇంత 5101011010 
ఎక్కడా కొనలేదు. దీనికి 10౪6 Signals ఏమీ తెలియవు. చమత్కారం మాటలు ఆడితే 
ఏదిన్నీ అర్రంచేసుకో లేక అ లేడి కళ్ళతో తెల్లబోయి చూస్తుండి ఇది pure diamond- utterly 
innocent widow. ఈ బుచ్చమ్మ సాక్షాత్తూ wdంw with gilt letters" అని మెచ్చినాడు. 


ఇటువంటి సం|పదాయముగల బాల వితంతువు కంటవడగానే కాడని చనువు కెకొని 
శృంగార కథా కాలక్రేపములచేతనూ, మూఢవిశ్వాస ఖండనము చేతనూ పునర్శివాహానంతర 
సుఖానందాతిశయ వర్షనముచేతనూ మిధ్యాశయ న తుదకు ప 
సోదరీ వివాహ నివృత్త్యాశచేతనూ గాలమున వడ్డ పెను చేవలాగున ఓపికతో మెల్లగా లాగి 
బుట్టలో చేసినాడు. ఇదే దురాచారవరురాళైతే ఇంత (శను అనవసరము. ఒకటి రెం ండురోజులలో 
ఒప్పించవచ్చును. ఎంత సద్వర్తనులైనా అతిజాగరూకతతో పెంచుకొని రాకుం'కే దుస్సాంగత్యమున 


చెదుతారనడానికి బుచ్చమ్మ తార్కాణము. గిరిశమెంతో మపహత యత్నము స ఎన్నోసారులు 
హతాశుడై వల్టనపట్టు విడువక పాకులాడినాడు గనుక తుదకు సాదించినాడు. 


బుచ్చమ్మ వట్టి అమాయకురాలు. అయినా తెలివి తేటలుకలదే. గిరీశము lecture 
ఇస్తున్నప్పుడు ఆమె చసన ప్రశ్నలు పర్తీడిస్తే ఆమె బుజుమూర్మ సంపత్తి తేట పడుతుంది. 
మొదట గిరీశము స్వభావము కనుగొనడానికి వెంక కుశాన్ని కొన్ని ప్రశ్నలు వేస్తే వాడు తగిన 
జవాబు స్‌ పా. చూడండి-- 


బుచ్చ : గిరీశంగారు గొప్పవారటరా? 

వెంక :; గొప్పవారం కు అలా" ఇలాగా అనుకున్నావా ఏమిటి? అందరికం ము గొప్పవారు. 

బుచ్చ : అయితే అతనికి ఉద్యోగం కాలేదేమి? 

వెంక : nonsense నీ వాడదానివి. నీకేం తెలియదు. ఉద్యోగం అంతు servant 
అన్నవూలు. 

బుచ్చ : ఆయనకి సెళ్ళయిందిరా? 

చెంక లేదు. 

బుచ్చ :; వెధవలు పెళ్ళాడడము మంచిదంటారుగదా, ఆయనెందుకు పెళ్ళాడినారు కాదురా? 

వెంక : నీకు ఎంత చెప్పినా తెలియదు. ఆయన ఉద్యోగము, పెళ్ళీ మహానకో వత్రవ్రవు 
లోకం మరామత్తు చేయడానికట. 

బుచ్చ : ఎలా మరమత్తు చేస్తున్నారురా! 

చెంక : నావంటి కురవాళ్ళకి చదువు చెప్పడము, సాని వాళ్ళందరినీ దేశంలోంచి 
వెళ్ళగొట్టుడము, national congress అనగా దివాన్సిరీ చలాయించడం. 

బు! శ ఉద్యోగము చెయ్యరన్నా వే? డివానిరీ ఏ రాజు జ 

™ CaS Ua 
చెంక : ఆడదానివి, నీ కెందుకా ఘోష అంతాను. 


కన్యాశుల్కం. నూరేళ్ళ నమాలోచనం.. ణా 289 


ఇలాగె గిరీశముతో (ప్రసంగించినప్క్రడూ అడిగింది. అతడు చేసిన రెండు ప్రలోభన 
ప్రయత్నములు ఫరించినవి. తత్స్ఫూచనల కొన్నింటిని ఉదహరింతాము. లోకాని కేమి ఉపకారము 
చేస్తారు? లోకము వెళ్ళుతూన్న తప్పుతోవ లేమిటి? మనవాళ్ళ దురాచారాలు నాకు 
బోధపడలేదు. ముసలఠివాళ్ళకి చిన్న పిల్లర్ని పెళ్ళి చేయడము దురాచారమే. ఇప్పటికిప్పుడే 
బుచ్చచ్ము బుధ మ్యూతుతూంది. శిష్టాచారములనీ, సంప్రదాయ సిద్దములనీ మన వాళ్ళనుకొనే 
వృద్ద వివాహాలు దురాచారములని తెలుసుకొన్నది. “ఇట్టే సెళ్ళిళ్ళెన తరవాత వైధవ్యము (పాప్తించి 
కష్టం సుఖం ఎరుగని వసిపిల్లలు వూర్త యౌవనవతులైన తరువాత మనసు వట్టలేకపోతే వాళ్ళదా 
తప a పెళ్ళిళ్ళు చేసిన పెద్దలదా తవ్వ” అనే (ప్రశ్నలకి పెద్దలదే తప్పని జవాబు చెప్పవలసిందే 
కాని, అలాగనలేక “నాకు తెైలియోదన్నది. ఈ మాత్రము తెరియకపోదు- పెద్దవాళ్ళని 
నిందించకూడ దనుకొన్నది. ఇంకో (ప్రశ్నచూడండి- పెళ్ళి చసుకుంతు మూత్రం లోకం 
మరమ్మత్తు చేయకూడదా? ఎంత తెలివితేటలతో చేసిందీ ప్రశ్న” దానికి తగిన సమాధానము 
ఇయ్యలేకపోయినాడు గిరీశము. ఒక పట్టాన వివాహము చేసుకోడానికాప్పాకొన్నదా?ి గిరీశాన్ని 
ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించింది. 


మటుద వాక: 


ఈ నాటకములోని (స్త్రీ పాత్ర లన్నింటిలోనూ మిక్కిలి నిర్వాహకమైనది మధురవాతే. 
దీనికి ముఖ్య పురుష పాత్రము లన్నిటితోనూ సంసర్గముంది. సానులలో సంసారి. 
ఒకరిపోషణలో నున్నపుడు రెండో వారిని దరిజేరనీయదు. రామప్పంతులు పోషిస్తానంలు 
గిరీశము సంబంధము నదల్బుకొన్న పిదపగానీ లొంగలేదు. H.C తో దీనికి మైతి ఉందని 
రామప్పంతులు అనుమానించినాడే కానీ, అతనిచేత నౌకరీ చేయించుకోవడమేకాని హెచ్చు 
చనువేమాత్ర మీయలేదు. “కరటుకశాస్త్రితో తన కుల మర్యాద ఈ రీతి చెప్తుంది? మాకు 
ధనార్హనమే ముఖ్య పురుషార్హము. అదేనా పోషించేచారివట్టు; కాని దయాదాక్షిత్యాలు, స్నేహము 
లేకపోవు;” సత్సర్శివర్తకుల యెడ స్నేహముండును గనుకనే కష్టవడి ఆర్హ్షించిన కంబు యిచ్చింది. ఇక 
దలవు; బతుకనెది ఉంటు వలపు వన్నె తెస్తుంది. అంగడివానికి మిఠాయిమీది ఆశా, సానిదానికి 
వలవూ మనస్సులోనే మణగాలి. కొద్దికాలం ఉండే యౌవనాన్ని జీవనాధారముగా చేసికాన్న 
మాకు వలపు బంగారము మీదనే. శృంగారము వన్నె చెడిన దగర నుంచీ బంగారము కదా 
తేట తెచ్చేది. సరసుల యిచ్చకాలకి సంతసించే సాని సమూలము చెడుతుందనే సామెత నమ్మి 
తల్లి బోధన (ప్రకారము నడుచుకొంటూ జరుగుబాటుకి లోవము లేకుండా ధన మార్చించింది. 
సరసుల తారతమ్య మెరిగి మెలుగుతూంటుది. పరిహాస రసిక. రామప్పంతులికి ఎప్పటికప డు 
తాటాకులు కట్టుతూండేది. గిరీశనున్నా లెక్కలేదు. వేశ్యావృత్తి సలపడము దానికిష్టము లెదు. 
మొగ్గు తప్పిన వెంటనే మానుకున్నది. ధనార్హనమే దీని ముఖ్యోద్దేశము కాదు; దాతృత్వము, 
స్నేహము, దయా, దాక్రైిణ్యములు కలిగి తగిన రీతిని వర్తించేది. అన్యాయాచరణము దీనికి 
రుచించనందున సుబ్బి పెళ్ళి తప్పించడానికి గట్టి ప్రయత్నము చేసింది. మంచివాళ్ళ ప్రాహే 
కోరుతూండేది. 

మనుష్యుల తారతమ్యము చక్కగా నెరుగును. కార్యవాదిని అవుటచేత తనకు కాబట్టిన 
వాళ్ళ యెడ కలువుకోరుగా నుండేది. రావుప్పంతులు ఉడికినకొద్దీ ఉడికించేది. అతని యెడ 
కోపము వహించడమే కాకుండా వీలు చిక్కినవ్వడెల్లా విముఖ అయ్యేది. కంటి రహస్యంగా 
చెతిలో చిక్కిన పిదవ కూడా రామవ్పంతులిని బాధించి అతని మీదనే నిష్తూరముంచి తన 
ఊరు పోయింది. సౌజన్యారావుగారు. మంచివారని విన్నప్పటనుండి ఆయనను చూడవలెనని 
నిశ్చయించి మూరు చేషముతో నిశీధమున అతనియింటికి వెళ్ళింది. ఇచ్చట సంభాషణలలో 
ఈమె నైజము తేటబడినది. చెడని వారిని చెరువగూడదని ఈమె వ్రతము. కరటకశా,స్త్రై॥కి 
శిష్యుని బాగుచేసే మార్ష్మము బోదించింది. ఆర్తుల (బ్రోచు వేళలందు నిజసౌఖ్యభంగము 


290 


కన్వాళశుల్క ౦: నూరేళ్ళ నసమాలోచనం... 


కనుగొనదు. కావున మధురవాణిని అవధాతనువృత్త మూర్తులలో _ చేర్చవచ్చును. సౌజన్యారావు 
గారిని సందర్శించిన పిమ్మట సానివృత్తి మానుకున్నది. మిత్రవాత్సల్యము కలదేకాని ఎవరేమి 
చెప్పితే అట్లుచేసే చెనటికాదు, విమృశ్యకారిణి. 

ఇల్లై తరచినకొడ్డీ ఆమెయందు ధర్మమార్వానువర్తనమే కనబడును కాని వంచన, లోభము, 
మత్సరమూ మొదలైన దుర్గుణాలు అగవడవు. ఈ పాత్రమును పోషించడములో కవి 
ఆదర్శనిరూపణము (16621130), యధార్హ్యనిరూపణమును (1621150) తగిన రీతిని నివుణతతో 
మేళవించినాడు. మృచ్చకటిక నాటకములోని వసంతసేన పాతమును చాలావరకు పోలి 
అంతకన్న యధార్హద్యోతకముగా నుండి స్వభావమును అనుకరిస్తున్నది మధురవాణి పాత్రము. 

చదువరులారా! కన్యాశుల్కమను రూపకమును నాకు తోచిన రీతిని విమర్శించి అందున్న 
గుణమును నా శక్తికొలది చూపినాను. ఇంతతో ఇది నాటకమో, (ప్రహసనమో మీరే 
నిర్ణయించుకొండి. 

కవిగారీ నాటకము 1897-వ సంవత్సరమున |పచురించిరి. అంతకుమున్నే దీని (పదర్శనమును 
విజయనగరమున నేను చూచినాను. అప్పుడు (పేక్షకులలో సంతసించనివాళ్ళు లేరు. కొందరికీ 
నాటకము కిట్టదు. అందుకు నాకు తోచిన హేతువులు మూడు; మొదటిది భాష, వ్యావహారిక 
భాషను ఒల్లనివారిప్పటికీ తండోపతండములున్నారు. వాళ్ళతో వాదమెందుకు? ఇది వ్యక్తికి 
వెగటు. రెంతో విషతోము, గికీశము బుచ్చమ్మను లేవదీసుకొని పోవడము. ఇది సంఘానికి 
వెగటు. మూడోది, హాస్యరస ప్రాధాన్యమూ. హాస్యరస పోషణము మన కావ్యములలో అతి 
విరళముగా నుంది. దాని ఉపయోగము మనవాళ్ళకు రుచించలేదు. కనురణు దానిరహోజ 
నిరసనభావము. అది (ప్రధాన రసమైతే కృతి నాటకమేకాదు, (ప్రహసనమౌతుంది అని 
నమ్మకము. హాస్యము మాత్రము రసముకాదా? (ప్రహసనము దశరూపకములలో నొకటి 
కాదా? దాని తగ్గ నాకు ద్యోతకముకాలేదు. ఈ కావ్యమందు నాటకలక్షణములున్నవని 
చూపినాను. మనవాళ్ళ (పహసనములలో పొత్రపోషణము, అభ్యాసవస్తువు, నాటక కళాచాతురిన్నీ 
“కన్యాశుల్క_ము”ను పోరి యుండవు. వీరేశరింగముగారు రచించిన “బ్రాహ్మవివాహ”మనే 
రూపకమందు పొతగౌరవము, పాత్ర పోషణ, జటిలము, నూతనమునగు కథాదిధానమును 
హృద్యముగాలేవు. మన నాటకములలో మోదాంత, ఖేదాంత నాటకవిభజనమే లేదు. నాటకము 
ఖేదాంతము కానేగూడదని దశరూవకమందున్నది. భాసకవిమాత్రము “ఊరుభంగము” అనే 
నాటకమును ఖేదాంతమొనర్చెను. తక్కిన సంస్కృత నాటకములన్నీ మోదాంతములే. కాబట్టి 
నాటకములో ప్రాచ్య ప్రతీచ్య సారస్వతముల కంతగా సామరస్యములేదు. వాటి రచనా 
మార్గములువేరు. అట్టిచో వాదమప్రస్తుతము. నిరుపయోగము. దాని మంచి చెడ్డలు దానివే. 
ఈ విషయము జ్ఞప్పియందుంచి విమర్శ చేసికోవలయును. 


భారతి” 1933 ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నంచికలనుండి) 


కన్వాళుల్క 0: నూరేళ్ళ సమాలో చనం... జజ 29 10 


నాటక రచన - కావ్యవస్తువులు” 


శ బుజ్లా శేషగిరిరావు 


క్రీ॥ళ॥ 1895 సం! జూన్‌ నెలలో (శ్రీ), అప్పారావుగారి జీవితములో రెండవ పాదము 
ప్రారంభించిన దని చెప్పియుంటిని. ఆ నెలలోనే వారికి సంస్తానములోని బదిలీ కలిగినట్టు 
డైరీ నిదర్శనము చూపితిని. అప్పటికి వారు ఉపాధ్యాయత్వము నుండి విముఖులై, 
యనుసరణీయములుగా యెన్నుకొన్న యాశయములు మూడు: (1) మహారాజావారి వంశపు 
వూర్వచరిత్ర తేటవరచుట (2) క్షతియాన్య్వయుల విద్యాభివృద్దికి సదుపాయములు చేయించుట, 
(3) ఆంధ్ర నాటక ప్రాబల్యమునకై తమ విద్యానుభవములు వినియోగించుట. వీటిలో రెండో 
దానిని గురించి 1895 సం॥యే(పెల్‌ వారి మిత్రులు వెంకటపతి రాజా గారి (భూపతిరాజువారు 
కాబోలు)తో సంవ్రతించినట్లు వ్రాసుకున్నారు. ఇది మొదటిదాని విషయమైన వని ఈ 
1895లోనే _శ్రీమదానందగజవతి మహారాజావారు “టీటీ” బుక్కు రచనకు కావలసిన 
యంశములు చేకూర్చుటలో ప్రారంభమయి క్రమక్రమముగా ఈ ఆశయముగా స్పష్టపడి 
ఆయనను ఆ సంవత్సరం జూన్‌లో ఎస్టేటు ఎపిగ్రాఫిస్టుగా మార్చినది. ఆ హోదా, ఆయనకు 
1898లో మారిపోయినను ఆయన ఆశయమున్ను, తదంగమగు ప్రయత్నమున్ను ఆయనను 
జీవితాంతము వరకూ ప్రోత్సహించుచుండెను. ఆ మహదాశయమును, మా వంశీయులకు 
తరతరములనుండి పోషకులైన (శ్రీ), పూసపాటి మహారాజ వంశము యెడల నాలోకూడా శ 
అప్పారావుగారు [క్రమక్రమముగా వారితో సాహచర్యములో (ధ్రువపర్చినారు. ఈ విషయములో 
వారు సంపాదించిన రికార్డులను సమన్వయవరచు సూత్రములను నాకు వారి యవసానవు 
రోజులలో విశాఖ పట్నం మకాములో ఉవదేశించి ఆ పనిని నాకు ఆదేశించినారు. నా 
యుద్యోగావసానదశలో నాకు కలుగు తీరిక నీ యుద్యమములో వినియోగించుటకై గడచిన 
పాతిక వత్సరములనుండి వ్రయత్నపడుచున్నాను. ఆ సమన్వయమును (గ్రంథస్త్రము చేయగల 
శక్తి సామర్హ్యములకై నిత్యమును పరమేశ్వరుని అనుగ్రహము వేడుచునే యున్నాను. ఈ 
(పసంగములా (గ్రంథ సమన్వయ (ప్రయత్నమునకు మంగళాచరణముగా భావించుచున్నాను. ఇక 
మూడవది *ఆంధ్రరచన”. (శ్రీ, అప్పారావుగారిని “గిరీశము” పాత్ర రచయితగానే తరతరముల 
ఆంధ్రులు జ్ఞాపక ముంచుకొందురు. అంధ్రములో గల నాటకములు చాలావరకు “కంపెనీ 
కవులు” రచించినవే. కొన్ని మాత్రము ఆడుటకు కన్న చదువుటకు బాగా అనువైనవి. కొన్ని 
కొన్ని నాటక సంఘము లేర్పడి వారాడుటకు అనువుగా కొందరు కవులచేత నాటకములు 
(వాయించుకొని వారి సాయముతో వాటిని పాఠము చేసి ప్రదర్శించుట మన ఆంధ్రలోక 
(పసిద్దమై యున్నది. అట్లుగాక కేవలము సాంఘిక సేవగా శ్రీ గురుజాడ అప్పారావుగారు తమ 
“కన్యాశుల్క_ము”ను రచించిరి. అది విజయనగరములో సంస్కృత నాటకము లాడుచుండిన 
“బుచ్చిశ్నాస్త్రీ” కంపెనీవా రాడిరి. కాని దాని రెండవ కూర్చు ఉన్నదున్నట్టుగా (గంథనుంతా 
యెచ్చటా యెవరూ ఆడలేదు. వారు రచించిన మరి రెండు నాటకములు చెప్పవచ్చు: 
(1) కొండుభట్టేయము, (2) బిల్లణీయము. కొండుభట్టీయమును తమ శేలికలుగా వుండిన 
శశీ) రీవా మహారాణీ వారిని నవ్విస్తూ వుండుటకు (వొసినట్టు అనుకునేవారు. అదివిని 
వారు అమితానందము పొందేవారట. కొండుభట్టులో ఆ శ్రీవారి చహరాలు కొన్ని 
వారికి మాత్రమే గోచరిస్తూ వుండే వనుకునే వారు. కాని మన దురదృష్టమువల్ల ఆ 
అసలు [గంథము పోయినది. “బిలణీయము” నాటకములో రెండు అంకములు మాత్రమే వ్రాసి 


ౌ ఇది సంపొదకులు పెటిన గీరిక, 
౭ తయో 


కన్వాళుల్భ్క రా నూరేళ్ళ నమాలోచనం... 


ఆయాసంవత్సరములలో ఆంధ్రపత్రిక సంవత్సరాదిసంచికలలో వ్రకటించిరి. నా  యెత్తిపొడువు 
మీదనే “బిల్లణోయము” ప్రారంభించిరి. కన్యాశుల్బ_ మునకు గిరీశమువంటి నాయకుని పెట్టి 
సంఘసంస్క్రణోద్యమమును వేళాకోళములోనికి దించి యువకృతికి మారు అపకృతియే చేసిరని 


సూర 
నేనొకమారు తెలిసియో తెలియకో సాహసించి యొక సభలో విజయనగరములో నంటిని. 
రోజుతో ఆయనకు నాయందభిమాన మంకురించి రానురాను పుత్ర పేమవంటి చాత్సల్యము 
వరిణమించినది. ఆ తరువాత కొన్ని రోజులకే ఆయన నా చెత కాడా ఆ 
సంవత్సరాదిసంచికకు “నన్నెచోడుని” గురించి వ్యానము నవ్రాయిస్తూ, మీవంటి “వరిశుద్దతా” 
వాదులకు (Purists) అంగీకారముగా వుండేటట్లు శృంగార ప్రాధాన్యముగల బుతివృత్తమును 
నాటకమును వ్యావహారికభాషను (వ్రాస్తాను - అని సంకల్పించి బిల్లణీయము యెత్తుబడిచేసినా 
- ఇందులో ముద్రింవబడినంతవరకు చూస్తేనే విజయనగరీయులకు (శీమదానంద. గజవతి 
మహారాజావారి దర్శారులోని విశేషములున్ను, ఆ కాలపు విజయనగరం రాజ్యమందలి (ప్రముఖ 
పురుషుల చహరాలున్ను చాలా గోచరించుతవి. కధలుగానో, నవలలుగానో, నాటకములుగానో 
(బాయదలచినవి కావ్య వస్తువుల సూచికలు కూజా అము[ద్రితములు కనబడు చున్నవి. 
కన్యాశుల్మ మును అభినవకాలోచితముగా తిరిగీ చూడతన్తాయ్లూములు- గానో, (టల గానో 
(వాయవలెనని యున్న దనేవారు. ఒకటి రెండు సీనులు కూడా ప్రారంభించినారు. కాని 
(గామ్యు-(గ్రాంథిక సఅరంబచులొ వత్రికానుభవములలో వడి. బిల్లణీయమును తాను ప్రారంభించిన 
యవపూర్వమార్షముగా కడతేర్చి వ్రాయలేకపోయినారు. ఆ రోజులలోనే “ముత్యాలసరములు” అనే 
“లిరిక్కులు” (భానగీతికలు) నవ్యాంధ్ర భావగీతికారచనలకు దూర్షదర్శకములుగా (ప్రకటించవచ్చిరి. 
గాని 1895 సం.లో మాత్రము ఆంధ్రనాటకరంగము (Telugu stage) కొరకు వనిచేయదలెననే 
ఆశయమే వారిని కృతి రచనాకుతూపహలులను జేసి, వారిలో దినదిన |పవర్రమానమై 
రూపు దాల్చినది. అయితే ఆయన పోతనవలె సహజపాండిత్యుడు కాడు; నన్నయాదులవలె 
ఆస్తానకవియు గాడు. ఆయన సాహిత్యోపాధ్యాయుడుగాను, సాహిత్యవిమర్శకుడుగాను తనసత్తా 
నిర్దారణ పరుచుకుంటూ, సాహిత్యాదిపరికరములు రూఢి వరుచుకుంటూ సాహిత్య రచనలకు 
(ఆంగ్లులలో నూభూూ ఆర్నాట్తా Matthew Arnold వలె) దిగిన వాడైనట్టు కనబడుతుంది. 
ఆయన (వకటేించిన రచన లంత స్వల్పముగా వుండుట కిదే ముఖ్య కారణము. రెండవది 
శదీరదార్చల్యను. మూడవది ఆరోజులలో ఆంగ్రముమీద వురిడినమోజు. 1907 సం. కూడా, 
అనగా “స్వరాజ్యుము” కాం గసు ఆశయమని శ దాదాభాయినౌరోజీగారు కలకత్తా కాంగ్రైసులో 
గర్తించిన రోజులలో కూడా నేను రాజమహేంద్రవర ప్రాంతములో ఆంగ్రమున ఉపన్యాసములు 
చేస్తే కరిగిన జనాదరణ ఆంధ్రమున మాటాడితే కలుగలేదు. ఏ చిలకమర్తి వారివంటి 
మహానుహులకో కలిగినదం టే ఆశ్చర్యం లేదు. “పాలు” గారికి ఆంగ్టోవన్యాసములవల్ల అంతకు 
నూరురెట్టాదరము ఆ దేశములోనే కలిగినది. కాగా 1895 సం. ప్రాంతములో ఆంగ్ల విద్య 
ఆంధ్రదేశమున బలపడుతూ వుండిన రోజులలో ఆంగ్లముపైని వ్యామోహము మరీ యెక్కువగా 
వుండినదం పే ఆశ్చర్యవడనక్కరలేదు. కాని కన్యాశుల్కము రచించే సరికే అప్పారావుగారికి కూడా 
ఆంగ్రముద్వారా కన్న ఆం(ధముద్యారా దేశమున కెక్కువ సేవ చేయవచ్చుననే యాశయము 
దృఢవడినది. కొని ఆంగ్రముపైని మోజు బొత్తిగా పోలేదు. ఆయన ఆ రోజులలో ఆంగ్లమున 
కూడా కొన్ని పద్యములు (వాసియుండిరి. అయితే ఈ  ఆంధ్రనాటకరచనాశయములెట్టు 
నెరవేర్చుకొనుట అన్న (ప్రశ్న. కానీ ఆయన యీ విషయములో చేసిన వివిధ |ప్రయత్నములీ 
(ప్రసంగములో వివరించబడుచున్నది. 


య్‌ 


0 
‘Xe 

Et 
(I 
« dt 


ir శ శ 


రాజమహేం[దనరంలో రాజరాజనరేంద్రులవారు నన్నయభట్టును భారతాన్నూయమును 
తెనుగు చేయనుని చెబుతూ “కావ్యనాటకక్రమములు పెక్కు చూచితినని” శలవిచ్చినట్లు 


అ25 


కన్వాశుల్క ౦: నూరేళ్ళ నమాలోచనం.. 


£9 


జయనగర రాజాస్తానములో విద్వద్రాజ కవియైన _శ్హీమదానంద గజపతిమహారాజావారిని సాహిత్య 
వ్యాసంగముచేత  మెప్పించవలసిన వారిలో నొకరైన (శ్రీ) అప్పారావుగారు కూడా పెక్కు 
నాటకక్రమములున్ను, నాటక విమర్శలున్ను చూడవలసినవారై యుండిరి. 1889 సం॥లో 
విజయనగరంలో దర్చారువండితుడు “బుచ్చి శా,స్తైకంపెనోవారు, కాళిదాసుని. అభిజ్ఞానశాకుం 
తలమును (ప్రయోగించ చూచి యానందించిరి. అవకాశము కలిగినప్పాడల్తా పాటకచేరీలు, 
నాటకప్రదర్శనములు చూస్తూూవుండేవారు. ఆ రోజులలో రాజమహేంద్రవరములో శ్రీ, కందుకూరి 
వీరేశలింగంగారు. సాహిత్యరచనను సాంఘిక చర్చలలో నువయోగించుట గమనించియుండిరి. 
ఇట్లు 1895 వరకూ అవకాశము కరలిగినప్కడల్లా నాటకములు, నాటి విమర్శలు చదువుచుండిరి. 
1895 సం॥లో చాలా భాగము - చెన్నపురిలో వుండి గంటలనియామకముగా ఉద్యోగులు 
సాగించవలసిన (ప్రతిబంధకము లేకపోవుటచే - తమకు కలిగిన అవకాశమును _ పూర్తిగా 
విద్యావ్యాసంగములలో యెట్లు గడుపుచుండిరో కొంత తెలియపరచియుంటిని. ఆ సంవత్సరములోనే 
“తెలుగు స్టేజి కొరకు వనిచేయవలయుననే ఆశయము కూడా ఆయనలో బలవడినట్టు అప్పటి 
డైరీల వలన కనబడుతుంది. ఆ సంవత్సరములో ఆయన ప్రత్యేకముగా చదివిన నాటకములలో 
Terence (బరెను), Phaedrus (ఫీడసు), Aeschylus (సలసు) Acting Plays 
(ప్రదర్శితనాటకముల్సు) అనునవి కనబడుచున్నవి. వీటినిబట్టి ఆయన (గ్రీకు, తోజకిక, ఇంగ్రీషు 
నాటకములు జాగ్రత్తగా పరిశీలించుచుండిరని తోచును. వ్రదర్శన యోగ్యములైన నాటకముల పైని 
మోజు కనబడుతున్నది. అప్పటిలోనే కారన్‌ హిల్‌ మ్యాాగజీను సంపుటములను వరసబెట్టి 
అన్నీ చదివినట్టు డైరీలలో సూచికలు కలవు. నాటక విషయములు గమనించ తగ్గవి యిట్లు 
(వాసుకొనిరి:” 

(1) Stage adaptations of Shakespeare (2) Foreign actors and the English 
drama (3) The miseries of a dramatic author (4) The theatre in China (5) The 
English drama, - Elizabeth and Jam. (6)Shakespeare in France (7) Costume 
and character (8) A Persian passion play (9) Dramatic situation and Dramatic 
character. (10) The Paris theatre before Moliere (11) Supernatural in act (12) 


Why did Shakespeare write tragedies (13) The comedy of France (14) A study 
in fool literature. 


వీటిని బట్టి ఆయన ఇంగ్లీషు, పరాసు, పారసీ, చీనా మొదలగు విదేశీయ నాటకప్రయోగములను 
గురించియేగాక; నాటకములో హాస్యరసమును గురించిన్నీ విదూషకులను గురించిన్నీ, సంఘటనము 
లకూ ప్యాత్రరచనలకూ గల సంబంధమును గురించిన్నీ, పాత్రోచితమైన చతుసును గురించిన్నీ, 
ఆయా నాటకకర్త లాయా రకముల నాటకముల నేల వ్రాయుదురనిన్నీ, నాటకరచయితల 
కష్టనిష్యూరముల గురించిన్నీ - వివులమగు విమర్శలు చదువుచుండినట్టు కనబడును. మననేటి 
నవ్య సాహిత్యపరులకు కూడా పై విమర్శలవంటివి రచనారహస్యములను స్టురింపజేయ 
గలవు. నాటకములే గాక నవలలు కూడా ప్రాయవలెనని ఆయన యుత్సాహపడుచుండినట్లు 
జాడలు కనబడుతున్నవి. మచ్చుకు రెండుదాహరణములు - మార్చి 27 తేదీ 1895; 
మూడుగులలోయయు, పార్కులో జరిగిన అగ్నిప్రమాదమును యేదేనా నవలలో వాడ దగినవి” 
- “యూరేషియనులను గురించి యొక నాటకము వ్రాసి వారిని నీచముగా చూస్తూవున్న 
యింగిలీజులకు సిగ్గువచ్చేటుట్టు చేసి, వారియెడల సానుభూతి కలిగించ వలె” నని వ్రాసుకొని 
యున్నారు. మరియొక నాటకమునకో, నవలకో (వాసుకున్న కథాసూచన యిట్లున్నది: 

“కావ్యవస్తువు - బోగముపిల్ల - తల్లిలేదు - ముత్తవ్వ వున్నది - తండ్రి చనిపోవును 
యిల్లు వెడలగొట్టుబడును - ధనముకొర కాసించని తల్లి వల్ల తండ్రి జీవితము బాగువడినది 


- ఒక (బాహ్మణరంగేలా - భార్యను వదలును - ఆమె చెల్లెలుపాధ్యాయిని - తండ్రి లేడు, 
పెండి లేదు - (ఈతడు) బి.ఏ.; బి.ఎల్‌. చదువు మానును” 


294 


కనాంశులు_ం: నూళశేళ సమాలోచన... 
భా లి 


ఈ రెండు కథలు యెట్లు జోడీచేసి నడిపించి సంఘమున కేమి బోధ చేయదలచిరో 
ఆలోచించినకొద్దీ తేటవడగలదు. 


(క్రీ.శ. 1897 సం॥ మొదటివారములో విజయనగరంలో హెడ్డుమ్యూనేజరు వారియింట 
జాయింటుమ్యానేజరుగారికి దివాన్‌ బహద్దరు బిరుదు వచ్చినందుకు అభినందనము విందు 
జరిగినప్పుడు; అప్పారావుగా రాయనకు తన 'కన్యాశుల్మ_ ము” నాటకమును కానుకగా నిచ్చి 
సంతొష పెట్టునట్టూ సంవత్సరపు డైరీలో వున్నది. దనిని బట్టు అప్పొరావుగా రానాటుకము 
1896-1897 సంవత్సరముల మధ్య రచించియుందురని తోచును. 1895 సం॥ డైరీనుండి 
పైనుదాహరించిన “ోబోగముపిల్ల” కథాసూచనలను బట్టి చూడగా, యెంత నీచపు వృత్తిలోని 
వారిలోనైనా మంచి శీలమూ, నిలకడా, సుగుణములూ కనబడవచ్చుననే భావము “కన్యాశుల్క ము” 
రచించకముందే ఆయనలో దృఢవడినట్లు స్పష్టమగుచున్నది. మనుష్యులలో మంచి తీసి, 
నజరుగా - లోకోవదేశజనకముగా నొటకములలో చూపవలయునని ఆయన నిశ్చయించుకొని 
యుండును. 


చా శీ శో 


సతాపడికటు 
ఆడి మ్‌, 

శ్రీ), అప్పారావుగారి జీవితములో ద్వితీయపాదప్రారంభములో - అనగా 1895 సం॥లో 
ఆయన తానుచూచిన వస్తువులను, మనుష్యులను, కళావప్రదర్శనములను అతిసూక్ష్య్మముగా 
పరిశీలన చేసి సత్తాలు కట్టడము అలవాటు చేసుకొంటూ వుండిరి. తాను చూస్తూ, 
వింటూ, చదువుతూవున్న |(ప్రతీవిషయములోనూ స్వబుద్ది యుపయోగించి, వరిశీలనచేసి, బాగోగు 
లేర్పరించి, వస్తుతత్వంలో మెరుగులు [గ్రహిస్తూవున్న అప్పారావుగారు ఆ రోజులలో చూచిన 
“నాటక (ప్రదర్శనములు కూడా యెంత పరిశీలనగా చూచి వుందురో ఊహించవచ్చు. * ప్రతీ 
విషయంలోను తన విషయములో కూడా మినహాయింపు లేకుండా, వరికీలనగా చూడడము 
ఆయనకు సహజమైపోయినది. ఇట్ల అలవాటులు అభ్యాసయోగం వల్ల సహజమైపోతవి. 
అనగా అప్రయత్న(ప్రవృత్తులవుతవి. అట్టిదృష్టి స్వోత్కర్హ గాను, స్వాతిశయముగాను, వి(ర్రవీగుగాను 
మారిపోకుండా - ఆయనలో 'హాస్యదృ్భష్టీ! కూడా ఉత్పన్నమవుతూ వుండేది - అన్నందుకు 
కొన్ని నిదర్శనములు పైసూచికలలో గలవు. ఆయన ఒక విచిత్రవురుషుడు వలె కనబడేవాడు. 
అవసానకొలం వరకూ వేషము పాతవక్కీగా రాజదర్చారు లాంఛనముగా వుండేది. ఆ పొతచేషం 
చూస్తే మావంటి యువకులకు మందహాసం కలిగేది. పెద్దలంతా గుర్రపు బళ్ళలో సభలకు 
వస్తే ఆయన వళ్లెటూరి మొఖాసాదారులాగ మంచి రెండెడ్డ విశాలపు బండిలో పరువులూ, 
తలగడాలూ వేసుకొని సుఖాసీనులై వచ్చే వారు. గారి తగులుతుందని రాత్రి కూడా గొడుగు 
వేసుకునేవారు. పరులు తనను చూచి నవ్వుకుంటారని ఆయన యెరుగడు. అవ్వుడవ్వడు తనను 
గురించీ, తన పిల్లల గురించీ తానే వేళాకోళముగా అనేవారు. ఇట్టి నిష్పాక్షికమైన స్వతంత్ర 
విమర్శనశ్తక్తి "పెంపొందించుకొని;ి సాహిత్యము, సంగీతము, చిత్రలేఖనము, వక్తత్యము, రచన, 
నడతలు, శీలములు, వేషభాషలు, దేశపరిస్టితులు, సాంఘిక సంఘటనములను చెన్నపురిలోను, 
ఇతరత్రాను నిఘాగా చూచిన అప్పారావుగారు అవకాశములు కలిగినప్పుడల్లా ఆ రోజులలో 
నాటకములుకూడా వస్తుతః విలాసార్రమే చూచినవ్పటికీ వాటిని గురించి యీ డైరీలలో 
చాలా విపులముగా అతిసూక్ష్మ విమర్శలు వ్రాసుకున్నారు. ఆయన “తెలుగు స్టైజి కొరకు 
పని చేయదలచినట్టిది యొక నిదర్శనమైయున్నది. గాని యూ సమీక్షలు చాలా క్టుష్తవరిచియే 
యిందుదాహరింపబడినవి. 


* య్‌ సన 


కన్వాళుల్క 2: నూరేళ్ళ నమాలోచనం.. 295 


నాటకములలో “లోకోవదేశజనక”తయే గాక జీవిత ప్రతిబింబనము కూడా వుండునని 
1895 సం॥నకే (శ్రీ), అప్పారావుగారికి గోచరించినది. ఆ సంవత్సరం ఏప్రిల్‌ 29వ తేదీన 
డైరీలో (హిందూ) నాటకములలో “నాయికలను గురించి యిట్లు వాసియున్నారు: 


“నాటకములో నాయికలు తక్కువ - వసంతసేన బోగముపిల్ల - భూమిక ఆకర్షణీయమే 
- కాళిదాసుని “నాయికలు” శృంగారమునకే ప్రసిద్ది - నాటకములలో దాంవత్యశ్చంగారమే 
- సంఘటనములు తక్కువ - నాయిక లేకుండా నాటకము -- గ్రీకు నాటకములలో 
(గీకుల సొంఘిక వరిస్టితులు, ఇంగ్లీషులో ఆంగ్లులవి, ఇండియను - నాటకములలో హిందూ 
వరిస్టితులు కనబడతవి” ఇట్లు హిందూనాటకములను విమర్శించుటలో ఖండాంతర నాలుక 
(పయోగములందు వలెనే చతుర్విధాభినయము చూడదగియున్నది. ఈ డైరీలలో అప్పారావుగారు 
(వాసుకున్న “అభిజ్ఞానశాకుంతలము పాఠ్యసూచికలుూ” చూడగా ఆయన మన దేశీయ 
నాటకములను ఖండాంతర నాట్యప్రయోగ సమీక్షల మాదిరిగా విమర్శించుకొన్నట్టు తోచును. ఆ 
రోజులలో “కల్యాణరామయ్యరుకం పెనీ”, “బాలామణీకం పెనీ” అని రెండు జట్టులు చెన్నపురిలో 
నాటకము లాడుచుండెను. రెండింటికిని బాగా డబ్బు వస్తూవుండెను. నాటకశాలలలో జనులు 
(కిక్కిరిసియుండేవారు. ఆంగ్టులు కూడా అప్పుడపుడు నాటకములుగాని, నాటక భాగములుగాని 
(ప్రదర్శించేవారు. (శ్రీమదానంద గజపతి మహారాజావారి పోష్యవర్గములో “బుచ్చిశాస్త్రికంపెనీ”వారు 
సంస్కృత నాటకములు [ప్రదర్శించి చెప ఎపొందియుండిరి. వారిద్వారా తెలుగునాటకములు 
ఆడించవలెననే కుతూహలం వుండి, అప్పారావుగారు చెన్నవురిలో నాటక ప్రదర్శనములు 
చూచి, వాటికంత జనాకర్షణ యెట్లు కలుగుచున్నదో పడికట్టుచుండిరి. ఆ రోజులలో 
ఆయన భరతనాట్యుశాాస్త్రము చదివినట్లు నిదర్శనములు లేవుకాని, విమర్శలు మాత్రము 
తదనుసరణములుగానే కనబడుచున్నవి. అంటే పూర్వపాశ్చాత్య నాట్యుశాస్త్ర,సమన్నయ మాయన 
సమీక్షలలో కనబడునని నామనవి. వారప్పటిలో చూచిన నాటకములు (1) శకుంతల, (2) 
ద్రౌపది, (3) వ్రహ్ణాద, (4) డంబాచారి విలాసము మొదలైనవి. వీటిలో పురాణనాటకములు రెండు 
కంపెనీలవారూ ఆడేవారు. “డంబాచారివిలాసము”నకు బాలామణిజట్లు ప్రసిద్ది. శాకుంతలమునకు 
'అయ్యరు” (ప్రసిద్ది. “అయ్యరు” ఆడవేషములు వేసేవాడు. అయ్యరు నాటకములకు విద్యాధికులలో 
(పసిద్ది యెక్కువ. ఈ రెండు జట్టుల నాటకములూ ఒకదానితో వొకటి పోల్చి చూచి 
అప్పారావుగారు “తారతమ్య సమీక్షలు |వ్రాసుకొనిరి. ఇవి చాలా విపులముగా నున్నవి. అదే 
ఆయనకు నాటక రచనయం దభినివేశను బలపడుచుండెననుటకు తార్కాణము... వీటిని 
చాలా క్ల్షుప్తపరిచి (వ్రాస్తున్నాను. 

* ష్‌ చ్‌ 


“వచనం సరసంగా, సహజంగా, యాసలేకుండా పాత్రోచితంగా చెప్పడము వీళ్ళెవ్వళ్ళకీ 
తెలియదు. గబగబా స్మూలుపిల్లలు పరీక్షాధికారియెదట యేకరువు వెట్టినట్ట్లంటారు. పందెం పెట్టి 
యెవరు ముందు ముగించుతారా అన్నట్టు చెబతారు! నిలుపులు సక్రమంగా వుండవు. యాసగా 
వుంటవి. మదరాసీలకు దీర్దోపన్యాసములూ, పాటలూ తప్ప మరియేవీ మదికెక్కవు. కేవలం 
వచన నాటకమంmజతు ౨౨ పోరేమో!” 


ఇట్టు (వ్రాస్తూ ఈ జట్టులను చూచి అప్పారావుగారు, మరియొక మంచి నూట అన్నారు: 
“నాటకపు జట్టులలోనికి పడుపుకన్యలను చేర్చుట చాలా (ప్రమాదకరమని నావూహ. అందకత్తెయై 
తెరివైననటి పడుపుకన్యయైతే సంఘమునకు చాలా మువ ప తేగలదు. ఆమెకు యెన్ని కైన 
సౌందర్యం, లావణ్యం, నాగరికతా వుంకు కలుగగల అల్లర్లకు మేర వుండదు” అని. 

“బాలామణి “డంబాచారి విలాస” ప్రదర్శనమునకు చాలా (పసిద్ది కలదు. అందులో ఒక 
సీనులో, ఆమె దిగంబరిగా వచ్చి డంబాచారికి అభ్యంగనం చేస్తుంది. ఇది చూడడమునకు 
చాలామంది వస్తారు. ఆమె “ఇంగ్లీషు బ్యాలెటువనితొవలె బనియనులు తొడుగుకొని 


కన్యాశుల్మ_ ల: నూరేళ్ళ నమాలోచనం... 


వస్తుంది. గబ్బి ఆలు 


సున్నితముగా [వప్రదర్శించింది. ముఖవర్చస్సు బాగున్నది. తల బాగా 
దువ్వుకొని సింగారించుకొని 


సూర్యుడు, చంద్రుడు. పెట్టుకుంది. ఇది తేకుంశు బాగుండును. 
వేషం అంత సహజంగా లేదు. అభినయంలోను, నడతలోను కొంత |పశాంతత, ధీమా, 


నాజూకు వున్నవి. శృంగారవిలాస “విజృంభణ” అంతగా లేదు. చిత్రమేమిటం లు ఆయే 
మదరాసీ బంగారుపిచికనో సర్వనాశనం చేసిన యీ బోగపవువడుచు, ఈ డంబాచారినాటకంలో 
అట్టి సర్వనాశము చేసే వడువుకన్యవేషం అభినయించి తన జీవితమునే గర్హింవజే సే 


నీతిని బోధించుట! ఆమెను శకుంతలవేషంలో కూడా చూసస్తిని. మనిషి నాజూకుగా, 
దర్శనీయంగా వుంటుంది. ముఖములో యౌవనలోవం కొంత కనబడుతూవున్నా మ్యతనం 
వుంది. వాచికం మధురముగానే వుండునుగాని కొంత యాస వుంది. కంఠం మార్చగలశక్త 
చాలదు. శాంతము, ఓరిమి వుండవలసిన విషాద భూమికలు బాగా అభినయించగలదు. 
శోకరసం చూపించడంలో కొంత “అతి” వున్నది. కాని కేవలము “ట్రాజిక్‌ హీరోయిన్‌” 
(విషాద నటి) అనజాలము. వేషముమీద అందకత్రెవలెనే వుండును. ముస్తాబు సాధారణముగా 
పాత్రోచితముగానే వుంటుంది. మోటుమనుష్యులను సంతోషవరచవలసినవారవుటచేత గాబోలు, 
యీ జట్టులు ఆడే నాటకములలో మోటుపోస్యమున్ను, మోటుశ్చంగారమున్ను ఉత్పన్నము 
లవుతూవుంటవి. కథ నడిచిపోకుండా మంచి రసవంతమైన ఘట్టుములలో విదూషకుడు 
అడ్డుదూరి అసంబద్ధ 'ప్రలావములు (పేరి రసాభాస చేస్తాడు” 
* జ షీ 


“మే 11వ తేదీ: బ్యాంక్వెటింగు హాలులో షేక్స్సియరుసినులు - ఆంగ్గుల వ్రదర్శనము. 
చాలామంది. విద్యాధికులు వచ్చిరి. ఫాల్‌ స్టాఫిచెషం - ఉండవలసినంత పెద్దవాడుగా గాని, 
లావుగా గాని కనబడలేదు. వైఖరీ యేదో ఒకలాగ వున్నది. వాచికము “వప్పగింత”వలె 
వున్నదిగాని “అభినయము”గా లేదు. షెలాకువేషము - అభినయం అంత బాగాలేదు. పోరియో 
అభినయం (వ్రశంసనీయంగా వుంది. ఆమె అసలు చాలా సాగసైన మనిషి. వేషము 
చాలా యుక్తముగా వుంది. అభినయం సహజముగా, భాసమానముగా వుంది. వాచికము 
స్పుటముగాను, గణనీయముగాను వున్నది. ఒథెల్లోవేషం బాగులేదు. అభినయం పాడుగా వుంది. 
డెసైమోనా బొత్తిగా పాడుగాలేదు. ఎమీలియా చాలా బాగా వుంది. పోర్షియా, ఎమీలియా 
పొత్రలభినయించిన విల్మర్‌సతి తప్ప యీ జట్టులో చెప్పతగినవారు లేరు. విల్మరుసతి 
మూత్రము చాలా (ప్రజ్ఞావంతురాలు!” 

“ట్రెప్టికేను థియేటరులో (ప్రహ్టోదనాటకం చూస్తిమి. భవనము చాలా పాడుగా వున్నది. 
తెరలు - అంతకన్నా పాడు. వేషములూ, అధినయమూ మరీ పాడు. హిరణ్యాక్షుడి వేషంకన్న 
చెన్నపురిలో యే ముష్టివాడివేషమేనా బాగుంటుంది. తగిన తరిబీతు వుంటే |(ప్రప్లోదవేషం 
నటించిన పిల్లవాడు వనికిరావచ్చు. మ్యూనేజరు తగు మనిషిలాగున్నాడు. కొంత సంగీత ప్రవేశం 
గలవాడు. సంభాషణలో మొదట భాగనతములోని తెలుగు పద్యములు చదివి తాత్పర్యము 
చెప్పిరి. కల్యాణ రామయ్యరు తమిళ సంస్కృతముల కలగలుపువలె వుండెను.” 

ష్‌ * ష్‌ 


నొటకాభినయమును ఆంగికము, సాత్వికము, వాచికము, ఆహార్యము అని నాలుగు విధములుగా 
నాట్యశా, స్త్ర'ములలో విభాగింతురు. ఒక మనిషి మరియొక వ్యక్తిగా కనబడి తదనుగుణమైన 
హావభావ ప్రకటనలతో సంభాషించుటు, చర్యలు చేయుట అనేదే నాటకాభినయము. ఇది 
పరకొయ (పచేశమువంటిదని భరతాచార్యుడన్నాడు. ఆయా పాత్రల కుచితమైన సాత్సికాభినయము 
చూపుటకు అసలు మనిషిలో కొన్ని స్వతస్పిద్దములైన గుణము లుండవలెను. అందుకే నాటకములో 
కలుగు భూమికలు ధరించుటకు ఆయా పాత్రల ననుసరించి తగిన మనుష్యులను యెంచి తెచ్చి 
“కంపెనీ” కట్టనలె ననికూడా శాస్త్రము చెబుతుంది. ఆహార్యమునకు కావలసిన నేవథ్యరచన 


కతన్య్వాశుల్కు 0. నూరేళ్ళ సమాలో చనం... 297) 


(Green-room Make-up) గురించి కూడా శాస్త్రములలో సలహాలున్నవి. వాచిక సాయము 
లేకుండా కేవలము ఆంగికచలనములతో హావభావ (ప్రకటన చేయుట నృత్యము (Dance) 
అనబడును. ఇది (గ్రీకునత్యమువంటిది. ఉదయశంకరు మొదలగువారు తిరిగీ పరివర్తనములోనికి 
తెస్తున్నారు. వాచికమున కనుగుణముగా, వాచికమున కుద్దీపకముగా చేయు ఆంగికాభినయము 
నాటకాభినయములో వినియోగించదగినది. దీనిని గూర్చి కూడా శ్నాస్త్రసూచన లున్నవి. ఇవి 
మనస్తత్యమును పరికించి చెప్పినవిగాన విధివాక్యములు కావు. అభ్యాసయోగ్యమైన సలహాలవంటివి. 
నాటకాభినయ విద్యకూడా యోగవిద్యవంటిది. అభ్యాస బలము కొద్దీ కరిగే సిద్దులిందులో కూడా 
చాలా వున్నవి. ఇకై నాటకశాలానిర్మాణమును గురించిన్నీ, దానిని ఆకర్షణీయముగా చేయుటను 
గురించిన్నీ శిల్చ[గంథములలో సూచనలున్నవి. ఇన్ని యంశములలోను నాటక (పయోగముల 
సమీక్షలు (వ్రాసిన శ్రీ, అప్పారావుగారికి నాట్యవిద్యయందెంత ఆదరమున్నూ, గౌరవభావమున్నూ 
వుండెనో ఈ డైరీభాగములవల్ల తేటపడుతున్నవి. నాటకమును, కళావిశేషముగా వారు 
చూచిరి. గాని, విలాససాధనముగా మాత్రము వరిగణించలేదు. అట్టిదృష్టి మనకు కూడా 
వుంటు “ఆంధా స్టేజి” బోధపడుతుంది. హిందూనాగరికతను (ప్రాచీనమార్గముగా నేడు చూపగల 
జాతీయ నాటకరంగము (National Theatre) మనతరములో తిరిగి చూపవలెనంకు మన 
నాట్యుశాస్త్త్రములను, శిల్పశాస్త్రైములను చూచి, పరివర్తన యోగ్యము లైన విధానముల నెంచి, 
యభ్యాసములో పెట్టించి దేశకాలపాత్రానుసారముగా |ప్రదర్శింపించవలెను. _శ్హీమదానంద 
గజపతి మహారాజావారి పోషణ[క్రింద అట్టి ప్రయత్న మప్పారావుగారు చేయించి యుందురుగాని, 
క్రీశ. 1897 వ సంలో ఆ మపహారాజావారు శివసాయుజ్యము పొందుటచేత వారినీడగా 
వుండిన అప్పారావుగారు తమ జీవితమును మరియొక మార్గములోనికి త్రిప్ప్కుకోవలసినవా రైరి. 


(“గురజాడ - డైరీలు" అన్న (గంథం నుండి) 


CD EEE నూరేళ్ళ నమాలోచనం... 


కన్యాశుల్కం సమీక్ష 


శ్ర సోమయాజుల వెంకట రామమూర్తి 


క్రీర్తకాయు లైన శ్రీ గిడుగు వెంకట రామమూర్తి వంతులుగారు తమ తుది విన్నవంలో(ా 


“వర్తమానాంధ్ర భాషా ప్రయోజనం గురించి పొటుబడుతూ ఉన్నాను. వ్యావహారిక భాషా 
గౌరవమును నిలబెట్టుడానికి నేను (ప్రయత్నిస్తూంకు ఆంధ్రసాహిత్య వరిషత్తువారు దానిని 
వడగొట్టుడానికి పనిచేస్తూ వచ్చారు. మొదట నేనూ నా మిత్రుడు గురజాడ అప్పారావూ, 
మాకు తోడుగా మరిద్దరు ముగ్గరు మాత్రమే ఈ ఉద్యమము ప్రారంభించాము” 


అంటూ సెలవిచ్చారు. దీన్నిబట్టి కీ.శే. (శ్రీ) గురజాడ అప్పారావుగారు గిడుగువారికి 
వ్యవహారిక భాషను పెంపొందించడంలో మొదట్నుంచీ చేదోడు వాదోడుగా ఉంటూండే వారని 
విశదంగా తెలుస్తూంది. ఆంధ్ర భాషార్లవ మధనంలో రామమూర్తి గారికి అప్పారావుగారు 
సహాయభూతులై వ్యావహారిక భాషామృతాన్ని పైకి తీసుకొచ్చారని కూడా స్పష్టం. అప్పారావుగారు 
నవీన మార్గంలో నవీనమైన, సజీవమైన వ్యావహారిక భాషలో ఆనాటి సాంఘిక సమస్యలతో 
నిండియున్నట్టి “కన్యాశుల్కం! అనే మిన్న కావ్యాన్ని సృష్టించి ఆంధ్ర లోకానికి అందించారు. 
అందుచేత రసపుష్టి గల ఈ నాటక రాజాన్ని పరిశీలించి బాగోగులు నిర్ణయించడం సమంజసమని 
నేను భావిస్తున్నాను. 

అదిగాక (శ్రీ తెరికిచెర్ల వెంకటరత్నం గారిచే ప్రకాశితమైన (శ్రీ గిడుగు రామమూర్తిగారి 
సప్తతితమ జన్మదినోత్సవ (ప్రచురణములలో మొదటిదగు వ్యాస సం[గ్రహమునందు వేదుల 
సత్యనారాయణశాస్త్రిగారు “హాస్యం” అనే శీర్షికతో ఒక వ్యాసం వ్రాస్తూ, అందులో, 
“కన్యాశుల్కం నాటకం అంటారు కొందరు. కాని నా బుద్దికి (పహసనమనడమే మంచిదని 
తోస్తుంది. కథా కల్పనలో, వస్తువిన్వాసములో, హాస్య (ప్రతిపాదకములైన సంఘటనలుగాని, 
అంగ (ప్రత్యంగముల ఐక్యముగాని కనబడలేదు. ఏ రంగమున కారంగము ఒక ప్రహసనముగా 


ఉంటుంది” అని వాక్రుచ్చారు. ఈ పైవిమర్శలోని మంచి చెడ్డలు కూడా నిరూపించడము 
నా యొక్క రెండవ ఆశయం. 


నవీన ఆంధ్రములో ఉర్శంంధంగా ఎన్నుకోవలసిన కన్యాశుల్కం మీద సమీక్షణం వ్రాయడం 
నాపట్ల సాహసకృత్యమే అయినప్పటికి, నాకు ఆ నాటకరాజము నందు గల పరిచయ 
విశేషమున్ను, విశేషించి అభిరుచియున్ను నన్నీ కృత్యానికి వురిగొల్పినవి: 


మొదట కన్యాశుల్కునాటక కాల నిర్భయము, కథా సంగ్రహమూ, కథ కట్టూ వీని గూర్చి 
విశదీకరించ  దలచుకున్నాను. 


1. కాలనిరయం 
డొ 

కన్యాశుల్క_ కథాకాలం నిర్ణయించడానికి మనకు నాటకంలోనే ముఖ్యమైన ఆధారాలు 
ఉన్నవి: 

5వ అంకంలో 4వ రంగమున, హవల్తారు అచ్చన్న “మొన్నగాక మొన్న యింగిరీజ్‌ రుషియా 
దేశానికి దండెత్తిపోయి రుషియాను తన్ని తగలలేదా?” అన్నాడు. 

ఇది 1854-56 లో జరిగిన క్రిమియా యుద్దానికి వర్తిస్తుంది. స్పష్టంగా క్రిమియా 
యుద్దంలో నే ఇంగ్లీషువారు రష్యావారిని సెబాస్త్రపోల్‌ నుండి తరిమి వేయడం మొదలైన 


కన్యాశుల్కం నూ లేళ్ళ నమాలోచనం.. 299 


సందర్భాలన్నీ. అందుచేత నాటక కాలం [క్రిమియా యుద్దం తరువాత అనగా 1856కు 
తరువాతనని స్పష్టమౌతుంది. 


ఇదిగాక ఇంతకంటె ఖండితంగా నాటక వస్తువును బట్టై మనం కాలనిర్ణయం చెయ్యడానికి 
చక్కని. అవకాశం ఉన్నది. 
చూడండి: 7వ అంకం, 2వ రంగంలో-- 

అనగా విశాఖపట్నం డిప్టీ కలెక్టరుగారి కోర్టులో అగ్నిహోత్రావధాన్లు గిరీశం మీద - 
బుచ్చమ్మను లేవదీసుకు పోయినందుకు - ఎబ్లక్షన్‌ కేసు విచారణకు వచ్చినప్పుడు ఎబ్లక్షన్‌ 
ఛార్హి బుజువుచేసే నిమిత్తం రామప్పంతులు సహాయంతో ఒక దొంగ జాతకం బనాయిస్తాడు. 
అందులో బుచ్చమ్మ జననం 'భాని సంవత్సరంలోనని ఉంటుంది. “భావి అంలు 1874-75 
అవుతుంది. క్రీస్తుశకం లెక్క (వకారం-ా 

ఈ జాతకంలో అవధాన్లు బుచ్చమ్మ వయస్సు 16 సంవత్సరాలకులోపు అని బుజువు 
చెయ్యడానికి (ప్రయత్నం. 

అనగా బుచ్చమ్మకు 15 సంవత్సరాలు అనుకుంకు నాటక కాలం 1875 + 15 = 1890 
కావాలి. 

అందుచేత మనం, ఈ కధావస్తువు 1890 సంవత్సరానికి చెందినదని ధీమాగా చెప్పుకోవచ్చు. 

దీనితో మనం 1-వ అంకము 1-వ రంగము చూస్తే కథ వెంకటేశం చదివిన స్కూలుకి 
సమిస్‌ సెలవలిచ్చిన సాయంత్రం ప్రారంభమౌతుంది. అనగా డిసెంబరు మాసం. 

ఇప్పుడు మనం నిక్కచ్చిగా ఒక్కసంగతి తేల్చాం. కన్యాశుల్బ నాటక కథ 1890-వ 
సంవత్సరంలో డిశంబరు మాసంలో ప్రారంభమౌతుందని--- 


2 కథకట్లు (Plot) 


కన్యాశుల్క_ కథ మొట్టమొదట విజయనగరంలో ఒకానొక సాయం సమయాన్ని 
(ప్రారంభమౌతుంది. అక్కణ్షుంచి స్థలం కృష్ణారాయవురానికి మారుతుంది. 

ఈ కృష్ణారాయపురంలోనే గిరీశం, బుచ్చమ్మల (పేమలతకు బీజం నాటుతాడు నాటకకర్త. 
ఇది మొలకెత్తి క్రమంగా పెరిగి, తుదకు అగ్నిహేత్రావధాన్లు కుటుంబంతో పెళ్ళికని 
రామచందద్రపురానికి ప్రయాణమౌతూంశు బుచ్చమ్మ గిరీశంతో లేచి పోవడమనే పరిణతిని 
చెందుతుంది. ఇది ఒక (ప్రధానమైన కథకట్లు. 

దీని వెనువెంటనే రామచంద్రవురంలో లుబ్బావధాన్లు మాయసుబ్బిని (అనగా ఆడవేషంలోవున్న 
మహేశాన్ని) వివాహం _ చేసుకోడపువట్టు (100 నడుస్తూంటుంది. ఈ ప్టాటుకి కీలకంగా 
మధురవాణి వుంటుంది. మధురవాణి, కరటకశా, స్త్రీ కథకు సూత్రధారులై వుంటారు. 

పైన చెప్పిన రెండు కథవట్టులూ విశాఖపట్నంలో కేసులరూపేణా కలుస్తూన్నవి. 

పెనబెట్టుకో పోయిన ఈ రెండు కథాసూత్రాలు తుదకు మధురవాణి ప్రయత్నం చేతనే 
మళ్ళా విడిపోతవి. రెండుప్తాటులలోనూ Denouement అనగా గూఢంగా ఉండిన కథను 
స్పష్ట్రీకరించడము-మధురవాణి వల్లనే జరుగుతుంది. 


3. కథావస్తువు (సంగ్రహంగా) 


గిరీశానికి విజయనగరంలో ఎక్కడా వెలప్పుట్టదు. ఎటుచూచినా అందరికీ బాకీలే. అందుచేత 
వెంక టేశానికి "సెలవుల్లో చదువుచెప్పే మిషతో, వెంకలుశం [గ్రామమైన కృష్ణాదాయప్పురానికి 
వుడాయించేస్తాడు. అల్హా వెళ్ళిపోయేముందు మధురవాణికి పార్రింగ్‌ విజిల్‌ ఇస్తాడు-ఆ 
సందర్భంలో రామప్పంతులు మధురవాణి యింట వుంటాడు. చిత్రమైన సంఘటనము. 


ED I కన్యాళుల్కలు నూరేళ్ళ నమాలోచనం... 


కృష్ణారాయవురంలో వెంకళేశం అక్క బుచ్చమ్మ అనే బాలదితంతువు 17 ఏళ్ళ వయస్సులో 
ఉంటుంది. ఆమె యొక్క సౌందర్యం గిరీశం వృాదయాన్ని ఆకర్షించి, స | 
అగ్నిహోత్రావధాన్సు తన రెండో కూతురైన సుబ్చిని, షష్పివూర్తి అయిన రామచంద్రవురం 


కాపురస్తుడూ అయిన లుబ్ఞావధాన్సుకి ముడెట్టడానికి నిశ్చయం చేసాడు. అ 
పట్టుపట్టు చస్తానంటుంది. అనధాన్లు చలించడు. వెంకమ్మ అన్నగారు కరటక: 
త ఉపాయం పన్ని అసంగతమైన ఆ పెళ్ళి తపి ్నన్తానని ఆమెకు ధైర్యం ఇచ్చి wu 
మహశంతో కూడా రామచంద్రపురం వెళ్ళి, నాటకాల్లో వేషాలు వేసే అలవాటు వుందికాబ 
తానొక గుంటూరు శాస్త్రుల మహేశానికాక ఆడవేషం చేయించి, రామప్పంతుర్ని వశం 
చేసుకొని, మధురవాణోకి నిజం చెప్పి, చౌకగా రూ. 1200లకు బేరం తెగగా ట్టు చూయసుబ్చిని 
(వే జ... లుబ్బునికిచ్చి వివాహకాండ నడిపించేసి వరారీ అయిపోతాడు. 

మహేశం కూడా కొన్నాళ్ళు అక్కడే వుండి, ఒకనాడు రాత్రి రాధ్దాంతం చేసి, మధురవాణి 
ఇంటికి పారిపోయి, మధురవాణి సహాయంతో దాసరి వేషం వేసుకొని (క్రొత్త గహోరం పోయి 
గురువుగార్ని చేరుకుంటాడు. 

రానుచం[దపురంలో ఈ కథ ఈ తీరున నడుస్తూంటే, కృష్ణారాయవురంలో గిరీశం 
ముక్కోపియైన అగ్నిహో[త్రావధాన్లను చమత్కారంగా జేబులో వేసుకొని, బుచ్చమ్మతో రహస్యంగా 
సరససల్లాపాలు ఆరంభించుతాడు. 

ఆమెకు గిరీశం యెడల నమ్మకం కుదురుతుంది. ఇద్దరి మధ్యను వ్యాపారం కొంతవరకూ 
చనువుగానే జరిగిపోతూంటుంది. ఇంతలో గిరీశం లుజ్జావధాన్తకు పినతల్లి కొడుకని వెంకమ్ముకు 
తెలిసి, పెళ్ళి తప్పించమని గిరీశం _ కాళ్ఫాచేళ్లా వడుతుంది. 

గిరిశం లుబ్దావధాన్లకు ఒక పెద్ద ఉత్తరం కూడా వ్రాస్తాడు; కాని లాభం లేకపోతుంది. 
అవ్పుడు గిరీశం - ఒకనాడు - రహస్య సంభాషణలో బుచ్చమ్మతో, “మీ చెల్లెలికి పెళ్ళి 
తప్పించే సాధనం నీ చేతిలోనే వుంది” అంటాడు. 

చూడండి: 4ా-వ అంకం, రాన రంగములో గిరీశం, బుచ్చమ్మతో, పెళ్ళికి తర్షి 


a 
వెళుతూన్నప్కడు, రెండోనాడు రాత్రి బండివాడి చేతులో నాలుగు రూపాయలు సెట్టి, 
నీ బండి తోవ తప్పించి, అనకావల్లి రోడ్డులో పెట్టేస్తాను... మనం వుడాయించిన మర్నాడు 
తెల్లవారగట్టు, నీ బండి కనబడక కలవిలవడి, మీవాళ్ళు నెత్తి నోరా కొట్టుకుంటారు. ని 


చెళిలు పెళ్ళి ఆగిపోతుంది....” 


oc) 

అని బుచ్చమ్మను బుట్టలో వేసుకుంటాడు. 

అనుకున్నట్టుగా (ప్రయాణంలో రెండోనాటి రాత్రి గిరీశం గుర్రందిగి, బుచ్చమ్మ బండీవాడికి 
లంచమిచ్చి, బండిఎక్కి, బండిని అనకావల్లి రోడ్డుకు మళ్ళించేసి, రామవరం చెళ్ళి పోతాడు 
బుచ్చమ్మను తీసుకొని. అటు తరువాత పెళ్ళివారు తెల్లబారగట్ల రామచంద్రపురం చెరువుగట్టున 
దిగుతారు. అగ్నిహోత్రావధాన్లకూ రానమప్పంతులకా  వ్రధమ సనూచేశనౌతుంది. 

అగ్నిహోత్రుడు లుబ్దావధాన్లకు పెళ్ళి అయిపోయిన సంగతి తెలుసుకుంటాడు. ఇదంతా 
వృధా ఖర్చు అయిపోయింది. కదా అని చింతిస్తూవున్న సమయానికి గోరుచుట్టు మీద 
రోకలిపోటు అన్నట్లుగా - తన కూతురు బుచ్చమ్మ గిరీశం మేష్టరుతో లేచిపోయిందన్న వార్త 
తెలుస్తుంది. చిందులు తొక్కుతాడు. రామప్పంతులు సలహాతో రెండు కేసులు బనాయిసాడు. 

1. డామేజస్‌ కేసు, లుబ్దావధాన్లమీద. 

2. ‘Abduction’ కేసు, గిరీశంమీద. 

ఈ శేసులిలా వుండగా లుబ్బ్దావధాన్లమీద పోలీసు వాళ్ళు భార్యని (అయిన నుహేశాన్ని) 
చంపినట్లుగా, దొంగ కూనీకేసు బనాయిస్తారు. కేసులన్నీ విశాఖపట్నంలో విచారణకొస్తాయి. 


కూనీకేసు విషయంలో నసౌజన్యారావుపంతులు లుబ్దానధాసన్ర్త పక్షాన్ని చ చాలా శ్రద్దగా పనిచే సూంటాడు. 


కన్యాళు ల అ యూరి లేళ్ళ సమాలోచన 301 ) 


ముసలాణ్ని తప్పించడానికి ఎక్కడా ఆస్కారం దొరకదు. తుదకు మధురవాణి అర్రరాత్రిని 
పురుష వేషంతో వెళ్ళి సౌజన్యారావుగారితో పెళ్ళి కూతురు మగవాడనీ, గుంటూరుశా స్త్రులు 
కరటకశా, స్త్రులనీ చెప్పేస్తుంది. 

దాంతో కూనీకేసు మంచులాగ మాయమైపోతుంది. 

అప్పుడు గిరీశం కూడ సౌజన్యారావుగారి యింతే వుంటాడు-అతన్ని కూడా టోపీకాట్టి, 
మధురవాణి వల్లనే సౌజన్యారావుకి గిరీశం వట్టి పోకిరీ అని తెలుస్తుంది. గిరీశాన్ని ఇంట్లోంచి 
వెడలనా ఘ్ట్రేస్తాడు. పావం; గిరీశం తిరిగీ, ప్రవంచమనే (ప్రచండమైన పెనుగారిలో ఒకచిన్న ఆకుగా 
అటూ ఇటూ ఎగిరిపోయే స్తితికి వస్తాడు. 

ఇది అసలు కథాకాండము, దీనికి కొమ్మలూ, శాఖలూ చాలా వున్నవి. వీనిలో నాటకకర్త 
సంఘదోషాలన్నీ ఎత్తిపట్టాడు. ఇవన్నీ చదివి ఆనందించడానికి ఉపకరిస్తవి. కన్యాశుల్కాన్ని 
రంగస్టలంమీద ప్రదర్శించే ఉద్దేశముంకు ఒక మూడుగంటల ప్రదర్శనంగా మార్చవచ్చును. 
కొమ్మలు కొ్టేసి అసలు మూలానికి భంగం రాకుండా - రసభంగం వుండదూ, కథా చెడదు. 

ఈ విషయతలో నేనూ, నా మిత్రులు కొందరూ కలిసి అల్హాంటి Stage Edition సిద్ధం 
చేశాము. ఆ (ప్రకారం కన్యాశుల్కాన్ని అనేకనూరులు |వదర్శించాము కూడాను, 

పైని నేను ఉదాహరించిన విధంగా కన్యాశుల్కం కథ వటుత్వమైన సూత్రాలమీద బింకముతో 
నడిచొందని స్పష్టమౌతూన్నప్పుడు అంగ ప్రత్యంగముల ఐక్యము కనబడదు అని వేదుల 
సత్యనారాయణశాస్త్రి గారు వ్రాయడం సమంజసంగా లేదని చెప్పారి. 

అయితే. ఒక సంగతి-ఏదో ఉబుసుపోకానాటకంలో అక్కడా అక్కడా నాలుగు రంగాలు 
నవ్వడానికని చదివేసి, తాత్కాలికంగా నవ్విపోయేవాళ్ళకి అంగ (ప్రత్యంగముల ఐక్యత ఎవ్పటికీ 
కనుపించదు. సావకాశంగా, రసాన్ని (గ్రహిద్దామనే ఉద్దేశం కలిగియుండి, దీక్షగా కూర్చుని, 
చదువుతే కధావస్తునవు యొక్క సంపూర్ణత్వం, జిగి, బిగి స్పష్టమౌతాయి. 

అంతేకాకుండా కన్యాశుల్క_ నాటకాన్ని కేవలం హాస్యానికి ఉదాహరణంగా చెప్పడంకూడా 
అంత సరిగా ఉండదని నాయూాటా, 

హాస్యరస (ప్రధానమై యుండొచ్చు. అసలు నాటకం పేరుపట్టి చూస్తేనే సంఘంలో పెచ్చు 
పెరిగిపోయిన ఒకానొక దురాచారాన్ని ఎత్తి నిరూపించడానికి ఏర్పడింది నాటకం. 

ఆ సందర్భంలో లుబ్బానధాన్లనంటి ముసలి పెళ్ళికొడుకునూ, ధనలోభంచేత కన్నకూతురిని 
కాటికి కాళ్ళు చాచుకున్న వాడికి కట్టడానికి తయారైన అగ్నిహేత్రావధాన్లను చూచి, వాళ్ళు 
కేసుల్లో నలిగిపోనడం గమనిస్తే, చివరికి మనకు విషాదం, జాలి, సంఘం యొక్క సహైైన్యత 
తెలిసి కోవం, ఇన్ని చిత్తవృత్తులుత్సన్న మౌతవి. 

ఇప్పడు ప్రత్యేక పాత్రలు స్పష్టి తత్వము తెలిసి కొనడానికి (ప్రయత్నిద్దాం. 

గిరీశం 


ఇతడి పుట్టుపూర్వోత్తరాలు అంతగా మనకు తెలియవు. ఇతడు లుబ్బావధాన్లకు పింతల్లి 
కొడుకు. కథ ప్రారంభమయ్యే వేళకు విజయనగరంలో ఉంటాడు. దురాచారి, (స్త్రీ లోలుడు, 
వేశ్యాలంవటుడు, కాని చక్కగా ఇంగ్లీషు, కొద్దోగొప్పో తెలుగు చదువుకున్నాడు; మాటలధోరణికి, 
చవముత్కృతికి అగ్రగణ్యుడు, ఇంగ్లీషులో లెక్చర్ణిచ్చి కవిత్వం అల్లి కొంత ప్రఖ్యాతి గణించాడని 
చెప్పవచ్చు. ఏమైతేనేం గొప్ప టోపీదాసు. (స్త్రీలోలుడికి ఎంత డబ్బూ చాలదు. అందుచేత 
ఇతరులనుండి (ద్రవ్యం ఎలాగైనా లాగడానికి ప్రయత్నం. పూటకూళ్ళమ్మతో బాగా స్నేహంచేసి 
డబ్బులాగెసె Dancing girl (క్రింద ఖర్చుపెడతాడు. విజయనగరం చాలా వేడెక్కిపోతుంది 

అతనికి. అంచేత వెంకటేుశంతో కృష్ణారాయవురం చేరుకుంటాడు. అక డనూత్రం తిన్నగా 
వుంటాడూ? బుచ్చమ్మ  (వెంకళేశం అక్కను వశం చేసుకునేందుకు ఒక పెద్ద CaMpaign 


కన్వాళుల్కం: నూ లేళ్ళ నసమాలోచనం... 


మొదలు పెడతాడు. మొదట్లో కారాలు, మిరియాలు నూరిన అగ్నిపో(త్రావధాన్లను, దావాకబుర్దు, 
కోర్టు వ్యవహారాలు, తర్జుమా మాటలుచెప్పి అవలీలగా వశం చేసుకుంటాడు. “ఎప్పటికెయ్యది 
ప్రస్తుతమప్పట కామాటలాడి” అందర్నీ అవలిలగా మెప్పించే శక్తి వుందతనికి. మంచి ఉపాయశాలి. 
తనకు ఒక గొప్ప ఉద్యోగం అవుతుందని మధురవాణిని, జందెం పట్టుకుని ప్రమాణం 
చేసి ఫోటోగ్రావు బంట్రోతును, జటలో మీఅంతవాడు లేడని పొగడి అన్నిషోత్రావధాన్లనూ 
మోసగించేశక్తి అతనికే చెల్లుతుంది. ఏ విషయంలోనూ నిక్చితాభిప్రాయంలేని ఒక Unprincipled 
వ్యక్తి. తన ౦90% కూడా ఒకచోట మార్చుకొని అతి బాల్య వివాహాలు కూడునని 
అగ్నిహోత్రావధాన్లతో ఏకీభవించి అవధాన్లను బుట్టలో పెడతాడు. కేవలం మాటల తడాఖాతోనే 
బుచ్చమ్మ ఎదుట ఒక భూతలస్వర్గం సృష్టించి ఆ స్వర్గానికి తాను రాజై బుచ్చమ్మను రాణీగా 
చేసి ఆమెను మాయలోవేసి తన పిడికిట్లో వుంచుకుంటాడు. సౌజన్యారావుగారింటు బసవేసి 
తానొక “నెపోలియన్‌ ఆఫ్‌ ఆంటి నాచ్‌” అని పేరు పెటుకుని అతనిచేత  మెవ లందుతాడు. 
లుబ్బావధాన్డు తన్ను పెంచుకొ నేటట్లు చేసి ఆస్తి అంతా కొ బుద్దామనుకుంటాడు. తానొక గొప్ప 
నిజాయితీ మనిషిలాగు నటించి వెంటనే తానే దొంగసాక్ష్యానికి తయారైపోతాడు. గిరీశం కేవలం 
స్వార్హవరుడు. తన లాభంకోసం తన సుఖం కోసం లోకమంతా భస్మీవటలం చేసిపారెయ్యడాని కైనా 
సిద్దం. ఇలాంటి బూటకాల రాయడికి ఎక్కడైనా ఎన్నాళ్ళు గడుస్తుంది? ఇన్ని ఒడుదుడుకులు 
వస్తున్నా గిరీశానికి పశ్చాత్తాపం వచ్చిందని నిర్ణయించడం కష్టం. చమత్కారమైన అతని 
వాచాలత్వానికి ఉదాహరణంగా కొన్ని నిదర్శనాలు చూద్దాం. 

చూడండి-నాటకాంతానికి అనగా 7-వ అంకం 2-వ రంగంలో గిరీశం, సౌజన్యారావు 
మాట్టాడుతూం లు, పురుషవేషంలో మధురవాణి వస్తుంది. ఆమెను చూచి నిర్హాంత పోతాడు 
గిరీశం. కాని, చతురతగా అప్పుడు తాను సౌజన్యారావుగారితో మాట్టాడుతున్న విషయానికి 
ఎట్టి భంగం రాకుండాను, తోడోడ, తన గుట్టును మధురవాణి సౌజన్యారావుకు చెప్పకుండాను 
(బతిమాలుకోవడం. 


గిరీశం------ 


“ఇట్టి 'స్రీ/రత్నం దొరికిన కారణంచేత నేనే అదృష్టవంతుల్ఞాని భావిస్తాను. అయితే 
“పరోపకారః పుణ్యాయ, పాపాయ పరపీడనం,” అన్న న్యాయం ప్రకారం ఒక్కర్ని కాపాడి 
ఉపకారం చెయ్యడం ఉత్కృస్టమైన వుణ్యం. నిష్కారణంగా వాడి మానాన్న వాడు బతుకుతున్న 
వాడికి అపకారం చెయ్యడం పాపానికి కారణం....” 

తరువాత మధురవాణికి గిరీశానికి జరిగిన సంభాషణ అతి విచిత్రంగా ఉంటుంది. వీరిద్దరూ 
ఒకరిమీద ఒకరు విసుళ్ళు విసురుకుంటారు. మధురవాణి ఆ(గహంతోను, గిరీశం దీనత్వంగాను, 
మధ్య సౌజన్యారావు గారికి వీళ్ళ సంభాషణ మరొకలాగు అర్హమౌతూంటుంది. 


ఈ ఘట్టం చదువుతూంకే ఎంతో ముచ్చటవేస్తుంది. కవి చాతుర్యం ఈ తురీరంగంలో 
ఎంతైనా వుంది. [శ్రద్దగా చదివితేనేగాని అది బోధపడదు. 


తుదకు సౌజన్యారావుగారికి మధురవాణి విధిలేక గిరీశంగారి వూర్వజీవితం అంతా 
పూసగుచ్చినట్టు చెప్పేస్తుంది. “నెపోలియన్‌ -ఆఫ్‌-ఆంటినాచ్‌” గారు గొప్ప వేశ్యాలంవటుడని 
తెలిసిపోతుంది. “ఆషాడభూతీ! నన్నే (భ్రమింపజేస్తివే!' అని ఆశ్చర్యపడి గిరీశాన్ని అవతలకు 
గెంకేస్తాడు. కాని బుద్ది తెచ్చుకొని కాలేజీలో సై పరీక్షలకు చదవమని సలహా ఇస్తారు 
సౌజన్యారావుగారు. అప్పటికైనా గిరీశానికి వశ్చాత్తాపం వచ్చిందని ఎక్కడా కనుపించదు. 
“డామిట్‌! కథ అడ్డంగా తిరిగింది.” అని బహుశా తన (బతుక్కి మరొక ఉపాయం వెతకడానికి 
విశాలమైన (ప్రపంచంలో (పవేశించి, మన దృష్టిపథంలోంచి తొలగిపోతాడు. ఎక్కడికి వెళ్ళాడో 
ఏమయ్యాడో మనం ఊహించుకోవలసిందే. 


కన్వాళకుల్కల: నూరేళ్ళ సమాలోచనం.. | | 303 


మధురవాణి 


ఈమె వేశ్య, విజయనగరం కాపురం. సంగీతంలోను, సాహిత్యంలోను ఆరితేరి, వృత్తిలో 
అందె వేసిన చేయి. సంస్కృతం నాటకాంతం వరకు చదివినట్టుంది. “మృచ్చకటిక” లోని 
“వసంత సేనోలా జీవితాన్ని బాగా జీర్ణించుకుంది. గిరీశం దగ్గర ఇంగ్లీషు నేర్చుకుంది. కాన్నాళ్ళు 
అతని ప్రాపకంలో కూడా వుండేది. మరి కొన్నాళ్ళకు రామప్పంతులు మాయల్లోవడి 
రామచంద్రవురం జేరుకుంది - అటు గిరీశం కృష్ణారాయపురం జేరుకున్నట్టు. పట్నవాసంలో 
మెలిగిన వ్యక్తి కనుక మొదట్చో ఆమెకేమీ తోచదు. ఆ వల్లెటూరిలో, తన సంగీతవిద్య, 
తన తెలివితేటలూ రామచంద్రవురంలో అడవికాచిన వెన్నెలవలె వృధా కదా అని చింతిస్తున్న 
సమయానికి ఆమెకు కరటకశ్ళాస్త్రి ధర్మమా అని “మాయసుబ్బి” (కరటకశా, స్త్రి శిష్యుడు 
మహేశం యొక్క కన్నెపిల్ల వేషం) యొక్క పెళ్ళి అనే ఘట్టానికి సూత్రధారణ సంఘటిస్తుంది. 
తీక్షణమైన తన బుద్దిని యావత్తు వినియోగించడానికి తగినట్టు అపూర్వమైన ఘుట్టుం-అది 
ఒకానొక-కుర్రవాణ్ణి-ఆడవేషంలో-ఒక వృద్దునికిచ్చి-నిజంగా వివాహం చెయ్యడం-తరువాత ఆ 
రహస్యం ఎవరికీ తెలియకుండా దాచడం-తుదకు తన ఇంటి యజమాని రామప్పంతులకు కూడా 
ఆలియకుండా-- మహశం ఆడవేషంలో ఇరా ఎడు తన ఇంటికి పారిపోయి వచ్చినవ డు 
ఆడవేషం విప్పించేసి మహేశం చేత దాసరి వేషం వేయించి కొత్త అ(గ్రహారానికి-కరటకశా స్త్రి 
ఉన్న తావుకు-శేమంగా వంపించడం-ఇంత కష్టమైన పనిని, ఎవ్వరికి, ఎలాంటి ఒడుదుడుకు 
రాకుండా కాపాడుకుంటూ సాధించడం సామూన్నమెన విషయంకాదు. తలచుకుంశు గుండె 
వడిగా కొట్టుకుంటుంది. నాటిరాత్రి సంఘటనలన్నీ! 'మధురవాణిలాంటి మేధావికే చెల్లును, ఆ 
ఆధ్యర్యము! 

రామప్పంతులు ఆడాలోనున్న వేశ peu రామప్పంతులును భర్తలాగునే పుూజిస్తుంటుంది. 
“నే నుండగా మీరెలా వెభవలౌతారు?” 

“నా ప్రాణంకంకు ఎక్కువైన మిమ్ములను నే కాపాడుకోవటం ఎవరికో ఉవకారం?” 

మొదలైన వాక్యాల్లో ఆమెకు రామప్పంతులు యెడల ఉన్న గౌరవం వ్యక్తమౌతుంది. 

ఆఖరుకు కేసుల్లో తిరుగుతున్న రామప్పంతులు విశాఖపట్నంలోనే బస చెయ్యవలసి వస్తుంది. 
మధురవాణి కూడా విశాఖపట్నం వస్తుంది. క్రమేణా ఆమె తన వృత్తి యొక్క హౌన్యత 
గుర్తెరుగుతుంది. (స్త్రీ జీవితం సంపూర్ణత _ చెందడానికి |దవ్యంగాని, విటసంవత్తిగాని కారణాలు 
కాజాలవు అని తెలిసికుంటుంది. తన జీవితంలో పరివూర్ణమైన స్వాతంత్ర్యము ఉన్నప్పటికీ 
అనుర్తక్తితో కూడుకొని, నియమబద్దమైన స్వేచ్చగాని, ఆనందంగాని లేకపోయినవి కదా అని 
పరితపిస్తూంటుంది. ఈ వరితాపాన్ని గూర్చి చదివితే ఎంతటివాళ్ళకైనా మనసు |ద్రవించక 
మానదు. 

మధురవాణి, బుద్ది సూక్ష్మతకు పెట్టిందిపేరు. కొంప లవతల మునిగిపోతుంలు తన 
కివతల ఆనందం! 'పైశాచికమైనది కాదుసుమండీ! - మునిగిన కొంపలు మీదికి తేల్చేశక్తి తనకు 
ఉన్నదికదా అన్న ధీమాచేత్‌ మచ్చుకు చూడండి: 

కరటకశాస్త్రుల్లు, “నువ్వు విద్యా, సౌందర్యాలు రెండూ దోహదం చేసి పెంచుతున్నావు.” 
అని మామూలు పొడిముక్కలతో పొగడుతూంకేు మధురవాణి: 

“అంతకన్న కావు మనిషినై వుట్టి మొగుడి పొలంలో వంగ మొక్కలకూ, మిరవ 
మొక్కలకూ దోహదం చేస్తే యావజ్జీవం కాపాడే తనన్న వాళ్ళు వుందురేమో?” అంటుంది. 
ఇప్పటినుండి మధురవాణి జీవితంలోని మాధుర్యర్సురి వ్యక్తంగా కనిపిస్తూ, విశాలంగా విసరకెళి 
(పవహిస్తూంటుంది. 

ఇంతవరకు ఆనందఖైరవిలాగు ఆకాశాన్ని అంటుతూన్న ఆమె యొక్క జీవితగీతం, 
మలయమారుతం వలె భూమిమీద వీచి “హాయి హాయి అనిపిస్తూంటుంది. కనులు మిరుమిట్లు 


CED కన్యాళుల్బ ల నూరేళ్ళ నమాలోచనం... 


గొలిపే ఆమె జీవిత విద్యుద్దీపిక చల్లని మబ్బు కాలంలోకి మారి, (ప్రశాంతమైన చంద్రకాంతిని 
జ్ఞాపకం చేసూంటుంది. ఇప్పట్నుంచి, మధురవాణి వాక్కులు దేవకన్య చవాక్కులవలె శాంతరస 
వపూరితములు. చదువరుల హృదయంలో స్వార్రరాహెత్యాన్ని ఉదయింవజేసి తేల్చి ఉన్నతస్తానం 
చేర్చి విడిచి పెట్టైశక్తి కలిగి వుంటాయి! 

కరటకశా,స్త్ర,, స్వార్థం ఆలోచించుకుని, డిప్టీ కలెక్షరు దగ్గరికి వెళ్ళమని మధురవాణిని 
(ప్రోత్సాహవరున్తాడు. అప్పుడామె ఖండితంగా “వెళ్ళదలుచుకో లేదు. ఇటు పైన వూరకుక్క_లనూూ, 


సిమకుక్కలనూ దూరంగా వుంచడానికి ఆలోచిస్తున్నాను” అని వృత్తి నెత్తికర్తే తన 
ఉదేశాన్సి తెలుపుతుంది. కరటకశాస్తి, ఇంకా లాచారీవడి, “డిపీకలెకరు హెడ్‌కానిసేబుల్‌ పొటి 
=a ss) | టలు లు 


చేశాడుకాడా?” అని మందలిస్తే కోవం వచ్చి, “హౌడ్డుని నా వెనుక నౌఖరులా తిప్పుకున్నాను 
కాని అధికం లేదే? ఆ నాలుగు రోజులూ అతడు సర్కారు కొలువు మాని నా కొలువు 
చేశాడు. అతడిసాయం లేకపోతే మీరు ఆ వూరి పొలిమేర డదాటుదురా? ఈ దాసరి దాటునా? 
లోకమంతా ఏమి స్నృప్రయోజనవరులూ?” అని-వెనువెంటనే. 


“చిత్రగుప్తుడికి లంచం ఇవ్వగలరా? అతడి దగ్గరికి మధురవాణిని పంపి, చేసిన పాపాలన్నీ 


తుడుపు పెట్టించడానికి వీలుండదు కాబోలు!” అంటూ కరటకశాస్త్రి, నెత్తి వాయగొట్తుంది 
చీవాట్లతో- 


ఇంత గంభీరంగా మాట్లాడుతున్నప్పటికీ నవ్వి, శిష్యుడు దాసరివేషం వేసుకుని పాడిన 
పాటను తిరిగీ పాడమనీ ఆ పాటలో కరటకశౌ,స్త్రికి తిట్టహారతిచ్చి తిమ్మరం వొదల గొడ్డుంది. 


ఇక తుదిరంగంలో మధురవాణి ఉన్నత భావాలతో మిన్నందుకుంటుంది. మాటల 
చనుత్క్భతిలో, గిరీశంకంటే పై మెట్టు నుంటుంది చూడండి 


(మధు) కొత్తమనిషి: నటననల్ల కొద్దికాలమే లోకానికి కళ్ళు కప్పవచ్చుగాని, నిడివిమీద 
బంగారాన్నీ, ఇత్తడినీ లోకం యేర్చేస్తుందండి. (గిరీశంతో) యేమంటారు? 

అవ్వడు గిరిశానికి ఈ మాటలన్నీ శూలాలళై హృదయంలో గుచ్చుకుని తహతహ పుట్టిస్తాయి. 
గిరీశం ఏమీ తోచక, “పంతులుగారికి నిద్రాభంగమౌతుంది. మీరు వచ్చిన పనేదో! అంటూ 
మధురవాణిని వేగంగా అక్కడ నుంచి వంపించేయడానికి ఒక వెరి ప్రయత్నం చేస్తాడు. 
గిరీశం ఓడిపోయాడు. మధురవాణి తన కూట్లో దుమ్ము కొడుతుందన్న భయం పూర్తిగా 
వుందతనికి. తప్పించుకునే ఉపాయంలేదు. అవ్వడు దీనత్వంగా మధురవాణివైపు చూచి “నా 
కొంవ తియ్యకుమా, నా గుట్టు బయట సెట్టకుమా?” అన్నట్టుగా అభినయం వల్ల ఆమెకు 
తెరిపి నిష్క్రమిస్తాడు. 

అటుతరువాత సౌజన్యారావుకీ, (ప్రచ్చన్నంగా వున్న మధురవాణికీ జరిగిన సంభాషణ వినండి: 
మధు: “వేశ్యజాతి చెడ్డది కావచ్చు గాని తాము సెలవిచ్చినట్లు చెడ్డలో మంచి వుండకూడదా? 

మంచి ఎక్కడున్నా (గ్రాహ్యం కదా అండి?” 

-అని కొంతసేపటికి లుబ్దావధాన్ల కేసులో గట్టిసహాయం చెయకలినినది ఒక వెశ్య వున్నట్టుగా 
సౌజన్యారావుకు సూచావాచా తెలుపుతుంది. “డబ్చిద్దాముం”టాడు పంతులు. అపుడు 
మధురవాణి “ఆ వేశ్య ద్రవ్యానికి సాధ్యురాలు కాదండి.” అని తన యొక్క ఉద్దేశం అతనికి 


శుశూష చేసుకోవడమేనని తెలుపుతూ, ఆ కోరిక తన తలకు తగని వెరర్రికోరిక అని కూడా 
అంటుంది. 


-విచిత్రమైన మానసిక సంచలనము! ఊర్ణాానికి ప్రయాణం సాగిస్తూన్న దామె మనస్సు 
ఉన్నతభావాలతో నిండి. అవ్వడు నౌజన్యారావును ఒక పెద్ద రువముస్య ఎదుర్కొంటుంది. 
“ఏంటినాచ్‌ వ్రతానికి భంగం కలుగచేసుకోడనూ? లేక లుబ్బావధాన్లమీది కూనీకేసు తప్పించే 
అవకాశం కాస్తా వదులుకోవడమా?” అని అటు (వ్రతభంగం! ఇటు (బహ్మహత్య! ఏం చేస్తాడు 


కన్యాశుల్భ_ యివి నూరేళ్ళ సమాలోచనలు 305 ) 


౫-6౨: ఆటవటాయిస్తూూ “నెను మన్మధుజ్లనా నన్ను వలచింది?” అని ప్రశ్నిస్తాడు. మధురవాణి 
“మిక్కెలి మంచివారని కాబోలు!” అని సమాధానం చెబుతుంది. ఎట్ట మృదూక్తులివి! 

చుధుదవాణికి  ఐహికవాంఛలందు అసహ్యాత కఠిగిందని స్పష్టము కదా, దీనివల్ల?- తాను 
బాహ్యసౌందర్యానికి గాని ధనానికి గాని ఆశించే దినాలు వెళ్ళిపోయి, కేవలం ఆంతరంగిక 
సుందరతను ఆస్వాదించే కాలం వచ్చేసిందని తేటతెల్లము కాదా?-వవి|తమైన పరివర్తనము! 
మానవ జీవితంలో ఇంతకంజు వరమానధి ఏమికావారి? ఇంతకంచు మోక్షమేముంది? ఇదే 
జీవన్ముక్తి! ఇదే కళతో కైలాసం! సానిదానికి సౌజన్యమేమిటనే దురభిమానంతో కొట్టుక 
పోతున్న సౌజన్యారావు, “సానిదానికి మజనితో పనివుంతదు, ఖాడో ఎత్తై ఉండాలి” అంటాడు 
కోవంగా. ఆమాట _ మధురవాణి హృదయానికి బాకువలె గుచ్చుకుంటుంది; పాపం! అప్పుడు 
“మృచ్చకటిక చదివిందేమోనండే!” అంటుంది-అతి అమాయకంగా. మధురవాణికి వసంతసేన 
జీవితం ఒక ఆదర్శం. ఇద్దరూ వేశ్యలలో అపూర్వ మైనవాళ్ళే! సౌజన్యారావు అప్పటికీ లొంగడు. 
“వసంతసేనలాంటి మనిషి వెర్రి కవీశ్వరుల కల్పనలో వుండాలిగాని లోకంలో వుండదు” 
అని (తోసిపుచ్చుతూ, “వేశ్య డబ్బొల్లకపోదు-ద్రవ్యం కోరమనండి” అంటాడు అతి బింకంగా, 
అంతకంచు దింకంగా మధురవాణి, తనకు విధికృతంచేత (అనగా పుట్టుక చేతు వేశ్యసంసర్గం 
తప్పింది కాదంటూ, వురుష వేషం విప్పేసి సహజమైన (స్త్రీ వేషంతో కనిపిస్తుంది. సౌజన్యారావు 
అగ్గిరాముడయిపోతాడు. ఎవరో శత్రువులు తన్ను వరీక్రించడానికీ విధంగా మధురవాణిని 
నిశీధియందు, తన వడకటింటికి పంపించి వుంటారని భావిస్తాడు. కోసోద్దీపితుడై, “ఏమి 
దగా!” అని పళ్ళు కొరికితే, పొవం! మధురవాణి నిండు దుఃఖంతో, “నిర్మలమైన అంతఃకరణతో 
వస్తిని, నిజము దేముడెరుగవళె; దగా అని తోచినది ఏమి చెయ్యగలను? వెళతాను” అని 
పొంగివస్తున్న దుఃఖాన్ని దిగమింగి గుమ్మంలోకి వెళ్ళిపోతూం ఓ సౌజన్యారానవు, “నిలు నిలు - 
పాగా కోటూ మరిచి పోయావు” అంటాడు. అప్పుడు మధురవాణి, “అంతేనా? మనసే 
మరిచిపోయాను. కొదవేమిటి?” అనడంలో తాను పూర్తిగా సౌజన్యారావుపై తన మనస్సు 
లగ్నం చేసి, వట్టి కళేబరంతో ఇంటికి పోతూన్నట్టున్నూ, ఇకపైని తన జీవితం శూన్యమై 
పోయిందని భావించినట్టూ, స్పష్టంగా తెలుస్తూంది కాదా? 


ఇది చదివితే, యెవరి హృదయం చరించదు? వేశ్యల సమస్యను గూర్చి సౌజన్యారావుతో 
డి యని ఎదుర్కొని వాదిస్తుంది. “దేవాలయములో మేము భగవంతుడ్ని చూడడమునకు 
పోవచ్చునుగదా? సత్పురుషులైన తమవంటివారి దర్శనమునకు నిరోధమా?” అని ముదలకిస్తుంది. 
దానికేం జవాబు చెప్పలేడు సౌజన్యారాను చెప్పడానికి చేతగాక! ఆశ్చర్యంగా మధురవాణిని 
నఖడిఖ పర్యంతం నిదానించి చూస్తుంటాడు. సంఘటనకి కర్లిన ఆశ్చర్యం కాదది. ఆమె 
సౌందర్యమునకు ముగ్తుడయిపోయి, “అట్టైసెపు నీవు నా యెదుటగానీ నిలిచివుంటే, నువ్వు 
ఏ తగువు తీరిస్తే ఆ తగువుకు ఒప్కదల అవుతానేమో అని భయమేస్తూంది.” అని ఆమె 
బాహ్య ఆంతరంగిక, సుందరతను శ్లాఘిస్తున్నాడు. మధురవాణి తుని తగువుగా ఒక ముద్దుతో 
సంతృప్తి _పొందుతానంటుంది. సౌజన్యారావుకు ఈ పిచ్చి ధోరణేమీ అర్తంకాలేదు. 

“ఏం వెర్రిమనిషి! నీకు ముద్దు కావాలి - ఏం లాభం?” అని అడుగుతాడు. ఆ 
(వశ్నకేం జవాబుంది? అందుకే మధురవాణి అతి అమాయకంగా, “నాకు తెలియదు 
అని వూరుకుంటుంది. ఇనుము అయస్కాంతం దగ్గరికి పరు గెత్తినట్టు, నదులు సముద్రాన్ని 
చేరుకుని లీనమైపోయినట్టు - తన ఆత్మ సౌజన్యారావువైపు వరుగెత్తుతూందనే సూచన. 
ఇది లాలనకాదు, మోహముకాద్యు శారీరక వాంఛ ఎంతమాత్రమూ కాదు; ఇది మంచిని 
ఆ(శ్రయిద్దామునె (పబలవాంఛతో నిండిన మనస్సుయొక్క ఆవేగము, సౌజన్యత నాస్వాదించటానికి 
అతిశయించిన తృష్ణ. నిరాధారంగావున్న తన జీవితానికి ఒక పట్టుగొమ్మ కోసం వెదకులాడే 
స్రై/లకు సహజమైనదగు, ఒక బలమైన కోర్కె. సజ్జన సేనయందు తనకుగల గాఢమైన 


కన్వాళుల్క ౦: నూరేళ్ళ నమాొలోచనం... 


అనురక్తి. అలాగున ముద్దు కోరేసరికి సౌజన్యారావు, “వెయ్యి రూపాొయలకంచు ఒక ముద్దు 
ఎక్కువ విలువా?” అని ఆశ్చర్యపడి “సరే అని ఒప్పుకొని కూనీకేసు విషయంలో నిజం 
ఏమిటో చెవ్పమంకు మధురవాణి “తెల్లబియ్యం పాటి మానికా! లుబ్బావధాన్లు వివాహమాడిన 
పిల్ల నిజమైన ఆడపిల్ల కాదు.” అని పేనుకొని ముడివడిపోయిన కధా సూత్రాలన్నిటినీ ఒక్క 
తృటిలో విప్పిపడేస్తుంది. ఖరారు ప్రకారం సౌజన్యారావు మధురవాణిని ముదైట్టుకునేందుకు 
సిద్దమౌతాడు. అతని పెదవులు తన చెక్కిరికి తగిలి తగలడంగా పుంటూన్న సమయానికి 
“ఆగండె” అని ఒసిరి తప్పించుకొంటూ “చెడని వారిని చెడగొట్టడం తన మతం కాదని” 
వాదిస్తుంది. “అమ్మయ్య! బ్రతుకు జీవుడా! కృతజ్ఞుణ్ణి” అని స్వేచ్చగా ఊపిరి తీస్తాడు 
సౌజన్యారావు. ఆ దెబ్బతో ప్రీడరుగారికి మధురవాణి సౌశీల్యము బోధవడుతుంది. ఆమె 
జీవితంలో స్వార్దానికెచ్చటా తావులేదని తెలుసుకుంటాడు. ఆమెకు “భగవష్షతో వతి నొకటి 
బహుమానంగా యిచ్చి, వ్రతభంగమని సంకోచింపక, ఆమెతో “Shake-hand” చేసి సగౌరవంగా 
సాగనంపుతాడు. దానిలోనే మనకు తెలుస్తుంది మధురవాణి సామాన్యమైన వేశ్యకంటు - 
బాహ్మణోత్తములకంకు వెయ్యిరెట్లు ఎక్కువ విలువైందని అతడు తెలుసుకొన్నట్టు! 

మధురవాణి వేశ్య కావచ్చు - కొన్నాళ్ళు వేశ్యావృత్తి నవలంబించి యుండవచ్చు. కాని, 
ఆమె యొక్క  సరళస్వభావం, నిర్మలమైన అంతఃకరణా, పరోవకారబుద్దీ, నిస్వార్హతా, కొంపలు 
కూలదోసే గాలివానలో కూడ ముచ్చటగా నాట్యంచేసే విలక్షణ స్వభావమూ, తన చతురత 
చేత ఎంతటి ప్రళయాన్నినైనా వారించే ధీమా - ఆమె పెను ప్రభయంలో కూడా తాండవం 
చేస్తుంది ఆనందంతో! వీటి నన్నిటినీ మించిన అవమాయకత్యం. - “ఉత! 


మధురవాణి ఒక అపూర్వమైన సృష్టి! భళీ! అప్పారాయా!” అనిపిస్తూంటుంది ఎల్లప్పటికీ! 


రామప్పంతులు 
ఇతడు నియోగి - రామచంద్రవురానికి కరణం అనుకోవచ్చు. ఉద్యోగ ధర్మమనీ, 


లౌక్యవృత్తనీ-కూటసాక్ష్యాలు, ఫోర్రరీలు, జాతకాల బనాయింపులు, డామేజీ దావాలు, మైనరు 
వాదనలు, పెళ్ళి బేరాల్లో లాభాలూ, ఇంకా తదితర కమీషన్లు యధేచ్చగా సాగిస్తూ, ఇదంతా 
లౌక్యం అని మురిసిపోతుండేవాడు. కుటిలుడు, [ద్రోహబుద్ది గలవాడు. కాని, ఈ వనికిమారిన 
చాకచక్యం అంతా కోర్ట్చువ్యవహారాల్లోనే. పోరీసువాళ్ళ వెంట తిరిగి వాళ్ళకు వందరిస్తూ 
తాను వదులేరుకుతినే గుంట నక్క జీవనం. గిరీశం ఉత్తరంలో రామప్పంతులును “గుంటనక్క” 
అనడం చాలా సబబుగానే వుంది. రానుప్పంతులు దగ్గర ఆ లేఖలు తాటాకులు అటకనిండా 
అనేకం ఉన్నాయి. రకరకాల సిరాలున్నాయి. బ్మురలో మోసబుద్ది ఉంది. ఈ పరికరాలతో 
అందర్నీ దావాల్లోకి దించి, ప్రీడర్లకూ, కోర్టు ఉద్యోగస్తులకూ పనికల్పించే కోర్టుగద్ద. 
లౌక్యానికి లోపమని యెంచి, వయసు మళ్ళినా సాన్నుంచాడు. అందులో అలాంటి ఇలాంటి 
సానికాదు-విజయనగరం అంతా రాణిలాగు ఏలిన మధురవాణే. ఉంచాడేకాని, మొగాళ్ళివరింటి 
కొచ్చినా వట్టి అనుమానం-తుదకు లుబ్టావధాన్లు వచ్చినా సరే! మధురవాణిని తన గ్రామానికి 
తీసుకురాకపూర్వం, లుబ్బావధాన్లు వెధనకూతురైన మీనాక్రితో సంబంధం. అసలు రామప్పంతులు 
పరనుపోకిరీ-కాలం మళ్ళి పోయినా మీసాలకి రంగువేసుకొని లేని ఆడంబరము తెచ్చి పెట్టుకొనే 
విలాస పురుషుడు, పెళ్ళాడలేదు. కారణం అడిగితే, “శాక్తేయుడ్ని నాకు కర్మతో పని లేదు 
యోగ సాధనం చేసుకుంటాను” అని జవాబు. పిత్రార్హితం అంతా కరారావుడి చుర్చుశాడు. 
రామప్పంతులు అల్లరి ఆరంభం చేయగలడు కాని, దాన్ని తిప్పుకునే చాకచక్యం అతడికి 
లేదు. పీకలమీది కొచ్చినవ డు పిరికిపందై పారిపోతాడు. కాని డాబు, దర్పం కావలసినంత! 
మూర్తీభవించిన వళ్లెటూరి నియ్యోగం! మీసాలతీరేకాని, మిన్నా తరహా బండిసున్నా! బాగా 
తెలిసిన వాళ్లెనాసరే ఇది వరకు మన్నించడం అలవాటు లేకపోయినా సరే, మధురవాణి యెదట 
తన్ను “నువ్వూ” అని ఏకవచన ప్రయోగం చేస్తే వొప్పడు. ముండా గోటు! రామప్పంతులకు 


కన్యాశుల్చ_ం: నూ రేళ్ళ నమాలో చనం... జజ 307 ) 


పశ్చాత్తాపం వచ్చినట్టు నాటకంలో ఎక్కడా కనబడదు. కాని మనవాళ్ళు కొందరు, అతడికి 
దాసరి క్క పాట విన్నాక, వశ్చాత్తావం కలిగినట్టు భావించి రంగస్థలం మీద అలాగు 
నిరూపిస్తున్నారు. నాటకమంతా చదవక పోవడం వల్ల వచ్చిన ముప్పా ఇది. పశ్చాత్తాపం 
వస్తే, అటు తరువాత దొంగకేసుల్లోనూ జాతకం బనాయింవులోనూ ఎందుకు పనిచేస్తాడు? 
అగ్నిహోత్రావధాన్లు 

సార్రక నామధేయం నిజంగా. ఊలా అంశే వట్టరాని కోవం. ముందూ వెనకా 
చూడకుండా మూటలనేస్తూంటాడు. చేతికి కూడా అడ్డులేదు సమయం వస్తే. మూనులాంటి 
శరీరం. మాటల తీరులో శుద్ద (ద్రావిడం-అంకే మోటుతనం అన్నమాట. గిరీశం గిరజాలు 
చూచి 'ఈ తురకెన్వడోయ్‌?' అని ప్రశ్నించిన పెద్దమనిషి. ముక్కోపి. భోజనం దగ్గర కోపం 
వచ్చి ఉత్తరాపోసన వట్టుకుండానే లేచిపోయి, తింటూన్న పెరుగూ అన్నం విస్తరితో తీసుకెళ్ళి 
కూతురు నెత్తిని రుద్దేసిన బాపతు! తనదారికీ- తన ఆలోచనలకూ - ఎవ్వరైనా అడ్డువస్తే 
హతమార్చేస్తానంటాడు. అడ్డాల్లో వున్న ఆడపిల్లలను అరవై యేళ్ళ ముసలాళ్ళకు అమ్ముకొని 
డబ్బు నిలవచేదానుని అతడి సంకల్పం. మీదు మిక్కిలి అది శిష్టాచారం అని కూడా 
వాదిస్తాడు. పొరుగు రామావధాన్లతో మందడిగోడ విషయమై హైకోర్టు దాకా వెళ్ళుదామన్న 
చక్కని సంకల్పం! చనిపోయిన అల్లుడి ఆస్టి విషయమై కూడా కాకినాడ కోర్టుకు వెళ్ళి 
అయినా సరే గంథం నడిపిస్తానంటాడు. తాను పట్టున కుందేటికి మూడే కాళ్ళు అనే మొండీ 
పట్టుదల. తన రెండవ కూతురైన సుబ్బిని లుబ్బావధాన్లకిచ్చి పద్దెనిమిది వందలు (గ్రహించి, ఆ 
డబ్బు పెట్టి వెంకశేశానికి పెళ్ళి చేదామని యెత్తు. భార్యతో ఆలోచించకుండా తాంబూలం 
ఇచ్చేస్తాడు. ఈ పెళ్ళి వ్యాపారమే నాటక కథకు మూలకారణమైంది. అందుకే నాటక కర్త 
దీనికి కన్యాశుల్కం’ అనే పేరు పెట్టాడు. దీనివల్ల అగ్నిహోత్రావధానులకు ఎంత ముప్పెనా 
వచ్చింది. దావా ఖర్చులతో వకీరైపోయాడు. తను వకీరైపోయాననే విచారం లేకపోయినా, 
లుబ్దానధాన్లకు శిక్ష కాలేదన్న విచారం బాగా వుంది. అంతటి కసి! అగ్నిహోత్రావధాన్లకు 
పశ్చాత్తాపం లేదు. పూర్వాచార పరాయణత్వం అంత లోతుగా నాటుకు పోయిందతనిలో, 

లుబ్దావధాన్లు 


ఇతడిదీ సార్హక నామమే - వరమ లోభి - ధనం వస్తుందంకే చావడానికైనా సిద్దం! 
ఈ ధన లోభమే ఊతగా చేసుకొని రామప్పంతులు ముసలాణ్లి పెళ్ళికి తయారుచేస్తాడు. 
అదేలాగంకు-అవధాన్లకు జాతకరీత్యా వొల్లమూలిన ధనం వొస్తుందన్నాడు, పెళ్ళాడితే ముసలాడికి 
సంతాన యోగ్యతకూడా వుందన్నాడు. వివాహ ధనయోగాలు రెండూ జవిలిగాా జంటలుగా 
వున్నాయట, జాతకంలో స్పష్టంగా! అంతే కాకుండా పెళ్ళి తప్పిపోతే ముసలి లుబ్దానధాన్లకు 
మారకమో, ధననష్టమో సంభవిస్తుందట! ఈ విధంగా అందరు జ్యోతిష్క్టులనూ రామప్పంతులు 
తయారు చెయ్యడం చేత, అంతా ఇలాగే చెబుతూ వచ్చారు. ఈ విధంగా, లుబ్దావధాన్లను 
- మొదట ధనలోభం, తరువాత జాతకం మీద తనకున్న నమ్మకం - రెండూ చేరి, 
అమాంతంగా మళ్ళీ పెళ్ళి అనే అగ్నిగుండంలోకి దించేశాయి, రామప్పంతులు ధర్మమా అని. 
అయితే రామప్పంతులు కేం లాభం అన్న సందేహం వస్తువులోనే వుంది. సద్యఃఫలం - పెళ్ళిలో 
నాలుగు రాళ్ళు రానుప్పంతులు ఏరుకోవచ్చు. అటు పైని, మీనాక్షిని ఇలాకా చేసుకొనట్టు, పెళ్ళి 
కూతుర్నికూడా ఇలాకా చెసుకుని, ముసలాడి మూటాముల్లే లాగెయ్యొచ్చు. ఎలాగైతేనేం వృద్ద 
లుబ్దావధాన్లు పెళ్ళి రంగంలోకి ఉరికాడు ముందూవెనకా చూసుకోకుండా. దాన్నుంచి, 
అతగాడికి ఎంత ముప్పెనా వచ్చింది. తుదకు కూనీకేసు దాకావచ్చి మఠ ప్రవేశం, ఉరిశిక్ష 
కూడా ముఖం యెదటొ తాండవించి, ముసలాళ్లి బెదరగొట్టాయి. మహాత్ముడు సాజన్యారావు 
ఒడ్డు కాచకపోతే, ముసలాడిపని ఏమై యుండేదో? ఇందులో కూడా నాటక కర్తయొక్క_ 


ర 


కనాంళులు ల నూరేలు నమాలోచనం... 
భళా లి 


నీతిబోధకమైన ఉద్దేశం స్పష్టంగా తెలుస్తుంది. అదేమిటం కే కన్యాశుల్కం, బాల 


వివాహాలు 
దూష గములనే వోనికరాలనీ. 


న్‌ 
బ 


ఆఖరుకు అవధాన్తకు పశ్చాత్తాపం వచ్చింది. ర న శల్యాలను పట్టాపోయినాయి. 
చూడండి, 6వ అంకం- 4వ రంగంలో లుబ్బావధాన్లు ఎలాగు వః తపిస్తున్నాడో--- 


“ఏమి ఏమి దురవస్త్ర్ర వచ్చిందీ! నా అంత వా లోకంలో ఎవడూ 
లేడు...తప్పంతా నాయందుంచుకొని విధిని నిందించడమెందుకుః ఇంత డబ్బుండిన్నీ, డబ్బుకు 
లోభవడి ఒక్కగానొక్క కూతురును ముసలాడికమ్మూను. నా జీవానికి ఉసూరు మంటూ 
అది కాని తిరుగుళ్ళు తిరిగిందంకు దానితప్పా? బుద్ది తక్కువ వెధవని, ముసలితనంలో నాకు 
'పెన్లేమి” ఆ మాయగుంట పారిపోవడమేమి? ఆ యిన సపెకటరు కూనీ చేశామని మమ్మలను 
సల  పెట్టుడ మేమి? అంతా ఘోరకలి!....ఏమి చిత్రాలు! వెధవలకు మరం కట్టారట! ఎన్నడూ 
వినలేదు. అమ్మిని వెళ్ళి ఆ మరం చూడమంటాను. దానికి ye కలిగిందా దానికి కావలసిన 
డబ్బు ఇస్తాను. ఆ మఠంలో నుంటుంది....” అని ఆఖరుకు తన ఉదంం. .వతల. ౧ గొల్టుక్‌"ని 
మీనాక్షిని వితంతు శరణాలయానికి పంపడానికి ఉ దైశపడతాడు. మ కూవంలో 
కొట్టుకుంటూండిన అతని హృదయం, విశాలమై విపారిస్తుంది. లుబ్దావధాన్ను అగ్నిహో (తునినల్‌ 
శుద్ద మూర్చుడుకాడు. కష్టాలు నాటించుకొని తత్తా న్ని మార్చుకున్నాడు. ఇతేడొక tragic 
hero వలె కనిపిస్తాడు. లుబ్బావధాన్లు లేకపోతే నాటకమే లేదు, “కన్యాశుల్కం” అన్న పేరుకే 
తావులేదు. 

ఇట్టి లుబ్బావధాన్లను, నాటకానికి ముఖ్యుడైన వాళ్ణి వదలిపెట్టి నాటకాలా డేస్తున్నారు ను 
సోదరులు కొందరు. “లేదా, ఒక ఊరూ పేరూ లేని "దద్దమ్మచేత చేయిస్తున్నారు ఈ ౩ చేషం, 
ఇది చాలా పొరబాటు! అంతేకాదు ఇలా చెయ్యడం నాటక క్తర్తయొక్క ఉద్దేశానికి భంగం 
కలుగచెయ్యడం అనమాట - అందుచేత పొవకృత్యంగా ecg నేరంగానూ ఎన I. i వస్తుంది. 


అలాంటిది చెయ్యడానికి మ మనకేమీ అదికారం లేదు. ముఖ్య పాత్రను వదలి చేయుడమా? 
అయ్యో! దురభిమానమా! 


కరటకశా స్త్రి 


ఇతడు మంచి పండితుడు. ఛాందసుడు ఎంతమాత్రం కాడు. (మంచి పండితులు ఎవ డా 
ఛాందసులు కార్తు- గొప్ప లోకజ్ఞానం ఉన్నవాడు. రామప్పంతులు సహాయంతో మాయ 
సుబ్బిని (ఆడవేషంలో వున్న తన శిష్యుడు మహేశాన్ని) లుబ్జావధాన్లకు అంటగట్టి ఆఖరుకు 
రామప్పంతులుకే టోపీవేసి, రామప్పంతులు ఊళ్ళో లేని సమయాన్ని సిద్దాంతిని దువ్వి, పెళ్ళి 
ముహూర్తం ఎనిమిది గడియలు ముందుకు లాగి, పెళ్ళయిందనిపించేసి రూపాయలతో కొత్త 
అ|గహారం ఉడాయించేస్తాడు. విజయనగరంలో సంస్కృత నాటకాల్లో వేషాలు చేసే అనుభవం 
మీద తను గుంటూరు శాస్త్రులై, శిష్యుడు మహేశాన్ని మాయసుబ్చిగా చేసి నాటకం నడిపిస్తాడు. 
ఇందులో అతని ఉద్దేశం ఒక్క. తన మేనకోడలి పెళ్ళి తప్పించడ మే, తద్వారా, తన 
చెల్లెలు వెంకమ్మ ప్రాణం కాపొడడమే! ఈ వూ్యూహారచనలో ఇతనికి మధురవాణి ఎంతో 
సహాయపడుతుంది. కార్యం సానుకూలంగా జరిగిపోతుంది. 


వెంకమ్మ 


ఈవిడ అగ్నిపోత్రావధాన్ల భార్య; కరటకశ్ళాస్త్రికి చెల్లెలు. బాల్య వివాహాలకు విరుద్దం-చిన్న 
పిల్లలను ధనలోభం చేత ముసలాళ్ళకిచ్చి పెళ్ళి చెయ్యడం చాలా అసందర్భ మైన విషయమని, 
తన పెద్దకూతురు బుచ్చమ్మయొక్క అవస్త చూచి, ఆమె హృదయాన్ని నాటిపోయింది. 
అందుకే తన రెండవ కూతురు సుబ్బమ్మని లుబ్బావధాన్ల కివ్వడానికి ఎంతమాత్రం ఒవ మట. 
కొడుక్కి పెళ్ళాన్ని కొని తేవలసివుం తన భూమి అమ్మేయేమంటుంది* కాని, సుబ్బి గొంతుక 


తన్వాళుల్క 0. నూరేళ్ళ నమాలో చన... 309) 


కొయ్యొద్దని భీష్మిస్తుంది. కాని; మొండీ-కొరకరాని కొయ్యా, అయిన అగ్నిహో[త్రావధాన్లు 
లక్ష్య పెట్టుడు. గిరీశాన్ని (బతిమాలుకొని వెంకమ్మ, సుబ్బి పెళ్ళి తప్పించే నిమిత్తం ఒక పెద్ద ఉత్తరం 
రాయిస్తుంది. దానివల్ల లాభం వుండదు. ఎటూ ఏమీ తోచదు. తన అన్న కరటకశా, స్త్రైకూడా 
వూళ్ళో లేడు. గత్యంతరం లేక నిస్సహాయడత్హై ప్రాణత్యాగం చేసుకునేందుకు నూతిలో 
పడుతుంది. గిరీశం రక్షిస్తాడామెను. 

మూర్చుడైన భర్తయొక్క వివేక హీనతకు గురిరెపై, భావాలున్నప్పటికీ, ఏమి చెయ్యడానికీ 
శక్తి చాలనట్టై ఒక హిందూ యువతి (Type) రకం వెంకమ్మ. 


సౌజన్యారావు 


ఇతడు విశాఖపట్నంలో (ప్రఖ్యాతిగల ప్లీడరు. సత్యవాది అనిపించుకుని, ప్రీడరీని ఉన్నతస్టానానికి 
ఎత్తడానికి [వ్రయత్నిస్తున్నవాడు. వరోవకారచింతాదృఢ మైన AnNti-nautch. తుదకైనా మధురవాణి 
యొక్క ఉన్నత శీలాన్ని గుర్తెరిగి, ఆమె సాధారణమైన వేశ్య కాదని తెలిసికొని ఆమెను 
యధోచితంగా గౌరవించి, Shake-hand చేసి భగవర్గీత (ప్రతినొకదాన్ని జ్ఞాపకార్హం మధురవాణికి 
బహుమానంగా ఇస్తాడు. పేరూ వూరూ లేనట్టి సానివాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి, కులగోత్రాలు 
ఇప్పించుదామన్న తతుసనలోని మహాత్మడు, పట్టుదలగల సంఘ సంస్కర్త. Widow marriage 
reform కూ, prevention of child marriages కూ, కన్యాశుల్కం ఆపివేయడానికీ 
శాయశక్తులా వని చేస్తుండేవాడు. లుబ్దావధాన్లమీద వచ్చిన కూనీ కేసు అబద్దమని తెలిసి అతణ్ణి 
ఆపదనుంచి తప్పిద్దామని విశ్వప్రయత్నం చేస్తాడు. ఇతనికి భగవద్గీతలోని (శ్రీకృష్ణ భగవానుని 
యువపదేశము లక్ష్యము, అరిషడ్వ్యరాన్ని చంవుకొనేందుకు ప్రయత్నిస్తూంటాడు. సౌజన్యారావు 
సార్రకనాముడు. 


మహేశం 


కరటకశా, స్త్రి, శిష్యుడు, కాబోయే అల్హుడుకూడా. చాలా చురుకైన కుర్రవాడు. ఆడ వేషంలో 
అధమం పదిరోజులైనా వుండి అవధాన్లను పెళ్ళి చేసుకుని, అర్హరాత్రవుడు గగ్గోలు పెట్టి 
మీనాక్షి చెయ్యి కరిచి చెంగున గోడదాటి, ఎవ్వరికంటా పడకుండా మధురవాణి యింటికి 
పారిపోతాడు- కంపుతో కూడా. అటు తరువాత దాసరి వేషం వేసుకుని పాటలు 
పాడుకుంటూ. తెల్లవారుజామున చెరువుగట్టున అగ్నిహోత్రావధాన్లను తైతక్కలాడించి, కొత్త 
అగ్రహారం వెళ్ళిపోయి గురువుని చేరుకుంటాడు. కుర్రపరువైనా గురుభక్తి, చాకచక్యం కలవాడు. 


వెంకయేకం 


అగ్నిహేత్రావధానుల కుమారుడు. మహేశం ఎంత చురుకో, వెంకటేశం అంత మందబుద్ది. 
తెలివి తేటులు వూజ్యం. ఒక్కొక్క క్లాసులో మూడేసేళ్ళు బైఠాయించే మొద్దబ్బాయి! ఎంతసేపూ 
తిండిఘో షే: చేగోడీలు, పులుసటుకులు, గేదె పెరుగు, జామవళ్ళు - వీటితో పొద్దుపుచ్చేవాడు. 
గిరీశం ధర్మమా అని చుట్టకాల్చడం అలవాటైంది. దాంతో పొగాకు ఎత్తుకు రావడం కూడా 
నేర్చుకున్నాడు. గిరీశం ఎలాగు చెబితే అలాగు వినడమేగాని స్వతహాగా తెలివితేటలు లేవు. 
జామచెట్లు మీద నునవ?డు తండఢడివసే, ఆకులు దటుంగా వునుచోట దాకో_మని గిరీశం 
తనకు ఉపాయం చెప్పాల్‌ . వ bh గై 

పెళ్ళికి ఏనుగులతోనూ,  గుర్రాలతోనూ దర్జాగా వెళ్ళుతూన్నప్పుడు వెంకటేశాన్నీ, 
బుచ్చమ్మనూ, ఒక బండిలో కూర్చోపెడతారు. దారిలో బుచ్చెమ్మను తీసుకుపోవడానికి 
గదా గిరీశం ఎత్తు? అంచేత గిరీశం వెంకశేశాన్ని ఏనుగెక్కిస్తాడు. వెంకకేశం సరదాగా 
ఏనుగుమీదసవారై సంతోషిస్తూంశు మేష్టరు (గిరీశం) తన వాహనము అయిన గుర్రం దిగి బండి 


కొన్యాశుల్భ_ ౦: నూరేళ్ళ నమాలోచనం... 


యెక్కి పోతాడు. ఏనుగెక్కిన సరదాయేగాని అతని అక్క. బాధ రవ్వంతలేదు, వెంకశుశానికి. 
కురపరువంకు మరేమిటి? అందుకే తెల్లారాక తండ్రిచెత చావు దెబ్బలు తింటాడు. 


సిదాంతి 
యా 


ఇతడి'పేరు అచ్చన్న. రామచంద్రవురానికి పురోహితుడు. ఆ వూళ్ళో సిద్దాంతి ఆడిందాటు, 
పాడిందిపాట. అందు గుంటూరుశా, స్త్రులైన కరటకశా,స్త్రై, ఇతగాణ్ణి వశం చేసుకుని పెళ్ళి 
ముహూార్తం ఎనిమిది గడియలు ముందుకు ఈడ్చేసి రానుప్పంతులు పెద్దిపాలెం వెళ్ళి 
కాపులను పిలుసూండిన సమయానికి వెళ్ళి జరిపించెస్తాడు. ఇలాంటి సిద్దాంతాలే కాకుండా 
సిద్దాంతి- జ్యోతిషం, సాముద్రికం కూడా చదువుకున్నట్టు నటిస్తాడు. మాయ సుబ్బిని చూచి 
గొప్ప ఐశ్వర్యలక్షణ్రాలున్న పిల్ల అనిన్నీ, సంతాన యోగ్యత బాగా వున్నదనీనొక్కి చెప్పి 
ధనలోభంతోనూ, పుుత సంతానప్రాప్తికి (పబలమైన వాంఛలోనూ కొట్టుకు పోతూండిన 
లుబ్బానధాన్గు ఆ పిల్లని శీఘ్రంగా వివాహం చేసుకునేటట్టు మరతిప్పిన ప్రజ్ఞావంతుడు. మాయ 
సుబ్బి పెళ్ళికి సిద్దాంతే కీలకం! 


మీనాక్షి , బుచ్చమ్మ 


మీనాక్షి లుబ్దావధాన్లకు ఏకైక పుత్రిక. ఇలాంటి దాన్ని డబ్బుకు లోధించి, అనధాన్లు 
ముసలాడికిచ్చి పెళ్ళి చేస్తాడు. విధవైపోతుంది. ఈడొచ్చినప్పట్నుంచీ రానుప్పంతులుతో ఇలాకా. 
రండా గర్భాలతో ఏడాదికొకసారి పీకలమీదికి తెచ్చుకుంటూంది. ఇంట్లో ఖరూ్యూ వెచ్చం మీనాక్ష్వే 
చాలా తెలివైనది. తనయొక్క హీనస్థితి గుర్తెరిగింది. అందుచేత తెగించి రామప్పంతులు వెంటబడి 
చసన ప్రమాణం ప్రకారం పెళ్ళి చేసుకోమని పోరుపెడుతుంది, రామప్పంతులు, ఆ నిశీధమందు 
మధురవాణికి భయపడి మీనాక్షి కలగన్నట్టుగా చెప్పేసి సద్దుబాటు చేదామనుకుంటాడు. తండ్రి 
కనికరించి మీనాక్షిని తిరిగీ యింటికి తీసుకొని పోకపోతే ఆమె గతి ఏమైయుండునో! 


బుచ్చమ్మ కూడా మీనాక్షితోపాటుగానే బలవంతమైన వైధవ్యాన్ని తండ్రుల ధనలోభ పిశాచానికి 
ఎరగా విధవై - రూపం, యౌవనం అడవిగాచిన వెన్నెల చేసుకుని జీవితాన్ని ఈడుస్తూంటుంది 
ఈదురోమని! ఏమి దురవస్త! వట్టి అమాయకురాలు. గట్టిగా మాటాడడమైనా చేతకాదు. 
నల్లనివి నీళ్ళూ, తెల్లనివి పాలూ అని నమ్ముకొనే సాధువు. అందుకే గిరీశాన్ని దైవంగా నమ్మి 
అతనితో లేచిపోవడానికి తుదకు సిద్దవడుతుంది. ఒకంతట ఒవ్యగుంటుందీ? గిరీశం వంటి 
వక్తకు దండగడియం పడుతుంది బుచ్చమ్మను వశపర్చుకునేందుకు. అఖరికైనా తన చెల్లెలు పెళ్ళి 
తప్పించడాని కదే మార్షమంటేనే ఒప్పుకుంటుంది. మీనాకికీ, బుచ్చమ్మకూ ఇదే తేడా, 


ఇతర పాత్రలు 


తక్కిన చిల్లర పాత్రలను పోతూ స్మరించడం కంటె ఎక్కువగా విమర్శింవ నక్కరలేదు. 
పూజారి గవరయ్య, బైరాగి, సారాదుకాణదారు రాందాసు, హవల్తారు అచ్చన్న, నాయుడు, 
ప్రీడరు, డిప్టీకలెక్షరు, పోలిశెట్టి, హెడ్డుకనీష్టేబు- మొదలైన పాత్రలను చిత్రించి, కన్యాశుల్కం 
అనే దర్పణాన్ని ఆంధ ప్రపంచం వైవు తిప్పినారు. ఈ చిల్లర పొ్రలన్నీ కూడా ఏదో 
విధంగా కథ వట్టుయొక్క నడకకు సహాయవడుతూనే వున్నది. ఈ పొత్రలన్నీ 365 అనగా 
రకరకాలన్నమాట - ప్రపంచంలో మనం రోజూ చూస్తూ ఉన్నచే. అయితేనేం” రచన అతి 
realistic (వాస్తవము)గా వున్నది. అందుచేతే చదువరుల కంతటి ఆనందం! 

కాలపరిమితి; కథల గమనము 


ఈ క్రింద. వివరించిన పట్టీలో నేను కాలపరిమితి, కధలగమనము (Duration of 
acton and movements of the plots) విశదీకరించాను-అటు కృష్ణారాయపురంలోనూ, 


కన్వాళుల్క ©: మొ లేళ్ళ సమాలో చనం... 311) 


ఇటు రామచంద్రవురంలోనూ, దృశ్యానికీ దృశ్యానికీ మధ్య ఎంత విరామము (Interval) 
ఉంటుదో సహేతుకముగా, కథావస్తువుపై ఆధారపడే నిరూపించాను. వట్టిలో 1-న గడియందు 
నాటకంలోని అంకము, రంగముయొక్క సంఖ్య, 2-వ గడి యందు ఆ దృశ్యం నాటకారంభం 
నుంచి, ఎన్నవ దినం జరిగిందో, 3-వ గడియందు, ఆ దృశ్యానికి పూర్వ దృశ్యం వీటో, 
దాని నుంచి ప్రస్తుతాంశమైన దృశ్యానికెంత ఎడమో, 4-వ గడిలో ఈ యెడం ఇవ్వడానికి 
కధావస్తువును బట్టి ఏది కారణంగా వుందో, 5-వ గడిలో తదితర ఆధారాలు, అటు తరువాత 
పస్తుతమైన దృశ్యంలో ముఖ్యసంఘటనలు, సంగ్రహంగా చూపించాను: 


అంకము, 


రంగము 


1(1) 


312 


ఆదినుంచి పూర్వ ఈవిరామానికి దినసంఖ్య నిర్ణయించడానికి మరికొన్ని 
దినసంఖ్య దృశ్యం; నాటకవస్తువు ముఖ్యమైన ఆధారాలు; 
(వేళు దానినుంచి చూపే ప్రస్తుత దృశ్యంలోని 
విరామము కొరణం ముఖసంగతులు. 
1 
(సాయం) ఫం క్ల ఒకానొక సాయంకాలం,  వెంకళేశౌానికి పరీక్ష 


ఫరితం చెప్పి కిసిమిస్‌ సెలవులిచ్చారు. అందుచేత 
డిసెంబరు నెల చలికాలం. వెంకళేశం పరీక్ష 
ఫెయిలయిపోయాదు. గిరీశం వెంకళుశాన్ని ఓదార్చి 
కృష్ణరాయపురం వెంకళేశంతో వెళ్ళి, అక్కడ 
"సెలవుల్లో చదువు చెపుతానంటాడు. ఫోటో గ్రాపు 
బంటోతునుంచి తప్పించుకుంటాడు. 


(రాత్రి మ మ గిరీశం మధురవాణి యింటికెళ్ళి, రామప్పంతులు 
నెత్తి చరిచి మెట్టు దగ్గర మిఠాయి తిని, 
బండి యెక్కి కృష్ణారాయపురానికి ప్రయాణం 
సాగిస్తాడు, శిష్యుడు వెంకళుశంతో కూడా. 


(ఉదయం) 1. విజయనగరం నుంచి, కృష్ణా | వెంకళుశం, గిరీశం కృష్ణారాయపురం చేరుతారు. 
రాయపురానికి, నొటున ఒక | వెంకమ్మ కూర తరుగుతూంటుంది. బుచ్చమ్మ 
రాత్రి. ప్రయాణం. ఈ | గిరీశాన్ని “చల్రివబ్హం తించారా?ి అని అడు 
దృశ్యంలో వెంకమ్మ “నిన్న | గుతుంది; కాబట్ట ఉదయం 8 గంటల వేళ 
ట్నుంచీ కిసిమిస్‌ సెలవలని అనుకోవచ్చు. గిరీశానికి బుచ్చమ్మ యొక్క 
కుర్రాడు ఉత్తరం రాశాడు” | ప్రభమ దర్శనం. సుబ్బి పెళ్చిమాటలు, పద్దెనిమి 
అంటూ వెంకళుశం రాక | దివందలు కన్యాశుల్కం. ఇది విని గిరీశం రాత్రి 
శక్తులు చూస్తూ త్రఆటురిది. | అగ వో తానరా కక్ష కన్యాశుల్కం మీద లెక్చరిచ్చి 

పెళ్ళి తప్పిస్తానంటాడు. 


2 నే. a కరటుకశా స్త్రి తన శిష్యుడైన మహేశంచేత ఆడవేషం 
వేయించి, రామచంద్రపురంలో లుబ్బావధాన్లకి చ్చి 
పెళ్ళి చేద్దామని తన ఉద్దేశంగా మహేశానికి చెబు 
తొడు. ఆ రాతే కరటకశా, స్త్రి, మహేశాన్ని తీసుకుని 
తన పన్నాగం కొొననాగిరదడానికి వెళ్ళిపోతాడు. 


3 
(ఉదయం) 1. ఈ దృశ్యంలో వెంకటుశం రాత్రి సంగతంతా చెపుతాడు గిరీశం. తరువాత 
గిరీశాన్ని “రాత్రి కన్యా | గిరీశం అగ్నిహోత్రావధాన్లతో, అతడికి కావలసిన 
శుల్కం మీద లెక్చరి దావా కబుర్ద్బూ, అవీ చెప్పి టోపీ వేస్తాడు. 


కన్వాళుల్క ఆ యూ లేళ్ళ నమాలోచనం... 


చ్చారా?న” అని అడుగు 
తాడు. అంతేకాక, గిరీశం 
మాటల మధ్యను “మొన్న 
మనం వచ్చిన బండీవాడు” 
అంటారు. 


ss) 4 


(ఉదయం) 2(2)౭ మధురవాణి, రామప్పం 
తులుతో రామచంద్రపురం 
రావడం, అక్కడ అ 
హారీకుల ద్వారా పంతులు 
పూర్వ జీవితం తెలుసుకో 
వడం; ఇటు కరటకశా స్త్రి, 
మహేశం కృష్ణారాయపురం 
నుంచి రామచం(దపురం 
రావడం, మహేశం ఆడ 
వేషం వేసుకోవడం మొద 
లైన పనులకు అధమం 4 


రోజులుండారి. 
3 (2) 4 


3 (3) ర్‌ 2(3)2 గిరీశం బుచ్చమ్మపై తన 
శృంగార చేష్టలన్నీ ప్రయో 
గించడం, అవన్నీ వృధా 
కావడం. (పేమా కధలు ఆమె 
బుర్ర కకం Ground 
Prepare చెయ్యడం - ఈ 
ప్రయత్నాలన్నిటికీ అధమం 
4 దెినాలుండాలి. 


3 (4) 5 


4 (1) 5 3(2)1 రామప్పంతులు లుబ్బావదా 
న్లతో, “నిన్న నెచాడయ్యా 
గుతఅయారు నుంచ ఒక 


(బాహ్మడూ" అంటాడు. 


‘Widow మీద 


చంద్రవురానికి మారుతుంది. 
మధథురవాణికి తన యొక్క 
వెల్లడిచేస్తూ, లుబ్జావధాన్తకు, వృద్దా 
పెళ్ళి ప్రయత్నం ఎందుకో కారణ 
అని ముసలాడి తన లోభత్వం, జాతకం మీద 


వుండే నమ్మకం అని మనకు తెలుస్తుంది. 
రామప్పంతులు పైకి వెళ్తాడు, పని సీం. 


కరటకశా స్త్రి, మాయ సుబ్బి వస్తారు. మారు 
వేషాల్లో వున్నా మధురవాణి గుర్తిస్తుంది. శాస్త్రి, 
మధురవాణికె తన ఉద్దేశం మాయసుబ్బిని లుబ్బా 
వధాన్లకిచ్చి పెళ్ళి చేసేసి తన మేనకోడలు పెళ్ళి 
nc) 
తప్పించడం అని చెప్పి మధురవాణి సహాయం 
కోరుతాడు. అటు తరువాత కసరటకశా, సి, రామ 
పృంతులును కలుసుకుని మాయు సుబ్బిని 
లుబొవధాన్లకు 1200 లకు అమ్మడానికి నిశ్చ 
యు రా చూ 


యిుంచడం. అందులో ఐదోవంతు పంతులుకు 
కమీషనుకింద జమ కట్టుకునేందుకు తీరా శ్రనం 
జరుగుతుంది. 


మన్మధుణ్నే, అతగాడి 
తతతా ఏవావాం వల్ల 
లాభనష్టాలు బేరీజు వేసి చూచి, తుదకు విధవా 
వివాహం చేసుకునేందుకు నిశ్చయిస్తాడు. వెంకళు 
శానికి సృష్టిమీద పారం చెబుతూ పారంలో విధవా 
వివాహం మీద లెక్చరు. బుచ్చమ్మ వింటాంటుంది 
ఈ పారం వెంకళుశం కంటు 
యెక్కువ ఉపకరిస్తుంది! 


బుచ్చమ్మ కే 


గిరీశం చాలా గొప్ప ప్రజ్ఞావంతుడని వెంకళుశం 
తన అక్క బుచ్చమ్మకు చెబుతాడు. గిరీశం కూడా 
“పాచిక పారే ట్టు వుంది” అని మురిసిపోతూ, 


(ప్రబంధ ధోరణిని *నదమా పొక్కిలి.” అన్న 
పద్యం బుచ్చమ్మ పరంగా చదువుతాడు. 
లుబ్ఞావధాన్తకు గిరీశం రాసిన పెద్ద ఉత్తరం 


అందుతుంది. అందులో పెళ్ళికూతురు (సుబ్బి) 
'పెయ్యనాకుడు అది వైధవ్య హేతువనీ 
సూచిస్తాడు. ఇంతలో రామప్పంతులు బనాయిం 


పిలనీ, 
రా 


కన్యూాళుల్భ ౦: నూరేళ్ళ సమౌాలో చనం... 313 ) 


5 (6) 


6 (D 


6 (2) 


లట 


316 


7 
(రాత్ర4గం.) 


8 


(ఉద.్‌గం) 4(5)2 విరామం 2 దినాలు. అగ్ని 


8 
(ఉద.6గం) 


10 


6(2)2 


హోతావధాన్లు పెళ్ళివారు, 
కృష్ణారాయపురం నుంచి 
రామచంద్రపురం రావడా 


నికి (రెండో నాటి రాత్రి 
గిరీశం, బుచ్చమ్మ బండి 
తప్పించి పారిపోతారు.) 


రామచంద్రపురం అగ్నిహో 
తుడు,  రామప్పంతులూ 
(మధథురవాణితో సహా విశా 
ఖపట్నుం (ప్రయాణం అవు 
తారు. కేసుల నిమిత్తం. 
మొదట నాయుడు స్తీడరును 
'పెల్టుడం - తరువాత అతడు 
మధురవాణి బసలోనుంచి 
వస్తే అనుమానం పడి 


బోనల గాననన్యతననా నానన రాను లాకుని ననోనులననానననకనొన నినన ననినో ననన ననాషుగాయయుు రన దాలు నా కానాల నడుం నుకునుననోా ముద రాయుడుతనన రకా నవాంయం టంత డడ. 


కంళఘు యింట్లో ఎక్కడైనా వుంటుందేమో 
చూడమనడానికి రామప్పంతులు రాత్రి మీనాక్షిని 
బ్రతిమాలుకుంటాడు. చీకచ్హో వాళ్ళ సరస సల్లా 
పాలు. నిద్దురపట్టుక తెలిసేవున్న లుబ్బావధాన్లు 
రామప్పంతులును కర్రతో కాలుమీద బజాయిస్తాడు. 
రామప్పంతులు పరిగెత్తుకుంటూ యింటికిపో 
తాడు. అంతకు ముందు మీనాక్షిని పెళ్ళాడుతానని 
ప్రమాణం చేశాడు కాబట్టి మీనాక్షి రామప్పంతులు 
వెంటపడుతుంది. రామప్పంతులు యింటి యెదుట 
వీళ్చిద్దర్నీచూచి, మధురవాణి తలుపు తియ్యకుం 
డానే మంగళారతి తేవడానికి లోనికి వెళ్తుంది. ఈ 
బాధ తప్పించుకునేందుకు రామప్పంతులు చెరువు 
వైవు కాలకృత్యాలు తీర్చుకొనుటకు వెళ్ళుతాడు. 
దాసరి వేషంలో శిష్యుడు ఎదురౌతాడు. 


ముఖ్యపాత్రలన్నీ రామచంద్రపురంలో కలుస్తాయి. 


చెరువుగట్టు అ రామప్పంతులు దంతభావన 
చేస్తూంకు అగ్నిహేత్రావధాన్నూ, పెళ్ళివారూ, 
ఏనుగూ, గుర్రాలు మొదలైన పటాచోపంతో 


దిగుతారు. అగ్నిహేత్రావధాన్లకు రామప్పంతులు 
ద్వారా లుబ్బావధాన్లు గుంటూరు సమ్మంధం చేసు 
కుని పెళ్ళాడినట్టు తెలుస్తుంది. అగ్నిహోత్రుడు 
కోపాన్ని కురిపిస్తాడు. లుబ్బావధాన్ల యింటికెళ్ళి 
వాలి తంతానంటాడు. 


అగ్నిహేత్రావధాన్సు, లుబ్బావధాన్లను, పడదెబ్బలు 
కొట్టి తిరిగీ చెరువుగట్టుకు వస్తాడు. లుబ్బావభా 
న్లమీద [క్రిమినలుకేసు తేవడానికి అవకాశం వుందా 
అని రామస్పంతులుతో ఆలోచన చేస్తుంటాడు. 
పంతులు సివిలుకూడా జోడించి సులభంగా, 3, 
4 వేలు డామేజెస్‌ కింద లాగెయ్యొచ్చునని సలహా 
యిస్తాడు. బుచ్చమ్మ సరుకేదైనా తాకట్టు పెట్టి 
దావాఖర్చులకు సొమ్ము తెద్దామునుకుంటాడు అవ 
ధాన్లు. ఇంతలో బుచ్చమ్మ, గిరీశంతో లేచి 
చక్కాపోయినట్టు తెలుస్తుంది. అంతా నెత్తీ నోరూ 
కొట్టుకొంటారు. 

విశాఖపట్నంలో: ఇటుపైని కథంతా కేసులరూ 
పేణా సాగుతూంటుంది. కాబట్టి, ముఖ్యపొత్రలన్నీ 
విశాఖపట్నంలోనే వుంటాయి, రామప్పంతులు 
తన వకార్తీ తప్పించేసి నందుకు నాయుడు ప్లీడరుకు 
కోపం వస్తుంది. అందుచేత కసిదీర్చుకునేందుకు 
అతడు డిప్రీ కలెక్షరుతో చెప్పి, అతనికి అగ్నిహేత్రా 
వధాన్లమీద కోపం తెప్పించడానికి వెళ్ళిపోతాడు. 


కన్వాళుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


6 (4) 


6-.(5) 


6 (6) 


6 (7) 


TAD 


7 (2) 


13 
(ఉదయం) 6(3)3 


13 
(ఉదయం) 


13 
(ఉదయం) 


13 
(ఉదయం) 


13 
(సాయం.) 


14 
(పగలు11గం.) 


రామప్పంతులు వాణ్ణి తపిిం 


చడం -- వీటన్నిటికి 2 
దినాలు. 
లుబ్బ్దావధాన్లు విశాఖవ 


ట్నంలో తన షక్షాన్ని పని 
చెయ్యడానికి సౌజన్యారావు 
గారికి  వకార్తీ యివ్వడం: 
అతడు గుంటూరు శాస్త్రి 
విషయమై గుంటూరు పోలీ 
సువారికి ఉత్తరం వ్రాయడం, 
అలాంటి మనిషి లేడని 
గుంటూరు నుంచి తిరిగి 
జవాబు రావడం; వీటన్నిటికీ 
3 రోజులు. 


కన్వాశుల్కం: నూరేళ్ళ నమూాలోచనం.. 


విశాఖపట్నంలో లుబ్బావధాన్ల బస. పాపం! 
ముసలాడు కూనీకేసులో ఇరుక్కుంటాడు. రామ 
ప్పంతులు ఇంకా వొదిలి పెట్టుడు ముసలాణ్ని. 
ఇన్న్నెక్షరుకూ, డిప్లీకలెక్షరుకా రెండువేలు లంచం 
పాయ్యమంటాడు. ఇంతలో సౌజన్యారావుగారే అక్కు 
డికి వస్తారు. రామప్పంతులును గెంటుతారు. 
ఆ తరువాత అవధాన్లతో సం|ప్రతించి, గుంటూరు 
శాస్త్రికి పడమటయాస లేదని తెలుసుకుంటారు. 


కో ఇల న ౪ జో 
కరలటుకశాసి,, గిష్యుడు మహాశం విశాఖపట్నం 


వస్తారు. మధురవాణి నడిగి కంళు తీసు 
కుని ఆ కంటు, 1200 టాొపాయలు కూడా 
షోస్టులో లుబ్బావధాన్లకు పంపించేస్తే కూనీకేసు 


పోతుందని యెంచి, అలాగు చెయ్యడానికి శాస్త్ర 
సంకర్పించుకుంటాడు. 


ఆ వెంటనే శాస్త్రి, శిష్యుడు మధురవాణి యింటికి 
వెళ్ళుతారు. రామప్పంతులు లేడని తెలిసి మధు 
రవాణి కనికరించి కంళు యిస్తుంది. కరటకశా, స్త్రి, 
ద్వారా సౌజన్యారావుగారి సౌజన్యత గురించి 
తెలుసుకుంటుంది. అప్పట్నుంచీ ఆమె జీవితంలో 
పవిత్రమైన ఒక వింత పరివర్తనం కలుగుతుంది. 


had 


పై సంగతులు జరుగుతూం శు, సౌజన్యారావుగారు 
అగ్నిహోత్రావధాన్లకు కబురంపించి, అతడితో 
బుచ్చమ్మ తాలూకు ఆస్త్రయావతూ ఆమెకు అంద 
జెయ్యమని చెబుతాడు. ఆలాగు అగ్నిహోత్రావధాన్లు 
చేస్తే, లుబ్బావధాన్లు అతడి మీద తెచ్చిన క్రిమినల్‌ కేసు 
(కొట్టినందుకు) తీసివేయిస్తానంటాడు. 


లుబ్దావధాన్టు కూనీ చేస్తే, ఆ కూనీ కేసు మాపు 


చేశారని, హెడ్‌ కానిస్టేబుమీడా, తాసీల్హారుమీదా 
పోలీసు ఇన్సెక్షరు పితూరీ సాగిస్తున్నట్లు మనకు 
తెలుస్తుంది. 


డిపీకలెక్షరు కచేరీ: అగ్నిహేత్రావధాన్లు గిరీశం 
A) ఎ ధా 

మీద చేసిన బుచ్చమ్మ నెత్తుకుపోయిన కేసు 
విచారణకొస్తుంది. బుచ్చమ్మ మైనరని బుజువు 
చెయ్యడానికి, అగ్నిహోత్రావధాన్లు రామప్పంతులు 
కరిసి ఒక దొంగ జాతకం బనాయించిన సంగతి 


ర్‌ క 


Te 14 
(స) 
టు 14 
(సాయం) 
7 (5) 15 
(మధ్యా 
7 (ఈ) 15 
(రాత్రి) 


గూ దానా దా సం 
ఆసనములు నా లము నునన నలక రాయనా బడుల ననా ముం బరా లము వాసనను కానా ంపాెలితనానా గాలా నోసాక అలుము టనత్యాడి నతు పాత తక రకా వ భో నో వానా నానంలసాడాజదప్రాపాసమునాటబాబా ననన పుత్రో మనా నానా నునన నినిన స్తన గాను ననికునభోమినక నుత డాబు నసడప వాతను పులవు నపనాన యాలాల నుత గొన ననుకావా పర వపా. నాలుకను వానాకాలం సబబని డన ననున పసన ననసవమడసానసడపసనానాడాపరనతొతంనాససాతోడ డయానా. అననకాడపానడాలుడగకళస లాడ గగనాన నాడా దనక తండా మారాడా నడమ ాానా నం మడడన 


మనకు తెలుస్తుంది. బుచ్చమ్మ జననం అంగీరనలో 
ననీ అందుచేత ఆమె వయస్సు 17 సంవత్సరాలనీ 
కూడా తెలుస్తుంది. కేసు ధ్వంసం అవుతుంది. 


సౌజన్యారావుగారు పోరి సెట్లికి కబురంపించి, లుబ్బా 
వధాన్ల పక్షం సాక్ష్యం పలకమని చెబుతారు, 
మొదట సెట్టి తా నా పిల్ల గోడ గెంతుతూంశే 
చూచినట్లు చెప్పపట్టి, ఇంతలో పోలీసు ఇన్స్చెక్షరు 
సెట్టిని భయపెట్టి సాక్ష్యం పలకొద్దంశు సెట్టి 
చమత్కారంగా తప్పుకుంటాడు. 


విశాఖపట్నంలో ఒక వీధిలో అగ్నిహో్రావధాన్లు, 
నాయుడు ప్లీడరు కలుస్తారు. గిరీశంగారి మీద 
కేసు మానుకోమని నాయుడు అవధాన్లకు. సలహా 
చెబుతాడు; లేకపోతే జాతకం బనాయించినందుకు 
ఉప(దవ మౌతుందంటూడు. గిరీశంకూడా విశా 
ఖపట్నం వస్తాడు - బుచ్చమ్మను విధవాశమంలో 
(రామవరంలో) వుంచి, గిరీశం సౌజన్యారావుగారి 
పరిచయం కలుగ చేసుకుంటాడు లుబ్బావధాన్ల 
మూలాన్ని. 


గిరీశం లుబ్దావధాన్లను చూచి తన్ను పెంచుకో 
మ్మంటూాడు. అధమం ఒక అధికార పత్రం 
అయినా రాసిమ్మంటాడు. లుబ్బావధాన్ల వక్షంలో 
సాక్ష్యం పలకడానికి మొదట వొప్కకున్న బైరాగి, 
అసిరిగాడు, పూజారి గవరయ్య - అంతా చల్లగా 
జారిపోతారు ఇనస్స్నెక్షరు కుటచేత. అప్పడే గిరీశం 
దొంగసొక్ష్యానికి దిగుతానంటాడు. కాని, సౌజన్యా 
రావుగారి కా మౌట యింకా చెప్పాద్దంటొడు 
హెడ్డుతో. 


గిరీశం, సౌజన్యారావుగారూ మాట్లాడుతుంటారు, 
గిరీశం తన జీవితకాలమంతా సోషల్‌ రిఫా 
రమ్‌ కింద వినియోగ పరుడ్దామనుకుంటూన్నట్టూ, 
ఆ కొరణంచేతే రామయ్యపంతులు గారి లె 
నెంటుగా వ్రవేశించినట్టూ, తాను బుచ్చమ్మను 
మనసారా _పేమించినట్టూ - మొదలైన సంగ 
తులన్నీ సౌజన్యారావుగారికి చెబుతాడు. ఈ 
తుది దృశ్యంలో నాటకంలోని రెండు ముఖ్యకథా 
వస్తువులకు పర్యవసానం (విడిపోవడం) వస్తుంది. 
ఇది రెండింటిలోనూ మధురవాణి కారణం వల్లనే 
జరుగుతుంది. గుంటూరు శాస్త్రి ఒక వేషమనీ, 
పెళ్ళి కూతురు ఆడవేషంలో నున్న కరటకశ్శా, స్త్రి, 
శిష్యుడైన మహేశం అని రూఢిగా చెప్పేస్తుంది 
మభథురవాణీ. అటు గిరీశం యొక్క నిజస్టితి, 
పూర్వ జీవితం, ప్రవర్తనా అన్నీ మధురవాతే 


కన్వాళుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


సౌజన్యారావుగారికి తెలియజెప్పి వేస్తుంది. గిరీశాన్ని 
సౌజన్యారావుగారు ఇంట్లోంచి గెంటివేస్తారు. మధు 
రవాణి వల్లనే అటి లుబ్బావధాన్లు కూనీకేసులోనుంచి 
తప్పుకుంటాడు - ఇటు అమాయకమైన బుచ్చమ్మ 
గిరీశం బారినుండి రక్రింపబడుతుంది. 


మొత్తం 15 రోజులు 


ను! 


పై పట్టే చూస్తే, నాటకకధంతా 15 రోజులలో జరిగినట్లు తేలూంది. ముఖ్యంగా 
గమనించవలసిన మరొక్క విషయం ఏమిటీ అంటే:- ఈ 15 రోజుల్లో సరిగా నడికాలానికి, 
అనగా సరిగా ఒక వారంరోజులు గడిచినాక, 7వ రోజు రాత్రే నాటకంలో CliIMm&- ఉత్కర్త: 
నాటకంలో నేనిదివరకు చెప్పిన రెండు సంవిధానాలున్నూ ఉత్తిర్తతకు వచ్చి ఈడేరుతవి, 
హె 
చూడండి. 
1. అటు బుచ్చమ్మ గిరీశంతో లేచి వెళ్ళి పోవడం ఈ రాత్రినే జరుగుతుంది. 


2. ఇటు ఆడవేషంలో మాయ సుబ్బిగావున్న మహేశం తన వని నెరవేర్చుకుని, లుబ్బావధాన్ల 
ఇంటి నుంచి పారిపోవడం ఈ రాత్రే జరుగుతుంది. 

మరొక్క విషయం కూడా దయచేసి చూడండి - ఆ 7వ నాటి రాత్రి ఎంత మట్టుకు 
సాగిపోతుందో - ఎన్ని సంగతులు మనం చూస్తామో! రాత్రి అంతా ప్రతీ గంటా, ఏదో 
విషయం జరుగుతూనే వుంది మన కళ్ళ యెదుట! ఇక, మన కళ్ళయెదుట జరక్క_పోయినా 
నిశ్చయంగా సూచింపబడిండి - బుచ్చమ్మ గిరీశంతో లేచి చక్కాపోవడం - లుబ్జావధాన్లకు 
దయ్యపుకల, మాయసుబ్బి పారిపోయి కంటె మధురవాణి కివ్వడం, మహేశం ఆడవేషం నుంచి 
దాసరి వేషానికి మారడం, రామప్పంతులు అవధాన్లను కూనీకసని బెదిరించడం, సారాదుకాణం 
దగ్గర సాక్ష్యానికి వెతకటం, రామప్పంతులు, మీనాక్షీ చీకట్లో సరసం, అటు ప్రయాణం మధ్య 
గిరీశం బుచ్చమ్మను రామవరం లేవదీసుకు పోవడం - అద్భుతం, ఈ సంఘటనలన్నీ ఒక్క 
రాత్రి జరిగిన సంగతి మనం తలుచుకుంటే! చతుర, వంచమాంకాలు నాటకానికంతకూ 
బరిష్టమైన వెన్నుకుప్ప లాంటివి. మొదటు బాల్యవివాహానికి గురియై, పిమ్మట యౌవనం వచ్చిన 
ఒక వితంతువు ఒక యువకుని మాయల్లోవడి అతనితో పారిపోవడం ఒకటి; షష్టిపూర్తి 
అయిన లుబ్బావధాన్లు వృద్దావ్యంలో పెళ్ళాడ్డానికి ప్రయత్నించి ఎన్నో చిక్కులకు లోను కావడం 
రంకు — 

ఈ రెండింటికీ కారణం: కన్యాశుల్కానికి ఆశపడి జరిగిన వివాహాలు - ఎటునుంచి 
వచ్చినా ముక్తాయింపు కన్యాశుల్కం మీదనే:- 

ఇట్టి రచనా కాశలంతోనూ, రసపుష్టితోనూ కూడుకున్న నాటకాన్ని సృష్టించి శ్రీ, 
గురజాడ అప్పారావుగారు ఆంధ్రలోకానికంతకూ అన్ని విధాలా ఆదర్శప్రాయులు కావడమే 
కాకుండా, సంఘసేవ, తోడోభాషోసేవ చేసి ఆంధ సారస్వత (ప్రపంచంలో అత్యున్నత 
స్తానానికి అర్హులైనారనడానికి ఎంతమాత్రం సందేహించ నక్కరలేదు. 

నాటక కథన కెశలం 


నిత్యనైమిత్తికమైన మానవ జీవితం - ఏలాంటి ఒడుదుడుకులూ, ఎట్టి అలజడిగాని, 
సంచలనముగాని, లేక ఒక సమరేఖవలె సాగిపోతుంటుంది. అట్టి సమయంలో జీవితాన్ని బిగువుగా 
సాగిన వీణతంతితోగాని, తరంగాలు లేకుండా (ప్రశాంతమై, మందగమనంతో నడుస్తూన్న 
నదీ (ప్రవాహంతోగాని పోల్చడం సమంజసముగా వుంటుంది. తంతిని మీటినట్టయితే, అది 
కంపిస్తుంది; ఆ కంపనంలో (మోగుతుంది. దీనికి పరిణతి స్వరమయ సంగీతము. సంగీతము 
సంతోషాన్ని ఆపాదించి, (శ్రోతల హృదయాలను ఆనందంలో నింపవచ్చు, లేదా విషాదంలో 


కన్వాళుల్కం: నూరేళ్ళ నమాలోచనం.. 319 


ముంపవచ్చు. ప్రశాంతంగా (ప్రవహించే నదీ గర్భములో ఒక గొప్ప భూకంపం వంటి అలజడి 
సంభవించిందనుకోండి: అపుడు భీషణ _ తరంగాలుదృవించి, జలం కల్గోలమ్హై పోతుంది. సమ 
మట్టంగావున్న జలోపరి భాగాన్ని అలలుత్పన్నమౌతవి. వానిలో ఒక్కొక్క తరంగాన్ని పరిశీలిస్తే, 
అది [క్రమంగా ఎక్కి, గిఖరమై, తిరిగి క్రమంగా (క్రిందికి దిగినట్టు కనిబస్తుంది. 

ఏ విధంగా తంతిలోనుండి నాదము ఉద్భవించడానికి మీటడం అవశ్యకమో, ఏతీరున 
నీటిపె తరంగాలు రావడానికి ఒక సంచలనము కావలసి యున్నదో, అదేతీరున మానవ 
జీవితంలో కూడా ఒక కారణభూతమైన అలజడి వుండాలి. ఒక కార్యం నెరవేరడానికి 
ఒక ఉత్పాదనము కలిగినప్పుడే మన చిత్తవృత్తులు కూడా ఉర్రూతలూగి, అవ్యక్తంగా వుండినవి 
వ్యక్తంగా "పైకి పొంగి గోచరమౌతూంటవి. కొన్ని ఉదాహరణలు పేర్కొంటున్నాను: 

(1) రణరంగంలో సేనాని దోషపూరిత వాక్కులతో యోధులను యుద్దానికి పురిగొలు 
తాడు-తన వీర సైన్యము వైరుల నెదుర్కొని వారిని చెండాడుతుంది. (2) దిక్కులేని 
ఒకానొక (స్త్రీ ఒక వీర పురుషుని శరణు జొచ్చుతుంది. అతని హృదయం మొదట దయార్హ్రమై 
క్రమంగా (పేమతో నిండిపోతుంది. పై ఉదాహరణలలో కార్యం, కారణం కనిపిస్తూన్నవి. 
వీనిలో కారణములు బాహ్యాములు. ఒకప్పుడు కారణము ఆంతరంగికము కావచ్చును; లేదా, 
ఆంతరంగిక కారణానికి, బాహ్యకారణములు సాహాయ్యపడవచ్చును. ఉదాహరణంగా, (1) రాజునకు 
రాజ్యకాంక్ష కలిగినది, ప్రక్క దేశముపై దండెత్తినాడు (కారణము, రాజుగారి ఆకాంక్ష కార్యము 
దండెత్తుట; కారణము ఆంతరంగికమని స్పష్టము) (2) రాజునకు రాజ్యకాంక్ష లోలోన కలదు; 
రాణి అందులకు ప్రోత్సహించినది. అపుడు రాజు ఎదుర్కొన్న వారినందరిని సంహరించి 
రాజ్యు(పాప్తి బొందినాడు. (ఇందు ఆంతరంగికమునకు బాహ్యము బలపరచినదని స్పష్టము) ఇట్టి 
బలవత్తరమైన కారణాలనూ, వానినల్ల కలిగే మానవ చిత్త నృత్తులనూ, వరిణత _ కార్యాలనూ 
నిరూపించడానికి ఏర్పడినదే నాటకము. అందుచేత నాటక కావ్యంలో రస మెచ్చట నున్నదంశే, 
దాని Human interest లోనే; అనగా, వాస్తవముగా మానవ సంబంధములకు కార్యకలాపాన్ని 
చిత్రించడంలో నే. కన్యాశుల్కంలోని లుబ్బావధాన్లను పేర్కొంటి, అవధాన్తయొక్క ధనలోభము 
జాతకాల్లో అతనికుండే వెరినమ్మకం - వీనివల్ల రామప్పంతులు అతగాణ్ఞూాక ఆటాడించి, 
అర వైయేళ్ళు దాటినా తిరిగి పెళ్ళికి సిద్దంచేశాడు. ఇచ్చట లుబ్బానధాన్ల స్వభావంలో ఇమిడియున్న 
ఆంతరంగిక కారణాలకు రామప్పంతులు అనే ఖలుని ధౌష్ట్యము తోడైంది. గిరీశం విషయంలో 
కూడా, బుచ్చమ్మ అనే ఒక చక్కని బాలవితంతువు అతని దృష్టి పథంలోపడి, వెరెత్తించి 
“అ వితో బ్యూటీ చూస్తే ఏమీ తోచకుండా వుంది” అనిపించి, ఆమెను వివాహం చేసుకొనే 
ఉద్దేశం కరిగించి, ప్రోత్సాహపరిచింది. 

ఈ విధంగా, నాటకంలో, ముఖ్యంగా సాంఘిక నాటకంలో సాధారణముగా మనం 
చూస్తూన్న మానవులే, మానవ (ప్రకృతులే, ఆ జీవితాలే ఆ మాటలే, ఆ చేష్టలే 
మనం చూడాలి. వానిని చిత్రించి, ఎత్తి (ప్రత్యక్షంగా, వాస్తవంగా చూవడమే నాటక కర్త 
ఉద్దేశమై యుండాలి. ఆ ఉద్దేశం ఎంతవరకూ నెరవేరిందో పరిశీలించడమే విమర్శకుని ఉద్దేశమై 
యుండాలి; అనగా - పాత్రల సృష్టి, వానిని పోషించడము అని అర్ధము. ఈ విషయంలో 
కన్యాశుల్కం ఎట్టి. ఉన్నత స్టానాన్న వున్నదో నే నీవరకే మనవి చేసుకున్నాను. రకరకాల 
పాత్రలు - అ రకాలలో ప్రత్యేకతలు మనకీ నాటకమందు ఎట్లు ఆనందము గొల్పుతవో 
కూడా మనకు విశదము. ఇదికాక కథపట్టు (0100 గురించి విచారణ చేయవలసి యున్నది. 
కథ పటుత్తంతో, జిగితో, బిగిగా, మూలసూత్రాలను అనుసరించియే కొసాకూ నడిచిపోవాలఠి. 
రకరకాల పుష్పముల నేర్చి, తెచ్చి, వాని నన్నింటినీ, రంగుల ప్రత్యేకతనుబట్టి - సూ(త్రములో 
బంధించి, కంటి కింపుగూర్చు మాలను నిర్మించినట్టే, నాటకములో కూడ, చక్కని రంగముల 
మధ్య - ఆయా సంఘటనలు - [క్రమముగా చక్కబరచి, మూల కథా సూత్రము నుండి 
విడిపోకుండు రీతిని బంధించి, ఒక _ పరిపూర్ణతను తీసుకొని రావాలి. కానిచో, నాటకము 


తన్వాళుల్క 0. నూరేళ్ళ నమాలోచనం.. 


ఒక “అతుకుల బొంతిగా మాది పాడౌతుంది. 'కన్యాశుల్క_ం’ - ఇత్ర అతుకుల బొంత 
లా 

ఎంత మాత్రమూ కాదనియు, చక్కని ఐక్యత, పరిపూర్తత, కరిగియున్నదని కూడ ఇస్‌ వరకే 
నిరూపించి యున్నాను. 

కన్యాశుల్కంలోని కథలు రెండు. ఈ రెండు కథలును రెండు తరంగములు, ఇవి ఒకదాని 
కొకటి సమానాంతరముగా నడుస్తూ, తుదకు 7-వ అంకం, 4 రంగములో కలుస్తున్నవి - 
విశాఖపట్నంలో - ఈ ఒక్కొక్క కథను మనం పరీక్రిస్తే అందు 5 భాగములు గోచరిస్తవి:ా 
1. వివరణ (Exposition), 2. పెంవు (Development), ౩. ఉన్నతి లేక ఉత్కర్హ (Clima), 
4. అవరోహణ (౫2411), 5. నిష (Denouement). మొదటి కధయైన గిరీశం - బుచ్చమ్మల 
పేమ మనం ఎత్తుకుంటే, పై జెప్పిన 5 భాగములు ఈ రీతిగా నున్నవి - 


(బథమ తరంగము 
(గిరీశం బుచ్చమ్మల కథ పట్టు) 
1. వివరణ (Exposition): అం. 2. రం. 1 గిరీశం బుచ్చమ్మను తొలిసారి చూడడం. 


2. పెంపు (Development): అం. 3 రం. 3 వివాహానికి ఆమెను ఒప్పించి, తనతో లేచి 
రావడానికి ఆమె సమ్మతించునట్టు చేయడం. 


డి! ఉన్నతి (Climax: అం. 5 దారిలో బండి తప్పించి రామవరం పారిపోవడం. 


4. అవరోహణ (Fal): అం. 7 రం. 4-ర్‌ రామవరంలో తన గురువుగారును, వితంతు 
శరణాలయాధికారియగు రామయ్య పంతులుగారి వద్దనుండి విశాఖపట్నం రావడం; లుబ్బ్దావధాన్ల 
ఆస్తికై తంటాలుపడడం. 

రః నిష్ట (Denouement): అం. 7 రం. 6 గిరీశం దొంగయని తెలిసిపోవడం, బుచ్చమ్మ 
రక్రింపబడడం. 


ద్వితీయ తరంగము 
(లుబ్జావధాన్ల మళ్ళీ పెళ్ళి) 
1. వివరణ (Exposition): అం. 2 రం. L* 
2. పెంపు (Development): అం. 3 రం. 1. గుంటూరు శాస్త్రి రాక: చౌకబేరం. 


క్ట ఉన్నతి (climax): అం. 4 రం. 1-2-34. పెళ్ళి - దయ్యం - మాయసుబ్చి 
పారిపోవడం. అం. 5 రం. 1. 


* నాటకానికి పూర్వం ఎట్టు సంచలనమూ లేకుండా, ఏదోవిధంగా సాగిపోతూండిన లుబ్దావధాన్లయొక్క_ 


జీవితంలో ఒకప్పుడు జరిగిన సంగతులు, రామప్పంతులు మధురవాణి సంభాషణ ద్వారా మనకు తెలుస్తాయి. 
అందులో లోభియగు లుబ్బావధాన్లు అరవై ఏళ్ళ వయస్సులో పెళ్ళి ప్రయత్నం ఎందుకు చేశాడో కూడా 
నొటకకర్త మనకు తెలియబరిచారు: అం. 3 రం. 1. లో 

మధురవాణి: ఎలా చేశారీ మహాచిత్రం” పెళ్ళయితే ధనం ఖర్చవుతుంది గాని రావడమెలాగ? 

రామప్పంతులు: లౌక్యమం కు మరేమిటనుకున్నావు? అసాధ్యాలు సాధ్యం, సాధ్యాలు అసాధ్యం చెయ్యడమే 
కదూ? మన సిడ్డ్దాంతిని దువ్వేటప్పటికి వాడేం జేశాడను కున్నావు? లుబ్బావధాన్లు అనుమానం తీర్చుకుందామని 
ఆయనకు జాతకం చూపించేసరికి పండాగారు యేమన్నారు? “వివాహ ధనయోగాలు జవిలిగా వున్నాయి; 
అయితే మీరు పెద్దవాళ్ళు, యిప్పుడు మీకు పిల్లనెవరిస్తారు? పెళ్ళిలా అవుతుంది. ఇలాంటివి జరగడానికి వీల్లేని 
మహాయోగాలు జాతకాల్లో పట్టినప్పుడు, గొప్ప మేలుకు బదులుగా గొప్ప కీడు సంభవిస్తుంది. అనగా మీకు 
మారకమో, ధన నష్టమో సంభవిస్తుంది.” అని చెప్పేసరికి అవధాన్సు గుండె చెక్కలై వివాహ ప్రయత్నం 
ఆరంభించాడు. ఇదీ కథ. మధు: ఏమికల్సన? 


కన్వాళుల్క 0: నూ లేళ్ళ నమాొలోచనం.. 321 


4. అవరోహణ గ211: అం. 5 రం. 3-డ్‌ కంశుకు గడబిడ - కూనీ కేసు సూచన. 
అన్నవే(త్రావధాన్లతో కతాల్రా ఆ దిట్బుళలు క విశాఖపట్నంలో కేసులు అం. 6 రం. 1. 
5. నిష 0౪౧౦౫6౧6౧౮: అం. 6. రం. 4. అం. 7 రం. 5-6 పశ్చాతాపం మధురవాణి 
౨ వల్ల కూని కేసు తేలిపోవడం. 

కధాతరంగాలు, ఈ (క్రింద చిత్రించి వ్యక్త పరచాను: సె పట్టికలోని అయిదు 
గయులను సంఖ్యల చలన చూవడ మైనది. 


సై చిత్తరువులో గమనించవలసిన విషయములు: 

ద|క్రరేఖగా నున్న భాగమే నాటములోని కధాతరంగము - ఇతరము సనురేఖగా చూపబడినది. 
(2) ఎగుడు, ఉన్నది, దిగుడు కలిగిన తరంగములే, ఆరోహణ, ఉన్నతి, అవరోహణ కలిగినట్టి 
ఆయాకథా భాగములు:ా (3) ఈ రెండు తరంగాలకు అత్యున్నత బిందువులు (చిత్తరువులో 
నెం 3 కలిగినవి ముందు చెప్పిన ఆయా కథలలోని ఉత్కర్షను చూపుచున్నవి. ఇవి కథా 
భాగానికి వెన్నెముక వంటివి - లేదా వెన్నుకుప్ప వంటివి. ఇది _ బలిష్ట్రమైనది. నాటకములో 
మిక్కి_రి బిగి కల్షిన భాగము (A Period of high tension). ఇదియే చూపవరులవట్ల్టను కూడా 
మిక్కుటమైన జాత్సుక్యమును కలుగజేసే భాగము. (A Period of high expectation). 
నాటక రచనా కౌశలాని కీ భాగము యొక్క రచనా విధానమొక ప్రమాణము. ఇందెంతేని 
శిల్పము (Dramatic art) ఇమిడియుండవలెను, ఇంకేమొస్తుందో, ఇంకేమౌతుందో అనే ఆతృత 
చదువరులయందును, చూపరులయందును కలుగజేస్తూ వారిని చకితులను చేసివేస్తూంటుంది. 
శిల్పము, పాత్రపోషణము సరిగా మేళవిస్తేనే నాటకం ఉన్నత (శ్రేణికి చెందినది కాగలదు. ఈ 
(ప్రమాణాన్ని బట్టి కన్యాశుల్కం ఉచ్చతరగతి నాటకమని స్పష్టముగాక తప్పదు. 

“ కంటు గురించి ఉవకధ: అసలా కంశేమో మధురవాణిది.' అది తెచ్చి రామప్పంతులు పెళ్ళికూతురు 
(మాయసుచ్చి)కి తగిలించాడు. మహేశం పారిపోయి ఆ కంట్‌ తిరిగీ మధురవాణికే యిచ్చేస్తాడు. మాయసుబ్బిగా 
వుండిన మహేశం మధురవాణి యింట దాసరి వేషంలోనికి మారుతూంటు రామప్పంతులు వస్తాడు - రాత్రి 
- మహేశం రామప్పంతులు కంటుబడితే గుట్టుంతా బట్టబయలౌతుందని మధురవాణి కంఠు మిష బెట్లి అది 
తెస్తేనే కాని యించ్చా అడుగు పెట్టు నివ్వనని రామప్పంతులును తలుపవతల వీధిలోనుంచే తరుముతుంది. 
పంతులా నిగీభమందు యూదుదోమని లుబ్బావధాన్ల యింటికెళ్ళి కంలఠు యిమ్మని పీడిస్తాడు. అప్పటికప డే 
ఎంతో కంగారుపడివున్న లుబ్బావధాన్లు కంచు, గింకు ప్రసంగించి లాభంలేదని రామప్పంతులును పొమ్మని 
కసిరేస్తాడు. అవ్వడు రామప్పంతులు హెడ్డు సహాయంకోరి, అవధాన్లను కూనీ కేసని బెదిరించమంటూడు. పొడ్డు 
కొంత ధనలాభం పొంది గుప్‌చుప్‌గా వూరుకుంటాడు. అప్పుడు పంతులు తాసీల్దారుకూ, ఇన్‌ స్పెక్షరుకూ 
ఆకాశరామన్న అర్జీలు కొడతొడు, హెడ్డు కూనీకేసు కామాపుచేశాడనీ, రంజకం అంటుకుని కూనీకేసు 
జ్వాలసపైకి లేచి లుబ్దావధానులను ఆహుతి చెయ్యడానికి చూస్తుంది. 


€ 


కన్వాళుల్కల నూరేళ్ళ నమాలోచనం... 


నాయకులు 


ఈ సందర్భంలో కథా నాయకులను గూర్చి రరఠదరూూవూూాటులు చనల చెప్పుకోవలసి అత్రాతుది; 
కన్యాశుల్క_ంలోని రండు ముఖ్య కధలకా నాయకులు, గిరీశం, లుబ్దావధాన్లు. వారిలో గిదీశం 
కార్యదకుడైన నాయకుడు (Active hero); కాని లుబ్దావధాన్స్లు మాత్రం (Passive) అనగా 
స్త్పబ్టు డై, లేకా ఆడిస్తె ఆలాగు నాడే రకము. ఇలాంటి స్తబ్దత కరిగిన నాయకుని (ప్రక్క 
మర “తవ్వుతూండే భత ఒకడుండాలి. వాడు నాయకుడికి సాధక బాధకాలు అడుగడుక్కు 
జ్ఞాపకం చేసూండాలి. ఇట్టే ఖలుడే రామప్పంతులు. ఇతడు బుక లోపాలను 
గుర్తించి, వాటిని ఊతగాగొని, స్యలాభంకోసం వని చేస్తూంటాడు. చూడండి. రామవ్పంతులే 
లుబ్దావధాన్లను గురించి ఏమంటున్నాడో; “వాడికి వ్యనహారజ్ఞ శ్లానం లేకపోవడం చేత, కోర్టులంశే 
భయంచేత, నా సలహా లేక బతకళేడు” అని - (పీ 4, 48). అందుచేత రామప్పంతులు 
లుబ్దావధా న్లను తనచేతి ss వరిని, రడ వాల్చి అని ఒక తడక అల్రినాడు. ఇక గిరీశం 
మాట; అసలు గిదీశమే ఒక గ్‌ గొప్ప దుష్టుడు - అందుచేతనే జీవన 'వచాహంలో నిర్భయంగా, 
ఈదులాడుకు పోతుంటాడు. ఒకప్పుడు తరంగా గాలెదు రైతే చమత్కారంగా తప్పించుకుంటూ, 
ములుగుతూ, తేలుతూ పోగలడు. ఈ విధముగా - ఇక గన్యుస్తానం  చేరుకుంటున్నాడనే 
సమయానికి, బుచ్చమ్మను పవిత్రంగా విడో మేరేజి చేసికొని కీర్తి, సుఖం అనే జీవిత పరమావధిని 
పొందుతూంశు, మబ్బు లేని పిడుగు - మధురవాణి - హ్‌ గిరేశం కధంతా అడ్డంగా తిప్పేస్తుంది. 
ఈ రీతిని, రెండు ముఖ్య కధలలోను ఒక (ప్రవాహనికి మరియొక వ్రవాహం ఎదురౌతూ; 
నాయకుని యెడల మనకు గల ఉత్సాహాన్ని ఇనుమడిస్తూంటుంది. ఒక గణము శక్తులను సారె 
సారెకూ, మరొక గణము శక్తులు ఎదుర్కొ టూం కునే, ఆ సంఘర్హ్తణ వలన ఆయా పాత్రల 
స్వభావము పైకి వస్తూంటుంది. ఒకటి గెలుపొందే సమయానికి దానికొక (ప్రతీఘాతము 
తద్వారా నాయకునికి పశ్చాతాపం, లేదా అధోగతి, లేదా మరియొకరికి ఉన్నతి - ఇవన్నీ 
చూసే ద్రష్టల హృదయాలు కల్లోరితమగుటయేకాక, వెనువెంటనే ఒక చక్కని నీతినికూడా 
అలవరచుకుంటూంటవి. ముందొకసారి నేను లుబ్బావధానులను గూర్చి అతడొక విషాద [ప్రాధాన్య 
నాయకుడు అని (వాసియుంటిని. అట్లా వ్రాయుటకు తగినంత కారణము లేకపోలేదు. ఈ 
దళము సతతము. మనమ ఇప్పట్టున చేయవలసి యున్నది. ఎట్టువాడు మిషాదరస న 
నాయకుడు? -- ఒకానొకడు, తనకుగల యున్నత స్థానమునుండి" = (పేరణముచే గాది, 
[వమాదవశమునగాని కాక, - నిజ ప్రకృతిచే (ప్రేరేపింపబడిన స్వయంకృతావరాధమువలనను' 
తన నైజంలో నాక భాగమైన కొన్ని అఃాబాట్టు వల్లను, పతితుడైతే - అతడే విషాద 
(పాధాన్య నాయకుడు, లుబ్దానధాన్లులక్రాధి కారి ఆ మ 'స్వాధ్యా ఇయు. రామచంద్రపురంలో నో, 
ఆ చుట్టువప్రక్కలనున్న గ్రామాలలోనూ, పేరెక్కినవాడు. సంఘంలో ఇంతకంకు ఉన్నతి యే 
ముంటుంది? కాని ఇతనిలో కొన్ని లోపాలు కలవు. ముఖ్యంగా, “డబ్బుచ్చుకున్న తరునాత 
చచ్చిన శవానికె పుస్తె కట్టక తీరదు," అనే మూఢత్వంతో కూడుకొన్న గర్వం వున్నది. 
కం. గర్వ ట్‌ అవధాన్ల పతనానికి మూలకారణమైనది. 


గొల్సము 


కన్యాశుల్మ_ములో శిల్పమును గూర్చి ముచ్చటించేటప్పుడు మనము ప్రత్యేకముగా రెండు 
విషయాలు చెప్పుకొని తీరాలి. అది: (1) నాటక కర్త సూక్ష్మ వివరాలు కూడా లక్ష్యంగా 
వుంచుకునే శద్ర (Careful attention even to minute details) (2) మానవ స్వభావాన్ని 
పరికిరించి, దానిని త్‌ర్చి చిత్రించడం {Careful study of the human mind and nature 
and its depiction) మొదటి లక్ష్యానికి తార్కాణాలు కొన్ని ఉదహరిస్తున్నాను: (1) 


stage directions (రంగసూచనలు) - “అన్నిహోత్రావధాన్లు జంరూలు వడుకుచుండును”' 
“ల నలత నావను తరునున = లలన వివర రుట్సుచారికు ను! ఆ “కటల 


తక్‌నా చం లుం: స తేళ్ళ సహాలోహరతు 323 


అణ నాల్‌ 


గిరీశం వనివాళ్ళచేత వందిరి వేయించుచుండును” మొదలైనవి. ఈ సూచనలతో నాటక కర్త 
ఆయా సహజమెన వాతావరణములో ఆయా వ్యక్తులను నిలిపి చూపినారు. (2) వెంకమ్మ 
నూతిలో వడిన విషయము. ఇది రంగస్తలం మీద కాకుండా చూపరుల పరోక్షనుందు జరిగినది 
గనుక ఒకప్పుడు దానిని వారు మరచిపోవచ్చునని యూహించి నాటక కర్త నాలుగు చోట్లు 
నాటకంలో, ఆ ముఖ్య విషయాన్ని పెర్కొన్నారు. 21వ పేజీలో వెంకమ్మ: “అన్నయ్యా, ఈ 
సమ్ముంధం చేస్తే నేను నుయ్యో గాయ్యో చూసుకుంటాను” అన్నది - ఇవి మామూలు 
ఆడంగుల పొడిముక్కలు కావు. తన కుమార్తె కష్టం హృదయంలో బాగా నాటించుకున్న ఒక 
శిస్ట్రగృహాణి యొక్క శవథం అని తెలిపేటందులకు ఈ విషయము ఇన్నినారులు వేరువేరు 
సందర్భాలలో చెప్పవలసి వచ్చినది: 29వ పేజీలో కరటకశా,స్రై, మధురవాణితో, “ఈ 
సమ్మంధం చేస్తె నా చెల్లెలు నూతిలో పడతానని వొ్టుసుకుంది” అంటాడు. 5ఉవ "పేజీలో 
గిరీశం, “వెంకమ్మ మొగుడుతో దెబ్బలాడి నూతిలో పడ్డప్పుడు నేను సాహసించి వరికి 
పైకి తీసిందగ్గర్నుంచీ వూరంతా నన్ను సాక్షాత్తూ హరిశ్చంద్రుణ్తిగా భావిస్తున్నారు” అంటాడు. 
(3) ఇట్టిదే, మాయ సుబ్బి నిజంగా ఆడపిల్ల కాదు-ఆడ వేషంలోనున్న మహేశం. ఒకానొక 
కురాడు-అనే సంగతి కూడా చదువరులకు పదే పదే - 'నూయగుంటి అన్న నాటక 
వక్షోక్తి (Dramatic irony) ప్రయోగిస్తూ ఆ విషయం మనం మరచిపోకుండా చేస్తారు. 
130వ “పేజీలో మధురవాణి “మాయ గుంటని ఎక్కడ దాచారు?” అంటుంది. 133వ పేజీలో 


లుబ్జావధాన్సు - “వీ మూయ గుంటా, నీ కంచే నీ యింట్లోనే వున్నాయి.” 190వ పేజీలో 
లుబ్జావధాన్సు “ఆ మాయగుంట పారిపోవడం యేమి” అని మొరపెడతాడు. ఈలాగున ఈ 
విషయం అనేక సార్హు చెప్పి - చెప్పాలని చెప్పడం కాదు - అతి సహజంగా మాటల 


ధోరణిలో, సందర్భానుసారంగానే చెప్పి - అది మన జ్ఞప్తియందు దృఢంగా నాటుకున్నబ్లు 
చెయ్యడం = ఇది కూడా రచనాకాశలాన్నె చైెటతుతూాంది, 

(4) మరొక్క చిన్న విషయం: 147వ పేజీలో లుబ్బానధాన్సు హెడ్డుకు లంచం రూపేణా 
12 రూపాయలిస్తే అందులో మూడు రూపాయలు పొద్దు రామప్పంతులు వంతుగా ఇచ్చినట్టు 
కదా వున్నది? రామప్పంతులు చేత తన వంతుకు వచ్చిన మూడు రూపాయలు ఏవిధంగా 
ఖర్చు పెట్టించాడో చూడండి. ఒక రూపాయి అసిరిగాడికి (14కిన పేజీ) మధురవాణి 
(ప్రవర్తన గురించి అనుమానవడి ఆచూకీ చెప్పమని: రెండవ రూపాయి తిరిగి అసిరిగాడికే 
(149వ పేజీ) చీకట్లో మీనాక్షిని చిటికేసి పిలవడానికి మూడవ రూపాయి దాసరి వేషంలోకి 
మారిపోయిన నుహేశానికి. రాత్రల్లా ఇల్లు చేరకుండా చేసిన మధురవాణి యింటికి రమ్మన్నదనీ, 
మీనాక్రిని లుబ్బానధాన్లు ఇంటికి తీసుకుపోయినాడనీ రెండు శుభవార్తలు తెచ్చినందుకు - 
అయితే మూడు సందర్భాల్లో రామప్పంతులు చేత ఒక్కొక రూప్త్లోయి ఖర్చు పెట్టించి 
నాటకకర్త, రామప్పంతులు యొక్క స్వభావాన్ని మనకు ఇస్టే అవగతము చేసినారు - మొదటి 
రూపొయివ్వడంలో, రామప్పంతులు మధురవాణీని సందేహించేవాడనీ, రెండవ రూపాయివ్వడంలో 
రామప్ప సాధారణంగా మీనాకితో చీకటి తప్ప) చేస్తుండేవాడనీ, మూడవరూపాయివ్వడంలో 
నియోగపు దర్జాకోసం ఎంత ఖర్చెనా వెనుదీయడనీ - మనకు అతి సులభంగా స్పష్టీకరించారు. 
కన్యాశుల్కం ఒక గొప్ప మేధావి యొక్క రచన (A ౪౦౧ of genius) అని ఈ వరిశీలనవల్ల 
తెరియగలటు. శ అప్పారావుగారు నాటక సంబంధ విషయాల్లో ఫ్ర చిన్న వస్తువు నైనా 
మ సెట్టవారు కారని స్పష్టం కాదా, దినిని బట్ట? 

ఇక రెండవ లక్ష్యమైన మానవనైజ పరిగిలన అతి సున్నితమైన దాని నిరూవణ విషయమై 
మచ్చుకు కొన్ని ఉదాహరణలు పేర్కొంటున్నాను: రామప్పంతులు నైజంలో =. పిరికితనం, 
మళ్ళీ దాన్ని కప్పుకునేందుకు ప్రయత్నించే బడాయి - రెండూ కలిసి ఉన్నాయి. ఈ లక్షణాన్ని 
ఒక చిన్న సంఘటనలో రెండే వాక్యాల్లో ఎంత చక్కగా చిత్రించారో చూడండి: 

అర. రకాలతో 


ఎ! 


రానుప్పంతులు మంచం క్రింద నుండినా పూటకూళ్ళమ్మశచేత 


తన్వాశుల్క న తేళ్ళ సమాలోచనం... 


చీవురుకట్టు దెబ్బతిని పైకి వచ్చి వీవు తడుముకుంటూ “నీ సెగదరగా, ఆడదాని వైః కయినా చే 
లేకపోతే చంపేసి పోదును” అని లేని పౌరుషం చూపిస్తూ వెంటనే వూటకూాళ్ళమ్మను చూచి 
మధురవాణితో అతి దీనత్వంగా “ఆ ముండ మంచం |క్రిందనుంచి రాదేం? - చీపురు కట్ట 
నమ | అని పెరికితనాన్న వెల్లడి చేయించేటట్లు అనిపించడం ఎంత చమత్కారంగా వుం 
కాత మూతి, కొద్ది పరిశ్రమతో, ఎంతో (ప్రయోజనం చూపించడం ఆజ్‌; - 


th క. 

Ry అజో కన్య అల క ఆసలు 

గిరీశం పట్టున, అతని వాచాలత్వము ఎంత సుళువుగా చూపించారో చూడదూడి. దెంకళేశం 

అం. 2 రం. 1లో “నల దమయంతులిద్దరు' అనే వదం చదివాక, నెంంచమకతనా కారు 

కరటుకశాస్తి,, వెంకళుశాన్ని 'నునః ప్రభబానలను' అన్న సమాసానికి అర్తం అడుగుతాడు 
(ప 


వెంకటేశం మాతం సహజమైన దద్దమ్మతనంతో ఇంటి పెకపం చూచి వ్రూరుకుజతో డక 
అప్పూడు గిదీశం త్‌ కలుగజేసుకొని, “చిన్న కుర్రాళ్ళకు అలొంట మాటలకు అరం 


నీ 


తెలుస్తుందా అండి?” అంక, అన్నిహోత్రావధాన్సు “పద్యాల కర్తం చెప్పరూ” అని గతైచాద 
దానికి అలాంటి యిలాంటి వాళ్ళంతా నీళ్ళు ననులవలసిండ్‌ క 3 
జెంటునే, ఏమన్నాడో చూడండి: “ఇప్పటిమట్టుకి వేదంలానే నట 
ధివూగా గద్దించి, అన్నిహోత్రుని నోరు కొళ్టేస్తాడు. అటుపైని అగ్నిహోత్రావధా 
కోపిష్టీ, (వ్రధవమకోవం (వ్రధానగుణం కలవాడని ఒకచోట ఎంత సూక్ష శై క్యా 

చేశారో చూడవలసి యున్నది: 263వ పేజీలో అన్నిహేేతునకు, తన కుమార్తె బుచ్చమ్మను 
గిదీశం లేవదీసుకు పోయినట్లు తెలుస్తుంది. నూార్తీభవించిన రౌదరసం - అ 

అపుడు రామప్పంతులు అతన్ని సమీపించి గిరిశాన్ని బాగా తిట్టైద్దామునే ఉద్దేశంతో “అయా 
వారు మహా _ దొడ్డవారని చెప్పారు. ఏమి ఎత్తుకుపోయి నాడేమిటండివో అంశు దానికి 
అగ్నిహేత్రావధాన్లు, జవాబు “ఏమెత్తుకు పోయాడా? నీ (శ్రాద్ధం ఎత్తుకుపోయాడు - వకేరు 
ముండని లేవదిసుకు పోయాడు.” అని తనకోవం అంతా ఎదుటనున్న రామప్పంతులు మీద 
దులిపేస్తాడు. ప్రధను కోపం అంటే యిది! ఈ కోపాన్ని నిరూపించడం ఎంత నైసర్గికముగా 
వుందో చూడండి; కోపంగా వున్నట్టివానిపై ఈగ వాలినా, అతని కోపం ద్విగుణమై అతడా 
యీగను కూడా చంపేద్దామనుకుంటాడు కాదా? ఇకను వెంకశుశం చేత “నే నేను 
అనిపించి బాలుర నైజం, “తమ్ముడికి పెళ్ళి చెయ్యాలంశు, నా భూమి అమ్మండికాని, దాని 
గొంతుకోసి సుబ్బిని లుబ్బావధాన్సుకివ్య వొద్దనిపించి బుచ్చమ్మ యొక్క సరళ స్వభావం 
ఎంతో చక్కగా నిరూపించినారు. 


శైలి 


సై ప్రసంగం తిన్నగా మనలను భాష, శైలి అనే విచారంలోకి దించుతుంది. కన్యాశుల్క_ 
నాటకముశైలి సరళము (Simple), స్పష్టము (Direct), సారకము (Effective). రోజూ 
ఆబాలగోపొలమూ వాడుతూ, అందరికీ చక్కగా నోటబట్టినట్టి - ధారాభళమై, సజీవ మైనట్టి 
- కమ్మని - వాడుక తెలుగు భాష - Vernacular Telugu -- ఈ వాదుకభా బు 
నాటకానికి మొదటి ఆకర్థణశక్తి - (మొదటిది కావచ్చును కాని, ముఖ్యమైనది మాత్రం కాదు 
- ముఖ్యమైనది రచన - పాత్రల సృష్టి పాత్రల జీవకళలు. ఎంతోమంది, కన్యాశుల్కంలో 
హాస్యం మాటలు తప్ప ఇంకేముంది? అనే తప్పు అభిప్రాయంలో వడియున్నారు) మాటలు 
మనలను తప్పక ఆకర్షించేవే! కుర్రాళ్ళు కూడా చదివి ఆనందిస్తారీ భాష కారణంచేత. రసం 
అంతగా వారికి గ్రాహ్యం కాక పోయినప్పటికీ. వాడుకభాష గురించి (శ్రీ, అప్పారావుగారే 
మొదటి కూర్పు ఉపోద్దాతములో ఈ విధంగా (వ్రాసినారు. 

“] cannot understand how modern writers fail to see the merits of spoken 


Telugu, its softness which elicited the admiration of foreigners and its range of 
expression. At this moment, the best prose in the Language is in the spoken 


తన్వాళుల్క 0. నూరేళ్ళ నమౌాలో చనం... దాదా దా 325 ) 


dialect. I believe my play is the first ambitious work in the spoken dialect, and 
certainly, it has not failed.....” 

“] view the Telugu literary dialect as a great disability imposed by tradition 
upon the Telugu. Let those who love fetters venerate it. My own vernacular for 
me, the living Telugu, the Italian of the East, in which none of us is ashamed 
to express our joys and sorrows, but which some of us are ashamed to write 
well. Literature in the vernacular will knock at the door of the Englishman in 
India. Its posibilities are immense.” 

pm and I know it is not arguments that will evolve a new literary dialect 
for Telugu. A great writer must write and make it. Let us prepare the ground 
for Mm” 

భాషగురించి, శైలిగురించి ఉదాహరణగా పుస్తకం అంతా పేర్కొనాలి. అయినా మనసుండబట్టుక 
మచ్చుకు రెండు మనవదిచేస్తాను. అం. 1 రం. 2లో - గిరీశం, రామప్పంతులు మంచం 
(క్రిందనుండే మధురవాణిని గురించి మెల్లిగా మాట్టాడుకుంటారు- 

రామ: రెండొందలు కొజేసిందిరా బాబూ. 
గిరీ: నువ్వు లేం జాగత్తచేశారా? 
రామ: అంతేనా? 

గిరీ: మరేమిటి? 

భాష ఎంత సరళంగా ధారాళంగా వుందో చూడండి. మాటలు తక్కువైనా అర్హం బోలెడు, 
'నువ్వులేం జా(గత్త చేశారా" అంకు “నీ రెండొందలకూ తిలోదకాలేనోయి 'పెయ్యవమ్మూ” అని 
అర్హం. వెంటనే రామప్పంతులు ఏడుపు మొగంతో “అంతేనా?” అంట అర్హం ఏమిటీ- “నా 
రెండొందలకూ గతి అంతేనా?” మధురవాణి నాయెడల విశ్వాసంగా వుండదూ, అయ్యో! అని 
ఈ విధంగా మాటల సూక్ష్మ్మతకు, అర్హ బాహుభ్యానికీ, ఉదాహరణలు పుస్తకం నిండా వేనవేలు:- 


“నాకు డబ్బు గడ్డ వరక = “అన్నా మోటుతనం!"” - “నేన్నిలబడ్డచోట రూసాయలు 
గలగ్యలాల్తాయి” -- ఆ మాటల పొందిక యెంత:- ఎట్టి వదవరణము: ఒకమాటతీసి మరొక 


మాటు వెయ్యడానికి ఎక్కడా అవకాశం దొరకదే! 


సాంఘికదోష నిరూపణము 


కన్యాశుల్మము సంఘానికి నీతిని బోధించుటకు ప్రదర్శించే ఉద్దేశముతో రచింవబడినది. 
మితిమీరిపోయి అతి భయంకర రూపాన్ని .దాల్చిన కన్యాశుల్కం నిమిత్తం అతి బాల్య 
వివాహాలు, అందువల్ల సమాజానికి కలిగే అపారమైన నష్టము, దీనిని మానవజాతికి స్పష్టీకరించే 
వుద్దేశం గల (గంథం, కన్యాశుల్కము. ఈ విషయమై నాటక కర్తే తమ మొదటి కూర్చు 
ఉపోద్దాతములో, ఈ భావం ఆంగ్లములో వ్రాసి యున్నారువా 18, శీ His highness 
the Maharajah of Vizianagaram వారి ఆజ్ఞానునారముగా, విశాఖనుండలంలోని సాధారణ 
ప్రాంతాల్లో, (బాహ్మాల్ల కన్యాశుల్కవు పెళ్ళిళ్ళు ఎన్ని, ఎటువంటిది, అని లెక్క ముం, 
అట్టి వివాహాల మొత్తం 1034 అని తేలింది. అందులో 99-5 సంవత్సరాల యాడు 
బాలికలకు, 44-ానాలుగు సంవత్సరాల బారికలకు, 3౪౮-మూడు సంవత్సరాల బాలికలకు, 
3-రెండు సంవత్సరాల బాలికలకు, - ఒకటి ఒక సంవత్సరపు నిసుగులకు. ఎంతఘోరము: 
అందు ఆఖరుకు యేడాది పిల్లల ఖరీదు, తలకు రు. 350 మొదలు రు.400 వరకు 
ఉండెనట:- ఇంతేకాక - మిక్కిలి ఆశ్చర్యకరమైన విషయము:- పుట్టబోయే పిల్లలకు కూడా 
బేరాలేనట:- ఎంత గుండెలు తీసినవని:- మీదు మిక్కిలి. అది శిష్టాచారమని మురిసిపోవడం:- 

ఇంతకం ళు మూర్చత యెక్క_డుంటుంది? ఇది (బాహ్మణ్యనూ? చేదం చదువుకుంశేు 
నేం, జంధ్యాలు వేసుకుంటేనేం, శిశుహత్యా పాతకానికొడిగట్టుకున్నారు! పెళ్ళి "పేరిట గిశుబరి! 
ఇట్ర కఠోర పరిస్తితులలో, అంతా ఏకంగా గ్రుడ్డిగా సంచరిస్తూన్నవుడు, సారస్వతం యొక్క 


/ NE NN త వాంణటంతోక ౨ యమా చేలః నమాలోచనం... 


ధర్మం యేమిటి? అట్టి దురాచారాలను యెత్తి చూపి, సభ్య పురుషులమని సంతోషిస్తున్న 
పద్రమనుష్యులంతా తలలు వంచి పొట్టుల్లో పెట్టుకుని, తీవ్రంగా ఆలోచించేటట్టు చెయ్యటమే 
కదా! డబ్బుచ్చుకుని చిన్న పిల్లలను ముసలాళ్ళకిచ్చి పెళ్ళి చెయ్యడం శాస్త్ర విరుద్దమని, 
నైతికజీవనం కాదని దానివల్ల ఎంత హోనైనా వుందని, చెప్పడానికి |వ్రోఘన నాటెకమే 
కన్యాశుల్కం. అందుకే నాటకకర్త _ ఎన్నిచోట్ల ఎట్టి వింత వింత వివాహాలు పేర్కొన్నారో 
చూడండి: త్ర 

1. 10న పేజీలో గిరీశమంటాడూ - “వూటకూళ్ళమ్మ ముచ్చటగా తప్పటడుగులు 

'సేరోజుల్లో ఒక కునిష్టి ముసలాడికి కట్ట నిశ్చయించారు. పుస్తె కట్ట బోతూంకేనో, కట్టిన 

ఉత్తర క్షకాంలోనో ఆ ముసలాడు పెళ్ళి పీటమీదే గుటుక్కుమన్నాడు. అవ్వడు. పెళ్ళి 
అయినట్టూ కానట్టా! అని మీమాంస అయింది. కొందరు పుస్తె కట్టాడన్నారు. కొందరు 
కట్టులేదన్నారు. పిల్ల తండ్రి పెళ్ళి కొడుకు వారసులమీద దావాతెచ్చాడు. పురోహితుడు వాళ్ళ 
దగ్గర లంచం పుచ్చుకుని, పుస్తెకట్టలేదని సాక్ష్యమిచ్చాడు. దాంతో కేసు పోయింది. కాని 
దాన్నెవరూ పెళ్ళాడారు కారు.” 

2. 17వ పేజీలో, కరటకశా,స్రై, (ప్రసంగవశాత్తూ జావమరిదితో “చచ్చాడంటే వాడిదా 
తప్ప? మంచంమీంచి. దించెయ్యడానికి సిద్దంగా వున్న వాడిక్కట్చావ్‌ ” అంటాడు. 

3. 85వ పేజీలో లుబ్బావధాన్లు, “డబ్బుచ్చుకున్న తరువాత చచ్చిన శవానికైనా కట్టక 
తప్పదు” అని అదొక హాక్కులాగున చెప్పి సంఘం యొక్క_ అధోస్టైతిని వెల్లడిచేస్తాడు. 

4. 110వ పేజీలో గిరీశం “నీ మొగుడు నిన్ను పెళ్ళాడి యెంత సుఖ పెట్టాడో, మా అన్న 
నీ చెల్లెలిని పెళ్ళాడి, అంతే సుఖపెడుతాడు....మా అన్న మీ చెల్లెలిని పెళ్ళి అనే మిష పెట్ట 
కొంటున్నాడు. వాడింట యిది జీతంలేని బావనక్కలాగు వనీపాటు చేస్తుందని వాడి ఆశ.” 

ర్‌. 188వ పేజీలో నాయుడు ప్లీడరు, అగ్నిహేత్రావధాన్లను గురించి చెబుతూ, “మల్లవరంలో 
సహ(స్రమాసజీవైన ఒక (బ్రాహ్మణ శ్రష్యడుం క, ఆయనకు తన పెద్ద కుమార్తె (బుచ్చమ్మను 
కన్యాదానం (ఎ. చేస్తి ౮కు పిల్లికూనలు స్వీకరించే టప్పటికి, పెళ్ళిలోనే, ఆ బ్రాహ్మడి 
పుణ్యమంతా మూడి, పరంపదం వేంచేశాడు!” అని తన  |బహ్మద్వేషం వెల్లడి చేస్తాడు. 

ఇవికాక నాటకం నిండా బాల్యవివాహాలకూ, కన్యాశుల్క స్వీకారానికీ, అనయాలు అనేకం. 
అడుగడుక్క్కూ ఈ సంఘ దురాచారాన్ని ఎత్తిపెడుతూ నాటకం “కన్యాశుల్క” మున బతు 
సార్రకం చేసుకుంది. 
ముగింపు 


ఆం(ధ్రసారస్వతంలో కన్యాశుల్కాని కే స్థానం? 

ఈ (వశ్నను విచారించడానికి వూర్వం కన్యాశుల్కం గురించి ఆనాటి వ(త్రికాభిప్రాయములు 
కొన్ని 'పేర్కొంటున్నాను. 

1. He has likewise shown unmistakable merit in constructing a singularly 
original and interesting plot and creation of a variety of characters true to 
life, we are sure, if represented on the stage, will greatly please any Telugu 
audience,. .. the whole piece is very happily put together and constructed, 
evincing no little originality and dramatic skill on the part of the author. 

- The People's Friend: January 21, 1897. 

2. It holds the mirror upto nature. 

- The Weekly Review: March 27, 1897. 

3. The piece besides displaying much incident and humour, possesses the 
very necessary elements of characterisation, a trait often conspicuous by its 
absence in our old plays. - The Telugu Harp 

4. The play has been acted several times, and judging from the large 
audience which crowded the theatre on each occasion, the author must be 


congratulated upon the success which the exhibition of his work produced. 
- The Fast Coast News. 


5. A careful study of the book is sure to bring home to the mind of the 
reader the need for social reform... ... ... May this work which is intelligible to 
the masses, spread all over the country, and help the cause to social reform. 

- Chintamani. 
పరివూర్లమైన విమర్శవలనను పత్రికాభిప్రాయముల వలనను నాటకమొక అపూర్వమైన 
సృష్టియని గోచరము కాకతీరదు. _ జీవకళలుట్టిపడునట్టి పాత్రలు, పామరులను సైతము 
రంజింపజేసే సులభమైన వెన్న బెట్టిన భాష, సుగమంగా సాగిపోతూన్న శైలి, భావగర్భి తమైన 
పదజాలంతో కూడుకున్న భాష, చమత్మారమయిన కధాకల్పన, నాటకరచనలోని బింకము, 
కథపట్టుల గమనము, వివిధ భాగముల ఐక్యత, సర్వవిధ సంపూర్తత్వము మున్నగు గుణాలు 
చూస్తే కన్యాశుల్కం అన్ని విధాలా ఉన్నత (శేణికి చెందిన నాటక రాజమని చెప్పక తప్పదు. 
అట్టి _ అభ్మిప్రాయమునకు రానివాడు ఆంధ్రదేశంలో వున్నాడంలు నమ్మడానికి వీలులేకుండా 
యున్నది. పాత్రలచుట్టూ తదుచితమయిన వాతావరణాన్ని కల్పించి ఆ మధ్యను పాత్రను 
స్పష్టీకరించడములో నైతే నేమి, ఆతా పాత్రల _నైజగుణాలను చిత్రించడములో నైతేనేమి ఖే 
అప్పారావుగారు ఒక గొప్ప “శిల్పి (ఊం అని చెప్పితీరాలి. అందరినీ రంజింపచేయడ 
సారస్వతం యొక్క ముఖ్య ధర్మం అని మనం ఒప్పుకుంటు - కన్యాశుల్కం పండితులను, 
పామరులను, (స్త్రీలను, పురుషులను ఆబాలగోపాలాన్ని ఆనందపరచింది - ఆనందవరుస్తూన్నది. 
ఇకముందు ఆనందపరుస్తుంది. నిస్సందేహంగా ప్రాపంచిక వ్యాపారాలను, మానవ చిత్త 
వృత్తులనూ, చూపరులకు - సరియైన దృక్పథంలో నిలిపి నిరూపించడమే సారస్వతానికి ముఖ్య 
ఆదర్శముకదా! ఈ (ప్రమాణాన్ని బట్టు కన్యాశుల్క_ంతో పోల్బవలసిన నాటకము ఇం కేదికలదు? 
నాటకమై - అద్భుతమగు రచనా కౌశలముతో కూడుకొని ఉచ్చ శ్రేణి నాటకమనిపించుకున్నది 
మన కన్యాశుల్కం. సారస్వతమైై (ప్రకృతికి దర్పణ మెత్తి ఆం(ధ్రసారస్వత లోకంలో ఉన్నత 
స్తానానికి హక్కు నేర్పరుచుకున్నది. ఆంధ్రుల కన్యాశుల్కం. ఆంధ్రుల నిత్య నైమిత్తిక జీవనంలో 
మనం రోజూ చూచే సంఘటనలూ, మనం ఎల్లవ డూ వింటూన్న పదాలు, మన వేషాలు, 
మన ముద్దు భాష, మన వ్యాపారాలు, మన ఊహలు అన్నీ తన ముందు ఇముడ్చుకొని 
వ్యక్తం చేస్తూ ఆంధ్ర విజ్ఞాన (ప్రపంచములో ఆదర్శప్రాయమై. నిలిచింది (శ్రీ) గురజాడ వారి 
కన్యాశుల్కం. 

ఇట్టి ఉద్గర్తంధాన్ని రచించిన కవిశేఖరుడు - ఇట్టి అపూర్వ కావ్యాన్ని సృష్టించిన కవిబ్రహ్మ 
శ్రీ గురజాడ అప్పారావుగారు - అస్తమించినారు. కాని విచారంకేదు ఎందుచేతనంళే, 
శాశ్వతంగా తను నామాక్షరాలు ప్రతి ఆంధ్రుని హృదయంలోనూ - ఆంధ్రావనియందన్న 
మాట - స్త్పిరస్థాయిగా ఉండేటట్లు కన్యాశుల్కం మూలాన్ని చేసికొన్నారు. ఆ అ(పతిమాన 
ప్రతిభావంతమైన ఆంధ్ర [గ్రంధాన్ని - కన్యాశుల్క నాటకాన్ని - ఆంధ్రుల కందిచ్చి దివికేగినారు. 
వారి ఆత్మ నేడు సర్వేశ్వరుని శాంతిధామంలో విహారం చేస్తూంది, ఆనందముగా. 

“తస్మిత్‌ ప్రీతిః, తస్యప్రియ కార్యసాధనంచ తదుపాసనమేవ.” 

అతనియందు (శ్రద్ద, అతని కిష్టమైన కార్యములు సాధించుట - ఈ రెండే అతని సేవ 
ఆకు గును: 

అనగా అతని అడుగులలో అడుగులు వేయుచు - అతని యాదర్శములు జ్ఞప్తియందుంచుకొని, 


హై 
భాషా సేవ చేయుటయే మన మాతనియెడ జూవనలసిన గౌరవము. అదియే శ్రీ, గురజాడవారి 
యాత్మకు శాశ్ళతమయిన శాంతి నాపొదించగలదు. 


(భారతి - 1940 - జూన్‌, దూల ఆగష్టు, న్నెవ్రెందిడు నంచికల నుండ) 
శం శ 


( 325 ) 


కన్యాశుల్క Sr మమ రేళ్ళ నమాలోచనం... 


కణస్యాశుఎల్క_ం = ఎంశట్రాదాన్న బలహీనత" | 


. ఆచార్వ వేమూరి వెంకట రామనాథం | 


గిరీశం గారు జగద్విఖ్యాత వురుషుడు. ఆం|ధ నాటక రంగము పై అతడొక “వపూూారలిష్‌ 
యంగ్‌ మాన్‌”. ఆధునికాంధ్ర సారస్వతము మన కొసగిన చిరస్మరణీయ పాత్రలలో గిరీశం 
అగ్రగణ్యుడు. 

గిరీశం, “కన్యాశుల్క్మము” అను సాంఘిక నాటకములో ఒక పొ. శ్రీ గురజాడ 
అప్పారావుగారి అమర లేఖినితో అతనికొక ఆకారము వచ్చినది. ఆ నాటకకర్త సజీవ 
పదసంజాలములో ఇతని కొక శాశ్య్వతత్వ మేర్పడినది. 

“కన్యాశుల్కం” నాటక మనగానే గిరీశం గాథయేనని పెక్కురి (భమ. ఈ (భమకు ముఖ్య 
కారణము 'కన్యాశుల్క' నటులు గిరీశం గాథకు మిక్కుటమైన ప్రాముఖ్యమునిచ్చుకు. 

కొని కన్యా శుల్కుమునకు ప్రధాన పాత్ర గిరీశం కాదు. అందలి ప్రధాన కధలో గిరీశమునకు 
అంత తావు కూడ లేదు. పొరబాటున (ఎవరిదో దేవుని కెటుక) కన్యాశుల్క ము ఉత్స ష్టత 
గిరీశం గుత్తకొన్నాడు; కుండలములు (మోయునవి చెవులుగాని, వాని తళ తళ మాత్రము 
చెక్కిరికన్నట్టు, అసలు కథ వేరు, కాని గిరీశంకు పేరు! 

ఈ వైరుధ్యమునకు ప్రాతిపదిక కథానిర్మాణములోనే యున్నది. కన్యాశుల్క_ము నాటకము 
పూర్తిగా చదివిన కొలది మందికి, విమర్శ దృష్టిని వరిశిలించినచో, ఒక విషయము తట్టుక 
మానదు. ఇందలి ప్రధానాంశము కన్యాశుల్భము. అగ్నిహోతావధాన్లు తన కుమార్తెను ముదుసలి 
లుబ్దావధాన్లుకు వదునెనిమిది వందల రూపాయలకు అమ్మి కన్యాదానము చేయదలచెను. ఇది 
తవ్వ అని నిరూపెంచుటు, ఇది జరగకుండ నిర్వహించుటు, ఈకధకు ముఖ్యాంగము. 

కొని చాలమందికి ఇది నాటక హృదయమని ఎజుక కాదు. అవును. గిరీశం బుచ్చమ్మను 
లేవతీసికొని పోవుటతో తెరదించుట ఆంధ్ర రంగమున కలవా బైనపుడు, _పేక్షక్రులనని లాభము 
లేదు. ఈ కథకు ఉపాంగముగా మరొక కథ కలదు. అందు (ప్రధానపాత్ర గిరిశం. 
వెంకలుశంకి ఉపాధ్యాయుడుగా అగ్నిహోత్రావధాన్ను యింట చేరి ఆయన కూతురగు యంగ్‌ 
విడో బుచ్చమ్మను మచ్చిక చేసికొని లేవనెత్తికొని పోవును. 

విచిత్ర మేమనగా నాటకమందిరమున ఇంతవఆఅకు ఈ ఉపాంగమునకు వ్రధానాంశమును 
(మింగి దిగతుడిచివేయునంతటి ప్రాముఖ్యము అలవడినది. ఇది నాటక కర్త డదోసము కాదు. 

కాని నాటక కథనములో ఒక లోపమున్నది. ఈ ఉవకథకును, ప్రధాన కధా భాగమునకును 
చక్కని సంకలనము లేదు. ఉత్తమ నాటకములలో ఇవి రెండును పడుగుపేకలవలె అల్లుకొని 
పోవలెను. 

గిదిశం అగ్నిహోత్రానధాన్లు ఇంట తిష్ట వేయకముందే సుబ్బి పెళ్ళికి అవధాన్లు 'తాంచబోలంి 
ఇచ్చి వేసినాడు. పెళ్ళి ఎటులయిన తప్పించెదనని గిరీశం కబురులు చెప్పినాడే కాని, చివరకు 
“అదొక్కటి మట్టుకు నాకు సాధ్యమైంది కాదు” అని ఒప్పుకొనినాడు. నిజముగా అది తప్పించు 
ప్రయత్నము చేసినది కరటక శాస్త్రి వాని శిష్యుడు. ఊరుకొనక, “నువ్వు ముందూ వెనకా 
ఆలోచించక, నాతో లేచివచ్చి నన్ను పెళ్ళి చేసుకోవడమే - లేకుంటే నీ చెల్లెలి పెళ్ళి 
తప్పదు” అని బుచ్చమ్మకు గిరీశం ఆశపెట్టును. నిజమునకు, వీరు లేచిపోయిరి గాని, "పెళ్ళి 
తేపిపోయిన  దందుమూలమున కాకనేపోయినది. 


ఇది సంపొకులు పెట్తిన శిర్సిక. 
చం వయో 


కన్వాళుల్కం: నూ లేళ్ళ సమాలోచనం.. జ 329 


ఈ కథాక్రమములో గిరీశమునకును (ప్రధానగాధకును ఎచ్చటను పొత్తు కుదరలేదు. పెరటిలోని 
ఆవులమందకు ప్రక్క (ప్రక్కగా తారాడు అబోతువలె ఇటనట (పేలుచు, తుదకు ప్రయోజన 
రహితమగు పాత్రగా అంతరించినాడు. తుది రంగమున, రామప్పంతులు మొదలగు ముఖ్యపా[త్రల 
వలెగాక, తిరిగి దర్శన మిచ్చినను, చిక్కులో పడిన కథకు అక్కరలేని ఎవడో ఒక “ఫూాలిష్‌ 
యంగ్‌ మూర్‌ ”గా చిన్నబోయినాడు. అంతే. 


అతి సూక్ష్మముగా ఆలోచించినచో గిరీశం గాథను గూర్చి ఒక సమర్ధన తోచవచ్చును. ఇది 
కొందజఅకు మాత్రమే గోచరమగును; పైగా ఎంతో నిపుణ పరిశీలనపై. కన్యాశుల్కము కూడదని 
కథలో చెప్పవలెను. అది కూడదు కూడదని ప్రస్తావించుట కన్న, లేదా ప్రస్తావించుటతో పాటు, 
దానివలన “ఈ' అనర్హము కల్గ్లునని కూడ చూప కల్షినచో, (పేక్షకుల. -మనుసులు చివుక్కుమనును. 
నీత్యుపదేశమును అగును. బుచ్చమ్మ కన్యాశుల్మ్క_ కారణముగా సంభవించిన వృద్ద భర్త చనిపోవుట 
వల్ల విధవ అయినది (అనుకొందము). ఆమెను గిరీశం లేవదీసికొని పోవును. ఇందరి అవినీతికి 
కారణము (ప్ర(ప్రథమముగా ఆమె బాలవితంతుస్త్రితి అయినను, తుట్టుతుదెన కన్యాశుల్కా పేక్షయే 


మూలమని నునము సమాధాన వడినచో, ఈ అనర్హ (ప్రదర్శనము వలన గిరీశం గాధకు కథలో 
కొంత నిశ్చయ స్థానము చిక్కును. 


ఇది కవి ఆశయము అయి ఉండవచ్చును. కాని తన ఉద్దేశ్యము (అది అయినచో) నాటక 
తంతువులలో సరిగా మేళవింపలేక పోయినాడు. ఒకటి: బుచ్చమ్మ, కన్యాశుల్క_ హేతువుగా 
విధవయైనను, విధవరపై అవినీతికి పాల్పడినట్టు ఎచ్చటను లేదు. పిచ్చిపిల్ల మినవపప్ట రుబ్బుచునే 
యున్నది. “పొపము బాలవిధవి అని తప్ప, గిరీశంగారు ధిక్కరించుచున్న '“కన్యాశుల్క ము” 
మూలమున “చెడినోదని మాత్రము గోచరించదు. రెండు: పోనీ అటులే అనుకొందమన్నను, 
లేచి పోయిన బుచ్చమ్మ అగ్నిహోత్రావధాన్దుకు మనః పరివర్తనము ఇసుమంతైన కల్లించలేదు. ఈ 
ముఖ్యపాత్రలో అది కల్లిన గదా (ప్రేక్షకులకు నాటకములోని (ఈ గాధయొక్క) (ప్రయోజకత 
కనపడునది. పోనీ అతడు మొండిపిండము, 'అగహారపుచేయి' అనుకొన్నను, షష్టాంకములోని 
సాజన్యారావు వంటి ధర్మమూర్తి కూడ “పసిపిల్లల్ని కాలం గడచిన వాళ్ళకి పెళ్ళి చేస్తే 
వైధవ్యం రాక తవ్వుతుందా”్‌ అని పునర్వివాహ స్తోరకముగా సమర్హకముగా మాటాడునేకాని, 
పై శంకవైపు వారి నోరే పెకలదు. 


ఇంతకు నాటకములోని ఘట్టములు నాటకములోని పాత్రలకు కల్షించిన మనః వరివర్తనలను 
బట్టియే (షేక్షకులకును మనఃస్టితులు విపులీకరింపబడుట. గిరీశం గాథకు పై విధముగా సమర్ధన 
యుండవచ్చునన్నది. అటులన్న వారి నిపుణ బుద్దికి తార్కాణము గాని, నాటకములో అది 
ఉచ్చముగా _ బడినదికొదు. నాటకమున స్ఫురణ మన్నది ప్రధానము. అదే లేక (ఇందు 


ఇం 
అది లేదు) తువాక్యములు ఎన్ని మునము కల్పించినను (ప్రయోజనము నిరూపించు వారము 
కొము. 


కన్యాశుల్భ ములో విషయైక్యనము లోపించిన దనుటకు మటొక ముఖ్య తార్కాణము - 
చతుర్ధాంకము ముగియుట తడవు, ఇక నొక క్రొత్త యాందోళన. మధురవాణి కంక, 
మాయలాడికి పెట్టినారు. అది శిష్యుడు మధురవాణికి తెచ్చి యాయనే యిచ్చినాడు; కొని 
తిరిగి యాయ వలసిన భారము రామప్పంతులు నెత్తిపై వడును. ఇక మిగత మూడు పొడుగాటి 
అంకములును ఈ కంయెను కనిపెట్టుటకే. ఇట నట కన్యాశుల్క_ము మాటలు దొరలినను, 
ఈ రంగము లన్నియు కన్యాశుల్క_మునకు కన్న, కంఠాభరణమునకు యోగములయిపోయినవి. 

పావము కరటకశా, స్త్రి, శిష్యునితో ఏడ్వనే యేడ్చినాడు. షష్టాంకము అయిదవ రంగమున 
నువ్వు ఆ కంటె వాళ్ళ నెత్తిని కొట్టకుండా లేవి రావడము నుంచి, యీ ముప్పంతా 
వొచ్చినట్టు _ కనబడుతుంది” అనినాడు. కూనీకేసు బనాయించుట, డామేజీలు, రామప్పంతులు 
అవస్థలు, మీనాక్షి “వీకటి యొడింబడిక్క కల్టుదుకాణవుటల్లరులు, సాక్ష్యముల హాస్యము 
ఇవన్నియు మువ్వ కాదా? ఈ ముప్పు అంతయు ఆ కంశుతో తటస్రించినది. ఇంతకు ఆ 


కన్వ్వాశుల్మం నూ దేళ్ళ నమాలోచనం... 


కంటకును కన్యాశుల్క_  కథాగర్భమునకును తీరని సంబంధము లేనే లేదు. అదొక అతుకని 
ప్రహసనముగా నాటకమున నాట్య మాడినది. కొంత తడవు పరిశోధక దృశ్యముగా పరువు 
లెత్తినది. వీరేశలింగం గారి వ్యవహారజ్ఞాన(ధర్మ్ర)బోధిని ప్రహసనములలోని కొన్ని ఘట్టుములకును 
ఇందలి కొన్నిటికిని కొంత పోలిక లేకపోలేదు. 

మొత్తముమీద కథలో ఏకాగ్రత లేదు. నాటకమున విషద్దైక్యత లేదు. రేకెత్తించిన వివిధ 
కథానికలకు వలసినంత సొమరస్యము కలుగలేదు. వివిధ పదార్రములు తగుపాళ్ళలో పొసగిన 
శుభభోజనమువలె గాక, నేటి *కలగూరగంపి భోజనము వలె కథా నిర్మాణము ఉన్నదనవచ్చును. 


2 


కన్యాశుల్కము నేటి ఉత్తమ నాటకములలో ఒకటి అని పెక్కురు అభిప్రాయ పడుచున్నారు. 
ఈ ఊహ ఒకవిధముగా సరి అయినదే. బీడువేసి పోవుచున్న ఆంధ్ర నాటక క్షేతమున ఇట్టి 
సజీవ నాటకము శేకెత్తుట మన తొలి నోముల పున్నెము. 

కాని ఇందుమూలమున వైమర్శికముగా ఈ నాటకమును వరిశీలించుట కట్టి పెట్టరాదు. 
నాటకమునకు ప్రధాన సౌందర్యము చేకూర్చునది సంవిధానము. కన్యాశుల్క_ములో నాటక 
సంవిధానము అదొక తీరుగా నిర్వహింపబడినది. 

నాటకమే భారతమంత పొడవు. మొదలె కాని తుది లేదనిపించు నంతటి పొడవు. కాని 
అదే దోసము కాదు. ద్విజేంద్రుని *చంద్రగుష్త ఎంత పెద్ద నాటకము! అయినను సంవిధాన 
విషయికముగా ఎంత దొడ్డది! 

ద్వితీయాంకము ప్రధమ రంగములో కథకు మూలము వడును. సుబ్బి పెళ్ళి, కన్యాశుల్కము, 
కరటకశా స్త్రి ఎత్తు బుచ్చమ్మ ప్రవేశము - అన్నియు ఈ రంగముఖమున ఉత ష్టముగా 
ఉల్లేఖింపబడెనవి. రెండవ రంగమున శిష్యునకు పెండ్లికూతురు వేషము వేయుట నిశ్చయింపబడినది. 
తృతీయాంక ద్వితీయ రంగమున మధురవాణి యింట కార్యాలోచన జరిగినది. సుబ్బికి బదులు 
ఈ పిల్లను లుబ్బావధాన్గుకు పెండి చేయుటకు రామప్పంతులు గడంగును. నాల్గవ అంకము 
తొలి. రంగమున గిరీశం ఉత్తరము వచ్చుట, లుబ్దావధాన్లుకు [క్రొత్త వధువును పం|డైెండు 
వందలకు నిశ్చయము చేయుట జరుగును. రెండు మూడు రంగములతో పెండ్లి అయిపోవును. 
పంచమాంకము మొదటి రంగములో లుబ్దావధాన్లు జడిసి హడావుడి చేయును. రెండవ 
రంగములో శిష్యుడు పరుగెత్తి వచ్చి మధురవాణి కంచు నిచ్చివేయును. షష్టాంకము తొలి 
రంగమున లుబ్బావధాన్గుకు పెండ్లి అయినదని అగ్నిహోత్రావధాన్లుకు తెలియవచ్చును; ఇక 
సుబ్బి కా పెళ్ళి తప ఎను. 

ఇది అసలు కథ. దీనికి చిలవలు పలవలు అనేకములు. ఈ కథా సంవిధానము 
అసాధారణముగా అతిసుందరముగా ఉన్నది. కాని ఒక్క దొసగు మాత్రము వాటిల్లినది. ఈ 
సంవిధానమును నిరూపించు సంభాషణలలో చెప్పలేనంత ఉత్కుస్టత యున్నమాట నిజమే 
కొని, సంవిధానములో వ్యంగ్య మన్నది లేకపోయినది. ప్రేక్షక్రునికి ఉత్సుకత లేనిదే కథ 
పేలవమగును. మాటలు నవ్వు పుట్టింపవచ్చును. పొట్ట చెక్కలైై (పేకకుడు లేచిపోవచ్చును; 
కాని నాటకముగా అది ఎంతవణకు (ఫేక్రకుని హృదయమున కెక్కగలదు - అన్నది 
విచారణీయాంశము. కన్యాశుల్కమున ఈ (50396056) ఉత్సుకత యను నాటకగుణము 
లోపించినదేమో యని నా అభిప్రాయము. 


కథకు కీలకము శిష్యుని వధూపాత్ర. కరటక శొ,స్రి, ఎవడు, వధువు ఆడదా మగవాడా, 
కంఠ ఏమయినది - అను విషయములపై గదా నాటక మంతయు నడచినది. వీత! ఏ 
కొంతయో గుప్తత లేనిదే నాటక గమనములో మన కుత్పుకత యుండదు. గుప్తత యనగా - 
కొన్ని పాత్రలకే కాదు - (పేక్రకులకును తగు పాళ్ళలో ఇది ఏర్పరుప వలెను. కన్యాశుల్క_మున 
ఇది ఉన్నతముగా నిర్వహింవబడ లేదనవలెను. ఏలయన, నాటకమున కంతయు |పాణపాయమైన 


కన్యాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం.. 331 


విషయము ద్వితీయాంక ప్రధమ రంగమున సూచింపబడుణు కాదు. ద్వితియ రంగమున 
అరటివండాలిచినట్టు బట్టబయలు చేయబడినది. (ఈ రెండవ రంగము లేకున్నచో కథ మజింత 
హృదయ రంజకముగా ఉండెడిది. తృతీయాంకము మూడవ రంగములో “నా మీద కోవం 
చాత కరటక శా,స్తుల్లూ వాళ్ళూ వెళ్ళిపోయినారు. వాళ్ళు వొచ్చేటట్టు కనపడదు” అని 
అగ్నిహోత్రావధాన్లు అననే అనును; ఆ అవకాశముతోనే శిష్యునితో పాటు లేచిపోయిన కరటక 
శాస్త్రి పన్నాగమును అగ్నిహోత్రావధాన్గుకు విదితము కానట్టుగా, (షేక్షకులకు వ్యంగ్యముగా 
“ఏదో ఉన్నదని స్టురించునట్లుగా, రచించినచో కథకు మరింత పట్టు వచ్చెడిది) తృతీయాంక 
ద్వితీయ రంగమున ఈ మగ - పిల్ల పెండ్లి పీటలకు వచ్చుటయు వాచ్యము చేసివేయబడినది. 
తుదకు, ఎవరికంళకొు వారికి చేరుట కూడ అయిదవ అంకము రెండవ రంగములో (పేక్షకుని 
కనులకు కట్టినట్లు చూపబడినది. 


ఇక పంచమాంక మాడి కథలో మనకేమి యుత్సాహముండ గలదు? మన మట్టుకు 
మనకు కథ కంచికి వచ్చినది; కాని మనమింటికి రాము; , ఏలయన, నాటకమింకను రెండు 
మూడు అంకములున్నది! వానిలోని సంభాషణలు మనకు నవ్వు కల్షింపగలవు. పోలీసులు, 
బెరాగులు, కోర్టులు, సాక్షులు, మొదలగు లోక వ్యవహారములు మనకు హాస్యము కలుగజేయ 
వచ్చును. తెలివితేటల కన్న మంచితనమే మెండుగా ఉన్న సౌజన్యారావు గారి పాత్రతో 
(ఆయన తెలివి వల్ల కాదు గదా కథ కట్టు విప్పబడినది!) మనకు ఆనందము కలుగవచ్చును. 
కాని నాటక హృదయమునుండి నెత్తుటి కాల్వను ఆ రంగములలో ప్రవహింపనే ప్రవహింపవు. 
అనగా, కన్యాశుల్కము రానురాను గ్రహణపు విడుపు వలెగాక, గ్రహణము పిదప మబ్బుల 
విడుపు వలె (పాకులాడినది! 


చ 


అంతె కాదు, కథకు ప్రయోజనము కూర్చని వెన్నో రంగములు, రంగ భాగములు కలవు. 
ఉత్తమ నాటకముల కుండవలసిన లక్షణములలో ఒకటి యిది: ఏ రంగము, రంగభాగము 
తొలగించినను, మార్పు చేసినను, నాటకము నష్టపడును. మరొక క్రొత్త భాగము అతుకను 
లేము; ఉన్నదొకటి కతుకను లేము. కాని కన్యాశుల్కమున కథా (అ) (ప్రయోజనము కాని 
భాగము లెన్నికలవో చూతము. 


పై రెండు విషయములను బట్టి కథాసంవిధానము కొంత బలహీనమైనదని చెప్పక తప్పదు. 


గిరీశం కథను కూడ, వైమర్శకతీక్షత్ర తగ్గించి కథా సౌధములో కలుపుకొన్నను, అవ్రయోజక 
రంగములు కొన్ని యున్నవి. అయిదవ అంకము రెండవ రంగము తొలి భాగమంతయు 
పేకాట భక్తులకు ప్రీతి గొల్పవచ్చును గాని, నాటక నిర్వహణమునకు చిన్నమెత్తు వనికి రాదు. 
నాలుగవ రంగపు (త్రాగుబోతులు నవ్వు తెప్పించినను, నాటకమునకు వీసము సాయము సేయరు. 
పోనుపోను నాటకము శృంగము ముట్టుకొలది ఈ నిష్పరియోజకత్వము మిన్నుముట్టును. తుది 
అంకములో సగమునకు "పైగా వ్యర్ధరచనము, తొలి రంగమున బైరాగివాని అంజనము; రెండవ 


రంగమున కోర్టుఫార్చు; మూడవ రంగమున సౌజన్యారావుగారి నిరర్హకసాక్ష్య (ప్రయత్నము. 
తుట్టతుది రంగము చాల భాగము తీరుతెన్ను లేని ముచ్చటులు! 


పైన పేర్కొనిన ప్రతిరంగమును (శ్రీ, అప్పారావుగారి ఉత్తమ. మేధకు, |ప్రతిభాయుతరచనకు, 
జీవరచన ఉట్టపడు పాత్రలకు, మచ్చలెన తార్కాణము. ఇది మనమంగీకరింపక తప్పదు. కొని, 
అవి కన్యోశుల్క_ నాటకములోని భాగములుగా నాణెము లేనివయిన వనియు అంగీకరింపక 


తప్పదు. ఇంటజేరి యింటివాసములు లెక్క పెట్టినట్టు, నాటకములో కూడి నాటకమునకే 
ఎగ్గు చేకూర్చినవి! 


శాస 


పై దొసగును తావలముగా చేసికొని ప్రయోజనము లేని పాత్రలు కొన్ని కొటకమున 
ఏర్పడినవి. కొన్ని వూర్వ నాటకములలో మధ్యమధ్య ఏ హాస్యమునకో కొన్ని పాత్రలు 
(పవేశ పెట్టుబడి, అంత దక్క వేరుస్తానము లేక యుండెడివి. కాని పోస్యమునికాకరమైన 


ED కన్యాకుల్బ © నూరేళ్ళ సమాలోచన... 


కన్యాశుల్బ నాటకమున ఇట్టి కారణముచే నిరరక పాత్రలను (ప్రవేశపెట్టుట తేనిలో పంచదార 
కలుపుటవలె అనవసరమగును. ఈ కావ్యము సంఘమును సంఘముగా, నాటకము సరిహద్దులను 
సరకుగొనక, నిరూపించిన దిక్త నాటకము. ఇందు ఆణిముత్తెములును కలవ; నత్తగుల్లలును 
ఉన్నవి. కొండుభొట్టు, పూజారి, భుక్త, పోలిశెట్టి, సిద్దాంతి, బైరాగి, మనవాళ్ళయ్యు, వీరేశ, 
మునసబు - ఇట్టివన్నియు అనవసర పాత్రలే, సంవిధాన సౌందర్యదృష్టిని బరిశీలించినచో, ఆ 
వకీళ్ళందరును, ఆ కలెక్షరును, హెడ్‌ కానిస్టేబుల్‌ను, అనవసర పాత్రలే. అంతేకాదు; నిశిత 
విమర్శ బఆఅపినచో మీనాక్షి (ప్రయోజనము లేని పాత్ర యని తోచును. సౌజన్యారావుగారు 
చాల మంచి మనిషియే కాని ఆయనకు నాటకములో చివర ఇచ్చిన |ప్రాముఖ్యమునకు తగిన 
ప్రయోజనము ఆయన చేకూర్చినాడా? ఆయన తెలివితేటల వలన ఒరిగిన దేమి? సాక్ష్యము 
లన్నియు జొరిపోయినవి కూడ. మధురవాణి గదా తుదకు కథ గుట్టు బయటు పెట్ట 


సౌజన్యారావు గారికి దారిచూపినది! ఆయన ఏమైన చేసినచో, బుచ్చమ్మను గిరీశం బారినుండి 
తప్పించుకు. కాని అది ముఖ్య కథకు అ(ప్రధానాంశము. 


కన్యాశుల్క_ములోని తుది రంగమును గూర్చి ఒకటి రెండు మాటలు చెప్పవలసియున్నది. 
మిగత రంగము లన్నియు ఒక ఎత్తు, ఇదొక్కటి ఒకటి యనిపించును. ఇది చదువగా చదువగా 
- మిగత నాటకము వ్రాసిన కవియేనా ఈ రంగము వ్రాసినది అనిపించును. బాగోగులలో 
అవియు నిదియు సమానములే. కాని వాని తీరు వేరు. ఇది మనము తలవనంత బరువుగా 
గంభీరముగా (5౭11015) రూపు చెందినది. సౌజన్యారావు గారి మూర్తివైగిష్ట్యముకూడ ఈ 
రంగమునకు కొంత  గంభీరత నిచ్చియుండ వచ్చును. బహుశా అది కొంతవణకు ఈ రచనా 
శైలికి కారణమై యుండవచ్చును కూడ. 


కాని యూ రంగములో ఒక విచిత్రము: అంత వణకు జరిగిన గోలకు గగ్గోలుకు - తగిన 
నాటకోపసంహారము రసనిష్యందిని శృంగమున _ కీడ్చుకొని పోవునని తలంచు (పేక్షకునికి - 


ఇదొక అపరిచిత గంభీర దృశ్యముగా తలపింపక మానదు. నాటకాంతమునకు దోహదమిచ్చు 


సంభాషణలకన్న, ఈ రంగములో సౌజన్యారావు మధురవాణుల నైతిక స్థానముల పై చక్కని 
సంభాషణముఖ విమర్శ యున్నది. 


సౌజ : నీవు సొగసరివి. ముద్దు చేదనికాదు. [వ్రతభంగం గదా అని దిగులు 
(ముద్దు పెట్టుకొనబోవును). 

మధు : ఆగండి! 

సజ. : ఏమి? 

మధు : నా వ్రతమో? 

సౌజ ' ; యేమిటది! 

మధు ': చెడనివారిని చెడగొట్ట వద్దని మా తల్లి చెప్పింది 

సౌజ ": చెప్పితే? 


మధు 1 అందుచేత, మిమ్మల్ని ముద్దు పెట్టుకోనివ్వను. 
3 | 
సౌజ : కృతజ్ఞాడనై వున్నాను! 

ఈ తున్మచాలును మధురవాణి నైతిక గాంభీర్యము చూపుటకు; అంత మంచి 
సౌజన్యారావు పైన చీకట్టు (క్రమ్మగ్షలిగినది తన హృదయ తితో. ఈ దృష్ట్యా ఈ రంగమునకు 
ఉత్తమ నాటికా (ప్రశస్తి విషయములో స్వరూపములో, పుష్కలముగా దక్కగలదు. కాని 
కన్యాశుల్క_ నాటకాంతమునకు యోగ్యమయిన ఉపకారక దృశ్యమా అన్నది దీర్హ్మప్రశ్న. 

సై విషయములన్నియు సూక్ష్మముగా పల్కవలెనన్నచో, కన్యాశుల్కము దీర్హనాటక స్వరూ 
పములో నున్న అనేక రంగములు; కొన్ని (పత్యేక నాటికలుగా, చేరువీడి మెరయు వూసలవలె, 


తనా్య్ఫాశుల్క ల. నూరేళ్ళ నమూొాలో క తము 


విశిష్టములు, కొలది ప్రహసన రూపము దార్చినవి. రెండు మూడు (ప్రత్యేక నాటకములకు 
తగిన నిశిత సంఘవిమర్శ ఒక్క నాటకమను పేర అయ్యుక్తముగా అమర్చబడియున్నది. నాటక 
లక్షణములను బట్టి కన్యాశుల్బము (ఉన్నదున్నట్టుగా) మహానాటకమని అనలేము. 

ఈ చర్చ ముగించుముందు ఈ నాటకకర్త (ప్రతిభకు ద్విముఖ తార్మాణములు సూచింవక 
తప్పదు. కన్యాశుల్మములోని కొన్నికొన్ని సన్నివేశములు అపురూపముగా ఉన్న వనక తప్పదు. 
ఉదాహరణకు చతుర్జాంకము [ప్రథమరంగమును పేర్కొన వచ్చును. మధురవాణి, రామప్పంతులు 
లుబ్బావధాన్గుకు మరొక పిల్లనిచ్చి పెండ్లి చేయుటనుగూర్చి ముచ్చటించుచుండగా లుబ్బావధాన్లు 
ఉత్తర్‌ము చేత పట్టుకొని వచ్చును. తాను బనాయించిన ఉత్తరమేమోనని పంతులు భయపడును. 
ఈ సంగతి (గ్రహించి మధురవాణి చరచరా, కోపముతో లేచిపోయిన అవధాన్లు గారిని 
మచ్చికచేసి వెనుకకు తెచ్చును. వంతులు ఆ ఉత్తరము అందుకొని, “బతికానా దేవుడా 
అరే నా ఉత్తరవేం కాదేయిది' అని ఎంతో ఉత్సాహముతో గిరీశం వ్రాసిన ఉత్తరము 
చదువ మొదలిడును. కాని, రాను రాను తాను “బిగ్‌ యాస్‌ (పెద్దగాడిద) అన్న భాగము 
వచ్చు సరికి, ఇక మధురవాణి ఒకకటే నవ్వు. అప్పటికే అవధాన్గుకు అగ్నిహోత్రావధాన్లుగారి 
సంబంధముపై విరక్తి పుట్టును. ఇంతలో పంతులు బనాయించిన ఉత్తరము వచ్చును. అందులో 
అగ్నిహోత్రావధాన్లు లుబ్బావదాన్లు సంబంధం మానుకొనుచున్నట్టు ఉండును. ఈ పరిస్థితులలో 
కొత్త వధువును చూపి వానిచే ఒప్పింతురు. మలు క్షణములో సిద్దాంతి, లగ్నము కుదుర్చుట! 

ఈ దృశ్యము నాటక ప్రపంచమునకే ముత్తెపుచేరువంటిది. 'నాటకత్త్వము' ఇంతగా గల 
దృశ్యరాజము సృష్టించిన (శ్రీ గురజాడ వారి (ప్రతిభను పొగడ పని లేదు. ఇట్టివే మరికొన్ని 
దృశ్యములు కన్యాశుల్కమున గలవు. 

రెండవది: కన్యాశుల్క నాటకమున నాటి సంఘము సజీవముగా మూార్తీభవింపబడినది. 
సారస్వతము సంఘజీనన (ప్రతిబింబ మన్నచో కన్యాశుల్కుము ఉత్తను సారస్వత మగును. ఇంత 
వివిధముగా పాత్ర చిత్రణము మటియే తెనుగు (గ్రంధమునను నేడు చూడరాము. నాటి 
సంఘమున కొన్ని దురాచారములున్నవి. కన్యాశుల్కము, భోగము మేళములు, సానిదాని 
నుంచుకొనుట మొదలయినవి. నాటి సంఘమున కొన్ని తాహతులుండెడివి: నియోగి 
నీటు, వైదికుల ఛాందసము మొదలగునవి. సాని కొంపలో పేకాట లున్నవి, సారాయి 
దుకాణములో మునసబు మొదలయిన వారి త్రాగుడులున్నవి; దొంగ బైరాగులున్నారు. తప్పుడు 
సాక్ష్యములున్నవి! అదొక రకము సంఘము; ఒక్క సౌజన్యారావు అగ్నిహోత్రావధాన్సు తప్ప, ఏ 
పురుషపాత్రయు నిప్పవంటిది కాదు! ఇక (స్త్రీలలో బుచ్చమ్మ లేచిపోయినది. మీనాక్షి మితి 
మీరినది, మధురవాణి సరె బోగముది! 

ఇవన్నియు (ప్రస్తుటముగా కన్యాశుల్బ నాటకమున చూపబడినవి. కాని చాలా తావుల 
సంఘమునకు “ఫోటో” తీసినట్టు రచన సౌగినది. చేత వ్రాసిన చిత్రము ఛాయాచిత్రముకన్న 
మిన్న గదా? అటులే వ్యంగ్యమైన విమర్శ వాచ్యస్తూర్తి కన్న మిన్న. కన్యాశుల్కములో 
చాలవణఅకు ఉన్నదున్నట్టు (వ్రాయబడినది. దీని వలన బహుళాహ్లాదము ఉండకపోదు కాని 
కభాపరివేషము కొంతవణఖకు వెలుగులారును. 

కన్యాశుల్క_ములోని ప్రతభ మిక్కుటముగా సంభాషణ సౌందర్యములో తళతళ లాడుచున్నది. 
ఆంధ్రనాటక శ్రేతములో ఇంతటి పటుత్వము సరసత కల సంభాషణలు మణి యెందును 
పొందుపరుపబడి యుండలేదు. ఇందు వాడబడినది వ్యావపోరిక భాష. ఇది వ్రాయుట ఒక 
విధముగా తేలిక. ఏలయన ఎవరేది |వ్రాసినను వ్యవహారము క్రింద చెల్లును గదా! కాని 
నిజముగా ఇది చక్కగా వ్రాయుట కష్ట్రసాధ్యము. జీవముట్టిపడు వ్యావహారికము |వ్రాయుటలో 
దెట్టువంటివాడీ నాటకకర్త. గిడుగువారు సాహిత్యకీకారణ్యములో పిడుగు పడవేసి పోయినా రేగాని, 
ఆ బీడువడిన నేలలో క్రొత్త మొక్కలు మొలిపించిన తోటమాలి గురజాడవారు. ఈతని 
రచనలు బోలిన వ్యావహారిక శైలి ఇంతవణకు ఆంధ్ర రచయితలు మటెవ్వరికిని పట్టుపడ 


334 క న్యాశుల్బ_ ౦: నూ లేళ్ళ నమాలోచనం... 


లేదన్నచో, మిగత వారికి అవమానము కాడు గాని, గురజాడ వారికి సత్పంశంస యగును. 


ఇందు ఎన్నిరకముల పాత్రలు కూర్చినాడో చూడుడు. ఎవరి భాష వారికి (ప్రత్యేకమే. 
బీరువా సొరుగుల నుండి ఏ యూరి యుత్తరములా యూంరికి ఎంత సుళువుగా తపాలా జవాను 
అమర్చి. పంవునో, అంత సుళువుగా తన జీవభాషను కాల్వలు చేసి ఏ పాత్రకు వనికి వచ్చిన 
పలుకులా పాత్రనోట జార్చినాడు. ఇది నాటక కర్తకు అసాధారణమైన కార్యము. ఏలయనగా, 
పాత్రనుండ. పాత్రకు రచనను మఅల్ఫునపుడు, క్రొత్తపాత మనస్టితిలోనికి రీనమగుటయే కాక, 
ఆ పాత్ర భాషావలయములో దూరిపోవలెను కూడ. శిష్టభాషలు (వాయునవుడు ఇదంత 
అబ్బురము కాదు. కాని జీవభాషలో ఎవరి మాటలను వారి 'యాసితో అశిష్టతతో (గ్రంధస్త్రము 
చేయదలచినపుడు కవి, అవి తన గుండెలకు హత్తుకొనుటయే కాక, త్రుటిలో ఒక శయ్యనుండి 
మతాక శయ్యకు దొర్గ్జుచుండవలెను. కన్యాశుల్కములోని పాత్రోచిత భాషనుచూచి, మన 
మంచికే, ఒక్క ముఖ్య విషయము గమనింపవలెను; వ్యావహారిక భాష వ్రాయుట యన్నది 
అతి సులభకార్యము కాదు; వివిధ పాత్రలకు వివిధ భాషలను వ్రాయుట అసలు సులభమే 
కాదు. ఇవి రెండును పూర్తిగా అలవడని వ్యావహారిక రచనము కుంటుపడక తప్పదు. 


ఇందలి పాత్రోచిత భాషకు నాలుగైదు ఉదాహరణము లీయక తప్పదు. “పొటిగ్గరాప్పంచతులుగారి 
నౌకరు” అను మాటలు: “మాటల్లో కార్యం లేదు. మొల్లో శెయ్యెట్డి నిల్చున్నపాట్ని 
పుచ్చుకొమ్మన్నారండి”. 'పెద్దయిల్లాలు వెంకమ్మనోట వచ్చు మాటలు: “మీరెప్పుడూ యిలాంటి 
వోఘాయిత్తం మాటలే అంచూవుంఛారు”.  అగ్నిహోత్రావధాన్లు శైలి “ఈ శషభిషలు 
నాకేం పనికిరావు. యితడి వైఖరి చూస్తే యిక్కడే బస చేసేటట్టు బలవడుతూంది. 
మాయింట్లో భోజనం యంతమాత్రం వీలుపడదు,” అసిరిగాడు: “నాను పిలుస్తాస్పినాను” 
అనును. మునసబుతీరు: 'యీరేచం గెల్బుకున్నాడు గదా, చంకం వోగించడా? కాట్టాటమాని 
ఘానం యినండొస్పి యెట్టి గొల్లోళ్ళు. ఇట్ల పతి పొత్రకు (ప్రత్యేక విగిష్టతగల భాష 
స. A ప YY: 9 Ut న ము జె ప్‌ 

పైన వర్షించినది కన్యాశుల్మ్క సంభాషణలలోని రూపవైశిస్ట్యము. కాని అది పైమెలుగు 
మాత్రమే. అంతకు మించిన ఆంతరంగిక సౌందర్యమును ఎంతో కలదు. దాదాపు 
నాటకమంతయు దైనందిన జీవితములోని సంభాషణ (క్రమమునకు అచ్చు తీసినట్టు సహజ 
రూపము దాల్చీనది. కళాసంస్కారముతో ఏరికొన్న మాటలే అయినను, మానవ మనస్తత్వము 
పూర్తిగా (ప్రతిబింబించు సంభాషణ (క్రమము, సద్యోవచోవచనము, అవన్నియు ఈ నాటకమున 
చిందులాడినవి. చతుర్జాంకములోని యీ చిన్న సంభాషణ చూతము. 
రామప్పంతులు : (ఉత్తరం విప్పి కొస చూసి చదువును) “సేవకుడు తమ్ముడు 


గిరీశం” -- వడా. 

మధురవాణి : పైకి చదవండి. 
రామ ; నీ గిరీశం అనగానే పైకి చదవాలేం? 
మధు ; అయితే, మీరే చదువుకు ఆనందించండి. 
లుబావధాను ; నీ గిదీశంి అన్నారేం? 

వూ య 
రామ ; అది వేదే కథ. 
లుబా ; పెకి చదవండి. 

యు 
రామ * (వేదువును) 


మానవుని మనస్సు అనుక్షణము వివిధ ముఖములుగా అనుభూతినందుచుండుట సహజము. 
ఇట మధురవాణి ఊరక అన్న “పైకి చదవండి”లో రామప్పంతులుకు వివరీతార్హము తోచును. 
లుబ్బావధాన్సు తెలియక అడిగిన (ప్రశ్నకు పంతులుకు మఆఅల అభిమానము, రోషము, “ఇది 
మాసంగతిలే' అన్న త్రోసివేత. 


తన్వాశుల్క ౦ నూరేళ్ళ సమౌాలో చనం... దాదా బాలా 35) 


ఈ మాటల తీరు మన దైనందిన సంభాషణలలో అతి సామాన్యము. కాని నాటకములలో 
ఇవి మనకు కానరావు. ఏలయన, నాల్కజొర్చు పలుకులలోని ఆత్మను కన్గొనుట కష్టము, 
అది చెడకుండ ఆ పలుకులను, పొదుపుగా కాని పొందికతో, [గ్రంధస్టము చేయుట మజింత 
కష్టము. (శ్రీ గురజొడవారికి మానవ పకృతి పరిశీలనమే కొక, మానవుని మాటలలోని 
ఆత్మను (గ్రధించుటకూడ కరతలామలక మైనది. 

కాని కొన్ని కొన్ని వట్ట సంభాషణలును, రంగముల వలెనే, నాటక సమగ్రతకు కాక స్వశోభకు 
మాత్రమే కారణము లయినవి. ఈ విభాగ వైణిష్ట్యమన్నది కన్యాశళుల్క_ నాటకములోనే యున్నది. 
కథకు సరిగా దోహద మీయని సంభాషణలు ఎన్నియో ఈ నాటకమున ఏర్పడినవి. బపాశా 
సంఘమున నున్నదున్నట్లు చూవుటలో, ఊకలోని ఒక బియ్యపు గింజవలె, వ్యర్హ సంభాషణతో 
ప్రారంభించి ఏ ఒక్క ముఖ్య విషయమో బయలుపరచుట పరిపాటియై నట్టున్నది. ఇది 
సహజత్వమునకు తార్కాణమే కాని, అతి వాస్తవికమైన సహజత్వమే కళ కాదుగదా! అందున, 
నాటకమున సాధ్యమయినంతవణకు అనవసరమగు భాషలను తొలగించి కుదించి వ్రాయవలసి 
యున్నది. వెంకళేశం-గిరీశం సంభాషణలు చాలచోట్ల స్వయముగా సారవంతము అయినను, 
నాటకము అల్లికలో పోగులూడి పోవును. గిరీశం పాత్రను చిత్రించుటలో అవి పనికి 
వచ్చుననుట బలమైన వాదము కానేరదు. వీలయన, కథకు నార్గ్జు పోయు సంభాషణల 
మూలముననే పాతచిత్రణము చేయుట ఉత్తమకళ కాని, అనవసర సంభాషణల మూలమున 
గాని - పాత్ర చిత్రణము చేయలేకపోవుట |ప్రతిభాసూచకము కాదు. పైగా మొదటి రెండు 
రంగములలోనే గిరీశంగారో రంగు బైటవడినది. ఇక ఇంత ప్రయత్నము అనవసరము. ఇటులే 
మీనాక్షి రామప్పంతులు వెంట పడుట, మధురవాణి యింటిముందు కొంత సంభాషణ 
నడుపుట! ఇట కూడ రామప్పంతులు పొత్రకు స్పూర్తి కలుగచేయుకు ప్రయోజనమని 
వాదమైనచో, పై సమాధానమే దీనికిని చెందును. రామప్పంతులు నాణెమెప్పుడో తెలిసినది 
షేక్రకునకు. ఇక తుది అంకములో, అనవసర _ పాత్రలని పైన పేర్కొనబడిన వారరెదరు 

యునవియు అప్రయోజక సంభాషణలే! 

సంభాషణలలో మరొక చిత్రమున్నది. కొన్ని కొన్ని తావులలో పాత్రలు పల్కు పలుకులు, 
తమరన వలసి యుండికాని కథ కవి ప్రధానములని కాని యనునట్టు తోచక, (పేక్రక వర్గము 
మెప్పునకై. అనునట్టు కన్సట్టును. ఇవి కొన్ని వూర్వ, పాశ్చాత్య నాటకములలో కూడ 
విదూషక పాత్రల వంటి పాత్రలకు సహజముగానే ఉండెడిది. కాని కన్యాశుల్మ్క_ మున 
ఎన్నో ప్రధాన పాత్రలే ఈ అపరాధమునకు దొరకొనును. గిరీశం మధ్య మధ్య తనలో” 
(ప్రలాపించునవి తన మనస్థితి (మరే మార్గమునను శక్యము కానప్పుడు) (గేక్రకులకు అవగతము 
చేయవలసివచ్చినట్టు గాక, (ప్రేక్షకులతో, మాటాడు పాత్ర యితడనిపించును. ఉదాహరణకు, 
నాన్సెన్స్‌ దీనికో ఠస్సా చెప్పి రంజింప జేదాం అని గిరీశం మధురవాణి ముందు 'తనలో' 
పల్మును. అతడు చెప్పినది “స్పా” అని అందరకును తెలియును. అది చాలనట్లు మధురవాణికి 
చెప్పుట కానేకాదు కదా, పేక్షక్రులకు తన తడాఖా (ప్రచురించునుకూడ! 

కొంతవఆఅకు 'అభినయము' వల్ల కల్షింపవలసిన భావములు మాటల 'రూవముని 
నిర్వహింపబడినట్టున్నది. ఇందలి స్వగతములు కొంతవరకు ఈ వరుసకే వచ్చును. అంతేకాక 
కొన్నిపాత్రలు అపృడప్పడును, గిరీశం యెొప్పుడును, (పేక్రకుల కోసమే మాటాడుచున్నట్లు 
తోచును కూడ. 

కన్యాశుల్కములో సంభాషణ వశమున ఎన్నో పరిహాసములు బయళల్వెడలినవి. సంఘవుస్టితిని 
వికటముగా దూషించు చాకచక్యము హృదయంగమ మైనదనవలెను. ఈ చాతుర్యము 
కన్యాశుల్కమున పెక్కు తావుల |ప్రస్థుటమైనది. గిరీశంగారు ముఖ్యముగా లోకమును 
“మరమ్మతు” చేయుపాొత్ర (పేక్రకులకోసము, ప్రపంచమును విమర్శించుట కోసము తన రంగజీవిత 
కాలము చాలావణకు గడపివేసినాడు. చేయకూడని పని చేయదలచిన వెంకళేశాన్ని చూచి 'నీ 


336 కన్వాళుల్క ౦: నూరేళ్ళ నమూలోచనం... 


బుద్ది ఎలా వికసిస్తుందో చూశావా? ఇలా తర్తీదవుతుంటేు నువ్వు కూడా పెద్ద పాలిటీషన్‌ 
అవుతావు” అనును. 'ఒపీనియన్సు' అప్పుడప్పుడు ఛేంజి చేస్తూంశేనే కాని పొలిటీషను 
కానేరడు. “మా నాన్న పొడుం కోసం కొట్లో నిలువచేసిన పాగాకులోని వోకట్టు పూణీలో 
దాచి తీసుకొచ్చాను అని వెంకటేశం అనగా, 'దటీజ్‌పాలిటిక్‌ ఎగ అని గిరీశం వక్కాణించును. 
ఇవి పొలిటిక్సు మీద దండయాత్ర. ఇటులే బ్రాహ్మణ్యముపైన. “అది మట్టుకు నా 
బనాయింపు కాదు. అగ్నిహోత్రావధాన్లు జాతకం అలా బనాయించాడు. మా (బాహ్మాల్లో 
యిది పరిపాబ, పెళ్ళిళ్ళలో పంపించేది - ఒహ జాతకవూం నిజంవుండదు. వైదికులపై మరి 
కొన్ని (ప్రయోగములు: రామప్పంతులు నాటు తేరిన నియోగి. అతని పలుకులు: “వివాహం 
చేయించడానికి నేను వైదీకిని కాను, నాకు మంత్రాలు రావే? (చుట్ట జేబులోంచి తీసి కొన 
కొరికి, యే మంటావు మధురవాణి?! 'యీ యింగిలీషు చదువులు “లావయిన కొద్దీ వైదికులే 
అన్న మాశేవిటి అడ్డమైన జాతులవాళ్ళ వారికి మా చాకచక్యాలబ్బుతాయండీ.' మరొకపొడుప్పు; 
పోలిశెట్టి తానే అనును, “కోవింటాడిమాట కొబ్బయ్యండి బాబూ! తమ వంటోరు తలుస్తే 
బాపన సాచ్చీకాలు నచ్చావ నచ్చలు ఈ పరిహాసముల కన్నింటికిని సమర్హన; అవి సంఘమును 
సూటిగా (వ్రతిబించింపచేయుటకే, అని. 


ఇక తుది విషయము: కన్యాశుల్కము హాస్యరసమునకు పెట్టినది పేరు. సంఘజీవనములోని 
హాస్య విధానము కొల్లగొట్టి కుప్పలు పోసినాడీ నాటకములో. ఇది చౌకబారు నవ్వులాటకాదు; 
ఉదాత్తమైనది. రసమయమయినది, పండితులకును సహృదయులకును ఇంపు కూర్చునది ఇతర 
దేశపు కవులకును ఈసు గొల్పునది. 


కన్యాశుల్కములోని హాస్యము వివిధము. ఇందులో కొన్ని పాత్రలు చూడగానే హాస్యరసనిధానము 
లయినట్లు తోచును. ఉదాహరణకు గిరీశం వెంకటుశం -- వీరిరువురు తొలి రంగమున అడుగు 
పెట్టగానే, రెండుమూడు నిమిషములు మాటాడగానే, ఇవి మనకు నవ్వు పుట్టించు పాత్రలు 
అని తేరిపోవును. 


హాస్యకరములయిన పాత్రల సృజించుటయే కాక, కథానిర్మాణములో కూడ పాస్యము 
చిల్కురింపబడినది. అయిదు రోజుల పెండ్రి ఏక రాత్రమై, “నాలుగు ఘడియల పొద్దు” 
కనుకొన్న లగ్నము నాలుగు ఘడియల రాత్రుందనగా' రామప్పంతులు లేనివేళ అయిపోయినది. 
రామప్పంతులు “సిద్దాంతి ఆడింది ఆట, పాడింది పాట. ఎంత (ద్రోహం చేశాడయ్యా సిద్దాంతి” 
అని విలపించును. ఇది (ప్రధాన కథలోని ఒక ముఖ్య హాస్యకల్పనము. 


ఇంతకన్న ఇంపై, నాటకమునకు సొంపైనది, సన్నివేశములోని హాస్యము. ఇది కల్పించుట 
ఉత్తమ కళాకారునికే సాధ్యము. అతి గంభీరములు, విషాదభూయిష్ట్రములు అయిన 
సన్ని వేశములను సృష్టించుటలో కంబు, హాస్యము జొన్సి, నవ్వులాటకు దిగునట్టుగా, సన్నివేశము 
నిర్వహించుట ఎంతో కష్టతరము. నవ్వు రేకెత్తించు నాటకమున కిది ఆత్మవంటిది. ఇది 
లేక, ఎన్ని నవ్వు మాటలు పాత్రలు కల్పించినను, అందము లేని దానికి సుందర భూషలు 
తవిల్చినట్టు మాత్రమే ఉండును. ప్రధమాంకము ద్వితీయ రంగములో సన్ని వేశహాస్యమున్నది. 
రామప్పంతులు మధురవాణిని తీసుకొని పో ముచ్చటించుట; ఇంతలో ఫప్రాతవిటుడు గిరీశం 
వచ్చుట; పంతులు మంచము [క్రింద దాగుట, తాను బయట పడిపోదు నేమోయని భయపడుటు; 
ఇంతలో పూటకూళ్ళమ్మ చీపురు కట్టుతో ప్రవేశమిచ్చుట; గిరీశం కూడ మంచము క్రిందనే 
దూరుటు, *దొంగలంజ సరసుల్ణి దాచిందోయ్‌ మంచంకింది అనుకొనుటు, రామప్పంతులు 
“నువ్వురాబాబూ దీన్నుంచుకున్నావు! అలా తెలిస్తే నే రాకపోదును సుమా” అనుట; ఇంతలో 
వూటకూళ్ళమ్మ గిరీశం కోసము చీవురకట్టు సరసము ప్రదర్శించుట; చివరకు ఆ దెబ్బలు 
పంతులుకు తాకి గిరీశం పారిపోవుటు. 


కన్యాశుల_ ౦: నూరేళ్ళ నమాలోచనం.. 337 ల 


ఇక చివరిది సంభాషణలలోని హాస్యము. సాధారణ హాస్యరచయితల కిది ప్రధమ సోపానము, 
ఇదే చివరిది కూడ. కాని గురజొడవారి వ్రాతలలో ఒక ప్రత్యేకత యున్నది. హాస్య స్టూర్తికై 
నోరు పెకల్చుకొని మాట్లాడినట్టు కాక, సాధారణ సంభాషణ [క్రమములో అమాయకముగా 
దొరలినటులుండియు ఎంతో హాస్యము కల్షించు వాచాధోరణి ఇతని కలమునకు గులామైనది. 
గిరీశం : పూటకూళ్ళమ్మ యేంవయినా “పెంట పెడుతుందాయేమి? 
మధు : మీకే తెలియాలి. 

ఇట మధురవాణి సమాధానము హాస్యము కొకు కాదు; పూటకూళ్ళమ్మకు "పెట్టుట! 
వృత్తి. ఏమి పెట్టినదో ఇన్నాళ్ళు తిన్న గిరీశమునకు అనుభూతి. కాని, ఆవచస్పందర్భ మున 
ఎంతో నవ్వు పుట్టించును. అటులే 


గిరీశం ; వాడి పేరు తక్షణం చెబుతావా చెప్పవా? 
మధు ; రామ 

రామప్పంతులు : [తనలో] సచ్చాన్రా, పేరు చెప్పేసింది! 
మధు : రామరామ! ఒహరు చెప్పేదేమిటి... 


మధురవాణి “రామి అన్నది మామూలు ఊతపదము. కాని ఆ సందర్భమున రామప్పంతులు 
స్వంత  భయముచే విపరీతమై హాస్యప్రదాయక మయినది. 

ఇట్టి ఉత్తమ[శేణికి చెందిన హాస్య భాషణము ఎక్కువగా మధురవాణికే చేతనయినట్లు 
తోచును. అవును అసలే మధురవాణి, అందున భోగముసాని. రామప్పంతులు ఆడ వేషములో 
ఉన్న శిష్యుని చెయ్యి పట్టుకొని “ఆహా! ఏం ధనరేఖా! సంతానయోగ్యత బాగా ఉంది” అనగా, 
మధురవాణి మీరు చేవట్టింతరువాత, అందుకులోపం ఉంటుందా" అని 'ఛలబని వెళ్ళిపోవును. 

సందర్భమును బట్టి మాటలకు విపరీతాన్వయము సంభవించినచో, హాస్యము జనింపవచ్చును. 


రామ : నీకేం తెలుసును వాడు (గిరీశం) వొట్టి బొటేరు ముక్కలు పేల్తాడు. 
ఆ మాటలుగానీ కోర్టులో పేల్తే చెప్పుచ్చుకు కొడతారు. 
మధు : అదేమో మీకే తెలియాలి? 


'అదేమో' అన్నది దేనికి చెందును? ఆ బొట్టురు ముక్కలకా, లేక చెప్పచ్చుకు 
కొట్టడము సంగతికా? మరొక్క తార్కాణము; 
రామ : నన్నేనా వెధవలు అంటున్నారు? 
మధు : నన్ను కూడా కలుపుకోవాలని ఉందా యేమిటి? 

ఇట మధురవాణి వాచార్హము తనకు గూడ తిట్టు చెందరాదని సమర్హన. కాని వ్యంగ్యము 
ఎంతో! ఇక కేవలము హాస్యమునకై ప్రయోగింపబడిన వాక్యములు ఎన్నో! 


పోలిశెట్టి 2 నన్నెక్కించి మరీ యెళ్ళండి. కాలుజారితే యేటి సాధనం? 
సిద్దాంతి ; వీ కొడుకుది, అదృష్టం. 
మరొక్కటి: 


కరటకశా స్త్రి : మధురవాణి గాని కంళు మనకి యెరువు యివ్వడానికి వొవ కుంటు 
ఆంజనేయ స్వామికి పది శేర్డు నెయ్యి దీపారాధన చేస్తాను? 
శిష్యుడు * కడుపులోకి వెళ్ళ వలసిన నెయ్యి కాల్చెయడం నాకేమీ యిష్టం లేదు. 
అమృతగుండీ మొక్కుకోండి. 
కాని కన్యాశుల్కములోని హాస్యమును ఆనందించుట (ప్రతి జానుతెనుగు వానికి కొన్ని 
పట్టులలో శక్యము కాదేమో! ఇది కావ్యము దోసము కాదనవచ్చును గాని విద్యాసంస్కారములలో 
వివిధ దశలలో నున్నవారికి కొన్ని హాస్య సంభాషణలు వివిధముగా హృదయంగమము లగును. 
తొలుత ఆంగ్లము రానివారికి గిరీశంగారి మాటలలోని హాస్యము పూర్తిగా అర్హము కాదు. 


తెనుగు నాటకము లోని హాస్యము తెనుగే వచ్చిన వానికి హృదయంగమము కానిచో అది (సేక్రకుని 
అశక్యత  అనుటకంచు నాటకము విలక్షణత యనుట మంచిది. ఇది నాటకమునకు కళంక మన 


[338 కన్యా కుల్భ 0 నూరేళ్ళ నమాలోచనం... 


నక్కరలేదు గాని, దాని సార్వజనీనతకు ఆటంక మనక తవ్పదు. ఇట ఆ నాటక మర్రించునది 
పేక్ష్రకునిలో ఆనందించు హృదయమేకాదు, (అదియున్న దనుకొందము) ఆంగ్రపరిచయము! 
పాఠ్య(గంథముగా _ “కువ్వుసామయ్యర్‌ మేడ్‌ డిఫికల్డ్‌' కొనుమని గిరీశం చెప్పును. వెంకమ్మ 
మా అబ్బాయి హఠు ఒక్క పర్యాయం యింగీలీషు మాట్లాడండి చాలు, అనగా గిరీశం 
‘Twinkle Twinkle’ అని, వెంకటేశం ‘Upon the same base and on the same side of 
it...” అని ‘Nouns ending in y అని మొదలు పెట్టైదరు. ఈ ఆడుతున్న మాటలకి అర్హము 
'యీ శలవుళల్ళో యేప్రకారం చదవాలో అదంత మాట్లాడుతున్నా'రట! గిరీశం గారి *“విడో” మీది 
పద్యము బున్నిసన్‌ చూచి గుండె కొట్టుకున్నా'డట! అగ్నిహోత్రావధాన్సు 'యిదేమిటండోయి 
ప్రపంచంలో వెధవలున్నా రంచున్నారు. ఇంగ్లీషు పుస్తకాల్లో యిదేనా యేమి ఉన్నది?” అనగా 
గిదీశం “వెధ్వల్‌ ' అన్నది లాటిన్‌ మాటండి - ఆ మాట కర్ణం కచేరీలండీ” అని సర్రివేయును. 

ఇవన్నియు హాస్య భూయిస్టములు. నిజమే. కాని రసహృదయ ముండియు ఆంగ్లము 
తెలియని అచ్చ తెనుగు (ప్రజలకివి మనసున కెక్కవు గదా. 

ఇక మరి కొన్నిటివట్ల విషయ పరిజ్ఞానమున్న గాని, హాస్యము అంతగా గోచరించదు. 
ఉదాహరణకు, బుచ్చమ్మ గారి కేసు విషయమై జబ్బల్పూర్‌ హైకోర్టు తీర్పొకటి మనకి మహాబలంగా 
ఉంది? అని గిరీశం పలు_ను. జబ్బాలూూర్‌లో హౌకోర్లు లేదని తెలిసిన పిమ్మట వుట్లున 
చద ఇలను అకు ౯! వ లం కా అలు 

కాని ఇట్టిని ఏ రచయితకైన కొలదిగనో గొప్పగనో తటస్టీంచుచునే యుండును. కన్యాశుల్క_ము 
వంటి నాటకములో నిక్కమైన హాస్యరసము నిధులు నిధులుగా తేజరిల్లినది. ఆధునికాంధ్ర 
(పపంచమున ఇంతటి సమగ్ర హాస్యస్వరూవము మటియే ఒక్క కావ్యమునను గోచరింపదనుటులో 
అతిశయోక్తి లేదు. 

తుదిమాట: కన్యాశుల్కమున సంభాషణలలో |దఢిమ, సహజత, సరసత అసమానములు. 
ఇందలి పాత్ర చిత్రణము విధాతకే వినూతనము. ఈ నాటకము ఎవరు వేసినను హృదయము 
ఆనంద డోరికలలో ఊగితీరును. కాని సంవిధాన బలహీనతచే ఇది ఉత్తమ నాటకమనిపించు 
కొనలేదు? కాని అదొక మహోన్నత కావ్య విశేషము. తెలుగు బాస ఉన్నన్ని నాళ్ళు 
కన్యాశుల్కమునకు ఆయువున్నది. 


(సౌందర్వ నమ్మీక్ష' 1948) 


కన్వాశుల్కం: నూరేళ్ళ నమూాలోచనం.. 339 


కనా ప్రశఎల్కుయు 


ఆచార్య కేతవరవు వేంకట రామకోటేశా స్త్రి, 


1861-1915 మధ్యకాలమున నున్న (శ్రీ) గురజాడ అప్పారావుగారు వ్రాసిన రూపకము 
కన్యాశుల్క_ము. 1895 సం॥న ఈ రూపకము రచించబడి 1897సం॥న మొదటి మారుగ 
ముద్రింపబడినది. తరువాత అదే రెండింతలుగా పెంచబడి 1909లో ముదించబడినది. నేడు 
మన కుపలభ్యమగు రూపకము 1909లోని ముద్రణ (ప్రతి యొక్క పవుత్రికయే. 


కన్యాశుల్కమునందరలి ఇతివృత్తము ఉత్పాద్యము. మరియు సాంఘికము. ఈ రూవకమున 
(ప్రవేశ పెట్టబడిన పొత్రములు నాటికాలమున నున్న కొందరినుద్దేశించియున్న వని విశాఖజిల్లా 
వారు చెప వారు. నాటికాలముననున్న సాంఘిక దురాచారములను ఖండించు నుద్దేశముతో శ 
అప్పారావుగారీ రూపకమును రచించిరని కొందరు నమ్ముచున్నారు. నాటి సంఘజీవనమున 
కిది (ప్రతిబింబమని కొందరి యూవా. ఎవరేమనుకొనినను కొంత సంబంధముండక తప్పదనుట 
నిర్వివాదాంశము. ఇట్టు సాంఘి కేతివృత్తమును (గ్రహించి రూపకముగా రచించిన శ్రీ) అప్పారావు 
గారెంతవరకు కృతార్జులు కాగలిగిరో పరామర్శించి నిరూపించుటయే ఈ వ్యాసమువలని 
(పయోజనము. 


నాటకము అను శబ్దము రూపకమునకు పర్యాయపదముగా నేడు వాడుకలో నున్నది. 
కాని ఆలంకారికమతమున నాటకమనునడి దశరూవపకములలో నొకటి. భారతీయులు 
రసదృష్టిగలవారగుట చేత రూపకమును పది విధములుగా  విభజించుకొనిరి. అన్నింటిలోను 
నాటక ముత్తమము. అందు వీరశ్చంగారరసములలో నొకటి అంగిగా నుండ వలయును. 
మిగిలినవి అంగములు. కన్యాశుల్కము '“వోస్యరసప్రధానమగు నాటకము అని (ప్రచారమున 
నున్నది. భనంజయాదులదృష్టిలో ఇది నాటకము కాజాలదు. రూపకమనుటుకు బదులు నేడు 
మనము నాటక మనుచుండుటవలన కన్యాశుల్మ_ము హాస్యరస (వధానమగు రూవకమగును. 
ధనంజయుడు హాస్యరస వ్రధానమగు రూపకము నంగీకరించి దానికి [వహసనమని పేరు పెట్టినాడు. 
మనము కన్యాశుల్కమున రసమున్నదనియు, అది హాస్యమనియు అంగీకరించుచున్నాము గనుక 
ఆలంకారిక మతము ననుసరించి మనరూవకము (్రహసనమగును. నాటకమున కున్న విలువ 
ప్రహసనమునకు విజ్ఞుల దృష్టిలో నుండదు. స్వల్పప్రయోజనముననుసరించి. (ప్రహసనము 
రచించబడును. భొణమువలెనే ప్రపహసనముగూడ ఏకాంకమని ధనంజయుడు. కాని కన్యాశుల్క్మము 
నాటకమువలె సప్తాంకమై యున్నది. (ప్రహసనము ధనంజయునిమతము ననుసరించకపోయినను 
నాటకము వలె దీరము కారాదు. కనుక కన్యాశుల్కుము రసవిషయమున (ప్రహసనమును, 
అంకవిషయమున నాటకమునువలె నున్నది. అనగా నొకదృష్టి కిది ప్రహసనము. మరొకదృష్టికి 
నాటకము. మనలో రసదృష్టీ అధికము గనుక కన్యాశుల్కమును (ప్రహసనముగా [గ్రహించవచ్చును. 
దేనినిగా (గహించినను రూపకము గాకపోదు. కనుక రూపకమర్యాదలననుసరించి విమర్శించుట 
యుఖ్యము._ 


రూపకము సద్యః పరనిర్వృతితోబాటు సన్మార్గమును మానవాళికి అందునట్టు చేయవలయును. 
అసలు వాబ్మయ(ప్రవంచమునకే వర్తించు ఈ సిద్దాంతము, అందుతలమానికమైన రూవకమునకు 
వర్తించు ననుటలో విప్రతివత్తి యుండరాదు. పాశ్చాత్యులును రూపకమున ఆశించిన గుణము 
లీ రెండుమాత్రమే. (The drama appeals to two instincts deeply rooted. (1) 
The craving for amusement. (2) The desire for improvement. This two-fold 


[340 కన్యా కులం: నూరేళ్ళ నమాలో. చనం... 


appeal accounts for the complex origin of the drama...) Tee ఈ రెండు 
గుణవిశేషములును రూపకమున బహథాశక్తములై (ప్రదర్శింపబడుటకు (1) కథ (2) సన్నివేశము, 
(3) పాత్రములు, (4) రచనాఅనునవి దోహదములగును. కన్యాశుల్మ మున ఇవి ఏవిధముగా 
నిర్వహింపబడినవో వివరింతును. 


(1) కథాఅనగా ఇతివృత్తము. దీనికి సార్వజనీనత,  సార్హ్యకారికత అనివార్యములు. 
కన్యాశుల్మమున ఇవి మృగ్యములు. వేశ్యాసంవర్మ_ము-కన్యాశుల్క ము అను రెండింటిని 
ఆధారముగా చేసికొని పెరిగినది ఇందరికథ. ఈ రెండింటిని దూష్యముగా నిరూపించుటయో లేక 
కర్తవ్యములుగా చూపుటయో రూవకపర్యవసానమగును. కర్త సంఘసంస్కర్త అనుట నిర్వివాదము 
గనుక దూష్యములని నిరూపించవలయును. అందు కొక కథను అల్లుకొన వలయును. రూవకకర్త 
అల్లిన కథ అందుకు సమర్హమైనదా అని (ప్రశ్న. ఆ కథను నేనిచట |వాయనవసరముండదు. ఈ 
మధ్య ఆ రూపకమును పలువురు చదువు అదృష్టము ఒకరివలన కలిగినది. ఆ యవకాశమును 
ఆంధ్రావళి ఉపయోగించుకొని యుండునను నమ్మకము గలవాడనగుటచేత రూవకములోని 
కథను ఇచట (వ్రాయను. రూవకమునందలి ఇతి వృత్తము నిబిడముగా నుండవలయును. అనగా 
నిరూపించదలచుకొనిన భావమున కెంత విస్తృతి యవసరమో అంతకు మించక ఇతివృత్త 
నిర్వహణమున కర్త జాగ్రత్త వహించవలయును. ఇతివృత్తములోని ప్రతియంశమును ఉద్దిష్టార్రమునకు 
దోహదము చేయునదిగా నుండవలయును. కథాసంక్రేపముతో పాటు ప్రాధాన్యపోషణము రూవకక్తర్త 
నిర్మాణవ్రజ్ఞకు నికషోవలము. కన్యాశుల్క_మునందరి ద్వితియాంకము-- రెండవస్త్రలము = 24. 25 
పుటలలోని శిష్యుని స్వగతముగాని, కరటకశా స్త్రి, శిష్యుల సంభాషణముగాని ఇతివృత్తమునకు 
సంబంధించినవి కావు. 26 పుటలోని సంభాషణమాత్రము ముఖ్యమైనది. పంచమాంకము 
ఒకటవస్తలమున పడకగదిలో లుబ్దావధాన్డు చేసిన అల్లరి ఇతివృత్తమునకు సహాయకారి కాదు. 
అతని భార్య (ఆడవేషమున నున్న కరటకశ్యాస్త్రి శిష్యుడు) లేచిపోయిన దా రాత్రియేగదా, అది 
కథాగతి కనుకూలమేయైనదిగదా అనిన, దీనికి మూడుపూటల (102, 103, 104) గందరగోళ 
మక్కరలేదని సమాధానము. రెండవస్తలమున రామప్పంతులుగారి ఇంటిలో పోలిశెట్టి మొదలైన 
వారి పేకాట (పుటలు. 107, 108, 109, 10, 111) ప్రదర్శనము అధికారికవస్తువున 
కాటంకమేగాని మరొకటిగాదు. మూడవస్త్రలమున లుబ్జావధాన్లగారి ఇంటిముందు |బ్రహ్మరాక్త్షసిని 
సీసాలో బిగించుటను. గూర్చి గవరయ్య చేసిన గొడవ కేవలము అసందర్భము. (పుటలు. 
116, 117) నాల్గవస్టలము - రామచం[దపురము అగ్రహారమున సారాయి దుకాణము వెనుక 
తోటలో చేరిన బైరాగి, యోగిని, రామదాసు మొదలైన వారిసంభాషణములు (వుటులు. 118, 
119, 120, 121, 122, 123, 124, 125) నిరర్హకములు. రూప కేతివృత్తముతో అతుకనివి. 
ఇందలి యోగి, లామదాసు, పాడ్‌ కానిస్టేబులు తరువాతి ప్రథానకథతో సంబంధము కల 
వారే కదా అనవచ్చును. వీరి సంబంధమువలన కథకు పారిపుష్ట్యము కలుగలేదు. కించిత్తు 
సంబంధమును ఏర్పరచుటకు ముందుగా వారి కింత ప్రాధాన్యమీయ నక్కరలేదు. సప్తమాంకమున 
ఒకటవస్టలము. విశాఖపట్టణపు వీధిలో బైరాగి ప్రవేశ వ్రదర్శనము కావలసినదానికంచు దీర్హము. 
మూడవ స్ట్రలము సౌజన్యారావు పంతులు గారి కచేరి గదిలోని పోలిశెట్టి పంతులు గారి 
సంభాషణము (పుటలు. 168, 169, 170) నిష్ణ్భయోజనమైనది. ప్రథాన కథకు పోషకము కాక 
పోగా; బాధకమగు అప్రస్తుత విషయ విన్యాస మింత యుండుటవలన నిదిడబంధములేదనుట 
విమర్శకు అంగీకరించవలసిన విషయము. మిగిలిన కథయైనను నిర్హుషస్టముగా ఉన్నదా అని 
(ప్రశ్న. లేదని సమాధానము. వివరింతును. 


2. సన్నివేశము - నిజమునకు సన్నివేశమనునది కథలోని అంతర్భాగమేయగును. 
అయినను వివరణముకొరకు పృథఃకరించితిని. రంగస్ట్రలముమీదకు వచ్చిన పాత్రముల 


(వవృత్తి అస్తు యుండవలయునను భావము సామాజికులకు కలుగునట్లు రూపకక్తర్త జాగ్రత్త 
తీసికొనవలయును. పాొత్రముల వాచికము గాని, చేతలుగాని వారికి స్వాభావికములనునట్టు 


కన్యాశుల్బ_ ౦: నూరేళ్ళ నమాలోచనం.. | 341 


కల్పించవలయును. రంగస్టలమున పాత్రముల సమావేశపరచుట, కథాగతికి పోషకముగా 
నుండునట్లు కర్త చూచుకొనవలయును. అసందర్భ ములకు తావీయరాదు. ఈ గుణములన్నింటిని 
సన్ని వేశకల్పనముగా (గ్రహించి విమర్శింతును. “ఈ వేళ కిసిమిసి శలవులు యిచ్చి వుంటారు. 
వీడివెఖరి చూస్తే పరీక్ష ఫేలైనట్టు కనబడుతుంది.” (పుట 5) విజయనగరమునుండి 
ఎటకేని వెళ్ళిపోదలచిన గిరీశము  వేంకకేశము నుద్దేశించి అనిన మాటరివ్వి. కిస్‌మిస్‌ అనగ 
[కిష్టమస్‌. ఆంగ్రపాఠశాలలో డిశంబరు మాసమున _క్రిష్టమస్‌ సెలవుల  నిత్తురు. ముందు 
పరీక్షలు జరుపుదురు. అర్హ సంవత్సరపు వరీక్రలని నేడు. విద్యార్దుల “పాసు, ఫేలు' నిరయము 
ఏప్రియల్‌ మాసమున జరుగు పర్తీక్షవలన జరుగుచున్నది. గిరీశము మాటలను బట్టి నాటికాలమున 
డిశంబరు సెలవులకు ముందు పరీక్షలే విద్యార్దుల “పాసూఫెలు నిర్భయించునవిగా ఉన్నట్లు 
ద్యోతకమగుచున్నది. అయిన ఒక సందేహము. విద్యార్దుల “పాసు-ఫేలు” నిరయ(ప్రకటనము 
సెలవులలో జరుగు టసంభవము. సెలవులిచ్చునాటికే జరిగినట్టుగా చెప్పుట సహజముగాదు. 
ఎట్టయినను నేటివారికిది వింతగా గోచరించును. అనగా రూపకకర్త సార్వకాలికత లేని కల్పన 
చేసినాడు, గిరీశము కృష్ణారాయపురము చేరుటకు. 15వ పుటలో, గిరీశమును కొట్టుటుకు కాను, 
మధురవాణి ఇంటిలో ప్రవేశించి, మంచము (క్రింద నున్నాడని తెలిసికొని తానుగూడ చీపురుకట్టుతో 
మంచముక్రిందకు దూరిన పూటకూళ్ళమ్మ, గిరీశము పైకి వచ్చి రామప్పంతులు నెత్తి చరచి 
పరుగెత్తిన తరువాత, కొంతకాలము మధురవాణిచేత ,అనునయించబడుచు, కౌగిరించుకొనబడుచు, 
ముద్దుపెట్టు కొనబడుచు నున్న రామప్పంతులు “ఆ ముండ మంచం కింద నించి రాదేం” 
అనువరకు మంచముక్రిందనే యుండునట్లు సన్నివేశము కల్పించబడినది. ఆమె మంచము క్రిందకు 
దూరుటకు హేతువు గిరీశమును కొట్టదలచుకొనుటయే. అతడు పైకివచ్చి వెళ్ళిపోయినతరువాత 
గూడ తానామంచము [క్రింద ఎందుకున్నట్లు? మధురవాణి ముద్దులు - కౌగిలింతలు 
చూచుటకా? ఆ పనిమీద రాలేదే తాను. ఎంత వేశ్యయైనను మంచముక్రింద మనిసి 
నుంచి ఆ పనులు చేయునా? జుగుప్పాకరములు కాకపోవునా? దూడ మేతకు తాటిచెట్టు 
ఎక్కినాడన్నట్టున్న దీ సన్నివేశము. గిరీశము మధురవాణి యిల్లు వీడిపోవుటకు పూటకూళ్ళమ్మ 
ప్రవేశము దోహద మిచ్చుచున్నది కదూ అనిన, అందుకు సన్నివేశము నింత అసంబద్దముగను, 
అసమంజసముగను సృష్టించవలెనా? ఒక దానిని ఉద్దరించుటకు మరొకదానిని చెడగొట్టరాదు. 
నిర్మాణకుశలు డట్టు చేయడు. చేయరాదు. 23వ పుటలో గిరీశమును, వెంకటేశమును 
భోజనమునకై పిలుచుటకుగాను బుచ్చమ్మ వచ్చును. అంత గిరా వాట్‌ యీమె నీ సిస్టరా? 
తల చెడ్డట్టు కనబడుతున్న దే?” 
వెంకోమా అక్కే, జుత్తుకి చవుంణ్లాసుకోదు.' 
గిరీ- “తల చెడ్డం అంశ, విడో అన్నమాట” - ఈ సంభాషణము జరిగినది. దీనినిబట్టి 
బుచ్చమ్మ వితంతువనియు, తల వెంట్రుకలు కలదనియు తెలియుచున్నది. పరమ వైదికి, 
cea అయిన అగ్నిహోత్రావధానుల కూతురామె. వితంతువులకు తల వెంట్రుకలు 
యించు ఆచారము బ్రాహ్మణ సామాన్యము. నేటికిని వూర్యాచారపరాయణులైన 
బ్రాహ్మణు లా ఆచారమును పాటించుచున్నారు. పాశ్చాత్యనాగరికతలో మునిగితేలుచున్న 
నేటి కాలమునను గూడ కొందరలో ఆ ఆచారము అమలులో నుండగా, నాడు, 
కృష్ణారాయపురా[గ్రహారీకుడును, వేదము 'యనభైరెండుపన్నాలు' చదువు కొనిన వైదికుడును, 
ఆచారవిషయమున మూర్ణమైన పట్టుదల గలవాడును, ఐన అగ్నిహోత్రావధాని వితంతు వైన 
తన కూతునకు శగిరోజుములుంచినాడనుట అసంభవమేగాక అసందర్భ ముగూడను. పోనీ, 
ఆకాలమున  వితంతువునకు శిరోజములు తీయు నాచారము లేదేమోననుకొని తృప్తిపడుటకు, 
53వ పుటలోని “*తుమ్మెదపంక్తుల్లా ఉండే జుత్తుగూడా తినివేస్తారు గదా” అని గిరీశము 
వితంతువులనుగూర్చి జొలిపడు వాక్యము బాధకమగుచున్నది. కనుక 23వ పుటలోని కల్పన 
మసందర్భ మైనది. ఉత్తరోత్తరము బలీయమను సిద్దాంతముననుసరించినను 53 పుటలోని 
వాక్యము చేత అదిపరాస్తమగుటవలన స్వవచోవ్యాఘాతమగును. అట్టుకారాదు. షష్టాంకమున 


( 34. కన్యా కుల్యం: యూ రేళ్ళ నమూాలో చనల. 


రామప్పంతులువలన లుబ్బావధాని వివాహవిషయము తెలిసికొని తనను మోసగించినందు 
కాగ్రహాయత్త్రచిత్తుడై “వెళ్ళి గాడిద కొడుకు యెవి(కలు విరగాడతాను” (పుట. 139) అని 
సంసిద్దుడైన అగ్నిహోత్రావధాని, రామప్పంతులు రాననగానే “నాకు తోవ తెలియదే” అనుట 
ఉచితముగాదు. ఏమనగా రామచంద్రపురము అగ్రహారము. సాధారణముగా పల్లెటూ రైయుండును. 
పైగా ఆయూరి చెలువుగట్టునకు చేరినాడు అగ్నిహోత్రావధాని. ఊరు సమీపములో నున్నది. 
ఊరిలో (ప్రవేశించి ఎవరి నడిగినను లుబ్జావధాన్త ఇల్లు చూపించగలరు. చీకటిసమయమేమో 
ననుకొనిన కాదని 136వ పుటలో రామప్పంతులు “తెల్లవార వచ్చింది” అని సాక్ష్యమిచ్చుచున్నాడు. 
“తెల్లవార వచ్చింది' అనుటవలన తెల్లవారినట్టు భావము సద్దించుట దుగదా యనిన 
యేనుగులతోను గుజ్బములతోను, బండ్లతోను వచ్చిన అగ్నిపోత్రావధాని చేతిలో ఎందరు పనివారు 
లేరు - ఒకరిని తీసికొని వెళ్ళవచ్చునుగదా - రూపకక్తర్త శిష్యుని ప్రవేశ పెట్టదలచుటచేత ఇంత 
అనౌచిత్యమునకు పాల్చ్పడవలసివచ్చినది. ఒకవేళ అగ్నిహోత్రావధాని ఆగ్రహవశమున యెముకలు 
విరుగగొజ్బదనని పలికినను, నిజమున కతనికా తాహతులేదనియు, దానిని కప్పి పుచ్చుకొనుటకు 
దారి తెలియదని సంకోచించినట్టు నటించినాడనియు సమర్హించవచ్చిన 140వ వుటలోని గాడిద 
కొడుకును మా చెడ్డదెబ్బలు కొగ్టేశాను) అను వాని వాక్యమడద్దువచ్చును. [క్రిమినలు కేసు 
పెట్టుటకు సంకల్పించి ఇదేదో అయితేనేగాని ఇంటిమొహం చూసేదిలేదు (వుట 141) అని 
రామచంద్రవురము చెఅవుగట్టున పలికిన బుచ్చమ్మను గిరీశము లేవదీసుకొని వెళ్ళినట్టు తెలిసికొని 
వెంకలేశమును కొట్టి వెంటనే (3వ స్థలమును) విశాఖపట్టుణమున మధురవాణి బస యెదుటివీధిలో 
రామప్పంతులుతో కూడి అగ్నిపోత్రావధాని (ప్రవేశించును. ఇతడు తన వారి నందరిని ఆ 
చెలువుగట్టున వదలి విశాఖవట్టుణము చేరినట్టు తెలియుచున్నది. ఇది అంత బాగుగాలేదు. 
వారిని కృష్ణారాయవురము వంపి తను తన వ్యవహారము చూచుకొనవలయును. కనీసము వారితో 
కృష్ణారాయపురము పొమ్మని చెప్పియైనను అగ్నిహోత్రావధాని విశాఖపట్టణం రావలయును. 
అదియును చేయలేదు. రూపకక్తర్త ఈ విషయమున జాగ్రత వహించక అగ్నిపోత్రావధానిభార్య 
వెంకమ్మను, కుమారుడు వెంకళేశమును మిగిలినవారిని రామచంద్రవురము  చెజువుగట్టున 
వదలిపెట్టుట రూపకమునకు బిగిగాని జిగిగాని కూర్చుటలేదు. రూపక పాత్రములు మధ్యలో 
నిర్లక్ష్యము చేయబడరాదు. ప్రవేశించిన పొత్రమొక (ప్రయోజనసిద్దికై తుదివరకు నుండవలయును. 
పొసంగికములైన పతాకాప్రకరులకు సంబంధించిన పాత్రములు మధ్యలో విడిపోవచ్చును. 
అగ్నిహోత్రావధాని భార్య, కుమారుడు ప్రాసంగిక పాత్రములు కాజాలరు. వెంకటేశ 
ముండుటవలననే గిరీశము అగ్నిహోత్రావధానివద్దకు చేరగలిగినాడు. వెంకమ్మవలననే కరటకశా, స్త్రి, 
తన శిష్యుని కాడవేషము వెసి లుబ్జావధానిని మోసము చేసినాడు. ఇతి వృత్తము ఈ 
తల్లికొడుకులవలననే పెరిగినది. రూపశేతి వృత్తము దారమువలె సాగుటకుపయోగపడిన వారిలో 
వీరిరువురును (ప్రముఖులు. అట్టివీరు చెజువు గట్టుమీద విడువబడి, ఇక మిగిలిన రూపకమున 
(ప్రవేశ పెట్టబడకుండుట - ప్రసక్తియైన చేయబడకుండుట రూపకము శిథిలబంధమైనదని బుజువు 
చేయుచున్నది. ఇక మధురవాణి విశాఖపట్టణ  మెప్పుడు ఎందుకు వచ్చినదో నిరూపీంచబడ లేదు. 
136వ పుటలో రామచంద్రవురమున రామప్పంతులు ఇంటిలో నున్న మధురవాణి 143వ 
పుటలో ఎవరికి తెలియకుండ విశాఖపట్టణము చేరినది. 136వ పుటలో “నిజంగా మంగళహారతి 
తెస్తుంది కాబోలు పెంకెలంజి అని వీధివాకిటునుండి చెజలువుగట్టుకు చేరిన రామప్పపంతులు 
తిరిగి మధురవాణిని రామచంద్రవుగమున కలుసుకొనలేదు. 143వ పుటలో రామప్పంతులు 


కడియమును మధురవాణివద్ద తాకట్టుపెట్టి డబ్బు తెచ్చుకొనవచ్చునని అగ్నిపోత్రావధానికి సలహా 
ఇచ్చుచున్నాడు. 


మధురవాణి విశాఖపట్టుణమున నున్నదని అతని కెట్టు తెలియవచ్చినది? రామప్పంతులే 
ఆమెను అచటనుంచినాడా? ఆ విషయ మంతకుముందు సూచించబడవలయును. అట్లులేదు, 
అంతకుపూర్యము 136వ పుటలోని మధురవాణి ప్రవర్తనము రామప్పంతులు మాటు 


కన్యాశుల్శ_ ల నూరేళ్ళ నమౌాలోచనంయతతతతతతతత-(. 343 ) 


వినునట్టులేదు. రామప్పంతులును విసర్దించి లేచి పోదలచియున్నచో ఆమె తనకు మొదటినుండి 
పరిచయ మైయున్న విజయనగరము వెళ్ళుటలో సామంజస్యమున్నదిగాని విశాఖపట్టణము వచ్చుటలో 
లేదు. అట్టయినచో ఆమె విశాఖపట్టుణమే ఏల పోవలయును? ఎచటకైనను పోవచ్చును. రూవకకర్త 
ఇక తన _ ఇతివృత్తమునకు రంగస్టలముగా విశాఖవట్టుణమును చేయదలచుకొనినాడు. అందువలన 
పోయిన పొత్రములు పోగా మిగిలిన వారిని విశాఖపట్టణము చేర్చినాడు. లుబ్బావధాన్లుగూడ 
యీవిధముగా చేర్చబడిన వాడే. ఇట్టివారే యోగి, రామదాసు, పోలిశెట్టి, హెడ్‌ కానిస్టేబులు 
మొదలైనవారు. రూపకకర్త తాను కొవలయునని తన పాొత్రలచేత పనులు చేయించరాదు. 
అనగా తాను తన పొత్రముల చేతలకు సామంజస్యమును కూర్చుకొనుచుండవలయును. అట్లు 
చేయనిచో రూవకము నిర్దీవమై రూపకకర్తచేత శవమువలె లాగబడుచున్నట్టు కనుపించును. ఈ 
యవస్త్ట్రనుండి కన్యాశుల్కకర్త తన రూవకమును తప్పించలేక పోయినాడు. లుబ్బావధానులు 
బసలో రామప్పంతు లతనితో మాటాడుచుండగా సౌజన్యారావు పంతులు ప్రవేశించును. 
సౌజన్యారావు వకీలు. లుబ్బావధాని బసకు వచ్చుట అసందర్భము. అది వాని సౌజన్యమనవచ్చును 
గదా అనిన, అతను వచ్చి సాధించిన పరమ (ప్రయోజనమెమియు లేదు. నిష్పరియోజనమైన 
సన్ని వేశమును రూపకక్తర్త కల్పించరాదు. దానివలన రూపకము ర్తక్తికట్టుక పోగా, శక్తిీహీన మైనదిగా 
కనుపించును. దీనినిబట్టి రూపకక్తర్త ఉవజ్ఞవ్యక్తమగును. ఇక కోర్టు వ్యవహారములున్నవి. వాటి 
విషయమున తగవరితనము నెరవుటకు నాకు శక్తిచాలదుగాని, కలిగిన సందేహములు వివరింతును. 
అగ్నిహేత్రావధాని లుబ్బావధానిని కొట్టి తిరిగి చెలువుకట్టుకు వచ్చి 140వ పుటలో “క్రిమినల్‌ 
కేసు నడపటానికి అవకాశం వుంటుందా” అని రామప్పంతులునడుగును. ఈ [క్రిమినల్‌ కేసు 
ఎవరిమీద? లుబ్బావధానిమీదనా? ఏమని? అతడే తనను కొట్టినాడనియా? లేక లుబ్బావధాని 
తనమీద [క్రిమినల్‌ కేసు నడుపుట కవకాశముండునా అని అగ్నిహోత్రావధాని అడిగినాడా? 
141వ పుటలోని రామప్పంతులు మాటలను బట్టి లుబ్దావధాని మీదనే కేసునడుపుటు 
వారి భావమైనట్టు తెలియుచున్నది. 144వ పుటలోని నాయుడు గారి మాటలను బట్టి 
లుబ్బావధానియే ఇతనిమీద క్రిమినల్‌ కేసు నడువుచున్నటూూహించుట కవకాశమేర్పడుచున్నది. 
165వ పుటలోని భీమారావు మాటలను బట్టి అగ్నిహోత్రావధాని తన కూతురుని 
లేవదీసుకుపోయిన గిరీశముమీద కేసు నడువుచున్నట్లు కనుపించుచున్నది. 140వ పుటలో 
అగ్నిహోషత్రావధాని క్రిమినల్‌ కేసు విషయము ప్రస్తావించునప్పటికి, గిరీశము . బుచ్చమ్మను 
లేవదీసుకొని పోయిన ఉదంత మతనికి తెలియదు. కనుక అగ్నిహోత్రావధాని మొదట చెప్పిన 
క్రిమినల్‌ విషయము గిరీశమునకు సంబంధించినది కాజాలదు. మరి గిరీశముమీద కేసు ఎవ డు 
పెట్టినాడో తెలియదు. 159వ పుటలోని సౌజన్యారావు పంతులు మాటలవలన లుబ్దావధాని 
అగ్నిహోత్రావధానిమీద కేసుపెట్టినట్ల్టును, అగ్నిహేత్రావధాని గిరీశముమీద కేసు పెట్టినట్ల్టును 
తెలియుచున్నది. 141వ పుటలోని “ఇదేదో అయితేనేగాని ఇంటిమొహం చూేదిలేదు” 
అన్న అగ్నిహోత్రావధాని లుబ్బావధాని విషయమే తేల్చుకొనుటకు నిశ్చయించుకొనినాడు. కాని 
తరువాత గిరీశముమీదకు దండెత్తినాడు. పోనీ పర్యవసాన మేమైనను తేలినదా అనిన లేదని 
సమాధానము. సౌజన్యారావు లుబ్బావధానిషక్షము వహించిన వకీలు. అతను అగ్నిహోత్రావధానిమీద 
వ్యవహారము నడుపవలయును. అది మాని గుంటూరు శాస్త్రులు యెవరా అని సౌజన్యారావు 
ఆలోచించును. 148వ పుటలోని కరటకశ్ళాస్త్రి, మాటలనుబట్టి లుబ్దావధాని కూనీకేసులో 
ముద్దాయి అయినట్టు తెలియుచున్నది. అనగా భార్యను చంపినాడని రామప్పపంతులు కేసు 
పెట్టుంచినాడని. అట్లయిన కూనీకేసుముద్దాయి జైలులో నుండవలయునుగాని పట్టణమున ఒక 
బసలో నుండుట యెట్లు? ఒక సూత్రమున ఇముడని ఇన్ని కేసులను ప్రవేశపెట్టి, ఒకదానివీ 
తేల్పక ఎక్కడివారి నక్కడ విశాఖపట్టణపు వీధులలో తిరుగుడని వదలి, సౌజన్యారావుచేత 
గిరీశమును ఇంటినుండి వెళ్ళగొట్టించి, వముధురవాణిని సౌజన్యారావుఇంటిలో నుంచి రూపకము 
సమాప్త్రముచేయుట  ఇతివృత్తగథనమునను గాని, సన్నివేశ కల్పనమునగాని వటివష్పము. గామి 


{ పడక mm కన్వాళుల్య లం నూ లేళ్ళ నమాలోచనం... 


తెల్లముచేయుచున్నది. అసలు రూపకమున కన్ని ఇతివృత్తములును తగవు. [గ్రహించిన 
వానిని (ప్రతిభతో నిర్వహించవలయును. (ప్రతివాడును రూవకకర్త కాలేడు. అయినవారిలో 
శేష్టుడొకడుండును. రూపకకర్త అభివ్యక్తము చేయదలచినభావము వ్యంగ్యమర్యాదననుసరించి 
తుదకు కావలయును. వేశ్యాసంపర్కము వర్ణనీయమనిగాని అనుసరణీయమనిగాని, కన్యాశుల్క 
ముచితమని గాని, అనుచితమనిగాని రూపకకర్త వ్యక్తము చేయలేకపోయినాడు. ఇతివృత్తమును 
మైనమువలె వంచుకొని ఉడద్దిష్థార్హనిరూపణమున కుపయోగించుకొన లేకపోయినాడు. కథకు 
కాళ్ళులేవు. ముంతకు చెవులులేవు అను సామెతననుసరించినది కన్యాశుల్క_ము,. అవసరములును, 
అసందర్భ ములును ఐన అ(ప్రస్తుతవిషయములతో రూపకము 192 పుటలకు వచ్చినది. 


కథాతత్సంధానము అను విషయమున కన్యాశుల్క కర్త _ కృతార్చుడు కాలేదు. అందుకు 
కారణము కథాకథనకౌశల మతనికి లేదు. 


(3) పాత్రములు - పాత్రసృష్టి రెండువిధములు. చిత్రణమొకటి. వరన మొకటి. 
చిత్రణమున కర్త భావుకత అప్రత్యక్షముగను, వర్షనమున (ప్రత్యకముగను పనిచేయును. 
(శవ్యకావ్యములందు రెండును ఉపాదేయములైనను దృశ్యకావ్యములందు కేవలము చిత్రణమే 
కర్తవ్యము. దీనిని రూపకక్తర్త రెండుమార్లముల సాధించవలయును. మొదటిది పాత్ర గతము. 
అనగా పాత్రముయొక్క వాచికము అనగా సంభాషణ, పాత్రయొక్క చేత అనగా కార్యము. పాత్ర 
పరికిన మాటలవలన చేసిన చేతలవలన తనకు తానై వ్యక్తిత్వము సాధించుకొనును. రెండవది 
పరగతము. అనగా ఒక పొ(త్రమును గూర్చి రూవకమునందలి మరియొక్క పాత్రవ్యాఖ్యానించుటు. 
క వ్యాఖ్యానమువలన  చేయుచున్నట్టియు, చేయబడుచున్నట్టియు పాత్రములు పూర్తిగ 
మూర్తిగట్టుకొనును. ఈవిధముగా పొత్రములు స్వయం సంపూర్ణములగునట్లు శక్తిగల రూపకకర్త 
చేయగలడు. ఉద్దిష్టార్హపపంచనార్హమే రూపకక్తర్త ఏపని చేసినను. కనుక పాత్రముల [క్రమోన్మీలనము 
గూడ తన్ముఖముగ యుండును. కన్యాశుల్కమున రంగస్టలముమీదకు వచ్చు పాొత్రములు 
32. ఇవి మాటలాడు పాత్రములు. ఇందు ఊఈఊలసంఖ్య ర్‌, సుబ్బమ్మ అను అగ్నిహేత్రావధాని 
రెండవ కూతురు రంగస్టలముమీదకు రాదు గనుక వారిలో చేర్చలేదు. సప్తమాంకమున బైరాగి 
వెనుక ప్రవేశించు పదిమంది శూద్రులలో ముగ్గరు మాత్రమే మాటాడుదురు. కనుక మిగిలిన 
ఏడుగురను పైన చేర్చలేదు. కథాసూత్రముతో సంబంధమున్న వారిని గూర్చి. క్టుష్తముగా 
(వాయుదును. 


గిరీశము-ఇతడు వ్యభిచారి. సంస్కృృతాంగ్రములతో కొంత పరిచయముగలదు. మాటకారి. 
మోసకారి కూడాను. వితంతువివాహము లవశ్యక్తర్తవ్యములనియు, కన్యాశుల్కము కూడదనియు, 
వేశ్యాబహిష్కారము కొవలయుననియు, ఇతడు (ప్రతివారితోను ఉపన్యాసధోరణిలో మాటాడును. 
ఇతని భాష ఆంగ్రభూయిష్టము. సంస్కృతము క్వాచిత్మము. విజయనగరమున మధురవాణిని 
పూటకూళ్ళమ్మను కొంతకాల మనుభవించి చెప్పకుండ కృష్ట్ణారాయపురము చేరినాడు. 
అగ్నిపోత్రావధాని కూతురు బుచ్చమ్మ కనుపించగానే అమాయకురాలైన ఆ వితంతువును 
లేవదీసుకొని పోవుటకు నూహించి, వెంకటేశమునకు పాఠము చెప్పుచున్నట్టు నటించుచు 
విధవావివాహమును (ప్రస్తక్తికి తెచ్చి, వారియందు అపారమైన కరుణగలవానివలె ఉపన్యసించి 
నెమ్మదిగా బుచ్చమ్మమనసు మార్చి, తనతో లేచివచ్చునట్టు ప్రమాణము చేయించుకొని, 
అగ్నిహోత్రావధానితో కలసి రామచంద్రపురము వచ్చుచు మార్గమధ్యమున _ బుచ్చమ్మతో సహో 
లేచిపోయినాడు. తన పెదతల్లికుమూరుడైన లుబ్బావధానివద్దకు చేరి తనను దత్తత చేసికొమ్మని 
అడుగును. లుబ్జావధాని కేసు సౌజన్యారావువద్ద నుండుటవలన గిరీశము అతనివద్దకు చేరి తనను 
గూర్చి “నెపోరియన్‌ ఆఫ్‌ ఆంటీనాచ్‌” అనియు “సోషల్‌ రిఫార్‌ మర్‌” అనియు చెప్పుకొని 
తనకతడు సహాయపడవలసినదిగా కోరినాడు. అతడు సరేననినాడు. తమ్ముని అన్న పెంచుకొనుట 
వింత. మధురవాణి పౌజన్యారావుపంతులు వద్దకు వచ్చినపుడు గిరీశము విషయము వ్యక్తముకాగా 
సౌజన్యారావు అతనిని “తక్షణం ఇంట్లోనుంచి పైకి పో!” అనినాడు. గుమ్మము దాటి “డామిట్‌! 


కన్వాళుల్కం నూరేళ్ళ నమాలోచనం.. 345 


కథ అడ్డంగా తిరిగింది” (వుట 192) అని వెళ్ళిపోయినాడు గిరీశము - ఇతనిలో ఉదాత్తమైన 
గుణమొక్కటియు లేదు. ఏ పరమప్రయోజనమును ఇతడు సాధించినాడో నాకు బోధవడుటలేదు. 
వితంతువివాహము అవసరము అని - ఇతను బుచ్చమ్మవద్ద ఇచ్చిన ఉపన్యాసములు హాన్యాస్పదము 
లగుచున్నవి. బుచ్చమ్మను లేవదీసికొనిపోవు తాపత్రయమున అతడట్లు మాటాడుచున్నాడే 
గాని మరొకటి కాదు అని (ప్రవర్తననుబట్టు మనకు తెలియుచున్నది. సంఘసంస్క_రణమని 
"పీరు పెట్టుకొని అమాయకులను మోసము చేయుచున్నట్టుగానే గిరీశము చిత్రించబడినాడు. 
సంఘసంస్కృర్తలమని తొమ్ము విరుచుకొని తిరుగువారిని దూరముగా నుంచవలయునన్న 
అభి పాయమును వ్యక్తముచేయుటను శ అప్పారావుగారీ గిరీశము పాత్రమును  సృష్టించినారా 
అనిపించుచున్నది. సమాజము అనుసరించుటకు గాని, ఆమోదించుటకు గాని తగని ఇట్టుపా[తము 
చిత్రించులలేో రూవకక్తర్త అభిప్రాయమేమై యుండును? లుబ్బావధానికి లేఖ [వ్రాయుటలోను, 
సౌజన్యారావువద్దకు చేరుటలోను గిరీశము స్యార్హమునే ప్రకటించినాడు. ఏ విషయమునను 
ఉదాత్తత పొంతపోని పాత్రము గిరీశము. (శ్రీ), అప్పారావుగారు సంఘసంస్కరణాభిలాషతో ఈ 
రూపకము రచించియున్నచో తన అభిలొషను వ్యక్తము చేయలేకపోగా తనను తానే పరాస్తము 
చేసికొనినాడని అంగీకరించవలయును. విధవావివాహముతోపాటు దొంగతనము (పుట. 94 
కూడ అవశ్యక్తర్తవ్యమని రూపకకర్త గిరీశముచేత వలికించుచుండగా వానియందు సానుభూతి 
యెట్లు కలుగును? రెండవది హాస్యరసపోషణమున కనిన మొదటిది దానిని ద్విగుణీకరించుట 
కగుచున్నది. నాటి సమాజమును సంస్కరణము కావించుటకై కంకణము కట్టుకొని పనిచేసిన 
యుగపురుషుడు వీరేశరింగము పంతులుగా రప్పటివారేగదా! ' శ్రీ, అప్పారావుగారిని గూర్చి 
వారేమనుకొనిరో - తన కనుకూలు డనుకొనిరో - ప్రతికూలుడనుకొనిరో? సంస్కరణ 
మెట్టున్నను గిరీశము పొౌ(త్రము నిషృ్రయోజనమైనది. అతనినుండి నేర్చుకొనవలసిన గుణపాఠ 
మేమియులేదు. నవ్వి వదలిచేయ వలసినవాడే గీరేశము. 


మధురవాణి - వేశ్య. అప్పుడప్పుడు, వేశ్యకు మాత్రము నీతి లేదా? వేశ్య అనగానే 
అంత చులకనా? ఈ ధోరణిలో మాటాడుచుండును. ఈమె విషయము విజయనగరములో 
మనకంతగా తెలియదు గాని రామచంద్రపురము వచ్చినతరువాత వెకిలిదానివలె కనుపించుచున్నది. 
చతుర్జాంకమున రామప్పంతులు, లుబ్టావధాని "పెండి విషయము మాటాడుకొను సందర్భ మున 
లుబ్బావధానిని గూర్చి చేసిన సంభాషణచేత వెకిలితనమును వ్యక్తీకరించుచున్నది.ఆ కరటకశా,స్త్రి, 
శిష్యుని పదేవదే ముద్దు బెట్టుకొనుట, రామప్పంతులుతో వచ్చిన కొండిభట్టును, పంతులు 
ఇంటిలోనికి పోగానే సంజ్ఞచేసి ముద్దుబెట్టుకొనుట, “నీకూ నాకూ నేస్తం” (వుట 92) 
అని “మరి వకసారి ముద్దు” పెట్టుకొనుట, సౌజన్యారావు వద్దకు వెళ్ళి తనను ఒకమారు 
ముద్దు పెట్టుకొనినచో, లుబ్దావధాని కేసువిషయమున సహాయము చేయుదుననుట మొదలగువానివలన 
మధురవాణి నీచ పాత్రగా కనుపించుచున్నది. చిట్ట చివరకు సౌజన్యారావు ముద్దు పెట్టుకొనుటకు 
రాగా మహా పతివ్రత వలె “చెడ్డవారిని చెడగొట్టవద్దని మా తల్లి చెప్పింది" (పుట 190) అని 
ఆ వకీలునకు మాత్రమా సౌఖ్యము  కలుగచేసినదిగాదు. శ్రీ, అప్పారావుగారీ మధురవాణి 
పాత్రను సృష్టించుటవలన సాధించిన ప్రయోజనము వేశ్యలు చెడనివారిని చెడకొట్టుటకు 
యత్నించరాదను (ప్రబోధమేనా? 


రామప్పపంతులు - (స్త్రీలోలుడు. 'కోర్టుషక్తి స్వార్హవరుడు ఇంతకుమించి ఇతనిగూర్చి 
(వ్రాయనవసరములేదు. 


సౌజన్యారావు - వకీలు. సంఘసంస్కరణాభిలాష కలవాడు. వేశ్యావిముఖుడు. ఐనను తన 
కేసువిషయమున సహాయము చేయుటకు వచ్చిన మధురవాణి “ముద్దుపెట్టుకొనినచో సహాయము 
చేయుదు”ననగా అంగీకరించి తరువాత మాటు నిలువ బెట్టుకొనుటకుయత్నించి, మధురవాణిచే 
వారింపబడినవాడు. గిరీశము విషయ మామె చెప్పగా తెలిసికాని అతనియెదుట “ఆమెతో “షేక్‌ 
హాండ్‌” చేసినవాడు. ఇతడు లుబ్బావధానితోను, అగ్నిహోత్రావధానితోను చేసిన (ప్రసంగమున 


ED కన్వాళుల్క ల నూరేళ్ళ నమాలోచనం... 


శ్ర) అప్పారావుగారు తాము చెప్పదలచుకొనిన హితమును ప్రవేశపెట్టిరి. కాని రూపకమున 
ప్రముఖపాత్ర నిర్వ్వహించుచున్నట్లున్న గిరీశము వలన తమ అభిప్రాయ వ్యక్తీకరణమునకు కలిగిన 
నష్టమును సౌజన్యారావుచెత పరిహరింపజేసికొనలేక పోయినారు. ప్రముఖ పాత్రతో చేయించలేని 
పనిని ప్రాసంగిక పాత్రతో నిర్వహించుట కష్టము. 

అగ్నిహోత్రావధాని - వెంకమ్మ - వీరి దాంపత్యము ప్రత్యేకత గలిగిన వింతపోకడ గలది. 
అతనిని ఆమె నిరసించుటకు యత్నించును. అతడధికారము నెరపుటకు పూనుకొనును. 
సంతాన విషయమున వెంకమ్మకు వాత్సల్య మధికము. అగ్నిహోత్రావధానికి వేట్టుదల అధికము. 
వెంకమ్మ రూపకమున మధ్య ప్రవేశించి మధ్యలోనే విడువబడుటవలన ఆమె పాత పూర్తిగ 
మూర్తిగట్టుకొనలేదు. ఆమెకు వునః (ప్రవేశమున్నచో కథ మరొక విధముగా నుండెడిది. 
అగ్నిహేోత్రావధాని పట్టుదలతోనే చివరవరకు నిలచినాడు. కోర్టు వ్యవహార విషయమున లొంగినాడు. 


బుచ్చమ్మ - అమాయకురాలయిన వితంతువు. ఈమె కేవలము సాంసారికమైన 
లౌకికసుఖమును వాంఛించి మాత్రమే గిరీశముతో లేచిపోలేదు. గిరీశము ఏ ఉద్దేశ్యముతో 
చెప్పినను ఈమె మాత్రము తన చెల్లెలు తననలె కాకుండ సుఖపడవలయును అను భావముతోనే 
గిరీశముతో లేచిపోయినది. పరుల సౌఖ్యము నభిలషించి, తనకును సుఖము లభించు మార్గమును 
అనుసరించినది. తన సుఖము అవినీతియే కావచ్చును. కాని పరార్హమును సాధించునుద్దేశముతో 
తా నవినీతికి పొల్పడినది. దానిని త్యాగముగానే గణించవలయును. (శ్రీ, అప్పారావుగారి చేతిలో 
క్రమోన్మీలనము చెందిన (స్త్రీపొత్ర బుచ్చమ్మ మాత్రమే. 


లుబ్దావధాని-ముందు అగ్నిహోత్రావధాని సంబంధము వద్దనుకొనినాడు. ఇంతలో అగ్ని 
పోత్రావధాని వద్దనుండి (రామప్పంతులు వ్రాసిన) లేఖ వచ్చినది. అంత ఎగిరివడినాడు 
లుబ్జావధాని. తాను అగ్నిహోత్రావధాని సంబంధ మక్కరలేదన వచ్చును. అతడు తన 
సంబంధము వద్దనరాదు. విచిత్రమైన మనస్తత్వమది. అంతకుపూర్వమక్కరలేని సంబంధ మాలేఖ 
వచ్చినతరువాత అదే కావలసివచ్చినది. తాను మాట తప్పవచ్చును. ఎదుటివాడు తప్పరాదు. 
ఇది అతని తత్వము. అంతకంటె తక్కున ఖరీదునకు పిల్ల ఉన్నదని రామప్పంతులు చెప్పగా 
అగ్నిహోత్రావధానిసంబంధము వదులుకొనుటకు సిద్దపడినాడు. డబ్బు విషయము వచ్చినపుడు మాట 
నిలకడగాదు. ఇదియు చిత్రమే. డబ్బు తక్కువగా వచ్చెడి ఆ సంబంధము కుదిరించవలసినదిగా 
లుబ్బావధాని రామవ్పంతులును కోరును. వాని వెంటబడును. రామప్పపంతులు కుదిరించిన 
సంబంధమును అంగీకరించి అతను పెద్దిపాలెమునుండి తిరిగివచ్చు లోపలనే కరటకశా,స్త్రి 
దురాలోచనమున తన స్వార్ధము చూచుకొని లుబ్బావధాని *ఏకరాత్ర వివాహము” చేసికొనినాడు. 
ఆ భార్య పారిపోయి (శిష్యుడు) కూనీకేసుగా పరిణమించి విశాఖపట్టణము చేరిన లుబ్బావధాని 
పశ్చాత్తాప రూపమున బాధవడును. 145వ పుటలోని అతని స్వగత ముదాత్తముగా నున్నది. 
శ్రీ అప్పారావుగారుద్దేశించిన భావవ్యక్తీకరణము ఆ స్వగతములో జరిగినది. సంఘమునందలి 
దురాచారము లన్నింటిలో కొన్నింటిని లుబ్దావధానియందు నిరూపించుటవలన రూవకక్తర్త యీ 
పొత్రమును అద్వితీయముగా చిత్రించగలిగినాడు. లుబ్బావధాని తన కూతురు నొక ముసలివాని 
కమ్మినాడు. అది. వితంతువై కానితిరుగుడులు తిరుగుచున్నది. అందుకు హేతువు తానేనని 
లుబ్బానధాని అంగీకరించి బాధవడును. తాను ముసలివాడైయుండి పెండి (ప్రయత్నముచేసి ఇంత 
యవమానముపాలైనందుకు క్రుంగిపోవును. తన కూతురు వితంతుశరణాలయమునకు పంపు 
స్థితికి కూడ ఆ సమయమున అతడు దిగివచ్చినాడు. కాని లోని రక్తము ఛాందస మైనదగుటచేత 
“ఏమి చిత్రాలు వెధవలకీ మఠం కట్టారట! ఎన్నడూ వినలేదు. అమ్మిని వెళ్ళి ఆ మఠం 
చూడమంటాను” (వుట 145) అని వెనుక ముందుల కూగులాడి మాటాడును. శ్రీ 
అప్పారావుగారు తా మౌశించిన ఉద్దేశములలో నొకటి రెండుమూత్రము లుబ్బావధాని పొత్ర 
చిత్రణమున సాధించిరి. (స్త్రీ పాత్రములలో బుచ్చమ్మకువలె పురుషపాత్రములలో లుబ్బావధానికి 


కన్యాతుల్భ ల: నూరేళ్ళ నమౌాలోచనంంతతతత4 347 ౧ 


ఉదాత్తత కల్పించినారు రూపకకర్త. కన్యాశుల్కరూపకమున సానుభూతి యోగ్యములైన పా(త్రములీ 
'రెండుమూత్రమే. 


వెంకకుశము - గిరీశము కృష్ణారాయపురము చేరుటకు హేతుభూతుడైనాడు. అతని 
ఉపన్యాసములు ఊంకాట్టుటకుపయోగించినాడు. 


మీనాక్షి - తాను తనయిష్టము వచ్చినట్లు తిరుగుచు తండ్రిని కూడ గౌరవించుట తెలియని 
మూర్జ్చురాలు. రామప్పంతులు వెంబడి పెండ్లిచేసీకొమ్మని వీధినబడినది. 


4. రచన* - ఈ యంశము [క్రింద అంకవిభజనమును గూర్చియు రసపోషణమును 
గూర్చియు వ్రాయుదును. నాటకము పరిపుష్టమై. ర్రక్తిగట్టుటకు ఐదుఅంశములు చాలునని 
గీర్వాణాలంకారికులును పాశ్చాత్య _ విమర్శకులును నిరూపించిరి. భారతీయులు నాటకము పది 
అంకములవరకు పెంచుకొనవచ్చుననిరి. ఐనను ఐదంకములనునది నాటకము శక్తమగుటుకు 
కావలసిన పంచసంధులను ఆధారముగా చేసికొని (ప్రభవించినదే. నాటకమెన్ని అంకములుండినను 
పంచసంధులతోనే రక్తిగట్టును. పాశ్యాత్యులాగించిన 1162! Incident, Growth, Crisis, 
Denouement and Catastrophe అను ఐదును నాటకీమున నిరూపించబడ వలయును. 
ఐదంకములనుటలో ఒక్కొక్క అంకమున ఒక్కొక్కటి నిరూపించబడ వలయునని భావము. 
“Some kind of conflict is, however, the datum and very back-bone of a dramatic 
5t01y” అను ప్రాథమిక సిద్ధాంతమే కన్యాశుల్కమునకు వర్తించనపుడు పై విధముగా నుండు 
అంకవిభజనమును మన మాసించరాదు. స్వల్పనియమములగు ఆంగ్లపద్దతులకు జెక్ట్యు. లేదు 
గాని అధిక నియమవంతమైన భారతీయ రూపకపద్దతి కిట తావెట్టు గలుగును? విది 
ఎట్టుచేసినను ప్రథాన కథ (ప్రతి అంకముతోను, సంబంధము కలిగి యుండునట్లయినను రూపక 
కర్త చూచుకొనవలయును. కథ స్టలాంతరమునకు అనగా దూరదేశముకు పోవునపుడంకవిభజన 
చేసికొనవచ్చును. కన్యాశుల్కకర్త ఆ వని గూడ చేయలేదు. మొదటి రెండంకముల 
విభజనమును పైదృష్టికి సమంజసములే. మొదటిది విజయనగరములోని కథకు సంబంధించింది. 
రెండవది కృష్ణారాయవురమునకు సంబంధించినది. తృతీయాంకము రామచందద్రపురా[గ్రహారమున 
(ప్రారంభమై కృష్ణారాయపురముననే అంతమగును. చతుర్జాంకము కూడ రామచంద్రపురమున 
(ప్రారంభమై కృష్ణారాయపురమున అంతమగును. పంచమాంక మంతయు రామచంద్రపురముననే 
జరిగినది. షష్టాంకము రామచంద్రవురము చెటువుగట్టున ప్రారంభమై _ విశాఖవట్టుణమున 
అంతమైనది. సప్తమాంకమంతయు విశాఖపట్టుణముననే జరిగినది. సాభిప్రాయమైన అంకవిభజనము 
కాదిది. ఐనను పంచసంధులతో నిమిత్తము పెట్టుకొనని రూవకమును అంకవిభజనవిషయమున 
చర్చించనక్కరలేదు. 


రసవిషయమును గూర్చిన వివరణము: ఈ రూపకమున హాస్యము రసము. “వికృతాకార 
వా'గ్వేష చేష్టాదిర్నర్తకాద్భ వేత్‌ ; పోస్యోపోసః స్తాయిభావః” అని విశ్వనాథకవిరాజును, “వా గంగాది 
వికారదర్శన జన్య్మా వికాసాఖ్యో హాసణి అని పండితరాయలును హోస్యమును నిర్వచించిరి. 
అనగా _ వికృతములైన ఆకార వాగ్వేష చేష్టలను చూచుటువలన కలిగిన చిత్తవికాసరూపమగు 
వృత్తివిశేషము హాస్యమనబడుచున్నది. ఇట వికృత శబ్దమున కర్ణము (ప్రకృతము కాదనియే. 
“At bottom, of course, humour is an elemental fact, independent of nationality: 
it derives from a sense of incongruity” (A.C.R.).” మిగిలిన రసములవలెగాక హాస్యము 
చాల _ కొద్దికాలములో స్టాయినందుకొని ఆనందమును కలిగించును. కొంచె మెక్కువయైనచో 
జుగుప్పను కలిగించును. ఆకారము గాని, వాక్కుగాని, వేషముగాని, చేష్ట్రగాని పరిమితములైనపుడే 
హాస్యము రక్తిగట్టును. కన్యాశుల్క_ మున హాస్యము అధికము వాక్కువలన సొదింపబడి నది. 
కొంత చేష్టవలన.  చేష్టవలన సాధించబడిన హాస్యముకంబు వాక్కువలన సాధించబడిన 
హాస్యము (శేస్టము. కనుక స్టూలముగా యీ రూపకమునందలి హాస్యము సముచితమనియే 
చెప్పవచ్చును. చేష్ట లవలన అనగా రూపకమునందరఠి పాత్రములచేస్టల వలన అని అర్హము. 
(ప్రథమాంకమున పాత్రలు మంచము క్రిందకు దూరుటు, తృతీయాంకమున ఆడవేషమున నున్న 


కరటకశాస్త్రి శిష్యుని చేష్టలు - ఇటవేషము గూడ, మధురవాణి రామప్ప పంతులుమీద 
సిరాబోయుట, చతుర్జాంకమున నీళ్ళు బోయుట, రామప్పంతులు లేఖ చదువుచుండగా విరుగబడి 
నవ్వుట, పంచమాంకమున లుబ్బావధాని నిద్రలో కాళ్ళు చేతులు కొట్టుకొనుచు గోలచేయుటు, 
సారాయిదుకాణము వెనుక తోటలోనివారి చేష్టలు - ఇత్యాదులు హాస్యము కరిగించునవియే. 
కొని వీటికంచు వాక్కువలన సాధించిన హాస్యము శక్తము. ఈ రూపకమున హాస్యము 
మూడు వంతులు గిరిశమువాక్కువలన కలుగుచున్నది. గిరీశము వాచికము మూడువంతులు 
ఆంగ్రభాషలోనే. కనుక ఆంగ్లము వచ్చిన సామాజికులానందించినంతగా రానివారానందించలేరు. 
గిరీశము రంగస్టలముమీదకు  _ పదకొండుసార్హు వచ్చును. సప్తమాంకము 172వ పుటలోని 
మొదటి ప్రవేశము లెక్కలోనిది కాదు. రంగస్టలముమీదకు వచ్చిన ప్రతిసారి సగటున 50 
ఆంగ్ల శబ్దములు వాడినవి వాడకుండ ఉపయోగించి వానిని తిరిగి తిరిగి కలుపుకొనును. 
మొత్తము కన్యాశుల్కమున 600 పైగా ఆంగ్రశబములు వాడబడినవి. (ప్రథమాంకముననే 
ఒక్క గిరీశము దాదాపు 100 ఆంగ్లపదములను వాడినాడు. తెలుగుతో కలిపిన ఆంగ్లశబ్దముల 
వాడుకయే హాస్యము జనించుటకు హేతువగుచున్నది. ఇదియే వాగ్వికృతి. ఆంగ్రశబ్రములను 
తొలగించినచో రూపకము నిర్దీవమగును. తెనుగు రూపకదేహమునకు [ప్రాణము ఆంగ్లశబ్దముగా 
చేసినాడు తత్కర్త. ఆంగ్లశబ్ద్రముల వాసన లేకను హాస్యము గలిగిన తావులు లేకపోలేదు. ఇట్టి 
హాస్యము 14, 15, 24, 62, 119, 142 పుటలలోను ఇంకను మరికొన్ని స్టలములలోను 
గలదు. దీనికి తోడు ఈ రూపకమునందరి తెనుగు విశాఖజిల్లా మాండలిక మగుటవలన, 
అది తనకు సహజమైన ఒక “యౌసి వలన హాస్యమును పోషించుచున్నది. “నేను ఈ 
ప్రదర్శనాన్ని వాడుకభాషలో తొడిగాను. ఏమంక్షేు, ప్రజాబాహుళ్యానికి గగ్రాంధికభాషకంలు ఇదే 
సులభతర[గ్రాహ్యం గనకనున్నూ, తెలుగులో హాస్యరచనకి ఇటువంటిపదజాలం అనువైనదని నా 
నిశ్చితం గనుకనున్నూ” అని గురజాడవారి ఆంగ్రములోని ఉపోద్దాతమును (శ్రీ, భమిడిపాటివారు 
తెనుగు చేసినారు. దీనినిబట్టి కన్యాశుల్మ్క మున వాడబడిన భాష వాడుకలోనున్నదే అని 
తెలియుచున్నది. వాడుక ఒక్కాక్క (ప్రాంతమున నాక్కొాక విధముగా నుండును. ఈ 
రూపకమునందలి భాష విశాఖజిల్హాలో వాడుకలో నున్నది. గురజాడవారి కాలమున విశాఖ జిల్లా 
వాడుకభాష ఇంత ఆంగ్లభాషా భూయిష్టమై యుండెడిదెమో నాకు -తెరియదు. అనగా నాటివారు 
- |ప్రజాబాహాళ్యము - (గ్రాంథధికభాష నర్హము చేసికొనలేని స్రితిలోను ఆంగ్రము నర్హము చేసికొను 
పరిస్థితిలోను ఉండెడివారని మనమూహించ వచ్చును. ఐనను సమంజసముకాని యూహ ఇది. 
(గాంథికాం[ధ్రమర్హము కాదని మనమంగీకరించినను విదేశీయమైన ఆంగ్లము, (ప్రజాబాహుభ్యమునకు 
సులభతర గ్రాహ్యామనుట పొసగని విషయము. ధర్మవరం రామకృష్ణమాచార్యుల వారాకాలమువారే 
గదా. వారి చిత్రనభళీయముకంచు, విషాద సారంగధరమునకం లు (ప్రజాబాహుభ్యమును 
కన్యాశుల్క మాకర్ణించినదా? ధర్మవరమువారి రూపకములు గ్రాంధికొంధ్రమున నున్న విగదా-? 
గయోపాఖ్యానముకం ము ఎక్కువ కన్యాశుల్క(ప్రతు లమ్ముడు పోయినవా? కన్యాశుల్మ_ము 
విశాఖవారికి, ఆంగ్రభాషాజ్ఞానముగలవారికి వినోదమును మాత్రమే కలిగించగలిగినది. వట్టుణములను 
వదరినచో పల్లెలలో కన్యాశుల్కము జీవించలేదు. కారణ మచటివారి కాంగ్రభాషోజ్ఞానముండదు. 
కన్యాశుల్కము హాస్యరూపకముగూడ ఐయుండెడిదిగాదు. 


రూపకమునకు (ప్రదర్శనయోగ్యతయు ఒక గుణము. ఉత్తమరూపకమున సాహితీగౌరవమును, 
ప్రదర్శనయోగ్యతయు రెండును నుండును. ఏది లోపించినను రూపకముయొక్క ఉత్తమత్వము 
లోపించిన'ట్లే. కాని విమర్శకులూకొందరు సాహితీ గౌరవము నధికముగా నాశింతురు. కన్యాశుల్క 
రూపకమంతయు (ప్రదర్శన యోగ్యముగా లేదు. ఈ విషయము నాకు అనుభవపూర్వకముగా 
తెలియును. నేనీ రూవకమున అగ్నిహేత్రావధానిపొత్రము నిర్వహించి విశ్వవిద్యాలయ ఉపాధ్యక్టుని 
బహుమతిని గూడ పొందితిని. కథ ఒక సూత్రము ననుసరించి సాగకపోవుటుచేత అనవసరములను 
తొలగించవలయును. నేను మొదట కథకు సంబంధించనివిగా నిరూపించినవి ఈ రూపకమును 


కన్వొళుల్క_ం: నూరేళ్ళ నమాలోచనం.. | 349 


(ప్రదర్శించు (ప్రతివారు తొలగించ వలసిన వే. ఆం(ధ విశ్వవిద్యాలయ రజతోత్సవ సందర్భమున 
జరిగిన స్నాతకోత్సవమునాడు (1952-53) విశ్వవిద్యాలయమున ఈ రూపకమును మేము 
(పదర్శించితిమి. అంత రంగస్టలము, అన్ని పరికరములు ఉన్న మాకే రూవకమంతయు అడులుకు 
వీలువడినది గాదు. ఏమనగా సారాయి దుకాణము వెనుకనున్న తోటను రంగస్టలముమీద 
(పదర్శించుట యెట్లు? అట్టిదే పేకాట - పైగా ప్రథాన కథకు సంబంధించినవి గావు. 
అందువలన రూపకమున (ప్రథానకథను విడువక యెంత తగ్గించుకొనుటకు వీలగునో అంతవరకు 
తగ్గించుకొని (ప్రదర్శించితిమి. అప్పటికిని రెండు గంటలకుపెన రూపకము పూర్తియగువరకు 
Fa ఆ 

చాల మంది యుండిరి. మే మాలింగన చుంబనాదులు విసర్రించితిమి. ఎవరైనను అట్టే 
చేయవలయును. ప్రదర్శనమునకీ రూవకమున తీసివేత చాల అవసరము. లేక పోయినచో 
తీర్హమునకు తీర్హము, (ప్రసాదమునకు (ప్రసాదము అగును. అనగా  వాజ్మయమున దీని కెంత 
స్తానమున్నదో (పదర్శన యోగ్యతయు అంతే గలదు. ఈ రూపవపకమెప ఎడాడబడినను పల్లెలలో 
ఆడబడినటు నాకు తెలియదు. వారు దీనిని ఆడలేరు. చూచి ఆనందించనులేరు. దాని 
కాటంక మేమనిన భాష. (ప్రదర్శనమును చూచినప్పటికంకే రూపకమును చదువుకొనినపుడు 
నాటి సాంఘికమైన వ్యవస్త బాగుగా బోధవడును. 


శ్రీ అప్పారావుగారు, సాంఘికమైన ఇతివృత్తమును గ్రహించి, వ్యావహారిక భాషలో 
(విశాఖమాండలికము) హాస్యమును సృష్టించుచు, సంఘసంస్కరణాభిలాషతో ఒక రూపకమును 
వాయుటకు యత్నించగా కన్యాశుల్కుము తయారైనది. కర్త రూపక నిర్మాణమున సిద్దహస్తుడు 
కాకపోవుటవలన, ఇతివృత్త [గ్రథనమునను, సన్నివేశ కల్చ్పనమునను, పాత్ర చిత్రణమునను అవక 
తవక లనివార్యములైనవి. రూపకక్తర్త తాను చెప్పదలచుకొనిన విషయమును చెప్పలేకపోయినాడు. 
అవకతవక అను గుణము హాస్యమునకు దోహదమిచ్చునది యగుటవలనను, రూపకక్తర్త హాస్యమును 
సృష్టించుటవలనను కన్యాశుల్కము, చూచిగాని, చదివిగాని నవ్వుకొనుటకు మాత్రము విలైనది. 


“A play in which the element of conflict is slight will always be found 
defective as a play, however great its other merits may be” (W.H.H.)** అను 
పాశ్చాత్యాభిప్రాయముతో గాని, మధురోదాత్త రసభావనిరంతరమైన వస్తువును రూపకమున 
(గథించవలయునను ప్రాచ్యుల మతముతో గాని మనకు తాదాత్మ్యము కుదరనిచో, అనగా వారి 
అభిప్రాయములు మనకర్ణముగాక గాని, ఐనను అనుసరించుటకు అంగీకరించకుండుట గాని 
జరిగినచో, కన్యాశుల్కము నుహానాటకముగా మనకు ప్రత్యక్షమగును. రూవకము వ్యావహారిక 
భాషలో వ్రాసినంత మాత్రమున గొప్పది కాజాలదు. ఏ భాషలో (వ్రాసినను కావలసినది 
చెప్పదలచుకొనిన భావమునకు పోషకమైన నిబిడమగు ఇతివృత్తమును స్వీకరించుట, అసందర్భ ముల 
పొంతకు పోకుండ సన్ని చేశముల ఏర్పాటు చేయుట, పాత్రలను [కమోన్నీలనము గావించుట, 
ముఖ్యములు. రూవకక్తర్త వీటి విషయమై జాగ్రత్త వహించవలయును. (శ్రీ), అప్పారావుగారు 
తానొక మార్గము నేర్చరచదలచి, సాంఘిశేతివృత్తము స్వీకరించుట, వ్యావహారికభాషను 
వాడుట ముదావహమే. కాని గ్రహించుటలో లేదు గొప్పదనము, నిర్వహించుటలో నున్నది. 
ప్రతివాడును ఏదో ఒకటి (గ్రహించవచ్చును. ఉదాత్తముగా ప్రతిభాపమన్నితుడు మాత్రమే 
నిర్వబాంచగలడు. నవ్యమును స్ప ంచుటకు యత్నించునందులకు వారికి నమస్కారము. 
వారు కృతార్చులు మాత్రము కాలేదు. వారియందు మనకున్న విశేషాభిప్రాయమును బట్టి 
“మహాకవి, యుగకర్త, ఆంధ్రసారస్వతసామాట్‌ ” ఇత్యాది బిరుదముల నీయవచ్చును. ఈ 
రూపకముననుసరించి అవి సార్హకములు కావు. (శ్రీ) అప్పారావుగారు కవిత్వము గూడ 
(వ్రాసినారుగదా, దానివలన ఆ బిరుదములు సార్ధ్థకములగు నేమో నని కొందరూహించవచ్చును. 
దానివిషయమునను కావు. మరొకసారి (శ్రీ) అప్పారావుగారి కవిత్వమునుగూర్చి |వాయుదును. 
అపవుడొవిషయమును వివరింతును. ఎవరినిగాని పొగడవలసిన అవసరముగాని తెగడవలసిన 
స్టితిగాని, మనకు లేదు. ఉండరాదు. రాగద్వేషములకు లోనుగాక గౌరవభావముతో ప్రతి 


350 కన్యాశుల్బ_ం: నూరేళ్ళ నమాలోచనం... 


పుస్తకమును చదువవలయును. సత్యమును వీలైనంతవరకు తార్కికముగా నిరూపించవలయును. 
ఈ విషయమున నే నెంతవరకు కృతార్జుడనైతినో నా యీ వ్యాసమే నిదర్శనము - మొదట 
మ ('ప్రహసనముగా పేర్కొని నాటకమునువలె విమర్శ జరిగినదేమని కొందరకు 
సందహము కలుగవచ్చును. అంకవిషయమున గాని, ముఖ నిర్వహణ సంధుల విషయమునగాని 
కన్యాశుల్కము (ప్రహెసనమువలె లేదు. ఇతివృత్తము విస్తరముగా నుండుటవలన విమర్శన మింతగా 
సాగినది గాని మరొకటిగాదు. నాటకముగా దీని (గ్రహించి విమర్శించుటకు వూనుకొనినతో 
ఆరంభ (ప్రయత్నాది పంచావస్తలు, ముఖ (ప్రతిముఖాది పంచసంధులు, దీజబింద్వా,ది అర్ధ(ప్రకృళతులు 
(పసక్తములయ్యెడివి. వీటిని వదరి ఉచితానుచిత వినక్రతతోనే విమర్శ సాగినది. 


అ A.C.R. : 
** WHH. 


(భారతి, జూన్‌ 1955) 


తీన్యాళుల్భ_ ౦; నూరేళ్ళ నమాలో చనం 3న ౧ 


అప్పారావుగారి 
“కనా వకుల్కు_ముి 


- 
& మోచర్ల అతారామయ్య 


“కన్యాశుల్కం” గురించి వాదప్రతివాదాలు చాలా జరుగుతూఉన్నాయి. ఇది అప్పారావుగారు 
(వ్రాయలేదని, గోమఠంవారు నవ్రాశారని కొంతమందీ; అప్పారావుగారు ఇంగ్లీషులో (వాశారని 
గోమఠంవారు ఆంధ్రీకరించారని కొంతమందీ, 1897వ సం॥లో అచ్చుపడినప్రతే అప్పారావు 
గారు వ్రాశారనీ, 1909వ సం॥లో ప్రచురణయిన ప్రతి గోమఠం ,శ్రీ,నివాసాచార్యులుగారు, 
వేదం వెంకటాచలయ్యగారు వ్రాశారని, అథవా పవ్రాయకపోయినా సరిదిద్దారని కొంతమంది 
వ్రాస్తూవచ్చారు. వీటికి జవాబులుకూడా శ్రీ, సీతాపతిగారు ప్రకటించారు. (శ్రీ) అవసరాల 
సూర్యారావుగారు - (శ్రీ, వంగోలు సుబ్రహ్మణ్యంగారికి (శ్రీ, అప్పారావుగారు వ్రాసిన లేఖలలో 
కొన్ని భాగాలు 7-4-55 ఆంధ్రపత్రికలో (ప్రచురించారు. ఆ లేఖలనుబట్టి (శ్రీ), అప్పారావుగారే 
1897వ సం॥లో ప్రచురించిన నాటకమును, 1909 సం॥లో ఆమాతృకనే అధికముగా పెంచి 
నేటి కన్యాశుల్క నాటకమును వ్రాసినట్టు స్పష్టమవుతుంది. 


5 


ఈ వాదన లిట్టుండగా జూనునెల “భారతి”లో క్రీ కేతవరపు వేంకటరామకోటిశా, స్రిగారు 
“కన్యాశుల్క_” విమర్శనము (ప్రచురించారు. వారు, ఈ నాటకంలో 1952-53 సంవత్సరములలో 
ఆంధ్ర విశ్వవిద్యాలయ రజతోత్సవ సందర్భములో అగ్నిహో[త్రావధాన్డు పొత్రను నిర్వహించి, 
ఉపాధ్యక్టుని బహుమతిని కూడా పొందినట్టు తెలియజేశారు. వారు “కన్యాశుల్కలో “సార్వకాలికత” 
“సార్వజనీనతో అయిన ఇతివృత్తము కాదనిన్నీ, పొత్రపోషణలు కుంచితముగా వున్నవనిన్నీ, ఒక్క 
బుచ్చమ్మపాత్ర విడిచి పెడితే (ఆమె అయినా చెల్లెరికోసం త్యాగంచేసింది గనుక) తక్కినపాత్రలలో 
ఏపోషణా లేదనీ వ్రాశారు. “క్రమోన్మీలనమైనపాత్ర” ఒక్క బుచ్చమ్మ  పాత్రయేనని వారి 
అభిప్రాయం. వారు ఇట్టుకూడా వ్రాశారు “వారియందు మనకున్న విశేషాధిప్రాయమునుబట్ట 
“మహాకవి “యుగకర్తీ, “ఆంధసారస్యత సా[మాట్‌ ' ఇత్యాది బిరుదములనీయవచ్చు. ఈ 
రూపకము ననుసరించి అవి సార్హకములు గావు. (శ్రీ) అప్పారావుగారు కవిత్వముకూడా 
(వ్రాసినారు గదా దానివలన ఆ _ బిరుదములు సార్హకములగునేమోనని కొందరూహింపవచ్చును. 
మరొకసారి \శ్రీఅప్పారావుగారి కవిత్య్వమునుగూర్చి |వ్రాయుదును”. 


అంటే రెండు విధాలైన వాగ్వివాదాలు “ఆంధ్రపతికొలోను “భారతి”లోను వెలువడుతు 
న్నాయన్న మాట. ఒకటి అప్పారావుగారు వ్రాయలెదనీ, రెండవది వారు వ్రాసినా, మానినా, 
అందులో పటిమగాని, సాహిత్యంగాని, ఇతివృత్తంగాని, పాత్రపోషణగాని, ఏమీ లేవనీ! 

నేను వండితుణ్ణిగాను, నాకు సంస్క తజ్ఞానం శూన్యం; అసలు ఏ వాజ్మయంలోను 
కూడా జ్ఞానంలేదని చెప్పవచ్చు. అయినా నెను చిన్నప్పట్నుంచీ “కన్యాశుల్కా_”న్ని అత్యధికంగా 
పేమించాను. దాంట్లో “వెంకటేశం” పాత్ర, “మధురవాణి” పాత్ర, గిరీశం? పొత్ర కూడా 
శాను. ఆ నాటకమంయు నాకు చాలా ఇష్టం. నేనిది వాయుటకదే కారణం. 


నేను 1916వ సంవత్సరములో పర్ష్దాకిమిడిలో గిడుగు వారి ఇంటికి వెళ్ళి చదువుకొ నేవాళ్ణి. 
ఆరోజులలో (శ్రీ గిడుగు రామమూర్తి పంతులుగారు, (శ్రీ) గురుజాడ అప్పారావుగారి 
“కన్యాశుల్కా”న్ని గురించి ఎక్కువగా చెప్పేవారు. తాను వ్యావహారిక భాషకోసం కృషిమా(్రం 


EDL Ley అః నూరేళ్ళ సమాలోచనం... 


చేస్తున్నాననిన్నీ, నిజంగా వ్యావహారికభాషను పోషించి (పజలకందిచ్చినవారు అప్పారావు 
పంతులుగారనిన్న అనేవారు. (-ఈముక్కలు వారన్నముక్క_లుగావు. భావము మాత్రమే వారిది): 
ఇదేభావం (శ్రీ బుర్రా శేషగిరిరావుగారు కూడా నాతో చాలాసార్లు వెలిబుచ్చారు. 

శ్రీ) ఎనమండ్ర నారాయణమూర్తిగారు అప్పారావు గారికి స్నేహితులు. వారుకూడా 
కవులూ రచయితలు. వారు (గ్రంథాలు రచించారు. చాలా చక్కని పద్యకావ్యములవి. 
అవి (ప్రచురణలోనున్నవి. వారిపిల్లలతో నాకు చాలా స్నేహం ఉండడం చేత వారు 
అప్పారావుగారిగురించి ఇతరులతో చెప్పే విషయాలు వినడం చేత “కన్యాశుల్క” నాటకరచన 
సంపూర్లంగా, ప్రధమ రెండవ (ప్రచురణలూ, వారివేనని చెప్పగలను. 

ఈ గురాచర్ల వెంకటరమణదాసుగారు (వీణా వెంకటరమణయ్యగారు) అప్పారావు పంతులుగారి 
ఘనతను, ఆం(ధవాజ్మయంలో ఆయనకున్న విశిష్టతనూ, ఆయన వ్రాసిన కన్యాశుల్మ్క_ నాటక 
చరిత్రనూ, ఆనాటకమంశు (శ్రీ), ఆనంద గజపతిగారి ఆనందమునూ చెబుతూ వచ్చేవారు. శ్రీ, 
అప్పారావుగారు మామూలు సంభాషణలో కూడా హాస్యము కనపర్చేవారనీ, అందువల్ల ఆయన 
శ్రీ ఆనందజగపతివారికిన్నీ, (శ్రీ) రీవా సర్కారువారికిన్నీ ఆప్షలయినారనిన్నీ చెప్పేవారు. 
అయితే నేను పయిన పేర్కొనిన వారు కీర్తిశేషులగుటచే వారు చెప్పిన మాటలకు నేనే ఆధారం. 


“కన్యాశుల్కం” అప్పారావుగారు వ్రాశారా లేదా అన్నముక్క ఒక్కమాటతో తేరిపోతుంది. 
దానిలోని భాష  విశాఖమాండరికభాష. అది మరొకరికి అలవడదు. అసలు అనాటకాన్ని 
విశాఖజిల్హాకు దక్షిణాన్న ఉన్నవాళ్ళు వేస్తే వారి ఉచ్చారణపొందదేమో అనిపిస్తుంది. 1935-36 
సంవత్సరంలో సుప్రసిద్ద నటకులైన డాక్టరు గోవిందరాజుల సుబ్బారావుగారి అధ్యక్షతను జరిగిన 
ఆం(ధనాటక కళాపరిషత్యుత్చవసందర్భ మున నేను, “గిరీశంపాత్రను సరీగ్గా నిర్వహించాలంశు 
గాళగా[త్రం ఉన్నవారూ సూలకాయులు కాని వారూ, విశాఖ మాండలిక ఉచ్చారణ కలవడినవారూ 
అవసరమని” చెప్పినట్టు జ్ఞాపకం. నాటకంలోని “ భాష విశాఖవారుతప్ప మరొకరు సరిగ్గా 
ఉచ్చరించలేరేమోనని అనుకున్న నాకు, చెన్నపురి వాస్తవ్యులైన గోమఠంవారో, వెంకటాచలయ్యగారో 
వ్రాశారనిగాని, సరిదిద్దారనిగాని, అనడమే అసందర్భంగా కనిపిస్తుంది. 

ఇంతకూ మొదటి ముద్రణం 1897వ సంవత్సరములో ప్రచురణ అయినప్పుడు (శీ 
అప్పారావుగారు దానిని ఒక హాస్యరసప్రహసనం [క్రిందే ప్రచురించారు. అప్పటికి పదేళ్ళ[క్రితం ad 
శ్రీ, ఆనందగజపతిగారు ఈ కన్యాశుల్క దుర్మార్గాన్ని తొలగించడానికి ప్రయత్నించపూనుకున్నారు. 
అప్పట్లో చాలా లేఖలు ఆరాతీశాను. అందు కొన్ని మొదటి (ప్రచురణ పీఠికలో శీ 
అప్పారావుగారు సూచించారు. [గ్రంథ బాహళ్యానికి వెరచి అవి యిక్కడ నివేదించడంలేదు. 

ఆనాడది (శ్రీ) ఆనందగజపతిగారికి అంకితమిస్తూ మహా కవిగా రేమన్నారంశు: “పదేళ్ళ [క్రితం 
తమరు ఈ కన్యాశుల్క దురాచారాన్ని గురించి ఆలోచిస్తూ ఆ అనాథ బాలికల నుద్దరించేటందుకు 
పూూనుకుంకే, ఈ తమభృత్యుడు, ప్రజలు ఈ దుర్మార్గాన్ని గుర్తించి ఆ దురాచార నిర్మూలానికి 
వూనుకుంటారనే ఆశతో ఒక చిన్న నాటిక వ్రాశాడు. దాని (ప్రదర్శనం అంతమందీ 
ఆమోదించడం, దాని నకళ్ళు కావాలని అడగడంవల్ల నేను ఇది అచ్చువేయించి తమకు 
అంకితమీయ సాహసిస్తున్నాను,” 

రెండవ (ప్రచురణలో “The Weekly Review” “The Telugu Harp”; “The East 
Coast News”; “The Indian Journal of Education” “The Social Reformer”, “The 
Dhimani” “Balika”; “Chintamani” అన్న పుత్రికలు కన్యాశుల్క (పథమ (ప్రచురణను 
శాఘించిన వాక్యాలుకూడా ప్రచురింపబడ్డాయి. వాటిలో (శ్రీ, గురజాడ అప్పారావు గారినే 
శ్చాఘించారు. శ గోమఠంవారు సంస్క ఎతౌరిగ్ర విద్వాంసులు. వారు ఆంగ్లభాషలో హరిశ్చంద్ర 
నాటకాన్ని వ్రాశారు. అట్టి మహాపండితులు, విద్వాంసులు, ఆంగ్రభాషా రచయితలూ, శ్రీ, 
ఆనందగజపతిగారిని ఎరిగి ఉన్నవారూ, ఈ పైన పేర్కొనబడిన "పేపర్లలో (శ్రీ) అప్పారావుగారిని 
పొగుడుతూ ఉంఘేీ ఎలా ఊరుకున్నారో దురూహ్యం. (శ్రీ, అప్పారావు పంతులుగారు వారి 


కన్వాళుల్కం: నూరేళ్ళ నమాలోచనం.. 353 


ప్రథమ ముద్రణ మంకితమిచ్చింది - అభినవ ఆంధ్ర భోజుడు (శ్రీ) ఆనందగజపతివారికి! ఆ 
పథమ ముద్రణ (గ్రంథం వారు తప్ప మరెవ్వరైన |వ్రాశారంశే, లేక, వారింగ్రీషులో వ్రాస్తే 
తెలిగింంచారంటే ఆనందగజవతిగార్కి కూడా కళంకం. అంతేకాక ఆభాష మరెవ్వరూ వ్రాయలేరు. 
గంజాం, విశాఖ జిల్లాలవారైనా కూడా (శ్రీ, అప్పారావు గారి శైలిని అనుకరించలేరు. వారి శైలి 
ఒక విశిష్టమైనది. అది మరొకరికిరాదు. రెండవ ప్రచురణ పీఠికలో వారు తమ నాటకాన్ని శ్రీ ఎస్‌. 
శీ/నివాసయ్యంగారి ప్రోత్సాహం పైని సంపూర్ణంగా మార్చివేశారనిన్నీ అందునల్ల అది చాలా 
-పెరిగిపోవడమే కాకుండా మొదటి ప్రచురణకం కే నూతన రూవం పొందిందని వ్రాశారు. ఆ 
పీఠికలో నే ఒక్కకొక్కొండ వెంకటరత్నం పంతులు గారు తప తక్కినవారంతా ఈ నాటకాన్ని 
ఆమోదించారనిన్నీ, విశాఖపట్టణ కాలేజీ ్రిన్సిపాలుగారైన (శ్రి) పి.టి. (శ్రీనివాసయ్యంగారు, 
శం వీరేశలింగంపంతులుగార్ల గురించీన్నీ “Mackenzie Collections” గురించిన్నీ (వ్రాశారు. 
శ్రీవేదం వెంకటరాయశాస్త్రి గారు వారి “పతాపరుద్రీయం'లో వాడిన పాత్రౌచిత్య భాష 
ఒక మార్గదర్శి అయిందనికూడా వ్రాశారు. ఇట్లు తన కల్పనాచాతుర్యానికీ, భాషా విశిష్టతకూ 


తోడ్పడినవారిని పేర్కొన్న (శ్రీగురజాడ అప్పారావుగారు గోమఠం వారివద్దగాని, ,శ్రీ,వేదం 
బ్ర AR జ అ 
వెంకటాచలయ్యగారి వద్దగాని యేమాత్రమైనా సహాయ్యం పొందివుంటు అది ఐర్కొనక 


పోవుదురా? అచ్చువేసిన (శ్రీ) జిరామస్వామి చెట్టిగారికి కృతజ్ఞతాభివందనా లర్పించారే, వీర్ల 
పేర్చు మర్చిపోతారా? ఒకవేళ మర్చిపోతే వీరు దుమ్ము రేగ గొట్టరా? ఈనాడు “మపహాకవి'వారిని 
వారు సమర్ధ్థించుకొ నేస్టితిలో లేనపుడు ఈ అసందర్భపు (ప్రసంగం అనావశ్యకమని నా ఊహ. 
Uy అప్పారావుపంతులుగారు (వ్రాసిన ప్రథమ, ద్వితీయ బరికలు, అంకితం, చదివినవారందరికీ 
“ఆం(ధ్రపత్రికోలో వ్రాసిన *సా.వి”ో గారు వగైరావారి వాదన ఎంత అప్రస్తుతమో తెలియగలదు. 

మరొక్క విషయం. “సావి.” గారు (శ్రీ) గిడుగు సీతాపతిగార్ని ఎత్తి పొడుస్తున్నప్పడు 
గురుజాడవారు వారి పీఠికలోనే పదేళ్ళక్రితమే కన్యాశుల్కం (వ్రాసినట్లు తెలియజేశారనీ అప్పటికి 
సీతాపతిగారు యాడాదిపిల్ల వాడనీ, అందుచేత ఆయన చెప్పినవి అసత్యాలని వ్రాశారు. 

1897వ సంవత్సరములో అచ్చుపడిన పుస్తకమునకు పీఠిక ఒకటి, అంకితమొకటీ ఉన్నాయి. 
నా వద్ద ఆ ప్రతిలేదుగాని 1909వ సంవత్సరంలో అచ్చయిన ప్రతిలో ఈ రెందూకూడా 
ఉన్నాయి. పీఠికలో పదేళ్ళక్రితం (శ్రీ), విజయనగర మహారాజొవారు బ్రాహ్మణులలో కన్యాశుల్క 
వివాహ విషయమై విశాఖజిల్దాలో లెజ్బలుతీయమని సెలవిచ్చినట్లు మాత్రం తెలుస్తూంది. 
అప్పారావుగారు అంకితంలో కూడా “పదేళ్ళక్రితం ఈ అసహాయ (స్త్రీజాతిని సాధారణ జనానికి 
అర్హమయేే నాటకంద్వారా (ప్రజాసామాన్యం ఈ అవినీతిని తెలుసుకుంటారనే దృక్పథంతో, 
ఒక చిన్న నాటకం వ్రాశాడు” అని వెలిబుచ్చారు. అంకితమునూ పీఠికనూ కలిపి చదువుతే 
శ్రీ) ఆనందగజపతిగారు పదేళ్ళకు పూర్వం ఈ దురాచారాన్ని గుర్తించి దాని విషయమై 
చర్యతీసుకోడానికి (ప్రయత్నించారనే ఉంది కాని, గురజాడవారు 1897 సంవత్సరానికి 10 యేళ్ళ 
పూర్వం ఇది వ్రాసినట్టుగా ఎక్కడుందో నాకు బోధపడుటలేదు. (ప్రథమ, ద్వితీయ ముద్రణల 
పీఠికలు వగైరాలను చదివిన సహృదయులు నిజానిజాలు గమనిస్తారని నమ్ముతాను. 

ఈ విషయమై ఇటీవల నేను (శ్రీ, గోపినాధ బెహరాగారితో మాట్లాడుట తటస్రించినది. (శ్రీ, 
బెహరాగారు గంజాంజిల్టా కలెక్షరుగానే' కాకుండా జయపురం దివానుగానుండి రిభురు అయ్యారు. 
వారు (శ్రీ) గిడుగు రామమూర్తిగారికి ప్రియశిష్యులు. విజయనగరం షరాఫ్‌ఖానావారి వీధిలో 
శ్రీ, రామమూర్తి పంతులుగారు వున్న రోజులలో (శ్రీ, గోపినాధ బెహరాగారు వారియింటికి 
వెళ్ళడం (శ్రీ, అప్పారావు పంతులుగారి దర్శనభాగ్యం పొందడం జరిగింది. (శ్రీ, బెహరాగారు 
ఉత్కళులైనప్పటికీ సంస్కృతాంధ్ర భాషలను చక్కగా తెలిసినవారు. వారు చాలాకాలం ఆంధ్ర 
ప్రాంతాలలో పనిచేశారు. వారుకూడా, “కన్యాశుల్కం” విషయమై (శ్రీ, రామమూర్తి పంతులుగారు 

* సాహిత్య విలేఖరి (ఆంధ్రపత్రిక్క 1-5-1955) 


CE కన్యా ముల్చ ం: నూరేళ్ళ నమాలోచనద... 


శ అప్పారావుగారిని శాఘించడమేగాక, వారు చెబ్పన మాటలను బట్టి “కన్యాశుల్హ వ 
కృతికర్త (శ్రీ) _ అప్పారావుపంతులుగారే ననుటకు ఎంతమాత్రం సందేహములేదని చెప్పేరు. 

ఇకనైనా మవోకవి (శ్రీ) అప్పారావు పంతులుగారు తాము (వ్రాయలేనిదానిని మరొకరిచే 
వాయించుకొని తమపేర  నచ్చాత్తించి తనుకు తగని గౌరవ మర్యాదలను పొంది, అట్టి 
పుస్తకాన్ని (శ్రీ) ఆనందగజవతివారి కంకితం ఇచ్చారని సూచించే ఇటీవల వెలువడిన అప్రస్తుత, 
అసందర్భ వివాదాలు ఆగిపోతాయని ఆశిస్తున్నాను. 


ఇతివృత్తం 


ఇక కన్యాశుల్క_ంలోని ఇతిచ్చత్తను, పాత్రపోషణా, సార్వకాలికత, సార్వజనీనత, ఇత్యాది 
విషయాల గురించి ఆలోచిద్దాం. జూను భారతిలో శ్రీ, కేతవరపు వెంకటరామకోటి శాస్త్రిగారు 
“కన్యాశుల్క_ లో బిషయచై (పచురించిన వ్యాసానికి నేనెంతయు కృతజ్ఞుడను. వారది 
ప్రచురించకపోయిఉం కు ముప్పది సంవత్సరాలనుంచీ తెలుగులో యేమీ (బాయని నాబోంట్లకు 
ఈ అవకాశం కలుగక పోయిఉండేది: చాలా రోజుల కన్యాశుల్క నాటక విశిష్టతను, పాత 
పోషణాచాతుర్యమును నా బుద్దికి తోచినంత వరకు వ్రాయాలని కుతూహలం ఉన్నప్పటికి, 
పాండిత్య లోవంచేత జంకాను. 

కన్యాశుల్క నాటక విమర్శనలో ప్రథను ప్రచురణ మనం మరచిపోవాలి. 1909న 
సంత్సరానికి తయారైన నాటకం రూవకం కావచ్చు; ఈ నాటకం (పదర్శనీయం కావచ్చు 
కాకపోవచ్చు; లం ఘంటల పరిమితిలో యేఘట్లాలు చెయ్యాలో యేది చదలిపెట్లాలో 
అన్ససమస్వలు తేలుకోవడం కషమనుటకు సందేహము లేదు, (శీ శాస్త్రిగారు (వాసినట్లు 
సు సట ల. నెనుక వుటకు కష్టముగావచ్చు మనకున్న wer కాని 
'కన్యాశుల్క' నాటకం ఒక మహాకావ్యమనిన్నీ ఆ మహానాటకం మనదేశంలో యేనాటికైనా 
నిల్షిఉంటుందని నా నమ్మకం - నిల్చి ఉండాలని నా ఆశయం. ఇట్టి నాటకమే మరి యే 
పాశ్చాత్యదేశంలో నైనా రచింపబడి ఉన్న ల్టతే శ, అప్పారావుగారిని ఎంత మెచ్చుకొని ఎన్ని 
పదవులు ఇచ్చియుందురో ఆలోచనకుకూడా అతీతం. 

“సార్వకాలికత”; “సార్వజనీనత' గురించి శ శాస్త్రిగారు (వ్రాశారు. ఒక నిర్చుస్ట సాంఘిక 


నాటకం - 'కన్యాశుల్క_ం' Shakespeare వ్రాసిన నాటకాలలో కూడా చారిత్రాత్మకం 
తప్పిస్తే, తక్కినవి ఈ సిద్దాంతాలను ఎంతవరకు తృప్తిపరుస్తాయో - ఆలోచనీయాంశం. 


ధనంజయుని సిద్దాంతాలు నాకు తెలియవు. కాని దేశాలు మారి పోతూ ఉన్నాయి; 
మనుష్యులు మారిపోతున్నారు, (పబంధయుగం పోయింది; మనుచరిత్ర, వసుచరిత్ర నగారా 
వ్రబంధాల నియమాలను పాటించి యీోనాడు యే కవైనా ఒకవబంధం (వాయవూనుకుంళు 
అది. కొనేవారు లేక పోవడమే కాకుండా చదివేవారుకూడా ఉండరు. నాకు *“మనుచరిత్ర! 
ఇష్టపబంధం. పెద్రనగారి కవిత్వం వంటి కవిత్వం లేదని నానుతం. నేను మనుచరిత్రను 
సూచించానంకు, ఆ మహావ్రబంధంకూడా (శ్రీ శాస్త్రిగారి వాదనని తృప్పిపరచదేమో అని 
సూచించుటకే. 

శ్రీ అప్పారావుగారు “యుగకర్త' లనడానికి కారణం వారు ప్రప్రథమంగా ఒక సాంఘిక 
ఇతివృత్తాన్ని తీసుకొని శిస్ట్రవ్యవహారిక భాషతో దానిని పెంపాందించుణతకు! ఏ నాంహిక 
ఇతివృత్తాన్ని సూచించే రచనలో గాని నాటి సాంఘిక విషయాలను సూచించక తప్పదు. 
“కన్యాశుల్క_ం”లోని చిన్న చిన్న విషయాలుకూడా & శాస్త్రిగారికి బోధపడినట్లు _ కనవడదు. 
'కిసిమిసి” సెలవలకు వూర్వం అర్హసంనత్సర పరీక్షలే అవుతాయని సాంవత్సరిక వరిక్షలు కావని 
శ్రీ శాస్త్రిగారి ఊహ. దీన్నిబట్టి శ్రీశాషప్త్రిగారు చాలా పిన్నవయస్సులనిపిస్తుంది. ఆ 
రోజులలో డిశంబరు నెలలోనే సాంవత్సరిక పరీక్రలు అయ్యేవి. చిన్న క్లాసుల పరిక్ష ఫలితాలు 
ముందే తెలిసేవి. అవి ఇంగ్లీషువారు మనకు పెట్టిన భిక్ష. ఆ తరువాత మనదేశం 


కన్వాళుల్కం. నూరేళ్ళ నమాలోచనం.. 355 


ఉప్ప(ప్రదేశం కాబట్టి మనం దెబ్బలాడి ఆ పరీక్షలు ఫిబవరి, మార్చి నెలలకు మార్సించి వేసవి 
శలవలు సంపాదించాం. ఈ సంగతి గుర్తుంచు (శ్రీ) శాషస్త్రిగారు ఈ చిన్న విషయమై ఇంత 
వ్యాఖ్యానించకపోయేవారు. 

నోబెల్‌ (ప్రయిజు తీసుకున్న Pearl Buck ఆమె చిన్నతనంలో ఉన్న చైనాదేశ (పజలను 
తన నవలలలో ఎంతో అద్భు తంగా, వాస్తవికంగా చిత్రించింది. ఈనాడు చైనా చాలా 
మారిపోయింది. కాని Pearl Buck (వాసెన నవలలలోని ఇతివృత్తాలను మనం ఖండించగలమా! 

అసలు “కన్యాశుల్క_ం”లో ఉన్న ఇతివృత్తం, పాతతలూ యేదేశంలోనైనా యెనాటికైనా 
ఉంటాయనీ, ఆ మహాకవి చేతిలో తయారైన పాత్రలు ఈనాటికి కూడా మనం చూస్తున్నామని 
నామతం. శ శాస్త్రిగారి సిద్దాంతాలను అనువర్తింవజేసి చూస్తే, శ్రీ అప్పారావుగారు, 
Shakespeare యిత్యాది నాటక రచయితలకంశు కూడా అధికుడేమో ననిపిస్తుంది. మనం 
చూసే గిరీశం Private Tutor కాకపోవచ్చు. మనం చూసే లుబ్బావధాన్లు రెండవ వివాహానికి 
పయత్నించకపోవచ్చు, మనం చూసే మధురవాణి వేశ్య కాకపోవచ్చు - కాని ఆ వ్యక్తులుమాత్రం 
కనబడుతూఉన్నారు. “కన్యాశుల్కం” చదివితే అందులో యేనాటికైనా పనికివచ్చే నీతులు మనకు 
కనబడుతాయి. ఒక్క సంగతి ఆలోచించండి. బండిలో (క్రిషారాయపుర అ[గ్రహారానికి వెళుతూ 
గిరీశం కాంగగెసు గురించీ స్వతంత్రం గురించీ లెక్చరు కొడుతూఉంటే బండీవాడు ఒకశే ప్రశ్న 
వేస్తాడు - మా వూరి హెడ్డుని ఎప్పుడు బదిలీచేస్తారని! ఏడేళ్లెంది మనకు స్వరాజ్యం 
వచ్చి! ఈనాటికైనా మన (ప్రజలు అది గుర్తించారా? మనజేశల,; మన రాజ్యం, మన 
దేశస్తులని మనం గౌరవించాలి అన్న ధ్యాస ఉందా? మా వూరి హెడ్డుని బదిలీ చేయించమనీ, 
మా జిల్లా తహసీలుదారుని బదిలీ చేయమనీ తప్ప మన స్వాతంత్ర్యం యీనాటికీ మనం 
ఉపయోగించుకోవడం లేదుగదా, 19వ శతాబ్దంలో (ప్రజలెట్టుండేవారు? ఆ బండీవాని ఒక్క 
(పశ్నలో ఆనాటి వాతావరణమే కాకుండా ప్రజాబాహుళ్యం విద్యావంతులు కాకపోతే వారికుండే 


కుంచితాభిపాయాలను సూచించాడు మహాకవి. ఇది సార్వకాలికత సార్వజనీనత కాకపోతే 
మరేమో నాకు తెలియదు. 


సన్నివేశాలు 

ఇక సన్నివేశాలగురించి ఆలోచిద్దాం. పూటకూళ్ళమ్మ మంచం|క్రిందకు వంగి చీవురుకట్టుతో 
కొల్టునది గిరీశాన్ని. కాని గిరీశం రామప్పంతులిని చమత్కారంచేసి ముందుకు జరపడం 
వల్ల పొరపాటున దెబ్బ రామప్పంతులుమీద పడింది. గిరీశం చురు'కైన రౌడీ. “వెర్రప్పా! 
మంచంక్రిందికి రా వెర్రి వదలకొడతాను” అని పూటకూళ్ళమ్మను మంచంకక్రిందికి రానిచ్చి 
తను మరోవేపు తప్పించుకొని రామప్పంతులు నెత్తిమీద చరిచి పారిపోతాడు. రామప్పంతులు 
పిరికిపంద - పోలీసువాళ్ళకి కబురుపంపాల్సిందే గాని తనేమీ చేయలేడు. (అసలు ఈ 
ఘట్టం సరిగ్గా అర్హం చేసుకుంశకు హెడ్డును 'గులాంిలాగు మధురవాణి ఎందుకు త్రిష్పుకుందో 
బోధపడుతుంది.) ఆ  పరిస్టితులలో, గుట్టుబైట పడకుండా విజయనగరం వదలిపెట్టాలని 
నిర్ణయం చేసుకున్న మధురవాణి రామప్పంతులు తలనిమిరి ముద్దు పెట్టుకుంటుంది. ఇందు 
అవినీతి యెక్కడుందో కాలపరిమితి యెంతని (శ్రీ శాస్త్రిగారు. నిరూపిస్తున్నారో నాకవగాహన 
కావడంలేదు. వూటకూళ్ళమ్మ యీ ముద్దులు చూడడానికి మంచంశక్రింద  కూర్చున్నదా 
అని వారిప్రశ్న! అప్పటికీ ఇలాంటి ఛాందస విమర్శన లుంటాయేమోనని భయపడి కాబోలు 
మహాకవి. “ఫడేల్మంలు పస్తాయించిచూస్తున్నాను నీ మొగతనం యేడిసినట్టే ఉంది” అని 
పూటకూళ్ళమ్మ చెత అనిపించాడు. 

కరటకశా, సై, శిష్యుడి సంభాషణ అనవసరమని (శ్రీ), శ్నాస్త్రిగారివాదన. అసలు నాటకాన్నే 
అర్ధం చేసుకోలేదు- శీ శాస్త్రిగారు! ఆ శిష్యుడు ఆడవేషం యెందుకు వేయాలి 
తనకూతుర్నిచ్చి వివాహం చేస్తానని ప్రమాణం చేయకపోతే కరటకశా,స్ర, తన శిష్యునిచే యీ 


కన్యాశుల్కం. నూరేళ్ళ నమాలోచనం... 


నాటకం ఆడించగలడా? ఈ సంగతులు గుర్తించిన యే హ్‌ కతా యూ సన్ని చేశాలు 

అనవసరమన లేరు. అలాగే పేకాటసీనుకూడా. రాదుప్పంతులు పిరికేపవంద. హెడ్డు, పోలిసెట్టి, 
సిద్దాంతి వగైరా ఆ వూరిలో పలుకుబడి ఉన్నవారు. వారినాకట్టుకోవడం “యేవే వేశ్యకైనా 
అవసరమే. అలాంటివే తికి కిన సన్నివేశాలుకూడా. ఆరోజు వాతావరణం మనం కొంచెం 
గుర్తుంచుకోవడమో అనాటివాళ్ళతో ప్రసంగించడమో ne యూ సన్నిదేశాలు మనకు 
అర్హమవుతాయి. త మనం నిందించడమే క్ష. నేనేమీ అనలేనుగాని, 
సారస్వతం దృ చూసూ “కన్యాశుల్కల” ఒక అద్భు తనాటకం అని అవ్వక తప్పదు. 

“ఇతివృత్తం” ' సన్నివేశాలు' అలోచిస్తే కన్యాశుల్కం వంటి కావ్యం ఆధునికయుగంలో లేదని 
నా నమ్మకం. గాంధర్వ వివాహమాడి దూరా(సుని శాపంవలన శకుంతలనే మరచి పోయిన 
దుష్యంతుడు, ఒక చేతిరుమూలుకై Desdemona ని చంపిన 016110, సకారణమైన ద్వేషమ 
అకారణమ్రైన ద్వేషమా అని యీనాటికీ నిర్దారణకాని 1220 మ, న. వైరా యే 
నాటకాలు, వ్రబంధాలైనా చూసి సరిగ్గా అర్రం కుం శ్రీ శెత్తిగారు “ కన్యాశుల్క త్ర! 
విషయమై యింత కటువుగా బ్రాయకపోయుందురు. 

ని 5 ల గురించి |వాసూ, (గీ, శాస్తి గారు అగిహో|తావధాని తనవారిని |కిషపారాయమవురం 
త re లుబ్దావధాని అ tia క. కే వ 
వలైరా విషయాలు పేర్కొన్నారు. వెంకమ్మ వగైరాలు ఇంటికి వెళ్ళిపోయుంటారని మనం 
ఊహించుకోవాలి. ఏ [గ్రంథకర్తా అన్నీ నిరూపించడు. అగ్నిహోత్రావధాని లుబ్జావధానిమీద వేసిన 
కేసు దగాకేసు. గిరీశం మీదది పిల్లను లేవతీసుకొనిపోయినందుకు. కాని వీటన్నిటికంకే ముఖ్యమైన 
కేసు లుబ్బావధాన్లు మీద బనాయించిన ఖూనీకేసు. దానికొరశే “ఆ గుంటూరుశా స్త్ర లెవరుచెప్మా” 
అని సౌజన్యారావు ఆలోచిసాడు. అది ఖూనీ అని నిరూవణకాలేదు గనుకనే లుబ్జావధాన్లు 
జైలులో లేడు. పాొడ్డుకి అన్నిసంగతులూ తెలుసు. లుబ్దావధానివద్ద సైసాలాగడమే అతని ఆశయం. 
మధురవాణి విశాఖపట్నం ఎందుకు చేరుకుంది? విజయనగరం “వెందుకు వెళ్ళలేదు? ఆమె 
నివాసం రామప్పంతురలి కెలా తెలుసు అన్న విమర్శన అసందర్భం. “నిజంగా మంగళహారతి 
తెస్తుంది కాబోలు పెంకిలంజ” అని రామప్పంతులు చెరువుగట్టుకు చెళ్ళాడంకు అంతకుముందు 
జరిగిన ఘట్ళ్టూలుజ్ఞాపకం తెచ్చుకుంకు ఈ అసందర్భవు విమర్శన కవకాశం ఉండదు. 

వెపదతేపార. రామప్పంతులు వచ్చెసరికి ఇంట్లో ఇంకా దాసరిచేషం చేయని శిమ్యుడున్నాడు. 
వెనకగదిలో పోలిసెట్టి వగైరాలున్నారు. ఏదైనా యెత్తుయెత్తి వారిని పెరటితోవను వంపించి 
శిష్యుడికి దాసరివేషంవేసి పంపిన తరువాత తనవని చూసుకోవాలి. ఈలోగా లుబ్జావధాన్లు 
మీనాక్షిని రామప్పంతులునీ చూడడం, కాళ్ళమీద కొట్ట యిద్ర్దరినీ ఇంటినుండి తోలివేయడం 
జరుగుతుంది. ఆ స్టితిలో వచ్చినవారిని మధురవాణి ఇంట్లో ఎలా (ప్రవేశ పెడుతుంది? అంతేగాని 
ఆనాటితో రామప్పంతులు ప్రావకం వదులుకుందని ఎక్కుడుంది? రామప్పంతులు చెరువుగట్టు 
దగ్గర అగ్నిహో।|తావధాన్లతో మాటాడుతూ ఉంటు దాసరి వేషంలో శిష్యుడు ప్రవేశించడం 
జరుగుతుంది. అక్కడ రామప్పంతులుకీ శిష్యుడికీ జరిగిన సంభాషణ యిది. 

శిష్యుడు - మిమ్మల్ని తీసుకురమ్మంది 

కాకము - చతానావాస్తూకెడా -యువి౭ట? 

శిష్యుడు - కంటొపోతేపోయింది, రమ్మంది 

రామ - బతికాను 


లది ఖల ఇత భణ కు 


శిష్యుడు - చిట్టుపులిపిల్లని తండ్రొచ్చి వండకి తిసుకుపోయినాడటు 


ఇందు “చిట్టవులిపిల్ల” మీనాక్షి ఈ సంభాషణ చదివినవారికి, రామప్పంతులుకీ మధురవాణికీ 
రాజీ కుదిరిందని స్పష్టమవుతుంది. దావాలు కల్పించి నాల్గు డబ్బులు రాబట్టుకోనడ మే 


కన్యాశుల్భ_ ౦: నూరేళ్ళ నమాలోచనం.. ప 357 


వృత్తిగా ఉన్న రామప్పంతులు. విశాఖపట్నం అర్‌ గాని ఏ విషయమైనా ఏమర్దితే 

మధురవాణి యెవణ్చి చేరుస్తుందో అన్న అనుమానంతో ఎడింపబడుతూ ఉన్న అతను - 
దాం అ - 5 

ఆమెను విశాఖపట్నం చేర్చడంలోగాని ఆశ్చర్యమేముంది? (శ్రీ శాస్త్రిగారి వాదన యేమిటంటే 

ఇవన్నీ అరటివండు విప్పినట్టు కది చెప్పాలని! మన ఊహకు ఏమీ విడిచిపెట్టుకూడదని! ఈ 

వాదన ఎంత సమంజసంగా వుందో పాఠకులూహిస్తారని నమ్ముతాను. 


ఇంతకూ అలాంటి చిన్న విషయాలలో కూడా కవి జా(గ్రత్తతీసుకున్నాడు. “ఆ అయ్యవారిని 
తోడిచ్చి వారిని పంపించేయండి. ఎకాయెకిని మనం వెళ్ళిపోయి లుబ్హావధాన్లు కన్నా ముందు 
ముక్క. తగిలించెయ్యారి” - అంటాడు రామవృంతులు. ఆ తర్వాత తెలుస్తుంది, గిరీశం 
బుచ్చమ్మను లేవదీసుకుపోయాడని. ఇదేదో అంతు చూసినదాకా ఇంటి మొహం చూడనంటాడు 
అగ్నిహోత్రావధాన్లు. ఇంకా బళ్ళు పూయించివారిని బళ్ళల్లో ఎక్కించి. సాగనంవడం కూడా 
కవి చూపడం అవసరమౌా/ 


ఇలా “కన్యాశుల్కం” ఇతివృత్తం, సన్ని చేశాలుగురించి యెంతవాణనా (బాయదచ్చు. శ 


కేతవరపు  వెంకటరానుకోటేిశా స్తగారినంటి విమర్శకులకు యౌ పై విషయాలు చాలునని 
సా నచ్ముకం. 


పాతపోషణ 
గిరీశం 
పా్రపోషణా విమర్శనలో మనం తీసుకొనే మొదటి పాత్ర గిరీశం - కన్యాశుల్కానికి 


హీరో ఇతనని, చాలా నుంది అనుకోవడం కలదు. సంస్కృత పాండిత్యం మినహా మరేమీ లేని 
ఛాందసులనుకుం టే ఆశ్చర్యంలేదు! గిరీశం వంటివారు ప్రతీదేశంలోనూ (పతీకాలంలోనూ 
ఉంటారు, ఉన్నారు! ఆనాటి గిరీశం “కన్యాశుల్కం” 'ఆంటినాచ్‌' 'విడోనూరేజ్‌' అనే 
నూతనంగా వచ్చిన సంఘసంస్మ్కరణలను ఆధారం చేసుకొని తను ఎరిగున్నంతనుట్టుకు అందరినీ 
మోసం చేయ పూనుకాన్నాడు. కాంైగసు, దేశసేవకై పాటుపడుతూఉంటు చీమ కుట్టిన్ఞ్లునా 
లేకుండా వారికి వ్యతిరేకంగా కూడా (ప్రవర్తించినవారు యీానాడు కాంగైసునాయకొలై 
ఉన్నారంటే వారిలో కొందరు గిరీశంగా గై. అలాగే (పతీ రాజకేయపార్తీలోనూ మనకు 
గిదేశంగార్డు కనబడుతారు. దేశకాల వరిస్తితులనుబట్టి వారి మోసానికనుగుణ్యంగా అనాటి 
పరిస్తితులు ఉపయోగించుకోవచ్చును గాని, గిరీేశంనంటి వ్యక్తులు మాత్రం యేనాడైనా, యే 
దేశములోనైనా ఉంటారని ఒప్పుకోకతప్పదు. “కన్యాశుల్కం” నాటకానికి గిరీశం ముఖ్యపాత్ర 
అనీ “డామిట్‌ కథ అడ్డంగా తిరిగింది” అని వెళ్ళిపోయాడనీ, ఉదాత్తమైన గుణం ఒకటీ 
“ఇవవ బలీ పరమప్రయోజనం ఇతను సాధించాడో తనకు బోధవడుటలేదనీ శ్రీ శాషప్త్రిగారి 
వాదన. వీరి రచననుబట్టైి, తప్కులతడకలతో నిండిఉన్న శ్రీ, కొండవల్రి వారి ప్రచురణ 
నాధారంగా తీసుకొని వ్రాసిన విమర్శనను బట్టే వీరు చాలా పిన్న నయస్ములని తోస్తుంది. 
వీరు పిన్నవయస్కులేకాక వ్యావహారిక భాష వట్ట వీరికొక నిరసన భానమున్నదనుటకు వీరి 
విమర్శనే తార్కాణం. (శ్రీ శాస్త్రిగారు ధర్మవరం కృష్ణమాచార్యులు గారి గురించి వ్రాస్తూ 
గయోపాఖ్యానాన్ని 'పెర్కొన్నారు. వారి ఆం|ధభాబా పరిచయం యెంతో నేనెరుగను. 
ఇందునేను పొరబడెతే వారు క్షమిస్తారని నానమ్మకం. నేను చిలకమర్తివారి గయోపాఖ్యానాన్నే 
యెరుగుదును గాని ధర్మవరంవారి గయోపాఖ్యానాన్ని చూడలేదు. 


గిరిశంపాత్రా విమర్శనలో 'పైముక్కలు కొంత అనవసరమేమోగాని శ్రీ, కేతవరపు 
వెంకటరామకోటిశాస్త్ర, గారి విమర్శనా దృష్టిని అర్హం చేసుకోవడానికి ఉపచరిస్తాయి. 


(౩7 


కన్వాశుల్కలు నూరేళ్ళ నమాలోచనం... 


“కన్యాశుల్కం”లో ఏ భాగం తీసుకున్నా అది నిత్యవ్యవహా య ఈనాడూ కనిపిస్తుంది. 
గిరీశం వెంకకుశాన్ని ఓదార్చి వెళ్చిటవృటికి అతనిదగ్గర ఒక దమ్మిడీ లేదు- లోకాన్ని 
మోసవుచ్చేశక్తి ఒకు అతనికి మిగిలింది! ఫోటోగ్రా ల. త బంట్రోతుకి ఒకచుట్ట ఇచ్చి 
తప్పించుకుంటాడు. వెంక టేశంతో నాదగ్గర చోకేగాని, చిల్లర లేదని ఒక షు కాశీమిరాయి 
తెచ్చి బండీ మార్కెట్లు దగ్గిర సిద్దంగా అసమ ed అసరలీనాలుకం శంపా(తతో 
(ప్రారంభిస్తుంది. విజయనగరర' కు కెదురుగా ఉంది బొంకులదిబ్బ. అందు క గిరీశం 
(ప్రవేశిస్తాడు. గిరీశం ఆత్మగతంలో వాని సంగతంతా వెల్లడవుతుంది. అది అర్హంచేసుకోకపోతే 
రర తొధ పతక! శ శాస్త్రిగారు, “గిరీశం? విధవావివాహం చేసు వడమో “నెపోరియన్‌ 
ఆఫ్‌ అంటినాచ్‌ ” ఆలోపు అవసరమని ఊహిస్తే: అంతకన్నా ఛాందసం మరిలేదు. 
గిరీశం నిజంగా సంఘసంస్కర్తకాడు; “ఆంటినాచ్‌” కాడు. ఏనాటికి తనశేది లాభిస్తుందో 
అది చూచుకోవడమే అతని (పకృతి. గిరీశంపాత్ర మీరెక్కడ చూడండి ఎక్కడ చదవండి 
అతను తన గప్పాలు కొట్టుకోవడం ఇతరులను మోసగించడం తవ; మరొకటి కనబడదు. 
అలాంటివాని చేత ఏ విభవావివాహమో, ఏ మంచికార్యమో అప్పారావుగా గరు చేయించిఉంయే, 
ఆ (గ్రంథాన్ని ఎన్నాళ్ళ|కితమో మూలవడేసి ఉందుము. ఒకవేళ శాస్త్రిగారు అతనిని [గ్రంధ 
కర్త చంపివయకూడదా అంటారేమో! “డామిట్‌ కథ అడ్డంగా తిరిగింది” అన్న గిరీశం 
మాటలు తలుచుకుంకే అతని పతనం యెవరిశకైనా అర్హమౌతుంది. ఆ అత్యద్భుత పాత్రని 
అంత చక్కగా పోషెంచిన నుహాకది కల్పనా చాతుర్యం అద్వితీయం. 

గిరీశాన్ని (ప్రవేశపెట్టిన దగ్గరనుండి అంతం వరకూ కాలోచిత వ్యవస్టలనుబట్రి ఇతరులను 
మోసపుచ్చ వ్యక్తిగానే పాత్రను నడిపించారు గురజాడవారు. అన్నహోత్రావధానిని మరోదిధంగా 
లొంగతీసుకోలేక అతని మాటలకు మేలు భళాభళలీ అన్నాడు. ఈ విషయమై. వెంకతేశం 
అడుగుతే Opinions అప్పుడపుడు వమాూార్చుకుంటేనే ఇని Politician కానేరడన్నాడు - గిరిశం. 
సౌజన్యారావు వంతులువంటివాడు మోసపోయాడంకు  గిరీశంపొత్రను కది యే దృష్టితో 
స్పష్టించాడో అర్రమవుతుంది. 

సంస్కతపండితుడూా విదూషకుడూ అయిన కరటకశా, సై, గిరీశం సంగతి కొంత 
పోల్చుకున్నాడు. హైదరాబాదు నవాబుగారు వెయ్యి సిక్కారూపాయిల జీతం పైన ఉద్యోగం 
ఇస్తానని ఫర్మానా పంపేరన్నప డు మధురవాణి కూడా వీని కోతలు వసికట్టింది. ఆ సీనులో 
మధురవాణి పాత్రను గురించి (వా సెటవ; [డు చర్చించవచ్చు. 


కాని గిరీశంపాత గురించే ఆలోచిస్తే తాత్కాలికంగా విజయనగరంలో ఉండే ఈతిబాధలు 
తప్పించుకోడానికి వెంకళుశంతో వారి వూరుచేరుకొని తలవనితలంపుగా తారసిల్లిన బుచ్చమ్మమీద 
కన్నువేసి వపరమకోపిష్ట్రి అయిన అన్నిహోత్రావధానుల్ని వలలో వేసుకొని బుచ్చమ్మను 
లేవపీసుకొపోవడానికి కారణభూతుడయినాడు. ఇందులో కూడా  వితంతువదివాహం మంచిదని 
గిరీశంచేత నిరూపించే ఉద్దేశం, కవికి లేదు. బుచ్చమ్మనల్ల తనకేవో ఐహిక ఆర్దిక సుఖాలు 
కలుగుతాయన్న ఆశతో ఆమెను మోసవుచ్చడమే గిరీశం (ప్రకృతిగా ఆపాత్రను సృష్టించాడు. 
ఎప్పుడైతే అన్నిహోత్రావధాన్సు చర్యలను బటి తనకు ఆర్రిక సంపద చేకూరదని ఆలోచించాడో, 
క రా సౌజన్యారావు పంతులుని వలలో వేసుకొని లుబ్టావధానులుచేత దత్తత 
ంచుకుందానుని ప్రయత్నం చేస్తాడు. 
అ నిరీశంలు మనందరిలో (ప్రతిరోజూ తిరుగుతూనే ఉంటారు. వారెమీద ఇదమిద్దమని 
నేరారోవణచేసి గిక్రించడానికి అవకాశం లేకపోవచ్చు. అలాంటి వారిని Edgar Wallace (వాసన 
Four Justmen వంటి వారు శికైంచవచ్చునేమోగాని మామూలు కోర్టులలో గదేంచడం కష్టం. 


Pare rr ట్‌ 
గిరీశం లుబ్బావధాన్లు "తీర న ఉత్తరంకూడా రెండు ఆతజాత. (వాసినట్టు కనిపిస్తుంది. 
ఎవడూ ఎవ ఇడూ సంపూర్తంగా వాడుండడు. వెంకమ్మను ధ్రక్రి౭చడాని 


phe 


సక్‌ 


తర్వాశుల్క ౨: నూరేళ్ళ నమూాలోచనం.. 359 


గెంతిన గిరీశం, సుబ్బిని రక్రించడానికి ఈజాబు బనాయించడంలో ఆశ్చర్యంలేదు. దానికి 
మరొక గరిష్ట కారణమెమిటం కే, బుచ్చమ్మ తన చెల్లెలైన సుబ్బికి ఈ పెళ్ళి తప్పించడం 
నియమంగా పెట్టింది. మొదటిపయత్నం సవ్యంగా చేశాడు. కరటకశ్న్ళొస్త్రి, ఆడిన నాటకానికి 
గిరీశం జాబు నాందిగా వరిణమించింది. అది ఫలించినట్టు తెలియక, తనతో లేచిపోవడమొక్క_ కే 
'సుబ్బి' పెళ్ళి తప్పించడానికి మార్గమని బుచ్చమ్మను మోసగించి లేవతీసుకొని పోతాడు. 
ఇలాగే నడ చందోగరికం పాత ఆదినుంచీ అంతంవరకూ! 


శ్రీ శాష్తిగారు కన్యాశుల్కంలో హాస్యమల్లా ఇంగ్రీషువదాలు వొడుటవల్లనే వచ్చిందనీ, 
ఏరసమూలేని ఆ నాటకంలో ఇంగ్లీషుపదాలే వాడకపోతే హాస్యరసంకూడా ఉండకపోయియుండునని 
సూచించారు. కన్యాశుల్క నాటకంలో ఇంగ్రిషువదాలు విరివిగా వాడినపాత్ర గిరీశం ఒక్కడే. 
మహాకవిగారు 1897వ సంవత్సరంలో (ప్రచురించిన కన్యాశుల్కాన్ని చాలా ఎక్కువగా పెంచి 
1909న సంవత్సరంలో (ప్రచురించేటప్పటికి ఉన్న మనదేశ వాతావరణం తెలుసుకొన ప్రయత్నించిన 
వారికెవరికైనా ఈ ఇంగ్రీషు పదాలు ఆపాటి ఈపాట ఇంగ్రీషు వచ్చినవాడు యెంతవిరివిగా 


వాడే వాడో తెలుస్తుంది. ఈనాడు కూడా వాడుతూనే ఉన్నారు. 


ఆ రోజులలో బెంగాలు విభజనరీత్యా వచ్చిన స్వదేశోద్యమం అంగ్రభాషా బహిష్కురణం 
శ్రీ బిపిన్‌ చంద్రపాలుగారు ఊరూ వాడా చాటినా, ఒక్క బెంగాలులో తప్ప ఈనాటికీ 
మెడ్రాసులో రిక్షావాళ్ళుకూడా ఇంగ్లీషు మాట్లాడుతూనే ఉంటారు. అలాంటిది మోసకారిగా 
గిరీశం పాత్రను సృష్టించి అతనిచే ఇంగ్రీష మాట్టాడించడంలో ఆశ్చర్యం ఏమిటో అవగాహన 
కావడంలేదు. 

ఇలా ఇంగ్రీషుని జోడించి తనేదో చదువుకున్నవాడినని మోసం చేయడమే గిరీశం ప్రకృతి. 
ఆ పాత్రను కవి ఎంత చక్కగా పోషించాడో నిరూపించాలంకు ఒక (గంథం తయారవుతుంది. 
అందువల్ల గిరీశంపాత విషయమై విమర్శన ఇంతటితో ముగిస్తున్నాను. 


మధురవాణి 


అప్పారావుగారి పాత్రసృష్టిలో ఇంత చక్కని పాత్ర మరొకటిలేదు. మధురవాణి పాత్రను 
చక్కగా నిర్వహించి ఆ పాొత్రపోషణకు తోడ్పడిన అత్యుత్తమ నటులు (శ్రీ, స్లానంవారు, 
మధురవాణి ఒక అద్భుతమైన సృష్టి అని నాతో ఏకీభవిస్తారని నమ్ముతాను. వ్రధమప్రచురణ 
నాటకాన్ని విపులీకృతం చేస్తూనో మధురవాణి పాత్రమీద  తనకధిమానం కలిగిందనీ ఆ 
పాత్రను సంపూర్తంగా మార్చివేశాననీ (శ్రీ, అప్పారావుగారు ప్రచురించిన లేఖలలో కనబడుతుంది. 


మధురవాణివి వెకిలిచేష్టలనీ రామచంద్రవురం అగ్రహారంలో పేకాటసిను, కొండుభొట్టుని 
ముద్దుపెట్టుకోవడం  అవ్రస్తుతములనీ, (శ్రీ శాస్త్రిగారు వ్రాశారు. ఇదిచాలా పొరబాటు. 
“రామప్పంతులు కథ పైకి పటారం, లోపల లొటారం” అని అప్పటికప్పుడే మధురవాణి 
వసికట్టింది. మరో కొమ్మను పట్టుకోవాలని అనుకుంటుంది. అందుకు ఆ వూరివారి సహాయం 
అవసరం. అంతేకాక రామప్పంతులే అంటాడు, “చెయిముట్టు సరసాలం టే మాత్రం నాకు 
కరచరణాలు ఆడవు”, అని. హౌెడ్డు విషయమై కూడా మధురవాణి యేవ్యామోహంలోనూ 
పడలేదు. ఆమె ఆంటుంది- “అతడు ఇచ్చేదీ చచ్చేదీ లేదుగాని, జట్టలేవైంనా వేస్తే ఓ వొడ్డు 
కాస్తాడు” అని. కొండుభొట్టుని ముద్దు పెట్టుకోవడం వానిని ఆకట్టుకోవడం కూడా ఆ 
పరిస్తితులలో అవసరమే. అలా చేయకపోతే కొండుభొట్లుకి తనమీద నమ్మకం కుదురదు. 
తనకు భృత్యుడై ఉండడు. తరువాత కొండుభొట్టుమాటలలో వాడెంత లొంగిపోయాడో 
తెలుస్తుంది. నిజానిజాలు రామప్పంతులికి ఆచూకీ తెలియకుండా ఉండాలంల కు కొాండుభొట్టులాంట 
వారిని చేతిలోనుంచుకోవడం చాలా అవసరం. కరటకశాస్త్రితో చెబుతూ “గులాం!” అని 
పౌడ్తుని అంటుంది. అంతలోనే ఉంచింది హెడ్డుని. ఈ సంగతి తక్కిన ఘట్టాలలో కూడా 


G౨ 


కన్వాళుల్కం నూరేళ్ళ నమాలోచనం... 


- 


వ్యక్తమౌతుంది. “ పాడ్డుని నౌకరులా గె తిప్పుకున్నానుగాని అంతకన్నా అధికంలేదే” అని మధురవాణే 
కరటకశాస్త్రితో అంటుంది. “కాపుమనిషి నై పుట్టు మొగుడిపాలంలో వంగయమొక్క్లలకూ, 
మిరపమొక్క_్లలకు = దోహదంచేస్తే, యావజ్జీవం కాపాడే తనవాళ 

వ్‌ 


గాని, సన్ని వెశాలుగానిి పాత్రపోషణగాని శ్రీ శాస్త్రిగారికి రుచించినట్లు కనబడవు, 

సుబ్బి శెట్టితో హాస్యాలాడి ఫకీరునిచేసి, భవానీ శంకరాన్ని రూపుమాపి, అతనిద్యారా 
బిల్వమంగళుని రప్పించుకొని రాధ మృత్యువునకొకవిధంగా కారణభూతురా లైన చింతామణే 
(గ్రాంథిక భాషలో చిత్రింవబడి శ్రీ కృష్ణదర్శనభాగ్యం పొందడం వల్ల కం శా త్రగొరికె 
ఆనాటకం ఇతివృత్తంలోనూ సన్నివేశాలలోనూ సార్వకారికత సార్వజనీనత కన్పించవచ్చు. నేనా 


పాత్రను నిరసించడంలేదు. ఏ వ్యక్త కైనా ఒక చిన్న విషయంలో పరివర్తన రావచ్చు. చిఅతానుణేకి 
దిల్సమంగళుని పైనున్న (పెన ఈ పరివర్తనకు కారణం కావచ్చు. అది సాధారణ పాొత్రకాదు. 
కాని నుధురవాణే సహజమైన సహృదయమైన పాత్ర! ఆమె మన మనస్సును చూరగొంటుంది. 
సహృదయుడైన సాజన్యారావుపంతులు మధురవాణికి (శ్రీ), కృష్ణదర్శన మిప్పించలేకపోణునా 
భగవద్గీతను బహూకరించాడు. న్యాయమైన విమర్శనాదృప్తతో చూస్తే శరత్‌బాబు సృష్టించిన 
దేనదాసులో వేశ్యను కొంతవరకు మధురవాణితో సరిపోల్చవచ్చు నేమో! అదైనా కొంతవరకే! 
కః పాతాచిత్యంగాని, పోషణగాని అందులోకూడా కనబడవు. 


మధురవాణి పాత్ర నర్హంచేసుకోవడానికి బొంకుల దిబ్బమీద గిరీశం మాట్లాడిన మాటలు 
జ్ఞాపకం తెచ్చుకోవాలి. “నేనుయేమో ఉద్యోగాలూ ఊళ్ఫూ యేరి తనతో వైభవం వెలిగిస్తాననే 
నమ్మకంతో వుంది, పూర్‌్రీచర్‌[!” - అంటాడు గిరీశం. కాని అందులోకూడా గిరీశం 
పొరబడ్డాడు. మధురవాణి గిరిశాన్ని, ఆతని బడాయిలనీ అచూ కి కళ్టుంది. “కన్యాశుల్మ_ం" రెండద 
ప్రచురణ 42వ పేజీలో డిపూూటేకలక్షరుగారి అల్లరి కొంచెం నురుపొచ్చిందాకా పైనుందానుని 
ఈవుూరొచ్చానని మధురవాణి కరటకశాస్త్రితో అంటుంది. తలవని తలంపుగా రామువృంతులు 
దొరకడంవల్ల రామచంద్రపురం అగ్రహారం చేరుకుంది. 

నుధురవాణి ఇంట్లో (విజయనగరంలో) రామప్పంతులు, గిరీశం, వూటకూళ్ళమ్మ ఒక్కొక్క 
వ్యక్తినీ స్పష్టంగా మహాకవి మొదట్లోనే సూచించాడు. ఇందు వపూటకూళ్ళమ్మును మనం 
మరిచిపోవచ్చు. రామప్పంతులిని ముట్టుకోనివ్వకపోవడం, సొమ్ము విసరివేయడంలో అతన్ని 
మధురవాణి సంపూర్తంగా బానిసగా చేసుకుంది. ఆ పైని గిరీశంవప్తై అతన్ని కూడా దూరంగా 
ఉంచడంతో రామప్పంతులు విశ్వాసం ద్విగుణేకృతమయింది. ఖు కున నే రానుస్సంతులు తల 
నిమిరి ముద్దు పెట్టుకోవడం కూడా జరుగుతుంది. విజయనగరం పరిస్తితులు రానుప్పంతులికి 
తెరియవు. తనకొడుకు మధురవాణి ఇల్లుపస్టైేడని యేదయినా కారణం దొరుకుతేచాలు 
దుధురవాణిమీద, ఆమె ఇంటికి వెళ్ళిన వారిమీద కసితీర్చుకోడానికి డిప్యూటీ కలక్షరు 
చూస్తున్నాడు. ఈభావం మధురవాణి మాటల్లోనూ కరటకశా స్త్రి మాటలలోనూూ వ్యక్తమౌతుంది. 
అందాకా ముట్టుకోనివ్వని మధురవాణి రామప్పంతులు తలనిమిరి ముద్దుపెట్టుకోగా నే పోలీసులను 
మరచి అతను భృత్యుడై పోతాడని మధురవాణికి తెలుసు. అలాగే అయ్యాడు కూడా! 
ఇంతకూ రాదుప్పుంతులు ధైర్యం ఎంతుందో ఈ రంగంలో తెలుస్తుంది. ఇదంతా ఒక 
నిముషంలో జరిగిపోతుంది. మేమీ నాటకం వేసినప్పుడు కూడా ఇలాగే యేముక్కా 
విడిచి పెట్టకపోయినా నిమిషాలమీద  నడిచిందిఘట్టం. దీన్ని పొడిగించాలన్న కుతూహలం ఉన్న 
నటకులు తప్ప ఈసీను Tం౭గpంను మరెవ్వరూ పాడు చెయ్యలేరు. ఈ సీను ఎంత 
తరితంగా నడిపిస్తే అంత బాగుంటుంది. ందులో ఏ అదినీతీ కనబడదు. ఇంతకూ ఈ 
ఘట్టం చదువుతూ గ్రీశాస్త్రిగారు ఎంత మురిసిపోయుంటారో! లేకపోతె మంచంకిందనుంఐి 
వస్తూ “ఫడేల్మంకే. పస్తాయించిచూస్తున్నాోనని వూటకూళ్ళమ్మ అనేలోపున మధురవాణి 


కన్య్వాశుల్క ౨: నూరేళ్ళ నమాలోచనం.. re. 361 


రామప్పంతులిని సముదాయించడం జరిగిపోయిందే! కౌగిరింతలు, ముద్దులు, మురిపెములూ 
యెలా జరిగినవో నాకర్ణమవడం లేదు. ఈనాడు _ సినీమాలలో అనేకవేషాలు వేస్తూయున్న 
శ్రీ దేవరకొండ రామమూర్తిగారు మా ప్రాంతాలలో ఈనాటకంలో లుబ్బావధాన్ల్డు వేషాన్ని 
ఫొటొ(గాఫువంతులు బంట్రోతు వేషాన్నీ వూటకూళ్ళమ్మ వేషాన్నీ కూడా వేశేవారు. ఆయనకు 
పెద్ద మీసాలుండేవి. అవి తీయించుకోవడం ఇష్టంలేక మల్హుపంచ కట్టుకొని ముసుగువేసుకొని 
మూతికొక చెంగు అడ్డం పెట్టుకొని ఒక్కనిమిషంలో పాత్రౌచిత్యం చెడకుండా వపూటకూళ్ళమ్మ 
పాత్రను నిర్వహించేవారు. ఆ నిమిషంలో కౌగిళ్ళకు ముద్దులకు మురిపెములకు ఎక్కడవకాశం 
ఉందో (క్రీ శాస్త్రిగారికి ఈ ఊహలన్నీ ఎలా పుట్టుకొచ్చాయో తెలియదు! 


మధురవాణిపాత్రను ఆదినుంచి అంతంవరకూ ఒకే రీతిని నడపించాడు మహాకవి. ఆమె వేశ్య 
- దేవత్నాస్త్రీ కాదు. దైవత్వం పొందలేదు. స్వలాభం లేకపోలేదు గాని జాలిగుండె - అతీతమైన 
తెలివితేటలు! కరటకశా,స్తికి యే ఆశాలేకుండా తోడ్పడుతుంది. ఆఖరుకు కంచునుకూడా 
అప్పచెబుతుంది. అవకాశం ఉన్నంతవరకు మంచిపనులు చేయుటకే ఉత్సహిస్తుంది. 

సౌజన్యారావు మంచిని - కరటకశ్యా,స్తి, వల్ల విని, అతనిని చూడాలని కుతూహలపడి, 
ఆ తరువాత అతని ని[గ్రహశక్తిని వర్తీక్రైయ ప్రయత్నించిందే గాని అతనిని పాడుచేయ 
దలచుకోలేదు. ఇంతకూ ఆమె ముఖ్యోద్దేశం లుబ్బావధానుల్ని రక్షించడమే. సౌజన్యారావువంటి 
మంచి వారిలో కూడా లోలత్వానికి అవకాశం ఉంటుందని సూచించాడు కవి. “అఫహ్ట్రైసేవు 
నువ్వు నాయెదుటగాని నిల్చిఉం'ట నువ్వు యేతగువుతీరిస్తే ఆతగువుకు ఒవ్వుదల అవుతానేమో 
అని భయంవేస్తూంది”; “ముద్దుచేదని కాదు, |వ్రతభంగం కదా అని దిగులుకల్లుతోంది” 
అన్న సౌజన్యారావు  వ్రతభంగానికి అడ్డుపడ్డది మధురవాణి! ఈ అందమైన ఘట్టాన్ని శ్రీ 
శ్నాస్త్రిగారెలా విమర్శించారో చూడండి: “చిట్టచివరకు సౌజ్ఞన్యారావు ముద్దుపెట్టుకొనుటకు రాగా 
మహాపతి[వ్రతవలె *“చెడనివారిని చెడగొట్టవద్దని మాతల్లి చెప్పింది” అని వకీలునకు మాత్రమీ సౌఖ్యం 
కలుగజేసిందికాదు.” (భారతి 71వ పూట) ఏమిటాసౌఖ్యం? శ) శ్వాస్త్రిగారి మనోదృష్టిలో 
ఉండవచ్చునేమో నేనెరుగను గాని పాత్రపోషణ విమర్శనలో ఇలా వ్రాయడం ధర్మ మేనా? 


మధురవాణి గురించి యెంతనవాసినా ఇంకా వ్రాయాలనే ఉంటుంది. రామచంద్రపురంలో 
మధురవాణి, రానుప్పంతులు, లుబ్బావధాన్డు ఉన్న రంగం వెకిలిగా ఉందని శ్రిశాప్త్రిగారి 
విమర్శనను ఖండించే ఉద్దేశంతో నేనిది వ్రాస్తే ఆయనవాసిన ప్రతీవాక్యం ఖండించవలసివస్తుంది. 
ఏ నాటకాన్నెనా సరిగ్గా అర్హం చేసుకోక తప్పులెంచుకు పరనూనధిగా యోచించే ఛాందసుల 
విమర్శనకు నను ఈనాడు జవాబు వ్రాయనవసరంలేదు. గాని అలాంటి ఊహలు కలిగినవారికి, | ఢీ 
శాస్త్రిగారి విమర్శనను చదివి మోసపోయేవారికి, ఈ నాటకాన్ని ప్రదర్శించేవారికి, ఈ నాటకాన్ని 
సినీమా తీయాలనుకున్న వారికి ఉవకరిస్తుందనే ఉద్దేశంతో ఇది వాస్తున్నాను. రామప్పంతులు, 
లుబ్బావధాన్లు, మధురవాణి వచ్చిన సీను చతుర్జ్దాంకంలో వస్తుంది. అంతకువూర్వమే మధురవాణి 
కరటకశాస్త్రికి మాటయిచ్చింది. తను బయటపడకుండా రామప్పంతులికి గాని లుబ్జావధాన్లుకిగాని 
తెలియకుండా అగ్నిహోత్రావధాన్లు కూతురు సంబంధం తప్పించే దృకృథమే మధురవాణిది. 
అందుకూ ఆ నాటకమంతా ఆడింది. అందులో వెకిలితనం యెక్కడుందో నాకు తెలియదు. 
ఇదంతా రామప్పంతులు సమక్షంలో జరిగిందన్నమాట గుర్తుంచుకోవాలి. రామప్పంతులుకం'కే 
శ్రీ శాస్త్రిగారికి ఎక్కువ కోపంవచ్చినట్టు కనబడుతుంది, కారణం బోధపడదు. 


పాత్రను సహజంగా సృష్టించి ఆ పాత్రమీద మన కభిమానం కలుగజేయుటయే కవి 
చమత్కృతి. ఆ దృష్టితోనే మధురవాణి సృష్టించబడింది. రెండవ (ప్రచురణ నాటకం 
దృశ్యనాటకం అయినా కాకపోయినా అదో మహాకావ్యమైపోయింది. అందులో యేభాగాలు 
మనం (ప్రదర్శించినా అవి సంపూర్జానందాన్నిస్తాయి. అందులో ఆ పాత్రలు నిత్యం మసతలో 
వెలుగుతూ ఉన్నష్టే కనిపిస్తాయి. William Hazlitt (వాసినట్టు ఈ నాటకంలో “10 “అది'(?) 


362 


కన్యాశళుల్భ_౦: నూరేళ్ళ నమాలోచనం... 


ఉంది. అదీ ఈ నాటకంలో ఉన్న విశిష్టత. ఆ రీత్యా మధురవాణి పాత చాలా అద్భు తంగా 
సృష్టించబడింది. దాని నర్హం చేసుకోకుండా ఆ పాత్రను వేయదలచుకున్నా, మధురవాణిని 


ఓ వెకిరిమనిషిగా _నిరూపించినా, ఆ పాత్రకే కాకుండా నాటకానికీ, మవోకవిగారికీ కూడా 
(ద్రోహం చేసినవాళ్ళమవుతాం. 


అగ్నిహోత్రావధాన్లు 


అగ్నిహోతావధాన్లు, లుబ్దావధాన్లు కూడా లుబ్బులే. కాని వీరిద్దరి పాత్రలలోనూ వ్యత్యాసం 
ఉంది. అగ్నిహోత్రావధాని లుబ్బుడేకాక, కోపిష్టి, పరద్రవ్యాశావరుడూను. కోర్టులు, దావాలంటేు 
పడిచస్తాడు. గిరీశంవల్ల ఇంగ్లీషు కాగితాలన్నీ తర్జుమా చేయించవచ్చునని అతనికి ఇంట్లో స్తానం 
ఇస్తాడు. సుబ్బి పెళ్ళి తప్పిపోయిందన్న విచారంకంచే, కోపం యెక్కువయింది. లుబ్బావధానిమీద 
డామేజ్‌ దావా తెద్దామా (క్రిమినలు శకేసువేదామా ఏదిలాభకరం అన్నదే అతని ఆలోచన! ఈ 
పాత్రయు లుబ్బావధాని పాొత్రయు నాటకాంతం వరకూ ఉంటాయి. పసిపిల్లలను డబ్బు కమ్ముకొని 
వారి జీవితాలు నాశనంచేసే అగ్నిపోతుడూ, ఏ సంతానాపేక్రతోనో మరేకాంక్రతోనో పసిపిల్లలని 
వృద్దావ్యంలో కూడా వివాహం చేసుకోవడానికి సిద్దవడ్డ లుబ్జావధాన్సు - ఈ కథ _ ఇతివృత్తానికి 
ముఖ్యపాత్రలు. 

ఈ పాత్రలను ఎవరైనా సుళువుగా అర్హంచేసుకోవచ్చు. కన్యాశుల్కాన్ని ఇలావిమర్శించిన (శ్రీ, 
శాస్ర్రిగారే అగ్నిహోత్రావధాని పాత్రను నిర్వహించి బహుమతి పొందారంకు ఈ పాత్రగురించి 
ఇంతకన్నా యెక్కువ [వాయనవసరంలేదు. 

శ్రీ శాస్త్రిగారికి పట్టుకున్న ధర్మసందేహం యేమిటంటే బుచ్చమ్మ జుట్టు అగ్నిహోత్రుడు 
ఎందుకు తీయించలేదు? ఈ వాదన పర్యవసానం ఆలోచిద్దాం. చంటి బిడ్డను ముసలివానికి 
అమ్మడమే కాకుండా ఆ పరిస్థితులలో జుట్టుకూడా తీయిస్తే వెంకమ్మ యేమైయుండును? ఎంత 
82 వన్నాలు చదివినా, అ(గహారీకుడైనా, అందుకొడిగట్టుకుంటాడా? అది చేయకపోతే పాతౌచిత్యం 
లోపించిందా? మీనాక్షి జుట్టు తీయించాడా లుబ్బావధాని? తమ దురాచారాల్ని కప్పిపుచ్చుకొనడానికి 
బుర్ర గీయించుకున్నవారిని, యే (శాద్దాలకో పనికివస్తారని బుర్ర _గీయించుకున్నవారిని మన 
మెంత మందిని చూడడంలేదు? బుచ్చమ్మ జుట్టు తీయుంచనంత మాత్రాన్ని అగ్నిహోత్రావధాని 
పాత్ర జాచిత్యం ఎలాచెడిందో నాకు అవగాహన కావడంలేదు. 

కవి అందరిలోనూ పరివర్తనం చూపిస్తే వాస్తవికతకు దూరమౌతుంది. అగ్నిహోత్రుడికి 
పరివర్తనం కలగలేదు. సౌజన్యారావు ఎంతో బోధపరుస్తే “వీడికి వెర్రికాబోలు” అని 
అగ్నిహో(త్రావధాని వెళ్ళిపోతాడు. వీని ముఖ్య గుణాలు కోపిష్టితనం, (ద్రవ్యాశా. ఇతరులు చెబుతే 
వినేది ఎన్నడూలేదు. టూకీగా ఇది - అగ్నిహోత్రావధాన్ల పాత్ర. పేరే సూచిస్తుంది పాత్రని. 


లుబ్దావధాన్లు 


ఇతడు ఛాందసుడూ, లోభీ, అమాయకుడూను. రామప్పంతులు నియోగి. చుట్టుతాగడం, 
ముండనుంచుకోవడం లేకపోతే వంతులాంగానికేలోవం వస్తుందని అనుకొనేరోజులవి. పెళ్ళి తను 
లేనిదే అయిపోయినందుకు ఆగ్రహించి, “అంతా వినండయ్యా! యీ గుంటూరు శాస్త్రుల్లు పచ్చి 
దొంగ; లేకుంటే యీ తెలివిహినుడు ఇచ్చిన రూపాయిలు సంధించుకొని పేరైనా చెప్పకుండా 
పరారీ అవుతాడా? నాతాలూకుసామ్ముకూడా పట్టుక చపాయించాడు. వీడి వైఖరి చూడగా, 
ఏ రెండో సెళ్ళిపిల్లనో శూద్రవుపిల్లనో యీ తెలివిహినుడికి అమ్మి, యెగేసినట్టు కనబడుతుంది.” 


లుబ్బావధాన్లు అమాయకుడని చెప్పేను కదా.  రామప్పంతులుమాట లతనిమనసులో 
మెదులుతున్నాయి. ఆ రోజులు, ఆనాటి నమ్మకాలు, మనం గుర్తుంచుకోవాఠలి. HAamletతో 
అతని తండ్రివచ్చి మాట్టాడేడంటే. వెర్రిగా చూసి ఆనందిస్తామే! లుబ్బావధానికి Night-mare 


కన్వాళుల్క_ం: నూ లేళ్ళ నమాలోచనం.. 363 


(ఒక పైశాచిక కల) వచ్చి దానికై భయపడితే, అందుకని కవిని నిందిచ్తే మన విమర్శనాదృష్టి 
దంత కుందితయో తెలుస్తుంది. 

ఆదినుంచి అంతంవరకూ అమాయకుడు లోభిగానే సృష్టించాడు లుబ్బానధానిని. ఆఖరుకి 
సౌజన్యారావునిచేరి, అతని _ చీవాట్టుతిని రామనామతారక జవం చేసుకుంటాడు. కవి ఈ 
వ్యక్తిలో పరివర్తన కలిగించి మీనాక్తికి తాను చేసిన అన్యాయాన్ని గుర్తించేటట్లు చేశాడు. అదే 
ఈ ఇతివృత్తంలోని నీతి. ఆ దృష్టితోనే కవి లుబ్బావధాన్లు చేత ఇంత డబ్బు ండిన్నీ డబ్బు కి 
లోభపడి ఒక్కగానొక్క కూతుర్ని ముసలివాడి కమ్మాను. నాజీవానికి ఉసూరునుంటూ అడి 
కానితిరుగుళ్ళు తిరిగిందం టే దాని తప్పా? బుద్ది తక్కువ వెధవని, ముసలితనంలో నాకు వెళ్ళేం?” 
అని _ అనిపించినట్టు కనబడుతుంది. లుబ్దావధానిలో, కరిగిననూర్సు ఈ |క్రిందిమాటలలో 
మనం తెలుసుకోగలం. “ఏమిచిత్రాలు: వెధవలకి మఠం కట్టారట, యెన్నడూ వినళేతు. అమ్మిని 
వెళ్ళి చూడమంటాను. దానికిస్టం కలిగిందా, దానికి కావలసిన డబ్బు ఇస్తాను ఆ మఠంలో 
ఉంటుంది. లేకుంటే నాతోపాటు కాశీవాసంో. విశాఖపట్నం చేరుకొని సౌజన్యారావుగారిని 
కలుసుకున్న తరువాత లుబ్జావధాన్లు స్వగతంలోనూ ఇతరులతో మాట్టాడినమాటలలోనూ 
సౌజన్యారావువంతులు అతనిలో ఎంతమార్చు తెచ్చేడో విశదమవుతుంది. 


కన్యాశుల్క_ దురాచార నిర్మూలానికి విధవా వివాహానికి దోహదం ఇచ్చినట్టు నాటకంలో శ్రీ 
అప్పారావుగారు నిరూపించలేకపోయినారనీ, ఈ నాటకాన్ని చదివితే (శ్రీ, వీరేశరింగంవంతులుగారు, 
శ క తమ ఉద్యమాల కనుకూలురా ప్రతికూలురా అన్న అనుమానం 
1 సూచించారు (శ్రీ, శాస్త్రిగారు. వీరేశలింగంగారు వీరివంటి ఛాందసులు కారని 
చెబితెచాలు. 


కరటకశా స్త్రి 


శ్రీ కేతవరపు వెంకటరామకోటిశ్యాస్త్రిగారి పదాల్నే వాడితే కథలో సూదిలో దారంవలె 
కరటుకశా స్త్రి, ఆఖరు వరకూ కనబడుతాడు. ఇతను సంస్కృత పండితుడూ, విదూషకుడూను. 
నాటకాలలో వేషం వేస్తాడు. ఆడపిల్లలు నాటకంలో వేషాలు వెయ్యని రోజులు గనుక 
శిష్యుడిని కూడా నాటకాలలో తిప్పుతాడు. 

వెంకమ్మని రక్షించడం, సుబ్బి పెళ్ళి తప్పించడం అతని దృక్పథం. అసలు కొంతవరకూ ఈ 
దురాచారం పట్ట అతనికి ఉన్న అయిష్టత, “బావా యీ సంబంధం చేస్తే నీ కొంప కగ్గిపెస్తేస్తా” 
ననడంలో తెలుస్తుంది. వీటన్నిటితో పాటు ముఖ్యంగా తన విదూషక (ప్రజ్ఞ చూపించాలన్న 
కుతూహలంకూడా ఉందేమో? శిష్యునికి తన కుమార్తె నిచ్చి పెళ్ళిచేస్తానని ప్రమాణంచేసి అతని 
కాడపిల్ల వేషం వేస్తాడు. రామచంద్రపురం అగ్రహారంలో రామువ్పంతులుకి. పలుకుబడి ఉందనీ, 
అతనిని మంచి చేసుకోవడం అవసరమనీ వారింటికి వస్తాడు. మధురవాణి మాత్రం వసికడుతుంది. 
తలవనితలంపుగా మధురవాణి సహాయం లభించింది. దవ్యాశ కూడా చూపిస్తాడు కాని, 
మధురవాణి తిరస్కరిస్తుంది. యేనాడో సౌజన్యారావు పంతులుగారివద్ద పాతివత్యం నటించడం 
కాదు - మొదటినుంచీ, కవి, మధురవాణి సహృదయాన్ని సూచిస్తూనేయున్నాడు. 

లుబ్బావధానిమీద ఖూనీకేసు బనాయించారనగానే అతని నెలాగైనా తప్పించాలని మధురవాణిని 
కాళ్టావెళ్ళా బ్రతిమాలి కంబును తీసికొని పంపిస్తాడు. ఈ ఘట్టంలో నే మధురవాణి మంచితనంకూడా 
మనకు బోధవడుతుంది. కరటకశా,స్త్రిపాత్ర ఈ నాటకంలో చాలా ముఖ్యమైనది. అతడు జన్మతః 
వైదికైనా లౌక్యుడు. (ప్రపంచజ్ఞానం ఉన్నవాడు. సమయోచిత ప్రవర్తన తెలుసుకున్నవాదూను! 
డిప్యూటీ కలక్షరువద్దకు “వెళ్ళు వెళ్ళు వెళ్ళు వెళ్ళు” అనీ ప్రోత్సహించాడం కే స్వలాభా పేకకోసమే. 
కాని మధురవాణి ఇక సీమకుక్కలనీ ఊరకుక్కలనీ కూడా చూడనంటుంది. మధురవాణి 
చీవాట్లుకు లంకించుకుంశు, జరూరు పనిఉంది రేపువస్తానని తప్పించుకుంటాడు. స్వతఃసిద్దంగా 
మంచివాడు. కాని విదూషకునికున్న లక్షణాలన్నీ ఉన్నాయి. ఛాందసుడుకాడు - కార్యవాది. 


కన్వ్వాళుల్క 0: నూరేళ్ళ నమాలోచనం... 


ఇలా సృష్టించాడు కవి యీపొత్రని. శిష్యుడి పాత్రగురించి చేరే వ్రాయనవసరంలేదు. 
విదూషకునికి తగిన అల్లుడు - నేర్చరి అయిన శిష్యుడు. 


రామప్పంతులు 
ఇతను నియోగి - కరణం -- కోర్టుషక్రిన్నీ ! దావాలు కల్పించడం ఇటూ అటూ 


నాల్గ్లుడబ్బులు చేసుకోవడం వృత్తి. (ప్రగల్భాలు పలకడం గిరీశంలాగే ఇతని రెండవ ప్రకృతి. 
ఇతను మధురవాణిని తీసుకొచ్చి తన (ప్రాపకంలో ఉంచుకోవడానికి కూడా నిజంగా అసమర్శ్షుడే. 
విజయనగర పరిస్తితులలో మరోచోటుకి పోదామన్న ఉద్దేశం మధురవాణికే లేకపోతే రామప్పంతులు 
వెంటవచ్చేదే కాదు, 


పట్నం విడిచి పల్లెటూరు. చేరగానే, మీ దృష్టిలో పలుచనైతినే” - అంటుంది 
కరటకశా, స్త్రితో. 

రామప్పంతులు తన పంతులాంగానికి వన్నె తెస్తుందని మధురవాణీని తెచ్చుకున్నాడు. 
కాని నిజంగా యేవిధంగానూ చోవలేదు. భూములన్నీ అమ్ముడైపోయాయి, డబ్బూ 
దస్కంకూడా లేదు. అతనితో రామచంద్రపురం అగ్రహారం చేరడంవల్ల మధురవాణి అతనిద్వారా 
నాటకమాడించి తన చిరవరిచితులు కరటకశాస్త్రికి ఉపకారం చేయడం, సుబ్బి పెళ్ళి అనే అవినీతి 
కార్యాన్ని తప్పించడానికి రామప్పంతులుని వినియోగించుకుంది. తనుచేసిన మంచి నురొకరికి 
చెడుపులేకుండా లుబ్బావధాని వగైరాలందరినీ కాపాడుతుంది. ఇంతా రామప్పంతులు కన్ను కప్పే! 
అతనికి స్వలాభంలేని సహాయం అర్హంకాదు. (ప్రతీ విషయంలోనూ, తన కెంత కిడుతుందా అని 
ఆలోచించేరకం. రామపంచతులుతో నిజం చెబితే, కరటకశా స్త్రి వద్ద డబ్బు పిండడమో లేక 
అతనినీ అతని శిష్యుడిని జైలుకి పంపించే వరకూ ముప పా తేవడమో తప్పదు. ఇదీ అతని 
(పకృతి. ఆ పాత్రలో అంతకన్నా ఆశించడం ధర్మంకాదు. అలాంటి నిష్పరియోజన వ్యక్తులలో 
పరివర్తనకూడా దుర్రభం. ఆనాటి నియోగప్పంతుళ్ళలో ఉండే అవినీతిని రామప్పంతులుద్వారా 
సూచించడంవల్ల © అప్పారావుగారు తన కల్పనా చాతుర్యాన్ని కనబర్భడమే కాకుండా, ఆ 
పాత్ర వల్ల వారి నిష్పాక్షికదృష్టిని కూడా (పకటేంచారు. 


సౌజన్యారావు 


ఈ పాత్రద్వారా కవి తన మనోద్దేశాలను వ్యక్తపరిచేడు. అందుకే ఈ పాత్రను ఆఖరు 
అంకాలలో కవి (ప్రవేశపెళ్టేడు. మనం సౌజన్యారావుని కలుసుకొనుటకు పూర్వమే, అతని 
మంచితనం లుబ్జావధాన్లు ఆత్మగతంలో తెలుస్తుంది. ఇందులోనే లుబ్బావధాన్గ్డు మనః వ్రవృత్తిలోని 
మార్పుకూడా మనకు కనబడుతుంది. లుబ్బావధాని బసకు వెళ్ళడంలో అసందర్భంగాని 
అక్తీలంగాని ఎక్కడుందో నాకు తెలియదు. ఒక పార్రయింటికికూడా వకీలు వెళ్ళుటకు 
లక్షక్రారణాలుంటాయి. నేనూ ఒక ఆఅర్వకేటుని! నేనూ అలావెళ్ళిన పరిస్టితులు లేకపోలేదు. 
అంతమాత్రాన్న సౌజన్యారావుపాత్ర కుంచితంకాదు - కాబోదు. 

మధురవాణిపాత్ర వ్రాస్తూ సౌజన్యారావన్న మాటలు నేను సూచించాను. శ 
అప్పారావుగారు ఒక దేవుళ్ణీ, ఒక _ రాక్షస్టుడినీ సృష్టించలేదు. మామూలుగా మనలో ఉన్న 
మనుష్యులను సృష్టించారు - ఆ సృష్టిలో సౌజన్యారావొక ఉత్తమపాత్ర. _అతనిద్వారా 
నీతిబోధకం చేస్తుంది ఈ నాటకం. 


ఇతర పొత్రలు 


వెంకటేశం వెంకమ్మ హౌడ్డు వగైెరాపాత్రలు నాటక ఇతివృత్తానికి ముఖ్యమైనవిగావు. కాని 
ఆయా సన్నివేశాలకుమాత్ర ముపయోగపడుతవి. ఈ పొత్రలగురించి (వ్రాసినపుడు కూడా 
శ్రీ శాస్త్రిగారు _ లోపమెంచడమే వనిగా పెట్టుకొని వ్రాసినట్టు కనబడుతుంది. వెంకలుశం, 


కన్యాశుల్కం: నూరేళ్ళ నమాలో చనం... (ర్‌) 


వెంకమ్మ పాత్రలు ప్రముఖపాత్రలనీ వారిని రామచంద్రపురం చెరువుగట్టు సీను తరువాత 
చూపకపోవుటవల్ల రూవకం శిథిల బంధ మైనదనిన్నీ అన్నారు. ఇది ఎంత సమంజసముగా ఉందో 
సహృదయులకే విడలసెడతాను. 

తక్కినపాత్రల విషయమై అసలే [వాయనవసరము లేదు. బైరాగీ వగైరాల సీనులు అనాటి 
వాతావరణం, మూఢనమ్మకాలు, లంచగొండితనం వగైరాలు సూచిస్తాయి. ఆరోజులవి! ఈ 
రోజులలో కూడా అలాంటివి అరుదుకాదు! 

కన్యాశుల్కం నొటకమా, (ప్రహసనమా, రూపకమా అన్న వాదనలతో నాకు నిమిత్తం లేదు. 
ఆ రోజులలో ముఖ్యంగా అలజడి కలుగజేసిన ఒక సాంఘిక ఇతివృత్తాన్ని తీసుకొని శ్రొష్ట్ర 
వ్యావహారికభాషలో ప్రప్రథమంగా ఒక గ్రంథాన్ని సృష్టించారు - మహాకవి. అందుకే అతనిని 
యుగకర అంటారు. ఈనాడు నవలారచయితలూ, కథకులూ, తదితరులూ విరివిగా వాడుతూ 
ఉండే వ్యావహారిక భాషకు, దారిచూపినవారు - మహాకవి అప్పారావుగారు. 

ఈ మధ్య |ప్రకటింపబడిన “వాణీలో భాసుని రంగస్టల సాంప్రదాయం గురించి (క్రీ, జి.వి, 
సుబ్బరామయ్యగారు, విజయవాడనుంచి మాట్చాడినది పడింది. అందు భాసుని శ్చాఘించారు. 
శ సుబ్బ రామయ్యగారు సంస్కృతాంధ్ర పండితులు. (ప్రాచీననాటక సాంప్రదాయం రంగస్థలం 
మీద యుద్దం, మరణం ఇత్యాదివి చూపకూడదని. కాళిదాసువంటి మహాకవికూడా భరతుని 
సిద్దాంతాలను అతిక్రమించడానికి వెరచేడు. భాసుడువూత్రం రంగస్త్రలంమీద నిర్భయంగా అవి 
చూపించాడు. అంతమాత్రాన భాసుని నిందించగలమా? వీ దృష్టితో (శ్రీ, శాస్త్రిగారు 
కన్యాశుల్కాన్ని ఇంతకటువుగా విమర్శించారో అవగాహన. కావడంలేదు. 

28-10-32న తేదీని జరిగిన (శ్రీ), గురజాడ అప్పారావుగారి స్మారకోత్సవ సభకు అధ్యక్షులుగా 
శ్రీ చింతాదీక్రితులుగారు ఇచ్చిన ఉపన్యాసములోని కొన్ని వాక్యము లిచ్చట ప్రచురిస్తున్నాను; 

“అప్పారాయకవిగారిని తలచుకొంటే రెండు విషయములు మనస్సుకు తట్టుతవి. వారు 
భాషలో తీసుకొని వచ్చిన మార్పు ఒకటి. సారస్వతములో వారు ప్రవేశ పెట్టిన మార్పు 


“మొట్టమొదట ఈ భాషలో [గ్రంథరచనకు పూనుకొంట అప్పారావుగారే. నేటి యువకులు 
కొందరుకూడా జీవద్భాషలో కావ్యములు వ్రాసి సారస్వతసేవ చేస్తున్నారు”........... 

“కన్యాశుల్సమువంటి నాటకములు తెలుగులో లేవు. వచననాటకములకు అప్పారావుగారే 
ఆదిభిక్ష పెట్టారు." 

“ఈ కాలములో కవులు వలువురున్నారు. అప్పారావుగారు నైపుణ్యముతో వాడిన 
జీవద్భాషనూ, వారి శిల్పమునూ వీరు తెలుసుకొని వారివలెనే వీరునూ వ్రాయవ్రయత్ని స్తే 
భాషకు చాలా లాభకరముగా ఉంటుందిో.......... 

“అప్పారావుగారు రాజకీయవేత్త, పండితుడు, పరిశోధకుడు, సంఘసంస్కర్త, కవిగ్రామణి. 
నేటి పలువురు కవులకు, వారి కావ్యములే కావ్యరచనకు పురికొల్పినవి. ఇట్టి మహనియుని 
స్మరించుకొంటూన్న మనము ధన్యులము.” 

ఈ వ్యాసము 1932 డిసెంబరునెల భారతిలో (ప్రచురింప బడినది. ఈ వ్యాసములోనే (శ్రీ) 
అప్పారావుగారు సంస్కృత అంధ్ర - ఆంగ్ల భాషలలో పండితులని కూడా సూచించారు. 
ఈ విధంగానే తెలుగుభాషకు (శ్రీ, అప్పారావుగారు. చేసిన అపూర్వమైన "సేవ, వారు 
వాడిన జీవద్భాషలోని జాన్నత్యమూ, వారు శిల్పములో చూపిన చాతుర్యమునూ చాలామంది 
'పేర్కొనియున్నారు. 

(శ్ర, కేతవరవు_ వెంకటరామకోటిశా స్త్రిగారు వ్రాసినట్టు “మహాకవి”, *యుగక్తర్త”, “ఆంధ్ర 
సారస్వత సామ్రాట్‌ ” ఇత్యాది బిరుదములు (శ్రీ, అప్పారావుగారియందున్న విశేషాభిప్రాయమును 
బట్టి ఇవ్వబడలేదు. వారి కాబిరుదముల నిచ్చినవారు, పండితులూ, కవులూను. ఇచ్చిన సభలు 
కవిపండితసభలు! అవీ సార్హకములు - చిరస్మరణీయములు. 


వన్వాళుల్క ౦: నూరేళ్ళ నమాలోచనం... 


తెనుగు సారస్వతములో ఒక నూతన యుగాన్ని నెలకొల్సేరు అప్పారావుగారు. పాటలలో, 
నాటకములలో, ఖండ కావ్యములలో, చిన్న కథలలో, వ్యాసములలో వారు నవీన సాహిత్యదృష్టి, 
పరిశుద్ద మైన కండగల జీవభాషను వాడే నైపుణ్యము, పొత్రపోషణాదులును, (శ్రీ, చింతాదిక్రితులు 
గారనినట్లు “అనితర సాధ్యములు”, 


శ్రీ గురజాడ అప్పారావు పంతులుగారిని మరచిపోతే మనం ఆధునిక ఆం(ధవాజ్యయాానికి 
ద్రోహం చేస్తాము. వారి ఆత్మకు నా వేనవేలు నమస్కారములు. 


(“మవోకవి (శ్రీ, గురజాడ అప్పారావుగారి 
కన్యాశుల్మ_ ము” అన్ను (గంథం నుంచ్చి 


కన్యాశుల్క_ం-కథాద్యయ సమ్మేళనం 


ఆడి కావ్యమైన నన్నయ భారతం తర్వాత ఇంత విస్తృతంగా నిశితమైన పరిశీలనకు గురి 
అయిన కావ్యాల్లో కన్యాశుల్కం ఒకటి. అసలిది నాటకమే కాదనేవారూ, ఇంతటి మహానాటుకం 
ఇంతవరకు తెలుగు సాహిత్యంలో అఆవిర్భవించలేదనేవారూ కొందరున్నారు. అక్కడక్కడ కాన్ని 
మనోహరాలూ, శక్తిమంతాలూ అయిన సంభాషణలు కనిపించినా ఉదాత్తభావోన్మీలనానికి 
అనువైన కథావస్తు విందులో లేదని కొందరంటే - అలాకాదు, ఇందులో అంతర్గర్భి తంగా ఎన్నో 
మహోన్నత భావాలు అడుగడుగునా ధ్వనిస్తూ ఉంటాయి; హాస్యరస ప్రధానంగా నడిపించిన 
ఈ నాటక రూపానికి పూర్వనిదర్శనా లాజ్ట్రే లేకపోవటం వల్ల ఇందులో కనిపించే కొత్తదనం 
కొందరికి రుచించకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. అదీకాక ఈ రుచించకపోవటమనేది 
అనుశుతంగా వస్తూవున్న కావ్యలక్షణాల దృష్టితో చేసిన పండిత విమర్శలవల్ల కలిగే భావమే 
కాని ఈ కావ్యప్రయోగాన్ని చూచిన వారెవరికీ ఇది రుచించకపోవటం ఎన్నడూ జరగలేదని 
ఇందుకు సమాధానంగా అంటూ వుంటారు. ఇందులో వాడిన భాష కథా వృత్తానికి 
చాలా సన్నిహితంగా ఉండటమేకాక భాషా సౌందర్యాన్నీ జాచిత్యాన్నీ పాటించి తీర్చిదిద్దినదని 
కొందరంటే, మరి కొందరు ఎన్నో అక్తీలాలకూ గ్రామ్య వప్రయోగాలకూ ఆలవాలమై ఈ భాష 
తెలుగుభాషా సాంకర్యానికి దారితీస్తుందని అనేవారు లేకపోలేదు. ఈ విధంగా పరస్పర 
విరుద్దాలైన వాద ప్రతివాదాలకూ నిందాస్తుతులకూ లక్ష్యమై మరచిపోవటానికి వీలులేకుండా 
తెలుగు సాబాత్య రంగంలో సు(ప్రతిష్పితంగా ఉండిపోయింది. ఒక విషయం మాతం 
యదార్హ్లం; కన్యాశుల్కం నాటకం కాదనే వా రెవరన్నా వున్నారంటే వారికి నాటకం అంటే 
యేమిటో తెలియదని మాత్రం గట్టిగా చెప్పవచ్చు. ఈ నాటకాన్ని వందసార్లకు పైగా 
తెలుగుదేశం నానా ప్రాంతాల్లోనూ, భిన్న భిన్న అభిరుచులు గల సామాజికుల సమక్షంలో 
నేను ప్రయోగించాను. కన్యాశుల్కం నాటక ప్రయోగ యోగ్యత అన్నిచోట్లా (ప్రశంసాపొత్రం 
కావటంతో |ప్రస్తుటమయింది. 


అంతేకాదు. నాటక ప్రయోగంలో కథావస్తు ప్రయోజనం యింతగా ఫలవదం కావటం 
మరెక్కడా తెలుగు నాటకరంగంలో మనం చూచి ఉండం. చితికిపోతున్న వొకానొక సామాజిక 
వ్యవస్థను సమగ్రంగా చిత్రించటమేకాక, రచనా విధానంలో వొక విధమయిన వైలక్షణ్యాన్ని ఈ 
నాటకం ప్రదర్శించింది. తెనుగు సంసారాన్ని తరతరాలనుంచీ కలుషితం చేస్తూ వచ్చిన 
మాలిన్యాన్ని బహిరంగంగా చూపించి దాన్ని క్షాలనం చేయవలసిన ఆవశ్యకతను నిరూపించింది. 
ఈ ఉబలాటంతో నాటకం కొంతవరకు అసంగతంగా పెరిగిపోయింది. ఇందులో యేడంకాలూ, 


ముప్పెరెండు రంగాలూ దాదాపు రెండువందల వుటలైంది. అందువల్లనే యెక్కడా దీన్ని 
డం (గంగా ప్రయోగించినట్లు కనిపించదు. 


సూలంగా చూస్తే ఈ నాటకంలో విడివిడిగా చూపించదగిన రెండు కథాభాగాలు మనకు 
గోచరిస్తాయి. యీ రెండు భాగాలూ అన్యోన్యాశయంతో వుండటంవల్ల దీర్హంగ్లా, వున్న 
కొన్ని రంగాలను తగ్గించడమూ, వేర్వేరుగా వున్న కొన్ని సన్నివేశాలను కలిపివేయటమూ 
చేస్తేనేగాని వరిణతమైన (ప్రయోగవద్దతి సాధ్యంకాదు. ద్వితీయాంకంలో కృష్ణారాయపురాగ్రహారం 
అగ్నిహోత్రావధాన్ల యిల్లూ, అక్కడ “వొద్దు వొద్దంటూంట యూ ఇంగ్లీషు చదువులో పెట్టావ్‌” 


కన్యాశుల్బ_ చ రేళ్ళ నమాలోచనం... 


అనే భావంతో మొదలు పెట్ట ఆరో అంకంలో “యో గాడిద కొడుకు ఇంగీషు చదువు 
కొంపముంచింది” అనే మాటలతో నాటకం ముగించటం వొక పద్దతి. నా ప్రయోగాలన్ని టిలోనూ 
దీన్నే నే నవలంబించాను. ఇందులో అన్నిపోత్రావధాన్లు కూతురు సుద్చికి లుబ్దావధాన్గ్డుతో 
యెవరెన్ని చెప్పినా వినకుండా పెండ్లి సంబంధం. నిశ్చయించటమూ, దీన్ని తప్పించటానికి 
కరటకశాస్త, మాయోపాయాన్ని పన్ని మధురవాణి సహాయంతో _ రానుప్పంతుల్ని సాధనంగా 
వినియోగించుకోవటమూ, తన శిష్యుడికి ఆడవేషంవేసి లుబ్బావధాన్లుకి  అంటగట్టటమూ, 
యీ సంగతులేవీ తెలియక పెళ్ళికి తరలివచ్చిన అన్నిపోత్రావధాన్సు అప్పటికే ముగిసిన 
సెళ్ళిమాట విని మతిపోయి ఆగహోద గ్రుడు కావటమూ, అటు పసిపిల్లను అమ్ముకోటానికి 
నిశ్చయించిన అగ్నిహేత్రావధాన్లకూ వార్హక్యంలో పెళ్ళికోనం పాకులాడిన లుబ్బావధాన్లకూ 
శృంగభంగం కావటమూ, ఇలా లేకుండా ప్రధమాంకంతోనే నాటకాన్ని _ఆరంభించటుం 
యింకోపద్దతి. దీనిలో గిరీశం కపటనాటకం (ప్రధానవస్తువవుతుంది. యేదో మిష కల్పించుకొని 
మధురవాణిని విడిచి పెట్టుటమూ, యింకో మిషతో అగ్నిహోత్రావధాన్ల యింట్లో (ప్రచేశించటమూ, 
అమాయకురాలైన బుచ్చమ్మను వంచించి లేవదీసుకు పోనటమూ, లుబ్బావధాన్ల "ఆస్తి 
అవహరించటానికి ప్రయత్నించటమూ చిట్టచివరకు సౌజన్యారావు యింట్లో మధురవాణి 
సమక్షంలో పరాభూతుడైనా వశ్చాత్తాపం మాత్రం పొందక “డామిట్‌ కథ అడ్డంగా తిరిగింది” 
అనటంతో ఈ కథ ముగుస్తుంది. దీన్ని కూడా నాలుగైదు రంగాల్లో పూర్యోత్తరరంగాలకు 
సామరస్యాన్ని కుదిర్చి కథాగమనాని కడ్డం లేకుండా నడిపించవచ్చు. 


యిందులో యే మార్గాన్ని అవలంబించినా రెండో మార్గంలో ఉన్న సన్నివేశాలను కొంచెమో 
గొప్పో మేళవించక తప్పదు. యెందుకంకు యీ కథాద్యయ మేళనం తెచ్చి పెట్టుకొన్నడది 
కాదు. అవిభక్తమైన నాటకమంతటికీ సహజమైనది కథావస్తు సంఘటనం కవి కల్పించుకొన్నది 
కాబట్టి, (ప్రయోగ సౌలభ్యం కోసం ప్రయోక్తలు నిర్ణయించుకొన్న అవధులనుబట్టి ఈ నాటకం 
రెండు నాటకాలుగా చీలిపోవడం జరిగింది. ఈ విధమైన విభాగ్రమాన్ని, యింకా కొంత 


విస్తృతం చేస్తే ఈ నాటకమంతటినీ పదిపదిహేను యేకాంకికలుగా మార్చవచ్చు. అవ్పటికీ అవి 
వయోగయోగ్యంగానే వుంటాయి. 


యిందులో ఉన్న రెండు ప్రధాన కథాభాగాలకూ పుస్టీనీీ ఐక్యాన్నీ కూర్చే పాత్రలు 
ముఖ్యంగా రెండు; మధురవాణి- గిరీశం. ఒకవేళ గిరీశం లేకపోయినా నాటకాన్ని యేదోవిధంగా 
నడిపిరచవచ్చునేమో కాని మధురవాణి లేని కన్యాశుల్కం సీతలేని రామాయణమవుతుంది. 
యెందుకం టే గిరీశం పాత్ర నిర్వహణం దుస్పాధ్యమైనది. గిరీశం పాత్ర ఏ మానవుడికీ 
(పతిబింబంకాదు. తెనుగు దనమన్నదికూడా ఇతనిలో ఎక్కువగా |ప్రతిబింబించినట్టు కనిపించదు. 
అంతే కాదు. యితనిలో యే విధమైన అమానుషత్వం కూడా గోచరించదు. మానవ లోకంలో 
వంచనాత్మకమైన వొక సంస్కారం అన్ని జాతుల్లోనూ వ్యక్తమౌతూవుంటుంది. యితరులను 
వంచించటుమే గాక తన్ను తాను వంచించుకోవటం కూడా వరిపాళు. యిలాటి సంస్కారానికి 
గిరీశం పాత్ర వొక రమణీయమైన సంకేతం. హాస్యంతో మిళితం కావటంవల్ల యితని వంచన 
యితర వంచనలకు విరుగుడుగా పనిచేస్తుంది. మధురవాణి యింట్లో పూటకూళ్ళమ్మవల్ల 
తనకు తగలవలసిన దెబ్బలు రామప్పంతులికి తగులుతాయి. అగ్నిహోత్రావధాన్లు గిరీశం మీద 
వున్న ఆ[గ్రహమంతా గతిలేక వెంకటేశం మీద చూపిస్తాడు. పూజారి గవరయ్య భూత వైద్యానికి, 
తాగుబోతు బైరాగి యోగసిద్దికీ గేరీశం మాట గొడ్డలి పెట్టుగా పనిచేస్తుంది. 

మధురవాణి పాత్ర మూత్రం చాలా విలక్షణమైనది. ఆమె దేశకాల (ప్రభావం వల్ల 
పడుపువృత్తిని అవలంబించినా, ఆమెలో మానవత్వం ప్రతి సన్నివేశంలోనూ. ప్రజ్వలిస్తూ 
వుంటుంది. యే విధమైన స్వార్రమూ అ పేక్రించకుండా సుబ్బి పెళ్ళిని మాన్చించటానికి ఆమె 
పూనుకుంటుంది. తుదకు న కూడా అతని ఆత్మవంచన అనే ముసుగును చించి 


కన్యాశుల్కం: నూ రేళ్ళ సమాలోచానం.. 369 


వెలుగులోకి తీసుకురావాలని (ప్రయత్నిస్తుంది. సౌజన్యారావుతో ఆమె జరిపిన సంభాషణలో ఆమె 
జీవితంలో వున్న వెలుగునీడలన్నీ మనకు కనిపిస్తాయి. ఆమె యిల్లు అన్ని అధికారాల్లో వున్న 
మానవులకూ ఆనందాన్ని చేకూర్చే శకేతమవుతుంది. నాటకంలో గడిచిన యితివృత్తమంతటికి 
కావలసిన ఆధారాలన్నీ అక్కడే దొరుకుతాయి. ఆమె విశ్వాసం లేనిదే యేవరీ కొనసాగదు. 
కన్యాశుల్కంలో వున్న వస్త క్యమంతా ఆయెలోనే లగ్న మైవుంది. రెండు కథలుగా కనిపించే 
యీ నాకటంలోని సన్ని వేశాలన్నింటిలోనూ ఆమె సూత్రప్రాయంగా వున్నదని అనిపిస్తూనే 
వుంటుంది. 

కన్యాశుల్కంలో ప్రస్తుటంగా కనిపించే ఈ వివిధ సన్నివేశాల సమ్మేళనమూ యేవిధంగా 
సంఘటితమైనదో తెలుసుకోవటానికి యీ నాటకం సమగ్రంగా, వున్నదున్నట్లుగా అన్ని 
సన్నివేశాలకూ కావలసిన రంగ పరికరాలతో ఆయాపా(త్రల కుచితమైన వేషధారణతో, 
జాతీయంగా వ్యావహారిక భాషోచ్చారణాన్ని సాధన చేసిన నటనర్గంతో యెప్పుడో ఒకవ డు 
సలక్షణంగా (ప్రయోగించనలసి వుంది. యింతకన్నా ఉత్తమమైన నాటకాలకోసం మనం యెంతగా 
(ప్రయత్నించినా, చారిత్రక దృష్టితో చూస్తే తెనుగు నాటకసంప్రదాయానికి పుష్టినిచ్చే యీ 
పని చేసితీరాలి. యూరప్‌ ఖండంలోని నాటక (ప్రపంచానికి యేకైక అధినేతగా పరిపాలించిన 
ఇబ్బను మహాకవి రచితమైన “పీర్‌ జింట్‌' కూడా ఇలాటి నాటకమే. పాశ్చాత్య సాహిత్యంలో 
సంప్రదాయ సిద్దంగా వచ్చిన త్రివిధైక్యాలనూ ఆయన ఈ నాటకంలో పాటించలేదు. అందులో 
కన్యాశుల్కంలోకన్నా రంగాలు యెక్కువగా వున్నాయి. అయినా గీల్‌ గుడ్‌ అనే (ప్రయోక్త య్‌ 
నాటకాన్ని ఒక్క మార్పుకూడా చేయకుండా యెంతో ధనవ్యయాన్ని భరించి పారిస్‌ నగరంలో 
చేసిన ప్రయోగాన్ని గూర్చి ప్రఖ్యాత ఆంగ్రనాటక రచయిత స్వయంగా చూసి వర్లించాడు. 
అలాటి (ప్రయోక్త మన కన్యాశుల్కానికి కూడా రాకపోతాడా అని నా అశ. 


(విశ్లవీణ', డిసెంబరు 1959) 


తన్వాశుల్క యూ నూరేళ్ళ నమాలోచనం... 


'కన్యాశుల్క_౦” మీద 


ఈ ప్రపంచంలో, డబ్బున్నవాడు డబ్బు లేనట్టు నటిస్తాడు. డబ్బు లేనివాడు ఉన్నట్లుగా 
వేషాలు వేస్తాడు. కన్యాశుల్కంలో లుబ్బ్దావధాన్లు 'అదిగో, నా దగ్గర ఏదో ఎక్కువ డబ్బున్నట్లు 
సెలవిస్తున్నారు! అంటాడు. రామప్పంతులు వీడిని పజ్యండు కోర్ర_ంతా తివృకపోతే! అంటాడు. 

అక్కడే ఉంది కన్యాశుల్కంలో బ్యూటీ. జీవితంలో ఏ సందర్భానికైనా సరిపోయే 
మాటలు ఎక్కడో ఒకచోట గురజాడ మహాకవిలో దొరుకుతాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద 
వినోదంగా (వాస్తూ కన్యాశుల్కంలోంచి ఎంతో పదార్దాన్ని న్యాపతి నారాయణమూర్తిగారు] 
తమ “పాన్‌ సుపారిలో వాడుకున్నారు. అబ్బూరి రామకృష్ణరావుగారూ నేనూ ఏ సందర్భం 
మీద మాట్టాడుకున్నా దానికి సరిపోయే మాటలు కన్యాశుల్కంలో వెదకడం నూకొక సరదా, 

నేనూ ఆరుద్రా కాఫీ క్షబ్బులోంచి బైటికి వచ్చినప్పుడొక బిచ్చగాడు కనిపిస్తే “అన్నా, నీ 
ral ne అని ఆరుద్రని అడిగి ఇప్పించాను. ఇయ్యా ఇప్పించగల అయ్యలకే 

మహాకావ్యాల (ప్రధాన లక్షణాలలో ఇదొకటి - ఈ విశ్వతో ముఖత్వం. షేక్స్పియరు నాటకాలలో 
నుంచి ఏ.ఆర్‌.పి. ఘట్టాలకి వర్తించే ముక్కలు తీసి ఈ మధ్య ఒక ఇంగ్లీషు విక గుత్తళం 
గుచ్చింది. అంకు ఆ ముక్కల్ని “షేక్సియరు ఇరవయ్యో శతాబ్దంలోని ఏ.ఆర్‌.పి. వ్యవహారాలు 
మనస్సులో పెట్టుకొని రాశాడని కాదు. మానవుడు మహాకవి అయినప్పాడు అతీంద్రియ జ్ఞానంతో 
పనిచేస్తాడు. అవ్పుడతని వాక్కు ఆదిమధ్యాంతరహితమవుతుంది. ఉద్లుంథాలు గతంలోను 
ఉన్నాయి. ఇప్పడూ ఉన్నాయి. భావిలోనూ వస్తాయి. అది తెలియని నాళ్ళు ఏదైనా కొత్తది 
వస్తే ఇది లోగడ వేమన్న చెప్పిందే అంటారు. “ఇవన్నీ మన వేదాల్లో ఉన్నాయష' అని 
అగ్నిహో|తావధాన్లు అన్నట్లు, 

1944 ఏప్రిల్‌ 2వ తేదీన 'నటారి” వారు సెంట్‌ మేరీస్‌ హాలులో కన్యాశుల్కం 
(పదర్శించినప్పడు నేను మాట్లాడుతూ అది ఆదిమధ్యాంతరహితమైన నాటకం అని ఇందుకూ 
అన్నాను. ఆ రోజు నాటకము చెడింది. నా ఉపన్యాసమూ ఇడింది. నూ (ప్రయత్నాలు 
చెడ్డాయి. వాటకి నేను గిరీశం లాగా 11 కారణాలు జాబితా వేశాను. అయితే పరాజయాన్ని 
విజయంగా మారుస్తూ వాదించాను. 

మరి కన్యాశుల్కంలో లోపాలు లేనే లేవా అని అడిగితే ఉన్నాయనే అంటాను. కాని 
ఇప్పుడు, ఇక్కడ ఆ రంధ్రాన్వేషణకి ఉపషక్రమించను. 

కన్యాశుల్కం గొప్పది. జీవితమంత గొప్పది. సాహిత్యంలో వాస్తవికతను ఇంత సమగ్రంగా 
ప్రదర్శించిన నాటకం ఈ నాటి మనదేశంలో లేనేలేదు. ఇతర దేశాలలో కూడా చాలా 
తక్కువగా ఉన్నాయి. చిన్న చిన్న జీవిత ఖండాలను (3511665 01 life) సవిస్తరంగా చూపంచిన 
నవలలూ నాటకాలూ పాశ్చాత్యుల సాహిత్యంలో కుప్పలు తిప్పలుగా ఉన్నాయి. సమగ్రంగా, 
కళాయుక్తంగా జీవితాన్ని కళ్ళముందర పెడుతూ (అలా సత్యాన్ని ఉజ్జలంగా చూపించడంలోనే 
ఉపదేశం ఉంది.) మహాకావ్యమనిపించుకున్న (గ్రంథాలు ఏ దేశంలో నైనా కొద్దిగానే ఉంటాయి. 
అటువంటి వాటిలో భారతదేశంలో మృచ్చకటికంతో బాటు జక్క కన్యాశుల్కా న్నే నేను 
ఎన్నిక చేస్తాను. వసంతసేన కంచు మధురవాణి గొప్ప సృష్టి. మృచ్చకటికకీ కన్యాశుల్కానికీ 


కన్వాళుల్కం2: నూరేళ్ళ నమాలోచనం.. 371 


మధ్య ఏవైనా గొప్ప నాటకాలు (ఈ తెగకు చెందినవి) వెలువడ్డాయేమో మల్లాది రామకృష్ణ 
శా ప్త్రిగార్‌ వంటి తద్‌ జ్ఞులు చెప్పారి. 

జీవితంలో ఉన్నవి కన్యాశుల్కంలో ఏవిలేవు? సంఘంలో ఎన్నిరకాల మనుష్యులూ, 
మనస్సులూ ఉంటే అన్నిరకాలనీ కన్యాశుల్కంలో చూస్తాము. ఆహారం, నిద్ర, భయం, 
మైధునం ఇవన్నీ ఉన్నాయి; గుడ్లైమీద బాహ్యోనికి వెళ్ళడం, పోలి శెట్టై కాకలు ప్రసవం ఇవీ 
ఉన్నాయి. చావునీ హత్యనీ సూచనప్రాయంగా మహాకవి వదిలేశాడు. చంపేశాడర్రా, కాలెవిక 
విరిగిపోయింది, కూనీకేసు, వెంకమ్మ నూతులో దిగితే గజీతగాడు గిరీశం ఆమెను రక్షించుట. 

ఇవన్నీ ఉండాలని ముందుగా అనుకొని గురజాడ అప్పారావు వీటిని నాటకంలో ప్రవేశ పెట్టలేదు. 
అలా అయితే గణాలు కిట్టించుకుంటూ కవిత్వం రాసిన శ్టైఉంటుంది. మహానుభావులు మొదట 
మాట్లాడేస్తే అర్హం ఆ వెనుకనించి వస్తుందనే భావంగల ఒక సంస్కృత సుభాషితాన్ని 
కొంపెల్ల జనార్హనరావు నోటంట విన్నాను. 

కన్యాశుల్కంలో నుహమ్మదీయుణ్ణి ఎక్కడా ప్రవేశపెట్టు లేదేమని ఒకప్పుడు నేననుకుంటూ 
అందుకే కొండుభట్టీయంలో ఒక పాత్రను ప్రవేశ పెట్టినట్టు భావించే వాణ్ని (సాహేబుగారు 
వచ్చారు; బహి దొడ్డవారు). కాని మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుంళు కన్యాశుల్కంలో కూడా 
ఒక మూల తురక పాత్ర (రంగం మీదికి రాకుండా) కనబడింది. 'సాయిబూ! వఏనుగులకి 
కావలసినంత రొడ్డ' అని అగ్నిపోత్రావధాన్లు అంటాడు. 

కన్యాశుల్క_ంలోని వాస్తవికత మీద (వాయాలంశు చాలా వుంది. అదంతా అయిన 
తర్వాతనే అందులోని అధివాస్తవికతను పరిశీలించాలి. 


1. న్యాపతి నారాయణ మూర్తి (1897 - 1951) గారు ప్రముఖ జాతీయవాది, త్యాగి, మంచి వ్యాసకర్త, 
ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యదర్శిగా, ఎఐసిసి. సభ్యుడిగా కూడా వున్నారు. ఖాసా సుబ్బారావు 
నార్ల వెంకళుశ్వరరావు గార్ల మధ్య కాలం (1940-42)లో ఆంధ్రప్రభ దిన పత్రిక సంపాదకుడిగా 
పని చేశారు. పాన్‌ సుపారి శీర్షిక రాసేవారు. 

2. ఇయ్యగ నిప్పించగల 
యయ్యలకే గాని మీస మందరికేలా 
రొయ్యకు లేదా బారెడు 
కయ్యమునకు కుందవరపు కవిచెడప్పా! 
కవి చౌడప్ప శతకంలోని పద్యం. కన్యాశుల్కం తృతీయాంకం రెండో రంగంలో కరటకశ్శ,స్త్రి తన శిష్యుడికి 
ఆడవేషం వేసి తీసుకెళతాడు. తొను గుంటూరు శ్వా స్త్రుర్షుగా చెప్పుకుంటాడు. తన మేన గోడలు పెళ్ళి 
తప్పించడం అతని ధ్యేయం. రామప్పంతులికి ఉచ్చేసి అతని ద్వారా లుబ్బావధాన్లుకి ఆడవేషంలో వున్న 
తన శిష్యుడినిచ్చి పెళ్ళి చేయాలని సంకల్పిస్తాడు. మాటల సందర్భంలో రామప్పంతుల్ని పొగుడుతూ 
“ఇయ్యా ఇప్పీంచగల అయ్యలకే గాని మీస మన్యులకేలా రొయ్యకి లేవాబారెడూో అని కవీశ్వరుడన్నాడు 
అంటాడు. 

3. అబ్బూరి రామకృష్ణరావుగారు స్థాపించిన నాటక సంస్త. గోష్టి ఆశయాలను అనుసరించేది. రెండో 
ప్రపంచయుద్దకాలంలో మిత్ర రాజ్యాల విజయం కోసం ప్రచారం చేయడం ఈ సంస్థ కార్యక్రమం. 
అందులో భాగంగా మద్రాసులో కన్యాశుల్కం ప్రదర్శించారు. ప్రయోక్త అబ్బూరి రామకృష్ణరావుగారు. 
రామప్పంతులు వేషం కూడా వేశారు. నళినీ కుమార్‌ (శీ, మహాప్రస్థానం తాలి ప్రచురణ కర్త) 
గిరీశం, సోమంచి యగ్గెన్న శాస్త్రి కరటక శాస్త్రి, పూర్తిమ మధురవాణి, కమల బుచ్చమ్మ పాత్రలు 
ధరించారు. 

4. మల్ఫ్టాది రామకృష్ణశాస్త్రి, (1905-1965) సుప్రసిద్ద కధకులు. మునిగోరింటు, రంగవల్లి, అలోనేరేడు, 
రసమంజరి, కృష్ణాతీరం రచనలు పేరు తెచ్చాయి. సినిమా పాటలకు సాహిత్య గౌరవం తెచ్చిన చారిలో 
(పభములు. 

(ఆనంద వాణి, వార తిక 29-7-1945) 


ED We నూరేళ్ళ నమూాలోచనం... 


కన్యాశుల్కం ఒకు తలస సలు 


కన్యాశుల్మ_ం-తరగని గని. మొదటి కన్యాశుల్కం కానివ్వండి, రెండోది కానివ్వండి 
చదువుతున్న కొద్ది కొత్త సొగసులు కనబడతాయి. నూతన వ్యాఖ్యానాలు తోస్తాయి. పాత 
సిద్దాంతాలను మూలకు తోసే కొత్త సబువులు కనబడతాయి. కనా శుల్కం మీద వచ్చిన 
విమర్శనా వాజ్మయం ఇంతా అంతా కాదు. భమిడిపాటి (శ్రీపాద?) కామేశ్వరరావుగారు, 
సోమయాజుల వెంకట రామమూర్తిగారు కూలంకషంగా చర్చించి, సుదీర్హమైన వ్యాసాలు 
వ్రాశారు. కన్యాశుల్క_ విమర్శమీద ప్రామాణిక వ్యాసాలుగా వాటిని ఈ నాడు పరిగణిస్తారు. 
నా పర్యవేక్షణలో మొదటి కన్యాశుల్కం విపుల వ్యాఖ్యాన (ప్రతిని తయారుచేస్తున్నప్పుడు 
సోమయాజులవారి వ్యాసం ప్రాశస్త్యాన్ని బంగోరెకు నేను చెప్పాను. ఆ వ్యాసంలోని సుదీర్హ 
భాగాలను ఆయన కోట్‌ చేశాడు. ఢిల్లీ ఆంధ్ర సంఘంవారు ఇటీవల ప్రచురించిన గురజాడ 
సంస్మరణ సంచికలో ఆ వ్యాసం సాంతం పునర్ముద్రణ పొందింది. చాలా సంతోషం. 

కన్యాశుల్కం “కాలపరిమితి, కథల గమనం?” గురించి సోమయాజులవారు చాలా (శ్రమవడ్డారు. 
(పథమాంకం మొదటి స్థలం నుండి సప్తమాంకం ఆరవ సలం దాకా జరిగిన కథకు 
కాలపరిమితి ఎంతో ఏ దృశ్యం ఎన్నో దినాన జరిగిందో నిర్ణయిస్తూ వది పేజీల పట్టికలో 
సోమయాజులవారు చర్చించారు. ఇది చాల మౌలికమైన వరిశోధన. దీనివల్ల కన్యాశుల్కం 
నాటక కథ జరగడానికి సరిగ్గా పదిహేనురోజులు వట్టిందనే నిర్ణయానికి ఆయన వచ్చారు. 
దీనిని సహృదయులు సాటి వరిశోధకులు ఆమోదించినసప్టే కనబడుతుంది. అయితే ఇటీవల 
నేను చేసిన పునఃపరిశోధనలవలన ఇది తప్పని చెప్పడానికి విచారిస్తున్నాను. 

కన్యాశుల్కం కథ కిస్‌మిస్‌ సెలవులతో (ప్రారంభమవుతుంది. అంటే డిశంబరులో. 
డిశంబరులో సాధారణంగా మాఘ _ మార్గశిర వుష్యమాసాలు వస్తాయి. కిస్‌మిస్‌ సెలవులు 
క్రిస్మస్‌ రోజునే మొదలవవు. ఏ డిశంబరు ఇరవయ్యో తారీఖునో (ప్రారంభమవుతాయి. 
సోమయాజుల వారి లెక్కప్రకారం పదిహేను రోజుల్లోనే కథ పూర్తి కావాలంటే ఏ జనవరి 
అయిదో తారీఖు నాటికో కథ పూర్తి అవాలి. అంటు వుష్యమాసం రోజుల్లో అన్నమాట. 
మాఘమాసంలోనే సపెళ్ళిముహూర్తాలుండడం ఆనవాయితీ. ఎంత రెండో పెళ్ళి చేసుకుంటున్నా 
లుబ్బావధాన్లు ముహూర్తాలు లేని మార్గశిర వుష్యాలలో పెళ్ళి చేసుకుంటాడా? సాధారణంగా 
సంక్రాంతి దాటాకనే పుణ్యకార్యాలు. సంక్రాంతి మన పెద్ద వండుగ. విశాఖపట్నం జిల్లాలో 
“భోగి, పెద్దపండుగ, కనుముక్కనుం' అనే మాటలతోనే ఆ నాలుగు రోజుర్నీ పిలుస్తారు. ఈ 
పండుగలముందు పెళ్ళిళ్ళు ఉండవు. కనుకమాఘమాసంలోనే లుబ్దావధాన్ల పెళ్ళి జరగాలి. 
ఈ సబవు వలన సోమయాజులవారి 15 రోజుల వాదం నిలవదని తేలిపోయింది. 


సోమయాజులవారు రెండో కన్యాశుల్క_ంలోని సీనులు ఆధారంగా తమ పట్టికను తయారు 
చేశారు. మాయసుబ్బి పెళ్ళికి అసలు సుబ్బి పెళ్ళికి మధ్య ఉన్న వ్యవధి ఎంతో అందులోనే 
ఉంది. షష్టాంకం ఆరవ స్టలంలో రామప్పంతులు అగ్నిహో[త్రావధాన్లుని చెరువుగట్టు మీద 
కలుసుకొంటాడు. లుబ్దావధాన్హకి సెళ్ళయిపోయిందని చెపాడు. “తమరు హాస్యాలాడుతున్నారు. 
హాస్యాలకేంగాని ప్రయత్నాలు ఎలా జరుగుతున్నా యేమిటండి?” అని అగ్నిహేత్రావధాన్లు ప్రశ్నిస్తే 
“మీరే హాస్యాలాడుతున్నారు. పెళ్ళయి పది రోజులైంది, అని రామప్పంతులు చెప్తాడు. 


కన్వాళకుల్క ల: నూరేళ్ళ నమూాలోచనం.. 373 


నాటకంలో స్పష్టంగా మాయసనుబ్చి పెళ్ళికి అగ్నిహో[తావధాన్లు తర్లిరావడానికి వదిదోజుల వ్యవధి 
మప్పంతుల మాటల వల్ల కనబడుతూ ఉంటు సోమయాజులవారు ఎలా మిస్పయ్యారో? 
మొదటి కన్యాశుల్కం ప్రతివల్ల పెళ్ళివారు చెరువుగట్టు మీద దిగిన తిధి కూడా తెలుస్తూంది. 
మొదటి (ప్రతి చతుర్జాంకం అయిదవ స్టలంలో రామప్పంతులు లుబ్బావధాన్లు యింటి బయటకు 
వచ్చాక తన కంచుకు నీళ్ళధార వదులుకోలేక దాన్ని సాధించడానికి మార్గం ఏమిటా అని 
ఆలోచిస్తాడు. ఈ వేళ దశమికదూ ఆం అయితే ఫర్వాలేదు. ఈ రాత్రి అగ్నిహోత్రావధాన్లు 
తోటలో దిగుతాడు. అక్కడ యేదైనా పన్నాగం పన్నారి!' అని కాలోచిత కృత్యాలు తీర్చుకోడానికి 
చెరువుగట్టు మీదకు రామప్పంతులు వెళతాడు. 

రెండు పెళ్ళిళ్ళకీ మధ్య వదిరోజుల వ్యవధి. మాయ పెళ్ళికి ముందు ఒక పదిరోజుల 
వూర్యకధ. జరగని పెళ్ళి తర్వాత మరో పదిరోజుల ఉత్తరకధా ఉన్నాయనుకొన్నా 
సోమయాజులవారి 10 రోజుల అంచనా ముప్పయి రోజులకు దేకుతుంది. తొందరవడి 
వోజీసాపౌబు తురకల్లో కలిసిపోయాడన్న సామెతలా ముప్పయి రోజులని కూడా తేల్చెయ్యకూడదు. 
బుద్దిగా మళ్ళి కన్యాశుల్కమంతా దగ్గర పెట్టుకుని తారీఖులు కట్టాలి. 

ఇక్కడే ఇంకో చిన్న నోటాబీవి. అప్పారావుగారు చాలా శ్రద్ధగా నాటకం రాశారు. (ప్రతి చిన్న 
విషయాన్ని గుర్తు పెట్టుకొని వాటిని పాత్రల సంభాషణ ద్వారా సూచింప చేస్తారు. అయితే 
కిస్‌మిస్‌ సెలవులకి మాయపెళ్ళికి మధ్య సంక్రాంతి వస్తుందన్న విషయం మరచిపోయారా? 
మరచిపోకపోతే ఏ పాత్ర చేతనైనా చూచాయగా సూచింవచేశారా! వరిశోధించాలి. 

రసానందం కోసం కన్యాశుల్కం చదువుకొనడం హాయిగా ఉంటుంది. నూటికి తాంభయి 
తొమ్మిది మంది చేసేది అదే. అయితే పరిశోధనా దృష్టితో విమర్శనాత్మకంగా చదువుకొనేవాడికి 
అడుగడుగునా సందేహాలే! వికసించే వసంతకాలవు వద్మాల్డా.! 

మొదటి కన్యాశుల్కం వ్యాఖ్యానవతి ప్రచురణకు సిద్దంచేస్తూ పొటిగరావువంతుల నొకర్ని 
వదులుకొందికి గిరీశం గాయత్రీ ప్రమాణంచేసిన ఘట్టంలో బంగోరెకు ఒక ఊహ తట్టింది. 
“ఇన్నాళ్ళకు జంజప్పోస వినియోగంలోకి వచ్చింది. ధియాసాఫిస్టు చెప్పినట్టు మన ఒల్టు కస్త్రముకు 
ప్రతిదానికే యేదో ఒక ఉపయోగం ఆలోచించే మనవాళ్ళు నియమించారు. యిప్పుడు 
నాకు బోధవడ్డది అని గిరీశమంటాడు. ధియాసాఫిస్టు అనే మాట వ్యాఖ్యానం చేస్తూ 
బంగోరే-అధోజ్ఞాపిక రాశాడు. “అడయారులో 1882లో అనిదిసెంటు ఆల్‌కాటు వగైరాలు 
స్థాపించిన దివ్యజ్ఞాన సమాజం. (ధియొసోఫికల్‌ సాసైటే) వ్రభావంగా లేదా ప్రతిధ్వనిగా గిరీశం 
చత యా మాట చెప్పించారు అప్పారావుగారు - వొకవిధంగా హేళన సైతం ధ్వనించక 
పోలేదు” అన్న బంగోరె ఊహలోని హేళన కరెశ్షే. అప్పారావుగారి డైరీలను చూస్తే ఈ విషయం 
స్పష్టమవుతుంది. 1901 నవంబరు 15వ తేదీనాడు రాసిన ఎంట్రీలో ఈ హేళనకు వివరణ 
ఉంది. “మొన్న శ శ్రీనివాస అయ్యంగారు యిక్క_డకు వచ్చారు. ఆయనలో వొక వింత 
వరిణామము కలిగినది. మొదట ఆయన స్వతంత్ర యోచనావరుడైన సంశయవాదిగా వుంటూ 
బుప్పుడు అసంబద్ద మైన (పతి దానిని విశ్వసించే మూఢ విశ్వాసాలను శా స్త్రీయదృష్ట్య్వా 
అసంగతంగా సమర్హింవజూచే ధియోసాఫిస్టుగా మారిపోయినాడు” అని నోటుచేసుకొన్నారు. ఈ 
నోటుకు ఎంటేకి ముందే నాటకంలో వాడిన 'థియోసాఫ్య్టి' చిన్నముక్క_కి అప్పారావుగారు 
యింత అర్హం కడుపులో పెట్టుకున్నారు. అప్పారావుగారి రచనలు తిరగవేస్తూ ఉంకే ఇలాంటి 
విషయాలెన్నో బయటపడుతూ ఉంటాయి. 


న్‌ 


ధియోసాఫీపైన అప్పారావుగారికి ఎటువంటి సద్భావమూలేదు. (బ్రహ్మసమాజం వట్ట కొన్ని 
సద్భాచాలున్నా ఆ మతాన్ని ఆదరిస్తున్న పెద్దల పాలిటిక్సును ఆయన కొండుభట్టియంలో 
ఘాటుగానే విమర్శించారు. అప్పారావుగారు హేతువాదేగాని నాస్తికులుకారు. ఆయన భగవద్గీత 
వైపు మొగ్గుతారు. కళకు ప్రయోజనముందని గుర్తించి కళకోసమేకళ అన్న వాదాన్ని 


ED నూరేళ్ళ సమాలోచనం... 


ఖండించినా ఆయన కర్మసిద్దాంతాన్ని పరోక్షంగా అంగీకరిస్తున్నట్టు కనబడుతుంది. గోమఠం 
(శీ/నివాసాచార్యులుగారి హరిశ్చంద్ర ఆంగ్ల నాటకానికి పీఠిక రాస్తూ అప్పారావుగారు యిలా 
అన్నారు. “వాతావరణ వంశపారంపర్య ప్రభావాలు శీలస్వభావ స్టితిగతులను నిర్హయిస్తాయనే 
ఇబ్బనీయను సిద్దాంతం యింతవరకూ పెంపొందించిన జ్ఞానం దృష్ట్యా యెంతో హేతుబద్దంగా 
కనిపిస్తుంది. అయినప్పటికీ జీవితంలో. పౌచ్చుతగ్గులు యెందుకు కలుగుతున్నవో కర్మసిద్దాంతం 
సమాధాన పరిచినంతగా మరి యేదీ అతి ప్రాచీనమెనదైనా ఆధునికమెనదైనా జవాబు 
చెప్పడంలేదు. అన్ని విశ్వానాలకంలళు కర్కసిద్దాంతం జీవిత వ్యత్యాసాల హేతువులకు బలమైన 
సమర్రింపు.” అప్పారావుగారి ఈ వాక్యాలు అప్పారావుగారిలో సామ్యవాదాన్ని చూడాలనుకొనే 
వాళ్ళకు మింగుడుపడవు. “తర్కదృష్టీతో కర్మసిద్దాంతం సత్తాను చూసి మెచ్చడమేగాని దాన్ని 
మొత్తంగా తాను ఒప్పేసుకోడమేమీ కాదిది” అని కె.వి. రమణా రెడ్డిగారు. అప్పారావుగారిని 
సమధ్రింప చూస్తున్నారు.2 జీవిత వ్యత్యాసాలు ఎందుకు ఏర్పడుతాయో ఇబ్బనీయ సిద్దాంతాన్ని 
ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి శాస్త్రీయంగా చర్చించే సోషలిజం సిద్దాంతాలు, కూలంకషంగా 
వివరించే శాస్త్రీయ సామ్యవాద సిద్దాంతాలు అప్పటికి అప్పారావుగారికి పరిచయం కాకపోవచ్చు. 
అప్పారావుగారు కర్మసిద్దాంతాన్నే నమ్ముతాడు. ఆ సంగతిని ఆయన మాటలే మరికొన్ని 
స్పష్ట్రపరుస్తాయి. “వనికిపనే పరమావధి - ఫలితం మాట తరువాత.” “ఇది కర్మజ్యేవాధి కారస్తే 
మాఫలేషు కదాచని అనే గీతా వాక్యానికి (ప్రతిధ్వనికాదా? అప్పారావుగారు గీతను ఎంతగా 
గౌరవిస్తారో కన్యాశుల్కం చివర కనబడుతూనే వుంది. సౌజన్యారావు చేత మధురవాణికి 
భగవద్గీత పుస్తకాన్ని ఇప్పించారు. 


(గురజాడ గురువీఠం? (1965) నుంచి) 


1 (ఒరజాడ రచనలు 4- మాటామంతి అవీ ఇవీ - (858) పుటలో 114,115 
2 క.వి.రమణారెడ్డి- మహోదయం (1969) వుట. 


కన్వాళుల్క 0 నూరేళ్ళ నమాలో చనం... 75) 


“మానవ జీవితమె 
కన్యాశుల్కం ఇతివృత్తం” " 


త్‌ కె.వి. రమణా రెడ్డి 


“న్షతివృత్త స్వీకరణలో, నిర్వహణలో, హాస్యరస పోషణలో, పాత్రోన్మీలనములో, తెలుగు 
సాహిత్యములో ఇది అత్యుత్తమ నాటకమనే విషయాన్ని మరువకండి.” 
- ఆదిభట్ల నొరాయణదానుకు గురజాడ లేఖ 


“ఒక పిల్లను వివాహం చేసుకొందుకు తండ్రికి డబ్బు చెల్లించే వొప్పందం, నీతి బావ్వాం; 
ఇండియన్‌ కాంట్రాక్టు ఆక్టు 23వ సెక్షన్‌ వ్రకారం చట్టువిరుద్రం” (క్రింది గీతలు వ్యాసకర్తవి). 

ఇది 1909 ప్రాంతంలో కన్యాశుల్కం నాటకం ఆలఆ౫ వా -యృకు పీఠిక రాస్తున్నవ ఎడు, 
గురజాడ అప్పారావు సహర్షంగా పేర్కొన్న వాక్యం. అయితే కర్త తాను కాదు. తాను శాస్త 
కాదు కనుక. మదరాసు హైకోర్టు నేసిన తీర్పులో ఇది ఒక అంశం. 

లోకుల చెవిని ఇల్టుకట్టుకొని దశాబ్దాల నుండి వీరేశలింగం వంటి సంస్కర్తలు పెట్టిన పోరు 
ఆచారవరుల చర్మాన్ని దాటి తలకెక్కలేదు. శిష్ట జనాభిప్రాయాన్ని మన్నించి, న్యాయస్థానం 
కన్యాశుల్క దురాచారాన్ని నీతి బాహ్యాం అనే కాకుండా, చట్ట విరుద్దమని కూడా ఖండించింది. 
ఉంగరాల చేతిమొట్టు తిన్న తర్వాతన, సంస్కర్తల తిట్టు దురాచార పరులకు తెలిసివచ్చింది. 

విజయనగర వ్రభువు ఆనందగజవతి ఒక విధంగా కన్యాశుల్క నాటక రచనకు మూల 
విరాట్టు.  విశాఖజిల్లాలో మూడేళ్ళ కాలాన జరిగిన బ్రాహ్మణ కన్యాశుల్బ వివాహాల 
గురించి భోగట్టా తీయమని 1883 ప్రాంతాన _ ఉత్తరువుచేసిన ఫలితంగా, ఈ స్వసంతాన 
క్రయవిక్రయ దుష్మర్మకాండ బట్ట బయలైపోయింది. చిన్నారి పొన్నారి ఆడబిడ్డలను కాసుకులోనై 
తెగనమ్మే తలిదండ్రులు లోక న్యాయస్థానం ముందు ముద్దాయిబోనులో నిల్చున్నారు. పుట్టివున్న 
బిడ్డలనేగాక, కడుపున పడీపడని బిడ్డలను కూడ ముందుగానే తెగనమ్ముకొనే మానవ విక్రేతలు 
పశుముభాలతో కనిపించారు. కుండమార్పిడి పెళ్ళిళ్ళూ, ఫిరాయింపు పెళ్ళిళ్ళూ రచ్చకెక్కాయి. 
బాల్యవివాహాలు ప్త్రీలకైతే, వార్తక్య వివాహాలు పురుషులకు. నార్షింట మూడువంతుల జీవచ్చవం 
ముక్కుపచ్చలారని బిడ్డను సమంధత్రకంగా పాణిగ్రహణం చేసేది! కటిక రాతినుంచి గూడా 
కన్నీటిజెల ఉరలి రావలసిన దుస్థితి, ఆవరకే సంస్కర్తలను నొప్పించి కవ్వించింది. వీరేశలింగం 
(బాహ్మవివాహ మనే ప్రహసనం రాసి, ఆచార వ్యవహారాలమీద అవహళనా పరశువు పై 
కెత్తాడు. అయినా, అవి శిఖండ్డు కనక చావలేదు. ఎన్ని బాలవైధవ్యాలు! ఎన్నెన్ని గుండెల 
కుంవట్లు! చీకటిదారులకు పోకిరి పోకడలకు ఎన్ని ్రోత్సాహాోలు! ఇది ముఖ్యంగా నైతికసమస్య. 
గంభీరమైనది. విషాద గంభీరమైనది. 

“మాయప్ప సుబ్బమ్మ మిక్కిలి యదృష్టవంతురాలని చెప్పవచ్చును. ముసలి మగనిని 
గట్టుకొని సవతి బిడ్డలతో గావురము చేయనక్కర లేకుండ, బాల్యమున వైధవ్య దుఃఖమనుభవింవ 
నక్కర లేకుండ, వివాహమయిన _ నెలదినములలోనే యామె మృతినాందెను.” 

“1877 సంవత్సరములో మా చెల్లెలు వున్నమ్మకు మూడు సంవత్సరముల వయస్సులో 
మా స్ప్వగృహమునందు వివాహము జరిగెను. కాని మిక్కిలి చిన్నపిల్ల యగుటచే మా చెల్లెలు 
"'పెండివలకిలో గూర్వుండక మారము చేసెను.” 


* ఇది సంపాదకులు పెటిన శీరిక. 
ళం వె 


(UE 0 కన్యాకుల్భల నూరేళ్ళ నమాలోచనం... 


చనిపోయినవాళ్ళ అదృష్టవంతులట! పెళ్ళికంచు చావే ముచ్చటగా భావించవలసిన వరిస్లితి! 
చిలకమర్తి లక్ష్మీనరసింహం స్వీయ చరిత్రలోని మూటులివి. గుండెలనుకడి కన్నీళ్ళను 'ఏత 
మెత్తుతున్నాయి. 
“కానుకు లోనై తళ్టోదండీ 
నెనరూ న్యాయం విడనాడీ 
వ్లుత్తడి బొమ్మను వుార్థమ్మను వొక 
యుదునలి మొగుడికి ముడివేీ.” 
పుూార్షమ్మకథను అ॥శ్రుపూర్ణంగా రాయకముందే, గురజాడ అప్పారావు కన్యాశుల్కం 
రాశాడు. విజయనగరం మహారాజావారి కళాశాలలో అవ డు అధ్యాపక వృత్తిలో వున్నాడు. 
1892. జగన్నాథ విలాసినీ నాటక సమాజం వారు ప్రదర్శించారు. వత్రికలు మెపవ్యూల 
పుూలవాన కురిపించాయి. తెలుగు సాహిత్యంలో ఇది ఒక “సంఘటనగా పేర్కొన్నాయి. 
దీనిని ప్రచురిద్దామనే ఆలోచన మునుపు లేనిది ఇప్పుడు కలిగింది. రచయితలు తామే ముద్రణ 
కర్తలు ప్రచురణకర్తలు, [ప్రకటనకర్తలు కావలసి యుండిన నిరుత్సాహకర వాతావరణాన్ని జయించి, 
అప్పారావు దీనిని 1897లో అచ్చువేశాడు. అది లగాయతు, ఈ నాటకం తెలుగు సాంఘిక 
నాటకానికి (శ్రీకారం చుట్టింది. ఆది పెట్టింది. మౌలికమయింది. ముఖ్యంగా అప్పారావు 


కన్యాశుల్క_గత (పాణి అయి నిలిచియున్నాడు. నాటకాన్ని ఆనంద గజవతికి అంకితమిచ్చాడు. 
అందులో, నాటక రచనోద్దేశాన్ని గంభీరంగా చాటాడు. 


“నైతిక పతనం వల్ల ఉత్పన్నమైన సామాజిక రోగలక్షణాలతో నిండివున్న దుర్భర హింసాత్మక 
బానిసత్వంతో మ్రగ్గిపోయే (స్త్రీ జాతిని ఉద్దరించడ మెలాగ అనే సమస్యపై వదేళ్ళక్రితం మీ 
దృష్టి లగ్నమై వుండగా ఈ సమస్యపై (ప్రజాబాహళ్యపు దృష్టిని మళ్ళించి ఆలోచించేట్టు 
చేయడానికై సామాజిక దోషాలను బహిర్గతంచేస్తూ వినయ విధేయతలుగల మీ భృత్యుడు 
వొక నాటకాన్ని రచించాడు.” 


సాధనమైన ఆనంద గజపతి, సాధకుడైన అప్పారావు (పతిభవల్ల మరుగున పడ్డాడు. 
విజయరామ గజవతి హయాములో ఈ నాటకం కుబుసం విడిచింది. యస్‌. (శ్రీనివాస 
అయ్యంగారు వంటి పండిత మిత్రుల సూచనలతో తన వివేచనను జోడించి, 1909లో పాత 
నాటకాన్ని కొత్త మూసలో పోసి, భూగర్భంలోని బంగారాన్ని అక్షరాలా సువర్తంగా మార్చివేసి, 
'రెండవకూర్పు వెలువరించాడు. దాదావు పూర్తిగా మార్పు చెందిన ఈ నాటకమేగాని, మొదటి 
దెలాగౌతుంది, తరవాతి సాంఘిక నాటకాలకు ప్రమాణం? రెండింటికి ఎంత చారవచ్చిందంకే 
కన్యాశుల్కం నాటకక్తర్త గురజాడ అప్పారావుకాదు, గోమఠం _శ్రీనివాసాచార్యులుగారేనని ఒక 
పత్రిక మసిపూసి మారేడుకాయ  చేయబోయినంత. 


అప్పారావు = ఆక్రమించిన అనేకానేక విషయాలలో నాటక రంగం చాలా 
ముఖ్యమైంది అని ఆయ చెప్పుకొన్నాడు. ఇతరులూ చెప్పారు. షేక్స్పియర్‌, బెన్‌ జాన్సన్‌, 
మోలియేర్‌ వంటివారి నాటకామృతాన్ని ఆపోసనపట్టినట్టు ముడుంబై వరాహనరసింహస్వామి, 
కన్యాశుల్కాన్ని గురించిచేసిన ప్రశంసలోవుంది. అందులోనూ, “కామెడీ! అప్పారావును (ప్రబలంగా 
ఆకర్షించినట్టుంది. ఈ నాటకంలో వోస్యసన్నివేశాలను సమర్ధిస్తూ షేక్స్పియర్‌ కామెడిలను 
ఉటంకించిన లేఖనుబట్టి ఇది తెలుస్తుంది. హాస్యమైనా, ప్రయోజనయుతమైన హాస్యాన్ని అప్పారావు 
చేబట్టాడు. కుళ్ళును బయల్పరిచేందుకు, చెడును దుయ్యబష్టేందుకు అశనిపాతంకంచు హాస్యం 
బలవత్తరాయుధమని పఠనం వల్ల ఆయన గ్రహించాడు. విశ్వవీణ పత్రికలో మే వ. నరసింహస్వామి 
రాసిన “గురజాడ అప్పారావు కది” అనే వ్యాసభాగం: 


“సంఘము దురవస్థ్రకు దురపిల్లి ఆనంద గజపతి ఆంగ్రకవులు సెయ్‌, (డైడెన్‌ , పోప్‌ మొదలగు 


కన్వాశుల్క అః నూరేళ్ళ సమాలోచన. 377 ) 


వారి సంఘ _ దౌరాత్మ్యాధిక్షేపగర్భితమగు సోవహాస వాజ్మయ రచనలనుపోలు దృశ్యకావ్యము 
నొకదానిని రచింప అప్పొరాయని కాజ్జాపించెను.”” 

ఆంగ్రవాబ్మయ వరిచయమేగాన్ని తదన్యమేదీ ఇంత గొప్ప సాంఘిక నాటకరచనకు తగినశక్తిని 
అప్పారావుకు _ ఇచ్చివుండదని ఎవరైనా చెప్పగలరు. అంతేకాదు. ఇబ్బెన్‌ నాటకాలు పాశ్చాత్య 
ప్రపంచంలోని సాంఘిక జడినును _ విదిలించుచుండిన రోజుల్ళ్‌నే కన్యాశుల్కం వెలువడింది. 
మానవగిల స్వభావాలమీద సాంఘిక పారిసర్య (ప్రభావం గురించి ఇబ్బె అభిప్రాయాలు 
అప్పారావుకు అప్పటికే సువరిచితాలు కావడంవల్ల, సాంఘిక నాటకనిర్మాణంలో ఇబ్సెన్‌ 
కూడా ఒక రాయి అందించివుంటాడని ఊహించనచ్చును. 

తెలుగు నాటకరంగ దుస్త్రితిని గమనిస్తూ వచ్చిన అప్పారావు, దుర్గమారణ్యం నుండి 
బాటవెయ్యడానికి పూనిక చెయ్యక తప్పలేదు. ధార్వాడ నాటక సమాజం పర్యటించిన 
ఫలితంగా అపూర్వమైన నాటక (ప్రదర్శనోత్సాహం దేశమంతటా వెల్లి విరిసింది. ఈ ఒక్క 
వరంతోపాటు అనేక శాపాలను ప్రసాదించి మరీపోయింది ధార్వాడ నాటక సమాజం. 
రంగస్టలం మీద ఆటకూ, పాటకూ చోటు కలిగింది. అభినయం అడుగంటింది. అయినా 
పాటనూ, పద్యాన్నీ  నిలువుకొంటూ వచ్చింది. ఉపన్యాస ధోరణి ౌచ్చింది. శృంగార 
సన్నివేశాలు పౌచ్చుమీరాయి.. ఇతివృత్తాలలో భావ దారిద్ర్యం. ప్రాచీన కథలకు నవీన 
రూపొలు. వచన నాటకాలపట్టు నిర్లక్ష్యం. కాబట్ట, కన్యాశుల్కం రాయడంలో, అప్పారావు 
సంఘ సంస్కారంతోబాటు నాటకరంగ సంస్కారాన్ని కూడా ఉపలక్రించాడు. నాటక రచనకు 
వ్యావహారిక భాష అనర్లమనే అపోహను తొలగించడం (ప్రధాన సంకల్పాలలో ఒకటి. ఈ 
ఆశయాలలో ఒక్కా ఒక్కొక అసాధారణ (ప్రతిభావంతుని కృష ద్వారానే సిద్రించ 
గలిగినవ్వుడు, అన్నిటిని దిగ్విజయంగా సాధించిన అప్పారావు (ప్రతిభ, నదివంటిది కాదు. 
సాగరం వంటిది. 

అప్పారావు కన్యాశుల్కం రాయకముందే, విజయనగరం సమీపానగల ముఖలింగ కాప్పురస్తుడైన 
డబీరు కృష్ణమూర్తి సూరి, “సుభద్రా పరిణయము” రాశాడనీ, అందులోనూ కన్యాశుల్క 
పద్దతిని నిరసించడమే ప్రధానోద్దేశమనీ, డాక్టర్‌ యస్వీ జోగారావు మదరాసు ప్రాచ్యలిఖిత 
భాండాగారం తవ్వి ఎలుకను తీయగా, ఆ డాక్టరు గారి సచ్చాత్రుడైన ప వి రమణ 
“జయంతి” పత్రికలో సిద్దాంతం చేయబోయి రాద్దాంతం చేసి కూర్చున్నాడు. కన్యాశుల్కం 
నాటక (ప్రత్యేకతను నిరూపించడం కాదు, రూవునూపడం వీరి లక్ష్యం లాగుంది. 


“అప్పారావుగారు చిత్రించిన కరకటశాస్తులు మధురవాణుల లక్షణము రిందు శ్రీ, కృష్ణునిలో 
మూర్తీభవించినవి. ఇక సుభద్ర మన సుబ్బి. దుర్యోధనుడు మన లుబ్జావధానులు. బలరాముడు 
అవర _ అగ్నిహోత్రావధానులుగే 


నందిని పంది చెయ్యడంలోనైనా ఈ విశ్వ విద్యాలయ పాండిత్యం పనికివస్తున్నందుకు 
సంతోషించాలి. అయితే పివి. రమణ ఇంకా డాక్షరుకాలేదు కాబట్టి, అప్పారావుది స్వతంత్ర 
ఇతివృత్తమ నైనా గమనించ గలిగాడు. 

“కన్యాశుల్కం (ప్రహసనం మాత్రమే అనేవాళ్ళు కొందరున్నారు. ప్రహసనానికీ సాధారణ 
మోదాంతనాటకానికీ భేదం వుంది. హాస్యానికీ అవవోస్యానికీ కూడా తేడా గమనించాలి. 
కన్యాశుల్కంలో హాస్యం హాస్యంకోసం కాదు. అవపాళనకూడా దాని ప్రధానోద్దేశం కాదు. 
ప్రతి నవ్వు వెనకా ఎంతో విషాద గాంభీర్యం ఛిత్తిగా వుంది. బఫుూనరీ లేదు. అతి 
వికృతాలైన ఆకార, ఆలావ, చేస్టితాలద్వారా కరిగే మనోవికాసానికి ఈ నాటకంలో స్తానంలేదు. 
అందుచేతనే, వీరశలింగంగారి (బాహ్మవివాహ ప్రహసనంతోటి కన్యాశుల్కానికి కొన్ని పై 
పోలికలున్నా, “కన్యాశుల్కం అలాకాదు. స్వతంత్ర సంకీర్ణ యితివృత్త నిర్వహణకు పొతీకరణకు 
జాచిత్యపోషణకు కన్యాశుల్కంలో ప్రయత్నింప బడింది.” అని అప్పారావే అన్నాడూ. 


378 కన్యాశుల్య_ ౦: నూరేళ్ళ నమూాలోచనం:.. 


2 


“ఇటువంటి దురాగతాలను బహిర్షతంచేస్తూ, ఉన్నత నైతిక భావాలను వ్యాప్తిచేయడం 
కంబు మిన్న అయిన లక్ష్యమూ, ప్రయోజనమూ సాహిత్యానికి వేరొకటి లేదు.” 


ba కన్యాశుల్కం తెరికూార్సు పీఠిక 


వైతిక భావాలను (వ్రబోధించడ మే ప్రచార సాహిత్య లక్షణ మంటూ సౌందర్యవాదులు 
అంటూనే వున్నారు. నైతిక భావాల ప్రబోధం కోసమని పొత్రలనూ సంఘటనలనూ 
సహజంగా నడవనీయక, సంస్కరించి పరిమితులకు లోబరచినందుచేతనే, కన్యాశుల్కం కొంత 
దెబ్బతిన్నదనే విమర్శకులూ ఉన్నారు. వారిలో బుర్రా వెంకట సుబ్రహ్మణ్యం ఒకరు, “తి వేణి” 
ఆంగ్రప|త్రికలో Social Purpose and Telugu Literature అనే వ్యాసం రాస్తూ ఆయన ఇలా 
అన్నారు: 

“I am not ashamed to confess that I am one of those lovers of the characters 
of Gireesam and Madhuravani, who regret that these sterling creations, and 
particularly Gireesam, should have been sacrificed by the author to a Social 
Cause, and in the process, translated out of shape. This the author did to suit 
a drama to which the social theme and social purpose became more important 
than the spontaniety of art that first created these characters. Gireesam, Who 
in the beginning bids fair to rank with the world’s best humorous characters for 
the Telugus, dwindles into a mighty little man of virtue as the play progresses.” 

తన నాటక (ప్రయోజనానికి ఏదైతే విహితమని [గ్రంథకర్త అనుకొన్నాడో, దానినే దౌర్చల్యమని 
విమర్శకుడు అనుకొంటున్నాడు! సాంఘిక ప్రయోజనానికి అనువుగా మార్చినందువల్ల కళా 
సహజత్వం దెబ్బతిన్నట్టు అభిప్రాయవడుతున్నాడు. గిరీశంలోనూ మధురవాణి లోనూ సన్మార్షంవట్టు 
మొగ్గు కనిపించేసరికే ఆ పాత్రలు అసహజమైపోయినట్టు (రచయిత తీర్చి దిద్దాడు కాబట్టి) 
భావిస్తున్నాడు. పాత్రోన్మీలనములో అప్పారావు ఈలాంటి విమర్శకులకంలు ఒక మెట్టు 
"పెనున్నాడు. పాత్రలు పెరగాలి. చిత్త సంక్షోభం ద్వారా భావసంఘర్తణద్వారా వాటి స్వభావాలు 

టపడి వన్నెకెక్కాలి. చెడునుంచి మంచిశేగాక, మేలు నుంచి మేల్తరానికి పయనించే 

చూనవస్వభావం గురించి అప్పారావుకు సమ్యక్‌ అవగాహన వుంది. మనిషిలోని సాగసును 
చూడటానికే అలవాటుపడ్డానని స్వయంగా చెప్పుకొన్నాడు. అయితే బలవంతంగా పొఠకులమీద 
నైతికప్రబోధాలను విధించే పొరబాటును మెళకువతో తప్పించుకొన్నాడు. “కన్యాశుల్కం 
నాటకం పిలవని పేరంటానికి మా అప్ప పట్టుచీర  కట్టుకొస్తానని బయలుదేరి, యేదో 
ఒక నైతికోద్దేశాన్ని (ప్రత్యకంగా బలవంతంగా నెత్తిన రుద్దదు. కాని దానికి ఒకమపాత్తరమైన 
నైతిక ప్రయోజనం వుంది. ఏమిటో అది? సాంఘిక శుచికి మూలమైన వైవాహిక వ్యవస్తను 
సంస్కరించడ మనుకోవచ్చు. దుఃఖభాజనమై పోయిన (స్త్రీ జీవితాన్ని సుఖమయంచేసే ప్రయత్న 
మనుకోవచ్చు. వక్రించిన మానవత్వాన్ని సరిదిద్దడమనుకోవచ్చు. 

“మానవ జీవితంతో నేను చెలగాటం ఆడటం లేనేలేదు. ఎట్టి తృణీకారభావమూ 
లేకుండా మానవజీవితాన్ని గంభీరమైన దానినిగా భావించి, ఈ నాటకంలో దానిని ఇతివృత్తంగా 
స్వికరించాను. ఆద్యంతం నవ్వు తాణికసలాడేటట్లు ఇంత గంభీర యితివృత్తాన్ని నిర్వటాంచడం 
అంత తేలికైన పనికాదు.” 

మానవజీవితాన్ని యితివృత్తంగా (గహించినా, తనకుగల కళానైపుణ్యంతో దాని నిజాలనూ, 
నిషూరాలనూ. కప్పిపుచ్చి ఆదర్శీకరించి అబడ్జికరించే వీలు రచయితకు ఉందని అప్పారావు 
గుర్తించాడు. అయితే, తాను ఆ వని చెయ్యదలచుకోలేదు. కళ కంట గౌరవించ దగినది 


కన్వాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం.. ( 379 


సమాజ వాస్తవం. అయితే, వాస్తవాన్ని పట్టుకొని యథాతథంగా అచ్చుగుద్దడం కూడా తన 
అభిమతం కాదు. మధురవాణి, మీనాక్షివంటి పాత్రలు కనిపించే దృశ్యాలు అవినీతి స్తోరకాలుగా 
ఉన్నాయనే ప్రాచీన భావాలు గల నవీన యువకుని విమర్శకు జవాబిస్తూ అప్పారావు అన్నాడు: 
“కవితా కళకు నేను వొదిగివుండ వలసిన వాడినే అయినా, మానవ సమాజంపట్ట నా 
కొక మహత్తరమైన బాధ్యతవుంది కనుక పాఠకులు నన్నొక (ప్రశ్న అడగవచ్చును. నేను 
వొక దోషాన్ని దుర్నడతను ఆకర్షవంతం చేశానా? చేయలేదనే భావిస్తున్నాను.”” అందుచేతనే 
మధురవాణి పాత స్వభావాన్ని కూడా మార్చడం జరిగింది. సనాతనులను తృప్పిపరచేందుకో, 
నైతికోద్రేశాన్ని వ్యాప్తిచేసేందుకో యీ సంస్కరణ జరగలేదు. మానవ స్వభావం గురించి 
తనకున్న అవగాహనకు అనుగుణంగానే జరిగింది. 

“మానవుడు పరిస్థితులకు కేవలం బానిస అని తన ప్రవర్తనను తాను నిశ్చయించుకోలేని 
నిస్సహాయుడని అనుకోవడం పొరపాటు. శారీరక మానసిక ధర్మమును నిర్ణయించడంలో 
ఆనువంశిక పరిసరాల (ప్రభావాలు అధికంగావున్నా, వాటిని మానవుని మేథాశక్తి సరిదిద్ద 
గలుగుతుంది. మానవునికి కావలసినది సంకల్పబలం." 

రచయితకూడా లోకంలో కనిపించే వ్యక్తులను కనిపించినట్టు గానే అచ్చుమచ్చుగా [గ్రంథస్తం 
చెయ్యడు. సృజనశక్తిని _విమర్శనశక్తి సరిదిద్దుతూనే వుంటుంది. కాబట్టి పాత్రలను కొన్నిటిని 
సంస్కరించినందుచేత, వాటి స్వభావం మెరుగయిందే గాని తరుగుకాలేదు. 


పొదపీఠికలు గం౦1 Notes): 


(1) మాటామంతీ, అవీ-ఇవీ వు.102 (2) జయంతి (పత్రిక) మార్చి 1960. (3) 
అదే (4) మాటామంతీ, పు. 108. (5) త్రివేణి (పత్రిక) అక్టోబరు 1958. (6) (7) 
లేఖలు పు 81. (8) మాటామంతీ వు. 40. 


('గురజాడ వెలుగుజాడ” (1963) నుంచి) 


380 న్వాళుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


గురజాడ మనస్తత్యంలోని 
విపరీత ధోరణులు 


(శ్ర రాచమల్లు రామచందా రెడ్డి 


గురజాడ “కన్యాశుల్కం” గురించి చాలా కాలంగా నాకొక సందేహం వుంది - ఆ నాటకం 
ఆయన అలా యెందుకు రాసినాడా అని. గురజాడ ఆడపిల్లలను అమ్మే పద్దతికి వ్యతిరేకం. 
బాల్య వివాహాలకు వ్యతిరేకం, వితంతు వివాహాలకు అనుకూలం. కానీ “కన్యాశుల్కం”లో యే 
సమస్యకూ సరైన పరిష్కారం లభించలేదు. చివరి రంగంలో మధురవాణిని సంస్కరించడం 
ద్వారా నాచ్‌ సమస్యకు ఒక పరిష్కారం - అసంతృప్తికరమే ఐనా, యేదో ఒకటి - లభించింది; 
కానీ నాటకంలో ముఖ్యమైన వితంతు వివాహ సమస్య అల్లరిపాలైంది. బుచ్చమ్మనూ, మీనాక్రినీ 
వితంతు శరణాలయానికీ వంపే యేర్చాట్టు జరిగినాయి. కానీ, వాళ్ళ వునర్వివాహానికి 
మాత్రం ఏర్పాటు జరగలేదు. నాటకంలో గిరీశంను ప్రధాన పాత్రగా చేయడం వల్లనే 
వితంతు వివాహ సమస్య ఇలా అల్లరి పాలైంది అనే విషయంకూడా నాటకంలో స్పష్టంగా 
అర్హమౌతుంది. మొత్తం నాటకానికి గిరీశంను కథా నాయకుడని అనవచ్చునా లేదా అనే 
విషయం వివాదాస్పదమని అనుకున్నా, నాటకంలోని వితంతు వివాహ సమస్యకు మాత్రం అతనే 
కథానాయకుడని ఒప్పుకోక తప్పదు. అతను కథానాయకుడైనాడు గనుకనే ఆ సమస్య అలా భ్రష్ట 
పట్టింది. నాటకంలో గిరీశం (కథానాయకుడు కాదనుకున్నా) ఒక ముఖ్యమైన పాత్ర కావడం 
యాదృచ్చికమేమీకాదు. గిరీశం లేకపోతే (గిరీశం మరొక విధంగా వున్నా) నాటక స్వభావమే 
మారిపోతుంది. కనుక నాటకంలో అతని పాత్రను (ప్రధానమైందిగా అంగీకరించక తప్పదు. 

యేదైనా ఒక సమస్యమీద నాటకం రాయదలచుకున్న వాళ్ళకు మామూలుగా వున్నవి రెండు 
పద్దతులు - ఒకటి మోదాంతం (కామెడీ, మరొకటి విషాదాంతం (ట్రాజెడీ). వితంతు 
వివాహానికి అనుకూలంగా (ప్రచారం చేయదలచినవాళ్ళు ఆ సమస్యమీద మోదాంత నాటకం 
రాయదలచుకుంకు ఒక నాయకునీ, వితంతువైన ఒక నాయికనూ సృష్టించి, వాళ్ళు పెండి 
చేసుకోడానికి పప్రయత్నించినట్టూ, ఆ ప్రయత్నంలో వాళ్ళకు కొన్ని కష్టాలు యెదురైనటూ, 
చివరకు ఆ క లన్నీ అధిగమించి వాళ్ళు పెండి వేసుకొని సుఖపడినట్టూ నాటకం రాస్తారు. 
లేదా పెండ్లి చేసుకొన్న తర్వాత తత్చలితంగా కొన్ని కష్టాలు యెదురైనట్లూ, చివరకు వాటిని 
అధిగమించి వాళ్ళు సుఖవడినట్టూ నాటకం ముగియవచ్చు. యేమైనా మోదాంత నాటకంలో 
"పెండ్లి జరగాలి, తత్తలితంగా నాయికా నాయకులు సుఖపడారి. విషాదాంత నాటకమైతే 
నాయికా నాయకులు పెండ్రి (ప్రయత్నంలో గానీ, పెండ్డిచేసుకున్న తర్వాత గానీ, సమాజంలోని 
దుష్ట్రశక్తుల మూలంగా తిరుగులేని దురవస్టకు గురౌతారు. కానీ, నాయికానాయకులు (పేక్షక్రులకు 
ప్రీతిపాత్రమైన వ్యక్తులుగా వుంటారు గనుక వితంతు వివాహ సమస్యకు అనుకూలమైన 
(ప్రచారం జరుగుతుంది. 

నాటకం మోదాంత మెనా, విషాదాంతమైనా సమస్యకు అనుకూల (ప్రచారం జరగాలం ళు 
నాయికా నాయకులమీద _ ేక్షక్టులకు అభిమానమూ, సానుభూతీ యేర్చడారి. అనగా వాళ్ళు 
సజ్జనులుగా, సద్దుకాొవంతులుగా వుండాలి. యిది తప్పనిసరి. (అలంకార శాస్త్రాల్లో చెప్పన 
ధీరోదాత్తులూ, ధీరలరితులూ కానక్కరలేదు గానీ, ప్రేక్షకుల అభిమానం చూరగొనగల శీల 
సంపద మాత్రం వుండాలి.) (ప్రధాన పాత్రలు గుణవంతులు (Positive characters)m™ 
వుండకపోతే, నాటకం లోని సమస్యకు సరియైన పరిష్కారం లభించదు. “కన్యాశుల్క_ం"”లో 


కన్వాళుల్కం: నూరేళ్ళ నమూలో చనం... 381 ) 


గిరీశం సద్దులాపొ[త్ర కాకపోవడం వల్లే వితంతు వివాహ సమస్య అలా గారిలో నిలిచి పోయింది. 
గిరీశంతో బుచ్చమ్మకు వివాహమే జరిగి వుంకే, ఆ బాల వితంతువు జీవితం దుఃఖభాజనమై 
పోయేది; నాటకం మరొక విధంగా విషాదాంతమై వుండెదె. 


వితంతు వివాహాలకు గురజాడ నూటికి నూరుపాళ్ళూ అనుకూలం. యీ విషయంలో 
యెవరికీ సందేహంలేదు. మరి ఆయన “కన్యాశుల్కం” నాటకంలో ఆ సమస్యను యెందుకలా 
అల్లరిపాలు చేసినాడు? గిరీశంలాంటి వాణ్ని కథానాయకునిగా యెందుకు స్పష్ట్రంచినాడు? 

గురజాడ రాసిన 'సంస్కర్త హృదయం” అనే కధలో కూడా మనకు యిలాంటి ప్రశ్నే 
యెదురౌతుంది. వేశ్యావృత్తికి గురజాడ వ్యతిరేకం. కానీ ఆ కథలోని నాయకుడు రంగనాధయ్యరు 
సరళ అనే వేశ్యను సంస్కరించబోయి అవమానం పాలౌతాడు. యూ కథలో గురజాడ 
రంగనాథయ్యరు ద్యారా మొత్తం వేశ్యా సంస్కరణోద్యమాన్నే నవ్వులపాలు చేసినాడు. 
రంగనాథయ్యరులోని వ్యక్తిగతమైన బలహీనతే అతని పతనానికి కారణం. కానీ, అలాంటివాళ్లే 


గురజాడ యెందుకు కథానాయకునిగా స్వీకరించినాడు? మొత్తం ఆంటీనాట్‌ ఉద్యమాన్నే 
యెందుకు నవ్వులపాలు చేసినాడు? 


గురజాడ మనస్తత్యంలోనే యేదో వింతధోరణి వున్నట్టుంది. యేమిటది? వితంతు వివాహాలకు 
తాను అనుకూలుడై. వుండికూడా, ఆ సమస్యను అల్లరిపాలు చేసినాడు. వేశ్యా సంస్కరణకు 
(వేశ్యావృత్తి నిర్మూలనకు) తాను అనుకూలుడై వుండికూడా, ఆ సమస్యను నవ్వులపాలు 
చేసినాడు యెందుకు? 

నాకు కనిపించే కారణం ఒక్కటే. తన సమకాలిక సమాజంలో సాగుతూ వుండిన ఆ 
సంస్క_రణోద్యమాలవపట్ట గురజాడకు తృప్తిలేదు, సానుభూతి లేదు. 

కందుకూరి వీరేశలింగం నాయకత్వాన ఆనాడు వితంతు వివాహోద్యమం ఉద్ద్భృతంగా 
సాగుతూ వుండింది. కానీ వితంతువులకు తగిన వరులు దొరకడం కష్టంగానే వుండి 
వుంటుంది. ఆస్తి కలిసివస్తుందనో, వితంతు వివాహ సంఘంవాళ్ళు యిచ్చే డబ్బుమీద ఆశచేతనో, 
లేదా కొన్ని సందర గన విపరీతమైన కీర్తిదాహం వల్లనో వితంతువులను పెండ్లి చేసుకోడానికి 
ముందుకు వచ్చేవాళ్ళ యెక్కునమంది వుండి వుంటారు. “కన్యాశుల్కం మూడవ అంకం, 
మూడవ రంగంలోని గిరీశం స్వగతంలో యీ మూడు కారణాలూ (ప్రముఖంగా కనపడతాయి. 
బుచ్చమ్మలో అపురూపమైన అందమూ, అంతకంటె అందమైన అమాయకత్వమూ వున్న 
మాట నిజమేగానీ, లోకంలోని వితంతువుల కందరికీ అలాంటి అమూల్యమైన ఆకర్హణలు 
వుండజాలవు. కనుక వితంతువులకు యోగ్యులైన వరులు దొరకడం దాదాపు అసంభవం. 
కానీ వీరేశలింగం లాంటి సంస్కర్తలకు యౌ సమస్యమీద దృష్టీ వుండదు. వుండడానికి 
పెద్దగా అవకాశం కూడా లేదు. సమాజంలోని ఒక దురాచారాన్ని రూపుమాపడం సంస్కర్తల 
లక్ష్యం. విస్త్రృతంగా వితంతు వివాహాలు జరిపించడం ఒక్క "కే దానికి సాధనం. కనుక వాళ్ళు 
వరుల యోగ్యతాయోగ్యతల విషయంలో పెద్దగా వట్టింపులు పెట్టుకోవడం సాధ్యంకాదు. 
సరిగా యీ విషయంలోనే గురజాడకు తీవ్రమైన అసంతృప్తి, అసలు హిందూ సమాజంలోని 
వివాహ వ్యవస్థ్రపట్టునే ఆయనకు తీవ్రమైన అసంతృప్తి. (స్త్రీలకు - కనీసం స్త్రీలలో అత్యధిక 
భాగానికి - అదొక నరకం అని ఆయన ప్రగాఢ విశ్వాసం. కనుక వితంతువులకు వితంతు 
జీవితం ఒక విధమెన నరకమెతే, గిరీశంలాంటి దగాకోరులను వివాహ మాడడం మరొక 
విధమైన ఘోర నరకం అని గురజాడ _ భావించినాడు. 

అంతేగాక సంస్కర్తలలోకూడా ఆనాడు గిరీశం లాంటివాళ్ళు కొందరైనా వుండి వుంటారు. 
కీర్తి కోసమూ, తెల్లదొరల మెప్పుకోసమూ, వోట్ల కోసమూ వితంతు వివాహంలాంటి 
సంస్కరణోద్యమాల్ల్శో వేలు పెళ్టేవాళ్ళను గురజాడ మనకు 'కొండుభట్టీయంిలో పరిచయం 
చేసినాడు. స్వార్హం కోసం ఉద్యమాలలో చేరిన వాళ్ళలో సహజంగా కీర్తొరకూ వలుకుబడి 


ED EE Ey నూరేళ్ళ నమాలోచనం... 


కారకూ కీచులాటలూ, అసూయలూ, కుయుక్తులతో కూడిన కుటులూ వుంటాయి. యివన్నీ 
మనకు ఆ అసంపూర్ణ నాటకంలో కనవడతాయి. 


మరి యింత అసంతృప్త వున్న గురజాడ వితంతు సమస్యకు యిచ్చే వరిష్కారమేమిటి? ఒక 
పరిష్కారమంటూ ఆయన నిర్దిష్టంగా యెక్కడా చెప్పినట్లు లేదుగానీ, హిందూ వివాహ వ్యవస్త 
గురించీ, (స్త్రీల దురవస్ర్ర గురించీ ఆయన అనేక సందర్భాలలో వెలిబుచ్చిన అభిప్రాయాలను 
బట్టి మనకు ఒకటి అర్ధమౌతుంది. (స్త్రీ పురుషుల పరస్పర (పేమ వివాహ వ్యవస్తకు 
పునాదిగా వుండాలి; ఊ॥కి స్వేచ్చ వుండాలి - కనీసం పురుషుని కున్నంతైనా. గత శతాబ్ది 
అంతంలో మామూలు హిందూ వివాహాల్లోనే స్రీకి లభించని (పేమా, “స్వేచ్చా వితంతు 
వివాహాల్లో మరింత దుర్లభంగా వుండడంలో వింతలేదు. గురజాడ మనస్సును బాధించింది 
యిదే. వితంతు శరణాలయాల్లో చేరిన ఒక బుచ్చమ్మనూ, ఒక మీనాక్షినీ యే గిరీశంలాంటి 
వాళ్లకో ముడివేసి చేతులు కడుక్కోవడం గురజాడకు దారుణంగా కనపడి వుంటుంది. ఆయన 
సంస్కారం అలాంటిది. బుచ్చమ్మెనా, మీనాశైనా హృదయంగల వ్యక్తులు. వాళ్లకు యెవణ్నో ఒక 
మొగుణ్ణి చూడడం కాదు కావలసింది. వాళ్ళకూ (ప్రేమించే భర్తలు కావాలి. సుఖ సంతోషాలు 
నిండిన జీవితం లభించాలి. కానీ సంస్కృర్తల కింత విశాలమైన, యింత సంస్కారవంతమైన 
దృష్టి వుండడం అసంభవం. వీరేశలింగం లాంటివాళ్ళకు తమ సంఘసంస్కరణ మహాయజ్ఞంలో 
బుచ్చమ్మలూ, మీనాక్టులూ సమిధలు. యీ పరిస్థితినే గురజాడ భరించలేకపోయింది. ఆయనకు 
ప్రతి బుచ్చమ్మూ ఒక వ్యక్తి (ప్రతి మీనాక్షి ఒక మనిషి. 

ఆంటీనాచ్‌ ఉద్యమంపట్ల గురజాడ అసంతృప్తి కూడా యిలాంటిదే. వేశ్యావృత్తిని 
నిర్మూలించాలనే వాళ్ళతో ఆయనకు అభిప్రాయభేదం లేదు. కానీ అంటీనాచ్‌ ఉద్యమకారులు 
ఆ సమస్యను లోతుగా తరిచి చూడడం లేదు. వాళ్ళది వాస్తవ జగత్తుతో సంబంధంలేని వట్టి 
నైతిక దృష్టి. ఆ సమస్యను ఆర్టికదృష్టితో సాంఘిక దృష్టితో వాళ్ళు పరిశీలించలేదు. అంతకంశు 
ముఖ్యంగా ఆ సమస్యను మానవ దృష్టి (human angleతో వాళ్ళు చూడడంలేదు. వృత్తి 
మానుకున్న వేశ్యలు యెలా బతకాలి? యెంత వేశ్యలైనా వాళ్ళూ మనుషులే. జీవితంలో సుఖించే 
హక్కు వాళ్ళకూ వుంది. వాళ్ళ జీవిత సౌఖ్యానికి యీ ఉద్యమకారులు చూపించే మార్గం 
యేమిటి? అసలు ఈ (ప్రశ్నే సాధారణంగా వాళ్ళ చెవికెక్కదు. యెప్పుడైనా యెక్కినా, వేశ్యలు 
వివాహం చేసుకోవచ్చునని తేలికగా సమాధానం చెప్తారు. నీతి శాస్త్రాల కైపు తలకెక్కిన 
సంస్కర్తల కీసమాధానం తృప్తి నివ్వవచ్చుగానీ, అంతకంటే యెక్కున లోకజ్ఞానం గల వేశ్యలకు 
బాగా తెలుసు యిందులోని బూటకం. “అంతే యెవడో ఒక ఛండాలుడికి నేను కలకాలం 
పూర్తిగా బానిసనై పడివుండాలనా మీ తాత్పర్యం?” అన్నది “సంస్కర్త పృొదయల”లోని 
సానిపల్ల సరళ. “నాబోటి భోగం పిల్లను ఏ మర్యాదస్తుడు పెళ్ళాడతాడో చెప్పండి మ్‌ 
రంగనాధయ్యరును సరళ అడిగిన ఈ ప్రశ్నలు నిజానికి ఆంటీనాచ్‌ ఉద్యమ కారులను నిలవేసి 
గురజాడ అడుగుతున్నాడు. ఈ (ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అసలు ఈ ప్రశ్నలే 
అర్హంకావు వాళ్ళకు. అర్హం చేసుకోగల హృదయసంస్కారం లేదు వాళ్ళకు. అదే గురజాడ బాధ. 

“సంస్కర్త హృదయం” అన్న కథలోని ప్రధాన సమస్య వేశ్యల వివాహ సమస్య కూడా కాదు, 
రంగనాధయ్యరుగానీ, మరొకరుగానీ సరళను పెండ్లిచేసుకోవడం, చేసుకోకపోవడం ఆ కథలో 
ముఖ్యాంశం కాదు. సరళను సన్మార్గంలో (ప్రవేశపెట్టే ప్రయత్నంలో రంగనాథయ్యరు తనలోని 
కామవాంఛకూ, సౌందర్య దాహోనికీ వశుడై అపహాస్యంపాలు కావడం ఆ కథలోని యితివృత్తం. 
అనగా సంస్కర్తల లోకజ్ఞాన రాహిత్యాన్నీ, వాళ్ళ నైతిక was అవాస్తవికత్వా;న్నీ, 
వేశ్యావృత్తి సమస్యనూ అమూలం పరిశలించ లేని లఘు మనస్తత్వాన్ని, (బహుశా అన్నిటికంలు 
ముఖ్యంగా) వాళ్ళలో పరార్హ దృష్టికంచు కీర్తి ప్రతిష్టలు వస్తాయనే స్వార్ధ దృష్టి బలీయంగా 
వుండడాన్నీ బట్ట బయలు చేయడం ఆ కథలోని యితివృత్తం. “సంఘసంస్కరణ పోరాటాలను 


కీన్వ్వాళుల్క 0: నూరేళ్ళ సమాలోచన. 383 ) 


వేదికలమీదా, పత్రికల్లోనూ కొనసాగిస్తూ ఖ్యాతి నార్షింపజూచే హిందూ విద్యాధికుల ఆలోచనలనే 
అతని బుద్ది నేటికీ అంటిపెట్టుకొని వుంది. ....కొన్ని సిద్దాంతాలూ, నమ్మకాలూ ప్రొఫెసర్‌ 
కున్న మాట నిజమే. కానీ అవి అనంతమైన జీవిత సంఘర్షణ నుండి ఉద్భవించినవి కావు.” 
యిది ఆ కథలోని రంగనాథయ్యరు వర్ణన. అంతేకాదు. అందమైన నానిపిల్ల కనపడేటవ్పటికి 
అతని మనస్సు మర్కటమై. పోయింది. అనగా సమాజాన్ని సంస్క్రరించడానికి తగిన యోగ్యత 
రంగనాధయ్యరు వ్యక్తిత్వంలో యే కోశానా లేదు. అనగా సంస్కర్తల అల్ప్చిష హృదయ 
సంస్కారాన్ని తూర్పారబట్టడం ఆ కథలోని యితివృత్తం. అందులో ఒక భాగమే “నాబోటి 
భోగం పిల్లను ఏ మర్యాదస్తుడు పెళ్ళాడుతాడో చెప్పండి” అనే ప్రశ్న. 

గురజొడ మనస్తత్వంలోని విపరీత ధోరణి యిదే. ఆనాటి సమాజం సర్వాంగాల్శొనూ 
కుళ్ళిపోయింది. సర్వతోముఖ మైన సంస్కరణ అవసరమని ఆయనకు తెలుసు. కానీ ఆనాటి 
సంస్కర్తల అసంపూర్ణ జ్ఞానమూ, అవాస్తవిక దృక్పృథమూ, అరకొర ఆలోచనలూ ఆయన 
భరించలేకపోయినాడు. ముఖ్యంగా వాళ్ళ కీర్తి లోభమూ, వాళ్ళలోని గిరీశం బుద్దీ రోగం 
కంచు (పమాదకరమైన జాషధాలుగా ఆయనకు కనిపించాయి. సాంఘిక దృక్పథంలో ఆనాటి 
సంస్కర్తల కంట ఆయన కొన్ని మైళ్ళు ముందు వుండినాడు. హృదయ సంస్కారంలో ఆనాటి 
సంస్కృర్తలకంచు ఆయన కొన్ని మైళ్ళు ఎత్తున వుండినాడు. అందుకే ఆయన ఆనాటి 
సంస్కరణోద్యమాలపట్ట సానుభూతి చూపలేకపోయినాడు. యిదే ఆయన మనస్సులోని 
వైపరీత్యం. 

గురజాడ కీ అసహనం - వితంతు వివాహేద్యమం వట్టా, ఆంటీనాచ్‌ ఉద్యమంవట్టూ 
మాత్రమే కాదు. యింకా అనేక విషయాలలో ఆయన కిలాంటి దృకృథమే వుండింది. 
ఉదాహరణకు కాం(గెస్‌ ఆధ్వర్యాన జరిగే జాతీయోద్యమాన్ని ఆయన సానుభూతితో చూడలేక 
పోయినాడు. కారణం యేమంటే ఆయనకు దేశ భక్తీ, జాతీయ దృకృథమూ లేకకాదు. అవి 
కాం[గెస్‌ నాయకుల్లోకం'లు యెక్కువగా, యెక్కువ ప్రయోజనాత్మకంగా వుండినందువల్ల నే. 
“ఆంగ్లేయుల ధర్మరాజ్యము” మీద ఆయనకింకా కొన్ని భ్రమలు వుండిన మాట నిజమే 
కావచ్చు. ఆ భ్రమలుకూడా ఆయనకు తన జీవితానుభవం నుండే ఉద్భవించి వుంటాయి. 
యీ దేశంలో జరిగే అనేక సంఘ సంస్కరణలకూ, విద్యా సంస్కరణలకూ (ప్రోత్సాహమూ, 
సహకారమూ తెల్లదొరలనుండి లభించినంతగా దేశీయ విద్యాధికులనుండి లభించకపోవడం ఆయన 
స్వానుభవంతో (గ్రహించిన చేదు నిజం. యేమైనా ఆయనకు సామాజ్యవాద రాజకీయాల 
నగ్న స్వరూపం సరిగా అర్హం కాలేదనేమాట ఒప్పుకోక తప్పదు. కానీ, అంత నిశితమైన 
రాజకీయ వివేచన ఆనాడు భారతదేశంలో యెవరికి లేదనే మాట కూడా మనం ఒప్పుకోక 
తప్పదు. అంత పెద్ద సోషలిస్టుగా పేరుపొందిన జవహర్‌లాల్‌ నెహూకే 1947 తర్వాత 


కూడా బ్రిటీష్‌ అమెరికన్‌ సామాజ్యవాదుల మీద (భ్రమలు చావలేదంళశు, యీ విషయంలో 
మొదటి (ప్రపంచ యుద్దంనాటి గురజాడ నేరం అంత వదిగణించ దగింది కాదు. 


1889 లోనే స్థానిక కాంగెస్‌ సభలో ఉపన్యసించిన గురజాడ జాతీయోద్యమానికి వ్యతిరేకి 
కొడు. కాంగ్రెస్‌ నాయకులకు రాజకీయ లక్ష్యాలమీద వున్న శ్రద్ద జాతి జనుల అర్థిక 
సాంఘిక పురోగతి పట్ట లేకపోవడం ఆయన సహించలేకపోయినాడు. కాం(గస్‌ నాయకుల 
చిత్తశుద్దికాడా ఆయన ఆశించిన స్థాయిలో లేకపోయింది. 1908లో మద్రాసులో జరిగిన 
కొాం(గెన మహాసభలకు హాజరైన తర్వాత ఆయన రాసిన వ్యాసం ఆయన దృక్పథాన్ని కొంతవరకు 
వివరిస్తుంది. కాంటగెస్‌లోని అతివాదుల, మితవాదుల అంతఃకలపహాలూ, శుష్క ఉపన్యాసాలూ 
ఆయన నిరసనకు గురైనాయి. ఆనాటి కాంగైెస్‌ నాయకుల్లోని రాజభక్తి ఆయన అవహాస్యానికి 
గురైంది. “కావున జోరుగ కంఠశోషగా (ఉపన్యసిస్తూ నుంచుందాం అస్తమానమూ లాభం 
చూడక) రాజభక్తితో పొంచుందాం” అంటూ ఆయన మితవాదుల దృక్పథాన్ని ప్రత్యేకంగా 


384 కన్యాశుల్కం నూరేళ్ళ నమాలోచనం... 


“పారడి” చేసినాడు. “కాం(గెస్‌ సమావేశం ముగియగానే ప్రతినిధుల్లో చాలామంది యెవరివనులో 
వాళ్ళు, మామూలు జీవితంలోని స్వలాభం తప్ప యిక యేమీ లేని సాధారణ నిత్యకృత్యాల్లోకి 
ప్రవేశిస్తారు. ఆహ్వాన సంఘం, వచ్చిన సొమ్మును లెక్కచూసుకుంటుంది.”. యిది ఆనోటి 
కాం(గ్రెసిమీద గురజాడ విమర్శ. “ఆల్‌ థీయిస్టు కాన్లరెన్సు'లో సరోజినీదేవి ఉపన్యాసాన్ని 
(ప్రస్తావించి గురజాడ అన్న మాటలు యివి; “తన దేశ ప్రజలయెదుట ఆమె ఒక మహోన్నత 
ఆదర్శాన్ని వుంచింది. రాజకీయ విముక్తికి యేది వాస్తవికమైన ప్రాతిపదికో, ఆ ఆదర్శాన్ని 
ఆమె విప్పిచెప్పింది. అదే సోదరత్వమనే ఆదర్శం!” (ప్రజలలో కులమతభేదాలు నశించి, ఒక 
ఐకమత్యమూ, ఒక సోదరభావమూ వుంటే తప్ప రాజకీయ విమ్యుక్తి లభించదనీ లభించినా 
అది మేడిపండు మాత్రమే అనీ, కనుక రాజకీయ విముక్తి కంకు కూడా సోదరభావం 
విలువైనదని గురజాడ విశ్వాసం. అందుకనే “యిలాంటి వందకాంాసు సచూవేశాల కంబు 
ఆవిడ బోధన యెంతో అమూల్య మైనది,” అని ఆయన అనగలిగినాడు. అనగా ఆనాటి కాం[గెస్‌ 
నాయకుల్లో లేని సామాజిక దృక్పథం గురజాడకు వుండింది. అందుకే ఆయన కాంగెస్‌ 
రాజకీయాలను ఆమోదించలేక పోయినాడు. 


యిక విద్యా విషయాల్లో ఆనాటి విద్యావేత్తలకంళు గురజాడ యెంత పురోగామి అయింది 
అందరికీ తెలుసు. సాహిత్యరంగంలో అనాటి రచయితల కంచు ఆయన యెంత వ్రగతిశీలి 
అయిందీకూడా అందరికీ తెలుసు. వేదం వెంకటరాయశా,స్తి, పాతౌచితి కొరకు మాత్రమే, 
సంస్కృత నాటక సంప్రదాయాన్ని అనుసరించి, తన నాటకం ((ప్రతాపరుద్రీయం)లో నీచ 
పాత్రలకు వ్యావహారిక భాష ప్రవేశ పెట్టినాడు. అనగా ఆయన వ్యావహారిక భాషను సాహిత్య 
భాషగా గుర్తించలేదన్నమాట. ఆవని మొట్టమొదట చేసిన వాడు గురజాడే. భాషలో ఆయన 
తెచ్చిన విప్లవం సాహిత్య వస్తువులోనే ఆయన తెచ్చిన విప్లవానికి (ప్రతిబింబం మాత్రమే. 
కథల్లోనూ, నాటకాల్లోనూ సామాన్య ప్రజా జీవితాన్ని చిత్రించడం తెలుగులోనే కాదు, 
మొత్తం భారతదేశంలోనే గురజాడతో ప్రారంభమైంది. యా విషయం ఆయనే సగర్వంగా 
యిలా చెప్పుకున్నాడు; “సాహిత్య రంగంలో యిప డు నెను కావిస్తున్న కృషికి సమతుల్యమైన 
కృషి భారతదేశంలో మరెక్కడా కనిపించదు.” 1897లో “కన్యాశుల్కం” మొదటి కూర్పుకు 
పీఠికరాస్తూ, భాషను (సాహిత్యాన్ని) “2 great Civili2Ing Medium” (ఒక గొప్పనాగరికతా 
ప్రదాత) అని గురజాడ వర్ణించిన ఆ ఒక్క మాశు చాలు యీనాటికీ సాహిత్యకారుల కన్నులు 
మిరుమిట్లు గొల్పడానికి, 


గురజాడ కవిత్వం గురించి ప్రత్యేకంగా ఒక మాట చెప్పవలసి వుంది. కళాసంపద దృష్టా 
ఆయన కవిత్వం గురించి భిన్నాభిప్రాయాలు వుండవచ్చుగానీ, భాషలోనూ, ఛందస్సులోనూ 
ఆయన తెచ్చిన విప్పవం గురించీ, ప్రగతిశీలమైన భావసంపద గురించీ యెవరికీ అభిప్రాయభేదాలు 
వుండజాలవు. కట్టమంచి రామలింగా రెడ్డి (ప్రబంధ కవిత్వాన్ని అంతగా చెడదిట్టిపోసినా, తెలుగు 
కవిత్వానికి ఆయన ఒకదారీ తెన్నూ చూపించలేక పోయినాడు. అనగా తెలుగు కవిత్వానికి 
ఆయన చేసిన positive contribution యేమీ లేదు. ప్రబంధ కవిత్వం 19వ శతాబ్రిలోనే 
చచ్చిపోయింది. ఆ శవానికి అంత్యక్రియలు చేసిన ఘనత మాత్రమే రామలింగారెడ్డికి దక్కింది. 
ప్రబంధ కవిత్వం తర్వాత మనకు వచ్చిన భావ కవిత్వ దశ ఆయన ఊహకే అందలేదు. 
నిజానికి చారిత్రకంగా ఆయనది ముందుచూపు కాదు, వెనుక చూపు. ఆయనకు తెలుగు 


కవిత్వంలో కెల్ల అత్యుత్తమమైన కవిత్వం తిక్కనలోనూ, సూరన్నలోనూ కనిపించింది. వాళ్ళే 
మనకు ఆదర్శం అన్నాడు. యింగ్లండులో చదువుకొని కూడా ఆయనకు రొమాంటిక్‌ ఉద్యమ 
వాసన అంటలేదు. తెలుగులో కూడా రొమాంటిక్‌ కవిత్వం రాబోతున్నదని జోస్యం చెప్పే 
శక్తి లేకపోతే మానె, రాదగి వున్నదని ఆహ్వానించే సంస్కారం ఆయనకు లేకపోయింది. 
(ప్రబంధ కవిత్వాన్ని అంతగా ద్వేషించినవాడు తానే కవిత్వం రాయబోయేటప్పటికి అది కథా 


కన్వాళుల్కం: నూరేళ్ళ నమాలోచనం.. 385 


నిర్మాణంలోనూ, శృంగార వర్ణనలు వరిహరించడంలోనూ ప్రబంధ కవిత్వానికంచు భిన్నంగా 
వుండిందేకాని, పద్యాలశైరి, సమాస నిర్మాణం, పదాల కూర్చు, కవి సమయాలు మొదలైన 
కదితా సామ్మాాగి విషయం - అది ప్రబంధ కవిత్వానికి నకిరీగా ఆతుూాశైతద. కాల్‌ 


గురజాడ కవిత్వం రాయుబోయేటప్పటికి అది |ప్రబంధకవిత్య్వం కంటు భిన్నంగా వుండడ మేకాదు, 
కొన్ని విషయాల్లో భావ కవిత్వ లక్రకాలు సంతరించుకొని, మరికొన్ని విషయాల్లో భావకవిత్వం 
కంలు కూడా (పగతిశీలంగా వుండింది. అది భావకవిత్వ యుగాన్నిదాటి యింకా ముందుకు 
పోయింది. గురజాడది యెంత ముందుచూపు అంశు, మొత్తం ఒక చారిత్రక యుగాన్ని 
(historical period) దాటి ముందుకు చూడగలిగనాడు ఆయన. 

జీవితంలోని అన్ని రంగాల్లోనూ అంతే. సాహిత్యంలో —- సాహిత్యంలోని అన్ని శాఖల్లోనూ 
- సంఘసంస్కరణ విషయంలో, సమాజానికీ, సాహిత్యానికీ వున్న, వుండవలసిన సంబంధాన్ని 
గుర్తించడంలో, సమాజంలో స్రీలకు గల స్టానాన్ని గుర్తించడంలో, ఆర్థిక సాంఘిక దృక్పథంలో 
- అన్నింటిలోనూ ఆయనది ముందుచూపు యెంతో ముందుచూపు. యెంత ముందుచూపు 
అంతే తన సమకాలిక ప్రగతి ఉద్యమాల పట్ట సానుభూతి చూపలేనంత ముందుచూపు, 
తన సమకాలిక మేధావుల బుద్దికి అందనంత ముందుచూవు, తన సమకాలిక (ప్రగతి గీలురలోని 
లోటుపాట్లను బహిర్లతం చేయడమే తన నాటకాలలోనూూ కథలలోనూ యితివృత్తంగా 
పెట్టుకునేటంత ముండుచూవు. అదే ఒక దురుణంగా తయారైందా అనిపించేటంత బలంగా 
వుండింది ఆ ముందుచూపు. 

తన ముందుచూపు ఒక దుర్తుణంగా తయారైందన్న అనుమానం ఒక దశలో ఆయనకే 
కలిగినటబ్దుంది. ఆయన డైరీలో 1911 జనవరి 12న రాసుకున్న యీ వాక్యాలు గమనించదగినవి; 
“శ్రీ దీరేశరింగం నిశ్చయముగా మవోపురుషుడు. సాహిత్యంలో ఒక శాఖను ప్రారంభించి, 
సంఘంలో పురోభివృడ్డి వంథా లేవదీసిన మాన్యుడు.” నా దృష్టికి యీ వాక్యాలు 
ఒక confession లాగ కనబడుతున్నాయి. ఆనాటినరకు తానుచేపున ఒక పొరపాటును 
పశ్చాత్తాపంతో ఒవ్వుకోవడం కాకపోతే, హఠాత్తుగా ఒక శుభదినాన డైరీలో వీరేశలింగంను 
పొగడవలసిన అవసరమేమీ కనపడదు. వీరేశలింగం సాహిత్య కృషిని ఆనాటివరకు హర్షించ 
లేకపోవడంలో గురజాడడి దోషమని కూడా అనలేను. గురజాడకు సహజమైన సుసంస్క్పృత 
కళాదృష్టితో చూస్తే వీరేశలింగం రచనలు యెంతో నీరసమైనవి, యెంతో చౌకబారువి. గురజాడ 
రచనలు యీ నాటికీ సజీవ సాహిత్యంలో అగగ్షశేణిలో వుండగా, వీరేశలింగం. రచనలు 
యేనాడో లైైబరీలనుండి నిర్గమించి మ్యూజియంలలో చేరినాయనే వాస్తవం గమనిస్తే కళాదృష్టిలో 
గురజాడకూ, వీరేశలింగంకూ గల భేదం అర్హమౌతుంది. కానీ, వీరేశరింగం రచనలు కళాత్మకంగా 
చాకబారువే ఐనా, సంఘ సంస్కరణోద్యమానికి (ప్రశంసనీయంగా తోడ్పడినాయి. యో 
విషయం గురజాడ గుర్తించి వుండక పోవచ్చు. కానీ గుర్తించి నప్పుడు నిష్కల్మషమైన ఆయన 
హృదయం వీరేశరింగంకు బేషరతుగా జోహారు అర్పించింది. 

కాన్నేండ్లక్రితం గురజాడను గురించి ఆషామాషిగా చర్చించుకుంటూ వుండగా, ఒక మిత్రుడిలా 
అన్నాడు: “రవీంద్రుని రచనలు చదివితే ఆయన భావాలు మనకు దగ్గరగా వున్నట్టుంటాయి. 
మన జాతీయ సంస్కృతికి అనుగుణంగా ఉన్నట్టుంటాయి. కానీ గురజాడ రచనలు చదివితే, 
ఆయన భావాలు యేదో విదేశీ భావాల్దాగుంటాయి.”. నాకు నవ్వు వచ్చింది. “రవీందునికీ 
గురజాడకా చాలా భేదం వున్నమాట నిజమే.” అన్నాను; “రవీంద్రుని భావాలు వంధొమ్మిదో 
శతాడ్రీవి. గురజాడవి యిరవయ్యో శతాబ్దివి మీకు యేవి దగ్గరగా వుండేది మీ సంస్కారాన్ని 
బట్ట వుంటుంది.” ఆనాడు ఆ మాట పూర్తి నిజమనే అనుకున్నాను. కానీ ఈనాడు 
మళ్ళీ ఆలోచిస్తే సందేహం కలుగుతున్నది. 1969లో తెలుగుదేశాన్నీ, తెలుగు సాహిత్యాన్నీ, 
తెలుగు మనిషి సగటు సంస్కారస్తాయినీ కలయజూస్తే, గురజాడ భావాలలో అధిక భాగం 
యిరవయ్యొకటో శతాద్రివేమో అ అనిపిస్తున్నది. ('సంవేదన-6”, జూలై 1969) 


386 కన్యాశళుల్భ ౦; నూరేళ్ళ నమాతోచనం... 


కన్యాశుల్కం జా నిర్మాణ మార్శికత 


ఆచార్య కేతవరవు రామకోటోశా స్త్ర, 


దృితీయాంకం మొదటి స్థలంలో కృష్ణారాయపురం అగ్నిహోత్రావధాన్లు ఇంట్లో సుబ్బి పెళ్లి 
తప్పించడానికి, ఉపాయం ఆలోచించిన కరటక శాస్త్రి వదిరోజుల పాటు ఆడపిల్ల వేషం 
సినటించటానికి శిష్యుణ్లి అందుకు అంగీకరింప జేసి రెండవ స్త్రలంలో తెర మరుగై, 
నాల్గవ అంకం రెండవ స్రలంలో రామచంద్రపురం రామప్పంతులు ఇంటికి వచ్చి తలుపు 
తడుతూ కనిపిస్తాడు. తన మేనగోడరి పెళ్లి తప్పించటానికి తన పథకాన్ని అమలు చెయ్యటానికి 
కరటకశా స్త్రి. రామచంద్రపురం వచ్చాడు. అక్కడ తనకు సహాయ పడగల వారి గురించి 
విచారించి రామప్పంతులు పేరు తెలుసుకొని వాళ్లింటికి వచ్చాడు. రామప్పంతులు సహాయం 
కోరుదామనే వచ్చాడు. అక్కడ ఇంట్లో మధురవాణి వుందని తెలిసి వచ్చాడా తెరియకవచ్చాడా 
అన్నది, ప్రశ్న. రామప్పంతులు ఇంట్లో ఒక వేశ్యను పెట్టుకొని వున్నాడన్న సంగతి 
తెలుసు. వూళ్లో వాళ్ళకూ వేశ్యనుంచుకొని వున్నాడన్న సంగతి తెలుసు. వూళ్లో వాళ్లు 
వేశ్యనుంచుకొన్నాడని చెప్పారుగానీ ఆ వేశ్యపేరు చెప్పలేదు. తనకి వని వేశ్యతో కాదు గనక 
ఆమె వూరు పెర్లను గురించి కరటక శాస్తి గూడ వాళ్లనడిగి వుండడు. అందువల్లనే 
తలుపు తట్టగానే “అక్టునరు.. పీకరు”' అన్న ప కంఠం విని “ఈ కంఠం విన్నట్లుంది” అనీ 
“ఈ వేశ్య మధురవాణి కాదుగదా?” అనీ తలుపు తీయగానే చూచి “అరే మధురవాణే” అని 
కరిగిన ఆశ్చర్యాన్ని బయటకు కనపడనీయకుండా నిగ్రహించుకొంటూ నటన ప్రారంభించాడు. 
మధురవాణితో తనకు చాలా కాలం క్రితం పరిచయం వుంది. ఆమె మీద విశ్వాసం 
కూడా వుంది. అలాంటి పరిస్థితిలో నేను రామప్పంతులుకోసం వచ్చాను అనటంలో కంళు 
“నిన్ను చూద్దామని వచ్చాను” అని అనటంలో లౌక్యపు సొగసున్నది. రామప్పంతులు వల్ల 
కావలసిన తన వనిని మధురవాణి ద్వారా ప్రారంభించటం మరింత లాభదాయకం కదా. 
మధురవాణి రామప్పంతులు చేత తన వనిని తప్పక చేయిస్తుంది. మధురవాణిని చూడగానే 
ఈ రకంగా ఆలోచించాడు కరటుకశ్ళా స్త్రి, అక్కడ వుపాయం ఎంత శీఘంగా ఆలోచించి తన 
చెల్లెలికి చెప్పాడో, అంతకంశు శీఘ్రంగా మధురవాణి కంటపడగానే తన మాటధోరణిని ఆమె 
సుముఖురాలు కావటానికి వీలుగా మార్చాడు. కరటకశా,స్తి, తనను చూచి మాట్టాడదామనే 
తన చిరునామా కనుక్కొని వచ్చాడని మధురవాణి అనుకొన్నది. తన యందలి ఆమె 
విశ్వాసాన్ని మరింత బలపరుస్తూ *మధురవాణీ! దేవుణ్లాకు నిన్ను చూపించాడు. పంతులు లేని 
సమయం కనిపెట్టి వొచ్చాను. మళ్లీ అతడొచ్చేలోగా నామాటలు నాలుగూ విని మాకువచ్చిన 
చిక్కు తప్పించు” (4.2) అని ప్రాధేయవడతాడు. ఆ చిక్కుముడిని విడదీసే విషయంలో 
రామప్పంతులు ప్రస్తావనను మధురవాణే తెస్తుంది. మధురవాణిని అనూహ్యంగా హఠాత్తుగా 
చూచినప్పుడు తన మనస్సులో కలిగిన ఆశ్చర్యాన్ని అవ్యక్తంగా వుంచటంలో పొటమరించిన 
కొత్త ఆలోచనను ఆచరణలో పెట్టటానికి అది అదనుగా వుపయోగించుకొన్నాడు కరటకశా, స్త్ర. 
“మీ పంతులుతో సిఫార్సు చేసి యూ మంత్రం యెలా సాగిస్తావో గట్టి ఆలోచన చెయ్యి” (3-2) 
అంటాడు. రామప్పంతులుతో పాటు ఈ కార్యంలో సహకరించవలసిన మరొక ఇద్దరిని -- 
మీనాక్షిని సిద్దాంతిని -- గురించి మధురవాణి ఆయనకు చెప్పి వాళ్ల దగ్గరకు కూడా పంపించింది. 


ఇంతవరకూ చెప్పుకొంటూ రావటానికి కారణం ఏమిటంట - ఈ సన్ని వేశంలో 


కన్వాళుల్క 0: నూరేళ్ళ సమాలోచనం.. 387 


కరటకశా స్త్రి చేయవలసి వచ్చి యధాతథంగా నమ్మి ఆయన నిజంగా మధురవాణితోనే 


మాట్లాడాలని వచ్చాడని అర్హం చేసుకొని - అటువంటప్పుడు తలుపు తీసి కనిపించిన 
మధురవాణిని చూచి - “అరే మధురవాణే” అని కరటక శాస్తి ఆశ్చర్యవడినట్టుగా 


అప్వారావుగారు చెప్పటంలో అర్థం లేదు - అది నిజంగా అప్పారావుగారి రచనలో ఒక లోపం 
అని డీడీ, భావించటం. కరటకశ్ళాస్త్రి, ఆశ్చర్య పడ్డాడు నిజమేగానీ దాన్ని బయటకు 
వ్వకం కానీయలేదు. తన లోలోపలనే ఆశ్చర్య వచనాన్ని అనుకొన్నట్టుగా అప్పారావుగారు 
వ్రాశారు కూడా. మధురవాణి కోసమే తాను వచ్చినట్టు మాట్టాడటం మొదలు పెట్టాడు. 
అది కరటకశ్శాస్తైలోని విదూషకుని ఆంగిక వాచకాభినయ కాశలానికి అభివ్యక్తి. 

ఆ తరువాత కరటకళశౌ,స్త్రి, మధురవాణితో “నువ్విక్కడ ఎన్నాళ్లయి వున్నావు?” గిరీశం 
నిన్నుంచుకొన్నాడా?” అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ మాటాడిన మాటలను మనం ఎలా 
అర్హం చేసుకోవాలి? “ఆ తరువాత” (3-2) మధురవాణి ఎలా వున్నదీ ఎక్కడ వున్నదీ కరటక 
శాస్త్రికి తెలియదన్నమాట. ఆయనకు తెలియదని నమ్మింది గనుకనే మధురవాణి “ఆ 
తరువాత” తన కథను చెప్పింది. అందువల్ల “వంతులు లేకుండా వున్నప్పుడు మధురవాణితో 
మాట్లాడాలని ఇదివరకే కరటకశ్ళా స్త్రి, ఆలోచించుకొ”నే వచ్చాడనుకోటానికి వీలులేదు. కనుక 
“మొదటి ఆశ్చర్యానికి అర్హం” వుంది. 

ఇక్కడే మరొక విషయంకూడా ప్రస్తావించాలి. శ్రీశ్రీ, అంటాడు - “కన్యాశుల్కంలో 
శిష్యుడికి పెళ్లికూతురు. వేషం వేయించి పెళ్లి జరిపించటం మన నమ్మకానికి అతీతమైనది. 
అందులోకీ "పెళ్లిముందు శిష్యుడికి మీనాక్షి మంగళ స్నానం చేయిస్తుందని మనం మరిచిపోకూడదు”- 
అని. స్థానం నరసింహారావుగారూ, అవధాని పురుషోత్తంగారూ, ఆరణి సత్యనారాయణగారూ 
ఆడవేషాలతో నాటకాలాడితే అది మన నమ్మకానికి అతీతమై రసాభాసంగా పరిణమించిందా? 
లేదే. అసలు లుబ్బావధాన్ల పెళ్లి ఆడపిల్లతో అయినా ఆడపిల్ల వేషంతో అయినా అది వట్టి 
రసాభాసవు సపెన్లేనని చూపించటమే కదా నాటక (ప్రయోజనం! అదలా వుంచినా కొన్ని 
(భమలకు లోను కావటానికి అంగీకరించే మనం నాటకాలనూ, సినిమాలనూ చూడటానికి 
సిద్ద్రమవుతాం. అలా సిద్దం కావటానికి మనం నిరాకరిస్తే మనకూ నాటకకర్తకూ శ్రుతి 
కలవదు. దాన్ని సరే అలా వుంచుదాం. పెళ్లికి ముందు పెళ్ళికూతురికి మీనాక్షి మంగభస్నానం 
చేయిస్తుందికదా - అవ డు అది ఆడపిల్ల కాదు మగపిల్లవాడు అని తెలిసిపోతుంది కదా! ఆ 
సంగతి తెలిసిపోయిన తరువాత ఇక పెళ్ళి కావటం ఎట్టా? పెళ్లి అయినట్లు అప్పారావుగారు 
నాటకంలో పదిమందిచేతా అనిపించాడు మరి! పసుపు బట్టలతో పెళ్ళికూతురు పక్కన 
కూర్చుని లుబ్బావధాన్సే అన్నాడు మా “పెళ్లి అయింది” అని. ఇదంతా సందర్భవడి లేదు అని 
డడ, అభిప్రాయం. అది నిజమే అయిజే గురజాడ తన మహా నాటక రచనా శిల్పాన్నంతా 
గంగలో కలిపినట్లు. 


“అమ్మీ పిల్లకి స్నానం చేయించూ” అని సిద్దాంతి మీనాక్రితోనే చెబుతాడు. “ఇదిగో 
నిమిషంలో చేయిస్తాను” (4-3) అని ఆమె అంటుంది. అన్నది అంతే చేయించినదన్నమా మే. 
మంగళ స్నానం చేయించటాన్ని రంగస్త్రలంమీద చూపించరు గనుక -- ఆమె చేయించిందనే 
మనం అనుకొంటాం. అనుకోగానే అయ్యో పెళ్లికూతురు ఆడపిల్ల కాదే! మీనాక్షి ఏలా స్నానం 
చేయించింది? ఏమీ మాట్లాడకుండా ఏలా వూరుకొన్నది? ఏలా పెళ్లికూతుర్ని చేసింది? 
- ఈలాంటి ప్రశ్నలు వస్తాయి. శ్రీశ్రీకి “ఈ ప్రశ్నలన్నీ వచ్చాయి. సమాధానాలు 
రావటంలేదు. దొరకటం లేదు. అయితే శీశ్రీ వీమి చేశాడు? ఏమి చెయ్యలేదు. 
సమాధానం కోసం నాటకంలోనే వెతకాలి” “మా వంతులుతో మాటాడం ఐన తరవాత 
అవుధాన్టు కూతురు మానాస్తం మీనాక్షిని తండ్రికి తెలియకుండా చూసీ ఓ రెండు పెద్ద 
కాసురిస్తానని చెప్పండి. ఆైని సెద్దాంతిని చూసి అతనికీ అలాగే ఆశ పెట్టండి. యూ వనికి 
సిద్దాంతే కీలకం. నేను తెరవెనుకనుంచి సమయోచితంగా హంగు చేస్తాను” (3-2) అని 


కనార్బాకుల్కం: నూ దేట్ళ నమాలోచనం... 


మధురవాణి కరటక శాషస్త్రికి సలహాయిచ్చి ముందుకు నడిపించింది. మధురవాణికి తెలుసు 
పెళ్లికూతురు ఎవరో. మీనాక్షి మధురవాణికి చేస్తం. మీనాక్రివీద మధురవాణి [వభావం కాస్త 
వుంది. ఆమెకు తాను మళ్లీ పెళ్లి చేసుకొని సుఖంగా వుండాలని వుంది. కాసే లుః నే 
అందుకు ఒప్పుకోటుం తేజు. లుబ్బావధాన్లు ఆ వయస్సులో యీడులో వున్న వితంతు 
కూతుర్ని అలా వుంచి ఆమె యెదుట తాను పెళ్లికి సిద్దం కావటం మధురవాణికి ఏలా 
ఇష్టం లేదో మీనాక్షికికూడా అలాగే ఇష్టం లేదు. మధురవాణి చెప్పినమాట మీనాకికి 
నచ్చింది. తండ్రికి శృంగభంగం చెయ్యటంలో ఆమె మధురవాణి మాటమీద వనిచేసింది. 
తాను రాకుండా పెళ్లి చేసుకొన్నందుకు తన వాటా తనకు చెల్లించకుండా కరటక శా,స్తుల్లు 
తప్పించుకొని పోయినందుకూ లుబ్బావధాన్ల మీద రామప్పంతులు విరుచుకొని వడి ఆ 
కోపావేశంలో “రెండో 'పెళ్లిపల్లను” (4-4) అంటగట్టుకొన్నావని నిందిస్తాడు. లుబ్దానధాన్లు 
మనస్సులో ఆమాట పడింది. అది నిజమేననిపించటం మొదలయింది. ఆ మొడటి మొగుణి 
గురించి ఆలోచించటం మొదలు పెట్టాడు. వాడు వచ్చి తనను బాధిస్తున్నట్లు (భ్రమలోవడి 
ఏడవటం మొదలు పెట్టాడు. ఈ పరిస్థితిలో మీనాక్షి తండ్రితో వచ్చి చెబుతుంది “నిజమేను. 
ఆ మొగుడు యిప్పుడే దానిక్కూడా కనపడి ముండా! మళ్లీ పెళ్టాడావే? నీ కొత్త మొగుణ్ణి 
పీక పిసికేస్తాను చూడు అన్నాట్ట” అని, “వాడు రోజూ దానికి కనపడతాలట్లు నాన్నా. వాడికి 
మీసాలూ గిరజాలూ వున్నాయట. చావంచాయ అటో (5-1). ఇలా చెప్పిన మీనాక్షికై తండ్రికి 
శృంగభంగం కావటం ఇష్టమంటామా” ఇష్టం కాదంటావా? తండ్రిమీద (పేమా ఆపిల్లమీద 
కోపం వున్నట్టుగా కనిపించటానికిగాను చీపురుకట్టుతో వెంటబడి అది పారిపోవటానికి తోడ్పడింది 
మీనాక్షి ఇదంతా తెర వెనుకనుంచి సమయోచితంగా మధురవాణి చేసిన హంగులో భాగం 
అన్నమాట. కరటక శాస్త్రిని - రహస్యంగా మీనాక్షిని కలుసుకొని మాట్లాడమని మధురవాణి 
ఎందుకు చెప్పి వంపించిందో, రెండు పెద్ద కాసులు ఇమ్మని ఎందుకు చెప్పిందో - ఇప్పుడు 
మనం అర్హం చేసుకోవచ్చు. పెళ్లికూతురు రహస్యం మధురవాణిద్వారా ముందుగానే మీనాక్రికి 
తెలిసింది. వాళ్లిద్దరూ కలిసి ఆడిన నాటకమే అది. మధురవాణి సలహామీద కరటకశా, సి, 
మీనాక్షి దగ్గరకుపోతే ఆయనను మాట్టాడనీయకుండా తానే “మీ పిల్లని నా కడువులో పెట్టుకోనా 
తాతాయ్యా? ... విచాతించకండి తాతయ్యా దానికి యే లోపం శానియ్యను ....... యిస్తుంది. 
తొందరేమిటి తాతయ్యాా-” (4-3) అని ఈవిధంగా మాట్లాడి పంపించింది. ఈ మాటల్లో 
రహస్యం తెలిసి తెలియనట్లుగా మాటాడుతున్నప్పట వ్యంగ్యాన్నీ వెటకారాన్నీ మాటమాటకొా 
పునర్పుక్తమవుతున్న తాతయ్యా అన్న సంబోధన శబ్దం ద్యారా (ప్రతీయమానం చేస్తూనే 
వున్నాడు నాటకకర్త. అన్ని సంగతులూ తెలిసే మీనాక్షి సిద్దాంతి మాటమీద _ పెళ్లికూతురు 
పిల్లకు మంగళ స్నానం చేయించింది నిమిషంలో. పెళ్లికూతురు సంగతి సిద్దాంతికి కూడా 
తెలిస్తే తెలిసి వుండవచ్చు. “హౌడ్డు కనిస్టబుకు మాత్రం కొంత నిజం చెపుదాం” (3-2) 
అని మధురవాణి అప్పుడే అన్నది. ఆ కొంత నిజంలో పెళ్లికూతురు ఆడపిల్ల కాదన్న 
విషయం కలగాపులగంగా కరిసివుండే అవకాశం వుంది - ఇన్నివిధాల తన సంవిధాన కౌశలాన్ని 
ఉపయోగిస్తూ నాటకకర్త “శిష్యుడికి పెళ్లికూతురు వేషం వేయించి పెళ్లి జరిపిస్తే ఇంకా అది 
“మన నమ్మకానికి అతీతమైనది”గానే వున్నదనుకోటం భావ్యం కాదనిపిస్తుంది. కన్యాశుల్కాన్ని 
ఖండించటంకంకునూ, బాల్య వివాహాన్ని వ్యతిరేకించటం కంకేనూూ; వృద్ద వివాహాన్ని పూర్తిగా 
నవ్వులపాలు చేస్తూ దాన్ని అందరూ అసహ్యించు కొనేటట్టు చెయ్యటం ఒక లక్ష్యంగా 
పెట్టుకొన్న నాటకకర్త తన వ్యూహానికి అనుకూలంగా మీనాక్రిని మలుచుకున్న తరువాతనే 
ఆమెచేత మగ పెళ్లికూతురికి మంగళాస్నానం చేయించాడు. గురజాడ నాటక సంవిధాన రచనా 
శిల్ప వైశిష్ట్యాన్ని ఇంకా లోతుగా విచారించాలి. సిద్దాంతికి తెలిసి వుండవచ్చుకాదు.. తెలుసు. 
“శతాంఛాః కూవం |[వవిశంతి” (4-3) అంటూ అమ్మీ పిల్లకి స్నానం చేయించూ అని 
సిద్దాంతి మీనొక్షికి సాంకెతికంగా జాగ్రత్త సుమా అని అందుకే చెప్పొడు. 


J 


కన్వాళుల్కం: నూరేళ్ళ నమాలోచనం.. 389 


గురజాడ మగపిల్లవానికి ఆడవేషం వేయించి లుబ్జావధాన్లకు పెళ్లి చేయించటంలో 
వినోదాన్నికాదు (ప్రధానంగా లక్ష్యించింది. బెన్‌ జాన్సను (1573-1637) సైలెంటు వుమన్‌ 
(EPICOENE) అనే నాటకంలో మగవానికి ఆడవేషం వేసి పెళ్లి చెయ్యటం, తరువాత అది 
బయటపడి తేరిపోవటం వుంది. అక్కడ అది వట్టి ఫార్సుగా వినోదం కొరకే అన్నట్టుంది. 
సామాజిక నైతిక విలువలను బెన్‌ జొన్సను జన వినోదం కొరకు ఈ నాటకంలో చేసినట్టునిపిస్తుంది. 
గురజాడ జనవినోద (ప్రదమైన సన్నివేశ కల్పనను వృద్ద వివాహ తిరస్కార రూపమైన సామాజిక 
నెశిక విలువల విషయంలో జన చైతన్యాన్ని మేల్కొాల్పటానికి వుపయోగించాడు. ఇంత 
ప్రయోజనాన్ని ఉద్దేశించినప్పుడు కొంత కల్పన చెయ్యక తప్పదు. ఆ చేసేదాన్నికూడా 
నమ్మటానికి వీలయిన నాటకంగానే చేశాడు గురజాడ. మాలతీ మాధవం నాటకంలో 
మకరందుడు మాలతిగా మారువేషవు మాయతో నందన వధువుగా నటించిన సన్నివేశం వుంది. 
అక్కడ భవభూతి నాటకేతి వృత్తాన్ని అద్భుతావహంగా రక్తి కట్టించటుం మినహా ఉద్దేశించిన 
అధిక ప్రయోజనం ఏమీ లేదు. గురజాడ ఆశించిన ప్రయోజనం దృష్ట్యా కరటక శాస్త్రి 
శిష్యుడికి ఆడవేషం వేసి లుబ్బావధాన్లకిచ్చి పెళ్లి చేసిన సన్నివేశం - మరింత నాటకీయంగా 
వున్నది. విశ్వసనీయతకు లోటును రానీయకుండాకూడా ఆయన జాగ్రత్త తీసుకొన్నాడు. 


ఏ కథ అయినా నిర్దిష్ట దేశ కాలాల్లో నడవవలసిందే. నాటక ప్రక్రియలో కథ ఇతివృతంగా 
వుంటుంది. కన్యాశుల్క నాటకంలో ఇతివృత్తం కన్యాశుల్క_ మే. కన్యాశుల్కనునేది ఒక కథ 
గాదు. ఒక సాంఘిక దురాచారం. దురాచార నిర్మూలన హేతువైన సంస్కరణ భావ ప్రతీతి 
పరమార్తంగా దాని అనుకూల (ప్రతికూల సామాజిక వాతావరణ గతిశీలతను నిర్దిష్ట దేశ 
కాలాలగుండా ప్రయోజన సిద్ది పర్యంతం నడిపించటమే నాటకాన్ని రచించడం. నాటక ,రచన 
ఒక వ్యూహాన్ని వన్నడం లాంటిది. ఒక దురాచార సమస్య పరిష్కరింపబడటం ఏలాగా? ఆ 
దురాచారాన్ని ఆచరిస్తున్న, ఆ దురాచార ఆచరణ వల్ల కష్టనష్టాలకు గురి అవుతున్న - 
మనుషులు చైతన్యవంతులై తమ కష్టనష్టాలకు తమ ఆచరణకు వ్యతిరేకంగా స్పందించి ఆ 
దురాచారానికి సమాజంలో ఆచరణకు అవకాశం లేకుండా చెయ్యగలిగిన స్థితిని కల్పించటానికి 
నాయకత్వం కృషి చెయ్యాలి. ఆ కృషి లక్షణాన్ని ఆద్యంతంగా అవగాహనలో వుంచుకోటాన్నే 
వ్యూహం అంటారు. వ్యూహాన్ని అమలు చేయటం ఎత్తుగడల రూపంగా వుంటుంది. 
వ్యూహాన్ని విజయవంతం చెయ్యాలన్న లక్ష్యంతో నడిచేది నాయకత్వం. నాయకత్వం నిరూపించి 
కేటాయించిన ఆయా ఎత్తుగడలను నిర్వహించేది మిగతా పరివార రూపమైన యంత్రాంగం 
అంతా. సాహిత్యంలో ముఖ్యంగా ఉత్తాలములయిన నాటక ఇతిహాస (ప్రక్రియల్లో వ్యూహాన్ని 
రచించేదీ ఎత్తుగడలను నిర్వహించేదీ అంతా రచయితయే. ఇతిహాసంలో లాగా నాటకంలో కూడా 
రచయిత అక్కడ అవసరమైనన్ని భూమికలు ధరించి ఏ భూమిక మాటలను ఆ భూమిక 
మాటలుగా మాట్లాడుతూ ఏ భూమిక చేతలను ఆ భూమిక చేతలుగా చేస్తూ తన వ్యూహాన్ని 
తన యెత్తుగడల నిర్వహణద్వారా తానే విజయవంతం చేసుకొంటాడు. అవసరం అనుకొంటే 
ఇతిహాసంలో రచయిత రచయితగా జోక్యం చేసుకోవచ్చునుగానీ నాటకంలో అలా వీలుండదు. 
అక్కడ తన అవసరం రాకుండా తానె జాగ్రత్త పడాలి. అంశే ఆయా భూమికలద్యారానే 
తీసుకోవాలసిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. నాటకాంతంహి సాహిత్యం - కావ్యేషు నాటకం 
రమ్యం. 


కన్యాశుల్క సమస్య వున్న దేశ కాలాలు రచయిత వున్న దేశకాలాలే. అందువల్ల 
ఆ సమస్యను నిలబెట్టుటానికీ పడగొట్టటానికీ కుస్తీవట్టు ప్టే పాత్రలన్నీ ఆ సమకాలం 
సమాజంలో వున్న (స్త్రీ పురుషులే. ఆ నాటకాన్ని మొదట చూచిన (పేక్ష్రకులుకూడా ఆ 
సమాజంలో వున్నవాల్లే. గురజాడ తన సమకాలపు సమాజం ముఖ్యంగా బ్రాహ్మణ సమాజం 


కన్యాశుల్కం లాంటి అనేకానేక దురాచార దుష వ్యసనాభిభూతమై చిక్కి శల్యమైపోతున్న స్టితిని 
చూపించి, అవహాస్యం చేస్తూ - సమాజ సముద్దరణకు గల అవకాశాన్ని ఆచరణ సాధ్యంగా 


390. కన్యాశుల్భ_ం: నూరేళ్ళ నమాలోచన్లుం... 


(ప్రదర్శించాడు. పందొమ్మిదవ శతాబం మనుషులూ సనమాజంవట తనకున అసప్యాతనూ 
అప్యాయతనూ రంగరించి కరుణ భత్సాత్మకమైన హాస్యరస నొటకంగా డు గురజాడ, 
సమకాలీన సమాజంలో వున్న మానవ సంబంధాలను వాస్తవంగా చూపించటంతోపాటు 
వుండవలసిన వాస్తవికతనుకూడా నింపి నాటకాన్ని రచించాడు. మానవ సమాజ సంబంధాలలో 
రచయితలందరూ మనుషులనుద్దేశించే మాట్లాడుతారు. సమాజ చదిితను గురించిన అవగాహాన 
వున్న రచయితలు మనుములనుద్దేశించి మరింత బాగా మాటాడుతారు. సమాజ చరిత్రయొక్క 
పునాదులను మరీ లోతుగా కాకపోయినా అవకాశమున్నంతలో అవగాపొన చేసుకొన్న తాలి 
ఆధునిక రచయితగా గురజొడను, ఆయన రచించిన కన్యాశుల్క నాటకం నిలబెడుతుంది. 


కన్యాశుల్కానిక్‌ సంబంధించినంతవరకు ఆంధ్రదేశమనీ పందొమ్మిదవ శతాబ్దమని అనుకోవాలి. 
నాటకంలోని స్థల కాలాలనుకూడా మనం గమనించాలి. విజయనగరం, కృష్ణారాయవురం 
అగ్రహారం, రామచంద్రపురం అగ్రహారం, విశాఖపట్నం - ఇవి నాటక స్టలాలు. విజయనగరంలో 
పథమాంకం పూర్తి అవుతుంది. రెండవ అంకం అంతా కృష్టారాయప్పురం. మూడవ 
అంకంలో సగం రామచంద్రపురంలోనూ మిగతా సగం కృష్ణారాయపురంలోనూ _ నడుస్తుంది. 
నాల్గవ అంకమంతా రామచంద్రపురంలో నడిచి చివరకు (5వ స్టలానిక్రి కృష్ణారాయపురం వచ్చి 
ముగుస్తుంది. మళ్లీ అయిదవ అంకం మొత్తం రామచంద్రవురంలోనే. రామచర్యవపురం. చెరువు 
గట్టున మొదలై ఆరవ అంకం విశాఖపట్నంలో ముగుస్తుంది. చివరి ఏడవ అంకం అంతా 
విశాఖవట్నంలో నే. కన్యాశుల్క నాట కేతివృత్తం కృష్ణారాయపురం అ(గహోరానికీ రాచుచంద్రవ్పురం 
అ(గ్రహారానికీ సంబంధించింది. ఆ యితివృత్తాన్ని నడిపించటానికి ఇద్దరు వ్యక్తులు చెరొక 
ఊరికి చేరుతారు. గిరీశం కృష్ణారాయపురం చేరాడు. మధురవాణి రానుచందపురం చేరింది. 
ఇద్దరూ విజయనగరాన్నుండే బయలుదేరారు. కన్యాశుల్కంలో నాటశేతినృత్తం మొదలేకాదు 
ప్రథమాంకంలో. “అగ్నిహపోత్రావధాన్నూ కుణ్బవాడికి రవ్వంత చదువు చెప్పించటానికి ఇంత 
ముందూ వెనకా చూస్తున్నావ్‌ బుచ్చమ్మ నమ్మిన పదిహేను వొందల రూపాయలేం 
జేశాన్‌ ౧” (2-1) అన్న కరటక శాస్త్రి ప్రశ్ననుండి ఇతివృత్త బీజ సముత్పత్సి జరుగుతుంది. 
పద్దెనిమిది వందలకు సుచ్చిని లుబ్బావధాన్లకు అమ్మటానికి బేరం కుదుర్చుకొని “తాందోలం 
యిచ్చేశాను యిహ తన్నుక చావండి” అని - అనగ్నిపేత్రావధాన్లు మొండికెత్తడంతో ఇతివృత్త 
చలనంలో గొప్ప ఊపు ప్రారంభ మవుతుంది. “లుబ్బావధాన్గ్టు పెళ్ళి తప్పించేస్తేనే గాని...... 
నేను మీతో మాట్లాడను” (3-1) అని మధురవాణి రామచంద్రవురంలో రామప్పంతులు 
నెత్తిమీద కూర్చున్నది. అసలు నాటకేతి వృత్తానికి ప్రాణభూతమైన సంఘర్షణ అక్కడినుండి 
మొదలైంది. నాటకేతి వృత్తాన్ని కన్యాశుల్కం ముఖంనుండి గరీశం, వృద్ద వివాహం 
ముఖం నుండి మధురవాణి సంఘర్షింప జేస్తారు. అటువంటి వాళ్లిద్దరియొక్క_ స్వరూప 
స్వభావాలను ముందుగా _పేక్రకులకు పరిచయం చేసే ప్రథమాంకం, నాట్యశాస్త్ర) పరిభాషలో 
(పొరంభవిష్క_ంభమన్నమాట. నాటకేతివృత్తింలోని సంఘర్హణ వాళ్లిద్దరి దోహదం చేత పెరిగి పెరిగి 
చిట్టచివరకు అగ్నిపోత్రావధాన్లు ఆ(గపోదగగుడై లుబ్దావధాన్లు మీదపడి “యెవింకలు విరగ్గా” 
ట్రడంతో (6-1) తేలిపోతుంది. ఆలా తేరిపోవలసినదాన్ని తేరిపోనీయకుండా అగ్నిహోత్రావధాన్లు 
“అన్నగారూ క్రిమినల్‌ కేసు (లుబ్బావధాన్ల మీద) తేవడానికి అవకాశం వుంటుందా?” (6-2 
అని రామప్పంతుల్ను అడగటంతో మరొక మలుపు తిప్పి విశాఖపట్నం న్యాయస్థానానికి 
మళ్ళించాడు నాటకకర్త. ఇక్కడనుండి అగ్నిపషోత్రావధాన్లు షక్తాన రావముప్పంతులూ, లుబ్బావధాస్లు 
పక్షాన మధురవాణీ, సౌజన్వారావు పంతులూ పనిచేస్తారు. గిరీశం తాను లుబ్బావధాన్డు వక్షాన 
సర్వాత్మనా పనిచేస్తున్నట్టు కనిపిస్తూ, సౌజన్యారావును నమ్మించి ఆయన దగ్గర చేర్తాడు. 
సౌజన్యారావును గురించి మధురవాణికి చెప్పింది కరటకశా,స్త. అంత మంచి మనిషి 
మరి లోకంలో లేడు - అని విన్నప్పటినుండి ఆయనను చూడాలని నిశ్చయించుకొన్నదామె. 
ఆవిధంగా లుబ్దావధాన్సుమీద అగ్నిహేత్రావధాన్లు, రామప్పంతులూ కలిసి తెచ్చిన సివిలు, 


కన్వాళుల్క ©: నూ లేళ్ళ సమూాలోచనం.. 


[క్రిమినలు శేసులనుండి ఆయనను కాపాడటానికి మధురవాణి తనకు తెలిసిన సమాచారాన్ని 
అందించటానికి సౌజన్యారావు పంతులును ఇంటికి వెళ్లిచూఏంది. అక్కడ ఆమెకు గిరీశం 
కనిపించాడు. మధురవాణిని గుర్తువట్టుగా నే “నిర్హాంతపోయి మాూాటమాని నోరుతెరచి ఆలా 
చూసూ” (7-6) వుండిపోయాడు. విజయనగరంలో మధురవాణి ఇంటి పెరటి వాకిరి 
గుండా (ప్రభమాంకం ఇవరలో పరారి అయిపోయిన గిరీశం మళ్లీ మధురవాణికి విశాఖపట్నంలో 
సౌజన్యారావు గారింట్లో ఏడవ అంకం చివరలో కనిపిస్తాడు, 


అగ్నిహోతావధాన్డు అనుకొన్నట్టు సుబ్బి పెళ్లి కాకపోవటంచేత కన్యాశుల్క_ వివాహం 
తప్పిపోయింది. లుబ్జావధాన్లు చవకగా కొనుక్కొని పెళ్లి చేసుకొన్న పిల్ల ఆడపిల్ల కాకపోవటంచేత 
వృద్ద వివాహమూ తప్పిపోయింది. నాటకేతివృత్తిం అయిపోయినట్టు. కానీ ఇతివృత్త |ప్రవర్తకులకు 
శిక్ష పడాలి. ఆ ఫలితాన్ని వాళ్లనుభవించాలి. శిక్షకు న్యాయస్హానాన్ని ఆశయించాలి. ఆ 
వ్యవస్త అంతకంచు అధ్వాన్నంగా వుంది. అయినా తప్పదు. శిక్షలు మనుషుల మనస్సులను 
మార్చడానికిగానీ మరొకందుకు కాదన్న, మనిషి మంచితనాన్ని "పించటంమీద విశ్వాసమున్న 
సౌజన్యారావు పంతులు; తాను లుబ్బావధాన్లు షక్షాన కేసును చేవట్టికూడా - అగ్నిహోత్రావధాన్లను 
పిలిపించి మంచిగా మార్చటం కోసం మాట్లాడుతాడు. అగ్నిహోడత్రావధాన్లు తాను మంచికి 
మనిషి కాదన్నట్టు సమాధానం చెప్పాడు. లుబ్బావధాన్లు సాజన్యారావు పంతులు చెప్పింది 
అర్హం చేసుకొన్నాడు. పశ్చాత్తాపపడ్డాడు. ఆయన చెప్పినట్టు _ చేశాడు. అగ్నిహోత్రావధాన్లకు 
ఆడపిల్లలను అమ్ముకాంటున్నందుకు, ఆడపిల్లల ఆస్తులు స్వాహా చేస్తున్నందుకు కూడా -- కోర్టు 
ద్వారా శిక్ష పడేటట్టు కేసు నడిపించాడు సౌజన్యారావు. స్వార్ధవరుడు కావటంచేత చెడ్డగా 
ప్రవర్తించినా మంచి అంటే ఏమిటో తెలిసినవాడు, తన ప్రయోజనం దెబ్బతినకపోతే మంచిగా 
వుండగలవాడూ, మంచిని పదిమందికి ఆకర్షకంగా చెప్పగలవాడూ, యువకుడూ అయిన - 
గిరీశం మీద బతకనిస్తే మంచిగా బతకగలడన్న ఆశాభావంతో బయటకు పంపబడ్డాడు. కరటక 
శాస్త్రి మోసం పెళ్లి వేసినా అది కన్యాశుల్కాన్నీ, బాల్య వివాహాన్ని, వృద్ద వివాహాన్ని 
తప్పించటానికి తోడ్పడింది. గనుక ఆయనకు హాని జరుగకుండా చెయ్యటానికి మధురవాణి 
నచ్చచెప్బ గలిగింది. 


ఈవిధంగా మంచి చెడులను తేల్చి చెడును ఎండగడుతూ మంచిని పెంచటానికి 
అవకాశాన్ని కల్పిస్తూ గురజాడ నాటకేతివృత్త పర్యవసానాన్ని అద్భుతావహంగా నిర్వహించాడు. 
నాటకకర్త వ్యూవోన్నీ అందుకవసరంగా కల్పించబడిన ఎత్తుగడలనూ యథాతథంగా ఆచరణలో 
కొనసాగించటానికి మిగతా ముప్పె అయిదు పాతలలో తానూ ఒక పాత్ర అయివుండీకూడా 
- మధురవాణి, నాటకకర్త (ప్రయోజనం ఈడెరటానికి ఆయన వక్షాన “తెర వెనుకనుంచి 
సమయోచితంగా హంగు” (3-2) చేసింది. కరటక శాస్తి తన దగ్గరకు రాకముందే, 
లుబ్బావధాన్దు పెళ్లి జరుగకూడదని పట్టుబట్టి కూర్చున్న మధురవాణి, ఆయన వచ్చి తన 
మేనగోడలి విషయం చెప్పగానే ఆ పెల్లి తప్పించటం కర్తవ్యంగా నెత్తిన వేసుకొన్నది. 
నాటకకర్త లొగా పనిచేసింది. అప్పారావుగారు తన సమకాలీన సమాజం ఎట్టా వున్నదో 
ఇతరపాత్రల ద్వారా చూపిస్తూ సమాజ సంస్కరణ ఏ పద్దతిలో జరగాలో సంస్కరణపరుల 
కుండవలసిన మంచి చెడ్డలను గురించిన విచక్షణా దృక్పథం ఎట్టా వుండాలో, ఒకపక్కనుండి 
మధురవాణిద్యారానూ, మరొక పక్కనుండి సౌజన్యారావు పంతులుద్వారానూ ప్రదర్శించారు. 
సౌజన్యారావు పంతుల్లోకూడా వున్న కోపావేశపు స్థారిత్యాన్ని సవరించి ఆయన కృతజ్ఞతకు 
పాత్రురాలైంది గనుక, నాటకంలో అప్పారావుగారి (ప్రతినిథి పాత్ర మధురవాణే. అది నిజమేగానీ 
తన గుండె లోతుల్ళోని ఆత్మ విశ్వాసాన్ని భంగ్యంతరంగా స్తురింపజేసే ఒక మంచి నాక్యాన్ని 
సౌజన్యారావు పంతులు నోటిమీదుగా పలికించాడు. అసత్యాన్ని అంగీకరించటం ఇష్టంకాక అసలు 
వకీలు వృత్తినే మానుకోటానికి సరకల్పించివున్న సౌజన్యారావు పంతులు నోట అబద్దం 
వస్తుందా? రావటానికే వీలు లేదు. ఆలాంటీ పెద్దమనిషి “యిది చెడ్డవాదిని మంచివారినిగా ద్‌ 


త్త I నూరేళ్ళ నమాలోచనం... 


పుస్తకం” (7-6) అంటాడు భగవద్గీత గురించి. ఆ పుస్తకం విషయంలో అది నిజం కాదా? 
అయితే ఆ న ఈ కన్యాశుల్క_ నాటకానికి కూడా అన్వయిస్తే? అన్వయిస్తే ఇదే 
నిజమవుతుందేమో! అమానుషంగా పరిణమించిన సాంఘిక ధర్మం ఇక సాగటానికి వీలులేదని, 
దాన్ని సుమానుషంగా మార్చటానికి తోడ్చడుతున్న పుస్తకం గదా ఇది! తనకు తన రచనమీద 
వున్న పూర్త విశ్వానాన్ని ఎవరు ప్రకటిస్తే బాగా వుంటుందో అని అలోచించి - అందుకు 
సౌజన్యారావును ఎన్నుకొన్నాడు గనుక, అప్పారావుగారి ప్రతినిథి పాత్రగా సౌజన్యారావుకూడా 
మన విశ్వాసం చూరగొంటున్నాడు. ఈ విషయంలో గురజాడ మృచ్చకటికంలోని “నవ నాటక 
దర్శనోత్తితా సూత్రధారీ వసన్తసేనా-” వాక్యస్మృతితో వున్నట్లునిపిస్తున్నది. అది శకారుని 
మాటగా వున్నా మృచ్చకటిక నాటకంలోని నవ్యతను స్తురింపజేస్తున్నది. గురజాడ తన నాటక 
వైశిష్ట్యాన్ని, సౌజన్యారావు పంతులు వంటి ఒక గొప్ప పాత - వాచకంగా బయట పెట్టాడు. 
అది గురజాడ నేర్పు. అతి శూద్రకం. 


(మళ్ళీ కన్యాశుల్కం” నుంచ్చి 


కన్వాళుల్క ౦: నూ లేళ్ళ నమాలోచనం.. ఆ 393 


కన్యాశుల్కల - ఇతివృత్తం 


| డొ/ పోరంకి దక్షిణామూర్తి || 


(పవంచ నాటక సాహిత్యంలో అగ్రశ్రేణిలో నిరిచే గొప్ప నాటకాల్లో “కన్యాశుల్కం” ఒకటి. 

సాహిత్యాన్ని గురించి, సాహిత్య శాస్త్రాన్ని గురించి, సాహిత్య ప్రయోజనాన్ని గురించి, నాటక 
ప్రక్రియను గురించి, నాటక వ్రయోగనైవుణ్యాన్ని గురించి, భాషను గురించి, మాండలికమైన 
సహజతను గురించి నిర్తిష్టమూ సమగ్రమూ అయిన అవగాహనగల ఒక మహా శిల్పి తెలుగులో 
రచించి చిరప్రాణవ్రతిష్న చేసిన ఒకే ఒక నాటకం “కన్యాశుల్కంి. 

రచన చదివీ నాటకం చూసి రచయిత ప్రతిభకు ముగ్గులయోూ పూర్తిగా ఆనందించే 
అవకాశం తెలుగు వాళ్ళకొక్కళ్ళకే ఇచ్చి తన గొప్పతనాన్ని తెలుక్కీ, వాళ్ళకీ మాత్రమే 
చెందేలా దఖలు పరిచిన జీవన్నాటకం కన్యాశుల్కం”. 

విడివిడిగా ఒక్కొక్క భాగమే చూసినా కరిపికట్టుగా మొత్తాన్ని చూసినా కన్యాశుల్కం 
కళాకౌశలము విశిస్టతా కళ్ళకు కడతాయి. ఆ 'కరిపికట్టు'లో కలిసికట్టుతనమే ఇతివృత్తం. 

సమాజంలో ఉన్న దురాచారాన్ని ఎత్తి చూపించి నవ్వులపాలు చేసి దాన్ని మానుకోవాలన్న 
సంస్కారం (ప్రజల్లో కలిగించాలన్న ఉద్దేశమే కన్యాశుల్క నాటకానికి దీజమూ, పరమార్హమూ 
కూడా. ఈ బీజంలోంచి, మొలకెత్తిన కథావస్తువు ఇది. 

అరవై ఏళ్ళు పై బడిన ముసలాడికి - డబ్బాశతో - తన చిన్న కూతుర్ని యిచ్చి పెళ్ళి 
చెయ్యడానికి నిశ్చయిస్తాడు ఒక అగగ్రహోరీకుడు. అప్పటికే అతని పెద్దకూతుర్ని అటువంటి 
ముసలాడిశకే ఇచ్చి పెళ్ళి చెయ్యడం వల్ల వాడు గుటుక్కుమన్నాడు; ఆమె వితంతువయింది. 
అయినా ఆ తండ్రికి బుద్దిరాలేదు. తల్లిమాత్రం ఈ పెళ్ళికి ఒప్పుకోలేదు. నూతిలో పడి 
చస్తానంది. ఆ పెళ్ళి తప్పే ఉపాయం చెబుతాడు, ఆవిడ అన్నగారు. 

ఈలోగా, ఈ అగ్రహారీకుడి కొడుక్కి సెలవుల్లో చదువు చెప్పే మిషమీద వచ్చి తివ్యవేసిన 
ఒక దగాకోరు మాటకారి, ఆ అ(గ్రహారీకుడి పెద్దకూతురిమీద కన్నువేసి - ఆమె చెల్లెలి పెళ్ళి 
తప్పించడానికి - అదొకటు మార్గమనిచెప్పి - ఆమెను లేవదీసుకుపోతాడు. కాని అప్పటికే, 
ఆమె మేనమామ వేసిన వథకం పారడంవల్ల ఆ చెల్లెలి'పెళ్ళి తప్పిపోతుంది. అది తప్పిపోవడంలో 
కీలకపాత్ర వహించిన ఒకవేశ్య అగ్రహారీకుల మధ్య వచ్చిన కేసుల చిక్కుముళ్ళు విప్పడంలో 
కూడా ప్రముఖ పాత్ర వహించి వేశ్యావిద్వేషి అయిన వకీలు మెప్పును కూడా పొందుతుంది. 
ఆ వకీలే, అ్యగ్రహారీకుడి పెద్దకూతుర్ని లేవదీసుకుపోయిన దగాకోరు అని గిరీశం నిజస్వరూపం 
తెలుసుకొని బుద్ది చెప్పి వంపెస్తాడు. ఆమెను ఒక వితంతు శరణాలయంలో చేర్పించి చదువు 
చెప్పించడానికి ఏర్పాటు చేస్తాడు. మొత్తం మీదా కొందరు అనుకొన్నది అడ్డం తిరిగినా, కథ 
సుఖాంతం అవుతుంది. 

ఈ కథావస్తువును ఎన్నుకొనేపాటి (ప్రజ్ఞ గురజాడకే వరిమితం కానక్కగర్రేదుు ఆ కాలం 
రచయితల్లో ఎవరయినా దీన్ని ఎన్నుకోవచ్చు. కాని దాన్ని నాటకీయమైన — స్వకీయ మైన 
- ఇతివృత్తంగా తీర్చిదిద్దుకోడానికి ఒక్క గురజాడ అప్పారావు (ప్రతిభకే సాధ్యమవుతుంది - 
సాధ్యమయింది. పైగా, ఇది నొౌటుకం కాబట్ట ఇతివృత్తం సరళం కాదు -- సంకీర్ణం అయింది. 

బీజంలో నుంచి వుట్టుకొచ్చిన మొలక [క్రమానుసారంగా పెరిగి పెద్దయి, కొమ్మలూ 
రెమ్మలూ వేపనవ డు మనకు గోచరించే చెట్టు లాంటిదే ఇతివృత్తం. దాని స్వరూపమూ 
స్వభావమూ కలబోసి ఉంటాయి. 


394 కొన్యాళుల్భ ౦: నూరేళ్ళ నమాలోచనం... 


కథాగమనం: సన్నివేశ కల్పన 


అప్పారావుగారు కథను ఏడు అంకాల్లో నడిపించారు. ఒక్కాక్క అంకాన్ని 'స్త్రలాలుిగా 
అలో కై ప షా 
విడమరిచి సన్నివేశాలు కల్పించారు. వీటిలో, మొదటి అంకంలో రెండు సన్నివేశాలు కల్పించి 


ఆ తరవాత ఒక్కొక్క అంకంలో ఒక్కొక్క సన్నివేశం పెంచుకుంటూ వచ్చారు. చివరి 
అంకంలో మాత్రం ఒకటి తగ్గించారు. 


అంకం 


“10 0 hk (6 0 “+ 


సన్ని వేశాల సంఖ 5 


oO 100 hWODM 


నాటకంలో, కథ నడవడానికి సన్ని వేశాలు కావలసి ఉన్నౌ్టే సన్ని వేశం నడవడానికి పాత్రలు 
కావాలి. అటువంటి పాత్రల్లో ముఖ్యమైనవి 15; 


అగ్నిహో త్రావదాన్లు టా 
'చెలకవము aN = 
బుచ్చమ వ అ 
వెంకశుశం — 
కరటకశా, స్త్రి, ఆ 


మహేశం — 


మధురవాణి జా 
లుబ్దావధాన్లు అ 
మీనాక్షి ఆ 
రామప్పంతులు ణా 
గిరీశం యా 
సౌజన్యారావు పంతులు - 
భీమారావు పంతులు - 
నాయుడు కూ 
పూజారి గవరయ్య కాక 


కృష్ణారాయపురం అ|గ్రహారికుడు 

అగ్నిహోత్రావధాన్లు భార్య 

వాళ్ళ పెద్దకూతురు, వితంతువు 

అగ్నిపోత్రావధాన్సు కొడుకు 

అగ్నిహోత్రావధాన్లు బావమరిది (విజయనగరం సంస్కృతనాటక 
కంపెనీలో విదూషకుడు 

కరటకశ్ళా స్త్రి, శిష్యుడు (పెళ్ళికూతురి వేషం, దాసరి వేషం 
కూడా వేస్తాడు) 

వేశ్య 

రామచంద్రపురం అగ్రవారీకుడు 

లుబ్దావధాన్ల కూతురు, వితంతువు 

రామచంద్రపురం అ[గ్రహారం కరణం 

లుబ్జావధాన్ల పింతల్లి కొడుకు, వెంకలేశానికి చదువు చెప్పేవాడు 
వకీలు 

ప్లీడరు 

(ప్రైవేటు వకీలు 

వైద్యుడు, మాంత్రికుడు 


కథకు కేంద్రమయిన మరో ముఖ్యవ్యక్తి - సుబ్బి. ఈమె అగ్నిహోత్రావధాన్లు రెండో 
కూతురు. కాని ఈమె ఏ సన్నివేశంలోనూ రంగస్టలంమీదికి రాదు. 

ఇవికాక వివిధ రంగాల్లో వచ్చే చిల్లర పాత్రలు 143 మొత్తం 30 

ఇక, ఈ పాత్రలతో అప్పారావుగారు నాటకం నడిపించిన తీరు పరిశీరించాలి. 

మొదటి అంకంలో మొదటి సన్నివేశం, విజయనగరంలోని బొంకులదిబ్బలో జరుగుతుంది. 
ఇందులో వచ్చే పాత్రలు మూడు - గిరీశం, వెంకటేశం, ఫోటోగ్రాపు పంతులుగారి నౌకరు. 
గిరీశం స్వగతంతో సన్నివేశం ఆరంభమవుతుంది. తన దగాకోరుతనాన్నీ దివాళాకోరుతనాన్నీ 
- మొదట్లోనే - తన మాటకారితనంతోనే బయట పెట్టుకొన్నాడు. “యీ వూళ్ళో మరి 
'మనపప్పువుడకదు” అని (గ్రహించి బిచాణా ఎత్తెయ్యడానికి నిశ్చయించుకొంటాడు. అందుకు 


కన్వాళశుల్కంన నూరేళ్ళ సమాలోచనం.. వలనను 395 


ఉపకరించేవాడు తన శిష్యుడు వెంకటేశం. పరీక్ష పోయిందని ముఖం వేలాడేసుకు వచ్చిన 
వెంకయేశాన్ని ఓదార్చి, సెలవుల్లో చదువు చెప్పి టౌనుస్కూల్లో పై క్లాసులో ప్రవేశపెడతానని 
మాట ఇచ్చి, రహస్యంగా కృష్ణారాయపురం అగ్రహారానికి అతనితో వెళ్ళడానికి ఏర్పాటు 
చేసుకొంటాడు. అతన్ని పంపించి మధురవాణిని ఉంచుకొంటూ ఆనందిస్తూ ఉండగానే 
ఫోచోగ్రావు పంతులుగారి నౌకరు బాకీవసూలు కోసం వస్తాడు. మొదట్లో చెవుడు నటించినా 
మాటల్లో అతన్ని బురిడీ కొట్టంచి అప్పటికి తప్పించు కొంటాడు. ఈ విధంగా గిరీశం 


కథా కేంద్రరంగంలోకి చొరబడ్డానికి (ప్రాతిపదిక ఏర్పడింది. 


రెండో సన్నివేశం మధురవాణి ఇంట్లో గది. నాటకంలో కీలకపాత్రలు వహించే ఇద్దరు 
ఇందులో మొదటిసారిగా వరిచయమవుతారు - మధురవాణి, రామప్పంతులు అప్పటివరకు 
గిరీశం “ఆడాలో ఉన్న మనిషి మధురవాణి. ఆమెను తన ఇంట్లో పెట్టుకోవాలని రామప్పంతుల 
తహతహ. అతనితో రామచంద్రపుర అగగ్రహారానికి వెళ్ళడం ఆమెకూ సమ్మతమే. కాని, గిరీశంతో 
తాను తెగతెంపులు చేసుకుంటేనే కాని తనతో సరసాలాడ్డానికి వీల్లేదని రామప్పంతులుకు 
ఖండితంగా చెబుతుంది. “ఇక్కడి రుణాలూ పణాలు తీర్చుకోవడానికి మీరు శలవిచ్చిన 
రెండువొందలూ యిప్పిస్తే యీ క్షణం తెగుతెంపులు చేసుకుంటాను” అంటుంది. అతను 
రెండు వందలూ వెంటనే ఇచ్చినా, అతని చొరవకు విసుక్కొని నోట్లు పారేస్తుంది. ఇంతలో 
గిరీశం రావడం చూసి రామప్పంతులుకు చెబుతుంది. గిరీశం తంతాడేమోనని భయపడి, 
రామప్పంతులు మంచం కిందికి దూరతాడు. గిరీశం హుషారుగా వచ్చి భుజం తట్టబోతే 
మధురవాణి తప్పించుకుని తనను ముట్టుకోవద్దంటుంది. “అదేమిటి ఆ వికారం” అంజు, 
“ఆఖరు వికారం” అంటుంది. తను అక్కడ ఉన్న సంగతి చెప్పేస్తుందేమోననీ, గిరీశం 
తంతాడేమోననీ మంచంకిందున్న రామప్పంతురికి భయం. వాళ్ళిద్దరూ ఘాటుఘాటుగా 
మాట్లాడుతూ ఉన్నంతలో పూటకూళ్ళమ్మ వచ్చి తలువు తడుతుంది. ఆమెకు భయపడి 
గిరీశం కూడా ఆ మంచం కిందికే దూరతాడు. గిరీశమూ రామప్పంతులూ ఒకరినొకరు 
పలకరించుకుంటారు. గిరీశం రామప్పంతుల్ని ఇసింటా రమ్మని, తను గోడవైపు చేరతాడు. 
గిరీశాన్ని కొట్టడానికి చీవురుకట్ట తెచ్చుకొచ్చిన పూటకూళ్ళమ్మ మంచం క్రిందికి వంగి 
రామప్పంతుల్ని కొడుతుంది. గిరీశం పూటకూళ్ళమ్మ మంచం కిందికి దూరిన సమయంలో 
రెండో వేపునుంచి వచ్చి, రామప్పంతులి నెత్తిమీద చరిచి సెరటివేపు వరుగెత్తిపోతాడు. 


కథాకార్యరంగాల్లో మరో కేంద్రానికి రెండు (ప్రధాన పాత్రలు చేరడానికి ఈ సన్నివేశంలో 
(ప్రాతిపదిక ఏర్పడింది. చిల్లర పాత్ర అయిన పూటకూళ్ళమ్మ రంగంమీదికి వచ్చింది ఈ 
ఒక్కసారే అయినా, ఈమెను చూస్తే గిరీశానికి బెదురన్నసంగతి నాలుగో అంకంలో మొదటి 
సన్ని వేశంలో మధురవాణి రామప్పంతులుకు గుర్తుచేసి ఉపాయం చెబుతుంది. 


రెండో అంకం మొదటి సన్నివేశం - కృష్ణారాయపురం అగ్రహారంలో అగ్నిహోత్రావధాన్లు 
ఇంట్లో, అగ్నిహోత్రావధాన్నూ వెంకమ్మ కొడుకును గురించి మాట్లాడుకుంటూ ఉండగా, ఆ 
కొడుకు వెంకలేశమూ గిరీశమూ ప్రవేశిస్తారు. వెంకమ్మ అన్నగారు కరటకళా,స్తీ, అతని 
శిష్యుడు మహేశమూ అప్పటికే అక్కడుంటారు. తన కొడుకు ఇంగ్లీషు చదువుకోసం ఎంత 
ఖర్చయినా బాధపడకూడదన్నది వెంకమ్మ అభిప్రాయం. “మనకీ యింగిరీవు చదువు అచ్చిరాదని", 
చాలా డబ్బు ఖర్చవుతోందనీ అవధాన్ల బాధ. “నీ భూమెందుకమ్మాలమ్మా? మన సొమ్ము 
చెడతిని కావ్వున్నాడు. అతడే పెట్టుకుంటాడు” అంటాడు కరటకశ్ళా స్త్రి. ఈ సమయంలో 
గిరీశం ప్రవేశించి, వెంకటేశం “ఫస్టుగా పాసయినాడు. నేను చాలా శమపడి చదువు చెప్పానండి” 
అంటాడు. అగ్నిపోత్రావధాన్లు ఆదిలోనే తన లక్షణాన్ని కనబరుస్తూ, “అపృచ్చవు మాటలు” 
మాట్లాడతాడు. అయినా, గిరీశం మాటకారితనం వల్ల మారిపోక తప్పలేదు. “చూశారా 
కొంచం నాకు ప్రథమ కోపం. యవరో తెలియకుండా అన్న మాటలు, గణించకండేం,” అని 


(కన్యా ముల ం: నూరేళ్ళ నమాలోచనం... 


గిరీశంతో అంటాడు. “యిన్నాళ్ళకి మా అగ్నిపోత్రుడికి తగినవాడు దొరికాడు” అనుకుంటాడు 
కరటకశా,జ్హ. మాటల సందర్భంలో, “మావాడికి డబ్బు ఖర్చు లేకుండా పెళ్ళయే సాధనం కూడా 
చళ్ళ సనక చలది' అని గిరీశానికి చెబుతూ, అగ్నిపోతావధాన్లు, తన రెండో కూతురు సుబ్చిని, 
రామచంద్రపురం అ(గ్రహారంలోని లుబ్బావధాన్గుకు పద్దెనిమిది వందలికి ఇచ్చి పెళ్ళిచెయ్యడానికి 
నిశ్చయించినట్టు చెబుతాడు. కరటకశా, స్త్ర, వెంకమ్మా ఈ నిశ్చయాని వ్యతిరెకిస్తారు. ఆ 
లుబ్బావధాన్డు తన పెత్తల్లి కొడుకనీ, అరవై ఏళ్ళుదాటాయనీ, ఈ సంబంధాన్ని ఆయన వదలడనీ 
చెబుతాడు గిరీశం. “అమ్మీ నేనో ఉపాయం చెబుతాను యిలారా” అని వెంకమ్మను పక్కకు 
తీసుకు వెళ్తాడు. కరటకశాస్తి.. ఈ స్టలంలోనే బుచ్చమ్మ మొట్టమొదటిసారిగా గిరీశం 
కంటబడుతుంది. “పొ బ్యూటిఫుల్‌! కెటనెక్‌ 'స్పెక్టెడ్‌!” అనిపించిన గిరీశం, “పెద్ద కాంపేనుకి 
అవకాశం యిక్కడ కూడా దొరకడం నా అదృష్టం” అనుకొంటాడు. 


రెండోస్టలంలో కరటకశాస్తి,కీ, శిష్యుడు మహేశానికీ దేవాలయం వువ్వుల తోటలో 
మంటపంమీద సంభాషణ నడుస్తుంది. మవాశానికి సంస్కృతం చదువు మీద చులకనభావమూ 
ఇంగ్రీషు చదువుమీద గౌరవభావమూ ఉన్నట్టు ఇందులో స్పష్టమవుతుంది. ఈ సన్నివేశంలో 
చెప్పుకోవలసిన ముఖ్యవిషయం, “ఓ పదిరోజులు నువ్వు ఆడపిల్ల వయిపోవాలి” అని కరటకశా, స్తై, 
తన శిష్యుడికి చెప్పి, సుబ్బి పెళ్ళి తప్పించడానికి తను తల పెట్టున ఉపాయం బయటషెడతాడు, 
“నువ్వు నెగ్గుకొస్తే మా పిల్లన్నీకిచ్చి యిల్లరికం వుంచుకుంటాను” అని మాట ఇస్తాడు. 

మూడో సన్నివేశం అగ్నిహోత్రావధాన్లు ఇంటి ఎదటి వీధి. అంతకు ముందురోజు రాత్రి 
భోజనాలదగ్గర కన్యాశుల్కం మీద లెక్చరివ్వడానికి చేసిన (ప్రయత్నం ఎలా వరిణమించిందో 
గిరీశం వెంకళకుశానికి చెబుతాడు. “నీ తండ్రిని పోకెట్లో వేశాను”, అన్నవాడే, పెళ్ళి ఆపడానికి 
బ్రహ్మశక్యం కాదు అంటాడు. అయినా ఒక _ “పొలిటికల్‌ మహ్న్మోస్త్రం' ప్రయోగించి కత్తు 
కరిపేశాననీ, “బాగా ఆలోచిస్తే యిన్సెంటు మారియేజి కూడుననే తోస్తూంది” అనీ చెప్పి 
తన వాదాన్ని వివరిస్తాడు. ఆ తరువాత, తనురాసిన ‘The Widంwి అన్న పద్యం శిష్యుడికి 
ఉపదేశిస్తాడు. ఇంతలోనే, “ఏంవండీ హనుమాన్లుగారూ-మీపేరేవింండీ!” అంటూ వచ్చి 
కలుస్తాడు అగ్నిహేత్రావధాన్లు. ఇద్దరూ దావాలగురించి మాట్లాడుకుంటారు. బుచ్చమ్మ కేసు 
విషయంలో “జబ్బల్ఫూర్‌ హ్తాకోర్టు తీర్పొహటి మనకి మహా బలంగా వుంది” అంటాడు గిరీశం. 
దావాల గెలుపు విషయంలో అగ్నిహోత్రావధాన్లకు భరోసా ఇస్తాడు. 

మూడో అంకంలో మొదటి సన్నివేశం - రామచంద్రపురం అగ్రహారంలో రామవ్పంతులు 
ఇంటో సావిట్టో రామప్పంతులు కథ పైకి పటారం, లోపల లొటారంలా ఉన్న సంగతి తెలిసి 
మధురవాణి, “తెలియక మోస పోతినే' అని పాడుతూ ఉంటుంది. ఇంతలో రామప్పంతులు 
వస్తాడు. ఆ ఇద్దరి సంభాషణలో, లుబ్దావధాన్ల పెళ్ళి విషయం వస్తుంది. “ఆముసలాొడికి 
పెళ్ళెందుకు? మీ కోసవేం యీ యెత్తంతాను”, అని మధురవాణి రామప్పంతుల్ని దెవ్వ్పుతుంది. 
ఈ పెళ్ళి కుదర్చడానికి తను ప్రయోగించిన లౌక్య(ప్రజ్ఞను వంతులు వివరిస్తాడు. ఈ పెళ్ళివల్ల 
(ద్రవ్యాకర్షణ ఎలా జరుగుతుందో చెబుతూనే “ఆ ముసలాణ్లి కాపాడదావంనే, యీ పెళ్ళి 
తల పెట్టాను,” అంటాడు. ఈ పెళ్ళి అయితే మీనాక్షి ఆటకడుతుందని అంటాడు. “మీనాక్షి 
ప్రవర్తన బాగుంది కాదంటూ మీరే చెప్పాలీ? మీరు కంట పడ్డ తరవాత యే ఆడదాని (ప్రవర్తన 
తిన్నగా ఉంటుంది?” అంటుంది మధురవాణి. ఈ వెళ్ళి మానిపించెయ్యమని ఆమె చెప్పినా, 
“నీ మేజువాణి పెట్టి పదిరాళ్ళిస్తాను. మాటాడకూరుకో,” అంటాడు రామప్పంతులు. ఇంతలో 
హెడ్‌ కానిస్టేబిల్‌ వచ్చి ఇనస్పెక్టరుకు టోపీ వేసిన విషయం ఎత్తేసరికి రామప్పంతులు, మాట 


లు 


సరుకోవడానికి అవస పడతాడు. 
వ్‌! రు 


ఈ సన్నివేశంలో తెలియవచ్చేవి రెండు ముఖ్యవిషయాలు: (1) అగ్నిహోత్రావధాన్ల 
రెండనకూతుర్ని లుబ్జావధాన్ల కిచ్చి పెళ్ళి చెయ్యడానికి సంబంధం కుదిర్భినవాడు రామప్పంతులు; 
(2) ఈ పెళ్ళి మానిపించమని అడుగుతుంది మధురవాణి. 


ఆ తరువాతి సన్నివేశంలో కరటకశా,స్రై; ఆడవేషంలో ఉన్న తన శిష్యుడు మహేశంతో 
రామప్పంతులి ఇంటికి వచ్చి మధురపాణిని చూసి ఆశ్చర్యపోతాడు. కరటకశా,స్తి,కీ మధురవాణికీ 
పాత "స్నేహం ఉన్నదని వాళ్ళ సంభాషణలో వెల్లడి అవుతుంది. గిరీశం సంగతి మధురవాణికీ 
తెలుస్తుంది, కరటకశ్ళాస్త్రికీ తెలుస్తుంది. కరటకశ్ళాస్త్రి వెంట ఆడపిల్ల వేషంలో వచ్చినవాడు 
అతని శిష్యుడేనన్న సంగతి మధురవాణి కనిపెట్టింది. “యీ కన్నెపిల్ల నోరు కొంచెం చుట్టవాసన 
కొడుతూంది!” అంటుంది. లుబ్బావధాన్లకి నిశ్చయించిన పిల్ల తన మేనకోడలేననీ ఈ పెళ్ళి 
చిక్కు తప్పించి సహాయం చెయ్యమని కరటకశ్ళాస్త్రి మధురనాణిని వేడుకొంటాడు. ఆమె 
అందుకు ఒప్పుకొని వంతులుతో మాట్లాడిన తరవాత _ మీనాక్రిక్రీ సిద్దాంతికీ ఆశపెట్టి మంచి 
చేసుకోమని సలహోఇస్తుంది. ఎటునుంచి ఎచొచ్చినా హెడ్‌ కానిస్టేదిల్‌ కు మాత్రం నిజం 
చెబుదామంటుంది. ఇంతలో రామప్పంతులు తిరిగి రావడం, కరటకశా, సులు తనను గుంటూరు 
శాస్త్రులు” గా పరిచయం చేసుకొని తమదగ్గర రాచకార్యం ఉండివచ్చాననడం, ఇన స్పెక్షరు జవాను 
ద్యారా రామప్పంతులు పంపవలసిన పాతిక రూపాయలూ కరటకశా స్త్రి, దాఖలు చేసుకోవడం, 
జరిగిన తరువాత అసలు విషయం చర్చలోకి వస్తుంది. లుబ్బావధాన్లకు తక్కువ రేటుకు ఈ 
“పిల్లను కుదిర్చి, వచ్చేడబ్బుతో ఐదో వంతు తనకు ఇచ్చేటట్టయితే వ్యవహారం నడిపిస్తానని 
రామప్పంతులు మాట ఇస్తాడు. 

మూడో సన్నివేశం కృష్ణారాయపురం అగ్రహారంలో అగ్నిహోత్రావధాన్ల ఇంటికి మారుతుంది. 
గిరీశం బుచ్చమ్మకోసం ల. తహతహ అతని స్యగతంలో వెల్లడి అవుతుంది. బుచ్చమ 
వచ్చి తలుపుతీసిన తరవాత వెంకళుశాొన్ని పిలిపించి, ఇంగ్లీషు పాఠం చెప్పే వంకమీద వితంతువుల 
(ప్రస్తావన తెచ్చి, వాళ్ళు వునర్వివాహం చేసుకోవడం మంచిదని బుచ్చమ్మకు తెలియజెబుతాడు. 
విడో మారేజి సభవారు చేసే సహాయాన్ని గురించి కూడా చెబుతాడు. “పెండ్డాడకుండా వున్న 
వెధవపిల్లలు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన పాపమును చేస్తున్నారు ” అనేసరికి అగ్నిహషోత్రావధాన్న్లు 
(వ్రవేశిస్తాడు- “మా కుర్రవాడికి చదువు చెప్పుతున్నారూ?" అంటూ “యేదీ కూడా 
వింఛాను కొద్దిగా చెప్పండీ,” అన్న మాటతో గిరీశం, విషయం మార్చి, “మొత్తము మీద మీ 
ఇంగ్లీషు చదువు మంచిదిలాగే కనబడుచున్నది,” అని అగ్నిహోత్రావధాన్త చేత అనిపించి, మళ్ళీ 


దావాల మీదికి ఆయన దృష్టి మళ్ళిస్తాడు. “యేదో అంతా మిమ్మలినే నమ్ముకుని వున్నాను”, 
అనీ అనిపిస్తాడు. 


నాలుగో సన్నివేశంలో బుచ్చమ్మ, గిరీశం గొప్పతనాన్ని గురించి వెంకశేశాన్ని అడుగుతుంది. 
వాడు గిరీశాన్ని ఆకాశానికెత్తేస్తాడు. అంతలో గిరీశం వచ్చి, “వదినా యీ చెట్టుకింద నిలబడితే 
మీరు వనలక్షిలా వున్నారు,” అన్న ఉపోద్దాతంతో బుచ్చమ్మకు బోధ చెయ్యడం ప్రారంభిస్తాడు. 
తామిద్దరూ పెళ్ళి చేసుకుంటే భవిష్యత్తు ఎంత దివ్యంగా ఉంటుందో అందంగా చిత్రించి, “మీ 
లాంటి దివ్య సుందర విగ్రహమూ, గుణవంతురాలూ, నా మీద కనికరించి" గిరీశంగారూ 
నన్ను పెళ్ళాడండి' అని అంశే పెళ్ళాడతానుగానీ అచ్చమ్మల్నీ, పిచ్చమ్మల్నీ మెడకి కట్టుకుని 
“ఉత్తమ (బ్రహ్మచర్యం, లోకోవకారం మానుకుంటాననుకున్నారా యేమిటి?” అంటాడు గిరీశం. 
మరి కొద్ది సేవట్లో అగ్నిహోత్రావధాన్లు వచ్చాక దొరల తరిఫీదుగురించి, ఆ తరవాత దావాల 
గురించి ఆయన దగ్గర (ప్రస్తావిస్తాడు. “నాకు యింగిలీషు తెలియకపోవడం చాలా చిక్కొచ్చింది"” 
అని కూడా ఆయన చేత అనిపిస్తాడు. 

బుచ్చమ్మను ఆకర్షించే ప్రయత్నంలో గిరీశం, ఈ సన్నివేశంలో చాలా ముందుకు వెళ్తాడు. 


నాలుగో అంకంలో మొదటి సన్ని వేశస్తలం రామప్పంతులి ఇంటిసావిడి. లుబ్దావధాన్లకు 
అగ్నిహోత్రావధాన్ల కూతురితో పెళ్ళి జరిగేటట్టయితే, ఆ పెళ్ళికి గిరీశం కూడా ఆడ పెళ్ళివారితో 
వచ్చినప్పుడు రామవ్పంతులుమీద అతను _ చెయ్యిచేసుకునే [ప్రమాదం . ఉందని మధురవాణి 
పంతుల్ని హెచ్చరిస్తుంది. దాంతో అతను, ఆ పెళ్ళి తప్పిపోవడానికి తంత్రం పన్నానని 


Ce కన్యా ము లం: నూరేళ్ళ నమాలోచనం... 


మధురవాణికి చెబుతాడు. ఒకవేళ తప్పకపోతే, గిరీశం వల్ల పంతులికి (ప్రమాదం రాకుండా 
ఉండడానికి, పెళ్ళి వంటలకు పూటకూళ్ళమ్మను కుదర్భమని మధురవాణి వంతులికి సలవో 
ఇచ్చి అతని మెప్పు పొందుతుంది. ఇంతలో, ఒక ఉతరం చేత బటుకొని లుబావధాను 
ధుమధుమలాడుతూ ప్రవేశిస్తాడు. “నాకు పెళ్ళీ వొద్దు పెడాకులూ వొద్దు” అంటాడు. తన 
యంత్రం అప్పడే పారిందనుకుంటాడు పంతులు. ఆ ఉతరం, అగ్నిపోత్రాదధాన్ల "పేరుతో 
తను రాసిందేనని అతని అనుమానం. కొని అది గిరీశం లుబావధానుగారి చీరరాసినది. 
అగ్నిహో|తావధాన్గుగారు ఈ పెళ్ళికి ఏధైబండ్లమీద ఊరివాళ్ళందరినీ తర్లించుకు వస్తున్నారనీ 
ఒక ఏనుగునూ మూడు లొట్టిపిట్టలనూ ఐదుగుర్రాలనూ కూడా తేబోతున్నారనీ, “చిన్నది 
బహొాలక్షకాంగా వుంటుంది గాని కొంచెం 'పెయ్యనాకుడు మాతం కద్దు. అద్దానిని మనవారు 
వైధవ్య హేతువు అండ్రు”, అనీ గ్రాంథికం ఒలకబోస్తూ రాశాడు. దాంతో లుబావధానకు మనస్సు 
విరుగుతుంది. కాని, అంతలోకే పోస్టు జవాను వచ్చి మరో ఉత్తరం ఇస్తాడు. త సకిజకత 
అక్క గ్రేదని అగ్నిహోత్రావధాన్లు రాసినట్లుగా ఉన్నది అది. అందులో, తాను “పెసిరిగొట్లు' అనీ 
'ముసరినాడు' అనీ 'క్షయరోగం' ఉందనీ, అగ్నిపో(త్రావధాన్లుకు ఎవరో చెప్పినట్టు రాయడం 
వల్ల లుబ్ఞావధాన్లకు ఉక్రోషం వచ్చి మనస్సు మళ్ళీ పెళ్ళి మీదికి మొగ్గుతుంది. మాటల్లో 
అదనుచూసి గుంటూరు శాస్త్రులు సంబంధం సంగతి చెప్ప, పిల్ల ఐశ్వర్య లక్షణాలు వర్షించి, 
పిల్లను చూపెంచి, అవధాన్లను పెళ్ళికి ఒప్పిస్తాడు రామప్పంతులు. కాసేపట్లో సిద్దాంతి వచ్చి, పిల్ల 
రూపాన్ని వర్షించి, చెయ్యి చూసి, బ్రహ్మాండమైన జాతకమని చెప్పి త్రయోదశినాడు పెళ్ళికి 
మంచిదని కూడా చెప్పినిష్కరమిస్తాడు. ఆ తరవాత కరటకశా,స్తి, వచ్చి లుబ్బావధాన్లతో “పెళ్ళి 
నిశ్చయం చేసుకుంటాడు. పెళ్ళి సమయంలో పిల్ల ఒంటిమీద మధురవాణి కంచు పెట్టి, 
తరవాత తీసుకుపోతానంటాడు పంతులు. 

తరవాతి సన్నివేశంలో లుబ్బావధాన్తూ కరటకశా, స్త్రీ ఏకరాత్రి వివాహానికి ఒప్పుదల అవుతారు. 
మూడో సన్నివేశంలో కరటకశాస్త్రి, మీనాక్షిని కలుసుకొని ఆమెకు ఒక “పులిమొహరు” 
ఆశపెట్టి మంచి చేసుకొంటాడు. ఇంతలో సిద్దాంతి వచ్చి, “నాలుగడియల రాత్రుందనగా 
శుభముహౌర్తం” అని చెప్పి మంగళస్నానాలు చేయించమని తొందర చేస్తాడు. 

నాలుగో సన్నివేశంలో, రామప్పంతులు పెద్దిపాలెం లౌక్యుల్ని పెళ్ళికి పిలిచి తిరిగి వచ్చేసరికి 
ఆ లుబ్దానధాన్ల ఇంటి అరుగుమీద వసువుబట్టులు కట్టుకుని ఆయనా, పెళ్ళికూతురి వేషంలో 
ఉన్న మహేశమూ కనిపిస్తారు. అప్పటికే పెళ్ళి అయిపోయినందుకు ఆయన చిందులు 
తొక్కుతాడు. పిల్లని అమ్మిన రూపాయలు పట్టుకొని 'గుంటూరుశా స్త్రుల్లు! వెళ్ళిపోయాడని 
తెలిసి మరీ రెచ్చిపోతాడు. అంతలో సిద్దాంతివచ్చి జబర్హస్తీగా మాట్లాడుతూ చెయ్యివట్టుకునే 
సరికి రామప్పంతులు తగ్గుతాడు. “మర్యాదగా మాట్లాడితే, నా అంత మంచివాడు లేడు”, 
అని యోగ్యతాపత్రం తనకే ఇచ్చుకుంటాడు. మరో మూడు చిల్లరదృశ్యాల తరవాత ఐదో 
సన్నివేశం మొదలవుతుంది. ఇందులో, గిరీశం తన మాటకారి తనంతో బుచ్చమ్మను పూర్తిగా 
ఆకర్షించి, చివరికి “మీరు యేం జౌెయనుంచేు అది చేస్తాను,” అనిపిస్తాడు. 

వంచమాంకం మొదటి సన్నివేశం లుబ్బావధాన్ల పీడకలలతో మొదలవుతుంది. తాను 
చేసుకున్న పిల్ల రెండో పెళ్ళిదేమోనన్న అనుమానం దానికి కారణం. దాని మొదటి మొగుడు 
పిశాచమయి వచ్చి తనను చంవబోయాడని భయపడతాడు. “యీ పెళ్ళాం ముండ నా యింట్లో 
వుంఘే నేను చచ్చిపోతాను; మరి బతకను,” అని మీనాక్షితో అంటాడు. ఆమె సర్దిచెప్పబోతే, 
ఆ పిల్లనే నిజం అడగమని బతిమాలతాడు. ఆమె తిరిగి వచ్చి “మీ మాట నిజవేం నాన్నా,” 
అనే సరికి ఇంకా భయపడిపోతాడు. మీనాక్షి లోపలికి వెళ్ళి పెళ్ళికూతురు వేషంలో ఉన్న 
మహేశాన్ని కొచ్చేసరికి, వాడు మీనాక్షిని కొరికి పారిపోతాడు. కొత్త పెళ్ళికూతురు నూతిలో 
పడిందేమోనని లుబ్బావధాన్లకు అనుమానం. అంతా ఉపద్రవంగా కనిపిస్తుంది. 

రెండో సన్నివేశం రామప్పంతులి ఇంట్లో. వంతులు ఇంట్లో లేడు. భక్త, పోలిశెట్టి, 


కన్యాశళుల్శు ౦: నూరేళ్ళ నమాలో చనం... లాల 399 ) 


సిద్దాంతి, మధురవాణి పేకాడుతూ ఉంటారు. పూజారిగవరయ్య ఆట చూస్తూ ఉంటాడు. 
వాళ్ళు పహొషారుగా పరాచకాలాడుకుంటో ఆడుతూ ఉండగా ఎధి తలుపు చప్పడవుతుంది., 
పంతులు వచ్చాడేమోనని వాళ్ళను హెచ్చరించి మధురవాణి వాళ్ళున్న గది తలుపు గొళ్ళెం 
బిగించి, వీధి తలుపు తీస్తుంది. పెళ్ళికూతురి చేషంలో పారిపోయివచ్చిన మహేశం, మధురవాణి 
కంట మధురవాణికి ఇచ్చేస్తాడు. ఆమె అతనితో కాసేపు సరసాలాడి, “నీకు దాసరి వేషం 
వేస్తాను. కొత్త అగ్రహారం పోయి నీ గురువును చేరుకుందుగాని” అంటుంది. మహేశం అటు 
వెళ్ళగానే మళ్ళీ ఆటకొనసాగుతుంది కాని కాసేవచ్చోనే రామప్పంతులు వస్తాడు. “లుబ్బావధాన్గు 
మాయ పెళ్ళాన్ని వాళ్ళ యింట్లోంచి లేవదీసుకుపోయి యెక్కడ పెట్టారు” అని ఎదురుదాడి 
చెయ్యడమే కాకుండా, “ఆ కంబు తాందే, గడపలో కాలు పెట్టనివ్వీ నంటుంది. 

వవాతో సన్ని వేశం లుబ్దావధాన్ల ఇంటివాకిలి. “అన్ని విధాలా యా రామప్పంతులు నా 
కొంపదీశాడు ” అని _లుబ్జావధాన్లు బాధపడుతున్న సమయంలో రామప్పంతులు ్రవేశించి, 
'పెళ్ళికూతురికి పెట్టిన కంటు ఇమ్మని ఒత్తిడి చేస్తాడు. ఇద్దరూ మాటామాటా అనుకుంటారు. 
ఆ తరువాత మీనాక్షీ అసిరిగాడూ, పూజారి గవరయ్యా వస్తారు. పూజారి ఆ పెళ్ళికూతురు 
కూడా దెయ్యమేనని చెప్పి, దాన్నీ, దాని మొదటి మొగుళ్లీ కూడా సీసాలో బంధించేశానని 
చబుబుతొడు, 

తరువాతి సన్నివేశంలో రామచంద్రపురం అగ్రహారంలో సారాదుకాణం వెనకున్న తోటలో 
మునసబు, మనవాళ్ళయ్య, వీరేశ, బైరాగి, సారాదుకాణదారు, పోలీసు పాడ్‌ కాన్న్నేబిల్‌, 
పావల్లారు ముచ్చట్లాడుకుంటూ, యోగిని” అందించిన సారా సేవిస్తూ ఉంటారు. కాసెవటికి 
రామప్పంతులు హెడ్డు దగ్గరికి వచ్చి లుబ్బావధాన్లు దగ్గరినుంచి మధురవాణి కంజు ఇప్పించమని 
అడుగుతాడు. ఆ పిల్ల గానీ కంకు పట్టుకు పరారి అయిపోయి ఉంతే దాని ఖరీదు 
ఇప్పించెయ్యమంటాడు. దొంగ సాక్ష్యం పలకడానికి బైరాగి కూడా సిద్దం అవుతాడు - 
“యేవైంనా దొరికితే హరిద్వారంలో మఠానికి వనికొస్తుందని” అంటాడు. 

ఐదో సన్ని వేశంలో దేవాలయంగుమ్మం దగ్గర "హాజ్‌ కాని'స్టేదిల్‌ ; రామప్పంతులూ 
మాటాడుతూ ఉంటారు. లుబ్దావధాన్లు కంటు సంగతి తెలియదన్నాడనీ తమకు పన్నెండు 
రాళ్ళు పారేశాడనీ చెప్పి రామప్పంతులి చేతిలో మూడు రూపాయలు పెడతాడు. ఇక 
మీనాక్షిని పట్టుకుంటే కొంత ఆచోకీ తెలుస్తుందని రామప్పంతులు లుబ్బావధాన్ల ఇంటికి వెళ్ళి, 
అసిరిగాడికి లంచమిచ్చి, మీనాక్రిని సావిట్లోకి పిలవమంటాడు. 


మరుసటి సన్నివేశంలో మీనాక్షీ రామప్పంతులూ ముచ్చట్లాడు కోడంలో, ఆమెను తను 
'పెళ్ళిచేసుకుంటానని మాట ఇచ్చి, పెట్టలో మధురవాణి కంబు ఉందేమో చూడమని 
మీనాక్షిని అడుగుతాడు. ఆమెను పెళ్ళాడతానన్నదానికి [ప్రమాణంగా దీపం ఆర్పేసి మీనాక్షిని 
కౌగలించుకుంటాడు. ఇంతలో, లుబ్బావధాన్లు ఆ చీకట్లో వచ్చి రామప్పంతులు కాళ్ళమీద 
కర్రతో కొట్టి, “బందిపోటు గాడిదె కొడుకా!” అని తిడతాడు. రామప్పంతులు కుంటుకుంటూ 
బయటికి పోగానే మీనాక్షిని కూడా బయటికి తోసి గడియవేసుకుంటాడు. రామప్పంతులు ఇంటికి 
పరుగెత్తుతుంటు మీనాక్షి అతని వెంటబడుతుంది. రామప్పంతులు ఇంటికి వచ్చి మధురవాణిని 
వేగిరం తలుపు తియ్యముంటే ఆమె తియ్యదు. కంటె సంగతి ఆమె అడిగితే, “రేపు 
పొగలు గాని కంళు యివ్వనన్నాడు లుబ్బావధాన్లు” అంటాడు రామప్పంతులు. మీనాక్షి వచ్చి, 
“మీ కాగల పెళ్ళాన్ని గదా యెక్కడికి పోతాను?” అంటుంది. కొంత ఘర్తణ అయిన తరవాత, 
“అయితే యిక్కడే వుండు. ఇప్పుడే వస్తాను” అంటూ వీధంట నడుస్తాడు. దాసరి వేషంలో 
ఉన్న మహేశం పాడుతున్న పొటు -- “యిల్లు యిల్లనియేవు! యిల్లు నాదనియేవు! నీయిల్లు 
యెక్కడ చిలుకా?” అన్నది - వినిపిస్తూ ఉంటుంది. రామప్పంతులు అక్కణ్ణించి వళు గెత్తుకు 
పోవడంతో ఆ సన్నివేశం ముగుస్తుంది. 


ఆరో అంకంలో ఏడు సన్ని వేశాలున్నాయి. అందులో మొదటి సన్నివేశంలో పెళ్ళీవారితో 


తరలివచ్చిన అగ్నిహోత్రావధాన్లకు రామప్పంతులు తొరసపడతాడు. అప్పటికి పదిరోజుల కిందకు 
లుబ్దావధాన్లకు వేరే అమ్మాయితో వెళ్ళి అయిపోయిందని చెబుతాడు రామప్పంతులు. “వెళ్ళి 
గాడిదకొడుకు యెవింకలు విరగొడతాను” అంటాడు అగ్నిహోత్రావధాన్లు. తరవాత సన్ని వేశంలో 
అగ్నిహషోత్రావధాన్నూ రామప్పంతులూ వెంకమ్మ తదితరులూ ఉంటారు. “గాడిడె కొడుకుని 
మా చెడ్డ దెబ్బలు కొళ్ట్రుశాను యేనుగులూ గుజ్యాలూ తెచ్చాను వీడి (శ్రాద్దం మీదికి! 
తోవఖర్చయినా వొక దమ్మిడీ ఇయ్యడష” అంటూ మొదలుపెడతాడు _ అగ్నిపో|తావధాను. 
లుబ్దావధాన్లమీద (క్రిమినల్‌ కేసు తేవడనికి అవకాశముందా, అని రామవ్పంతుల్ని అడిగినవ డు 
అతను బాగా (ప్రోత్సహిస్తాడు. కేసు ఖర్చుల నిమిత్తం డబ్బు లేదంశే, పోలిశెట్టి దగర తాకట్లు 

Ro a ళు 
పెట్టి డబ్బు తీసుకోవడానికి, “యేదో ఓ సరుకు వేగిరం పట్టుకురండి,” అని సలహోఇస్తాొడు. 
“అయ్యవారు” గిరీశం కోసం అడిగితే అతను ప్రయాణం మధ్యలో బుచ్చమ్మ ఉన్న బండిలోకి 
ఎక్కినట్టు తెలుస్తుంది. “అయ్యవారు పకీరు ముండని లేవదీసుకు పోయాడూ? నగలపెబు? 
నా కోర్టు కాగితాలో!” అని చిందులు తొక్కుతాడు అగ్నిహోత్రావధాన్లు, ష్‌ 

న 


మూడో సన్ని వేశం ఆ విశాఖపట్నంలో మధురవాణి బసకు ఎదురుగా ఉన వీధిలో 
అప్పటికే కేసు ఖర్చుల "పేరు చెప్పి రామప్పంతులు అతని దగ్గర చాలా డబ్బు గుంజుతాడు. 
మీ కడియం మధురవాణి దగ్గర తాకట్టు పెట్టి డబ్బు తెద్దామని రామప్పంతులు సలహా 
ఇస్తాడు. అగ్నిహేత్రావధాన్ల వంటి (జటాంతస్వ్యాధ్యాయి' వేశ్యల కొంపలకు వెళ్ళడు కదా! 
అందువల్ల ఆ కడియం రామప్పంతురలిచేతికే ఇచ్చి డబ్బు తెమ్మంటాడు. ఇంతలో కే వాళ్ళ వకీలు 
నాయుడు ప్రవేశిస్తాడు. ఈ కేసులో నాయుడు రాసిన డిఫెన్సు బాగాలేదని భుక్తగారన్నారని 
అంటాడు అగ్నిహేత్రావధాన్లు. అవధాన్గుగారు భీమారావు పంతులుగారికి వకాల్తీ ఇచ్చారని 
రామప్పంతులు నాయుడుతో చెబుతాడు. “అయితే నన్నిలాగు అమర్యాదచేస్తారూ? యొ 
బ్రాహ్మడి యోగ్యత యిప్పుడే కలక్షరుగారి బసకు వెళ్ళి మనవి చేస్తాను” అని వెళ్ళిపోతాడు 
నాయుడు. తరవాతి సన్ని వేశం = విశాఖపట్నంలో లుజ్ఞావధాన్దుగారి బస. లుబ్జావధాన్లు 
తన పరిస్థితికి విచారిస్తూ ఉండగా రామప్పంతులువచ్చి, “కంబు సిగకోసిరిగాని, మీకు ఓ 
గొప్ప సాయం చెయ్యడానికి వొచ్చాను. మీ అవస్థచూస్తే నాగుండె నిరైపోతూంది” అంటూ 
సానుభూతి ఒలకబోస్తాడు. డిప్టీకలక్రరికి చెయ్యి తడిచెయ్యడానికి సొమ్ముకావాలంటాడు. కాని 
లుబ్బావధాన్సు అతని మాట వినకుండా వెళ్ళిపొామ్మంటాడు. ఇప్పుడు సౌజన్యారావు పంతులు 
వచ్చేసరికి రామప్పంతులు ఆయన స్తోత్రం మొదలు పెట్టి, “శలవైతే గట్టి డిఫెన్సు సాక్ష్యలా” 
అని చెప్పబోతుంకే, సౌజన్యారావు పంతులు అతన్ని పొమ్మంటాడు. తరవాత లుబ్బావధాన్లకూ 
సౌజన్యారావు పంతులుకూ జరిగిన సంభాషణలో “ఆ గుంటూరు శ్వాాస్త్రుల్లుకి పడవంట 
దేశ యాస” లేదని తెలుస్తుంది. ఐదో సన్నివేశంలో విశాఖపట్నంలో మధురవాణి ఇంటి 
ఎదుట ఉన్న వీధి కొసలో కరటకశ్ళొస్త్రి, “నువ్వు ఆ కంబు వాళ్ళ  నెత్తిని కొట్టకుండా 
లేచిరావడం నుంచి, యూ ముప్పంతా వొచ్చినట్టు కనబడుతుంది” అంటాడు శిష్యుడితో. 
మధురవాణిని మంచి. చేసుకొని ఆ కంటె ఎరువువుచ్చుకొని, ఆ కంట ఆ రూపాయలు 
(పన్నెండు వందలు) బంగీ కట్టి లుబ్జావధాన్లకు పంపేస్తే అతని మీద ఖూనీకేసు నిలవదనీ 
(బ్రహ్మహత్య తప్పిపోతుందనీ నిశ్చయించుకొంటాడు. తరవాతి సన్నివేశంలో గురుశిష్యులిద్దరు 
మధురవాణి బసకు వెళ్లారు. ఆమె మహేశాన్ని ముద్దు పెట్టుకొన్నష్పుడు, “న్‌ పుణ్యం 
వుంటుంది నా అల్టుజ్లే చెడగొట్టుకు” అంటాడు కఠలుకశౌా, స్త్రి. “జైలు నుంచి వొచ్చిన 
తరవాత పెళ్ళా, లేక పెళ్ళి చేసుకుని మరీ మరఠప్రవేశమా?” అని అడుగుతుంది మధురవాణి. 
దాంతో, ఈ _ గురుశిష్యులిద్దరికోసం పోలీసులు గారిస్తున్న సంగతి తెలుస్తుంది. ఆమె కంబ 
ఎరువివ్వడానికి ఒప్పుకుంటుంది. “సౌజన్యారావుపంతులుగారు నీ వస్తువనీకు యిచ్చేస్తారు. ఆయన 
బవాన్యాయమైన మనిషి” అని కరటకళొ స్త్రి, అన్న పృుడుత్నశుతబ కతన కంటు తనకు తిరిగి 
వచ్చేవరకు అతని శిష్యుణ్ణి తనదగ్గర తాకట్టు పెట్టమని బెటుతుతది. స్రీ వ్యసనం గల డిప్యూటీ 


కన్యాశుల్బ_ ధి? నూరేళ్ళ నమాలోచనం.. 40 


కలక్షరు, నాయుడు చేత రాయబారాలు పంవుతున్నాడని ఆమె అన్నప్పుడు కరటకశా స్త్రి 
ఆమెను వెళ్ళమని '్రోత్సహిస్తాడు. “ఆయన ఒక్కడే మమ్మల్ని Sine Dy లే అంటాడు. 
అందుకామె, వెళ్ళదలుచుకో కేదంటుంది. “యిటు పైని వూరకుక్కలనూ ఎమకుక్కలనూ 
దూరంగా వుంచడానికి ఆలోచిస్తున్నాను,” అంటుంది. లోకనుంతా స్వప్రయోజనపరులని 
నిందించి కరటకశాస్త్రి,కి, “తల వాయగొట్టింది.” 

చివరి సన్నివేశంలో సౌజన్యారావువంతులుగారి ఇంట్లో కచేరి గదిలో ఆయనకూ అగ్నిహో 
(తావధాన్తకూ సంభాషణ జరుగుతుంది. “పిల్లల్ని అమ్ముకోడం శిష్టాచారం; అంటారండీ?” అని 
ఆయన అన్నప్పుడు అవధాన్లు సమర్షించుకోబోతాడు. “డబ్బుకి లోభించి పిల్లల్ని ముసలవాళ్ళకి 
కట్టబెట్టి విధికృతం అనడం న్యాయమేనా?” అని పంతులుగారు అడిగినప్పుడు “యిప్పుడు 
హక్‌ లౌక్యుల్లో వెయ్యేసి, రెరతేసి మేలు, వరకట్నాలు పుచ్చుకుంటున్నారు కారండీ?” అని 
ఎదురు (ప్రశ్నవేస్తాడు అగ్నిహో[త్రావధాన్లు. ఆతరవాత గిరీశం (ప్రస్తావన వస్తుంది. “మర్యాదగల 
యింట పుట్టిన బుద్దివంంతుడగు కుజ్బ్జవాణ్ణి చూసి మీ చిన్న పిల్లని పెళ్ళి చెయ్యండి” 
అనీ, పెద్ద పిల్ల ఆస్తి ఆమెకు ఇచ్చెయ్యమనీ, గిరీశం మీద [గ్రంథం నడపడం మానుకోమనీ 
పంతులుగారు సలహోఇస్తాడు. అలాగయితే లుబ్బావధాన్లుగారు తెచ్చిన కేసు తీయించేస్తాననీ “మీ 
పిల్ల మీద దయాదాక్షిణ్యాలు లేకపోతే, స్వలాభమయినా ఆలోచించుకోండ”ని చెబుతాడు. అయివా 
అగ్నిపోత్రావధాన్లు వినకుండా ఆయన్ని తిట్టిపోతాడు. 


ఇక చివరిది ఏడో అంకం. ఇందులో ఆరు సన్నివేశాలతో నాటకం ముగుస్తుంది. మొదటి 
సన్నివేశం బైరాగి, పోలీసు హౌెడ్డు మొదలయిన వాళ్ళతో దొంగసాక్ష్యాల వ్యవహారం గురించి 
సంభాషణ నడుస్తుంది. రెండో సన్నివేశం - డిప్యూటీ కలక్షరు కచేరీలో నడుస్తుంది. కేసు 
విచారణ సమయంలో అనగ్నిపేత్రావధాన్లు తన కుమార్తె అంగీరసనామ సంవత్సరంలో 
పుట్టిందని చెప్పినప్పుడు, కోర్టుకు దాఖలు చేసిన జాతకంలో “భావి అని ఉందని దొంగ జాతకం 
దాఖలుచేసినందుకు ముక్క చివాట్లు పెడతాడు. “నీ దుర్మార్గత వల్ల నీ కుమార్తెను యీ 
అవస్త్రలోకి తెచ్చి మళ్ళీ ఎబ్‌డక్షన్‌ కేసు కూడానా? నీ పొట్ట కరిగించేస్తానుండు” అని బెదిరిస్తాడు. 
చార్చికాగితంలో ముద్దాయి ఇంటి పేరూ సాకినూ లేనందుకు కేసు ఎడ్మిట్‌ చెయ్యడానికి 
వీలులేదని లేచిపోతాడు డిప్యూటీ కళెక్షరు. అగ్నిహోత్రుడిజ్యాల తగ్గక తప్పలేదు. మూడో 
సన్ని వేశంలో, తనదగ్గరికి వచ్చిన పోలిశెట్టకి, సౌజన్యారావు పంతులు, లుబ్బావధాన్లుగారి షక్షాన 
సాక్ష్యం చెప్పి వుణ్యం కట్టుకోమంటాడు. “తమరు తలిస్తే సాచ్చీకానిక్కొదవా? బావనోళ్ళు 
నచ్చావనచ్చలు, కొంచం సెయి తడిజేస్తే సాచ్చీకం చెప్పేసి పోతారు బాబూ” అంటాడు పోలిశెట్టి. 
తరవాతి సన్నివేశంలో అగ్నిహేత్రావధాన్లూ వకీలు నాయుడూ మాట్లాడుతూ ఉండగా గిరీశం 
హడావిడిగా రంగంలోకి వ్రవేశిస్తాడు. అగ్నిపోత్రావధాన్లు, పక్కనుంచి గిరీశం మీద వడతాడు. 
గిరీశం తప్పించుకొని అగ్నిహోత్రావధాన్లు కాళ్ళు పట్టి లాగి, *“మావంగారికి నమస్కారం” 
అని పరుగుపుచ్చుకుంటాడు. అగ్నిహోత్రావధాన్సు కిందపడతాడు. తరవాథి సన్నివేశంలో గిరీశం 
లుబ్దావధాన్ల బసకు వచ్చి, ఆయన వ్యవహారాలూ సనహారాలూ చూడ్డానీకి తన పేర *“వవరాఫ్‌ 
అటర్నామా' గొరికి ఇచ్చెయ్యమంటాడు. ఆయన ఒప్పుకోడు. తరవాత పోలీసు హెడ్డు, దుకాణ 
దారు వచ్చి వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకొంటారు. అసిరిగాడితో సహా అందరూ సాక్ష్యం 
చెప్పకుండా తప్పించుకొంటారు. పూజారి గవరయ్య రంగంలోకి (ప్రవేశించి, “అవధాన్లుగారు 
పెళ్ళాడినది కామినీపిశాచం” అనీ తను అబద్దపు సాక్ష్యం చెప్పననీ అంటాడు. చివరికి, “నేనే 
సాక్ష్యానికి దిగి, కేసు నీళ్ళు కార్పించేస్తాను. నా శక్తి చూతురుగానిా” అంటూనే గిరీశం, 
“సాజన్యారావు పంతులుతో మాత్రం మాటయింకా చెప్పకండి” అని హెడ్డుతో చెబుతాడు. 


ఆరో సన్నివేశ స్తలం సాజన్యారావు పంతులుగారి ఇంట్లో మేడమీద ఆయన పడగ్గది. 
లుబ్దావధాన్లమీద వచ్చిన _ కేసులో, “అబద్దపు సాక్ష్యం వొద్దు. నిజమైన సాక్ష్యం జాగ్రత్త 


[402 తతత కన్యాళుల్కల: నూరేళ్ళ నమాలోచనం... 


చెయ్యండి” అని తను పాద్దు కానిస్టేబుల్‌తో చెప్పినట్టు పంతులుగారికి చెప్పి గిరీశం తాను 
సత్యసంధుణ్ణని అనిపించుకోవాలని చూస్తాడు. “ఆ గుంటూరు శాస్త్రులు యెవరో పోల్చి 
వట్టుకుంకే, యితర సాక్ష్యం అవసరం వుండదు,” అని ఆయన అన్నప్పుడు, “వట్టువడే 
మార్గం యేదో తమరు శలదిస్తే మూడులోకాలూ గాలించి అయినా పట్టుకుంటానండి,” అని 
చెప్పి ఆయనకు తన యోగ్యతను గురించి చాలా సంతోషం కలిగేటట్టు చేస్తాడు. “స్తీ, 
సుఖముల యెడల నాకు విముఖత లావండి. అందుచేతనే మా వాళ్ళంతానాకు నెపోలియన్‌ 
ఆఫ్‌ ఆంటినాచ్‌ అని పేరు పెట్టారు” అంటాడు. బుచ్చమ్మతో తనకు కాబోయే పెళ్ళి “టూ 
లవ్‌ మారియేజీగాని, సాధారణపు విడో మారియేజీ కాదండి,” అంటాడు. ఇంతలో గుమ్మందగ్గర 
ఎదురుగా నిలబడిన కొత్త వ్యక్తిని చూసి, గిరీశం నిర్దాంతపోతాడు. అతని వాలకం చూసి 
పంతులుగారు ఆశ్చర్యపోయి కొత్త వ్యక్తిని (మగవేషంలో వచ్చిన మధురవాణిని) పలకరిస్తాడు. 
వాళ్ళిద్దరి సంభాషణకు మధ్యలో గిరీశం అప్పుడప్పుడు కలగజేసుకుంటూ, మధురవాణి తన 
గుట్టు రట్టు చెయ్యకుండా ఉండడానికని నర్మగర్భంగా బతిమాలుకుంటూ వుంటాడు. 
ఆమె గూడా పొందికగానే మాటాడుతూ గిరీశం మనస్సుకు గుచ్చుకునే టట్టు వలుకుతుంది. 
పంతులుగారికీ మధురవాణికీ మధ్య సంభాషణ చాలా ఉదాత్తస్తాయిలో సాగుతుంది. “మంచివారి 
యెడల మంచిగానూ, చెడ్డవారి యెడల చెడ్డగానూ, వుండమని మా తల్లిగారు వువదేశం 
చేశారు” అని మధురవాణి అన్నప్పుడు “వం చెడ్డలు ఏర్పర్చ గలిగినవాడు యెవడు? 
మంచి లోనూ ెడ్డవుంటుంది. చెడ్డలోనూ మంచి వుంటుంది” అంటాడు పంతులుగారు. 
గిరీశం నిష్కరమిస్తూ, కొత్త మనిషిని బతిమాలుకుంటున్నట్లు అభినయించి వెళ్ళిపోతాడు. ఆ 
తరవాత, తక్కిన ఇద్దరికీ జరిగిన సంభాషణలో, “వేశ్యా సంసర్గం కలవాడు యెన్నడూ 
మంచివాడు కానేరడు," అన్న అభిప్రాయం వెల్లడిస్తారు పంతులుగారు. తను 'యాంటినాచ్‌” 
నని ఒప్పుకుంటాడు. “వేశ్యాజుతి చెడ్డది కావచ్చును. గాని తాము శలవిచ్చినట్లు, చెడ్డలో 
మంచి వుండకూడదా? మంచి యెక్కడున్నా గ్రాహ్యం కాదా అండి?” అని మధురవాణి 
ఆయన్ని అడుగుతుంది. గాహ్యమేనని ఆయన ఒప కుంటాడు. ఆ తరవాత ఆమె, “అవధాన్లుగారి 
కేసులో గట్టి సహాయం చెయ్య గలిగినవారి నొకరిని నేను యెరుగుదునండి', అని ఆయన 
మన్నన పొందుతుంది. ఆ కార్యసాధన ఒక వేశ్యవల్లే అవుతుందనీ, ఆమె డబ్బు తీసుకోదనీ 
అంటుంది. “నేను మన్మథుజ్ననా నన్ను వలిచింది?” అని ఆయన అంటే, “మిక్కిలి మంచివారని 
కాబోలు," అంటుంది ఆమె. ఇలా కొంతసేపు చర్చ జరిగిన తరవాత ఆ కొత్త మనిషి, 
నెత్తినున్న పాగా తీసేసి జుట్టు జారవిడిచి, “వూరు విజయనగరం; "పేరు మధురవాణి!” అని 
చెబుతుంది. ఇదంతా మోసమనుకొంటాడాయన. ఆమె తిరిగి వెళ్ళబోతూంకు ఆయన 
వెనక్కి పిరిచి, “లుబ్బావధాన్గు గారి మాటేమిటి!” అని అడుగుతాడు. ఆమె ఒక '“తునితగువు” 
మనవి వేస్తుంది. eg చిన్న ముద్దుకు కరువో?” అంటుంది. కొంత వాదం జరిగిన 
తరవాత, అందుకు ఆయన _ ఒప్పకొంటాడు. “లుబ్దావధాన్లుగారు వివాహవైంన పిల్ల ఆడపిల్ల 
కాదు,” అని చెప్పి ఆయన్ని ఆశ్చర్యంలో ముంచి, “అందులో సంబంధించిన వారికి యెవరికిన్నీ 
హానిరాకుండా కాపొడతావంని శెలవిస్తేనే కాని పేర్టు చెప్ప జాలను” అంటుంది. ఆయన 
మాట యిచ్చిన తరవాత వివరాలన్నీ చెప్పి, “నా ఫీజు యిచ్చి మరీ నిద్రపోండి,” అంటుంది. 
(వ్రతభంగమని దిగులు పడుతున్నా, ఆయన ఆమెను ముద్దు పెట్టుకోడానికి సిద్దపడినప్కడు, 
ఆమె ఆగమని, “చెడనివారిని చెడగొట్టవద్దని మా తల్లి చెప్పింది” అని “అందుచేత, మిమ్మల్ని 
ముద్దు పెట్టుకోనివ్వను,” అంటుంది మధురవాణి. పంతులుగారు కృతజ్ఞతలు తెలుపుతాడు. 
ఆమె దృష్టీ, అక్కడున్న భగవద్గీతమీద పడుతుంది. “గీ, కృష్ణుడు సానిదానితోకూడా స్నేహం 
కడతాడా అండి?” అని ఆమె అన్నప్పుడు, “పరమాత్మకు జాతిభేదం లేదు,” అంటాడాయన. 
ఆ పుస్తకం ఆమెను తీసుకువెళ్ళమంటాడు. ఆమె తిరిగి వెళ్ళబోతున్న ప్పుడు, “వీకు గిరీశంగారి 
పరిచయం యెక్కడ” అని అడుగుతాడాయన. ఆయన ఒత్తిడి చేసిన మీదట, “పాపము 


కన్యాశుల్భ ౦: నూరేళ్ళ నమాలోచనం.. 403 


ఆయనను బతకనియ్యండి,” అంటుంది. “వీడు అవ్యక్తుడైతే పావము అ బుచ్చమ్మ బతుకు 
చెడుతుంది. అది ఆలోచించావు కావు,” అని ఆయన అన్నప్పుడు, “ఆయన నాకు కొంతకాలం 
యింగిలీషు చదువు చెప్పేవారు. కొంతకాలం వుంచుకున్నారు కూడాను” అంటుంది. ఆయన 
ఆశ్చర్యపోయి, పైకి వెళ్ళి గిరిశాన్ని వెంటబెట్టుకు వచ్చి, “నెపోలియన్‌ ఆఫ్‌ యాంటినాచ్‌ గారూ! 
యీమెను మీరు యెరుగుదురా?” అని అడుగుతాడు. తామిద్దరికీ ఉన్న సంబంధాన్ని గిరీశం 
ఒప్పుకొని క్రమించమన్నప్పటికీ మధురవాణిని 'నాచిడెవిల్‌' అని అనడంతో ఆయనకు కోవం 
వసుంది. ఆయన ఇలా అంటాడు: 

"కారా? నీలాంటి ఆషాఢభూతుల వల్ల నీ గురువుగారు యెంత సులభంగా దగా పడతారూ! 
అరె, నన్ను కూడా (్రమింపజేస్తివే! నిన్ను మరి చేరనివ్వవద్దనీ, బుచ్చమ్మను పూనాలో 
విడోజు పోముకు వంపమనీ మీ గురువుగారి పేర బల్లిగ్రాం యిస్తాను. ఆమె చదువుకుని 
'ప్రాజ్జురాలై తన యిష్టము వచ్చిన వారిని పెళ్ళి చేసుకుంటారు. లేకుంటే మానుతారు. 
రిఫొరము అయితినని గదా నీవు చెప్పితివి. నిజమైతే, కాలేజీలో ప్రవేశించి పై _ పరీక్షలకు 
చదువుకో, నీ (ప్రవర్తన బాగున్నంత వరకు |ధ్రవ్యసహాయం చేస్తాను. బుద్ది తెచ్చుకుని బతుకు. 
మధురవాణిని డెవిలంటివే? నీవే డెవిల్‌. ఆమె నీ అయోగ్యతా అయినా నొక్కి అడిగితే గాని 
చెప్పిందికాదు. వక సత్యకాలవు  బ్రాహ్మడిని కాపాడడమే కాకుండా దుర్మార్గుడవైన నీ చేతిలో 
పడకుండా బుచ్చమ్మను కాపాడింది. నాకు నవక మహోపకారం కూడా చేసింది. గనుక, 
నా సంతోషము తెలియచేయుటకు, యిదిగో ఆమెతో షేక్‌ హాండ్‌ చేస్తున్నాను (షేక్‌ హాండ్‌ 
చేయును). నెపోలియన్‌! తక్షణం యింట్లో నుంచి పైకిపో!” 

గది గుమ్మందాటి, “డామిట్‌ ! కథ అడ్డంగా తిరిగింది” అంటాడు గిరీశం. ఇక తన 
పప్కలుడకవని తెలిసినప్పుడు కూడా తను అనుకున్నది జరగలేదని బాధ పడతాడే కాని 
తనది తప్పని అనుకోలేదు. అదీ గిరీశం తత్త(ం. 

రెండు అ[గ్రహారాల్లోనూ రెండు పట్నాల్లోనూ, నిర్దిష్టంగా రూపురేకలూ స్వభావాలూ 
మరిచి తీర్చి దెద్దిన పాత్రలతో, ఆసక్తికరమైన సంభాషణలతో, అద్భుతమైన సన్నివేశాలతో 
సాలెగూడు అల్లిక పనితనంతో గొప్ప కళాఖండాన్ని అందించారు గురజాడ అప్పారావుగారు. 

ఈ నాటకాన్ని గురించి విస్త ఎక పరిశీలన చేసి “కన్యాశుల్క నాటకకభి అన్న (గంథం 
రచించిన (శ్రీ), సర్రేశాయి తిరుమలరావుగారు, ఇతివృత్తవ్యూహంలో ఉన్న నైపుణ్యాన్ని ఇలా 
వివరించారు: 

“పంచమాంకమందు చక్రవ్యూహములో నాలుగు త్రిజ్యాంతరములు బంధించుట పూర్తి 
సినది మధురవాణి. పెండ్లి కూతురి వేషముననున్న శిష్యుడు లుబ్బావధాని ఇంటినుండి 
పారివచ్చి రామప్పంతులు లుబ్బావధానికిచ్చిన మధురవాణి నానును [కంటును! మధురవాణి 
కిచ్చివేయును. మధురవాణి దానిని దాచి శిష్యుని యాడు వేషముతీసివేసి, దాసరి వేషము వేసి, 
కొత్త అగ్రహారము దగ్గణ వేచియున్న కరటకళశ్ళాస్త్రి యొద్దకు పంపివేయును. నాల్లరలు కల 
చక్రవ్యూహములో నొకదానిలో రామప్పంతులు, నింకొక దానిలో కరటకశా, స్త్రి ఉరఫ్‌ గుంటూరు 
శాస్త్రులు, మూడవదానిలో లుబ్బావధాని యిఆికికొనిరి. వీరు చిక్కిరి కావున వీరితో సంబంధ 
బాంధవ్యము కల అగ్నిహోత్రావధాని నాల్గవ యరలో చిక్కక చిక్కెను. ఒక్కొక్కరిని మువ్వ 
తిప్పలు పెట్టి కాని విడిపింపలేదు మధురవాణి.” 

ఈ ఇతివృత్తంలో అత్యంత కీలకమయిన పాత్ర మధురవాణి అనడంలో సందేహంలేదు. 

ఈ విధంగా ఒక్కొక్క పాత్రను గురించి, సామాజిక స్రతిగతులను గురించి, సంభాషణల 
నిర్వహణలోని చాతుర్యాన్ని గురించి, జీవద్భాషా ప్రయోగాన్ని గురించి గురజాడ వారి 
సమున్నతమూార్తి మత్వాన్ని గురించి వివరిస్తే ఒక ఉద్దింథం సిద్దమవుతుంది. 


తెలుగు సాహిత్యంలో “కన్యాశుల్కం” తరగనిగని. తవ్విన కాది అనేక రత్నాలు బయటవడుతూ 
ఉంటాయి. 


తులా న కుల్చం: నూరేళ్ళ నమాలో. చనదిం.. 


కన్యాశుల్కం నాటకం 
ణజానబెద సంస్కృతి 


ఆచార్య వి. యశోదా రెడ్డి 


భాషా విప్లవానికి, సాంఘిక సంస్కరణలకూ గట్టి వునాదులను వేస్తూ భావితరాలకు 
బాట చూపుతూ అత్యంత ఆధునిక రచయితగా పేరు మోసిన గురజాడ అప్పారావుగారు 
కన్యాశుల్క నాటకంలో జానవద సంస్కృతినీ, తత్సంబంధమైన (పభాబాలను (దర్శించడం 
అంట సొమాన్యమైన విషయం కాదు. ఎంతో సాహసమైన కృషిగా నాకు కనిపిస్తూ ఉంది. 
మొదట శీర్షికను విని యిదెంతపని? అనుకున్నాను. కాని తీరా వని ప్రారంభించే వేళకు ఆదిలోనే 
హంసపాదంగా సందేహాలు అడుగడుగునా ఎదురౌతూ నన్ను ప్రశ్నించడం ప్రారంభించాయి. 
అప్పుడు కాని అర్ధంకాలేదు మన వేమన్న చెప్పిన 'నీరు చారక లోతు నిజముగా తెలియదు” అనే 
వాక్యానికున్న బిగువు. వేమన్న చెప్పిన లోతులను తరచి చూడడం అంజు విషయ సముద్రంలో 
తలమునకలు కాక తప్పదు. ఈ దృష్టితోనే ఇంతవరకు సాధారణంగా జన సామాన్యంలో 
జానవదం, జానపదులు అంట్‌ కేవలం నిరక్షర్రాస్యులూ, దిద్యాగంధం తని మూర్చులూ, ప్తె 
(ప్రజలూ, గొల్లలూ, అనాగరికులూ అనే అర్జాలతో ముందుకు సాగితే దొరికేవి గాజు పెంకులూ, 
గులకరాళ్ళు మాత్రమే అంటూ తోచింది. అంతేకాదు ఈ చిన్న పొరపాటువల అంతే 
పరిశీలనాత్మకం కాని సంకుచిత దృష్టి వల్ల; యింతవరకు ఆ మహానుభావుడు చేపేన కృష 
ప్రమాద భరితమైన విపరీతార్జాలను పులుముకొని కొత్త మలుపు తిరిగే అవకాశం ఉన్నటు 
తోచింది. అందుకే కాబోలు ఇలాంటి సందర్భంలోనే పంతులుగారొక చోట రామప్పంతులు 
నోటు “బుద్దికి అసాధ్యం అంటూ ఉందా?” “లౌక్యం అంట్‌ యేమనుకున్నావ్‌ సాధ్యాలను 
అసాధ్యాలుగా, అసాధ్యాలను సాధ్యాలుగా మార్చటమే!” అంటూ పలికించిన మాటలు 
స్పురణకు వచ్చినాయి. నిజమే! బుద్దికి అసాధ్యం అంటూ ఏదీ లేదు. ప్రస్తుతానికి ఎంతో 
సులభసాధ్యంగా కనిపస్తున్న ఈ జొనపదాంశా న్నే తీసుకుందాం. ఎంతో సరళంగా సులభంగా 
పరిష్కరించవచ్చు అని అనుకొన్న ఈ విషయాన్ని వెదికి వెలికి తీసి వట్టుకొని దాని ఉనికిని 
నాటకంలో సోదాహరణంగా  ప్రదర్శించవలసి వచ్చేవరకు అసాధ్య విషయమై కూర్చుంది. 
అయినా మెలకువను (ప్రదర్శిస్తూ, లభ్యమాన వస్తు సంచయాన్ని ప్రస్తుతాంశోవయోగిగా 
మల్చుకోవడంలోనే బుద్ది విశేషం ఉంది. అదే పరిశోధనగా నాకు భాసించింది. అందుకే 
(వాయవలసిన విషయంలోకి వెంటనే ప్రవేశించకుండా అసలు జానవదం అంట ఏమిటి? 
(పస్తుతాంశానికి ఆ _ నిర్వచనాలు ఏవిధంగా సమన్వయిస్తాయి అని తేల్చుకోవలసిన అవసరం 
కనిపించింది. ఆధికారికంగా సశాస్త్రీయ పద్దతిలో వదపదార్హ నిర్భయం, వివరణలు చేయవలసి 
వచ్చినప్పుడు నిఘంటువుల శరణు చొరక తప్పదు. 

జానపద శబ్దానికి నిఘంటువులను వెదుకుతూ వాచస్పత్యాన్ని పరిశీలించినప్పుడు ఆ 
నిఘంటుకారుడు జానవద - జనాః పద్యంతేగచ్చంతి యత్రవద - ఆధారేషు - దేశే (అమర 
(అప్‌) కులానీజాతీ (శేణీశ్చగణాన్‌ - జనపదానపి (యాజ్ఞవల్క్య) అంటూ యాజ్ఞవల్క్య, 
అమర కోశాదుల ఆధారంగా చూపినాడు. ఈ నిఘంటువులను పురస్కరించుకొని చూస్తే 
జానపదం అంశేు ఒక దేశానికీ, ఒక కులానికీ, ఒక సంఘానికీ సంబంధించి వాడుకలో ఉన్న 
పదంగా బోధపడుతుంది; అంటే ఇది జాతి వాచకం. ఇట్ట జానపద శబ్దాన్ని పురస్కరించుకొని 


కన్వాళుల్కం: నూరేళ్ళ నమాలో చనం... ([ క05 ) 


పరిశీరిస్తే, జానవద - జానేన ఉచ్చత్యాపద్యతేః వద - అప్‌ - జనలోకమా్మతే అంటూ 
చెప్పబడి ఉంది. అయితే అ జనులు ఎవరు? అనే ప్రశ్న ఉత్పన్నం కాకతవృదంటూ 
ఆలోచించిన ఆ మహానుభావులు వెంటనే సమాధానంగా “కృతప్రజ్ఞశ్చ మేధావీ బుధో జానపదః 
శుచిః” అంటూ వివరణ ఇచ్చినారు. ఇట్ల మేదినీ నిఘంటువు ఆధారంగా అర్హం చెప్పి అందుకు 
(ప్రమాణంగా “దేయం చౌరహృతం (ద్రవ్యం రాజ్ఞా జానపదాయతు' అంటూ యాజ్జవల్క్య్యస్మృతి 
వాక్యాలను  ఉదపారించినారు. ఇట్టే శతపథ బ్రాహ్మణం నుండి ఉద్దరణలను చూపుతూ 
'సయధామహారాజో జానవదాన్‌ గృహిత్యా స్వేజనపదే యధాకామం పరివర్తతే! అనే వాక్యాలను 
పళ్క్ళ్యాన్నాకు (14/5/1/20). ఈ ఆధారాలను పురస్కరించుకొని చూస్తే జానవపదులం#ే 
అనాగరికులెన పామరులు, జానపదం అంటు పామరజన సంబంధమైన విశేషం మాత్రమేకాదు 
అంటూ అవగతమౌతూ ఉంది. 


కేవలం నున భారతీయులేకాకుండా పాశ్చాత్యులు సయితం ఈ జానపద విజ్ఞానాన్ని గూర్చి 
ఇటీవల ఎంతో పరిశ్రమ కావిస్తూ పరిశోధనలు జరిపినారు. జానపదం అనేవదం ఇంగ్రీషులో 
‘folk’ అనే మాటను పురస్కరించుకొని 1011 - a separate class of people as the 
preservers of culture, especially the large proposition of the members of a society 
which represents its composite customs, traditions and mores అంటూ New 
Webster’s English Dictionary అర్హవివరణాన్ని ఇచ్చింది. ఇరు Folkwaysను గూర్చి (వ్రాస్తూ 
“popular or traditional habits, customs and standards of conduct informally 
established and perpetuated within a society అంటూ పేర్కొన్నది. 


ఈ విధంగానే OXfOrd English Dictionary “Folk” అనే పదాన్ని పురస్కరించుకొని 
It is synonymous with people, is related to, and shares some attributes of, a 
group based on kinship, tribe, race, religion, profession, environment etc.; is 
pejorative in the sense of vulgar అనే అర్హాల్లో (గ్రహించినట్టు అవగతం జాతుంది. ఇస్తే 
Folk and Myth అనే చిన్న పుస్తకంలో 101% అనే పదాన్ని వివరిస్తూ FOlk a5 the great 
proportion of the members of a people that determines the group characteristic 
and that tends to preserve its characteristic form of civilisation and customs, 
arts and crafts, legends and traditions and superstitions from generation - to 
generation all conceived as the unscientific, imaginative, informal and rural 
based manifestations of a culture అంటూ ఇచ్చింది. ఇంతేకాక At times has also 
been referred to the vulgar or vulgar populace in a culture, thereby restricting 
the domain of folklore to the less privilleged, underdeveloped అంటూ the 
Webster’s New Collegiate Dictionary ఆధారంగా (పకటించినారు. 


ఈ విధంగా లభ్యమాన చూతున్న నిర్వచనాలనూ, నిఘంటువులనూ పురస్కరించుకొని 
పరిశీలిస్తే జానపద సంస్కృతిని గూర్చి ఒక అవగాహన ఏర్పడుతుంది. ఈ అవగాహనతో 
వివేచించినవ ఎడు, సామూహికంగా కొన్ని తరాల నుండి ఇతరత్రమైన నాగరికతలతో (ప్రభావితం 
కాకుండా తొలినాటి జనపదాల్లో అంటే గ్రామాల్లో పాటిస్తున ఆచార వ్యవహారాలూ, 
వేడుకలూ, విందులూ, కట్టుబాట్టూ, వివాహ వ్యవస్థలూ, చదువులూ మొదలైన రీతులను 
కొలం చెల్లినా సరే ఆచరణలో ఉంచి పాటిస్తున్న ఒకానొక (గాను, జాతి, కుల లేదా వర్గ 
జీవన రీతి, అడే సంస్కృతి అంటూ మనం ఈ సందర్భంలో సరిపెట్టుకోవలసి వస్తుంది. 
ఈ నేపధ్యంలో ముందుకు సాగినపుడు కన్యాశుల్కం నాటకంలో జానపద సంస్కృతీ 
సభ్యతలను ప్రదర్శించడానికి అగ్రహారజీవితమే శరణ్యం, ఇది మినవో మరి వేరుగత్యంతరం లేదు. 
ఎందుకంటారా? నాటక కర్త తల పెట్టినది సాంఘిక దురాచార (ప్రదర్శనం, ఈ దురాచారం 
గామ జీవన రీతి కంతటికీ సారభూతంగా అంక ఇహపరాలకు వంతెనగా నిలిచిన ఒక ' జాతి 
జీవనంలో పేరుకుపోయి ముదిసి వురుగాడి, కుక్క మూతి పిందెలతో వెర్రితలలు వేస్తున్న 


CD-R నూరేళ్ళ నమాలోచనం... 


“వైవాహిక వ్యవస్తారూవపం. దాని సంస్క్రరణా ప్రయత్నంలో నాటక కర్త అవ డవ డూ 
అక్కడక్కడ నిత్య జీవన రీతులను తడవినాడు. అవే సంప్రదాయబద్రమె | 
స్టిరవడి మనకు అందుతున్నాయి. యురి" 'కొఠటరి (పకారం గ్రామీణుల, దె 

అంచు కేవలం డొక్కశుద్ది కలిగి, సంస్క ఎకొది వేదశాస్త్ర, విద్యలను ఆపోశనం పట్టిన |బ్రాహ్మాణా 
కుటుంబాలేనా? మరి (గాదు వాసులు లేరా అని (పశ్నించదచ్చు. అందుకు సమాధానంగా 
ఈ నాటకంలో మాతం లేరనే పేర్కొనవచ్చు. కానీ, క్యాచిత్క్మంగా కనిపిస్తున్న జూదరులూ, 
వూటకూళ్లమ్మలూ, కల్లు దుకాణాలూ, హెడ్డులూ కాని స్రెబుళ్ళు, లాయర్వూ, గిరీశం వీరంతా 
పట్టుకు వాసనలు తగిలినవారు. వారి, వేషభాషలన్నీ సంకరాన్నే .వ్రతర్సిస్తాయి. పట్టణపు 
నాగరికతలో యిమడలేక కలుషితమైన ఒకానొక విధమైన వికృతిని సంతరించుకున్న జీవన విధానం 
పట్టకాపు గారి సోకిన పామరులది. ఇది వట్టణ సంస్కృతి అంకే Urban Culture కాదు. 
ఇందులో సంస్మృతి పాలు తక్కువ. అయితే ఈ సంస్కృతి ఇప్పుడెప్పూడు చెప్పుకుంటున్న 
industrial culture విధానంలో చేరితే కొద్దిగా చేరవచ్చు కానీ బెరాగితో జరిపిన చర్చలూ, 
మొదలైన సంభాషణల్లోని భాష పట్టణపు ఒరవడిని సంతరించుకోజూస్తున్నా తగిన విద్యలేని 
కారణంతో నాగరికం కాకుండా వికృతపు ఛాయలను అలముకున్నది. కానీ వ్యక్తవరచే భావాలు 
మాత్రం గ్రామీణమై మూఢనమ్మకాలనూ, మంత్ర తంత్ర విద్యలనూ ప్రోది చేస్తూ పాత్రల 
వలకుబడీ అంతా Corrupt form of urban idiom and dialect అంటూ 'పేర్కానక 
తప్పదు. ఈ విధంగా శక్తిహీనతతో సంక్రమించిన వికృతిని సిసలయిన జానపద సంస్కృతి 
అనలేము. తమకన్నా అధికులూ, నాగరికులూ పట్టణవాసులే అన్న (భ్రమతో పునాదులు గట్టిగా 
లేని మూర్చలు లేదా అమాయకులు ఆ పట్టణ వాసులను అనుకరిస్తూ చేతకాక, దిగజారిన 
నాగరికతను [ప్రదర్శించే పట్టణ వాస రీత్యనుకరణ మాత్రోవ జీవులైన సామాన్యుల జీవనరీతి 
అది. వీరి జీవన రీతులు ఒక నాగరికతను కానీ, సంస్కృతినికానీ అవ్వుడే సృష్టించలేవు. 
దీన్నే Fake culture అంటూ వ్యవహరిస్తున్నారు. కాని ఇది Fake culture కాదు. Fake 
culture Vulgaritys bad cultureకొౌ భేదం వుంది. Fake 0౧౩1౧౯6౩ uncultured 
societies కావు. దినదినం ప్రాచీన కళా సంస్కృతులపట్ట పెరుగుతున్న అభిమానంతో 
నాగరికులైన పట్టుణవాసులు జానపద రీతులను అనుకరించినప్పుడు ఆ సంస్కృతి సహజం 
కాకుండా కృతినుమై Fake culturem వ్యవహరించబడుతుంది. ఆ విధంగా పళ్లైవాసులు 
నగరాలకు వలసపోయి స్వజాతి వేషభాషా రీతులను మరచి, తాము చూస్తున్న నాగరికులలో 
యిమడలేక - వారిని అనుకరించే వ్యామోహం ఉన్నా శక్తి లేక, చివరకు ఎక్కడికీ చేరని 
cheap vulgar అనబడే ఒక వికృత జీవనరీతికి అలవాటు పడవలసి వస్తుంది. ఇదే నగర 
పరిసర ప్రాంతాల్లో వెలసే మురికి పేటల సంస్కృతిగా మనం భావించవచ్చు. ఈ పరిస్టితి 
అంక ఎ౦(వ్రదాయ బద్హంకాని సంస్కార వ్లాన్యం విద్యాలోవం వల్లా శక్తిచాలని అనుకరణ 
(ప్రభావం వల్లా దయనీయమైన ఆర్థిక స్థితి వల్దా ఏర్పడుతుంది. అందుకే Factory culture 
పర రూవం" ఏర్పరచుకొని కొంత చేరూనే వరకు “దాని ప్రభావాన్ని ఒక ప్రత్యేకమైన 
జాతి లేదా జానపద సంస్కృతిగా (గ్రహించడానికి వీలు లేదని భావిస్తున్నాను. ఈ _ విధంగా 
ఆయా సంస్కృతులలో సూక్ష్మ సూశ్ష్మేతర భేదాలను వెదుకుతూ విశ్లేషించడాన్ని విడిచి 
ఒక కన్యాశుల్క నాటకంలో జానవద సంస్కృతి అనే అంశాన్ని ప్రారంభిస్తాను. 


కన్యాశుల్కం నాటకంలో నాటక వస్తువు అంతా రెండు అగ్రహారాల చుర్చ తిరుగుతుంది. 
ఈ రెండు జనపదాలకు సంబంధించిన శిష్టులు పాత్రలుగా ప్రాచ్యపాశ్చాత్య నాటక లక్షణాలకన్న 
మరికొంత భిన్నంగా ఒక ధ్యేయంతో పరికల్పించబడిందీ నాటకం. పాశ్చాత్య నాటకంలో “ప్రాలోగ్‌ ” 
వలె నాటక ప్రారంభంలోనే మారుతున్న విలువలకూ, అప్రాచ్యతను అలుముకుంటున్న వట్టుణపు 
సంస్కృతీ నాగరికతలకూ ప్రతీకగా గిరీశం దర్శనం ఇస్తాడు. కళాశాలల్లో ఇంగ్లీషు చదువులతో 
అబ్బీ న విశాల దృక్పథానికి తోడుగా నానానేక సంబంధాల వల్ల సంక్రమించిన వ్యసనాలవల్ల అప్పటి 


వన్వ్వాళుల్క ౧: నూరేళ్ళ నమూాలోచనం.. 407 


నైెప్టిక కుటుంబాల్లో అనాచారులుగా తల ఎత్తుతున్న యువతకు మచ్చుతునక గిరీశం. అయినా 
సంస్కార వ్రభావంతో సంప్రదాయాన్ని గడ్డు సమస్యకు అడ్డుగా ఉపయోగించుకోకమానడు. 
ఉదావారణకు బాకీ పైకం ఇమ్మంటూ నిలదీస్తున్న బంట్రోతుతో “నమ్మకం చాలకపోతే యిదిగో 
గాయత్రి పట్టుకు ప్రమాణం చేస్తాను అంటూ (ప్రమాణం చేయడం కాకుండా “ఇన్నాళ్ళకు 
జంరుుుప్పోస వినియోగంలోకి వచ్చింది. థీయాసిఫిస్టులు చెప్పినట్టు మన ఓల్లు కస్టమ్స్‌ అన్నిటికీ 
యేదో ఒక (పయోజనం ఆలోచించే మనవాళ్ళు యేర్సరచారు” అంటూ చెప్పి మన ప్రాచీనమైన 
నమ్మకాలు, రీతులూ రివాజులన్నీ ఉత్తవుణ్యానికి కాకుండా వాటికి ప్రయోజనం అంటూ 
ఉంది అని స్పష్టం చేసినాడు. అంతేకాదు “ఆత్మానుభనం అయితేనే గాని తత్వం బోధపడదు” 
ంటూ నాటకకర్త తన భావాన్ని గిరీశం నోట పలికించి సమైక్య (ప్రదీయమైన సంప్రదాయం 
అంతగా కొట్టి వేయదగింది కాదు అంటూ సూచించడం జరిగింది. 

కన్యాశుల్కం ద్వితీయాంకం నుండి జానవద సంస్కృతీ వాతావరణం మనకు గోచరి 
స్తుంది. తెరతీయగానే జంరూలు వడుకుతూ అగ్ని హూత్రావధానులూ, శిష్యుడిచేత లేని 
పేలుకుక్కించుకుంటూ కరటక శౌస్తురు, కూరలు తరుగుతూ వెంకమ్మ ప్రత్యకమౌతారు. 
ఈ చేషవిశేషాల్లో గ్రామ సరిహద్దులను దాటిన హంగు కనిపించదు. ఇక _ భాషాభావాది 
విశేషాలను వరిశీరించినప్పుడూ అంతే! వేదాలు తిరగవేసి చదివిన అగ్నిహూత్రావధానులు 
భార్యతో “వద్దువద్దంటూంకు యీ ఇంగ్రీషు చదువులో పెట్టావ్‌. మనకి యింగిలీషు 
చదువు అచ్చిరాదని పోరిపోరి చెబితే విన్నావు కావు. మా పెద్దన్న దిబ్బావధాన్లు కొడుకుని 
యింగిలీషు చదువుకు పార్వతీపురం వంపించేసరికి వూస్తం వచ్చి మూడ్రోజుల్లో కొస్సేశింది. 
బుచ్చబ్బి కొడుక్కి యింగిలీషు చెప్పిద్దావనుకుంటుండగా న చచ్చినంతగా ఖాయిలా సింది” 
అంటాడు. ఇదంతా మాటవరసకు...దాటరాదంటూ ఉడుం పట్టుతో పట్టుకు (వేళ్చాడుతున్న 
అగ్నిహాత్రావధానులూ, కొంత కొంత రాబోయే మార్పును వ్యక్తిగత గారవనుర్యాదలకు?, 
ఆర్రికోన్నతికి సపాకారులంటూా ఆలోచిస్తూన్న వెంకమ్మ లకూ మధ్య జరిగింది. ఈ ఇద్దరినీ 
రెండు వర్గాలకు (ప్రతీకలుగా దర్శించగలుగుతాం. అగ్నిహాత్రావధానులు “మన _వెధవాయికి 
చదువొచ్చేదేం కనపడదు గాని వుస్తకాలకిందా జీతం కిందా యిహ నాలుగేళశ్తయేసరికి మన 
భూమి కడతేరిపోతుంది. ఆపైని చిప్పాదొప్పావట్టుకు బయలుదేరాలి. నిమ్మళంగా యింటి 
దగ్గరుంటే యీపాటికి నాలుగష్టాలు చెప్పేదును. వద్దంటూంకు యీ వెధవనింగిళీషు చదువులో 
పెట్టావు” అంటూ ధుమధుమలాడినవుడు వెంకమ్మ “యాడాదికో నూయ్లపాయలు ఖర్చు 
సెట్టడానికింత ముందూ వెనకా చూస్తున్నారు. మీలాగే వాడూ జంరూలు వడుక్కుంటూ 
బతకాలని ఉందా?” అంటూ ప్రశ్నిస్తుంది. ఈ సందర్భంలోనే (స్తీధన సంబంధమైన వో 
ప్రాచినాచారం అప్పారావుగారు (ప్రవేశపెట్టినారు. వెంకమ్మ భర్తను ఎత్తిపాడవడంతో ఊర్కోక 
“మీకంతభారంగా తోస్తే మావాళ్ళు నాకు వసువుకుంకానికి యిచ్చిన భూవమ్మేసి కుర్రాడికి 
చదువు చెప్పిన్తొనంటూ ధైర్యంగా చెప్పి ఆర్హిక స్వాతంత్ర్య (పభావాన్ని (ప్రకటించింది. 

ఈ నాటకంలో అప్పారావు పంతులుగారు ఎంత గర్లనీయమైన సమస్య అయినా సరే 
దాని స్వరూపాన్ని బొరుసూ, బొమ్మలతో సహా (ప్రదర్శిస్తూ మంచిచెడ్డల నిర్ణయాన్ని |పాజ్ఞులైన 
ఆలోచనావరులకు వదలివేస్తుంటారు. కరటకశ స్త్రి, “క్కుర్రవాడికి రవ్వంత చదువు చెప్పించడానికి 
ఇంత ముందూ వెనకా చూస్తున్నావ్‌. బుచ్చమ్మ నమ్మిన వపదిహేనువందల రూపాయలేంజేశావ్‌ ౨” 
అన్న ఘాటైన (ప్రశ్నకు సమాధానంగా “ప్రతి గాడిదె కొడుకూ అమ్మావమ్మా వంచూంచాడు, 
కూరగాయలటోయ్‌ అమ్మడానికి? ఆరూపాయలు పుచ్చుకోకపోతే మొగుడు చచ్చాడుకదా, దాని 
గతి యావైవుండును?” అంటూ ఎదురు ప్రశ్న వేస్తాడు. నిజమే! అగ్నిహాత్రావధానులు చేసింది 
అమ్మకమే! అయినా ఆ మాటలు మాత్రం ఆలోచనామృతాలుగా ఉన్నాయి. ఆడపిల్లను ఒక 
వరుని చేతిలో పెట్టడం అంటే యావజ్జీవం ఆ పిల్ల యీడేరి సంసార సుఖాన్ని భర్తతో 
పంచుకుంటూ బరువూ బాధ్యతలను మోస్తూ వచ్చే తరాలకు మూలదుంపగా మారవలసిన 


408 కన్యాళుల్మ_ ౦: నూరేళ్ళ నమాలోచనం... 


సిత. ఆ స్థితి పరిరక్షైంచబడవలెనంటే యోగ్యుడూ, విద్యావంతుడూ అయిన యువకునికి 
పిల్ల నివ్వవలెనంటూ మన శాస్త్రాలు ఘోషిస్తూ శాసించినాయి. ఆ పిల్ల సుఖంకోసం వరుడు 
లేదా అతని షక్రంవారు తులమా, ఫలమో అలంకారాల కోసం ఇవ్వవలసి ఉండేది. కాని 
ఈ ఆచారం రానురాను ధనరూవంలో అంతే కన్యాశుల్కం (ఓరి) రూవంలో స్రిరవడి 
మశూచిలా వ్యాపించింది. ఈ సందర్భంలో, లోభిఐన తండ్రికి వరుడికన్నా వాడిచ్చే ధనం 
ప్రధానంకాగా తను పిల్లలను ముసలీ, ముతకలకు కట్టబెట్టడం, వారు వెళ్ళిపీటల పైనో ఆ 
తరువాత వారం, వదిరోజులకో స్వర్గపవేశం చేయడం జరిగేది. ఈ పిల దిక్కులేని స్తితిలో 
నానాబాధలు అనుభవిస్తూ, ఎంతో నికృష్టమైన రీతిలో యౌవనాన్ని చెళ్ళదీయడం జరుగుతూ 
వచ్చేది. మరి ఆ స్రితిలో దగ్మానా లేకుంశే జీవిక గడవడం ఎటా? డబ్బుండి తీరవలసిందే 
కదా? ఇది జానవద రూపమైన ఆలోచనా సరళి. వారిలో నాటుకున్న వివేక విశేషం. 
బూజు దులిపి మెరుగువరచడం ప్రాజ్ఞులవని అంటూ భావించినట్ల్టున్నారు అప్పారావుగారు - 
అందుకే ఆ వివాహ వ్యవస్థనూ, కన్యల అమ్మకాలను, పెళ్ళిళ్ళలో చేసే దుబరా ఖర్చులనూ, 
ఊరేగింవులనూ, మేజువాణీలనూ, పిల్ల చేతిలో మొహరు పెట్టడాన్నీ, ద్వితీయానికి ముహూర్తం 
అగ్ట్రే అక్కరలేకపోవడం, మంగళస్నానం, శేషహోమం, మొదలైన ఆచారాలన్నీ నాటకంలో 
కలిపి కనువిప్కగా ప్రస్తావించినారు. ఆ ఇంట్లో సాగిన సంభాషణా వసరంలోనే ముతో 
విశేషం. అగ్నిహూత్రావధాన్డు పిల్లలకి పద్యాలకి అర్హం చెప్పరూ అంటూ ప్రశ్నించినపుడు గిరీశం 
యిప్పటిమటుకు వేదంలాగే భట్టేయం వేయిస్తారు. తెల్లవాళ్ళ స్కూలులో తెలుగు పద్యాలమీద 
ఖాతరు లేదండీ అంటూ సమాధానం ఇస్తాడు. ఈ మాటలద్యారా రెండు అమూల్యమైన 
విషయాలను గూర్చి కనువిప్పు జనానీకానికి కలిగించారు వంతులుగారు. ఒకటి అర్హంతో 
అంత(ప్రమేయం లేకుండా శబ్ద (పమాణాన్నే (ప్రధానంగా [గ్రహిస్తూ వేదాలను కంఠస్తం చేయించే 
ఆచారం, రెండవది యింగ్లీషు బళ్ళలో దేశి భాషైన తెలుగుపై చులకన చూపు ఏర్పడ్డ 
తాత్కాలిక పద్దతి. ఈ 'రె౭డిఇకరిని అ(గ్రహారాల్లో విద్వాంసులైన గ్రామస్తుల దృష్టికి తెచ్చెట్టు 
సూచించినారు. అంతేకాదు. అప్పుడప్పుడే గ్రామీణ యువతలో ఇంగ్లీషు చదువులపై మోజు 
ఏర్పడుతున్నందుకు ఉదాహరణగా “గిరీశంగారి దగ్గర నాలుగింగిలీషు ముక్కలు నేర్చుకుంటాను. 
వెంకడికి యింగ్రీషొచ్చని యేంగలగా ఉంది” అంటూ శిష్యుని భావాలుగా (పకటించినారు. 


జానపద సంస్కృతిలో పెరిగినా స్వార్థం లేనప ఏడు కన్యలను అమ్మడం దారుణంగా 
భావించిన వారు లేకపోలేదు. ఆ వికృత స్వరూపాన్ని పంతులుగారు కరటక శాస్త్రి చేత 
నగ్నంగా (పదర్శింపచేసినారు. శిష్యుడికి వేషం వేసి పెళ్ళి కూతురుగా లుబ్బావధానులకు 
అమ్మచూపినపుడు ఒక వస్తువునో గేదెనో అమ్మచూపినట్టు బేరం కుదిరింది. మహాచౌక 
బేరం అంటూనే, వ్యవహరిస్తారు. ఆ బేరసార సందర్భంలో మధురవాణిలాంటి స్టితే తనకు 
ఉంకే మూడు నాలుగు వేలకమ్ముకుని రుణాలు పణాలు లేకుండా కాలశేసం సస 
వాడనని కరటక శాస్త్రి, అంటాడు; అట్టాగే తక్కువకు బేరం ఆడుతున్న రామప్పవంతులుతో 
“తమరు అలా అంటు నేనేం మనవి చెయ్యనండి? ర్రక్తమాంసం _అమ్ముకుంటున్నప్యడు ఆ 
కాని కూడయినా సంతుష్టిగా దొరకడం న్యాయంగదండి? వ్యవహారాలతొ(ట్రుబాటు చాతనూ 
పిల్ల కట్టు దప్పివుండడం చాతనూ తొందర బడుతున్నానుగానండి, కొంచెం వ్యవధి వుంకు 
రెండు వెలకి పైగా అమ్మివుందును” అంటూ యదార్హం ప్రకటించినాడు. ఈ సంభాషణం 
సాధారణమై కనిపిస్తుంది పైకి, కానీ, రక్తమాంసం అంజు కన్నకూతురు, హృదయ స్పర్శయ్రైన 
ఈ జాతీయ (ప్రయోగం వల్ల ఆ చేస్తున్న వని ఎంత  నికృష్టమైందో ఎంత దారుణమైన 
అనర్హమో వంతులుగారు సునాయాసంగా ప్రదర్శించగలిగారు. జానవదియమైన ఈ చిన్న 
జాతీయం లేనినాడు మరెంతటి ప్రౌఢమైన సంస్కృత సమయాన్ని వేసి కూడా ఈ చిగువునూ, 
(పభావాన్ని సాధించలేకపోయెడివారు. అట్టే ఈ అమ్మిన సొమ్ముతో తనకు ఐదో వంతు 
వాటాను కోరిన "రామప్పంతులుతో శాస్త్రిగారు - “ఈ పాపపు సామ్ముకే తమరు ఆశించాలా 


కన్యాశుల్కం నూ రేళ్ళ నమూాలోచనం.. 409 


అండీ?” అంటూ ప్రశ్నించి ఒకరి రక్త మాంస విక్రయంతో వచ్చిన సొమ్ములో భాగం కోరడం 
ఎంత నరకహేతువో ప్రకటింవచేసినారు. 

ఇస్తే కరటకళశా,స్త్రి, “డబ్బు ఖర్చులేకుండా కొడుక్కి పెళ్ళి చేస్తా. కారు బావా? 
ఆడపిల్లల్ని అమ్మినళ్టే అనుకున్నావా యేమిటి? పది హేనువందలైనా పోస్తేనే గాని అబ్బికి 
పిల్లనివ్వరు.” అంటూ అన్న మాటలవల్ల ఈనాడు వరకట్నం ఏవిధంగా దాని మంచిని 
పోగొట్టుకొని ఆడపిల్లల పాలిట పిశాచిలా మారిందో యీ వోరి” కూడా అనాడు కన్యలకు 
ఒకగండంగా అవతరించింది. వరునియోగ్యతా యోగ్యతలతో నిమిత్తం లేకుండా పెళ్ళి అంటే 
పిల్లను డబ్బిచ్చి కొనే స్థితికి దిగజారింది. కన్యకేవలం సంత పశువు. అష్టే ధనం పోసి 
కొనలేని యోగ్యుడైన యువకుని స్థితి కూడా మెరుగైలేదు ఆనాడు - అనే వాస్తవాన్ని 
తెలుపుతున్నాయి కరటక శాస్త్రి మాటలు. ఎంత జంరూలు వడుక్కున్నా మెదడు పదునుకు 
తక్కువలేదు అగ్నిహాత్రావధానులకు. అందుకే “పద్దెనిమిది వందలకి సుబ్బిని అడుగొచ్చారు. 
ఉభయ ఖర్చులూ పెడతారట. పెళ్ళి మావైభవంగా చేస్తారట. మనం పిల్లని తీసుకెళ్ళి వాళ్ళింటే 
పెళ్ళి చేయడం. మనకి తట్టుబడి అౌ్టేవుండదు. ఆ పద్దెనిమిదివందలూ పెట్టి వెంకడికి 
పెళ్ళి చేస్తాను” అన్నాడు. ఎంత ఆలోచన! ఎంతటి నిర్హయ! అయినా ఆ అగ్రహారప్పు 
కట్టడి విలువల్లో ఇదొక దోషమే కాదు. పైగా హర్షించదగ్గ విషయంగా చలామణి జాతూ 
పాతుకుపోయిన నడిమంతరవు ఆచార విశేషం ఇది. 

ఈ విధంగానే అగ్రవోరాల్లో సంస్కృతవు చదువులూ, గురువుల గురుత్వం, శిష్యుల 
డిష్యరికవు వైనం అంతా నో నాటకంలా (ప్రదర్శించారు అప్పారావుగారు. శిష్యుడు తన 
గురువు కరటకశాస్త్రితో “చెప్పడానికేం వుందండి? నాటకంలో నాచేత వేషం కట్టించి పెద్ద 
చాంతాళ్ళలాంటి హిందుస్తానీ ముక్కలూ, సంస్కృతం ముక్కలూ అర్హం తెలియకుండా భట్టేయం 
వేయించడానికి మీకు వోపికుందిగానీ నాకు నాలోజులికో శ్లోకం చెప్పడానికి శ్రద్దలేదుగదా! 
పట్నం వదిలి ఆర్నెల్లకోమాటు అగ్రహారాలంట వచ్చినపుడు మరేం వూసుపోక పుస్తకం 
తియ్యమం టే సంస్క ఎం యేం వ ని” అంటాడు. నిజానికి ఈ మాటలంటున్నది శిష్యుడు 
కాదు, అప్పారావు పంతులుగారే! అప్పటి అగ్రహారపు చదువులనూ, శిష్యనటనోపజీవులుగా 
మారిన గురువుల |వ్రజ్ఞునూ, వురుగాడి చెడిన ప్రాచీనమైన రూపక వ్యవస్తనూ అంటే 
యజ్ఞయాగాది సందర్భాలలో యాజకులు (ప్రదర్శించే ఇంద్రాది రూపవేషధారణం గూరి 
(పస్తావించారు. దీనికి సాక్ష్యాధారంగా *కరటక శాస్త్రి శిష్యుడు వేషం వేయడానికి గణియం 
పట్నంలో ఉండిపోయిందే” అంటాడు. అత్యంత ప్రాచీనమూ, జానపదరూపమైన ఆ రూపకళ 
నశించిపోగూడదు. కానీ స్వలాభం కోసం శిష్యుల చదువు సంధ్యలను బలాదూరంటూ 
దిగదుడువు" పెట్టి మాతం సాగగూడదు. అట్ల సంస్కృతం అంటు అలవోకగా ఉబుసుపోక 
చదివే చదువుకాదు. అందుకు గురుణిక్షణ నిత్యసాధన (శ్రద్దాసక్తులు అవసరం అంటూ తెలిసి 
అదిలేని సంస్కృతం దరిద్రులకు మాత్రమే అవసరంగా మారుతుంది అనే సత్యాన్ని శిష్యునిచేత 
చెప్పించినాడు. 

జానవద జీవన రీతిలో డబ్బు పెట్టి విద్యనార్షించడం విడూరం. ఆచార ప్రకారం (బ్రహ్మచారి 
గురుకులంచేరి అంతేవాసిగా గురుశుశూష చేస్తూ చదువు నేర్చుకోవలసి ఉంది. యుగాలు 
మారినా ఆంగ్లేయులు మనదేశంలో కాలూనే వరకు దాదాపు ఈ పద్దతే (పవర్తింపబడుతూ 
వచ్చేది. అందుకే అగ్నిహూతావధానులు “నేను వేదం ఎనభై పన్నాలు ఒహదమ్మిడి పుస్తకాల 
ఖర్చు లేకుండా చదువుకున్నాను” అంటూ (ప్రకటిస్తారు. ఆ మాటను కాదనలేకుండా గిరీశమే 
స్వయంగా వారి ఎదుట “ఈ వజ్టున జటులో తమంతవారు లేరని విన్నాను, మీలాంటి చప్పన్న 
భాషలు వచ్చిన మనిషి యెక్కడా లేరు.” అంటూ సాక్ష్యం పలుకుతాడు. 

కన్యాశుల్కం నాటకంలో కనిపించే జానవద మనస్తత్వం : జనవదాల్లో ఆ వాతావరణంలో 
పెరిగిన వారు ఎంత విద్యాబుద్దులు నేర్చిన విద్వాంసులైనా సరే... ప్రమాణాలనూ, నమ్మకాలనూ, 


410 కవళ్చాచుల్క ల: నూరేళ్ళ నమ్హాలోచనం... 


మం([తతంతాలనూ, జాతకాలనూ, ముపహూార్తాలనూ, శకునాలనూ |వశలనూ నమ్మక మానరు. 
కరటక శాష్త్రి శిష్యునికి తాను చదువుతున్న _ శ్లోకం కొత్తదో పాతదో కనుక్కోవటానికి 
“సిద్దాంతి నెవజ్ఞయినా ప్రశ్నడిగి కనుక్కోవాలి” అన్న మాటలు జానపద నిత్య జీవితంలో ఈ 
ప్రశ్నాశా,స్త్రం ఎంత పాతుకు పోయిందో Eng జానపదులు ఆనాడు ఎంత చెడినా 
(పమాణం చేస్తే మాతం నమ్మేవారు. అంక పర్యాయాలు తామాడిన మాట నిజం అంటూ 
తప్పించుకోవడానికి గాయత్రి వట్టుకు ప్రమాణం చేసేవారు. అట్లాేే కరటక శాసురు తన 
పిల్లని శిష్యుడికి ఇసానంటూ పుస్తకం పట్టుకుని (ప్రమాణం చేస్తాడు. ఆ ప్రమాణం చాలదని 
శిష్యుని మెప్పుకోసం “'భూమితోడురా' అంటూ పూర్తిగా జానవదరీతిలో ఒట్టు పెట్టుకున్నాడు. 
అట్లాగే రామప్పంతులు లుబ్బావధాని విధవ కూతుర్ని పెళ్ళిచేసుకుంటానంటూ 
ప్రమాణం చేస్తాడు. దీపాలు ఆర్పడం, తలపై చేయి పెట్టడం, 
జానపద  ప్రమాణరీతులు. 


వం ఆరి 


దేవుడి పాదాలు తాకడం ఇవన్నీ 


(ప్రాచీనమైన మన భారతీయ సంఘం తాపత్రయ రూపమైన ఆధివ్యాధులకు దైవిక, భౌతిక 
ఆదిభౌతిక, (ప్రారబ్ధ సంచితాలంటూ విడదీస్తూ వాటినివారణకు మంత్ర తంత్ర జొషధ సేవలతో 
పొటు దైవప్రీణనాన్ని కూడా సూచించింది. 


ప్రాచీనమైన ఈ విజ్ఞానం జానపదుల్లో ప్రవేశిస్తూ గారి, ధూళి, భూత, (పేత, పిశాచాది 
(ప్రభావంగా వికృతిని సంతరించుకున్నది. ఈ సోకుడు విముక్తికి అంజనం, భూత వైద్యం 
ఉచ్చాట భూస్తాపితం, సంతర్పణం, బలి మొదలైన శాంతి రీతుల (పబరినది. ఈ తంతు అంతా 
మనకు రామచంద్రపురం అగ్రహారంలో కనిపిస్తుంది. చేద పండితుడైన లుబ్బావధాని సయితం 
తాను పెళ్ళాడిన విధవ పిల్ల మొదటి మొగుడు దెయ్యమై తన గొంతు నులుముతున్నాడంటూ 
గుడ్డిగా నమ్ముతాడు. అంతేకాదు, బ్రహ్మ రాక్షసులో, పిశాచాలో, కామినీ భూతాలో స్త్రీ, 
వేషంలో వచ్చి పెళ్ళాడుతాయని కూడా నమ్మేవారు. అందుకే గోడదూకి వెళ్ళిన శిష్యుని 
గూర్చి అది కామిని భూతం అందుకే గవరయ్యకు జడిసి దూరం తాలగేది అంటూ 
వ్యాఖ్యానిస్తారు. దయ్యాలు మనుషుల వలె మాట్టాడుతాయి, కంళులూ, కాసుల పేర్లూ 
పెట్టుకుంటాయి. అంతెందుకూ ఒక సీసాలో బంధిస్తే పిల్లల్ని కూడా కంటాయని నమ్మే 
మౌఢ్యం విద్యావంతుల్లో కూడా ప్రాకి ఉండేది. స్వయంగా లుబ్బావధాని “వేదాలు నుంత్రాలు 
ఈ దెయ్యాలకీ "పేల పిండి వొడియాలు. అందుకే గాయత్రీ స్మరణ చేస్తూ ఓ పన్నం 
యాకరువు పెట్టినా లాభంలేదిని భావించాడు. ఆనాడు శాబరవమంత్రాలకు ఆదరణ ఎక్కువగా 
ఉన్నట్టు బోధవడుతుంది. కానీ ఆ మంత్రాలు అందరికీ అచ్చిరావు. అపుడప్పుడు బెడసి 
కొడ్డాయన్న భయంతో ఉపదేశం పొందకుండా ఉండేవారు. ఈ విధమైన Psychological 
fear complexని భూతవైద్యులు బాగా ఉపయోగించుకుని ధనం లాగేవారు. చుంత్రాలతో 
దెయ్యాన్ని సీసాలో బంధిస్తారనే నమ్మకం వల్లనే పూజారి గవరయ్య తాను బంధించిన కామినీ 
భూతాన్ని దాని పూర్వపు మొగుళ్లో పట్టున సీసా చూపుతూ డబ్బు రాబర్లెందుకు దీన్ని 
భూస్తాపితం చెయాలి అంటే పునశ్చరణం, హూమం, శాంతి, (బ్రాహ్మణ సంతర్పణ ఎంతో 
తంతు ఉంది అంటూ భయ పెట్టుగలిగినాడు లుబ్దావధానిని. 

సాముద్రికం పైన జానవదాల్లో ఉన్న విశ్వాసాన్ని అప్పారావుగారు కన్యాశుల్క నాటకంలో 
స్తుటంగా చూపినారు. గిరీశం లుబ్బావధానికి పెళ్ళికూతుర్ని గూర్చి వ్రాస్తూ “చిన్నది 
బహులక్షణముగా ఉంటుండి. కొని కొంచెం 'పెయ్యనాకుడు మూత్రం కద్దు, అద్దానిని 
మనవారు వైధన్యహేతునం|డు! అంటూ దాగిన నమ్మకాలను (పకాగింవచేసినాడు. ఈ విధంగానే 
రామప్పంతులు, అతని చేయూతతో సిద్దాంతీ యిద్దరూ పెళ్ళికూతురు వేషంలో వున్న శిష్యుడి 
చేయి చూస్తూ మీకు పెళ్ళి చేసుకోవాలని ఉంటే యింతకన్న అయిదోతనం అయిశ్వర్యం, 
సెరిసంపదా గల పిల్ల దొరకదు' అంటూ భాగ్యరేఖలూ, సంతానరేఖలూ ఆధారంగా చూపి 
డబ్బు నిలువచేసేందుకు భోషాణ పెట్టను వురమాయించమంటారు. ఇర్టు లుబ్జావధాని 


జ కోర ప ne CT) 


జూతకాన్ని యోగాదిగా చూసిన సిద్దాంతి “వివాహయోగం వుంది, ఆ వివాహం వల్ల ధనయోగం 
వుంది. యిలాంటివి జరగడానికి వీలులేని మహాయోగాలు జాతకాల్లో పట్టుబడినప్పుడు గొప్ప 
మేలుకు బదులు గప్ప కీడు సంభవిస్తుంది. గహ శాంతి చేసి (బావ్మాణ భోజనం బా హుభ్యంగా 
చేయండి. సూర్య నమస్కారములు చెయ్యండి” అంటాడు. జాతకంలో గట్టు మతనమ్మకాన్ని 
ప్రోది చేసుకున్న ఆ జానపద మనస్తత్వం దాన్ని కాదనలేదు. స్వయంగా లోభి ఐన కారణంతో 
ఆ దోషానికి పరిహారంగా చేయవలసిన ఖర్చును సహించలేడు. అందుకే వివాహానికి వొపకోక 
తప్పలేదు. లుబ్బావధాని తనకు వివాహం జరక్కపోతే జాతకం రీత్యా మారకం ఉందన్న 
మాటను పరాకు పడలేదు. 


జానపద విశ్వాసాల్లో శకునాలకు కూడా ప్రధానమైన స్థానం ఉంది. తరలి వచ్చిన 
తరువాత చిన్న కూతురు వివాహం తప్పిపోయినప్పుడు ఆ పిల్ల తల్లి వెంకమ్మ “నేన్నోచిన 
నోములు యిలా వుండగా మరోలా యెలా అవుతుంది. నేను భయవడుతూనే వున్నాను. 
బయల్రేరేటప్సుడు పిల్లి యెదురుగుండా వచ్చింది.” అంటూ ప్రయాణసందర్భాల్లో పిల్లి 
ఎదుర్రావడంవల్లనే అశుభపరిణామం ఏర్పడ్డట్లు చెప్పి, కన్యాశుల్కంలో అడుగడుగునా జానపద 
సంస్కృతి వ్రభావాలే అన్నట్టు రుజువు చేసింది. 

జానపదుల్లో బంగారం చేసే యోగం ఒకటి బాగా ప్రచారమై. ఉండేది. ఈ రసవాదవిద్య 
వేమన యోగివల్ల బహుశః మన తెలుగునాట (ప్రచారం పొంది ఉంటుంది. ఆ స్వర్ణ లిప్సత్చోన్నో 
కుటుంబాలు నిలువు దోపిడి యిచ్చుకున్నారు. ఈ దురాచారాన్ని కూడా విడచి పెట్టక 
పంతులుగారు కన్యాశుల్కంలో తడివినారు. బైరాగులూ, సిద్దులూ అంతా దొంగవా దే! అయినా 
బలీయంగా జనానీకంలో నాటుకున్న విశ్వాసం ఆధారంగా ఎంత మోసానికైనా తెగించేవారు. 
అట్లే ఈ నాటకంలో బైరాగి తనకు బ్రహ్మ లిపి పరిజ్ఞానం వుందని, వాయు భక్షణం చేస్తామని 
చెబుతూ వుంటాడు. వ్‌ం దివ్యదృష్టకి అందని విషయం అం౪లూ ఉండదు. అంజనం వేసి 
తప్పిపోయిన అవధాని రెండో పెళ్ళిదీ ఆడో, మగో కనుక్కుంటానంటాడు. అంతేకాదు 
రామన్నతో 'నీకంత కాపీనంగా వుంటే తులం రాగి తెచ్చుకో బంగారం చేసియిస్తా'నన్నాడు. 
ఇదేకాదు ఈ బెరాగులు హుక్కాపీల్చడంలో సారా పీపాలు ఖాళీ చేయడంలో కూడా ఘటికులే! 
అందుకే ఆ బైరాగి ఖేచర గమనం మీద ఆకాశ మారాన పోతూ అమ్మవారి విగ్రహం కింద 
ఆరు నిలువులలోతున స్టాపితమైన మహాయంత్రాన్ని అంటే దానిపై బంగారం చేసే యోగం 
వొకటి, కలకాలం బతికే యోగం వొకటి వాసిన దాన్ని చూసి ఆ అగ్రహారంలో దిగినారలు. 
ఇక ఆయన మవాత్మ్యాలలో ఒకటి ఒక పృణిక మంత్రించి. గంగభరాయించిన కొద్ది ఆ గంగ 


సారా అయిపోయిందట. మరి అవసరార్రం కొందరికి నమ్మక తప్పలేదు నమ్మదగని ఈ 
బుకొయింవులను కూడా! 


జానవదుల్లోని తాత్విక చింతనకు (ప్రతిబింబంగా అప్పారావుగారు కన్యాశుల్కంలో తాగుబోతుల 
సంభాషణని ప్రవేశపెట్టినారు. ఈ కూటమిలో వైష్ణవ, వైదిక, మతభేదాలతో పాటు 
జీవాత్మ వరమాత్మల తత్త్వ చింతనం కూడా సాగుతుంది. ఉదాహరణకు దుకాణదారు 
రామన్న “ద్రేవాం గాజుకుప్పె (దేహంలో ఉండేది పరమాత్మ గాజుకుప్పెలో ఉండేది 
అన్నసారం. యీ అన్నసారం (దేహంలో పడితేనేగాని పరమాత్మ (ప్రజ్యరించదు” అంటాడు. 
ఈ మాటలు జానపదుల వాక్కునుండి వెలువడినా దాని మూలం మాతం ఉపనిషత్తులు 
దాటి పయనిస్తుంది. సాధారణంగా ఛాందోగ్యం అన్నమయం జగత్సర్వం అంటూ చెబుతుంది. 
ఆ విధంగానే జీవుడు “ఆహమన్నం అహమన్నంి అంటూ వయనిస్తాడని తదితర ఉపనిషత్తులు 
ఘోషిస్తూన్నాయి. ఈ ఉవనిషద్విజ్ఞానం జానపదుల్లో (ప్రవేశిస్తూ వారి నరనరాల్లో జీక్తైంచుకుని 
అదొక (ప్రత్యేక తత్తంగా జానపద సంస్కృతిలో నిలిచింది. అన్నం దాని ప్రభావాన్ని [గ్రహించిన 
అప్పారావు పంతులుగారు “అన్నం బబహ్మేతిన్యజానాత్‌' అంటూ చెప్పడమే కాకుండా చమకంలో 


కన్యాశుల్భ_౨: నూ లేళ్ళ నమాలోచనం... 


యేమన్నాడు? శ్యామకొశ్చ మే...అంటూ చెగొడీలు చమే అంటూ కొంటుగా శిష్యుడితో పరికించి 
కోటి విద్యలు కూటి కొరకే అన్న యధార్జాన్ని బయట పెట్టినారు. ఇది కూడ జానపద 
జీవన రీతిలో భాగమే! 
జానపద సంస్కృతిలో అన్ని కళలతోపాటు వైరాగ్యం కూడా చక్కగా చోటు చేసుకున్నది. 
అందులో వారు ప్రధానంగా సర్వకాంక్షా ప్రశమన రూవమైన నిరీపాను స్టాయిగా (గ్రహిస్తూ 
త్వ అ కము. వానా ఎటో 
మోక్షమూర్జాన్ని ప్రబోధిస్తారు. ఒక్కొక్కప్పుడు అద్వెత మార్గంలో కూడా ఈ ఉపదేశం 
ఉంటుంది. ఇదంతా పదాలూ, కీర్తనల ద్వారా భ్తుక్తీ - రక్తీ - భక్తులకు జోడించి (పచారం 
చేస్తుంటారు. రామచిలక జీవికి సంకేతం. అందుకే ఆ చిలకను ఉదేశిసూ పదాలు పాడారు. 
యె జాట్‌ అజయ్‌ 
ఉదాహరణకు శిష్యుడు 


“ఎన్నాళ్ళు (బతికినా! యేమి సామాజ్య్ఞమే 
కొన్నాళ్ళకో రామచిలకా ముందుగతి కానవే చిలుకా” 


అంటూ పొడిన వదాలను పంతులుగారు ఈ నాటకంలో ప్రవేశపెట్టి జానవద సంస్కృతికి 
సంపూర్తత్వం  చేకూర్చినారు. 

అన్నిటికన్నా (ప్రధానంగా అప్పారావుగారు అ(గహారం లేదా ఒక జనపదంలో ఒక వరానికి 
సంబంధించిన భాషా స్వరూపాన్ని ఎంతో సహజంగా పొదిగి ఆ భాష వల్ల, ఆ యాసవల్ల, 
ఆ ఊనికవల్ల, వొత్తులవల్ల, స్వరం వల్ల ఆ పాత్రను ఎన్నినాళ్లెనా సజీవంగా జీవించేటటు 
సినారు. సాధారణంగా ఒక భాషా స్వరూపం శిస్టవ్యవహార పంకన్నా కొంత మార్చును 
సంతరించుకొని మాండలిక స్టితిని పొందడానికి అనేక కారణాలున్నాయి. అందులో ఒకటి తాము 
ఇతరులకన్నా అధికులం, తమ భాష కూడా దేవభాషలా ధ్వనించవలెనన్న కోరిక. ఇందుకు 
కాబోలు భాషా జ్ఞానం ఉండి లేక మూర్హన్యాకరమైన “ట"కారానికి బదులుగా షకార, చ, ఛ 
కొరాలు “శికు బదులు చ వాడుతూ ఉంటారు. ఈ విధానం వైదిక కుటుంబాల్లో ఎక్కువగా 
కనిపించేది. ఉదాహరణకు ఈ నాటకంలో (ప్రధాన పాత్రను వహిస్తున్న రెండు అగ్రహారికుల 
కుటుంబాల్నే స్వీకరించవచ్చు. వెంకాయమ్మ “నవ పాడూ యిలాంటి వోఘాయిత్యం మాటలే 
అంచూ ఉంచారు. అగ్నిహూ[తావధాన్డుఅప్పెతే వెధవ ముండని పెళ్ళాడిన చావాటు  పీనుగను 
వెనకేసుకుని నా పీక యెందుకో నొక్కుచున్నాడు. వీడి (శ్రాద్ధం మీదికి యేనుగులూ, గుర్రాలూ 


తెచ్చాను తోవ ఖర్చయినా ఒక దమ్మిడీ యియ్యడట, బుచ్చమ్మ - “నాన్నా అమ్మస్టానం 
చెయ్యమంచూంది.” ఇట్లా ఎన్నో పేర్కొనవచ్చు. సాధారణంగా జానపదులు “అ కారాన్ని 
ఓకారంగా ఉచ్చరిస్తూ ఉంటారు. అఘాయిత్యం - ఓఘాయిత్యం. అట్టి శిష్ట వ్యవహార 


'భమతోలేని రకారాన్నికలిపి పరికితే, మరికొందరు ఉచ్చరించలేక వైరూప్యాన్ని కల్పిస్తారు. 
ఉదాహరణకు “దేహం” ఇది దేహానికి కలిగిన వికారం. ఇళ్లు, “నరసింవాదివ్య' నరసింహాదివ్వెగా 
మారింది. లకారం నకారంగా (క్షీ, *చిగా మార్పు, బ్రాహ్మణులు లక్షోపలక్షలు - బావనోళ్ళు 
నచ్చోపనచ్చలు, వారంతవారు వారు - వారంతోరు వారు. అకారనోకార వినిమయం. ఇష్ట 
ఊనికి కోసం కాబోలు ఏకార్రసూచనలైన రెండు పదాలను కలిపి ఒకే మాటగా నిశిరాత్రి 
వేళ అంటూ వాడుతుంటారు. ఆవిధంగానే వంతులుగారు....వ్యవసాయానికి సంబంధించిన 
పలుకుబడిని “ఉప్కలేకనే ముప్పందుంి అనీ కుంచం నిలువుగా కొలవడానికి వీలులేనప్పుడు 
తిరగేశైనా కొలిస్తే నాలుగ్గింజలు నిలుస్తాయి" అంటూ ప్రయోగించి జానపద సంస్కృతికి అద్దం 
వట్టినారు. ఈ నాటకంలో (ప్రటెకాగించిన ఏ పదం కూడా జానపద సంస్కృతిని దాటిపోలేదు. 
ఉపయోగించిన (ప్రతి పలుకుబడీ, ప్రతి సామెతా, (ప్రతి జాతీయం అన్నీ ఆ సంప్రదాయంలో 
పుట్టి, జానపద సంస్కృతిలో తడిసి, పుటం పెట్టుబడి కన్పిస్తుంటాయి. తిట్టులో కూడా 
ప్రాచ్యాలు, అప్రాచ్యాలు, శిఖలు, అధ్యయనం, ఆపోశనం, (శ్రాద్ధాలు తప్పవు. ముండ వదం ఓ 
తప్పూలోని మాటకాదు. 


కన్వాళుల్క ౦: నూరేళ్ళ నమాలో Ie fl EE J) 


ఉదాహారణకు: వాళ్ళమ్మ శిఖతరగా, అపృచ్భపు మాటలాడతావేమిటి, సానివాళ్లకి కర్షపిశాచి 
ఉంటుంది కాబోలు, ఇంతకన్నా గళగ్రాహిగా చదువుతాడు, అది (బహ్మభేద్యంగా ఉండాలి, 
తాళాధ్యాయం తప్పించుకుం ళు, ఉత్తరాపోసనం పట్టడం, ఈ వెధవ ఇంగ్లీషు చదువునించి 
బ్రాహ్మణ్యం చెడిపోతూ వుంది, దేవభాషలాగ భోజనాల దగ్గర కూడా ఆ కూతలే కూస్తారు, 
సంధ్యావందనం, (శ్రీ, సూక్తం పురుష సూక్తాలు తగలడి పోయినాయిసరే గదా? అంచాత అతని 
పిలక నేనూ నా పిలక అతనూ లాగినా పరవాలేదు, బాలాదపి సుభాషితం, వాక్‌ స్తానంలో 
బృహస్పతి ఉన్నాడు, శుభస్య డ్మీఘం, కృత్యాద్యవస్తమీద వొప్పించాను, లౌక్యుల్ని పిలవడానికి 
వెళ్ళినప్పుడు దుస్తుడాబుగా ఉండాలి, దగిలాగిగలా తీయించి యెండ వేయిస్తాను, ధన రేఖ 
జెట్టీిపోతులా ఉంది, తిరగ్గొట్టిందాక అభోజనం కూర్చుంటాను, అర్హచంద్రప్రయోగం చేసి అవతలకి 
నెట్టుతారు, సంసాొర్లకు సౌందర్యంతో నిబపన్న్‌ మెం వైదికపాళ్లం మాకు శృంగారాలు యలా 
అనుభమౌతాయ్‌, అదుగో అష్టాగే చదువుకోవారలి...పుస్తకం చాతపడితే వేళ్ళకి అంటుకుపోవాలి, 
వీళ్ళ శిఖాతరగా ఆడముండల్లోనా ఆలోచన, తలచెడ్డం అంటే జుట్టుకి చముర్రాసుకోదు, 
వెధవముండకి పాతివ్రత్యం అన్నమాట యీనాటికి విన్నాం, అయ్యా మీరు సద్దివణ్లం 
తింటారా, బ్రహ్మచారులు చెయ్యవలసిన వని వేదం చదువుకోవడం, పెయ్యలకి గడ్డి తేవడం, 
పిత్రార్దితం అంతా కరారావుడు చుస్టైశాను, శతాంధాకూపం ప్రవిశంతి, దణతెగిరిపోతుంది, 
వె[6ుులు వోడకండి, రజస్వలాముండని చూస్తూ చూస్తూ యలా పెళ్ళాడావురా, మరి నీకు 
గతులు లేవు, యెంత శెడ్డా బావనోడి సాపనాకారం మా శెడ్డది, ముక్క_స్యముక్కార్హః, 
నాలాంటి నియోోగపాడునడిపించాలి, వాడు పంచాళీవెభవ అనడానికి సందేహం లేదు, 
సిన తప్పులు తప్పులని శల్యాన్ని పట్టిపోయింది, స్వయం తీర్షాపరాంస్తారయతి, రేపుయింటికి 
వెళ్ళుతూనే ఘటాశ్రాద్దం పెస్టేస్తాను, నీ యింటకోడికాల్నా, నాభికొనుక్కోవడానికి దమ్మిడీ 
లేదు, లాకుంకు యింత యేపైన పిల్ల పెద్ద పడుచు కాకుండా వుంటుందా, అయ్యో అయ్యో 
మరిదీనికి [ప్రాయశ్చిత్తం యక్కడుంది, యేం తీపు దిగేసిందా పెట్టుగుంటుంది, మా తండ్రి 
మేనత్తల్ని కూడా అమ్మడమే జరిగిందట, వాళ్ళంతా వున్నిస్త్రీ చావే చచ్చారు, ప్రాలబ్దం 
చాలకపోతే (వతి వాళ్ళకి వస్తుందండి చావు, రాసిన రాత యెవడైనా తప్పించగలడా, 
గిక్షక్రీణాత కూడా సంభవిస్తాయి; ఈ జాతకం విశ్వామిత్రుడు అంతటి యోగ్యుడి చేత తయారు 
చేయబడ్డది, వెధవ ముండని లేవదీసుకుపోయిన ఫకీరు వెధవ వక్షం మాట్టాడుతావ్‌! యేం 
పెద్దమనిషివయ్యా? యేమిటి ముండా ఏడుపు సంత? నాపిల్లేమిటి? ఫకీరు ముండ? నువ్వు 
రెండు యింగ్లీషు ముక్కలు చదువుకుని నాస్తికుడివి కాగానే మహాత్మ్యాలు పోతాయనుకున్నావా? 
నీవు సొట్ట కర్ర తివృతే సిద్దులకి తగులుతుందా? ఈ శషభిషలు పనికిరావు, పంగనామాలు 
ముందా 'పెఘ్టైవరనాలు ముందా, నీ పిండం పిల్లికి పెట్టా, అన్నగారు హాస్యాలాడుతున్నారు 
న్యాయం కాదు. మనకు బావగారి వరసా యేమిషండి? నీ శ్రాద్రం యెత్తుకు పోయినాడు, 
ఫకీరు ముండని యెత్తుకు పోయినాడు, చేసేవి మాఘ స్నానాలూ దూరేవి దొమ్మరి 
కొంపలు అని జటాంత స్వాధ్యాయిని నన్ను ముండలిళ్ళకి తీసుకెళ్ళుతావషండీ? యావత్తెలం 
తావద్వ్యాఖ్యానం అంటూ ముగించవచ్చు. ఈ సందర్భ అలో చూపిన భాషా విశేషాలకన్నా 
పామరులకు మరింత సన్నిహితమైన భాష ఉండగా కేవలం వీటినే (ప్రదర్శించడంలోని 
జాచిత్యాన్ని గూర్చి (ప్రశ్నించినప్పుడు ఇంతవరకే విన్నవించినట్లుగా ఒక్క మిట్టకాయలో పలారం 
జాగర్త చేస్తాం, యేవాచ్చరేం! గురూ భోజనం యేటారగిస్తారు? వూరుకోస్పినీకేటెరిక - 
యెగర్రినాకొడక, అగ్గురోరంల ముసల బావనోడు ఆల్ని సంపేసినట్ట ఆడికి దొంగసాచ్చీకం పలికి 
నోళ్ళకి తాసీలు గోరికి సిచ్చేపోతాదిటు, యెక్కడ చూసినా పిల్లల్ని ముసలాళ్లకి అమ్ముకోవడాలు 
రండాగర్భా లేకదా? చివచివా (గివకుబదులు అనే మాటలు కానీ, పేకాట సందర్శంలో 
ఉపయోగించిన గవరయ్యా నీ ముణుకు నా దగ్గిర యిలా యెట్టకు, పొల్లు ముక్క_లేపడతాయి 
మంచి ముక్కలడతాయా? లాంతరేశావు యేమెత్తను, తెల్లాడి బావుటా యెగురుతుండగా 


CDI ee నూ తేళ్ళ నమాలోచనం... 


నీ జులువేటి? ముక్కల్తియ్యడం యింతే పైతే మరాకేటి”, మూడే తురువులు పడ్డాయి 
బావనాడా యీ ఆట సిద్దాంతి బేస్తెట్టి నేను గెలిస్తే నీక్కాండ బ్బిస్తాను, మూడో యెత్తడబ్బే స్తుగా 
పకాలుంచు కొండయ్యా, చేతి వారస మంచి ముక్కలెయి, బులబులగా కలిపి చజక్యజ్లలేనా చా గ 
ఈ నూటలను జానపద సంస్కృతి (పతీకలంటూ పామరుల నోట వచ్చిన కారణంతో 
మాత్రం ప్రదర్శించలేదు. పేకాట అకేకదా? జానపద క్రీడా సందర్భంగా చూవవచ్చును 
అంకే అది కుదరదు. పేకాట ఆంధ్రులకు పరిచితమైన ప్రాచీన క్రీడా విశేషం కాదు, 
అసలు ఈ ఆటకు వేళ్ళు జానపదుల్లో లేవు. అది ఆ౭ గ్రీయుల (ప్రభావంతో నగరాలకు (పాకి 
సర్వసంస్క్టృతులనూ చెరిచి యాంత్రికంగా మారుతున్న వికృతికి చిహ్నంగా నిలిచిన పరదేశవు 
క్రీడ. బార్తకూ క్రబ్బు లకూ, సంబంధించిన ఆట, అందుకే ఈ సంభాషణను మనం జొనవద 
సంస్కృతిగా భావించి పరిగణించడం జరుగలేదు. 

ఈ నాటకంలో అప్పారావు పంతులుగారు ప్రాంతీయమైన మాండలికాలను కొన్ని వాడినారు, 
వాటికి ఆ ప్రాంతంవారు సరైన అర్హవివరణం యిస్తే భాషాభిమానులకూ, వరిశోధకులకూ 
ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. అంతేకాదు పత్రికల్లో దూరదర్శినీ, రేడియోలల్లో కూడా 
ఈ మాండలికాలను పప్రయోగించినవుడు అర్జావబోధ సరిగా కాలేదని సంకోచం కూడా 
తొలుగుతుంది. భాషాభివృద్దికీ, నవీకరణకూ, మాండలికాల సహాయం ఎంతో అవసరం. 
బహుశః ఆ అంశాన్ని గూర్చి విపులంగా వ్యాసం వ్రాసిన వారి వల్ల ఆ సందేహాలన్నీ తీరి 
ఉంటాయి అనే భావనతో ఆయా వదాల అర్హ వివరణకూ, వ్యుత్పత్తులకూ పూనుకోలేదు. 
నా ధ్యేయం కేవలం అప్పారావు పంతులుగారి కన్యాశుల్కం నాటకంలో చోటు చేసుకున్న 
జానపద సంస్కృతి మాత్రమే. అందుకే ఆ సంస్కృతీ ప్రభావం ఏయే స్టానాల్గో కన్చిస్తుందో 
అని మాత్రమే సూక్ష్మంగా చూపించడం జరిగింది. 


కన్వాళుల్క 0. నూరేళ్ళ సమాలోచనలు 4 415 ౧ 


పరిచ్చేదం 


కన్యాశుల్కం పాత చిత్రణ 


ఆశయంగా చూపించతగినది 
మానవుడి _పేమ 


Ty గుడిపాటి వెంకటచలం 


1936వ సంవత్సరం ఫిబ్రవరి 27వ తారీఖు హిందూ” వ(్రికలో గురజాడ అప్పారావుగారి 
మిత్రుడైన ఒ.యమ్‌. సుబమణ్యంగారు వ్రాసిన వ్యాసంలో అప్పారావుగారు ఆయనకు వ్రాసిన 
ఉత్తరాల్గో కొన్ని భాగాలు ప్రచురించారు. అవి 1909వ సంవత్సరంలో వ్రాసినవి. వాటిని 
చదివితే అప్పారావుగారికీ నాకూ కనబడ్డ అభిప్రాయ బంధుత్వాన్ని చూసి అశ్చర్యవడ్డాను. ఆ 
అరణ్యరోదనం ప్రారంభం కాకమునుపే, కొన్ని సంవత్సరాల కిందటే, రోదనం లాభంలేదని 
తెలిసిగావును, స్నేహితులకి ఉత్తరాలు వ్రాయడంలో తృప్తి పొందాడు. ఆయన కూడా నావలెనే 
అవాచ్యకుడం టు ఆయనతోబాటు నాకూ కొంచెం గౌరవం వస్తుందో లేక నాతోబాటు ఆయన 
“వీరూ అధోలోకానికి పంపుతారో! ఎట్లానైనా ఆయనతో కలిసిన పతనం గౌరవప్రదం. 

ఎందుకంళు, ఆయన పద్యాలమీద నాకు ప్రత్యేక గౌరవముంది. ఆయన లేఖలు - ఆ 
యింగ్లీషును తెలుగు చెయ్యడం చాలా కష్ట్రమనిపించింది. ప్రయత్నించాను. 

“కన్యాశుల్కం (పూవులు దిద్దుతున్నాను. చదువుతోంశు నాకు ఆహ్లాదం కలుగుతోంది. 
[గ్రంథకర్త తన పుస్తకాన్ని చదివి తానే ఆశ్చర్యపడితే [గ్రంథంలో నిజమైన స్వారస్యం 
వుందన్నమాటే. [గ్రంథక్తర్తకే పుస్తకం ఆకర్షకంగా వుంకే అందరికీ వుంటుందని నిశ్చయమే. 
మీనాక్షి వొచ్చిన రంగాలు చాలా జ్ఞానాపాదకాలుగా వున్నాయి. నేను పూర్వ (గంథాల్లోంచి 
ఉదాహారణ లివ్వుగలను. 

(కళా దృష్టిలో ఆదర్శవంతంగా చేసినప్పటికీ Artistic Idealisation కూడా Realistic 
(ఉన్న దున్నట్టుగా వ్రాసినట్టయితే (ప్రజల నీతి అభిప్రాయములకు విరుద్దంగా వుండే ఘట్టాలు 
తటస్టించక మానవు. కొంతవరకు నైతిక ఖండనం ప్రత్యేక తత్వాలమీద ఆధారవడి ఉంటుంది. 
మీజాతి పట్టాభిరామమూార్తిగారి సహవాసంలో మీరు పెరగడంవల్ల మీకు అవినీతి అంశు 
కంటకమని నాకు తెలుసు. వేశ్య అనేసరికి అదిరిపడతారు. 

కావ్యాల్లోని న్యాయస్మృతి Poetic justice (కావ్యన్యాయం)లో మారింది. నేను జీవితాన్ని 
చిత్రిస్తున్నాను. 

నేను కళారాధకుళ్షే ఐనప్పటికీ సంఘం యెడల బాధ్యత వుంది నాకు. నా పుస్తకం 
చదివేవారు నన్ను వొక ప్రశ్న వెయ్యవచ్చు: నేను దుర్మార్గాన్ని ఆకర్షణీయంగా చేశానా అని. 
చెయ్యలేదని నా నమ్మకం. మొదటి ముద్రణలో మధురవాణి జీవంలేని ఘోరంగా తయారైంది. 
ఈ ముద్రణలో ఆమెని పూర్ణంగా చిత్రించాను. నేనే ఆమెనిచూసి భ్రమసిపోతున్నాను. కనక 
ఆమెని చివర రంగంలో సంస్క్రరణం చేశాను. ఇంక మీకు అభ్యంతరం వుండకూడదు, 

పైకి కనబడేదానికన్న బలమైన నైతిక భావాన్ని పొందింది నా పుస్తకం. జీవితాన్ని నను 
చులకనగా భావించనని తెలుస్తుంది. హాస్యంతో పొంగిపొయ్యే పుస్తకంలో జీవితంలో గంభీరత్వాన్ని 
చూపడం చాలా కష్టమైన వని. ప్రయత్నించాను నిన 


కన్యాళుల్శం: నూరేళ్ళ నమాలోచనం.. 419 


వేశ్యలోని మా నుషత్యాన్ని మరచిపోకండి. ఆమె సుఖదుఃఖాలు మీవిగానీ, నావిగానీ అయిన 
సుఖదుఃఖాలకు ప్రాముఖ్యతలో తీసిపోవు. సంఘంలో అజం వ్యభిచారులైన భర్తలూ, భార్యలూ 
వున్నారు. స్పష్టంగా తన వృత్తిని తెలియబరిచే ఎశ్య వారందరి కన్న అధమురాలెట్చా 
అవుతుంది. పైగా వేశ్య వివాహ (ప్రమాణార్ని భగ్నం చెయ్యడం లేదు వీళ్ళవలె. 

“అంతో పొలజీ' (పురాతన మనుష్యుల చరిత్ర నుంచి తెలుసుకునే శాస్త్రం) వల్ల మన 
సాంఘికాభిప్రొయాలు మార్చుకోవలసిన అవసరం కలిగింది. స్పష్టంగా గోచరించే విషయాన్ని 
కప్పిపుచ్చడంవల్ల ఏమీ లాభంలేదు. 

వివాహ (5౭21) బంధాలను ఇంతగొప్ప చెయ్యడంలో అర్హ మేమిటి” సాంఘిక వరిణామంలో 
వివాహ సంస్థయొక్క ప్రాముఖ్యతను నేను తగ్గించచూస్తున్నాననుకోకండి. గడిచిన శతాబ్దంలో 
(ప్రపంచం జ్ఞానంలో చాలా మారింది. వివేకవంతులైన మనుష్యులు పాత అభిప్రాయాల విలువను 
పరీక్షించడం ప్రారంభించారు. వివాహసంస్థ మానవాభివృద్ధికి తోడ్పడినమాట వాస్తవమే కాని 
వివాహబంధం ఛేదించకూడదనే అభిప్రాయంవల్ల - ఎన్ని చెప్పతరం గాని దారుణ కృత్యాలు 
తటస్రిస్తున్నాయో మరవకూడదు. అంతేకాదు, ఇంగ్రీషువారిలో పెళ్ళి (సివిల్‌ కాంట్రాక్టు) చట్టు 
సంబంధమైన వొడంబడికగా వుంది. “షెల్లీ, జార్జి ఇలియట్‌ దాన్ని తోసేసి తిరిగారు. (Modem 
Woman will rewrite history). నవీనయుగపు. (స్త్రీ చరిత్రను పునర్లిఖింపబోతోంది. 


గొప్ప నవలలో (పేమ కథ అవురూపమవుతోంది లేక ప్రాముఖ్యతలేని స్థానానికి వెడుతోంది. 
ఈ స్త్రీ పురుష శరీర ఆకర్షణ విషయమై వాజ్మయం ఎందుకు అనంతమైన భేదాలతో 
చిత్రిస్తుంది? కామ (ఏల) సంబంధమనే మాటను గమనించండి. శుద్ద శరీర సంబంధాన్ని 
స్పష్టంగా చూపుతోంది. వొడిలిపోయిన యాభై ఏళ్ళ సుందరిని యువకుడెందుకు మోహించడు? 
చక్కగా వికసించిన రోజా పువ్వువలె, బాగా వుడికే కూరవలె యవ్వనవంతురాలు యింద్రియాల్ని 
ఆకర్షిస్తుంది. పాచిన ఆహారం గాని, వొడిలిన పువ్వుగాని ఎంత అయిష్టమో ముదిరిన (స్త్రీ 
కూడా అంతే. ముందెప్పుడో రొబ్బ పాచిపోతుందనిగాని, రోజూ వొడిరిపోతుందనిగాని అవి 
కొత్తగా, మనోహరంగా వున్నప్పుడు ఎవడన్నా అనుభవించడం మానుకుంటాడా? జీవితమూ, 
సౌందర్యమూ అశాశ్వతముల దాంతం సరైనది కొదు. పైగా తరుణమందే అనుభవించాలనే 


అభిప్రాయానికీ బలమైన (పోత్సాహకారణమౌతుంది. పాపం అమితత్వంలో వుంది. అమితత్వం 
ఎక్కువకాలం ఎట్టాగూ దాగదు. 


జీవితంలోనూ, వాబ్మయంలోనూ కూడా మోహం తన ఉచిత స్టానాన్ని అధిష్టించాలి. 
(ప్రస్తుతం దానికి అమితమైన ప్రాముఖ్యాన్నిస్తున్నారు. 'కేటో” తన భార్యని ఎవరికో ఎరువిచ్చాడు, 
పురాణాలు చదవండి తెలుస్తుంది. 

నిజంగా జరుగుతున్న సంగతుల్ని చూడాల్సి వొస్తుందని కళ్ళు మూసుకోవద్దు. డాక్షరులాగు 
కత్తి తీసి వుండుకోసి పరీక్షించాలి. ఆశయంగా చూపించతగినది మానవుడి (ప్రేమ. (కైస్తు 
బోధించిందిగాని, బోధించాడని అనుకునేదిగాని అదే. తన కవిత్వంలో షెల్లీ చాటింది ఆ 
(థైమే. జీవించే మతంకింద బుద్దుడు బోధించింది ఆ (ప్రేమనే. బౌద్దమతాన్ని యేనాడు 
నాశనంచేసిందో ఆనాడే హిందూదేశం మతీయమైన ఆత్మహత్య చేసుకుంది. 


ఈ అచారా లనే యె(ర్రకాంతిని వరిశోధనాలయం (laboratory) నుంచి తొలగించి, యూ 
కామసంబంధాన్ని పూర్తిగా, వివరంగా పర్షీక్రించాలని నా కోరిక, చారిత్రాత్మక జీవశా, స్తాత్మకంగా 
(biologically) పరీక్రించి, దాని సరియైన స్థానాన్ని యీ కామానికి ప్రసాదించి తీరాలి. జీవితంలో 
యదార్జాన్ని మీరు (ప్రేమిస్తున్నారు. సెన్టిమెంటి'లోని యదార్ద్జాన్ని యెందుకు (పేమించరు? 
పురుషుడి అధికారం కింద యెంత నీచమైన బానిసత్వాన్ని (స్త్రీ అనుభవిస్తోందో నాకు తెలుసు. 
మీరు మాతం ఆలోచించుకోలేరా? 


420 కన్వాళుల్క 0: నూరేళ్ళ నమాలోచనశం... 


బీదలూ, కురూపులూ, దుర్మార్గ్లలూ, బలహీనులూ ఐన భర్తల విషయమె ఆ భార్య 
లేమనుకుంటూ వుంటారో ఆలోచించుకోండి. మీ చుటూ కనబడే కుటుంబాలను *“సడీ! 
చెయ్యండి. కురూపులూ, దుర్మార్లులూ, బలహీనులూ ఐన భారక్షాతో? అంటారు మీరు. 
కాని వారు పురుషుల బానిసలేకద. మనకన్న ఆడవాళ్ళు ఎక్కువ పవిత్రత చూపాలని 
విధిస్తున్నాము. దానివల్లనే యింత వ్యత్యాసం కలుగుతోంది. నిర్మలులుకాని వురుషులందరినీ 
మీరు ద్వేషిస్తారనుకోండి పనిబట్టి. ఇంక మీరు ద్వేషించని స్నేహితులు ఎంతమంది 
మిగులుతారు? (స్త్రీకి సాధ్యమైన దానికన్నా ఎక్కువ ప్రజ్ఞను పురుషుడు కోరుతున్నాడు గనక 
(స్త్రీ బాధవడుతోంది. తన మనసు తీరేట్టు, (స్త్రీ తనని పూజించడం లేదని పురుషుడు 
దుఃఖభాజను డైనాడు. “డెలసీ' అంశే యేమిటి? భర్త అందంగా లేడు. భార్య అతని రూపాన్ని 
యెట్లా మెచ్చుకుంటుంది. అందంగా వున్న పరపురుషుడి యెడల అనురాగాల్ని అవుకోలేదు. 
కాని అట్లాంటేది మహాపాతకమంటారు మీరు. ఎంత దుస్సాధ్యం? భర్త చవట అయినా భార్య 
మాత్రం ఆయన _ మేధాశక్తుల్ని మెచ్చుకునే తీరాలి. ఇట్లా ఎంతవరకన్నా, ఎన్ని విషయాల్లోనో 
వూహించుకోవచ్చు యీ అగచాట్లు. 

జపానులో గెయిషా పద్దతి సంగతి వినేవుంటారు మీరు. కామ విషయమైన నీతి జపానులో 
చాలా తక్కువ. కాని వారి జొతీయతకిగాని, మత జీవనానికి గాని,  భాగ్యసమద్దికిగాని 
యే లోటూ రాలేదు. ఆశ్చర్యం యేమిటంటే, 'అదేశంలోనే ముఖ్యంగా గొప్ప రాజకీయ 
ఆదర్శాలున్నాయి. 

సెన్రిమెంట్‌ అవతలపెట్టి యీ కామవిషయమై నా అభిప్రాయం యిదీ. సంఘంవల్ల 
విధింపబడిన చట్టాలు వున్నాయి, వాటిని మన్నించడం మన విధి. కామవ్యవహారాన్ని శాంతంగా 
నడిపించేందుకు అవి వుండవల్సిందే. 

ఆ చట్టాలు అన్యాయమని తలిచి వాటిని బహిరంగంగా సంస్కరింప పూనినవ్వడుతప్ప 
వాటిని మీరడం గొప్ప నేరం. ఆ చట్టాలకి లోబడివున్నా వాటిని పర్తీక్రించి వాటి న్యాయాన్యాయ 
విచారణ చేసేందుకు (ప్రతివారికీ స్వతంత్రం వుంది. నిర్మలత్వం అవసరం అనే సెన్హిమెంటుని 
నేను మన్నిస్తాను. కొని ఆ సెన్టిమెంటు యొక్క నిజస్వభావమమిటి, దాని హాద్దులెంతవరకు, 
దాని అసలు అర్హమేమిటి, అది ఏ మార్గంగా వని చేస్తోంది, నిర్మలత్యమంకు దేంతో వుంది? 
నేను నమ్ముతున్న దేమిటంజే ప్రస్తుత సాంఘిక శాసనాలు ఈ కామ విషయమై. ఎవరికీ 
అందుబాటులో లేనంత కఠినంగా వున్నాయి. కనకనే నేరాలు మీరిపోయినాయి. మనలో 
మనం వాస్తవంగా వొప్పుకోవలసిన కాలం వొచ్చింది. ఇదంతా ఎందుకు |వాశానంశు నేను 
వాయబొయ్యే నాటకం యీ సమస్యల్ని గురించి” 

- అని (వ్రాశారు అప్పారావుగారు. ఆయనే బతికి వుంటే యిప్పటి నా వాజ్మయ 
మిత్రులవలె గాక మనఃపూర్వక స్వాగతమిచ్చే వారేమో అనుకున్నాను. 


('శావలిని? - 1942 - నుంచి) 


కన్వాళుల్కం0: నూరేళ్ళ సమా లోచనం... 02 1) 


వ్యక్తిత(ం, విణిష్టతగల వాతల 


సృష్టిలో అందెవేసిన చెయ్యి 


“దేశమంశకు మనుషులు, మట్టికాదు” అన్నారు అప్పారావుగారు. అలాగే “కావ్యమంే, 
కేవలం మాటలు మాత్రమే కాదు. అందులోని మనుషులు చాలా ప్రధానం. వారు (ప్రతిబింబించే 
భావాలు ముఖ్యంి అనికూడా నిరూపించారు అప్పారావుగారు. అప్పారావుగారి రచనలలో అతి 
ముఖ్యమైన విశేషము వాటిలోని పాత్రలు. ఆ పాత్రల మూలంగానే వారు వ్రాసిన రచనలు 
చిరకాలం నిలుస్తవి. ఆ నిలవటం కూడా ఆంధ్ర (ప్రజానీకాన్ని ఆకర్షిస్తూ వారి ఆదరాన్ని 
పొందుతూ, వారికి ఉత్తేజాన్ని కలిగిస్తూ నిలబడతవి. 

అప్పారావుగారి వ్రాతలకు ఎందుకని ఇంత ప్రాముఖ్యం? వారు చేసిన రచన బాహుళ్యమైనది 
కాదు. పెద్ద వైవిధ్యము కలదీ కాదు. కొనప ఎడు ఆయన వ్రాసిన ప్రతి మాట తెలుగువారు 
నోరూరుకుంటూ ఎందుకు మననం చేసుకుంటారు! ఆయన వ్రాసిన ప్రతి పదం, తెలుగు 
కంఠం పారవశ్యంతో ఎందుకు పాొడుకొంటుంది? 

అవును, ఆయన కమ్మగా వ్రాశాడు ఆయన వాడిన పదాలన్నీ లేత కొబ్బరిలాగా, 
పాలమీగడలాగా సుకుమారంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. లలితంగా వుంటాయి. అందరకు 
అందుబాటులో ఉంటాయి. మామూలుగా మనుషులు మాట్టాడుతున్నట్టుగా ఉంటాయి. 
అందుచేత (ప్రతివారి మనస్సుకు సూటిగా ఎక్కుతాయి. చదువరి మనస్సులో నాటుకుపోతాయి. 
సంచలనం కలిగిస్తాయి. 

వారి రచనలో ఒక విశిష్టత అదే. గద్యంలోను పద్యంలోను ఆయన వ్యావహారిక భాష 
కావాలని ఏరుకున్నాడు. ఆయనగారు పండితులకోసం (వ్రాయలేదు. (ప్రజలకోసం వ్రాశాడు. 
శాస్త్రం నిర్వచించలేదు. మానవత (ప్రచారం చేశాడు. అందుకోసమే, అందుకు అన్ని విధాలా 
అనువైన వ్యావహారికాన్ని తన భాషగా ఏరి, కోరి వరించాడు. వృత్తాలలో పద్య రచనచేయలేదు. 
సరళమైన గేయ కవిత్వాన్ని రచించాడు. హాయిగా, సుఖంగా ఉండే గేయాలు (వాశాడు. 

ప్రజలు - మామూలు మనుషులు - ఆయన రచనలకు ధ్యేయం, గమ్యం. గిడుగు 
రామమూార్తి, కందుకూరి వీరేశలింగం, (ప్రభృతులలో ఒకడై అప్పారావుగారు తెలుగు సాహిత్య 
లోకంలో నూతన అధ్యాయానికి, నవశకానికి వైతాళికుడైనాడు. 


అప్పారావుగారు చేసిన ప్రధాన రచన నాటకం. నాటక రచనలో శాస్త్రీయ విధానాన్ని 
అప్పారావుగారు _అనుసరించలేదు. అదిన్నీ కాక, కధావస్తువుగా ఆయన స్వీకరించిన విషయం 
అప్పటివరకు సం(ప్రదాయసిద్దంగా వస్తున్న పౌరాణిక గాధ కాదు. ఆయన (వాసినది మనుషుల 
గాధ. ఆనాటి మానవుల చరిత్ర. వారి సమస్యలు, వారి యీతి బాధలు, వారి [ప్రవృత్తులు 
ఆయన ఇతివృత్తంగా స్వీకరించాడు. 


ఆనాటి సంఘ జీవితం ఆయన నాటకంలో ప్రతిబింబిస్తుంది. అద్దంలో కనుపించినట్టు 
కనిపిస్తుంది. అప్పటి సంఘానికి అంతరాత్మలాగా అప్పారావుగారి 'కన్యాశుల్కం' నాటకం 
అవతరించింది. ఆ సంఘంలోని అవకతవకలన్నీ ఆయన చిత్రించాడు. ఆ దినాలలోని 
విశాఖపట్నం జిల్లా జీవితం చదువరులకు కన్యాశుల్కంలో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. 


CD. అ: నూరేళ్ళ నమాలో చథం.ం 


సమాజపు (పతిదింబం 

కన్యాశుల్కం కేవలం ఒక గాధ, ఒక సన్ని వేశం మాత్రమే కాదు. అది ఒక సంఘ చరిత్ర. 
ఒక సమాజపు ప్రతిబింబం. 

దానికి ఆ ఆధిక్యతను తెచ్చిపెట్టినది అందులోని పాత్రలు. అందులోని (ప్రతిపాత ఒక 
దృక్పథానికి (ప్రతినిధి. ఒక వ్యవస్తకు నిదర్శనం. కన్యాశుల్బంలోని పాత్రలు సజీవంగా 
సంచరిస్తాయి. శక్తివంతంగా చదువరుల మనస్సును ఆకట్టుకుంటాయి, పాఠకుని పలకరిస్తాయి, 
నవ్విస్తాయి, కదిలిస్తాయి, ఆలోచనా నిమగ్నుళ్లీ చేస్తాయి. 

వాటిలో ఒక నాయకుడు లేడు. ఒక నాయకి లేదు. ప్రతి పాత ఒక విశిష్టమైన వ్యక్తి 
(పతి ఒక్కరు మంచి చెడుగులతో కూడుకున్న మానవులు; ఏ ఒక్కరు నూటికి 'నూరుపాళ్ళు 
ఉత్తమ గుణసంపన్నులు కారు. అలాగే నూటికి నూరుపాళ్ళు చెడ్డవారు కారు. వరిస్రితుల 
ప్రభావం వారిమీద [వ్రస్తుటుంగా కనిపిస్తుంది. అయితే వారిలో ఉన్న సంస్కారం, ఇంగిత 
జ్ఞానం ఆ పరిస్థితుల (ప్రభావాన్ని ఎదుర్కొంటవి. కాగా మానవలోకంలో, నిత్యనూతనంగా 
కనుపించే మానవతా భావం కన్యాశుల్కంలో వెల్లివిరిసింది. 

రచనద్వారా మానవ సంస్కారాన్ని పెంపొందించడానికి మామూలుగా రెండు పద్దతులు 
అవలంబించబడుతున్నాయి. ఆదర్శవంతములైన గుణగణాదులు కలిగిన వ్యక్తులను (వ్రధాన 
పాత్రలుగా ఏర్పరచుకొని, తమ ఆదర్శసిద్దికై వారుచేయు ఘన కార్యములను కథా వస్తువుగా 
స్వీకరించి, అట్టి ఆదర్శములతోను, ఆదర్శవంతులైన పాత్రలతోను పాఠకులను ఉద్దీపింవజేయుట, 
ఒక రచనా విధానము. రెండవ విధానములో ఆదర్శవ్యక్తులు కనిపించరు. అసాధారణ పరిస్థితులు 
కనుపించవు. అందులో పరస్పర సాధారణమైన సంఘటనలే కథావస్తువులు. మామూలు 
సన్నివేశాలలోనే, భిన్న వ్యక్తులు, భిన్న మార్గాలలో ఎలా ప్రవర్తిస్తారో, ఎలా తవ ఎలు చేస్తారో, 
ఎలా ఒప్పులు చేస్తారో» ఆ తప్పొప్పుల ప్రభావం వారిమీద, సాటి మానవుల మీద ఎలా 
(వ్రసరిస్తుందో, తత్తరితంగా మానవ జీవితం ఎలా వికసిస్తుందో తెలియజేసే రచన రెండవ 
మార్గం. ఈ రెండవ మార్దాన్నే అవలంబించారు అప్పారావుగారు. 


వాత చితణా వైచితి 

ఈనాడు *- కన్యాశుల్కం అనగా పెళ్ళి కుమార్తెలను ధనమిచ్చి కొనుక్కోవడం పెద్దగా 
లేకపోవచ్చు. కాని ఆవార, వరవిక్రయం పెచ్చటిల్లిపోయినది కదా! అలాగే వృద్ద వివాహాలు 
కొంత తగ్గివుండవచ్చును. ఇలాగే, అప్పారావుగారు అనాడు వ్రాసిన సమస్యలు కొన్ని ఇప్పుడు 
లేకపోయినప్పటికీ, ఆయన సృష్టించిన పొత్రలు ఇప్పటికీ సజీవంగా, శక్తిమంతంగా జీవిస్తూనే 
ఉన్నాయి. ఆయన సృష్టించిన మధురవాణి, ఆంధ్ర వాబ్మయంలో శాశ్వతంగా నిలిచిపోయిన 
ప్ర్రీపొత్రలలో ఒకటి. మధురవాణి పాత్రలో (స్త్రీత్వం మూర్తీభవించింది. మానవత్వం 
వెల్లివిరిసింది. ఆమెలో వికసించిన సంస్కారభావం, ఆమెను ఆమెతోటి పొత్రలను ఎలా 
ఉద్దరించిందీ, వికసింపచేసినదీ చదివినప్పుడు పాఠకునకు మానవులలోని విశ్వాసం దృఢమవుతుంది. 

గిరీశంగారి ఉపన్యాసాలు, ఆయన ఛలోక్తులు, (క్రీ కృష్ణభగవానుని గీతా (ప్రవచనాలలాగా 
పరిపాటి అయిపోయినవి. సామెతల (కింద మారిపోయినవి. పాత కొత్తలు అసంవూర్తిగా 
మిళితంకాగా, ఉద్భవించిన సంకటస్థ్రితి గిరీశం పాత్ర. అట్టి సంకట స్థితిని సూచిస్తూ, సన్నకారు 
గిరీశాలు ఎంతమందో ఈనాడుకూడా (ప్రపంచంలో పరిభ్రమిస్తూనే వున్నారు. 

దావాలకోరు అగ్నిహేత్రావధాన్లు, తగవులు పెంచి బ్రతికే రామప్పంతులు, డబ్బు కక్కుర్తితో 
పిచ్చి పనులుచేసే లుబ్బావధానులు, లౌక్యం నేర్చిన కరటక శాస్త - వీరి ప్రతిబింబాలు 
మానవులలో కోకొల్లలుగా కనిపిస్తాయి. సంప్రదాయపు ఊబిలో చిక్కుకొని బయట పడలేక 
గిజగిజ తన్నుకునే నిస్పహాయులు మూనవ సంఘంలో అనేకమంది ఉన్నారు. దురాచారానికి, 


కన్వాళుల్క_ 0 నూరేళ్ళ నమాలో చస... జాడ దా 423 ౧ 


దురదృష్టానికి బలియైన బాల వితంతువు బుచ్చమ్మ అమాయకత్వంతో ఒక ప్రమాదానికి 
గురికాగా, అంతకు కొంచెం పెద్దదైన మీనాక్షి మరొక ప్రమాదానికి గురి అయినది. బుచ్చమ్మ, 
మీనాక్షి పాత్రలు ఎర్ర దీపాలలాగా సంఘ వ్యవస్త్రలోనున్న (ప్రమాదాన్ని తెలుగువారికి చిరకాలం 
ఎత్తి చూపిస్తూనే వుంటవి. 
అద్భుత లౌక్యం 

ఆఖరికి నాలుగం లీ నాలుగు మాటలేవున్న ఆ అసిరిగాడి పాతలోకూడా ఎంత వెణిష్ట్యముంది! 
దెయ్యానికి పెట్టిన కొబ్బరి తిన్నానని చదువుకున్న రామప్పంతులు బెంబేలు పడిపోగా, 
చదువుకోని మూర్చుడు అసిరిగాడు దానిని సుష్టుగాతిని సుఖంగా ఉన్నాడు. దెయ్యాలు పనిచేసేది, 
పిరికివాళ్ళవద్దనే కాని సాహసులవద్ద కాదని అసిరిగాడు నిరూపిస్తాడు. అదిన్నీకాక, ఏరోటివద్ద 
పాట ఆరోటి వద్దనే పాడగల వాడి లౌక్యం చెప్పుకోదగ్గది. 

అప్పారావుగారి పాత్రలు పెద్దవి దగ్గరనుండి చిన్నవాటి వరకు ఇలాగే స్వంత వ్యక్తిత్వం, 
విశిస్టత కలిగే మసలుతవి. శక్తితో, పటుత్వంతో' | చదువరి హృదయంలో, (పేక్షక్రుని మనస్సులో 
'పెనవేసుకుంటవి. అందుచేత సజీవంగా, చిరంజీవులుగా వర్తిల్లినవి. 

అప్పారావుగారి రచన భారతాన్ని జ్ఞప్తికి తెస్తుంది. భారతంలో మాదిరిగానే అప్పారావుగారి 
పాత్రలు జీవితాన్ని ప్రతిబించిస్తాయి. భిన్న మానవ ప్రవృత్తులను చిత్రిస్తాయి. పర్యవసానంలో 
మానవ జీవిత సమన్వయాన్ని నిరూపిస్తాయి. 

భారత గాథ స్వర్గారోహణతో అంతంకాగా కన్యాశుల్కంలో గిరీశంగారి చెడ్డ తలంపు 
అడ్డుతిరగడంతో అంతమవుతుంది. చెడ్డ ప్రవృత్తి ఆటకట్టుడంతో పూర్తి అవుతుంది. నూతన 
వికాసానికి దారులు చూపుతూ సమాప్తమవుతుంది. 

అప్పారావుగారి రచన స్వల్పమే కావచ్చు. ఆ మాటకువస్తే వాగనుశాసనుడు నన్నయ్య 
భట్టారకుడు రెండున్నర వపర్వాలే వ్రాశాడు. ఎర్రావగడ అరణ్య పర్వంలో సగం మాత్రమే 
వాసిపోయాడు. కాని వారి రచనలు అఖండ జ్యోోతులుగా ఆంధ్ర వాబ్మయాన్ని కలకాలము 


వెలిగించడం లేదా! అప్పారావుగారి రచన, ఆయన సృష్టించిన పాత్రలు, అలాగె చిరకాలము 
వెలుగును వెదజల్లుతూ వుంటవి. 


(గురజాడ శతజయంతి వార్థిక నంచిక - మవోకవి గురజాడ 
శతవార్హికోత్తువ నంధుం (చచురణ, 1964) 


(CU — — — ———న్యాకుల్యం: నూరేళ్ళ నమూాలోచనం... 


అప్పారావుగారి పంచదార మూ (తలు 


“అభిరుచి, గుణదోష నిశ్చయ జ్ఞానము వున్న రచయిత ఒక కావ్యాన్ని రచియిస్తున్నవుడు 
అతని సృజన, విమర్శనాత్మక శక్తులు రెండూ కుడి ఎడమలుగా ఒక కావ్యసృష్టైని కొనసాగిస్తాయి. 
భావ భావోద్వేగ పాత్ర _సన్నివేశాదులను మేధ సృష్టిస్తూవుంకే - వాటికి విమర్శనాత్మక 
శక్తి గీటు పెట్టి కొన్నిటిని స్వీకరిస్తుంది, కొన్నిటిని తిరస్కరిస్తుంది. ” 

“వతిభాక్షేతం ఒక టంకసాల వంటిది, రచయిత సృష్టించేవి, అందు తయారయే నాణెముల 
వంటివి. టంకసాల తయారుచేసిన నాణెములు చెలునో చెలవో మోగించి చూసినటు వీటిని 
విమర్శనాత్మక శక్తి ఉపాదేయములగునో కావో పరీకిస్తుందిో జ్జ 


ఇవి గురజాడ అప్పారావుగారి మాటలే. ఈ దృక్పథంతోనే వారు కన్యాశుల్కాన్ని 
తిరగవ్రాశారు. ఆ నాటకంలోని (ప్రతి చిన్న పాత్రనీ, ఆయన అసమాన విమర్శనా శక్తి పరీక్షించి 
'ప్యాసు చేసింది. వారి వివేచనాశక్తి సమకాలిక జీవితాన్ని వేయికన్నులతో పరిశీలించింది. 
అణువణువునూ అవగాహన చేసుకుంది. “చిన్నతనములో బొమ్మలాట నేర్చివుండుటచేత 
లోకమనే రంగంలో చిత్రకోటి రీతులను ఆటాడే మనుష్యులనే పొత్రముల సొగసునే కనిపెట్టడము” 
వారికి అలవాైనది. " “సొగసులేని మనిషే వుండడు. స్నేహమూ ' (పేదా అనేవి "అనాది 
అయిన్నీ యెప్పటికీ సరికొత్తగా ఉండే రెండు వెలుగులను నరులమీద తిప్పి కాంచితే వింత 
సొగసులు బయలుదేరుతవి. అసూయ అనే అంధకారంలో అంతా ఏక నలుపే” అనే సువిశాల 
దృక్పథంతో రెండు చేతులా రెండు వెలుగులను పట్టుకొని వాటిని తనచుట్టూతా వున్న 
సమాజంపై (ప్రసరింవచేశారు. కోటి సొగసులు వీక్షించి వాటినే చిత్రించారు. 


అందుకే కన్యాశుల్కంలో సొగసులేని పాత్రే ఉండదు. అందులోని వ్రతిఒక్కరితో (గ్రంథకర్త 
స్నేహంచేసుకొన్నాడు; (పేమించాడు. వాళ్ళందరినీ మనకు (పేమాస్పదులను కావించాడు. వాళ్లు 
జీవిస్తున్న సమాజం దుర్గంధ భూయిష్టమైనా వాళ్లందరూ పారిజాత పరిమళాలు వెదజల్టుతారు. 
వాళ్ళలో కొందరు చేసేవి నీచకృత్యాలైనా ఆవిధంగా వాళ్ళెందుకు |ప్రవర్తించవలసి వచ్చిందో 
తెలుసుకొనడంవలన, ఆత్మరక్షణకోసం చేసేది అపరాధం కాదనే నిరయానికొచ్చి ప్రతి ముద్దాయినీ 
మనం , విడుదల చేస్తాం. నిజమైన సాహిత్యం నేరారోపణ చేయనివ్వదు. 

అయితే సిసలైన కావ్యక్తర్తకు ఒక బాధ్యత లేకపోలేదు. వ్యక్తులపైన ద్వేషం పుట్టించకుండానే 
ఆయా. వ్యక్తులు ఏ సాంప్రదాయాలకు బానిసలో, ఏ సంస్కారాలకు వారసులో, ఏ 
బలహీనతలకు బంధితులో, ఏ ఛాందసాలకి బరి వశువులో చెప్పాలనే తహతహ బాధ్యతాయుత 
మైనదే. ' నిమిత్తమాత్రమైెన ఒక సన్నివేశాన్ని తీసుకొని, దానికి కారణభూతులైనవాళ్ళ కేసు 
హిస్టరీలు తయారుచేసి, ఆ సంఘటన మీదుగా సంక్షీర్ణ యితివృత్తాన్ని అల్లి, వాస్తవాన్ని కావ్యంగా 
మార్చి, కావ్యాన్ని జీవితం లాగ భ్రమింవజేయడం, ప్రథమశైణి రచయితకే సాధ్యమవుతుంది. 
ఆధునిక యుగంలో ఇటువంటి పని చేసినవారు గురజాడ అప్పారావుగారొక్క రే. ఇతరులెవరూ 
అలా చేయలేదనే వారి బాధ. 


“పుష్కలమైన, అనంతమైన సంఘటనలతో నిండివున్న, ఎంతో గాంభీర్యమూ, వైదిధ్యమూ 


గల నేటి జివితొన్ని వీక్రించక, ప్రపంచ ప్రసిద్ది కెక్కిన ప్రాచీన కాల్పనిక కథలనుంచి రచయితలు 
యితివృత్తాలను ఎందుకు స్వీకరిస్తారో అర్ధంకాక నాకు ఆశ్చర్యం వేసింది. ఈ కారణాలవల్ల 


కన్వాళుల్కల నూరేళ్ళ నమాలోచనం.. _ 425 


నేను వాస్తవిక జీవితంనుంచి సమకాలిక యితివృత్తాన్ని స్వీకరించి దానిని తెలుగున వాడుక 
భాషలో నాటకంగా రూపొందించాను” అని అప్పారావుగారే (వాసుకున్నారు. 

వారు వీక్షించిన వాస్తవిక జీవితమేమిటి? ఈ ప్రశ్నకి ఒక్కమాటలో జవాబు చెప్పడానికి 
వీలులేదు. అర్వాచీనుడైన శశీ) తన “కవితా! ఓ కవితా! అనే కావ్యంలో ఎటువంటి 
దృశ్యాలు చూశాడో ప్రాచీనులయిన అప్పారావుగారూ అలాంటివే చూచారు. తరతరాల క్రిందటి 
మహాకవి శూదకుడు “మృచ్చకటికి వ్రాసేముందు ఏవిధమైన కళ్ళతో చూచాడో అటువంటి 
వాటితోనే అప్పారావుగారు చూశారు. నోరులేని వాళ్ళను నోరున్నవాళ్ళూ, తెలివిలేని వాళ్ళను 
తెరివున్నవాళ్ళూ తమ తమ స్వార్డానికి 'దోచు'కొనడం కళ్ళారా చూశారు. ముక్కుపచ్చలారని 
పసివాళ్ళనే కాక, పుట్టని ఆడపిల్లలను కూడా కూరగాయల బేరంలాగ బేరమాడి కొనుక్కో డం, 
అమ్ముకోడం, దయాదాక్షిత్రాలు లేని తండ్రుల చేతులారా బాల్యవితంతువుల ఉత్పత్తి, వాళ్ళ 
దాయాదులపైన దావాలు, దొంగ జాతకాలూ, తప్పడు సాక్ష్యాలూ, చిన్న సైజు కుట్రల 
వర్యవసానముగా _ పెద్దలెక్కన బీభత్సాలూ, ఒక్క మూర్చుడ మంకుతనంతో కొన్నిడజన్ల 
జీవితాలలో కల్లోలం, ఒక్క దురాచారంతో సంఘానికి పట్టినా దౌర్భాగ్యం, అప్పారావుగారు 
తడికళ్ళతో వీక్రించారు. పొడి కళ్ళతో విరచించారు. 

కన్యాశుల్క_ మనే దురాచారం ఆనాటి బాహ్మణసంఘంలో మాత్రమే ఉండేది. అయితే 
దాని విషవాయువులు సమాజంలో అన్నివరాలనూ ఉక్కిరిబిక్కిరి చేశాయి. అప్పారావుగారి 
బావహ్మణేతర పాత్రలన్నీ ఆ సంకీర్ణ యితివృత్తవు పద్యవూూహంలో చిక్కుకున్నవాళ్ళే. 
మృచ్చకటికలోని రాజకీయ విప్త్షవంలాగ కన్యాశుల్కంలో సాంఘిక అవినీతి అంతర్రీనంగా ఉంది. 
రెండు నాటకాలలోనూ అవి చిట్టచివర తమ బృహద్రూపాన్ని ప్రదర్శిస్తాయి. స్వయంకృతాపరాధాలు 
చేస్తున్న సమాజాన్ని చూస్తే ఏ మహాకవికైనా నవ్వూ జారీ జమిలిగా జనిస్తాయి. అందులోని 
వ్యక్తులందరూ అర్భకుల మాదిరిగానే కనిపిస్తారు. వాళ్ళ రుగ్మతకి యివ్వవలసినవి పంచదార 
పూసిన చేదుమాత్రలు. ఈమధ్య నొక పాశ్చాత్య రచయిత “నేనిచ్చ వంచదార పూసిన 
మాత్రలలో మాత్రలవల్ల ఇబ్బందేంలేదు, పంచదార మాత్రం గరళంలాంటిది” అన్నాడు. అలాగే 
అప్పారావుగారు నాటకానికి హాస్యమనే పంచదార పూశారు. అది అక్షరాలా గరళం లాంటిదే. 
అందుకే ఆయన “నే నెంత పాస్యప్రసన్నుడనో, అంత గంభీరుడను; భయంకరుడను” అని 
చెప్పుకున్నారు. ఈ భయంకరుని మంత్రదండంతో మంచిచెడ్డలు వేటికవి విడిపోక తప్పదు. 

కాని, లోకమందరి మంచిచెడ్డలు లోకులు ఎరుగరని అప్పారావుగారికి తెలుసు. ఉత్తమ 
సాహిత్య దర్పణంలోనే తప్ప సమాజం తన ఉత్తమాంగాన్ని వీక్రించలేదు. పాత్రలలో నున్న 
లోపాలూ, ప్టాటుకి వీలయిన పరిస్టితులూ సమాజం ముఖంమీద నున్న జిడ్డుమరకలు; 
నల్లమచ్చలు. అద్దంలో నీ ముఖం నువ్వే చూసుకొని మచ్చలు తుడుచుకో మంటుంది మంచి 
సాహిత్యం. 

ఒకరకంగా చూస్తే కన్యాశుల్కం సైకియాటిస్టు సోఫా వంటిది. (పతి పాత్రా దానిపైన 
తీరిగ్గా శయనించి తన మనసులోని నిగూఢ రహస్యాలను అవ్యక్తంగానే స్పష్టం చేస్తుంది; 
ఆరోగ్యసీమలకు పయనిస్తుంది. కొన్ని రుగ్మతలు నయం కాకుండానే నాటకం ముగుస్తుంది. 
ఎన్నటికయినా ఆ రోగాలు కుదురవుతాయనే నమ్మకం మాత్రం కలుగుతుంది. 

కన్యాశుల్కంలో చిన్నా పెద్దా అన్నీ కలసి ముప్పయి ఎనిమిది పాొ|త్రలున్నాయి. ఇవి 
రంగం మీదకి వచ్చేవి. రంగం మీదకి రాని పాత్రలు, కనిపించని పాత్రలు తండోపతండాలు. 
గిరీశం (ప్రేమలేఖ వ్రాసిన వెంకుపంతులుగారి కోడలు, మధురవాణిని ఉంచుకున్న డిప్రీకలక్షరుగారి 
కుమారరత్నం, రామప్పంతులు వెధవ అప్పగారు, బుచ్చెమ్మ స్నేహితురాలైన రాంబొట్లుగారి 
అచ్చెమ్మా, ఖూనీకేసులో హౌడ్డుని నానా బాధలు పెట్టిన ఇన్‌ స్పెక్షరూ, ఇలాంటి 'వాళ్ళిందరో 
ఉన్నారు. కన్యాశుల్క_ంలోని సాగసేమిటంటే దానిని [శ్రద్దగా చదివిన వాళ్ళు ఆ పాత్రల జీవిత 


CC మం పట్టు టు వలెను 


చరిత్రలను రమారమీ సంపూర్ణంగా [వ్రాయవచ్చును. ఆధునిక నాటకాలలో ఉండకూడని 
స్వగతాలు ఉండడం వలన పాతల అంతర్యంకూడా బోధవడుతుంది. ఒకా ర్య పాత్రలోని 
సొగసులు చూపించాలం'కు ఒక్కొక్క పుస్తకమే వ్రాయాలి. ముఖ్యపా[తలని పరిశిలించి, వాటివట్లు 
అప్పారావుగారి ఉద్దేశం, ఫిలాసఫీ, సందేశం ఏమిటో గమనించడమే (ప్రస్తుతానికి వీలైనది. ఆ 

కన్యాశుల్కంలో మధురవాణి, గిరీశం మరవురాని పొత్రలు. కరటుక శాస్త్ర, రామప్పంతులూ 
మరచిపోకూడని వ్యక్తులు. లుబ్బావధాన్నూ, అగ్నిహపోత్రావధాన్నూ గుర్తు పెట్టుకోవలసిన ఛాందసులే 
కాక అప్పారావుగారు తీసుకున్న సమస్యకి కారణభూచులు. బుచ్చమ్మా, మీనాక్షి సాంఘిక 
దురాచారానికి ఆహుతైన అమాయిక స్త్రీమూర్తులు. వెంకశేశం, మహేశం (కరటక శాస్త్రి 
శిష్యుడు) ఆనాటికి భావిపౌరులు. 

ఈ పాత్రలని సృష్టించి, సజీవంగా చిత్రించి, అప్పారావుగారు నాటకాన్ని నడిపించారు. 
పాత్ర పోషణ అనన్యంగా సాగబహస్ట్రై ఏ ఒక్కరినీ విస్మరించలేనంత స్టిరంగా ఆ మూర్తులు 
నిలిచిపోతున్నారు. అయితే మధురవాణిగాని, గిరీశం గాని అప్పారావుగారు తీసుకొన్న సమస్యకు 
అనవసరం. కన్యాశుల్కు_మనే దురాచారాన్ని ఖండించడమే ప్రధానమైతే ఈ పాత్రల ప్రమేయమే 
లేదు. అందుకే కన్యాశుల్కం మొదటి కూర్చులో మధురవాణి పాత్రకు ఏ వన్నెలూ, చిన్నెలూ 
లేవు. నాటక ప్రదర్శనలో 'సైడుకరైను కున్నంత ప్రాముఖ్యం కూడా మొదటి మధురవాణికి 
లేదు. రెండో కూర్పు నాటికి అప్పారావుగారి రచనాశిల్పం పరిణతమైంది. సమకాలిక 
ఇతివృత్తాన్ని సార్వజనీనం చేయాలనే తహతహతో తిరగవాశారు. నాటక రచనా రహస్యాలు 
బాగా తెలిసినవారు. కాబట్టి మధురవాణి పాత్రను పెంచి ముఖ్యపాత్రలను కీలుబొమ్మలనుచేసి 
సూత్రాలను మధురవాణి చేతుల్లో పెట్టారు. ప్టాటులో యింత ప్రాముఖ్యం లేకపోతే పాత 
రాణించదు. ఆమె ఆడించిన స్ట అన్ని పాత్రలూ ఆడుతాయి. ఈ మాటలు కరటక శా స్త్రిచేత 
చెప్పించారు. మధురవాణితో అతను “నువ్వు ఆ గ్రామం (గ్రామం సమూలం రాణీలాగ యేలడం 
నేను యీ కళ్ళతో చూడలేదా” అంటాడు. పాఠకులూ అదే చూస్తారు. 

మధురవాణి పాత్రను అప్పారావుగారు జీవితంలోనుంచే తీసుకున్నారు. అయితే అది వీ 
ఒక్క వ్యక్తికీ ఫొటోగ్రాపు కాదు. ఉన్నదున్నట్టు చూపించే పాత్ర కాదు. ఉండవలసిన 
జాన్నత్యాన్ని అందుకొన్న ఆదర్శమూర్తి. అప్పారావుగారే ఒక దగ్గర ఇలా వ్రాశారు: “రచయిత 
తాను రూపొందించే పాత్రల నన్నింటినీ జీవితంనుంచి పరిగ్రహించడు, వరిగ్రహించిన పాత్రలను 
అచ్చంగా వరి[గహించినట్టుగానే చిత్రించడు. వెనుకటి కవులు నిర్మించిన భావనాత్మక మూర్తుల 
లక్షణములు, అతనికి తెలియకుండానే అతనిలో ద్యోతకమౌతాయి” ఇది మధురవాణి పాత్రలో 
అక్షరాలా నిజం. 

ఆ పాతని (ప్రవేశపెడుతూనే అప్పారావుగారు ఆణిముత్యం లాంటి వాక్యం చెప్పించారు. 
“మొగవాడికయిగా ఆడదానికయినా నీతి వుండారి" అని మధురవాణి నోరు తెరవగానే 
చెప్తుంది. ఇదే ఆ పాత్రలో ఆయువుపట్టు. నాటకంలో ఆసాంతం ఆమె నీతిగానే (ప్రవర్తిస్తుంది. 
ప్రతి వేశ్యకీ “సమయ మాతృకి ఉండాలని క్రేమేంద్రుడు చెప్పాడట. మధురవాణికికూడా 
ఒక తల్లి ఉంది. ఈమె లోకంలోని వేశ్యనాతల మచ్చుకాదు. ఆమె చెవి నిల్జుకట్టుకొని 
మధురవాణికి హితోపదేశము చేసింది. “చెడని వారిని చెడగొట్టకూడదు; మంచివారి యెడల 
మంచిగానూ, చెడ్డవారి యెడల చెడ్డగానూ ఉండోమనే ఆ ఉపదేశంలోని సారాంశం. ఆ మాటలు 
మధురవాణి పాటించింది. అయితే: నాటకాంతంలో సాజన్యారావు వంటి సత్పురుషుడు 
చెడ్డవాని యెడలకూడా మంచిగానే ఉండుమని బోధిస్తే ఆమె ఆ సూత్రాన్ని ఆచరణలో 
పెట్టదలిచింది. కాని ఆమె మొట్టమొదట ప్రయత్నానికే లోకం అడ్డు తగిరింది. గిరీశం 
చెడ్డవాడని ఆమెకి తెలుసు, అతని బండారాన్ని కావాలంటే ఆమె బయటపెట్టగలదు. అయినా 
చెడ్డవారి యెడల కూడా మంచిగా ఉండడానికి సౌజన్యారావు అడిగినా, గిరీశం గురించి ఆమె 
చెప్పదు. క్షమించండి" అని ఊరుకొంటుంది. “చెప్పవా?” అని అతడు నిష్యూరంగా అడుగుతాడు. 


కన్యాశుల్కం: నూరేళ్ళ నమాలో చనం... 4127 ౧ 


“తాము చెప్పక తీరదని ఆజ్ఞాపిస్తే దొటగలనా? పావము ఆయనను బతకనియ్యండి” అంటుంది. 
“అతడి బతుకుమాట ఆలోచించుతున్నావు. వీడు అన్యక్తుడైతే, పావము ఆ బుచ్చమ్మ 
బతుకు చెడుతుంది! అది ఆలోచించావు కావు” అని సౌజన్యారావు జ్ఞాపకం చేస్తే మధురవాణి 
ఆలోచించి ఆ తరువాతే గిరీశంలోని చెడ్డను బయటపెడుతుంది. మంచిగా వ్రవర్తించడానికి 
కూడా అవధులున్నెయి మరి. లోకం నుంచిగాకూడా వివలిస్‌ ఉండనిదదు కాబోలు. 

“మొగాడి కయినా ఆడదాని కయినా నీతి ఉండారి' అన్న తరువాత మధురవాణి నాటకంలో 
మాట్లాడిన రెండవ మాట “వేశ్య అనగానే అంత చులకనా వంతులుగారూ?' అన్నది. ఆ 
జాతిపట్టు, ఆ సమస్య పైన చులకన భావాలు తప్పించడానికే అప్పారావుగారు కన్యాశుల్మ_ ములో 
(పయత్నించారు. మధురవాణి జొలిగలజాణ. డబ్బు కక్కుర్తి మనిషి కాదు. అంత మాత్రాన 
డబ్బు విలువ తెలియనిది కాదు. చెయ్యవలసిన చోట ద్రవ్యాకర్షణ చేస్తుంది. ఇవ్వవలసిన 
వాళ్ళకి ప్రాణమైన ఇస్తుంది. వేశ్యలని బహిష్క_రించాలనే వాళ్ళు ఆ సమస్యని అర్హంచేసుకో లేదని 
గుర్తించింది. వాళ్ళచెతనే ఒప్పించింది. ఇతరుల కష్టాలను అర్హంచేసుకుంది. తన బాధల్ని 
ఎవ్వుడోగాని బయట పెట్టదు. అందరి సమస్యలనీ పరిష్కరిస్తుంది. తన సమస్యని తాను తప్ప 
ఇం కెవధూా సంస్కరించలేరని తెలుసుకుంది. ఆమె నాటకంలో ఒకచోట “లోకం అంతా 
యేమి స్వవయోజకవరులూ!” అని ఆశ్చర్యపోతుంది. 

అప్పారావుగారు నాటకమంతటా మానవులలోని స్వార్దాన్నే అర్హంచేసుకొని చిత్రించారు. 
నాటకం విజయనగరంలో ప్రారంభమవుతుండి. అక్కడ రెండు ముఖ్యపాత్రలు తమ 
స్యార్రంకోసం ఆవుూారు విడిచిపెట్టడంతో కధ _ ప్రారంభమవుతుంది. ఊళ్ళో ఎక్కడ చూసినా 
బాకిళే కనుక, వూటకూళ్ళమ్మ ఇంక తిండి పెట్టటట్టు కనిపించలేదు కాబట్టి, ఆ వూళ్ళో 
ఉంటు ఇంక ఆబోరు దక్కదనుకోడంవలన గిరీశం విజయనగరం వదిరిపెడతాడు. ఆ ఊళ్ళోని 
డిప్తీకలక్షరుగారికి మధురవాణిపై ఆగ్రహం వచ్చింది. తన కునూరుడు ఆమెని చేవట్టడమే దానికి 
కారణం. చదువుపేరు పెట్టి కొడుకుని చెన్నపట్నం తగిలేశాడు. మధురవాణి యింటికి వెళ్లేనాడల్లా 
తన కొడుక్కి దోస్తి అయి ఉంటాడని డిప్టీకలక్షరు అనుమానిస్తాడేమోనని 'పేరుగలవా డెవడూ 
ఆమె మింటికి వెళ్ళడం మానేశాడు. ఈ _ సంజీవరావుగారి అల్లరి కొంచెం మరుపొచ్చేదాకా 
'పెనుండాలని మధురవాణి కూడా విజయనగరం  వదిలిపెడుతుంది. 

గిరిశం కృష్ణారాయవురానికీ, మధురవాణి రామచంద్రవురానికీ వెళ్ళారు. గిరీశం తాను 
చెళ్ళినచోట వరిస్ట్రితులకి లొంగిపోతాడు. మధురవాణి ఉన్న పరిస్తితులను మార్చేసి, కొత్తవి 


ల్‌ 
హ్‌ 
స్పబ్బంచింది. ఇదే ఇద్దరి పాత్రలలో ఉన్న ముఖ్యమైన తేడా. గిరీశం గారికోడి. మధురవాణి 


జీవశక్తి. గిరీశం బుచ్చమ్మ లాంటి అమాయకురాల్ని తియ్యనిమాటలతో నమ్మించి, వాట్టూ 
సత్యాలతో బంధించి స్వవయోజనం చూసుకొనేవాడే. మధురవాణి మోసగాళ్ళ  కన్నుకప్పి 
నమంచివాళ్ళకి సాయంచేయగల సాహసి; వెన్నపూస. మధురవాణి పాత గురించి విపులమైన 
పరిశీలన  'పరిశోధని అనే పత్రికలో పప్రకటించాను. 

కన్యాశుల్కం నాటకం గిరెశం మూటలతో మొదలవుతుంది. దానితోనే అంతమవుతుంది. 
ఇందులో ఒక సాంకేతిక రహస్యం ఉంది. గిరీశం ఆధునిక సమాజానికి చిహ్నం. పాశ్చాత్య 
నాగరికత తెచ్చి పెట్టుకున్న, అందులోని మంచి ఒంటబట్టుని తత్వానికి ప్రతినిధి. అప్పారావుగారు 
సనుకాలిక సంఘాన్ని విమర్శించ దలచుకున్నారు కనుకనే గిరీశాన్ని అంత విపులంగా చిత్రించారు. 
వానికి సమాజంలో వస్తున్న కొత్తమార్చులపట్లు కొన్ని విశ్వాసాలున్నాయి. 1901వ సంవత్సరం 
ఆగస్టు 9వ తేదీన వారు తమ డైరీలో ఇలా (వ్రాసుకున్నారు; 

“నిన్న రాత్రి వెంకన్న వంతులుగారు చనిపోయారు. పాశ్చాత్య నాగరికత తెచ్చిపెట్టిన మంచీ 
చెడూ ద్విగుణేకృతమై ఆయనలో మూర్తీభవించినవి..ఆయనంళు కిట్టనివాళ్ళు ఆయనకు గల 
చెడ్డ గుణాలనే చెబుతారు గాని, ఆయన మంచిని ఎన్నిక చేయరు. ఆయన చెడ్డను గోరంతలు 


428 


కన్యాశుల్భ_ ౦: నూరేళ్ళ నమాలోచనం... 


కొండంతలు చేస్తారు. కాని అటువంటి దురు వస్తు సమా 
వర్గమునకు తప్పనిసరిగా ఉండకమానవనే స న. స ఇ ల bi 
ర్ల ర్తించడం లేదు. 
నమ్మకములు, సాంఘిక అభిప్రాయములు, ఆశయములు, అంతో ఇంతో వ్యక్తిగతజీవితములో 
నైతిక (ప్రమాణమును కలుగజేస్తూనే, ఇంకొకవంక పౌరహిత జీవితములో సదారనమును, వీతివీ 
కరిగించలేక పోతున్నవి. విద్యాధికులైన భారతీయులపై ఇవి తమ (ప్రభావమును నెరవలేకపోతున్నవి. 
పాశ్చాత్య విద్యావిధానము, ముందునకు పోయే గమనశక్తి లేని కేవలము కాన్ని అదిప్రాయములను, 
ఆశయములను మాత్రమే ఉవదేశిస్తున్నది. సామాజిక, మేధోజీవిత వరిస్తితులను సమనాయము 
సే శక్తి ఈ పాశ్చాత్య విద్యకు మృగ్యము. పాశ్చాత్య విద్యాజనిత "అశయముల కిట శక్తి 
వూజ్యము...వరస్పర వ్యత్యాసము గల విభిన్న సంస్కృతులు రెండింటేమధ్య (పస్తుత తరపు 
జనులు జీవించవలసి వచ్చినది. ఇందులో ఒక నాగరికతకు సూత్రములు కొల్లలుగా వున్నప్పటికీ 
శిధిలమైనట్టివి. ఈ సంస్కృతి పూర్తిగా చివికి శల్యావశిష్టమైనది..ఇక రెండవదాని విషయము : 
ముందుకు నడుచుకుపోవుటలో ఇది శక్తివంతమైనది. స్వేచ్చాయుతమైనది. ఇది పాతువాదమును 
ఆకట్టుకొనుచున్నది. పాశ్చాత్య నాగరికత కొన్ని అంధ విశ్వాసాలను పోగొట్టుకొన్న మాట 
యధార్రమే అయినప్పటికీ, అది (పబోధించే స్వాతంత్ర్యము సాంఘిక ప్రగతి శూన్యమైనది. 
ఇది సంపుార్త స్వాతంత్ర్యం కాదు, నామమాత్రమైనది. ఇది అన్యులకు చోటివ్వదు. ఇటువంటి 
నాగరికత మనుజులను అవలక్షణములకు, అస్టిరత్వమునకు, దోషములకు గురిచేసి అక్కడకు 
తీసుకుపోయి, దిగవిడువక తప్పదు. ఈ అవలక్షణాలను, దోషములను, చెడుగులను, ధోరణిని 
దిగ్విజయముగ యెదిరించి పోరాడుట నేటి (ప్రప్రథమ సమస్య.” 


ఇంత విపులంగా తాత్విక చింతన చేశాకే అప్పారావుగారు గిరీశాన్ని చిట్టచివర గాలిలో 
వదిలేశారు. అతడు ఆఖరున  ఓడిపోయే పిరికిపవంద. గిరీశం “ఎప్పటికెయ్యది ప్రస్తుత 
మప్పటి కొమాటలాడి...తప్పించుకు తిరుగువాడు” అందుకే ధన్యుడిలా కనబడి (పజాహృదయాలలో 
పాతుకుపోయాడు. అయితే వాస్తవానికి అతడు ఆషాఢభూతి. విజయవంతంగా వంచనచేసేవాళ్ళనీ, 
తెలివిగా మాట్లాడి నవ్వించి *“తర్రాయి బుర్రాయి తాటికాయి సివాళ్ళనీ లోకం ఎందుచేతనో 
మెచ్చుకుంటుంది. ఎత్తుపై ఎత్తు వెస్‌ | చుక్క వగటిచుక్కలి కథలూ, మోసగాళ్ళగాధలూ 
మెచ్చుకొనే లోకంలో గిరీశం హీరో అవడంలో వింతలేదు. 


అందుకే అప్పారావుగారే “నేను వొక దోషాూని, దురుడతను ఆకర్తవంతం చేశానా?” 
అని (ప్రశ్నించుకొని ఆత్మవిమర్శ చేసుకున్నారు. యలళేదనే భావించారు. “కన్యాశుల్కం 
నాటకం పిలువని పేరంటానికి 'మా అప్ప పట్టుచీర కట్టుకొస్తా'నని బయలుదేరి యేదో ఒక 
నైతికోద్రేశాన్ని (ప్రత్యక్షంగా బలవంతంగా నెత్తిన రుద్దదు. కాని దానికి ఒక మహత్తరమైన నైతిక 
(ప్రయోజనం వుంది” అని అప్పారావుగారే చెప్పారు. 

వారి నైతిక (ప్రయోజనం మనుష్యుల మనస్సులను మార్చడం. ఎంత కరడుకట్టున పొషాూ౭ల 
హృదయంలోనైనా కనికర ముంటుందనే విశ్వాసం అప్పారావుగారి కుంది. కన్యాశుల్కం 
పుచ్చుకోదలిచిన అగ్నిహోత్రావధాన్నూ, ఇవ్వడానికి సిద్దపడిన లుబ్జావధాన్నూ ఆ సమస్యకి 
కారణభూతులు. ఈ ఛాందసు లిద్దరి హృదయాలూ, కరడుకట్టున లావాముద్దలు. నాటుకాంతానికి 
రెండూ బీటలు వేస్తాయి. లుబ్బావధాన్ల శిలాహృదయం లోంచి వరితాపలత  పైకొస్తుంది. 
అగ్ని హోత్రావధాన్ల రాతిగుండెను చీల్చుకొని ఒక గడ్డిపూవు తల ఎత్తుతుంది. బుచ్చమ్మని 
తలచుకొని “కనికరంగా కేం, కడుపులో యేడుస్తున్నాను కానూ?” అని సౌజన్యారావు ముందర 
బయటవడిపోతాడు. అయినా ఆ కరుణావేశాన్ని వెంటనే ఇనువచేతులతో నలిపివేస్తాడు. 


లుబ్దావధాన్ల వరివర్తన నాటకానికి కావలసినది. ఆ పాత్ర క్రమంగా ఎలా మారుతూ వచ్చినదీ 
అప్పారావుగారు చూపెట్టారు. తాను పెళ్ళాడిన పల్ల రెండో పెళ్ళిదని తెలిశాక, దాని మొదటి 
మొగుడు దయ్యమై వట్టుకున్నాడని భావించి మారడం మొదలు పెడతాడు. సౌజన్యారావుగారి 


కన్వాళుల్క యవి నూరేళ్ళ నమాలో చనం... ల 429 ) 


హితోవదేశంతో తన డబ్బంతా ఐ వారి పొదాలవద్ద పెట్ట కాడీవాసం చేసుకుందా మనుకుంటాడు. 
దుతొడారాలు. తాత డానికి రాజమహేంద్రవరంలో “నున్న సభకి డబ్బు ఇవ్యాలనుకుంటాడు. 
ఇంతతో అప్పొరావ్పుగా © నైతిక (ప్రయోజ జనం సద్దించింది. అయితే వారిలోని సంస్కా_ రాభిలాష 
కన్నా సాహిత్యశిల్పం కాన్ని. 'కొంశు'వనులు చేయించింది. ఇంత మారాడనుకున్న లుబ్దానధాన్లలో 
పాతవాసనలు పోలేదని చూపించడమే వారి చాకచక్యానికి నిదర్శనం. గిరీశం కనబ డ్డ వెంటనే 
లుబ్దావధాన్లు “దయితే అబ్బీ! క క రై కూతుర్ని లేవదీసుకుపోయినావ ట్రా! వాడికి 
తనన శాస్ర” చేశావు. దాన్నిగా! పెళ్ళిమా[త్రం ఆడళేదు గద?” అని (పశ్నిస్తాడు. ఇటువంటి 


చిన సంభాషణలే Sar Se పాత్రలు సజీవవ్యక్తులని నిరూపిస్తాయి. అందుకే ఆ 
పాత్రలని మనం (ప్రేమిస్తాం. విశ్వమానవ (ప్రేమని మూర్తిభవింవచే చేయడమే అప్పారావుగారి 


లక్ష్యం. “ఇదీ ఉత్తమమైన రాజమార్గమని దేనిని బుద్దుడు మనకు ఉపదేణించాడో, అదే 
నిజమైన ఉన్నతమైన (హేను! మానవజాతికై మనకు ఉండవలసిన (పేమ! ఏనాడు బౌద్దమతం 
భారతదేశంలో తుడిచిపెట్టబడిందో ఆనాడే భారతదేశం మత విషయిక ఆత్మహత్య చేసుకుంది” 
అని ప అన్నారు. 

;శుల్కంలో కొత్త మానవత్వం పునర్ణన్మ ఎత్తింది. ఆయన ధన్యుడు. 


(శతజయంతి నంచికు 


430 కన్యాశుల్భ_ం: నూ డేళ్ళ నమాలోచనం... 


| 


కన్యాశుల్క_ంలోని వాత బెబిధ్యం | 
ఆచార్య మొదలి నాగభూవ ణచర్మ 


విస్త్పృతిలోను, ఉదాత్తతలోను ఉత్క్ఫష్టంగా ఉన్న కావ్యాలని ఎంపికచేసి వాటిని మపో 
కావ్యాలంటున్నాం. అలాగే గుణంలోను, విస్తృతిలోను, కధావస్తువులోను, దానిని తీర్చిదిదే 
పనితనంలోను 'జారా!' అనిపించుకుని, నభూతో -”* అని పిలవదగ నాటకాలని “మవోనాటకాలు” 
అనడంలో ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు. అటువంటి నాటకం “కన్యాశుల) ఐ'. సమకాలీన 
పాత్రల్ని రంగస్త్రలం మీద సజీవ పొత్రలుగాను, జీవిత రంగస్త్రలంమీద చెరంజీవులుగాను 
తీర్చిదిద్దడంలో శూద్రకుడి “'మృచ్చకటికి' తరువాత ఇంతటి నాటకం లేదని పెద్దలు చెప్పిందాన్నే 
నేనా చెప్పడం చర్విత చర్వణ అవుతుంది. అయినా అది నూటికి నూరుపాళు నిజం, 

ఎక్కడుంది ఈ 'కన్యాశుల్క' గొప్పతనం? కథా? - పాతబడిపోయింది. ఇప్పుడు మనకే 
మాత్రమూ వర్తించని సమస్యల్ని చిత్రించిన నాటకం అది. అందులోని నాటక శిలమా” - 


ఏడంకాలతో, ముప్పయి మూడు రంగాలతో, ప్రదర్శనకి ఏమాత్రం ఇమడక - దర్శకుల్ని పిల్లి 
మొగ్గలు వేయిస్తోంది. ఇహ, ఇదీ దీని గొవ్పతనం అని నిర్జారించడం ఎలా? 


ఇందులో నిబిడీకృతం అయివున్న గొప్పతనాన్ని అప్పారావుగారే ధ్య్వనిమా[ తంగా సూచించారు. 
1909లో “కన్యాశుల్కం” రెండో ముద్రణకి పీఠికరాస్తూ, ఆనాటి తెలుగు నాటక రచయితల్ని 
గురించి అప్పారావుగారు ఇలా అన్నారు: 

Modern life which presents complex social conditions is neglected by 

playwrights except for purposes of broadest farce, and poverty of invention is 
manifested by the constant handling of threadbare romantic topics. 
“సంక్షిష్టమైన అనేక సాంఘిక పరిస్టితుర్ని ప్రదర్శించే ఆధునిక జీవితాన్ని నాటక రచయిత 
లెవ్వరూ కథావస్తువుగా స్వీకరించడంలేదు - ప్రహసన ప్రాయమైన రచనలు వెలువరించడానికి 
తప్ప. అదే పనిగా వాళ్లు నాటకీకరించే శృంగారపరమైన కథావస్తువుల్ని చూస్తే వాళ్లలో ఉన్న 
భావ దారిద్య్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది” అన్నాడు గురజాడ. సమకాలీన జీవితం భూమికగా 
సాంఘిక స్థితిగతుల్ని చిత్రించడం నాటకధ్యేయం అని నమ్మాడు ఆయన. సమకాలీన నాటక 
రచయితలలో ఆయన ఎత్తిచూపిన లోపాల్ని వరివారిస్తూ క్లిష్టమైన సాంఘిక వస్తువుని నాటకం 
ద్వారా మన కళ్లముందు ప్రత్యక్షం చేయడానికే గురజాడ ఈ నాటకం రాశాడు. 

ఆనాడు సాంఘిక దురాచారాలను తెగడడానికి (ప్రహసనం ముఖ్య ఆయుధంగా ఉపయోగపవడ్డది. 
అయితే (ప్రహసనం గురజాడకు బొత్తిగా రుచించకపోవడానికి కారణం - అందులో ఉండే 
ఆంగిక, వాచిక హాస్యాల మోటుదనమే. (ప్రహసనం మనుష్యుల్ని, తద్వారా సమాజంలోని 
అలవాట్లను అవహేళన చేస్తుందేకాని, ఆలోచించేటట్లు చేయలేదు. అందుకే - మనసులను 
అలరిస్తూనే, మనుషులను ఆలోచింపచేయగల హాస్యనాటకాలు రావాలన్న గురజాడ ఆకాంక్షకు 
అక్షరరూపం -- “కన్యాశుల్కం”. సున్నితమూ, సునిగితమూ అయిన పాత్రగతమైన వాచిక 
హాస్యానికి తోడు కష్టతరమైన సన్నివేశగతమైన హాస్యానికి శ్రీకారం చుట్టింది కన్యాశుల్క_ మే! 

19వ శతాబ్దం చివరిభాగంలో అంతరించిపోతున్న ఒక క్రీణసంస్క తికీ, నూతనంగా 
ఆవిర్భ విస్తున్న మరో సంస్క తికీ మధ్య ఉన్న సంధికాలంలోని సాంఘిక పరిస్థితులకు 
అద్దం పడుతుంది “కన్యాశుల్కలి. ఆనాటి రెండు ముఖ్యమైన సమస్యల్ని - కన్యాశుల్కం, 


కన్వాళుల్క ౧ నూరేళ్ళ సమాలోచనంలం 131 ౧ 


నాచ్‌ క్వశ్చన్‌ - తీసుకొని, వాటికి (ప్రతినిధులుగా బుచ్చమ్మ, మధురవాణిలను నిలిపి, వారి 
జీవన సూత్రాలలో (ప్రారంభంలో గిరీశాన్ని, ముగింవులో సౌజన్యారావుని అ సూత్రాన్ని బిగించే 
ముడులుగా అనుసంధానించి ఆ సమస్యలలోని వికృతరూపాన్ని, నిగూఢత్వాన్ని మన ముందు 
ఆవిష్కరింవ చేశాడు గురజాడ. 

ఈ సమస్యల వికృత రూపాన్ని హూావడానికి గురజొడ తీసుకున్న వూథ[ ౨ పాత చిత్రణ. 
పొత్రల ద్వారా హాస్యాన్ని, హాస్యంద్యారా సాంఘిక పరిస్టైతుల్ని చూపిఆ ఎన “కన్యాశుల్క౦” 
- ఇన్నాళ్లు సజీవనాటకంగా మనగలగడానికి (ప్రాధమికమైన కారణం వొ(త్రల టు ఆ 
పాత్రల్ని సార్వకారిక పాత్రలుగాను, సజీవ  పొత్రలుగాను, సంచలన పాొత్రలుగాను తీర్చిదిద్ది 
వారిని వదికాలాలపాటు తెలుగు జాతి జ్ఞావకం ఉంచుకొనే పద్దతిలో చిత్రించగలగడమే గురజాడ 
(పతిభకు తార్కాణం. 

“కన్యాశుల్కంిలోని పాత్రల్ని గమనిస్తే ముందుగా మనల్ని ఆకట్టుకొని దిగ్భార్పింతుల్ని చెసే 
విషయం పాత్రల రాశి. 29 పాత్రలతో తెలుగులో సాంఘిక నాటకం రాయడానికి 


వూనుకోవడమే ఓ సాహసం. ఆయన ఎక్కువగా మధ్య తరగతి జనాన్ని - అందునా 
తూర్పుకోస్తా జిల్లాలలోని బ్రావ్మణ్యాన్నే - ప్రధానంగా చిత్రించినా చిన్న పట్టణాలలో 


ఉండేజనం, వల్లెలనుంచి వట్టణాలకు వచ్చిన జనం, పట్టుణాలనుంచి వల్లేలకు వచ్చిన జనం - 
వీరందరినీ మనోజ్ఞంగా చిత్రించాడు గురజాడ. 

పల్లెటూళ్లలో ఉన్నజనంలో సైతం ఆయన సృష్టించిన విభిన్న పాత్రల్ని చూస్తే ఆశ్చర్యం 
స్తుంది. ఆనాటి సాంఘిక జీవితంలో గ్రామాలకు ఉన్న (ప్రాముఖ్యం తెరిసిందే. ఆ 
(గ్రామాలలో (బాహ్మాణ్యం నైతిక విలువల దృష్ట్యా ఎంత దిగజారి పోయిందో కూడా స్పష్టమే! 
ఆ నైతిక పతనాన్ని - సామాజిక భూమిక ఆధారంగా - చూపించడమే ఆ పాత్రలను 
చిత్రించడంలో ఉన్న ఆంతర్యం. 

రాశితోపాటు గురజాడ పొత్ర చిత్రణలో ఎన్నదగిన మరో వైచిత్రి ఆ పాత్రల్ని సృష్టించడంలో 
గురజాడ కనబరిచిన 'గుణ'పరిశీలన. సృష్టించిన (వతిపాత్రలోను నిండించిన వ్యక్తిత్వమే 
(individuality) కన్యాశుల్మ్కాన్ని. ఇన్నాళ్లూ జీవనాటకంగా నిలవగలిగిన గుణం. ముఖ్యమైన 
పాత్రలలో ఈ వ్యక్తిత్వాన్ని సాధించడం అందరు నాటక రచయితలూ అంతో ఇంతో 
సాధించగలిగారు. కాని సృష్టించిన (ప్రతి పాత్రనూ సజీవంగా మలచగలిగిన అత్యద్భుత సృజనాశక్తి 
ఒక్క గురజాడదే! గిరీశం, రామప్పంతులు, అగ్నిపోత్రావధాన్సు, లుబ్బావధాన్లు, కరటకశా, స్త్రి, 
మధురవాణి, చివరకు సౌజన్యారావు - వీళ్లంతా ఆనాటి సాంఘిక జీవితంలో ఒక్కొక్క 
జీవనవిధానానికి అది వెలువరించే సామాజిక సత్యానికి (ప్రతీకలు. ఈ ప్రతీకలకి [పాణం 
పోసి సజీవ మూర్తులను చెయ్యడం ఒక ప్రత్యేకత. ఇలా తయారుచెయ్యడానికి గురజాడ 
అనుసరించిన వివిధ పాత్ర చిత్రణ విధానాలను లోతుగా పరిశీఠిస్తే - అదే నటులకు, 
రచయితలకు పాఠ్య[గ్రంథం కాగలదు. 

(ప్రముఖ పాత్రలతోపాటు ఒక్కక్షణం రంగస్తలం మదాకషపిలని, ఠక్కున మెరిసి, అంతర్జానం 
అయిపోయే అతిచిన్న పాత్రకూడా తన ప్రత్యేకతను అస్తిత్వాన్ని - ఆకాస్త సమయంలోనే - 
ప్రకటించి కాని రంగనిష్క్రంమణం చెయ్యదు. పుచోగ్రావు వంతులు బంట్రోతు, అసిరిగాడు, 


fb 


కొండుభొట్లు, సిద్దాంతి, గవరయ్య, పోలిశెట్టి... వీశ్రంతా - ప్రధాన పాత్రలు మన మనసు 
మీద ఎంతటి ముద్ర వేస్తారో, అంతగానూ మనల్ని ఆకట్టుకుంటారు. 
ఇన్నిపాత్రలూ - చదివిన, చూసిన (ప్రతివారి మనసునీ ఆకట్టుకానే లక్షణం ఏమిటి? 


దీనిని గురజాడ ఎలా సాధించాడు? ఈ విషయాలను గమనిస్తే గురజాడ పాత్రచిత్రణలోని 
జాన్నత్యం మనకు దృగోచరం అవుతుంది. 

ఈ జాన్నత్యానికి మొదటి కారణం గురజాడకు జీవితం మీద ఉన్న నిశితమైన అవగాహన. 
అన్ని పాతలూ ఒకే ఊరికో, ఒకే వాతావరణానికో చెందినవే అయినా, ఒక పాత్ర నరో 


(0 — — ——న్యాకుల్బం: నూరేళ్ళ నమాలోచనం... 


పాత్రలా ఉండదు. ఇంతటి వైవిధ్యాన్ని చిత్రించడానికి జీవితాన్ని చదవాలి. చూస్తున్న 
మనుషుల బావ్యా లక్షణాలను కాక వారి ఆంతర్యాన్ని వడబోయారి. ఒకదిధంగా చూస్తే 
19వ శతాబ్దం చివర తెలుగు పల్లెల్లో కనిపించే వివిధవ్యక్తుల సంపూర్త సడే 
ఈ నాటకంలో గోచరిస్తుంది. ఒక వ్యవహర్త అయిన వంతులు, పిసినారిముసరి |బాహ్మాడు 


ఒక కోపిష్టి, వబ్బంగడువు కోవడానికి ఏమైనా చేయగల మాయానవులు - ఆఅ(శ్రమయిుంచుకున్న 

నౌకర్లు, చాకర్ణు. అందరూ ఇందులో కనిపిస్తారు. ఇందులో తెలుగు వళ్లెటూళ్లలో తప్పకుండా 

ఉండే సొయిబుపాత్రని గురజాడ ఎందుకు తీసుకోలేదో అని ఆశర్వపోయిన హల 7 
హల 

చివరకు అగ్నిహోత్రావధానులు అన్న “సాయిబు! గుర్రానికి దాణా చెయ్యి” అన్నమాటను బట్ట 

ట్‌ ఉం 

ఆ పా([తను కూడా చేర్చాడని అర్హం అయింది - అన్నాడు. ఇటువంటి [గామజవితంల్‌ ని 


సమ(గచిత్రణని నాటకీకరించాడు గురజాడ. 

రెండోకారణం - ఈ పాత్రలను పోషించడంలో ఆయన చూపిన జాచిత్యం. 1950-65 
మధ్యకాలంలో తెలుగు మధ్య తరగతి నాటకాలన్నీ ఇంట్లో ఉన్న బంట్రోతు సోఫాలు తుడుస్తూ 
ఉండడంతో ప్రారంభం కావడం మనందరికీ  చిరవరిచితమే. మధ్య తరగతి బారి ఎ 
ఇళ్లలో బం[తోతులుంటారు? ఎన్ని ఇళ్లలో సోఫాలుంటాయి? గురజాడ అలాకాక ఏ పాత్రను 
తీసుకున్నా, ఈ పాత ఈ సందర్భంలో ఇట్లాగే మాట్లాడుతుంది, ఇట్లాగే (ప్రవర్తిస్తుంది - 
అన్న స్ఫురణ వెంటనే మనకు కలుగుతుంది. దీనికి నిదర్శనంగా చీట్టపేక సీను'ను తీసుకోవచ్చు. 
ఒక్క మధురవాణి తప్ప మిగిలిన వారందరూ - నాటకం దృష్ట్యా - అ(వ్రధానమైన పాత్రలే! 
అయినా ప్రతివారూ వారి సహజమైన (ప్రవృత్తులను కనబరుస్తారు. (ప్రతివారి ద్యక్తిత్వమూ 
వాడిన మాటలోనో, చేతలోనో మనకు ద్యోతకం అవుతూనే ఉంటుంది. 

ఈ జాన్నత్యానికి మూడవ కారణం - ఏ పాతను తీసుకున్నా ఆ పాత్ర బాహిరమైన 
మనుగడ నేకాక,; ప్రతి పాత్ర అంతస్సత్తాాన్ని కూడా ప్రస్పుటంగా వెలువరించగలిగిన గురజాడ 
మనోదృష్టీ. గురజాడ ఈ నాటకంలో తీసుకున్న పాత్రలన్నీ నిత్యజీవితం నుంచి వచ్చినవే కదా! 
నిత్యజీవితంలో మనం తేలికగా గుర్తువట్టుకలిగిన పాత్రర్ని మూసపాత్రలు (type characters) 
అంటాం. ఇటువంటి మూసపాత్రలు |వ్రహసనాల్లో మనకు కనిపిస్తాయి. కాని గురజాడ 
ప్రతిపొాత్ర ఒక మూసపాత్రగా (ప్రారంభించి, వ్యక్తిత్వం ఉన్న ప్రత్యేకతతో నిష్కంమిస్తాయి. 
గురజాడ నాటకీయ ప్రతిభ అంతా ఇలా మూస పాత్రర్ని సంపూర్ణ వ్యక్తులుగా మలచడంలో 
ఉంది. అగ్నిహోత్రావధానులు, లుబ్జావధాన్లు వంటి పాత్రలు పూర్తిగా మూసపాత్రలే. కె.వి. 
రమణా రెడ్డిగారు. ఇందుకు గురజాడను తవ్వ పట్టారుకూడా. కాని వారిని వ్యక్తిత్వం ఉన్న 
మనుషులుగా ఎలా తీర్చిదిద్దారో చూస్తే ఈ అభిశంసన ఉండదు. 

పాత్రకు వ్యక్తిత్వం కలగచేయడానికి గొప్ప నాటకక్తర్తలందరూ ఒక విధానాన్ని అనుసరించారు. 
అది ఆ పాత రంగస్టలం మీద ఉన్న ఉనికితోపాటు ఆ పాత్ర గతజీవితం కూడా అందులో 
వ్రస్తుటం కావాలి. ఆ పాత్ర తల్రిదం[డ్రులెవరో తెలియవలసిన అవసరం లేదు. కాని ఆ 


పాత్ర గతం ఇది, గతంలో ఆయన ఇటువంటి మనిషి - ఆ గత జీవితానికి కొనసాగింపు 
ఇప్పటి జీవితం కూడా - అనే నమ్మకం (పేక్రకులరు కలగాలి. అలా సృష్టించిన ప్రతి 


పాత్రకీ వర్తమానంతోపాటు, జాచిత్యంతో కూడిన గతాన్ని కూడా సృష్టించడంలో గురజాడ 
అద్వితీయమైన (ప్రతిభ కనపరిచాడు. ప్రతి “చిన్నీ పాత్ర ఆనుపానులు, భూత వర్తమానాలు 
మనకు ఆకళింపు అయ్యేవిధంగా - ఆ పాత్రకు ఒక చరిత్ర ఉంది, దానినిబట్టి చూస్తే ఇతను 
మరొకవిధంగా (ప్రవర్తించడు అనిపించడం పాత్రచిత్రణళో అత్యుత్తమ ప్రతిభకు గీటురాయి. 

ఈ నాటకంలో ఏ పాత్రనీ “మంచి! పాత్ర అనడానికి వీలులేదు. బహుశః బుచ్చమ్మనూ, 
సౌజన్యారావును మినహాయిస్తే. కాని మన మనసును హత్తుకొనే ఒక గుణం వాళ్లలో 
ఉంది. అది - ఆ పాత్రల్ని. సృష్టించడంలో గురజాడ కనబరిచిన మానవతా దృక్పథం. 


కన్వాళుల్క 0: నూరేళ్ళ నమాలోచనం.. 433 


అ సజానాస డర చ.. 


సానుభూతి లేని పాత్రల్ని హాస్యంగా ల అది ప్రహసనం అవుతుంది. ఆ పాత్రల్ని 
చూస నవు హంటాం. వాళ్తక అలానే గాలి అనుకుంటాం. సానుభూతితో చిత్రిస్తే అది 

ఏ నాటకం (Comedy) అ మొదటి తరహా నాటకాన్ని కందుకూరి రాశాడు. 
ండోతరహా నాటకం “కన్యాశుల్కలి. 

“దిన్నతనంలో బొమ్మలాట నేర్చివుండుట చెత లోకమనే రంగంలో చితకోటి రీతులను 
ఆటాడే us పాత్రముల సాగసునే కనిపెట్టడము నాకు అలవాటయినది. సొగసులేని 
మనిషే వుండడు. స్నేహమూ, (పేమా అనేవి యెప్పటికీ సరికొత్తగా వుండే రెండు వెలుగులను 
నరుని మీద తిపి కాంచితే వింత సొగసులు బయలుదేరుతవి. అసూయ అనే అంధకారంలో 
అంతానలు పి!” 
అంటాడు తనచుట్టూ ఉన్న కల్మషజీవితాన్ని కూడా కారుణ్యదృష్టితో చూడగలిగిన గురజాడ 
వాత్మీది! 


పాత్రపోషణ విష యంలో గురజాడ చూపిన శిల్ప నైపుణ్యం అనంతం. మానవతాదృక్పథంతో 
ఆ పాత్రలను చితి; తనే వాటిని హాస్యనాటకానికి మాధ్యమంగా వాడుకోవడానికి గురజాడ 
ఎన్నుకొన్న ముఖ్యమైన పద్దతి -పాత్రల్ని తులనాత్మకంగా చూపడం. మూసపాత్రల్ని తీసుకొని, 


వాళ్లకి వ్యక్తిత్వ లక్షణాల త ప్రాణంపోసి, మరొక హా త్రతా పోర్చిచూపి తద్వారా ఆ పాత్రల 
వ్రతీవత్తిని ఇను సంవ చేశాడాయన. ఉదాహరణకు “ఛాందస|బ్రాహ్మడు' ఒక మూస పాత్ర. 
గురజాడ ఈ నాటకంలో ఇద్దరు ఛాందసుల్ని సృష్టించాడు - అగ్నిహేోత్రావధాన్సు, లుబ్బావధాన్ను. 
చాలా Mase వాళ్లకి పోలిక ఉంది. ఇద్దరూ మూర్చలు తమకు తోదిందే వేదం. 
తాము చెప్పిందే నీత. కాని తీరా పాత్రలు సృష్టించబడ్డాక “వారిద్దరి మధ్య ఎంత అంతరం? 
అలానే ఇద్దరు మాయావులు; డాబూ, దర్పం చూపించ వాళ్లు; ఇతరులను మోసం చేసి 
బతికేవాళ్లు - గిరీశం, రామప్పంతులు. లుబ్బావధాన్లు, అన్నిహోత్రావధాన్సు ఇద్దరూ ఒకే కోవకు 
చెందినవాళ్సు. నశిస్తున్న ఒక సంస్కృతికి, వ్రాస్తున్న ఒక సంప్రదాయానికి వాళ్లు వ. 
“తాంబూలాలిచ్చేశాను, తన్నుకుచానండి” అనే మూర్ణత్యం; “ముదుసలి వొగ్గునైనా  మూడో"పె 
పిల్లనిస్తే చేసుకుంలే తప్పేమిట”నే మూఢత్వం - నిరిద్దరూ వారివారి "పేరు “హూచంచే న. 
basic human elementsకు వ్రతినిధులు. గిరీశం, రామవ్పంతులు - మదో కోవకు చెందిన 
ద్వయం. తమంతట తాము బతికే ఆసరాలేక, డాబులూ, గర్వాలూ ఒదులుకోలేక, వాళ్లకే 
బళ జుట్టుముడి సెట్లో, రోకరాచేసో బతుకులు చెళ్లబుచ్చాలనుకొనే ఠస్వారాయుళ్లు. అయితే, 
రామవ్పంతులు రస్ఫా కలం సాంప్రదాయికమైంది. 19న శతాబ్దం చివరలో నశించిన 
ఠస్సా అది. నుర 20వ శతాబ్దంలో విజృంభించబోతున్న ఠస్పా గిరీశంది. అతనిది కొత్త 
సంస్కృతిలో కొత్తగా పురివిప తున్న వంచనా శిల్పం. 
1909లో సంపూర్తంగా మారిపోయిన “కన్యా శుల్కం” రెండవ ము[ద్రణలో - ఆ నూర్పుకు 
కారణాభూతురాలయిన పాత్ర మధురవాణిది. పేరుకు తగ్గ మాటకారితనం. ఆమె పాత్రను 
jE ఐచడంలో గురజాడ పోయిన వ్రత చిత్రాలైన పోకడల్ని గమనిస్తే - ఆమె ముందు 
శూ(దకుడి వసంతసేన ఒరి అబలలా గోచరిస్తుంది. ఈ “బ్యూటివుల్‌ నాచ్‌ డెవిల్‌” నాటకం 
ఆసాంతం చెయ్యని ఆగడంలేదు. ఆవిడ మాటల కొరడా దెబ్బలు తినని మగధిరుడు లేడు 
- చివరకు సౌజన్యారావు పంతులుగారిని కూడా ఉల్దాసీదా చేసిన వ్యక్తిత్వం ఆమెది. పాత్ర 
చిత్రణలో గురజాడ ఆధిక్యం. కేవలం సజీవపాత్రల్ని వేటికి వాటిని వేరుగా సృష్టించడంలో లేదు. 
ఆ పొత్రలనుధ్య ఉండే సామ్యూన్ని, అంతరాన్ని కూడా అతిస్పస్టంగా చిత్రించడంలో ఉంది. 
మధురవాణి తెలిదితేటలకి, బుచ్చమ్మ _ ముగ్రత్వానికి సామ్యం. బ్రాహ్మణ విధవలైన మీనాక్షి 
బుచ్చమ్మ, వూటకూళ్తమ్మల మధ్య సామ్యం; అంతరం. నిజానికి కన్యాశుల్క_ ౦, వృద్దవివాహం 
వంటివధాన కధావస్తువును వ్యష్తకరించడంలో గురజాడ స్వీకరించి పాత్రలు ఈ మూడే! 
ముగ్గురూ బాల్య వివాహాల వల్ల వంచితులే! మరి ముగ్గురూ మూడు రకాలుగా వంచితులు. 


434 


కన్వాశుల్క అ నూ లేళ్ళ నమాలోచనం... 


వాత్రకూ పాత్రకా బాహ్య పరిస్టితుల దృష్ట్యా సామ్యం ఉన్నా, ఒకరి స్రితికీ మరొకరి స్లితిడీ 
షా చ 

ఎంత భేదమో ఈ మూడు పాత్రలూ చూవుతాయి. 

మగపాత్రల్లో కూడా ఇదే పద్దతి. రామప్పంతురికీ గరీశానికి; వకీలు నాయుడికి, సౌజన్యారావు 
పంతులికీ ఉన్న సామ్యం; వారిలో కనిపించే అంతరం ... ఇలా నాటకం ఆసాంతం ఒకేకరవో 
ఒకే నృత్తి ఒకే ప్రవృత్తి ఉన్నవాళ్ల మధ్య ఉండే అంతరాన్ని తన నాటకీయ హాస్యానికి 
(ప్రతిభావంతంగా వాడుకున్నాడు గురజాడ. 

అంతేకాదు. ఒకే పాత్రలోని బాహ్య, ఆంతర (ప్రవృత్తుల మధ్య ఉండే అంతరాన్ని కూడా 
తన నాటకీయ వ్యంగ్యానికి అమోఘంగా వాడుకున్నాడాయన. గిరీశం పాత్రలో ఈ అంతరం 
అనుక్షణం కనిపిస్తూ ఉంటుంది. 

ఇవికాక వాత్రల చిత్తవృత్తుల్ని బట్టి మానవ ప్రవృత్తి ఏవిధంగా మారుతూ ఉంటుందో 
కూడా చూవటంలో గురజాడ దెట్టు. అంతవరకు వేశ్యలను ఎదురుగా చూడడం కూడా 
నిషిద్దం అని శాసించుకున్న సౌజన్యారావు వంతులు కూడా మధురవాణి ముద్దు పెట్టుకోవడానికి 
అంగీకరించడం, అంతవరకు అత్యవసరమైన నిజాన్ని బయటపెట్టడానికి ఆయన ముద్దును 
పణంగా “పెట్టిన మధురవాణి, ఆయన చేతిని అందివ్వగానే చెడనీ వాళ్లని చెడకొట్టవద్దని “తల్లి 
చెప్పిన హితోపదేశాన్ని ఉదహరించి ముద్దు పెట్టుకోకపోవడం - ఈ నాటకం చివరలో గురజాడ 
అత్యద్భుతంగా తిప్పిన మలుపు. ఇటువంటివి నాటకం ఆసాంతం ఎన్నో ఉదాహరణలు. 

ఇది నిగూఢమూ, వైణిత్యమూ, సంక్షిష్టమూ - ఈ అన్ని లక్షణాలను కలబోసుకున్న పొత 
పోషణ విధానం. తెలుగు నాలుక చరిత్రలో ఇన్ని వైచిధ్యమైన పాత్రల్ని ఇంత సంక్రష్ట్రంగా, 
ఇంత ఆహ్లాదకరంగా చిత్రించిన గురజాడ నాటక "బ్ర్మ్మా! 


తక చన నుంచు 


కన్యాశుల్బ_: నూరేళ్ళ నమూాలోచనం.. 435 


కన్వాశుల్కములొని స వ్యక్తులు 


“కన్యానులు_యు నందలి అందరి ౮ వ్యక్తులలో ఎవరిని మొదట వరించుటా* అన్న 
కల్ల 


ళల (ey ul | 

దిత్రర్నము Fee. తళుక్కున మధురవాణి మెరుస్తుంది; బుచ్చమ్మ అమాయకముగా 

మాసు చెంకదన్ను కూర. కాగ తనా కని పెట్టుకుంటుంది, వూటకూళ్రృమ్మ వల్రైెవాటులో 

- wr: ప. యా క న ప . a న ఇ క 

చిప్పురుగట్తు దాచ (వ్రవెశిస్తుంది; టున్న చెంట నంటుతుంది యోగిని సగ చెస్తుంది; 
వముపాశముకౌాడా పెళికూతురె వవెశిసానంటాడు 

శీ యు వూ. 
ష్‌ కం a 
ఇంతమండిలో ఎవరి నెంచుకుందిక పాలుపోక అప్పుడు నేను అటూ ఇటూ “కన్యాశుల్బ_ ము! 
పుటలు |[తప+తాను. ఆడువారిలో అందరికంణు మొదట మధురవాణి కానవస్తుంది. 


పరక ముతో లు. మధురవాణి. మూట. చస్తుంది. ఆ పిమ్మట మధురవాణి ఇంట్లో గది! 
రామహుంతులు కుర్సీమీద కూర్చుండగా మధురవాణి యెదుట నిలుచుండుట చూస్తాను. ఆమె 

ఎటిటో, ఎందుకో అంతల తెలుసుకొనబోతాను. 
మధురదాణి. ఒక చేశ్య. విజయనగరము వాళ్ళ ఊరు. “సంజీవరావు గారి కటాక్ష 
నీడలో కొన్నాళ్ళు ఉన్నది. “ఆయన నాస్తుడు గిరీశము ఆమెను వుంచాడుగాని డబ్బు 
యటాముటినా ఉండేదట. సంజీవరావుగాం సమాచారము 'అల్లరి'గా వరిణమించిందట. అది 
మరపురావడమునకుగాను రామవప్పంతులుతో మధురవాణి బయలుదేరుతుంది. ఆ లోవున ఆమె 
ముంట్లో నాటకచ్చు చెండవరంగము వ్రదర్శించబడుతుంది. అప్పడే మనకు వూటకూళ్ళమ్మతో 
వతిచయము లభిస్తుంది. రంగమంతటిలో, విమర్శక దృష్టికి మధురవాణే అధిక 


న్‌ 

మధురవాణిలో మాంచి సంభాషణ చాతుర్యము కలదని మొట్టమొదట నే స్పష్టమవుతుంది. 
ఎవం దర ఏ దిధముగా మాట్లాడవలెనో ఆమెకెంతో బాగా తెలుసును. ఒక్క రంగమందు, 
ముగ్గుంతొ మూడు దిధాల, అతి స్వాభావికముగా అగవడేటట్టు వలుకుచుండుట చూడగా, 
వలలు ముర. ముందు ముందు రామచంద్రపురం అ(గహారము 'సమూలం రాణిగా 
ఎలగలునటిీ ఆఅన్ఫుర్వము. జనింపజెసు విషయము కాజాలదు. 

గింశమువంటి. వ్యక్తెచేతులలోవడి ఉండినా, ఒవ్వుకోవలసిన తెలివైన “పిల్లీ మధురవాణి. 
“ననుయెషూ. ఉద్యోగాలూ ఊళ్ళుయేలి తనతో వైభవం వెలిగిస్తాననే నమ్మకంతో ఉంది” అని 
నింశము. నవ్వుకుంటూడు. కాని మధురవాణి అంత (గుడ్డిగా (ప్రవర్తిస్తున్నదా అని కనుగోవలెను. 
ఈ చిషయముల్‌ అతనిది మధురవాణికందని బుద్ది కావచ్చుగాని ఆమె మాత్రము అతడిని 
వదిరించుకొన జూచుచుండక పోలేదు. రామప్పంతులుతో ఆమె గిరీశమునుగూర్చి ఒనర్చిన 
ప్రసంగములో బూటకవు ధని మనకు వినబడుచునే ఉంటుంది. గిరీశముంకే సదభిప్రాయమున్నది. 
కా నే 


గి అతనిలో మ్మక ముంచు కొనుటలేదు ఆ వేశ్య. అందువలనే రామప్పంతులు 
ఉంచుకోవడానికి. అంతా సిద్దం చేస్తే అతనితో బయలుదేరుతుంది మధురవాణి. 


మధురవాణి ఎటెదటో తెలిసికొనుటకు ఆమెనుగూర్చి అందరూ ఏమనుకుంటారో వరిశీలించాలి. 


ఆపైన దున దూమెపై అధిప్రాయము నేర్పరచుకొనుట సాధ్యమవుతుంది. న్యక్రిత్య వఠనకిది 
వరు మోరముు 


మ ద చ నం లా అ నూ రేళ్చ నమూ లోచనం... 


“మధురవాణి అంటూ ఒక వేశ్యాశిఖామణి యీ కళింగరాజ్నంలో వుండకపోతే భగవంతుడి 
సృష్టికి ఎంత లోపం  వచ్చివుండును? అని కర రటకశా, స్తై అనుమాగనవడతాడు. నువ్వు 
మంచిదానివి. ఎవరో కాలుజారిన సత్చురుషుడి. _ పిల్లవైవుంటావు' అని త. 
తకం. లుబ్బావధాన్హకి - మృదువు చేతులూ "తల, తలదగ్నిర చ 
గుమౌ కలిసి మధురవాణి 'మంి బుద్దిమంతురాలు'గా కానవస్తుంది. మొత్తము మీద ద 
ఏదోవిధముగా ఆమెను మెచ్చు కునేవాళ్ళే. గిరీశం న. ల ణిని 'నావిడెవిల్‌'లెండి. 
“నాచిగర్హుు! అంటే అతనికి “పోజిటివ్‌ యబహధెన్‌ ఎ డామిట్‌! అంతా ఇన్సిన్సిం 
అట” అయితే గిరీశమునకు మధురవాణియందలి నాట కనబడింది. ఆమె ఇతర 
గుణములతో అతనికి పరిచయము కలుగు అవకాశము లేకపోయింది. 

నాటకమున మధురవాణి వ్యక్తిత్వము పరిపూర్ణముగా అం కాని చిత్రితమై 
నంతవరకూ మాత్రము అంతా ఎంతో స్టుటముగా కానవస్తుంది. కరటకశా, స్త్రి, ఆమెను 
“త్రిలోకసుందరి' అని పొగడినప్పుడూ, శిష్యుడు. “దాని నవ్వు పట్టుబడా'లని నిదానిస్తున్నవుాడూా 
మనకామె సౌందర్యము కొంతకానవస్తుంది. రామప్పంతులు ాగసు కత్తెల అలకలోకూడా 
అదో శృంగారం” (గ్రహిస్తాడు. ఆమె అందము కొందరి నాకర్షించ కలుగుతుంది. అందమును 
(ప్రదర్శించి ఆమె కొంత కార్యము సానుకూలము చేస్తుంది. 

మధురవాణికి విద్యకూడా ఉన్నదని మనము నమ్మవచ్చును. ఆమెకు “గిదీశము కొంతకాలం 
యింగిలీషు సలవు. సల ఆమెకు “'మృచ్చకటేికము' తెలిసిన నిదర్శనా ఉన్నది. 
'బుద్దిమంతురాలైన తల్లి! తరిఫీదు చేత మధురవాణి “విద్యా సౌందర్యాలు వు 

"పెంచుకున్న 'దటు. మా తల్లి ధర్మమా అని, ఆమె నా చెవిలో గూడుకట్టుకొని బుద్దులు 
చెప్పబట్టిగాని% అని సూచిస్తూ ఉంటుంది. ఆరితేరిన మధురవాణి వీణ పుంతల ల 
విషయము లేదు. 

మధురవాణి హృదయమెట్టిది? పం చేత షన గనక చెయ్యవలసినచోట్లు ట్ల (ద్రవ్యాకర్షణ 
చేస్తానుగాని, మధురవాణికి దయాదాక్రైణ్యాదులు సున్న అని తలచి వారా ౯ క జం, వేశ్య 
అనగానే అంత చులకనా పంతులుగారూ? సానిదానికి మాత్రం నీతి వుండొద్దా?' అంటుంది. 
'వెళ్ళతలచుకోలేదు...వూరకుక్కలనూ, సీను కుక్కలనూ దూరం వుంచడానికి ఆలోచిస్తున్నాను” 
అంటుంది. ఇదే ఆమెలో పరివర్తనము. “వెయ్యి రూపొయిలకం లు ఒక ముద్దు యెక్కువ 
విలువా” అని సౌజన్యారావు ఆశ్చర్యవడినవుడు మధురవాణి సుదృఢత్వము వహిస్తుంది. 

వేశ్య బృ అరల సకం (ప్రమాదం కాదుగా, నముధురనాతేన హెడ్డుతో ఎంత సంబంధమున్నదో 
కనుగొనవలసి ఉన్నది. “పొద్దును నౌఖరులా తివ్పాకున్నాను కాని అధికము లేదే! అని మధురవాణి 
పరికిన మాటలో నమ్మకము ధ్వనిస్తున్నది. కాని రానుప్పంతులు లేని సమయాన నలుగురినీ 
తెచ్చి -పేకాడుచుండుట ఆమె అల్ప (ప్రకృతిని కాంత సూచించకపోదు. రామప్పంతులంటు ఆయె 
అక్ర) EX విధముగా కానరాదు. అతడిని తడవ తడవకూ అల్లరి పెట్టుతూనే ఉంటుంది. 
లుబ్బావధాన్లు “'మధురవాణికి మీ దగ్గిర భయం భక్తకూడా కద్దు అన్నప టాడు; రామప్పంతులు 
'ఉంది, కోపం వస్తే గడ్డిపరకంత భాతరుచెయ్యదు. పరాయి మనిషి వున్నాడని అయినా కానదు' 
అంటాడు; కొండొకచోట 'తిక్కలంజి అని తిట్టుకుంటాడు; ఆమె నెప్కుడూ అనుమానిస్తూ 
ఉంటాడు. 

మధురవాణి అంత నాటుకానికీ అతి ముఖ్యమైన యీ పాతము. ఆమెనలన కథ 
సూటిదారిలో (ప్రవహిస్తుంది. కథ యెదురుతిరిగితే “చక్రం అడ్డు వేయిగరిగినంత దీమా 
ఆ మెకున్నది. ఆ ధైర్యము ఎక్కడా ఆమెయందు తొణుకాడదు. '“వరిస్టితులు బాగా వథంచి 
తదనుగుణముగా సూటిగా (ప్రవర్తిస్తుంది. కథల్లో చిక్కు (Complication) తీసుకొని వచ్చునదీ, 
విడగొట్ల్టునదీ కూడ నుధురనాకో. రాముప్పంతులిచే లౌక్యచౌర్య చెప్పించుకుని, కరటుకశాస్త్రితో 
కార్యాలోచన చేసి, “తెరవెనక నుంచి సమయోచితంగా హంగు” ' చేస్తుంది. చతుర్జాంక ప్రథమ 


కన్వాళుల్య_ ౦: నూరేళ్ళ న మాలో చనం... 437 ౧) 


రంగములో ఆమె తనవట్ల ఎటువంటి నటనావైవిధ్యము, వైదగ్ర్యముతో నిర్వహిస్తుందో చూస్తే, 
కరటక శాస్త్రికి ఆమె యెంత ఉపకారము చెసినదీ తెలిసివస్తుంది. 


తరువాత మూలకధ అయిన కంట వృత్తాంతమూ, దానితో బలవత్తరమైన నాటక 
వేగమూ వస్తవి. మధురవాణి “ఆ కంబు తాందీ గడవలో కాలు పెట్టనివ్యను” అనుట 
గదిలో చిక్కుకున్న వ్యక్తుల రక్షణార్హమే అయినా, రామప్పంతులు ఇంటినుండి మరలుటతో 
కధావస్తువునకు క్రొత్త నడక వస్తుంది. అప్పుడయినా మధురవాణి మనోదైర్యము సన్నగిల్లదు. 
లుబ్దావధాన్లమీది దోషారోవణ అందరికీ ఆందోళన కఠిగించినా, సమస్యా విభేదన సూత్రము 
తనకు తపక తెలుసును. కనుకనే మధురవాణికి ధైర్యము, ఒకవంక రామప్పంతులు స్థితి, 
ఒకవంక లుబ్దావధాన్హ అవస్థా, ఇంకొక వంక కరటకశా, ప్రై, కథా మధురవాణి. ఎరుగును. 
'యెపడయినా మీ యిద్దరి ప్రాణాలు నేను కనికరించి అడ్డువడారికాని మరియెవడికీ సాధ్యము 
Ce జ Ca 
కాదనుకుంటాను" అని ఆమె కరటక శాస్తి శిష్యుడికి సూచిస్తుంది. “మునిగితే తేలుస్తాను” 
అనే ధైర్యము ఆమె కొక్కతెకు మాత్ర ఉంది. అందువల్లనే ఆఖరుకి మధురవాణి 
చు 
లుబ్దావధాన్హని పరిరకించి, కధను కప్పిన అవగుంఠనము తొలగిస్తుంది. 


కాని ఒక్క గిరీశమునకు మాత్రము గొప్ప నష్టము జరిగిపోతుంది. అతని (ప్రయాసలు 
నిష్పలమవైపోతవి. అందుకు ఎంతవరకు మధురవాణి కారణమో కనుగొనదగి ఉంది. గిరీశము 
సౌజన్యారావుకు పూర్తిగా నమ్మకము కరిగించి అతని మెప్పులు పొందుతున్న సమయంలో 
మధురవాణి (పవేగిస్తుంది. గతుక్కుమని పోతాడు గిరీశము. మధురవాణి గిదీశము యొక్క 
వూర్వకధ వెల్లడి చేస్తుంది. సౌజన్యారావు తాను కేవలము మోసపోయాననుకుంటాడు. 


ఇక గిరీశమును పూర్తిగా వితర్కించక అతడు తన ఆఖరు తీర్పు తెలియజేస్తాడు - అతడే 
గిరీశమునకు అదృష్ట విధాత అవుతాడు - మధురవాణి “పాపము ఆయనను బతకనివ్యండి” 


అన్నా లాభము లేకపోతూంది. 


మధురవాణిని వదలి మరొక పొత్రవంకకు మరలుట అనగా ఒక సాంఘిక రంగమునుండి 
మరొక దానిలోకి దూకుట అన్నమాట. “కన్యాశుల్భము”లో సాంఘిక దోషములు 
స్పష్టీకరించబడుటకుగాను సాంఘిక వ్యక్తులూ - సంఘ వరిస్టితులూ ప్రదర్శించబడినవి. ఇందలి 
పొత్రలందరూ దినదినమున మనమెరిగిన సామాన్యులు. (ప్రవహించిపోతున్న కాలములో పడి 
కానరాకపోవుటకు బదులు (ప్రస్తుత నాటక మూలమున బయటపడి మనల నాకర్షించినారు. 
వారి కధవల్ల, గుణదోషములవల్ల, వారియందు ఏదో ఒక అభిప్రాయము మన కేర్పడుతుంది. 
కొన్నిచోట్ల వారి వ్రవర్తన మనలను నవ్విస్తుంది. కొన్నిచోట్ల మన సంఘదోషములు వారిలో 
నుండి కానవస్తూ ఉంటవి. వారు మాట్టాడుకుంటున్నదంతా జీవిత ఘట్టుములలో ఏదో 
ఒకచోట వినబడుతూ ఉంటుంది. 


కన్యాశుల్కమున సాంఘిక జీవనమందలి వివిధరీతులు ప్రతిఫలిస్తూ ఉంటవి. అ|గహారములు 
రంగము లైనప్పుడల్లా అచ్చటి బ్రాహ్మణ జీవితము వరిస్తుటుముగా కానవస్తుంది. గిరీశమువంటివారు 
ఇ a క్రి ee ee 
నర వల! సాభాగ్యమును ప్రదర్శిస్తూ ఉంటారు. స్త్రివ్యక్తులు సంఘ (స్త్రీస్వభావమును 
సము అలై? ఉంటారు. 


నగర (స్త్రీ అగు మధురవాణిని వదలి అ(గ్రహారములందలి ఆడువారి వరకు వచ్చునంతటు 
పరిస్తితులు మారిపోతవి. వెంకమ్మ వంటి (స్త్రీని విమర్శించబూనుకుంశే వెంటనే కృష్ణారాయప్పుర 
(ప్రశాంత నాతావరణము_ ప్రస్తుటమై వచ్చిపడుతుంది. నాటక ద్వితీయాంక మామె 
వాక్యములతో, ఆత్రములో ఆరంభమవుతుంది. వెంకతేశము రాగానే ఆమెయే (పేమతో 
అతనిని కౌగరించుకుంటుంది. ఆమెయందరి మాతృహృదయం అక్కడితో అతి స్తుటముగా 
కానవస్తుంది. ఆమెయందలి అమాయకత్వమే బుచ్చమ్మలో (ప్రతిఫలించింది. 


438 కన్వాళుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


కాని బుచ్చమ్మ ఎక్కువ మన కుతూహలము రగిలించగలిగనది. ఈమె “అనారు నేటల్‌ 
బ్యూటిపుల్‌ యంగ్విడో”గా గిరీశమును ఆకర్షించివేస్తుంది. ఈమె నియమ జీవితములో 
నిష్కల్మష హృదయములో ఏ విధముగా ఎట్టి మెట్ట్లతో, ౫రీశము విక్షోభము వినిర్మిస్తున్నాడో 
క్రమముగా మనము కనుగొనగలుగుతాము. ఇది పాశ్చాత్య నాటకపు ప్రణయ (ప్రదర్శన 
రంగము కాదు. ఇక్కడ గిరీశము చాకచక్యముతో జయించగల చేయి చూస్తున్నాడు. ఇదే 
“అతనికి కొత్త దారి, కొంత న్యాయమైన దారీ" అని తోస్తుంది. 

నాటకములో మరొక వితంతువున్నది. మీనాక్షి బుచ్చమ్మకూ ఈమెకూ ఎక్కడా పోలికే 
లేదు. ఈ మీనాక్షి బుచ్చమ్మతో విభేదము కనవరచుటకూ, రామప్పంతులు పాత్ర పరిస్తుటము 
చేయుటకూ, లుబ్బావధాన్సు గృహ జీవనము చూపించుటకునూ ఉవకరిస్తున్నది; వితంతువులలో 
విధిలేక పొడయిపోయిన (స్త్రీ,వ్యక్తిని సూచిస్తున్నది. 

మొట్టమొదట మీనాక్షి విషయము రామప్పంతులు (ప్రకటిస్తాడు. మీనాక్షి వ్రవర్తన మంచిది 
కాదనుకుంటాడతడు. గిరేశమువల్ల మనకు “ఒకప్పుడది ప్రాణభయం కూడా తెస్తుంది” అ 
తెలుస్తుంది. లుబ్దానధాన్లకి కూడా ఆమె నైజము తెలియనిది కాదు. పెండ్లాడిన పిలనిగూరి 
ప్రసంగిస్తూ దాన్ని పాడుచేస్తూ వున్నావూ? అని ఆమె మనముతో అతడు మీనాక్షి 
నడుగుతాడు. తుదకామె ప్రవర్తనకొక కారణము కనుగొనుట కతనికి కష్టకాలము అవకాశమిస్తుంది. 
'నా జీవానికి ఉసూరునుంటూ అది కాని తిరుగుడులు తిరిగిందంటు దాని తప్పా అని అతడు 
నాలిక కరుచుకుంటాడు. అతనిలో అంత పరిణామము వచ్చిన పిమ్మట “భగవంతుడిలాగ! 
నమ్మిన సౌజన్యారావు “వితంతువుల మఠానికి మీ పిల్లని పంపడం నా సలహా" అన్నవ్పుడు 
లుబ్బానధాన్లు ఏమి చేసి ఉంటాడో  ఎరింగికొనుట సులభము. మధురవాణి “యేం? కులం 
తక్కువా? రూపం తక్కువా? ఈమె బతుకు (భ్రష్టు చెయ్యనే చేసారు; పెళ్ళాడి తవ్వ 
దిద్దుకోండి” అని రామప్పంతులికి సలహా ఇచ్చినా అట్టి పరివర్తనము అతనిలో రాగల అవకాశములు 
నాటకములో కనబడవు. కొవున మీనాక్రికి కాశీవాసమో, మర (్రవేశమో తటస్టించుటన్నదే 
ఎక్కువ  నమ్మగల విషయమై చూవట్టుతుంది. 

కన్యాశుల్క మున (స్త్రీవ్యక్తులలో పూటకూళ్ళమ్మ ఒకర్తె. ఈమెను “వితంతు! వనుటకు 
గిరీశము ఒప్పుకోడేమో అని మనము సంకోచించినా 'పూటకూళ్ళమ్మ లాంటి ముండని” 
అని అతడు తరువాత వలికిన కారణముచేత భయము లేదని నిబ్బరము పరచుకోవచ్చును. 
పూటకూళ్ళమ్మ అనగానే చీపురుకట్ట కూడా స్మరణకు వచ్చి, ఆ ఆయుధము రామప్పంతురలికి 
అంటుకొనుట (గట్టిగానే అని అనుకుంటాను దానికి 'చీపురుకట్ట సరసం) అనె సరస 
నామకరణం లభించుటా, మొత్తముమీద ఆ రంగమంతా నవ్వించగలిగినదే అగుటా మనము 
(గ్రహించుకుంటాము. పూటకూళ్ళమ్మ పాత్రము గిరీశమెట్రివాడో చెప్పుటకు ఉపకరిస్తుంది. 
ఆమెయందు తక్కువ తరగతి హాస్యరసము మన కనుభవమవుతుంది. 

నాటకమందలి అముఖ్యపాత్రములలో యోగిని ఒకర్తె కానవస్తున్నది. ఆమె వని ఉపదేశము 
పొందుటుగా అగపడుతూ ఉంటుంది. 

'కన్యాశుల్బ_ము'నందు కొనవచ్చు వ్యక్తులిట్లు సంఘమందలి వేరువేరు తరగతుల నుండి ఏరి 
తీయబడినారు. వారినర్హము చేసుకొనుటనగా 'కన్యాశుల్కుము'ను అర్హము చేసుకొనుటన్నమాట. 


(నమదర్శిని, 1932) 


కన్యాళుల్భ ౦: నూరేళ్ళ సమాలోచన... దాచాడా | 139 ౧ 


ప్ర పాత్రలు 


శ్రీమతి ఊటుకూరి లక్షీ కాంతమ్మ 


యోౌసము, కుట్ర, లంచగొండితనము, స్వార్హపరత్వము, సత్యభాషణము, కుయుక్తి, కూటు 
సాక్ష్యము, ఎవరిదగ్గణ వారిమాటలాడి తప్పించుకోవడము, అన్నింటికీ మించిన శీలరాహిత్యమూ 
మొదలైన అవినీతులకూ, అక్రమాలకూ ఆటవట్టయినసంఘాన్నీ అటువంటి సంఘంచేత సులభంగా 
మోసవోయే అమాయక వ్యక్తులనూ కలిపి ఒక గ్‌”ప్ప నాటుకం (బాశారు అప్పారావుగారు! 
అదే కన్యాశుల్కం. 

కన్యాశుల్కం ఆనాటి సంఘ దుర్నీతికి ఒక గొడ్డలిపెట్టు ఈ నాటకానికి అనాడు మిక్కిలి 
వ్యవవారంలో ఉన్న ముసలి పెండ్డికొడుకుల దగ్గణ శుల్కం తీసుకొని ముక్కుపచ్చలారని ముగ్ర 
కన్యలను ఇచ్చి పెండ్లి చేయడమనే ఘోరదురాచారం వెన్నువూస. ఇంక ఈ దురాచారానికి 
బరిపశువులై పోయిన అమాయక శ్ర సమాజంలోని దుష్టులకు తట్టుకోలేక అవినీతికి 
పొల్పడడమూ, వాని వలన ఉప్పతిల్హ్ల అసవ్యాసంఘటనలూ, ఘారప్రమాదాలూ, సంఘాన్ని 
అధఃపాతాళానికి త్రోసి సీ భయంకర వపరిణామాలూ, ఈ నాటకంలో అడుగడుగునా మనలను 
ఎదుర్కొంటూనే ఉంటాయి. 

అయితే అప్పారావుగారి అవ్రతిమాన రచనా శిల్పచాతుర్యం చేత, ఎంత అసహ్యమైన 
సంఘటనైనా, ఎంత భయంకర ప్రమాదమైనా నవ్వులలో తేరి మణుగువడుతుంది. అంత 
సూక్ష్మమైన వ్యంగ్యపద్దతితో కూడిన సున్నిత హాస్యంతో ఆనాటి దురాచారాలపై వారు 
పుంఖానుపుంఖాలుగా రచనా బాణాలు గురితప్పకుండా విడిచారు. అదే వారి రచనలో ఉండే 
అద్భుత శిల్పం! 

నిజొనికి కన్యాశుల్క_ంలోని పా[తలవంటి వ్యక్తులు కొంచెం పొచ్చుతగ్ను పాళ్ళలో (పతీకాలంలోనూ 
ఉంటారు. అయితే అప్పారావుగారి కాలం నాటికి మన తెలుగుదేశంలో ఉన్న అవిద్య, 
అజ్ఞానమూ, సంస్కార విహీనత, మూఢ విశ్వాసాలూ, దురాచారాలూ ముఖ్యంగా ఆంగ్లేయవిద్య 
ఇంకా అంతగా అల్టుకోనందువల్ల వ్యాపించివున్న అనాగరకత మొదలైన వాటివలన లుబ్దావధాన్లు, 
అగ్నిహో(తావధాన్లు, రామప్పంతులు మొదలగి వాతల స్వభావాలు మనకీ నాగరకకాలంలో మటీ 
మోటుగా కనబడవచ్చు. కాని నాగరకతకు పేరుమోసిన యీ కాలంలో కూడా తడిగుడ్డలతో 
గొంతులు కోసేరకంగా ప్రబలమైన  దుర్భయాలు సున్నితంగా రెండోకంటికి తెలియకుండా 
సంఘంలో గుట్టుచప్పడుగా జరిగిపోతున్నవి. 

అయితే ఈనాటి దుక్తయాలకు కారణభూతులైన వ్యక్తులంతా ఆం గ్రేయవిద్య వ గమించి, 
మహాప్రజ్ఞావంతురై, పెద్ద పెద్ద పదవులలో ఉండి సాటిమానవుడి క్షేనూన్నేకాదు, తమ స్వార్దానికి 
అడ్డువ స్తే తోడి మానవజీవాన్నె నాగరక వద్దతుల్లో నల్లి క్రింద నలిపి పారేస్తూన్న వారవడం చేత 
ఈ సుకుమార రూవభయంకరావినీతి పిశాచ విహారానికి ఎక్కడా అంతూపొంతూ కనబడ్డం లేదు. 

కన్యాశుల్కం ఆనాటి సంఘజీవిత సర్వస్వమని పఠితలకు వేరే చెవృనక్కఅ లేదుకదా! 
అనేక జాతులూ, వృత్తులూ, దృక్పధాలూ, భావసంఘర్తణలూ, దురాచార పరిణామాలూ, 
వాటి వాటి సహజరూపంతో, సహజమైన భాషలతో, |ప్రవర్తనలతో కళ్ళకు కట్టినట్లు అందులో 
చితించడ్డాయి. ఆనాటి సంఘ (ప్రవృత్తికి కన్యాశుల్కం అద్దం వంటిది. 

అలాంటి సంఘంపై కవికి గల జారీ, (ప్రేమా, ఆదరాభిమానాలూ, “నా సంఘం 
ఇంత హీనంగా ఉన్నదే, దీన్ని నా చేత నైనంతవణకూ ఉద్దరిద్దా”మనే దీక్షా కవిచే అంత 
గొవ్పనాటకాన్ని సృష్ట్రింపజేశాయి. అప్పారావుగారు సహజంగా ఒక గొప్ప ఉదాత్తవ్యక్తి. ఆయన 


కన్వాళుల్కం: నూరేళ్ళ సమాలోచనం... 


తనంతట తాను వెలుగు బాటలలోకి నడవడమేకాక, తన తోడి తెలుగు సోదరులను కూడా 
వెలుగులోకి తీసికొని వెళ్ళాలని ఆ మహాకవి వడిన ఆవేదన, తావషతయమే ఆ మహానుభావుడి 
రచనల రూవంలో పొంగులు వారి తెలుగువారి సహజ రసజీవనంతో కఠి పరవళ్ళు |త్రాక్కి_ంది. 


స్యభావతః ఆవేశవరులైన తెలుగు వారికి అవేశరహితమెన సహజ ధోరణిలో కన్యాశుల్కాన్ని 
రచించి సమాజానికి హతము గఆఅపినారు; అప్పారావుగారు! 


క అందులోనూ కన్యాశుల్కంలోని (స్త్రీపాత్రలు చాలా ఉదేకరహిత పాత్రలు. దుర్భూత్తిలో ఉన్న 
ఊ్రవాత్రలను చదువుతూ ఉన్నా పరిత కెటువంటి భావోద్వేగమూ, వికారవ్రవృత్తీ కలుగనంత 
సహజంగా పాత్రచితణం చేశారు. కన్యాశుల్క్మంలోని మగపాత్రలన్న్‌ా-ఒక్క సౌజన్యారావు 
వాత తప్ప, ఆకూటు (పవృత్తితో స్యార్హంకోసం సమాజాన్ని వేటాడిన ఆర్భాటవు పాత్రలే. 
ఊపాత్రలుమూత్రం చాలావజకు స్వచ్చశీలమూ, అమాయకతాధనంగా గలిగిన చేరిపాత్రలవడ మే 
కాక, ఎంత అమాయకపాత్రలో అంత ఉదారస్వభావముకల పాత్రలు కూడా అయి ఉన్నవి. 
అగ్నిహోత్రావధానుల భార్యయైన వెంకమ్మ, కుమార్తెయైన బుచ్చెమ్మ అమాయకతకు 
ఎంతగా సరియైన ప్రతిబింబాలో, అంతగా సమాజాచారాలకు, కఠోరతకూ లొంగిపోయిన 
బలహీనపాత్రలు. లుబ్బానధానుల కుమార్తె మీనాక్షి అమాయకురాలు అవునో కాదో! కాని 
సంఘంలో పేరుకుపోయిన అవినీతికీ, ధౌష్ట్యానికీ ఆహుతి అయిపోయిన బరిపశువు. అయితే వారి 
మనస్సులలో మాత్రం (స్త్రీ సహజమైన జాదార్యాని కేమాత్రం భంగం వాటిల్లనీయడు; కవి! 
నిజానికి అగ్నిహేత్రావధానుల భార్యయైన వెంకమ్మను చూస్తే జాలిచేస్తుంది; పొవం! 
ఆమె సరిగ్గా పుణ్యం పాపం ఎయిగని ఒక నిస్సహాయ హిందూ గృహెణికి మచ్చుముక్క_. 
పేరు చేత మాత్రమేకాక (ప్రవృత్తిచేత కూడా అగ్నిహోత్రమే అయిన తన భర్త భయంకర, 
నిరంకుశ స్వభావానికి లోబడి నుసి అయిపోయిన అతి సామాన్య గృహిణి వెంకమ్మ. 
అయినా శుల్కం తీసుకొని మూడు కాళ్ళ ముసలికిచ్చి పెండ్లిచేసిన ఫలితంగా అభంశుభం 
తెలియకుండానే వితంతువై అఘోరిస్తూ ఉన్న పెద్ద పిల్ల బుచ్చమ్మ అవస్తకే కుళ్ళిపోతూ ఉన్న 
ఆ తల్లి హృదయం; రెండవ పిల్లను కూడా ధనలోభంతో భర్త మళ్ళీ శుల్కం తీసుకొని 
చావుకు సిద్దమైయున్న లుబ్బావధానులకిచ్చి పెండి చేయనిశ్చయించుకొన్నాడని తెలియగానే 
విలవిలలాడి పోతుంది. అయినా చండశాసనుడైన భర్త ఇచ్చకు వ్యతిరేకంగా ఎవ్వరూ ఏమీ 
చెయ్యలేరు. ఇక ఆ అన్యాయం సహించలేకపోతే తనకు మిగిలిన సాధనమల్దా తాను ప్రాణం 
తీసుకోవడమే. అందుకనే ఆమె తన తమ్ముడైన కరటకశాస్త్రితో “అన్నయ్యా, యీ సన్ముంధం 
స్తే నేన్నుయోో గొయ్యోూ చూచుకొంటాను. పెద్దదాన్ని రొమ్ముల మీద కుంవట్టాగ 
భరిస్తూనే ఉన్నాం. ఆయనకి ఎంత యీడొచ్చినా కష్టం సుఖం వొళ్ళు నాటక, ఈ దౌర్భాగ్య 
సమ్మంధం కర్సించుకొచ్చారు. నేను బతికి బట్ట కట్టాలంటే ఈ  సమ్మంధం తప్పించు” అని 
(బతిమలాడుకొంటుంది. ఒక్క చెంకమ్మేకాదు, బుచ్చమ్మ కూడా ఈ సమ్మంధానికి ఎంతో 
బాధ పడ్తుంది. కన్యాశుల్కంలోని రామప్పంతులూ, అగ్నిహోత్రావధాన్నూ తప్ప తక్కిన ప్రముఖ 
పాత్రలన్నీ ఈ వివాహం తప్పించడానికే నానా పాట్టూ పడ్డాయి. ముఖ్యంగా (స్త్రీపొత్రలన్నీ 
ఈ అధభిపాయాన్నే కనబరుస్తాయి. వెంకమ్మకు ఈ సమ్మంధం ఎంత యిష్టం లేకపోయినా 
భర్త అఘాయిత్యానికి తానే లొంగిపోయి పెళ్ళికి వెళ్తుంది. కాని ఏమీ చేయలేకపోతుంది. 


ఇక బుచ్చెమ్మను గూర్చి చెప్పనే అక్కర్లేదు. బుచ్చమ్మంత అమాయకురాలు లోకంలో 
ఉంటుందా అనిపిస్తుంది. తన స్టితి యెంత శోచనీయమో కూడా కనుక్కోలేనంత 
అమాయకురాలు ఆమె! ఆమెను గూర్చి గిరీశం వెలిబుచ్చిన అభిప్రాయాలే ఆమె కొక పెద్ద 
యోగ్యతా పుత్రం. “ఇంత సింప్లిసిటీ యక్కడా కానలేదు. _దీనికి లవ్‌ సిగ్నల్సు రామరామూ ఏమీ 
తెలియవు. చమత్కారం మాటలు ఆడితే ఏమిన్నీ అర్హంచేసుకో లేక ఆ లేడికళ్ళతో తెల్లబోయి 
చూస్తుంది....”” ఇంతకు మించి ఆమె అమాయకతను గూర్చి వేరే ఏమీ చెప్పనక్క_అలేదు. 


తన్వాళుల్క 0: నూరేళ్ళ నమాలో చనం... [41 ౧) 


ఇంత శుద్ద పల్లెటూరు నాటుసరుకును కూడా గిరీశం ఆఖరుకు బుట్టులో వేసుకోగరిగాడు. 
దానికి కూడా బుచ్చమ్మకు చెల్లేలి పెండ్లి తప్పించాలన్న జాదార్యమే కారణంగా చూపి గిరీశం 
ఆమెను వశం చేసుకో గలుతాడు. కొని యింకేవిధంగానూ గిరీశం a తఈతోముద "వసి 
చెయ్యలేవు. బుచ్చమ్ము నిజంగా ఒక స్యచ్చసుందర కమలం! అయితే మాత మి సంఘాచారం 
ఆమెనుగూడా లోబిఆచుకో గల్లింది. 

ఇంక లుబ్జావధానుల వితంతు కుమార్తె మీనాక్షి ఉన్నది. సమాజదురాచారాల యొక్క 

వ పిడికెళ్ళలో నలిగి తుత్తుమురై పోయిన దుర్చలురాలు! మీనాక్షి! శుల్కం తీసుకొని 
ఏడుకట్లు సవారిలో పెళ్ళి పేరున పెండ్రికొడుకుతో ఊరేగించబడిన పీక నులిమివేయబకడ్డ 
నిస్సహాయురాలు! పాపం! మీన్న్తై!, 

కన్యాశుల్మ_ం నాటకం అంతా చదివితే కవికి అనాటి సంఘదురాచారాలమీద ఉన్న కక్ష్రా; 
దా ౭౩ ప్త్రీలమీద ఉన్న జూలీ కలిసి మీనాక్షిగా రూపొందిందా? అనిపిస్తుంది! 
మీనాక్షి దున్సాలానికి తాను బాధ్యురాలు కాదు. సామాజిక కఠోరాచారములు, రామప్పంతులు 


€3 
ఓటి 
గ్‌ 

(| 
ty 
b 

4 


క రే 
వంటి నరరూవ రాక్రస్రులూ బాధ్యులు, ఆ కళంకం ఆనాటి తెలుగు సంఘానిదే. అన్ని 
వరిస్టితులూ బాగా ఉండి కూడా దుశ్శిలానికి అలవాటు వడితే అవ్పుడావ్యక్తి క్షంతవ్యుడు కాదు. 
కాని మీనాకి విషయంలో మనం అట్టా నిర్జాక్షిణ్యంగా (ప్రవర్తించడానికి వీలులేదు. 


ఇక పూటకూళ్ళమ్మ విషయం నేను వ్రాయదలచుకోలేదు. ఇక కన్యాశుల్కంలోని 
ఆతపొతలకేకాదు;, అన్ని పాత్రలకూ కాలికివూస మధురవాణి! మధురవాణి వంటి జాతిమణి 
నునుష లోకంలోనే ఉద్భవించవలసింది కాదు. ఆమె అసలు మనుష్య సృష్టికే అలంకార 
ఆర తుం స్వువ్నం! 
మధురవాణి పాత్రను గూర్చి మనం ముచ్చటించక ముందు గురజాడవారు తన రచనలలోను 
సప్రీపొత్రల సృష్టిలో చూపిన (ప్రధానమైన వింగడింపును గూర్చి కొంచెం తెలుసుకోవాల్సిన 
అవసరం ఉన్నది. 

ఆయన ముత్యాలసరాలలోనూ, కథలలోనూ మనకు పరిచయం చేసిన స్త్రపొత్రలన్నీ 
గొవ్చ వ్యక్తిత్వంతో కాలగతికీ, సంఘ దురాచారాలకూ ఎదురు తిరిగి గుర్తుంచుకోదగిన ఒక 
నూత్న వరిణామాన్నో, లేక ప్రయోజనాన్నో సాధించిన శక్తి వైతన్యముకల మహాత్తర పాత్రలు. 
దేశం యొక్క తను పరిసర వాతావరణం యొక్క (పభావాలకు లొంగిపోకుండా ధీరత్వంతో 
కష్టాలను ఎదిరించి జయం సాధించిన (స్త్రీ పాత్రలు వారి వదాలలోనూ, కభలలోనూ మనకు 
కనబడతాయి. 

కన్యాశుల్బంలో పాత్రలు మాత్రం అట్టివి కావనీ, కాలానికి కట్టుబడిన పాత్రలని మీకు ఇంతకు 
ముందే చూపించి ఉన్నాను. అయితే మధురవాణి ఒక్కతె మాత్రమే ఆ సాంప్రదాయానికి 
వ్యతిరేకంగా నిలిచి వ్యక్తిత్వం పరిధులు ముట్టిన (స్త్రీపాత్ర. కుళ్ళ్ఫూ కూహకాలతో నిండి 
తన చుట్టూ బలిసి తన “కొంగు తగిలినాచాలు కొంతవాసి!” అని తాపత్రయవడే గిరీశం, 
రామప్పంతులు, హెడ్డు, కరటకశళ్ళాస్త్రి మొదలైన భిన్న భిన్న(ప్రవృత్తులు కలవారందఅతోనూ 
“మూఢం ఛంచానురోభేనీ అన్నట్టూ వారివారి తత్తా హల కనుగుణంగా మసులుకుంటూ ఉన్నై 
నటిస్తూ కుమ్మరెవురుగువలె ఎవ్వరికీ ఆకుకందకుండా, పోకకు పొందకుండా తప్పించుకొని తిరిగి, 
వేశ్యయే అయినా మానవసంఘం మనుగడకు కావలసిన నీతి నిజాయితీ చూపించిన శీలవతి! 
మహా మేధాది!! మధురవాణి!!! 

ఆమె అపురూప సౌందర్యం లంపటులైన గిరీశం, రామప్పంతుళ్ళనూ, వృద్దుడైన 
లుబ్బావధానులనూ, వివేకి రసికుడూ అయిన కరటకశా,స్తురనూ, చిన్న పిల్లవాడైన శిష్యులే, 
పోలీసుశాఖకు చెందిన హౌడ్డునూ, ఆదర్శవురుష శిరోమణియైన సౌజన్యారావునూ ఒక్క 
విధంగానే ఆకర్షించింది. ఆకర్షించడమే కాదు ఉచ్చులు వేసి లాగిలాగి కొట్టింది. మోహపు 
సుడులలో గిరగిరా (తిప్పిత్రిప్పి గిరవాశేసింది. తను మాత్రం ఎవ్వరకూ తన ఆంతర్యం 


(UU — — — ——న్యాకుల్నం: నూరేళ్ళ నమాలోచనం... 


చిక్కనీయనంత చిక్కని చక్కని మానిసి అని మాత్రం చదువరులు మజుఇిపోగూడదు. 

జనాకర్తణలో ఆమెకుగల ఆయుధాల్లో ఆయె సౌందర్యం 
రెండవ అస్త్రం. వీటిని మించినవి ఆమె నిర్మలస్వభావమూ, మనోహరమెన ఉవకారశీలమూను. 
అన్నింటినీ మించినవి ఆమె వ్యవహారదక్షత్రా, “రసజ్ఞతలు, ఇంత సాధనా సామ్మగి ఒక 
వేశ్యపా(తకాఅకు శ్రమకోర్చి సమకూర్చారు; అప్పారావుగారు! కాని వారి శమ ఏమీ వ్యర్ధం 
కాలేదు. ఆ మధురం పాత్రలో వారి శమ అంతకు నూరింతలు వేయింతలుగా ఫలించింది. 
మధురవాణి లేకపోతే కరటకశా స్త్రి అన్నట్టు కథేలేదు. 


(ప్రధానా,స్త్ర,ం. మాూటచనుత్నా_రం 


కావ్యం పాయగానే కవి కాడు, సంఘంలోని కుళ్ళును తూర్యారబటాలనే ఉదేశం (ప్రధానంగా 
పెట్టుకొని అప్పట్లో అప్పారావుగారే కాక వీరేశలింగం పంతులుగారు కూడా చాలా ద్యంగ్యరచనలు 
చేశారు. కాని ప్రచారవేగం చేతనో ఏమో వారి రచనలలో గురజాడవారి రచనలనుండి తొంగి 
చూచే మనోహరశిల్పం కానరాదు. అప్పారావుగారి రచనల్లో (ప్రయోగనైపుణ్యమేకాక, (ప్రచార 
సద్దికాడా అంతకు పదింతలు ఫలించిం దనడానికి లోకమే సాక్షి! 

అప్పారావుగారి పాత్రలు సజీవంగా మూర్తిమంతములై పారకుల కళ్ళముందు కలకాలం 
కాపురం చేస్తాయి. ఎదురుగుండా నిల్చొని వలకరించినట్లో, సరసంగా పన్నీరు చిలకరించినటో, 
ప్రక్కగా చేరి కనబడకుండా గిలిగింతాలు బెట్టి నవ్వించినట్లో, వ్యవహారదక్షత్రతో కజ్డాకు 
కాలుదువ్వకుండానే కవ్వించినట్లో వీరి మధురవాణి అర్హం చేసుకున్నవారికి చేసుకోలేనివారికి 
కూడా సౌరుగల కోమలియే. కాని కొయ్యబొమ్మ కానే కాదు. 


సంపూర్షమైన మానవత్వంమూర్తీభవించిన పూర్తకుంభం మధురవాణి. నవ్వినా, కోవం 
అభినయించినా, మాటలాడినా, మన్నన వేసినా, మంత్రాంగం చెప్పినా, తం|త్రనర్యాద చేసినా, 
ఏమ్‌చసినౌ చెయ్యకపోయినా నిండైన మాధుర్యం, ఒయా్యరం, రసజ్ఞతా ఒలికి వరిమళించి 
ఎదుటే వారిని సైతం గుబాళింపజేస్తాయి. ఆ స్పందనకు లోబడని వ్యక్తి మానవాతీతుడైనా 
కావలె - లేక మానవుడు కానివాడైనా అయి ఉండాలె. అంతే కాని మానవుడైన వాడు 
మాత్రం లోబడకమానడు. మసిపాత గట్టినా మాణిక్యంప్రభలు దాగనట్టు ఏ జన్మయోగమో 
భ్రష్టమై కాలుజారి ఆమె వేశ్యా కులంలో పుట్టినా మంచితనం కించిత్తుకూడా ఎక్కడా 
కుంటుబడలేదు - రామప్పంతులు వంటి మహా లౌక్యులను కూడా ఏమీ ఖాతరు చెయ్యకుండా 
నిలువున నిలువబెట్టి వాళ్ళ అక్రమాలను దులిపి దులిపి బుద్దిచెప్పేది. అయితే మెత్తని చెప్పుతో 
కొట్టునక్లై ఉండేవి. రామప్పంతులుతో ఆమె అన్న మాటలు చిత్తగించండి: “తాను చేస్తే 
లౌక్యం మతొకడు చేస్తే మోసం అనరాదా? అబద్దానికి అర్హ కమి ట్రైకి” అట్లని యోగ్యుల 
నామె మన్నింవక పోలేదు. యోగ్యుడైన కరటకశా,స్త్రురకు మధురవాణి యెంతో సహాయం 
చేసింది. అయినా అతగాళ్షికూడా పప లో కాలు వేసినవుడు మెత్తమెత్తగా అంటించడం 
మానలేదు. “చిత్రగుప్పుడికి లంచం ఇయ్యగలరా? అతగాడి దగ్గణకు కూడా మధురవాణిని వంపి 
చేసినపొపాలు అన్నీ తుడుపు పెట్టించుకోడానికి వీలు ఉండదు కాబోలు!” కరటకశా,స్రితో అన్న 
ఈ మాటల్గోనూ, కరటకశా స్త్రి తన శిష్యునికే తనకూతురు నిచ్చి అల్టుణ్ణిచేసుకుంటాడన్న 
విషయం తెలిసినప్పుడు “యిక అతణ్ణి నాటకాలాడించీ, ముండలిళ్ళ తిప్పీ చెడగొట్టకండి” అన్న 
మాటలోనూ మధురవాణి మధురసంస్కారం, అమలిన హృదయమూ బాగా తెల్లమౌతుంది. 
వంకంలో పుట్టినా పద్మినీజాతికి చెందిన (స్త్రీ రత్నం! మధురవాణి! 

కరటుకశా స్త్రి, అన్నట్లు “మధురవాణి అంటూ ఒక వేశ్య రిఖామణి యూ కళింగరాజ్యంలో 
పుట్టి వుండకపోతే భగవంతుడి సృష్టికి యంతో లోపం వచ్చివుండును.” 

కాలగతినే వ్రకాశింపజేసే మేలిమి బంగారు మెలతలనూ, పుత్తడిబొమ్మలనూ పూార్లపుష్టితో 
చిత్రించి కూర్చిన ముత్యాలసరములతో ఆంధ్ర సరస్వతిని, ఆం(ధదేశాన్నీ అలంకరించిన 
అప్పారావుగారు తెలుగువారికి సదా సమ్మాన్యులు. (శతజయంతి నంచికో నుండి 


కన్వాశుల్క 0: నూరేళ్ళ నమాలోచనం.. 443 


PRISER TT re TAHIR అయత etna PERERA TRS | వజ ఉతర Patani tee.  పర్యరానాయహోనాన LE ఫస్తూనాన్వా్నానాయనంయుచనాయితాన SRR DDRII 


మధురవాణి వాత 
ఒక పరిగణిలన, ఒక పరిక న 


¥ 

| 

4 

[| 

(| 
| | మ లల నాంపులాోకాత య. ల. అలాల సభా లలో తతో [అల్లు ఉధివలాతారల కరకర. గిలట్టైపుట్రచగా జత వోతనలుచనానినలానల ము ఎ వాననగినఉపసయనపిలసం....జల. బానిశఫేవుపోనతంతతాానా. 
Ei 


1 
| 
™ 
1 


UD ఆదరు(ద 


డవ కన్యాశుల్కానికి వున్న వాక తేడా] 


oan) 
' 
tx 
ia 
(౫ 
య్‌ 
a 
ts 
@ 
7౭ 
(in 
ol 
() 


“మధురవాణి అంటూ ఒక వేశ్యాశఖామణి యీ కళింగరాజ్యంలో వుండకపోతే భగవంతుడి 

పం వచి వుండును?” అని కరటకశా,స్తులు ఒకచోట అంటాడు. 
లేకపోతే 'కన్యాశుల్యం' నాటకానికి కూడా యంతటి లోవం వచ్చేదో! 
ఆపొ*రాబునారు కన్యాశుల్మాన్ని రెండుసార్హు రచించారు. మొదటి రచన పందొమ్మిదో 
శతొాటంలో జరిగంది. రెండవ రచన ఇరడెమో శతాబ్లంలో చేశారు. రెండు రచనలలోనూ 


అందులో జీవంలేదు. ఆమె  వేశ్యాశిఖామణి కాదు. అందుకే మొదటి రచనలో గల లోవం 
రెండవ రచన చదిబాక కనబడుతుంది. మొదటి రచనలోగల మధురవాణి పాత్రపైన నాటకాన్ని 

రావ్చుణాతి'కే సద్భావం లేదు. వంగోలు ముని సుబ్రమణ్యంగారికి వాసన ఒక 
దటి కారు కన్యాశుల్భ ములో మధురవాణీ వర్రించలేని హేయమైన నడవదేక 
నలది. ఆ పాత్రవ2 ఎట్ట నన్నెలూ చిన్నెలూ లేవు. నాటకం రచిస్తున్న కొద్దీ మధురవాణిపాత్ర 

న్‌ మూరుతూ వచ్చిందని చెప్పక తప్పదు...” అని |వాశారు. 
మధురవాణి. పొత్రవట్టు అప్పారావుగారికున్న దృక్పధం మారుతూ వచ్చింది కాబస్టే 
ఇభరాహిత్యం అదృ్బష్టవంతం అయింది. అనన్య సాధ్యమైన అతి సజీన, అద్భుత పా[త్రని 
రావుగారు. ఆంధ్రసాహిత్యంలో ఆచందార్మం  నిలపగరలిగారు. అయితే వరిశోధకులూ, 
సాహిత్య విద్యార్హులూ ఎంతో కృషి చేస్తేనే గాని, ఆదిలో మధురవాణి పాత్రగురించి 
అప్పారావుగారికున్న దృక్పధం ఏమిటో అది ఎలా మారుతూ వచ్చిందో చివరికి 'సృష్టికే వన్నె 
తెచ్చిన' పాత్రగా ఎలా రూపొందిందో తెలియడం కష్టం. నేను యథాశక్తి వరిశోధన చేశాను. 
దానిని నాధ్యమైనంత విపులంగా విశదం చేస్తాను. 

అవ్వారావుగారికి సాహిత్య పయోాజనం గురించి దాని పరనూరం గురించి చాలా గాఢ మైన 

వున 


é 
J 
(| 


యా 


దిశ్వాసం వుంది... రండవ రచనలో ఒకచోట గిరీశంచేత ఇలా చెప్పించాతు. లోకం తప్ప 
తవల్‌ దెళ్ళుతూంటే ఆ తోవలో నుంచి మళ్ళించి, మంచి తోవలో 'పెట్టడమనేది సోషల్‌ 
దెఫార్ము. జారూ బురదా గట్టూ గతుకులూ, వున్న తోవ యలా వుంటుందో యువ పుడు 
మనవాళ్ళ ఆచారాలు అలా వున్నాయి, ఆ తోవలో నుంచి బండీ తప్పించి దిమ్మునా కట్టన 
ప్పారోడ్డులోక దుళ్ళించారి. ఆ బండికి రెండు చక్రాలు ఒకటి విధవా వివాహం, రెండు 
నాచికాశ్చెన్‌ అనగా సానిదాళ్ళని హతవాంర్చడవున్నూ. ఈ రెండే రాజనూరాలు.” 
అప్పారావుగారి సాహిత్యరథానికి కూడా రెండే చక్రాలు. ఒకటి సోషల్‌ రిఫార్ము రెండోది 
స్పోకెన్‌ తెలుగు. వారు ఏ రచన చేసినా ఈ రెండింటినే మనసులో పెటుకుని చేశారు. 
(పోల్‌ రిఫార్ములో మళ్ళా రెండే రాజమార్దాలున్నాయి. అవి గిరీశం ఇన చెప్పాడు.) 
అప్పారావుగారి ప్రముఖ రచనల్ని తీసుకొని పరిశీలిస్తే యిది తేటతెల్లం అవుతుంది. ఎంత రాతి 
గుండెనయినా కరిగించగల “పూర్ణమ్మ పాటలో బాల్యవివాహాల సమస్యని కరుణరస (పథానంగా 
కథనం చేశారు. ఈ సమస్యనే తీసుకుని కలకాలం నిలువగల “'కన్యాశుల్క లిగా రచించారు. 


444 


కన్వాశుల్క ౨: నూరేళ్ళ వమాలోచనం... 


“'ముత్యాలసరాలు' అనే శీర్షికతో వ్రాసిన గేయా 
ఇందులో విడోమారేజి లేదు) కొండుభొటీయం 
కూడా లేకపోలేదు) “దిద్దుబాటు'” కూడా అంతే. క 
పొటకి ఆకర్షించబడి ఇంకా పూర్తిగా చెడిపోక ముందు భార్యవల్ల అతడ  |పవక్తనకే డిడ్డుబాటు 
జరుగుతుంది. *“స్తూపింగి టు రెయిజ్‌” అని ఇంస్రీషులో రాసిన కథలో వూరగా నాచికొశానే 
ఉంది. (ఈ కథని అనువాదం చేసి 'సంస్కర్త అనే పేరుతో అవసరాల సూ 


ఖ్‌ 


ఎ 
ఆంధాననికి అర్పించారు, ఇందులోని చితణ అమోఘం. “యాంటీ నాచ్‌ 


(ప్రారంభించిన ఉద్యమనాయకుడే ఆ వ్యామోహంలో పడిపోతాడు. తన మానసిక బలహీనతకి 
తానే బానిసై, ఉన్న ఊరు వదిలి పారిపోతాడు. 


fr 
ft 
"గ్ల 
.d 
నై 


ఒక్క లు పూర్తిగా స్పోకెన్‌ తెలుగు కోసం వ్రాసినది. కన్యాశుల్కం మొదటి రచనలో 
స్పోకెన్‌ తెలుగు ఉన్నప్పటికి ఆ రచనకి ప్రముఖ ప్రయోజనం సోషల్‌ రిఫార్మే. (మొదటి 
రచన 1892కి ముందు జరిగింది.) అప్పటికి సోషల్‌ తిఫార్ము. అంక విడోమూరేజీ: ఇనెంటు 
మారేజీల సమస్యలే. అందుకే మొదటి రచనలో నాచికాశ్చెన్‌ అత్యల్పం. మొదటి రచన 
మధురవాణి పాత్ర ఏమీ లేనపే. ళ్‌; 

కన్యాశుల్కం రెండవ రచనా కాలానికి అంటు 1909కి సోషల్‌ రిఫార్యులోకి నాచికాశ్చెన్‌ 
కూడా వచ్చింది. అందుకే మధురవాణి పాత్రకి వ్రముఖస్థానం అప్పారావుగారు కల్పించవలసె 
వచ్చింది. 1892లో రాసిన మొదటి మధురవాణి స్థానంలోకి 1909లో అనుకొన్న 
మధురవాణిని |ప్రవేశపెట్టాలంశు పాత కన్యాశుల్కం ఆ పొత్రకి చాలా ఇరుకైనచోటు. అందుకే 
మొదటి కన్యాశుల్కంలో గిరీశం మరిగిన మహాలక్ష్మి అనే వేశ్యని మధురచాణిగా మార్చాలని 
అప్పారావుగారికి మొట్టమొదట తట్టి వుంటుంది. మొదటి రచనలో కూడా గిరీశం ఒక 
సానిదానితో కలిసి ఫోటో తీయించుకుని పొటిగరాపుల వంతులిడబ్బు ఎగవేస్తాడు. గిరీశం మరిగిన 
మహాలక్ష్మి అనే వేశ్య చోటులో మధురవాణిని వ్రవేశపెడితే మరి రావవ్నంతులు ఉంచుకొ 
సానిగా ఇంకొక పాత్రని సృష్టించాలా వద్దా అన్న సందేహంలో (బహూశా అప్పారావుగారు 
పడి ఆ రెండు పొత్రలనీ ఒకటి చేశారు. కాబస్టై రెండవ రచన (పథమాంకంలోనే 
గిరీశం ఉంచుకొన్న మధురవాణిని రావప్పంతులు తనతో అ(గ్రహారం తీసుకొని పోయినట్లు 
అప్పారావుగారు ఒక సన్ని వేశం కల్పించారు. ఇంక ఆ పాత్రకి వన్నెలు చిన్నెలు ఎన్నెనా 
కల్పించడానికి అవకాశం ఉంటుంది. 


ఇంతవరకూ చెప్పిన అప్పారావుగారి రచనలన్నీ సోషల్‌ రిఫార్ముకోసం రాసినవే, దిల్వణీయం 


t 


మొదటి మధురవాణి రామచం[దపుర అగ్రహారంలోకి కరటకశా,స్తులు గుంటూరు శాస్తుర్లుగా 
వచ్చినపుడు అతని కుటకి ఏమీ సాయపడదు. రెండవ మధురవాణి ఆ నాటకానికి 
మూయపెళ్ళికి ఎంతో మద్దతు యిస్తుంది. ఉపాయాలు చెపుతుంది. మొదటి రచనలో గిరీశం 
ఉత్తరం రాయడం లేదు. గిరీశానికి లుబ్బావధాన్లుకి బంధుత్వం ఉన్నా కూడా గాడిదలూ 
లొటిపిటల ప్రసక్తే లేదు. పేకాటసీను లేదు. మొదటి రచనలో శిష్యుడు పారిపోవడం వాచా 
చెప్పించారు గాని దృశ్యంగా లేదు. రెండవ రచనలో అలా పారిపోవడానికి ఒక సిను ఉంది. 
మధురవాజే శిష్యుడికి దాసరివేషం వేసి పంపుతుంది. మొదటి మధురవాణి కూడా అగ్రహారం 
నుంచి విశాఖపట్నం వెళ్ళుతుంది కాని ఒక్క సీనులోనూ కనబడదు. రెండవ మధురవాణి 
విశాఖపట్నంలో చేసినది ఇంతా అంతా కాదు. కరటక శాస్తుర్లకి సహాయవడుతుంది. ఉపాయం 
చెప్పుతుంది. సౌజన్యారావు గురించి వింటుంది, వెళుతుంది. తాను సన్మార్గంలోకి వస్తుంది. 


ఇంత దాకా పాటులో మొదటి మధురవాణికీ రెండవ మధురవాణికి గల తేడా ఏమిటో 
చూసుకుంటూ రావడం అయింది. ఇక పా(తత్రస్త్వభావాన్ని సృష్టించడం విసు చూడాలి. 
అయితే ఇక్కడే, వన్నెలు చిన్నెలు ఏమీ లేకుండా అతి హేయమైన నడవడిక గల మొదటి 


కన్వాళశుల్క ౦: నూరేళ్ళ నమాలో చనం... 45 ౧ 


మధురవాణి, విశ్వసాహిత్యంలో నిలువదగినంత సమగ్ర స్వరూపాన్నీ వుష్టినీ సంపాదించుకొన్న 
రెండవ మదురవాణిగా రూపొందడానికి ముందు అప్పారావుగారి రచనలలో ఏయే అవతారాలు 


కన్యాశంల్న అ రంకు రచనల మధ్యకాలంలో అప్పారావుగారు కొండుభొట్టేయం, స్తూపింగ్‌ 
టు వెబుడ్‌ అనే రెండు రచనల్ని చేశారు. రెండింటిలోనూ _వేశ్యాపాత్రలున్నాయి. 
కలా ల చకలోని పాత్ర పేరు ఎంజువాణి. ఆంగ్లకథలోని నాయిక పరు సరళ. వీళ్ళిద్దరూ 
మొదటి మధురవాణికన్నా అన్ని విధాల ఎక్కువవాళ్ళు, వీళ్ళకి వూర్వగాథ ఉంది. సమస్య 


లున్నాయి. భవిష్యత్తు వుంది. వీళ్ళు జీవిస్తున్నారు. మొదటి మధురవాణి 'రావప్పంతులు 
వుంచకొను సాని? మాత్రమే ఈ మొదటి రావపింతులు - (మేజువాణికి) మన మధురవాణి 
ఆకే వ! 
వుంది కాదూ, ఆపాటి చెయ్యి మరి యో జిల్లాలో ఏదీ? - అని అంటే అనొచ్చుగాక పాఠకులకీ 
పేక్షకులకీ ఆ భావం కలగొద్దూ! నిజానికి మొదటి రావప్పంతులు రెండవ రావప్పంతులంత 
వరిపూరక్త పొత్రకాదు 
మొదటి మధుర ర్త న వేశ;పా,తలో కొండుభొటీయంలోని' 
మొదటి మధురవాణి తరువాత అప్పారావుగారు చిత్రించి ఎపొతలళ్ళొ కొం యం 


మంజువాణాన లే ఆంగకధథలోని సరళా? ఎవరు ముందు అనేది నిర్ణయించడానికి 
a శె శ 
ఆధారాలు (ప్రస్తుతం (నా దగ్గర) లేవు కాబట్టి మంజువాణి పాత్రనే తీసుకొని పదీకించుదా 


(4 
మనుకొంటున్నాను. (కొండుభొట్టేయం రచనా కాలం 1905. ఆంగ్రకథ తారీఖు ఏమోగాని 
రాసినది ఇరవైయో శతాబ్దంలోనే - ఎంచేతనంళకే కథ నెత్తుకోవడంలోనే “గతశతాబ్దపు చివరి 
షా 


రోజులమాటు” అంటూ వ్రాశారు.) 

మంజువాణి వృత్తాంతం ఏమిటం మే: 

సీతారాంవురం అని ఒక గ్రామం వుంది. ఆ 'వూళ్ఫో' పాతకోట కద్దు. సీతాగుంజ్‌ కద్దు, 
ద్యానవనము కద్దు. అందులో మంటపము దేవనిర్మాణం. దేవాలయం నౌకరీ 


y 
[0 
y 
(0 


న a 
చేసేవారు యాభబిళ్ళ బోగంవాళ్లు వున్నారు. మంచి విద్యావంతులు, రూపవంతులున్నూ. 
వాళ్ళలో మంజువాణి ఒకర్తె “యూ దేవాలయం నౌకర్టులో మంజువాణి సాక్షాత్తూ 
రంభావతారం” ఈమెని “యెవరయ్యా వుంచుకాన్నారూ ౫ అంతు “నరహరిరానని వొక 
పంతులు వుంచుకొన్నాడు.” కాని ఆమెకి అప్పుడప్పుడు ఆటవిడుపు కలిగి ఇతర సరసుల్ని 
కూడా రానిస్తుం 


డి. అలాంటి సరసులందరూ కొండుభొట్టు ద్వారా వెళ్ళుతూ ఉంటారు. 
ండుభొట్టు కొంచెం వైద్యం కూడా చేస్తాడు. మంజువాణిని వుంచుకొన్న “వంతులికి 

'పైత్యాధికం పోవడానికి అప్పటవ్పటు వఠకోశనాషధతో కొాండుభొటు చేస్తూ ఉంటాడు. దాంతో 
మూడునాలుగు రోజులు మంజువాణికి ఆటవిడుపు కలుగుతూ వుంటుంది.” మంజువాణి ఇతర 
సరసుల్ని రానిస్తున్నదని తెలిసి నరహరిరావు పంతులు ఆగగ్రహించితే ఆమె అతడితో కచ్చితంగా 
స వేశ్యను, నా వృత్తి ధర్మం నకు మానను తన్‌ చెప్పేస్తుంది. 

వంతులుతో ఆమె అలాగ చెప్పిందే కాని ఆ వృత్తిమీద ఆమెకి ఏవగింపు ఉంది. పైకి 
మేకపోతు గాంభీర్యంతో “తన వృత్తిని మానను అంటుందే గాని ఆవృత్తి మానేసి సుఖంగా 
ఉందామని ఆమెకు ఆదినుండి ఆలోచన ఉంది. ఈ మంజువాణికి రామసాని అనే వృద్ద వేశ్య 
కన్నతల్లి. ఈ వేశ్యమాత సాక్షాత్తూ పిశాచం. 

రైలుదారంటు పోయే ధనవంతులని పసికట్టి వాళ్ళని సమసత, నమ్మించి మంజువాణి దగ్గరికి 
వాళ్ళని తీసికెళ్ళడం కొండుభొట్టకి ముఖ్యవృత్తి. శంకరశాస్త్రి అనే ఆయన రైలుస్తేషనులో 
దిగగానే కొండుభొట్టు ఆయన్ని సమీపిస్తాడు. వాళ్ళిద్దరికీ జరిగిన ఈ [క్రింది సంభాషణలో 
మంజువాణి యొక్క  వుట్టుపూర్యోత్తరాలు తెలుస్తాయి. 
కొండుభొెట్టు: ప్రభుత్వం వారిదగ్గిర దాచడం ఎందుకూ? మావూళ్ళో వుంది ఒకవేశ్య కన్య. 
రంభా, ఊర్వశి, తిలోత్తమా దానికి దిష్టి తీయడానికి వనికి రారు, పన్నెండేళ్ళు వొచ్చేదాకా 
నెన్‌ జా విద్యచెప్పి రామసానికి వప్పచెప్పాను. 


446 | కన్యాశుల్య_ం: నూరేళ్ళ నమాలోచనం... 


శఆంకరశొ స్తు: మీరెలా పెంచారు? 
కొందు: ఆహా, అనగా అది వొక సచూ ద్రులపిల్ల, కరువుకాలరలో పో క 
యింట దిగబెట్టు వెళ్ళింది. మాయింటి ఆవిడ అరు సంవత్నరములు దాడి తన కూతురాగ 
మా పిల్లలతోపాటు 'సుఠిఛుతది, యింతట్లో కథ తవియోగం సల. IU 
స్తలంలో వుంలు దేదీప్యమానంగా (పకాగిస్తుందో, ఆ స్రలంలో వుండాలి. గాడి మువరయా 
దుక్కిముచ్చుకు కట్టబెట్టడం దున్నపోతుకి జ్రువ్వులదండ చెయ్యడం అని తలంచి, రామసా 
తరిఫీదులో పెట్టాను. తమరుగాని ఒక్క పూట మా వూత్చో దిన వుం అఖణన్నత్తన్నై చూసి 
ఆనందింతురు గాని, ఆ భోగందానివంటి రూవసిని పభువువారు యేనాడెనా యెక్ళ_డెనా 
చూసి తకు నేను బెొర గొరగించుకు వెళ్ళిపోతాను. 
ఒకనాడు [ప్రతిరోజూ వెళ్ళినట్టే కాండుభొట్టు తన స్వగ్రామాన్ని విడిచి రైలుస్తేషనున్న 
ఊరికి “తోవమ్మటపోయే _పొన్నూరువాళ్ళను కాచి పట్టుకోడానికి! వెళ్ళాడు. అదే సమయానికి 
రామసాని చచ్చిపోయింది. జబ్బు చేసే చచ్చిపోయింది. దానికే అంత జబ్బుగా వున్నపుడు 
కొండుభొట్టు వూరు విడిచి వెళ్ళేవాడు కాదు. గాని నాలుగురాళ్ళకి ఆశవడి విడిచాడు. 
రామనాని పోగానే రత్నాంగి అనే ఒక వేశ్య మంజునాణీని *ఆదుకొంది'  ఊరడించింది. 
రాముసాశికి జక చికటికొట్లు ఉంది. అందులో అది ఆర్రించిన డబ్బూ బతగారం దాచి 
పెట్టింది. ఆ సంపదనంతా మంజువాణీ రత్నాంగీ చూడడానికి వెళ్ళారు. అవుడు నడచిన 
ఈ కింది సంభాషణలో మంజువాణి స్వభావం చక్కగా మనకు కనబడుతుంది. 
రత్నాంగి  : (కొవ్వొత్తి వెలుతుర్ని జాడీ నాలుగు మూలలా చూచి, తలయెత్తి) యింతే! మరి 
లేదు! యేమనుకొన్నావు2 యిరవై ముప్పై వేలకు దేకుతుంది. యింత గణించిందని 
యెవరూ యెన్నడూ అనుకోలేదు. బతిక్‌ నిన్ను బాధపెడితే పెట్టింది కాని, చచ్చి 
నీకు కనకాభిషేకం చేసింది. లోకం కోసమయినా కంట తడిపెట్టావు కావు! 
మంజువాణీ : చచ్చిందని సంతోషించుతూ కంట నీరు పెట్టటం యెలాగ? 


రత్నాంగి : నవ్వులు, కన్నీళ్ళు భోగందానికి తలిచేటప్పటికి రావద్దూ? 


మంజు : నేను భోగందాన్నా? 
రత్నాంగి : నాలుగేళ్ళు సానరికంచేసి, యింకా సంసార్నే అనుకుంటున్నాన్‌ ? 
మంజు _ :; నమ్మిక సామిద్రోహముచేసి నన్ను అమ్మి కొండుభట్టూ, డబ్బిచ్చి కొని రామసానీ, 


నాలుగేళ్ళు యీచెరలో పెట్టారు...దేవుడు యిన్నాళ్ళకి చెరవాదిలిచ్చాడు! యీ 

డబ్బు నాకు యివ్వాలని ఆ పిశాచం యిచ్చిందా ఏమిటి? యీ డబ్బు నాకు 

దేవుడు యిచ్చాడు. నన్నుబెట్టి అదియెంత ఆర్జించింది? ఇక స్వేచ్చగా బతుకుతాను. 
రత్నాంగి ; వొకరి బాధ లేకుండాను, 


మంజు ; వొకరి బాధ లేకుండాను. 

రత్నాంగి : యెవరి బాధ? 

మంజూ : రామసాని బాధ వొదిలిపోయింది. యిక పంతులు బాధ! 

రత్నాంగి : (జాడిలో సరుకులు వుంచడం మాని నిలిచి నామాట కొంచెం వింటావా? 
మందూ పన్‌ కతాకు నా మతి కోరినవారెనరున్నారు? 


రత్నాంగి : అట్టి నమ్మకం వుంటే వదిరోజులకాలం పాతతోవనే జరగనియ్‌. 
మంజు ; అయితే నీ యిష్ట్రం. 

"పైన పొందుపరచిన విపులమైన వివరాలవల్హా - ఉదహరించిన విషయాలవల్ల మంజువాణి 
పుట్టుపూర్వోత్తరాలు పూస గుచ్చినట్టు దొరకడమే గాక, ఆమె మనస్తత్వం కూడా విశదం 
అవుతూంది. మొదటి మధురవాణి గురించి మనకే వివరాలు దొరకవు. మంజువాణి తన 
గత చరిత్రని తలచుకొంటూ ఉంటుంది వర్తమానదైన్య స్తితిని ఏవగించుకుంటూ ఉంటుంది. 


కన్వాళుల్కల: నూరేళ్ళ నమాలోచనం.. 447 


భవిష్వళ్తు గురంచి కలలు కంటుంది. మొదటి మధురవాణి దొవేం లెవు. మంజువాణికె కొన్నతల్రి 

వుండి. అ(శితులున్నారు. స్నేహితులున్నారు. వాళ్ళతో తన యిష్టాయిప్టాలు, లాభనష్టాలూ, 

మలిచి ఇంతా అమె చెప కుంటుంది. మొదటి మధురవాణి కిలాంటే సమస్యలున్న ట్ట 
ష్‌ 

త్‌ య టం 


ఇత టూ వఠెటూరతానుత. మొడటి మధురదవాణిని రానప్పంతులుంచుకొొన్నాడు. మంజువాణిని 
పాతు లుంచుకొనాడుు. ఉంచుకొన్న వాళ్ళ కనుచాటునగా ఇద్దరూ ఇతర సరసులని 
ఉంటారు. కౌందుచాటుడా౭రా మంజువాణీ సరసులని తెప్పంచుకుంటుంది. 

నా 
అముతే అందులోనూ స్వలాభం ఎంతేనా చూసుకుంటుంది. ఆలోచించి మరీ అలా చేస్తుంది. 
గా ఒక కంసారి ఉన్నాడు. 'ఈ కంసాలాడు యింటి 


} 
fu 
(౫ ఖ్‌ 9 
ఓ 
cf 
J 
శ 


సృనల్థా వాళకం కట్టుతూ వుంటాడు. వాడిని 


తో ~~ ఛో 
డూ 
తె...” అడి మండువా కొండుభౌట్టతో అంటుంది. కొండుభొట్లు తెస్తాడు. కొండుభొబ్లు 
కరాచి తి నరనుణీ మంజువాణి ఆమోడించదు. అతడు ఒక సాపాబుని తీసుకొస్తాడు. 


రిల 
మంజువాణేీ లోవల్శ౫డిలోంచి బయటకు రాదు. అవతలనుంచే 'సాయిబును వెళ్చివామ్మును. 
వెధవ కసాయివాడిలా వున్నాడు. తోళ్ళదాసన కొట్టుతున్నాడు' అంటుంది. వాణీ పంపించడం 
క “కంచం క్యా నై ఆతేజీ?” అని వేధిస్తున్నాడు. 
(> RR 
ండుభొట్టు ప్రార్షించినా రాదు. గదిలో కూచుని 


తలువు గడియ చేసుకున్నాములే, నేనూ వెంకన్సి సాయిబుని పైకి గెంటెయ్యి. లేకుంటే 
వాడిచేత తాపులు తిను అంటుంది. నుంజువాణి తనకు కావలసిన వాళ్ళని తెప్పించుకుంటుంది. 
ms RT re wr me సళ ఇ 
ఇబ్బం అలలు wy దగ్గరకు వెళ్ళదు. 

మొదటి మధురదాణి దగర ఈ బిచక్షకకాటుద్ది ఉన్నట్లు కనబడదు. రాదహుంతులు దగ్గర 
ఉంటూనే అడి అగ్రవోరంలో  హౌడ్‌కనిసిబునూ, విశాఖపట్నంలో వకీలు నొయుడునూ 


రొనిరుంది. మీదట కన్యాశుల్కంలో ఈ దిదయాలు రావవృంతులు స్త్వగతాలవల్ల నె తెలునాయి. 


“యూ హాడ్‌ తాళం పట్టించాలి. వీడికి గాని యా వూరునుంచి వుద్వాసన అయితే 
మధురవాణి వైపు చూసే వాడు మరెవడూ లేడు. అనుకొంటాడు. విశాఖపట్నంలో, నాయుడు 


రావడం చూసి యేమిటి చెప్మా వీడు నుధురవాణి బస పెరటిదిడ్డి వేవునుంచి వస్తున్నాడు? 
వీడుకాడా మధురవాణిని మరిగాడా యేమిటి? వీజ్లీ యీ కేసులోంచి తప్పించి వెయ్యాలి” 
అని రామవృంతులు అనుకొంటాడు. మొదట మధురవాణి ఉంచుకొన్నవాడి కనుచాటుగా 
'ఆటవిడువు' ఎందుకు తిసుకొంటుందో ఆ కారణాలు ఏమి అర్హంకావు. ఆ పొత్ర పూర్తిగా 
(ద్రవ్యాశ గలదే. మంజువాణి అలాంటిది కాదు. రెండుచోట్ల కొండుభొ స్పై అంటాడు. ఒకసారి 
కంసాలితో 'చూశావా! మంజుదాణి డబ్బు లక్ష్యంగాని, డబ్బు జాగ్రత్తగాని వున్న మనిషి 
కొదు.! బంగారం కరగడంలో కంభం కొంచెం చెయ్యి తడిచేసుకోవచ్చును అని రెండోసారి 
రత్నాంగితో “వుంజువాలే డబ్బు విలువ యెరుగదు. మనం యెంత వుడాయించినా పోల్చ లేదు” 
అంటాడు. 

ఇక దైనిక (ప్రవర్తనలో కూడా మొదటి దముధురవాణికీ మంజువాణికీ హస్తి మశకాంతరం 
తేడా ఉంది. మొదటి మధురవాణికి మూట సరసంచేత కాదు. సున్నితం ఏమీ లేదు. కర్ర 
విరిచి పాయ్యలో పెట్టినట్టు దాని మాట లుంటాయి, మూనవత్త్వం అన్నదే ఆమెలో లేదు. 
మంజువాణి అలా కాదు. మానుషం, మానవత్వం, మాటకారితనం ఉన్నది. కోపంగా విసుర్లు 
వినరగలదు. కొంటుగా సరసం ఆడగలదు. పెంకెతనంగా ఉండగలదు. నాటకం (ప్రారంభంలో 
మొట్టమొదట పాక్యం నముంజువాణిదే. *దఐడం శాస్తుల్లుగారికి. వెంపీ! శాస్తుల్లుగార్ని కూర్చో పెట్టి 
పటు చెయ్యు. అని *“చతురం'గా అంటుంది. కొండుభొట్లు 'నీ సౌందర్యం రంభా, ఊర్వశి, 
తిలోత్తమాదుల్ను ధిక్కరించి దెక్కిరించి యున్నది" అనగానే “మా వంతులుగారి వెధవ అప్పగారి 
పాంటి యేమాత్రమయ్నా వస్తుందావో అని ఎత్తి పొడుస్తుంది. కొండుభొట్ల్టకే ఆ దితంతువుకీ 


త ల ద ర్వ కం లా ర చూ లేళ్ళ నమాలోచనం... 


అంబంద కే i లీ Si Ca SD TED ar క ఆ అజ జ 

ఖు ళా a అటు మాలల దాగా | క్‌ | 

అంటరు ఉంది; అందు అతడు CPE ఐ ప మ అ స కు We యం భం హా హై యు, 
వ జు గ = po 


హెచ్చారిస్తై చెయ్యగా లేంది, చెప్పడమా తపొచ్చిండి! 


వ యచ్చ ది చెంటం. ఒకటి. అంతంత 
అతడు వొప్పుకోక తప్పక “దేవతలూ (బ్రాహ్మలూ చేసే వనులు చపా పట్టకూడదు. సారంలో 
వాళ్ళు దెముళ్ళమయితే భూలోకంలో మేము దేవృళ్ళం. అంచేతే మమ్మల్ని భూసురులంటారు. 
చదువుకున్న దానివి నీకు తెలియని దేముంది" అన తప ౪కొంటాడు. ఆమే జెంనుడే 'దెధవర్ని 

జ 


జ్‌ వాడీ ఇం పో i 
తరింపజేసి భూసురోత్తములకు నమన్న్యారవజ అది. నళిని. ముక 
నమస్కారం అ ల. 


నాలి haa i i 
పంతులు యేమిటే నాటకం? 
pn . ది కో ఆశాల దొ ష్‌ బు ఈ చొ గాసి 

మంజువాణి :ముక్కాటి దేవతలు స్వర్గంలో వుంటే భూమ్మీద డేవతలు బబాహ్మలని కాండిభెట్టుగారు 

శెలదిచ్చారు. అందుచేత దేశ్వ్యయింటికి అను[గహంచి వేంచేసిన యూసురోత్తియుల్సి 
ee + 

పంతులు :నీవు యెంత యెకసెకఃం చేసినా చేను దేవతలచే as, యమాయ 
న్‌ స Wed Nero చతల యు, అందుకు రదూంంతయునా 
సందేహం లేదు. 

మంజువాణి :భూలోకంలో కృష్ణావతారంనంటి రసికులు మీరు. కృష్ణావతారం కుదిరింది. కాని 
శాస్తులుగారు యే దేముడి అవతారమో పోల్చ లేకుండా వున్నాడు. 

కా జ లో తలో జ గ్‌ ఆలో ఇల వ్‌ శ (అ 

పంతులు పట్టణం వెళ్ళినప్పుడు వరంగీ, సీ లనవావాసనం చేశానని చెపేరు గనుక శాసులుగారు 

gy) == (యా ఇ సో 


సాక్షాత్తు నారదానతారం, 
మంజువాణీ :అన్నా! మరచిపోయినాను. ఎంత బుక్తితక్కున మనిషిని. దూరంగా నిలుచుండి 
పాయచిత్తం చేసుకొంశుగాని దగ్గరకు రానీయను. 


పంతులు శాస్తుల్లుగారు! ఏమిటండి (ప్రాయశ్చిత్తం ౫ నఖక్షత్రమూ, దంతక్రతమా? 

కొండుబొట్తు;అది యెంత అదృస్ట్రవంతులకుగాని సం(ప్రావ్రమవుతుంది. ముక్కు ఊఈమ్మన 
రొ లి — ద a & 
యేమన్నాడు! ననుభనదీయదాసుని... (అంతా చదివి  శేతముఖులు గనుక 


(బాహ్మడికి రజితదానం చేస్తే వ్రత్యవాయం పోతుంది. మా కుర్రవాడు 
మెటిక్లషన్‌ పరీక్షకు కట్టాలి. 
మహా వనికివస్తుంది. 


a - ఉలి ళ్‌ 
ఈ బీద|బాహ్మాడికి దానం బుస్తే సమయానికి 
మ్‌ 


మంజు :నిత్యసుబాసినికి సువర్తదానం చెయ్యమని లేడా? 
పంతులు (మెల్లగా) దీని తస్సాగొయా్య, బంగారపు సరుకు నుళ్ళీ తెమ్ముంటుంది కాబోలు! 
తొందర పని వుంది. బువ్బడే మళ్ళీ వస్తాను. (నిష్కరమించును) 
మంజువాణీలో వున్న వరా  చమూటకారితనర, ఎత్తిపాడ వడం, నుద్దేబా అ 9, ఏ 
సందర్భా న్నెనా తనకు లాభించేటట్లు తివ కోడం, ఛలోక్తులు విసరడం మొదలైనది మొదటి 
మధురవాణిలో ఏ కోశానా లేవు. కవ్వించడం నవ్వించడం ఏమీ ఇఉతకాను. 


చూడండి. మొదటి కన్యాశుల్కంలో ఈ దృశ్యం: ద్వితీయాంకం - రెండవ స్త్రలము, 
రామచం[ద్రవురం అగ్రహారం, రామప్పంతులు యిల్లు. 


(రామప్పంతులు - మధురవాణి వచేగించి) 


మధు :లుబ్జావధాన్లుని పెళ్ళికి యలా వొప్పించారేమిటి? 
ఇ ఇ ఆ సద్య ఇ గగ * షా జ wt ర్క మా య 2 
రాను కట్టా విప్పా సమర్హుణ్ల్ణ? నాకు ఇది స్ట్రమైన వన 
చుధు “అయినా చెబుదురూ, 
రాను :సిదాంతి దారా హికమతనుంతా చేశాను...ఈ దివాహంలో నీకు బాగా డబ్బు 
se) ou 


[a 


కన్యాశుల్కం. నూరేళ్ళ నమాలోచనం.. 


bi జాక్‌ ఇ శ క్‌ జ్యా bn అనా a) యాజ 
స మ మాయలు నాక తెరియదా ఏమిటి: లుబ్దానధాన్లుక బళ్ళి ఆయ్యుడం 
సడే. అంచేత నాకు మనస్మ_రించకుండా ఉంది. 


యః - అలాంటి అన్యాయం మాటలు ఆడకు. నిన్ను చూచిన కంటితో 


స ప కాయా చూసా మొత్తియ్యూలని బుది పుడుతుంది - (అని ముద్దు 
ఆ బిటి అవల న. చా 

అలురానును. తెర చంచి వెయ్యువలెను.) 

— 


Phe ye ఉనాయి! మధురవాణే ఎంత “పేలవంగా అడుగుతుంది! అతడి జవాబుకీ 
దడా ఏమీ కమించకుండా ఎలా వుండిపోయిందో చూడండి. 
వ ముదురవాణశికీ మంజుదాణిక్‌ ఎంత తేడా ఉండో ఇట్ట తెలుస్తుంది, 1892లో (బాసిన 
మొదటి మధురవాణి) వేశ్వపా,తక 1906లో చిత్రించిన (మంజువాణి) వేశ్యపాత్రకీ ఎంత 


౪ ఇ Ss 
పడా ఆపొరాపుగాత దకrధం మారుతూ వచ్చింది. 
= కంలో (వవేశవెటిన వేశ;పొొతకి సుఖదు 
1౫౪2ల అపారావుగారు తాము నాటకంలా వ్రజశే పెట్టున శ్వ (తక సుఖదుఃఖాలు 
మ గ చై వలో 
నారు చనన నల కలు ఉన్నళ్హై చిత్రించలేదు గాని రెండవ కన్యాశుల్కల రచనాకాలానికి 
ళు 
జ లము EN ఎమ్ముకాలను ఏరంరుచుకొన్నారు. చ నమ్ముకాలు కొండుభట్టేయం 
మం ఆన్న (ee : mw డ్‌ 
కచనాకోటం. నాట. బాం. ఏరడి.. ఉండదచ్చు, లేకపోతే మంజువాణి సమస్యలని ఆవిధంగా 
(5) 
స్‌ న గా 9 
చరాలు. లూ అడవ మదురహాణిని స్పస్ధంచడానికే వారిని (ప్రోత్సహించిన భావాలు 
భ్‌ టాం 
గదునారాలు. “*వేన లో మానువతాంచిి మరచిపోకండి. అమె సుఖదుఃఖాలు మీవిగాని, నావిగాని 


ye 
వాన సుణాడుూభనాలంకు పాముఖ్యతలో తీబపోవు. సంఘంలో లెక్కలేని వ్యభిచారులైన భర్తలూ 
ORI తాలు సుద్ద ౫ తనవ్శతిని తెరియబరిచే వేశ్య వారందరికన్న అధమురా లట్టా 


లీ క ఆటీ ఇ _ టా వ మాది 
అవుతుంద? పైగా చేశ్య ఏ వివాహ వ్రమాణాన్నీ భగ్నం చెయ్యడంలేదు వీళ్ళవలె”. అని 
100౧లో వంగోలు మునిసుబవ్యాణ్యంగారికే అపొాఇరావుగారు (బాశారు, 
Gh 


‘mn 3 "I ఫి వ్‌ 
నిల దముధభురవాణీడ మంజువె 


ఎంత విభేదం ఉందో మంజువాణికి రెండవ 


శ 
ఓం 


మధురవాణికే అంత సంబంధం ఉంది. ఇద్దరిలోనూ మానవత్వం ఉంది. మానుషత్యం ఉంది. 
మంచితనం, మాటకారితనం ఉంది. ఇద్దరూ తమ వృత్తి యొక్క వ్లాన్యతను గురరిగి ఉన్నారు. 


యముతే మంజాదాణేకన్నా రెండవ నుదురనాణే కొన్ని మెట్టు పైనే ఉంటుంది. మంజువాణిలో 
? 


పిల్లతరహో జాస్తి, రెండవ మధురవాణిలో అనుభవం ఎక్కువ. 

మంజుదాణినే ఒక కొన్నతల్లి ఉన్నస్తై మధురవాణికి కన్నతల్లి ఉంది. అయితే మంజువాణి 
తల్లి (ప్రతి ఉత్తమేతరనాటక రచయితా చిత్రించే వేశ్యమాత వంటిదే. మంజువాణిని నాలుగేళ్ళు 
చెరలో పెట్టి అశేష (ద్రవ్యాన్ని అడి ఆక్రించింది. ఆ రామసాని ఛస్తే లోకంకోసమైనా మంజువాణి 


{7 


జ్య 


ర య 
అట తత ఆటు. నుధురదాణే తల్లి అలాంటిది కాదు. మంచిది, చెడనివారిని చెడగొట్టువద్దని 


In EY వ 5 wy చ్‌ 
మధురవొణితి దచతొొవదశత. చెసింది. ఏ ఎశ్యమాత ఇలా చెపుతుంది? ఇంకో ఉపదేశం 
— వష (1 
కరూడూ అందు. గో చుంచితారుత్తలు ను 


ంచిగానూ, చెడ్డవారి యెడల చెడ్డగానూ ఉండ” మని 
ఆ ఉపదేశం. మధురవాణి తన తల్లికి సర్వదా కృతజ్ఞారాలు. అందుకే ఒకచోట అంటుంది: 
“మూ తల్లి ధర్మవాం ఆని, ఆమె నా చెవిలో గూడు కట్టుకుని బుద్దులు చెప్పబట్టిగాని 
తుంటే... మరద, శవాళటికై ఊళ్లో సానులవలె చెడిఉండనా!” అని. మధురవాణి యింటి 


దు ప 
నాంవతాతా పం చదు. “ఫతానా వంతోలునారు ఫలానా నాన్నుంచుకొని బాగువడ్డారంకు నాకు 


ప్రతిష్ట. మాయుంటి సాంద్రదాయం ఇది వంతులుగారూ. అంతేగాని లోకంలోని సాన్తమచ్చు 
అని వూహించకండి” అని మధురవాణి రావప్పంతురితో అంటుంది. 


ముంజువాణర. డబ్బు లక్ష్యుంగాని జాగ్రత్తగాని లేదు. అది డబ్బు విలువ ఎరగదు. కాని 
డి డబ్బు విలువ బాగా తెలుసు. “కొద్దికాలం వుండే యవ్వనాన్ని ఆధారంగా 


( 4507 కన్యాశుల్కం నూరేళ్ళ నమాలోచనం... 


శాస్తుర్రతో చవుతుంది, రాదుజందపురం అ(గహోరంలోకి 
రావప్పంతులు కథ పైకి పటారం, లోవల లొటారంలా తై 
పడి ఉన్నాయట. మరి రుణంకూడా పుట్టదటు. య జటు ముడేసి జీవనం 
చేస్తున్నాడు. యోావూరువేగం సవరించి చెయ్‌చిక్కిన నంజ సామ్ము శ అచుకొది "పెందరా లే 
మరో కొమ్మ వట్టుకోవాలి” అని అః కో టుంది; కా 


భౌ 
టి 
ప్రో 


i చే Ca స్‌ న్‌ 
వలా ! ఇచ్చా క గో బ్లా ~~ ప్త జ్‌ ఇ కాలు 
వృత్తిచెత వెశ్యని గనుక చెయ్యవలసిన చొట్ట (ద్రచ్యాకర్తణ ఇగడ్తానుగాని, మధురదాణికి 
న్న 
శ్వ అ, న్‌ ళ్‌ న్‌ అ వ్య వానా సి అ 
దయా దార్షైణ్యాలు సున్న అని తలచారా? మదము మ (మయా ఈ ణా వోచ్చానద అడు రేను 


్‌డబు 
=e ఆశిస్తానా? యటుండి యెటొచ్చినా కాపాడతానుొఅని కరటక శా,ప్పివె పో 
అలాగే కాపాడుతుంది. రావప్పంతులు కూడా డబ్బు ఇత్తుదదిలో ఉన్నాడు వెడలి ంచి 
నానుతీసి “యిది తాకట్టు వుంచి కావలసిన సొమ్ము తెచ్చుకో 

మంజువాణిని (వ్రవెశ పెడుతున్నవ డు క అపా 
శా స్త్రులుగారికే. వెంకీ, శాస్త్రులుగార్ని కూ రస బెట్ట పీట చెల య్యే!” అన. పర్వత పి నూటు 
అనిపిస్తే మధురవాణి మొదటిమాటలుగా “మొగవొడికయినా ఆడదాని కలునా వీతి ఉండాలి... 
అనిపించారు. ఈ రెండు (పారంభ వాక్యాలలో నే మతటోవాల్సి.. మధురిబౌణే పాత్రల దున్నస్తత్వాల 
తేడా మనం చూడవచ్చు. మంజువాణి వరువుకాయ. మధురవాణి బాగా వండిన 

మంజువాణే పాత్రలోంచే రెండవ మధురవాణిని అప్పారావుగారు సృష్టించారని గట్టిగా 
చెప్పవచ్చు. ఉదాహరణకి కొండుభొట్టేయంలోని మొదటి దృశ్యాన్ని, రెండవ కన్యాశుల్కంలో 
వముధురవాణి వొచ్చే జెూదటి దృశ్యాన్ని తీసుకొందాం. పంతులుగారి విధదప్పుగా రితో సంబంధం 
ఉన్నందుకు మంజువాణి కొండుభొట్ల్టని ఎత్తి పొడుస్తుంది. అలాగే మధురవాణికూడా 
వూటకూళ్ళమ్మతో అలర జం. నిరీశాన్ని సూటెపోటెమాట లంటుండి. వట్టణం 
వెళ్ళినవ్వుడు ఫరంగీ ప్రల సావాసం చేశాడన్న మిషమీద ప్రాయశ్నిత్తం (నిత్య సువాసినికి 
సువర్షదోనం) వేసుకాలగు చేగాని, ఉంచు చుకొన్న వంతుల్ని మంజువాణి ముట్టుకోనివ్వదు. మంజువాణి 
ఓక) జే ముట్టుకోనివ్యకపోతే మధురవాణి rr గిరీశాన్నీ యిద్దశ్నీ ము ముట్టుకోనివ్వదు. 
నా తనని పోషించిన గిదీశంతో తెంపులు చేసుకానేదాకా రావవ్పంతుల్నీ, తెగతెంపులు 
చేసుకోబోతున్నది కనుక గిరీశాన్ని. మంజువాణీ వంతుల్ని ముట్టుకోనివ్వకపోవడం [ద్రవ్యాకర్షణకోనం, 
మధురవాణివి కారణం నీతి. 

దుంజువాణి గాని మధురవాణి గాని వితంతువులతో సంబంధం వున్నవాళ్ళని ఎత్తిపాడిచారంకు 


అందుకు కారణం “సంఘంలో లెక్కలేని వ్యభిచారుళలైన భర్తలూ భార్యలూ ఉన్నారు. 
స్పష్టంగా తన వృత్తిని తెలియబరిచే వేశ్య వారందరికన్న అధమురాలెట్లా అవుతుంది?” అనే 


అప్పారావుగారి దృక్పధాన్ని వ్యంగ్యంగా తెలియచెయ్యడాని కే. 

మంజువాణేకి మధురవాణీకి ఇంకా సావత్యం ఉంది. “ఈ కంపాలాడు ముంట యెదుటు 
దుకాణం పెట్టుకుని” యిక్కడికి వచ్చేవాళ్ళనల్లా వాళకం కట్టుతూ వుంటాడు. వాడిని తెప్తై.” 
అని మంజువాణి ఆలోచిస్తే “హౌడ్డుకన్మిబు సౌజ్జచేసి వెళ్ళాడు. అతడు యిచ్చేదీ చచ్చేదీ 


లేదుగాని జట్టేలేవైనా వాస్తే వోఒడ్డు కాస్తాడు” అని మధురవాణి 'జాగ్రత్తవడుతుంది. కొండుభొట్లు 
తీసుకొచ్చిన "సాయిబు మంజువాణికి యిష్టం లేకపోతే, కరటకశాస్తుర్లు వెళ్ళనున్న డిప్తీకలెెక్షరు 
దగ్గరకు మధురవాణి వెళ్ళనంటుంది. రానుసాని చచ్చాక “దేవుడు యిన న్నాళ్ళవ చెరవాదిల్పాడు?” 

ఆక స్వేచ్చగా బతుకుతాను” అని క ఆలోచిస్తే, “కాపుమనిషనై పుట్టే 
మొగుడి పొలంలో వంగమొక్కలకూ, మిరవమొక్కలకూ దోహదంచేస్తే, యావజ్జీనం కాపాడే 
తనవబాళ్ళన్న వాళ్ళు వుందురేమో”' అని మధురవాణి విశ్వుఎంచుతుంది. అయితే మంజువాణికీ, 
మధురవాణికీ వున్న తేడా అల్లా ఏమిటంటే రత్నాంగి “వదిరోజులపాటు పాతతోవనే కానియ్‌” 
అంటే మంజువాణి 'అబితే నీ యిష్టం అని తన _ వృత్తియొక్క ఊదిలోనే ఉండిపోతుంది. 


4౨1 


కన్వాశుల్క_ ౨; నూరేళ్ళు నమూలోచనం.. 


మధురవాణిమట్టుకూ అలాగ కాదు “నువ్వు మంచిదానివి! యెవరో కాలుజారిన సత్పురుషుడి 
పిల్లవై ఉంటావు. యీ వృత్తి మానలళేవా? స్థితిలోవమా అని సౌజన్యారావు అడిగితే 
ధర స్య ఖీ 
“దైవాన్ముగహంవల్ల లోపం లేదు. నా వృత్తియొక్క హైన్యతని గుర్తెరుగుదును. సత్నురుషుల దయ 
సం|పావ క్‌ ష్‌” అని తన వృత్తిని మానేస్తుంది. అదే 
సంప్రాపష్తమైన తరువాత దుర్హ్వృత్తియేం వుంటుంది” అ త్తి స్తుంది. 
మధురవాణికి మంజువాణికీ గల గొప్పతేడా. 


మర్రినవిత్తనంలోంచి మహావృక్షం వస్తుందని అందరికీ తెలుసు. అయినా ఆ విత్తనం 
వురుగులపాల పడకుండా, అందులోంచి వచ్చినమొక్క పశువులనోట పడకుండా, నుహావృక్షాన్ని 
తయారుచేయగలశక్తి సందర్భాలకీ, స్వతస్పిద్ధమైన ప్రకృతికీ మాత్రమే ఉంటుంది. సందర్భం 
సమకూరినప్టాడు మహాకవృల లేఖిని స్వతస్సిద్దమైన ప్రకృతి. వంటిదే. అందుకే మంజువాణి 
అనే మర్రివిత్తనంలోంచి మధురవాణి అనే వటవృక్షాన్ని తీసుకురాగలిగారు అప్పారావుగారు. 

ఇంతవరకు సరిశీరించిన విషయాలవల్ల మధురవాణియొక్క హృదయాన్ని అప్పారావుగారు 
ఏ పాత్రనుంచి. తీసుకొన్నారో తెలిసింది అయితే ఈ రెండవ మధురవాణికి మేధకూడా 
ఉంది. మధురవాణిలో లేని అభ్యుదయకరమైన _ తాత్విక జిజ్ఞాస ఉంది. ఆ మేధస్సుని వీ 
పాత్రలొంచి అప్పారావుగారు తీసుకువచ్చి మధురవాణిలో లీనం చేశారో కూడా చూద్దాం. 


ఆనాటి సోషల్‌. రిఫార్ముకి ఉంటున్న జమిలిచక్రాలలో ఒకటైన నాచికొశ్చెన్‌ పైన దృష్టిని 
మరల్చడానికి రెండవ కన్యాశుల్కంలో మధురవాణి- పాత్రని అప్పారావుగారు విస్త్పృతం చేశారు. 
రెండవ కన్యాశుల్కం రచనకు పూర్వమే వారు 'స్తూపింగ్‌ టు దెయిజ్‌' అనే ఆంగ్లకథ 
వ్రాశారు. అందులో కథానాయిక సరళ అనే భోగం పిల్ల, ఈమెలోని మేధస్సునే తీసుకొచ్చి 
అప్పారావుగారు రెండవ మధురవాణిలో కలిపారు. (అది మేలు కలయిక) దీనిని వారెలా 
చేశారో చూద్దాం. 

“సరళ ఊరందరి మనసులోనూ పడినపిల్ల: చక్కని మనిషి: తీయని కంఠస్వరం: 
శ్వా స్త్రీయసంగీతాన్ని చక్కగా అభ్యసించింది. తన నాజూకు కొనగోళ్ళతో వీణను మీటుతుంది. 
ఏయే సమయాలలో, ఉత్సవాలలో ఏయే పాటలను పాడాలో నేర్పుగా నేర్చుకుంది. ఎవరికీ 
రానన్ని సంస్కృత క్ల్టోకొలు, తెలుగు పద్యాలు, కృతులు నోటికి ధారాళంగా వచ్చును” “ఆవిడ 
తలలో ఇన్నీ ధర్మ సందేహాలే, సరస్సులో వికసించే వసంతకాలవు పద్మాల్హా.” 

సరళ ఉంటున్న వూరు ఎం. అనే వట్టణం. ఆ వూళ్ళో యాంటీనాచ్‌ ఉద్యమం 
మహాజోరుగా లేచింది. దానికి నాయకుడు రంగనాథయ్యరు. ఇతడు కాలేజీ ప్రొఫెసరు. మంచి 
సంస్కాంరి, ఉన్నత భావో(దేకి. సంఘసంస్క్రరణోత్సాహి. రంగనాథయ్యరు శస ప్రబోధంవల్లనే 
ఆవూళ్ళో యాంటీనాచ్‌ ఉద్యమం జ్యాలలా వ్యాపించింది. 

సరళకి రంగనాథయ్యరును చూడాలనిపించింది. అతడు సాయంకాలం స్వర్గ రేఖానదీతీరానికి 
షికారు వెళతాడని తెలుసుకొని అతడినీ, అతడి స్నేహితులనీ ఆకర్షించడానికి ఆమె దేవాలయానికి 
వెళ్ళడం అనే నెపం మీద ఆ వక్కలకు వెళ్ళేది. ఆమె రంగనాథయ్యరు కంటవడింది. అతడు 


ఆమెను ఉద్దరించుదామనుకొన్నాడు. విశ్వనాథశాస్త్రి, అనే వండితుడిద్వారా అమెకు (ప్రబోధం 
చేయించాడు. 


సరళకు రంగనాథయ్యరుమీద (ప్రపత్తి కలిగింది. అతడి ఫోటోను సంపాదించి యింట్లో 
పెట్టుకొంది “సరళ అతనిని గౌరవిస్తున్నది, (పేమిస్తున్నది. సరళ వట్ట ఎవరూ లోకంలో 
తీసుకోని ఆసక్తిని, అతడు (పదర్శిస్తున్నాడు. అందుకే అతనంకే అమెకు (పేమ. అతని 
'పెదవులనుండి ఒక మాట జారిపడితే చాలును. ఆమె మారిపోతుంది; తప్పదు!” 


ఆ ఒక్కమాట జారిపడడంకోసం, ఆమే అయ్యరును తన యింటికి పిలిపించుకొంది. 
అతడు వెళ్ళాడు. 


ఆక్‌న్యాళుల్భ ౨౮ నూరేళ్ళ నమాలోచనం... 


“ధన్యురాలిని, దేముడిదయ నామీద వుంది. లేకుంశు మీరు నా దగరికి ఎందుకు వసారు 
చెప్పండి! నాది అపవిత్రమైన జీవితమని మీవల్ల యిప్పుడివ్వ్ర'డే తెలుసుకుంటున్నాను. “నా 
జీవితం మీద నాకే అసహ్యాంగా వుంది. ఛీ చ్చీ ఛ! నన్ని మురికి కూపంనుంచి బయటకు 
తీసుకుపోరూ? నన్ను కనికరించి, ప్రబోధించండి. మీతో ప్రపంచపు చివరికైెనా వయనించ 
వస్తాను. రక్షించండి.” వ్‌ 

'పవంచపు చివరలవరకూ' ఆమె తనతో పయనించడం! ఇదికాదు ప్రొఫెసరు .వాంఛించినది. 

'నా ఉద్దేశం అది కాదు సరళా! నువ్వు శీవితపద్దతిని విడిచిపెట్టాలని నా కోరిక; 
విడిచిపెట్టి...” 

ష్‌ చెయ్యమంటారు?” 

'నిన్నెవరూ _పేమించడం లేదూ?” 

“నన్నా? (పేమించడమా? (ప్రేమించడం? ఎంత వింతమాటలండీ మీవి?” 

'బ్రప్త్రం? 

“మీరు తీసుకుంటున్న ఈపాటి [శ్రద్ద ఎన్నడూ ఎవరూ తీసుకోలేదు! మా అమ్మ వుందీ 
అంట అది నాకు అమ్మే కాదు. పోనీ మాయింటి కొచ్చే మనుష్యులో అంటు వాళ్ళు 
(పేమ అనేది ఒకటుందనే మాటు వినుండరు.! 

ఆమె నల్లని కనురెప్పలనిండా నీరు నించుకుండి కన్నీటిబొట్టు జలజల రాలి పడుతున్నాయి. 
హృదయం (ద్రవించసాగింది. ఆవిడ స్థితి చూచి ప్రొఫెసరు జాలిగుండె కరిగిపోతున్నది. కాని 
ఆమెను ఏమి చేయడం? తనవెంట లోకంమధ్యకు తీసుకువెళ్ళే ధైర్యం అతనికి లేకపోయె! 

“ఎవరైనా వివాహం చేసుకుంటే బాగుండును సరళా! 

“అంటే ఎవరో ఒక ఛండాలుడికి కలకాలం పూర్తిగా బానిసనై పడివుండాలని మీ తాత్పర్యం.” 
సరళ మందహాసం చేసింది. కొంచెంసేపు ఊరుకొని మళ్ళీ అంది! *నాబోటి భోగంపిల్లను ఏ 
మర్యాదస్టుడు పెళ్ళాడుతాడో చెప్పండి మీరే 

సరళ వేసిన ప్రశ్న రంగనాథయ్యరుకు యింతకుముందెన్నడూ తట్టివుండలేదు. ఈ సమస్య 
సంపూర్తంగా ఎన్నడూ చర్చించలేదు. వ్యభిచార నిర్మూలన ఎలా సాధ్యమో ఎలా అసాధ్యమో 
అతను ఆలోచించలేదు. పుస్తకాలలోని సిద్దాంతాలు వల్లెవేయడం తప్ప, అవి జీవితంలోనికి 
పరివర్తింప చేయడమెలానో ఊహించుకోలేదు. 

ఈ రెండు పాత్రలనీ, ఈ సన్ని వేశాన్ని, ఈ సమస్యనీ తీసుకొనే అప్పారావుగారు రెండవ 
కన్యాశుల్క_ంలోని శవం  "అతకఠలోని చివరి దృశ్యం వ్రాశారని తెలుస్తుంది. ఆ దృశ్యంలోనే 
మధురబాణిలో గల మేధ మనకి బోధవడుతుంది. అందులోనే ఆమె నాచికాశ్చెన్‌ యొక్క 
వునాదినే పెకఠించి సౌజన్యారావుతో చర్చించుతుంది. సరశే మధురవాణి, రంగనాధయ్యరే 
సౌజన్యారావు. 

సరళ ప్రొఫెసరు గురించి విన్నది. అతడిమీద ఆమెకు ప్రపత్తి కుదిరింది. అలాగే 
మధురవాణి సౌజన్యారావు గురించి విన్నది. అతడి పైన ఆమెకు పూజ్యభావం కలిగింది. సరళ 
(ప్రొఫెసరును తన యింటికి పిలిపించుకొంది. మధురవాణే సౌజన్యారావు యింటికివెళ్ళింది, 
అతడు వేశ్యలయింటికి వెళ్ళడు కనుక. అతడు వేశ్యలను చూడడు కనుక మారువేషం 
వేసుకొంది. సరళలో పసితనం యింకా పోలేదు కాబట్టి కరుణాత్మకమైన స్వవిషయాన్ని జోడించి 
నాచికొశ్చెన్‌ పైననే ప్రాఫెసరును ప్రశ్నించింది. మధురవాణి పండబారిన నిండు మనిషి 
కాబట్టి ఆ కొళశ్చెన్‌ పై “అబ్జెక్తివ్‌*”గా సౌజన్యారావుని అనేకవిషయాలు అడిగింది. చూడండి: 


మధు : యూ విషయంలో చాలా కాలవాయి నాకు వక్క సందేహం వుండిపోయింది. 
శ్రమిస్తే మనవి జేస్తాను. 

సౌజ : చెప్పండీ — తప్పేమి? 

మధు : వేశ్యలను పాటలకు పిలువకపోతే వాళ్ళు బతకడం యెలాగండి? 


కన్వాళుల్కం: నూరేళ్ళ సమాలోచనం.. 


పౌజ : పెళ్ళి చేసుకొంశు సరి! 


మధు : అయితే పెళ్ళిచేసుకో గోరిన వేశ్యలకు కోరదగిన వరులు దొరకడం యెలాగండి? 
లేక యెట్టివారైనా సరే అని తమ అభిప్రాయమా అండీ? 

పౌెజ : యీ సంగతి యింకా నేను బాగా ఆలోచించలేదు వేశ్యలు విద్యలు నేర్చి యితర 
వృత్తులవల్ల  సత్క్మాలశ్రేపము చెయ్యరాదా? 

మధు : అట్లా చేస్తే తమవంటివారు వాళ్ళని వివాహమాడుదురా? 

సౌజ : యేం ప్రశ్న? నేను యెన్నడూ వేశ్యను పెళ్ళాడను. నా ఎత్తు ధనంపోస్తే వేశ్యను 
ముట్టను. 

మధు : ప్రమాదంవల్ల వేశ్య శరీరం తమకు తగిలితే. 

పౌజ : (నవ్వుతూ) తగిలిన శరీరం కోసేసుకుంటాను. చిత్రమైన (ప్రశ్నలడుగుతున్నారు? 

మధు : వేశ్యజాతి చెడ్డకావచ్చునుగాని తాము శెలవిచ్చినట్టు చెడ్డలో మంచి ఉండకూడదా? 
మంచి యెక్కడున్నా గ్రాహ్యం కాదా అండి? 

సౌజ : మంచి యెక్కడున్నా (గ్రాహ్యమే! 


యాంటీనాచీయు లెవరూ ఆ సమస్యని సంపూర్ణంగా చర్చించలేదని సరళ (ప్రశ్నకి ప్రొఫెసరు 
జవాబువల్లనూ, మధురవాణి ప్రశ్నకి సౌజన్యారావు సమాధానం వల్లనూ తేటతెల్లం చేయడమే 
అప్పారావుగారి ఉద్దేశం. “వీరీ-యాంటేనా చీయులకి భోగంపిల్ల లంకు ఒకు నిర్వచనం. వాళ్ళు 
జీవితంలో ఓడిపోయిన (స్త్రీలు! 

సరళలోంచే మధురవాణియొక్క_ మేధని తీసుకొన్నా, అప్పారావుగారు ఆ పాత్రని ఉన్నతవథంలో 
నడిపించారు. సరళ వివాదాలవంటి పలుకులు పలికిచే, మధురవాణి నిదానంగా, సూక్తులవంటి 
సంభాషణలు కావిస్తుంది. సరళ తన భావాలను లోపల ఇముడ్చుకోలేదు. తదితర నిషయాలను 
ఎంత చలాకీగా, చాతుర్యంగా, సూటిగా చెప్పగలిగినా తన స్వంతవిషయాలను నర్మగర్భితంగా 
చెప్పలేదు. మధురవాణి అలా కాదు. సముఖంలోనే నేర్పుగా రాయబారం చేయకలిగిన జాణ, 

వారకాంతకి కూడా వలవన్నది ఉంటుంది. తన్ను చూసి వదినుందీ కామించినమ్టే 
తానుకూడా ఎవరో ఒకణ్ని వాంఛించడం వలచడంకద్దు. అప్పుడప్పుడు అందని [మానుకు 
అర్రులు చాచవచ్చు. సరళ 'తన్నెవరూ (ప్రేమించడం లేదే. మాయింటి కొచ్చే మనుష్యులో 
అంతే, (పేమ అనేది ఒకటుంటుందనే మాశే వినుండరు అని సూటిగా చెప్పినా, మధురవాణి 
'బతుకనేది వుంచు, వలపు వన్నె తెస్తుంది. అంగడివాడికి మిఠాయిమీద ఆశా, సానిదానికి 
వలపూ మనస్సులోనే మణగాలి అని సూక్తిగా చెప్పినా ఈ ఇద్దరూ (ప్రేమించి వాంఛించే 
వ్యక్తులు కాళేకపోలేదు. సరళ _ ప్రొఫెసరును గాఢంగా (ప్రేమించింది. అతనితో (ప్రపంచం 
చివరలకైనా వెళ్ళడానికి సిద్దంగా వుంది. ఎంత మేధ ఉన్నా సరళ బేల కనుకే తేలిపోయింది. 
'సానిదాని వలపు మనసులోనే మణగాలి అని నిజం తెలుసుకొన్నది కాబస్టే సౌజన్యారావుని 
తాను ఎంతగా (ప్రేమించినా ఆ సంగతిని ధ్వనింపజేసిందేగాని మధురవాణి జారిపోలేదు. 

ఒక విషయం ఉన్నతంగా ఉందీ అని చెప్పారి అం'కే అది మరొక విషయం (పక్కన పెట్టి 
రెండింటిలో ఏది ఎక్కువో తేల్చి చెప్పాలి. మధురవాణి పాత్ర ఉన్నతమైనదని అంతవరకూ 
రెండవ కన్యాశుల్కంలో ఏ పాత్రతోనైనా పోల్చి చూడవచ్చు. ఆమె పాత మహోన్నతమైనది 
అని చెప్పడానికి ఉన్నతమైన సౌజన్యారావునికూడా అప్పారావుగారు సృష్టించారు. మొదటి 
కన్యాశుల్కంలో కూడా ఈ పాత ఉంది. దానికీ రెండవదానిలోని పాత్రకీ తేడాపాడాలు 
చూపాలంశే రావప్పంతులు చెప్పెటట్టు “అది వేరే కథి. 

ఫెసరు రంగనాధయ్యర్‌ కీ సౌజన్యారావుకి పోరికలున్నాయి. ప్రొఫెసరు యాంటినాచ్‌ 


ఉద్యమనాయకుడు, సౌజన్యారావు పంతులుగారు కర్మణా, మనసా, వాచా యాంటినాచి. వేశ్య 
అనేమాట యేనురి “ఆయన ఎదుట పరికితివట్టాయెనా “అసందర్భం” అంటారు. *ఆయనలాంటి 


CD కన్కొాముల్క ల: యూ లేళ్ళ నమాలో చనం. 


అచ్చాణిలు అరుదు” ఈ ఇదరూ యాంటీ నాచీయులే గాని వీళ్ళు సమస్యని సంపూర్తంగా 
ఆలోచించలేదు. పరిష్కార మార్గాన్ని యోచించుకుంటూనే ఉద్యమానికి ఊతం ఇచ్చేవాళ్ళు, 
వీళ్ళ యిద్దరి “పరాజయాన్ని! సరళ, మధురవాణులు వాప్పెంచుతారు. ఇలా పోలికలున్నా ఈ 
పాత్రలు పెకి తేడా ఉన్నట్టు కనబడవచ్చు. 

సరళ కనిపించగానే, యింతకు ముందు తాను తయారుచేస్తున్న ఉపన్యాసం మరిచిపోయాడు 
ప్రొఫెసరు. ఇపుడాతనికి ఒకు కోరిక. 'లలితమైన ఆమె పెదవులమీద అచ్చు వేసినట్లు ఒక 
మొద్దు పెట్టుకొంటే! ఎవరడ్దుతారు?” ఇదీ ప్రొఫెసరు సంగతి. 

మధురవాణి కనిపించగానే సౌజన్యారావు ఇలా ఆలోచించడు. మధురవాణికే ఈయన 
నన్ను ఉంచుకొంతు బాగుండును. 'ఉంచుకోడం మనస్కరించకపోతే' వివాహం కావచ్చును! 
అనే భావాలు వస్తాయి. ఆఖరికి ఒక చిన్న ముద్దుకు కరువో' అని అడుగుమెట్టుకు 


దిగుతుంది. వెయ్యిరూపాయలకంశు ఆ ముద్దుకే ఎక్కువ విలువ యిస్తుంది. తనకు లోకంలో 
ఉన్నధనమంతా అదే అనుకొంటుంది. 


(పొఫెసరు కూడా సరళవిషయంలో అదే అనుకొంటాడు. 'దేనతకుమల్లే వున్న ఆమె 
పెదవులను ముద్దు పెట్టుకొనడమే నిర్వాణం, చిదానందమనే వెర్రిలో పడి మహార్లులు ఈ 
నిర్వాణాన్ని పొందలేక పోయారు" అని ప్రొఫెసరు లేల్చుకుంటాడు. 


మధురవాణి తనకు ఈ లోకంలో వున్న ధనమంతా 'ఆ ముద్దే అనుకొంశే” ప్రొఫెసరు 
ఆ ఘుద్దుని నిర్వాణమే అనుకున్నాడు. |ప్రాఫెసరులాగేకాకపోయినా సౌజన్యారావుకూడా 
మధురవాణిని ముద్దు పెట్టుకోవాలనుకొన్నాడు. నువు సొగసరివి, ముద్దు చేదని కాదు. 
(వ్రతభంగం కదా అని దిగులు" అనే స్రితికి వస్తాడు. 

ప్రొఫెసరు తన వాంఛని అరికట్టుకోలేక పోయాడు. అలాగే సౌజన్యారావు ఆమె అందానికి, 
తాను యిచ్చినమాటకి లోబడిపోయాడు. 


“ప్రొఫెసరు లేచి గబుక్కున ముందుకు వెళ్ళాడు. ఆమె పెదవులను ముద్దు పెట్టుకొన్నాడు. 
అతనిలాగే సౌజన్యారావుకూడా మధురవాణిని ముద్దు పెట్టుకో బోయాడు. 

ప్రొఫెసరు ముద్దు పెట్టుకోగానే “సరళ చేతిలోని వీణ జారిపోయింది” 

సౌజన్యారావు ఉప(క్రమించబోయేసరికి మధురవాణి “ఆగండి! అంది. 

ప్రొఫెసరు కంగారు పడ్డాడు. 'దగాలో వడ్డాను. మోసం, మోసరి అని వికృతంగా అరచాడు. 

'చెడనివారిని చెడగొట్టువద్దని మా తల్లి చెప్పింది. ఇందుచేత ముద్దుపెట్టుకోనివ్వను అని 
మధురవాణి అంక, సౌజన్యారావు 'కృతజ్ఞుడనై ఉన్నాను" అంటాడు. 

ఫెసరుకన్నా ఉన్నతమైన పొత్ర సౌజన్యారావుది. అందరికన్నా మహోన్నతమైన పాత 
మధురవాణిది. “నేనే ఆమెని చూసి భ్రమసిపోతున్నాను' అని అప్పారావుగారే ఒక లేఖలో 
వ్రాశారు. ఆయన చెప్పినట్టు “గంధకర్త తన పుస్తకాన్ని చదివి తానే ఆశ్చర్యవడితే [గ్రంధంలో 
నిజమైన సారస్యం వుందన్నమాయు!' 

ఆ లేఖల్లోనే అప్పారావుగారు మొదటి ముద్రణముకంచు యిది నా భావాలను సమగ్రంగా 
వ్యక్తం చేస్తున్నది. మొదటిది దీనిలాగకాదు. అంతర్గత మనోభావాలను కాక్క సూలంగా 
పెపెపూతలనే అది (ప్రతిబింబించింది. పైకి కనబడేదానికన్న బలమైన నైతికభావాన్ని పొందింది 
నా పుస్తకం. జీవితాన్ని నేను చులకనగా భావించనని తెలుస్తుంది. హాస్యంతో పొంగిపాయ్యే 
పుస్తకంలో జీవితంలో గంభీరత్వాన్ని జూపడం చాలా కష్టమైన పని, ప్రయత్నించాను నేను! 
అని (బాశారు; 

ఆ గంభీరతకి శిఖరా[గం మధురవాణి పాత్ర. ('వరిశోధన”: గురజాడ (వత్యేక నంచిక్తు 


కనాబ్హాశుల్క 0. నూరేళ్ళ సమాః లో చనం... జాలా డా డాబా డాడా లమ లాాాాాాాాాలా 45వ ౧ 


వు | తః పునః వరిగి 
పున షరిశోథన 


వేశ్యాసమస్య గురించి అప్పారావుగారి దృక్పథం ఎలా మారుతూవచ్చిందో, వారి సృజనాత్మక 
రచనలద్యారా తెలుసుకోడానికి [మొదటి] వ్యాసంలో ప్రయత్నించాను. ఇవ్వడు వారి 
వ్యక్తిగత జీవితంలోని ఏ యే సంఘటనలుకూడా అందుకు తోడ్పడ్డాయో తెలుసుకోడానికి 
(ప్రయత్నిస్తాను. ఆయన డైరీలలోనూ నోట్సులలోనూ చాలా విషయాలను వ్రాసుకున్నారు. 
ఇతర భోగట్టాలతో వీటిని జతచేసి కోడీకరిస్తున్నాను. 

అప్పారావుగారికి వారి ఇరవయ్యో ఏటనే ఆనందగజపతి మహారాజువారి దర్శనమైంది. 
అప్పటికే అప్పారావుగారు పెద్దలు మెచ్చుకొనే పద్యాలు ఇంగ్లీషులో వ్రాస్తున్నారు. స్కూళ్ళ 
ఇన్‌ స్పెక్షరు మిస్టర్‌ మన్రో, కాలేజి ప్రిన్సిపాలు చంద్రశేఖరశా, స్త్రిగారూ ఓసారి అప్పారావుగారి 
పద్యాలను విన్నారు. ఈచిన్నవాడు మహోారాజావారి దృష్టిలోకి రావలసినవాడు అని 
నిశ్చయించుకొన్నారు. ఒకనాడు ప్రిన్సిపాలుగారు అప్పారావుగారిని వెంటపెట్టుకొని కోటకు 
వెళ్ళారు. మహారాజావాొరి దర్శనం చేయించారు. అప్పారావుగారు యధేచ్చగా కోటలోకి 
నచ్చిపోతూ వుండవచ్చునని మహారాజావారు అనుజ్ఞ ఇచ్చారు. 

ఊలళ్ఫోవాళ్ళందరికీ మహారాజావారు గొప్పవారైతే అప్పారావుగారికి మాత్రం ఆ రోజుల్లో ప్రిన్సి 
పాలుగారే ఆరాధ్యదైవం. అందుచేత చంద్రశేఖరశా,స్ర్రి,గారినే ఆయన అంటి పెట్టుకొని వుంజేవారు. 
ఏదో అడపాదడపా వున్నానికో అమావాస్యకో మొక్కుబడికోసమన్నట్టు కోటకు వెళుతూ 
వుండేవారు. అప్పట్లో అప్పారావుగారు బియ్యే చదువుతూ వుండేవారు. దివాణంలో జరిగే 
ముచ్చట్లు ఆనోటా ఆనోటా వినేవారు. ఒక సంగతి అప్పారావుగారి యువహృదయాన్ని 
ఎంతో కలచివేసింది. 

ఆనంద గజపతి మహారాజుగారు రామస్వామి అనే వేశ్యను ఉంచుకున్నారు. ఆమెను 
భోగవత్నిగా వివాహం చేసుకోదరిచారో ఏమో!,] ఆ(శ్రితులలో కలకలం పుట్టింది. మహారాజావారు 
వానిని లక్ష్య పెట్టలేదు. ఇదొక స్కాండలుగా పరిణమించింది. ఈ గొడవతోనే అప్పారావుగారి 
మనసు విరిగిపోయింది. ఆనంద గజపతి అంకే కలుగుతున్న గర్వమంతా ఈ దెబ్బతో 
తుడిచి పెట్టుకునిపోయింది. “మూ మహారాజావారిలాంటి సద్గుణ సంపన్నులూ, (ప్రజ్ఞావంతులూ, 
ఎంతో ఉజ్జ్వల భవిష్యత్తు గలవారు ఒక పెట్టున అన్నింటికీ స్వస్తి చెబుదురా' అని 
అప్పారావుగారు ఖేదవడ్డారు. కోటకు వెళ్ళడం తగ్గించేశారు. మహారాజావారిని చూడకపోవడానికి 
మరోకారణంకూడా ఉంది. అప్పారావుగారు బియ్యే పరీక్ష తప్పారు. తన ఆరాధ్య(ప్రభువు 
వేశ్యనుంచుకొని ఎలాగైతే ఆ(శ్రితుని మనస్సులో వతనం చెందాడో, అలాగే పోషకుని ఉద్దేశంలో 
తన అభిమాన యువకుడు పరిక్షత్రప్పి పతనం చెందినట్టు కనబడుతోంది. బియ్యే ప్యాసయేదాకా 
మహారాజావారిని చూడడానికి తమకు ముఖం చెల్లదని అప్పారావుగారు నిర్ణయించుకున్నారు. 


1 His Highness failed to take grasp of the situation in Ramaswami’s marriage affair; Itis impossible 
that he should, seeing how various the interests concerned and how much terminable the moral 
forces at work. అని అప్పారావుగారు వ్రాసుకున్నారు. మహారాజావారు రామస్వామిని తామే పెళ్ళి చేసుకోదలిస్తే 
ఈ “ఎఫైరు' వచ్చిందో లేక యింకొకరితో ఆమె పెళ్ళిని ఆపించి తీసుకొని వచ్చారో? 


తకు కుల్చం; నూరేళ్ళ నమాలోచనం... 


మరి రెండేళ్ళకు తమ ఇరవైనాలుగోఏట ఆయన బియ్యే ప్యాసయ్యారు. ఆ సంవత్సరమే 
అప్పారావుగారికి వివాహమైంది. తమకు రోజూ వార్తావత్రికలు చదివి వినిపిస్తూవుండమని 
మహారాజావారు అప్పారావుగారికి చెప్పారు. ఈవిధంగా మహారాజావారిని నిత్యం కలుసుకునే 
అవకాశాలు అప్పారావుగారికి వచ్చాయి. అచిరకాలంలోనే అప్పారావుగారి (ప్రతిభను మహారాజావారు 
గుర్తించారు. అది రాణించే ఉద్యోగం వేయించారు. కళాశాలలో నాలుగవ లెక్చరరుగా 
నియమించారు. క్రమేణా ఉద్యోగంలో అభివృద్దీ, మహారాజావారివద్ద చనువూ, ఊళ్ఫోకీర్తీ 
అప్పారావుగారికి ఇనుమడించసాగాయి. రెండేళ్ళలో (పముఖస్తానానికి ఆయనను తోటివాళ్లు 
ఎన్నిక చేయడం ప్రారంభించారు. మహారాజావారి ఆస్థానంలో ఏర్పడ్డ డిబేటింగ్‌ క్షబ్బులో 
ఆయన ఉపాధ్యభులు అయ్యారు. ఇంకో రెండేళ్లకు కాలేజీలో మూడవ లెక్చరరుగా ప్రమోషను 
వారంటారు, 

చదువుకానేరోజులలో అప్పారావుగారు ఆనందగజపతిరాజుగారి ఆస్థానంలోని నవరత్నాలలో 
దేదీవ్యమానమైన మణిగా _ ప్రసిద్దిపొందారు. 1884లో శంభుచంద్రముఖర్టీగారు ఒక ఉత్తరంలో 
ఈ సంగతి వ్రాశారు. విజయనగరం మహారాజావారు కలకత్తా వచ్చినప్పడు ఎందరో ఆ(గితులు 
వెంటవచ్చారు. వారి సభలోని నవరత్నాలలో జ్వాజ్వల్యమానమైన తనురుమట్టుకు రాలేదు - 
అనే అర్హమిచ్చే మాటలు ఆ జాబులో ఉన్నాయి. 1884 నాటి మాట ఏమో గాని, 1894 
నాటికి ఇది పరమసత్యం. అప్పారావుగారు మహారాజావారి ఆంతరంగికులలో ఒకరయ్యారు. 


ఏలినవారితో ఇంత సాన్నిహిత్యం లభించాక అప్పొరావుగారికి దివాణపు మర్యాదలు 
అర్హంకాజొచ్చాయి. రాచరికాన్ని ఆథశ్రయించుకొన్న సంఘంలోని చేదుసత్యాలు బోధపడ్డాయి. 
మన స్వదేశ సంస్థానాలలో రాజులను, రాజబంధువులను నమ్ముకొని ఎందరో భోగం వాళ్ళు 
(బతికేవాళ్ళు. దివాణం నౌఖరీలోనే ఎందరో ఉండేవాళ్ళు. కోటకు రోజూ వచ్చిపోతూవుండే 
సందర్భంలో అప్పారావుగారికి ఎందరో వేశ్యలతో ముఖపరిచయం కలిగింది. శుభకార్యాలకూ 
పండుగలకు వబ్బాలకూ పెట్టించే సానిమేళాలను ఆయన తిలకించారు. నేటివు పెద్దమనుష్యులే 
కాక సీముదొరలుకూడా, ఈవినింగు సూట్టుతోనే పరుపులమీద చతికిలబడి బాలీసుల నానుకొని 
మేజువాణీలను హర్షించడం ఆయన గమనించారు. భోగం వాళ్ళ సహవాసం చేస్తున్న 
యూరోపియను ఉద్యోగుల ప్రగల్భాలు ఆయన గుర్తించారు. చుట్టుపుచూపుగా వచ్చే ఇతర 
సంస్థానాల మహారాజుల సేవలో భోగం వాళ్ళను వురమాయించడం అప్పారావుగారు చూశారు, 
పోల్కారు మహారాజావారు విజయనగరం వచ్చినప్పడు వారు ముచ్చటపడి ముగ్గురు సానిపిల్లలను 
తమతోపాటు కొన్నాళ్ళపాటు అఫ్టేపెట్టుకొన్నారు. గోదావరిదాకా వాళ్ళను తీసుకెళ్ళి ఆ 
తరువాత విజయనగరానికి పంపించివేశారని అప్పారావుగారు డైరీలో నోటు చేసుకున్నారు. 

ఆనందగజవతి మహారాజావారి స్వంత నౌఖరీలో ఉండే భోగం పొపలందరినీ అప్పారావుగారు 
చాలొ నిశితంగా పరిశీలించారు. వాళ్ళ కళ్ళల్లోనే వాళ్ళ శీలాన్ని చదవడానికి (ప్రయత్నించారు. 
కరుణకళ్ళు లోతుకళ్ళు. రామస్వామికనుబొమలు విశాలంగా సోగగా తెలివితేటలను సూచిస్తాయి. 
భాస్కరం కళ్ళు నిద్రవుత్తుతో తూగుతూ ఉంటాయి. చంద్రవదనవి ప్రశాంతమైన చూపులు. 
ఆమె .చెళ్లైలు కళ్ళల్లో అన్నీ ఆలోచనలే. ఇలాగ కనబడ్డ ప్రతిసానిపాపనూ అప్పారావుగారు 
కళ్ళతో చదవడం మొదలుపెట్టేవారు. ఈ సంగతి ఇతరులకు తెలియకూడదని ఆయన 
తాపత్రయవడేవారు. 

అయితే ఆనందగజవతి అసాధ్యులు! ఇది ఇట్టే కనిపెస్టేశారు. ప్రసంగవశాత్తు అందరికీ 
చెప్పేశారు. “అప్పారావుకు కన్ను దిట్టుగించి చూసీ చూడనట్లు చూడడం ఒక అలవాటు' అని 
అన్నారు. “ఆయనమాట నిజమే. నాకు ఏదైనా ఒక వస్తువు కనిపించినపుడు దానిని చూసీ 
చూడనట్టు చూడాలని (ప్రయత్నించే వాడిని. అది ఒక అలవాటుగా మారిపోయింది కాబోలు 
అని అప్పారావుగారు డైరీలో నోటు చేసుకున్నారు. దేనినైనా నిర్భయంగా పరిశీలించమని 


కన్వాళుల్క 02 నూరేళ్ళ నమాలోచనం.. 


హెచ్చరించడానికే  ఆనందగజవతి అలా అనివుంటారు. అప్పారావు గారు ఆ సలహాని పాటించి 
నట్టున్నారు. 

ఒక పిల్ల ఎవరోగాని, ఆమెపేరు అకారంతో మొదలవుతుంది, మహారాజా వారిని సంతోష 
పెట్టలేకపోయిందట. ఆమెలో నారాయణస్వామి అనే భోగం పిల్ల తాలూకు పోరికలున్నాయని 
మహారాజావారు చేరదీసినట్టున్నారు. నారాయణ స్వామి అంతే ఆయనకు ఇష్టంకాబోలు. ఆ 
చేరు చెవూ ఆయన ఏవో మధురస్మృతులు పొందుతారు. ఈ “అ నామకురాలు మంచి 
“ఇంటి” నుంచి రాలేదు. యాసచూస్తేనే తెలుస్తోంది. తల్లిగుణాలే అబ్బి నట్టున్నాయి. ఒక 
ఆడపిల్లలో తన భార్యపోరికలు ఉన్నప్పుడు కొందరికి వాళ్ళింలే మక్కువ. బోగం వాళ్ళతో 
పైపై సరసానికిన్ని ఆడినా మహారాజావారు తమ ధర్మపత్నితో తప్ప ఇతరులతో సంభోగ 
సంబంధాలు  మానివేశారటు.1 

1896 మే 15-వ తేదీన ఆనందగజపతికి వత్నీవియోగం సంభవించింది. ఆతరువాత 
అప్పారావుగారి హోదాలోనూ మేధామస్తువులోనూ మార్పులు వచ్చాయి. ఆ సంవత్సరం జూన్‌ 
5-వ తారీఖునుంచీ ఆయన సంస్థానపు హుజూరు ఆఫీసులో పనిచేయడం ప్రారంభించారు. 
హమేషా రాజావారి హుజూర్న వుండడం కూడ మొదలైనట్లుంది. రామస్వామి వచ్చి రాజావారితో 
జీవించసాగింది. ఆమె మంచిచెడ్డలు కనుక్కునే బాధ్యతను మహారాజావారు w hs 
అప్పగించారు. ఎలాగూ ఈ బరువు తనమిద పెడతాడని అప్పారావుగారు ముం (గహించి 
ఆమెగురించి మొదటే వట్టించుకొనడం ప్రారంభించారు. 

అప్పారావుగారికి స్వామి భక్తిలోనూ ఉద్యోగ నిర్వహణలోనూ కొన్ని నమ్మకాలు ఉన్నాయి. 
“ఆయన ఆజ్ఞాపించినవన్నీ శాయశక్తులా చేయడానికే ప్రయత్నించాలని నాఉద్దేశం. మహారాజావారు 
పూర్తిగా పొరబడుతున్నారని గానీ, లేక (దేవుడి దయవల్ల అలాంటి పరిస్టితి రాకూడదు 
గానీ) వారికి మతి స్టిమితం తప్పిందనిగాని నికరంగా తేలేదాకా వారి ఆజ్ఞలు పాటించడమే 
విధి” అని అప్పారావుగారు వ్రాసుకున్నారు. 

మహారాజావారి ఆదేశాలను పాటిస్తూ రామస్వామి యోగశైమాలు కనుక్కోడంలో అప్పా 
రావుగారి దృకృథం [క్రమేణ మారసాగింది. రామస్వామి వెంకటస్వామి అప్పచెళ్లెళ్ళు. వాళ్ళకు 
విద్యాబుద్దులు బోధించాలని మహారాజావారే స్వయంగా పాఠాలు చెపూవుండెివారు, గాని 
తొందరిలోనే విసిగెత్తిపోయారు. “నేను చస్తే - ఈ బెడద తప్పిందికదా అని వీళ్ళు వరమాన్నం 
వొండుకొని తింటారు” అని మహారాజావారు నిశ్చయించుకున్నారు. కాని అప్పారావుగారికి సహనం 
జాస్తి. ఆయన ఈ విషయంలో |[శ్రద్దతీసుకున్నారు. అందుకు మహారాజా వారు మెచ్చుకొన్నారు. 

అమె యోగక్షేమాల బాధ్యత స్వీకరించాక మహారాజావారు అప్పారావుగారితో ఇలా 
అన్నారటు; 

“విద్యావంతులు ఆడవారి పట్టదయగా ఉంటారు. మీకు అధికంగా బుణవడ్డాను. చర్మం 
కోసి ఇచ్చినా మీ బుణం తీర్చుకోలేను. లోకులు ఉదాత్తమైన ఉద్దేశాలను అర్హం చేసుకోలేరు. 
మిమ్మల్ని చూసి అతగాడు ఆ పిల్లమీద  మర్దుకొని ఆమెవద్దకు వెళుతున్నాడేమో, లేదా 
అవిడద్వారా ఏదో లాభం చేసుకొందామను కొంటున్నాడు కాబోలుననో, కాదంటే రాజావారి 
ఇచ్చకం కోసం ప్రాకులాడుతున్నాడనో అంటూ అజ్ఞానులూ, అవివేకులూ వరిపరివిధాల లేనిపోని 
నిందలు వేయడానికి ఆస్కారమున్నా, దేనినీ లక్ష్య పెట్టకుండా మీరు ధైర్యంగా ముందుకొచ్చారు” 
అని మహారాజావారు ప్రశంసించారు. అప్పారావుగారంశు జనాన్నాస్త్రిలకు ఎంతో నమ్మకం, 
గారవం. “మా తల్లిగారికీ, అక్కగారికీ తమరంశు పరిపూర్ణమైన విశ్వాసం వున్నది” అని 
మహారాజావారే అప్పారావుగారితో సెలవిచ్చారట. 


1 ...Coitus love making (actual connection) - His Highness has long given up with any except his 
own wedded Wife. He has wonderful contrel over himself. అని అప్పారావుగారు (వాసుకున్నారు. 


458 


కన్వాళుల్క ౦; నూరేళ్ళ నమాలోచనం... 


ఆనందగజపతి చేరదీసినా, అప్పారావుగారు నూరిపోసినా రామస్వామి రణపెంకె. ఎప ,డూ 
మహారాజావారి [ప్రాణం  విసిగిస్తూ వుండేది కాబోలు. ఒకనాడు ఏదో గొడవ వచ్చింది. ఆ 
సందర్భంలో అప్పారావుగారు గతాన్నంతా ఒక్కసారి ఇలా సింహావలోకనం చేశారు. 


రామస్వామి యోగక్రేనూలు కనుక్కుంటున్నాను. కొడ్డి సంవత్సరాలలోనే నా 
ఉద్దేశాలలో ఎంతటి మార్పు!!! ఆదిలో రామస్వామిని మహారాజావారు చేరదీశారన్న 
వార్తను (పగాఢ సంతావంతో విన్నాను. అంతకువూర్వ్యం మవోరాజూవారితో నాకుగల 
పరిచయాన్ని బట్టి ఇటువంటిది జరుగుతుందని నేనెన్న్షదూ అనుకోలేదు. అయితే 
వారి. అపూర్వచరిత్ర గురించి నాకు తెలిసినది స్వల్పమే; ఆ రోజుల్లో తెలిసినది 
అత్యల్పమే అనాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ వార్త విన్నాక చాలా 
నొచ్చుకొన్నాను. ఆయనపట్ల నాకు గల గర్వం దెబ్బతిన్నది. మా మహారాజావారి 
వంటి వరిపూర్ణ్ల సద్గుణ సంపన్నులూ, శక్తిమంతులూ, ఎంతో ఉజ్జ్వల భవిష్యత్తు 
గలవారు, ఒక్క పెట్టున తను అవకాశాలకు తిలోదకాలు ఇచ్చుకొంటారా అని 
నొచ్చుకొన్నాను. (ఆ రోజుల్లో మహారాజావారితో నాకు అంతగా సాన్నిహిత్యం లేదు; 
అంతేకాదు, అడపాదడపా మాత్రమే వారిని దర్శించుకొనేవాడిని. ఎవ పాడువడితే 
అప్పుడు వారిని చూడగలిగే అవకాశాలు నాకు ఉండేవి. అయితే చచ్చి స్వర్శాన 
వున్న మా ప్రిన్సిపాలుగారు చెప్పినట్టు  మహారాజావారి దర్శనం చేసుకొనడానికి 
నేను ఏ మాత్రం ఉబలాటపడేవాణ్ణి కాదు. అప్పటి నా విశ్వాసాల (ప్రకారం 
(పినిపాలుగారి ముందు మహారాజావారు దిగదుడుపే. అదీగాక, అవ డు నేను బియ్యే 
తప్పాను. ప్యాసయ్యేదాకా మహారాజావారి ముఖం చూడకూడదని నేను మనస్సులో 
నిర్ణయించుకొనడం కూడా ఒక కారణమే అని చెప్పాలి) ఉత్తరోత్తరాన విన్న 
వెనాలుసైతం నలుగురూ చెవ్వకొానే ఈ సంఘటన పట్టి నా భావాల తీక్షణతను 
తగ్గించలేదు. పైగా నా సంతాపం ఇనుమడించింది. అయితే (ఏమాట కామూయే 
చెప్పుకోవాల్సి ఆమె ఇక్కడ నివాసం చెయ్యడానికి వచ్చేదాకా రామస్వామి పట్ల 
నాకు ఏమాత్రం లలు ఉండేవి కావు. అప్పటిదాకా నా బాధ అంతా 
మహారాజావారి గురించే! రామస్వామిని నిందించడానికి నాకు ఈషణ్మాత్రం కారణం 
లేదు. అది ఆమె వృత్తి. అయితే రామస్వామి ఇక్కడకు వచ్చి వుంటూ వుండడంతో 
నా అభిప్రాయాలలో మార్పు వచ్చింది. మహాత్తరమైన  ఓరిమితో మహారాజావారు 
ఆమె చావల్యాలను, ఉత్తపుణ్యానికి, సర్దుకొని పోతూ ఉంటే వారి వ్యక్తిత్వంలోని 
కొత్త పొరలు నాకు కనబడసాగాయి. అయితే అదే సమయంలో నేను శాపనార్జాలు 
కురిపించసాగాను. లేదు! లేదు! నేను ఒకరిని దూషించడం అసంభవం! అంతకన్నా 
ముఖ్యంగా రామస్వామి సుఖంగా ఉండాలనే నౌ అభిలాష! అంతకన్నా ముఖ్యంగా 
రామస్వామి సౌఖ్యాన్ని రామస్వామే చేజేతులా చెడగొట్టుకోరాదని వాంఛించాను. ఆ 
తర్వాత మవోరాజూవారితో నాకు ప్రగాఢ సాన్నిహిత్యం లభించింది. రామస్వామిని 
కూడా బాగా అర్హం చేసుకొన్నాను. ఆమెలో మంచి గుణాలను చూశాను. అయితే 
ఆమెను నా సంరక్షణలో పెళ్టేదాకా, ఎలాగూ పెట్టుబోతారని నేనే ఆ బాధ్యతను 
స్వీకరించేదాకా, ఆమెలోని చెడు గుణాలవైపే ముల్లు మొగ్గతూ వుండేది. ఇది నా 
దృక్పథంలో మరొక టర్నింగ్‌ పాయింటు. 


(గడచిన ఆరేడు సంవత్సరాలలో నాకు పర్యాలోకన శక్తీ, జీవన పరిజ్ఞానమూ 
అధికమయ్యాయి. నా అయిష్టాలూ, విరోధాలూ, విద్వేషాలూ అదుపులో పెట్టుకొనడం 
నేర్చుకున్నాను. అందరినీ సానుభూతితో చూడడానికి ప్రయత్నించాను. సాహితీపరునిగా 
జీవించదలచినవాడికి సానుభూతే పునాది.) 


తన్వాళుల్య్క 0. నూరేళ్ళ సనమాలో చనం... దా 49 ౧) 


ఆమె అభిప్రాయాలను, ఆశయాలను, అనుభూతులను అర్హం చేసుకొనడం 
ప్రారంభించాను. ఆమె చిన్నప్పటి శిక్షణా, బాల్యంలోనే ఆమెపై వడిన వివిధ 
పభావాలనూ పరిగణించసాగాను. గిల్లికజ్ఞా పెట్టుకొనే కలహేచ్చ రామస్వామికి నిజంగా 
వాళ్ళమ్మనుంచే సంక్రమించింది. ఇది ఇప్పుడు నాకు స్పష్టమైంది. మహారాజావారి 
హృదయాన్ని అర్ధం చేసుకొనే ప్రావీణ్యం ఆమెకు పట్టుపడకపోవడానికి ఇదే పెద్ద 
అవరోధం. (మహా మహావాళ్ళే వారిని బోధవర్చుకోలేక పోతున్నారు. ఈమె అనగా 
ఎంత?) 

ఇప్పడు మహారాజావారికి కోపం తెప్పించే విధంగా ఆమె సంచరించివుంటుంది. 
తన చనువున్లూ, వలుకుబడినీ నమ్ముకొని ఒక వేళ ఏదైనా విషయంలో మొండికెత్తి, 
చెప్పినవాటిని అదే వనిగా నిర్లక్ష్యం చేసివుంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఉండే ఈ ఆకరణ 
బహుశా కొంతవరకూ విభిన్న (ప్రవృత్తుల మధ్య వుండేదే కావచ్చును. అమితమైన తి 
సంగతి అలా వుంచి, ఆమె తెలివి తేటలవల్లా, నైతిక వర్తనంలోని ఆకర్థ్ణణవల్లా ఆమె 
అంకే మహారాజా వారికి ఇంతటి ప్రగాఢమైన వాంఛ కలుగుతున్నది కాబోలు! 


“ఈ సింహావలోకనంవల్ల రామస్వామి మూలంగానే అప్పొరావుగారిలో వేశ్యా సమస్యపట్టు 
ఒక జిజ్ఞాస మొదలైనదని తెలుసుకోవచ్చు. ఉత్తరోత్తరా మంజువాణీ, సరళా, రెండవ 
మధురవాణి ప్నాతలను సృష్టించడానికి రామస్వామి పరిచయమే అప్పారావుగారికి (ప్రోద్బలం 
అని ఊహించవచ్చును. అప్పారావుగారి నోటులో రామస్వామి (ప్రసక్తి మరికొన్నిసార్హు వస్తుంది. 


ఆమెకు జబ్బు చేసినప్పుడు మహారాజావారు ఎంత ఆందోళన చెందినదీ దానివల్ల [గ్రహించవచ్చును. 


ఈ రామస్వామే కాక మహారాజావారికి రామతిలకం అనే మరో యువతితో సంబంధం 
ఉందని అప్పారావుగారి. కామాళ్ళు రామదాసుగారు చెస్నన్నారు. ఆయన ఇలా వ్రాశారు: 


మద్రాసులో మహారాజావారి ఏజెంటు బాలాజినాయుడు వుండేవారు. వారి మేనగోడలు 
రామతిలకం, ఎల్లప్పుడూ మహారాజావారితోనే గడిపేది. ఆమెకు రాజావారివద్ద ఎక్కువ 
స్వేచ్చా ఉండేది. ఆమెకు (త్రాగుడు అలవాటు వుండేది. అప్పుడప్పుడు తప్పతాగి 
స్పృహతప్పి పోయేది. అలాంటి వరిస్టితుల్లో కూడా, మా తండ్రిగారు ఆమె కంట 
బడ్డారంటి, వెనుకకు తిరిగి తన గదిలోకి పిల్లిలాగ వెళ్ళిపోయేది. దుర్వుత్తులు 
కలవారిని మా తండ్రిగారి వ్యక్తిత్వం మంత్రముగ్దులను చేసేసేది. 


దామదాసుగారు చెప్తున్న డా రామతిలకానికీ, రామస్వామికీ ఏమైనా సంబంధం ఉందో 
లేదో తెలియదు. రామతిలకాన్నే అప్పారావుగారు రామస్వామిగా తమ డైరీలలో పేర్కొనలేదని 
భావించవచ్చును. కాకుంశు డైరీలలో బాలాజీనాయుడుగారి (ప్రసక్తి వచ్చినప్పుడల్లా అప్పారావుగారు 
చాలా మర్యాదగా వ్రాసినస్టే కనబడుతుంది. ఒక వేశ్య తాలూకు మెనమామిగా ఆయన్ని 
ఈసడించే ముక్కలు కనబడవు. రామదాసుగారి జ్ఞాపకాన్నిబట్టి రామతిలకం ఆటసాౌని అని 
నిఖరంగా తేలుతోంది. పై పంక్తులు (వ్రాసిన వ్యాసంలోనే రామదాసుగారు ఇలా (వాశారు: 
ఒకసారి మా తండ్రిగారి మిత్రులైన గిడుగు రామమూర్తి పంతులుగారు, మహారాజావారు 
రామతిలకాన్ని ఎందుకు దగ్గరకి చెరుస్తున్నారు అని (ప్రశ్నించారు. రామతిలకం నృత్యాన్ని 
అభిమానించడం వల్లనే ర అంతకన్నా విశేషం లేదనీ సమాధానమిచ్చారు. 
ఆమె నవిఇనవ డు బుగలపె పడ సాట్లలు ఆమె ముఖకవళికలు ఎలా ంటాయని 
ఆక ను ప్రశ్నించారు.  “ | = 
ఈ నాక్యాలు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీవారు ప్రచురించిన గురజాడ శతవార్షిక 
జయంతి సంచికలో రామదాసుగారు వ్రాసిన మొదటి వ్యాసం లోనివి. ఈ వాక్యాలవల్ల 
రామతిలకం ఆటసాని అని స్పష్టమవుతోంది. అప్పారావుగారి డైరీలోని రామస్వామి ఈమే అని 
భావి పరిశోధనవల్ల గాని తేల్చలేం. ప్రస్తుతానికి కొన్ని విషయాలలో మాత్రమే సమాన నైజాలు 


3 కీన్యాశుల్య_ం: నూ లేళ్ళ నమాలోచనం... 


చూడగలం. రామస్వామి కూడా మద్యం పుచ్చుకొనేది. ఒకసారి ఆమెకు జబ్బు చేసినప ఏడు 
ఆమెకు బ్రాందీ ఇవ్వమని మవోరాజావారు ఆదేశించారు. ఆయనే స్వయంగా రాలేదని ఆమె 
మొండి కెత్తినట్టుంది. మహారాజావారు వచ్చి ఇచ్చారు. ఈ సంగతి అప్పారావుగారి నోటులో 
ఉంది. రామతిలకానికి అప్పారావుగారివట్ల భయభక్తులు వుంశు ఎవరో వారితో పేకాడేటంత 
చనువుగా వుండేవారని వారి డైరీలవల్ల తెలుస్తోంది. అది రామస్వామే కావచ్చును. 


తెఠవవన కన్యాశుల్కంలో మధురవాణి ఇంట్లో జరిగిన పేకాట సీను చాలా రసవంతంగా 
వుంటుంది. అప్పారావుగారు, బహుశా, రామస్వామితో పేకాడిన మట్టాలు చాలా వున్నట్లు 
ఊహించవచ్చును. 1897 మార్చి 10వ తారీఖున ఆయన డైరీలో ఇలా వుంది: “ఇంతకుముందు 
తీసుకొన్న డబ్బంతా (1) పేకాటకు (2) కథలవుస్తకాలకు రూ॥5, 3, రెణుసేషనులో ఖర్చుకు 
ర రా.” ఆ మర్నాడే “రెండు రూపాయలు పేకాటకు ఆమె ఇరవై అడిగంది. ఓకు_రూపొయి 
ఇచ్చాను.” అని (వాసుకొన్నారు. అయేడే మార్చి 20వ తారీఖున రెండు రూపాయలు పెట్తి 
పేకాడారు., ఇరవై రూపాయలు అడిగితే అప్పారావుగారు రూపాయి ఇచ్చిన ఆవిడ రామస్వామీ 
కావచ్చును. ఈయేడే మే 23 నాడు మహారాజావారు చనిపోయారు. 


ఆనందగజపతి మరణానంతరం అప్పారావుగారి జీవితంలో వేశ్యలకు ఎంత స్టానముందో 
మనకు తెలియదు. వారి బావమరదులు ఇద్దరూ సానులను ఉంచుకొన్నవాళ్ళే! వాళ్ళను 
మార్చడానికి అప్పారావుగారి తలప్రాణం తోకకు వచ్చిందట. మరది నరసరాజు చదువుకొనే 
రోజులలోనే పొడుగుసుందరి అనే సానిపిల్ల యింట్లోనే కాలం గడిపేవాడు. “అపుడపుడు మా 
తండ్రిగారు వెళ్ళి పిలుచుకొని రావలసి వస్తుండేది. అని రామదాసుగారు వ్రాశారు. ఇలాంటి 
సందర్భాలలో అప్పారావుగారు ఇంకోలా చెప్పారు. ఒకసారి గిడుగువారు అడిగారట: “అప్పారావ్‌! 
నేనాక విషయం అడుగుతాను; దాచకుండా చెప్పాలి. మధురవాణి పాత్ర చక్కగా రచించావు. 
ఎట్టు రచింపగరిగావు? వేశ్య యింటికి ఎవ డయినా వెళ్ళావా? నిజం చెవ త అని గిడుగువారు 
వ్రశ్నించితే, “వెళ్ళాను. ఒక్కసారి కాదు, మూడు నాలుగుసార్లు ఒక వెశ్య యింటికి కాదు, 
ఇద్దరింటికి. వెళ్ళకపోతే నా కెట్టా తెలియగలదు? వారి పడకగది, అలంకరణం, వారి ప్రసంగ 
రీతి, వారి అభినయం, వారి వరియాచికం అవీ -తెలుసుకోవడానికే. వెళ్లాను. అంతేకాని మరో 
అందుకు కాదు...చమత్కారాలకు, ప్రసంగ చతురతకు నేనేమీ వారికి తీసిపోలేదు. వారిలో ఒక 
వేశ్యమాత్రం నాతో సమానంగా నన్నోడించడానికి (ప్రయత్నించినట్టు (ప్రసంగించింది. “వేశ్యకు 
మాత్రం నీతి లేదనుకున్నారా?” అన్నది. ఏదో ఒక సమయంలో ఆ మాటలు నాకు ఆనందం 
కలిగించాయి. అప్పడే నా మధురవాణి పాత్ర ఎట్లా పోషించాలో ఆలోచించాను...” అని 
అప్పారావుగారు సమాధానం చెప్పారట. ఈ విషయాలు గిడుగు సీతావతిగారు చెప్పారు. 
కళావని - నాటక (ప్రత్యేక సంచికలో ఇవి వ్రాశారు. 


సీతాపతిగారు చెప్పిన సందర్భాలు ఎప్పటివో మనకు తెలియవు. అయితే 1895 ఏప్రిలు 
20వ తేదీన అప్పారావుగారిలో ఒక అభిప్రాయబీజం నొటుకొంది. *నాయికల ఎద్దడి, 
వసంతసేన, భోగం పిల్ల భూమిక ఆకర్షణీయం” అని డైరీలో వ్రాసుకొన్నారు. అనాటి 
నుంచీ వసంతసేనలాగా ఆకర్షవంతమైన నాయికను సృష్టించాలని ఆయన  సంకల్పించుకొన్నట్టు 
నిశ్చయంగా చెప్పుకోవచ్చును. “ఏ [గ్రంథకర్తా జీవితంలోంచే పాత్రలను ఏరుకోడు. అప్రయత్నంగా 
తనకుతెరియకుండానే ప్రాచీన కథల ఊహాకల్పనల నుండి ఎరువు తెచ్చుకోవచ్చును.” అని 
అప్పారావుగారే ఒకచోట వ్రాసుకొన్నారు. జీవితంలోంచి మధురవాణి పా(త్రను ఏరుకొన్నా 
మెరుగులు పెట్టడానికి వసంతసేనను వాడుకొన్నారని మాత్రం మనం గుర్తించాలి. 


నాయికల ఎద్దడినీ, వసంతసేన భూమికలోని ఆకర్షణలను గుర్తించిన తరువాత _ రెండు 
నెలలలోవునే అప్పారావుగారు ఒక ప్టాటు చేయడం మొదలు పెట్టారు. 1895 జూన్‌ 21వ 
తేదీనొడు ఇలా ఒక కథానస్తువును వ్రాసుకున్నారు. 


కన్వాళుల్క: నూరేళ్ళ నమాలోచనం.. 


“భోగంపిల్ల. తల్లి లేదు. అమ్మమ్మ ఉంది. తండ్రి మరణించాడు. అతణ్ణి మొదట 
తగిలేశారు. డబ్బు ఖాతరీలేని తల్లి మళ్ళా చేరదీసింది. బబాహ్మణధూర్తుడు. భార్యను 
ఏలుకోనివాడు. భోగం పిల్ల తాలూకు చుట్టం హితోపదేశం. చేస్తుంది. తండ్రివద్దూ, పెళ్ళీ 
వద్దు. అయితే వృత్తిని వదభి పెడుతుంది.” 

ఈ కథావస్తువులో బీజప్రాయంగా నుంజువాణి పాత్రలోని ధర్మాలూ కొండుభట్టేయంలోని 
లక్షణాలూ కనబడుతున్నాయి. మొదటి కన్యాశుల్కంలోని మధురవాణి పా(తతనుండి 
నముంజువాణీదాకా అప్పారావుగారి ఆలోచనలు మొదటి కన్యాశుల్కం అచ్చు వేసేలోగా నే 
వరిణితమయ్యాయి అంజు వారిలో వర్యాలోకనశక్తి, జీవిత పరిజ్ఞానం ఎంత త్వరగా అభివృద్ది 
చెందినదీ తెలుస్తుంది. 

'కొద్ది సంవత్సరాలలోనే నా ఉద్దేశాలలో ఎంతమార్చు” అని అప్పారావుగారు ఆశ్చర్యపోవడంలో 
ఆశ్చర్యంలేదు. చచ్చి ఏ స్వర్ణాన ఉందో కాని రామస్వామి, అప్పారావుగారికీ తెలుగు సాహిత్యానికీ 
చాలా ఉపకారం చేసింది. 

[గమనిక: అప్పారావుగారి ఇంగ్లీషు నోట్సులో రామస్వామి అనీ,రామసింగు అనీ రెండు పేరు 
కనబడతాయి. ఇద్దరూ ఒకరేనని భావిస్తున్నాను. ఈ వ్యాసంలో నేను ఉటంకించిన నోట్సును 
చాలాకాలం కిందట, నేను తొలి పరిశీలన వాసినతరువాత మిత్రుడు అవసరాల సూర్యారావు 
(పాపం! అకాలన్సుత్యువు అతణ్ణి పొట్టునపెట్టుకుంది) “మాటా - మంతీ అనే గ్రంథ 
శీర్షికతో అనువదించారు. విశాలాంధ్రవారు ప్రకటించారు. (మార్చి 1958). నా మొదటి 
పరిశీలనకు ముందు ఇది ప్రకటించివుంకు ఎంత బాగుండును అనుకున్నాను. అవసరాల 
అనువాదంలో వ్యక్తుల పేర్లను స్పస్టంగా ఇవ్వలేదు. ఎప్పటికేనా వునఃవరిశీలనన చేసేటవ్యడు 
మూలం చూద్దాంలే అనుకున్నాను. మిత్రుడు బం.గో.రే. ధర్మమా అని వునఃవరదిశోధన 
ఇప్పుడే అవసరమైంది. (వాస్తవానికి సమగ్ర ఆంధ్రసాహిత్యం ఆధునికయుగం వాసేటప్పుడు 
ఇది చేద్దాం అనుకొన్నాను.) అప్పారావుగారి డైరీలూ నోట్సూ మొదలైన  వ్రాతప్రతులన్నీ 
విశాలాంధ్రవారు నార్లవారికి స్వాధీన పరిచారు. అవసరాల అనువాదంలో వ్రాతప్రతులను తైపారు 

స్తే మళ్ళీ డైరీలను ముద్రించాలేమో అన్న అనుమానం నార్లవారికి కలిగింది. ఆ సంగతి 

నాకు విపులంగా ఉదాహరణలు పేర్కొంటూ చెప్పారు. మిత్రుడు పురాణం సుబహ్మణ్యశర్మ 
ఇంగ్రీషు వ్రాతప్రతులనుండి 'సైపు ప్రతులను తయారుచేయించి ఒకటికి రెండుసార్ద్టు మొకాచిలా 
చేయిస్తున్నాడు. అ బభైువుడు కాగితాలను నాకు దయతో అరువిచ్చాడు. అవసరాల అనువాదం 
మూలానికి దగ్గరలో లేనప్పుడల్లా నేను భుపుడు కాగితాలలోంచే కొత్త అనువాదాలు చేసి 
ఈ వ్యాసంలో వాడుకొన్నాను. మూలపు నకళ్ళు వాడుకొనే అదృష్టం నాకు కలుగజేసిన 
నార్లవారికీ, పురాణం శర్మకూ ధన్యవాదాలు చెప్పుకుంటూ కీర్తిశేషుడైన అవసరాలను ఈ 
సందర్భంలో తలచుకొంటున్నాను.] 


(బం.గో.రె. (ప్రచురించిన “మొదటి కన్యాశుల్బ_ము” వీఠిక నుంచి) 


(UD నా నూరేళ్ళ నమాలోచనం... 


మధురవాణి 


శ శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి 


“కన్యాశుల్కంలోని పొత్రపోషణము” అని నా మితుడొకడు వ్యాసము (బ్రాస్తానన్నాడు. ల 
నన్నాను గదా, “కన్యాశుల్కంలో పాత్ర లెవరున్నారూ; ఉన్నది ఒక్కటే పాత - మధురవాణి” 
అని. శూద్రకుడు వసంత సేనని సృష్టించి ధన్యుడయాడు; గురజాడకవి మధురవాణిని 
సృష్టించి ధన్యుడయాడు. వసంతసేనయే మళ్ళీ తెలుగునాట మధురవాణిగా అవతరించింది. 


జన్మపరంపరలవల్ల నిండైన వ్యక్తిత్వముతో సహస్ర దళకమలమువలె ఆమె గురజాడవారి లేఖిని 
నుండి వెలువడినది. 


మధురవాణి తల్లి బుద్దిమంతురాలు. ఆమె తరిఫీదు చేతనే మధురవాణి విద్యా సౌందర్యాలు 
రళతూు “దోహతం చేసీ పెంచుకున్నది. జగత్‌ ప్రసిద్దులైన కరటకశా,స్త్రులుగారి దగ్గర 
సంస్కృతము నేర్చుకుని వసంత సేనలాంటి వారి తత్వాన్ని నెత్తురులోకి దింపుకుంది. వీణ 
బాగా నేర్చిందికాని డబ్బులేని విద్య దారిద్ర్య హేతువని వీణని అటు పెఘ్టసింది. 


మధురవాణి సహజసుందరి. బ్యూటిఫుల్‌ నాచ్‌ డెవిల్‌. ఆమె వలలో చిక్కిన ప్రాణి మరి 
తప్పించుకు పోలేడు. డిప్టీకలెక్షరు దగ్గర్నుంచి కొండిభట్టు దాకా అందరూ ఆమె వరిచయంకోసం 
దేవుళ్ళాడేవారే. వూూజారికి ఆమె వుత్తడిబొమ్మ. కరటకశాస్త్రికి ఆమె (తిలోకసుందరి; 
ఆమె సై6 అంటు చాలు శిష్యరికం చెయ్యడానికి ఆయన తయారు. సౌంజ్జ చేసి వెళ్ళిన 
హౌడ్డుకానిష్టీబు సర్కారు నౌకరీ మాని గులాం ఐ ఆమె కొలువు చేశాడు. ఆమె స్నేహితుల్ని 
పట్టు ఇవ్వడానికి రెండు పనసకాయలు వాగ్దానం పొంది విచ్చబేడ లంచం పుచ్చుకొని దిడ్డీతోవ 
దగ్గర కాచిన కొండిభొట్లు, (ఒక గడియకిందట హెడద్దుమీద విరగబడి నవ్విందన్న అక్కసుకూడా 
చంపేసుకుని) దిడ్డీ తోవంట వచ్చిన హెౌడ్డు గారిచ్చిన పావలా పట్టుకుని తిరిగివచ్చి ఆమె 
ముందర రామవ్పని సప్తవెధవని చేసి వంతులిచ్చిన బేడా, హెడ్డిచ్చిన పావలా మాత్రమే కాక 
వెండితొడిపొడి కాయ (1)ని కూడా నుధరవాణి చేతులో పెట్టి ఆమె పెట్టిన ముద్దుతో కైపెక్కి 
వీథినడును కోతిగెంతులు వేశాడు. మధురవాణిని చూడగానే (ఎవరికేనా) మతి పోతుందని 
ఆమె గురువుగారే అంటారు. వేశ్య అన్నమాట తనయెదుట ఎవరేనా పలికినట్టాయినా, 
అసందర్భం! అని చీదరించి, తనయెత్తు ధనం పోసినా వేశ్యను ముట్టననే వ్రతం పెట్టుకున్న 
అచ్చాణీ సౌజన్వారావుగారు కూడా “ఆౌట్టేసేపు మధురవాణి తన యెదుట గాని నిలచివుంళు 
ఆమె యేతగవు తీరిస్తే ఆ తగవుకు వొప్పుదల అవుతానేమో” అని భయపడతాడు. ఆమె 
సాగసుకత్తె ఆమె చేతులు “యేమి మృదువూ! తల తలదగ్గిర చేరిస్తే యేమి ఘుమఘుమా!” 


మధురవాణి చాలా తెలిసిన మనిషి’. సరసులందరికీ అంతరాంతరాల్లో సానిదాని నీతిమీద 
నమ్మకం వుంటుందని ఆమె యెరుగును. అందుచేతనే రామప్ప సొమ్మిచ్చిన ఉత్తరక్షణం గిరీశాన్ని 
ముట్టుకోనివ్వకుండా యెత్తు యెత్తింది. ఉంచుకున్న వాడికి తనసాని ఇతర్లతో మాటాడితే 
కిట్టుదని ఆమెకి తెలుసు. కనకనే పెద్దపాలెం నించి పెళ్ళిసావిడికి వచ్చి అల్లరిపడి అల్లరి చెసిన 
రామప్ప తలుపు కొట్టేసరికి, దిడ్డి తోవంట కానిస్తేబుని పంపివేసింది. రామప్ప మధురవాణి 
సరసుల్ని పట్టుకుందామని దిడ్డి తలుపు తాళం వేసినప్పుడు, స్నేహితుల్నందర్నీ గదిలో పెట్టి 
పైకి గొళ్ళెము వేసింది. ఆయన పరున్న తరువాత వచ్చి తలువుతీసి వొదిలివేయవచ్చును. 
ఉంచుకున్నవాడి దగ్గిర భయం, భక్తీ వున్నట్టు నటించడము అటు ఉంచుకున్న వాడి సానుభూతీ, 


కన్వాళుల్కం. నూరేళ్ళ సమాలో చనం... 37 


ఇటు పరాయి సరసుల చేతులికి సంకెలా అని కూడ తెలుసును మధురవాణికి. వంతులు 
యెదుట వేరెవర్నీ మచ్చికచెయ్యదు. ఏపాటి చనువిచ్చినా ఆడవాళ్ళున్న చోటికి చొచ్చుకువచ్చిన 
పౌడ్డుకానిస్టైబు, పంతులు రాగానే దిడ్డి తోనంటు వెళ్ళిపోతూ కావలా కాసే కొండిభట్లుకి 
పావలా ఇచ్చుకుని దాటిపోతాడా? ఉంచుకున్న రామప్పంతులుమీద మోజు వున్నష్టు నటిస్తూ 
నలుగుర్నీ సంతోష పెడుతూ ఒకవూరు వేగం సవరించి చెయ్‌చిక్కిన సొమ్ము చిక్కించుకొని 
'పెందరాళే మరో కొమ్మ వట్టుకోడానికి తగిన యత్నమే చేసింది. 


మధురవాణి తెలివైనది. మనుష్యుల తత్వం ఆమెకి చక్కగా తెలుసు. గిరీశం స్వతహాగా 
సొమ్ము కలవాడు కాకపోయినా, డిష్టీకలెక్షరుగారి కుమారరత్నం చెన్నపట్నం నుంచి పంపే 
సొమ్ము అందజేస్తున్నాడు గదా అని తన చేరువకి రానిచ్చింది. డిప్తీకలెక్టరు భయంవల్ల 
"పేరుగలవాడెవడూ ఆమె యింటికి రావడం మానేశాడు. ఇక పై వూరు వెళ్ళడమే గత్యంతరం. 
కాని రామప్పతో సంబంధం స్టిరంకాగానే గిరీశం వచ్చాడు. ఏమైనా సొమ్ము పేల్తుందేమో అని 
కాబోలు పస్తాయించింది. వట్టి కబుర్తే అని (గ్రహించింది. గిరీశం మానాన్ని గిరీశం “దీనికో 
ఠస్సా చెప్పి రంజింప చేద్దాం! అనీ, “నేనేదో ఉద్యోగాలూ ఊళ్ళూ ఏలి తనతో వైభవం 
వెలిగిస్తాననే నమ్మకంతో వుంది” అనీ సంతోషించుకుంటున్నా, అతని నటన ఎంతో కాలం 
ఆమెకళ్ళు కప్పలేదు. రామప్ప కథ పైకి వటారం, లోపల లొటారం అని ఇట్ట (గ్రహించింది. 
రామప్పనీ, లుబ్బుళ్లో, సిద్దాంతినీ, మీన్నాక్షినీ సులువుగా మభ్యపరచిన శిష్యుణ్ణి మధురవాణి 
మొదటి చూపులోనే వగ్టేసింది. ఈ శిష్యుడికి పెళ్ళి చెయ్యడం పంతులు వక్కడివల్లా 
కాదని కరటకశాస్త్రికి గట్ట సలహా యిస్తుంది. మీనాక్షి సిద్దాంతీ "పెళ్ళికి సుముఖులు కావాలి. 
దొనికంతా డబ్బే కీలకం. “రెండు పెద్ద కొసులు యిస్తానని చెప్పండి” అంటుంది. ఇంతటితో 
కుదరదు. “యెట్నుంచి యెటొచ్చినా కాపాడుతాడు, హౌడ్డుకానిస్టీబుకి మాత్రం కొంత నిజం 
చెపుదాగమంటుంది. ఈ ఆలోచనలన్నిటికీ తరవాత పని కలిగింది. శిష్యుణ్ణి రామప్ప 
చూస్తున్నప్పడల్ద్లా కోసమూ ఈర్హ్యా నటించి రామప్ప కళ్ళమీద మత్తుమందు చల్లింది. చివరకి 
రామప్ప శిష్యుడి చెయ్యి చూడబోతున్నప్పుడు ఇంకోసారి చెంబుతో నీళ్ళు దిమ్మరించింది. 
లుబ్బుడి విచిత్ర వివాహ నాటకంలో నాందీవిష్క్కంభాలు మధురవాకో నడిపింది. తరవాత 
కథ ఆమె ఎత్తులన్నీ ఉయోగపడేట్టే నడిచింది. సిద్దాంతి కరటకశ్ళాస్త్రికి కావలసినట్టు 
ముహూర్తాన్ని ఎనిమిది గడియలు ముందుకి లాగేడు. రాత్రినళా, సిద్దాంతితొందరా, కరటకుడు 
ఆశ పెట్టిన పులిమొహరూ, మీనాక్షి కన్నురికి మసక కమ్మించినయి. పెళ్ళి అయిపోయింది. 
కరటకుడు సొమ్ము చేతులో వేయించుకొని ఊరువిడిచి దాకేశాడు. పోరీసు చికాకు లేకుండా 
మధురవాణి హౌెడ్డుని తన పంజాలో పెట్టుకొని, వాడితో ఈ మగపిల్ల పెళ్ళిలో జరిగిపోయే 
మామూలు ముచ్చట్లు చూస్తూ విరగబడి నవ్వింది. పెళ్ళి కాన్తా అయిపోయింది. ఇక పెళ్ళి 
కూతురు బండారం బయటపడకుండా, 'పొటపాడి మని బ్రాహ్మణ్యం యావన్మందిచేతా గడ్డం 
పట్టుకొని బతిమారించుకుంది. ఇంతలో తాషామర్చా, బాజాలూ, బోయీలూ హాడావుడితో 
రామప్ప వచ్చాడు. ఇక ఆ నాటకంలో పడిపోయి అంతా వళ్ళు మరచిపోతారు. అందుకని 
తాను ఇంటికి వెళ్ళిపోయింది. పోతూ పోలీసుని తీసుకుపోయింది. లేకుంశే కరటకుడికోసం 
జవాన్లు దౌడాయిస్తారు. రామప్ప ఇంటికి చేరేవరకూ పోరీసుతో కబురు పెట్టుకుకూచుంది. 
రామప్పరాగానే పోలీసుని దొడ్డితోవంట పంపేసింది. వారిద్దరూ షరీకు కొగూడదు. 


తెలివితేటలోపాటు మధురవాణికి ఆత్మవిశ్వాసం బాగా వున్నది. సౌ౭జ్ఞ చేసిన హెడద్దుని 
గులాంగా ఏలగలనని ముందే అంటుంది. యంత్రం ఎప్కడెదురు తిరిగినా చక్రం అడ్డువేస్తుంది. 
కొంపములిగితే తేలుస్తుంది. ఆమెకి చాకచక్యంతోపాటు ఆత్మవిశ్వాసం కూడా వుంది. 
అచ్చ్భాణి యాంటీనాచ్చి సౌజన్యారావుగారిని చూడ్డానికి మగవేషం వేసుకుని, నిశిరాత్రివేళ 
కబురు చెయ్యకుండా వెళ్ళిపోయింది. ఆమె ఎత్తులకు విఘాతం రెండుమార్లు వచ్చింది: 


కన్వాళుల్క ల నూరేళ్ళ నమాలోచనం... 


మొదటిసారి, గిరీశం మంచం కింద దాక్కున్నట్టు కంటితో పూటకూళ్ళమ్మకి చూపించి 
నప్పుడు, పూటకూళ్ళమ్మ చివురుదెబ్బ రామప్పతిన్నాడు. “ఆయన్నెందుక్కొటావు?"” లో 
మధురవాణి అదిరిపొటు బయటపడింది. . ఈ చిక్కు ఒక్క ముద్దుతో సర్హుబాటయిపోయింది. 
అలాగే పోలీసు హెడ్డుని దిడ్డి తోవంట పంపేసినవ్వుడు కొండిభొట్టు కావలావల్ల ఆమెకి 


ye) 
రెండోసారి అదిరిపాటు వచ్చింది. ముద్దు అక్కడ కృతజ్ఞతా ఫలితమే. లేకపోతే రెండోసారి 
ముకాయించదు. 


మధురవాణికి ఆత్మవిశ్వాసమే కాదు, ఆత్మగౌరవం కూడా చాలా వుంది. ఆమె ఎప్పుడూ 
తల వంచవలసిన వని చెయ్యదు. తల వంచనూ వంచదు. పూటకూళ్ళమ్మ “యెక్కడ 
దాచేవేమిటి” అంటు “నాకు దాచడం ఖర్మ వేంవిం...నాయింటి కొచ్చేవాడు మహారాజులాగా 
పద్లీగ్గా వస్తాడు” అంటుంది. కరటకశ్ళాస్త్రితో “నా దగ్గరకు వచ్చినవాడల్లా చెడిపోయినాడో?” 
అని సవాలు చేస్తుంది. రామప్పగాణ్ణి  చేలుమీద ఆడిస్తుంది గాని లొంగి చాకిరీ చెయ్యదు. 
అతన్ని “మాటల్నేర్చిన శునక” మంటుంది. “మతిలేని మాటా” అంటుంది. “వేశ్యకాగానే 
దయాదాక్షిణ్యాలు వుండవో?” అని లెంపలు వాయిస్తుంది. “నన్నేనా వెధవలు అంటున్నాడు?” 
అని రామప్ప అం “నన్ను కూడా కలువుకోవాలని వుందా యేవోటని వాళ్ణి వెధవని చేస్తుంది. 
రామప్ప లుబ్బుడితో “అలా గడ్డిపెట్టండి" అంటే వెంటనే “గడ్డి గాడిదలు తింటాయి, మనుష్యులు 
తినరు” అని కొరడా విసురుతుంది. సరసులంతా యింట్లో పేకాడుతూంట్‌ తలుపు కొంచెం 
తెరచి “ఆ కంబు తేందే గడపలో కాలు పెట్టనివ్వను” అని రామప్పకి తలుపు బిడాయిస్తుంది. 
కరటకశా స్త్రి సౌజన్యారావు దగ్గరికి తనను తీసుకు వెళ్ళలేనని చెప్పినప్పుడు “కొత్త సంగతి ఒకటి 
ఈనాటికి నాకు తెలిసింది. సృష్టికల్దా వన్నెతెచ్చిన మధురవాణి అనే వేశ్యాశిఖామణి గిరీశంగారి 
వంటి కుక్కలపొత్తుకే తగివున్నది గాని పంతులుగారివంటి సత్పురుషులను చూడడమునకైనా 
అర్హత కలఠిగివుండలేదు” అని [గ్రహించి ఆ సౌజన్యారావు బింక మేపాటిదో చూడాలని వెళ్ళింది. 
ఈమెకు అశమాత్రమే కాదు. దానిని సాధించగల తెరివీ యత్నమూ, సమయస్తూర్తీ ఉన్నాయి. 
అందువల్లనే నిశిరాత్రివేళ మగవేషంలో, వర్తమానం చెయ్యకుండా మేడమీదికి వెళ్ళి ఆయనగారి 
మంచితనానికీ, వేశ్యాజుగుప్పకీ జగడము పెట్టి, “నేను మట్టుకు వోడిపోయినా”నని వొప్పించింది. 
మొదటి (ప్రశ్నతోశు దిగాడు కిందికి సౌజన్యారావుగారు. అతని పిలక చేతికి దొరికింది. 
“వేశ్యలు బతకడ మెలాగ? వృత్తి మానితే తమవంటివారు వారిని వివాహమాడుదురా?” తో 
వకీలు గారి వాదము కట్టుఅయిపోయింది. అప్పుడు తన నిజము బయటపెట్టింది. “మోసము” 
అన్నాడు. “గురువుల ఉపదేశము (చెడ్డవారియెడల కూడా మంచిగా వుండాలనేది) గురువులే 


మరవకూడదు. చెడ్డలోకూడా మంచి వుండవచ్చును. కాక మంచి చెడ్డలు యెంచే వారెవరు?” 
అన్నది. “తుమి దగా” అన్నాడు. 


“నిర్మలమైన అంతఃకరణతో వస్తిని, నిజం దేముడెరుగవలె. దగా అని తోచినది...వెళతాను.” 
అన్నది. పొమ్మన్నాడు కాని యిక్కడ మనస్సుకి నోరు నొక్కుకు పోయివుండడముచేత, 
చిరకాలం నించీ గుండెలో గూడుకట్టుకున్న యాంటీనాచ్‌ తత్వమే పెద్దరికం వహించింది. 
ఈ గుండెలోనే మరో రెండు తత్వాలుకూడా ముడుచుకుని వున్నాయి. ఒకటి నైసర్గికంగా 
పురుషుడి కుండే ప్ప్రవొంఛ. రెండోది “ఇంతకాలము ఆలోచించకుండానే వేశ్య అన్నమాటు 
ఎవరన్నా “అసందర్భంి' అని చీతరఠిధచానే; వేశ్యలలో మాత్రం మంచి వుండదా?” అనే 
కలవరంతో పాటు తలెత్తిన జాలి. ఈ జారి ఇంకా లేచి నిలబడలేదు. ఈ స్థితిలో మధురవాణి 
గుమ్మమువరకూ వెల్లింది. సౌజన్యారావుకి ఆమె విడిచిన పాగా, కోటూ ఎదురుగుండా 
కనబడ్డాయి. “నిలు, నిలు అన్నాడు. ఆమెకి వురుషులనాడి మహగొప్పగా తెలుసు. తిరిగి వచ్చి 
కొంచెము యెడముగా యెదుట నిలిచింది. ఆమె తాలూకు ఆస్తి ఆమెకే చెందాలన్న వకీలిక 
సానుభూతితో “పాగా, కోటూ మరచిపోయినావు” అన్నాడు. 


కన్యాశుల్బ_౦: నూరేళ్ళ నమాలోచనం.. 465 


“మనసే మరచిపోయినాను, కొదవేమిటి?” అని గద్గదికంగా బహుశా కన్నీటితో వెనక్కి 
తిరిగి రెండడుగులు వెళ్ళింది. రావుగారి కీ దెబ్బతో వేశ్యా జుగుప్స ఎగిరిపోయింది. (కాని 
దానివాసన ఇంకా పోలేదు.) 

“మాట” అన్నాడు. “ఈ మాటు యేం మరిచానండి?” అని అక్కళ్లీంచే తిరిగిచూచి 
గాలం వేసింది ఈ చేవకోసం. కాని సౌజన్యారావుగారు అంత సులువుగా వడరు. 

“నువ్వు మరవలేదు, నేనే నురచినాను” అన్నాడు. జాలీ, రసికత్వమూ లేచి నిలబడ్డాయి 
ఆయనలో, కాని మాటమాత్రం ఆయనలోని వకీల్లే. “లుబ్బానధాన్లుగారి మా చేమిటి?” 
అన్నాడు. “ఆయనయందు తమకు అట్ట అభిమానం భగవంతుడు పుట్టించలేదు” అని 
సౌజన్యారావు నెత్తురులో నిండివున్న మంచితనాన్ని బుగ్గ నులిపింది. ఈ మంచితనం “ఆయనను 
కాపాడడముకు న్యాయవైంనవని యెమి చెయ్యమన్నా చేస్తాను” అని మొరబెట్టెంది. దీనికి 
తోడై యాంటీనాచి తత్వపు వాసన “అనేక సంవత్సరములాయి వేశ్య అన్నది నా యింటికి 
రాలేదే. యీ నాటికి వ్రతభంగ మైనది గదా” అని భోరుమని యేడ్చింది. మధురవాణి 
ఇప్పుడొక మెట్టు మీదికి లేచింది. వకీలుగారికి విప్పలేని చిక్కు పెట్టికొంతా, చెడ్డలో మంచి 
వుంటుందని జ్ఞాపకం చేసి కొంతా “మనసే మరచిపోయినాను” అని కొంతా లేచి, ముఖాముఖి 
వాదించే ఎత్తుకి వచ్చిన మధురవాణి, ఆయనగారి “యీనాటికి వ్రతభంగమైనది గదా, అని 
అపారమైన విచారములో ములిగివున్నాను” అనే మూలుగుతో పరామర్శ చెయ్యగల పోదా 
దొరకబుచ్చుకుని-- 

“తమరు ప్రాజ్జులుు వ్రతభంగ మేది?” అని ప్రశ్నించింది. 

“నిిరాత్రివేళ పడకింటిలో వేశ్యను పెట్టుకుని మాట్లాడడంకన్న యింకా యేమికావలెను?” 
అన్నాడు. 

“తమరు నన్ను రప్పించలేదే!” అని “మీ పార్టీని కాపాడే మనిషిని నేను యెవతెనైతే నేమి?” 
అనీ, “భగవంతుని దర్శనమునకు పోవచ్చుగదా తమ దర్శనమునకు మాత్రం నిరోధమా?” 
అని అడిగి యాంటీ నాచ్‌గారి నోరు నొక్కేసింది. ఆయనలో - “సానిదానికి మంచితో 
వనివుండదు” అన్ని అందుకని-- 

“నా శత్రువులు యెవళ్లో నిన్ను నా దగ్గరకు పంపారు” అన్నాడు. సౌజన్యారావుగారు రెండో 
మారు వోడిపోయారు. మధురవాణి “అలాగైతే తమ మంచే తమకు శత్రువై ఉండాలి” అన్నది. 
ఆమె కూడా మంచిదే మరి. కాబట్టి ఆమెకీ జాలివేసింది. కాని కుట్ర అనుకుంటున్నాడు. 
“మీ కార్యం నిర్వహించి డబ్బు ఒల్లనవ్వుడు కుట్రా కుహకం లేదని నమ్ముదురా?” అన్నది. 
ఇప్పుడు తట్టుందతనికి ఆమె మంచిదని. 

“అంత మంచిదానివైతే మధ్య నాకు గండకత్తెరేమి?” మధురవాణికి తన మంచితనం బాగా 
తెలుసు. పాపం గిరీశంవంటి కుక్కల పొత్తులో నలిగి పోయిన ఆమెను ఈ కుక్క లెవ్వరూ 
గుర్తించలేదు. అపరిమిత సహాయం పొందిన కరటకుడు కూడా గిరీశాన్ని కుక్క అనీ, ఆమెకి 
అందుబాటులో లేని సౌజన్యారావుని గంగిగోవనీ పొగిడి ఆమె మనస్సులో బల్లెము గుచ్చాడు. ఇక 
ఆమెను గుర్తించినవాళ్ళెవరు? కామమూ, స్వార్థమూ, కక్కుర్త్‌ కరిపి రంగరించి (బహ్మ దేవుడు 
చేసిన 'వూరకుక్కల్నీ, సీమకుక్కల్నీ) చాలామందిని చూచి విసిగిపోయింది. ఎవరు చెపినా 
సౌజన్యారావు మంచిని గురించే. ఆ సత్పురుషుణ్లి దర్శించుకుని స్నేహం సంపొదించుకుంకే 
తన జన్మ ధన్యమౌతుందనుకుని తెగించి ఆయన దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఒక పట్టాన 
అయ్యగారు లొంగలేదు. ఇప్పుడు న్యాయమైన (ప్రశ్న “మధ్య నాకు గండకత్తెరేమి?” అని 
అడిగేడు. మధురవాణి జారింది. 

“నేను మంచిదాన నని నమ్మగలరా?” అని ఆక్రోశించింది. ఆమె అణువణువునా 
అభిలషించినదిదే. ఆమె తనను వుంచుకోవడము కోసము ఆశించినా, అది దైహికతృప్తికి 
కాదు; సృష్టికల్టా నన్నెతెచ్చిన మధురవాణి సౌజన్యారావు పొత్తుకి తగినదే అన్న తృప్తీ కోసము. 


కన్వాళుల్కం: నూరేళ్ళు నమాలోచనం... 


కాని మరి ఆయన యిష్టమో? అది సున్న ఇక ఆయనలో మిగిలిన మంచితనమే 
ఆధారం తనకు. “మధ్యనాకు గండకత్తెరేమి”” అన్న ప్రశ్నకి మంచి జవాబు లేదు. కాబట్టి 
కాంచెమాలోచించి “నేను మంచి దాన్నని నమ గలరా?” అన్నది. lie (బాహ్మల్ణి కాపాడితే 
నమ్మనా?” అన్నాడు, గడుసుదనంగా. “అయితే ఒక తుని తగువు మనవిచేస్తాను” అంది. 
పాతపగలన్నీ వటావంచలైపోయాయి. పుత్తడిబొమ్మ లాంటి మధురవాణి యెదట నిలిచి వుంది. 
సౌజన్యారావులోని మానవుడు అంటున్నాడు; “అశ్టేసేవు నువ్వు నా యెదట గాని నిరిచివుంకే, 
నువ్వు యే తగువు తీరిస్తే ఆ తగువుకు 'వావ్వుదల అవుతానేమో అని భయం వేంస్తూంది.” 
అని. నుధురవాణి “ఒక చిన్న ముద్దుకు కరువో?” అంటుంది. “నా వ్రతభంగం చెయ్యడంవేనా 
నీ పట్టుదల” అని అసలు రహస్యము కనిపెస్టేశాడు. ఈ నాన్సుడికి చికాకించుకున్నట్టు, 
“అడుగు మెట్టుకి దిగానని మెప్కలేదు గదా, యిష్ట్రంలేని పని యేల చేయించవలె, సెలవు” 
అని వెళ్ళబోయింది. మానవుడి కంతా అర్హవైంపోయింది. ఈ మనిషి [ద్రవ్యానికి సాధ్యురాలు 
కాదనీ, మృచ్చకటిక చదివి నెత్తురులోకి వసంత సేన తత్వాన్ని దింపుకుందనీ, అఖండవైంన 
తెలివితేటలూ, ఆత్మాభిమానమూ కలిగిన దనీన్నీ, ఆగు మన్నాడు. మంచం మీద కూర్చుని 
దుప్పటి కప్పుకుని “కూర్చో” అన్నాడు. *నాకేమిటీ గండకత్తైరి. వాదము మళ్ళీ మొదలుపెడతాడు. 
“కూచోను”' అన్నది. వేశ్య డబ్బు కోసమే కదా వ్యభిచారిణి అవుతుంది. ఈమె డబ్బొల్లక 
పోదు. “వెయ్యిరూపాయలిస్తాను; తీసుకొని (బాహ్మలణ్ణి కాపాడు” మని బేరం పెట్టాడు. 
మాట్లాడకుండా వెళ్ళబోయింది. ఈ మాట అతడన్నప డామె చూపు లేమన్నవో? చివరికి 
విధిలేక ఒప్పుకున్నాడు. చిక్కు విడగొగ్టేసింది; ఆశ్చర్యపోయాడు. 
“నా ఫీజు యిచ్చి మరీ నిద్రపొోమ్మంది. 


“బీదవాణ్ని, యిచ్చుకోలేనే” అన్నాడు. “చిత్రం! వెయ్యి రూపాయలకన్నా ఒకముద్దు 


యెక్కువ విలువా? ఎంత పెద్ద ఫీజు! పేదవాణ్ని, యిచ్చుకోలే”నన్నాడు. 


“నాకు లోకంలో ధననుంతా అదే అనుకున్నా నే?” అన్నది. 


“నీవు సొగసరివి. ముద్దు చేదనికాదు. [వ్రతభంగంగదా అని దిగులు” అని ముద్దు 
పెట్టుకోబోయాడు. సరి, దీనితో; 'వేశ్య' అన్నమాట ఎవరేనా అంటే “అసందర్భం” అనే అచ్చాణి, 
తనయెత్తు ధనం పోసినా వేశ్యను ముట్టను అనే యోధ, (ప్రమాదంవల్ల, వేశ్య శరీరం తగిలితే 

సేసుకుంటా నన్న పవిత్రుడు, సౌజన్యారావుగారు (వ్రతభంగానికి ఓర్చి చిత్తయిపోయినారు. 
అయితే మధురవాణి వ్రతమో? సౌజన్యారావుని ముట్టుకోనివ్వదు. చెడనివారిని చెడగొట్టవద్దని 
తనతల్లి ఉపదేశము. ఆయనగారి వ్రతాన్ని జుట్టుపట్టుకు లాగి కింద వడేసి, తన వ్రతం 


నిలబెట్టుకుంది. అయితే, “లోకంలో ధనమంతా అదే అనుకున్నా నే” అన్న మధురవాణి ఇలాగ 
ఎందుకు చేసిందీ? 


మధురవాణి మంచిమనిషి. గిరీశాన్ని రామప్ప తిడితే సహించింది కాదు. “యిన్నాళ్ళూ 
ఆ మహారాజు పోషించాడు కాడా?” అని ఆమెకి విశ్వాసం. రామప్ప నెత్తి చరిచి గిరీశం 
పారిపోగానే “వాడి పొంకం అణుతురుగాని లెండి” అని రామప్ప నొప్పి తణివి పోగొట్టింది. 
“లుబ్బావధాన్లుగారికి పెళ్ళి ఎందుకు కుదిర్చారూ” అని మొదట్లోనే శకటుని అడ్డేశింది. 
“నే యంత బతిమాలుకున్నా యీ పెళ్ళి తప్పించకపోవడ వేంవిలి” అని కొరణంగా నే 
అన్యాయానికి అడ్డుతగిలింది. ఆ తరవాత ఈ సంకల్పం కరటుకుడి మనవి వల్ల బలపడింది. 
ఒప్పుకుంటూకూడా, “నాటకంలో యెంత హాస్యవైంనా చెల్లుతుంది. నటనలోకి పోస్యం తెస్తే 
యేవిం మూడుతుందో ఆలోచించారా?” అని అతణ్ని "హెచ్చరిస్తుంది. “యటుంచి యెచొచ్చినా 
కాపాడుతాడు పొడ్డుకి మాత్రం కొంత నిజం చెపుదాం” అని ముందు కాపు చేస్తుంది. 
వృత్తిచేత వేశ్య మధురవాణికి దయాదాక్షిణ్యాలు ఉన్నాయి. లుబ్టుడు పెళ్ళి మాన్తాడేమో అని 


తన్వాళుల్కం. నూరేళ్ళ నమాలోచనం.. రా 467 


శాయశక్తులా యత్నించింది. ఊళ్ళోని ేలుడుగాయల్ని నలుగుర్నీ తనయింటకజేర్చి, కరటకుడి, 
శిష్యుడీ పలాయనానికి రహదారి ఏర్పరిచింది. 

తాను మంచిగా వుండటమే కాదు, ఇతర్లను మంచిడారిలో పెట్టాలని చూస్తుంది 
మధురవాణి. పూటకూళ్ళమ్మ సొమ్ము తినేస్తున్న గిరీశానికి వూటకూళ్ళమ్మ చీవురుచేతనే 
బుద్ది చెప్పించాలనుకుంది. కొంచెంలో అది తప్పిపోయింది. రామప్పని తలుపు తీయక ఏడిపించి, 
శిష్యుడిచేత “నీ యిల్లు యెక్కడే చిలుకా” అనీ, “ఊరికి ఉత్తరాన సమాధిపురములో కళ్లు 
యిల్లున్నదే చిలుకా” అనీ, “కలలే చుట్టాలు కళ్చులే బంధువులు కన్నతల్లెవరే చిలుకా” అని 
పాట పాడించి కాస్త ముందుగతి చూసుకోమని రామప్పని హెచ్చరించింది. కరటకశా, స్త్రితో 
“తమలాంటి పండితోత్తములు మాత్రం కార్యావసరం కలిగినప్పుడు వూరూవాడా వెతికి 
మధురవాణిదగ్గర లాచారీ పడవచ్చును” అనీ, “నేను కలెక్టరును చూడనంటు మీ మనస్సు 
చివుక్కుమనడం యొట్టిది” అనీ, *చిత్రగుప్పుడికి లంచం యివ్వగలరా? అతడిదగ్గరికి మధురవాణిని 
పంపి చేసినపాపాలు తుడువుపెట్టించడానికి వీలువుండదు కాబోలు!” అనీ తల వాయగొట్టింది. 
ఇవి చాలక శిష్యుణ్ణి అప్పుడు పిలిచి వాడిచేత ఇందాకటి పొటు పాొడించింది. కరటుకుడు 
ఎంత చెడ్డా చదువుకున్నవాడు గనక “మనసు మళ్ళించుకుందాం” అని తీర్మానించుకున్నాడు. 
సౌజన్యారావుగారు మంచితనంవల్లే తన ఫీజుకి ఒప్కుకున్నాడు గాని మోజువల్ల కాదని చక్కగా 
తెలిసివుండడం చేతను, చెడనివారిని చెడగొట్టవద్దని తల్లి ఉపదేశించి ఉండడముచేత, ఆయన్ని 
రక్షించి యావజ్జీవం కాపాడే తనవారన్నవారిని సంపాదించుకుంది. సత్పురుషుడనే నామము 
సార్రకముగా గల (శ్రీకృష్ణుణ్ని పొంది కృతార్జురాళ్లై వెళ్ళింది. మధురవాణివంటి మంచి మనిషి 
వున్నదా? 

మధురవాణికి మనస్సూ, రూపమూ మాత్రమే కాదు. స్నేహమూ (ప్రేమా కూడా 
వున్నాయి. శృంగారం వన్నెచెడిన దగ్గరనుంచీ బంగారం గదా తేటుతేవాలి? ఆ బంగారాన్ని 
కరటకశొ స్త్రి,కి ధార పోసింది. ఆమె స్నేహం ఎన్న నేల? ఇక వలపాం పాప మామెకి బ్రతుకే 
లేదు. "హెడ్డుకాని స్టేబు దగ్గిర్నుంచి సౌంజ్ఞ చేసేవాడే. అసిరిగాడి దగ్గిర్నుంచీ “వంతులు యింట్లో 
లేనప్పుడల్లా కనిష్టీబు మధురవాణితో వుంటా'డని చెప్పి యాగీ పె్టేవారే. ఈగల్లాగ ముసిరే 
మగరాజులందరిలోనూ ఆమె హృదయాన్ని చూరగొన్నది ఒక్క కరటకుడి శిష్యుడు మామే. 
“ఈ చిల్లంగికళ్ళు నీ కేదేవు డిచ్చాడు' అని వాణ్ని ముద్దెట్టుకుంది. *నీ బుగ్గ కొరికేతునా” 
అని ముద్దు చేసింది. “ముందు దాసరివేషం వేస్తాను. అగ్రహారం పోయి నీ గురువును 
చేరుకుందువుగాని' అని అభినూనం చూపింది. నా దగ్గిర శిష్యరికం అంకు యేవేంంజెయ్యాలో 
తెలుసునా?” అని “నన్ను ముదైట్టు కొమ్మన్నవ డల్లా ముద్దెట్టుకోవారలి” అని వప్పించింది. 
ఆడవేషంలో అతడున్నపుడు ఏదో మిష కల్పించుకుని నీకు సిగ్గులేదే లంజా! అని బుగ్గ 
తణివింది. చివ్వర అతడు వినకుండా కరటకుడితో యిక అతణ్ని నాటకాలాడించీ, ముండలిళ్ళకి 
తిప్పీ చెడగొట్టకండి' అని ఉపదేశించింది. వాళ్లు వెళ్లిపోయినారు. పాపం, అంతవరకూ నా 
అన్నవాళ్ళు _ లేకపోయినారు. సౌజన్యారావుని పట్టింది. మంచిదాన్ననిపించుకుంది. _శ్రీ,కృమ్ణుణ్ని 
వక్షమ్రున ఆనించుకుని చేతులు జోడించింది. ఎంత చిత్రమైన మనిషీ మధురవాణి! 


(భారతి - జూన్‌ 2950) 


468 కన్యాశుల్కం: నూరేళ్ళ నమూాలోచనం... 


కన్యాశుల్క_ంలోని మధురవాణి 


శ కొడవటిగంటి కుటుంబరావు 


గురజాడవారి “కన్యాశుల్బ్క_ం”లోని పా(త్రలలాగా సజీవంగా ఉండే పాత్రలు ప్రపంచ నాటక 
సాహిత్యంలోనే అరుదని తోస్తుంది. వాటిలో మధురవాణి పాత్ర అక్షరాలా అపూర్వమైనది. 
ఈ పొత్రను గురించి లోగడ కొందరు రాసినట్టు గుర్తు. కొందరు మధురవాణిని వసంతపేనతో 
పోర్చినట్టు కూడా జ్ఞాపకం, వసంతసేన మధురవాణికన్న ఉదాత్తమైన పాత్ర అనటానికి 
సందేహంలేదు, కాని అది మధురవాణిలాంటి “ఏీమూ, నెత్తురూ” గల “పాత్రమటుకు కాదు. 
అపారప్రజ్ఞావంతుడు సానబట్టిన వజం మధురవాణి పొటత్ర. దాన్ని ఎటునుంచి చూసినా ఏదో 
రంగుచిమ్మి, కళ్ళు జికేలు  మంటాయి. 

“కన్యాశుల్కం” రచనలో మధురవాణి పాత్రను గురజాడ ఎలా పొదిగినదీ ఇవ డు నేను 
చర్చించబోవటంలేదు. ఆ నాటకం చదివేవాడికీ, చూసేవాడికీ మధురవాణి పాత్రకు 
సంబంధించిన వివిధ లక్షణాలూ, వటుత్వమూ ఎలా వ్యక్తమవుతాయో పైపైన తడిని 
(పస్తావించుతాను. 

నాటకం ప్రారంభమైన కొద్ది క్షణాలకే మనం మధురవాణి పేరు వింటాం. గిరీశం తన 
స్వగతంలో “మధురవాణిని వదలడవంలు ఏమీ మనస్కరించకుండా వున్నది..యూ రాత్రికి 
మధురవాణికి పారైింగ్‌ విజిల్‌ యివ్వందే పోగూడదు! అంటాడు. 


తరవాత వచ్చే దృశ్యంలో మనం మధురవాణిని ఆమె ఇంట్లోనే చూస్తాం. ఆమెను 
ఉంచుకోవటానికి వచ్చిన రామప్పంతులు నుంచి డబ్బు రాబట్టటానికి మధురవాణి తన వృత్తికి 
సహజమైన నయవంచన ఉపయోగిస్తుంది. కాని ఆమె అనేదానిలో వంక పెట్టటానికి వీలుండదు; 
నీతి నిజాయితీలను ఆమోదించేవాళ్ళు ఆమె మాటలు నమ్మితీరాలి. అవి 'నేవకపారు అబద్దాలు 
కావు. 

నిజానికి మధురవాణి ఈ నాటకంలో ఎదుర్కొనే పాత్రలలో రామప్పంతులును మించిన 
మేధావులూ, గడుసువాళ్ళూ ఉన్నారు. కనుకనే ఆమె రామప్పంతులుతోనూ, గిరీశంతోనూ 
పిల్లి ఎలుకలతో ఆడుకున్నట్లు ఈ సందర్భంలో ఆడుకోగలుగుతుంది. మంచంకింద దాక్కున్న 
రొమప్పంతులుకూడా, లా! ఏమి" నీతయిన మనిషి యిది” అని మధురవాణికి 
కితాబు ,యిస్తాడు. మరి కాస్పేవటికి గిరీశం ఆమెను గురించి, “యిదేమిటో మంచిమనిషి 
అని  భమించాను” అంటాడు. వచ్చేవాడి కళ్ళు మూసుకుపోవడమూ, వెళ్ళేవాడి కళ్ళు 
తెరుచుకోవటుమూ సబబేకదా! 

అయితే, ఆఖరుక్షణందాకా తాను మంచి మనిషి అని గిరీశాన్ని నమ్మించగల మధురవాణి 
ప్రజ్ఞను మనం మెచ్చుకోవాలి. 


గిరీశం మధురవాణిని ఎలా ఉంచుకోగరిగాడు? వూటకూళ్ళమ్మ డబ్బు 20 రూపాయలు 
“డాన్సింగ్‌ గరల్‌” కింద ఖర్చు బెర్టేశానని గిరీశం తన స్వగతంలో అంటాడు. ఆ డబ్బంతా 
తెచ్చి మధురవాణికే ఇచ్చినట్టు పూటకూళ్ళమ్మ ఆరోపణ చేస్తుంది. కాని గిరీశం నుధురవాణిని 
ఆర్దికంగా పోషించలేదని ముందు ముందు స్పష్టమవుతుంది. 

మధురవాణి, మనుషులను గాడిదలను చెయ్యటంలో ఎంత నేర్చుగలదో, అవసరమైతే 
సముదాయించటంలోనూ అంత చాకచక్యం గలది. గిరీశం తనను కొట్టి పోతే రామప్పంతులు, 


కన్వాళుల్క 0. నూరేళ్ళ నమాలో చనం... 469 ) 


“కనిప్టీబుకు కబురంపించు,” అంటాడు. “యెందుకు పద్లీకున అల్లరీ అవమానమున్నూ! రేపో, 
యెల్లుండో వాడికి దెబ్బకి దెబ్బతీసి పగ తీర్చుకుందురుగాని!” అంటుంది మధురవాణి. అందులో 
ఉన్న “కాంప్లిమెంటు” కూడా అర్థం చేసుకోలేని శుంఠ అయిన రామప్పంతులు, “మనకెందుకు 
శరీరాయాసం? యీ వెభవని వజ్యండు కోర్టులంటా తిప్పకపోతే నేను రామప్పంతుల్ని కాను, 
చూడు నా తమాషా?” అని తన అసమర్హతనూ, కోర్టుషక్షి ఘనతనూ ఒకేసారి చాటుకుంటాడు. 
అప్పటికీ మధురవాణి, “దొంగదెబ్బ కొట్టినవాడిదే అవమానం, మీదికాదు!” అని అశక్తుణి 
బుజ్జగించినట్టు బుజ్జగిస్తుంది. ఈ నాజూకుకు కూడా అర్హుడుగాని రామప్పంతులు, “నొప్పెవడి 
దనుకున్నావు?” అని మధురవాణిని అడుగుతాడు. 

అయితే, “యీ రామప్పంతులు కథ పైకి పటారం లోవల లొటారంలా కనిపిస్తుంది. 
యీవూారు వేగం సవరించి చెయ్‌ చిక్కినంత సొమ్ము చిక్కించుకొని పెందరాళే మరో కొమ్మ 
పట్టుకోవారి” అని మధురవాణి న్నిర్భయించుకొనటానికి ఎంతోకాలం పట్టదు. అయితే ఆమె 
రామచంద్రపురం అగ్రహారం నుంచి విశాఖపట్నం చేరేలోపుగా ఎంతో (గంథం నడవటుమే 
గాక, అందులో మధురవాణి [ప్రముఖమూ, కీలకమూ అయిన పోత్ర నిర్వహించటుము కూడా 
జరిగింది. 


స్వావలంబన: 


మధురవాణే తనతో సంబంధం గల వాళ్ళందరి గుట్టు మటూూ" తెలుసుకోగల మనిషిలాగా 
కనిపిస్తుంది. గిరీశం విషయంలో పూటకూళ్ళమ్మ సంగతీ, రామప్పంతులు విషయంలో 
మీనాక్షి సంగతీ ఆమెకు తెలుసు. ఆమె తన  యోగకశేమాలు తాను చూసుకుంటుందిగాని, 
వాటికోసం ఇతరుల పైన ఆధారపడదు. అయినా ఆమె ఇతరుల యోగక్రేమాలూ చూడగలదు. 
ఈ సంగతి మనకు త్వరలోనే తెలుస్తుంది. 


ఆమె స్వావలంబనలో ఒక అంశమేమంటే ఆమె దాదాపు చివరిదాకా తన వృత్తిని 

పల్లెత్తుమాట అనదు, తన వృత్తి ధర్మాన్ని విస్మరించదు. “విద్యవంటి వస్తువు లేదు, 

ర నానో ఇ 

నిజమే-ఒకటితప్ప. అదేంవిటి? విత్తం. డబ్బురాని విద్య దరిదహేతువు” అని ఆమె తన 

వీణమీద సాధన కట్టిపెట్టుతుంది. “హెడ్డుకానిస్టిబు సౌజ్ఞచేసి వెళ్ళాడు. అతడు యిచ్చేదీ చచ్చేదీ 
ళం ట్స బు లు Ca 

లేదుగాని, జట్టేలేవైనావస్తే ఓ వొడ్డు కాస్తాడు” అంటుంది. 


మధురవాణి స్వావలంబన ఎంత సమర్హమైనదో, ఆమె ఆత్మవిశ్వాసం అంత అచంచలమైనది. 


ఎలాంటి పరిస్థితిలోనూ ఆమె తడబడటమూ, బేజారెత్తటమూ, నిస్పహాయురాలు కావటమూ 
మనం చూడం. 


మరో మధురవాణి 

సుబ్బిని లుబ్బావధాన్గు పెళ్ళాడే ప్రయత్నాన్ని భగ్నం చెయ్యటానికి కరటకశా,స్తి తన 
శిష్యుడికి ఆడపిల్ల వేషం చేసి రామప్పంతులు సహాయంకోసం వచ్చి, అక్కడ మధురవాణిని 
చూసి అశ్చర్యపడిపోతాడు. కరటకళా,స్తి మధురవాణి విటులలో ఒకడు. కాని అతనితో 
మధురవాణి రామప్పంతులుతోనూ, గిరీశంతోనూ వ్యవహరించినట్టు వ్యవహరించదు - మరో 
మధురవాణి అయిపోతుంది. ఆమె మాటలలో చిత్తశుద్దీ, ఆప్యాయతా, మర్యాదా, స్నేహభావమూ 
కనిపస్తాయి. “యిన్నాళ్ళకైనా యీ దీనురాలు మీకు జ్ఞాపకం రావడం అదెంత కాదు?” 
అంటుందామె. తనను గిరీశం ఉంచుకోవటం ఎలా జరిగిందో, ఆమె కరటకశాస్త్రికి చెప్పి, 
“మొన్నటిదాకా గిరీశంగారు నన్ను వుంచారుగాని, డబ్బుకి యటాముటీగా వుండేది” అని 
బయట పెట్టుతుంది. ఆమె రామప్పంతులుతో వచ్చెయ్యటూనికి డబ్బే కారణం. 

అదేం చిత్రమో, మధురవాణి ఇతరులపట్లు ఏ విధమైన సాధుభావం ప్రదర్శించినా అవతలి 
వాళ్ళు ఆ మర్యాద దక్కించుకోలేరు. గడుసుపిండం కరటకశా, సి, కూడా వవ లో కాలేస్తాడు! 


“గిరీశం నిన్నుంచుకున్నాడా? మా మేనల్లుడికి చదువు చెప్పడానిక్కుదురుకుని మావాళ్ళించ్లో 
చేరాడు. వాడికి పెందరాళలే ఉద్వాసన చెప్పారి”అంటాడు. 

వెంటనే మధురవాణి, “నా దగ్గరికి వచ్చినవాడల్టా చెడిపోయినాడో?....మీ భార్యాగారు 
ముందు మిమ్మల్ని మెడ పెట్టుకుని యింట్లోంచి తరవ్వంలిసింది” అని మెత్తని చెప తో 
కొడుతుంది. ఇందులో గిరీశాన్ని సమర్రించటం [పధానంకాదు, ఆత్మాభిమూనమే (ప్రధానం. 


కరటకశా స్త్రి, వెంటనే హాస్యంగా ఆ చెప ప దెబ్బ స్వీకరిస్తాడు. వెంటనే మధురవాణి ఆ 
విషయం వదిలేస్తుంది. 


“నీలాంటి మనిషి మళ్ళీ వుందా?” అన్న కరటకశాస్త్రితో మనం పూర్తిగా వీకీభవించవచ్చు. 
స్నేహితులకు సహాయం 


కరటకశా(స్త్రి ఆడదలచిన నాటకం గురించి తెలుసుకోగానే మధురవాణి ఆ నాటకంలో 
తాను నేపధ్యపా[త భరించి, ఆ నాటకం విజయవంతం చెయ్యటానికి వూనుకుంటుంది. తన 
“చెయ్యి” ఏ మాత్రమూ బయటపడకుండా మధురవాణి ఈ పని ఎంత నేర్పుగా సాధించేది 
మనం చూస్తాం. ఆమె కరటకశాస్త్రి,కి అవసరమైన సలహాలు ఇస్తుంది; కరటుకశా స్త్రి, “నిన్ను 
సంతోష పెట్టడం నావిధో అనే సరికి “ఆ మాట మీరు సెలవివ్వడం నాకు విచారంగా 
వుంది. వృత్తిచేత  వేశ్యని గనక చెయ్యనలసినచోట్ల |ద్రవ్యాకర్ణణ చేస్తానుగాని, మధురవాణికి 
దయాదాక్రిణ్యాలు సున్న అని తలచారా? మీ తోడబుట్టుకి (ప్రమాదం వచ్చినప్పుడు నేను 
డబ్బుని ఆశిస్తానా?” అంటుంది. 

మధురవాణిని పూర్తిగా అర్హంచేసుకున్న పాత్ర నాటకంలో ఎక్కడా కనబడదు. అందరితోబా శీ 
కరటకశాస్త్రీనూ. అయినా ఆమె కరటకశాస్త్రి స్టాలిత్యాలను సహించినట్టు రామప్పంతులుని' 
సహించలేదు, రామప్పంతులిచ్చిన డబ్బు తన తల్లికి పంపేశానన్నపడు మధురవాణి 
అబద్దమే ఆడి వుండవచ్చు. కాని రామప్పంతులు “వొట్టబద్దాలు” అనేసరికి మధురవాణి 
దురభిమానం (ప్రదర్శించి తాళాలగుత్తి అతగాడి మొహాన కొట్టి, “చూసుకోండి” అంటుంది. 
చూడాలని రామప్పంతులు అనుకోలేడని మధురవాణికి బాగా తెలుసును. ఈ ఆత్మాభిమాన 
'ప్రదర్శనతోబాటు మధురవాణి కరటకశా,స్తికి ఒక అవకాశం కూడా కల్పించింది. అతను తన 
పని చెప్పకముందే రామప్పంతులుకు పాతికరూపాయలిచ్చేసి, “క్షయంటు” అయిపోగలుగుతాడు. 

ఈ నాటకంలో అనేకచోట్ల మధురవాణి ప్రవర్తన బహుళార్హసాధకంగా ఉండటం మనం 
చూస్తాం. అందుచేతనే మన దృష్టిలో నుధురవాణి కళలు హెచ్చుతున్న కొద్దీ, నాటకమంతటిలోకి 
మృణ్మయపాత్ర అనదగిన బుచ్చమ్మ  వ్యామాహంలో పడిన గిరీశం దృష్టిలో మధురవాణి 
“రంగువేసిన గాజువూసోగానూ, బుచ్చమ్మ  *వ్యూర్‌ డైమండ్‌” గానూ కనిపిస్తారు. 

ప్రధాన పాత్ర 

“కన్యాశుల్కంలో నాయికా, నాయక పాత్రలంటూ లేవు. అందులో మధురవాణి పొత్ర 
ఒకటే (ప్రధానపాత్ర. నాటకానికి నడిబొడ్డయిన చతుర్దాంకంలో మధురవాణి మానసిక శక్తులూ, 
(పజ్ఞాపాటవాలూ పరాకాష్ట అందుకోవటం మనం చూస్తాం. ఇందులో ఆమె, లౌకికజ్ఞానంలో తనను 
మించినవాడు లేడనుకునే రామప్పంతుల్నీ, తనకన్న రెండున్నరరెట్టు వయసుగల లుబ్బావధాన్డునూ 
కీలుబొమ్మలుచేసి ఆడించటమేగాక, మూడో బ్రాహ్మడైన కరటకశ్ళ్యాస్త్రిని ఒక ఒడ్డుకు 


చేరుస్తుంది. క్షణం పాపైనా మిగతా పాత్రలు మధురవాణి పట్టునుంచి తప్పించుకున్నాయనే 
భావం మనకు కలగదు. ప్రసిద్దమైన మధుఠవాణి నవ్వు - దాన్ని వట్టుకుందామనే శిష్యుడు 


చూస్తాడు! - కరటకశా,స్ర్రికి ఎంతగా ఉపయోగపడిందో ఊహించటం కష్టం. 
ఈ ఘట్టంలో మధురవాణి ప్రయత్నాలు ఎంత విజయవంతమైనా (శవమపడకుండా మాత్రం 
సాగలేదు. ముందు గిరీశం గురించి ప్రస్తావించి రామప్పంతుల్ని హడలగొట్టుతుంది. 


కన్వాకుల్కం: నూరేళ్ళ నమాలోచనం.. 471 


(అగ్నిహోత్రావధాన్సు కూతుర్ని లుబ్బావథాన్లు చేసుకుంటు గిరీశం పెళ్ళికి వస్తాడు!) ధైర్యమూ, 
అధైర్యమూ సమపాళ్ళుగా పోస్తుంది, పిల్లీ ఎలుకా ఆట ఆడుతుంది. అంచెలంచెలమీద 
లుబ్దావధాన్లును అనగ్నిహేత్రావధాన్లు సంబంధానికి విముఖుళ్లే చేస్తుంది. అతితా అంమినూక 
లుబ్దావధాన్లు వద్దనుకున్న సంబంధం గురించి గునుస్తున్నట్టు కనబడగానే, “నిమిషంకింద పెళ్ళి 
వద్దన్నారే! యిప్పుడు పెళ్ళి తప్పిపోయిందని కోపవాలి” అని, గొ్యరెను మళ్ళించినట్టు 
మళ్ళిస్తుంది. అప్పటికీ ఆ “గారె” సులువుగా మళ్ళదు. “ఏమి యీ మనుగవారి చిత్రం! 
యింతసేపూ పెళ్ళి వద్దని వగిస్తిరి? యిప్పుడు పెళ్ళి తప్పిపోయిందని 'వగిస్తిరి. నిజంగా మీకు 
పెళ్ళాడాలని ఉందండీ?” అని మధురవాణి లుబ్జావధాన్లును నిలవదీసి అడుగుతుంది. 
ఇప్పటికింకా కరటకశా స్త్రి నాటకానికి వూర్వరంగమే.- - రెండో సంబంధం కుదిరేటట్టు 
చేసేముందు ఉన్న సంబంధం తప్పించటం. ఈ పూర్వరంగంలో (ప్రతి చిన్న ఎత్తూ 
మధురవాణిదే; కాని ఆ సంగతి రామప్పంతులుకుగాని, లుబ్బావధాన్లుకుగాని చచ్చినా అంతుచిక్కదు. 
అదీ మధురవాణి (ప్రజ్ఞ! వాళ్ళు తమ స్వార్థం కోసమే నిర్గయం జరుగుతున్నదనుకుంటారు. 


ఉత్తర రంగం మొదలుకాకముందు మధురవాణి లుబ్బావధాన్టుతో విచిత్రమైన మాట 
అంటుంది. “నేను మీ యింటికి వెళ్ళిపోయొస్తాను. రండి. పెళ్ళీ గిళ్ళీ మానెయ్యండి. మీకు 
సెళ్ళాంకన్నా యెక్కువగా సంరక్షణ చేస్తాను” అని, లుబ్జావధాన్లుకు ఇంకో సంబంధం చూసే 
ఆలోచన రాకుండా చెయ్యటానికి ప్రయత్నిస్తుంది. ఆమె ఎత్తులు బహుశ [వయోజనాత్మకంగా 
ఉంటాయనటానికి ఇది మరో మంచి నిదర్శనం. ఈ దెబ్బతో రామప్పంతులు లుబ్దావధాన్లచేత 
రెండో సంజంధానికి ఒప్పించటానికి మరింత గట్టుగా (ప్రయత్ని స్తాఢు -- అతనికి నిజంగా 
మధురవాణి వెళ్ళిపోతుందని భయమే. అంతేగాక, సానిదాన్ని తెచ్చి ఇంటో ఉంచుకునేది 
అనూహ్యమైన లుబ్దావధాన్లుకు పెళ్ళాం “సంరక్షణ” మీద మోజు తగ్గకుండా ఉండిపోతుంది, 

అయితే, తెరిసో తెలియకో మధురవాణి ఈ మాట అని రానుప్పంతులువని మరింత 
కిష్టం చేసింది. కస్టైనా, కంవనా కాలని లుబ్ఞావధాన్లు, “పెళ్ళి ప్రయత్నం నూనుకోవడమే 
ఉత్తమం అని తోస్తుంది యేవింటి శలవు?” అంటాడు. “నా శలవేం యేడిసింది? మధురవాణి 
శలవైంది. దాని బుద్దికి ఆనందించి అలా నడుచుకుంటున్నారు” అని రామప్పంతులు తన 
లక్ష్యమే మధురవాణి లక్ష్యమని ఊహించడం సాధ్యమా? 

కరటకశొ స్త్రి వని తీరిపోయింది. అతని శిష్యుణ్ణి ఆడవేషంలో లుబ్దావధాన్లు పెళ్ళాడాడు. 
అర్హరాత్రి వేళ శిష్యుడు వేషం విప్పేసి, మధురవాణి కంకుతో సహా పారిపోయి మధురవాణి 
ఇంటికి వచ్చి, తన “వెంట్రిలాక్షిజం"లో మధురవాణి ఇంట చిన్న తుఫాను రేపాడు. నాడు 
రామప్పంతులు గొంతుతో మాటాడితే మధురవాణి మోసపోతుంది. అపజయం ఎరగని 
మధురవాణి “జారా ఇంద్రజాలి! పంతులుగొంతుక యెలా పట్టావు? నన్నే మోసప్పుచ్చితివే!” 
అని తన గొవృతనం చాటుకుంటూనే శిష్యుణ్ణి మెచ్చుకుంటుంది. 


తుఖానుమధ్య కొండ 


కరటకశా స్త్రి, ఆడిన నాటకానికి ఉత్తరకాండ ఒక పెద్ద తుఫాను, లుబ్దానధాన్లు పెళ్ళాడిన 
పిల్ల బావిలోపడి ఆత్మహత్య చేసుకుందని పుకారు పుట్టింది. శవం కనిపిస్తే రాబందులు 
పీక్కు తినటానికి వన్తాయి. శవం దొరక్క_పోయినా డపోలీసురాబందులు పీక్కు. తింటాయి. 
చచ్చిపోయినదాని దయ్యాన్ని సీసాలో బంధించారు కదా? ఆ సందట్లో తన కంళు 
తెచ్చియ్యమని మధురవాణి రామప్పంతుల్ని లోవలికి రానియ్యలేదు. అవే రామపుంతులుకు 
విడాకులు. తరవాత మధురవాణి అగ్రహారం నుంచి బిచాణా ఎత్తేసి, విశాఖపట్నం చేరింది. 

లుబ్బావధాన్నూ, కరటకశా స్త్రి కూడా మెడలోతు ఊబిలో కూరుకుపోయారు. మధురవాణి 
కరటుకశా స్త్రీతో “యెప్పడైనా వ్వ్‌ యిద్దరి ప్రాణాలకీ నేను కనికరించి అడ్డుపడారిగాని, 


కన్యాశుల్యు ౦: యూ లేళ్ళ నసనమాలోచనం... 


మరి యెవడికీ సాధ్యంకాదనుకుంటాను,” అన్నమాట అక్షరాలా నిజం. కాని తాను వాళ 
ప్రాణాలకు ఎలా అడ్డు పడగలదో చెవ్పదు. మధురవాణి కంటు ఇస్తే, దాన్నీ, తాను తీసుకున 
పన్నెండునందలు రొక్కాన్నీ లుబ్దావధాన్లుకు " పంపిస్తే చిక్కు విడిపోతుందంటాడు కరటకళశౌా, స్త్రి. 
ఆమె కంకు ఆమెకు తిరిగి రావటానికి సౌజన్యారావు వంతులు ఒవకుంటాడా అంటాడు. 

మధురవాణి తనను సౌజన్యారావుపంతులు దగ్గరికి తీసుకెళ్ళమంకే కరటకశా, స్త్రి అభ్యంతరం 
చెబుతాడు- ఆయన చాలా మంచివాడూ, నీతిపరుడూనూ! (కరటకశా, స్త్రి, సౌజన్యారావువంతుల్ని 
మధురవాణి నుంచి కాపాడుతున్నాడు.) 

“నిజవేందో సౌజన్యారావుపంతులుగారితో చెప్పి మీరుకూడా కొంచెం లోకోవకారం చెయ్య 
రాదా?” అని మధురవాణి అడిగితే కరటకశా,స్త, తనకు మారిన ధర్మం ఉంటుందా అని 
స్వార్హం బయట పెడతాడు. మధురవాణి తన కంట తనకు తిరిగి రావటం గురించి 
అనుమానం వెలిబుచ్చినప్పుడు అతను, “యెంతసేపూ డబ్బు డబ్బేనా? స్నేహం, వలపూ 
అనేవి వుంటాయా?” అంటాడు. 

“స్నేహం మీలాటివారి చోట. అందుచేతనే కష్టవడి ఆర్జించిన కంచు మీపాలు 
చేస్తున్నాను...యిక వలపో? బతుకనేది వుంటే వలపువన్నె తెలుస్తుంది...సానిదానికి వలపు 
మనస్సులోనే మణగాలి, కొద్దికాలం వుండే యవ్వనాన్ని జీవనాధారంగా చేసుకున్న మా కులానికి 
వలపు ఒక్కచోశు....బంగారంమీద” అంటుంది. 

అప్పటిదాకా తన వృత్తిమీద ఎలాంటి ఆక్రేపణా చెయ్యని మధురవాణి ఈ సందర్భంలో 
ఒక చిత్రమైన కోరిక  వెలిబుచ్చుతుంది. “కాపు మనిషినై వుట్టి, మొగుడి పొలంలో వంగ 
మొక్కలకూ, మిరప మొక్కలకూ దోహదంచేస్తే, యావజ్జీవం కాపాడే తన వాళ్ళన్న వారు 
వుందురేమో?” 

మగవాడి (ప్రపంచంలో ఆడది తనకాళ్ళమీద తాను నిలబడటం (శమతో కూడుకున్న 
పని. అందులోనూ మధురవాణి ఒకరికి సహాయం చేసిన మనిషి, ఒకరి మీద ఆధారవడిన 
మనిషికాదు. ఆమెకు తన జీవిత విధానం భారమనిపించటంలో ఆశ్చర్యంలేదు. 

మధురవాణి నావ సౌజన్యారావు వంతులులాంటి రేవుని ఆశ్రయించటానికి సిద్దంగా 
ఉన్నది. అది (గ్రహించలేని కరటకశ్ళాస్త్రి తన స్వార్థం కోసం డిప్టీకలెక్షరును ఆశ్రయించమని 
మధురవాణికి సలహా ఇస్తాడు! (“ఆయన ఒక్కడే మమ్మల్ని కాపాడ గలిగిన వాడు”) ఇచ్చి 
చివాట్టు తింటాడు! చింత చచ్చినా పులుపు చావదన్నమాట “కన్యాశుల్కం"”లో చాలా 
పాత్రలకు వర్తిస్తుంది. కరటకశా, స్త్రి మధురవాణి నుంచి “గురోవదేశం” పొందికూడా ఆమెతో 
మర్నాడు “ఎంగేజిమెంటు” పెట్టుకోజూస్తాడు. మధురవాణి శిష్యుడిచేత చిలకపాట పాడించి 
కరటకశా స్త్రి, “తల వాయ గొట్టుతుంది.” 

చివరకు మధురవాణి ఎవరి సహాయమూ లేకుండానే మగ వేషంతో సౌజన్యారావుపంతులు 
పడక గదిలో (ప్రత్యక్షమయింది. చివరకు ఆయనకూడా మధురవాణి చేతిలో చిత్తుకాక తప్పలేదు. 
ఆయనలో వేశ్యాద్యేషం హేతుబద్ద్హంకాదని ఆమె నిరూపిస్తుంది. (“వేశ్యా సంపర్కం కలవాడు 
యెన్నడూ మంచివాడు కానేరడు” 

“వేశ్యలను పాటకు పిలవకపోతే వాళ్ళు బతకడం యెలాగండి?... పెళ్ళి చేసుకోగోరిన వేశ్యలకు 
కోరతగిన వరులు దొరకడం యెలాగండి? యెట్టివారినైనా సరే అని తమ అభిప్రాయమూ 
అండీ?” అని మధురవాణి సూటిగా అడిగితే సౌజన్యారావు, “ఈ సంగతి యింకా నేను 
బాగా ఆలోచించలేదు,” అనవలసిన దుస్త్టితిలో పడతాడు. 

మధురవాణి సౌజన్యారావును అంతటితో వదలదు, లోగడ కరటకశాస్త్రి,కి పర్షీక్షపెట్టిన స్టే 
సౌజన్యారావుకు కూడా పరీక్ష పెడుతుంది. లుబ్దావధాన్లును కాపాడటానికి ఆయన వేశ్యాద్వేషం 
మానుకుంటాడా? సౌజన్యారావు పిల్లికి చిక్కిన ఎలుకలాగా తన్నుకుంటాడు-- “నేను మట్టుకు 
వోడిపోయినానని ఒప్పుకుంటాను” అంటాడు. 


కన్వాళుల్క0: నూరేళ్ళ సమాలోచనలు. 473 ౧) 


సౌజన్యారావుపంతులు దగ్గరకూడా మధురవాణి తనకు కొన్ని నీతినియమాలున్నట్లు 
మాట్టాడుతుంది. ఈ ఎత్తు పూర్తిగా నిష్క్కవటం కాకపోవచ్చు. కాని ఆమె సౌజన్యారావు 
నీడలోనికి రావటానికీ, తన వృత్తి మానటానికీ నిశ్చయించుకున్న మాట నిజం. ఆ ప్రయత్నంలో 
ఆమె “కేసు”కు తగిన విషయాలు వెల్లడించటమేగాక, సౌజన్యారావును ఒక్కొక్క అడుగే 
దగ్గిరికి తెచ్చుకుంటుంది. 

ఈ విధంగా మధురవాణి పాత్రను గురజాడవారు సృష్టించారు. ఆ పాత్రలో అంతస్పంఘర్హణ 
లేకపోలేదు, కాని వాటిని మధురవాణి స్వశక్తితో వరిష్కరించుకుంటుంది. తాను కోరిన 
పరిస్థితులను తానే సృషస్టించుకుంటుంది. సామాన్య వేశ్య అయి ఉండి తన సమీపంలోకి వచ్చిన 
అందరికన్నా తనది హెచ్చుకుశా(గబుద్ది అని నిరూపిస్తుంది. నిజంగా అవూర్వ సృష్టి 


(గురజాడ నంన్మరణ సంచిక) 


CD-R? నూరేళ్ళ సమాలోచనం... 


అసలు మధురవాణి బాత అవసరమా? 
కనా. 


శృిపాద గోపాల కృష్ణమూర్తిగారితో ఆయన మిత్రుడొకాయన ఒకసారి రెండవ 
'కన్యాశుల్క_ములోని పాత పోషణము అని ఒక వ్యాసం రాస్తానం బే ఇ కన్యాశుల్కంలో 
పాత్రలెవరున్నారూ; ఉన్నది ఒకళే పాత *'మధురవాణ్‌' అన్నారట. (“మధురవాణి గురజాడ 
సంస్మరణ సంచిక; 1976; దక్షిణ ఢిల్లీ అంధ్ర సంఘ (ప్రచురణ). అంటే, ఒకవిధంగా 
చెబితే మిగిలిన కన్యాశుల్కం పాొ[త్రలన్నింటినీ మధురవాణి మింగేసిందన్నమాట. ఆమెకు 
మింగుడు పడనిది ఒక్క గిరీశం మాత్రమే అనిపిస్తుంది. గిరీశం (ప్రస్తావన వచ్చిన (ప్రతి 
సందర్భంలోనూ ిరీశంగారు అంటూ మధురవాణి తన గౌరవాన్ని వ్యక్తీకరించుకొంటూ 
ఉంటుంది. గిరీశాన్ని కుక్కలతో పోలుస్తున్నప్పుడు కూడా గిరీశంగారు అనే అంటుంది. 
(6-6) కాగా, కన్యాశుల్కం అనగానే చటుక్కున అందరికీ స్టురించే/గుర్తుకొచ్చే పాత్రలు 
రెండే-ఒకటి-గిరీశం; రెండు-మధురవాణి. (ప్రస్తుతానికి గిరీశం విషయం అలా ఉంచితే - 

మధురవాణి 'గురజాడ సృష్టించిన ఒక అద్భు తమయిన వ్యక్తి. అపూర్వమయిన వ్యక్తి; 
అంతేకాదు; “వసంతసేన కం మధురవాణి గొవృ సృష్టి అనీ; ఎంత గొప్ప పాత్రను 
సృష్టించాడు గురజాడ! అనీ శ్రీశ్రీ ఆశ్చర్యపడ్డారు. వసంతసేన, మృచ్చకటిక (వ్రస్తావన 
కన్యాశుల్కం (7-6)లో మధురవాణి ద్వారానే వస్తుంది. అయితే, ఏ మాత్రమూ ప్రస్తావన 
లేకపోతేనేంగాని, భవభూతి రచించిన మాలతీమాధవంలోని 'కొమందకి' కన్నా కూడా 
మధురవాణి గొప్పదని కేతవరపు రామకోటిశ్నాస్త్రి (మళ్ళీ కన్యాశుల్కం గురించి చరిత 
(ప్రచురణ, 1992) అన్నారు. కాళ్ళకూరి వారి చింతామణి కన్నా, పానుగంటివారి “సుందరి'కనా 
కూడా మధురవాణి గొప్పదని రమణారెడ్డి (మహూదయం, విశాలాంధ్ర ప్రచురణ, పు. 386 
అన్నారు. 

మధురవాణి చాలా గొప్పది అనటానికి కన్యాశుల్కం నుంచే ఒక వాక్యాన్ని అనేకమంది 
విమర్శకులు తరచుగా ఉటంకిస్తుంటారు. “మధురవాణి అంటూ ఒక వేశ్య శిఖామణి ఈ కళింగ 
రాజ్యంలో ఉండకపోతే భగవంతుడి సృష్టికి యంత లోవం' వచ్చి ఉండును! అని మధురవాణితో 
కార్యార్హిగా వచ్చిన కరటక శాస్త్రి అన్నమాట అది. తన పబ్బం గడుపుకోవటానికి ఎదుటి 
వారిని ఉబ్బేసే (ప్రవృత్తి గల కరటక శాస్ర మాట అది. తనని ఉబ్బేస్తున్నాడని, అది అతడు 
అవసరం కొడ్డి అన్నమాట అనీ మధురవాణికి తెలుసు, అందుకే ఆమె - “సృష్టికి లోపం 
వచ్చినా రాకపోయినా, ఇప్పటి చిక్కుల్లో తమకు కించిత్‌ లోపం వచ్చి ఉండును అని అననే 
అంటుంది. అంతేకాదు - 'మా తల్లి ధర్మవాం అని ఆమె నా చెవిలో గూడు కట్టుకొని 
బుద్దులు చెప్పబట్టికాని, లేకుంటే మీ వంటి విద్వాంసుల యిచ్చకాలకి మైమరచి, ఈపాటికి 
ఊళ్ళో సానుల వలె చెడిఉండనా”ో అనీ అంటుంది - కరటక శాస్త్రి ఆమె యౌవనాన్నీ, 
శృంగారాన్నీ పొగడినప్పుడు. మరి, ఇలాంటి ముఖస్తుతిపరుడిని (ప్రమాణీకరించి, అతని మాటల్ని 
ఉటంకించి - మధురవాణి గొప్పదని అప్పారావుగారు - కరటకశాస్త్రి మాటలుగా తామే 
తాము సృష్టించిన పాత్రను గురించి - చెప్పారనటంలో అర్హం లేదు. 

ఈ మాటు విషయం ఎలా ఉన్నా మధురవాణి అద్భు తత్వాన్ని అప్పారావుగా రే (ప్రచారంలోకి 
తీసుకురావటం యథార్హమే. 21-5-1909న ముని సుబహ్మణ్యానికి ఆయన రాసిన ఒక 
ఉత్తరంలో - కన్యాశుల్కం మొదటి కూర్పులో మధురవాణి వర్షింపరాని హేయమయిన నడవడిక 


కన్వాకుల్కం. నూ లేళ్ళ నమాలోచనం.. 475 


గలది. ఆ పాత్రకు ఎట్టి వన్నెచిన్నెలూ లేవు... (రెండవ కన్యాశుల్కంలో) మధురవాణి పాత్ర 
అంటే నాకు నేనే ముచ్చటవడుతున్నాను” అన్నారు. (గురజాడ లేఖలు, విశాలాంధ్ర ప్రచురణ, 
1958) ఈ విధంగా ఆయన మధురవాణిని ఉన్నతీకరిస్తూ ఉండటం; తరువాతి కన్యాశుల్కం 
విమర్శకులకు మధురవాణి విషయంలో మరింత ఉత్సాహం కలగటానికి దోహదవడి ఉండవచ్చు. 
ఏదేమయినా, రెండవ మధురవాణిని గురించి చాలామంది “అద్భుతంిగా రాశారు. వాటితో 
ఆమె చుటూ ఎన్నెన్నో విశేషాల అందాల మంచు తెరలు, పొగలు అలుముకొన్నాయి. అయితే- 


రెండవ కన్యాశుల్కుంలోని మధురవాణి పాత్ర తీర్పులోని జాదాత్త్యాదుల విషయం 
ప్రస్తుతానికలా ఉంచి, అసలు ఆ 'నాటకంిలో మధురవాణి అవసరం ఏమిటి” ఆమె నిర్వహించిన 
అనితర సాధ్యమయిన పాత లేదా కార్యం ఏమిటి? అని మొదట ప్రశ్నించుకోవాలి. మధురవాణి 
శేకపోతే నాటక కథాగమనంలో ఫలానా వని జరగదు - అనటానికి ఎంతవరకు వీలుంది? 
కన్యాశుల్కంలో ఉద్దేశించిన సమస్య తీరడానికి మధురవాణి ఎంతవరకు ఉపయోగవడిందనేడి 
అసలు ప్రశ్న. ఇంతగా కీర్తి పొందిన మధురవాణి గల రెండో కన్యాశుల్కొానికి పూర్వం; 
మొదటి కన్యాశుల్కం ఒకటి ఉందనే విషయాన్ని ఈ సందర్భంలో తరచుగా మరచిపోతూ 
ఉంటారు. అయితే ఆ మొదటి కన్యాశుల్కంలో మధురవాణి |పమేయం లేకుండా నే 
కధా నిర్వహణ సమర్రంగా సాగింది. ‘COlourless iniquity’ అని ఎర్కొన్న మధురవాణి 
ఉన్న మొదటి కన్యాశుల్కంలో, ఆమె ప్రమేయమంటూ ఏమీ లేకుండానే కథ సమర్ధంగా 
నిర్వహించబడినప్పుడు - రెండవ దానిలో అంతకన్నా మించి ఆమె అవసరం ఏం వచ్చింది? 


మొదటి కన్యాశుల్కంలో లుబ్బావధాన్ల ఇంటిలోంచి సుబ్బి వేషంతో పారిపోయి వస్తూ 
తెచ్చిన కంచు! నూ, లుబ్బావధాన్ల నుంచి కన్యాశుల్కంగా తాను తీసుకొన్న పన్నెండు 
వందల రూపాయలను కరటకశ్ళొస్త్రి, పోస్టు ద్వారా పంపినప్పుడు లుబ్బావధాన్ల మీది కేసు 
కొట్టుకుపోయింది. మరి, రెండవ కన్యాశుల్కంలో కూడా తన శిష్యుడు సుబ్బి వేషంలో 
తెచ్చి, మధురవాణికిచ్చిన కంచును కరటకశ్ళాస్తి ఆమెను పొగడి తీసుకుంటాడు. డబ్బూ, 
కంచు లుబ్దావధాన్లకు పంపిద్దామనీ నిర్ణయించుకొంటాడు (5-5, 6) మరి, అవేమయ్యాయో 
తెలియదు. మధురవాణి సౌజన్యారావు దగ్గరికి ఎందుకు రావలసి వచ్చింది? అంశు మధురవాణి 
ఇక్కడ కరటక శాషస్త్రిని మింగేసిందన్నమాట. అంశ కరటకశా స్త్రి దొంగ అయ్యాడు, 
మధురవాణిని ఉన్నతంగా చూవడంకోసం శాస్త్రి బరి అయ్యాడన్నమాట. గిరీశం కూడా 
చివరకు ఇందుకే బరి అయ్యాడు. అందుకే కావచ్చు, గిరీశం చివరకు - డామిట్‌, కథ 
అడ్డంగా తిరిగింది” అంటాడు. గిరీశాన్ని బరి చేయటంలో భాగంగా అప్పారావుగారు ఆ మాటు 


అనిపించినా, భమిడిపాటి కామేశ్వరరావుగారన్నట్టు నిజంగానే నాటక కథ అనవసరంగా అడ్డం 
తిరిగింది. 


మధురవాణి ద్వారా వేశ్యా సమస్య ప్రదర్శింపబడిందా అంశ, నిజానికి అదీ జరిగినట్టు 
లేదు. కొడవటిగంటి కుటుంబరావు గారు అన్నట్టు - “దాదాపు చివరి దాకా తన వృత్తిని గురించి 
హీనంగా ఒక్క మాట అనదు” మధురవాణి ('కన్యాశుల్కం'లో మధురవాణి పాత్ర - గురజాడ 
సంస్మరణ సంచిక) పైగా, చాలా సందర్భాల్లో తాను ఇతర 'సానులకన్నా ఉత్తమురాలుగా 
(ప్రకటంచుకాంటూ ఉంటుంది. ఉదాహరణకు “ఫలానా పంతులుగారు ఫలానా నాన్నుంచుకొని 
బాగువడ్డారంశునే నాకు ప్రతిష్ట. మా ఇంటి సంప్రదాయం ఇది పంతులుగారూ! (3-1) అని 
రామప్పంతులుతో అంటుంది. కరటక శాస్త్రితో తన తల్లి, బుద్దులు చెప్పకపోతే “వూళ్ళో 
సాన్లవలె చెడివుండనా?” అని అంటుంది. మధురవాణి నిజానికి, చాలా తెలివయిన, వాక్సాతుర్యం 
ఎక్కువగా ఉన్న - ఒక అందమయిన వేశ్య. సౌజన్యారావు వంతులు అన్నట్టు 'సాగసరి'. 
ఆయన దృష్టిలో ఆమె “యెవరో కాలు జారిన సత్పురుషుడి పిల్లి. అవునో కాదో-నాటకంలో 
ఎక్కడా ఆధారం దొరకదు. కాని, తాను సృష్టించిన వేశ్య జన్మ, సాధారణ చేశ్యల కన్నా 


476 కన్యాతుల్భ_ ౦: నూరేళ్ళ నమూాలోచనం... 


ఉత్తనుమయిందని అప్పారావుగారి. తాత్పర్యం. కొండు భల్ట్రాయం”లోని మంజువాణి గూడా 
సహజ వేశ్య కాదు. కొండుభట్టు స్వామి ద్రోహం చేసి అమ్మితే రామసాని కొని మంజువాణిని 
వృత్తిలోకి దింపింది. “సంస్కర్త హృదయంిలోని సరళ కూడా, కథలో చితింపబడిన ఆమె 
(ప్రవృత్తిని బట్టి ఇలాంటిదే ననిపిస్తుంది. అయితే, అసాధారణ వేళ వల్ల వేశ్యా “సమస్య 
రూపుకట్టుదు. ఇక పరిష్కారానికి అవకాశమెక్కడ? అసాధారణత్వం వ్యక్తికే ప్రాధాన్యం 
కలిగిస్తుందిగాని సమస్యకు కాదు. అదలా ఉంచి, అప్పారావుగారు అసాధారణ వేశ్య అయిన 
మధురవాణికి వృత్తిపరమయిన ఒడుపులను గూడా అసాధారణంగానే సంపాదించి పెట్టారు. 

మధురవాణి కన్సించే. మొదటి సన్నివేశంలోనే ఆమె రానుప్పంతులు ఇచ్చిన నోట్లను 
విసిరిపారెయ్యటుం (1-2) ఆమెకు డబ్బుమీద ఆసక్తి, మమకారం "లేదనటానికి నిదర్శనంగా 
భావిస్తున్నారు. కాని, నిజం అది కాదు. రామప్పంతులును తన 'ఉచ్చు'లో మరింత బిగించటానికి 
చేసిన 'నటని మాత్రమే అది. ఇలాంటివి చాలాచోట్ల గమనించవచ్చు. మరి, వృత్తిలో గానీ, 
జీవితంలో గానీ మధురవాణి వడ్డ సంఘర్షణ ఏమీ లేదు. అంతకుముందు విషయం తెలియదుగాని; 
“డిప్టీ కలెక్షరుగారి కుమార రత్నం” ప్రాపకంలో కొంతకాలం ఉండి, ఆ తరువాత చదువుపేర 
“చన్నపట్నలి వెళ్ళి “రెండు నెల్లదాకా ఆయన నాస్తుడు గిరీశంగారి ద్వారా డబ్బు పంపించి” 
ఆగిపోయాక గిరీశం గారిని పట్టింది. డబ్బుకి 'యటామటి' అయ్యేవృటికి రామప్పంతుల్ని 
పట్టుకుంది. పంతులుది “పైనపటారం, లోన లొటారంి అని (గ్రహించాక పోరిసెట్టి వళైరాల 
నుంచి - వంతులు దగ్గర ఉంటూనే డబ్బురాబట్టింది. ఆ తరువాత విశాఖపట్నం చేరింది. 
పంతుల్ని వదిలిపెట్టింది లేనిదీ స్పష్టంగా తెలియదుగాని, విశాఖపట్నంలో మధురవాణి బసచేసిన 
ఇంటి పెరటి దిడ్డీవైపు నుంచి వస్తున్న నాయుడిని చూచి-'వీడు కూడా మధురవాణిని మరిగాడా 
ఏమిటి? వీణ్ణి ఈ కేసులోంచి తప్పించెయ్యాలి” (6-3) అని రామప్పంతులనుకోవటంవల్ల 
అతనితో తెగదెంపులు చేసుకోకుండానే మధురవాణి పట్నం వచ్చిందనుకోవలసి ఉంటుంది. 
ఇవన్నీ గమనించే కావచ్చు - “ఆమెకు భావ సమరము (Internal Conflict) లేదన్నారు 
శ్రీపాద కామేశ్వరరావుగారు. ఆయన దృష్టిలో ఈ విధమయిన Conflict లేనిది మధురవాణి 
ఒక్కతే. మరి, రమణారెడ్డి 'భావసమరం వాచ్యం కావలసిన అవసరం లేదు. ఒక్కొక్క 
నిర్ణయం చేసుకోకముందు సమరం సాగి ఉంటుంది” అని ఊహిస్తున్నారు. (మహో పు. 367) 
ఈయన దృష్ట్యా మధురవాణిలో CONflitను _పేక్షక్రులు ఊహించుకొని భావించుకోవాల్సిందే. 
కాని, దానికి అవకాశాలు మాత్రం కనిపించవు. 

చాలా అందంగా చమత్కారవాణిగా రూపొందిన మధురవాణి అంశ, కేవలం అప్పారావుగా రే 
కాదు; అందరూ “ముచ్చటవడివచ్చు. కాని ఈ వేశ్యను ఏం చేయాలి. తాను వేశ్య 
కాకపోతే బాగుండేదని నిజంగా మధురవాణికి ఉందో లేదో గాని, అప్పారావుగారిలో 
మాత్రం ఉంది. అందుకే ముని సుబబహ్మణ్యానికి రాసిన ఉత్తరంలో *..కనుక ఆమెను 
చివరి అంకంలో సంస్కరించా”నన్నారు. అంకంలో కాదు, అంకాల్లో, ఆరవ అంకం ఆరవ 
స్థలంలో కరటక శాస్త్రితో మాట్లాడేటప్పుడు మధురవాణిని సంస్కరించటం మొదలైంది. 
అప్పటిదాకా ఉన్న మధురవాణికీ, ఆ తరువాత ఉన్న మధురవాణికీ పోలికలు చాలా తక్కువ. 
లేవన్నా ఆశ్చర్యపడనక్క_రలేదు. మొదటి, రెండవ కన్యాశుల్కాల్లోని మధురవాణిని గురించి 
అప్పారావుగారు వెలిబుచ్చిన అభిప్రాయం ఈ _ పూర్వోత్తరార్జాల్టోని మధురవాణికి కూడా ఒక 
విధంగా వర్తిస్తుందనిపిస్తుంది. మధురవాణి 'సంస్కరణికు కాకపోతే ఆ స్త్రలం అనవసరం. 
నాటక కథాగమనానికి ఏ విధంగానూ అది ఉపయోగపడదు. ఈ స్థలం కంబు ముందు 
5-6లో మీనాక్షిని పెళ్ళి చేసుకోమని మధురవాణి పంతులుతో అనటం అతని స్థితిగతులను 
బాగా తెలుసుకొని అతణ్ణి వదిలేసేందుకు ఇంచుమించుగా  నిర్భయించుకోవటం వల్లనే. 


ఈ ఘట్టం తరువాత ఆమే, పంతులూ నాటకంలో కలిసి కనబడరు. ఆమె దర్శనం 
మళ్ళీ విశాఖపట్నంలోనే. ఇది ఇలా ఉంచితే తన కంబు” తెచ్చి ఇచ్చే దాకా ఇంట్లోకి రావద్దని 


కన్వాళుర్క ౦: నూరేళ్ళ సమా లోచనం... దాదా లాలా లాలా 477 ) 


రామప్పంతులును బయటికి తరమటానికి కారణం ఇంట్లో దాగి ఉన్న పోలిసెట్టి వగైరాలను 
పంతులు కంటబడకుండా దాచటం కోసమే. (5-2) తనను బాగా కాపాడొవంటూ కుర్రాడు 
కొండుభట్టును ముద్దు పెట్టుకుంటుంది. వాడిచ్చిన బేడా, పావలా వెండి పొడుంకాయా తీసుకొని 
మళ్ళీగాఢంగా వాడిని ముద్దుపెట్టుకుంటుంది. (4-4లో) అంతకుముందే పాడ్‌ కాని స్టేదిల్‌ కు 
సైగచేసి రావలసిన సమయం సూచిస్తుంది. 

ఈ విధంగా ఎవరెవర్ని ఏయేవిధంగా ఆకట్టుకోవాలో ఆవిధంగా ఆకట్టుకొంటుంది. ఇలా 
మొదటి నుంచి వృత్తిపరమయిన వాక్చేస్టలతో ఆహ్లోదవరిచే మధురవాణి హఠాత్తుగా ఆరవ 
అంకంలో సంస్కరింవబడటంలోని పూర్యోత్తర వైరుధ్యం అప్పారావుగారికే అదో తీరుగా 
అనిపించింది. అందుకే సుబ్రహ్మణ్యానికి రాసిన ఉత్తరంలో ‘నాటకం రచిస్తున్న కొద్దీ 
మధురవాణి పాత్ర మీద నాకున్న దృక్పథం మారుతూ వచ్చింది. అందువల్ల పరస్పర విరుద్ధ 
లక్షణాలు వాటంతట అవి వచ్చివడినవేమో నాకు తెలియదు! అంటూ ఈ వైరుధ్యాన్ని 
“మానవ స్వభావంలోనే పరస్పర వైరుధ్యం ఉన్నది గనుక దీనికి గణుతింపనక్కరలేదు అని 
సమర్థించుకొంటూ ఆమెను చివరి అంకంలో సంస్కరించానంటారు. అంకే  సహజంగానూ, 
స్వాభావికంగానూ మధురవాణి సాగిపోవటాన్ని - హఠాత్తుగానూ, బలనంతంగానూ ఆపివేసి 
అప్పారావుగారు ఆమెకు అడ్డం తిరిగి సహజత్వాన్ని అడ్డం తిప్పేశారు. దీనివల్ల చివర కొచ్చేటప్పటికి 
మధురవాణి అసహజంగా తయారయింది. 

కాగా; రమణారెడ్డిగారు అన్నట్లు “రచయిత (అప్పారావు) ఇంత బాహాటంగా తన 
(మధురవాణి) పాత్రను కత్తిరించకుండా ఉండవలసింది. సహజ వివర్థనమే దానికి మరింత శోభ 
తెచ్చేది. ఈ “బలవంతపు మాఘస్నానం” వల్ల వేశ్యా సంస్కార సమస్యకు ఒక మార్గదర్శకురాలి 
ద్యారా పరిష్కారం చేకూరుతుందని రచయిత ఆత్మసంతుష్మి చెందవచ్చునేమోగాని, కవితా 
న్యాయం దృష్ట్యా కూడా ఈ కళాపరాధం క్షంతవ్యం కాదని కళామర్మజ్ఞులనుకొాంటున్నారు. 
సంఘ సంస్కరణమనే శక్తికి ఈ అందమయిన పాతను అప్పారావు బలి ఇచ్చాడనే విమర్శ, 
కొంతవరకు మాత్రమే న్యాయమైనది” (మహూ. వు. 385) కొంతవరకు మూత్ర 
కాదు పూర్తిగానే న్యాయమయింది. కారణమేదయితేనేం గాని అప్పారావుగారు అనేక పాత్రల్ని 
మధురవాణితోబాటు అనవసరంగా బలిగొన్నారు. 

అయితే, మధురవాణికి - గిరీశం లాగానే అద్భుతమయిన మాటకారితనాన్ని మాత్రం 
సమకూర్చారు. మధురవాణిలోని ప్రధానమయిన సమ్మోహక లక్షణం అదే. ఆ సమ్మోహనంలో 
పడి అనేకమంది విమర్శకులు ఆమె మాటల్లోంచి ఆమె నెరజాణతనంలోంచి - అనేకానేకంగా 
ఇతరేతర విశేషార్హ తాత్పర్యాలు సృష్టించటం పెరిగి పెరిగి మధురవాణి చుట్టూ అద్భు తత్త్వం 
అనే ఒక అందాల పలుచని పొగమంచు కమ్ముకుంది. మధురవాణి పొత్రచితణలోని 
'అసంగతా'లను గుర్తిస్తున్నవారు గూడా - ఆ పొగమంచు విచ్చుకోకుండా కాపాడుకుంటూ 
రావటం ఒక విచిత్రం. అంతేకాదు, అప్పటికవ్చడు రకరకాల “ఆలోచనిలతో దాన్ని మరింత 
అందగించటానికి ప్రయత్నిస్తూండటం మరో విచిత్రం. కాని, వాస్తవికంగా సాగే విచారణతో ఆ 
పొగమంచు విడిపోక తప్పదు. మధురవాణి యదార్హ స్వరూపం ఆవిష్కృతం కాక తప్పదు. 


(4-4-1994, సాహితీ గవాక్షం, ఆం(ధ(వభ్యు 


CD కన్యాళుల్బ ల: నూరేళ్ళ నమాలోచనం... 


పాత్రలోని కీలకం 


శ్రీ శీ/నివానచ(కవర్తి 


అభ్యుదయ నాటక సాహిత్యానికి గురజాడ అప్పారావువేగుచుక్క. వారి కన్యాశుల్కంతో 
తులతూగే నాటకం ఇంతవరకు తెలుగులో వెలువడలేదం టే అతిశయోక్తి కాదు. అందులోనూ 
గిరీశం పాత్ర ఒక ఎత్తు తక్కిన  నాటకమంతా ఒకెత్తు. గిరీశం పాత్ర చిత్రణలో 
గురజాడ చూపిన (ప్రతిభ అసమానం. వారి చేతి చలవవల్ల గిరీశానికి అనురత్వం సిద్ధించింది, 
అప్పారావుగారి పేరు ఎత్తగానే గిరీశం, గిరీశం పేరు ఎత్తగానే అప్పారావుగారూ మనకి జ్ఞాపకం 
వస్తారు. 

అయితే గిరీశం ఎలాంటివాడు? అతని గుణగణా లెలాంటివి? గిరీశం ఆషాఢభూతా, 
బటాచోరా, ఆగతాయా, డాబులరాయడా, సంఘసంస్కర్హా, ప్రోనాచా, ఆంటీనాచా, బపూనా? 
ఈ లక్షణాలన్నీ అంతో యింతో అతనిలో  కనిపిస్తాయన్నమాట నిజమే. అతని మాటలకూ 
చేతలకూ సంబంధం కనిపించని మాటా నిజమే. కాని ఇన్ని అవలక్షణాలు కనిపించినా 
మనకు గిరీశం అంకే సానుభూతి, ఆప్యాయతా కలుగుతుంది. దీనికి కారణం ఏమిటి? 
ఈ అవలక్షణ్రాలు అతనికి స్వభావ సిద్దములయినవా, తెచ్చి పెట్టుకున్నవా? అతని మాటలనీ 
చేతలనీ నడిపించే సూత్రం ఏదయినా ఉందా? అసలు గిరీశం జీవితాశయమేమిటి? అతని 
శీలంలోని కీలకం ఏమిటి? ఈ (ప్రశ్నలన్నీ సామాన్యంగా పాఠకుల మనసులలో తారాడుతాయి. 
అందుచేత గిరీశాన్ని అడుగడుగికీ ఎదుర్కొన్న సమస్య ఏమిటో, దానిని ఏ విధంగా వరిష్కరించ 
పూనుకొన్నాడో పరిశీలిద్దాం. 

మొట్టమొదటి సారిగా తెర ఎత్తగానే బొంకుల దిబ్బమీద గిరీశం |పత్యక్షనువుతాడు. తన 
దుస్థితిని గురించి వాపోతాడు. అప్పటి వరకు ఎక్కడెక్కడ ఎలా తిరిగొచ్చినా వేళకి తిండిపెట్టి 
“అన్నివిధాలా” ఆదరించే పూటకూళ్ళమ్మ అండ ఉండేది. బతుకు నిశ్చింతగా వెలమారి 
పోతుండేది. అయితే మధురవాణి వంటి వేశ్యారత్నాన్ని ఉంచుకున్న గిరీశానికి తలచెడిన 
పూటకూళ్ళమ్మ “నేస్తం! కట్టే కర్మం ఏం పట్టింది? నౌకరులాగా బజారు వెళ్ళి సరుకులు 
తెచ్చి పెట్టి గతేంపట్టింది? గిరీశం అంత అరసికుడా? కాదు. అసలు రహస్యమే మంచే, 
పూటకూళ్ళమ్మతో నేస్తం? కట్టితే తిండికి కరువుండదు. సిగార్హకి ఇబ్బందుండదు. బతుకు 
తెరువుకోసం తిప్పలు పడక్కర్లేదు. సమస్త సౌకర్యాలు సమకూరుతాయి. బతుకు హాయిగా 
గడిచిపోతుంది. ఈ బతుకు తెరువు కోసరమే గిరీశం పూటకూళ్ళమ్మతో నేస్తం? కట్టాడు. 
అంతేకాని మోహించికాదు. అయితే వూటకూళ్ళమ్నకి తనమీద అమితమోహం, ఏం చేసినా 
ఊరుకుంటుంది అనే ధీమా కొద్దీ కూరలకని ఇచ్చిన డబ్బు డాన్సింగర్లు కింద ఖర్చు 
పెట్టాడు. అక్కడే గిరీశం పప్పులో కాలేశాడు. కొంప మునుగుతుందని ఊహించలేక పోయాడు. 
తనడబ్బు డాన్సింగర్లు కింద ఖర్చు పెట్టాడని తెలిసి వూటకూళ్ళమ్మ  అగ్గిభరాటయి పోయింది. 
దాంతో పూటకూళ్ళమ్మకీ గిరీశానికీ యుద్దం అయింది. “నేస్తం” చెడింది. పూటకూళ్ళమ్మ 
“యిటు పైన తిండి పెస్టేట్టు కానరాదు.” బతుకు తెరువుకు ఆధారం కాస్తా తెగిపోయింది. ఇక 
మర్నాటినించీ తిండి గడిచే దెట్టా? సిగాళ్లకెట్టా? పైగా, “ఎటుచూచినా అందరికీ బాకీలే”, 
“వెంకుపంతులుగారి కోడలికి లవ్‌ లెటర్‌ రాసినందుకు యెప్పుడో ఒకప్పుడు సమయం కనిపెట్టి 
దేహశుద్ది చేస్తారు.” వూళ్ళో మరి గిరీశం “వవ్పువుడకదు.” ఆబోరుదక్కదు. అసలు గిరీశం 
మనుగడకే ప్రమాదం వచ్చింది. బతుకు తాడులేనిబొంగర మయింది. ఉద్యోగం చెయ్యడానికి 


తగిన చదువు సంధ్యలు లేవు. వాళ్ళవాళ్ళు: “వాళ్ళిప్పుడు చేస్తున్న అక్కరేముంది?” ఇక 
బతుకు తెరువు ఎట్టా? ఇదీ నాటక ప్రారంభంలోనే గిరీశానికి ఎదురయిన సమస్య, 


ఈ సమస్యను పరిష్కరించడం ఎలా అని ఆలోచిస్తుంటు, అదృష్టవశాత్తు, యాదృచ్చికంగా 
వెంకళశుశం కంటవడతాడు. వెంటనే గిరీశానికి “శలవుల్లో చదువుచెప్పే మిషమీద వీడితో 
వీడి వూరికి వుడాయిస్తే చాలా చిక్కులు వొదుల్తాయి” అనే అలోచన తళుక్కుమన్నది. 
చదువు చెప్పే మాష్ట్రరుకి ఏ పల్లెటూరి గృహస్తూ తిండి పెట్టడానికి వెనకాడడు. వెంకళుశం 
ద్వారా ఏదో వంకతో నాలుగు డబ్బులు లాగితే పొగాకు ఖర్చు వెళ్ళిపోతుంది. ఇంకేం. 
“అట్నుంటి నరుక్కురా”వడానికి నడుం కట్టాడు. ఎదటివాడి మనసు కని పెట్టు సమయోచితంగా 
మాట్లాడడంలో గిరీశం అందెవేసిన చెయ్యి. ఇంతేకాదు. “ఏడ్చే వాళ్ళని నవ్వించ” గలడు. 
వెంకటేశం వొలకం కని పెట్టు పరీక్ష తప్పాడని (గ్రహించాడు. వాడి స్కూలు వమూస్ట్రరుని నాలుగు 
తిట్టి, తండ్రిభయం తీర్చి, “సురేంద్రనాథ బెనర్జీ అంతటివాణ్ణి” చేస్తానని చెప్పి తన మీద 
నమ్మకం కలిగేటట్టు చేసుకుంటాడు. ఇందుకోసం ఎన్నిరకాల డాబులు కొట్టాలో అన్నీ కొట్టాడు. 
అంతేకాదు. పొరుగింల బతుకు హాయిగా వెళ్ళాలంటే ఆడవాళ్ళని మంచిచేసుకోవాలి. అందుకని 
వెంకకుశంతో నియోగంగా, “మీ వాళ్ళు బార్చరస్‌ పీపిల్‌గదా. నన్ను తిన్నగా ట్రీట్‌ చేస్తారో 
చెయ్యరో? నీవు నన్ను గురించి మీ మదర్‌ తో గట్టిగా రికమండు చెయ్యవలసివుంటుంది” 
అని చెప్పి, ఒప్పిస్తాడు. తను దివాళా కోరుననీ,. కూటికోసరం వెంటబడుతున్నాడనీ వెంక లుశం 
అనుమానించకుండా దర్జాఒలికిస్తూ, “నా దగ్గిర కరెన్సీ నోట్లువున్నవిగాని మార్చలేదు” అని 
కోతలు కోస్తాడు. చెప్పినట్టు వింటానని వెంకటేశం చేత (ప్రమాణం చేయిస్తాడు. ఇంకేం 
రొబ్బ నేతిలోపడిందిగదా అని వెంకళేశాన్ని మిఠాయికి వంపి, *“మధురవాణికి పార్రింగ్‌ విజిట్‌ 
యివ్వంది పోకూడదు” అనుకుంటుంటే మళ్ళీ గండం తయారయింది. 


ఫోటో గ్రాఫరు బంట్రోతు వచ్చి పాత బాకీ ఇమ్మని నిలవేశాడు. వీణ్ణి తప్పించుకుంటానికి 
ఎంత నాటకం ఆడాడు. చెవిటివాడిలా నటించాడు. వాడికో సిగారు లంచ మిచ్చాడు. గాయత్రిని 
పట్టుకుని ప్రమాణం చేశాడు. ఈ విధంగా బంట్రోతుకు టోపీవేసి మధురవాణి ఇంటికి వెడితే 
అక్కడ “ఉత్సాహ భంగిమవడమే గాక ఇంకోగండం వచ్చి పడింది. చీపురుకట్టుతో పూటకూళ్ళమ్మ 
(ప్రత్యక్షమయింది. ఎలాగోయుక్తిచేత చీపురు దెబ్బలు తప్పించుకొని బయటపడ్డాడు. 


పకడ్బందీగా ప్లాను వేసికొని తీరా వెంకటేశం వెంట వాళ్ళ ఇంటికి వెళితే, అడుగు 
పెట్టీ పెట్టగానే అహిరావణ, వమైరావణుల్లాంటి కరటకశా,స్త్రి, అగ్నిహోత్రావధాన్లతో గిరీశం 
వ్యవహరించాల్సి వచ్చింది. కరటకశా,స్త్రి, పాండిత్యాన్ని పొగిడి మంచి చేసుకున్నాడు. కాని 
అగ్నిహో(తావధాన్డు ఒక పట్టాన కొరుకుడుబడే మనిషి కాదాయె. మొట్టుమొదట్లోనే గిరీశాన్ని 
చూసి, “యీ తురకెవడోయ్‌?” అనడమే కాకుండా ధుమధుమలాడుతూ, *“యూ శషభిషలు 
నాకేం పనికిరావు. యితడి వైఖరి చూస్తే యిక్కడే బస వేసేటట్టు కనవడుతూంది. మా 
ఇంట్లో భోజనం యెంత మాత్రం వీలుపడదు! అని ఖండితంగా చెప్పేశాడు. మళ్ళీ గండం 
వచ్చిపడింది. అసలు గిరీశం వచ్చిందే బసవేసి తిండికోసమే నాయె. అతని ప్లానే దెబ్బతినే 
టట్టుంది. కాగా గిరీశం మాత్రం సామాన్యుడా? ఏమాత్రం తొణకలేదు. “పేషన్సు 
వుంకునేగాని లోకంలో నెగ్గలేం” అనుకొన్నాడు. అగ్ని హోత్రావధాన్హకీ, వెంకాయమ్మకీ మధ్య 
వెంకతేశం చదువు విషయమయి ఉన్న అభిప్రాయభేదాలు వసికట్టి “యిక మూడేళ్ళు 
నాతరిఫీదులో నుంచితే క్రిమినల్లో వరసగా _ పోలీసుపర్సీక్ష ప్యాసు చేయిస్తాను అని ఆశపెట్టి 
వెంకాయమ్మని మంచి ఇసుకుని తనవైపుకు తిప్పుకున్నాడు. ఇంకేం. ధీమాగా “నేను యిక 


యిక్కడ ఉండడం భావ్యం కాదు. సెలవు పుచ్చుకుంటాను అని బెట్టుచేసి వెళ్ళిపోయేవాడిలా 
నటిస్తూ వెంకాయమ్మచేత బతిమాలించుకొని మరీ ఉండిపోతాడు. 


480. = కోర్తాశుల్చ_ ౨. నూరేళ్ళు నమాలోచనం... 


ఇక అగ్నిహేత్రావధాన్లని, “యీ వట్టైని జటలో తమంతవారు లేరని పొగిడి అతివినయం 
చూపుతూ పాకెట్లో వేసుకున్నాడు. అంతే కాదు. అగ్నిహోతావధాన్లు ఇంగ్రీషురాని కోర్టుపక్షి 
అని (గ్రహించాడు. దిన్ని ఆధారం చేసుకొని రికార్డు అంతా తర్హనూ చేసి పెడతానని చెప్పి 
పూర్తిగా వశం చేసుకున్నాడు. అయితే వెంకలేశం వట్టి తెలివితక్కువ మొద్దు. వాడి 
మూలకంగా నిమిష నిమిషానికీ ఏదో ఒక “*డిఫికర్టీ' వచ్చి “పడుతూనే ఉంది. సమయోచితంగా 
ఏదో 'రస్సావేసి” తప్పించుకు వచ్చేసరికి గిరీశానికీ బహ్మ(ప్రభయం అవుతోంది. 


ఇంతలో బుచ్చమ్మ ప్రత్యక్ష మయింది. ఆమె విడో” అని తెలిసేసరికి పావం! గిరీశానికి 
“వాది ట్‌ మెల్టు! అయిపోయింది. “పెద్ద కాంపేనుకు అవకాశం యిక్కడ కూడా దొరకడం 
నా అదృష్టం” అని సంతోషించాడు. 


అతని షక్రం వహించి ఆదరిస్తున్న వెంకాయమ్మ “నీకు నాచర్మం చెప్పులు కుట్టిస్తాను' సుబ్బి 
పెళ్ళి తప్పించమంది. అగ్నిహేత్రావధాన్సు వొట్టి మూర్చవు గాడిదకొడుకు. యెదురు చెప్పిన 
కొలదీ మరింత వె(రెక్కేరకం? మెరేంచెయ్యారి? కన్యాశుల్కం కూడదంటూ లెక్చరియ్యబోయే 
సరికల్లా వ్యవహారం ఎదురుతిరిగింది. అగ్నిహోత్రుడు రభసచేశాడు. ఆయనతో 'కత్తుకలపకి పోతే 
ఇంటోనించి తరిమేస్తే ఆ పైని బతుకు తెరువేమిటి? అందుకని “ఒక పొలిటికల్‌ మహా, స 
(ప్రయోగించి కత్త్తు కలి" వఐశాొడు. 3” ఏీవిటా అస్త్రం? “ఒకడు చెప్పిందల్లా మహా బాగుందన న. 
గీదీశం ఆ వనేచేసి “యిన్సెంటు మారేజికూడు” నని అగ్నిహోత్రావధాన్లతో ఏకీభవించాడు. 
అయితే ఈ ముక్కవిని “యిన్నాళ్ళూ కూడదని చెప్పినా రేనాతో” అని వెంకళుశం అడిగేసరికి 
గిరీశం చిక్కుల్లో పడ్డాడు. వెంకటేశం దృష్టిలో తేలిక కాకూడదు. అందుకని “ఒపీనియను 


అపుడప్పుడు ఛేంజి చేస్తూంటేనే గాని పొలిటీషియను కానేరడు” అంటూ చిత్ర విచిత్రమయిన 
వాదనచేసి ఎలాగయితేనేం వరువు నిలబెట్టుకుంటాడు. 


ఇలా అడుగడుగుకూ గిరీశానికి ఏదో ఒక చిక్కు వచ్చి పడుతూనే ఉంది. గండం గడిచే 
సరికి తల (ప్రాణం తోకకు వస్తుంది. ఏనాడు అగ్నిహోత్రావధాన్లకి తిక్క వచ్చి ఇంటోనించి 
తరిమేస్తాడో తెలీదు. ఉన్నా శెలవులవరకేగా? ఆపైన బతుకు తెరువేమిటి? దినదిన గండంగా 
ఉండే ఇలాంటి జీవితం ఎంతకాలం సాగుతుంది. ఎప డో రంగు కాస్తా బయటపడుతుంది. 
was బుచ్చమ్మమీద గిరీశానికి మనసు పోయింది. బుచన శు చూసిం దగ్గర నించీ “టౌన్‌ 

మీద, క గరల్పు మీద పరమాసహ్యం” పుట్టింది. బుచ్చమ్మ ప్యూర్‌ డై: డైమండ్‌ .” 
ఇంకేం. పాతజీవితంమీద రోత పుట్టింది. బుచ్చమ్మలాంటిదాన్ని చేసుకుంటే, “కీర్తి సుఖం 
కూడా దక్కుతాయి.” అంతేకాదు. “విడోమారియేజి యసోసియేషన్‌ వాళ్ళు ఒక తృణం ఇస్తారు. 
బుచ్చమ్మక్కూడా కొంచెం డబ్బుంది.” బాగా ఆలోచించాడు. బుచ్చమ్మను “చెడగొట్టడానికి 
ప్రయత్నం చెయ్యకూడదు. చేసినా సాగేదికాదు. గనక కొత్తదారీ, కాస్త న్యాయమయిన్‌ దారి 
తొక్కాలి” అనుకున్నాడు. అయితే “టు మారీ యే విడో, a5 ల్‌. మారీ, దటీజ్‌ 
ది క్వశ్చిన్‌!” హామైైెట్‌ పడ్డ అవస్తలో పడ్డాడు. ఇక్కడ సమస్య వట్టి మారియేజి విషయం 
కాదు. పాత జీవితాన్ని “వదిలివేసి కొత్త “జీవితం ఆరంభించడవమూ” మానడమా? అనేదే 
అసలు సమస్య. మథనవడ్డాడు. బేరీజు చేసుకున్నాడు. బుచ్చమ్మని పెళ్ళి చేసుకుంకే మొత్తం 
మీద లాభమనీ, దినదిన గండం లేకుండా బతుకు సాగిపోతుందనీ నిశ్చయించుకున్నాడు. 
సమయం దొరికినప్పుడల్దా బుచ్చమ్మ ముందు విడోమారియేజి మంచిదని ఉపన్యాసం దంచాడు. 
నర్మగర్భంగా తన (_ప్రమను వెల్లడించాడు. తన గొప్పతనాన్ని గురించి వినయంగా చెప్పుకున్నాడు. 
తనను వివాహ మాడింతరవాత జీవితం ఎంత దివ్యంగా ఉంటుందో వర్షించి చెప్పి ఊరించాడు. 
మళ్ళీ బెట్టుగా, ఎవరయినా, “గిరీశంగారూ. నన్ను పెళ్ళాడండి” అని కోరితేనే పెళ్ళాడతా 
నన్నాడు. వెంకాయమ్మను నూతిలోనించి తీసి రక్రించిననాటి నించీ ఊరంతా గిరీశాన్ని “సాక్షాత్తు 
సత్యహరిశ్చందద్రుడిలా భావిస్తున్నారు...బుచ్చమ్మని “"లావుచనువు చేసినా శృతిమించేనరకు యెవరూ 


కన్వాశులల నూరేళ్ళ నమాలోచనం.. 481 


తప (ఏాబట్టబోరు” అనే ధైర్యంతో రకరకాల ఎత్తులు ఎత్తాడు. ఎవరితో ఎలా మెలగాలో అలా 
మెలుగుతూ మపహాతిప్పలు పడ్డాడు. ఎందుకు? బతుకుతెరువుకోసరం! 

అయితే బుచ్చమ్మ ఇలాంటి ఉపన్యాసాలకి లొంగే మనిషా! ఉ హొం - గిరీశం ఆటులు 
సాగలేదు. ఇంతలో సుబ్బి సెళ్ళి గొడవ వచ్చిపడింది. ఆ పెళ్ళి తప్పించడం ఆలంబనంగా 
తీసుకుని బుచ్చమ్మ మీద సమ్మోహన్నాస్త్రం ప్రయోగించాడు. తనతో లేచిపోవడడమొక్క కే 
సుబ్బి “పెళ్ళి తప్పించడానికి తరణోపాయ మని నూరిపోశాడు. తన చాతుర్య మంతా 
వినియోగించి బుచ్చమ్మను తనతో లేచిపోవడానికి ఒప్పించాడు. 

పెళ్ళికి వెళ్ళుతూ దారిలో బుచ్చమ్మ బండి తప్పించి లేవదీసుకు పోయాడు. ఏదో నాలుగు 
రోజులు అనుభవించి తరిమేడ్దానుని గాదు. మారియేజి చేసుకుని సంసారి అయి దినదినగండం 
లేకుండా కొత్త జీవితం గడుపుదామనుకున్నాడు. సౌజన్యారావుగారి దగ్గిర చేరాడు. ఆయన 
మనసుకు నచ్చేటట్టు ప్రవర్తించాడు. కాని వెనకటి వాగ్గ్లోరణి మార్చుకోలేదు. అదే కొంప 
తీసింది. 

లుబ్దావధాన్లని వలలో వేసుకుని ఆస్తికి వారసుడయి బుచ్చమ్మతో సుఖిద్దా మనుకున్నాడు. 
అప్పటికే వేశ్యల “యిన్‌ సింసియారిటీ”, బుచ్చమ్మ నిర్మల హృదయం తెలిసొచ్చింది. 
లుబ్బ్దావధాన్ల ఆస్తికోసరం ఎత్తు వేశాడు. పారలేదు. సౌజన్యారావుని ఆధారం చేసుకుని 
కుదుటవడదామనుకున్నాడు. “అంతా ఫలోన్ముఖ మయింది.” ఇంతలో మరోగండం. అఖరి 
గండం వచ్చి పడింది. గిరీశం సౌజన్యారావు దగ్గిర ఉండగా మారువేషంతో మధురవాణి 
చక్కావస్తుంది. గుర్తుపట్టాడు. తనగుట్టు బట్టబయలవుతుందేమో నని భయపడ్డాడు. తన గుట్టు 
బయట పెట్టవద్దని అన్యాపదేశంగా మధురవాణిని హెచ్చరించాడు. వెళుతూ వెళుతూ చాటుగ 
బతిమాలుకున్నాడు. మధురవాణి కూడా గిరీశం బతుకు తెరువుకోసరం పడుతున్న తిప్పలు 
గహించిందేమో సౌజన్యారావు గుచ్చిగుచ్చి అడిగినమీదట తప్పని సరి అయి గిరీశం విషయం 
చెప్పింది. అప్పడు కూడా “ఆయనను బతకనివ్వండి.” అంది. 

“ఐ టరన్‌డ్‌ అల్టుగదర్‌ ఎ న్యూలైఫి!” “బతుకు చెరచడం న్యాయం కాదు. ఐ (కేవ్‌ 
యువర్‌ మెర్సీ!” అని గిరీశం సౌజన్యారావుని ఎంత |ప్రాధేయపడ్డా, అతని పూర్వచరిత్ర 
మూలకంగా సౌజన్యారావు అతని మాటలు నమ్మలేకపోయాడు. ఇంకేముంది? “కథ_ అడ్డంగా 
తిరిగింది!" ఏమిటా కథ? బుచ్చమ్మని పెళ్ళాడి, “ఆల్‌ టుగదర్‌ ఎ న్యూలైఫి” రీడ్‌ 
చేద్దామనుకున్నాడు. కాని పాపం! గిరీశం ఆశలు తీరలేదు. ఎత్తులు పారలేదు. బతుకు 
తెరువుకోసరం తిప్పలు పడ్డూడు! వ రకాల ఎత్తులు వేశాడు! ఎంత చమత్కారంగా 
మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు! అతని మాటలే మనుష్యుల్ని సమ్మోహన పరుస్తాయి. 
నవ్వుపుట్టిస్తాయి. గిలిగింతలు పెడతాయి. అతని మాటలలో, వాదనలో ఎంతో లోతు అర్హం 
ఎంతో వేదాంతం ఇమిడి వుంది. ఇంతవరకు ఏ వేదాంతీ సూటిగా సమాధాన మియ్యలేక 
పోయిన సమస్యలు, “దేవుడు నా మనస్సు యిండిపెండెంటుగా స్పజించాడా?” లాంటివి 
ఎన్నో మనముందుంచుతాడు. ఇంత చమత్కారంగా మాట్లాడుతున్నా గిరీశం - జీవితాన్ని ఏదో 
చులకనగా తీసుకోవడం లేదు. చాలా సీరియస్‌ గానే తీసుకున్నాడు. పైకి నవ్వుతూ లోవల 
కుమిలి పోయాడు. “డామిట్‌! కథ అడ్డంగా తిరిగింోదని గంభీరంగా చక్కా పోవడం ఏమంత 
చులకన కాదు. జీవితాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నందుననే గిరీశం అతి సున్నితంగా 
హాస్యం మాటున తన జీవితాశయాన్ని దాచుకో గలిగాడు. 

అబద్దాలాడాడు. ఎన్నో డాబులు కొట్టాడు. అతివినయం నటించాడు. ప్లేటు మార్చాడు. 
ఎవరిదగ్గర ఎలా తాళం వేయాలనో అలా వేశాడు. మిడిమిడి జ్ఞానం ఉపయోగించి లెక్చర్ణిచ్చాడు. 
విదూషకునిలా నవ్వించాడు. వేదాంతిగా ఆలోచనలు రేకెత్తించాడు. అడుగడుగుకు ఎదురయిన 
చిక్కుల్ని ఉపాయంతో తప్పించుకున్నాడు. ఈ తివ్పలన్నీ ఎందుకు? వాళ్ళ కొంపలు వీళ్ళ 
కొంపలు ఆర్పి మేడలు మిద్దెలు కడడామనా? గిరీశానికి అలాంటి ఆలోచన ఏ కోశానా ఉన్నట్టు 


482 కన్వాళుల్కం: నూరేళ్ళ నమాూాలోచనల... 


కనిపించదు. హాని లేనిమనిషి, వెంకాయమ్మ ప్రాణం రక్షించి చెయ్యగలిగిన ఉపకారం చేశాడు. 
ఎవరికీ అవకారం చేసి ఎరగడు. మరి ఈ తిప్పలన్నీ ఎందుకు? జానెడు పొట్టు కోసరం. బతుకు 
తెరువుకోసరం నానా తిప్పలువడ్డాడు. కాని ఎవ్వడూ పేద అరువులు అరవలేదు. ఎవరికీ 
లోకువ కాలేదు. చిక్కులు వస్తే జావయి పోలేదు. ఓరిమితో, ధైర్యంతో ఎదుర్కొన్నాడు. 
అందుకే మనకి గిరీశం అంటే సానుభూతి ఆప్యాయత కలుగుతాయి గాని అసహ్యం వుట్టుదు. 

బతుకు తెరువుకోసరం తిప్పలు Struggle for existence అనేదే గిరీశం శీలంలోని 
కీలకం. ఇదే అతని మాటలను, చేతలను నడిపించే సూత్రం. వాటిలోని వైవిధ్యానికి కారణం. 
కన్యాశుల్కు నాటక జీవితంలో గిరీశం ఆశయం ఒక్క ు: “బతుకుతెరువు' చూసుకోవడం. 
అందుకే గిరీశానికి అమరత్వం సిద్దించింది. ఈ కీలకం, బతుకుతెరువుకోసరం గిరీశం పడ్డ 
తిప్పలు, అడుగడుగునా వచ్చివడ్డ చిక్కులు, వాటిని అధిగమించడానికి వేసిన ఎత్తులు, పడ్డ 
ప్రయాస ((పేక్రకుల మనసులలో నాటుకునేటట్టు నటిస్తేనే గిరీశం పాత్రమీద మనకి పూర్తిగా 
సానుభూతి కలుగుతుంది. నాటకం ర్తక్తికడుతుంది. లేకపోతే గిరీశాన్ని బఫూన్‌ కిందో, 
రోగ్‌ కిందో జమకస్టేసే ప్రమాదం ఉంది. అప్పారావుగారి ఆశయమే దెబ్బ తింటుంది. గిరీశం 
“బజారు మనిషి” అయిపోతాడు. పాత్రలోని హుందాతనం చచ్చిపోతుంది. 


(వరిశోధన”* (ప్రత్యేక నంచిక) 


కధ్యాశళుల్మ_ ల. నూరేళ్ళ సమాలోచనం.. 483 


గిరిశం - శకారుడూ 


శ్రీ/ రాంభట్ల కృష్ణమూర్తి || 


సాయంకాలమైనది. వూటకూళ్ళమ్మకు సంతలో సామాను కొనిపెడతానని నెల 
రోజులకిందట యిరవై రూపాయలు వట్టుకెళ్ళి డాన్సింగర్జుకింద ఖర్చు పెట్టాను. యీ వేళ 
ఉదయం పూటకూళ్ళమ్మకీ నాకూ యుద్ధ నై పోయింది. బు([ర్ర బద్దలు కొాడదా(6వా, అన్నంత 
కోపం వచ్చింది గాని పూరరిచ్చర్హు చెప్పినట్టు పేషెన్సు వుం తేగాని లోకంలో నెగ్గలేం - 
అంటూ భూమ్మీదికి అవతరించాడు గిరీశం, 

వసంతసేనా నిలునిలు! ఎందుకు హడావుడిగా పారిపోతావు? నిన్ను చంపనులే! అని 
భూమి బద్దలు చేసుకొని పైకి వస్తాడు శకారుడు. 

భూపతనమైన దగ్గర్నుంచీ గిరీశానికి పట్టుకున్న దొక్క లే గొడవ. ఈ పూటకు బిఛాణా 
ఎక్కడ వేయాలి అని. 


భూమ్మీది కొచ్చిన దగ్గరనుంచీ శకారుని దొక్క ళు చూపవు: ఈ పనిని ఎలా సాధించాలి 
అని, 


బతుకు తెరువు కోసం గిరీశానికున్న సాధనాలు: చురుకైన బుద్ది. మంచివాగ్దాటి. 

కార్యసాధన కోసం శకారుని కున్న హంగు: రాజుగారి బావమరిది పదవి. 

పుడుతే రాజుగారి బావమరిదివై పుట్టు! కాకుంశు సానిదాని తమ్ముడువై పుట్టు! అని 
ఒరియాలో సామెత ఉంది. శకారుడి కీరెండూ కలిసి వచ్చాయి, 

డబ్బుకి కొరతలేదు. అధికారానికి అంతులేదు. అందుకని అతనికి ఆలోచించవలసిన 
అవసరం ఎప్పుడో కాని కలగలేదు. 

గిరీశాని కలా కాదు. పూటకు టికాణాలేని పక్కా ఫకీరతడు. అర్హ విహీనునికి అధికారం 
ఎక్కడిది? అభిమానం ఎక్కడిది? వూర్రిచ్చర్హు చెప్పినట్టు పేషెన్సును ఒంట వట్టించుకొనక 
తప్పదు. అందుకే ఆపద గడవడం కోసం సానిదాని మంచంకింద దూరాడు. అగ్నిహోత్రావధాన్లు 
ఇంట్లో అరవచాకిదీ చేశాడు. 

గిరీశానికి వునాదిలేదు కాని సూది మొనమీద (బహ్మాండాలల్లగల ఊహాశాలి! కనుక కలలు 
కనడం అతనివృత్తి. తన కలలను ఇతరులకు చూపించగలడు. వారిని కూడా ఆకలల్లో కీడ్చి 
అందులో వేషం వేయించగలడు. 

స్వర్గానికి నిచ్చెన్లేసి బుచ్చెమ్మని ఒక్కొక్క. మెళ్టైక్కించేశాడు. ఇల్లూ పెరడూ నాకర్లూ 
చాకర్ళూ పిల్లాజల్హా మాయలఖఫకీరు విభూది చల్లినట్లు మొలిపించాడు. “చెప్పడం మరిచి 
పోయాను. అప్పుడు మన వెంకటేశం మనదగ్గరే వుండి చదువుకొంటాడు” అంటాడు. 

“అలా అయితే మరి నాన్నకే ఖర్చుండదు. నాన్నా అమ్మా వాడి చదువుకోసం దెబ్బ లాడు.” 

“నాకో చిన్న గుర్రబ్బండీ కావాలి” 


“వేరే నీకు బండీ యెందుకు? మా పిల్లల బండిలో నువ్వుకూడా వెళ్ళుదువు గాని” 
ఇదుగో ఈలాంటి కలల కవచాలను తొడుక్కొని జీవనసంగ్రామంలోకి దిగాడు గిరీశం. 


శకారునికీ కలలూ గిలలూ జానా నై. నాలుగు నిలువుల లోతునుందీ నల్ల శానపు రాతితో 
కట్టన పునాది అతనికుంది. బుర్ర బద్దలు కొడదానున్నంత కోపం రావాలే కాని వస్తే 


కన్వాళుల్క ౨: నూరేళ్ళ నమాలోచనం... 


'పేషెన్సు తెచ్చుకోవలసిన అవసరం లేదు. అతని కాలు నడవాలనుకుంటే నడుస్తుంది. చెయి 
కొట్టాలనుకొంశు కొాఘ్టువేస్తుంది. అతను కన్ను మెచ్చినదాన్ని కామిస్తాడు. పన్ను మెచ్చినదాన్ని 
సేవిస్తాడు. ఆలోచనకన్న ముందు అమలు జరిగిపోయే జీవితం. అలాంటప్పుడు అయినదానికీ 
కానిదానికీ అనవసరంగా ఆలోచిస్తూ కూర్చోడం శుద్ద మూఢత్వం. అంశ శకారునివట్ల ఆలోచనకీ 


మూఢత్యాానికీ అభేదాధ్యవసాయం కుదిరింది కాబట్టి మూఢత్వం అనే ముసుగుతో శకారుడు 
జనం మీద పడతాడు. 


తడబాటు మాటల్లో తన మౌఢ్యాన్ని ప్రదర్శిస్తాడు. అతడి పాత్రకు జీవం ఇదే. 

నువ్వు రాక్షసివా దొంగవా? దొంగవైతే ఎందుకు కరవ్వు. రాక్షసివైతే ఎందుకు రాచుకోవు? 
అని (ప్రశ్నిస్తాడు. రాముణ్ణి చూసి భయపడ్డ (ద్రౌపదిలా పారిపోతా వెందుకే అని అడుగుతాడు. 

ఇంతకీ శకారునికి పురాణ కథ పరిజ్ఞానం లేదంటారా? అతను నిజంగా మూఢుడే 
నంటారా? “ఆ భోజనం రాజుగోరు బోంచేసే యేల కాల్లుగుద్దే కాలిదాసు కిచ్చినట్టు 
అచ్చరనచ్చలనిచ్చే” అన్న పేరిగాడి కోవకు చెందిన వాడా శకారుడు? కాదు. 

ఈలాంటి తడబాటు గిరీశానికి కూడా వుంది. “ఖగపతి అమృతముతేగా భుగభుగమని 
పొంగి...” ఇది బృహన్నారదీయం నాలుగో ఆశ్వాసంలో వుంది అంటాడు. 

“కపిత్తాకారా భూగోళా” అని మనుధర్శ్మశాస్త్రంలో చెప్పినాడు. కపిత్తం అంతే యేమిటి? 

“నారింజపండు” 

“వెరిగుడ్‌! అందుకు అమరనిఘంటువులో పద్యం నీకు వచ్చునా?” 

“రాదు చెప్పండి రాసుకొంటాను”'” 

“యింతలు బదరీఫలములు యింతలు మారేడుపండ్లు యీడుకు దోడై...” అని అడ్డంగా 
నరికేస్తాడు గిరీశం... 

అయితే మరి గిరీశం కపిత్తం అంటే అర్ధం తెలియని వాడా? అమర నిఘంటువులో 
ఏముందో ఎరగని మూఢుడాం కాదు. 

కార్యసాధనకోసం శకారుడు చేపట్టిన చంద్రాయుధం తడబాటు. లక్ష్యసిద్దికోసం గిరీశం 
ఉపయోగించిన జోడుగుళ్ళ రివాల్వరు ఈ దబాయింవు. 

శకారుడివి తెలివితక్కువ మాటల్లా కనిపిస్తాయి. గిరీశానికి దబాయింపు బదాయింవులా 
అనిపిస్తాయి. 

గిరీశం దబాయింవులాగే శకారుని తెలివితక్కువతనం కూడా ప్రయోజనా పేక్షతో 
పట్టంచుకాన్న లక్షం. 

అర్రమదం అధికొరముదం గలవాడు శకారుడు. అలాంటివాడు తినగా మిగిలిన కరకుట్టు 
కోసం అనగా మిగిలిన మైరేయంకోసం నలిపి పారేసిన నట్టువరాండ్రకోసం అతడి చుట్టూ 
మూగే ఆ(శితులు అరవై 'వలమంది! 

పల్లెత్తగలవాడు పరివారంలో వుండరాదు. ఎదురు చెప్పగలవాడు ఎక్కడా కొనరా కూడదు. 
అదీ శకారుని అభిమతం. అతడు నందంశు నందీ పందంలు పందీ. బాబతే చుట్టూ వుండాలి. 

ఒరేయ్‌! ఆ మొండిగోడమీంచి బండి తోలుకురారా! అంఘే-ా 


- అదేటి బాబూ! గిత్తలు సచ్చిపోవాయేల బండిరిగి పోదా. మీ గులాపోడు సచ్చిపోతాడే!- 
అనకూడదు. అలా అంశే-ా 


ఒరేయ్‌! నేనెవణ్లో తెలుసా? రాజుగారి బావమరిదిని! గిత్తలు చస్తే కొత్తగిత్తలొస్తాయి. 
బండివిరుగుతే కొత్తబండి వస్తుంది. నువుఛస్తే కొత్త నువ్వు వస్తావు! 

అని కళ్ళెర్రచేయారిసిందే శకారుడు. బండి వచ్చిన తర్వాత “చూశావామరి! గిత్తలు తెగ 
లేదు. తాళ్ళు చావలేదు” అనాలిసిందె. 


గిత్తలు తేగడమేటి తాడు సావడమేమిటి బాబూ! నా నెపుడూ సూడ్నేదే - అని 


కస్యాశుల్శ_ ౦: నూరేళ్ళ నమాలోచనం.. | 485 


ఆ నౌఖరువాడ నకూడదు. బాబుగారు చెప్పారంశు అంతే. కాకులు పరిగెత్తార్సిందే. నక్క 
లెగరాల్సిందే. దీని కింక తిరుగు లేదు. 

ఈ తిరుగులేని అధికారం ఇప ఎాడెన్నో చాయలో వుందో తేర్చిచెప్పే నికషోపలమే శకారుని 
మూఢత్వం. 

అలా గిరీశానికి కూడా అనుకొన్న చోటికి తీసుకెళ్లే జోడుగుర్రాలసార్ట్హులాంటిది దబాయింపు. 
అదే ఆ జోడుగుళ్ళ రివాల్వరు! 

బుచ్చెమ్మ అమాయిక. ఆమెదగ్గర గిరీశం పాతరస్తాలేమీ వనికిరాలేదు. లవ్‌ సిగ్నల్స్‌ 
రామరామా! ఏమి తెలియవు. కనుక బుచ్చెమ్మ ముందర కొంత శృంగారం కొంత రీజనూ 
కలిపి సమయం వచ్చినప్పుడల్లా తన మనసు వెళ్ళబోయారి. అందుకని (క్రియేషన్‌ అనే 
పాఠంలోంచి కపిత్తాకార భూగోళం పైకి దిగి అక్కణ్టుంచి అమర నిఘంటువు మీదుగా 
“బంతులు తామర మొగ్గలు దంతీ కుంభములంబోలు తరుణీకుచము'ల వరకూ దౌడుతీశాడు. 
అక్కణ్తించి విడోస్‌, బుచ్చెమ్మ ప్రశ్న, విడోమ్యూరియేజ్‌. దమయంతి రెండో పెళ్ళికి ధరనుండే 
రాజులెల్ల దడదడవచిరీ అన్న శాస్త్రనిదర్శనం అన్నీ వరసనే దడదడా వచ్చేశాయి. ఏ మాట 
నయినా తను తలుచుకొన్న విషయంలోకి అలా అలా మళ్ళించగల మాటకారి గిరీశం. 
అవకాశాన్ని ఆసాంతం వాడుకోగల పొలిటీషియన్‌ గిరీశం! 

హాయిగా బతకాలంటే హై|దాబాదు నవాబుగారి మసాహౌెబ్‌ ఉద్యోగం లాంటివి తప్ప మరొకటి 
లాభంలేదని గిరీశం మతం. అలాంటి అధికారం రాలేదు కాబ్టే గిరీశం పొఠలిటీషయనుగానే 
వుండిపోయాడు. అందుకని అడుగడుక్కి ఒపీనియన్స్‌ చేంజి చేస్తూ వచ్చాడు. ఒపీనియన్‌ 
చేంజి అయినప్పుడల్లా ధోరణి వైఖరీ మారడం సహజంకదా! 

మరి శకారుడలా కాదు. హమేషా బాద్దావారి హుజూరున వుండే అదృష్టం అతని కేనాడో 
అబ్బింది. అలాంటివాడి కింక పోరిటిక్‌ సతో పనేమిటి? ఒపీనియన్‌ స చేంజి చేయవలసిన 
అవసరం యేమిటి? అందుకని అతని ధోరణిలోనూ వైఖరిలోనూ మార్చు రాదు. రావలసిన 
అవసరమూ లేదు. 

కాగా అతను కూడా గిరీశంలాగే ప్రాప్తకాలజ్ఞుడు. సమయానుకూలంగా చక్రం తిప్పగల 
నేర్పరి. మంచి. పొలిటీషియన్‌. 

అయితే అధికారం పని చేయనప్పుడు మాత్రమే పోలిళుక్సు వస్తాయి. పోలికొక్సు చిక్కనై 
"పీరుకుంట అధికారం. అధికారం కరిగి పలచనైతే పోరిలుక్సు. ఇది చిదంబర రహస్యం. 

వసంత సేనని చంపడానికి విటచేటు లిద్దరూ వెనక్కి తగ్గడంతో -----చేతులార చేయవలసి 
వచ్చింది. కాని హత్యచేస్తే అధికరణుల  తోడదీ వుండదని తెలుసు. తా నెంత రాజుగారి 
బావమరిది అయినా అధికరణస్థానంలో ఆ పప్ప ఉడకదని కూడా తెలుసు. ఇలా బుర్ర 
వేడెక్కేసరికి అధికారం ఆవిరై పోయి పోలిటబక్పుగా మారిపోయింది. 

విటచేటు లిద్దరినీ ఠస్సాకని పంపించేశాడు. వాళ్ళకన్ను కప్పి వసంతసేన పీక పిసికేశాడు. 
చచ్చిందని తోచగానే శవాన్ని దాచేసి చడీచప్పుడూ లేకుండా ఇంటిదారి పట్టాడు. 

అ తర్వాత అధికరణస్థానంలో అతను చూపిన పోరిశుక్సు ఆత్రుతం తన సహజ ధోరణి 
విడిచి పెట్టకుండానే కావలసినంత నయం కనపరిచాడు. తాను కింద కూర్చున్నాడు. ముద్దాయికి 
కుర్చీ సి పాయంట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ తెచ్చాడు. కొసకు ముద్దాయి మీద నేరం రుజువయ్యే 
సమయం చూసి తాను కుర్చి ఎక్కి ముద్దాయిని కిందికి దింపాడు. 

చారుదత్తుణ్ని కొరత వేయడానికి కొంచు బోతూవుండగా చేటకుడు కట్టుత్రాళ్ళు తెంచుకు 
వచ్చి అసలు దోషెవరో బైట పెట్టటోయినప్పుడు అన్నకొడుకు కొంపతీశాడే అనుకొంటాడు 
శకారుడు. వెంటనే పొదరసం లా బుర్ర పనిచేయడం మొదలు పెడుతుంది. పెద్ద పొలిటీషియన్‌ 
అయిపోతాడు. 


486 కన్వాళుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


చిటికలో వాడిమీద దొంగతనం మోపి ప్రజల్ని నమ్మిస్తాడు. చారుదత్తునిమీద ప్రజలకు 
గౌరవం వుంటుంది. ఆ భావాన్ని తాలగిస్తేనే కాని కొరత నెరవేరడం కష్టం, అందుకని 
హత్య చేసినట్టు చారుదత్తుని నోటనే  పరికిస్తాడు. 


ఇలా అవసరం వర్చినవ్వుడు అద్భు తసమయస్టూర్తి చూవడంలో గరీశానికి సమవుజ్జీ శకారుడు. 


పోతే గిరీశంలోకూడా శకారలక్షణం లేక పోలేదు. కించిత్తు అధికారం చెలాయించే అవకాశం 
వచ్చిందంట చాలు గిరీశం ముమ్మూర్తిలా శకారుడై పోతాడు. 


“ఈ ఘోరమైన అబద్దాలు నీతో యెవడు చెబుతున్నాడో కనుక్కోలే ననుకొన్నారా యేమిటి? 
సప్తసము[ద్రాలు దాటినా వాడి పిలకట్టుకొని పిస్తోలో వొళ్ళు తూట్లు పడేటట్లు ఢాంఢామ్మని 
కొట్టకపోతే నాపేరు గిరీశమే నినదధీషణ శంఖము దేవదత్తమే!” అని తన ఎంపెస్‌ 
మధురవాణి ముందు గిరీశం వేసిన చిందులూా 

'దుస్సాసనుళ్లాగ సగాపాయదీసి తందునా? ఎవడడ్డం వొస్తాడో జమదగ్నికొడుకు భీంవుడడ్డం 
వొస్తాడో కుంతి కొడుకు దశకంఠుడడ్డం వొస్తాడో చూస్తాను! అని వసంతసేన ముందు 
శకారుడు చేసిన రంకెలూ ఒక శాస్త్రకట్టుకు చెందినవే. 

కన్యాశుల్కంలో గిరీశం నాయకుడు. దీన్ని ఆలంకారికు లంగీకరించక పోచ్చును. ఆలంకారికులు 
అగ్నిహోత్రావుధాన్లు లాంటివాళ్ళు = వెయాకరణులు లుబ్దావధానులులాంటేివాళ్ళు. గిరీశం 
అన్నట్లు వాళ్ళు లోకాతీతులు. (బ్రహ్మ చెపితే వినరు. 

సరే నాయకుడని చెప్పాక నాటకానికి అతడు ప్రాణం అని వేరే చెప్పనక్కరలేదు. గిరీశం 
లేకపోతే అటు వెంకటేశం గారికి ఎగిరిపోతాడు. మధురవాణి ఇటు వానకు కొట్టుకుపోతుంది. 
గాలీ వానావస్తై కథేలేదు. 

నాటకం అంతా ఆయన తర్వాత మనం కూడా డామిట్‌ కథ అడ్డంగా తిరిగింది? అని 
గిరీశంతో నిష్క్రంమిస్తాం. మిగతావాళ్ళంతా ఏ గంగలో దిగారో మనం వట్టించుకోం. 

మృచ్చకటికలో శకారుడే నాయకుడంటే అంతా అగ్నిహోత్రావుధానులు అయిపోతారు. 
“యీ గాడిదెకొడుకు యింగిలీషు చదువు కొంపముంచింది" అని సిగపాయ పుచ్చుకొంటారు. 
పోనీండి శకారుడు (ప్రతినాయకుడు. (ప్రతి నాయకుడు లేకపోతే నాయికా నాయకులకు 
కష్టాలుండవుకదా? వాళ్ళు కష్టాలు గడచి గహఘ్టైక్కకపోతే ఇంక నాటకమేంవుంది? 

చారుదత్తుడెక్కడ? వసంతసేన ఎక్కడ? చారుదత్తుని కొరత వేయబోయే ముందు జనం 
చలనం ఎక్కడ? అది లేకపోతే విప్లవవిజయానికి వీ లెక్కడ? 

అందుకని కన్యాశుల్కొానికి గిరీశం ఎంతో మృచ్చకటికకు శకారుడంత. ఉభయులూ 
నాటకానికి ప్రాణాలు. 

పోతే నాటకం ముగిసిన తర్వాత మనం ఏ పాత్ర వెంట వెళతాం? నవవధువు వసంతసేన 
వెనకాతలే షక్రీంద్రుడిలాగ కృష్ణాజిల్లా జమీందారీ అయిన కుశావతికి వెళతారు. 

నాటకం అయి ఇంటికి పోతున్నప్పుడు కన్యాశుల్కంలో గిరీశంలాగ మృచ్చకటికలో శకారుడు 
ఖడేరావని మనల్ని నిలేస్తాడు. అందుకని “అమ్మయ్య బతికానుబాబూ!' అంటూన్న శకారుని 
వెంట మనకు వెళ్ళకతప్పదు. 

ఇంకా బానిసధర్మం పూర్తిగా చావని రాజససమాజంవాడు శకారుడు. రాజస సమాజంలో 
వుంటూ రానున్న కౌబేర సమాజపు తొరిరేకలు సోకినవాడు గిరీశం. అయినా సమాజం 
ఇంకో రెండు దశలు, దాటినా తమ అస్తిత్వానికి ఢోకాలేని శాశ్చతులు వీరిద్దరున్నూ, 

బతుకు పెద్ద (ప్రశ్నోపనిషత్తుగా వున్నంత కాలం - ప్రకృతికి భర్తన్నేనే అని ఆత్మవిశ్వాసం 
వున్నంత కాలం - అంధకారంలో సైతం ఆశను వెతకగల చూపు ఉన్నంతకాలం గిరీశం 
వుంటాడు. 


అలాగే పరమవద సోపానవటం అధికార అంతరువు ఉన్నంతకాలం శకారుడూ వుంటాడు. 
పించను తీసుకోడానికి తాతతాలూకాఫీసుకి వెడితే నువ్వు బతికున్నట్టు సర్తిఫికే్ళేదయ్యాా అని 
గద్దించే రా,స్ట్రీయశ్యాలకులీ నాడు మాత్రం లేరూ? 

అనుకొన్నట్టు హై|దాబాదు నవాబుగారి దగ్గర ముసాహిబుద్యోగమే అయి హమేషా హుజూర్న 
వుండే అదృష్టమే వట్టివుంటేు అవ్వడు ఈ శకారునికి తీసిపోయేవాడా గిరీశం? 

మొదటినుంచీ ఎక్కడ బిఛాణా వేయాలన్న సమ్యేవుంకు పూర్రిచ్చర్హుని తలచుకోకపోయే 
వాడా శకారుడు? ఎవరి పరిస్థితుల్ని బట్టి వారి శీలాలు ఏర్పడ్డాయి. ఒకరు ఆ పాలిటీషియనూ 
మరొకరు ఆపాొలిటీషియనుకు ధ్యేయమైన పవరు. అంతే తేడా. 

కాగా ఉభయులలోను అంచులొరసి (ప్రవహిస్తున్న ప్రాణశక్తి ఒకలటు. అందుకే ప్రాణాన్ని 

(ప్రేమించే ప్రతివారికీ వారిమీద అంత అభిమానం! 


('వరిశోధని” (వత్యేక నంచిక్తు 


488 కన్యాశులు ౦: నూ రేళ్ళ సమాలోచనం... 


Ty యన్‌.టి నఠరశింవోచారి 


బాగా వరిచయమున్నవాళ్ళను కూడా మనము పూర్తిగా అర్హము చేసుకున్నామని చెప్పలేము, 
మనకు తెరిసినవాళ్ళేనని ఎక్కువగా ఆలోచించము. అంతమాత్రముచేత మన ఆత్మీయతకు, 
స్నేహసంబంధాలకు ఏవిధమైన లోటు రాదు. గిరీశం అందరికీ కొద్దో గొప్పో తెలిసినవాడే. 
ఆంధ్ర దేశంలో అక్షరజ్ఞానమున్నవాళ్ళంతా కన్యాశుల్కం చదివే వుంటారు. నాటకరంగం మీద, 
ఈమధ్య _ సినిమాద్వారా, నిరక్షరాస్యులకు కూడా గిరీశంతో కొంత సంబంధం ఏర్పడింది. 
ఇదివరలో భారత భాగవతాలకు వచ్చినంత ఆదరణ ఈ కాలంలో కన్యాశుల్కానికి వచ్చిందం శే 
అతిశయోక్తి కాదు. తైలసంస్కారము లేని జుట్టుతో పొడుగులార్చీ వేసుకొని కొంచెం నిర్లక్ష్యంగా 
నడిచిపోతూంశు గిరీశం ఫోజులో ఉన్నావని చమత్కరించటము చాలాసార్లు విన్నాము. 
అబద్దాలు, మోసాలు, మధురవాణి, బుచ్చమ్మల బెడద అంటకట్టునంతవరకు పోరీసులతోను, 
'శ్రీమతులవలన ఇబ్బంది వుండదు! నాటకము చదివిన మనస్సులో గిరీశాన్ని గుర్తించిన భానం 
(16462) ఏర్పడి ఉండవచ్చు. కాని రూపురేఖలు, ఫోజులు ఏ నాటక రంగంమీద చూచి 
నిజమైన వ్యక్తికి సంబంధించినవిగా భావించుకుంటున్నారో! గిరీశం తీరు తెన్నులు ఆంధ్రుల 
నిత్యజీవితములో చేరిపోయాయి. అయితే మన జీవితములో ఆ డాబు, దర్పం, తేలికతనం 
వున్నాయని ఇతరులు అం'కే గిరీశం వుత్సాహం (50110 కూడా వుందని జవాబు చెప్పవచ్చు. 
గురజాడవారి గిరీశం 'నాటకంలో ఒక పొత్ర కాదు. ఆం[ధుల మనస్సులో ఒక సహజమైన వ్యక్తి 
గిరీశం పాత్ర కల్పనకు దోహదం చేసిన వ్యక్తి నిజంగా ఎవరైనా వుండి వుంటారా అని 
చాలా కాలం అనుకున్నాను. ఉన్నట్టు గురజాడవారి స్మారక సంచికలో చదివాను. ఒకరిద్దరు 
వ్యక్తులమాట అటుంచి గిరీశం ఆంధ్రుల మంచిచెడ్డలకు ఒక సంకేతం (001; పాతకొత్త 
వ్యవస్తల మధ్య కాలంలో సాంఘిక పరిస్టితుల (ప్రతిబింబం “కన్యాశుల్కం” అని కాదనటం లేదు. 
అంతకు మించిన సత్యంకూడా నాటకములో వుందేమో అనిపిస్తోంది. 


గిరీశం మంచి చెడ్డలు మనము అంతగా పట్టించుకోలేదు. సాంఘిక నైతిక దృష్టితో చూస్తే 
ఇంత అభిమానము చూపేవాళ్ళము కాదు. గిరీశం గుణగణాలు, చేసిన పనులు నాటికలనుండి 
వేరు చేసి ఎవరైనా చెపితే “ఇటువంటి వాడని అనుకోలేదు” అని ఆశ్చర్యపడుతాము. నిజానికి 
గిరీశం అంత చెడ్డవాడు కాదేమో. సంఘ సంస్కారం కోసమే గురజాడవారు ఈ పొత్రను 
కల్పించలేదేమో. అందుకనే మనకు ఎంత సన్నిహితంగా కనపడినా గిరీశాన్ని పూర్తిగా అర్హము 
చేసుకోలేదంటున్నాను. సజీవమైన వ్యక్తులు మనస్సుకు హత్తుకుపోతారు. దానితోపాటు విశిష్టమైన 
వ్యక్తిత్వమైతే ఆకర్షణ ఇంకా ఎక్కువ. ముక్కుకు సూటిగా పోయే సరళమైన (ప్రకృతిని తేలికగా 
అర్హము చేసుకుంటాము. కాని జటిలమైన స్వభావాన్ని తరిచి చూడాలి. గిర్‌శాన్ని గురించి అన్ని 
విషయాలు తెలుసుకోకుండానే మనము ఆ వ్యక్తిత్వాన్ని (_పేమిస్తున్నాము. బుద్దికి మించిన 
అవగాహన (ుగంరు1రంగుతో పరిగ్రహించటం, త్యజించటం జరుగుతోంది. 


కన్యాశుల్కం సాంఘిక నాటకం. ఆడపిల్లలను అమ్ముకోవటమే కాకుండా వైధవ్యం, 
వ్యభిచారం, వ్యాజ్యాలు, మోసాలు, కుసంస్కారాలు, అధికారుల (ప్రవర్తన మొదలైన అనేక 
ఆనుషంగిక విషయాలు నాటక వస్తువుకు సమగ్రత కల్పిస్తున్నాయి. సంఘ సంస్కారము 
గురజాడవారి లక్ష్యం అవనటములో సందేహం లేదు. అన్ని సాంఘిక సమస్యలతోనూ గిరీశానికి 


కన్యాశుల్కం: నూరేళ్ళ సమాలోచనం.. 489 


ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధముంది. అయితే ఈ వ్యక్తిద్వారా సంఘములోని దోషాలు 
వ్యక్తము చేయటమే గురజాడవారి ఆశయమన లేము. గిరీశం అబద్దాలు చెప్పాడు. మోసం చేశాడు. 
గొప్పగా చదువుకున్న వ్యక్తిలా అమాయకులను నమ్మించి [ద్రోహం చేశాడు. అభం శుభం తెలియని 
ఆడపిల్లను లేవతీసుకుపోయాడు. పినతండ్రి ఆస్తి కోసం వల విసిరాడు. కథ అడ్డంగా తిరిగిందని 
రంగంమీదనుంచి తవ కున్నాడు. ఇటువంటి వ్యక్తులు సంఘానికి చీడపురుగులని గర్హించడానికి 
గురజాడవారు గిరీశాన్ని సృష్టించివుంట, ఆయన తన (ప్రయత్నంలో సఫలుడు కాలేదనే అనాలి. 
గిరీశం గురజొడవారికే ఎదురు తిరిగాడు. నా వ్యక్తిత్వం ఇంతకు మించిందని చూపించాడు. 
గిరీశాన్ని కల్పించి విజయనగరంలో బొంకుల దిబ్బమీద నిలుచోపెట్టాక గురజాడవారు తన 
ఇష్టము వచ్చినట్లు నడిపించలేక వాని మానాన్ని వదిలిపెట్టారు. (పాశ్చాత్యులు ఈ నాటకీయ 
పద్దతిని గొప్పగా ్రశంసిస్తారు. ఈ విషయములో షేక్సిపియరుతో సమానమైనవారు 
లేరంటారు). గిరీశం తన (వ్రతాపం చూపించాడు. తను చెడ్డవాడని నలుగురూ అనుకుంటానికి 
ఆస్కారమే ఇవ్వలేదు. లేకపోతే గురజాడవారు తమకు ఆలియకుండానే గిరీశంలో ఒక ఆకర్షణ 
కల్పించారని అనాలి. గిరీశం మాటల ద్వారా నవ్విస్తూనే వ్యక్తిలోని లోపాలను చూసి ఒక 
సాంఘిక ప్రయోజనాన్ని సాధించామని గురజాడవారు అనుకుం అట్టా జరగలేదు. నవ్వినా 
ఆ పొత్రయందు విముఖత కలిగేటట్టు రచయిత ప్రయత్నించాలి. కాని నవ్వటమే కాకుండా 
మనం గిరీశం మీద అభిమానాన్ని (ప్రకటిస్తున్నాము. అంశే గిరీశం వ్యక్తిత్వములో మనల్ని 
ఆకర్షించే శక్తి ఏదో వుంది. అందువలననే గిరీశం చేసే పనుల అంతరార్ధం నైతిక విలువలు 
మరిచిపోతున్నాము. 


గురజాడవారు మిగతా పాత్రలను కూడా తీర్చి దిద్దారు. వాళ్ళ వ్యక్తిత్వము కూడా మనల్ని 
తక్కువగా ఆకర్ణించదు. కాని వారి మాటలు, చేష్టలు సాంఘిక పరిస్థితులు చిత్రించటములో 
నాటకమందు - ఆశించిన సంఘ సంస్కారానికి దారితీసేవిగా - వుంటాయి. గిరీశం కూడా 
నాటకంలో సమిష్టి వ్రయోజనానికి సాధనమే అయినా అది వదిలి వ్యక్తిగతంగా మరొక 
కొలతబద్దతో విలువ  కడుతున్నాము. మంచి చెడ్డలు అటుంచి కేవలము Shallow అయిన 
(గాంభీర్యం లేని) వ్యక్తి. అటువంటి పాత్రకు బ్రహ్మరథం వడుతున్నాము. గిరీశం వలన 
ఏదైనా సాంఘిక ప్రయోజనం  సిద్దించాలంటే గిరీశాన్ని చూచి నవ్వాలి. కాని గిరీశంతో 
నవ్వుతున్నాము. అంటే చూచి. ఆనందిస్తున్నామన్న మాట - హాస్యానికి వ్యంగ్యానికి ఇదే 
తేడా. నిర్మలమైన మనస్సుతో నవ్వి ఆఅనందించినప్పుడే హాస్యమవుతుంది. దెబ్బకొట్టి, దాన్ని 
చూచి నవ్వితే మనస్సు తేలికపడదు. వ్యంగ్యంవలన వచ్చిన నవ్వు చివరకు ఏదో ప్రయోజనాన్ని 
ఆశిస్తుంది. కొట్టిన దెబ్బ పెద్దదైతే నవ్వుకు బదులు ఏడుపు వచ్చి కరుణగా మారుతుంది. 
గిరీశం మాటలతో నవ్విస్తాడు. ఇతర పొత్రలను కవ్వించి ఏడిపించి నవ్విస్తాడు. గిరీశాన్ని 
చూచి నవ్వే పరిస్థితులలో; తనే నవ్వి - మీరంతా నవ్వటానికే ఇట్టా చేస్తున్నానని, అనేటట్టు 
ప్రవర్తిస్తాడు. ఈ హాస్యంలో ఎక్కడా సాంఘిక (ప్రయోజనానికి ప్రాధాన్యం కనపడదు. అందుకనే 
వ్యంగ్యానికి ఆస్కారం లేదు. 

నైతిక దృష్టితో చూస్తే గిరీశం ప్రవర్తనలో (ప్రశంసించతగిన దేమీ లేదు. నూతిలో నుంచి 
వెంకమ్మను రక్రించటం, అగ్నిపోత్రావధానులు ఇంట్లో గిరీశం ఆడిన నాటకంలో ఒక భాగమే. 
నాటకంలో అందరూ చివరకు గిరీశం చేసిన మోసం గ్రహిస్తూనే ఉంటారు. మాటలు, 
చేష్టలు, వుద్దేశాలు (గ్రహించి పాత్రప్రభావాన్ని నిర్ణయిస్తాము. కాని బుద్దితో ఆలోచించి చేసిన 
నిర్ణయాన్ని నమ్మి నాటకము చదువుతున్నప్పుడు మనస్సులో ఏర్పడిన భావాన్ని (1001633101) 
కాదనలేము. సాహిత్యంలో పాఠకుని అనుభూతి ముఖ్యమైంది. రచయిత అనుకున్న దానికి 
భిన్నమైన అనుభూతి కలిగిన సందర్భాలు ఎన్నో వున్నాయి. వరిశీలనగా చూచినవ డు గిరీశం 


చేసిన పనులు మనము ఆమోదించకపోవచ్చుకాని నాటకము చదువుతున్నప్పుడు మనలో కలిగిన 
భావసంచలనమే, ఏర్పడిన భావమే ఆ పాత్రను గురించి మన సరియైన అభిప్రాయము. 


కన్యాళుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


పాత్రతో పాఠకుని సంబంధము -- ఆలోచించుకొని ఏర్పరచుకొన్న అభిప్రాయాలనుబట్టి వుండదు. 
మన భావాలు, మన సంస్కారము, అంతర్హ్భృషస్టి సహజంగా (గ్రహించినదై వుంటుంది. అందుచేతే 
పాత్రను గురించిన పూర్వావరాలు విమర్శించుకోకుండానే రాగానుబంధం ఏర్పడుతోంది. 
గిరీశాన్ని (_పేమిస్తున్నాము. జాగ్రత్తగా ఆలోచించి, గిరీశంలో చెప _కోతగ్గనుంచి ఏమీ లేదనికూడా 
అంగీకరిస్తున్నాము. పరస్పర విరుద్దమైన ఈ అభిప్రాయాలను ఏవిధంగా సమన్వయవరచటం? 
మన భావాలు, మన అనుభూతి, మన ఆలోచనలు హౌతువాదానికి కట్టుబడినవి. తప్పని 
రెండింటిలో దేనిని (త్రోసిచేయలేము. కేవలము హాస్యధోరణితో గిరీశం మన అభిమానాన్ని 
పొందటుము లేదు. నవ్వించకలిగినంత మాత్రాన మనము దుష్ట్రస్వభావనాన్ని భూషించి 
పేమించలేము. రచయిత (ప్రతిభ, కళాకౌశలం చెడులో కూడా ఆకర్థణ కలిగించటములోనే 
వుంది. అంతమా(త్రముచేత చెడును మంచిగా ప్రచారము చెయ్యటము లేదు. దాన్ని కప్పివుచ్చి 
తప్పుదారీ వట్టించటము లేదు. స్తూల దృష్టికి కనపడే గిరీశాన్ని గురించి ఆలోచించితే సరియైన 
నిర్ణయానికి రాలేము. వూర్తి వ్యక్తిత్వాన్ని అర్హము చేసుకుంటానికి ప్రయత్నించారి. పాత్ర 
సిణగణాల సూలమైన వర్గీకరణ దారితప్పుతుంది. మహాకవుల సృష్టి సామాన్య రచయితల 
పాత్ర కల్పనకు భిన్నంగా వుంటుంది. సులభంగా [గ్రహించలేము. నిజంగా సజీవమైన పాత్రను 
సజీవమైన వ్యక్తిలాగా ఆలోచనల హద్దులమధ్య చూడలేము. జటిలమైన ప్రకృతిగల పాత్రలు 
సామాన్య బుద్దికి అన్ని అంశాలలోనూ పూర్తిగా అవగాహనకు రావు, 


పాత్రను వస్తువునుండి, ఇతర పాొత్రలనుండి వేరుచేసి చూడకూడదు. గిరీశానికి 
కన్యాశుల్కంలో అన్ని సమస్యలతోనూ, పాత్రలందరితోనూ సంబంధముంది. కాని (ప్రత్యక్షంగా 
ఫ్‌ సమస్యకూ మూల కారణంగా శశి పాత్ర కల్పన జరగలేదు. కన్యాశుల్కం సుబ్బమ్మది. 
వేశ్యలనుగురించి మధురవాణి వుంది. వైధన్యానికి (ప్రతినిధి బుచ్చమ్మ.  హౌడ్డు, ఇనెస్పెక్తరు 
అధికారుల ప్రవర్తన చాటుతారు. సౌజన్యారావు, భీమారావునాయుడు, డ్వికలెక్రరు న్యాయ 
పరిస్టితులు (ప్రకటిస్తారు. వ్యాజ్యాలకు సాజ్యాలకు అగ్నిహోత్రావధానులు, రామప్పంతులు 
వున్నారు. వైధవ్యకారణ వ్యభిచారము మీన్నాక్షిది. గిరీశం అన్నింటిలోనూ వుండే దేనిలోనూ 
లేడు. మిడిమిడి ఇంగ్లీషు చదువుల ఫలితం గిరీశం అనవచ్చు. కాని. గిరీశాన్ని గురించి 
ఆలోచించవలసినది ఇంకా ఎంతో వుంది. అన్నీ కలిపి చూస్తే ఈ విషయ ప్రాధాన్యం 
మరుగునవడిపోతుంది. ఇతర పాత్రలతో గిరీశం వరిచయం వాళ్ళ స్వభావాన్ని, నాటక సాంఘిక 
(పయోజనాన్ని స్పష్టము చేస్తుంది. అంటే ఒకవిధంగా గిరీశం సాంఘిక (ప్రయోజనానికి అతీతుడు. 
ఇతర పాత్రలను వెలుగులోకి తీసుకురావటానికి, నాటక ఆశయాన్ని స్పష్టము చేయటానికి 
వుద్దేశించబడిన పాత్ర. ఈ దృష్ట్యా నాటకంలో గిరీశానికి ఒక (ప్రత్యేక సార్హకత ఏర్పడుతుంది. 
పాత్రలోని చెడు కొంత కప్పబడుతుంది. 


మనకు కనపడేది ఒకవిధంగాను, అనుభూతి మరొక విధంగాను వుందంళేు, ఆ పాత్రలో 
బయటకు కనపడేదానికి మించిన దేదో వుందని అనుకోవాల్సివస్తుంది. రచయిత (ప్రతిభ, మానవ 
ప్రకృతి రెండింటి మీద సూక్ష్మ పరిశీలనా దృష్టీ లేకపోతే పొత్రలోని విశిస్టత అర్థం కాదు, 
గిరీశంలోని (ప్రత్యేకత గిరీశం వుత్సాహం (Spirit). తనదారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ 
వుత్సాహం పోలేదు. కథ అడ్డంగా తిరిగినా గిరీశం గిరీశమే. ఇంకొకళ్ళలో ఆ వుత్సాహాతిశయం 
(Sportive spirit) నిర్లిప్తత అసంభవం. చేసిన పనులన్నీ గిరీశానికి ఒక ఆట. ఆటలో ఓడినా 
దిగులు లేదు. ఆటకు నుంచి చెడలు లేవు. గిరీశానికి జీవితం నిజం కాదు. దాగుడుమూతల 
అట (make-belief). గిరీశం చేసేన చెడ్డపనులన్నీ కప్పిపుచ్చటానికి (ప్రయత్నించటము లేదు. 
పాత్ర కల్పన విలన్‌ దృష్టితో కాదని మాత్రం చెపుతున్నాను. అంధ్రుల వుత్సాహం గిరీశంలో 
మూర్తీభవించింది. అందుకనే గిరీశమంటే ఆంధ్రులకు అంత (పేను. ఆ వుత్సాహం మనిషిని 
ఊపి ఒదులుతుంది. ఏ పనిచేసినా నవ్వుతూ చెయ్యటం, కష్ట సుఖాలు, మంచి చెడ్డలు 
ఆలోచించకుండా (ప్రతి దానిని ఒక ఆటగా భావించటము మనిషిలోని వుత్సాహానికి నిదర్శనం. 


కన్యాశుల్కం: నూరేళ్ళ సమూాలో చనం... (9 1) 


ఉత్సాహముతో చేసిన పనుల మంచిచెడ్డలు సాంఘిక దృష్టితో నిర్ణయించి విలువ కడతాము. 
అప్పుడు చెడును గర్హించినా మనిషిలోని వుత్సాహాన్ని (వ్రశంసంచుతాము. 


మాటలలో చమత్కారము (wit) గిరీశంలో ఆకర్తణ అనుకుంటాము. అంతకం టు 
ఎక్కువగా ప్రతి సన్నివేశంలోను చక్కని హాస్యముంది. ఎటువంటి గడ్డు పరిస్టితి అయినా 
చాకచక్యంగా గిరీశం తప్పించుకు పోతూవుం శు నవ్వి ఆనందించకుండా వుండలేను. గిదీశం 
చీపురుదెబ్బలు రామప్పంతులు తింటాడు! “వెణ్బప్పా! మంచంకిందకురా, వెజ్టివదల గొడతాను” 
అని పూటకూళ్ళమ్మను రమ్మని తను 'రెండోవక్క నుండి పారిపోతాడు. వెడుతు వెడుతూ 
తన వునికి చెప్పినందుకు రామప్పంతులు నెత్తిమీద చిటిక వేసి మరీ వెడతాడు. గిరీశం 
నిలబడి, మాటమార్చి తనను సమర్హించుకొన్న _ సన్నివేశాలుకూడా తక్కువ లేవు. ఆ 
సాహసాన్ని మెచ్చుకోకుండా వుండలేము. గిరీశం పెద్దపెద్ద ెక్చర్ణు కొట్టగలడు కాని అవి 
సిటీల్లో నేకాని పల్లెటూళ్ళలో ఎంతమాత్రం పనికిరావు. అందుకనే కన్యాశుల్కం పనికిరాదని 
లెక్చరిచ్చి వృధా ఆయాసం పడటంకంళే, అగ్నిహేత్రావధానులు చెప్పిందే బాగుందని ఒక 
సమ్మోహనా స్త్రాన్ని వ్రయోగించేటప్పటికి ఆయన వశ్యుడైపోయాడు. అభిప్రాయాలు మార్చుకొని 
సమర్ధించుకోలేనంత తెరివితక్కువవాడు కాదు గిరీశం. ఇన్‌ ఫెంటు నూరేజీలు అయితేనేకాని 
యంగ్‌ విడోస్‌ వుండరు. వాళ్ళు వుంశేనేకాని విడో మూరేజి రిఫారముకు అవకాశం వుండదు. 
నలుగురు ముసలాళ్ళను పెళ్ళాడి, బాగా కన్యాశుల్కం తీసుకొని, వాళ్ళు త్వరగా చచ్చిపోయాక 
గిరీశంలాంటి యువకుని పెళ్ళి చేసుకొని ఆ డబ్బుతో సుఖపడవచ్చు. అగ్నిహోత్రానధానులువంటి 
వ్యక్తిని మంచి చేసుకోగలిగాడు గిరీశం. ఇన్నాళ్ళకు అగ్నిహో[తానధానులకు తగినవాడు దొరికాడని 
కరటక శాస్త్రి (పశంసాపత్రాన్ని అందుకున్నాడు. సౌజన్యారావుగారిముందు మధురవాణి గిరీశం 
బ్రతుకు బట్టబయలుచేస్తే గిరీశం అనే ౫70౫౧8 foolishman, (మధురవాణి) అనే Beautiful 
నాచ్‌ Devil ల కథ కుర్రవాని పశ్చాత్తాపము గిరీశం అద్భుత (ప్రజ్ఞకు నిదర్శనం. 


గిరీశంలో వుత్సాహము, శక్తి వున్నాయి. చవమత్కారానికి, హాస్యానికి, ఇతరులను ఏడిపించి 
పరిహసించటానికి ఇదే మూలకారణం. అవకాశం దొరికితే నవ్వటానికి, నవ్వించటానికి తయారుగా 
వుంటాడు. మనస్సు, బుద్ది ఎప్పుడు పదునుగానే వుంటాయి. మనిషికిగాని - వాటికి 
బద్దకమంటూ లేదు. వుత్సాహముంట్‌ జీవితములో (ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటాము. 
నవ్వుతూచేస్తాము. జీవితాన్ని ఒక ఆటగా సరదాగా గడిపే గిరీశంలాంటి వ్యక్తి సామాన్య 
మానవుని తరహాగా మంచి చెడ్డలు ఆలోచించడు. జీవితాన్ని ఈ దృష్టితో చూడటము 
వలనే చెడ్డ గిరీశాన్ని కూడా _పేమిస్తున్నాము. చెడుగా (ప్రవర్తిస్తున్న జీవితాన్ని తేలికగా 
తీసుకోవటము, అనుభవించటము, ఆనందించటము - అందులోను నిర్హక్ష్యం ధైర్యం సాహసం 
మనల్ని ముగ్దుల్ని చేస్తాయి. వెంకళుశంతో పారిపోవటానికి ప్టాను వేసుకొని J011yగా పాడుతూ 
తిరుగుతాడు. విజయనగరంలో తన  వునికికి సంబంధించిన గడ్డు పరిస్తితులు ఆ జీవాన్ని 
ఏమాత్రం కదల్బలేకపోతాయి. పాత్ర లందరితోను ఒకేవిధంగా కులాసాగా కాలకశ్రేపం చేస్తాడు. 
కులాసా ధోరణిలో యుక్తి, కల్పన చమత్కారం ఎంతకి తరగకుండా కొత్తరూపాలు ధరిస్తుంకు 
గిరీశం అబద్దాలు, పిరికి పందలా పారిపోవటము అన్నీ కేవలము చమత్కారంలా కనపడతాయి. 
పూటకూళ్ళమ్మను గురించి అద్భుతంగా కథ అల్దుతాడు. బుచ్చమ్మను వశపరచుకునే ప్రయత్నంలో 
గిరీశం బుద్ది వైభవం - కల్పన - నటన, గిరీశం అసమాన (ప్రతిభను చాటుతుంది. 
బుచ్చమ్మ లాంటి వ్యూరుడైనుండును చూడగానే “బంపరివరీగా' బుద్దిమంతునితనం వచ్చేస్తుంది. 
టు మారీ యె విడో, ఆర్‌ నాట్‌ టు మారీ, దటీజ్‌ ది కొచ్చిన్‌ లాభనష్టాలు బేరీజు 
వేస్తే మంచిదనే తేరింది. నవ్వుతూ మాటాడినా గిరీశం తెలివి తక్కువవాడు కాదు. తన 
స్వార్థాన్ని మరిచిపోడు. సందుచూసుకొని విధవల అవస్థ వర్షించి వరాశరస్మృతిలో విధవలు 
పెండ్డాడవలసినదని వున్నట్టు ప్రమాణం చెప్పాడు. బుచ్చమ్మను నమ్మించటానికి వేసినష్టాను, 


492 | కన్వాళశుల్క ల: నూరేళ్ళ నమాలోచనం... 


ఇచ్చిన ఉపన్యాసం గిరీశం బుర్రలోంచే పుట్టుకురావాలి;ి మరొకరికి సాధ్యంగాదు. బుచ్చమ్మ 
ఎంత అమాయకురాలైనా సంస్కారాలు సహజంగా కాళ్ళను క్టేసాయి. సానుభూతి 
సంపాదించటానికి _ గిరీశంపాట్టు చెప్పలేము. బుచ్చమ్మలాంటి వాళ్ళకు నచ్చచెప్పాలనే ప్రయత్నం 
ఎంత వ్యర్ధ్హమో గిరీశానికి తెలుసు. ఇట్లాంటి తెలివి తేటల్లో గిరీశాన్ని ముందు చెప్పాలి. లోక 
కల్యాణానికోసం అవతరించిన గిరీశానికి పెళ్ళిమీద అసలు మనసు లేదు. కాని లోకం ఎంత 
విలువో, అంతకంటె ఎక్కువ విలువైన రత్నంలాంటి మనిషి కాబట్టి - బుచ్చమ్మ కోసం 
లోకసేవ చేయాలనే ఆదర్శం వదులుకుంటానికి సిద్ధపడ్డాడు. బుచ్చమ్మకోసం బానిసత్వమైన 
ఉద్యోగాన్ని కూడా చేస్తాడు. గిరీశంగారి సంసారం రంజు Children; ఒక తియ్యని కల. 
అంతటితో పోనివ్వలేదు. బుచ్చమ్మ లేకుండా గిరీశం అందచందా లన్నీ వృథా. (బతుకు 
వ్యర్థం. జోడుగుళ్ళ పిస్తోలు యెక్కు. పెట్టి గుండె తూసిపోయేటట్లు కొట్టుకుంటాడు. స్వర్గం 
పోయాక రంభ వచ్చినా “నేను అంటీ నాచ్‌” పొమ్మంటాడు. అనేక సంవత్సరాలు తపస్సు 
చేసి బుచ్చమ్మను స్వర్గంలో నైనా పొందుతాడు. బుచ్చమ్మ కనక, వెంట పారిపోయి రాకపోతే 
ప్రాణత్యాగం చేస్తాడు. పెళ్ళికి వెడుతూ రాత్రి ఉడాయిస్తే, చెల్లెలు పెళ్ళి కూడా ఆగిపోయి 
బుచ్చమ్మ కోరిందికూడా సిద్దిస్తుంది. పిచ్చిపిల్ల గిరీశం చేతుల్లోంచి ఎక్కడకుపోతుంది. గిరీశం 
పాను, కల్పన అనుకున్నట్లు పని జరుపుతాయి. 


చివరకు గిరీశం ఆడిన నాటకం కూడా తక్కువ రక్తి కట్టుదు. కల్లబొల్లియేడువుతో, 
సానుభూతి చూపుతూ దత్తతచేసుకోమంటాడు లుబ్బావధానులను. సౌజన్యారావుగారు నీ 
తరపున పని చేయటానికి పంపారని దానికి వత్తాసు. శుభం పలకరా పెళ్ళికొడుకా అంటే 
ఏదో అన్నాడుట. హత్యానేరానికి జైలుకు పోవాలని ముందే ఆశీర్వఛనం. సత్యాన్ని వుపాసించే 
గిరీశం అబద్దం సాక్ష్యాలు ఒప కోడు. ఆ హృదయ నైర్మల్యం, బుచ్చమ్మమీద అవ్యాజమైన (పేమ 
చూచి సౌజన్యారావుగారే మెచ్చుకుంటారు. గిరీశం మామూలు మనిషి కాదు. నెపోలియన్‌ ఆఫ్‌ 
ఆంటీనాచ్‌. మారువేషంలో వున్న మధురవాణితో సంభాషణ గిరీశం (ప్రజ్ఞకు గీటురాయి, 
మంచిగా, వినయంగా మాట్లాడుతూ గాఢంగా మధురవాణికి అప్పీలు చేస్తాడు. పేరులో 
ఏముందని మధురవాణిని తనెవరో చెప్పవద్దంటాడు. మాటవరసకు తనే చెడ్డవాడంటాడు. 
కర్మ అనేది ఎంత మంచివాడిని అయినా రెక్కపట్టుకొని po pion లాగుతుందంటాడు. 
మధురవాణి వేషం తీసివేశాక కూడా వశ్చాత్తావ దగ్దుడెన గిరీశం ఒక చిన్న కరుణార్తుమైన 
సన్నివేశాన్ని సృష్టిస్తాడు. ఆ ఎత్తూ పనిచేయక కథ అడ్డంగా తిరిగిందని నిష్క్మం9మించవలసివచ్చింది. 


గిరీశం చెడు అలవాట్లు, దురుద్రేశాలు సహజమైనవి అయినా, వరిస్తితులనుబట్టి వచ్చినవి 
అయినా, అన్నింటిలోనూ హాస్యం, చమత్కారం చూస్తాడు. తను ఆనందించి మనలను 
ఆనందింపచేస్తాడు. బార్చరస్‌ మనుష్యులతో ఏమీ తోచదనుకుంశు, ఆ లైఫలోకూడా క్రమేణ 
అందం, ఆనందం చూస్తాడు. వూసుపోదని అనుకుంటాము కొని ఎన్నో అవకాశాలున్నాయి. 
బుచ్చమ్మలాంటి బ్యూటిఫుల్‌ యంగ్‌ విడోస్‌ వుంటే రిఫారముకు ఎంతో ఛాన్సువుంది. 
ధూమపానాన్ని వదలలేక, కార్చి పారవేసే పాగాకుకు దొంగతనం చేసినా నైతికంగా ఏమీ 
ఇబ్బంది లేదంటాడు. బృహన్నారదీయం నాలుగో ఆశ్యాసంలో పొగ తాగని వాడు దున్నపోతై 
పుట్టున్‌” అన్నది (ప్రమాణంగా గురుశిష్య సంవాద రూపేణ చుట్టల మంచి చెడ్డలన్నీ 
కూలంకషంగా చర్చించి గిరీశ (ప్రణీతమైన 'టొబాకోవనిషత్తును నాబోటి ధూమపాన ప్రియుడు 
(ప్రశంసించకుండా వుండలేడు. హాస్యం, అతి తెలివితేటలు గిరీశం పాలబడ్డవారికి బాధగా 
వుండివుండవచ్చు. మనలాగా ఆనందించలేకపోవచ్చు. అయినా వాళ్ళూ నవ్వుతారు. నవ్వక 
ఏడవాలి. గుంటనక్క గాడిదగా మారిన రామప్పంతులు నవ్వుతూ ఏడుస్తాడు. గిరిం నాటకానికి 
విదూషకుడు మూత్రం కాదు. ఇతర పాత్రలు గిరీశంతోపాటు నవ్వలేదు. వాళ్ళలో నవ్వే ఆశక్తి 
లేదు. విదూషకుని హాస్యంలో ఆడంబరం ఎక్కువ. అది పాత్రపోషణకు వెలితి, గిదిశంలోని 


కన్యాళుల్య ౧: నూ లేళ్ళ నమాలో చనం... మాలు 493 ) 


వుత్సాహము, సజీవమైన ప్రకృతి, చమత్కారం లేవు. గిరీశంతోపాటు నవ్వుతున్నామంటే 
మనలో ఆ వుత్సాహమూ, శక్తి వున్నాయన్నమాట. 


గిరీశంలోని విశిష్టత అవగాహన చేసుకుంటానికి మానవ ప్రకృతిని వరిశీలించాలి. మనిషి 
సిన చెడును మంచిగా చెప్పలేము, కాని పరిస్థితులు, భిన్న వ్యక్తులతో పరిచయము, జీవిత 
దృష్టి వర్షీక్షిస్తే - పాత్ర విషయంలో మన అభిప్రాయానికి ఒక కొత్త పంథా చూపుతాయి. 
గిరీశంలో చెడును చూచి నవ్వుతున్నాము. ఎందుకంటే నిజానికి గిరీశం ద్వంద్వ వ్యక్తిత్వములో 
అది ఒకవైపు, రెండోవైపు గిరీశం వుత్సాహము చూస్తున్నాము. లేకపోతే అటువంటి మరొక 
వ్యక్తిని అసహ్యాంచుకుంటాము. దూరంగా తొలగిపోతాము. సరియైన హాస్యం, కరుణ జుగుప్పుల 
మధ్య మార్గాన పోతుంది. గిరీశం ఏ వరిస్తితులలోనైనా చమత్కారంగా తప్పించుకుంటాడు. అది 
బుద్ది వైభవం. బుచ్చమ్మ సమక్షంలో వెంకటుశానికి విధవలనుగురించిన వుపన్యాసం యిస్తూ, 
బుచ్చమ్మతో మాట్లాడుతూ, వెంక్షశేశాన్ని జామచెట్టుమీదక్క తోలి అగ్నిహోత్రావధానులు 
వస్తే ఎటువంటి అనుమానం రాకుండా మాటలుమార్చి, నచ్చేమాటలు చెప్పి, దొరల గొప్ప 
తనాన్ని చాటి చాకచక్యంగా జా(గత్త పడతాడు. పారిపోయినా, లేచిపోయినా గిరీశం ధోరణి, 
సమర్ధన మనిషి పిరికితనం వైపు పాఠకుని దృష్టి పోనీదు. తప్పించుకోవటములోని సమర్రతను 
గిరీశం విశేష (ప్రతిభగా భావిస్తాము. వూటకూళ్ళమ్మతో దెబ్బలాటలో కిందకు దిగజారినా 
నవ్వేస్తాడు. చమత్కారం పనిచేయక వెక్కిరింపుగా మోహంపెట్టి, మాటలతో కొనివని, ఆంగిక 
హావభావాలలో పూర్తి చేస్తాడు. హాస్యం మొరటుగా వుందని, గిరీశం బోర్జావడ్డాడని అనుకోలేము. 
ఓడిపోయినా అంగీకరించని తత్వం గిరీశానిది. [గంథం ఎంత చాకచక్యంగా నడిపించినా చివరికి 
ఓడిపోతూ వచ్చాడు. విజయనగరంలో నెగ్గుకు రాలేకపోతాడు. బుచ్చమ్మను పొందలేకపోయాడు. 
లుబ్బావధానులతో కూడా పాచిక పారలేదు. కాని ఓడిపోయానని అంగీకరించడు. స్లానాలు మార్చి 
ప్రయత్నాలు చేస్తూనే వుంటాడు. రంగంమీద నుంచి నిష్క్రమిస్తూ కూడా పరాజయాన్ని 
అంగీకరించడు. ఇతరులు వెక్కిరించారని బాధలేదు. అంతకు రెట్టింపు ఏడిపిస్తాడు. నాటకంలో 
అందరూ గిరీశం సూటిమాటలకు, ఘాళైన విమర్శకు నిరుత్తరులవుతారు. చాటుగా గిరీశాన్ని 
తిట్టినా (ప్రత్యక్షంలో ఆ వాగ్గోరణికి తల ఒగ్గుతారు. సౌజన్యారావుగారు కూడా ఏమీ 
చేయలేకపోతారు. కాలుజారితే లేచి దులువుకుపోతాడు, అంతకుమించిన వుత్సాహము, శక్తితో 
పని ప్రారంభిస్తాడు. చివరి వరకూ తన (ప్రయత్నాలు వదలడు. ఆ జీవితములో స్టలాలు, 
వ్యక్తులు మారవచ్చు కాని ఆ మనిషిలో మార్పు లేదు. కథ అడ్డంగా తిరిగిందని వెళ్ళిపోయినా 
వూరుకునే రకం కాదు. మళ్ళీ మొదలు పెట్టాలంకు ఇంకో గురజాడవారు కావాలి - 
ఇంకో గిరీశం లేడు. మరో గురజాడ రారు. గిరీశం పాపం పండినట్టు అనిపిస్తుంది. అంత 
మునిగాక మళ్ళీ తేలతాడని అనుకోలేము. గిరీశం రంగం మీదినుండి నిష్క్రంమించవలసిన 
పరిస్థితులు వస్తాయి. సౌజన్యారావు గారితో చివరి పాచిక విసరుతాడు. కాని మధురవాణి 
రాకతో ఆట కడుతుంది. కాని గురజాడవారు గిరీశాన్ని అన్యాయం చేయలేదు. అంతగా 
అభిమానం చూరగొన్న పాత్రను అవమానం పాలు చేసి, చివరి దాకా నవింంచి ఏడువులోకి 
దించలేదు. నాటకానికి అంతం అంటూ ' వుంది. పాత్రలు ఒక ఒడ్డుకు రుతారు. నాటక 
(ప్రయోజనానికి నాఫల్యం కల్పిస్తూ, కళాగొరవానికి భంగం రాకుండా అంతా ఒక దారిన 
పడ్డారు. కాని గిరీశం మారలేదు. మారితే గిరీశమే కాదు. గురజాడవారు గిరీశాన్ని మళ్ళీ 
మొదటి స్టీతికి తెచ్చివదిలారు. కథ అడ్డంగా తిరిగి సంకటు స్థితిలో పడ్డంత మాత్రాన గిరీశం పని 
అయిపోయిందని అనుకోలేము. “డామిట్‌! కథ అడ్డంగా తిరిగింది! అనే చివరి ముక్కలు గిరీశం 
స్వభావానికి మచ్చుతునకలు. మళ్ళీ మరో ప్రయత్నం తప్పదు. సౌజన్యారావుగారి సదుపదేశానికి 
ఫలితంగా బాగువడతానని జవాబు రాదు. తన ఎత్తు పారలేదంటాడు. లుబ్దావధానుల డబ్బు, 
బుచ్చమ్మ - చేతిలోంచి జారిపోయారనే ఆక్రోశం మాత్రమే వ్యక్తం చేస్తాడు. 


494 కన్వాళుల్కం: నూరేళ్ళు సమాలోచనం... 


తరువాత మళ్ళీ “కొండుభట్టీయంిలో గిరీశాన్ని చూస్తాము. కాని సజీవమైన ఉత్సాహం 
కనబడదు. నామసామ్యం స్టూలమైన కొన్ని బాహ్య విషయాలు వదిల్తే అది వేరేపాత. జీవితాన్ని 
తేలికగా తీసుకునే గిరీశంలో కొంత గంభీరత వచ్చేసింది. సంస్కార దృష్టి, సంఘాన్ని 
మార్చాలనే ఆవేశం, దుర్చలత్వాన్ని కనికరించటం లోతైన వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి. హిందూ, 
బ్రాహ్మ వివాహ వద్దతులలోని సాధకబాధకాల చర్చ, వ్యక్తులను పరిస్తితులను అర్హం చేసుకొని 
ప్రవర్తించటము, ఆ పాత్ర కన్యాశుల్కంలోని గిరీశం కాదని స్పష్టం చేస్తాయి. వేదాలతో 
సహా అన్నిటినీ లెక్కించి వేళాకోళం చేసి, పెద్ద పిన్న తారతమ్యం మరిచి హాస్యస్తోరకంగా 
మాట్లాడే తుంటరి; అని రాజారాం గారి సర్టిఫికేటు పొందినా - ఈ హాస్యధోరణి సూల 
దృష్టికే సమానంగా కనిపిస్తుంది. ఈ వెక్కిరింపులో మొదటి వసలేక శేవలం చమత్కారం 
అనిపిస్తుంది. ఆరురకాలగా వెర్రుల వ్యాఖ్యానం ఎంత నవ్వించినా కన్యాశుల్మ్క_ంలోని లెక్చర్ల 


వాగ్యెదగ్యాన్ని ప్రకటించదు. జీవితంలో మొదట వుత్సాహం లేని గిరీశం కొండుభట్టేయంలో 
యు యు 
సజీవమైన సృష్టిగాగాక అనుకరణగా భావిస్తాము. 


ము 


గిరీశం వ్యక్తిత్వం విలక్షణామైంది. ఆ తెరివిచేటలు (ప్రశంసిస్తాము. కాని అవి గౌరన 
పతిపత్తులకు అర్లమైనవి కావు. చెడును తప్పుగానే చూస్తాము. కాని దుష్ట భావమని 
ఖండించలేము. చెడ్డగుణాలకు ఏమీ లోటు లేదు. దొంగతనం, జిప్వుచావల్యం, డాబూదర్చం,; 
గొప్పలు, పిరికితనం, మోసం, అమాయకులను అన్యాయం చెయ్యటం, ముఖంముందు (ప్రశంస, 
వీపు తిప్పగానే తిరస్కారం, వ్యభిచారం, వేషాలు, అబద్దాలు, పోకిరీపోకడలు, కోతలు, అల్పబుద్దులు 
- సర్వలక్షణ సంవన్నుడనే చెప్పొచ్చు. నాటకంలో గిరీశం చేసిన ప్రయత్నాలన్నీ కొంచం 
యించుమించు ఈమారాన్నే వున్నాయి. విజయనగరం నుండి పలాయనం, బుచ్చమ్మను వలలో 
వేసుకోవటం, లుబ్దావధానుల డబ్బుకోసం దగ్గరచేరటం అన్నీ గిరీశం దుర్లుణాలే చెప తాయి. 
మానసిక దౌర్చల్యాలవలన ఎంత అనుభవమున్నా బుచ్చమ్మ మొహం ఎదుటకు వచ్చేటప్పటికి 
చుంబ్లింగ్‌ పట్టుకుంది. మంచిముందు కొంచెం వెనకాడవలసి వచ్చింది. బుచ్చమ్మ మధురవాణి 
కాదు మరి. ఈ దౌర్చల్యాలు అందరిలోనూ కొద్దో గొప్పో వుండేవే. కాని అన్నీ వుండటం 
గిరీశం ఘనత. వాటిని కప్పిపుచ్చే గుణగణాలు వుండడం గిరీశంలోని గొప్ప. ఈ మంచి చెడ్డలు 
ఒకదానికొకటి సర్షితూగుతాయి. యౌవనం, వుత్సాహం, సాహసం, చమత్కారం, తెలివితేటలు, 
చాకచక్యం, మనిషిని కనిపెట్టగల శక్తి, (ప్రశంసించి వశవరచుకోవటం, వుపాయాలు, దూరదృష్టి 
మనిషికి తగినమాట, నిర్చెంత, ఎత్తులు, మాటు దాటించటం, వాక్సాతుర్యం, నీతులు, 
భావావేశం, లెక్చర్లు; తప్పించుకునే నేర్పు - ఎన్నో విశేషాలు వింతలు కలిసి అద్భుతమైన 
గిరీశాన్ని సృష్టించ గలిగాయి. డిప్టీకలక్షరు మెచ్చాడని కరటక శాస్త్రిని, జటలో మీ అంతవారు 
పెద్దవారు ఏమన్నా నేను వడటం భావ్యమేనని అగ్నిహోత్రావధానులను టోపిలో వేస్తాడు. నానా 
మాటలు అంటున్నాడు వెళ్ళిపోతానని బెదిరిస్తాడు. కన్యాశుల్కం మాటవిని డామిట్‌” అని 
నీతులు వల్లిస్తాడు. ఆవేశంగా మాట్లాడి హడలకొడతాడు. శిష్యుడిచేత దొంగనాటకాలు ఆడించి 
ప్రమాదాలు తప్పించుకోవటములో ఏవైనా వచ్చినవ్వ్పుడు (బ్రహ్మభేద్యమైన  ఠస్సావేయటంలో 
పొలిటీషియను తెలివితేటలన్నీ చూపిస్తాడు. 

గిరీశం మనలను ఏవిధంగా నవ్వించి మెప్పు పొందుతున్నాడో కూడా ఆలోచించాలి. 
నవ్వించటములోను, కవ్వించటములోను గిరీశానికి జోహారు చేయక తప్పదు. ఇతర పాత్రలను 
ఏడిపించి మనలను నవ్విస్తాడు. పూటకూళ్ళమ్మ, రామప్పంతులు, లుబ్జావధానులు ఉదాహరణ. 
ఇతర పొత్రలను మోసగించి మనలను నవ్విస్తాడు. అగ్నిహోత్రావధానులు, సౌజన్యారావు, 
మధురవాణి - గిరీశం మాయలో పడతాదు. అమాయకుల ముందు తన ప్రభావాన్ని చాటి 
మనలను నవ్విస్తాడు. వెంక కుశం, బుచ్చమ్మ అవన్నీ నమ్మి చేతులు జోడిస్తారు. అసలు గిరీశాన్ని 
చూచే నవ్వుతాము! వేషం పోజులలోని (ప్రత్యేకత అటువంటిది. హావభావాలు, చేష్టలు 
చూచి నవ్వటం ఎట్టనూ తప్పదు; వ్యక్తిస్వభావము, ప్రకృతి కూడా నవ్విస్తుంది. గిరీశం వీ 


కన్యాశుల్ఫ_ దః నూరేళ్ళ సమూలోచనం.. 


సన్నివేశంలో వున్నా అసలు విషయాన్ని మరిచి నవ్విస్తాము. శరిరం సుఖాన్ని కారుతుంది. 
ఎక్కడవున్నా కళ్ళు అందాన్ని వెతుకుతాయి. మంచి వస్తువులను చూస్తా జివ్వూ చాపల్యాన్ని 
ప్రకటిస్తుంది. నవ్వుతూ అన్ని పనులూ చేస్తాడు. మాటలతో మనల్ని బోల్తాకొట్టిస్తాడు. ఆ 
బు(రలోని యుక్తులకు, కల్పనలకు అంతం కనపడదు. స్వేచ్చ, ఆనందం, డాబు, అతిశయోక్తులు 
న అన్నీ హాస్యధోరణిలో నే వస్తాయి. గిరీశం పదహారణాల నిజం చెపుతున్నా నవ్వుతాము. 
యధార్లం కాదు నవ్వులాట అంటాము. చేసిన తప్ప, చెప్పే విషయం మాటల ధోరణిలో 
మార్చి అంతా కేవలం ఆకతాయి తనం అని నమ్మిస్తాడు. స్వగతాల్లో తన దోషాలు 
తనే చూపి నవ్వి నవ్విస్తాడు. అంత వుత్సాహములోను స్వార్టాన్ని మరవడు. కాని ఎవరినీ 
ద్వేషిస్తున్నాడని అనలేము. గిరీశం రంగం మీద పాత్ర కాదు. స్వభావతః నటుడు. అందుకనే 
ల చేసే వనులు, చెప్పే మాటలు యధార్హంగా తీసుకొని నిరసించక, నటనగా నవ్వేసి 
వూరుకుంటున్నాము. 


ఎంత తెలివితేటలుంటే జీవితంలో గిరీశంలాగా నెట్టుకు రాగలుగుతాము! ఎటువంటి 
పరిస్థితులలోనూ చలించని ధైర్యం కావాలి. విజయనగరంలో సంభవించిన వివత్‌ పరిస్థితులు 
తేలికగా ఎదుర్కొంటాడు. తన దారిలో వచ్చే అడ్డంకులు దాటటానికి, తప్పించుకు పోవటానికి, 
మాటలలో చమత్కారం గిరీశానికి సహజమైన సాధనం. ఈ రూపేణ అగ్నిహోత్రావధానులతో 
కూడా నెగ్గుకు రాగలిగాడు. అబద్దాలు, మోసాలు ఆత్మరక్షణకు ఆయుధం. అన్ని పరిస్థితులలోను 
ఇవే గిరీశానికి అడ్డుపడ్డాయి. వీలు, అవకాశం జీవిత ఆదర్శం. ఛాన్సు దొరికితే పోనివ్వడు. 
ఆత్మరక్షణకు వెంకళేశంతో వచ్చి బుచ్చమ్మ కోసం (ప్రయత్నిస్తాడు. అవసరమైతే ఒక 
క్షణంలో అభిప్రాయాలు, ఆదర్శాలు మార్చుకుంటాడు. అగ్నిహో[త్రానధానులు సౌజన్యారావుగార్ల 
అధిపాయాలకు తలూపుతాడు. మాటలలో ఏముంది క్రయ జరగాలనే తత్త్వం. మాట 
మార్చుకోవటమే కాకుండా తన వాదంలో ఏవిధమైన విరోధము లేనట్లుగా సమర్రించుకు 
పోతాడు. ఎవరైనా అభ్యంతరము చెపితే తర్కంతో జవాబు చెప్పనీడు. అగ్నిహో|తానధానులను 
వశవరచుకోవటానికి కన్యాశుల్కాన్ని ఒప్పుకొని వెంకళేశానికి నచ్చ చెపుతాడు. తనకు వీలుగా 
వుండటము తప్ప, అబద్దం - నిజం అనే ప్రశ్నే లేదు. వెంకటుశాన్ని సమర్హించటానికి, 
బుచ్చమ్మను ఒప్పించటానికి ఎన్నో కోతలు కోస్తాడు. సమయానుకూలంగా కల్పించి చెప్పటములో 
(ప్రతిసారీ ఒక కొత్త విషయాన్ని తీసుకువస్తాడు. ఆ వూహలు తిరిగేవి కావు. కన్యాశుల్క_ములోని 
హాస్యమంతా గిరీశం స్వకపోల కల్పితాలమీదే ఆధారవడి వుంది. అంతగా గడ్డు పరిస్థితి 
వస్తే తప్పించుకుంటానికి ఏదోమిష వుండనే వుంది. ఆ మిషలతోనే అందరినీ నమ్మిస్తాడు. 
సౌజన్యారావు గారితో తన దౌర్చల్యాలన్నీ బాల్య చావల్యాలని పశ్చాత్తాపం ప్రకటిస్తాడు. లేకపోతే 
చివరకు దాసోహం. కానీ అందులోనూ గిరీశం గిదీశమే. మధురవాణి మారువేషంలో 
సౌజన్యారావుగారి దగ్గరకు వచ్చి మాటల సందర్భంలో ఒక్కొక్కరు మంచివారి దగ్గర కూడా 


అబద్దమే చెపుతూ “వుంటారని గిరీశాన్ని సంకేతంగా అంటే, అట్టి మనిషి మీద కనికరం 
చూపాలని గుంభనగా దయాభిక్ష యాచిస్తాడు. 


గిరీశం మాటలలో హాస్య పోషణకు కావలసిన హంగులన్నీ వున్నాయి. నవ్వించటానికి గిరీశం 
ప్రయోగించిన ట్రిక్కులు చాలా వున్నాయి - గిరీశంగారి గౌరన బిరుదులు: స్వనామాంకిత 
(ప్రవచనాలు, కోతలు, గొప్పవారి పేర్పు ప్రమాణాలుగా చూపటం. మధ్యమధ్య సమర్రించుకుంటానికి 
సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల (పమాణ వాక్యాలు, అబద్దాలు, ఆత్మ(ప్రశంస, నీచులు, ఉపదేశాలు, 
అనుభవాలను పురస్కరించుకొని మానవ ప్రకృతిని గురించిన విపరీత వ్యాఖ్యానాలు, వాక్సాతుర్యం, 
మాట దాటంచటం, మాట మార్చటం, లెక్సరు, సమయానుకూలంగా మాటాడి (పమాదాలు 
తప్పించుకునే (Politician) వాగ్దాలం, కుతర్కాలు, వ్యంగ్యం, దబాయింపు, పెద్ద కబుర్హు, 
లాభనష్టాల బేరీజు, కొత్త అర్జాలు-వ్యాఖ్యానాలు, నాతో మాట్లాడటమే ఒక ఎడు కేషను 
అని ఆత్మ ప్రశంస, పూనాలో ఒక్క బిగువున మూడు గంటలు మాటాడి ప్రాఫెసరును 


CED కన్యాళుల్క ల నూరేళ్ళ. నమాలోచనం... 


డంగుచేసానని అతికేటట్టు కోస్తాడు. అబద్దమాడి, జందెం మీద ఒట్టుతో వని జరుపుకొని ఆ 
అనుభవాన్ని పురస్కరించుకొని ఒక్క_రిమార్చు_ జా “ధియాసోఖస్టులు చెప్పినట్టు నున ఓల్లకష్ట్రమ్చు 
అన్నింటికీ ఏదో ఒక ప్రయోజనం ఆలోచించే మనవాళ్ళు యేర్పరిచారు. ఆత్మానుభవం 
అయితేనే గాని తత్వం బోధవడదు.” గిరీశం లెక్సరు వింకే దేవుడు కూడా హడలిపోవలసిందే. 
గిరీశానికి పావవుణ్యాలంటూ లేవు. మనస్సు యిండిపెండెంటుగా చేస్తే గిరీశంగారి యిష్టం, 
దేవుడికి ఏమీ (ప్రమేయం లేదు. డిపెండెంటుగా చేస్తే ఆ బాధ్యతంతా దేవుడిదే. ల 
వెనకటికి “పాతయముడివా కొత్త యముడివాో అని అడిగిన పెద్ద మనిషికంటే ఒక ఆకు 
ఎక్కువగా చదువుకున్నాడు. హాస్యానికి మూలం వైరుధ్యాలు. ప్రపంచ ధర్మానికీ, గిరీశం 
ధోరణికీ వున్న విరోధం వల్ల నవ్వు వస్తోంది. మాటలు పరిస్థితులకు అనుగుణంగా సామాన్య 
మానవులు వమూట్టాడేవిగా లేవు. గిరీశం (ప్రకృతికి సామాన్య మానవ ప్రకృతికి ఎక్కడా 
సాపత్యం లేదు. అసంభవ మనిపించేటంతటి అద్భుత వ్యక్తి. మరొకరైతే నిస్సందేహముగా 
అస్వాభావికమనే (ప్రవర్తన. 

పార్వతీశంలా మొదట నవ్వేసినా పాపం అమాయకుడని” జారి పొందేరకం గాదు. గిరీశాన్ని 
చూచి నవ్వే సాహసం మనలో లేదు. ఆ గడుగ్గాయి చేతిలో ఆంధ్రులు పూర్తిగా ఓడిపోయారు. 
స్వయంగా గురజాడవారే నీ మానాన్న పొమ్మని వదిలేస్తే ఇంక ఇతరులు చేసేది ఏమిలేదు. 


(భారతి? డిసెంబరు, 1958 


కన్వాళుల్కం. నూరేళ్ళ నమూాలోచనం.. 497 


గురజాడవారి గిరీశం 


& కెవి. రమణా రెడ్డి 


గెంగడివురుగు కట్టింగు మీనలవాండు 
గంట శౌద్దఖుC దలకట్టువాండు 
ఎవుడు కొకీదుకొణనవు లేఅణీవాండు 
సిగరు వీలును బుగబుగలవాండు 
వె నటారమును లోవల లొటారమువాండు 
వట్టుదవ్సిన ఛలోభాయిగాండు 
తుదమొదల్‌ లేని గాడిద గత్తశలవాండు 
జలసాలతోం బడిజచ్చు వా౭డు 


తడియనెడి దున్నచోం జోతం తుడుము మొదలు 
దేవతార్భన వజ కొక్క తీరువాండు 
వలనవడుకున్న _కీశుకు వంటివాడు 

(తోవ దొరికిన వట్టి గంధోళిగాందడు. 


వాడెవడో కాదు, తెలుగు నాటక పాత్రలలో పెట్టింది పేరైన గిరీశమే- “నా పేరు గీరీశమే 
నినదభీషణ శంఖము _ టేవదత్తమే!” ఒకానొక తెలుగు కవి ఆ పాత్రకు రూపకల్పన చేశాడు.! 
గిరీశాన్ని నాయకుణ్ణి చేసి ఇప్పటికి గూడా తెలుగులో కథలూ నవలలూ వెలువడుతున్నాయి. 
గిరీశం గురించి వాదోవవాదాలు సాగుతున్నాయి. ఇప్పటికీ గిరీశం మీద డజన్హ సంఖ్యలో 
విమర్శవ్యాసాలు వెలువడి ఉన్నాయి. తనసృషప్టకర్త నుంచి స్వతంత్రించి, '“కన్యాశుల్క ౦ నసొటకం 
గిరి నుంచి బయటపడి, ఇలా దేశంమీద వడి బలాదూరుగా దిరుగుతూన్న గిరీశం, నిజంగానే 
“అచ్చా స్వేచ్చాజీవీ' అనిపించుకో దగినవాడు. 

మాధవపెద్ది బుచ్చిసుందరరామశ్చ్ళా స్త్రి అక్షరాలతో గీసిన గిరీశం రూపచిత్రాన్ని చూశాక, 
అదే నాటక వ్యక్తికి గురజాడ అప్పారావు ఎలా వేషధారణ చేయించగోరాడో తెలుసుకుందామా? 
బెంగాలీ కట్టుతెల్లధోవతి, పొడుగుచేతుల బనీను కనిపించేలా పలచటి నీలంరంగు వాయిల్‌ 
చొక్కా, త కనకాంబరం వనే వైనాసిల్కు తలపాగా, వెండిపొన్ను బెత్తం వగైరా 
వగైరా. బావూగారినో మరొకరినో గిరీశం రేఖాచిత్రం గీయమంబు, ఇంకోవిధంగా అతగాడు 
రూపొందుతాడు. గిరీశం బహురూపి. 

అప్పారావు జీవితకాలంలోనే విజయనగరంలోనూ బరంపురంలోనూ చెన్నపట్నంలో కూడా 
గిరీశం రంగస్టలం మీదికి వచ్చి పామర (పేక్ష్రకులనే గాక, పురాణం సూరిశా,స్రి, కందుకూరి 
వీరేశలింగం, జయంతి రామయ్య, న్యాపతి సుబ్బారావు, రెంటాల వెంకటసుబ్బారావు, వేటూరి 
(ప్రభాకర శాస్త్రి లాంటి పండితులను కూడా అలరించగలిగాడు. నొటుకకర్త స్యయంగా నిష్ట్ణల 
చలవతిశా స్త్రి, మండపాక కొండలరావు వంటి నటులచేత ఆ వేషం వేయించి దానికొక వరవడి 
పెట్టిపోయాక, డాక్షరు గోవింద రాజుల సుబ్బారావు లాంటి గొప్ప నటులు కూడా దాన్ని 
ఒప్పించేలా నిర్వ్వహించలేక పోయారని “'శారదిలాంటి ఆనాటి పత్రికలద్యారా తెలుస్తున్నది. 
కాకుంకే, ఆ పాతను ఆం(ధధ్రులందరికీ ఎరుకవరచగలిగారు. అలాఅలా ఇది పాకిపోయి ఆంధ్రుల 
అల్జారుముద్దు నాటక పాత్రగా స్థిరపడింది. అంతేనా? ఆంధ్రజాతి ఉత్సాహాతిశయానికే (ప్రతీక 


కన్వాళుల్క ఠః నూరేళ్ళ నమాలోచనం... 


అంటూ ఒక విమర్శకుడు రాసేంతదాకా దాని వరవతి పెరిగింది. “ఆంధ్రుల ఉత్సాహం 
గిరీశంలో మూార్తీభవించిది. అందుకనే గిరీశమంటే అంధ్రులకు అంత (_పేమ.”” పైవటారానికీ 
లోవలి లొటారానికీ గిరీశం ఆంధ్రజుతికి సూక్ష్మ (వ్రతిరూపమా?౫ి 

“కన్యాశుల్కం నాటకం గిరీశం పాత్ర ప్రాముఖ్యం గురించి పురాణం సూరిశా, స్త్రి, మొదలు 
పోణంగి (శ్రీరామ అప్పారావు వరకు అట్ట అభిప్రాయభేదాలు లేవు. నాటక కధానాయకుడెలా 
కాలేడో, హాస్యానికి తప్ప తక్కిన (ప్రయోజనాన్ని దేన్నీ సాధించజాలని విదూషకుడు కూడా 
కాదు. ప్రధాన సంఘటనలలో ఏ ఒక్కటీ గిరీశం మీద ఆధారవడి సాగకపోతే పోవచ్చు గాక, 
(ప్రతి ఘటనలోనూ అతని చెయ్యి ఇంతో అంతో వడక తప్పిందికాదు. అలాగని గిరీశం 
ఉపనాయకస్తానాన్ని పొందగలడా అంటు, అదీ అనుమానమే. ఉపనాయకుడూ కాడు. అయితే 
ఆ రెండింటి అంశాలు ఈ పాత్రలో సంగమిస్తున్నాయి. వెరసి, గిరీశం ఒక విచిత్రమైన సృష్టి. 


ఈ నాటకంలో గిరీశం అనే పాత్ర లేకుండినా ప్రధాన కథకు ఏ ఇబ్బందీ వచ్చి 
ఉండేది కాదనే విమర్శకులు లేకపోలేదు. కన్యాశుల్క వ్యవవోరంతోటి అతనికి ఏ (ప్రమేయమూ 
లేదనడం కూడా పూర్తిగా సరియైన విమర్శకాదు. సుబ్బి పెళ్ళి తప్పించేందుకు గిరీశం 
ఎత్తిన ఎత్తు లుబ్బావధాన్ల విషయంలో బాగానే పారింది. అంతేకాదు. కన్యాశుల్క_ విషవృక్షం 
కాచిన దుష్పలం లాంటి బాల్య వైధవ్యం నుంచి, అంటే రౌరవగుహనుంచి, సజీవ మరణావస్త్ర 


నుంచి, బుచ్చమ్మను  పైకిలాగి వునర్వివాహమనే 'పేరాశను కలగజేసేందుకు, ఎడారిలో నీటి 
చెలవమును చూపేందుకు, ఆశాకిరణంలాగా గిరీశం ఉపకరించాడు. ఆ పెళ్ళి జరగలేద నేగాని, 


జరిగే ఉంశే, గిరీశం బుద్ది “దాట్టు” వేయకపోయే ఉంళే, బుచ్చమ్మను చూసి నిజంగానే 
రంభాఊర్వశీ అసూయపడవలసి వచ్చేది. - కఠోరమైన వాస్తవానికీ కమనీయమైన స్వాప్నిక 
భావనకీ మధ్య గిరీశం ఒక సేతువుగా నిలిచాడు. ఇతర పొత్రలతో పెనవేసుకుపోయాడు. 
ఘటనా చక్రపరిభ్రమణానికి మరింత ఊవూ విసురూ చేకూర్చాడు. బుచ్చమ్మ బండిని 
అనకాపల్లి రోడ్డు పట్టించి “రామవరం చలో విడోమేరియేజికరో” అని సంకల్పించక పోయిఉంకే, 
సుబ్బి పెళ్ళికి అవాంతరం ఏర్పడి ఉండేది కాదు. అందుచేత అన్నంలో శాకం గాకపోయినా, 
శాకంలో కరివేపాకుగానైనా ప్రధాన నాటక వ్యవహారానికి గిరీశం తోడ్పడకపోలేదు. 


ఇక ఈ బృహత్‌ నాటకంలో చోటుజేసుకొని నాటకీయతను పలచనజేసినా నాటకానికి విరివినీ 
విలువనీ కల్పించిన ఉపకథల్దాంటి వాటికి గిరీశం ఆయువువష్టే ననాలి. “నెపోలియన్‌ ఆఫ్‌ యాంటి 
నాచ్చి” వూర్వాశవముంలో మధురవాణి అనే “డెవిల్‌”కు ఊడిగం చేసినవాడే. బాలవితంతువైన 
బుచ్చమ్మను బుట్టలో వేసుకొనేందుకు “పుణ్యమూ వురుషార్హమూ” సంపాదించుకానేందుకు 
నానా తంటాలువడ్డా, విధవావునర్వివాహ సమస్య మీద (యేక్రక్రుని దృష్టి నిలవడానికి, పనికి 
వచ్చాడు, 

ఈ రెండు మానవీయ వ్యవవోరాలకూ గిరీశాన్ని కేంద్ర బిందువును చేసినందుచేత, 
వాటిని అభాసువట్టించాడే గాని సంస్కరణ మహోద్యమాలకు తోడ్పడలేదని అప్పాధావును 
అనేకులు ఎత్తిపొడిచారు. అప్పారావు ముఖం ఎదుటే బుర్రా శేషగిరిరావు అంతమాటు 
అన్నాడు. గిరీశాన్ని ఒక బడితె కరగా మార్చి దానితోటి సంఘ సంస్కరణోద్యమాల నడుమలు 
విరగబొడవడం అప్పారావు అభిమతమని భావించడమా? గురజాడ మానవీయ తాత్విక 
దృక్పథాన్ని తుడిచిపెట్టడానికి తప్ప ఈ ఊహ మరెందుకూ పనికిరాదు. సంస్క_రణోద్యమానికి 
గల ఆశయాలతో అప్పారావుకు అభి పాయభేదంలేదు. దాని ఆచరణలోనే ఆయన ఖేదించాడు. 
తీవ్రమైన “నైతిక దృష్టి (PUIit2ni3mిని వట్టి అచ్చాడీతనంగా ఆయన నిరసించాడంశే నీతిని 
తృణీకరించి నందువల్ల మూత్రం కాదు. దాని అతిశయరూపాన్ని మాత్రమే కంటగించుకొన్నాడు. 
“అతో గుణాన్ని దుర్గుణం చేస్తుంది. కొన్ని అనాచరణీయ సూత్రాలకు మానవుల మనస్సులను 
లోబరుస్తూ అసాధ్యమైన ఆదర్శాన్ని స్టాపించి దానికి బెత్తెడు అటూ ఇటూ తగ్గినా సాధారణ 


కన్వాళుల్క ల: నూరేళ్ళ నమాలోచనం.. 


మానవ (ప్రవర్తనను గర్హిస్తూ వచ్చింది. పైగా ఎందరో కపటసన్యాసులు దూరి ఉద్యమాశయాలనే 
నీరుగార్పిస్తూ వచ్చారు. అప్పారావు హేళన చేసింది ఆమహోద్యమాల అవలక్షణాలనే, దిద్దబూనింది 
వాటి వంకరలనే. అందుకు తనకు గిరీశం పాత్ర బాగా పనికివచ్చింది. సంస్కృర్తలనే తాను 
సంస్క_రించబూనాడు. మానవహృదయాన్ని మంచి చెడుల సమ్మి(శణంగా ఆఅవిమ్మరించాడు. 
సౌజన్యారావుని మధురవాణి చేత చిత్తు జేయించాడు. గిరీశానికి శృంగారభంగం _ కలిగించాడు. 

ఇదిగో, ఇక్కడే అపాత్ర దెబ్బతిన్నదని, స్వచ్చందమైన దాని జీవితాన్ని నాటక రచయిత 
బలవంతాన తుదముట్టించాడని కొన్ని విమర్శలున్నాయి. ఈ విమర్శలను పూర్వపక్షం చేస్తూ 
తాను సృష్టించిన గిరీశం పాత్ర నాటకక్తర్తకే ఎదురుతిరిగి యథేచ్చగా ప్రవర్తిస్తూం లు నాటుకక్తర్త 
నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవలసి వచ్చిందని మరికొందరు భావిస్తున్నారు. మొదటి తరహా 
విమర్శ బుర్రా వెంకటసుబహ్మణ్యంగారి ఆంగ్రవ్యాసంలో ఎదురౌతున్నది. గిదీశం పాత్ర 
అంతే చెవిగోసుకొనేవాళ్ళలో తాను ఒకడినంటూ, సాంఘిక ప్రయోజనా షేక్షతోటి నాటకకర్త 
ఆ పాత్రను బలిచేశాడని, పొత్రల స్వచ్చందతను దెబ్బ తీశాడని సుబ్రహ్మణ్యంగారంటారు. 

Gireesam, Who in the beginning bids fair to rank with, the world’s best 
humourous creations for the Telugus, dwindles into a mighty littleman of virtue 
as the play progresses. 

ఈ విమర్శలో నిజం పాలు తక్కువ. ఎందుచేత నంటు, చివరివరకూ నాటకంలో 
బొగువడుదామనిగాని బాగువడాలనిగాని కోరి నిర్ణయించుకోని పాత్రలు రెండే రెండు; ఒకటి, 
గిరీశం; రెండు, రామప్పంతులు. లుబ్బుడి బుద్ది మారింది. అగ్నిహోత్రుడికి బుద్ది వచ్చింది. 
పాముకోరలాంటి రామప్పంతులి తప్పడు బుద్ది, కుక్కతోకలాంటి గిరీశం వంకరబుద్రీ - ఇవి 
మాత్రం యధాతథంగానే ఉండిపోయాయి. కాబట్టే వంతులు మొగం చాటు జేసుకొని వరారీ 
చిత్తగించగా, గిరీశం అర్రచంద్రప్రయోగానికి లోనై “డేమిట్‌! కథ అడ్డంగా తిరిగింది” అంటూ 
నిష్కు9మించాడు. గిరీశం అబద్దాలతో డాబులతో ప్రారంభమైన నాటకం అతని ఆకాశ హర్మ్యాల 
మీదుగా సాగి వాటి అధః పతనం దగ్గర ముగిసింది. TriCkster Tricked అనే ఇంగ్రీషు 
కామెడీ మర్యాదలన్నీ గిరీశానికి నిండుగా జరిగాయి. కాబట్ట సాంఘిక ప్రయోజనం అనే 
బలిపీఠం మీద గిరీశాన్ని బలి ఇవ్వడమంటూ గురజాడ అప్పారావు చేతులమీదుగా జరగనేలేదు. 

అలాగని, గురజాడ మనస్సులో సాంఘిక ప్రయోజన దృష్టి లేదనుకోవడం కూడా పొరబాటే 
అవుతుంది. ముఖ్యంగా మధురవాణి పాత్రను ఈ దృకృథం నుంచి సంస్కరించడం 
జరిగింది. ధనపిశొచి లాంటి ఒకానొక సామాన్యవేశ్య ఉదాత్తమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకొని 
సౌజన్యారావులనే గాక గీతాకారుడైన శ్రీకృష్ణుని కూడా ఎద్దేనా చేయగలిగింది. నీతివరులమనుకొనే 
అల్పబుద్దులకు మధురవాణి పాత్ర గొంతుదిగకుండా వచ్చింది. అప్పారావు “|పో-నాచ్చి" 
అయినందుచేత కాదు, మానవ (ప్రేమి, జీవన్యపేమి, వాస్తవ (యేమి అయినందుచేతనే, సానిలోని 
మానవత్వాన్ని మర్యాదస్తులలోని ముష్కరత్వానికి పోటీగా చూపబూనాడు. కళామయమూ 
ఆదర్శపూరితమూ చేసి నప్పటికీ, వౌస్తవ చిత్రణమనేది సాధారణ నైతిక దృష్టిని సంకట పెట్టి 
విషయాలను కొన్నిటిని స్ప్ఫశించక తప్పదు. | 

1 paint life—artistically of course. Though art is my master, 1 have a 

duty to society. 

సంఘం వట్ట - దాని (శ్రయసు పట్టు దొడ్డగురి ఉన్నందుచేతనే మధురవాణిని సంస్కరించిన 
నాటకకర్త గిరీశాన్ని సంస్కరించకుండా విడిచివేశాడు. అంటే ఏమిటి? ఆ పాత్ర, దానితీరు, 
ఇక అంతే. అది మారదూ ఎదగదూ. దాని దిణుసే అంత. ఇక్కడ మునిగి మరోచోట 
తేలినా, తనూ తన స్వార్ధం తప్పిస్తె మరో మంచి ఆలోచన చచ్చినా దానికి రాదు. దాని 
పుట్టుకలోనే ఆ బీజం లేదు. కొడవటిగంటి కుటుంబరావుగారు ఒవ కోరేమో? “ఈ 
నాడు గిరీశం పాత్రను వునరుద్దరించే ప్రతి ఒక్కరూ అతను బుచ్చెమ్మను పెళ్ళి చేసుకున్నస్టై 


C0 కన్యా ముల 0: నూ లేళ్ళ నమాలోచనం... 


వూహిస్తున్నారు” అంటారు కుటుంబరావుగారు. వాళ్ళ వూహలకు ఏంగాని, అది నాటకకర్తకూ 
అతని తరపున వకాల్తా పుచ్చుకొని గిరీశం  ఆటగట్టించిన సౌజన్యారావుకూ అపోహగానే 
తడుతుంది. పూనాలో రామాబాయి విడోస్‌ హోమ్‌కు బుచ్చెమ్మ, రాజమండ్రిలోనో మరెక్క_ణ్లో 
కాలేజి చదువుకు గిరీశం పోవలెనని సౌజన్యారావు జడ్జిగా డి(క్రీ ఇచ్చాడు. కాబట్టి  గిరీశాన్ని 
గిరీశంగానే అప్పారావు వదిలివేయ గోరాడనుకోవాలి. 


ఏ పనిచేసినా చేయకున్నా ఈ నాటకంలోని పొత్రలన్నిటితో ఇలాకా పెట్టుకొన్నందుచేత 
సర్వవ్యాపిగా పరిణమించి అన్ని పొతలకూ తాను లంకెగా మారాడు గిరీశం. లుబ్దావధాన్ల 
తమ్ముడు, మధురవాణి ప్రియుడు, వెంక ముశం టూ్యూటరు, బుచ్చమ్మ లవరు, సౌజన్యారావు 
విశ్వాసపాత్రుడు, అగ్నిహోత్రావధాన్ల రీగల్‌ అడ్వయిజరు - నాటకానికి గిరీశంతో వ్రమేయం 
లేకపోవడ మేమిటి? అంతేకాదు. యస్‌.టి. నరసింహాచారి రాసినట్టు, “గిరీశానికి కన్యాశుల్కంలో 
అన్ని సమస్యలతోనూ, పాత్రలందరితోనూ సంబంధముంది. కాని ప్రత్యక్షంగా ఏ సమస్యకూ 
మూలకారణంగా అ పాత్ర కల్పన జరగలేదు... అన్నింటిలోనూ వుండి దేనిలోనూ లేడు... 
ఇతర పాత్రలతో గిరీశం వరిచయం వాళ్ళ స్వభావాన్ని, నాటక, సాంఘిక (ప్రయోజనానికి 
అతీతుడు?(సం) ఇతర పాత్రలను వెలుగులోకి తీసుకురావటానికి, నాటక ఆశయాన్ని స్పష్టము 
చేయటానికి వుద్దేశించబడిన పాత్ర, ఈ దృష్ట్యా నాటకంలో గిరీశానికి ఒక (ప్రత్యేక సార్హకత 
ఏర్పడుతుంది.” గిరీశం పాత్రకుగల బలమైన ఆకర్షణకు కీలకం ఇదే. చార్తెస్‌ డికెన్సు 
కృత “పిక్‌విక్‌ పేపర్ఫు'లోని జింగిల్‌ పాత్ర సామ్యాన్ని తెచ్చి, అందరిమధ్య నిరాఘాటంగా 
మెలిగే గుణం ఈ రెండు పాత్రలకు సామాన్యధర్మమని సర్రేశాయి తిరుమలరావుగారు 
ఇటీవల ఒక వ్యాసంలో నిరూపించారు.” ఏవనీ చేయనే కనిపించినా, అనేక రకాల సాంఘిక 
దుర్నీతులను చూపించడానికి గురజాడ అప్పారావు ఈ పాత్రను వాడుకొన్నాడని పురాణం 
సూరిశాస్త్రి ఎన్నడో అనిపోయాడు. ఒక ఆధునిక విమర్శకుడు గిరీశంపాత్రను “బూజుకర్ర” 
తోటి ఉపమించాడంశు, ఇందుచేతనే. గిరీశం సూర్యుడై, విమర్శాజీవులకు తానొక్కొాక్కడై 
తోచాడన్నమాట. 

సంఘదేహంలోని శల్యాలను నిరూపించడానికీ ఒక శృస్త్రిక అవసరమైతే గిరీశం ఆ శృస్త్రికగా 
నాటక్తర్తకు ఉవకరించాడు. అప్పారావుకు గల సాంఘికాభిప్రాయూలు కొన్ని-కొన్ని మాత్రమే 
- ఈ పొత్రద్యారా వెలువడ్డాయి. ఈ పాత ద్వారా కూడా వెలువడ్డాయి అనాలి. ఇదే 
సబబు. Bull in China shop చందం కాకున్నా, వైదికాగ్రహారంలోని మౌఢ్యాన్ని ఛాందసాన్నీ 
కడిగివేసే ద్రావక మయ్యాడు. అది వట్టి “బార్చరిజమే,” సందేహంళేదు. ఆ అ(గ్రవారీకులతో 
పోరిస్తే తన “బౌ్టేరింగిలీషు” ముక్కలతో బాటు తన కిరస్తానీ అలవాట్లూ నవనాగరక 
పద్దతులూ చాలా మేలు, ఎంతో మెరుగు. అయితే ఇది గుడ్డిలో మెల్ల మాత్రమే. ఎందుకంశే, 
అరాకొరా చదువులు, అరాకొరా సంస్కారాభిప్రాయాలు గిరీశానివి. సంస్కరణోద్యమాలూ, 
ఆంగ్ల విద్యాలయాలూ ఇలాంటి చేషధారులనూ స్వోదరపరాయణులనూ స్వలాభా పేక్షులనూ 
కూడా పుట్టించాయి. ఒక అగ్నిహోతుణ్సో ఒక బుచ్చమ్మెనో తాను అధిక్రేప్రించి లోపాలెన్నగలడు 
గాని సౌజన్యారావు ముందు తాను గుడ్డిగవ్వకు గూడా చెల్లడు. తనలో లేనిదల్లా నిజాయితీ 
ఒక్క టు. బుచ్చెమ్మను నిజంగానే వలచి ఉండవచ్చు. లుబ్బుని దురవస్తపట్లు అనుకంప కలిగి 
ఉండవచ్చు. అయితే బుచ్చమ్మ  భూస్టితీ లుబ్బుని డబ్బుసంచ ఆ భావాలను మలినపరిచాయి. 
గిరీశం మానవ రూవంలోని ఒక గురిగింజ. ఆ సంగతి ఇతరులకంటు తనకు బాగా తెలుసు. 
ఎన్నిమార్జో ఆత్మపరీక్ష చేసుకొని తనకుతానే హెచ్చరికలు చెప్పుకొన్నాడు కూడా. తాను 
జీవితరంగస్టల నటుడు. తానెవరినీ నమ్మడు, ప్రతిఒక్కరూ తనను నమ్మాలి, నమ్మి చెడాలి. 
తాను బాగువడాలి, ఇందుకు ప్రతిఒక్కరినీ నమ్మించాలి. నటించాలి. వెంకమ్మను బావినుంచి 
బయటుపడవేసి అవరహరిశ్చంద్రుడై పరపతి పెంచుకొని, ఆ మూలధనంతోటి బుచ్చమ్మతో 
వ్యాపారం సాగిస్తాడు. మధురవాణి “దొంగలంజో అని తెలుసుకొని కూడా ఇంకొంతకాలం తన 


కన్వాళశుల్కం: నూరేళ్ళ నమాలోచనం.. 


పబ్బం గడువుకోడానికే దానితో మంచిగా మెలుగుతాడు. సంఘంలోని దోషాలను నిరూపించడానికే 
అయితే, ఈ శృస్త్రికనే నమ్ముకొని గురజాడ అప్పారావు విఫలుడయ్యాడనుకోవచ్చు. ఇది 
తుప్పు బట్టిన శృస్త్రిక. గిరీశం సంఘానికి డాక్షరు కాదు. అలా అనుకొని ఉంచు తనకు 
గూడా ఒక డాక్షరుతో పనిఉంది. ఆ డాక్టరు మధురవాణి. మధురవాణి చేత గిరీశానికి 
వాత బెట్టించడంలో గురజాడ ఆశించిన (ప్రయోజనం, చెడు అనిపించుకొనేదానిలో కూడా 
ఎన్నో సూక్ష్మచ్ళాయ లుంటాయని నిరూపించడమే. గిరీశం అనే పండులో అంకె కుళ్ళింది. 
మధురవాణిలో "పై తొక్కే కుళ్ళింది. కాబట్టి అప్పారావుకీ గిరీశానికీ అభేదం చెప్పడం కంచు 
అన్యాయం మరొకటి లదు. 

గిరీశమం కు మరెవరోకాదు, గురజాడ అప్పారావేవని డా! బుర్రా శేషగిరి రావు కొడవటిగంటి 
కుటుంబరావుగారితో చెప్పి పోయారట. దాన్ని పట్టుకొని కుటుంబరావుగారు గిరీశం పాత్రలో 
గల సల్లక్షకాలను ఎత్తి పట్టి అవె అప్పారావు మొక్కట్లని చూపుతున్నారు. గిరీశం అనే ఏమిటి, 
కన్యాశుల్కంలోని ప్రతిపాత్రా అప్పారావేనని తాను “జర్లీల్లెగబొడిచి” సాక్ష్యం చెబుతానంటూ 
ఆరుద్రగారు ముందుకు వస్తున్నారు. రామప్పంతులు మరెవరో కాదు, గురజాడ అప్పారావు 
పంతులే సుమీ అంటున్నారు మరొక విమర్శకులు. హతోస్మి! ఏ పాత్ర అయినా రచయిత 
చేతి బంకమన్నే. ఏ పాత్రలోనూ నాటకకర్త మమేకమైపోడు. అయితే ఇక ఆ నాటకం 
బొమ్మలాణే, కీలుబొమ్మలాట! రచయిత అభిమానాన్ని మిగతా వాటికంబ జాస్తీగా చూరగొనే 
పొత్రలుండవచ్చు. అప్పారావు హాస్యం, అవహోాస్యం, చమత్కారం, సూక్ష్మబుద్ది గిరీశానికి 
సంక్రమించాయి. అయితే ఆయన హృదయాన్ని మరో పాత్ర దోచేసింది. దానిపేరు 
మధురవాణి. అందుచేతనే ఈ నాటకం వర్ది ప్రహసనం వతుగా తయారు కాలేదు. 

The book has gained an unobtrusive but strong moral purpose. You will 
find that I do not at all trifle with life. 1 took it quite seriously, a very difficult 
matter in a book that bubbles with laughter.? 

గిరీశం నాయకుడో ఉపనాయకుడో కానక్క_ర్లెదు, కనీసం తన స్పష్టికర్తకు అభిమాన 
పుత్రుడై ఉన్నా, గురజాడ సంకల్పానికి చావు దెబ్బ తగిలి ఉండేది. సంఘదురాచారం మీద 
తాను చేసిన దాడిలో గిరీశాన్ని తాను వాడుకొన్నాడేగాని, గిరీశానికి తాను లోబడి పోలేదు. 
అలా లోబడి ఉంటే, చివరకు తన్ని తగలేసేవాడు కాదు. 

అయితే గిరీశం తన సృష్టికర్త చెప్పిందల్లా చెయ్యలేదు కూడా. వెదురు. తిరిగిన 
సందర్భాలున్నాయి. ముఖ్యంగా, తానొక “బూజుకర” మాత్రమే కావాలని అప్పారావు కోరిక 
అయి ఉంటు, తన కంటికంతా బూజే పట్టించుకొన్నాడు. ఇంకొకటి, అందుకు పూర్తిగా 
విరుద్దమైనది. తనను “దుష్ట”గా చూపడమే అప్పారావు కోరికఐ ఉంటు, తాను సాధారణ 
“విలన్‌ గా వరిణమించకుండా తన దౌష్ట్యాన్ని ధైర్యంగా మార్చుకొని. ఆ పాత్రకు తోడ్చడీ, ఈ 
ఘటనకు వనికివచ్చీ అన్నిటా తానై అందరితో తానై తన |పాముఖ్యాన్నీ దానితోబాటుగా తన 
అకర్షణనీ 'పెంచుకోగలిగాడు. పాఠకులకూ పేకక్రులకూ గిరీశం అనే పాత్ర సూదంటురాయి 
అయిందంటే, దానికి మరో కారణం కూడా ఉంది. మహాప్రమాదకరంగా పరిణమించి 
లోకాంతకం కానంతవరకూ, దౌష్ట్యంతో లోకం రాజీపడుతుంది. సర్జుకొంటుంది; సహిస్తుంది. 
చిల్లర అబద్దాలూ, టక్కరి జిత్తులూ, కోతలూ, దౌష్ట్యం కిందికి రావు. గిరీశం వ్యక్తిత్వానికి 
ఇవే పెట్టని నగలు. అతని హాస్యమే అతన్ని బతికించింది. తాను తవ్వుకొన్న గోతిలో 
మరొకరిని తోయక ముందు తానెపడి అయ్యో అనిపిస్తాడు కూడా. అందుచేత తన దౌష్ట 
ఇతరులకు నష్టం కలిగించలేదు. మధురవాణి అతని దయనీయసైితిని చూసి గిరీశం బతుకును 
సౌజన్యారావు ముందు పడవేసే ముందు ఒక లిప్తపాటు తటపటాయించిందం శే, ఇదే కారణ 
మనుకోవాలి. గిరీశం ద్వేషించదగిన పాత్ర కాదు. అలాగే నెత్తిన బెట్టుకొని పూజించ దగిన 
వాడు కాదు. ఒక్కోసారి కోవం, ఒక్కోసారి విసుగు కలిగిస్తాడు. 


502 Jeu ను కన్వ్భాళుల్క 0: నూరేళ్ళ నమాలోచనం... 


చొరవ, కలువుగోలుతనం, కుశా[గ్రబుద్ది, సమయస్పూర్తి, మనిషివద్ద మనిషి మాటు, ముఖస్తుతి, 
ఎత్తు మీద ఎత్తు, ఎప్పటి కెయ్యది ప్రస్తుతమో అప్పటికా మాటలాడి తప్పించుకుపోగల 
(వజ, (శుతపొండిత్యంతో అవతలి వాళ్ళను 'డంగ్‌” చెయ్యడం, ఇప్పుడు చెప్పినదాన్ని 
మరుక్షణంలో ఫిరాయింవే ఉపజ ప పెచ్చు మీరినటుయితే నీ ఒక్క_గుణనుూ తద్వ్యతిరేకమై 
దుర్గుణం కాగలిగిన అనేక అవగుణాల పేర్చే గిరీశం ఆనే ఈ విలక్షణ నాటకవ్యక్తీ. 
సొదామనుషులలో తగుమోతాదులో ఉండే ఈ గుణాలు గిరీశంలో ఒక పాలెక్కువయ్యాయి. 
సాధారణ లోకవ్యవహారానికి అతీతంగా కాదుగాని, భిన్నంగా అతని చర్యలు రూపొందాయి. 
ఈ రెండింటి తేడా (601౧0250 గిరీశానికి - మరో తెలుగు ఏ నాటక పొ్రకూలేని 
(ప్రజానురంజకతను కలిగించింది. (శ్రీపాద కామేశ్వరరావు ఒక మౌలికమైన వ్యాసంలో అన్నట్లు, 
గిరీశం “వ్రత్యుత్సన్న మతి” - ఎలాంటి కష్ట్రంలోనైనా మతికోల్చోకుండా ఉపాయంద్వారా 
బయటపడగలడు. చిట్టచివరికే భంగపడ్డాడు గాని పూటకూళ్ళమ్మ చీపురు దెబ్బలమొదలు 
బుచ్చమ్మ వరారీ వరకూ అతనికి ఓటమే ఎదురు గాలేదు. జీవితమంటే గిరీశానికి గల ఉత్సాహం 
నేరుగా _పేక్షక్రునికి అందుతుంది. వీటన్నిటి మూలంగానే గిరీశం నేరుగా జనహృదయంలోకి 
చొచ్చుకు పోగలుగుతున్నాడు. 


2 జో లో నా 
ఇంతకూ ఈ గిదీశం ఎవడు? ఇతని పుట్టువూర్యోత్తరా లేమిటి: 


గిరీశం ఎవరు అనే (ప్రశ్నకు తలా ఒక జవాబు ఇస్తున్నారు. కొందరు ఏ యధార్హవ్యక్తినో 
మనస్సులో పెట్టుకొని ఈ పొత్రను అచ్చుకు నుచ్చుగా అప్పారావు తయారుచేసి ఉంటాడని 
వీరి ఊహ. నిష్పల చలపతి శాషస్త్రా? చిరంజీవా? వేములకొండ సీతారామమూర్తి కుమారుడా? 
ఎవరు? ఈ చివరి విషయాన్ని గురజాడ అప్పారావే స్వయంగా చెప్పారని డా. పియస్‌.ఆర్‌. 


అప్పారావుగారి ఉదధ్దుంథం చెబుతున్నది. ఎవరితో ఎప్పుడుచెప్పారో దాఖలా ఏమి లేదు. ఈ 
ఊహా నిజమైనా కావచ్చు. + 


ఎందుచేతనంశు వాస్తవజీవితంలో ఎదురైన వ్యక్తులను వరిశీలించి వారిలో ఏదైనా విలక్షణత 
లాంటిది కనిపిస్తే దాన్ని ఓపికగా ప్లుస్తకానికెక్కించే అలవాటు అప్పారావు కొకటి ఉండేది. 
అయితే పాత్రసృష్టిలో ఆయన కొక సిద్దాంతం ఉన్నదని మరచిపోగూడదు. పాత్రలను జీవితం 
నుండి [గ్రహిస్తూ కూడా, సృజనాత్మక రచన చేసే వాడు తనకు తెలీయకుండానే పూర్వ 
సాహిత్యంలోని కొన్ని పాత్రల ప్రభావానికి లోనౌతాడు. 


An author does not draw all his characters from life, but unconsiously 
indents upon the traits of imaginary productions of previous 066.20 


షేక్సియరు సృష్టించిన ఫాల్‌ స్టాఫితోనూ శూద్రకుని శకారుడితోనూ గిరీశానికి ఎక్కడైనా 
ఏదైన సామ్యం ఉండేట్టుయితే. దానికి ఇలాంటి ప్రభావమే కొరణమనుకోవాలి. ముఖ్యంగా ఈ 
నాటకంలో గిరీశం కనిపించేకొన్ని ఘట్టాలకూ Henry 1vలో ఫాల్‌ స్టాఫ్‌ కనిపించే ఘట్టాలకూ 
చాలా పోలిక కనిపిస్తుంది. ఈ ఒక అంశాన్ని తీసుకొని ఆర్‌.యసి. సుదర్శనంగారు ఒక 
వ్యాసమే రాసి ఉన్నారు.!! ఈ ఇద్దరిమధ్య తెలుగు దేశానికీ ఇంగ్రండుకూ ఉన్నంతదూరం 
ఉన్నదంటా, రూపురేఖల్లో వయస్సులో అభిరుచుల్లో వాగ్జోరణిలో వారిమధ్య గల భేదాలను ఆయన 
చెప్పారు. అయితే, “ఇద్దరినీ పోల్చిచూస్తే, ఇద్దరిలోనూ మూలపదార్హం, ఆత్మ, జీవితంపట్ల 
తాత్వికదృష్టీ _ (హాస్యదృష్టి ఒక్క” అంటారు. ఫాల్‌స్టాఫ్‌ గిరీశంలో పరకాయప్రవేశం 
లాంటిది చేశాడన్నమాట! హాస్యదృష్టి  ఉన్నందుచేతనే, దేన్నీ సీరియస్‌గా తీసుకోనందు 
చేతనే, “స్వేచ్చావ్రవృత్తి” అలవడి, జీవితం అనుభోగ్యవస్తువై, ఇతర పాత్రలన్నీ తన ఆనందానికి 
సాధనోపకరణాలుగామారి, ఒక్క “మంచితనం” ముందే ఓటమిని అంగీకరిస్తాడని బహుయ్యుక్తి 
యుక్తంగా వాదించారు. కరడుగట్టిన కటిక స్వార్ద్హాన్ని "ఇలా క్షమించి విడిచివేసేందుకూ, దీన్నే 


కన్యాళుల్య ౨ నూరేళ్ళ నమౌాలో ఛనం...2 ౫ (ర్‌ 03 


స్వేచ్చాప్రవృత్తిగా అభినుతించేందుకూ, వెనకాడని న్యక్తివాది కాబట్టి, సుదర్శనంగారి విమర్శలో 
సుదర్శనంగారు తొంగిచూచేంతగా గిరీశం కనిపించడనిపిస్తున్నది. . 

“భ..గారబ్బాయి” అనే శీర్షికలో అప్పారావు రాసి పెట్టికున్న ఒక అనుభవాన్ని అవసరాల 
సూర్యారావు అనువదించిపోయాడు. దాన్ని కాస్త పట్టిచూస్తే గిరీశానికి గల మూలం తెలుస్తుందని 
ఆరు[దకాబోలు ప్రయత్నించారు. ThE Character of the son of the Bhattaraju అనే 
దిని మూలంచూస్తే, ఆ అబ్బాయి గిరీశం కానగోటికైనా సరిరాని వట్టి బభాజమానుడని, 
కాకపోతే బడాయి, అబద్దం, మురికితనం, వల్లమాలిన చొరవ కలిగినందు చేతనే గిరీశానికి అసలు 
తానేనేమో అనిపిస్తాడని, తెలుస్తుంది. ఏ రచయిత కూడా ఒకే వ్యక్తిని తన పాత్రకు మూలం 
చేసుకోడు. ఫోమా గార్డయేద్‌ పాత్రకు ఎందరు వ్యక్తులవసరమయ్యారో గోర్కీ వివరిస్తాడు. 
అప్పారావుగారి గిరీశం అనే నదిలో కూడా ఉపనదులెన్నో వచ్చి చేరి ఉంటాయి. 

అదిసరే, 'గిరీశంతనంి అనేది ఒకటి ఉందిగదా, దీని నూటేమిటి? ఇది ఎక్కడి నుంచి 
వచ్చినట్లు? పాశ్చాత్య సాహిత్యాలలో మధ్యయుగానంతరం కనిపించే 'పికా రెస్క్‌” (1027653006) 
పద్దతి దాకా వెనక్కు వెళ్ళి, అప్పారావుకి గల పాశ్చాత్యసాహిత్య పరిచయ టు... wr 
పికారెస్క్‌ పొత్రగా మారాయని చెప్పడం చాలా దూరం వెళ్ళడమే. నిష్పల పరిశ్రమ! 

గిరీశంతనం కూడా ఏ వ్యక్తి మాత్రుడిదో కాదు, అది అప్పారావు సమకాలపు సాంఘిక 
విశేషాలలో ఒకటి మాత్రమే. అప్పటికే జమీందారుల, భూస్వాముల సాంఘిక పాముఖ్యంతో 
బాటుగా భూస్వామ్యవ్యవస్థ తాలూకు భావజాలం తిరోముఖం పట్టింది. వల్లెపట్టు దేశ 
నవజీవనంలో గుండెపట్లు అయిన దశ దాటి, పట్నాలూ బస్తీలూ పై బడి రాసాగాయి. 
సంప్రదాయం సళ్ళిచ్చింది. ఇంగ్లీషు విద్య నిలవనీటి మడుగు పారిటికి పొడిరాయిగా వని చేస్తూ 
వచ్చింది. విద్యావంతులు (ప్రతి ఉదయం పడమటికి తిరిగి సంధ్యవారుస్తున్నారు. ప్రాందవ 
సంఘసంస్కారం గురించి వంగదేశంలో మొదలైన ఆవర్తం అంధ్రదేశవు తీరాన్ని కూడా 
కదిపింది. వ్యక్తుల మనస్సు స్వేచ్చవైపవు మొగ్గుజూపింది. ఆచారం నవ్వుల పాలు కాసాగింది. 
మొగలాయీ వేషాల బదులు దొరచేషాలు, పార్శీబదులు ఇంగ్లీషు, సాకు లౌతున్నాయి. 
భూస్వామిక సమాజాన్ని వదిలి పట్నవాసాలకు చదువు సంధ్యలకోసం పొట్ట తివృలకోసం 
విద్యావంతుల వలస ప్రారంభమైంది. ఇందులో స్థిరవడి స్టిమితవడినవాళ్ళు స్టిరవడి స్తిమితవడగా, 
ఎక్కడా కుదురుబాట్లులేని వాళ్ళు కుదుటవడకుండా “వేళ్ళులేకుండా” (౧0016559) బతుకు 
గతుకులమయంగా ఉండిపోయారు. రాంభట్లు కృష్ణమూర్తిగారు అలంకారంజోడించి చెప్పినట్టు, 
“రాజస” సమాజంలో ఉండి “కౌబేర” సనూజపు తొలిరేకలు సోకిన వాడే మన గిరీశం. భిన్న 
సంస్కృతుల సంఘర్హణ అతని వ్యక్తిత్వాన్ని నిర్ణయించింది. యుగసంధి అతని జన్మస్థానం; 
కల్లోలం అతని ఊపిరి. 

అందుచేతనే ఇతని ఆరాటం, జీవిత పోరాటం అంతా కాల్పనిక నునస్క_తను ఆశ్రయించింది. 
నిజానికి అతనికి “కం|ట్రీలైఫ్‌” నచ్చినంతగా మరొకటి నచ్చలేదు. అందులో “బెస్టు గేదె 
"పెరుగు, మాంచి ఘీ” మాత్రమే కాకుండా కుదురుబాటుకూడా ఉంటుంది. తనకు ఎక్కడా 
చేజిక్కందికూడా అదే. దానికోసమే తన తపన, తన తపస్సు, తన ఊహాపోహలన్నీ 
దాని గురించే. హ్లౌదరాబాదు నవాబు వద్ద వెయ్యిసిక్కా రూపాయల ఉద్యోగం చెయ్యడం 
అతని కలల్లో ఒకటిమాత్రమే. దేవలోకంలో నందన వనం వరకూ అతను ఆశాని(శ్రేణికను 
"పెంచుకోగలడు. గిరీశం కవికూడా అయ్యాడంటే, అందులోనూ భావకవిత్వయుగానికి పురోగామి 
లాగా జావళీలదశ విడిచి ప్రణయ గీతాలదశకు చేరుకొన్నాడం కే, పావం, బతుకే అతన్ని 
అలాచేసింది. జీవితం తనకు తలవాకిలి తలుపులు మూసి నడివీధిలో ఉంచివేసింది. పెరటి 
వాకిలిలోంచి లోవరికి దూరి జీవిత మధుశాలలో సౌఖ్యాన్ని గటగటా తాగివేయగోరాడు. వట్టి 
కాల్పనిక మనస్తత్వం కనకనే వాస్తవం దాన్ని అబద్దీకరించి వేసింది. ఆతని ఆశయాలు 
ఆకాశ కుసుమాలే, ఆచరణ మాత్రం ఎటొచ్చీ పావ కూపానికి దగ్గర్లో ఉండిపోయింది. 


CED టా కన్వాకుల్య 0: నూ లేళ్ళ నమాలోచనం... 


“గోతాలుకొయ్యడం” అతనికి జీవితావసరం. అబద్దం ఆయుధవిశేషం. వంచనానయవంచన - 
ఏకైక రణవ్యూహం ఇదంతా అతని దృష్టికి “పోలిటిక్సు'-పోలిటిక్సు' అం టేఇంకా వసన... 
గిదీశం పాయిటిలాగా నే పోరిటిక్సు కూడా నేలబారు వ్యవహారమైపోయింది. పోలిటీషియన్‌ - 
చిన్నగ్దాడ్‌ స్టన్‌ - కాజాలక పొయట్‌ అయ్యాడు - ఆన్‌జోన్స్‌ (ANN ౮౦౧63)కు నకలుకవి. ఆ 
పొయ్యిటీ అయినా సరిగా ఏడవలేక, విశ్వసనీయమైన అబద్దాలకు దిగాడు. తాను ఊహాశాలి. 
ప్రతిరోమకూపంలోనూ ఊహే. అతని వాగ్గాటి ముందు, అబద్దానికీ నిజానికీ మధ్యగల రేఖ 
చెరిగిపోయి అదిఇదిగా ఇదిఅదిగా దురాక్రమణ జరుగుతుంది. ఏ సమాజాన్ని ఇందాకా నిజాన్ని 
పోలిన అబద్దాలతో మోసగించాడో ఆ సమాజమే చివరకు అతన్ని. పట్టి నిలిపివేసింది. అతని 
పోలిటిక్స్‌ కట్టింది. ఆతని కథ అడ్డం తిరిగింది. జీవితరంగస్టల నటశేఖరుని విగ్గు మధురవాణి 
చేతిలోకి సౌజన్యారావు సమక్షంలో ఊడివచ్చింది. Poetic “Justice అనేది చాలా మొరళటైన 
నిరంకుశ మైన విషయమే కావచ్చుగాని, సంఘక్షేనుం దృష్ట్యా అప్పారావు గిరీశం భరతం పట్టించక 
తప్పలేదు. 

ఇప్పుడు నేను స్ప ఎశించదలచిన విషయం గిరీశం పూర్వ జీవిత కథ. అతనే తన 
సంభాషణల్లో అక్కడక్కడా పేర్కొన్న అంశాలను గుది గుచ్చితే ఒక రేఖాచిత్రం తయారౌతుంది. 

రాజమహేందంలోని రామావధాన్లు గిరీశం మేనమామ. అతడు అగ్నిహోత్రావధాన్ల నేస్తం. 
ఇక గిరీశం పెత్తండ్రి “కాకినాడకల్ల్తా తెలివైన ప్లీడరు” అంశే గిరీశం తండ్రిగారిదికూడా ఆఊరే 
కావాలి. ఇంటిపేరు ఇంగ్లీషు పొడి అక్షరం యస్‌.తో మొదలౌతుంది. పెదతల్లి మెట్టిన ఊరు మాత్రం 
విశాఖమండలానిది. అంశు కళింగదేశంలోని రామచంద్రపురం. పెత్తల్రి కుమారుడే లుబ్జావధాన్న్సు. 
చిన్నతనంలో ఆ ఊరు వచ్చిపోతూ ఉండేవాడేమో, అతని వెకిలి -వేషాలన్నీ రామవ ంతుల్హాంటి 
రామచంద్రవుర వాసులకు ఆదినుంచీ ఎరుకే. వాళ్ళకు “మరారా శ్రీ గిరిశం” "వట్టి 
“గిల్హడే.” తండ్రిగారు అప్రయోజకుడైనా కాకున్నా కుమారుడికోసం ఇంత వెనకేసి పోలేదు. 
కాబట్టీ కుర్రవాడి చూపు లుబ్బావధాన్ల లిబ్బిమీద నిలిచింది. అతని రెండో పెళ్ళి ఆపడంలో 
లుబ్బుడికి బిడ్డా పాపా కరిగితే తనకు మిగిలేది వట్టి చిప్పేననే భయం లేకపోలేదు. 


తనది వైదీకి కుదురై నందుచేత, గిరీశానికి కాస్తో కూస్తో భాషాజ్ఞానం అలవడింది. 
చిన్నతనంలోనే తండ్రిగారు. తనచేత ఉపనిషత్తులన్నీ “భట్రీియం” వేయించారంటాడు గాని 
సమయానికి ఏ ఉపనిషత్తు పేరూ స్పురించక లోకంలో లేని “టుబాకోవనిషత్తు”ను 
సృష్టించాడంశేనూ వైదిక పరిభాష (చమకం వగైరాాను వాడగలిగినా, శాస్త్రంలో తాను 
“వుడ్డోలుజ్షో అని చెప కొన్నా, సంస్కృత పాండిత్యాన్ని ఈసడిస్తూ తెలుగు కంద పద్యాలను 
గూడా ఖూనీ చేస్తూ వచ్చాడంటునూ, గిరీశం వట్టి డొల్ల సరుకని తెలుస్తుంది. అతనిది ముఖ్యంగా 
శుత పాండిత్యమే. "లోకజ్ఞానం సంపాదించుకున్నాడు. “సూపర్‌: స్టిషన్సు”ను రోయించుకొన్నాడు, 
గాని అమెరికాలో పను తలకిందులుగా నడుస్తారనేలాంటి శిశుభావాలు అతనికీ ఉండి 
పోయాయి. “మన వేదాలలోనే అన్నీ వున్నా యిష' అనే భావాన్ని అగ్నిహోత్రావధాన్లకు 
అంటగడుతున్నారుగాని నిజానికి అగ్నిహోత్రునికి దాన్ని కలుగజేసింది ఈ  వేరువురుగే. 

ఏం చదివాడో తెలీదుగాని అతడు పూనా డక్కను కాలేజీలో చదివాననడం మాత్రం 
బడాయె. వెంక కుశంలాంటి అర్భకుడికి కూడా సరిగా ఇంగ్రీషు చెప్పలేడు. అందుచేత అతని దొర 
చదువులు అంతంత మాత్రమే ననాలి. అతనినోట పెద్ద "పెద్ద ఇంగ్రీషు మాటలు, గొప్పగొప్ప 
ఆధునిక భావాలు వెలువరించినప్పుడల్లా నాటకకర్త తన పొ|తకు తాను పెట్టుకొన్న మితులను 
మరిచిపోయి ఉంటాడనిపిస్తుంది. కాకుం కే పట్నవాసాల్లో పెరిగి ఎన్ని జకం స తినిఉన్న 
ఘటం కాబట్టి పెద్ద చదవరినని (భ్రమగొలువ గలిగాడు. మధురవాణికేగాక డిప్రే కలెక్షరుగారి 
కుమారరత్నానికి (సంజీవరావు) కూడా ఇంగ్లీషు చెప్పేంత వరకు - అంతవరకే అతని చదువు, 
మిగిలిందంతా అతని మేధా! డి విడో! లాంటి అద్భుతమైన పేరడీ పద్యాన్ని పది జన్మలెత్తినా 


కన్వాళుల్కం: నూరేళ్ళ నమాలోచనం.. Fee 505 


గిరీశం రాసిఉండలేడు. ఇలాంటి చోట్ల గురజాడ అప్పారావు పప్పులో కాలు వశాడనిపిస్తుంది. 
అలాగే “ఒరిజినల్‌ సిన్‌! లాంటి గడ్డు విషయాలు గిరీశం బుర్రలో దూరి ఉండలేవు. 


రాజమండ్రి - కాకినాడల మధ్య తిరుగుతూ వచ్చినందుచేత కాబోలు సంస్కరణోద్యమ 
నాయకులతో - ముఖ్యంగా “వీరయ్య పంతులు” గారితో వరిచయం కలిగింది. కుర్రవాళ్ళనూ 
విద్యార్హులనూ తన ముఖ్యానుచరులనుగా చేసుకొన్న వీరేశరింగం పంతులే ఈ వీరయ్యపంతులు. 
కన్యాశుల్కం మొదటికూర్పు వతిలో అనేకపర్యాయాలు నేరుగా ఆయన వ్రసక్తిని గిరీశం 
తీసుకొస్తాడు. రెండవ కూర్పు వ్రతిలో మాత్రం వీరయ్య తెరచాటున ఉండిపోయాడు గాని, 
గిరీశానికి ఆయన .దయచేసిన యోగ్యతాపుత్రం లాంటి ఉత్తరం సౌజన్యారావు ఇంట ఆతనికింత 
తావు కల్పించింది. సంస్కర్తలతో బుజాలు రాచుకొన్నా డేగాని సంస్మరణ భావాలు అతనిలో 
చర్మాన్ని దాటి లోపలికి దూరలేదు. బాల్యవివాహాలను సమర్హించి తన పబ్బం గడుపుకోడానికీ, 
'యాంటేీనాచ్చి'ని ఖరాబు పట్టించడానికీ, అతనికి సంకోచంగానీ వశ్చాత్తాపంగానీ లేక పోయాయి. 
గిరీశం అపర ఆషాఢభూతి. పరమదగుల్పాజీ. అయినా ద్వేషించదగిన కంటక ప్రాయుడు 
కాడు. పైగా అభిమానించదగిన పోకిరీ. 


ఒకసారి లోకం మీదికి అచ్చుబోసి విడిచిన ఈ ఆంబోతును చూసి అప్పారావు 
ముచ్చటువడినట్లుంది. లేకుంకే పేరైనా మార్చకుండానే మరి రెండు నాటక శకలాలలో ఆ 
పాత్రకు మళ్ళీ మళ్ళీ ప్రాణం పోసి ఉండేవాడు కాదు. 


'కొండుభట్టీయం'లోని గిరీశం “కన్యాశుల్కం” గిరీశం కంచు చదవడానికి ఒక ఆకు ఎక్కువే 
చదివాడు. “సత్రాభోజనం మఠానిద్రా” బావతు గిరీశం కాకుండా, కాస్త సంపన్నుడైన తండ్రి 
(యుగంధరరావు పంతులు)కి బిడ్డెై నిజంగానే శాస్త్రాలను తిరగేసి మతాలను విమర్శించే తాహతు 
కూడా సంపాదించాడు. సంస్కరణోద్యమాళ్లో పెద్ద “కెప్తానే”. దివాన్‌ బహద్దరు రాజారాం 
గారి తోటీ శకేశన (నా) రాయడు గారితోటి సమాన ఫాయాలో తిరగ్గలడు. కొండుభట్లు 
కుమారుడైన రామ్మూర్తిని సంస్కరణ వివాహానికి అనుకూలుణ్ణిగా చేస్తాడు కూడా. అయినా 
ఈ గిరీశంలో కూడా +*గిరీశంతనం” వై దొలగలేదు. ఇతనికీ హాస్యం ఒక ఆయుధం, నటన 
ఒక శిల్పం. ఇతడూ వేషాలు వేసి తలలు మార్చగలడు. అయినా అసలుకూ నకలుకూ ఉన్న 
అంతరంలాంటిదే ఈరెండు గిరీశం పొత్రలకూ ఉంది. 


అలాగే మరొక (ఆంగ్ల) నాటక శకలంలో కూడా గిరీశం పాత్ర మూడోమారుగా 
సాక్షాత్కరిస్తుంది. అభం శుభం తెలీని ఒక అనాధ వేశ్యయువతిని పెళ్ళాడుతానని మాటిచ్చి 
బాగానమ్మించి చివరకు సంఘంలోని కాకులకూ గద్దలకూ వదిలి వేస్తాడు. “అరుంధతినెనా 
చెరవళ్చే మహాయోగ్యుడు” (మహా అయోగ్యుడు)గా ఒక పాత్ర వర్ణనకు గురౌతాడు. గిరీశం 
అన్న మూడక్షరాలు విన్నవెంటనే “దొంగలున్నారు జాగ్రత్త” అనే హెచ్చరికస్తురించి వంచనకు 
అతనిది మారుపేరులో చలామణి అయింది. 

గిరీశం మినహా “కన్యాశుల్కం” నాటకానికి జవమూ జీవమూ ఉండవు. నాటకేతి వృత్తంలో 
తనకుగల సంబంధం బాదరాయణ సంబంధమే అయినా, కనీసం అందరి పానకాలలోనూ 
పుడకగా, చప్పిడి లోకవిషయాలకు మసాలాగా, ఎందెందు వెదకిచూస్తే అందందే ఉండి నానా 
గమ్మత్తూ, గల్లంతూ చెసి నాటకానికి ప్రజారంజకత్వం చేకూర్చి పెట్టాడు. మంచిలో లేని 
ఆకర్షణ చెడ్డకు ఉంది. దానికి తోడు తననోరు మంచిది. రూపం కూడా మంచిది. “యీ 
సాగసైన ముఖం, యీ తామర రేకులవంటి నేత్రాలు, యీ సోగమీసలు”. నవనాగరికతలోని 
దోష్లాలే గిరీశం దోషాలు, అయితే దాని సుగుణాలు మాత్రం అతనివి కావు. 


ఫాల్‌ స్టాఫ్‌లా ముసలి పీనుగూ వదరుబోతూ పిరికివాడూ కాదు. శకారుడికిలా అవ(భంశపు 
మాటలూ అతి దారుణమైన చేష్టలూ లేవు. తాను నవ్వుల పాలుగాకుండానే ఇతరులకు 
వినోదం కరిగించగలడు. తనకు జీవితం ఒక లీల, ఒక క్రీడ. ఆ మహోత్సాహాన్ని ఇతర 


CED న్యాశు లు అ నూ లేళ్ళ నమూ లో. చనం... 


పాత్రలకు పంచిపెట్టు గలడు. కుటుంబరావుగారన్నట్టు, ఇతర పాత్రలకు తానొక గీటురాయి 
అయ్యాడు కూడా. నాయకుడూగాక ఉపనాయకుడూగాక దొర్లుడు పుచ్చకాయలా ఉండికూడా 
గిరీశం తెగరాణించాడు. “ఏంజల్‌' ఎలాకాడో, అలా “డెవిల్‌ కాలేదు. హీరో” ఎలా కాలేదో, 
అలా “విలన్‌! కాలేదు. విదూషకుడు కాకుండానే వహాస్యదృష్టీని అలవరమకొన్నాడు. అతని 
నవ్వులో మూలుగుంది. అతని లాల్చీకింది బనీను బొక్కలు వడింది. కాపర్సుకి కూడా కరువే!” 
అతనిలో విషాదాంశ ఉంది. పుగాకు గూడా దొంగతనం చెయ్యవలసిందే. దయనీయుడైన 
మోసగాడు గిరీశం - “మోడ్రన్‌! మోసగాడు. చిట్టచివరకు యమగండం ఎదురైనప్పుడు 
దేవుడి మీద భారంవేసి, ప్రచ్చన్నంగా ఉండిపోదలచుకొన్నాడు. పైగా మూగసైగలతో మధురాన్ని 
బతిమాలుకున్నాడు కాబట్టి పోనీలే పొవం, అతన్ని బతకనిద్దాం అని మధురవాణి సంకల్పించింది. 
మధు: “..పావము ఆతునను బతకనియ్యండి. 


సౌజ: అతడి బతుకుమాట ఆలోచించు తున్నావు. వీడు అవ్యక్తుడైతే బుచ్చమ్మ బతుకు 
చెడుతుంది! అని ఆలోచించావుకావు.” 


తాను “వూలిష్‌ యంగ్‌ మార్‌,” అనడంలోనూ, “సచేవూన్‌ ఈజ్‌టుది పిటీడ్‌” 
అనడంలోనూ గిరీశం చివరి ఎత్తు- కాళ్ళబేరం- ఎత్తాడు. “టూ రిపెంబున్సు క్వైంటీఫోర్‌ 
అవర్సు చాలదా అండీ?” అంటూ తాను పూర్తిగ మారినట్టు సౌజన్యారావుని భ్రమింప 
జెయ్యబోయాడు. 

“నావంటి సిన్నర్‌ కి సహాయం చేసి మంచి వాళ్ళని చెయ్యడం తమ బిరుదుగాని, (బతుకు 
చరచడం న్యాయంకాదు.” 

మొరబెట్టుకొన్నాడు. మొత్తుకొన్నాడు. వులిలాంటి వాడలా పిల్లి అయిపోయాడు. నినద 
భీషణ శంఖమల్లా చివరకు నత్తిబోయింది. అయినా తన గిరీశం తనం' వదల్లేదు. “డామిట్‌! 
కథ అడ్డంగా తిరిగింది!" గిరీశం గదిగుమ్మందాటి ఈ మాట అని నిష్కమిస్తున్నాడు. 
మళ్ళీ ఎక్కడో మరోచోట తన (ప్రవేశాన్ని యథాపూర్వ విచిత్రంగానే జరిపిస్తాడు. నటుడని 
ఇతరులకు దొరికిపోయిన దురదృష్టవంతుడు గిరీశం. సమర్థుడైన దౌర్భాగ్యుడు! 

“నభూతో నభవిష్యతి" అని ఎందుకనాలిగాని గిరీశం ఉన్నాడే, గురజాడ అప్పారావు తలలో 
దూరిపోయినవాడు. యముత్షే దిగ్భరిమ ఎత్తించగల ఘటికుడికి మనుషులొక లెక్కా? వాములు 
మింగే స్వాములకు వచ్చిగడ్డి ఫలహారమంటారు. అలాంటి స్వామి గిరీశం. తెలుగు నాటక 
సాహిత్యంలో “కన్యాశుల్కం” మొదటి మైలురాయి. ఆ నాటికానికి గిరీశం గొప్ప అలంకారం. ఇది 
“సృష్టి! (Creation) మాత్రమే గాని పనిగట్టుకొని వేసిన “నిర్మాణంలో (Composition) కాదు. 

గిదీశానికి సాటి గిరీశమే. గిరీశానికి పోటీ కూడా గిరీశమే! 
నోటు: 


(1) శృంగార చాటువులు - మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి, 

(2) తెలుగు నాటక వికాసము - డా! పియసి.ఆర్‌. అప్పారావు. 

(3) గిరీశం పాత్ర చిత్రణ - యస్‌.టి. నరసింహాచారి. భారతి 1958 డిసెంబరు. 

(4) Social Purpose and Telugu Literature: Burra V. Subrahmanyam, Triveni, 
1958 October. (5) ఒంగోలు మునిసు[బహ్మణ్యంగారికి రాసిన లేఖ: ఆంగ్లమూలం. 

(6) గిరీశం పాత్ర - కొడవటిగంటి కుటుంబరావు: ప్రగతి సచిత్ర వారపత్రిక, 2 మార్చి, 1968. 

(7) కన్యాశుల్క నాటకమున గిరీశం పాత్ర అవసరమా?-సర్టేశాయి తిరుమలరావు, ఆంధ్రప్రభ 
దినపత్రిక: 1970 ఏప్రిల్‌ 5. (8) గురజాడ రచనలు 5 - లేఖలు: పు. 27 

(9) చూడు 5. (10) My Own Reflections-ఆంగ్నమూలం. 

(11) గురజాడ: సషేక్సియరు - ఆర్‌.యస్‌. సుదర్శనం: భారతి 1962 అక్టోబరు. 

(నాట్యకళ - వ్యప్రిల్‌, మే: 1971) 


కన్వాళుల్కం నూ లేళ్ళ నమాలో చన... 507) 


ద్‌ా// ఉబ్బు ల లక శ్రకారావు : 


అప్పారావుగారు బుచ్చమ్మని గొవ్ప గంభీరమైన పాత్రగా సృష్టించారను కొంటాను. బుచ్చమ్మ 
అంశే మానవ సమాజమే. ఈ మానవ సమాజం ఈ చేళటి పీడిత ప్రజానీకం 
- ఒక వైపున మతోన్మాదులు, అభివృద్ది నిరోధకులు అగ్నిహేత్రావధాన్లు వెంకమ్మల 
చేతిలోపడి తిరోగమన శక్తులని ఎదుర్కోవలసి వస్తూంది. మరొకవైపున దోపిడీ, దుర్మార్గం, 
కౌర్యం-గిరీశం, కరటకశా,స్తులు, రామప్పంతులు-ఈ రాక్షస శక్తుల నుంచి తప్పించుకోవాలి, 
మరొక వైపున సంస్క_రణవాదులు, మధ్యేమార్షప్రియులు ఇటువంటి సౌజన్యారావు, మధురవాణి 
ఇత్యాది. మతవాద ధోరణుల చేతిలో ఇన్వకుండా చేసుకోవాలి. అంతేకాదు వెంకటేశం లాంటి 
ఊహాగానలోలురు, సత్యకాలపు జడ్డివాళ్ళు - వాళ్ళ వట్టువగటి కలలకి (భ్రమసిపోకుండా వుండాలి. 
ఈ పీడిత మానవ సమాజానికి విద్య, సంస్కృతి. ఇవ్వాలి. అంతేకాని, (స్త్రీ పునర్వివాహ 
సభలు, భగవర్సీతా సమాజాలు, విడోస్‌ హోమ్‌లు మొదలైన చిట్కా వైద్య చికిత్సలు కాదు 
బాగుచేయగరిగేవి; సాహసం, ఆత్మశక్తి, పట్టుదల అభ్యుదయం, నూనవత్యోం, సౌభ్రాతృత్వం - 
ఇవి అవసరం. బుచ్చమ్మని ఒక మనిషిగా మార్చేవి ఇవికాని - మూడో ఫొరం వరకు చదువు 
చెప్పించడం, పెళ్లికోసం హార్మోనియం పాట, భరతనాట్యం, సినిమా సంగీతం నేర్పించడం, 
ముక్కు మొహం తెలియని గెజికెడ్‌ ఆఫీసరికిచ్చి, సంస్కరణ వివాహం చేయడం-ఇవి కావు. 
అభ్యుదయ శక్తుల కైవసం అయినవ్వడే మానవ సమాజానికి మోక్షం. 


గిరీశం అచ్చమైన భూస్వామ్య వ్యవస్త యొక్క పతనావస్రలో పుట్టినవాడు. చదువులేదు. 
సంస్కృతం సున్న, ఇంగ్లీషు ఎంగిలి ముక్కలు మాత్రం నాలుగు వచ్చు. బుగ్గని కారా కిల్లీ, 
నోట చుట్ట పీక - బేవార్సుగా దొరికితే. దిండిగల్‌ సిగార్‌, లేకపోతే ఏదిదొరితే అదే; 
గీరా, గిరిజా జునపాలు, మీసకట్టు, సన్నటి లాల్చి, సైకిలు కచ్చ, చుట్టు తాగుడికి ఆరిపోయిన 
గుండెలు. దుర్వ్యసనాలకి ఆలవాలమైన శరీరం; చేతిలో కాణిలేదు. గౌరవమైన జీవనోపాధిలేదు. 
పూటకూళ్ళమ్మకి అరువు. సానిదాన్ని వక్కన పెట్టుకుని తీయించుకున్న ఫోటోగ్రాపుకీ అరువే. 
కొసకి సానిదానికి అరువే. నటన, దుర్మార్గం, మోసం, డంబం. (ప్రైవేటుచెబుతానని కుదురుకుని 
ఆ వెర్రి వెంగళాయికి చదువు చెప్పడం పోయి; వాడికి అబద్దాలు నేర్పించడం, వాడికి చుట్టు 
అబ్బేటట్టు చెయ్యడం. అమాయకురాలు అయిన, వాడి చెల్లిలిని [అక్కని?] వలలో వేసుకొని 
దాని గొంతుక కోయడానికి వూనుకోడం-ఇలాంటి దుర్మార్తుడిని ఎలా (ప్రేమిస్తుంది బుచ్చమ్మ. 
వొడి మూర్తిలో ఏం సౌందర్యం వుంటుంది? వాడి ముఖంలో ఏం వర్చస్సు కనిపిస్తుంది? వాడి 
కళ్ళల్లో ఏం తేజస్సు (ప్రకాశిస్తుంది? “అయ్యా మీరు చల్లి వన్నం తింటారా?” అని అడగడంలో 
బుచ్చమ్మ నోరు తెరుచుకుని, ఆశ్చర్యపడి చిరునవ్వు ముఖంతో అడగలేదు. ఏనగించుకొన్న 
ముఖంతో అసవ్యాంతో కనుబొమ్మలు చిట్టించుకుంటూ ధుమధుమ లాడుతున్న చూవులతోనే 
గిరీశాన్ని అల్పుడు అని |గహించేస్తుంది. కౌమారంలోంచి యవ్వనంలోకి వస్తూంది. సహజమయిన 
శీలం వుంది. వాడు యోగ్యుడు కాడు. వాడు కావురుషవుడు అని ఆ అమ్మాయి అంతరాత్మ 
చెపుతుంది. వాంఛ అంబే ఏమితో తెలియదు. ప్రతి పురుషుడు మన్మథావతారమే అనుకోదు. 
అసలు పురుష సాంగత్యాన్నే కోరదు. “నువ్వు సౌందర్యవతివి నీ కళ్ళలోంచి లావణ్యం పొంగి 
పారలుతోంది. నీ వొళ్ళు బంగారంలా మెరుస్తూంది. నీ శరీరం కస్తూరిలా వరిమళిస్తూంది. తలకి 


కన్వొాళశుల్క ౨; నూరేళ్ళ నమాలోచనం... 


నూనె రాసుకుని పాపిట తీసి దువ్వుకో, సైను పంచె సరిగా కట్టుకో, రవిక తొడుక్కుని 
పమిట సర్దుకో” అని చె ప్పేవాళ్ళేలేరు. అంచేత సామాన్యంగా ఆనువాయత కొద్దీ సమాజం 
ఆరోపించే “యవ్వనానికి సహజమైన బిడియం ఆమెకి తెలియదు. అంచేత గిరీశాన్ని ముసి 
ముసి నవ్వులతోనూ, కొంలు నవ్వులతోను చూడదు. తనకేదో కీడు మూడపోతూంది అనే 
లోలోపల నుంచి వచ్చే భయంతోను, కోపంతోను చూస్తుంది. తల్లిదండ్రుల తిట్లు ఆమెకి 
అలవాటే. తనకి జ్ఞానం వొచ్చింది మొదలు ఆ తిస్తే. వింటూంది. “నీ వెధవ ముండ 
మొహం ఈడ్చ! తెల్లారి లేచి నీ ముఖం చూడడమే అయిందే! ఒరే బావా! కరటకశా స్త్రీ ఆ 
మంగలాడిని పిలిచి దాని తల గొరిగించరా! నాకు - దాని తల్లి ముండకీ, చచ్చే కాలానికేనా 
నోట్లో నాలుగు మెతుకులేనా వొండి పడేయడానికి వీలవుతుంది. అని తండ్రీ, “ముండమోసిన 
ముఖమా దూరంగా పో! ముత్తైదువులు పెళ్ళి చూవులకొస్తున్నారే! నీ అవశకునంతో crac 
చావొచ్చిపడిందే! అచ్చిగాడికి పెల్లనిస్తాం అని వస్తున్నారే. నీ పాపిష్టి మొహం తగలెయ్యా! 
నిన్ను చూసి అవశకునం అని వెనక్కి పోతారే! పెరట్లోకి పోవే! వెయ్యి రూపాయలు కట్నం 
యిస్తామని వస్తున్నారే! నీ ముండముఖం చూసి వంద రూపాయలే “అంటారే!” అని తల్లి 
శాపనార్ద్హాలు వినడం ఆమెకి అలవాశే. కాని యీ తిట్ట్లకి ఆమెలో మూల దాక్కానున్న 
అనిర్వచనీయమైన కోర్కెలకి రూపురేఖలు యేర్పడవు. యే గిరీశం లాంటి వుండాకోరో వచ్చి 
ఆమెలో అంతవరకు లేని కామాన్ని రేకెత్తించి, ఆమె శీలాన్ని కొల్లగొడితే అది సంఘ 
సంస్కారం కాదు. శస్త్రం మాత్రం జయప్రదంగా జరిగింది. రోగి మాత్రం చచ్చాడన్నట్టు, 
అది సంస్కరణ వివాహమే కావచ్చు. కాని మడిగట్టుకుని బుచ్చమ్మ గొంతుక్కోయడం. దొంగ 
సంస్కర్తలు, రంగేలా పురుషులూ అయిన గిరీశంలాంటి వాళ్ళూ, క్షీర్తి కాముకులయిన “సరదా 
సంస్కృర్తలూ” బుచ్చమ్మని రక్షించలేరు. బుక ఆమెతోబాటు భూస్వామ్య పతనంతో 
పురుగులు రాల్తూ వండి మాగిపోయిన యీ పీడిత తాడిత మానవ సమాజాన్నీ తరింపజేసేది 
గోపికా లోలుడైన కృష్ణుడు కాదు. ఉగ్రనరసింహమూర్తి రావాలి. ఏకాదశావతారంగా నకు 
జన్మించాలి. గిరీశం, కరటకశా, స్త్రీ, సౌజన్యారావు వాళ్ళు స్పార లు కారు. ఆ స్పార్రక షే స్స 
బుచ్చమ్మలాంటి భగ్నజీవులకి ధైర్యం, సాహసం, బలం సంస్కృళి యిచ్చి; వాళ్ళచేత తమ 
ఇనప సంకెళ్ళని తెంచేటట్టు చేస్తాడు. బుచ్చమ్మకి భరత నాట్యం నేర్పిస్తాడు. కాళీ మర్దనం 
చేయిస్తాడు. ఆమె చేతికి మురళీ వీణె లివ్వడు. దారుణమైన ఇఖడాన్ని చేవట్టిస్తాడు. ఆమె “చేత 
రణభేర్‌ మోగిస్తాడు. ఆమె నోటంట “నీదు మోము (టైటటా” అని పిచ్చిపాటలు, బూతు 
వద్యాలూ కావు పాడించేది. ఒక్క బిగిని దండెత్తి పోయినట్టు ఉపన్యాసాలు కావు ఆమె చేత 
చెప్పించేది. కదన రంగంలోకి దుముకుతూ నిరోధకశక్తులను వేదించుతూ. “విజ్బంభించండి! 
మీ హక్కులను రక్షించుకోండి” అని యుద్ద నినాదాలనిపిస్తాడు. మానవసమాజానికి తరతరాలకీ 
బుచ్చమ్మ యిచ్చు "ముక్తి సందేశం - రామ తారక మంత్రం ఆదే. 


(“అతడు-ఆమె” నుంచి) 


కన్వాళుల్కం: నూరేళ్ళ సమాలోచనం.. 


పాత్రలో 


శీ/చయతి ఎం. అదిల్మక్ష్మి 


బుచ్చమ్మ అగ్నిహోత్రావధాన్ల ప్రథమ పుత్రిక. కన్యాశుల్కంలో ద్వితీయాంకంలో -- 
వెంకలేశం చదువు విషయమైన (ప్రస్తావనలో - కరటకశా,స్తులు బావమరిది అగ్నిహోత్రావధాన్లతో 
20 


రెం. 


“కుజ్బవాడికి రవ్వంత చదువు aga ఇంత ముందూ వెనకా చూస్తున్నావు. బుచ్చమ్మ 
నమ్మిన వదిహేనువందలేం జేశాన్‌” అంటాడు. 

అప్పటి సంభాషణను బట్టి 'మంచంమీది నుంచి దించెయ్యడానికి సిద్ధంగా వున్న వాడిక్కల్టుడం, 
త్వరలోనే బుచ్చమ్మకు వైధవ్యం పప్రాప్తించడం అన్న విషయాలు మన కెలుక పడతాయి. 
బుచ్చమ్మకు వైధవ్యమంటే ప్రాస్తించినది గాని భర్తతాలూకు ఆస్తి యేమి చేయిచిక్క లేదు. 
ఆమె పాపం అత్తవారింటికైనా వెళ్ళలేదు. అందుచేతనే అగ్నిహోత్రావధానులు గిరీశంగారితో 
సంప్రదిస్తాడు - “బుచ్చమ్మగారి కేసు విషయమై జబ్బల్ఫూర్‌ హైకోర్టు తీర్పొహటి మనకి 
మహాబలంగా ఉందని గిరీశం చెపాడు. 

కన్యాశుల్కానికి బుచ్చమ్మకు సన్నిహిత సంబంధం గోచరిస్తుంది. ఆ దురాచార ఫలితంగా 
ఆమె జీవితం భగ్నమౌతుంది. ఆమె “సౌందర్యవతి అని మనము గిరీశం నోటిగుండ రెండు 
మూడుమార్లు వింటాము. నాటకంలో తొట్టతారిసారిగా--తమ్ముజణ్ణి “అమ్మ కాళ్ళు కడుక్కో 
మంటున్నోదని “అయ్యా! మీరు చల్రివణ్నం తింటారా” అని గిరీశంగారిని పిలవడానికి వస్తుంది. 
ఇంటిలోని సమస్త చాకిరీ చేయడం ఆమెవంతు. తన చెల్లెలు సుబ్బిని పద్దెనిమిది వందలకు 
లుబ్బానధాన్లకు తండ్రి ఇవ్వబోతున్నాడని తెలిసి చాలా బాధపడుతుంది. భోజనాల సమయంలో 
గిరీశం తాను విడోమేరేజిగూర్చి లెక్చరిస్తే అగ్నిహోత్రావధానులు తన మీద కేక వేయడమే కాక 
పెరుగన్నం కుమ్మడం ఆరంభించాడని వెంకళుశంతో చెప్పాడు. అప్పుడు బుచ్చమ్మ కోకిల 
కంఠంతో నాన్నా! తమ్ముడికి పెళ్ళి చెయ్యాలంటే నా సొమ్ము సెట్టి చెయ్యండి కాని దాని 
కొంప ముంచి లుబ్బావధాన్లకు ఇవ్వవద్దని చెప్పినది. దాంతో అవధాన్లు గారికి వెట్టి కోవం వచ్చి 
వుత్తరాపోశనం వట్టుకుండానే ఆ పెరుగూ అన్నం విస్తరి తీసికెళ్ళి, ఆమె నెత్తిని రుద్దాడని 
కూడా గిరీశం చెప్తాడు. ఈ మాటలవల్ల బుచ్చమ్మ దయనీయస్థితి మనకు సువ్యక్తమవుతుంది. 
“నాన్నా! అమ్మస్నానానికి లేవమన్నదని చెప్పవచ్చినప్పుడు కూడా అగ్నిహోత్రావధానులు పేరుని 
సార్ధకం చేసుకుంటూ. “వెధవముండా సొద! పెద్ద మనుషుల్లో వ్యవహారం మాట్టాడుతూం కే 
రామాయణంలో పిడకల వేటలాగ అదే పిలవడమా” అని మండిపడతాడు. 


తృతీయాంకంలో గిరీశంగారు మన్మధుని సై పెద్ద 'స్వగతం' మాట్లాడుతాడు. తలుపు 


వాళ్ళు వచ్చిన తర్వాత గిరీశం శిష్యుని (ప్రశ్నలు వేస్తూ......మన దేశంలో వక దురాచారం 
ఉన్నది. మొగాడికి పెళ్ళాము చస్తే తిరిగి పెళ్ళాడుతాడు. ఆడదానికి మొగుడు చచ్చిపోతే 
ఎంత యవ్వనంలో నున్నా; ఎంత సొగసుగా నున్నా మరి వకడిని పెళ్ళాడ వల్లలేదు. 
ఇది అన్యాయముంటావా, కాదంటావా? అని (ప్రారంభిస్తాడు. మధ్య మధ్య బుచ్చమ్మ 
జోక్యం కలుగజేసుకొని 'యేంవండి గిరీశం గారు! వెధవలు పెళ్ళాడడం పావం కాదూ అని 


కన్యాశుల్మ_ం: నూరేళ్ళ నమాలోచనం... 


అడుగతే గిరీశం పరాశరస్మృతిలో స్పష్టంగా వెధవలు 'పెళ్ళాడవలసినట్టున్న దని, వేదంలో కూడ 
ఉన్నదని, రాజమహేంద్రవరంలో దీనిని గురించి పండితులు సిద్దాంతం చేశారని పూర్వకాలంలో 
సాధారణంగా విధవలు పెండ్డాడేవారని చెప్పి వెంకళేశం!- నలచరిత్రలో దమయంతి రెండో 
పెండ్లి చాటించిన పద్యం చదువు" అంటాడు. గిరీశం బుచ్చమ్మ వైపు చూసి శాస్త్రాలన్నీ 
వొప్పుకోవడమె కాకుండా మీదు మిక్కిలి వెధవలు పెళ్ళాడకుండా వుండిపోతే దోషమని 
కూడ చెపాడు. ఈ విషయమై శంకరాచార్యులవారు పత్రిక కూడ యిచ్చి ఉన్నారంటాడు. 
అమాయకురాలు బుచ్చమ్మ “మనవాళ్ళంతా పెళ్ళిచేసు కోకూడదంటారే”ి అంటుంది. గిరీశం 
వెంకలేశంతో మాట్టాడినట్టు “ఇదంతా యింట్లో చాకిరీ చేయించుకోవడం కోసరము గాని 
మరేమీ “లేదు. మీ అక్కయ్య ఆ చంద్రబింబం ముఖం పైని ఒక బొట్టుంశే (త్రినేత్రుడి కైనా 
చూడడానికి అలవి వుండునా?' అని ఇలాగ వేంకళుశమునకు పాఠం చెప్పినట్టు పెద్ద 
ప్రసంగం ఇస్తాడు గిరీశం. ఆ పాఠముయొక్క వ్రభావము బుచ్చెమ్మపై బాగా సోకింది. పైగా 
దైవభీతి గల ఆ అమాయకురాలికి గిరీశం భగవంతుడు. ఆడవాళ్ళను 'పెండ్డాడడముకు పిల్లలను 
కనడముకున్నూ _ సృష్టిచాడని గనక పెండ్డాడకుండ ఉన్న వెధవ పిల్లలు దేవుని ఆజ్ఞను 
అతిక్రమించిన పావములు చేస్తున్నారు అని భీతి గొలుపుతాడు. దైవభీతి, పాపభీతి గల 
పల్లెటూరి పిల్ల కాబట్ట బుచ్చమ్మ ఆ మాటలకు కొంత లొంగుబాటు చూపిస్తుంది. 


మొదట్లో యేమీ తెలియని బుచ్చెమ్మకు క్రమక్రమంగా విషయాలను తెలిసికోవా లన్న 
జిజ్ఞాస కలిగిన దౌతుంది. చావబోతున్న వెంకమ్మను రక్షించడం, వెంకలేశంకు పాఠాలు చెపే 
మిషచే బుచ్చమ్మతో మాటాడి పరిచయం  చేసికొంటాడు. విధవా వివాహం చేసుకోవడం 
కర్తవ్యమని వెంక కేశానికుద్చోధన చేసే గిరీశంతో బుచ్చెమ్మ అంటుంది. గురువులు గదా 
ముందు మీ రెందుకు చేసుకోరు?” ఆ (ప్రశ్నకు సమాధానంగా ఎవరితో చెప్పనని ఒ్టేసుకో 
మంటాడు గిరీశం. ఆమె పాపభీతిని ఆధారంగా చేసికొని తన మీదే ఒట్టు పెట్టుకుంటాడు. 
ఆమె యెదుట ఒక భూతల స్వరాన్ని సృష్టించి దానికి తన్ను రాజుగా ఆమెను రాణిగా చేసి 
యేమేమో మాటలు చెప్తాడు. అప్పటికి కూడా బుచ్చెనమ్మ లొంగదు. తుదకు సుబ్బి పెళ్ళి 
తప్పిపోవడానికి తనతో ఆమె లేచి వస్తేనే గాని వీలుండదని గిరీశం ఆమెను నమ్మిస్తాడు. 
తుదకు బుచ్చెమ్మ “యేం జెయ్యమం టే అది చేస్తాను! అని అంటుంది. 

ఈ ఘట్టం ఆంధ్రవాజబ్మయంలోనే అపూర్వమైనది. ఆంగ్రవాబ్మయాన్ని ఆమూలొాగ్రంగా 
ఆకళించుకొనిన గురజాడ అప్పారావుగారు ఇచ్చట తన (ప్రతిభను చక్కగా వ్యక్తపరచారు. 
ఏమీ తెలియని పల్లెటూారిపిల్లలను గిరీశం తన పాండిత్యాన్నంతా (ప్రదర్శించి లొంగడదీసికొనే 
విధానం చాల మపాత్తర మైనది. సంభాషణ మూలంగా బుచ్చమ్మ మనస్తత్త్వం మనకు చక్కగా 
వ్యక్తమౌతుంది. అది తలరాత అని సమస్తచాకిరీ చేస్తూ కృష్ణారామా అని కాలం వెళ్ళబుచ్చే 
బుచ్చమ్మకు గిరీశం విధవలు వివాహాలు చేసుకొనే అవకాశాలున్నాయని, శాస్త్రాలలో ఉన్నది, 
శంకరాచార్యులే ఒప్పుకున్నారు - విధవావివాహ సంస్త్రవారు విధవలను పెండ్లాడితే నెలకు 
నూరు రూపాయలిస్తారని, యేమేమో చెప్పి పున్నిస్త్రీ కావచ్చునని ఆశలు గలిగిస్తాడు. తెల్లని 
వన్నీ పాలు నల్హనివన్నీ నీళ్ళు' అని అనుకొనే బుచ్చమ్మ గిరీశం గారిని నిజంగానే సంఘసంస్కర్త 
అనుకొంది. లోకం మరామ్మత్త్తు చేయడం అం యేమిటి? అని అడిగి తెలుసుకొంటుంది. 
తన స్వార్థం కోసం కాకుండా, చెల్లెలి పెళ్ళి యెలాగైన తప్పితే చాలు నన్న ఉద్దేశ్యంతో 
గిరీశంతో వెళ్ళిపోవడానికి ఒప్పుకుంటుంది. 


కన్యాశుల్క_ నాటకంలో ఈ దురాచార ఫలితంగా వవిత్రమైన బుచ్చెమ్మ జీవితం పాడుకావడం 
ఒకటి, ఏదో సుఖంగా కాలశేపం చేస్తున్న లుబ్లావధాన్లు మళ్ళీ పెళ్ళి చేసికో దలచుకొని 
అనేకములగు కష్టముల పాలవడం అని రెండు విషయాలను గురజాడవారు ప్రతిపాదించారు. 


తండ్రుల ధనలోభానికి ముసరితాతయ్యల కంటగట్టబడి, జీవితకాలమంతా దుర్భ ర వైధవ్యాన్ని 
అనుభవించడము ఎంత అన్యాయమో కవి - బుచ్చెమ్మ గాథ గుండ నిరూపిస్తాడు. లుబ్బావధాన్ల 


కన్యాశుల్కం: నూరేళ్ళు నమాలోచనం.. 


కూతురు మీనాక్షి రామప్పంతులు వెంట పడి చేసిన ప్రమాణం ప్రకారం పెళ్ళి చేసికోమని 
పోరు పెడుతుంది. కాని తెలివెన జాణ మీనాక్షి . బుచ్చమ్మ శుద్దఅనూయకురాలు. కాని 
గట్టుపట్టుదల గలమనిషి, తతకున కూడ “అమ్మ నాయనా! నా (ప్రాణం పోతే నెను మీతోరాను' 
అంటుంది. కాని తుట్టుతుదకు చెల్లెలి పెళ్ళిని తప్పించడానికి కిదే నూర్గమని గిరేశం చెప్పు 
నమ్మి ఒప్పుకుంటుంది. లేవదీసుకొచ్చిన బుచ్చమ్మను గిరీశం విశాఖపట్నం విధవాశమంలో 
వుంచుతాడు. గిరీశంగారి గుట్టు మధురవాణి బయట పెట్టుగానే “డామిట్‌ కథ అడ్డంగా తిరిగింది! 
అని మనదృష్టివథంలో నుంచి తొలగిపోతాడు. బుచ్చమ్మ రక్షింప బడుతుంది. 

బుచ్చమ్మ గిరీశంల సంభాషణను చదువు తుంటే మనకు షేక్స్పియర్‌ మూడవ రిచర్జిలోని 
ఒక సన్నివేశం జ్ఞప్తికి వస్తుంది. భర్త శవం వెంబడి యేడుస్తూ హంతకు డైన త ఈ నిణదిసూ 
వెళ్ళుతుండే 'ఆని” యువతిని రిచర్చు అతి చాకచక్యంగా మాట్లాడి ఆమె (బమను అభ్యథ్ధించి 
సఫలు డౌతాడు. (ఈ విషయం డాక్టరు గిడుగు సీతావతిగారు నాకు సూచించారు.) 


బుచ్చమ్మ పాత్రలో ఉన్మీలనం ఉన్నది. మొట్టమొదటనుంచి ఈమె పాత్ర అతి 
పవిత్రమైనదిగా గోచరించినా, శుద్ద అమాయకురాలైన ఈమెలో (క్రవువికాసం గోచరిస్తుంది. 
గిరీశం తన ప్రగల్బ పాండిత్యాన్నంతా వినియోగించి ఆమెను లొంగదీసికో ప్రయత్నిస్తాడు. కాని 
ఒక రాగానికి చరించే ప్రకృతిగా దీమెది. తనతల్లి వెంకమ్మను గిరీశం కాపాడడం చూచి 
ఆమెకు ఇతనిపై కొంత విశ్వాసం యేర్పడింది. పైగా వేంకటశం గిరీశం సానూన్యుడు గాదని 
అతన్ని గూర్చి గొప్పగా అక్కతో చెప్తాడు-విస్తళ్ళు కుట్తుంచు, గిరీశం వేంకకుశం కోసం 
వచ్చినట్లు వచ్చి, అతనికి పాఠం చెప్పేటట్టు వితంతుపునర్వివాహాలను గూర్చి, (స్త్రీలకు జరిగే 
అన్యాయాలను గూర్చి ఉపన్యాసం ఇస్తాడు. వింటున్న బుచ్చెమ్మకు తాను మళ్ళీ పెళ్ళి 
చేసికోవచ్చు నన్న ఆశ జనిస్తుంది. గిరీశం ఆమెతో తనకు అమెపై అగాధ (పేమ ఉన్నదని 
మర్నాడు జామిచెట్టు దగ్గర నీళ్ళు తోడ్తుండే బుచ్చమ్మకు తెలియజేస్తాడు. ఆమె యెదుట అప్పటి 
కప్పుడే ఒక భూతల స్వరాన్ని సృష్టించి దానికి తన్ను రాజును ఆమెను రాణిని చేసి అరచేతిలో 
వైకుంఠాన్ని చూపిస్తాడు. బుచ్చెమ్మలో స్వార్ధం తక్కువ. విషయలిప్ప ఆమెలో గోచరించదు. 
గిరీశం బుచ్చెమ్మతో తన  దాంపత్యజీవితాన్నంతా ఎలా ఉండబోతుందో ఉగ్గడిస్తూ; అప్పుడు 
నెంకటుశం నునదగ్గరే ఉండి చదువుకుంటాడు. అప్పుడు బుచ్చెమ్మ అంటుంది అలా అయితే 
మరి నాన్నకీ ఖర్చుండదు; నాన్నా అమ్మ వాడి చదువుకోసం దెబ్బలా[డ్రు”. ఇంతవరకు 
మాట్లాడిన దంతా 'మాటనసరకి' అని గిరిశం అంశ బుచ్చెమ్మ “అంతేకది అని తన నేస్తం 
రాంభొట్టు గారి అచ్చమ్మను పెళ్ళాడ మంటుంది. కాని గిరీశంగారు ఉత్తమ బ్రహ్మచర్యం, 
లోకోపకారం, ఆమెలాంటి దివ్యసుందర మూర్తికి, గుణవంతురారికి దప్ప ఇంకొకరెకోసం వ్యర్ధం 
చేయదలచుకోలేదంటాడు. ఆమె, ఇతని ఆదర్శం చాల యెత్తెన దని అనుకుంటుంది. మళ్ళా 
రుబ్బుతుంట తాటాకులు రోట్లో పడుతున్నాయని కొంచెం" జరిపి పెట్టమంటుంది. గిరీశం 
నిజంగా సంఘసంస్కర్త అని నమ్మింది. అతడు మీ కోసం యేం చెయ్యమంటే అది చేస్తాను. 
ప్రాణయిచ్చెయ్యమంచు ఇచ్చేస్తాను. దాఖలా చూడండి. ఇదిగో కత్తిపీట! అంజే 'చెల్లికి ఈ 
సంబంధం తప్పించారు కారు అంటుంది. గిరీశం 'అదొక్కటిమటుకు నాకు సాధ్యమైంది 
గాదు” అంతే బుచ్చమ్మ అంటుంది. 'అయినామీతో నా కేంవని' అని. ఈ ఒక్క ముక్క 
ఆ మెవ్యక్తిత్వాన్ని మనకు తెలియజేస్తుంది. గిరీశంతో ఆమె మాట్లాడడంలో గల ఉద్దేశ్యం చెలి 
పెళ్ళి తప్పించడమే. పైగా లుబ్బావధాన్డు గిరీశానికి అన్న _ గారవ్పేతారు కాబట్టి మీరు చెస్తే 
లుబ్ఞావధాని పెళ్ళి మానుకుంటాిరంటుంది. గిరీశం బుచ్చెమ్మను పునిిప్త్రీని చెయ్యడం గూర్చి 
(పస్తావిస్తాడు. ఆమె ఎంతసేపటికి చెల్లెలి "పెళ్ళిని తప్పించడాన్ని గూర్చే అడుగుతుంది. తుదకు 
గిరీశం “ఈ వెళ్ళి తప్పించే సాధనం నీ చేతిలోనే ఉన్నదంటే బుచ్చెమ్మ ఆశ్చర్యవడుతుంది. 
నీ చెల్లెలి. పెళ్ళి తప్పించడం నీచేత అయితే చేస్తా నని 'ప్రమాణపూర్తిగా చెప్పమంటాడు 
గిరీశం - అప్పటికి బుచ్చమ్మ నేను మీతో లేచివస్తే మా చెల్లెలు పెళ్ళి అగి పోతుందీ” అని 


CED I కన్వాళుల్బలు నూరేళ్ళ నమాతోచొనం... 


పన్నిస్రంద. గిరీశం ఆమెను సపెళ్ళాడతానని (ప్రతిసారి చెప్పడం వల్ల, దానినల్ల తప్ప చెల్లెలి 
పెళ్ళి తప్పే మలో గత్యంతరం లేనందువల్ల, బుచ్చెమ్మ గిరీశంతో వెళ్ళడానికి “ ఒప పృ్పకుంటుంది. 
ఆమెచరిత్ర పాడైనట్టు అప్పారావుగారెక్క_డ, ' సూచించలేదు. లేవదీసుకొని పోయిన గిదీశం ఆమెను 
విధవాశమంలో ఉంచి సౌజన్యారావును కలుసుకొంటాడు. అక్కడ మధురవాణి మూలంగా 
అతని గుట్టు బయటపడుతుంది. బుచ్చెమ్మ రక్షింవబడుతుంది. కన్యాశుల్స్మ నాటకంలో తండ్రి 
ధనాశాఫరితంగా జీవితం పాడుచేసుకొని, తనవారికోసం యేవిధమైన త్యాగము చేయడానికైనా 
సిద్దమైన పవిత యువతి బుచ్చమ్మ. అంతా మోసం, అంతాస్వార్హం, అంతా విషయలిప్పే 
వ్యాపంచి యున్న వాతావరణంలో బుచ్చమ్మ స్వచ్చ మైన నిన్ఫా పర్హత్యాగజ్యోతిగా భాసల్లుతూ 
ఉన్నది. 


(“వరశోధన* (వత్యోక నంచిక్త 


కన్వాళుల్కం: నూరేళ్ళ నమాలోచనం.. 


కన్యాశుల్కంలో కనిపించని కథానాయిక 


“కన్యాశుల్కం” నాటకం గురించి చాలా కాలంగా నాకొక సందేహం ఉందా 

ఈ నాటకంలో గురజాడ “సుబ్బి” పాత్రను రంగస్పలం మీదికి ఎందుకు తీసుకు రాలేదు? 
- అని. సుబ్బి నాటకంలో అ(ప్రధాన పాత్ర అయితే ఈ (ప్రశ్న అవసరమే అయ్యేది కాదు. 
కానీ నిజానికి “కన్యాశుల్కం”లో కథానాయికంటూ ఎవరైనా ఉంటే ఆమె సుబ్బమ్మ, 
ఊరఫ్‌ సుబ్బి (శ్రీపాద కామేశ్వరరావుగారు సుబ్బమ్మను వురాణీకరించి “సుభద్ర” చేశారు 
కూడా!) తప్ప మరొకరు కావడానికి లేదు. కథకు ఆమె కేంద్రబిందువు కావడం ఒక్క లుదానికి 
కారణం కాదు, అంతకు మించిన కారణం- నాటకంలో |ప్రస్తావనకొచ్చే అనేకానేక సామాజిక 
విషయాలలో రచయిత దృష్టి ప్రధానంగా “*సుబ్బిోని చుట్టుకున్న బాల్య వివాహ సమస్య మీదనే! 
వితంతు వివాహం, యాంటీ నాచ్‌ సమస్యలకు నాటకంలో (ప్రాముఖ్యం లేకపోలేదు గానీ, 
గురజాడ బాల్య వివాహ సమస్యను పట్టించుకున్నంత సీరియస్‌గా మరిదేన్నీ పట్టించుకోలేదు. 
నాటకం అ సమస్యతోనే ప్రారంభమై, దాంతోనే నడిచి, దాంతోనే అంతమవుతుంది. 

నాటకానికి కేంద బిందువై, ఇంత ప్రాధాన్యం కలిగిన పాత్రను రంగస్రలం ము (పవేశ పెట్టక 
పోవడం రచయిత - ఉద్దేశ పూర్వకంగా చేశాడా లేక యధాలావంగా జరిగిందా అన్నది 
కూడా పరిశీలించవలసిన విషయమే. 

“కన్యాశుల్కం” నాటకాన్ని గురజాడ ఆషామాషీగా రాయలేదని ఆయనే వెవ కున్నాడు, 
“కన్యాశుల్కం” నాటకాన్ని ఒక గొప్ప రచనగా రూపొందించానని నేననుకుంటున్నాను. నాటకం 
చదివి నాకు నేనే మునస్తుఖ్ణయ్యాను. అదే దీనికున్న గీటు రాయి. మొదటి కూర్పుకంకు రెండవ 
కూర్చు నా మనోభావాలను ఆలోచనలను సమగ్రంగా వ్యక్తం చేస్తున్నది” అని చెప్పుకున్న 
రచయిత, నాటకంలో ఒక ప్రధాన పొత్రను నిరుద్దేశంగా తెరమరుగు చేసి వుంటాడనుకోలేము. 
"పైగా “మహోదయం”లో కె.వి.ఆర్‌. అన్నట్టు “అప్పారావు స్ఫూల చిత్రంతో తనివి చెందడు. 
సూక్ష్యాంశాసహిత చిత్రం కావాలో (పెజీ 3820). ఐనా సుబ్బిని రంగస్త్రలానికి దూరంగా 
ఉంచారంళు అందుకు కారణం ఏమై ఉంటుంది? 

ఈ ప్రశ్న సర్రేశాయి తిరుమలరావుగారికీ ఎదురైంది. ఐతే ఆయన దీన్ని అంతగా 
పట్టించుకోలేదు. “సుబ్బిని రంగము మీదికి ప్రవేశ పెట్టకుండుటకు కారణము (పేక్రక్రులలో 
“సెంటి మెంటాలిటీ” జనింవకుండుటకే. కన్నీళ్ళు, వెక్కిళ్ళు, కనురెప్పల రెప రెప, గొంతువణకు 
వంటి Sob stuffs “కన్యాశుల్కం” నొాటకమున బహిష్క_ ఎుతములు. నాటకమున ఏ రసము 
లేదని ఇంతకు ముందనుకొంటాను. ఇది యాదృచ్చికము కాదు. నాటక కర్త తెలిసి చేసిన 
కళా మర్మకర్మ” (కన్యాశుల్క_ నాటక వ్రదర్శన- పేజీ 47) అంతవరకూ బాగానే వుంది. 
కానీ దీంతో పాటు తిరుమలరావుగారు ఒక సూచన చేశారు. రంగస్టలం మీద సుబ్బి లేని 
కొరతను తీర్చడానికి “ప్రదర్శనములో నూత్నత, యుత్సుకత వచ్చుటకు, సుబ్బి వయసే 
కలిగి, విషాదమగు మొగము వంచుకొని పెండ్జికూతురు వలే కూర్చుని యుండు “పోజులో 
బాలిక విగ్రహము (0॥గయ్యను ప్రతి రంగములోనూ స్టేజి మీద ఒక మూల కూర్చుండ 
బెట్టువచ్చును-” అంటూ, అలా చేస్తే నాటకం “మరింత అర్హవంతముగా నుండునలిటారాయన. 
అర్హవంతం మాట దేవు డెరుగ్గానీ, అధ్వాన్నంగా మాతం ఉండితీరుతుంది. ఇందులో ఎవరూ 
గురజాడకు మెరుగులు దిద్దాల్సిన అవసరం లేదు. గురజాడ ఉద్దేశం అదే అయితే (పతిమేం 
ఖర్మ, మనిషినే |వ్రవేశ పెట్టి వుండేవాడు. 


కన్వాళుల్క 0: నూరేళ్ళ నమాలోచనం... 


అందుకు నాటకంలో అవకాశం లేక పోలేదు. కృష్ణారాయవురంలో అగ్నిపోత్రావధానులు 
మొదటి సన్నివేశం (ద్వితీయాంకం-ఒకటోస్టలం)లో “అగ్నిహోత్రావధానులు జంరూలు వడకు 
చుండును. కరటకశా,స్త్రుల్లు శిష్యుడి చేత లేని పేలు నొక్కించుకొనుచుండును. వెంకమ్మ కూర 
తరుగుచుండును.” ఇక్కడ “కూర తరిగే” బదులు, గురజాడ కావాలనుకొని ఉంశే, “సుబ్బి 
తల దువ్వు చుండును” అనో, మరో విధంగానో సుచ్బిని ప్రవేశ పెట్టి వుండవచ్చు. నాటకానికి 
అదేమంత అంతరాయం కలిగించి వుండదు. ఆ సన్నివేశంలో ఒక్క మూజైనా లేని శిష్యుణ్ణి 
ప్రవేశ పెట్టగా లేనిది, సుబ్బిని పెట్టడానికి అడ్డు ఏమిటి? అలాగే, గిరీశం వెంకశేశంతోనో, 
అగ్నిహోతావధానులు తోనే మాట్లాడే సందర్భాలలో, అన్ని సార్ఫూ బుచ్చమ్మనే కాకుండా 
సుబ్బిని కూడా ప్రవేశ పెట్టి వుండవచ్చు. బుచ్చమ్మ వెంటనో, వెంకటేశంతోనో సుబ్బిని 
కూడా రంగస్ట్రలం మీదికి రప్పించి వుండవచ్చు. 


ఇవేవీ కాదనుకున్నా, రామచంద్రపురం అగ్రహారంలో చెరువు గట్టున తోటలో దిగిన 
ఆడ పెళ్ళివారి బృందంలో సుబ్బిని కూడా చూపించి వుండవచ్చు. ఇన్ని అవకాశాలున్నా, 
సుబ్బిని రంగస్థలం మీదికి తీసుకు రాలేదంకు, అది రచయిత, ఉద్దేశ పూర్వకంగా చేసింద 
అనుకోవాలి. ఇక్కడ మరొక విషయం కూడా గమనించాలి. నాటకానికి ముందు ఇచ్చిన 
“పొత్రముల” జాబితాలో “సుబ్బమ్మ-రెండన కూతురు” అని పేర్కొన్నారు. (1897 నాటి 
మొదటి కూర్పులోని జాబితాలో లేదు.) 


అలా పేర్కొన్న ఆ పాత్రను రంగస్టలం మీదికి తీసుకురాక పోవడానికి తిరుమల రావుగారు 
చెప్పిన కారణం ఏమంత బలంగా కనబడదు. కన్నీళ్ళు, వెక్కిళ్ళు “కన్యాశుల్భేలో లేని 
మాట నిజమే. కానీ అందుకోసం గురజాడ ఒక _ (ప్రధానపాత్రను తొలగించాడనుకోవడం 
సరికాదు. కన్నీళ్ళు, వెక్కిళ్ళకు బుచ్చమ్మ పాత్రలో అవకాశం ఉంది, వెంకమ్మ పాత్రలో మరీ 
ఎక్కువగా ఉంది. ఐనా గురజాడ ఆ పాత్రల్లో ఎక్కడా “మెలోడ్రామా” (ప్రవేశ పెట్టలేదు. 
కడకు వెంకమ్మ బావిలో పడిన దృశ్యాన్ని కూడా మెలో డ్రామాకు బోలెడు అవకాశం ఉన్నా 
- పరోక్షంగా గిరీశం చేత చెప్పించాడే గానీ, కన్నీళ్ళు, గుండె బాదుళ్ళు చాప్పించలేదు. 
కాబట్టి మెలోడ్రామా లేకుండా చేయడం కోసం సుబ్బిని రంగం మీద (ప్రవేశ పెట్టలేదనడం 


సరైన కారణం కాదు, అంతకంటే బలమైన కారణాలు మరేవైనా ఉండాలి. నాకు తోచిన 
ఒకటి రెండు కారణాలను ఇక్కడ (ప్రస్తావిస్తాను. 


ఒక కారణం సుబ్బిలాంటి పాత్రలు నాటకంలో ఉండడం కావచ్చు. 


“కన్యాశుల్మ్క_ం”లో గురజాడ మచ్చుతునకల (01659) లాంటి పాత్రల ద్వారా సమాజంలోని 
వివిధ వరాలనూ కూటాలనూ ధోరణులనూ పుస్తకాని కెక్కించగలిగాడన్న నముహోదయంలో 
కె.వి.ఆర్‌. (పేజీ 383) మాట అక్షరాల నిజం. సమాజంలోంచి “మచ్చుతునకల” నెన్నుకున్నాడు 
గనకనే, పాత్రను బోలిన పొత్రకు నాటకంలో  తావివ్వలేదు. సుబ్బి పసిపిల్ల దాన్ని 
లుబ్బావధాన్లు వంటి ముసలి పీనుక్కిచ్చి ముడిపెడితే ఏమవుతుంది? రేపో మాపో దాని బతుకు 
బుగ్గిపాలై బాల వితంతువు అవుతుంది. అంట, బుచ్చమ్మలాంటి అమాయక వితంతువైనా 
అవుతుంది. కాకపోతే రామప్పంతుల్లాంటి “అయోగ్యుడి”తో కథ నడపగల మీనాక్షి లాంటి 
గడుసరి వితంతువైనా అవుతుంది. ఆ మాట గిరీశం అననే అంటాడు బుచ్చమ్మతో: “మా 
అన్న చచ్చిపోయిన తరువాత నీ చెల్లెల్ని తిన్నగా వుండ నియ్యరు. అది కూడా మూ మీనాక్షి 
మోస్తరవుతుంది.” 

సుబ్బి భవిష్యత్‌ రూపాలు మీనాక్షి బుచ్చమ్మ. వాళ్ళను చూస్తే సుబ్చికి పట్టు గతి 
తెలిసిపోతుంది. అలా తెలియజేయడమే నాటకకర్త లక్ష్యం. సుబ్బి పాత్రను బుచ్చమ్మ, మీనాక్షి 
ద్వారా సూచించడమే గురజాడ ఉద్దేశమై వుంటుంది. 


కన్వాళుల్కం నూరేళ్ళ సమాలోచనం.. 515 


మరొక కారణం కూడా చెప్పుకోవచ్చు. 

“కన్యాశుల్కం” నాటకం సుబ్బి పెళ్ళి. సుబ్బికి తన పెళ్ళిని గురించి ఏమీ తెలియదు. 
ఆ పిల్ల ప్రమేయం ఏమీ లేకుండానే పెళ్ళి కొడుకు కుదిరిపోయాడు. "పెళ్ళీ కుదిరి పోయింది. 
ఆమాటకొస్తే సుబ్బి తల్లి వెంకమ్మకే చెప్పకుండా అగ్నిహోత్రానధానులు తాంబూలాలిచ్చెశాడు. 
అదేమని అడిగితే, “ఆడ ముండలోనా ఆలోచన” అని చులకన చేశాడు. 

ఇల్దాలి వరిస్టితి అలా వుంశే, ఇక పదేళ్ళయినా నిండని పసిపిల్ల మాట ఎవడిక్కావారి? 
సుబ్బి ఇష్టా ఇష్టాలతో సంబంధం లేకుండా ఆమె జీవితం జరుగుతుంది. నాటకం కూడా 
అంతే! ఆమె లేకున్నా నాటకం జరిగిపోతుంది. ఆమె లేదన్న స్సహ ఎవరిలో రాకుండా 
జరిగిపోతుంది. సుబ్బి జీవితం లాంటిదే “కన్యాశుల్కం” నాటకం. ఇది సూచించడాని'కే 
గురజాడ సుబ్బిని రంగస్టలం మీదికి (ప్రవేశ సెట్టలేదేమో! 

బతే ఇక్కడ ఇంకొక (ప్రశ్న ఎదురవుతూంది. 

మారువేషంలోని మహేశానికి కరటకశా స్త్రి, “సుబ్బి” అని పేరెందుకు పెట్టాడు? మధురవాణి 
ఇంట్లో శిష్యుడు, “నా "పేరేమిటండోయ్‌” అని కరటకళశ్ళొస్త్రిని అడుగుతాడు. కరటకశా స్త్రి 
“కొంప ముంచావు కొబోలు! సుబ్బి! సుబ్బి! మధురవాళ్లీ చూడగానే మతి పోయిందా 
ఏమిటి?” అంటాడు. అంతటితో పోలేదు. ఆ పేరు జ్ఞాపకం పెట్టుకోవడానికి శిష్యుడికి 
“సబ్బు అన్న మాట జ్ఞాపకం వుంచుకుంశే సుబ్బి అనే పేరు జ్ఞాపకం వుంటుంది.” అని 
కూడా హెచ్చరిసాడు. 

ఎందుకు అంత హెచ్చరిక? సుబ్బి పెళ్ళి తప్పించడానికి ఆడిన నాటకంలో మాయగుంట 
పేరు ఏదైనా కావచ్చు. కానీ సుబ్భ్బే ఎందుకు కావలసి వచ్చింది? ఇక్కడ ఇంకొక చిత్రం ఆడ 
వేషంలో వున్న మహేశానికి కరటకశాస్త్రి “సుబ్బి” అని నామకరణం చేసినా, ఆ తర్వాత 
ఎవరూ ఆ పేరుతో పిలవరు. లుబ్దావధాన్లు కూడా “మూయ గుంట” అనే అంటాడు. కడకు 
మీనాక్షి కూడా “గుంట” అంటుందే కానీ, సుబ్బీ అని పేరు పెట్టి పిలవదు. 

రంగస్థలం మీదికి రాకపోయినంత మాత్రాన సుబ్బికి కలిగిన లోటు ఏమీలేదు. రంగస్తలం 
మీద కనిపించిన పా(త్రలెంత సజీవ మైనవో, ఇదీ అంతటి సజీవ పాత్రే అయింది. నాటకం 
చదువుతున్నంత సేపూ, సుబ్బి మన మనస్సులో మెదులుతూనే వుంటుంది. సర్దేశాయి 
తిరుమలరావుగారు వర్లించినట్టు “విషాదమగు మొగము”తో కాదు. అమాయకత్వం తొణికిసలాడే 
కళ్ళతో! “కన్యాశుల్కుం"”లోని పాత్రలన్నీ సజీనమైనని, అది మనకు ఎక్కడో తతత, ఎవ డో 
ఒకప్పుడు ఎదురయ్యేవి అని సి.ఆర్‌. రెడ్డి మొదలు డీడీ వరకు- ఎవరు అన్నా, అందులో 
సుబ్బి కూడా ఉందని మనం అనుకోవాలి. 

ఒక పొత్రను-ప్రధానపొత్రను రంగస్టలం మీదికి తీసుకురాకనే, దాన్ని సజీవంగా రూపొందించిన 
గురజొడ, నాటకాన్ని చదివి తనకు తానే ముగ్దుడు కావడంలో ఆశ్చర్యమేముంది; అందుకే 
“కన్యాశుల్కం” నాటకాన్ని సోమయాజుల వెంకట రామమూర్తిగారన్నారు-- 

“ఒక మేధావి యొక్క గొావృరచన” 


('ఉదయంి' : జనవరి 4, 2988) 


కన్యాశుల్భం: నూ లేళ్ళు నమాలోచనం... 


రామప్పంతులు ల౮"క్యం 


| శం తిమ్మూవర్నుుల కోదండరామయ్య . 


కన్యాశుల్బ నాటకంలో రామప్పంతులు పాత్ర ఒక విధంగా చూస్తే విలన్‌పొత్ర అనడానికి 
సందేహంలేదు. నాటకంలో యెక్కువ భాగాన్ని ఆక్రమించడమే కాక _పేక్షక్రుల హృదయాల్లో 
గూడా సుస్థిరమైన స్టానాన్ని సంపాదించుకొన్న గిరీశం పాత్రకంటు గూడ - రానువ్చంతులికి 
కన్యాశుల్క కథలో ఒక (ప్రాధాన్యం వుంది. రామప్పంతులువంటి పాత్రలను కందుకూరి, చిలకమర్తి 
మొదలయినవారు తమ నాటకాల్లో ప్రవేశ పెట్టినా, అవి కేవలం వినోదం కోసం కల్పింవ బడిన 
పాత్రలే కాని, కథలో వాటికి యేలాంటి పాధాన్యమూ లేదు. రామప్పంతులు పాత్ర అలా కాక 
మానవుల్లో సహజంగా వుండే లోటుపాట్లతో నియ్యోగపు దర్జాను ఒలకబోస్తూ తన మాటలతో 
మనకు చక్కిలిగింతలు పెడుతుంది. సాధారణంగా యే నాటకంలో గాని విలన్‌ పాత్రలమీద 
మనకు సానుభూతి కలగడం అరుదు. కాని కన్యాశుల్కంలో అలాకాదు. రామప్పంతులు 
మాటలకు మనమూ నవ్వుతాం. అతడు వేసే యెత్తులకీ, చూపే లౌక్యప్రజకీ మనమూ 
ఆనందిస్తాం. పిదప అతని నిస్సవహాయస్థ్టితిని చూచి మనమూ జాలి పడతాం. రామప్పంతులలో 
వల్లైెటూళ్ళల్లో వ్యవహారజ్ఞానం కొద్దిగా వున్న పెత్తందారూ, వూళ్ళో జల్టీలు బెట్టి పార్తీలు లేవదీసి 
అక్కడా యిక్కడా కూడా డబ్బు గుంజే చెట్టు కింది ప్లీడరు గుమాస్తాలు మనకు అవుపిస్తారు. 

రామప్పంతులు మొట్టు మొదటి సారిగా విజయనగరంలో మధురవాణి యింట్లో మనకు 
దర్శనమిస్తాడు. జేబులో నుండి చుట్టుతీసి పంటికొనతో కొరికి “పిల్లా! అగ్గిపుల్ల అంటూ మనకు 
(ప్రత్యక్ష మవుతాడు. అగ్గిపుల్లకు మల్లే యితగాడు కొంపలు ముట్టించే రకంపాత్ర అని మనకు 
తొలిచూపులోనే అర్హమయేలా చేశారు అప్పారావుగారు. రామప్పంతులిది అసలు రామచంద్రపురం 
అ(గహారం. లౌక్యప్రజ్ఞకు పేరు పొందిన నియ్యోగపు కుటుంబంలో పుట్టాడు. కాని చిన్నప్పుడే 
పిత్రార్హితం అంతా ఖరారావుడు చుస్తేశాడు. అప్పటినుండి జుట్టుకీ జుట్టుకీ ముడివేయడం, 
గుంజి కాలక్రేపం చేయడం. యిదీ వరస. చింత చచ్చినా పులుపు చావనట్టు యెప్కుడూ 
పరాధీనపు బతుకే అయినా దర్గాలో మాత్రం యేమీలోటు లేదు. చుట్ట తాగడం, సానిదాన్ని 
వుంచుకోవడం, గురపు బండి యెక్కి రావడంవంటి అన్ని నియ్యోగవు హంగులు అతనికి 
వున్న. పరానికి సంబంధించినంతవరకూ రామప్పంతులు శాంశ్రేయుడు. అంచేతే అతనికి కర్మతో 
వనిలేదు. లోకం కోసం మాత్రమే అతడు తద్దినాలు పెఘ్టేవాడు. అయితే సాని దాన్ని 
యెందుకుంచుకున్నాడయ్యా అంటీ కామి గాక మోక్షక్రామి కాడు! గనక. 

తన లౌక్యాన్నిగూర్చి రామప్పంతులే ఒక చోట చెప్పిన నిర్వచనం అక్షరాలా ఆయనకే 
సరిపోతుంది. లౌక్యమం'కు రామప్పంతులు భాషలో అసాధ్యాలు సాధ్యము, సాధ్యాలు 
అసాధ్యాలు చేయడం. తిరిగి లౌక్యానికీ, మోసానికీ చాలా తేడా వుంది. నమ్మిన చోట చేస్తే 
మోసమూ, నమ్మనిచోట చేస్తే లౌక్యమూను. ఉద్యోగధర్మం - లౌక్యవృత్తి అని అదొక వృత్తి 
యెటువంటిదీ అంశ నిజాన్ని పోలిన అబద్దమాడి [ద్రవ్యాకర్త్షణ చేసేది. ఇలాంటి ధర్మసూక్ష్మాలు 
చాలా తెలుసు రామప్పంతులికి. 

ఇంకా వ్యవహారంలో రామప్పంతులికి చాలా విద్యలు తెలుసు. కేసును తనకు విరుద్దంగా 
రుజువు చేసే దస్తావేజుర్ని అమాంతంగా మాయ చేయగలడు. కాగిత మైతే అగ్గిపుల్లతో “ఫైసల్‌. 
తాటాకైతే నీళ్ళపాయ్యి. కొత్తజాతకం బనాయించడం అతనికి అయిదు నిమిషాలపని. కాని 


కన్వాళుల్క అః నూరేళ్ళ నమాలోచనం.. 


సిద్దాంతి మట్టుకు ఆయన దగ్గణ పాతతాటాకులు, ఆలేఖాలు అటక నిండా వున్నవి. ము ప్పైయేళ్ళ 
నాటి కాగితాలున్నాయి. వాటితో క్రొత్త దస్తావేజుల్ని యిస్తే సృష్టించగలడు రామప్పంతులు. 
ఎవడైనా నూరు రూపాయలు ఫీజు[క్రింద యిచ్చి ఖర్చులు పెట్టుకుంటు (గ్రంథం నడిపించే 
సామేర్యం అతగాడికి వుంది. ఇన్పెక్షరు పేరు చెప్పి అమాయకులైన వలళ్లేటూరివాళ్ళ దగ్గర 
యిరవై ముప్పె గుంజడం, అది తెలిసి పోలీసువాళ్ళు వెంటబడడం, చావు తప్పి కన్ను లొల్టు 
పోయినట్లుగా యెలాగో ఆ గండం గడిచి పబ్బం గడిపించుకోవడం - అతనికి నిత్యకృత్యం 
లు 

లాంటిది. ఏ వ్యవహారం అయినా పదోవంతో అయిదోవంతో ముట్టచెబుతే అతనికి పనికి రాదు. 
ఆయన బేరం యెప్పుడూ సగానికి సగమే. అతడి తలమీద ఎన్ని వెండ్రుక లున్నాయో, అన్ని 
వ్యవహారాల నతడు ఆపాటికే మోసేశాడు. ఇక కూట సాక్ష్యాల మాట చెప్పవలసిందే లేదు. 
ఉర్గాం బసవరాజుగారి సంభావనల రేశే సాక్ష్యలకు కూడా అని ఆయన గెజెటార్లరు చేశాడు. 
కుండలాలు వేసుకున్నవారికి మాత్రం అదనంగా ఓ రూపాయి జాఫా. 


ఇక ఫోర్హరీలు బనాయించడంలో అతన్ని మించిన వాడు ఆ చుట్టుపట్టు లేడు. ఆకాశ 
రామన్నవుత్తరాలు కొట్టడం, దొంగ సంతకాలతో వుత్తరాలు బనాయించడం, జాతకాలు జాతకాలే 
తారుమారు చేయడం-ఇవన్నీ అతనికి నిత్యక్రీడాకలొపాలు. ఆ తాలూకాలో సివిల్‌ మాజస్టెైటు 
యెవ్వ డొచ్చినా రామప్పంతులూ, వవ్పులేని వులగం వుండదు. అతడికి యింగ్లీషు రాదు గాని 
యింగ్లీషే వచ్చి వుంలే జడ్జీల యెదుట పెళపెళ లాడించే వాడు. లుబ్జావధాన్ల ప్రాణానికీ, డబ్బుకీ 
లంకె. డబ్బుకీ అతనికీ స్నేహం కానీ, మరి యెవరితోనూ స్నేవాం లేదు. అలాంటి వాడుకూడా 
వ్యవహారజ్ఞానం లేక పోవడం చేతా, కోర్టులంశే వల్లమాలిన భయం చేతా రామప్పంతులు సలపహో 
కోరేడు. అతనికే అన్న మాతేమిటి? ఆ తాలూకాలో అందరి గతీ అంతే! మం|త్రమంకు 
నియ్యోగపు (ప్రభువుదే మంత్రమని అనిపించుకున్నాడు. 

విజయనగరంలో మధురవాణిని తన ఆడాలోకి తెచ్చుకొని, అక్కడి ఆమె బుణాలూ, 
పణాలూ తీర్చేసి ఆవిడని రామచంద్రపురం అగ్రహారం లేవదీసుకు రావడానికి పూర్వం 
రెండేళ్ళనుంచే రామప్పంతులు లుబ్బావధాన్ల మీద యెలాగైనా అతని దగ్గర డబ్బు గుంజడానికి 
వ్యూహం పన్నాడు. అందుకోసం మొదట సిద్దాంతిని దువ్వి అతణ్ని జాగ్రత్త చేసుకున్నాడు. 
సిద్దాంతి కూడా లుబ్బావధాన్ల జాతకం యెగాదిగా చూసి శీఘంలో వివాహయోగం వుందన్నాడు. 
దాంతో ముసలాడికి డబ్బొస్తుందనే ఆశ ముందు, డబ్బు ఖర్చవుతుందన్న భయం వెనక్కీ 
లాగడం ఆరంభించింది. ఇంతచ్లో రామప్పంతులు పండాను తయారు చేశాడు. లుబ్బావధాన్లు తన 
అనుమానం తీర్చుకుందామని ఆయనికి జాతకం చూపించేసరికి రామప్పంతులు ప్రోత్సాహంతో 
ఆయన “వివాహధన యోగాలు జమిలిగా వున్నాయి. అయితే మీరు పెద్దవాళ్ళు. ఇప్పుడు 
మీకు పిల్ల నెవరిస్తారు? పెళ్ళెలా అవుతుంది? ఇలాంటిది జరగడానికి వీళ్లేని మహాయోగాలు 
జాతకాల్గ్శో పట్టినప్పుడు గొప్ప మేలుకు బదులుగా గొప్ప కీడు సంభవిస్తుంది. అనగా మీకు 
మారకమో, ధననష్ట్రమో సంభవిస్తుంది. గ్రహశాంతి చేసి (బ్రాహ్మణ భోజనం బాహుళ్యం 
చేయండి. కొంత జబ్బో గిబ్బో చేసి అంతతో అరిష్టం పోతుంది. మంచిరోజు చూచి 
సూర్యనమస్కారాలు అరంభించండి అని చెప్పేసరికి అవధాన్ల గుండె రెండు చెక్కలై వివాహ 
(ప్రయత్నం ఆరంభించాడు” అంతటితో వూరుకోక రామప్పంతులు అగ్నిహోత్రావధాన్ల కూతురు 
జాతకం కూడా చెప్పడానికి అలవిలేనంత దివ్యంగా వున్నట్టు బనాయించేడు. అది కాలు పెట్టిన 
యిల్లు వదియిళ్ళు అవుతుందనీ, అది వట్టిందల్లా బంగారం అవుతుందనీ చెప్పి వెట్టిబాగుల 
వాడయిన లుబ్బావధాన్లుని నమ్మించాడు. నిజానికి పెళ్ళి పేరు చెప్పి నాలుగు డబ్బులు గుంజడమే 
రామప్పంతులు ఆశయమైనా మధురవాణికి కూడా ఆ రహస్యం తెలియగూడదని అతడి వుద్దేశం. 
మేజువాణీలో మధురవాణికి వదిరూపాయల సొమ్ము ముట్టుడమే ఆ వివాహం వల్ల తానాశించిన 
(దవ్యాకర్ణణ అని మధురవాణిని బుకాయించాడు. ఎంత సత్యకాలవు దయినా మధురవాణి ఆ 
మాతం వూహించుకొనలేక సోలేదు. మళ్ళి నిలదీసి అడిగేసరికి లుబ్దావధాన్లు వెధవ కూతురు 


(వేర Se నూరేళ్ళ నమాలోచనం... 


మీనాక్షి ప్రవర్తన నుంచిది కాదనీ, నాలుగు రోజులకు ఒకమారు అది పీకలమీదికి తెస్తూ 
వుంటుందని, సంసారం కూడ ఆవిడ దూబర చేస్తూ వుంటుందని, అంచేతే పెళ్ళితే దాని 
ఆట  కడుతుందనీ లుబ్బావధాన్లు పెళ్ళికి తాను ప్రయత్నిస్తున్నాననీ చెప్పి యెలాగో సమాధానం 
చెప్పాడు. ఈ ఘట్టం ఘట్టుమంతా రామప్పంతులు సమయస్తూర్తిక్రీ లౌక్యానికీ నిదర్శనం. 

అసలు నాటక ప్రారంభంలోనే రామప్పంతులు మనకొక చిత్రమైన సన్నివేశంలో అవుపిస్తాడు. 
అప్పటి కింకా నుధురవాణి గిరీశం ఆడాలోనే వుండేది. గిరీశం వట్టి బోచ్టేరు ముక్కలు 
పేల్తాడనీ, వాడి వుద్యోగం పూటకూళ్ళమ్మ యింట్లో దప్పిక్కి చేరి అరవచాకిరి చేయడమనీ 
ప్రగల్భాలు పలుకుతాడు. మధురవాణి యీ మాటలను ఆయనని అడుగుదునా అంతే 
“తప్పకుండా, కావలిస్తే నేను చెప్పానని కూడా చెప్పూ అని బడాయి కొడతాడు. ఇంతలో అక్కడికి 
గిరీశం రానే వచ్చాడు. ఇంత బడాయి కొట్టినవాడూ “అన్నా! వేళగాని వేళ వచ్చాడు గాడిద 
కొడుకు. తంతాడు కాబోలు! ఏవిటి సాధనం? అని గజ గజ వణికిపోయి మంచంకింద దూరి 
దాక్కుంటాడు. మధురవాణి, గిరీశం మాటాడుకునే సందర్భంలో మధురవాణి పూటకూళ్ళమ్మ 
విషయం ప్రస్తావించే సరికి గిరీశం మండిపోయి “చూడు నా తడాఖా. ఎవడీ మాటలు 
సేల్తున్నాడో, వాడిపేరు తక్షణం చెబుతావా, చెప్పవా?” అనేసరికి మధురవాణి రామప్పంతులు 
పేరు చెప్పబోతూ 'రానమి అంటుంది. మంచం కిందున్న రామప్పంతులు అది విని తన్ను బయట 
పెట్తుందే మోనని 'చచ్చాన్రా. పేరు చెప్పేసిం'దని కుంగి పొయ్యాడు. ఇంతలో మధురవాణి సేటు 
మార్చి 'రాము రామ! ఒహరు చెప్పేదేమిటి అని చిత్రంగా సర్రేస్తుంది. ఇంతలో వూటకూళ్ళమ్మ 
చీపురు కట్టు పుచ్చుకొని అక్కడికి రాగా గిరీశం కూడా మంచం కింద దూరుకుంటాడు. అక్కడ 
రామప్పంతుల్ను చూచి “ఎవరన్నా మీరు మహానుభావులు? ఈ మాత్రానికి మంచంకింద 
దాగోవాలా? మహానుభావా! నన్నడిగితే యిలాంటి నత యిరవైమందిని మీకు కన్యాదానం 
చేతునే' అన్నాడు. రామప్పంతులు “*బతికాన్టా దేవుడా! అనుకుంటూ, *నువ్వురా బాబు 
దీన్నుంచుకున్నాన్‌* అన్నాడు. గిరీశం “మాట వినపడలేదు. కొంచెం యిసుంటా రండి అని 
అతన్ని తప్పించుకొని గోడవైపు చేరి పూటకూళ్ళమ్మ చీపురుకట్ట సరసం నుండి తప్పించుకొని 
బయట పడ్డాడు. పాపం ముందువైపు నున్న రామప్పంతురి వీపు మీద చీవురుదెబ్బలు పడ్డాయి. 
ఆఖరికి గిరీశం దగ్గర నెత్తిచపేటా పొందడమే కాక పూటకూళ్ళమ్మ దగ్గణ కూడా “నీ 
మొగతనం యేడినట్ట వుంది అనిపించుకున్నాడు. 


తృతీయాంకంలో రామప్పంతులు తిరిగీ ఒక చిత్రమైన సన్నివేశంలో చిక్కుకున్నాడు. 
మధురవాణీ, రామప్పంతులూ యిద్దరూ లుబ్బావధాన్లు పెళ్ళి విషయమై మాట్లాడుకుంటూ 
వుండగా హెడ్‌ కానిస్తేబులు ఆడవాళ్ళు వున్నారనైనా చూడక లోవలికి తోసుకొచ్చాడు. 
'రామప్పంతులూ! ఇన్సెక్షరుకే టోపీ వేశావకు” అని హెడ్డు మధురవాణి యెదుట అడగ్గానే 
రామప్పంతులు (ప్రాణం నిలువునా యెగిరిపోయింది. గారూగారూ అనవయా్య అని గడబిడ 
చేసినా వూరుకోక హౌడ్డు కాస్తా తన రహస్యం బయటపెట్టనే పెట్టినాడు. “ఇనస్పెక్టరు 
పురు చెప్పి రావినాయుడు దగ్గ పాతిక రూపాయలు లాశేవట. “ఇలా యెందణిదగ్గలు 
లాగేడో? రామప్పంతుల్ని నిల్చున్నపట్టాన్ని పిలక పట్టుకు యీడ్చుకురా” అని కానిస్టేబులుతో 
ఖచ్చితంగా చెప్పి యినస్పెక్షరు పాళెం వెళ్ళి పోయినట్టు చెప్పాడు. తన పరువుకాస్తా కాని"స్తీబులు 
సేస్తున్నాడని లోపల కోపం వున్నా పైకి యేమీ అనలేక “చిన్నప్పుడు ఒక్కబలళ్ళో చదువుకున్నాం 
- యినస్పెక్షరూ, నేనూను. అంచేత అతని పిలక నేనూ, నా పిలక అతనూ లాగినా ఫరవాలేదు. 
రావినాయుడుమాట మాత్రం శుద్ద అబద్దం. మీరు ముందు పదండి, గుజ్బం కట్టించుకుని 
స్రేషనుదగ్గర కలుస్తాను అని నియోగం వెలిగించాడు. స్టేషనుకు వెళ్ళి యెలాగో యిన స్పెక్షరును 
సర్దుకోవచ్చు ననుకున్నాడు. కాని లాభం లేకపోయింది. తిరిగీ రూపాయలకోసమని మధురవాణి 
దగ్గరకే జవానును వెంట బెట్టుకొని రావలసి వచ్చింది. వచ్చీ రావడంతోనే మధురవాణితో 
“ఏపీ మొన్ననీకిచ్చిన రూపాయలు? సాయంత్రం మళ్ళీ ఫిరాయిస్తాను. ఈ సైతాను (పాణం 


కన్వాళుల్కం: నూరేళ్ళ నమాలోచనం.. 


అజా జాలం లల ఆయ్న. అలు యండుంలంం “౬౩ అఅణచ్బ్చన లూజాయిలు ఎల్నుం త"లశానని చెప్పంది. 
అదృష్టవశాత్తూ కరటకశాస్తుర్లు అవ్పుడక్కడికి వచ్చివుండి మధురవాణితో మంత్రాంగం జరిపి 
రామప్పంతులు సహాయం కోసం యెదురు చూస్తూ వుండడం చేత ఆ పాతిక రూపాయలూ 
తానే దాఖలు చేసుకొన్నాడు. దాంతో రామప్పంతులికి పరువు దక్కింది. 


ఇక తరువాత తాపీగా కూర్చుని కరటకశాస్త్రుర్ణ కథను విన్నాడు. 'మా బేరం యెప్పుడూ 
సగానికి సగోమన్న రామప్పంతులు ఆఖరికి 'అయిదోవంతుకి యేవంటారు' అన్నాడు. కరటకశాస్త్రుర్దు 
“యీ పావవు సామ్ముకే తమరు ఆశించాలండీ” అంకే “పాపపు సొమ్ము మా దగ్గరకు 
రాగానే పవితమై పోతుంది. ఒకర్ల కివ్వడం కోసమని గాని నాక్కావాలా యేవింటీ?' అని 
బెట్టుగానే వుండి ఆ అయిదో వంతుకే ఒన కున్నాడు. కరటకశా,స్తుర్జు వ్యవహారంలో కొంత 
తడి తగలడమే గాకుండా, ఆ తరవాత కరటకశా,స్తుర్హు కుమారుడు  మైనరని వాదించి 
ఆయన బుణాలూ, పణాలూ గూడా యెగ వేయించి, తద్వారా కొంత డబ్బు గుంజవచ్చునని 
రామప్పంతులు యెత్తు యెత్తాడు. పాపం అతడు కరటకశా,స్తుర్ల వ్యవహారంలో తనకు కొంత 
లాభిస్తుందనే వుద్దేశంతోనే అగ్నిహో[త్రావధాన్లు రాశినట్టుగా లుబ్దావధాన్లు పేర ఒక ఫోర్లరీ వుత్తరం 
బనాయించాడు. దాంతో ఆ సంబంధం లుబ్బావధాన్లు మానుకుంటాడనీ, అప్పుడు కరటకశాస్తుర్ర 
సంబంధం నిశ్చయించి నాలుగు డబ్బులు చేతిలో పడేసుకోవచ్చు ననీ అతడి వూహ! తన 
లౌక్యం ఫలోన్ముఖం అవుతుందని అతడు సంతోషిస్తుండగా యింతలో ఒక చిత్రం జరిగింది. 
లుబ్జావధాన్సు అగ్గె మండి పడుతూ మధురవాణి యింట్లోకి ఒక వుత్తరం చేత బట్టుకొని 
వచ్చాడు. అది చూచి రామప్పంతులు అది తాను బనాయించిన వుత్తరమేనని భయపడ్డాడు. తీరా 
వివరం తెలుసుకోకుండానే రానుప్పంతులు ఆ రహాస్యం కాస్తా మధురవాణి చెవిలో వడేశాడు. 
లుబ్బ్దావధాన్లు కోపంతో గిరుక్కుమని వెళ్ళిపోతుంటే, లుబ్బావధాన్లు అగ్నిహోత్రావధాన్లుకి తిరిగీ 
జవాబు రాయడం సంభవిస్తే ఫోర్టరీకేసు తనమీదికి వస్తుందేమోనని రామవృంతులు భయవడ్డాడు. 
అయితే చక్రం అడ్డువేస్తానని అప్పుడు మధురవాణి తిరిగీ లుబ్బావధాన్లని లోపలికి తీసుకొచ్చి 
బుజ్జగిస్తుంది. ఆ తరువాత గాని రామవ్పంతులికి అది తాను రాసిన వుత్తరం కాదనీ, గిరీశం 
రాసిన వుత్తరమనీ, తాను అనవసరంగా భయవడ్డాననీ తెలిసింది కాదు. ఇంతలో రామప్పంతులు 
బనాయించిన వుత్తరమూవచ్చింది. గిరీశం వుత్తరం చూసుకొని ఖర్చవుతుందని మండివడుతుండిన 
లుబ్బావధాన్లు, అగ్నిహోత్రావధాన్ల వుత్తరం చూచుకొని పెళ్ళి తప్పిపోయిందని దిగాలు పడ్డాడు. 
అప్పుడు తన పాచిక పారడం కోసం యెదురుచూస్తున్న రామప్పంతులు, సమయం చూసి 
కరటక శాస్త్రుల సంబంధం కుదిర్చాడు. కరటక శ్యాస్త్రుర్హు పిల్లకు ఏదైనా నగ పెట్టవలసిందని 
కోరగా లుబ్బానధాన్డు ససేమిరా పెట్టు నన్నాడు. అసలు వ్యవహారమే చెడుతుందేమోనని 
భయవడి రామప్పంతులు లుబ్బ్దావధాన్లుని యెలాగో ఒప్పించి, పెళ్ళిలో మధురవాణి కంటెను పిల్లకు 
యెరువుగా పెట్టడానికి ఒప్పిస్తాడు. పాపం యీ కంట్‌ చివరికి అతడి కొంప ముంచింది. 


రామప్పంతులు పెళ్ళికి లౌక్యుల్ని పిలవడానికని 'పెద్దపాలెం పోయివుండగా, కరటకశా, స్తుర్టు 
తంత్రం పన్ని పంచరాత్ర వివాహం యేకరాత్ర వివాహం చేసి, తుదకు అనుకున్న ముహూర్తానికి 
కాక నాలుగుగడియల రాతుందనగానే 'పెళ్ళయిందనిపించి కన్యాశుల్కం ఒళ్లో వెసుకొని వరారీ 
చిత్తగించాడు. ఇదంతా యేమీ తెలియని ' రామప్పంతులు ముహూర్తం వేళకి తాషామరఫా, 
కావిళ్ళూ, చాకళ్ళతో (వ్రవేశించేసరికి సర్వం సంపూర్త మని తెలియవస్తుంది. గుంటూరు 
శాస్తుర్ణు తనకే టోపీ వేశాడని రామప్పంతులు విస్తు పొయ్యాడు. లుబ్తావధాన్లు దగ్గరి కెళ్ళి 
గొాతలటరాలు శాస్త్రుర్ణ కోసం తాను పెళ్ళి ఖర్చులకని బదులిచ్చిన నూరు న అక్కడ 
పెట్టమని గదమాయించాడు. అంతటితో వూరుకోక రెండో పెళ్ళి పిల్లనో, శూ ద్రపిల్లనో 
లుబ్దావధాన్లకి అమ్మి వుంటాడని యింకో పాచిక వేశాడు. దాంతో లుబావధాను తుదకు 
లొంగిపోతాడనే అనుకొని యింటి కొచ్చాడు. ల య 


(520 0వ కసా చుల్ల: నూరేళ్ళ. నమాలోచనం... 


కరటకశా,స్త్రుర్హు శిష్యుడు కంళుతో పారిపోయివచ్చి మధురవాణి కంచును మధురవాణికిచ్చి 
వేషంతో దౌడు తీశాడు. అది తెలిసి రామప్పంతులు గుండె బాదుకున్నాడు. తన కంశు తెచ్చి 
యిస్తే గాని తలుపు తీయనని మధురవాణి భీష్మించుకుంది. లుబ్బావధాన్డు దగ్గరకెళ్ళి అడిగితే 
రెండో పెళ్ళి ముండని పెళ్ళి చేశాడని అసలే మండి పడుతూన్న లుబ్బావధాన్లు, కంబు 
విషయం తనకేమీ తెలియదన్నాడు. అంతటితో ఆటు కట్టుపోయింది. ఇక ఒక్క టు తోవవుంది 
రామప్పంతులికి. లుబ్దానధాన్గు కూతురు మీనాక్షిని బుజ్జగించి ఆచోకీ తెలుసుకుందామనుకున్నాడు. 
రాత్రికి రాత్రి రామప్పంతులింటికి పోయి అసిరిగాడి చెయ్యి తడిచేసి, మీనాక్షిని లేవదీసుకొని 
పోయి పెళ్ళాడతానని మాట యిచ్చి, కంటు విషయం తెలవమంటాడు. మీనాక్షి దీపం ఆర్పి 
ప్రమాణం చేయమంటుంది. అలాగే దీపం ఆర్పి చీకటిలో మీనాక్రిని కౌగిలించుకుంటూండగా, 
లుబ్బావధాన్గు మేలుకుని అలికిడి విని వచ్చి యిద్దరికీ బడితపూజ చేసి తన్ని తగలేశాడు. తిరిగీ 
రానువ్పంతులు మధురవాణి యింటికి వచ్చెసరికి వెంటనే మీనాక్షి తయారయింది. ఎన్ని విధాల 
చెప్పినా మీనాక్షి వెనక్కి వెళ్ళిపోడానికి యిస్ట్రవడలేదు. మధురవాణి ససేమిరా తలువుతీయనంది. 
ఇక చేసేది లేక రామప్పంతులు ఆ నిశిరాత్రిలో చెరువుగట్టుమీది కెళ్ళి అక్కడ ఆ - నాలుగు 
ఘడియలూ కాలశ్రేపం చేదామనుకుంశు దాసరి నేషంలో వున్న కరటకశాస్తుర్త శిష్యుడు తత్త్వాలు 
పాడుతూ అక్కడికీ వెంట పడ్డాడు. ఇంతలో తెల్లారిపోయింది. 'పెళ్ళికోసమని కృష్ణారాయపురం 
అ(గహారం నుండి అగ్నిహేత్రావధాన్సు బళ్ళమీద సపరివారంగా ఆ చెరువుగట్టుకే చేరుకున్నాడు. 
తన లౌక్యం తనకే బెడిసికొట్టిందని యేడుస్తూ వుండిన రామప్పంతులికి మరో అవకాశం 
చిక్కింది. అగ్నిహోత్రావధాన్దుని లుబ్దావధాన్లుమీదికి ప్రయోగించాడు. అతడి దగ్గజు యేమీ 
వప్పులుడక్క, లుబ్జావధాన్త్ల మీద డేమేజీ దావా వేస్తే గాని లాభం లేదని అగ్నిహోత్రావధాన్లు 
మురుగు తాకట్టు పెట్టించి ఒక వంక (గంథం సాగించాడు. లుబ్జావధాని తన రెండో పెళ్ళి 
పెళ్ళాన్ని హత్యచేశాడనీీ సోదా చేయనలసిందనీ పోలీసులకి కబురెట్టాడు. ఈ విషయమై చర్య 
తీసుకోవలసిందని కలెక్షరుకి ఆకాశరామన్న అర్టీలు కొట్టాడు. 


డిప్టకలెక్షరు నాయుడు కదా అని, వకీలు నాయుడికి యింగ్లీషు రాకపోయినా ఆయన దగ్గజ 
కొస్త లౌక్యం చేయవచ్చునని ఆశపడి అగ్నిపోత్రానధాని కేసులో వకీలు నాయుడికి వకాల్తనామా 
యిప్పిద్దామనుకున్నాడు రామప్పంతులు. కాని ఆ చాదస్తుడు అగ్నిహోత్రావధానికి డబ్బు 
పెట్టడం యిష్టంలేక ఆ యెత్తు కాస్త చెడగొట్టాడు. తుదకు అనుకున్నంతా అయింది. నాయుడు 
రామప్పంతులు పీకమీదికి తెచ్చాడు. అగ్నిహోత్రావధాని కూతురి జాతకం రామప్పంతులు 
బనాయించిందే నని నాయుడు కలెక్టరు గారికి చెప్పేశాడు. దానికి తోడు అగ్నిపో(త్రావధానికూడా, 
జాతకంలో భావసంత్సరంలో పుట్టినట్లు తాను బనాయించగా Cross Examinationలో అంగీరసలో 
పుట్టిందని యేడ్చాడు. ఫోర్లరీ కేసు రామప్పంతులు నెత్తిని పడ్డానికి సిద్దంగా వుంది. పరిస్థితులు 
యెదురు తిరగడం మూలాన కేసు అడ్డంగా కాకుండా తనకు యెదురు కూడా తిరిగింది. 

పోనీ సౌజన్యారావు యోగ్యుడూ, ధర్మ స్వరూవుడూ, చాలా గొప్ప తెలివయినవాడూ 
అని అతణ్ణి ఆశ్రయించాడు. కాని సౌజన్యారావు రానుప్పంతులులాంటే నియ్యూగపొడి బుద్దిసత్తువ 
అర్హం చేసుకోలేక పొయ్యాడు. అసలు రామస్పంతురింకా ఉపోద్దాత మన్నా ప్రారంభించలేదు. 
బయటికి నడవమని సౌజన్యారావు యేకవచన ప్రయోగం చేశాడు. అంతటితో పాచిక పారక 
తోక ముడుచుకుని వెనక్కి తగ్గాడు రామప్పంతులు. 


రామప్పంతులి లౌక్యం రామప్పంతులికే బెడిసికొట్టింది. కానయితే యూ లౌక్య పజ్జంతా 
మధురవాణి తెలివి తేటలకు ముందు దిగదుడుపే. లుబ్బావధాన్ల పెళ్ళిమాటల సందర్శ అలో 
రామప్పంతుల లౌక్యం చచ్చువడ్డట్టు మనకు తెలుస్తుంది. పెళ్ళికి గిరీశం వస్తాడని చెప్పగానే 
రామప్పంతులు హడలెత్తి పొయ్యాడు. కాని పైకి మాత్రం అతడు రానేరాడన్నాడు. వస్తాడని 
రూఢిగా మధురవాణి చెప్పగానే యేది గతి అని తేరిపాయ్యాడు. బయటికి కనబడకుండా ఆ 


కొన్యాశుల్మ_ం: నూరేళ్ళ సమాలోచన. 521 ) 


- యు ee TT 
గిరీశం తలుపు గొళ్ళెం పెట్టి కొంప ముట్టిస్తేనూ అని భయమెత్తి పొయ్యాడు. కాని మధురవాణి 


చక్రం అడ్డు వేస్తానని అతణ్ణి కాచింది. “పెళ్ళికి పూటకూళ్ళమ్మ్నని వంటకి కుదురుస్తే సరి. 
గిరీశం ఆ పెళ్ళికి రా'డని నుధురవాణి ఉపాయం చెప్పగానే రామవ్పంతులికి ఆ ఆలోచన బాగానే 
వుందనిపించింది. అలా పెట్టినా గిరీశం వస్తాడేమో నని సందేహం వెలిబుచ్చగా, మధురవాణి 
అలా యెన్నటికీ జరగదంది. ఇలా రామప్పంతురి లౌక్య(ప్రజ్ఞంతా మధురవాణి తెరివితేటుల 
ముందు యీ ఘట్టంలో తేరిపోయింది. అలాగే కరటకశా,స్తుర్లి దగ్గరకూడా. ఇతడు ఒకందుకని 
యెత్తు వేస్తే ఆ యెత్తు కాస్తా చెడగొట్టాడు కరటకశా స్త్రుర్ణు. సాజన్యారావు దగ్గర లౌక్యం చూప 
దలచుకోగా అతడీతగాళ్ణి దగ్గరికే చేరనివ్వలేదు. ఇలా అంతా రామప్పంతులికి యెదురే అయింది. 

రామప్పంతులు విజయనగరంలో మధురవాణి బుణాలూ వణాలూ తీర్చడంకోసమని రెండొందల 
రూపాయలిచ్చి, ఆ తరువాత ఆవిడని తన స్వగ్రామమైన రామచంద్రపుర అగహారానికి తీసుకొచ్చి, 
అప్పటినుండి నెలజీతం యిస్తూ తన ఆడాలోనే వుంచుకొన్నాడు. కాని రామప్పంతులు మహా 
అనుమానం మనిషి. విజయనగరంలో కూడా మధురవాణి గిరీశం పేరెత్తితే ఉడుకెత్తే వాడు. 
రామచంద్రపురం అగ్రహారంలో సరేసరి. తాను హెడ్‌ కానిస్టేబుల్‌ వెంట స్టేషనికి పోతూ 
గుమ్మందాటి నాలుగడుగులు వెళ్ళి తిరిగి వచ్చి యీ వూళ్ళో మా దుర్మార్లులున్నారు. నా 
స్నేహితుల మనీ బంధువులమనీ పేరు పెట్టుకొస్తారు. రానీకుమూ' అని చెప్పి తలుపు పైనించి 
గడియ వేసి లోపలగడియ వేసుకోమని మధురవాణిని మందలించి వెడతాడు. స్టేషనునుండి 
తిరిగి వచ్చీ రావడంతోనే కరటకశాసస్త్రిని చూచి అతనితో మెల్లగా 'లోవరికి యెవరైనా 
వెళ్ళారా' అని అడిగాడు. కరటకశా స్త్రి గట్టిగా “యెవరో యిద్దరు ముగ్గురు వచ్చారు గాని మీ 
యిల్లాలు గారు వచ్చి పైకి పొమ్మని గెంశుశారు' అని కార్య సాధక మంత్రం ప్రయోగించాడు. 
లుబ్బావధాన్త పెండ్లికి లౌక్యుల్ని పిలవడం కోసం పెదపాలెం వెళ్ళి తిరిగి వచ్చి అసలు విషయం 
తెలుకుని విస్తుపోతూ వుంకే పూజారి, మధురవాణి రామప్పంతులు లేక పోవడం మూలాన 
(బాహ్మణ్యం యావన్మంది గెడ్డం పట్టుకొని యెంత బతిమాలు కొన్నా పాడింది గాదనీ, 
కొండుభొట్టు అంతసేపూ హెడ్‌ కానిస్టేబుగారితో మాట్లాడుతూ నిలుచుందనీ - పరస్పర 
విరుద్దంగా చెప్పే సరికి రామప్పంతులి హృదయంలో అనుమానం బలవడింది. ఇంటికి పోతూ 
కొండుభొట్లుని వెంట పెట్టుకొని వెడుతూ దారిలో మళ్ళీ ఆ విషయం ప్రస్తావించాడు. 
అతడూ జానని ఒకసారీ, కాదని ఒకసారీ చెప్పి, మధురవాణి మాదొడ్డ మనిషని చెప్పుదాకా 
రామప్పంతులికి తృప్తి కలగలేదు. లుబ్దావధాన్ల జుట్టుని మధురవాణి సవరించడం, అతని 
ఛాతీ యెంతుందో నని కొలవడం - యివేమీ రామప్పంతులికి సరివడలేదు. వకీలు నాయుడు 
మధురవాణి బస పెరటి దొడ్డి వేపునుంచి వస్తుండగా చూచి వీడు గూడా మధురవాణిని 
మరిగాడా యేమిటి? వీళ్ళ. యీ కేసులోనుండి తప్పించెయ్యాలి అని అప్పటి నుండి ఆ 
ప్రయత్నంలో నిమగ్నుడవుతాడు. మొత్తం మీద రామప్పంతులికి తాను తవ్వ మధురవాణితో 
యెవరూ మాట్చాడరాదనీ, ఆవిడ యెవరినీ చూడరాదనీ మనస్సులో యెంతో యిది వుండేది. 
కాని దానికి విరుద్దంగా యెంత పిసరు జరిగినా అతడు సహించ లేక పోయ్యేవాడు. 

ఆఖరుకి ఫోర్దరి మాటు కోర్టులో రాగానే సన్నసన్నగా ఆ ఆవరణనుండి జారుకున్నాడు. 
అగ్నిహేత్రావధాన్నూ, నాయుడు 'రామప్పంతులేడీ, రామప్పంతులేడీ” అని వెదుక్కునే సమయానికి 
వారివూరికి సగంతోవదాకా వుడాయించాడు. తాను అనుకున్న దంతా, తాను చేసిందంతా 
తనకే యెదురుతిరిగి బెడిసి కొట్టడం చేత అతడూ గిరీశం లాగే “డామిట్‌ కథ అడ్డంగా 
తిరిగింది! అని అనుకోక తప్పలేదు. నిజానికి రామప్పంతులికథ అడ్డంగానే తిరిగింది! 


(“వరిశోధన?” (వత్వేక నంచిక్సు 


522 కన్వాళుల్క 0: నూరేళ్ళ నమాలోచనం... 


రామప్పంతులు పాత్ర: న్‌ 
గురజాడ ధ్యయం 
లవ మొద నాయావల్య 


గురజాడ కన్యాశుల్కం ద్యారా సాధించిన విజయాలు రెండు: ఒకటి-శిష్టులచేత నిరసింవ 
బడుతూ వచ్చిన వ్యావహారిక భాషకు కావ్య గౌరవాన్ని ఆపాదించి పెట్టడం; రెండు-గిష్ట్ర 
సమాజం చేత నిరసింప బడుతూ వచ్చిన వేశ్యాంగనను అత్ని శిష్ట సమాజానికి (ప్రతినిధి అనదగిన 
సౌజన్యారావు కూడా గారవించే విగిష్టవ్యక్తిగా సృష్టించడం. అందుకే ఆయన సాహిత్యభగీరథుడు. 
తెలుగు సమాజ స్వచ్చతను కోరిన దయానందుడు. ఈ రెంటినీ మేళవించిన “కన్యాశుల్కం” 
తెలుగు సాహితీ పొలాలకు గురజాడ రైతు మళ్ళించిన గంగార్వురి. 


సంఘసంస్కరణ, వ్యావహారిక భాషా ప్రామాణికతా నిర్రేశం - ఈ రెండూ ముఖ్యమైనవే 
అయినా కన్యాశుల్క_ నాటకానికి ప్రధాన కథావస్తువు వధూవిక్రయం. దానిని ఆలంబనంగా 
చేసుకొని నాటక శిల్పాన్ని గమనిస్తే ఆయాపాత్రలకు కథా సంవిధానానికి గల సంబంధం 
మనకు స్పష్టమవుతుంది. కన్యాశుల్కాన్ని రాబట్టుకొనే అగ్నిహోత్రావధాన్స్లు, ఇచ్చే లుబ్జావధాన్లు 
- ఈ యిద్దరూ నాటకకధకు ప్రధానులు. అలాగే, కథా సంఘటనలు జరిగే స్టలాలు 
ముఖ్యంగా రెండు: అగ్నిహేోత్రావధాన్లు ఉన్న కృష్ణారాయవురం అగ్రహారం, లుబ్టావధాన్లు ఉన్న 
రామచంద్రపురం అగ్రహారం. ఇక కధా నిర్మాణం-బొంకులు దిబ్బమీద ప్రారంభమై - ఈ 
రెండు అగ్రవారాల అతిరధ మహారధుల మధ్య నలిగి, విశాఖ న్యాయస్థానంలో మధించబడి, 
సౌజన్యారావు ఇంత్లో ముగుస్తుంది. గిరీశం, రామప్పంతుళ్ళ మధ్య సతమతమై తన ప్రాపంచిక 
జీవనం కోసం తహతహలాడుతున్న మధురవాణితో ప్రారంభమైన నాటకం సౌజన్యారావు 
యిస్తానన్న ముద్దును తోసిరాజని తనవ్రతాన్ని నిలబెట్టుకున్న మధురవాణితో అంతమవుతుంది. 
“టా ఆద్యంతాల మధ్య - మధురవాణి, ఈ నాటకానికి ఆలంబన మైన అగ్నిహోత్రావధాన్సు, 
లుబ్దావధాన్ల కుటుంబాలకు మేలు చేసి, నాటకానికి విలన్లయిన గిరీశం, రామవ్పంతుళ్ళకు 
బుద్దిచెప్పి (చెప్పించి) నాటకానికి మంగళవాక్యం పలుకుతుంది. 


ఈ నాటకంలో కన్యాశుల్కంతో పాటు మరో రెండు సాంఘిక దురన్యాయాల చిత్రణ 
కూడా (ప్రస్థుటుంగా ఉంది: అవి నాచ్‌ క్వశ్చనూ, విడో మారేజీ. నాటకం పూర్తిఅయ్యెక 
యీ మూడు సమస్యలకు విస్పష్టమైన సమాధానాలకోసం వెతికిచూస్తే మనకు కనిపించవు. 
మధురవాణి నాచ్‌ క్వశ్చన్‌ విషయమై అడిగిన ప్రశ్నలకు సౌజన్యారావు కూడా నీళ్ళునములుతాడు. 
ఇక మీనాక్షీ బుచ్చమ్మల పరిస్థితుల్లో రాదగిన మార్పులు ఏకోశానా కన్చట్టవు. కన్యాశుల్కంలో 
ఉన్న కీడు - గిరీశం దులిపిన వీరేశలింగం పంతులుగారి ఉపన్యాసాల్లో ఎక్కడన్నా ఉందేమో 
కాని నాటకంలో సూటిగా ఎక్కడా కన్పట్టుదు. 


అయితే, వీటి యెడ అప్పారావుగారి వైఖరి యేమిటి అని ఆలోచించాలి. సంఘసంస్కర్త 
వీరేశలింగం గారికి, గొప్ప రచయిత అప్పారావు గారికి ఉన్న అంతరం ఇక్కడే! వీరేశలింగంగారు 
ఈ విషయమై బ్రాహ్మ వివాహం రాసినా, దానిని గురజాడ “(6౦౧66)” of Manners” అన్నా, 
అది కేవలం తన అభిప్రాయాలను వెల్లడించడం కోసం వీరేశలింగం గారు వాడుకున్న ఓ 
ఆయుధం. సాహిత్యంలో దాని స్తానం కేవలం దాని చారిత్రక ప్రాముఖ్యతే! మరి గురజాడ 


కన్యాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం.. 523 


“లాలా” అక ఆటు. అదలబయింయబైన ఒ కషష్టలరార. as వాచ్యంగా చెప్పిన 
దాన్ని గురజాడ అన్యాపదేశంగా చెప్పి ఈ సమస్యకు ఓ సాహిత్య (ప్రయోజనాన్ని చేకూర్చాడు. 
“Though art is my master, I have a duty to society” అనీ “To arouse public 
opinion on the subject by exposing the evil in a popular drama” అవీ గురజాడ 
యీ నాటకోద్దేశ్యాన్ని వెల్లడించడం చూస్తే ఆయన సాంఘిక సమస్యని తన సాహిత్య పరిధుల్లో 
ఎంత సమగ్రంగా వాడుకున్నాడో మనం [గ్రహించగలం. 

ఈ కథాగమనానికి మధురవాణి నాయకురాలు. కథలోని సంఘర్షణకు |ప్రారంభకులు- 
లుబ్దావధాన్లు, అగ్నిహేత్రావధాన్సు. వీళ్చిద్దరిలోనూ ఉన్న సంప్రదాయ మౌఢ్యతని అడ్డం పెట్టుకొని 
కధను నడిపించిన ఉద్దండులు - గిరీశం, రామప్పంతులు. వీరిద్దరినీ గురజాడ చిత్రించిన తీరును 
గమనిస్తే చాలు పొత్ర చిత్రణలో ఆయన ఎంతటి సిద్ధహస్తుడో తెలుసుకోవడానికి. 


నాచ్‌ కృశ్చనూ, విడోమారేజీ (విధవా వివాహాలు, కన్యాశుల్కం - ఈ మూడూ యీ 
నాటకంలో విమర్శించబడ్డ సాంఘిక దురన్యాయాలు. వీటి యెడ గిరీశం, రామప్పంతుళ్ళ 
వెఖరి యేమిటి? గిరీశం వీటి మూడింటికీ బద్దవిరోధినని పైకి డంబాలు వలుకుతాడు. తీరా 
చూస్తే, నిత్యజీవితంలో తాను చెప్పిన ,శ్రీరంగనీతులకు విరుద్దంగా ్రతిక్షణమూ ఆచరిస్తూ 
ఉంటాడు. ఈ విధంగా గిరీశం పాత్రలో బాహ్య, అంతర జీవిత లక్ష్యాలలో, ఆలక్ష్యసిడ్డికి 
అతడు పడే తాపత్రయంలో నాటకీయ వ్యంగ్యం ఆసాంతం కనిపిస్తుంది. 

రామప్పంతులు పాత అంత వ్రష్టమైంది కాదు. పంతులు, లౌక్యాన్ని గురించి ఎన్ని 
లెక్చర్లు యిచ్చినా నిజానికి గిరీశం అంత లౌక్యుడు కాడు, తన కాలంలో ఏర్పడి పోయిన 
Conventions ని తు.చ.తప్పకుండా అనుసరించడమే అతని జీవన లక్షణం. అలా అనుసరిస్తూ 
భృతిని సంపాదించుకోవడం - అతని జీవన గమ్యం. సౌనిని ఉంచుకోవడం, కోర్టుల వెంట 
తిరగడం, గుర్రం మీదనే ప్రయాణాలు - వగైరాలన్నీ ఆనాటి నియోగి ప్రభువుల లక్షణాలే! 
అందుకేనేమో మొదటి కన్యాశుల్కంలో వైదీకి అయిన రామప్పంతుల్ని రెండో ముద్రణలో 
నియోగిని చేశాడు గురజాడ! మరోమాట: వైదీకిగా ఉండి లౌక్యం నెరుపుతున్న వాడు 
లౌక్యానికి పెరుపడ్డ నియోగికన్న దుర్మార్గుడని కూడా ధ్వనింవ చేస్తున్నాడేమో గురజాడ. 
అందుకే నాటకాన్ని చదివేటప్పుడు తన వ్రత్యర్హుల మీద గిరీశం వాద ప్రతి వాదాలలోను, వాళ్ళ 
ఆటకట్టించడానికి కొత్త ఠస్సా వేసినవ్వుడు మనకు ఆనందం కలుగుతుంది. ఒరే! ఈసారి, 
ఏం పథకం వేస్తాడో చూద్దాం - అనిపించే ఉత్సుకతను (ప్రేరేపిస్తాడు గిరీశం. రామప్పంతులు 
పాత్రచిత్రణలో హాస్యం అలా కాదు. అతడు మిగిలిన వాళ్ళ చేతుల్లో - ముఖ్యంగా మధురవాణి 
చేతుల్తో - వడే అగచాట్టు చూసి నునకు నవ్వొస్తుంది. అతను పడే అవస్త అంతా అతడి 
మిధ్యాగారవాన్ని కాపాడు కోవడానికి మాత్రమే అని మనకి మాటిమాటికీ జ్ఞాపకం చేస్తూ 
వుంటాడు గురజాడ! అది అతని కథా కథన నైపుణ్యానికి సంబంధించిన విషయం - అది 
మరోసారి! 

కన్యాశుల్కంలో రామప్పంతులు - తాను చేసిన వనుల వల్లకాక, ఇతరులు అతని అహం 
మీద, తన శుష్కు[(పియాల మీద, తన దంభవప్రలాపాల మీద, తన హంగుమీద కొట్టిన దెబ్బల 
వల్లనే మనకు పహోస్య పాత్రగా చిరస్మరణీయుడన్న విషయాన్ని వివరించడం యీ వ్యాసానికి 


ముఖ్యలక్షణం. దానిని కధా క్రమంతో కలిపి, గురజాడ నైతికతత్త(ంతో జోడిస్తే గురజాడ 
రచనోద్దేశం మనకు సుస్పష్టమౌతుంది. 


రామప్పంతులు నియోగి; కరణం. ఈ రెండు లక్షణాలూ -- పంధామ్మిదోశతాబ్దం మన 
(గామ సంస్కృతిలో జీర్షించుకుపోయి - అటువంటి వాళ్ళు ఎంతటి అఘాయిత్యమైనా 
చెయ్యగలరనీ, వాళ్ళ ఆలోచనలు కొంపలు కూలుస్తాయనీ, వాళ్ళతో పెట్టుకుంకే అవతలివాళ్ళని 
వజ్షెండు కోర్టుల వెంటతిప్పి నీళ్ళు తాగిస్తారనీ, పల్లెటూళ్ళల్లో వాళ్ళు మకుటంలేని మహారాజులనీ 


కన్వ్వాళుల్క అః నూరేళ్ళ నమాలోచనం... 


- ఇటువంటి విషయాలే ఎన్నో - రూఢి అయిపోయి - నియోగి, పైపెచ్చు కరణం, 
దానికితోడు కోర్చుషక్షి - అనగానే పల్లెటూరి అమాయకుల పాలిటి యనుధర్మరాజులన్నమాట 
నిశ్చయం అయిపోయింది. ఇటువంటి రామప్పంతులు నాటకం చివరికి - ఎవరికీ తెలియకుండా 
ఆచూకీ తెలియకుండా వరారీ అవడం చూస్తే - గురజాడ దృష్టిలో ఆ పాత్ర ఎడవున్న 
వైరుధ్యభావం మనం గమనించొచ్చు. రామప్పంతులు దౌవ్జ్యాన్ని మనం మూడు కోణాల నుంచి 


చూడాలి. ఈ మూడు రంగాలలోనూను అతడు గిరీశం, మధురవాణి, కరటకశా,స్త్రుల వల్ల 
ఎలా పరాజితుడయ్యాాడో మనం గమనించొచ్చు. 


“పల్లా, అగ్గిపుల్లతో ప్రారంభమైన రామప్పంతులు సరసం, గిరీశాన్ని తిట్టుడంలోకి దిగిపోయి 
కవాండ్రి 'బతుక్కి_వాడు పూటకూళ్ళమ్మని వుంచుకోవడం కూడానా? పూటకూళ్ళమ్మే వాళ్లో 
వుంచుకొని యింత గంజి బోస్తూంది” అ సత్యాన్ని వెలువరిస్తాడు. “యో మాటలు ఆయని 
అడుగుదునా?” అన్ని మధురవాణి రెట్టస్త ఆ హా, కావలిస్తే నేను చెప్పానని కూడా 
చెప్ప” అనీ, “యీ గిరీశం గుంట Se తీజేవడో మాగొప్పవాడనుకుంటున్నా వేమిటి?” 
అని సవౌళ్ళు వేస్తాడు. కాని ఇంతలోనే గిరీశం వస్తాడు - అనుకోకుండా. వాకిట్లో గిరీశం 
గొంతువిని “అన్నా! వేళగాని వేళాచ్చాడు గాడిదకొడుకు. తంతాడు కాబోలు. యేమిటి 'సాధనం? 
యా మంచం కింద దూరుదాం” అని మంచంకింద దూరుతాడు, తానంత వరకు గిరీశాన్ని 
గురించి చెప్పిన మాటలన్నీ మరచిపోయి. 


గిరిశం తెలివి తేటలకి రామప్పంతులు “లౌక్యం” లేమికి మంచం కింద సీను మచ్చుతునక, 
గిరీశం - పూటకూళృ్ళమ్మ రావడంతో తాను కూడా మంచం కిందికి చేరి- 


గి; (రామప్పంతులుతో మెల్లగా) యవరన్నా మీరు, మహానుభావులు? 
రాః నేను రామప్పంతుల్నిరా అబ్బాయీ! 
అని పరస్పరం పలకరించుకున్న మీదటు 


గి మాటు వినపళ్ళేదు, కొంచెం యిసుంటారండి. (రానుప్పంతులు ముందుకు జరుగును. 
గిరీశం అతన్ని తప్పించుకుని గోడవైపు చేరును). ఇలా గిరీశం గోడవైపు ఎందుకు 
చేరాడో, తరవాత కాని తెలియదు: 


రామ: ఒర్నాయన, నన్నెందుకు కొడతానే దండుముండా? 


గిరీశం, రామప్పంతుళ్ళ తరహా, వాళ్ళ ప్రవర్తనా విశేషాలు యూ రంగంలో మనకు 
తెలుస్తాయి. గిరీశం మంచం కింద నుంచి వెలికి వచ్చి “రామప్పంతులు నెత్తి మీద చరిచి 
లఘువేసి పెరటి వేపు పరుగెత్తి” పోతాడు. 
రామ: 'సచ్చానూ నాయనా,....మధురవాణే! యేమీ బేవొడ్బీ? కనిస్ట్రిబుక్క బురంపించూ.' 
మధురవాణి పద్దికున అల్లరి వద్దని, వాడి పొంకం తరువాత అణతురు గాని లెండి 
- అన్నపుడు రామప్పంతులు “గవరనుమెంటు జీతవించ్చుంచిన కనిస్టీబుండగా మన 


కెందుకు శరీరాయాసం? యూ వెధవను పజ్జెండు కోర్ట జరా తిప్పక పోతే నేను 
రామవుంతుల్ని కాను, చూడు నా తాకా 


ఇది ఒక్క కు రామప్పంతులు, గిరీశం కలిసి మనకు కనిపించే సంఘటన. ఇందులో గిరీశం 
దౌష్ట్యం, తెలివి తేటలు రామప్పంతులు లౌక్యానికి మించి పోయాయని చేరిపోయింది. ఇది 
వారివారి పాత్ర చిత్రణలోని ప్రాధమిక సత్యాన్ని కూడా తెలియసరుస్తున్నది. గిరీశం -- 
ఎంత అవాంతరం వచ్చినా, తాను సునాయాసంగా తప్పుకొని అవతలి వాళ్ళను ఇరకాటంలో 


పెడతాడని, రామప్పంతులు, అలాకాక, ఆ యిరకాటంలోనే వడి కేవలం ప్రగల్భాలు పలుకుతూనే 
వుంటాడని - ఈ సంఘటన స్పష్టం చేస్తున్నది. 


కన్యాశుల్బ_౦: నూరేళ్ళ నమాలోచనం.. ME Me 525 


రెండో సంఘటన మధురవాణి రామప్పంతులి తెలివి తేటల్ని తలదన్నే తెలివి తేటలు 
చూపి తప్పించుకొనే మూడో అంకం నాలుగో రంగంలోనిది. అప్నటికే కరటకశా,స్తుల్లు 
చేత మోసగించబడి, సిద్దాంతి చేత నిలదియించు కొని - ఇక చేసేదిలేక లుబావధాన్లుని 
భయపెట్టి వెళ్ళిపోబోతాడు. అంతకు ముందే పూజారి - మాటల సందర్భంలో తామందరూ 
ముఖ్యంగా మధురవాణి - రామప్పంతులు రాకకోసం ఎంతగా నిరీక్రించారో చెబుతూ - 


“యిక మధురవాణో! అట్టే ఆ వందిచ్చో నిశ్చేష్టురాల్లై వుత్తడి బొమ్మ లాగ నిల్చుంది 
గాని బాహ్మణ్యం యావన్మంది గెడ్డంవట్టాకు యెంత బతిమాలుకున్నా పాడిందిగాదు" 


అంటాడు. కొని లౌక్యం తెరియని అమాయకుడు కొండుభొట్టు వా 


“అంతసేవూ హౌడ్డు కనిస్తేబు గారితో మాట్టాడుతూ నిలబడిందిగాని యేం? ఇంతమంది, 
ప్రార్ధించినవృడు, ఓ కూనిరాగం తియ్యకూడదో?” అంటు, పూజారి అందుకని -- 


పూ: హెడ్డుగారితో యేవింటి మాట్టాడుతూందనుకున్నావు? పంతులుగారు సరుకూ జప్పరా 
పట్టుకు వెళ్ళారు. యేం ప్రమాదం వచ్చిందో? ముహూర్తం వేళకి రాలేదు. జవాన్లని 
వంపి వెతికించండి అని బతిమాలు కుంటుందిరా! 

కొండి: యీ గవరయ్యగారు గోతాలు కోస్తాడ్రా! పౌడ్దూ, అదీ, ఒహరి మీదొహరు విరగబడి 
నవ్వుతుంటే, పంతులు కోసం బెంగెట్టు కుందని కవిత్వం పన్నుతాడు... 


రాను: వెదికం, వెదికం....... 
భూ ర 


ఇంతా తెలిశాక రామప్పంతులు తాను బయటి లౌక్య వ్యవహారాల్లో ఓడి పోయినట్లు, 
యింట్లో మధురవాణి దగ్గరా ఓడిపోవడం యిష్ట్రంలేక, దాని రహస్యం బట్టబయలు చేద్దామని 
కొండుభొట్లుతో సహా యింటివైవునడుస్తాడు. కొండుభొట్లకి డబ్బు ఎరచూపి పెళ్ళి పందిరిలో 
మధురవాణి ఎవరెవరితో మాట్లాడిందో చెప్పమంటాడు. కొండిభొట్ల్టు నిజంగా ఎవరితోనూ 
- ముఖ్యంగా హెడ్డుతో - మాట్లాడ లేదంటాడు. అయినా రామప్పంతులికి సంశయనివారణ 
కాలేదు. కొండిభొట్టుకి డబ్బులిచ్చి పెరటివైపుగా ఎవరైనా ఇంట్లోంచి వెడితే గట్టిగా వట్టుకొని 
తన కోసం కేకలు వెయ్యమంటాడు. ఆ మాట కాస్తా మధురవాణి ముందు బయట పడితే 
“పేలుడు గాయ వైదీకపు గుంటడి వెకశక్యాలు నిజం అనుకుంటా వేమిటి?” అంటూ తోక 
రూడిస్తాడు. 

కాని జరిగిన అసలుసంగతి అతని నిష్కంమణ తరువాత మనకి తెలుస్తుంది; 
మధు: బాగా కాపాడావు? 


కొండి: మధురవాణీ! యిదుగో పంతులిచ్చిన బేడ, యిదుగో ౌద్దుగారిచ్చిన పావలా. ఇంద 
వెండి తొడి పొడికాయ. 


మధు: నువ్వు మంచివాడివి. యీవాళనుంచీ నీకూనాకూ నేస్తం - తెలిసిందా? (మరి వకసారి 
ముద్దు పెట్టుకొని) యికవెళ్ళు. 

రామప్పంతులు లౌక్య (ప్రవంచంలోను, నాచ్‌ గరల్‌ దగ్గరా, తనకు నాలుగు రాళ్ళు గిట్టు 
ముసలి బాపలకి చిన్నపిల్లల్ని అంటగడుతూ అందులో కన్యాశుల్కం మీద వచ్చే లాభంతో బతుకు 
సాగిస్తున్నా, సానివాళ్ళను ఉంచుకున్నామనే గొప్ప, తాను లేంది లౌక్యం లేదనే అహంకారం 
- వీటితో బతుకుతాడు. “నమ్మించోట చేస్తే మోసం. నమ్మంచోట చేస్తే లౌక్యమూను” అని 
మోసానికి, లౌక్యానికి ఉన్న సున్నితమైన తేడాను చెప్పి, లౌక్యవృత్తిని గురించి “నిజాన్ని పోలిన 
అబద్దవాండి ద్రవ్యాకర్తణ” చేయడం యీవృత్తి ధర్మమని (ప్రగల్భాలు చెబుతాడు. చివరకు 
అన్నిటా ఓడిపోయి చల్లగా జారుకొనే రామవుంతులు తెలుగు పల్లె జీవనంలో మనకు నిత్యమూ 
(కనీసం పూర్వపు రోజుల్లో) కనిపించే మేకవన్నె పులి. “నియ్యోగపాణ్ని, నా మాట కొంచెం 


526 అజ... కనా చుల్భ_ 0: నూరేళ్ళ నమాలోచనం... 


ఖాతరీ చెయ్యండి” అంటూ అగ్నిహోత్రావధాన్లుతో తన నియ్యోగపు తెలివి చేటల్ని గురించి 
భేషజం పోయినా చిట్టచివరికి వాళ్ళు పొందిన అవహేళన ద్వారా గురజాడ యిటువంటి 
వ్యక్తుల్ని గురించిన విలువల్ని వెల్లడిస్తాడు; కరటకశా స్త్రి అన్నట్టు - 

“పావంంటి దానికి విరుగుడుంది వంతులి కుండదా?” 

అదే రామప్పంతులి ద్వారా యూ నాటకంలో రచయిత చెప్పదలుచుకున్నది. నాటకంలో 
అందరికన్న ఎక్కువగా, ఎక్కువ రంగాలలో, దాదాపు అన్ని ముఖ్యమైన సంఘటనల్లో (33 
రంగాలకు 17 రంగాలలో రామప్పంతులు మనకు దర్శనం యిస్తాడు) కనిపించే రామప్పంతులు 
లేకపోతే కన్యాశుల్కం నాటకం ద్వారా గురజాడ అన్యాపదేశంగా చెప్పదలుచుకున్నది మాత్రం 


మనకు దక్కేది కాదనీ, ఆ Negative Value కోసమైనా రామప్పంతులు యీ నాటకానికి 
ముఖ్యమనీ మనం నిస్సంకోచంగా చెప్పొచ్చు. 


(నటరాజ కళామండలి నంచికు 


కన్యాశుల్కం. నూరేళ్ళ నమాలోచనం.. 


లౌక్యమెరిగిన వెదికి 


& కక. మనక్‌ 
“లోకం తప్పు తోవలో వెళ్ళుతూంకే ఆ తోవలోంచి మళ్ళించి మంచి తోవలో 
పెట్టడమనేది సోషల్‌ రిఫార్ము. జారూ బురదా గట్టూ గతుకలూ వున్న తోవ యలా 


వుంటుందో యిపుడు మనవాళ్ళ ఆచారాలు అలా వున్నాయి. ఆ తోవలోంచి బండీ తప్పించి 
దిమ్మసా కట్టిన హైరోడ్డులోకి మళ్ళించాలి.” 


ఇది గిరీశం లెక్సరని మనందరికీ తెల్సు. కాని సాహిత్యం పట్టు అప్పారావుగారి దృక్పథం 
కూడా ఇదే. ఆ నాటి సాంఘిక దురాచారాలైన బాల్య వివాహాలు, కన్యాశుల్కాల గురించి 
(ప్రస్తావిస్తూ, మొదటి రచన పీఠికలో “StIange as it may sound, bargains are 
sometimes struck for children in the womb. Such a scandalous state of things 
is a disgrace to Society, and literature cannot have a higher function than to 
show up such practices and give currency to a high standard of moral ideas” 
అని రాసుకున్నారు. రచయితకి సమాజం పట్ట వున్న బాధ్యతని గుర్తింప చేయటమే గాక 
అక్షరాస్యత లేని సమాజంలో యీదురాచారాలని ఖండించి మంచి. మార్గంలో పెట్టటానికి 
నాటకం ఒక్క మంచి (ప్రక్రియగా ఆయన అభిప్రాయవడ్డారు. ఆ అభిప్రాయానికి అక్షర 
రూపమే 'కన్యాశుల్క' నాటకం. 

గిరీశం గారి సోషల్‌ రిఫార్ముకి విధవా వివాహం, నాచికొశ్చెన్‌ రెండు చకక్రాలైన్లే 
అప్పారావుగారి కథావస్తువుకీ రెండు చక్రాలు - గిరీశం, రామవ్పంతులూను. యీ రెండు 
చక్రాలకీ ఆధారమైన యిరుసు లాంటిది సుబ్బి పెళ్ళి సమస్య. ఆ సమస్యే తలెత్తకుంశే 
రామప్పంతుల లౌక్యం, కరటకశా స్త్రి, కుట్ర, మధురవాణి చక్రం అడ్డువేసే అవసరమూ కలగక 
పోవును. అవి లేకపోతే నాటకానికి మలుపూ, కథకి మంచి బిగువూ అబ్బక పోవును. కాబట్టి 
'కన్యాశుల్క' నాటకానికి యింతటి సౌందర్యమూ, బిగువూ చేకూరటానికి ఆద్య మైన పాత్ర 
కరటుకశాస్త్రిదని సుస్పష్టం అవుతుంది. ఈ నాటకంలో అప్రధానంగా కనబడి (ప్రముఖ పాత్ర 
నిర్వహించిన వాడు కరటకశా,స్రై. చాప కింద నీళ్ళులా పాచికలు వేసి, లౌక్యంలో తాడి 
తన్నిన వాణ్నని స్వోత్కర్హ్తలు పోయే రామప్పంతురి తలదన్ని, మాయసుబ్బిని లుబ్జావధాన్సుకి 
అంటగట్టి, సుబ్బి పెళ్ళి తప్పించిన ఘనత కరటకశా, స్తై, దే. డై 


కరటుకశొా స్త్రి, అగ్నిహో।[త్రావధాని భార్య చెంకమ్మకు అన్నగారు. విజయనగరంలోని ఓ 
సంస్కృత నాటక సమాజంలో విదూషక పాత్ర నిర్వహిస్తో వుంటాడు. మధురవాణి 
మాటప్రకారం “పెట్టి పుట్టిన వాడే! మంచి సంస్కృత పండితుడు. అయినా సంస్కృత 
పండితులకుండే సనాతన తత్వం చాందసత్యం నాస్తి, ఆనాటి సమాజరుగృతలెన బాల్య 
వివాహాలన్నా, కన్యాశుల్క పద్దతి అన్నా అతనికీ వైముఖ్యత జాస్తి. “ఆడదానికి స్వేచ్చ యివ్వటలో 
మంచిదనే సంస్క_రణాభిలాష వున్నా - కుహనా సంస్కారుల్ని అతడు ఎద్దేవా చేయటం 
కద్దు. ముఖ్యంగా యాంటీ నాచ్‌ల పట్ట తన అభిప్రాయాన్ని ఎలా వ్యక్తం చేశాడో 
చూడండి. “- మిగిలిన వారు యధాశక్తి యాంటీ నాచులు. ఫౌజు  ఫొజంతా మాటలో 
మపహావీరులే. అందులో గిరీశం అగ్రగణ్యుడు. కొందరు బంట్లు, పొగలు యాంటీనాచి, రాత్రి 
ప్రోనాచి. కొందరు వున్న వూళ్ళో యాంటిీనాచి వరాయి వూళ్ళో ప్రోనాచి. కొందరు శరీర 


CD కన్యాకుల్ట 0: నూరేళ్ళు. నమాలోచనం... 


దార్హ్యం వున్నంత కాలం ప్రోనాచి, శరీరం చెడ్డ తరవాత యాంటీ నాభీ, కొందరు బతికి 
వున్నంతకాలం ప్రోనాచి, చచ్చిపోయిన తర్వాత యాంటీనాచి, కొందరు అదృష్టవంతులు 
చచ్చిన తర్వాత కూడా ప్రోనాచే. అనగా యజ్ఞం చేసి పరలోకంలో భోగారికి టిక్కెట్లు 
కొనుక్కు_ంటారు...” అని, “నాబోటి అల్ప (ప్రజ్ఞకలవాళ్ళు - లభ్యం కానప డల్లా యాంటీ 
నాచి..” అని హాస్యంలోకి దించేస్తాడు. అతని ఆ ఆలోచనా విధానమే లుబ్బానధాన్గుతో సుబ్ని 
పెళ్ళికి అతగాడు సుతరాం యిస్ట్రపడక పోవటానికి కారణం. దానికి తోడు పెద్ద మేనగోడలు 
బుచ్చమ్మ అప్పటికే “*రొమ్ముమీద కుంపట్లాగ” యింట్లో వుండనే వుంది. అందుకే - “యీ 
సమ్మంధం చెస్తే నీ కొంవకి అగ్గెహ్టేస్తాను” అని బావగార్ని బెదిరించేడు. ఆ మూర్చుడు 
వింశునా? “తాంబోలం యిచ్చేశాను. యిహ తన్నుకు చావండి” అని మొండికేసేడు. చెల్లెలు 
చూస్తే “ఈ సమ్మంధం చేస్తే నేన్నుయ్యో, గౌయ్యొ చూసుకుంటా”నని వాపోతుంది. ఎక్కడ 
లేని సంకటస్టితీ వచ్చిపడింది కరటకశాస్త్రికి. బావగారు చూస్తే వొట్టి మూర్ణపు గాడిదకొడుకు. 
యెదురు చెప్పిన కొద్దీ కొట్టెక్కుతాడు. ఇహ తన మేధస్సును ప్రయోగించాల్సిందే తప్ప వేరు 
గత్యంతరం లేదు. చెల్లెలు చెవిలో ఉపదేశమో, ఉపాయమో చెప్పి, వూరడించి తన యెత్తులూ 
జిత్తులూ విప్పడం మొదలెస్టేడు. 


ఎత్తులు వేసినా, జిత్తులు వన్నినా సుబ్బి పెళ్ళి తప్పించటం వొక్కటే కరటకశాొసస్ర్రి, 
ధ్యేయం. రామవపంతులు “లౌక్యవ్రజంతా వినియోగవర్శి సిద్దం చేసిన సెలి” తప్పించటం 
అంశే మాటలో? విషానికి విషమే విరుగుడు”. ఆ రామ్‌ప్పంతుల్నే పావుగా చేసుకుని 
ఆటకట్టించాలి. రామప్పంతులంశు సామాన్యుడు కాడు. ఆ “తాలూకాలో సివిలు మేజిసే ట్టు 
యెవ్వడొచ్చినా రామప్పంతులు పవ్వ్చలేని పులగం వుండదు” యీ ప్రపంచంలో తనొక్కడే 
అందె నేసిన లౌక్య శిభఖామణినని వల్లమాలిన ఆత్మాభిమానాన్ని పెంచుకున్నాడు రామప్పంతులు. 
ఇన్ని విషయాలు తెల్సి వుండీ ఆ నియ్యోగపు లౌక్యాన్ని బలాదూర్‌ చేసే సాహసానికి 
తలపెట్టాడు శాస్తి. అతని లౌక్యం తెల్సినట్టు “నిజాల్ని పోలిన అబద్దవాండి ద్రవ్యాకర్షణ 
చేసే” రామవ్పంతురి బలహీనతలూ ఎరుగును కరటకశా స్త్రి. అప్పారావుగారి పూర్వ సృష్టిలో 
వైదికుడైన రామప్పంతులే కరటకశా, స్త్రిలో పరకాయ (వ్రవేశం చేసి “పేరుగొప్పా, ఊరు దిబ్బా 
అన్నట్టు యి మూర్చలు యూ కరణ కమ్మలు, యీ నియ్యోగులు లౌక్యానికి మన వాళ్ళతో 
పనికి వస్తారా” అని సవాలు చేసినట్టున్నాడు. అవసరమైన అస్త్రాల నన్నింటినీ సిద్దం చేసుకుని 
కార్య రంగానికి వురికేడు. 

కరటకశా స్త్ర్రికి సూక్ష్మబుద్దితో పాటు లోకజ్ఞానం కూడా మెండు. అవధాని ద్వయంలా 
అతడు నూతిలోని కప్పకాడు. తమకు పరిస్థితులు అనుకూలంగా వున్నపుడు అగ్గిలా మండి, 
(పతి కూలించినవ్వుడు నీళ్ళుగారి పోయే మన్తత్వమూ కాదు అతనిది. శఠుని వట్ట శాఠ్యమే 
కర్తవ్యంగా యెంచి పురోగమించగల ధీశాలి. అందుకే రామప్పంతులుతో దీటుగా లౌక్యాన్ని 
నెరపగరిగేడు. ఇతనికున్న వైవిధ్యమల్దా ధనాశ లేకపోవటం. భూవసతి వుంది కాబట్ట జట్టీలు 
వట్టి జుట్టు ముడేసి డబ్బు గుంజు కోవల్సిన అవసరం అతనికి లేదు. 


రామప్పంతులు యింట్లో అడుగు పెట్టేవరకూ సౌమ్యుడుగా, కేవలం పండితుడుగా కన్సడే 
కరటకశాస్త్రుల్లు, ఆ తర్వాత సారస్యం తెలిసిన శృంగార పురుషుడుగా కూడా దర్శనం 
యిస్తాడు. రామప్పంతులు కంచు పూర్వం నించీ అతనికి మధురవాణితో పరిచయం వున్నట్టు 
స్పష్టమౌతుంది. “డిప్టీ కలెక్షరుగారి కుమార రత్నంగారు” ఆమెను  “*చేపస్ట్రేరని తండ్రికి 
తెల్చింతర్వాత యింటికి వాస్తే పీక వుత్తరిం చేస్తాడేమో అనే భయం చాత” గాని లేకుంశే 
ఆమె సాన్నిధ్యాన్ని ఒదులుకునే వాడు కాడేమో! మధురవాణి కూడా కరటకశ్ళాస్త్రి పట్టు 
మ్మైతీభావం వ్యక్త పరుస్తుంది. మొట్టమొదటి సారిగా రామప్పంతులు యింట్లో తారసిల్లినప "డే 
“యిన్నాళ్ళకైనా యీ దీనురాలు మీకు జ్ఞాపకం రావటం అదెంతగానుగో అని మురిసి 


తన్వాళుల్కం నూరేళ్ళ నమాలోచనం.. 529 


పోతుంది. షష్టాంకం, 5వ రంగంలో “కంబు ఇచ్చేటప్పుడు కూడా, “స్నేహం మీలాంటి 
వారిచోట, అందుచేతనే కష్టవడి ఆర్షించిన కంళొ మీ పాలు చేస్తున్నాను.” అంటుంది. 

రామప్పంతులు యింట్లో మధురవాణిని చూసి మొదట ఆశ్చర్యపడినా, ఆమె సూక్ష్మబుద్దిని, 
ఉదారతనీ ఎరిగిన వాడు కావటం చేత ఈ కార్యసాధనలో ఆమెనూ వినియోగించదలచి 
“మధురవాణీ! దేవుణ్ణాకు నిన్ను చూపించాడు. పంతులు లేని సమయం కనిపెట్టు వొచ్చానుో 
అని కేవలం ఆమెనే వెదుక్కుంటో వచ్చినట్టు చిన్న అబద్దంవాడి ఆమెను సానుకూలం 
చేసుకుంటాడు. 

రామప్పంతులుతో భేటీ అయ్యేక తన శృంగార జ్ఞానంతో మరింతగా రుడిపిస్తాడు పంతుల్ని. 
తృతీయాంకంలో మధురవాణి అలిగి లోపలికి వెళ్ళి పోయేక వారి సంభాషణ చూడండి: 


రామ: సొగసు కత్తెలకు అలక కూడా అదో శృంగారం సుమండీ శాషస్త్రుబ్ల గారూ! 


కరః; వైదీకపాళ్ళం మాకా శృంగారాలు యలా అనుభవ వౌంతాయండి? మా 
యిల్దాళ్ళక్కోవం వొస్తే చీపురు కట్టులు చదవడవేంగాని మాకు అనుభవ 
వేద్యం కాదండి. (శ్రీకృష్ణమూర్తి వారు రాధికతో శలవిస్తున్నారు: “ఓ రాధికా! 
వీ కోపం తీర్చుకోవాలన్నా షాయనా - ఘటయ  భుజబంధనం రచయ 
రదఖండనం, యేననా భనతి సుఖ బేలం” అనగా యేవంంచున్నాడం కు 
కవీశ్వరుడు, చేతుల్లోటి ఉక్కిరి బిక్కిరి అయ్యేటట్టుగా కౌగలించుకో మరిన్నీ 
"పెదివంలు రక్తాలొచ్చేటట్టు కొరికెయ్యి అంచున్నాడు. 
రామ: (మధురవాణి వెళ్ళిన గుమ్మము వేపు చూసి) ఉవ్వ లేకనే ముప్పందుం. 
మధురవాణికి మాత్రం యీ వెర్రిమొరి కవిత్వాలు చెప్పకండి. నాలాంటి 
మృదువర్షు మోట సరసం సహించరు. 
రామప్పంతులి అర్హహీనత యెరిగిన వాడు కావటం చేతనే ద్రవ్యాశతో |(ప్రసన్నుణ్ని 
చేసుకుంటాడు కరటకశా స్త్రి. యిన్నెక్షరుకు ఇవ్వాల్సిన రూపాయిల గురించి జవాను “ప్రాణం 
తింటున్నాడు.” మధురవాణిని పైక మడిగితే తాళాలు విసిరి కొట్టింది, “కీలెరిగి వాత పెట్టమని” 
తరుణం కనిపెట్ట ఆ రూపాయిలు తాను దాఖలు చేసుకుంటాడు కరటకశా, స్తై. ఇంకనేం? 
“ధన జాతకానికి డబ్బలా వొస్తూవుంటుందోని మురిసిపోయి సరాసరి “రాచకార్యలి వాకబు 
చేసేడు పంతులు. కరటకశాస్త్రుర్ణు ద్వారా (ద్రవ్య లాభం చేకూరుతుందనే ఆశ బలీయమై- 


1. కరటకశా,స్తుల్లు వ్యవహారంలో ఎంతో కొంత తడి తగలడమే కాక, తర్వాత కరటకశా స్త్రి 
కుమారుడు మైనరని వాదించి ఆయన బుణాలు పణాలూ కూడా ఎగవేయించి, తద్వారా 
కొంత డబ్బు గుంజ వచ్చునని ఎత్తువేస్తాడు. 


2. అగ్నిహోత్రావధాన్లు రాసినట్టుగా లుబ్బావధాన్టు పేర ఒక ఫోర్టరీ వుత్తరం బనాయిస్తాడు. 


3. కరటకశా,స్తుల్దు పిల్లకు యేదైనా నగ పెట్ట వలసిందని కోరగా లుబ్దుడు సా 
పెట్టనన్నాడు, దాంతో అసలు వ్యవహారమే చెడుతుందేమో నని భయపడి అవధానిని యెలాగో 
వప్పించి పెళ్ళిలో మధురవాణి కంయెను పిల్లకు యెరువుగా పెట్టడానికి ఒప్పిస్తాడు. 


నాటకంలో యీ సంఘటననే లోపంగా యెంచి (శ్రీశ్రీ), ఈ విధంగా విమర్శిస్తాడు - రామప్పంతులు 
ఇంట్లో మధురవాణిని మొదటిసారి చూసినప్పుడు కరటకశ్ళాస్త్రి, ఆశ్చర్య పడతాడు. కాని కొంత సంభాషణ 
తర్వాత “మధురవాణి! దేవుడు నిన్ను నాకు చూపించాడు, పంతులు లేని సమయం చూసికొని వచ్చాను” 
అంటాడు. అంక పంతులు లేకుండా వున్నప్పుడు మధురవాణితో మాట్చాడాలని యిదివరకే కరటకశా,స్త్రి, 
ఆలోచించుకున్నాడన్న మాట! అప్పుడు మొదటి ఆశ్చర్యానికి అర్హం లేదూ 


దీన్నే ఆరుద్ర మరో విధంగా సమర్థించి “పంతులు లేని సమయంలో రాగలగలుం నా అదృష్టంగా” అర్రం 
స ఎకోవాలంటాడు. షై 


కాని తన తంత్రం వూర్తిగా బెడిసికొట్ట కంటు తన కంఠానికి ఉరితాడై కూర్చుంటుంది. 
దాంతో లుబ్బావధాన్ల మీద పహత్యానేరమూ, సౌజన్యారావు చేత తిట్లూ మొదలైన రసాభాసా 
జరుగుతుంది. 

రామప్పంతులు పెళ్ళికి లౌక్యుల్ని పిలవటానికి పెద్రపాలెం పోయివుండగా కరటకశా స్త్రి, 
తంత్రం వన్ని పంచరాత్ర వివాహాం ఏకరా శ్రి వివాహంగా మార్చి, చివరకు అనుకున్న 
ముహూర్తానికి గాక నాలుగు ఘడియల రాతుందనగానే పెళ్ళయిందనిపించి కన్యాశుల్కం నళ్ళో 
వేసుకుని వరారీ చిత్తగించాడు. 

తన యెత్తులన్నీ చిత్తయిపోవటమేగాక కడకు దిగుదుడువుకూడు కూడా తినాల్సివచ్చింది 
ఆ లౌక్యుడికి. అన్ని అగచాట్లు పడ్డా, వాటన్నింటికీ కారణ భూతుడైన ఆ గుంటూరు 
శాస్త్రులు అంతు వట్టనేలేదు. అంత గుట్టుగా లౌక్యం నెరపేడు కరటకశా స్త్రి, 

ఇంత ఛైర్యంగా (గ్రంథం నడిపిన కరటకశా స్త్రి తర్వాత సంఘటిల్లిన అనర్జాలకి తల్లడిల్లి 
పోతాడు. రామప్పంతులు లుబ్బావధానిపై తెచ్చిన కూనీ కేసుతో బబహ్మహత్యాదోషం అంటుతుందని 
భయవడ “కు తీసుకున్న రూపాయిలు లుబ్బావధాన్లుకి యప్పటికైనా పంపించటానికే తలచాను. 
అంతేగాని అవహారిద్దామని అనుకోలేదు.” అని వాపోయి, చివరికి “మధురవాణిని యలాగెనా 
లయలేసి కంటు యెరువు వుచ్చుకుని ఆ కంటు, రూపాయలూ బంగీకట్ట అవధాన్లకి పంపించేస్తే 
కూనీ నిజం కాదని పోల్చుకుంటారు. బ్రహ్మహత్య తప్పిపోతుంది.” అనే నిర్ణయానికి ఒచ్చేడు. 

ఇవన్నీ వరిగీరిస్తే కరటకశ్ళాాస్త్రి కేవలం తాంత్రికుడే గాని కుతాంత్రికుడు కాడని తేటతెల్ల 
మౌతుంది. ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కోసం మాత్రమే ఆ తంత్రాన్ని పన్నుతాడు. 

సుబ్బి పెళ్ళి తప్పిపోవటం, మాయసుబ్బి కంకుతో మాయం కావటం - ఇవన్నీ నాటక 
సన్నివేశాన్ని పతాక స్థాయికి పరిగెట్టిస్తాయి. అంతేకాదు. ఆ సంఘటనలతో ఘటించిన 
(ప్రతిసంఘటనలు దుష్టుల్నీ, శిమ్ట్రల్నీ విశ్లేషించడానికి ఉపకరిస్తాయి. అంచేత ముద్రారాక్షసంలో 
రాక్షసుడి సరసన నిలబడతాడు కరటకశా స్త్రి. 


(నటరాజు కళామండలి నంచిక) 


కన్వాళుల్కం: నూరేళ్ళ నమాలోచనం.. 531 


అలళు కన్యాశుల్కంలో బైరాగి. అంతే. ఆ మూడక్షర్రాలలో ప్‌ో ఇం[ద్రజాలం ఉందె. 
ఈ బైరాగి నాటకంలో ఏందుకు ప్రవేశించవలసి వచ్చిందంకే ఏమి చెప్పడం? కాని ఇతనే 
లేకపోతే ఏదో పెద్ద లోపం వచ్చినట్టుంటుంది. ఆ తోపం ఏహుోటో చెప్పడం కష్టం. బైరాగి 
లేని కన్యాశుల్కం) డెన్మార్కు రాకుమారుడు లేని హామ్లెట్‌ నాటకంగాని, కర్ణుడు లేని 
భారతంగాని అయిపోదు. బైరాగి అన్ని విధాలా అనవసరమైన పాత్ర. కాని అతడు లేనిదే 
కన్యాశుల్కానికి సంవూర్లతలెదు. 


ఈ బెరాగి ఎవరో మనకి తెలియదు. ఇతనికొక చిరునామా లేదు. దేశకాలావధులను 
దాటి సంచరిస్తూ ఉంటాడు. ఇతనికి వయస్సులేదు. (ఇందుకు బైరాగి మాటతప్ప ఇంకో 
సాక్ష్యం లేదు). ఇతని ప్రధాన కార్యాలయం హరిద్వారంలో ఉందేమో! కాని దాన్ని చూసిన 
వారెవరూ లేరు. ఎంచేతనంశేు అది ఇకముందు కట్టుబోయేది. 


చాలానుంది తమ జీవిత సమస్యలను సారాకొట్లో పరిష్కరించుకోగలరు. అక్కడ ఉన్నంత 
సేపూ ఆదినుధ్యాంతరహితంగా బతకగలరు. కాని ఆ ఆవరణను దాటి వెలువలికి వచ్చిన 
తర్వాత మళ్ళీ తను బతుకుతో మామూలు కుస్తీ పట్టుక తప్పదు. ఆసవాలయానికి! లోపలా 
వెలుపలా కూడా నిర్లిప్రతను సాధించిన వాడు మన బైరాగి. 

ప్రపంచం పోలీసు వాళ్ళని గౌరవిస్తే, పోలీసులు బైరాగులను గౌరవిస్తారు. “కన్యాశుల్క_ం'లో 
హెడ్డుకానిస్టేబుల్‌ కు బైరాగి మీద చాలా భక్తి (ప్రపత్తులున్నాయి. “అంజనం” వేసి నిజం 
కనుక్కోగల శక్తి మన _ గురూజీకి ఉందని నిశ్చయంగా నమ్ముతాడు పొద్దు. గురువుగారు 
అబద్దపు సాక్ష్యం చెప్పరని అతని నమ్మకం. కాని “మేం సిద్దులం! నిజాన్ని అబద్దం చేస్తాం. 
అబద్దాన్ని నిజం చేస్తాం” అన్నప్పుడు హెడ్డు తానెంత సంకుచిత లోకంలో బతుకుతున్న దీ 
(గ్రహించుకొని ఉండాలి. ఆఖరికి బైరాగి “నిజమేమిటి? అబద్దమేమిటి? లోకమే పెద్ద అబద్దం” 
అన్న మాటతో సమస్త సృష్టినీ ఒక వుల్‌స్టాప్‌లో ఇమిడ్చి వేస్తాడు. అంతటితో ఆ రంగంలో 
ఇక జరగవలసిందేమీ లేక తెరవడిపోతుంది. 


ఉన్న బైరాగిని తతిమ్మా పాత్రలు చూస్తే లేని బైరాగిని గవరయ్య చూడగలుగుతాడు. 
కాళీ జాగా వేవు చూపించి “తిరస్కరిణీ విద్య అవలంబించారా గురూ?” అని ప్రశ్నిస్తాడు. 
గిరిశం వంటి పాశ్చాత్య మానసపుత్రులకు విశ్వాసం లేకపోతేనేం? కొసదాకా తాను మాత్రం 
శూన్యంలో గురూజీని చూస్తూనే వుంటాడు. వెళ్ళిపోయేటప్పుడు కూడా “రండి, గురూజీ! 
పోదాంగ అని శూన్యాన్ని వెంట బెట్టుకుని పోతాడు. 


తిరస్కరిణీ విద్య, ఖేచరీ గమనం, వాయుభక్షణ మొదలైన కొన్ని పారిభాషిక వదాలు 
బైరాగి విషయంలో మనల్ని ఎదుర్కొంటాయి. ఈ శక్తులు నిజంగా మన బెరాగికి ఉన్నాయా 
అనే ప్రశ్న అనవసరం. ఉన్నాయని నమ్ముతున్న _ వాళ్ళున్నారు. అటువంటే వాళ్ళు ఉండడం 
వల్లనే బైరాగి నంటి వారి ఉనికికి కూడ అవకాశం ఏర్పడుతున్నది. 


బైరాగి దుర్మార్ల్గుడని గాని, మోసంచేసి జీవిస్తాడని గాని ఎవరేనా అంటే నేను ఒప్పుకోను. 
జ్ఞాన రహస్యాలను పొనురులు అపార్ధం చేసుకుంటారని బైరాగే "సెలవిచ్చాడు. ఒకానొక 


EE 


కన్యాశుల్భ_ ౦: నూరేళ్ళ నమాలోచనం... 


అధ్యాత్మిక స్తాయిలో జీవించే బెరాగికి మన విలువలు అంటగలట్లుడం అన్యాయం. ప్రతి 
ఊళ్ఫోనూ అతన్ని నమ్మే శిష్యబ్బందం ఉన్నంత కాలం అతనికేమీ లోటు లేదు. 


కన్యాశుల్కంలోని ఇతర పాత్రలే బెరాగిని సృష్టించాయి. బైరాగి నిత్యజీవితంలో నుంచి 
సరాసరిగా కన్యాశుల్కపు పుటలలోనికి (ప్రవేశించాడు. కన్యాశుల్కం నాటక గమనానికి బైరాగి 
ఎంత మట్టుకవసరం అని అడిగితే జీవిత గమనానికి మనం మాత్రం ఎంత అవసరమని 


ఎదురు(ప్రశ్న వెయ్యక తప్పదు. 


ముద్రణ: నవోదయ వారవ(తిక్కు 21-3-1948 


1. ఆసవమంళకే కలు, ఆలయమంజు ఇలు. ఆసనాలయమంటు కలు కొటని అరం. 
స) వ్వ్‌ వ్‌ (7 aa) 


కన్వాళుల్క ౦: నూరేళ్ళ నమాలోచనం.. 


కన్యాశుల్స_ంలో జత టోతు పాత్ర 


శీ 


1910లో ఆంగ్ల రచయిత, కళావిమర్శకుడు అయిన రోజర్‌ ఫయ్‌ (Roger Fry) “Manet 
and post-Impressionists” అనే చిత్రకళా (ప్రదర్శనను లండన్‌ నగరంలో ఏర్పాటు చేశాడు. 
ఈ ప్రదర్శనలో ప్రధానంగా సెజాన్‌ (66౭౧ల), గోగాన్‌ (6౦౪౯), వాన్‌గో గాజు 
Gog) వేసిన చిత్రాలను (ప్రదర్శించాడు. ఈ ముగ్గురు చిత్రకారులూ అప్పటికి చనిపోయినా, 
వారి చిత్రాలు ఇంకా ప్రపంచానికి అంతగా పరిచయం కాలేదు. ఈ (ఫెంచ్‌ చిత్రకారుల 
చిత్రాలు ఇంత పెద్ద ఎత్తున లండన్‌లో (ప్రదర్శించ బడటం అదే (ప్రధమం. ఈ ప్రదర్శన 
అక్కడి కళారంగంలో పెద్ద దుమారాన్ని లేవదీసింది. అక్కడి కళాకారులు, కళాభిమానులు 
మామూలుగా అధిక ప్రచారంలో ఉన్న స్టానిక కళాశైరి - రీతులకు అలవాటువడి ఉండటం 
వల్ల కొంత వైవిధ్యంతో కూడి వున్న కొత్త చిత్రకారుల చిత్రాలను అంగీకరించలేకపోయారు. 
ఈ చిత్రాలు అప్పటివరకు మంచి చిత్రాలకు ఉండాల్సిన లక్షణాలు, గుణాలుగా చెప్పబడుతున్న 
నియమాలన్నింటినీ ఉల్లంఘించాయి. చిత్ర నిరా కాంలో అప్పటివరకు అందరూ తూచా 
తప్పకుండా అనుసరిస్తున్న మార్గాన్ని తిరస్కరించి వరే మార్గాన (ప్రయాణించాయి. చూపరులకు 
ఈ చిత్రాలు బాగున్నాయని అనేందుకు ఒక్క లక్షణమూ కనపడలేదు. అందమైన చిత్రానికి 
ఉండవలసిన  కొలతలనన్నింటిని ఈ చిత్రాలు తారుమారుచేశాయి. అందువల్ల (ప్రదర్శనకు 
వచ్చిన వాళ్ళందరూ ఈ చిత్రాలను చూసి నవ్వారు, ఎగతాళి చేశారు. రోజర్‌ ఫప్రయ్‌పై 
పత్రికాముఖంగా (ప్రజలు, కళాకారులు విరుచుకుపడ్డారు. (ప్రదర్శనలోని చిత్రకారులను మూర్చులుగా, 
పిచ్చి వాళ్ళుగా చిత్రించాయి పత్రికలలో (ప్రచురించిన వ్యంగ్యచితాలు, వ్యాసాలు. కాని నిజానికి 
ఈ చిత్రాలన్నీ యూరోపియన్‌ చిత్ర సంప్రదాయానికి పూర్తి విరుద్దంగా లేవు, అవి కొంత 
వైవిధ్యాన్ని మాత్రం చూపాయి. అందువల్లనే రోజర్‌ ఫ్రయ్‌ “నేను ఎన్నివిధాల చెప్పిచేసినా, 
జనాన్ని కొంత (శ్రద్దగా ఈ కళాకృతులను పరిశీలించి అవి సంప్రదాయానికి ఎంతీ అనుగుణంగా 
నడిచాయి అనే విషయాన్ని చూపేట్టుగా చేయలేకపోయాను” అని మొత్తుకున్నాడు. 

ఏ కళారూవమయినా ఎంత ఆధునికతను. చూవుతున్నా, భూత వర్తమానాల (ప్రభావాన్ని 
తప్పించుకొని అతీతంగా ఉండదు. మూసపోత సాంప్రదాయిక విధానాలకు గుడ్డిగా తలొగ్గిన 
వారికి - కొంత వైవిధ్యంగల కళాకృతిని కళాకారుడు సృష్టిస్తే, అందులోని వైవిధ్యానికే 
బిత్తరపోయి దాని వెనక దాగిఉండే సంప్రదాయ లక్షణాన్ని గుర్తించలేక నానారభసా చేస్తూ 
ఉంటారు. అట్టాంటి వారిని ఉద్దేశించే “ఫ్రయ్‌ “సరిగ్గా చూడండి బాబూ” అని మొత్తుకున్నాడు. 

సరిగ్గా ఇదే సమయంలో తెలుగునాట కూడా - ఇం|(పెషనిస్టు చిత్రకారులమీద వచ్చిన 
విమర్శలాంటిదే — గురజాొడగాది రచనలపై వచ్చింది. వారు నీలగిరి పాటలను 1907లోను, 
కన్యాశుల్కం రెండో కూర్పును 1909లోను, ముత్యాలసరాలను 1910లోనూ ప్రచురించారు. 
ద్య సందర్భ ౦గా ఓ శతావధానిగారు ముత్యాలసరాల్ని విమర్శిస్తూ, గురజాడగారు (గ్రాంధిక భాషా 
వ్యాకరణాన్ని, ఛందశ్శా, స్తాన్ని పాటించలేదని అంటూ అసలు వారి రచనకు కావ్యగుణమే లేదు 
పొమ్మన్నాడు.” ఈ విమర్శ ముత్యాల సరాలను గురించే అయినా, అదేమాట ్‌ గురజాడగారి 
రచనలన్నింటికీ, ముఖ్యంగా కన్యాశుల్క_ంకి అన్వయిస్తూ అన్నవాళ్ళూ ఉన్నారు. అసలు అది 
నాటకమే కాదు, కేవలం (ప్రహసనం (Fare అనీ అన్నారు. అట్టాగే కన్యాశుల్భంలో 
ఉన్న చిన్న పాత్రలను, కథకు సూటిగా సంబంధం ేదనిపించే సన్నివేశాలను వేలెత్తి 


OO న్యా నలం: నూరేళ్ళ నమాలోచనం... 


చూపుతూ “ఇవన్నీ ప్రధాన కథకు పోషకాలుకాకపోగా బాధాకరమగు అప్రస్తుత విన్యాసమింత 
యుండుటవలన కన్యాశుల్క_ము నందలి ఇతివృత్తమున నిగూఢబంధము  లేదనుటను విమర్శకులు 
అంగీకరింపవలెను అని అభిప్రాయపడినవారూ ఉన్నారు. ఈ విమర్శకులకు “రోజర్‌ ఫ్రయ్‌” 
అన్న మాటలే సరైన సమాధానం, సరిగా చూడండి బాబూ” అనేది. 

కన్యాశుల్బ_ నాటకంలో కథకు సంబంధం లేదనిపించే పొత ఒకటి - అదిలోనే, 
ప్రభమాంకంలో బొంకుల దిబ్బ దగ్గర గిరీశం దారికాస్తూ అటునుంచి వస్తున్న వెంకళకేశాన్ని 
పట్టుకొని ఆ మాటా ఈమాటా చెప్పి వాళ్ళ ఊరు ఉడాయించే వ్యవహారం “ఫైసలా చేసుకొని, 
రాత్రికి మధురవాణికి పార్చింగ్‌ విజిట్‌ ఇచ్చేందుకు సన్నద్దమవుతూ నీ సైటునాడిలైటు' 
అంటూ కూనిరాగాలు తీస్తుండగా పాట మధ్యలోనే ప్రవేశిస్తాడు ఈ బంట్రోతు. “నేను 
పొటిగరాప్పంతులు గారి నౌకర్నండి” అని స్వపరిచయం చేసుకొని, “లెక్క జరూరుందండి 
పొటిగరావుల కరీదు యంటనే యిప్పించమన్నారండి” అని వచ్చిన పని తెలియచేస్తాడు. గిరీశం 
ఇదేం పట్టించుకోకుండా అతన్ని గమనించనట్లుగా నటిస్తూ పాటను కొనసాగిస్తాడు. “ఎంత 
మందిని పంపినా యిచ్చారు కారటండి, నే వాళ్ళలాగూరు కుండే వోళ్లీ కానండి” అని 
అన్నాక కూడా కోనేఠని కోమటి దుకొణమని కస్పాబజారని, రాదారి. బంగళా అని గిరీశం 
(పక్కతోవలు త్రాక్కుతాడు. ఓపిక చచ్చి, “యాడాది కిందట మీరు సాొన్టీ కలిసి ఏసుకున్న 
పొటిగరావుల ఖరీదు మా వంతులు నిలబెట్టి పుచ్చుకోమన్నారూ అని చెవి చిల్లులువడేట్టు 
అరుస్తాడు. వదిలే మేళంలా లేదని గిరీశం “నువ్వటోయ్‌, ఎవరో అనుకున్నాను” అని అప్పడే 
గుర్తించినట్లు నటిస్తూ, “నింపాదిగా మాట్లాడు” అనే చిన్న చురక కూడా తగిలిస్తాడు. “మీ 
పంతులుకి స్నేహం మంచీ చెడ్డా అక్కర్రీదూ?”” అని ప్రశ్నిస్తూ, “రేవు ఉదయం ఎనిమిది 
ఘంటలకి పూటకూళ్ళమ్మ ఇంటికి వస్తే అణావయిసల్లో సామ్మిచ్చేస్తాను” అని నమ్మకం 
చెప్పిచూస్తాడు. మాటలతో కాదంటే, పెద్దమనిషివి కదూ అంటూ అతని సపెద్దమనిషీతనాన్ని, 
అతని తండ్రి పెద్దమనిషి తనాన్ని, తాను కాలుస్తున్న హవానా చుట్ట మజాను ఎత్తి చూవుతూ 
రెండు కట్టల చుట్టలను ఆశ చూపి బంట్రోతును మభ్య పెస్తేందుకు చూస్తాడు. అప్పటికీ 
వదలకపోయే సరికి ధియాసోఫిస్టు ఓల్లు కస్టమ్స్‌ గూర్చి చెప్పిన మాటలు గురొచ్చి గాయత్రిపై 
(ప్రమాణం చేస్తాడు. అప్పటికి మెత్తబడి “రేవు పొద్దున్న సొమ్ము యివ్వక పోతే నా ఆబోరు 
దక్కదండి” అని హెచ్చరికగా బతిమాలి రంగం నుంచి నిష్కంమిస్తాడు బంట్రోతు. 

అంతటితో ముగుస్తుంది ఈ బంటోతుపాత్ర. మళ్ళా నాటకం మొత్తంమీద ఈ పాత్ర 
ఎక్కడా కనిపించదు. మరి ఆ మర్నాడు బంట్రోతు వూటకూళ్ళమ్మ ఇంటికి వెళ్ళాడా? 
అంటే నాటకంలో సమాధానం దొరకదు. అయినా ఊహించవచ్చు - వెళ్ళే ఉంటాడు. 
“మొల్లో 'శెయెట్టి నిల్చున్న పాట్ని పుచ్చుకొమ్మన్న” పాటిగరాప్పంతులు ఉదయాన్నే వంపించకుండా 
ఉంటాడా? అసలు ఆరోజే వసూలు చేసుకురానందుకు ముక్క చివాట్టు పెట్టి ఉంటాడు. 
మర్నాడు పరగడువునే ఎనిమిది గంటలకు పూటకూళ్ళమ్మ దగ్గరకు వెళ్లి గిరీశం గూర్చి 
విచారించి, మధురవాణితో అతను వేసుకున్న పొటిగరాపుల గూర్చి చెప్పి విచారించి, వాటి 
ఖరీదు కట్టముంకేు పూటకూళ్ళమ్మకు వెర్రులెత్తి ఉండదూ?! ఉదయాన్నే వనిముగించి 
మూల ఉంచిన చీపురుకట్టును పుచ్చుకొని రామప్పంతులుకు తగిరించినట్లుగానే బంటోతుకు 
కూడా తగిలించే ఉంటుంది. తన్నులు తిన్నాక ఆబోరు దక్కని బంట్రోతు పంచె బిగించి 
గిరీశంను పట్టుకుందామని ఊరెంటబడితే ఎక్కడ దొరుకుతాడు, ఆపాటికి కృష్ణారాయవురం 
అగ్రహారంలో అన్నిహోత్రావధానులగారింట తిష్టవేసి బుచ్చమ్మ'పై కన్నుసారిస్తూ ఉంటాడు. 
ఇదంతా నాటకంలో ఎదురుగా కనిపించకుండా దాగి ఉండి ధ్వనించే హాస్యం. 


ఇంతకూ. గురజాడగారు ఏ ప్రయోజనం ఆశించి ఈ పాత్రను తన నాటకంలో ప్రవేశ 
పెట్టారు? ఇది (ప్రధాన కథకు పోషకంగాని బాధ కలిగించే అప్రస్తుత పాత్రేనా?! లేదా దీని 
వెనుక ఏదైనా విశేషం ఉన్నదా! అంకు, ఎందుకులేదు, కావాల్సినంత ఉంది. “కన్యాశుల్క 


కన్వాళుల్కం: నూరేళ్ళ నమాలోచినం.. మ్‌ ౨4 5325 


నాటకము కేవలము నాటకమేకాదు, అది యానాటి తెలుగువారి రాజకీయ సాంఘిక, సాహిత్య 
జీవనమునకు అద్దం వంటిది. సంఘంలో కరుడు గట్టిన దోషములనే గాక, ప్రాచ్య పాశ్చాత్య 
నాగరికతా సంఘర్షణలో సంఘ పరిస్తితులు, చరిత్ర చక్కగా నిరూపించే ఒక విజ్ఞాన కోశము 
వంటిది. ఇందులో అర్హం లేని పదాలకు, అవగాహన కాని భావాలకు చోటు లేదు. [పతీవదము 
ఒక చరిత్రతో తాణికిసలాడుచుండును.” అన్న మాటల్లోని సత్యాన్ని నిరూపించే అవకాశమే 
కాకుండా, ఈ పాత్ర వరిశీలనద్వారా కన్యాశుల్కానికి ఉన్న భారతీయ కాన్య లక్షణాన్ని 
కూడా నిరూపించే; ఈ కావ్యానికున్న “లోకోత్తర విశిష్టతిను చూపె అవకాశం కూడా ఉంది. 


నాటకంలో రంగంపై ప్రవేశిస్తూనే ఈ బంట్రోతు పొటిగరాప్పంతులు, పొటిగరావులు 
ప్రస్తావనకు తెచ్చి, ఫోటోగ్రఫీ అనే దృశ్య కళామాధ్యమాన్ని (ప్రస్తావనకు తీసుకువస్తాడు. 
చిత్రలేఖనము, శిల్పము మొదలైనవి అతిప్రాబన కాలంనుంచి ఉన్న దృశ్యమాధ్యమాలయితే, 
ఆధునిక యుగంలోని వైజ్ఞానిక పరిశోధనలు ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ మొదలైన (ప్రక్రియలను 
అభివృద్ది పరిచి వాటిని దృశ్యకళావరిధిలోకి తీసుకువచ్చాయి. (గ్రీక్‌ భాషలో ఫోటో __(Phంt0) 
అయ. కాంతి (Light) అని, |(గాఫయా (6120112) అంటే (బ్రాయుట (Writing) 
అని అర్తం. అందువల్ల కాంతితో వ్రాసే (ప్రక్రియ అయిన ఫోటొ గ్రఫి కూడా ఒక విధమైన 
చితలేఖనమే. భరతుడి నాట్యశాస్త్రం ప్రకారం ఒక నాటకంలో యధేచ్చగా వాడదగిన 
సంద్యంతరాలు (Other conjunctions) ఇరవై ఒకటి. అందులో దృశ్య మాధ్యమమైన 
చితలేఖనమూ జకటి,.” ఈ సూత్రానికి అనుగుణంగానేనా అని అనిపించే విధంగా గురజాడ 
గారు ఫోటోగ్రఫీ అనే దృశ్యకళా మాధ్యమాన్ని తమ నాటకంలో ఆదిలోనే (ప్రస్తావనకు 
తెచ్చారు. అయితే ఈ ఫోటోగ్రఫీ ప్రస్తావన వల్ల నాటకానికి కరిగిన (ప్రయోజనం ఏమిటి? 
కేవలం శా స్త్రకారుడు యేవంన్నాడో' తెలుసును గాబట్టి తీసుకు వచ్చిన (పస్తావనయేనా?! 
అంశు, కాదు. ఈ |ప్రస్తావనవల్ల నాటకంలో ఒక (ప్రముఖ పాత్రకు వేరే ఏ పాత్రకూ దక్కని 
(పత్యేకత సమకూర్చినట్టవుతుంది. 


కన్యాశుల్కంలో “మధురవాణి” ది చాలా ప్రధాన పాత్ర. ఆమె అంటే అందరూ ఇష్టపడతారు. 
గిరీశానికి మధురవాణిని విడిచిపెట్టి వెళ్లేందుకు మనసొప్పదు, (itis wంMmen that seduce all 
mankind అనంటాడు). అతనికున్న వ్యసనాల్లో మధురవాణి వ్యామోహం ఒకటి. ఆప్యాయంగా 
“పూర్‌. క్రీచర్‌' అంటాడు. వూటకూళ్ళమ్మ మధురవాణి మంచంకింది సరసం చూసి 
అసూయ పడుతుంది. తన చీపురుకట్ట సరసం చూపెడుతుంది. రామప్పంతులు మధురవాణి 
అంక ఆశపడతాడు. ఆమె స్పర్శకోసం తహతహలాడతాడు. అందుకోసం రెండొందలుపోసి 
అమెను ఉంచుకుంటాడు. లుబ్బావధాన్లుకి కోపం వచ్చి రోడ్డు మీద పడ్డాక, మధురవాణి 
చేయుచ్చుకొని, ఇంట్లోకి తీసుకువచ్చి, గూటిలోని వాసన నూనెతీసి, పిలకముడి విప్పి, ధూళి 
దులిపి 'బావా' అని సంబోధిస్తూ తలదువ్వుతుంకే, లుబ్బావధాన్లు పక్కనే రామప్పంతులు 
చిర్రుబుర్రులాడుతు ఉన్నాడన్న సంగతికూడా పట్టించుకోకుండా ఉండబట్టలేక “మధురం మా 
బుద్దిమంతురాలు' అంటాడు. కరటకశా, స్త్రి ఓ అడుగు ముందుకేసి “మధురవాణి అంటూ ఒక 
వేశ్యా శిఖామణి యీకళింగ రాజ్యంలో వుండకపోతే భగవంతుడి సృష్టిలో ఎంత లోపం వచ్చి 
ఉండును” అనంటాడు, 'నీ దగ్గరకు రావటం చేదా!” అంటాడు. రెండడుగులు వెనక్కి వేస్తే 
అయిష్టంగా నయితేనేం, సౌజన్యారావు మధురవాణిని ముద్దు పెట్టుకునేందుకు ఉపక్రమిస్తాడు. 
ఇలా నాటకంలోని దాదాపు అన్ని ప్రధాన పాత్రలు మధురవాణి కోసం వేరు వేరు ఘట్టాలలో 
(పొకులాడతాయి. గురజాడగారికి కూడా తమ నాటకంలో అన్ని పాత్రల కన్నా మధురవాణి 
పాతై ఎంతో ఇష్టం అని అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మొదటి కూర్పులోని 
మధురవాణిని, రెండో కూర్చులోని అదే పాత్రను పోల్చి చూసినప్పుడు, గురజాడగారు పాత్రను 
తీర్చిదిద్దిన తీరు ఆపొత్రకు నాటకంలో ఇచ్చిన ప్రాముఖ్యమే ఇందుకు సాక్షి 


కన్వాళుల్కంు నూరేళ్ళ చమాలోచనం... 


ఇంత (ప్రముఖమైన పాత్రను (షేక్ష్రకులకు పరిచయం చేసపేటవ ఎడు కొంత వైవిధ్యాన్ని 
(పత్యేకతనూ చూపాలని కవి అనుకోవటం సహజం, మధురవాణీని మనం రంగంపై చూసేది 
మొదట  వథమాంకం రెండో స్రలంలో - అది మధురవాణి ఇంట్లో గది. రామప్పంతులు 
కుర్చీలోకూర్చూని ఉంటు మధురవాణి ఎదుట నిల్చొని ఉంటుంది. రామప్పంతులు జేబులోనుంచి 
చుట్టును తీసి పంటకొనకొరికి నోట పెట్టుకొని, “పిల్లా, అగ్గిపుల్ల” అని అంటాడు. మధురవాణి 
అగ్గిపుల్లను వెలిగించి చుట్టుకంటించబోతే రామప్పంతులు ఆమె చేయివట్టబోతాడు. దాంతో 
అగ్గిపుల్ల కింద వడేసి వెనకకు జరిగి “మొగవాడికైనా ఆడదానికైనా నీతి ఉండాలి. తాకవద్దంకే 
చెవిని పెట్టరుకదా?” అని అంటుంది. ఈ విధంగా ప్రారంభం అవుతుంది రంగంపై మధురవాణి 
పాత్ర. ఇలా ప్రథమాంకం రెండో స్రలంలో మాత్రమే మనం మధురవాణిని రంగం మీద 
చూసినా ప్రథమాంకం ఒకటో స్థలంలోనే మధురవాణి (ప్రస్తావన వస్తుంది. పరిచయం 
జరుగుతుంది. అట్టాగే ఇక్కడే ఆమెను మొదటిసారిగా చూడటం కూడా జరుగుతుంది. 

బొంకుల దిబ్బ దగ్గర గిరీశం ఆ ఉదయం జరిగిన సంగతి చెబుతూ వూటకూళ్ళమ్మ 
దగ్గర నెలరోజుల (క్రితం తీసుకున్న ఇరవై రూపాయలు “డాన్సింగ్‌ గర్లు' కింద ఖర్చు పెట్టాను 
అని చెబుతాడు. ఇక్కడే మనం ఈమె గూర్చి మొదటిగా వినటం జరుగుతుంది. తరవాత 
'మధురవాణిని వదలడమం టే ఏమీ మనస్కరించకుండా ఉంది" అని అంటూ ఈ డాన్సింగ్‌ 
గర్ష్‌ పేరు కూడా తెలియవరుస్తాడు. మధురవాణికి 'పార్రింగ్‌ విజిట్‌” ఇచ్చేందుకు వెళ్ళాలి అని 
అంటూ మనల్ని కూడా మధురవాణి వద్దకు వెళ్లేందుకు సన్నద్దం చేస్తాడు. కాని ఇంతవరకు 
మనకు ఆమెను చూసే అవకాశం కలగదు. పేరు తెలుస్తుంది. ఆమె వృత్తి పరిచయం 
జరుగుతుంది. కాని ముఖవరిచయం మాత్రం కలగదు. అంతలోనే బంట్రోతు ప్రవేశిస్తాడు, 
పొటిగరావుల ఖరీదు కట్టమంటాడు. ఇక్కడ దృశ్యమాధ్యము ప్రస్తావనతో ఫోటోగ్రాఫ్‌ కళ్ళముందు 
మెదులుతుంది. కాని అది ఎలాంటి ఫొచో గ్రాఫ్‌, అందులో ఎవరెవరు ఉన్నారు? మొదలైన 
వివరాలేవీ తెలియక పోవటంతో దానిని పూర్తిగా చూసే అవకాశం కలగదు. కాని వెంటనే 
చిరెత్తిన బంట్రోతు కోవంతో గట్టిగా “..మీరు సాన్దీ కలిసి యేసుకున్న పొటిగరాపుల...” అని 
అనటంతోనే అది గిరీశం మధురవాణితో కలిసి తీయించుకున్న ఫోటోగ్రాఫ్‌ అని తెయటంతో 
ఆ ఫోటో గ్రాఫ్‌ని ఊహించి “చూసే” అవకాశం ఏర్పడుతుంది. గిరీశం మనముందే ఉన్నాడు, 
ఇక మధురవాణి రంగంపైకి ఇంకా రాకముందే ఈ ఫోటోగ్రాఫ్‌ిలో మనం ఆమెను చూస్తాము. 
ఈవిధంగా బంట్రోతు రంగంపై ప్రవేశించి ఫోటోగ్రాఫ్‌ (ప్రస్తావన తెచ్చి, అందులో ఉన్న 
మధురవాణిని (ప్రస్తావించి (పేకకులకు మధురవాణి ముఖవరిచయం చేయిస్తాడు. కవిదృష్టిలో 
నిస్సందేహంగా బంట్రోతు రంగంపై చేయవలసిన కార్యం ఇదే. గిరీశం మధురవాణి ప్రస్తావన 
ఆస్తే, బంట్రోతు ఆమెను చూపిస్తాడు. ఇలా (వ్రత్యేకంగా దృశ్యమాధ్యమం ద్వారా నాటకంలో 
పరిచయం చేయబడినది మధురవాణి ఒక్కతే. 

మధురవాణిని ఇలా దృశ్యమాధ్యమం ద్వారా ఎందుకు చూపించినట్లు? ఇందుకు బంట్రోతు 
పాత్రను ప్రత్యేకంగా సృష్టించి రంగం మీద ఎందుకు ప్రవేశపెట్టినట్లు? పూర్వకవులు ఎవరన్నా 
ఇలాంటి ప్రయోగం చేశారా? అంకే, ఇదే వంథాలో దృశ్యమాధ్యమం ద్వారా ప్రముఖ 
పాత్రను ఒక సాధారణ పాత్ర ద్వారా వరిచయం చేసిన విధానం ప్రస్తుతానికి కనీసం రెండు 
ప్రాచీన కావ్యాల్లో చూడవచ్చు. 

పింగళి సూరనగారు రచించిన “ప్రభావతీ (ప్రద్యుమ్నము” కావ్యంలో కథానాయకుడైన 
(వ్రద్యుమ్నుని పరిచయం ఈ పంథాలోనే జరుగుతుంది. ప్రద్యుమ్నుడు కావ్యంలో కనిపించేది 
ద్వితీయాశ్వాసంలోనే. శుచిముఖి అనే దేవహంస ఇంద్రుని సందేశాన్ని ప్రద్యుమ్నుని తండ్రి 
అయిన (శ్రీకృష్ణుని చెవిని వేయటానికి ద్వారకానగరానికి వచ్చి య్రక్ళష్ణని సందర్శిస్తుంది. 
(ప్రభావతి తండ్రి అయిన రాక్షసరాజు వజనాభుని ప్రద్యుమ్నుడు వధించ విషయాన్ని చర్చించి 
సెలవు తీసుకొని ద్వారకదాటి వెళుతూ ఉండగా ఊరి వెలుపల [క్రీడారంగంలో ప్రద్యుమ్నుని 


శుచిముఖి చతాస్తుంటో్‌ అక్కడ (ప్రద్యుమ్నుడు మి(త్రులతో కూడి బంతితో ఆడుతూ ఉంటాడు. 
ఈ విధంగా శుచిముి ప్రద్యుమ్నుని చూసినప డే మనం కూడా చూడటం జరుగుతుంది. 
అయితే కావ్య ప్రథమాంకంలోనే మనం ప్రభావతితోకూడి ప్రద్యుమ్నుని చిత ఫలకంలో 
చూడగలుగుతాం. 

పభావతికి ఒక అపురూపమైన కలవస్తుంది. దీనిని తన చెలికత్తె అయిన రాగవల్లరికి 
సిగ్గుపడుతూ వివరిస్తుంది. హిమగిరి తనయ అయిన పార్వతీదేవి కలలో (ప్రత్యక్షమయి _పేమతో 
దగ్గరకు పరిచి తలపై నిమురుతూ ప్రభావతితో సిక నొక్క_ మగనిన్‌ ఘటియించితి” 
అని చెబుతుంది. అంతటితో ఆగకుండా తక్షణమే ఒక చిత్రఫలకాన్ని తీసుకొని దానిపై 
“అత్యాశ్చర్యతర రూపలావణ్య గాంభీర్య శౌర్యాది శుంభ దఖిల గుణముల గొమరొందు కొమరుం 
(బాయంవు వాని వ్రాసి ఇతండ నీవల్లభుండు, ప్రద్యుమ్ము ఉడనియెడి ప్రభుకుమారుడు” అని 

"పెడుతుంది. ఇలా పార్వతీదేవి (ప్రద్యుమ్నుని 'వ్యక్తిచిత్రాన్ని' (portrait) చితఫలకం మీద 
(వాసి ప్రభావతికి చూపించినప్పుడు మనం కూడా అతనిని చూడటం జరుగుతుంది. ఆ 
తరవాత నిజంగా మధురాపురి క్రీడాంగణంలో అతనిని చూస్తాము. ఈ విధంగా ప్రద్యుమ్నుని 
పరిచయం ముందుగా దృశ్యమాధ్యమం ద్యారా జరిగి, ఆ తరవాత అతని నిజరూపం చూడటం 
జరుగుతుంది. 


ఇదేవిధంగా సంస్కృత నాటకంలో కూడా ఒక సన్నివేశం మనకు కనబడుతుంది. మహాకవి 
కాళిదాసు రచించిన “మాళవికాగ్ని మిత్రం”? లో మాళవిక ముఖపరిచయం దృశ్యమాధ్యమం 
ద్వారానే జరుగుతుంది. నిజానికి మాళవిక రంగప్రవేశం చేసేది రెండో అంకంలోనే. రాజు తన 
మిత్రులతో కూడి నాట్యాభినయాన్ని సేందుకు ఆసీనుడై ఉండి మాళవిక రంగప్రవేశం 
కోసల ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆమె తన గురువైన గణదాసుతో కూడి 
రంగప్రవేశం చేస్తుంది. రాజు ఆమె అందం చూసి ముగ్దుడైపోతాడు. అప్పుడు విదూషకుడు 
ఈమె అందం అంతకుముందు చూపిన చిత్రంలో చూసిన అందానికి ఏ మాత్రం తీసిపోదు 
అని అంటాడు. అందుకు బదులుగా రాజుగారు, “మిత్రమా నేను ఆమె చిత్రం చూసినవ్పుడు 
ఆమె అంత అందంగా ఉంటుందని భావించాను, కాని ఇవ్వడు ఆమెను చూశాక చి|తకారుడు 
ఆమె అందాన్ని చిత్రించడంలో సఫలీకృతుడుకాలేక పోయాడనిపిస్తోంది.”"! అని అంటాడు. 


అయితే ఇంతకుముందే రాజుగారితోపాటుగా మనం కూడా మాళవికను దృశ్యమాధ్యమంలో 
చూడటం జరుగుతుంది. |వపథమాంకంలో మొదటిలోనే పరిచారిక మరొక వరిచారికతో 
ఎటు వెళుతున్నావు అని ప్రణ్నిస్త “ఆజ్ఞ (ప్రకారం నృత్యాచార్యుడయిన గణదాసులవారి వద్దకు 
వెళ్ళి మాళవిక నృత్యాభ్యాసం ఎంతవరకు వచ్చిందీ తెలుసుకునేందుకు వెళుతున్నాను” అని 
చెబుతుంది. ఇందుకు కౌముదిక ఆశ్చర్యపడి మాళవికగూర్భి రాజుగారికి ఎలా తెలిసిందని 
(ప్రశ్నిస్తుంది. దానికి సమాధాన మిస్తూ “రాణిగారు చిత్రశాలకు వెళ్ళి అప్పుడే పూర్తి చేయబడిన 
తన చిత్రాన్ని చూస్తుండగా రాజుగారు కూడా అక్కడికి వచ్చి ఆ చిత్రాన్ని చూడటం జరిగింది. 
ఆ చిత్రంలో రాణీగారితో పాటుగా చూపబడిన పరిచారికలలో మాళవికను చూసి, ఆమె 
అపురూవమైన అందానికి ఆశ్చర్యపడి, ఆకర్షించబడి, రాజుగారు ఆమెను గూర్చి (ప్రత్యేకంగా 
విచారించటం జరిగింది ” అని తెలువుతుంది!? ఈ విధంగా రాజుగారు మాళవికను చిత్రంలో 
చూసినప్పుడే మనం కూడా ఆమెను చూడటం జరుగుతుంది. 


ఆధునిక కావ్యమైన కన్యాశుల్క_ంలోను, మధ్యయుగంలో రాయబడిన (ప్రభావతి (ప్రద్యుమ్నం 
లోనూ, ప్రాచీన కాలానికి చెందిన మాళవికాగ్నిమిత్రంలోను దృశ్యమాధ్యమం ద్వారానే ఒక 
ప్రధాన పొత్ర ముఖపరిచయం కావించడం జరిగింది. ఇట్లా పరిచయం అయిన తరువాతనే ఆ 
పాత్రను నిజంగా కావ్యంలో చూడటం జరుగుతుంది. ఈ మూడు కావా ల్లోనూ (పథమంలోనే 
దృశ్య మాధ్యమ (ప్రస్తావన వస్తుంది. ఈ దృశ్యమాధ్యమం ద్యారా (ప్రధాన పాతను 
“చూపటంి జరుగుతుంది. కన్యాశుల్క్మంలోను, మాళవికాగ్నిమిత్రంలోను సేవకపొత్రలే ఆ పనిని 


538 కన్వాళుల్క_ం: నూరేళ్ళ నమాలోచనం... 


చేశాయి. [ప్రభావతీ వ్రద్యుమ్నంలో సేవక పాత్ర ఈ పని చేయకపోయినా, (పభావతిని చిత్రఫలక 
వృత్తాంతాన్ని వివులీకరించేందుకు (ప్రేరేపిస్తుంది. ఈ విధంగా ఈ మూడు కావ్యాలకు పోలికలు 
ఉండటం ఒక విశేషం. ఆధునిక కావ్యమయిన కన్యాశుల్కొనికి కావ్యల్మక్ష[ం లేదనేవారు 


ఈ పోలికలను గమనించి ఉండరు. అందువల్లనే ఈ వ్యాస (ప్రారంభంలోనే రోజర్‌ (ఫయ్‌ 
అన్నమాటలను ఉదహరించటం జరిగింది. 


అయితే ఈమూడు కావ్యాల్లోను దృశ్యమాధ్యమ ప్రస్తావన అయితే వచ్చింది గాని, 
ఆ మాధ్యమాన్ని రంగంపైకి తీసుకురాలేదు. వకుళావళిక రాజుగారు మాళవిక చిత్రాన్ని 
చిత్రశాలలో చూశారని చెబుతుందేగాని, ఈ సన్నివేశం రంగం మీద చూపడం జరగలేదు. 
ప్రభావతి ప్రద్యుమ్నుని చిత్రం చూసింది కలలో! అలాగే కన్యాశుల్కంలో ఫోటోగ్రాఫ్‌ ఏడాది 
[క్రితం తీసుకున్నది. బంట్రోతు ఫోటో గ్రాఫ్‌ని వెంట తీసుకురాడు. అలాంటప్పుడు “చూసినట్టు” 
ఎలా అవుతుంది అనే ప్రశ్న ఎదురవుతుంది. కావ్యంలో దృశ్య మాధ్యమ ప్రస్తావనతోనే, 
పాత్రలను సన్నివేశాలను ఎలా ఊహించే అవకాశం ఉంటుందో! అట్టాగే, ఒక చిత్రశాలను, ఒక 
se చిత ఫలకాన్ని, ఫోటోగగ్రాఫిను, అందులో చూపిన వ్యక్తులను, వివరించిన అందాన్ని 
ఊహిం అవకాశం కలుగుతుంది. అట్టా ఊహించటం ద్యారా ఆ దృశ్య మాధ్యమం 
కళ్ళముందు ఉంచినట్టవుతుంది. 

నాటకరంగానికి ఉన్న పరిమితుల మూలంగా అన్ని సన్నివేశాలను రంగం మీద చూపే 
అవకాశం ఉండదు. కొన్ని సంఘటనలు, విషయాలు చెప్పటం ద్వారానే చూపటం 
జరుగుతుంది. ఆధునిక యుగంలో రూపొందించిన సినిమా ప్రక్రియలో ఈ లోపాన్ని కూడా 
అధిగమించి ఎటువంటి సన్నివేశాన్నయినా, తెరమీద చూపించవచ్చు. ఒక పాత్ర ఎప్పుడో, 
ఎక్కడో జరిగిన సన్నివేశం (ప్రస్తావన తీసుకొని వస్తుండగానే (fade ౦౬౬ flashback) మొదలైన 
ప్రక్రియలనువయోగించి ఆ సన్నివేశం ఆ సమయంలో ఆ ప్రాంతంలో జరిగినట్లు చూపించవచ్చు. 
అప్పుడు తెరమీద ఫోటోగ్రాఫ్‌ను చూపించే అవకాశం ఉంటుంది. 


పి. పుల్లయ్యగారి దర్శకత్వంలో నిర్మించిన కన్యాశుల్కం చలన చిత్రంలో ఈ విధంగానే 
ఫోటోగాఫిను తెరమీద చూవటం జరిగింది. బం(ట్రోతుకి బదులుగా పొటిగరాప్పంతులే 
పత్యక్షమవుతాడు. ఏడాది పొడుగునా బం(బ్రోతుర్ని గిరీశం చుట్టూ తిప్పి ఇక లాభం 
లేదనుకొని, ఎటూ డబ్బంటూ వచ్చేట్టు లేదుకాబట్టి తమాషా అన్నా చూద్దామని ఫోటోగ్రాఫ్‌ 
చేతపుచ్చుకొని పూటకూళ్ళమ్మ ఇంటి తలుపుతట్టి, తెరవగానే ఆమె కళ్ళ ముందుంచుతాడు. ఆ 
ఉదయానేగా మధురవాణితో గిరీశంకున్న సంబంధం తెలిసి తగువు పెట్టుకున్నది. ఆ ఫోటో 
అగ్గిమీద ఆజ్యంలాగా వని చేస్తుంది. చీవురు కట్ట పుచ్చుకొని గిరీశంకి నాలుగు తగిలిద్దామని 
మధురవాణి ఇంటికి పరుగులు తీస్తుంది. మంచం కింద దూరిన గిరీశం ఏవన్నా తెలివితక్కువ 
వాడా! “మాట వినపళ్ళేదు. కొంత యిసుంటారండి” అంటూ రామప్పంతుల్ని ముందుకు 
జరిపి తాను గోడవైపుకు చేరుకుంటాడు. పాపం, పూటకూళ్ళమ్మ చూపే చీపురుకట్ట సరసం 
రామప్పంతులు వీపుపై పడుతుంది. 

కావ్యంలో ఒక పొత్రను ఎన్నివిధాలుగానైనా పరిచయం చేయవచ్చు. మనం సవాలక్ష 
విధానాలను మార్గాలను ఊహించ వచ్చు. కాని మహాకవులు దృశ్యమాధ్యమం ద్వారానే 
ఆయా వ్యక్తుల ముఖపరిచయం కావింప చేశారు. ఇట్లా ముందుగా వారిని గురించి ప్రన్తావన 
తీసుకురావటం, .ఆ తరవాత వారిని దృశ్యమాధ్యమంద్యారా చూవటం, ఆ తరవాత వారికి 
నిజంగా కావ్య ప్రవేశం చేయించటంలో ఎంతో సొగసు ధ్వనిస్తుంది. ఇట్టా చూపిన ముగ్గురూ 
చాలా అందమైనవారే. మాళవిక ఎంత అందమైనదం కే, ఆమె అందాన్ని చిత్రించటంలో 
చితకారుడు సఫరీకృతుడు కాలేక పోయాడు. ప్రద్యుమ్నుడు మన్మథుడంతటి అందగాడు. 
ఇక మధురవాణి అందం చూడగానే బ్రహ్మానంద ప్రాప్తి కలుగుతుంది. అంత అందమైన 
వారిని కళ్ళకు కట్టినట్టు మాటల్లో వర్షించటంతో ఆగిపోకుండా వాళ్ళను మన కళ్ళముందే 


క్‌న్వాళుల్క ల: నూరేళ్ళ సమాలో చనం... 39) 


ఉంచటం జరిగింది. (A picture can speak more than what thousand words say)" 
అని అందుకనే అన్నారు. వెయ్యి మాటలతో చెప్పేది ఒక్క చిత్రంలో చూపించవచ్చు. 
అందువల్లనే మహాకవులు మాటలతో ఆగి పోకుండా చిత్రాన్ని కూడా చూపించారు. 

ఇలా దృశ్యమాధ్యమం ద్వారా ఒక పాత్రను చూపటం అనేది కేవలం భారతీయ రచనలకే 
పరిమితం కాదు. కొన్ని పాశ్చాత్య రచనలలో కూడా ఇదే పోకడ కనిపిస్తుంది. మవాోకవి 
విలియం “షేక్‌ స్పియర్‌ వ్రాసిన “హేమెట్‌ ! నాటకంలో ఈ ప్రక్రియ కనబడుతుంది. 

హేమ్లెట్‌ తండ్రి కథ మ నెల ముందే చనిపోయి ఉంటాడు. అందువల్ల ఆ 
పాత్ర రంగం మీద ప్రవేణిం అవకాశమే ఉండదు. ఆయన ఆత్మను నాటకం మొదటి 
అంకం మొదటి రంగంలోనే మనం రంగంపై చూస్తాము. ఆ ఆత్మ ఆకారం చనిపోయిన రాజు 
రూపాన్ని పోరి వుంటుంది. కాని రూపు రేఖలను గుర్తించేందుకు వీలు లేకుండా ఆపాదమస్తకం 
కవచం వుంటుంది. అయినప్పటికీ కవి హేమ్లెట్‌ తండ్రిని రంగం మీద చూపిస్తాడు దృశ్య 
మాధ్యమం ద్వారా, 

హామ్లెట్‌ తల్లి అయిన మహారాణి భర్త చనిపోయిన నెల తిరగకముందే, భర్త శవం 
పక్కన నడిచినప్పుడు వేసుకున్న చెప్పులు సరిగా అరగనైనా అరగకముందే, భర్త తమ్ముడితో 
సంబంధం ఏర్పరుచుకుంటుంది. ఇది చూసి హేమ్లెట్‌ విభాంతుడవుతాడు. ఆ తమ్ముడే 
తన తండ్రిని చంపాడని ఆత్మ తెలిపినప్పుడు మరీ విస్తుపోతాడు. అలాంటి దుర్మార్లుడితో 
సంబంధం ఏర్పరుచుకున్న తల్లిమీద కోపం అసహ్యం వేస్తాయి. 

పరాయి వ్యక్తి వ్యామోహంలో వడి కొట్టుకొని పోతున్న తల్లి కళ్ళు తెరిపించాలనుకున్న 
హేమ్టెట్‌: తండ్రి వ్యక్తిత్వాన్ని చూపిస్తాడు. చూడు అని అంటాడు. హేమెట్‌ దురుసు 
(ప్రవర్తన దాసు తల్లి బాధతో (What have I done that dar’st wag thy tongue 1౧ 
noise 50 rude against me? (Ill iv 39 - 41) అని (పశ్నిస్తుంది. దానికి హమ్టెట్‌ 
సమాధానం చెబుతూ తండ్రి చిత్రాన్ని చూపిస్తాడు. (Look here upon this picture (111 
iv 54) అంటూ, చిత్రం ఆధారంగానె తండ్రి విశిష్టతను వర్షిస్తాడు. నాటకం మొత్తం మీద 
హామ్లెట్‌ తండ్రిని చూడగలిగేది ఈ చిత్రం ద్వారానే. 


రష్యన్‌ రచయిత ఫయిడోర్‌ డాస్టావిస్కీ (Fyodor Dostoevsky) 1868 లో రాసిన (The 
fdiot) నవలలో Nastasya Filippovna అనే పాత్ర ప్రస్తావన, ముఖపరిచయం, వ్యక్తిపరిచయం, 
'పైనచెప్పుకున్న కావ్యాలలో మాదిరిగానే జరుగుతుంది. ముందుగా ఆమెను గురించి ప్రస్తావన 


వస్తుంది. తరవాత  దృశ్యమాధ్యమంలో ఆమెను, ఆమె అందాన్ని చూడటం జరుగుతుంది, 
ఆ తరవాత ఆమే ప్రవెణిస్తుంది. 


“ద ఈడియట్‌”* నవలలో కథానాయకుడయిన ప్రిన్స్‌మైష్కీన్‌ (Prince Myshkin) 
రైలులో స్విట్టర్డాండ్‌ నుంచి పీటర్స్‌ బర్స్‌ ప్రయాణిస్తూ ఉంటాడు. తోటి ప్రయాణికుడయిన 
సెర్ష్యిన రాజోజిన్‌ (Parfyon Rogozhinతో మాటలలోకి దిగి అతని కథ వింటాడు. 
అందులో మొదటిగా నస్టేసియా ఫిలిప్పావ్న (Nastasya Filippovana) (వ్రస్తావన వస్తుంది. 
ఆమె పిచ్చిలోపడి రొజొజిన్‌ తండ్రికి ఇవ్వవలసిన ధనంతో వ|జపు దిద్దులనుకొని ఫిరిప్పావ్నకి 
ఇసాడు. ఇట్టా మొదటిసారి అటు మ్రైెష్కైెన్‌ కి మనకు కూడా ఫిలిప్పావ్నగూర్చి తెలుస్తుంది. 

ఆ తరవాత మైష్కిన్‌ రైలుదిగి తన దూరపు బంధువైన జనరల్‌ ఇపాన్‌ చిన్‌ (General 
Epanchin) ఇంటికి వెళతాడు. ఆయనతో మాట్టాడుతుండగా. జన్య (6౮20/2అనే అతను 
ప్రవేశిస్తాడు. మైష్కిన్‌ రాత చాలా చక్కగా ఉంటుందని విని, జనరల్‌ జన్యను తన 
వద్ద ఉన్న ఫైల్‌లో నుంచి కొన్ని తెల్లకాగితాలు రాసేందుకు ఇవ్యమంటాడు. జన్యకాగితాలు 
తీసేందుకు తన ఫైల్‌ తెరిచినప్పుడు అందులో న స్రెసియీ ఫరిప్పావ్న ఫోటో గ్రాఫిను జనరల్‌ 
గమనిస్తాడు. ఈ ఫోటోని మైష్కిన్‌కూడా చూస్తాడు. ఆమె అందానికి ఆకర్షించబడుతాడు. 


CED కన్వాళుల్య Sr mum లేళ్ళ నమాలోచనం... 


‘Wonderful, beautiful’ అని అంటాడు. ఆ తరవాత ఆ ఫోటోగ్రాఫ్‌ తాను ఒంటరిగా 
ఉన్నప్పుడు చేజిక్కినప్పుడు, మ్రైష్కిన్‌ ముద్దుకూడా పెట్టుకుంటాడు. 

కొత్త ఊరిలో ఉండేందుకుగాను జన్యత్తో కలిసి మైష్కిన్‌ వాళ్ళ ఇంటికి వెళతాడు. అక్కడ 
తాను ఒక్కడే ముందు గదిలో కూర్చొని ఉండగా ఎవరో తలుపు తడతారు. మైష్కిన్‌ వెళ్ళి 


తెరిచి ఆశ్చర్యపోతాడు. ఎదురుగా నస్టెసియా ఫిరిప్పొన్న నించొని ఉంటుంది. అంతకుముందే 
ఫోటోగ్రాఫ్‌ చూసి ఉండటంతో ఆమెను వెంటనే గుర్తిస్తాడు.!్‌ 


ఇట్లా ఈ నవలలో కూడా ముందుగా పాత్ర ప్రస్తావన, తరవాత దృశ్యమాధ్యమం ద్వారా 
ముఖ పరిచయం, తరవాత ఆ వ్యక్తి ప్రవేశం జరిగింది. 

కన్యాశుల్కానికి కావ్యలక్రణం లేదని, గురజాడగారికి భారతీయ రసదృష్టి లేదనే వారికి ఇది 
మరొక ఉదాహరణ మాత్రమే. అట్టా అనే వారికి గురజాడగారే సరిగా సమాధానమిచ్చారు. 
“కావ్యగుణములు ఒకరి సామ్ము కావు. లక్ష (గంథము లెంత చదివినను, అందలి అలంకారాదులు 
తమ కబ్బము నందెంత యెక్కించవలెనని ప్రయత్నించినను చాలామంది పండితులు మనసును 
రంజించు కావ్యములు వ్రాయలేదు. అది వారి పాండిత్యమునకొక లోపముగా తలచకూడదు. 
కావ్య గుణములు ముఖ్యంగా (పతిభవల్లను, కొంతవరకు కావ జ్ఞాన కళాజానము వలననూ, 
పూర్వకవుల కావ్యరసము మనసునుపట్టి (ప్రవర్తింపజేయుటవల్లను కలుగును" అని. 

గురజాడగారి రచనల్లో ప్రతిభ కనిపిస్తుంది. పూర్వ కావ్యపరిజ్ఞానము ఉన్నది. పూర్వ కవుల 
కావ్యరసము వారి మనసునకు హత్తుకొని ఉండటమే కాకుండా వారికి కళాజ్ఞానము, సమకాలీన 
కళారంగ పరిస్థితులపై అవగాహన కూడా ఉన్నది. అందువల్లనే భరతుడు చెప్పాడు కదా 
అనో, కాళిదాసు - సూరన గార్లు వాడారు కదా అనో గురజాడగారు చిత్రలేఖనాన్ని తమ 
నాటకంలో ప్రవేశపెట్టలేదు. దానికి బదులుగా ఫోటో[గఫీని ప్రవేశ పెట్టారు. ఈ _ బదిలీలో 
ప్రాచ్య పాశ్చాత్య నాగరికతా సంఘర్షణలో అనాడు మనదేశంలో దృశ్యమాధ్యమంలో వస్తున్న 
మార్చు; మారుతున్న సంఘ వరిస్థితి దాగి ఉన్నది. 

పందొమ్మిదో శతాబ్దపు మధ్యభాగం వరకు చిత్రకళకు ఉన్న ఉపయోగార్హ ఉద్దేశాలలో 
(Utilitarian purposes) ఒకటి వ్యక్తుల రూపురేఖలను దృశ్యమాధ్యమంలో పొందుపరచటం. 
మాళవికాగ్నిమిత్రంలో ప్రస్తావించబడినట్టుగా [వతి రాజభవనంలోనూ ఒక చిత్రశాల ఉండేది. 
అందులోని చిత్రకారులు రాజు రాణి చిత్రాలనే కాకుండా వారికి ప్రియమైన వారి చిత్రాలను 
కూడా వేశారు.” మొఘల్‌ చక్రవర్తులు ఓ అడుగు ముందుకు వేసి కేవలం వ్యక్తిచిత్రాలనే 
కొకుండా తమ జీవితంలో ప్రధాన సంఘటనలను కూడా దృశ్యీకరింప జేశారు. ఈ వద్రతినే 
దక్కన్‌ నవాబులు కూడా అనుసరించారు. వేటాడటం, అక్టీలు పుచ్చుకోవటం, దానాలు 
ఇవ్వటం, పుట్టినరోజు వండుగలు ఇలాంటి సంఘటనలను చూపే చిత్రాలను వేసే వారు 
ఆనాటి చిత్రకారులు. బ్రిటీషు వారు మనదేశంలోకి అడుగు పెట్టాక అప్పటి వరకు వచారంలో 
ఉన్న చిన్ని జలవర్త (miniature) చిత్రాల ప్రాముఖ్యం తగ్గి తైలవర్ష చిత్రాల (Oil colour 
painting) ప్రాముఖ్యం పెరగసాగింది. మొదట తైలవర్ష చిత్రాలు మన దేశంలో వేసినది 
విదేగీయులే. వీరు కూడా మనదేశంలోని పెద్ద పెద్ద రాజ్యాల రాజులను, చిన్న సంస్థానాల 
అధిపతులను, జమీందారులను ఆశ్రయించి వారి ఆదరణలో చిత్రాలను వేశారు. ఇలాంటి వారి 
వద్ద నుంచే భారతీయ సంప్రదాయ చిత్రకారులు ఈ పాశ్చాత్య మాధ్యమాన్ని నేర్చుకున్నారు. 
ఇట్లా విదేశీ చిత్రకారుని వద్ద తైల చిత్ర మాధ్యమంలో కొంత తర్జీదు పొందిన వారిలో 
'రాజారవివర్మ” ఒకడు. మొదట తంజావూరు శైలిలో చిత్రాలు వేసిన రవివర్మ తియోడర్‌ 
జాన్సన్‌ (Theodore Johnson) అనే డచ్చి చిత్రకారుని వద్ద విదేశీ పద్దతిని నేర్చుకొని తైల 
వర్గచిత్రకారునిగా సపేరుపొంది, మైసూర్‌, బరోడా, త్రివేండ్రం మొదలైన రాజ్యాల అధిపతుల 
ఆదరణ పొంది ఎంతో పేరు గడించాడు.!? 


కన్వాళుల్కం. నూరేళ్ళ సమాలోచనం.. ఏ4 ) 


తో 


1839లో (ఫ్రాన్స్‌లో ఫోటో(గఫీ పద్దతిని ప్రపంచానికి పరిచయం చేయటం జరిగింది. ఒక 
సంవత్సరం తిరగకుండానే ఈ కొత్త ప్రక్రియ మనదేశానికి చేరుకున్నది. అప్పటి వరకు 
చిత్రలేఖనం-చిత్రకారులు చేస్తున్నవనిని ఫోటోగ్రఫీ-ఫోటో గ్రాఫర్‌ లు చెపట్టారు. ఆకు. ధాఖలు, 
వారికి సంబంధించిన వారు, ధనిక వ్యాపారస్తులు మొదలైనవారి వ్యక్తీ ఫోటో గ్రాఫిలు తీయటం 
జరిగింది. అట్లాగే వారికి సంబంధించిన పెళ్ళిళ్ళు, పేరంటాలు, పుట్టినరోజు పండుగలు, 
ఉత్సవాలు, ఊరేగింపులను కూడా ఫోటోగ్రాఫ్‌ చేయటం జరిగింది. సహజంగా మొదట్లో 
ఫోటో[గ్రాఫర్‌లు అందరూ విదేశీయులే. ES ప్రక్రియ విదేశాలలో అభివృద్ది పరచబడిన 
వైజ్ఞానిక (ప్రక్రియ అవటం చేత అది మన దేశస్తులకు పరిచయం అయ్యేందుకు కొంతకాలం 
పట్టుంది. మ కాకుండా, మనదేశస్తులకన్నా విదేశీయులకు ఒక వ్యక్తి రూపాన్ని కాని, ఒక 
సన్నివేశాన్ని కాని, సంఘటననుగాని, ఒక (ప్రదేశాన్ని గాని వివిధ మాధ్యమాలలో శాశ్వతంగా 
పొందుపరచటంలో అధికమైన ఆసక్తి ఉన్నది. యూరోపియన్‌ చిత్ర సంప్రదాయం చాలా 
భాగం ఇందుకే అంకితమైనది, ఫోటోగ్రఫీ వచ్చేవరకు. ఈ దృష్టితోనే విదేశీయులు మన దేశంలో 
ఫోటోగగ్రాఫ్‌లు తీశారు. 1891లో రాజమహేంద్రవరంలో జరిగిన “హరిశ్చంద్ర” నాటకం ప్రదర్శన 
గూర్చి చిలకమర్తి లక్షీ నరసింహంగారు విదేశీయులకు ఇలా దృశ్యం మాధ్యమంలో భద్రపరిచే 
దానిలో ఉన్న ఆసక్తిని చూపే విషయం తెలిపారు. “1891లో మా సామాజికులు “హరిశ్చంద్ర 
నాటకము (ప్రయోగించిరి. ఆనాటకమున కారాత్రి ధవళేశ్వరములో ఇంజనీర్హుగ నున్న ముగ్గురు 
దొరలు వచ్చిరి. పొలి, రామలీసు, మరొకరును, హిందువుల నాటకములు ఎట్టుండునో 
చూడవలెనను కుతూహలముతో వచ్చిరి. నాటకమెన తరవాత మరునాటి ఉదయమున వారు 
హనుమంతరావు నాయుడుగారిని కలుసుకొని మీ సామాజికులు రాత్రి వేసిన వేషములు 
మరలనీపూట వేసి కూర్చుండవలెనని కోరిక. ఎందుకనగా మేము ఫోటోగగ్రాపులు తీసుకొని 
వాటిని సీమకు పంపెదము,' హిందువుల వేషము లెట్టుండునో చూడవలెనని మాదేశస్టులకు 
మిక్కిలి కుతూహలముండును” అని వారి స్వీయ చరిత్రలో వ్రాశారు." ఇలాంటి విదేశీయుల 
సహవాసం వల్లనే మనదేశంలోని మధ్య తరగతి కుటుంబీకులకు కూడా దృశ్య మాధ్యమంలో 
తమను, తమకు కావాల్సిన వారి రూపురేఖలను పొందుపరచుకోవాలి అన్న ఆలోచన కలిగింది. 
చిత్రలేఖనంలో ఈ విధంగా రూపురేఖలను పొందువరచే పద్దతి ఉన్నా అది కేవలం రాజులకు, 
రాజవంశీయులకు మాత్రమే అందుబాటలో ఉండేది. అందువల్లనే తాజ్‌ మహల్‌ కట్టించిన 
చక్రవర్తి రూపు రేఖాచిత్రమైతే ఉన్నదిగాని, అది కట్టిన పనివారి చిత్రాలు లేవు. అసలు సామాన్య 
జనానికి తమ చిత్రాలను, తమకు సంబంధించిన వారి చిత్రాలను, తమ జీవితంలో పుట్టినరోజు 
వివాహం మొదలైన ముఖ్యమైన సంఘటనలను దృశ్యమాధ్యమంలో పొందువరచుకోవచ్చును 
అనే ఆలోచన కూడా ఫోటోగ్రఫీ అందుబాటులోకి వచ్చేంత వరకు కలగలేదనే చెప్పవచ్చు. ఈ 
పరిస్థితి మనదేశానికే పరిమితంకాదు, ప్రపంచ మంతటా సగటు మధ్యతరగతి కుటుంబీకుడి 
స్టితి ఇట్లాగే ఉంది. 1860-61లో చార్డెస్‌ డికిన్స్‌ (Charles Dickens) (వ్రాసిన (గేట్‌ 
ఎక్స్‌ పెక్రేషన్స్‌ (Great Expectations) నవలలో పిప్‌ (Pip) తన గురించి చెబుతూ, “నేను 
మా అమ్మనాన్నలను అసలు చూడలేదు, ఎందువల్లనంటే వారి రోజులు ఫోటోగ్రఫీ రోజులకు 
ముందే ముగిసిపోయాయి” అని అంటాడు. 


ఈ విధంగా ఫోటోగ్రాఫ్‌లో రూపురేఖలను పొందుపరచుకోవచ్చుననే అవగాహన భారతీయ 
మధ్యతరగతి కుటుంబీకుడికి వచ్చింది ఈ శతాబ్దపు ప్రారంభంలోనే అనవచ్చు. అందులోనూ 
పాశ్చాత్యులతోను, వారి విద్యావిధానాలను కట్టుబాట్లను చూసిన వారికి ఈ అవగాహన 
కొంతముందుగానే వచ్చింది. ఒక్కోసారి ఈ అవగాహన ఎంత ఆలస్యంగా వచ్చేదంశే, 
కుటుంబంలో ఒక వ్యక్తి మరణించిన తరవాత గాని ఆ వ్యక్తికి అప్పటి వరకు ఫోటో గ్రాఫ్‌ 
తీయించలేదు అన్న విషయం గుర్తుకు వచ్చేది కాదు. అప్పుడు ఆ చనిపోయిన వ్యక్తికి ఫోటో గ్రాఫ్‌ 


542 న్వాళుల్కం:ఐ నూరేళ్ళ నమాలోచనం... 


తీయించిన సందర్భాలు చాలా ఉన్నాయి. చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి భార్య జూన్‌ 
17 1930లో చనిపోయింది. ఆ సందర్భంగా చిలకముర్తిగారు, ఇలా అన్నారు “అదివరకు నా 
భార్యకు ఛాయాపటము లేనందున శవమునకు ఛాయా చిత్రము తీయించిరి” అని. గిరీశం 
మాతం గురజాడగారు కన్యాశుల్కం వ్రాయటానికి 'యాడాది (క్రిందటి తను ఉంచుకున 
డాన్సింగర్లుతో కలిసి ఫోటో గ్రాఫ్‌ తీయించుకున్నాడు. ఆరోజుల్లో డాన్సింగ్‌ గర్హి తో ఫోటో 
తీయించుకోవటం ఓ గొప్పగా ఉండేది. "పెళ్ళయిన వాళ్ళు కూడా భార్యతో కంటు, తాము 
ఉంచుకున్న డాన్సింగ్‌ గర్హ్‌తోనే ఫోటో గ్రాఫ్‌ తీయించుకునేవారు. భార్య గృహానికి పరిమితమైన 
వ్యక్తిగతమైన వ్యక్తి అయితే, డాన్సింగ్‌ గర్హ్‌ స్టోమతను చూపే గుర్తుగా భావించేవారు? 


కన్యాశుల్క_ రచనాకాలానికి వ్యక్తి రూపురేఖా చిత్రీకరణలో తైలవర్ణ చిత్రాలకే (ప్రముఖస్తానం 
ఉంది. రాజులు సంస్టానాధిపతులు తమ రూపురేఖలను విదేశీ తైలవర్ణ చిత్రకారులచేత 
వేయించుకునేందుకు ఎంతో ధనాన్ని వెచ్చించేవాళ్ళు. విజయనగరానికే 1890-96 [ప్రాంతంలో 
E.M. Merrik?' అనే బ్రిటిష్‌ దేశపు చిత్రకారిణి వచ్చి ఆనందగజపతిరాజు గారి తల్లి, భార్య, 
చెల్లెలి చిత్రాలను వేసింది. ఆ చిత్రాలు వేసినందుకు బహుమతిగా రాజమాత మెర్రిక్‌ కు 
ఊటిలో సవారీ కోసమై ఒక గుర్రాన్ని బహూకరించింది. రాజుగారి చెల్లెలైన రేవారాణి రెండు 
బంగారు రింగులను ఇచ్చింది. అందులో ఒకదానికి కెంపులు బిగించి ఉన్నాయి. మహారాణి 
మంచి బంగారు జరీచీరను బహాకరించింది. ఇవి అన్ని కేవలం బహుమతులు కాక, రాజుగారు 
అదనంగా తగినంత ధనాన్ని కూడా ముట్ల్టచెప్పారు.?? ఇంత ఖరీదుగా ఉండేవి ఆనాటి తైలవర్ణ 
చిత్రాలు. అందువల్లనే చాలా మంది ఫోటో గ్రాఫ్‌లనే అధికంగా ఎంచుకు నేవాళ్ళు. మెర్రిక్‌ తన 
పుస్తకంలో ఇందుకు సంబంధించిన ఒక సన్నివేశాన్ని ఉదాహరించింది. ప్పాదరాబాదులో నైజామ్‌ 
నవాబును ఆశ్రయించిన రోజుల్లో ఒక పార్సీ (స్త్రీ మెర్రిక్‌ వద్దకు వచ్చి ఒక ఫోటోగ్రాఫ్‌ను 
చూపి దాని ఆధారంగా తైలవర్ణ చిత్రాన్ని వేయమని కోరింది. అయితే అందుకుగాను ఆమె 
తీసుకునే మొత్తం వినగానే ఎందుకు, నువ్వు ఫోటోగ్రాఫ్‌ కన్నా చాలా ఎక్కువ అడుగుతున్నావు. 
అని వెనక్కి వెళ్ళిపోయిందట.?3 


కన్యాశుల్కంలో కథ, రాజుల గురించీ రాణుల గురించీ కాదు. జేబులో చిల్లిగవ్వ లేకపోయినా, 

లేని నోటు చూపి వెంకటేశం లాంటి అమాయకులైన చిన్నవాళ్ళదగ్గర కాపర్‌, స అప 
వ్‌ త్‌ 

పుచ్చుకునే గిరీశం కథ. నవాబ్‌ సదరదాలత్‌ బవురల్లీ ఖాన్‌ ఇస్పహన్‌జంగ్‌ ' బహాద్ద 
మా నాస్తం అన్న గిరీశంకి ఆరోజు రాత్రి తిండికి ఉండదు. ఏదన్నా కొనుక్కు తినేందుకు 
జేబులో కాని ఉండదు. అందుకునే వేంకటశాన్నే వదణాలు పెట్టి సేరు కాశీమిఠాయి 
ప(ట్రమ్మంటాడు. తను సృష్టించిన పాత్రలు ఎలాంటివో, వారి స్తోమత ఏమిటో గురజాడగారికి 
పూర్తి అవగాహన  ఊఉండబ్టే ఏ జలవర్ష చిత్రాన్నో, తైలవర్ణ చిత్రాన్నో వేయించుకున్నారు 


అని అనకుండా ఫోటోగ్రాఫీ (ప్రస్తావన తెచ్చారు. 


కానీ ఫోటోగ్రఫీ కూడా ఆ రోజుల్లో ధరను బట్టి చూస్తే అంత చవకైనదేంకాదు. గిరీశం 
పోటీగ రాప్పంతురికి 16 రూపాయలు*ే అవ న్నాడు. అయితే ఇది ఒక ఫోటోగ్రాఫ్‌ ధరా లేదా 
ఒకటికన్నా ఎక్కువ ఫోటో గ్రాఫ్‌ల ధరా అన్నది తెలియటం లేదు. బంట్రోతు మొదటంతా 
“మీరు వేయించుకున్న పొటిగరాపుల ఖరీదు” అని బహువచన ప్రయోగం రెండు సార్టు చేసిన 
వాడు ఆ తరవాత మీరు సానిదీ కలిసి వేయించుకున్న ఫోటోగ్రాఫ్‌ ఖరీడు 16 రూపాయలు 
అని ఏకవచన ప్రయోగం చేశాడు. ఇలా చూస్తే ఒక్క ఫోటోగ్రాఫ్‌ ఖరీదు 16రూపాయలంకే 
చాలా ఎక్కువే. _ఎందువల్లనంశు 1884లో గురజాడగారు విజయనగరం మహారాజ కాలేజీ 
"పాస్కూలులో ఉపాధ్యాయుడిగా చేరినప్పుడు నెలజీతం పాతికరూపాయలు. 1887లో కాలేజి 
లెక్చరర్‌ గా చేరినప్పుడు జీతం నూరురూపాయలు. 1897లో కన్యాశుల్కాన్ని (ప్రచురించినప్పుడు 


కన్యాశళుల్భ_౦: నూరేళ్ళ సమాలోచనం.. 


ఆ పుస్తకం ఖరీదు ఎనిమిదణాలు. ఇలా సగటు మధ్యతరగతి కుటుంబీకుడైన _ గురజాడగారి 
నెలజీతం వారు (ప్రచురించిన పుస్తకం ఖరీదులతో పోర్పిచూస్తే, ఒక్క ఫోటో గ్రాఫ్‌ ఖరీదు 16 
రూపాయలంకే చాలా ఎక్కువే. అయినప్పటికీ గుర్రాలు, కెంపురింగులు, బంగారు జరీచీరలతో 
పాటుగా ధనాన్ని కూడా ఇచ్చే దానితో పోర్చి చూస్తే ఫోటోగ్రాఫ్‌ ఖరీదు చాలా తక్కువే. 
అయినా అరువులమీద వని గడుపుకొని ఆ తరువాత ఏళ్ళ తరబడి ఆ అప్పిచ్చినవాడు 
వెంటబడి పీడిస్తున్నా పట్టించుకోకుండా తిరిగే గిరీశంలాంటి వాళ్ళకు చౌకైతెనేం! ఖరీదైతేనేం! 


ఇట్లా ఫోటోగ్రాఫ్‌ తీయించుకోవాలనుకున్న గిరీశం ఏ మద్రానో, కలకత్తానో వెళ్ళలేదు. 
విజయనగరంలోనే తీయించుకున్నాడు. 1839లో ఫోటోగ్రఫీ ప్రక్రియను (పపంచానికి వెలిబుచ్చిన 
తరవాత 1841లో మొట్టమొదటిసారిగా ఫోటో(గఫీని వృత్తిగా చేపట్టి స్యూడియోని స్థాపించినది 
లండన్‌లో రిచ్చర్స్‌ బియర్స్‌ (Richard Beard). మనదేశంలో మొట్టమొదటి స్టూడియో 
స్టాపించినది మోన్స్‌ ఎఫ్‌.ఎం. మోంక్టురో (Mons F.M. Montario). కలకత్తా నగరంలో 
జులై 6, 1844 న తేదీ ద ఇంగ్రీషమన్‌ (The Englishman) వార్తాపత్రికలో ఇందుకు 
సంబంధించిన ఒక (ప్రటకన ఇచ్చాడు... ఇట్టాంటి విదేశీయుల వద్దనుంచే ఫోటో గఫి (పక్రియను 
భారతీయులు నేర్చుకొని స్టూడియోలు స్థాపించారు. 'లాలా దీన దయాళ్‌” అనే ఆయన 
1880 [ప్రాంతంలో నైజామ్‌ నవాబు ఆస్టాన ఫోటోగ్రాఫర్‌ అయ్యాడు. అదే [ప్రాంతంలో 
హైదరాబాద్‌లో ఒక స్ఫూడియోను కూడా స్థాపించాడు. నైజామ్‌ నవాబు ఈయన కళకు 
గుర్తుగా “రాజు అనే బిరుదునిచ్చి సత్కరించాడు.?* కన్యాశుల్కం ద్వారా విజయనగరంలోని 
ఫోటోగ్రాఫర్‌ గూర్చిన కొంత సమాచారం మనకు తెలుస్తుంది. నాటకరచనా కాలానికి 
ముందే ఒక ఫోటోగ్రాఫర్‌ అక్కడ ఉన్నాడు. ఈయన విదేశీయుడు కాదు, స్వదేఢీయుడే. 
ఎందువల్లనంటే బంట్రోతు 'మా పంతులుగారు అంటాడు. ఈయన ఏ రాజాస్తానంలోనో 
మాత్రమే ఫోచోగ్రాఫ్‌లు తీసే ఆస్థాన ఫోటోగ్రాఫర్‌ కాకుండా గిరీశం మధురవాణి వంటి 
మధ్యతరగతి కుటుంబీకుల ఫోటోగ్రాఫర్‌ అన్నమాట. 


ఈ ఫోటోగ్రాఫర్‌ పేరేమిటో చెప్పకపోయినా, మొదటి కూర్పులో “పంతులుగారు! అని 
మాత్రం బంట్రోతు అంటాడు. అదే రెండో కూర్పులో “ఫోటోగారావ్పంతులు”గా అయ్యాడు. 
ఇది చాలా చక్కని మార్పు. మన తెలుగులోను, ఇతర భారతీయ భాషలలోను, వ్యక్తులకు 
నామాంతరాలు ఇవ్వటంలో ఒక విశేషం ఉంది. ఒక వ్యక్తి అసలు పేరు ఏమైనప్పటికీ ఆ వ్యక్తి 
వృత్తిని బట్టి పేర్టు పెట్టటం ఒక ఆనవాయితి. మన పంతులుగారి వృత్తి ఫోచో[గ్రాఫ్‌లు తీయటం. 
పేరు తెలియదు, ఇంటిపేరు అంతకన్నా తెలియదు. జనసామాన్యంలో పోటిగరాప్పంతులుగా నే 


పరిచయం. తెలుగు సాహిత్యంలో ఫోటో గ్రాఫర్‌ ర్తి (ప్రవేశ పెటింది బహుశః మొటమొదటగా 
ఇం ec 
గురజాడగాే అయిఉంటారు, 


భారతీయ ఫోటోగ్రాఫర్‌ లందరూ చాలా భాగం కేవలం ఫోటోగ్రాఫర్‌ లే కాకుండా చిత్రకారులు 
కూడా. స్టూడియోలు చాలా మటుకు (AItist/Photographic Studios) గానే పిలువబడేవి. 
చాలామంది దేశీ ఫోటోగ్రాఫర్‌లు సంప్రదాయ చిత్రకారుల కుటుంబాలకు చెందినవారు, లేదా 
దేశంలో మద్రాసు, కలకత్తా బొంబాయి మొదలైన నగరాల్లో ఏర్పాటు చేసిన కళాశాలలో 
చిత్రకళను అభ్యసించినవారే. కళాశాలలో సాధన పూర్తికాగానే వీరు జీవనోపాధి కోసం ఆర్టిస్ట్‌ 
- ఫోటోస్తూడియోలు స్తాపించి చిత్రకళా సాధనతోపాటుగా ఫోటో [గ్రాఫ్‌లను కూడా తీశారు. 
చాలాసార్షు ఈ రెండు కళల మేళవింవుకూడా జరిగింది. ఇలాంటివారు ఇంతమంది రాజాశ్రయం 
పొందితే, చాలామంది సామాన్య జన ఆశ్రయం, ఆదరణ పొందారు. విజయనగరంలో ఉన్న 
ఆస్థాన చిత్రకారుడి (ప్రస్తావన మెరర్రిక్‌ పుస్తకంలో ఉంది. “విజయనగరం మహారాజు వారు 
ఊటి విచ్చేసినవ్వుడు నాకో విడ్యూరమైన ఉత్తరువు యిచ్చారు. తన ఆంతరంగిక కార్యదర్శిదీ, 


544 కన్యాళుల్భ_ం: నూరేళ్ళ నమాలోచనం... 


బిలియర్ట్‌ మార్మర్‌ ద్‌, ఆస్థాన చిత్రకారుడిదీ, మరి ముగ్గురు ఆ(శ్రితులవీ శిరంచిత్రాలు నిజ 
పరిమాణంలో వేయమన్నారు...” అని మెర్రిక్‌ వాసింది.2”. ఇంతేకాకుండా విజయనగరంలో 
ఉన్న  'కళాశాలి ప్రస్తావన మనకు కన్యాశుల్కంలోనే కనిపిస్తుంది. 


కన్యాశుల్కం మొట్టమొదటి సారి 1892 ఆగస్టు నెలలో విజయనగరం జగన్నాథ విలాసిని 
నాటక సమాజంవారు (ప్రదర్శించినపవ్వడు విజయనగర సంస్థానంలో ఆస్తాన పండితుడుగా 
ఉన్న (శ్రీ), ముడుంబై వరాహనరసింహ స్వామిగారు (వ్రాసిన నాంది (పప్రస్తావనలలో ఈ కళాశాల 
(ప్రస్తావన ఉంది. ఇందులో విజయనగరంలోని వైద్యశాలలు, ఆంగ్లభాషను బోధించే విద్యాలయాలు, 
బాలికా పాఠశాలలు, సంగీతనాట్య ప్రదర్శనాశాలలు మొదలైన వాటితోపాటుగా “సమస్త కళలను 
నేర్పే శిల్పశాలీ కూడా ఉన్నదని చెప్పడం జరిగింది... అందువల్ల పాటిగరాప్పంతులుగారు 
కూడా ఈ శిల్పశాలలో ప్రధమంగా తర్జీదు పొందినవాడై ఉండవచ్చునని ఊహించవచ్చు. లేదా 
ఆస్టాన చిత్రకారుల కుటుంబానికి చెందిన వాడైనా అయి ఉండవచ్చు. ఆస్తాన చిత్రకారుడు 
అయినా, కాక పోయినా పాటిగరాప్పంతులు గారికి చిత్రకళలో (ప్రావీణ్యం ఉండి ఉండవచ్చునని 
ఊహించేందుకు కన్యాశుల్క_ం౦లోనే మనకు ఒక చిన్న సూచన కూడా ఉన్నది. 

ఈరోజుల్లో ఫోచోగ్రఫీకి సంబంధించి మనం ఉపయోగించే పదాన్ని చూస్తే “ఫోటోగ్రాఫ్‌ 
ఎవరు తీశారు. ఎక్కడ తీశారు. ఎలా తీశారు. ఎప డు తీసింది” అని ఇట్టా “తీయుట” అనే 
పదాన్నే వాడటం జరుగుతోంది. అయితే కన్యాశుల్కంలో ఈ సందర్శ౦గా వాడిన వదం 
“వీయుటి” కాకుండా *“వేయుటి అనేది. “అయ్యామొన్న మీరు వేయించుకున్న పొటిగ్రావులు”, 
“మీరు సానిదీ కలిసి వేయించుకున్న పొటిగ్రాపు” అని మొదటి కూర్చులోను, రెండో 
కూర్పులో “మీరు సాని కఠిసి యేసుకున్న పొటిగరావులు” అని అంటాడు. ఇలా “పొటోగగ్రాఫ్‌లు 
వేయటం” అంటాడు. ఇలా ఫోటోగ్రాఫ్‌ వేయటుమనే దానిలో ఒక విశేషం దాగి ఉంది. 

భారతీయ చిత్రకళలో రంగులకు చాలా (ప్రాముఖ్యం ఉన్నది. ఎరుపు, నీలం, వసుపు 
మొదలైన ప్రధాన వర్షాల (primary ౯0101) తోపాటుగా ఆకువచ్చ, వంగపండురంగు, కాషాయం 
మొదలైన ద్వితీయ వర్ణాల _ (3600100620 ౧౦10౦౪13) నె సూటిగా వాడటం ఆనవాయితి. ఇది 
కేవలం చిత్రకళకే పరిమితం కాకుండా భారతదేశంలోని అన్నిరకాలైన కళారూపాలలోనూ 
రంగును సూటిగా వాడటం జరిగింది. చీరలు, చాపలు, ముగ్గులు, గోడలకు వేసే రంగులు, ఇలా 
ఏవి చూసినా రంగులమయమై తేజోవంతమై ఉంటాయి. భారతీయుల దృష్టి ఈ రంగులకు 
ఎంతో అలవాటు పడి ఉన్నాయి. ఇట్టాంటి సమయంలో ఏ రంగులు లేకుండా కేవలం తెలుపు 
నలువు రంగులలో దృశ్యీకరించే ఫోటోగ్రఫీ మన దేశంలోకి వచ్చింది. నిజానికి ఫోటోగ్రఫీకి 
ఉన్న గొప్ప లక్షణమే ఇది. ప్రపంచంలో మన కంటికి కనిపించే రంగులనన్నిటిని విసర్హించి 
నలుపు తెలుపు రంగులలోనే ఫోటోను సృష్టించే అవకాశం ఉంది. అయితే తేజోవంతమైన 
రంగులను చూసేందుకు అలవాటుపడిన కళ్ళకు ఇది ఒక లోపంగానే కనిపించింది. ఇంగ్రండు 
నుంచి వెలువడే ఒక పత్రికలో ప్రచురితమయిన ఒక (ప్రకటన (ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ 
భావననే, చూపుతుంది. “ఆసక్తిగల ఫోటోగ్రాఫర్‌”, ఆ (ప్రకటన తెలియజేస్తుంది. “ఖచ్చితంగా 
ఖండించవలసిన విషయం _ ఏమంటే, కెమెరాతో తీసిన అతి ఉన్నతమైన ఫోటోగ్రాఫ్‌ అది 
చేసే దృశ్యం యొక్క అతిలోప భూయిష్టమైన నకలు మాత్రమే. ఈ దృశ్యంలో అతి 
(పముఖంగా ఉన్నది ఇది చూపదు- (ప్రకృతిలోని రంగులు” అని ఆ ప్రకటన చెబుతుంది” 
అందువల్లనే ఈ “లోపంిని తొలగించేందుకుగాను ఆనాటి ఆర్రిస్టు ఫోటోగ్రాఫర్‌ లు తమకు 
ఉన్న చిత్రకళా ప్రావీణ్యాన్ని ఉపయోగించేవారు. ఈ నలుపు తెలుపు రంగు ఫోటోగ్రాఫిలపై 
మెరుస్తున్న రంగులను వేసేవారు. నలుపు తెలుపుతో తీసిన ఫోటోగ్రాఫిలు సగమే పూర్తి 
అయినవిగా భావించేవారు. ఆ  ఫోటోగ్రాఫ్‌మీద రంగులను వేయటం ద్వారా (ప్రకృతిలో ఉన్న 
రంగులను కూడా చూపినట్టవుతుంది. ఇట్లా రంగులు వేసిన తరవాతనే; ఆ ఫోచోగ్రాఫ్‌లకు 


కన్వాళుల్మం నూరేళ్ళ నమాలోచనం.. 545 


న. 


సంవూర్లత్వం ఏర్పడుతుందని భావించేవారు. అందువల్లనే బంట్రోతు “మీరు వేయించుకున్న 
ఫోటోగాపు” అని అన్నాడేగాని, “మీరు తీయించుకున్న ఫోటోగ్రాపు” అని అనలేదు. దీనిని 
బట్టి పొటిగరాప్పంతులుగారు కేవలం ఫోటోగ్రాఫే కాకుండా చిత్రకళలో కూడా ప్రావీణ్యం 
ఉన్నవాడని భావించవచ్చు. 

అంతేకాకుండా నాటకంలో బంట్రోతు చెప్పిన నాలుగు మాటల్లోను, మొదటి కూర్చుకు, 
రెండో కూర్పుకు గురజాడగారు చేసిన మార్పులను పరిశీలిస్తే వారు వాడుకభాషను తమ 
కావ్యంలో ప్రయోగించే ముందు ఎంత పరిశీలన, పరిశోధన జరిపినదీ తెలుస్తుంది. తెలుగు 
రచనల్లో తెలుగు పదాలనే వాడాలని పట్టుదల గల రచయితలు చాలా మందే ఉన్నారు. ఈ 
మార్గంలో తగిన కృషి చేసి కొన్ని ఆంగ్ల పదాలకు సరైన తెలుగు సీతలు చేసేవారు. ఉదాహరణకు 
చిలకమర్తి లక్రీ్మీనరసింహంగారు కెమెరాను 'ఛాయాగగహాణ యంత్రము అనో ఫోటోగ్రాఫిను 
ఛాయావటము అసో! అన్నారు. పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు ఫోటోగ్రఫీను “ఆకార 
ప్రతిబింబము” అనో? అన్నారు. ఇట్టా కొందరు రచయితలు ఎంతో (ప్రయత్నించి ఆంగ్రపదాలకు 
తెలుగు సేతలు చేసినా అదేం పట్టించుకోకుండా సామాన్య జనం మాత్రం ఆంగ్రపదాలను 
కూడా తెలుగు పదాలను ఉచ్చరించినట్టుగా ఉచ్చరించి వాటికి ఒక కొత్త రూపాన్ని ఇచ్చి 
వాటిని తెలుగు పదాలుగా చేసేవారు. రైలు, బస్సు, రోడ్డు, కారు - ఇలా ఎన్ని వదాలైనా 
ఉదాహారించవచ్చు. ఇదే పంథాలో బంట్రోతు ఫోటోగ్రాఫిను ఛాయాపటమనో, ఆకార 
(పతిబింబమనో అనకుండా, మొదటి కూర్పులో “పొటిగ్రావు” అని అన్నాడు. అయితే రెండవ 
కూర్చు వచ్చేసరికి గురజాడగారు ఈ పదాన్ని ఇంకా మార్చివేశారు. ఇందులో బంట్రోతు 
పొటిగ్రాపు అని అనకుండా “పొటిగరావు” అని అంటాడు. ఈ చిన్ని మార్పులోనే గురజాడగారు 
తాను నాటకం రాస్తున్నవుడు, రాసిన తరువాత కూడా జనవదంలోకి వెళ్ళి (ప్రజలు ఒక 
పదాన్ని ఎలా ఉచ్చరిస్తున్నారు అనేది - ఎంత నిశితంగా పరిశీలించారు అనేది, కళ్ళకు కట్టినట్లు 
కనిపిస్తుంది. 

నాటకంలో గురజాడ గారు తిట్లను, బూతుపదాలను చాలానే వాడారు. గిరీశమైతే ఇంగ్రీషు 
పదాలను వాడినట్టుగానే తిట్లను బూతువదాలను యధేచ్చగా వాడాడు. మధురవాణితో గిరీశం 
వాదరాబాదు వస్తావా అని అడిగినప్పుడు మధురవాణి “నేనెందుకూ పూటకూళ్ళమ్మనే 
తీసుకెళ్ళండి” అని అన్నప్పుడు నిర్హాంత పోయిన గిరీశం కోపంతో “ఫ్రూటకూళృ్ళమృ్మ 
యేవయయినా పెంట పెడుతుందా యేవింటి” అని అంటాడు. “మీరు కిరస్తానం అన్న మాట 
ఇప డే ఒకరు చెప్పగా విన్నాను” అని మధురవాణి అన్నప్పుడు “పూటకూళ్ళముం డే” అయి 
ఉంటుందని అనుమానిస్తాడు. అంతలో తలుపు తోసుకు పూటకూళ్ళమ్మ లోపలికి రాగానే 
ఎటూ దారితోచక మంచం కింద దూరబోయిు అక్కడ ఉన్న వ్యక్తిని చూసి “దొంగలంజ 
సరసుణ్ణి దాచిందండోయ్‌” అనంటాడు. 


గిరీశం కాబట్టి నోటికొచ్చినట్టు మాట్టాడతాడు, ఆయన్ని అనగలవాళ్ళు ఎవరున్నారు? 
బంట్రోతు చెవులుచిల్లులు పడేటట్లు అరుస్తున్నా పట్టించుకోకుండా ఉన్నది చాలక, మాటాడిన 
తరవాత కూడా “నింపాదిగా మాట్టాడు” అని గదమాయిస్తాడు. విసుగు పుట్టింది కాబట్టే, 
తిట్టులేక “మీరు సాన్హి కలిసి “యేసుకున్న' పొటిగరావులు” అని అంటాడు. అలా అనటంలో 
ఎంత వెక్కిరింవు, ఎగతాళి, తిట్టు, బూతు అర్హం దాగిఉన్నదో ప చెప్పనక్కరలేదు. అది 
అర్హమైంది కనకనే ఇంకా పట్టించుకోనట్టు నటిస్తూ కూర్చుంటే ఇంకా ఏం మాటలంటాడోనని 
“వో నీవటోయ్‌ ఎవరో అనుకున్నాను” అంటూ వలుకరిస్తాడు. 


ఇలా మహాకవి గురజాడగారి కన్యాశుల్కంలోని పాత్రల పట్టీలో "పీరు కూడా నోచుకోని] ఒక 
చిన్ని బంట్రోతు పొత్రను నిశితంగా పరిశీలించినప్పుడు ఎన్నో విషయాలు మనకు తెలుస్తున్నాయి. 
ఇంకా నిశితంగా చూసినవ ఎడు ఇంకా ఎన్నోవిషయాలను తెలుసుకోవచ్చుననిపిస్తోంది. కొని, 


[శరత కన్యాళుల్క ల: నూరేళ్ళ నమాలోచనం... 


బిలియర్ట్‌ మార్మర్‌ ద్‌, ఆస్థాన చిత్రకారుడిదీ, మరి ముగ్గురు ఆ(శ్రితులవీ శిరంచిత్రాలు నిజ 
పరిమాణంలో వేయమన్నారు...” అని మెర్రిక్‌ వాసింది.2”. ఇంతేకాకుండా విజయనగరంలో 
ఉన్న  'కళాశాలి ప్రస్తావన మనకు కన్యాశుల్కంలోనే కనిపిస్తుంది. 


కన్యాశుల్కం మొట్టమొదటి సారి 1892 ఆగస్టు నెలలో విజయనగరం జగన్నాథ విలాసిని 
నాటక సమాజంవారు (ప్రదర్శించినపవ్వడు విజయనగర సంస్థానంలో ఆస్తాన పండితుడుగా 
ఉన్న (శ్రీ), ముడుంబై వరాహనరసింహ స్వామిగారు (వ్రాసిన నాంది (పప్రస్తావనలలో ఈ కళాశాల 
(ప్రస్తావన ఉంది. ఇందులో విజయనగరంలోని వైద్యశాలలు, ఆంగ్లభాషను బోధించే విద్యాలయాలు, 
బాలికా పాఠశాలలు, సంగీతనాట్య ప్రదర్శనాశాలలు మొదలైన వాటితోపాటుగా “సమస్త కళలను 
నేర్పే శిల్పశాలీ కూడా ఉన్నదని చెప్పడం జరిగింది... అందువల్ల పాటిగరాప్పంతులుగారు 
కూడా ఈ శిల్పశాలలో ప్రధమంగా తర్జీదు పొందినవాడై ఉండవచ్చునని ఊహించవచ్చు. లేదా 
ఆస్టాన చిత్రకారుల కుటుంబానికి చెందిన వాడైనా అయి ఉండవచ్చు. ఆస్తాన చిత్రకారుడు 
అయినా, కాక పోయినా పాటిగరాప్పంతులు గారికి చిత్రకళలో (ప్రావీణ్యం ఉండి ఉండవచ్చునని 
ఊహించేందుకు కన్యాశుల్క_ం౦లోనే మనకు ఒక చిన్న సూచన కూడా ఉన్నది. 

ఈరోజుల్లో ఫోచోగ్రఫీకి సంబంధించి మనం ఉపయోగించే పదాన్ని చూస్తే “ఫోటోగ్రాఫ్‌ 
ఎవరు తీశారు. ఎక్కడ తీశారు. ఎలా తీశారు. ఎప డు తీసింది” అని ఇట్టా “తీయుట” అనే 
పదాన్నే వాడటం జరుగుతోంది. అయితే కన్యాశుల్కంలో ఈ సందర్శ౦గా వాడిన వదం 
“వీయుటి” కాకుండా *“వేయుటి అనేది. “అయ్యామొన్న మీరు వేయించుకున్న పొటిగ్రావులు”, 
“మీరు సానిదీ కలిసి వేయించుకున్న పొటిగ్రాపు” అని మొదటి కూర్చులోను, రెండో 
కూర్పులో “మీరు సాని కఠిసి యేసుకున్న పొటిగరావులు” అని అంటాడు. ఇలా “పొటోగగ్రాఫ్‌లు 
వేయటం” అంటాడు. ఇలా ఫోటోగ్రాఫ్‌ వేయటుమనే దానిలో ఒక విశేషం దాగి ఉంది. 

భారతీయ చిత్రకళలో రంగులకు చాలా (ప్రాముఖ్యం ఉన్నది. ఎరుపు, నీలం, వసుపు 
మొదలైన ప్రధాన వర్షాల (primary ౯0101) తోపాటుగా ఆకువచ్చ, వంగపండురంగు, కాషాయం 
మొదలైన ద్వితీయ వర్ణాల _ (3600100620 ౧౦10౦౪13) నె సూటిగా వాడటం ఆనవాయితి. ఇది 
కేవలం చిత్రకళకే పరిమితం కాకుండా భారతదేశంలోని అన్నిరకాలైన కళారూపాలలోనూ 
రంగును సూటిగా వాడటం జరిగింది. చీరలు, చాపలు, ముగ్గులు, గోడలకు వేసే రంగులు, ఇలా 
ఏవి చూసినా రంగులమయమై తేజోవంతమై ఉంటాయి. భారతీయుల దృష్టి ఈ రంగులకు 
ఎంతో అలవాటు పడి ఉన్నాయి. ఇట్టాంటి సమయంలో ఏ రంగులు లేకుండా కేవలం తెలుపు 
నలువు రంగులలో దృశ్యీకరించే ఫోటోగ్రఫీ మన దేశంలోకి వచ్చింది. నిజానికి ఫోటోగ్రఫీకి 
ఉన్న గొప్ప లక్షణమే ఇది. ప్రపంచంలో మన కంటికి కనిపించే రంగులనన్నిటిని విసర్హించి 
నలుపు తెలుపు రంగులలోనే ఫోటోను సృష్టించే అవకాశం ఉంది. అయితే తేజోవంతమైన 
రంగులను చూసేందుకు అలవాటుపడిన కళ్ళకు ఇది ఒక లోపంగానే కనిపించింది. ఇంగ్రండు 
నుంచి వెలువడే ఒక పత్రికలో ప్రచురితమయిన ఒక (ప్రకటన (ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ 
భావననే, చూపుతుంది. “ఆసక్తిగల ఫోటోగ్రాఫర్‌”, ఆ (ప్రకటన తెలియజేస్తుంది. “ఖచ్చితంగా 
ఖండించవలసిన విషయం _ ఏమంటే, కెమెరాతో తీసిన అతి ఉన్నతమైన ఫోటోగ్రాఫ్‌ అది 
చేసే దృశ్యం యొక్క అతిలోప భూయిష్టమైన నకలు మాత్రమే. ఈ దృశ్యంలో అతి 
(పముఖంగా ఉన్నది ఇది చూపదు- (ప్రకృతిలోని రంగులు” అని ఆ ప్రకటన చెబుతుంది” 
అందువల్లనే ఈ “లోపంిని తొలగించేందుకుగాను ఆనాటి ఆర్రిస్టు ఫోటోగ్రాఫర్‌ లు తమకు 
ఉన్న చిత్రకళా ప్రావీణ్యాన్ని ఉపయోగించేవారు. ఈ నలుపు తెలుపు రంగు ఫోటోగ్రాఫిలపై 
మెరుస్తున్న రంగులను వేసేవారు. నలుపు తెలుపుతో తీసిన ఫోటోగ్రాఫిలు సగమే పూర్తి 
అయినవిగా భావించేవారు. ఆ  ఫోటోగ్రాఫ్‌మీద రంగులను వేయటం ద్వారా (ప్రకృతిలో ఉన్న 
రంగులను కూడా చూపినట్టవుతుంది. ఇట్లా రంగులు వేసిన తరవాతనే; ఆ ఫోచోగ్రాఫ్‌లకు 


కన్వాళుల్మం నూరేళ్ళ నమాలోచనం.. 545 


న. 


19. 


20. 
2, 


22. 
క్‌ 


24, 
25, 


26. 


27, 


28. 
29, 


30. 
Sl; 


32. 


3౩. 


చె. 


సెదే: పుట: 372. 

Cutsnuan, Judith Mara. Through Indian Eyes, New York, 1982. P.86. 
శ్రీమతి “ఎమిలి ఎం. మెర్రిక్‌' 1879 - 1893 మధ్య ప్రాంతంలో వ్యక్తి చిత్రకారిణిగా 
"పేరుపొందింది. బ్రిటన్‌ దేశస్థురాలు. ఆ ప్రాంతంలోనే భారత దేశానికి వచ్చి వివిధ 
సంస్టానాలతోపాటుగా విజయనగరం వచ్చి చిత్రాలను వేసింది. మనదేశంలో తన అనుభవాలను 
‘With Palette in Eastern Palaces’ అనే పుస్తకంలో పొందుపరిచింది. 1899లో లండన్‌ లో 
ప్రచురించబడింది. ఈ పుస్తకం చదివే అవకాశం కలిగించిన గూటాల కృష్ణమూార్తిగారికి, అందుకు 
దారి చూపిన ఆరుదగారికి, బాపు గారికి మరోమారు కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను. 
Merrick, E.M. With a Palatte in Eastern Palaces. London, 1899, P. 146. 
ze PP no - 1. 

ఈ 16 రూపాయల ప్రస్తావన మొదటి కూర్పులో ఉన్నది గాని, రెండో కూర్పులో లేదు. 
The India Magazine, Vol. 8 Oct. 1988 New Delhi P.24 వ్యాసం: DAS, Dr. 
Asok Kumar. Maharaja Sawai Ram Singh, The Photographer pp.22-32. 
Gutaman, Juditmara. Through Indian Eyes. 1982. New York. p. 95. ఈ 
పుస్తకంలో వివిధ నగరాలకు చెందిన ఫోటోగ్రాఫర్‌ లను గూర్చి చాలా విలువైన సమాచారం 
ఉన్నది. అయితే విజయనగరం గూర్చి మాత్రం ప్రస్తావన లేదు. ప్రస్తుతానికి కన్యాశుల్కంలో 
ఉన్నదే మనకు లభిస్తున్న సమాచారం. 

Merrik, E.M. With Pallette in Eastern Palaces, London, 1899, P. 164. మరియు 
చూడు ; ఆరుద్ర రచన గురజాడ గురుపీఠం, 1985 విజయవాడ పుట: 115 వ్యాసం: గురజాడ 
చిత్రం దొరసాని వేసిందా? 

బంగోరె (సం) మొట్టమొదటి కన్యాశుల్కము. మార్చి 1969, నెల్లూరు, పుటలు: ౫౫౮-౫ర౯ా 
Coe, Brian. Colour Photography 1987, England p. 15. 1907 లో ఇంగ్రండులో 
ప్రచురించబడిన ప్రకటనలోని భాగం. 

చిలకమర్తి లక్ష్మీనరసింహకవి. స్వీయచరిత్ర. విశాఖపట్టణం. 1957 పుట : 150 

సిద న పుట : 374, 

పానుగంటి లక్ష్మీనరసింహారావు, “సాక్రి! ఐదవ సంపుటము. చిత్రలేఖనము వ్యాసం. 1964 
వుద్రాసు వుట:1ర్‌ 

మొదటి కూర్పులో తొమ్మిది ప్రధాన పురుష పాత్రలను పేరుపేరునా పేర్కొని పదవ సంఖ్య 
(క్రింద కరటకశా,స్త్రుల శిష్యుడు, డిప్యూటి కల్మక్షరు, హెడ్‌ కానిస్టేబు, బైరాగి తదితరులతోపాటుగా 
బం(ట్రోతులు అని కూడా ఇవ్వటం జరిగింది. నాటకంలో బంట్రోతు పాత్రలు ఒకటేకన్నా 
ఎక్కువే ఉన్నాయి. రెండవ కూర్పులో ఈ బంటోతుని పాత్రల పట్టికలో ఉంచటం జరగలేదు. 


Span Magazine Feb. 1983. New Delhi. p. 23. వ్యాసం: Tierney, John. 
Insights into the universe. 


(కృతజ్ఞత: డొ. ఆర్‌ .వి.ఎస్‌, సుందరంగారి (ప్రోత్సాహం లేకుండా ఈ వ్యాస రచన జరిగి 
ఉండేదేకాదు. అడిగిన పుస్తకాలు వెతికి తీసి ఇచ్చారు. నెలల తరబడి నా దగ్గర ఉంచుకోనిచ్చారు. 
చిలకమర్తి లక్ష్మీనరసింహకవిగారి స్వీయ చరిత్రలోని ఫోచోగ్రాఫీ ప్రస్తావనను వారే నా దృష్టికి 
తీసుకువచ్చారు. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.] 


(తెలుగు, జులై 1991) 


కన్వాళుల్క 0 నూరేళ్ళ నమాలోచనం... 


బిలియర్ట్‌ మార్మర్‌ ద్‌, ఆస్థాన చిత్రకారుడిదీ, మరి ముగ్గురు ఆ(శ్రితులవీ శిరంచిత్రాలు నిజ 
పరిమాణంలో వేయమన్నారు...” అని మెర్రిక్‌ వాసింది.2”. ఇంతేకాకుండా విజయనగరంలో 
ఉన్న  'కళాశాలి ప్రస్తావన మనకు కన్యాశుల్కంలోనే కనిపిస్తుంది. 


కన్యాశుల్కం మొట్టమొదటి సారి 1892 ఆగస్టు నెలలో విజయనగరం జగన్నాథ విలాసిని 
నాటక సమాజంవారు (ప్రదర్శించినపవ్వడు విజయనగర సంస్థానంలో ఆస్తాన పండితుడుగా 
ఉన్న (శ్రీ), ముడుంబై వరాహనరసింహ స్వామిగారు (వ్రాసిన నాంది (పప్రస్తావనలలో ఈ కళాశాల 
(ప్రస్తావన ఉంది. ఇందులో విజయనగరంలోని వైద్యశాలలు, ఆంగ్లభాషను బోధించే విద్యాలయాలు, 
బాలికా పాఠశాలలు, సంగీతనాట్య ప్రదర్శనాశాలలు మొదలైన వాటితోపాటుగా “సమస్త కళలను 
నేర్పే శిల్పశాలీ కూడా ఉన్నదని చెప్పడం జరిగింది... అందువల్ల పాటిగరాప్పంతులుగారు 
కూడా ఈ శిల్పశాలలో ప్రధమంగా తర్జీదు పొందినవాడై ఉండవచ్చునని ఊహించవచ్చు. లేదా 
ఆస్టాన చిత్రకారుల కుటుంబానికి చెందిన వాడైనా అయి ఉండవచ్చు. ఆస్తాన చిత్రకారుడు 
అయినా, కాక పోయినా పాటిగరాప్పంతులు గారికి చిత్రకళలో (ప్రావీణ్యం ఉండి ఉండవచ్చునని 
ఊహించేందుకు కన్యాశుల్క_ం౦లోనే మనకు ఒక చిన్న సూచన కూడా ఉన్నది. 

ఈరోజుల్లో ఫోచోగ్రఫీకి సంబంధించి మనం ఉపయోగించే పదాన్ని చూస్తే “ఫోటోగ్రాఫ్‌ 
ఎవరు తీశారు. ఎక్కడ తీశారు. ఎలా తీశారు. ఎప డు తీసింది” అని ఇట్టా “తీయుట” అనే 
పదాన్నే వాడటం జరుగుతోంది. అయితే కన్యాశుల్కంలో ఈ సందర్శ౦గా వాడిన వదం 
“వీయుటి” కాకుండా *“వేయుటి అనేది. “అయ్యామొన్న మీరు వేయించుకున్న పొటిగ్రావులు”, 
“మీరు సానిదీ కలిసి వేయించుకున్న పొటిగ్రాపు” అని మొదటి కూర్చులోను, రెండో 
కూర్పులో “మీరు సాని కఠిసి యేసుకున్న పొటిగరావులు” అని అంటాడు. ఇలా “పొటోగగ్రాఫ్‌లు 
వేయటం” అంటాడు. ఇలా ఫోటోగ్రాఫ్‌ వేయటుమనే దానిలో ఒక విశేషం దాగి ఉంది. 

భారతీయ చిత్రకళలో రంగులకు చాలా (ప్రాముఖ్యం ఉన్నది. ఎరుపు, నీలం, వసుపు 
మొదలైన ప్రధాన వర్షాల (primary ౯0101) తోపాటుగా ఆకువచ్చ, వంగపండురంగు, కాషాయం 
మొదలైన ద్వితీయ వర్ణాల _ (3600100620 ౧౦10౦౪13) నె సూటిగా వాడటం ఆనవాయితి. ఇది 
కేవలం చిత్రకళకే పరిమితం కాకుండా భారతదేశంలోని అన్నిరకాలైన కళారూపాలలోనూ 
రంగును సూటిగా వాడటం జరిగింది. చీరలు, చాపలు, ముగ్గులు, గోడలకు వేసే రంగులు, ఇలా 
ఏవి చూసినా రంగులమయమై తేజోవంతమై ఉంటాయి. భారతీయుల దృష్టి ఈ రంగులకు 
ఎంతో అలవాటు పడి ఉన్నాయి. ఇట్టాంటి సమయంలో ఏ రంగులు లేకుండా కేవలం తెలుపు 
నలువు రంగులలో దృశ్యీకరించే ఫోటోగ్రఫీ మన దేశంలోకి వచ్చింది. నిజానికి ఫోటోగ్రఫీకి 
ఉన్న గొప్ప లక్షణమే ఇది. ప్రపంచంలో మన కంటికి కనిపించే రంగులనన్నిటిని విసర్హించి 
నలుపు తెలుపు రంగులలోనే ఫోటోను సృష్టించే అవకాశం ఉంది. అయితే తేజోవంతమైన 
రంగులను చూసేందుకు అలవాటుపడిన కళ్ళకు ఇది ఒక లోపంగానే కనిపించింది. ఇంగ్రండు 
నుంచి వెలువడే ఒక పత్రికలో ప్రచురితమయిన ఒక (ప్రకటన (ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ 
భావననే, చూపుతుంది. “ఆసక్తిగల ఫోటోగ్రాఫర్‌”, ఆ (ప్రకటన తెలియజేస్తుంది. “ఖచ్చితంగా 
ఖండించవలసిన విషయం _ ఏమంటే, కెమెరాతో తీసిన అతి ఉన్నతమైన ఫోటోగ్రాఫ్‌ అది 
చేసే దృశ్యం యొక్క అతిలోప భూయిష్టమైన నకలు మాత్రమే. ఈ దృశ్యంలో అతి 
(పముఖంగా ఉన్నది ఇది చూపదు- (ప్రకృతిలోని రంగులు” అని ఆ ప్రకటన చెబుతుంది” 
అందువల్లనే ఈ “లోపంిని తొలగించేందుకుగాను ఆనాటి ఆర్రిస్టు ఫోటోగ్రాఫర్‌ లు తమకు 
ఉన్న చిత్రకళా ప్రావీణ్యాన్ని ఉపయోగించేవారు. ఈ నలుపు తెలుపు రంగు ఫోటోగ్రాఫిలపై 
మెరుస్తున్న రంగులను వేసేవారు. నలుపు తెలుపుతో తీసిన ఫోటోగ్రాఫిలు సగమే పూర్తి 
అయినవిగా భావించేవారు. ఆ  ఫోటోగ్రాఫ్‌మీద రంగులను వేయటం ద్వారా (ప్రకృతిలో ఉన్న 
రంగులను కూడా చూపినట్టవుతుంది. ఇట్లా రంగులు వేసిన తరవాతనే; ఆ ఫోచోగ్రాఫ్‌లకు 


కన్వాళుల్మం నూరేళ్ళ నమాలోచనం.. 545 


న. 


బతికే వుంది. నాటకరంగం మీదికి రాదు. మధురవాణి దగ్గరా వుండదు. వేశ్యమాత అనగానే 
(పేక్ష్రకులలో ఒక రకమైన చులకనభావం తలెత్తుతుంది. అందుకు అవకాశం యివ్వలేదు గురజాడ. 
అసలు దృష్టి అటు మళ్ళనీడు. అంతేకాదు, తన తల్లే తనని ఇలా తీర్శిదెద్దిందనీ లోకం 
పోకడ నేర్పిందనీ - లేకపోతే తనూ అందరిసానుల్లాగే వుండేదాన్ననీ మధురవాణి చెప్తుంది. 
వేశ్య్వమాత పాత్రని యింత వుదాత్తంగా తీర్చిదిద్దిన గొప్ప మానవతావాది గురజాడ. ఆయన 
'వృత్తి'ని అర్హం చేసుకున్నాడు. (ప్రవృత్తిని అకళించుకున్నాడు. మంచి వ్యక్తిని గౌరవించాడు. చెడ్డ 
వ్యక్తిని ఎత్తి పొడిచాడు. సాటి వ్యక్తిగా ఏం చేయాలో నాటకకర్తగా అదే చేశాడు గురజాడ. 


కన్యాశుల్కంలో మధురవాణిని కావ్యనాయికగా అభివర్ణించాడు (శీగశీ,. కాని రంగంమీదికి 
తొంగి చూడని కథానాయిక సుబ్బి. రంగం మీదికి వచ్చే మధురవాణిని ఆమె తల్లి మలచినట్టుగానే 
రంగంమీదికి రాని సుబ్బిని, బుచ్చమ్మ కంటికి రెప్పలా కాపాడుతుంది. సుబ్బి బతుకు బండలు 
కాకుండా తను అడ్డుపడాలనుకుంటుంది. ఇది కనిపెట్టి గిరీశం ఆమెని లొంగదీసుకోవాలని 
చూస్తాడు. చివరిదాకా కూడా ఆ మాయావిని ఆమడదూరంలోనే వుంచుతుంది బుచ్చమ్మ. 
సుబ్బి తనలాగా అవకూడదని తపించింది. అయితే సుబ్బి పెళ్ళి తప్పిపోవడానికి ఒక్క బుచ్చమ్మే 
కారణం కాదు. కరటకశా స్త్రీ, శిష్యుడూ, వెనకవుండి చక్రం తిప్పిన మధురవాణీను. ఈ 
రకంగా కథాగమనానికి సుబ్బి పాత్ర డైనమోలాగా పనిచేసింది. 

రంగం మీదికి రాని ఏ ఒక్క పాత్రనీ కూడా గురజాడ కృతకంగా ఉటంకించలేదు. ఒక 
సన్నివేశ చిత్రీకరణకో, పాత్ర స్వభావ చిత్రీకరణకో మాత్రమే వాడుకున్నాడు. ఇందుకు కొన్ని 
వుదారణలు: డిప్తీకలెక్లరుగారి కుమారరత్నం సంజీవరావు పాత్రనే తీసుకుందాం. రంగంమీద 
కొచ్చే చాలా పాత్రలకీ యీ సంజీవరావు పాత్ర చిరపరిచితం - కరటకశ్వ్ళాస్త్రి, గిరీశం వగైరా 
వగైరా. 

ఇంకో వుదాహరణ: రామప్పవంతులికి ఒక అప్ప వుంది. కథాకాలం నాటికి ఆమె బతికే 
వుంది. రామవ్పంతులు మాటల్లోనే ఆమె “ఎప్పుడూ నా గుమ్మంలో అడుగు పెట్టలేదు”. 
మామూలుగా ఆడపడుచులకి పుట్టింటి మీదా, తోడబుట్టినవాళ్ళ మీదా మమకారం, అపేక 


అపారంగా వుంటాయి. అలాంటిది ఆమె ఒక్కసారి కూడా తమ్ముడింటికి రాలేదంశేనే 
రామప్పంతులి దగుల్పాజీతనం స్పష్టమవుతుంది. 


అలొగే లుబ్దావధాన్లుకి అనుకూలంగా సాక్ష్యం ఇప్పించడానికి పోరిశెట్టిని సౌజన్యారావు 
పంతులు పిలిపిస్తాడు. ముందు చెపుతానని ఒప్పుకుని తీరా చెప్పాల్ఫ్పొచ్చే సరికి భయపడి 
వెనక్కి వెళ్ళిపోతా నంటాడు. సౌజన్యారావు పంతులు అమాయకంగా కారణవముడుగుతాడు. 
అప్పుడు పోలిశెట్టి తన ఇంటావిడకి జబ్బుగా వుందని తప్పించుకుంటాడు. సౌజవ్యారావు 
ఏం చేయలేక నిస్సహాయంగా వూరుకుంటాడు. ఇలాగే సాక్ష్యమిస్తానని ఒచ్చిన _ అసిరిగాడు 
కూడా భయపడి వెళ్ళి పోతానంటాడు. ఎందుకెళ్ళిపోతావని హెడ్డు నిగ్గదీస్తే మా అమ్మకి బాగా 
లేదంటాడు. పోలీసువాడు గనక (సౌజన్యారావు పంతులులాగా మెత్తగాకాక) “ఈ కబురు నీకెలా 
తెలిసిందిరా?” అని గద్దిస్తాడు. అప్పుడసిరిగాడు తడబడుతూ “మన వూరు బండోళ్ఫొచ్చినారు 
బాబూ” అంటాడు. వీటిని బట్టి చూస్తే తెరవెనుక పాత్రల విషయంలో కూడా గురజాడ 
ఎంత జాగ్రత్త వహించాడో మనకి బోధపడుతుంది. 


నాటక ప్రదర్శన గురించి ఓసారి మహాకవి (శ్సశీ, ఇలా రాశారు - “ఒక నాటకం 
స్టేజి మీద ఆడుతున్నప్పుడు అదే సమయంలో ఇంకో రెండు నాటకాలు (ఒకటి నేపథ్యంలో, 


ఇంకొకటి (షేక్షకులలో) జరుగుతూ వుంటాయి. ఈ మూడూ ఏ అపుశుతులూ లేకుండా 
ఒక్క లయకు పెనచుకున్నవ్వడే నాటకం రక్తి కట్టిందంటాము.” 


నాటకప్రదర్శన గురించి కీ త్‌ అన్న ఈ మాటలు కన్యాశుల్కం నాటక రచనకి 
అన్వయించి చూద్దాం. ఇంతకుముం వివరించినట్టు నేపథ్యం అంటే రంగం వెనక వున్న 


CED OY యూ రేళ్ళ నమాలో చనల... 


పాత్రలు. అలాగే _పేక్షక్ర లోకం అంటే భావి సమాజం. ఈ మూడింటిని ఎంతో చాకచక్యంతో 


మేళవించాడు గురజొడ. 


కనా శుల్కంలో విశిస్టత. 


రంగం మీదికి రాని పాత్రలు: 


MND NWN = hu fr prt hed pl a Fm 
నీంసిప్‌ ంఐణనసణరాజ బసిడం 


టు శం టప సి సు క 
వే న 


కన్యాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం.. 


Co ర స స E 


డాన్సింగర్డు 

చెంకుపంతులుగారి కోడలు 
వెంకటేశం యొక మాస్టారు 
బంగాళీవాడు (ఊళ్ళో లెక్చరిచ్చిన) 
మునసబుగాది పిల్లలు 
పొటిగరాప్పంతులు 
పొటిగరాప్పంతులుగారి నౌకరు తండ్రి 
పూటకూళ్ళమ్మ తండి 
పెళ్ళీకొడుకు వారసులు 
పురోహితుడు 

అగ్నిహోత్రావధాన్లు పెద్దన్న దిబ్బావధాన్లు 
బుచ్చబ్బి కొెట్సుకు 

నిమాన వారి కుజ్లాడు 

డిపీ కలెకరుగారు 

ర చిం 


. రామావధాన్లు (గిరీశం మేనమామ) 


గుమాస్తా 
. వకీలు 
సుబ్బి 
కరటకశా స్త్రి, పెళ్ళాం 
కరటకశా షి, కూతురు 


బండినాడి ఊరి హెడ్‌ కానిస్పైబుల్‌ 
గిరీశం సెత్తం డ్రి 

కాకినాడ వకీలు (కరటకశా స్త్రి, కుదిర్చిన) 
గిరీశం పెత్తండ్రి - కాకినాడ కల్లా 
తెలివైన ప్లీడరు 

రామావధాన్లు - కృష్ణారాయప్పురం 
మునసబు 

అక్కాబత్తుడు 

బండా 

ఇన స్పెక్షరు 


. రావినాయుడు 


ఈ మేళవింపు మదే ఇతర నాటకంలోనూ 


కనిపించదు. అటే 


డిపీకలెకరుగారి కుమారరత్నం సంజీవరావు 
వా! చి 
ఉర్లాం బసవరాజు 
అసిరిగాడు 
అంకి 
రాంభొట్టుగారి అచ్చమ్మ 
పోస్టు జవాను 
పోలిశెట్టి కూతురు 
పోలిశెట్టి కూతురు యొక్క బిడ్డ 
కొండిభట్టు నాన్న 
పోలిశెట్ట కొడుకు 
శంకరాచార్యులు 
సూప ర్నెంటు 
పిల్లతో వున్న రెండో పెళ్ళి దొరసాని 
రామప్పంతులు అప్ప 
గుఆపాడు 
ఈ 
స్మాలెట్‌ దొరగారు 
తాసిల్దార్‌ 
ఇన స్పెక్షర్‌ 
స్తీ పునర్వివాహ సభ కార్యాధ్యక్షుడు 
రామయ్యపంతులు 
మునసబు కోర్టు 
పంతులు 


వకీలు వెంకట్రావు 


. పోలిశెట్టి పెళ్ళాం 
ఉం 


అసిరిగాడి తల్లి 

మన ఊరి బండో 

గుంటూరు శాస్త్రి కర్పించిన పాత్రలు 

గుంటూరు శా,స్త్రుర్లు పించలి కొడుకు 
రా భా 

డిపీ కలెకరు 

An) ఎ 

నలబిలిలో చెంకటశా స్తులుగారు 

ఉం ఈ 

గుంటూరు శాస్త్రులు మేజరు కొడుకు 

గుంటూారు శాస్త్రులు బావమరిది 


(నూరేళ్ళ కన్యాశుల్కం నంచిక్స) 


పరిచ్చేదం 


గిరీశం పాత్ర: చర్చా వేదిక 


దొంగను దొంగే వట్టాలన్నట్టు, వేషధారిని వేషధారే కనిపెట్టాలి. అనాడీ గానీ అచ్చాడీగానీ 
కనిపెట్టజాలరు. టోపీ వ్యవహారాలను చూసీ చూడంగానే వాసన వట్టులేరు. అలా పట్టాలంశే ఒకరు 
నిజజీవితంలో కూడా నటుడు కాగరిగి ఉండాలి. కరటకశా, స్త్రి అలాంటివాడు. గిరీశం మాటలు 
వినగానే పోళ్చేసి అవురించకముందే పేగులన్నీ లెక్కటబెస్టేసి “పెందరాలే వీణ్ణి తోవవట్టించాలి” 
అనుకున్నాడు. కార్యాంతర వ్య(గ్రుడైనందుచేత అనుకొన్నదాన్ని ఆచరించలేకపోయాడు. అందుచేతనే 
మ.రా.దా (క్రీ యన్‌. గిరీశంగారు అందని మావి జామివండుతోబాటు అగ్నిహేోత్రావధాన్లు 
కుమార్తె బుచ్చన్మును గూడా దాదాపు చేజిక్కించుకోగలిగాడు. 


గిరీశం పాత్ర: చర్చావేదిక 


“పగతి' వారపత్రిక (ప్రారంభసంచికలో (శ్రీ, కె.వి. రమణారెడ్డి “గిరిశం 
ది పొయెట్‌' అనే శీర్షికతో ఒక వ్యాసం వ్రాశారు. తరువాత (శ్రీ 
కొడవటిగంటి కుటుంబరావుగారి వ్యాసంతో ప్రారంభమైన చర్చ 
గిరీశం పాత్రను ఎన్ని విభిన్నమైన కోణాలనుంచి చూడవచ్చునో 
తెలియచేస్తున్నది. 1969 మార్చి 21వతేదీతో ప్రారంభమైన ఈ 
చర్చావేదిక ఆగష్టు 8తో తిరిగి శ్రీ, కె.విరమణా రెడ్డిగారి వ్యాసంతో 
ముగింపుకువచ్చింది. దాదాపు 4నెలలకుపైగా సాగిన ఈ చర్చా వేదికలో 
వచ్చిన వ్యాసాలనన్నింటిని ఇక్కడ పొందు పరుస్తున్నాము. సం 


అందరూ గిరీశమంతటివాళ్ళె ఉంకే అతని ఆట మొదటనే కట్టి ఉండేది. కొసవరకూ 
అతను ఆడిందల్లా ఆటు, పొడిందల్లొ పాట, చెప్పిందల్లా కవిత్వమూ, చూసిందల్లా పాండిత్యమూ 
అయి, ఉండేది కాదు. “౨20010 కథ అడ్డంగా తిరిగింది" అని ఎప్పుడనగానో అని నిష్క్రంమించి 
ఉండును. అలా చెయ్యలేదు. గనుకనే కథ అంత రంజుగా తయారయింది. నాటకంతో 
తన సంబంధం బాదరాయణ సంబంధమే అయినా, కనీసం అందరి పాొనకాలలోనూ పుడకగా, 
చప్పిడి సాంసారిక విషయాలకు మసాలాగా, ఎందెందు వెదికిచూస్త అందందే ఉండి నానా 
గల్లంతూ గమ్మత్తూూ చేయగలిగాడు. 

ఎవరీ గిరీశం? ఏమి టీతని కథా కమూమీషూ? 


“గిరీశంగారు కవి - మహాయోగ్యమైంన చిన్నవాడు.” అని మధురవాణికి (1) గిరీశం 
గుణయోగ్యతల గురించి సౌజన్యారావుగాక మరెనరు చెప్పగలరు? ఆయన అచ్చాడి, పైగా, 


కీన్యాూళుల్భు ౨: నూరేళ్ళ సనూాలో చనం... బాదాడు బాబా డా (వవ ౧) 


గిరీశంతో అఫ్టే వరిచయమూ లేదు, రామవరం నుంచి ఒక యోగ్యతా పత్రం పట్టుకువచ్చి 
తనకు చూపితే నిజమే కాబోలు ననుకున్నాడు. ఆ పుత్రం రాసింది సంఘ సంస్కరణోద్యమ 
నాయకుడేనాయె! నమ్మకపోవడం ఎట్టా? 

మేనమామ వద్ద పుట్టింటి గొప్పలు చెప్పినట్టుగా, మధురవాణి వద్ద గిరీశం గురించి 
చెప్పడమే తమాషాగా ఉంది. అతని యోగ్యత ఆమెకు స్వానుభవంవల్ల యిటీవలే తెలిసింది. 
అంతేగాని, మొదట్లో తనకుమాత్రం ఏమెరిక? “ఆయన యంత చదువుకున్నాడు. ఆయనకు 
యంత ప్రఖ్యాతి వుంది! నేడో రేపో గొప్ప వుద్యోగం కానైయ్యుంది,” అని తానుమూత్రం 
అనాడి అయి, పెద్ద కితాబే ఇచ్చిందికాదా గిరీశానికి మొదట్లో? నాటకం చివర్డ్‌ కూడా 
జీవిత రంగస్తల నటశేఖరుడైన గిరీశం గురించి పెద్ద మనుషులకు గూడా పెద్ద (భమలే 
ఉన్నాయంకేనే తనకు విడ్యూరంగానూ వివరీతంగానూ కనిపించింది. ఆ (భ్రమల వల్ల మరెందరు 
దెబ్బతింటారో? కాబట్టి ఈ వేషధారి ముఖానికి తగిరించుకొన్న ముసుగును చీర్చివేసి అతని 
నిజరూపం చూపాలి. లేకుంటే విడూరంగా కనిపిస్తున్నదే వైపరీత్యంగా పరిణమించవచ్చు. 
(ప్రమాదం వంకాయలతో మొదలై. చొంకాయలదాకా రావచ్చు. . 

కరటకశాస్త్రిలాగే గిరీశాన్ని రామప్పంతులు కూడా ఆదిలోనే ఉజ్జాయింపుచేసి మధురవాణి 
యెదటనే తేల్చి నోరు చప్పరించాడు: 

“గిరీశంగారు గిరీశంగారు అని పెద్ద పేరు పెడతావేమింటీ. మావూళ్ళో వున్న లుబ్బావధాన్లు 
పింతల్లి కొడుక్కాడూావీడు! గిజ్జడని మేం పిలిచేవాళ్ళం!” 

గిరీశంగారికీ ఈ గిర్రడికీ ఏం సంబంధం? నకలుకూ అసలుకూ ఉన్న సంబంధమే. సత్తు 
రూపాయ మార్కెట్లో చేతులు మారి చలామణి అవుతూ ఉంటుంది. కొంతకాలానికి అది 
మారనిదని వెల్లడై మూలబడుతుంది; దానికీ దీనికీ ఏం సంబంధమో, అదే. 

సత్యహరిశ్చందద్రుజ్షి తోసి లోకంలోకి దూకివడిన గిరీశంగారి స్వస్తలమేది? అతని మాటలే 
నమ్మవలసివస్తే, తల్లి పుట్టిల్లు మాత్రం రాజమహేంద్రవరం; పెత్తండ్రిది కాకినాడ; పెత్తల్రి 
లుబావధాన్లకు సయౌనా తల్లీ గనుక వాళ్ళది రామచంద్రిప్పురాగ్రవారం. మరి ఇతనిది ఏ ఊరు? 
ఇతనిదికాని ఊరేలేదు. లోకమే ఇతని ఊరు; సత్రమే భోజనశాల; మఠమే నిద్రామందిరం. ఇతని 
విద్య; పూనా డక్కన్‌ కాలేజీలో చదివానంటాడుగాని, కొలేజీ గుమ్మమైనా చూసి ఉండడు. 
పూనా సరేసరి. వృత్తి? బడిపిల్లలకు ట్యూషను చెప్పి నాలుక్కాసులు సంపాయించుకోవడం - 
కాసులుకొదు, “కావర్లూ ఆ టూ్య్యూష నైనా సరిగా ఏడుస్తాడా అంకే, అతని దేగ్గర చదువుకొన్న 


a 


వెంకళేశమే అన్నట్లు 


“మీవల్ల నాకు ఒచ్చిందల్లా చుట్టు కాల్చడం వొక్క లు. పారం చెవృమం టు యెనడూ కబుర్లు 
ac ళ్‌ లం ళం 
చెవ్పడవేంకాని ఒకమారయినా ఒక ముక్క చెప్పిన పాపాని పోయి నాలూూ?” 


వెంకలుశంలాంటి అర్భ్బ కుడికి మాత్రమే కాదు. మధురవాణిలాంటి గడసర్త్లకు గూడా ఇంగ్రీషు 
పాఠం చెప్పాడు. మధురవాణి జీతమేమిస్తుంది? దేహమిచ్చింది. నమ్మకమిచ్చింది చాలదూ? 
గిరిశానికి చాలదు. అతని అక్కర్జ్ణు బోలెడు. సిగర్చేకాదు మిఠాయేకాదు, దుస్తులేకాదు-అన్నీ 
అక్క_ర్లే. అంచేతనే పూటకూళ్ళమ్మ ఇంట్లో నాలుగు మెతుకులకోసం “అరవ చాకిరీ” 
చెయ్యక తప్పలేదు. సామాన్లు కొనిపెట్టడం అందులో ఒకటి. ఇది బాగానే లాభించింది. 


కమిషన్లు సంపాయించుకోవచ్చు. సామాన్లు పట్టుకొస్తానని డబ్బు చేతవేయించుకొని నీకూ బేబే 
నీ యబ్బకూ బేబే అనవచ్చు. ఎంతటివాడికి ఎంత దురవస్థ! ఆశయాలు అకాశానివి, ఆచరణ 
అధోలోకానిది. అదే గిరీశంగారి సంకటం: బురిడీ కొట్టడం. “గోతాలు కొయ్యడం,” అతనికి 
జీననావసరం. అబద్దం ఆయుధం. హస్తలాఘవం కూసువిద్య. వంచనానయవంచన-జీవనాధారం. 


ఇదంతా అతని దృష్టికి “పోరిటిక్సు.” అందితే దివాన్షిరీ వెలగబెట్టి ఉబ్బు గాడ్‌, సన్‌ లాగా; 
అందకుంళునే యూ “పోలి[టిక్సు” శరణ్యమైంది. ఒకరు చెప్పిందల్లా బాగుందనడం ఒక 


కన్వాళుల్య_ ౦: నూరేళ్ళ నమాలోచనం... 


పొలిటికల్‌ మహ్న్మోస్త్రమే - “సమ్మోహన్నాస్త్రంి. ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికామాటలాడి 
తాను నొవ్వక ఇతరులను నొవ్వించక తిరిగే పద్దతి స్తుత్యమే. గిరీశం పొయి(ట్రీ లాగానే 


పోలిటిక్సు కూడా నేలబారు క్షుద్ర వ్యవహారం. సోలిటీషన్‌ కాజాలక పొయట్‌ అయ్యాడు. 
పొయిట్రీ రాయలేక అందమైన అబద్దాలకు దిగాడు. 


గిరీశం గిరీశం అయాడంశు జీవితం అలా చేసింది. తనలో మంచి లేకనా? బోలెడుంది. 
అయితే ఏం ఫాయిదా? దానితో గుడ్డా గోచీ వచ్చేనా, పొట్టు నిండేనా? పైగా అది తన స్వేచ్చా 
(ప్రవృత్తికి ప్రతిబంధకం; పశువుకు వేసిన ముంగారి బందం. బతకడానికి జరుగుబాటుకూ ఇది 
గుడ్డి గువ్వ కూడా చందా ఇవ్వదు. మంచిలో లేని మజా చెడ్డలో ఉంది. ఎప్పటికప్పడు 
యుక్తి; ఎప్పటికవ్వ్పడు అబద్దం; ఎప్పటికపుడు సాహసం; ఎప్పటికప్పుడు విజయం కలిగించే 
ఆత్మవిశ్వాసం; దనికి, నల్లమందుకు, తాను అలవాటుబడిపోయాడు. బయటబడుదామం టు అది 
వడనిస్తేనాణ 

“వెంకమ్మ మొగుడితో దెబ్బలాడి నూతిలో పడ్డప్పుడు నేను సాహసించి వురికి పెకి 
తీసిందగ్గిర్నుంచీ వూరంతా నేను సాక్షాత్తూ సత్యహరిశ్చం(ద్రుణ్ణిగా భావిస్తున్నారు. అడుగడుకి 
బుద్ది దాళేస్తూంటుంది గాని నేనంతవాళ్లీ కానా యేవింటి? ్నేహంపట్ట పీకిచ్చేస్తారే 
గిదీశంగారు! సాధారణులా ౫” 

బుద్ది దాట్టు వెయ్యకుండాలేగాని, గిరీశంగారు అసాధారణులే. ఇక్కడ సాధారణత్వమే 
ప్రధానం కాబట్ట సాధారణులే. అందుకనే ఆహార నిద్రాభయమైథునాలన్నీ ఒంటబటాయి. 
తలపోతలుగా వలవంతలుగా చింతలుగా వ్యసనాలుగా - ఒకదానికం లొ ఒకటి ఎక్కువగా. 
మిగతావాటి మాట అటుంచి, ఈ మైథున వాంఛ మరీ ప్రాణం కొరికేస్తుంది. “యీ సొగసైన 
ముఖం, యి తామర రేకులవంటి నేత్రాలు, యీ సోగమీసాలు” - యవ్వనోల్బణం గిరీశం 
బుద్దిని ఎన్ని దాట్టు వేయించిందో లెక్కకావాలా? ఒకటి మధురవాణిని తాను ఉంచుకొన్నాడు; 
రెండు పూటకూళ్ళమ్మ తనను ఉంచుకొంది; మూడు వెంకుపంతులు కోడలికి లవ్‌ లెటరు 
రాశాడు; నాలుగు బుచ్చమ్మను తాను నిజంగానే (పేమించాడు; ఐదు అచ్చమ్మ అతన్ని (_పేమించి 
పెళ్ళాడ్డానికి గూడా సిద్దపడి రాయబారం పంపింది. ఇంతటి (గంథసాంగుడు గనకనే 
జావళీలు కంఠతాపట్టి కాముని విరిశరాలతోనూ (ప్రబంధాలను 7రికి అంగాంగవర్షనలతోనూ 
తన పాండిత్యాన్ని ఒలకబోస్తున్నాడు. 


అయితే గిరీశంగారి దంతా ఎక్కువగా శ్రుత పాండిత్యమే. తెలుగు కవిత్వం అతనికి అట్టే 
తెలియదు. ఛందస్సు దాదాపుగా రాదు. లేకుంటే “దడ దడ వచ్చిరీ”, “తరుణీ కుచములూ” 
అని కందపద్యాన్ని ముగిస్తాడా? చాటువులు మాత్రం బాగానే తెలుసు. అవీ అన్నీ కాదు. తన 
పనులకు వనికివచ్చె వేళాకోళవు పద్యాలు. తెలుగు కవిత్వం గానీ సంస్కృత పాండిత్యంగానీ 
ఈ రోజుల్లో ఎవరిక్కావాలి? దర్శిద్రులకు మాత్రమేనని కరటక శాస్త్రి శిష్యుడికి గిరీశం 
నూరిపోశాడు. కుమారసంభవంలో కాళిదాసు వర్తనకు వంకబెట్టాడు. జాగ్రఫీ దృష్ట్యా, హిమాలయ 
వర్వతాల అసలు రూవు, కాళిదాసు కేమీ తెలియదన్నాడు. అంతా ఆధునిక విజ్ఞానం పైనే 
అతని మొగ్గు: ఆధునిక మంశే పాశ్చాత్యమే - అందులోనూ ఇంగ్రీషే ... “మా ఇంగిలీషు 
వాళ్ళు” అని అభేదం చెప్పుకొంటాడు కూడా. మైలా గీలా పాటింపు లేదు. ఒక చిన్న సైజు 
పితూరీదారన్న మాటు. 

గిరీశం మాటలు నమ్మే పనైతే చిన్ననాడే ఉపనిషత్తులు చదివాడన్నమాణు - బహుశా 
'భట్టీయం' వేయించాడేమో వాళ్ళ నాన్న. ఎటొచ్చీ సమయానికి ఏ ఉపనిషత్తు పేరూ 
గుర్తుకురాదు - కాబట్టి తానొక కొత్త ఉవనిషత్కర్త కాగోరుతున్నాడు; దాని పేరు “టాబాకో 
వనిషత్తు.” పొగ తాగిజేనే దొరలు అంతటివారయ్యారట. పొగనుబట్ట ఆవిరి ఓడలూ, బళ్నూ 
తయారయ్యాయట కూడా. అంత మాత్రాన గిరీశం మన శాస్త్రాలు చదవలేదనుకానెరు. 
వాటిల్లో తాను “వుడ్లోలుడు”, ఏమనుకొన్నారో! కాకుంటే మన శా,స్త్రాలలోని రహస్యాలను 


తన్వాళుల్కం. నూరేళ్ళ తపలాలో చనం 


పాశ్చాత్యులు పట్టుకుపోయి బాగువడ్డారు. మన వేదాల్లోనే అన్నీ ఉన్నాయిష వైఖరికి గిరీశందే 
మద్దత్తు మౌఢ్యానికి ధార్త్యం ఆసరా. 

ఇంతకూ గిరీశం కవి అవునా కాదా? అనే అన్నాడు సౌజన్యారావు. అ'నేనమ్మాడు 
వెంకశేశం. అందరూ అలా అంటూ నమ్ముతూ ఉంటి కాబోలునను కొన్నాడు గిరీశమే. 
వెంకళేశం ఇంగ్రీషు పుస్తకం 'బారోసి రీడర్‌*లో My Mother అనే వద్యం ఉంటు దాన్ని 
అనుకరిస్తూ The dంw తయారుచేశాడు గిరీశం. ఈ మాటలు కన్యాశుల్క_ నాటకం 
తాలి కూర్పులో తానే చెప్పాడు. మలికూర్పులో కూడా చెప్పిందేమిటం కే, ఈ పద్యాన్ని 
'రఫార్మర్‌' పత్రికలో అచ్చువేసే సరికి, దాన్ని చదివి బన్నిసన్‌ గుండె కొట్టుకొన్నాడని! 
అం'కే, కొన్నిసన్‌ పద్దతిలో టెన్నిసన్‌ తలదన్నేట్టు రాశానని గిరీశం తాత్పర్యం. ఇది 
స్వాతిశయం కావచ్చునేమోగాని అబద్దం మట్టుకు కాదు: ఎందుకంటే లొన్నిసన్‌ కావ్యాలలోని 
అంత్యప్రాసావిన్యాసం అచ్చం అలాగే ఉంటుంది. ఇలా తెలుగు కవిత్వంలో ఇటీవలి కాలాన 
మొట్టమొదటి “పేరడీ రాసిన ఘనత మారారాాశ్రీ, గిరీశం గారిదే. 

ఇలాంటివెన్ని గెరికాడోగాని డిప్టీకలెక్షరంతటివాళణ్ణి మెప్పించి ఆయనద్వారా మహారాజావారి 
దర్శనం కూడా చేశాడు. ఆ మహారాజా ఆనందగజపతి అయితే మరి కావలసిందేముంది? 
రొఘ్టైవిరిగి నేతిలో పడిందన్నమాశు! అలా వడలేదు గనక ఇదికూడా గిరీశంగారు కోసిన 
మరొక 'గోతొంి అనుకోవాలి. షేక్స్సియరు ఆంటోనీ అండ్‌ క్రియోపాత్రా (Antony and 
Cleopatra)లో వాట్‌ ఈజ్‌ ఇన్‌-ఎ-నేమ్‌ (What's in a name) అన్న పంక్తికి ఆశువుగా 
అనువాదం చెప్పినట్టు “పేరులోన నేమి పెన్నిధి యున్నది” అనవచ్చుగాక, గిరీశంగారి కవిత్వం 
పైత్యం ప్రకోపించినప్పుడు తప్ప మరొకప్పుడు పనికిరాలేదు. వేళాకోళానికితప్ప వినియ్యుక్తం 
కాలేదు. మొత్తానికి ఇంగిలీషులోనూ, అంతకంచు ఎక్కువగా 'బొబ్టేరీ! ఇంగిలీషులోనూ గిరీశం 
కవిత్వం చెప్పగలడన్నమాశే. అయితే అది ఎలాంటి కవిత్వమని మాత్రం అడక్కండి; లేని 
గుణాతిశయంకోసం వెతక్కండి. 

గన్స్‌ సైటు నాడిలైటు” 

అంటూ 'టాటాిలతో ముగించగల “టాటోటు కవిత్వం” చెప్పడంలో తెలుగు నాటక 
వాజ్మయాన గిరీశానికి *“సాటియుంబోటి' మరొకరున్నట్టు లేదు. కాకుంటే ప్రతాపరుద్రీయ 
నాటకంలో తురకబంట్లు కూడా కవిత్వం నేర్చుకొన్నట్లు ఛందోబద్దంగా 

ఆయన ఇందర్‌ చందర్‌ 

ఆయన జూరీసు సీజరాలీ సాందర్‌ - 

అనగలరేమో! ఇంగ్లీషు - తెలుగు, తెలుగు - ఉరుదూ మిశ్రభాషలో అంతే. 

గిరీశం కవిత్వం నిజానికి ఇదికాదు. అతను వచన కవి కూడా కాదు. అతని అంతఃకరణమే 
కవిత్య్వమయం. ఎలా అయిందంటే అతని (ప్రతి రోమమూ ఊహలమయం అయినందుచేతనే 
ఇతరులను బుట్టులో వేయడానికి తనకుతానే బుట్టలో వేసుకోడానికికూడా ఈ ఊహాశారిత్వం 
బాగా పనికివస్తుంది. అతని సంభాషణాల' శకెలాగో స్వగతాల కలాగే ప్రాముఖ్యం ఉండటం 
ఇందుచేతనే. బుచ్చమ్మను బుట్టలో శేసుకోడానోక స్వర్శాన్నీ, రంభాద్యప్పరో ప్ర్రీలనూ, 
నందనవనాన్నీ, ఆ నందనంలోకి “చం|ద్రోదయంి”లాగా ప్రవేశించే బుచ్చమ్మనీ అతను వర్ణించిన 
తీరు అతన్ని కవిహృదయం గలిగిన వాణ్ణిగా నిరూపిస్తుంది. అలాగే బుచ్చమ్మను ముందుముం 
దొకరోజున పెళ్ళాడి ప్టాదరాబాదు నవాబు వద్ద నెలకు వెయ్యి సిక్తా రూపాయల ముసాయిబ్‌ 
ఉద్యోగం చేస్తూ, భార్యాగారికి “సరుకూజప్పరా” చేయించి పిల్లలకు బళూూ గిశ్ఫూ పెట్టి, 
నౌకర్లతో, చాకర్లతో ఎలా వైభోగం వెలగబెడుతాడో వర్ణించిన తీరు, గిరీశం ఎంత విశ్వసనీయంగా 
ఊహించగలడో తెలువుతుంది. లుబ్దావధాన్గుకి రాసిన దీర్దమైన లేఖ అతని [గ్రాంధిక భాషా శైలికి 


తారా ణం. 


558 కన్యాశుల్భ_ ౦: నూరేళ్ళ నమాలోచనం... 


వచ్చిన చిక్కంతా ఎక్కడంటే, అబద్దానికీ నిజానికీ మధ్యగల రేఖ, గిరీశం మాటల ధాటికి 
జంకి చెరిగిపోతుంది. అబద్దాన్నీ నిజమనిపించగలడు. తెలియనిదాన్నిగూడా తెరిసిపోయిందన్నట్లుగా 
చూపించగలిగిన స్పై, ఊహనుగూడా వదహారణాల వాస్తవమన్నట్లు భ్రమింప చెయ్యగలడు. అదే 
అతని (ప్రజ్ఞ. ఆట్టానికి రామప్పంతులూ అబద్ద్రమాడుతాడు. అ “లౌక్య మనుకొంటాడు. ఆ 
అబద్దం కొంవలార్పుతుంది. గిరీశం అబద్దమాడినా ఎవరూ స్ట్రపడరు. ఒకవేళ నష్ట్రపడినా, 
తానూ పెద్దగా బావుకొనేదేమీ ఉండదు. పైగా ఈ అబద్దమే అతన్ని బతికిస్తున్నది. కష్టాలు 
మరిపిస్తున్నది. ఇతరులను తత్కాలానికి మురిపిస్తున్నది. 

కళ అనేది - కావ్యకళ కూడా - అందమైన అబద్దంలాంటి దనుకొన్నట్టయితే, గిరీశం సదరు 
కావ్యకళా పారంగతుడన్నమాశే. గిరీశం బ్రాండు అబద్దానికి, కవి ఊహోశక్తి కెంతపాటవం 
కద్దో; అంతా కద్దు. ఇదంతా వట్టి కవిత్వం లెమ్మన్నవ్వడు, అబద్దమనిగాకున్నా కల్పనా కథ 
అని లోకంలో ఒక అర్హం ఉంది. ఆ కల్పనా కథలకు గిరీశం పెట్టిందే భిక్ష నిజానికి, తెలుగు 
కవిత్వంలో కాల్పనికోద్యమానికి గిరీశం అరుణరేఖ. వేషం ముమ్మూర్తులా భావకవుల వేషమే. 
లాల్చీ, సోగమీసాలు, జులపాలు వగైరా. ఇతివృత్తం ఆత్మాశయమైన ప్రణయమే, ఎటొచ్చీ, 
భావకవులు గిరీశంకంచు తెలుగుమీరారు. అతనికి షేక్సియరు, కాదంటే టెన్నిసన్‌ వరకూ 
కాస్త కాస్త తెలుసు. షెల్లీలూకీట్పులూ, స్విన్‌ బర్న్‌ొలూ అతనిదాకా దిగిరాలేదు. అతను 
కాలానికంబ వెనుకబడిపోయాడు. అతని పదబంధాలూ వగైరా పాతగిల్లిన సరుకు. అయితే 
ప్రణయ వైఫల్యంవల్ల ఆత్మహత్యకు వూనుకొంటాననడంలో భావకవుల కెవరికీ తీసిపోలేదు. 

ఈ కవిత్వమే చివరికి గిరీశాన్ని మళ్ళీ రోడ్డు పట్టించింది. మనుష్యులమధ్య మెసలుతున్న 
వాడు వాళ్ళ బలహీనతలనూ, అమాయకత్వాలనూ ఇలా నిర్దాక్షిణ్యంగా తన స్వవ్రయోజనానికి 
వాడుకోవడంలో మరీ ఇంత స్వాతంత్ర్యం వహింపగూడదు. మనుషులను వట్టి పావులుగా 
చేసుకొని వాళ్ళ సుఖదుఃఖాలతోటి ఆటాడగూడదు. బుచ్చమ్మను నిజంగానే (ప్రేమించినా, ఆమెను 
నమ్మించడానికి ఎంత కవిత్వం ఖర్చుచేశాడు! చివరిదాకా అతను మారలేదు. లుబ్జావధాన్లు 
ఉరికి భయవడుతూంటే, బంధువైనవాడు అతనికి వచ్చే సాక్ష్యాలను పాడుచేస్తాడా? అతని 
ఆస్తిమీద కన్నువేసి 'నువ్వు జైలుకు వెళ్ళినా, ఉరికంబమెక్కినా నీ ఆస్తి మాత్రం నాపరం చేసి 
పో' అన్నట్లుగా _“పవరాఫటార్నామా” రాసిమ్మంటాడా? చివరన సౌజన్యారావు సమక్షంలో 
మధురవాణి తారసవపడినప ఎడు, తన బతుకు బట్టబయలు గొనున్నషప్పుడు 

“దాసోహం టు ది అన్నోన్‌” 
అనవలసి వచ్చింది. ఈ Unknown అన్నది విధిగానీ, దైవశక్తిగానీ కాదు; సమాజం మాత్రమే. 
పీ సమాజాన్ని, ఇంతవరకూ తాను కవిత్వాన్ని పోలిన అబద్దాలతో మోసగించాడో ఆ సమాజమే 
ఇప్పుడు కలదెలుసుకొని అతన్ని పట్టి నిలిపేసింది. అతని పోరిటిక్సు కట్టింది. 

“Damnit కథ అడ్డంగా తిరిగింది.” 

అవును, అడ్డం తిరిగింది. జీవితంలో కూడా ఇంత “కవిత్వం” చెప్పే నేర్చరికి అలా 
తిరక్క తప్పదు, ఆ తర్వాత? గిరీశం గుడ్చయిగామారి కాలేజీలోచేరి, చదివి, బుచ్చమ్మను 
పెళ్ళాడగల యోగ్యత సంపాయించుకొంటాడా? అలా అనిపించదు. ఎక్కడినుంచి వచ్చాడో 
ఆ జీవితం చీకటి కోణాలలోకే నీడగా మళ్ళిపోయి ఉంటాడు. ఇళతకొ లోటు "వహుకో "మానవ 


మహానాటకంలో తల దూర్చి చివరకు తలబొప్పి కట్టించుకోడానికి వేషధారణకు ఉపక్రమించి 
ఉంటాడు. అతను బహురూపి మాత్రమేకాదు - చిరాయువు కూడా. 


('పగతి' వారవ(ికు మార్చి 21, 1969) 


కన్యాళుల్శు 0 నూరేళ్ళ నమాలోచనం.. 


గిరీశ మా? 


రచయిత రాసిన ప్రతి నవలలోను, నాటకంలోను, కథలోను ఆ రచయితభావాలు 
చెప్పటానికి ఒక పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. గిరీశం పాత్రకు ఆధారం “వేరే ఎవరున్నారోయ్‌? 
అప్పారావే!' అన్న బుర్రా శేషగిరిరావుగారి వాక్యాన్ని ప్రమాణంగా తీసుకున్నారు కొడవటిగంటి 
కుటుంబరావుగారు. బుర్రా శేషగిరిరావుగారు అప్పారావుగారి శిష్యులే గనక ఆ మాటు 
కొట్టిపా రెయ్యటానికి వీలులేదు. అలా అని అప్పారావే గిరీశం అన్న మాటను అంగీకరించడానిక్తీ 
వీలులేదు. 

వితంతు వివాహం అంగీకరించే పెద్దల వాదంలోని 'అతిి'ని సున్నితంగా యొత్తడానికి గిరీశాన్ని 
వాడుకున్నాడు రచయిత. అదేకాదు, తాను" నమ్మిన సిద్దాంతాలను చాలా వాటిని గిరీశం 
ద్యారా చెప్పించాడు. అవన్నీ గిరీశానికి అప్పారాన్రుకి ప్రాతినిధ్యం వహించటం కూడా ఒక 
కార్యక్రమం అనే నిరూపిస్తాయి. మరి గిరీశం గిరీశంలాగే చేసిన పనులు అప్పారావుగారికి 
అంటగట్టలేంగదా. గిరీశానిది (శుతపాండిత్యం. అప్పారావుగారిది విశ్రుత పాండిత్యం. భాషా 
విషయకంగా అప్పారావుగారు చేసిన సిద్దాంతాలు గిరీశం ద్వారా ఎక్కువగా చెప్పించలేదు. 
కావ్యాల గురించిగాని, శాసనాల్ని గురించిగాని ఆయన చేసిన పరిశోధన కొమర్రాజు, మల్లంపల్లి 
మొదలైనవారు చేసిన కృషికి తీసిపోనిది. ఈ విషయాలలో అప్పారావు దోవకి గిరీశం రాడు. 

పాత్ర పోషణ విషయంలో రచయిత సృష్టించిన అన్ని పాత్రలకు రచయితే బాధ్యుడు. 
రచయితకు ఇష్టమైన విషయాలను ఒక పాత్ర నోటివెంట విన్నంత మాత్రాన - ఆ పాత 
రచయిత అని న్నిరయించటం తొందరపని. సౌజన్యారావు వంతులు అప్పారావు వంతులు 
కొదా - తను నమ్మిన సిద్దాంతాన్ని సౌజన్యారావు పాత్రతో అప్పారావు గారు అనిపించలేదా. 
మనవాళ్ళయ్య పాత్ర ఉంది. ఆ పాత్రతో 'ఆకాశంబుశూన్యంబు' అనిపించాడు రచయిత. 
చిన్నయసూరి బంధువుల్లో మన వాళ్ళయ్య అనే వాడున్నాడని, చిన్నయసూరి వెన కేసుకువచ్చిన 
(గ్రాంధిక భాషను ఎగతాళి చేయటానికి ఆ పాత్రతో ఆ మాటచెప్పించాడని వరిశోధకుల 
అభిప్రాయం. అలా ఒక్కోచోటనుంచి ట్రక్‌ పాత్రను ఏరుకొని ఉండవచ్చు. నాటకంలో రక్తికోసం 
కొన్ని పాత్రలను సృష్టించుకొని ఉండవచ్చు. “ఆ పువ్వేదో కవిగారికి ఇష్టంలేదట. ఇష్టంలేకపోతే 
ఎవడిక్కావాలి” అన్న కరటక శాస్త్రులు శిష్యుడి అభిప్రాయం అప్పారావుగారిది కాకూాడదా? 

అందువల్ల ఏ పాత్రతో నైనాసరే అవకాశం వచ్చినపడు తను నమ్మిన విషయాన్ని 
ప్రచారం చేస్తున్నట్టు చెప్పటానికి అప్పారావుగారు వెనకాడలెదు. ఒక పాత్రకే అంటి పెట్టుకుని 
ఉండేట్టుయితే ఆయనకంతటి విశాల దృకృథంతో కూడిన అభిప్రాయాలు చెప్పటానికి అవకాశం 
ఉండేదికాదు. 'నమ్మించోట చేస్తే లౌక్యవూం నమ్మంచోటచేస్తే మోసవూలి అన్నప్పుడు 
నియోగి లౌక్యాన్ని - “బాహ్మల్లో ఉన్నంత మాలకూడూ, కంగాళీ మరెక్కడా లేద,న్నప్పుడు 
తన కులాన్ని కూడా దుమ్మెత్తిపోస్తూ మహా నాటకరచన చేసిన అప్పారావుగారికి గిరీశంలోని 
చుర్గుకకాలంటగట్టుటుం మంచిదికాదు. అప్పారావుగారిలో దుర్గణాలుండవచ్చు. రసకులకవి 
అనవసరం. అలాగే అప్పారావుగారి అభిప్రాయాలు కొన్ని గిరీశం నోటివెంట రావచ్చు. మిగతా 
పాత్రల నోళ్ళవెంట వచ్చిన చాలా అధిప్రాయాలుకూడా ఆయనవే కదా! ఒక్క. గిరీశం 
పొత్రవంశకే నోళ్ళు తెరుచుకుని చూడటంకంచు మిగతా ఏయే పాత్రలద్వారా అప్పారావు 
నమ్మిన సిద్దాంతాలను వినవచ్చో తెలుసుకుంటే బావుంటుంది. 


(562 


కనధ్యాకుల్యు అః నూరేళ్ళ నమాలోచనం... 


ఇది కుటుంబరావుగారు చెప్పింది తప్పనటానికి కాదు. గిరీశం అప్పారావే అనవలసిన 
అవసరం లేదని చెప్పటానికి; ఇంతటి మహా నాటక రచన మరో భాషలో జరిగితే ప్రతి 
పాత్రమీద ఎంత నిశితమైన పరిశీలన జరిగేదో అని విచారించటానికి. కన్యాశుల్కం గొప్పతనాన్ని 
ఇంకా కొందరు పాతరాతి యుగంలో అంగీకరించక ముందే దానికంటు మేం గొపు నాటకాలు 
రాశాం అని ఆధునికులు కన్యాశుల్కం మీద దుమ్మెత్తకుండా వివరించటానికి - ఒకరి కృషిమీద 
కాకుండా ఎవరి అభిప్రాయాలు వారు వివరిస్తే వాటిని గుదిగుచ్చుకొని మా భాషలోని గొప్ప 
నాటకం గ్‌ి”ొప్పతనం ఇదని అందరికి చాటి చెప్పటానికి. 


(“వగతి" వారవ(తికః వ్యపిల్‌ 11, 1969) 


కన్వాళుల్కం. నూరేళ్ళ నమాలోచనం.. 


౨63 


లు. 


గిరిశం వాతపై లేఖు 


TT కొడవటిగంటే కుటుంబరావు | 


అప్పారావే గిరీశమూ అని “పార్కర్‌'గారు అడిగారు. అనవసరమైన (ప్రశ్న. గిరీశం పాత్ర 
వెనక ఎవరన్నా నిజమైన వ్యక్తి ఉన్నాడా అంతు అప్పారావు అని మా గురువుగారు డా. 
బుర్రా శేషగిరిరావు గారన్నారు. ఆయన అన్న మాటకు ఆధారాలు నేను వెతుక్కున్నవి. 
నాటకకర్త నిస్సందేహంగా ఏ పాత్రద్వారానైనా తన అభిప్రాయాలను వెలువరించవచ్చు. కాని 
అన్ని పాత్రలూ నాటకకర్తకు ప్రాతినిధ్యం నహించలేవు. గిరీశం అప్పారావుకు అనేక విధాల 
(ప్రతినిధి అని మరోసారి చెబుతున్నాను. అంతమాత్రాన అప్పారావు గిరీశం కాడు. గిరీశం 
అప్పారావూ కాడు. 

సంపాదకులు అనుమతిస్తే గిరీశం పాత్ర గురించి లోగడ సూచనగా చెప్పిన సంగతి ఒకటి 
స్పష్టం చేస్తాను. గిరీశం పాత్ర విశ్లేషణానికి నిలబడదు. కె.వి. రమణారెడ్డిగారు అడిగినట్లుగా 
గిరీశం ఏ వూరివాడు? అతని తల్లిదండ్రులెవరు”. అతను ఎందాకా చదువుకున్నాడు? వూనాతో 
అతనికి గల సన్నిహిత సంబంధం ఏమిటి? ఇలాంటి (ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. 
అతనిది (శ్రుత పాండిత్యం అని తేల్చటం తేలిక. కాని [శ్రుతపాండిత్యం గలవాడు దాన్ని 
(ప్రదర్శించటానికి చాలా ప్రయాసపడతాడు. గిరీశం ఆరకంగా కనబడడు. అతను (వతిసారీ 
అకేషన కు రైజ్‌ అవుతాడు. ఇది గిరీశానికి (అప్పారావు సహాయం లేకుండా) ఎలా సాధ్యమైనది 
“కన్యాశుల్కం” చదివితే బోధపడదు. వెంకళేశం తరపు వాళ్ళని బార్చరస్‌ పీవుల్‌ అనే 
వాక్కు కన్యాశుల్కంలోని మిగతా ఏ పాత్రకీ లేదు! అప్పారావు అండగల గిరీశానికి మాత్రమే 
ఉన్నది అని నాకు గట్టుగా అనిపిస్తున్నది. 


(ప్రగతి వారవతిక: వ్యవల్‌ 25, 1969) 


కన్వాళుల్క ల నూరేళ్ళ నమాలోచనం... 


గిరిశం బాత 


ఏదో ఒక పాత్రలో రచయితను చూడటానికి చేసే ప్రయత్నంసరయినది కాదు. ఒక 
రచనలోని పాత్రలన్నీ రచయిత  సృష్టించినవే అయినవ డు, ఒక్క పాత్రలోనే రచయితను 
అంచనా వేయటము అర్హం లేనిది. గిరీశం పాత్ర పోషణలో అప్పారావుగారు కొంత ప్రత్యేక 
(శ్రద్ద వహించటం నిజమే. గిరీశం ఒక విచిత్రమైన వ్యక్తి అటువంటి పాత విషయంలో 
ఆమాత్రం (శ్రద్ద వహించటం అవసరమనే విషయం ప్రతి వారికీ అర్హమవుతుంది. నార, 
తన భావాలను కొంతవరకు గిరీశం ద్వారా చెప్పించారు. అయితే ఆ పాత్రను తీర్చి దిద్దిన 
తీరును బట్టి గిరీశం పలికే మాటల్లో నిజం? అంతగా కన్పించదు. 


ఆనాటి సమాజంలో మవోపిశాచంలా చెలరేగుతూ, ఎందరో అనూయకపు కన్యల జీవితాలను 
బరిగొంటూన్న “కన్యాశుల్కంల'* పద్దతి గురించి అప్పారావు ఎంతో బాధపడ్డారు. ఏవిధంగానయినా 
సమాజాన్ని సంస్కరించాలనే పట్టుదల, ఆనాటి దురవస్తమూలంగా ఆయన పొందిన ఆవేదనల 
ఫలితంగా పుట్టినదే '*కన్యాశుల్కం'*. అది ప్రయోజనాత్మక నాటకం. ఆ నాటకంలో వ్రతివారినీ 
ఆకర్షించేది ‘గిరీశం? పాత్ర. అయినా అది ముఖ్యపాత్ర అనిమాత్రం అనలేము. అందులో ఏ 
పొత్రకున్న విశిస్టత దానికుంది. ఆ నాటకంలోని (ప్రతిపాత్ర ఆనాటి సమాజంలోని ఒక్కొక్క 
తరహా వ్యక్తుల (ప్రతిబింబం. 

గిరీశం “అవకాశవాది - సమయానుకూలంగా ప్లేటు పిరాయించడం అతనికి బాగా 
తెలుసు. ఎక్కడ ఎలా “లౌక్యంిగా మాట్లాడాలో తెలిసినవాడు. డామిట్‌! కథ అడ్డంగా 
తిరిగింది అని చివరలో అంటాడు గిరీశం. కాని ఎప్పటికప్పడు మొదటినుంచీ అతని 
కథ అడ్డం తిరుగుతూనే ఉంది. అయితే సమయస్తూర్తితో ఏదోవొక ఎత్తువేసి అలా అడ్డం 
తిరక్కుండా గెంతుకువచ్చాడు. కాని చివరి దశలో అతని ఎత్తులు అతనికే బెడిసికొట్టి కథను 
అడ్డంగా తిప్పాయి, 

గిరీశం జీవనాధారంలేని వ్యక్తి. కనీస అవసరాలకోసం యేదో ఒక కక్కుర్తి ప్లాను వేస్తూ 
వుంటాడు. మాటలతో మనిషిని మోసం చెయ్యటం అతను బాగా నేర్చుకొన్నాడు. గిరీశం 
అగ్నిహోత్రావధానుల్ని జేబులో వేసుకోవటంకోసం తన పద్దతిని మార్చుకొంటాడు. దానినే 
అతను '*పొలిటికల్‌ (బ్రహ్మాస్త్రం! అంటాడు. “కుంచం నిలువుగా కొలవడానికి వీల్లేనప ౮డు 
తిరగేసైనా కొలిస్తే నాలుగ్గింజలు నిలుస్తాయి..” అనే అతని మాటలు సరిగా అర్హం చేసుకోగలిగితే 
అతని మనస్తత్వం ఎటువంటిదో తెలుస్తుంది. గిరీశం పాత్ర చాల మోడరన్‌. అతనిలో విద్యకు 
సంబంధించిన విజ్ఞానం అంతగా లేకపోయినా “లోకజ్ఞానం” మాత్రం కొంతవుంది. 

గిరీశం పైకి ఎలావున్నా తన గురించి తనకు బాగా తెలుసు. తాను చేసేపని ఫలితాలు 
ఎలా వుంటాయో అతను వూహించగలడు. “ఎక్కడ ఎవరు మక్కెలు విరగతన్నుతారో!” 
అని జా(గత్తగా వుంటుంటాడు. అయితే యితన్ని చూసి రామప్పంతులు, లుబ్బావధానులు 
లాంటివారు భయపడుతూండటం ఆశ్చర్యంగా వుంటుంది. 

గిరీశం, వెంకమ్మను నూతిలోనుంచి రక్రించినంత మాత్రాన అతను పరోపకార హృదయుడు 
అని అనలేము. ఆ _ వరిసైితిలో ఎవరయినా ఆ వనిచేస్తారు. లుబ్బావధానులు పెళ్ళి 
తప్పిపోవటానికి కారణం గిరీశం (వ్రాసిన “క్లాసికల్‌ ” ఉత్తరమే పూర్తిగా కారణం అని చెప్పలేము. 


కన్వాళుల్కం: నూరేళ్ళ నమాలోచనం.. 


చివరిలో లుబ్బావధానుల్ని 'కేసునుంచి రక్రించాలనుకొంటూ రావటంకూడా ఏదో విధంగా అతని 
ఆస్తి తనకు చెందేట్టు చేసుకోవాలనే దుర్చుద్దితోనేగాని పరోవకార బుద్దితో మాత్రం కాదు. 

గిరీశానికి బుచ్చమ్మ మీదవున్న మోహం నిజమయినదని కూడా చెప్పలేము. గిరీశానికి 
అంతకుముందే ఎంతోమంది (స్త్రీలతో సంబంధాలున్నాయి. ఎందరినో మోసం చేశాడు. 
నిజంగా అతను విడో మ్యూరేజ్‌ని ప్రోత్సహించాలనుకొనే సంఘ సంస్కారే అయినట్లయితే, 
పూటకూళ్ళమ్మను మోసంచేసి వుండకపోను. అతను నిజంగా బుచ్చమ్మను (పేమించి వివాహం 
చేసుకోవాలనుకొన్నా అది సంఘ సంస్కరణ అనే ఆశయంతో కాదనీ, అందులోనూ స్వార్ధం 
వుందనీ వాప్పుకోవాలి. బుచ్చమ్మ దగ్గర లేనిపోని డాబు కబుర్లన్నీ చెప్పి, గోతాలు తెగోసి 
చివరకు చస్తానని నాటకం ఆడి (స్త్రీ సహజనుయిన' బలహీనతను ఆసరాగా చేసుకొని ఆమెను 
తనతో లేచి రావటానికి అంగీకరింపచేస్తాడు. “... మనకి యెంత మంది నౌకర్డ్టు వుంటారు! 
యెంతమంది చాకర్ణు వుంటారు! తోటలు, దొడ్డు, గుర్రాలు, బళ్ళు. నిన్ను నడవనిస్తానా! ..” 
“... అడుగో నీ తమ్ముడు వొస్తున్నాడు. మరి మనం యీ కష్టసుఖాలు మాట్టాడుకోడానికి 
వీలు చిక్కదు. ఒక్క మాట చెప్ప. బతకమన్నావా? చాననున్నావా?” లాంటి డైలాగులన్నీ 
ఆ (త్రోవకు చెందినవే. బుచ్చమ్మతో మామూలుగా లేచి పోకుండా కొంత డబ్బు, నగలుకూడా 
తీసుకపోతాడు. బుచ్చమ్మకు డబ్బు కొంత వుందనే సంగతి గిరీశం మొదట ఆ యింట్లో 
(పవేశించగానే అగ్నిహోత్రావధాన్లుకి, కరటక శాస్త్రికి జరిగిన సంభాషణ ద్వారా (గ్రహిస్తాడు. 
వీటన్నిటి గురించీ జాగ్రత్తగా ఆలోచిస్తే గిరీశం బుచ్చమ్మమీద (ప్రేమతో, సంఘ సంస్కరణ 
బుద్దితో ఆమెను లేవదీసుకు పోలేదు అనే విషయ _ మర్ధమవుతుంది. సిగార్‌ కోసం కాపర్‌ 
ఏమైనా వున్నాయేమో చూడు వెంకళేశం అనే గిరీశం, బుచ్చమ్మను ఎలా పోషించగలడు? 

ఆమెతో వున్న ధనం, నగలే అతనికి కొంత సంతృప్తిని చేకూర్చి వుంటాయి. 

గిరీశం, బుచ్చమ్మని పెళ్ళాడి ఆమెతో కావురం చేస్తున్నట్టుగా భావించి, ఆ కథను పొడిగించి, 
“గిరీశం ది గ్రేట్‌ సిని ప్రవేశం” లాంటి పుస్తకాలు [వ్రాశారు కొంతమంది. అయితే ఆ నాటకం 
ముగింపును జాగ్రత్తగా అర్హం చేసుకోగలిగితే అలా జరగటానికి అవకాశం లేదని తేల్తుంది. 
అందుకు ఆధారం “సౌజన్యారావు. సౌజన్యారావు  ఆధునికుడు కాకపోయినా వరోవకార 
హృదయుడు, పట్టుదల గలవాడు, మంచివాడు. అతను చివరిలో గిదీశంతో “*...అరె నన్ను కూడా 
(భమింవజేస్తివే. నిన్ను మరి చేరనివ్వద్దనీ, బుచ్చమ్మను వూనాలో విడోస్‌ హోముకు వంవమనీ 
మీ గురువుగారి పేర "బలిగ్రాం యిస్తాను. ఆమె చదువుకొని (ప్రాజ్ఞురాలై తన యిష్టమువచ్చిన 
వారిని పెళ్ళి చేసుకొంటారు. లేకపోతే మానుతారు...” అంటాడు. అనడమేకాదు అలా 
తప్పకుండా ఇసి వుంటాడు కూడా. అప్పుడు బుచ్చమ్మ గిరీశాన్ని వివాహం చేసుకొనే 
అవకాశాలు చాల తక్కువ. ఆ సంగతి గిరీశానికి తెలుసు. అందుకే చివరిలో డామిట్‌ కథ 
అడ్డంగా తిరిగింది అంటాడు. 

“సంఘ సంస్కరణ)” అప్పారావుగారి జీవిత లక్ష్యం. కన్యాశుల్కు_ పద్దతిని రూపుమాపటం, 
వితంతు వివాహాన్ని (ప్రోత్సహించటం, ఆయన ముఖ్య ఆశయాలు. అందుకు కొంతమంది 
యువకులు ఆధునిక భావాలతో ముందుకువచ్చి కృషి చేయాలి. ఈ ఆశయాలను 
సాధించటంకోసం వారు ఎటువంటి కష్టాలయినా అనుభవించటానికి సిద్దవడాలి. ఆశయ 
ఫలసిద్దికోసం వారు ఎటువంటి మార్గాలనయినా అనుసరించటానికి సిద్దపడారి - అనేవి వారి 
అభిపాయాలు కావచ్చు. వాటిని దృష్టిలో పెట్టుకొనే “గిరీశం” పాత్రను సృష్టించటం జరిగింది. 


((వగతి* వారవ్యతికః వ్యవీల్‌ 25, 1969) 


(కన్యా కుల్చం: నూరేళ్ళ నమాలోచనం... 


గిరీశం ది “డెవిల్‌” 


శీ జెనీ, జీవి | 


ఆధునిక తెలుగు సాహిత్యంలో ఎప్పటికీ చెరిగిపోవి సజీవమైన పాత్రలలో ముని మాణిక్యం 
గారి 'కాంతాిన్నీ, నండూరి సుబ్బారావుగారి 'ఎంకి”నీ, అప్పారావుగారి గిరీశాన్నీ “పేర్కొనవచ్చు. 
గిరీశం సజీవమైన పాత్ర అయితే కావచ్చుగాని, ఆదర్శనంతమైంది మాత్రం కాదు. కాంతం, 
ఎంకిలలోని సౌజన్యంగాని, జాన్నత్యంగాని గిరీశంలో మనకు కనిపించదు. అర్థంలేని కొన్ని 
సాంఘికాచారాలనూ, మూఢ నమ్మకాలనూ అవహేళన చెయ్యడానికి పనికివచ్చె ఒక హాస్య 
పొత్రగా మాత్రమే అప్పారావుగారు గిరీశాన్ని వాడుకున్నారేగాని, అతన్నాక గొప్ప పాత్రగా 
సృష్టించాలనే వుద్దేశం వున్నట్టు భావించలేము. నాటకమంతా చదివిం తరువాత పాఠకునిలో 


గిరీశం పాత్రమీద పిసరంత గౌరవభావంగానీ, కనీసం సానుభూతిగానీ కలగక పోవడంలోనే 
ఈ విషయం వ్యక్తమౌతున్నది. 


కుటుంబరావుగారన్నట్టు స్తూల దృష్టికి గిరీశం చాలా మోడరనే. కాని సూక్ష్మంగా 
పరిశీలిస్తే గిరీశమొక మోడరన్‌ హిపోక్రిట్‌గా దర్శనమిచ్చే ప్రమాదం గూడా లేకపోలేదు. 
నాటకం మొత్తంమీద గిరీశాన్ని ఏ పాత్రా గౌరవించినట్లు గాని చివరంటా నమ్మినట్టుగాని 
కనబడదు, అమాయకురాలైన ఒక్క బుచ్చమ్మ తప్ప. తను చాలా గొప్పవాళ్లాని బయట 
ఎంత డప్పాలు కొట్టుకున్నా పూటకూళ్ళమ్మచేత చీపురు దెబ్బలు తినేటంతటి అధమ స్థితికి 
పథమాంకంలోనే దిగజారిపోతాడు గిరీశం, అలాగే చివరి అంకంలో “నేను లుబ్బావధాన్గుగారి 
తమ్ముళ్లీ, పరీక్షలు ప్యాసయిన వాళ్లో తెలిసిందా” అని తన ఘనత చెప్పుకోబోయిన గిరీశాన్ని 


“వెధవ ముండని తగులుకుపోయిన మహానుభావుడివి నువ్వు” అని ఒక్కమాటతో చించిపారేస్తాడు 
హెడ్‌ కాని స్రెైబుల్‌ | 


కుటుంబరావుగారు తమ వ్యాసంలో గిరీశం చేసిన కొన్ని సత్కార్యాలను పేర్కొంటూ, 
ఇతరులకు సహాయ పడటంలో గిరీశానికి నమ్మకం వున్నట్లు వ్రాశారు. కాని ఆ సత్కార్యాలు 
సైతం వీటోహొక స్వలాభాన్ని ఆశించి చెసిన. వెంకమ్మను నూతిలోంచి రక్షించడం అగ్రహారంలో 
తన పరపతిని పెంచుకొని, మంచిగా నటించి, బుచ్చమ్మతో నిరాటంకంగా (గ్రంథం నడవడానికి 
ఉపయోగపడుతుందనే వుద్దేశంతో చేసిన కార్యమై వుండవచ్చుకదా! ఇక _ లుబజ్జావధాన్ల పెళ్ళి 
తప్పించింది గిరీశంకాదు; తప్పించే ప్రయత్నం మాత్రమే అతడు చేసింది. ఆ పెళ్ళి తప్పించింది 
కరటుక శాస్తుర్యూ, రామప్పంతులూను. 

“చెల్లికి ఈ సంబంధం తపించారు కారుగదాో అని బుచ్చెమ్మ అన్నప్పుడు “అదొక్క 
టిమటుకు నాకు _ సాధ్యమైందికాదు” అని గిరీశమే తన అసహాయతను వ్యక్తం చేస్తాడు. 
ఇక గిరీశంలో మిగిలిన ఒకేఒక (ప్రత్యేకత అతని లౌక్యం. అదికూడా పూటకూళ్ళమ్మ 
ముందు వనిచేయలేకపోయింది. వెంకటుశానికి ట్యూషన్‌ చెప్పే మిషతో అన్నిహోత్రావధాన్లింటు 
బెరాయించడానికీ, అమాయకురాలైన బుచ్చమ్మను ఆకర్షించడానికీ ఉపయోగపడిందికాన్సీ ఆ 
లౌక్యం ఒక నిర్లిష్టమైన (ప్రయోజనాన్ని సాధించలేకపోయింది; చివరకు అజ్ఞాన అమాయకుడూ 
అనుకున్న లుబ్బావధాన్ల వ్యవహార దక్షత్రముందు గిరీశం లౌక్యం స్వప్రయోజనాన్ని కూడా 


సాధించలేనిదైపోయింది. నిజం చెప్పాలంటే రామప్పంతులే లౌక్యం విషయంలో గిరీశంకంలు 
నాలుగాకులెక్కువ చదివినట్టనిపిస్తుంది. 


కన్వాళుల్క_0: నూరేళ్ళ నమాలోచనం.. 


ళ్‌ ఇవె రారా ya IOUS VHT Yd "ID mee] అ క We I Cd * అతల గిం౦శెర, 
మధురవాణి జాన్నత్యం ముందు అతని వ్యక్తిత్వం వీగిపోయింది. 

“నటనవల్ల కొద్ది కాలమే లోకానికి కళ్ళు కప్పవచ్చునుగాని, నిరివిమీద బంగారాన్నీ, ఇత్తడినీ 
లోకం యేర్చేస్తుందండి.” మధురవాణి అనే ఈ ఒక్క మాటలో గిరీశం అసలు స్వరూపం 
బట్టబయలౌతుంది. గిరీశాన్ని మధురవాణి అర్ధం చేసుకున్నట్టు మరెవ్వరూ చేసుకోలేరేమో! 

మధురవాణి 'నాచి డెవిలటు.’ 

“దురదృష్ట్రంవల్ల దాని వలలో చిక్కి, మైమరచి అంధకారంలో వడిపోయిన మాటు సత్యము... 
స్వరానికి ఒక్క చచీడీ తరువాయిగా వున్న నన్ను నరకానికి లాగడానికి తిరిగి ఇక్కడ నా 
పురాకృతంవల్ల ఆవిర్భవించింది. నావంటి సిన్నర్స్‌ని సహాయంచేసి మంచివాళ్ళను చెయ్యడం 
తమ దబిరుదుగాని, (బ్రతుకు చెరచడం న్యాయంకాదు. ఐ(న్రేన్‌ యువర్‌ మెర్సీ.” గిరీశం ది 
గేట్‌, గిరీశం ది పొయట్‌, గిరీశం ది క్రిటిక్‌ ఎంత అధమ సితికి దిగజారేడో చూడండి. 

తన నాదరించి, అభిమానించి, అవసరాలు తీర్చిన మధురవాణి - తన గుట్టు బయట 
పెట్టిందనే కసితో ఆమెను గురించి పచ్చిగా బొంకడానికి వెనుదీయని కృతఘ్నుడుగా తయారైనాడు 
గిరీశం. సౌజన్యారావు బలవంతంమీద, తప్పనిసరిగా గిరీశాన్ని బయటికి లాగినా “పాపం 
అతణ్ణి (బ్రతకనియ్యండి” అనగరిగిన విశాల హృదయిని మధురవాణి. మహోన్నతమైన ఆమె 
జాదార్యంముందు నలుసుగా మిగిలిపోయాడు గిరీశం. 

“బుద్దితెచ్చుకొని బతుకు. మధురవాణిని డెవిలంటివే? నీవే డెదిల్‌” గిరీశాన్ని మందలిస్తూ 
చెప్పిన సౌజన్యారావులో మనం అప్పారావు గారిని చూడవచ్చు. 

సమాజంలో గిరీశంలాంటి ఆషాఢభూతులు ఎవ దూ వుంటూనే వున్నారు. అలాంటివారికి 
ఎప్పుడో ఒకప్పుడు పతనం తప్పదు అని చెవ్పడానికే గిరీశం పాత్రను సృష్టించి వుంటారు 
అప్పారావుగారు. ఇక పోతే “గిరీశం పాత్రను పునరుద్ధరించే ప్రతి ఒక్కరూ అతను బుచ్చమ్మను 
పెళ్ళి చేసుకున్న ఫ్ట్రే వూహిస్తున్నారు.” అన్న కుటుంబరావుగారి అభిప్రాయం సరికాదేమో 
ననిపిస్తూంది. ఎంచేతనం టే “డామిట్‌ కథ అడ్డంగా తిరిగింది” అనే గిరీశం చివరిమాటలో 
పశ్చాత్తాపం గాని బాగువడాలనే సూచనగానీ వున్నట్టనిపించదు. గ 


(వగతి” వారవ్యతికు మే 2, 2969) 


568 కన్యాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


మీ ఆరో సంచికలో కె. కుటుంబరావుగారు గిరీశం పాత్రపై లేఖ వ్రాశారు. అందులో 
గిరీశం ఏ ఊరివాడు వగైరా ప్రశ్నలు వేసి ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకవని 
చెప్పారు. అన్నిటికీ కాకపోయినా కొన్నిటికయినా తప్పక దొరుకుతాయి. 


మహారాజ, శీ, గిరీశంగారి స్వగ్రామం కాకినాడ. వారిని ఏ తల్లి కన్నదోగాని ఆవిడగారి 
పుట్టిల్లు మాత్రం రాజమహేంద్రవరం. గిరీశంగారి మేనమామ (బ్రహ్మశ్రీ, వేదమూర్తులయిన 
రామావధాన్లు గారు. దేశంలో పేరు (ప్రఖ్యాతులు పొందినవారు. ఎక్కడో కృష్ణారాయవురంలోని 
వారు సైతం రాజనుంద్రం ప్రసక్తి వచ్చినప్పుడు రామావధాన్లుగారిని ఎన్నిక చేశారు - 
అగ్నిహోత్రావధాన్లుగారికీ వీరికీ చాలా స్నేహం. రామావధాన్లుగారు తమ పెద్ద చెల్లెల్ని కాకినాడ 
కిచ్చినా, చిన్న చెల్లెల్ని రామచంద్రపురం అగ్రవోరంలో ఇచ్చారు. ఈమె కడువులోనే బ్రహ్మీ, 
లుబ్దావధాన్లుగారు వ్రభవించారు. గిరీశం గారు ఎక్కడ పుట్టినా రామచంద్రపురం అగ్రహారంలో 
పింతల్లిగారి దగ్గర కొన్నాళ్ళు పెరిగినట్టుంది. 


ఆ అగ్రహారంలోనివారు మహారాజ్నశ్సీ గిరీశం గారిని గిర్రడని పిలిచేవారు. గిరీశంగారి 
మేనమామలు అటువంటి వారయితే తండ్రితరపు బంధువులు కూడా బహుగట్టైవారు. గిరీశంగారి 
పెత్తండ్రిగారు కాకినాడకల్లా తెలివైన ప్లీడరు. ఆయన వట్టిన కేసు ఎన్నడూ పోయిందన్న 
మాటలేదు. గిరీశంగారికి పింతండ్రిగారు కూడా ఉన్నారు. ఈ _ పింతండ్రిగారు కొద్దిగా 
“రెలిజియస్‌ రిఫారము” అభిలషించేవారిలా కనబడతారు. గిరీశంగారి బాల్యంలో  వేదాలకన్న 
ఉపనిషత్తుల అధారిటీ పెరిగింది. ఈ పింతండ్రిగారే చిన్నతనంలో గిరీశంగారి చెవి నులిమి 
ఉపనిషత్తులు చదివించారు. 


గిరీశంగారి విద్యాభ్యాసం కాకినాడలోనో, రాజమంద్రంలోనో జరిగింది. ఆ (ప్రాంతాల్లో 
“సోషల్‌ రిఫారము” ఉద్యమం ప్రారంభించిన గురువుగారికి గిరీశంగారు లగి నెంటయ్యారు. సకన్‌ 
హోము” మొదలైనవి ఆ రోజుల్లో పూనాలో ఎక్కువగా (ప్రముఖమైనవి. గురువుగారితోపాటు 
లెస్టినెంటు గిరీశంగారు కూడా పూనా విజయం చేసి వుండవచ్చు. అందుచేత పూనాకి 
గిరీశంగారికి సంబంధమేమిటో ఊహించటం భావుకుల శకేమాత్రం అసాధ్యం కాదు. గిరీశంగారు 
విజయనగరం ఎప్పుడు దయచేశారో చెప్పలేంగాని గిరీశంగారిది విశాఖమండలం కాదు. వారెప్పుడూ 
ఈ జిల్లాలో ఉన్నప్పుడు 'మాదేశం' అని స్వస్థలాన్ని పేర్కొనడం కద్దు. సదరు గ్రామంలోనే డిపీ 
కలెక్షరుగారు, మునసబుగారు మొదలైన లౌకికోద్యోగుల్ని తమ “ఎలొక్వెన్సు'తో లొంగదీసుకున్నారు. 
డిప్టీ కలెక్షరుగారి కుమార రత్నంతో గిరీశంగారికి చాలా చక్కని స్నేహం ఉంది. సదరు 
కుమారరత్నంగారు అందుకే తాము ఉంచుకొన్న వెశ్యకి గిరీశంగారి ద్వారా డబ్బు పంపిస్తూ 
ఉండేవారు. యథాశక్తి “నాచ్‌ కొశ్చెను' పరిష్కరించడానికి. వేశ్యలకు విద్యా సంస్కారాలు 
చెప్పడంలో మొదటిమెట్టుగా మధురవాణికి కాన్నాళ్ళు ఇంగ్లీషు నేర్పారు. ఆనంద గజపతి 
మహారాజావారు గురజాడ అప్పారావుగారి విషయంలో సెలవిచ్చినట్లు “విద్యావంతులకు ఆడవారిపట్టు 
దయమెండు.” ఏతద్దయ కారణంగానే గిరీశంగారు ఆడవారిని, ఆడవారివంటి తదితరులని తమ 
లెక్సర్టతో ఎడ్యుకేట్‌ చేస్తూ ఉంటారు. 


కన్వాళుల్క ౦: నూరేళ్ళ సమౌాలో చనం... ర్‌ 69 0) 


గిదీశమే అప్పారావు. అప్పారా వే గిరీశం. అయితే అప్పారావుగారి అనంతకోటి రూపాలలో 


గిరీశం ఒకడు. ఆమాటకు వస్తే కన్యాశుల్కంలోని అన్ని పొత్రలూ అప్పొరావుగారే అని 
నేను జల్రీలు తెగబొడిచి సాక్ష్యం చెప్పగలను. 


ఇంతే (కావు) నంగతులు 
(సం) ఆరుద్రవాలు 


(వగతి” వారవ(ికు మే 9, 1969) 


570 కన్వాశుల్కం నూరేళ్ళ నమాలోచనం... 


గిరీశంలోని ఫాల్‌ స్టాఫ్‌ 


ఆ రవిబాబు 


గప్పాలు కొట్టడంలోను, పూటకూళ్ళమ్మతో సంబంధాలు పెట్టకోవడంలోను గిరీశాన్ని 
ఫాల్‌ స్టాఫ్‌తో పోల్చవచ్చు. “కింగ్‌ హెన్రీ ది ఫోర్తు” - మొదటి భాగంలో షేక్స్పియర్‌ 
చిత్రించిన ఫాల్‌ స్టాఫ్‌ పాత్ర ఆధారంగా గురజాడ గిరీశాన్ని సృష్టించాడని చెప్పవచ్చు. “వట్టి 
అబద్దాల పుట్టలు” అంకే వాళ్ళిద్దరి జీవలక్షణం పరిపూర్ణంగా చిత్రించినట్టు కానేకాదు. వాళ్ళు 
చెప్పేవి చాల వరకు అతిశయోక్తులు. తమ గురించి తాము డబ్బా కొట్టుకోవడం ఎక్కువ. 
అబద్దాలు చెప్పినా అవి ఇతరులకు అపాయకరమైనవి కావు. కెవి. రమణారెడ్డి అన్నట్టు 
“అబద్దమే గిరీశాన్ని బ్రతికిస్తున్నది.” ఇది ఫాల్‌స్టాఫకు కూడా వర్తిస్తుంది. ఇతరులు; తాము 
చెప్పే అబద్దాలు, కోసే కోతలు నమ్మరని తెరిసకూడా వాళ్ళు అవి మానరు. పైగా మొఖంమీద 
అడిగేస్తే ఏదో ఒక 'ఠస్సా వేసి తమ అబద్దాలను, వ్యాఖ్యలను సమర్హించుకుంటారు. 

మొదట ఫాల్‌ స్టాఫ్‌కు, గిరీశానికి వున్న సామ్యాలు పరిశీలించి తర్వాత గిరీశం గప్పాలను 
చూద్దాం. మొదట సామ్యం ఇద్దరూ గప్పాలు కొడతారు. ఫాల్‌స్తాఫ్‌ లావుగా వుంటాడు. 
గిరీశం శారీరక దార్హ్యం సంగతి మనకు తెలియదు. ఫాల్‌ స్టాఫ్‌ అప్పల రాయుడే, 
గిరిశంలాగానే. అదీగాక ఇద్దరూ పూటకూళ్ళమ్మ నెత్తిన బుట్టపెడదామని (ప్రయత్నించిన వాళ్ళే. 
ఫాల్‌ స్టాఫ్‌ *బోర్స్‌పాడ్‌ టావర్న్‌' అధికారిణి 'క్విక్‌లి (6౫10౧వుంకి అవ్వుపడ్డాడు.. గిరీశం 
పూటకూళ్ళమ్మకు సంతలో సామానుకొనిపెడతానని నెలరోజుల [క్రిందట ఇరవై రూపాయలు 
పట్టు కెళ్ళి డాన్సింగర్జు కింద ఖర్చు పెట్టాడు. పూటకూళ్ళమ్మను చూడగానే గిరీశం మంచంక్రింద 
దాక్కున్నాడు గాని, ఫాల్‌ స్టాఫ్‌ ధైర్యంగా నిలబడి “క్రిక్‌ రీకి ఒక *ఠస్పా” వేస్తాడు. తాను క్వికి లీ” 
పోటల్లో నిద్రపోయేటప్పుడు తనజేబు ఎవరో కాస్టిసారనీ - కనుక దానికి బాధ్యత క్విక్‌ లీ 
పైవుందనీ అంతేగాక తన విలువైన వుంగరంకూడా నిదలో ఎవరో కాజేశారనీ - కనుక 
తాను ఏమాత్రం డబ్బు ఇవ్వనక్కర్తేదనీ వాదించాడు. పూటకూళ్ళమ్మ క్విక్‌ రీ ఫాల్‌ స్టాఫఖికు 
చొక్కాలు కుట్టించిందట. ఇరవై నాలుగుపౌంద్దు అప్పుగా ఇచ్చింది. ఇదిగాక ఆ హోటల్లో తిని 
(తేపినందుకు ఐనబిల్లు కట్టమంశు క్విక్‌ లీకి ఇచ్చిన సమాధానం ఇది. తనదగ్గిరున్న వుంగరం 
“కాపర్‌ది ఐనాకూడా విలువైనది అని బొంకుతాడు. పూటకూళ్ళమ్మ చీపురుదెబ్బలు గిరీశం 
తప్పించుకోలేక పోయాడుగాని, ఆవిడ మీదవున్న ప్రేమతో కాబోలు ఆమె “విధవ కాదు అని 
నిరూపించడంలో ఫాల్‌ స్టాఫ్‌ చూపించినంత Resourcefulness చూపించాడు. 


అబద్దూలను, అతిశయోక్తులను చెప్పడంలో ఇద్దరూ హేమాహేమీలే. గిరీశం తన గప్పాల 
గురించి తానే చెప్పుకున్నాడు ఇలా; “ఒక ఠస్సా వేశానంకే అది (బ్రహ్మ భేద్యంగా వుండారి” 

శుద్ద సత్యవనేది సాక్షాత్తు భగవంతుడితో సమానమైన వస్తువ అన్న మాటమాత్రం 
మరచిపోకూడదనీ, తను మట్టుకు నిజంకోసం సమయంవస్తే సంతోషంతో ప్రాణం యిచ్చేస్తాననీ, 
అంటూనే మరొకపక్క కొందరికి అబద్దం రుచి, కొందరికి నిజం రుచి, చాలమందికి రెండింటి 
కలగలవు రుచి, యిది లోక సభావం - గనక అవసరం కరిగినపుడు తణుకూ, బెణుకూ 
లేకుండా అబద్దం ఆడవలసిందే అని ఒక Policy statement పారవేశాడు గిరీశం. సౌజన్యారావు 
ముందు అబద్ద సాక్ష్యం అన్నది గొవ్ప పావం అన్నంత భితి చూపిస్తాడు. అసత్యమునా 
కార్యసాధనంగా చేసుకొనడం అనే జిజ్ఞాస ఒకపక్క తనని పీడిస్తున్నదట, “భోజరాజు ముఖం 
చూస్తే కవిత్వం పుట్టినట్టు. తమ ముఖంచూస్తే ఎట్టివాడికైనా నిజమే నోటంట వొస్తుందండి” 


తీధ్యాశళుల్బ_ ౦: నూరేళ్ళ సమూాలో చనన రం. జజ దాబా నాదా నాము బార్‌ 7 1) 


అన్న గిరిశానికి తెలుసు -- తను చెప్పేది "పెద అబద్దమనీ .. తనకు మాత్రం అబద్దం 
మానడం శక్యం కాదనీ. 

ఇక గిరీశం అబద్దాల తోరణం చూద్దాం. మధురవాణిలో తానేదో వుద్యోగాలో వూళ్ళో ఏరి 
వైభవం వెలిగిస్తాడన్న నమ్మకం కల్షించాడు. వెంకశేశంకి చదువుచెప్పే మాస్టరు చెప్పేదంతా 
తప్పుల తడక అని న్యూస్‌పేవర్గో (న్యూస్‌ పేపర్దు అందుకే వున్నట్టు) యేకేశాడట. 
అప్పట్నుంచి అతనంశే ఆయనకు హడలట. తాను పూనా డక్కన్‌ కాలేజీలో మూడు 
గంటలు లెక్చర్‌ ఒక్క బిగిని యిచ్చేసరికి ప్రొఫెసర్లు డంగయి పోయినారట, ఎందుకుకారు? 
మనం కావటంలా వీడి అబద్దాలు విని! తన దగ్గర కరెన్సీ నోట్లు వున్నాయట గాని 
మార్చలేదు గనుక శిష్యుణ్ణి కాపర్ఫు అడుగుతాడు. తన జేబులో హైదరాబాదు నైజాము వారి 
దగ్గర్నించి వచ్చిన ఫర్మానా - వుందట. తన నేస్తం వెయ్యి సిక్కా రూపాయిల జీతంతో 
వుద్యోగం తనకు ఇప్పించారట. అంళకే హమేషా బాద్దా వారి హజూర్న వుండటం అటు. 
మధురవాణి నమ్మిందంటారా? నమ్మినా నమ్మకపోయినా వచ్చిన నష్టం ఏమీలేదు. 

పట్నంలో పరపతి పోగొట్టుకొని, పూటకూళ్ళమ్మచేత చీపురు దెబ్బలు తిని శిష్యుడితో 
పాటు గ్రామంచేరిన గిరీశం “పట్నంలో మునసబు గారింట భోజనం చేదని వచ్చానా? వారిచ్చే 
డబ్బు చేదని వచ్చానా? మునసబుగారు, డిష్టీ కలెక్టరు గారూ యెన్నిక చేసిన మనిషిని” 
అంటూ చెప్తూ పోతుంటే అతని అబద్దానికి మనం కడుపు వుబ్బేట్లు నవ్యుతామా? లేదా? 
ఎవరు మాత్రం ఇట్లాంటి గిరీశాన్ని (పేమించకుండా వుండగలరు: 

The Widow కవితను Reformerలో అచ్చు వేసేటప్పటికి Tennyson చూసి గుండె 
కొట్టుకున్నాడట, “లా” కూడా తెలుసుకుంటాడు. బుచ్చమ్మగారి కేసు విషయమై జబ్బలూరు 
ప్తాకోర్టు. తీర్పుఒహటి మనకి మహా బలంగా వుందనీ ౧౧౫1021 procedure code 171 
section or 172 section (ప్రకారం ఈ గోడ స్పష్టంగా మీదాన్గాగానే కనబడుతూంది అని 
ఎదుట వాడిని ఉబ్బేస్తాడు. ఇక బుచ్చమ్మే ఎదుటవుంళు అతని గప్పాలకు గట్లు కానరావుగదా! 
తాను విధవలకి పెళ్ళిచేయడానికి సాని వాళ్ళని సాగనంవటానికి వీరకంకణం కట్టాడట. వరిపరి 
విధాల లోకోపకారం చేస్తున్నాడట. అమెరికాలో మనుష్యులు బుట్టకిందకి కాళ్ళు  పైకిపెట్టి 
నడుస్తారట. మాటవరుస అంటూనే బుచ్చమ్మకూ తనకూ పెళ్ళి అయినట్లు పిల్లలు పుట్టినట్లు 


వాళ్ళకు కొనబోయే బండి గురించి గిరీశం బుచ్చమ్మతో సంభాషణ చాల (ప్రతిభావంతంగా 
సాగదిశాడు. 


సంస్కృత నాటకాలలో విదూషకుడు, నాయకుని (ప్రక్కనే వుండి అతని మనస్సు 
రంజింపచేయుటకు హాస్యంగా మాట్లాడుతూ వుంటాడు. మరి వేరే నాయకుడు లేకపోయినా, 


గిరీశం అప్పుడప్పుడు తన మాటలద్వారా పాఠకులకు నవ్వు తెప్పిస్తూ, ఆ విదూషకుని 
పాత్రను జ్ఞాపకం చేస్తుంటాడు. 


(/(వగతి* వారవ్య(తికః మే 18, 1969) 


[57 ఏత కన్యాకుల్కం నూరేళ్ళ నమాలో చనం... 


బుాజుకల్లు గిరిశం! 


శ్ర కాటూరి రవీందాతివికమ్‌ || 


ఏదో కాలక్రేప్రానికి మాత్రమే గాకుండా రసపుష్టితోబాటు సంస్కరణాభిలాషతో సాహిత్య 
క్రీరమథనంలోంచి లోకాన  ప్రమాదమయిన స్థాయిలో పరచుకున్న పాత సాంప్రదాయాలను, 
మూఢ ఆచారాలను నిలువెల్ల భస్మం చేసేటంత తీవమయిన వేడితో ఉద్భవించిన “హాలాహల 
భాండమే' - 'కన్యాశుల్కలీ నాటకమని నా అభిప్రాయం. 

సునిశితంగా పరిశీలిస్తే యీ పోరికలోని సత్యం అవగతమౌతుంది. అప్పట్లో అప్పారావుగారు 
రచించిన “కన్యాశుల్క మే" - భాష, భావమూ, సందేశము వంటి సాహిత్య పరిధుల్ని తెగనరికి 
విష్లవాత్మకమయిన “నవ్యతిని జోడించి ఎందరో మేధావుల్ని నాటికీ, నేటికీ ఆకర్షిస్తోంది. 


'కన్యాశుల్కం'లోని వరిస్రితులు నేటి సమాజంలో కంచుకాగడాకి కూడ దొరకవ్‌. కానీ - 
అప్పటి పరిస్థితుల్ని కళ్ళకు గట్టినట్లు చూపుతూ చివికిపోయిన మన పాత బూర్జువాభావాలు, 
సంఘ మూఢాచారాలూ, వాటి విపరీత పరిణామాలు, యిన్నింటికీ దర్పణం పట్టింది 
“కన్యాశుల్కం” నాటకం. ఇప్పటి తరం వాళ్ళకి ఆసక్తి కలిగిస్తున్న విషయం యిదే! మెహంజూదారో 
హరప్పా - మన వురాతన జాన్నత్యాన్ని ఎలా చారిత్రక సత్యంగా వెల్లడిచేస్తోందో, కన్యాశుల్కం 
కూడా అలాగే మన సనాతన సంప్రదాయాలలోని పతనావస్టని వేలెత్తి చూపింది. 

'కన్యాశుల్క_ం' నాటకంలోని గిరీశం పాత్ర విగిష్ట్రమైనది. తన మాటలతో చేతలతో 
పాఠకులకూ, (షేక్షకులకూ ఎన్నో రీతులుగా అర్హమయే గిరీశం! నిజంగా ధన్యజీవి! 


శ కె.వి. రమణా రెడ్డిగారు. గిరీశం’ బండారాన్నంతా చమత్కారంగా బయట పెస్ట్రేసారు! 
కొడవటిగంటి వారు గిరీశాన్ని, 'అప్పారాద్‌' నీడగా ఫోటో తీసి చూపారు. అందుకేవో 
ఉదాహధణలూ బుజువులూ కూడ చూపించేరు! “పార్కర్‌? సందేహం సబబుగా ఉంది. ఆయన 
కొడవటిగంటి వారి అభిప్రాయాలను ఖండించటం సహేతుకంగా ఉన్నది. 


అయితే, నా దృష్టిలో - లేదా నేను గమనించే కోణంలోంచి “గిరీశం” మరో రీతిలో 
అగుపిస్తాడు. నేను మొదటే చెప్పినట్టు అప్పారావ్‌ గారి సృష్టి అయిన, లేదా అప్పారావు 
మానసపు(త్రుడైన “గిరీశం” అప్పట్లో సాంఘిక దురాచారాలను మడిని మంటగరిపినట్లు 
కలపటానికని ఉద్దేశింపబడ్డాడు. వేరు విధంగా చెప్పాలంటే బూజుకరలాంటివాడు “గిరీశం”, 

మానవునిలో స్వార్ధం బీజరూపాన్ని వదలి మొలకెత్తిన తరుణంనుండే ధనలాలస అతన్ని వట్టి 
పీడిస్తోంది. “ఏదో విధంగా యింత సంపాయించి పడేస్తే నా తర్వాత వాళ్ళకు లోటుండదు” 
అనే భావనతో ఆర్హనని అన్యాయరీతులకు ఒప్పగించటానిక్కూడా సందేహించరు. అయితే 
యీ భావన ఒక్కటే కన్యాశుల్కానికి కారణమనను. వరకట్నానిక్కూడా యిది వర్తించదు. 

సూక్ష్మదృష్టితో ఆలోచిస్తే కన్యాశుల్కం వరకట్నంగా రూవుమార్శుకునేటందుకు గల 
పరిస్థితులు అవగతమవుతాయి. ఆ కాలంలో మగవాళ్ళ సంఖ్య పాచ్చుగా ఉండొచ్చనీ, ఆడవాళ్ళ 
కొచ్చిన కరువు వల్ల కన్యాశుల్కాన్నిచ్చి మరీ స్వికరించేవారనీ ఒక |ప్రవాదు ఉంది. ఇపుడు ఆడవారి 
సంఖ్య జాస్తి అయిన కారణంగా “వరకట్నం” ఉద్భవించిందేమోననుకోవాల్సి వస్తుందప్పుడు!! 
హేతువాదంతో చూస్తే కొంతవరకిది నిజమేనేమోనని తోవకమానదు. 

కానీ అందరూ ఈ విషయానికి “కా'ననలేరు. అనేకానేక కారణాల్లో అది ఒకటి 


కన్వాళుల్కం: నూరేళ్ళ సమాలోచనం.. 


కావొచ్చునేమోగాని - కేవలం అదే కారణంకాదు! (వ్రజ మౌార్చుకోసం అట్టలు చాస్తుంది. 
రోజు ఆయువమ్వకి నోతుకోనే ఫౌషనే యిందుకు నుంచి ఉదాహరణ! 

అలా కాలక్రమేణా రూపుమార్చుకునే “వరకట్నం” అవతరించిందని నా ఉద్దేశ్యం. అయితే 
యీ సందర్భంలో “వరకట్నం” గురించి మాట్లాడటం అప్రస్తుతంకాదని నా మనవి. ఎందుకంటే 
“గురజాడ వంటి మహాకవి అనాటి సమాజానికి వెన్నువిరిచినట్టున్న కన్యాశుల్మ్క_పు బూజుకోసం 
“గిరీశం అనే కజ్బని పటిష్టంగా చేశాడు. అయితే ఆ కలి అప్పారావ్‌కి, ఆయన వ్యక్తి 
జీవితానికీ [ప్రాతినిధ్యం వహిస్తుందో లేదో నన్నది మనకనవసరం, తప్పుకూడానేమొ. 


ఆ “బూజుకల్టి ఎంతవరకూ తన వనిలో కృతకృత్యురాలైందని ఆరాతీస్తే వచ్చే సమాధానం 
బోలెడు సంతృప్తినిస్తుంది. ఒకనాడు - అంతు “కన్యాశుల్కం వెలుగులోకి వచ్చిన తారి 
రోజుల్లో దాని ప్రభావం పెద్ద దుమారాన్ని లేవదీసిందని చాలామంది అన్నమాటలే! 

చివరగా నేను చెప్పేదేనుంశే “గిరీశం పాత్ర చాలా గొప్పది - బూజుకల్దతో ఎన్నిమాట్టు 
దులిపినా సాలీడు తన పని మాననట్లు - బూజు మళ్ళీ పడుతూనే ఉంటుంది. దాని 
ఎప్పటికపుడు దులుపుతూనే ఉండాలి. అటువంటి “బూజుకజ్జ ఒకటి యీ “వరకట్నా'న్ని 
కూడా గట్టుగా దులపొలని నా ఆకాంక్ష మరో గురజాడ కలంనుండి యింకో గిరీశం 
బూజుకజ్జ పుట్టాలి. ఆ “డామిట్‌ కథ మరోమారు అడ్డం తిరిగినా యిబ్బందిలేదు. 


((వ్రగతి+ వారవ(ికః మే 23, 1969) 


CD కన్వాళుల్య ల: నూరేళ్ళ నమాలోచనం... 


గిరీశం ఇంగ్లిషు 


రామప్పంతులికి గిజ్బడి ఆంగ్ల భాషాజ్ఞానం పై సెద్దనమ్మకం లేదు. బొష్టేరు ముక్క_లు 
రెండు నేర్చుకోగానే ఉద్యోగాలే అని తీసిపారేసాడు మధురవాణి ముందు గిరీశాన్ని. “గిరీశంగారు 
మాటాడితే దొరలు మాట్లాడినట్లు వులఆక్‌ కట” అని మధురవాణి గాఢంగా నమ్మితే - 
“గిరీశం వొట్టి బొస్టైరు ముక్కలు "పేలాడు - ఆ మాటలుగాని కోర్టులో పేరితే చెవృచ్చుకు 
కొడతారు” అని రోమప్పంతులి దృఢాభిప్రాయం. నిజానికి రామప్పంతులికి గిరీశం పట్టవున్న 
ద్వేషమే అతని అంగ్రభాషా జ్ఞానాన్ని శంకింప చేస్తుందనుకుంటాను. గిరీశం తనగుదించి 
తను చెప్పుకుంటూ “తాను లుబ్బావధాన్లుగారి తమ్ముళ్లనీ, తనపేరు గిరీశం అనీ తను పరీక్షలు 
ప్యా సై సెనహాడతనని - మైలా, గియిలా తనలాంటి యింక్షీషువారికి లక్ష్యంలేదనీ చెప్పుతాడు. 


సానుభూతితో పరిశీలిస్తే రామప్పంతులు చెప్పినట్టు గిరీశం బొళ్టురు ముక్కలు మాట్లాడేవాడు 
కొడనీ, అంతో యింతో ఇంగ్లీషు భాషా జ్ఞానం వున్నవాడని స్పష్టమౌతుంది. గిదీశం "ిమ్యుడు 
వెంకటేశం షేక్స్పియర్‌ అట. ఇక ఆ షేక్సి యర్‌కు గిరీశం గురువు. అంతటివాడు బట్టరు 
ఇంగ్లీషు మాట్లాడతాడా? బట్టురు ఇంగ్లీషు అం తప్పడు ఇంగ్లీషు అనే అర్హం తీసుకురెటే 
గిరీశం ఆ తప్పిదం ర్‌ సందర్భంలోనూ చేయలేదు. 


గిరీశం ఇంగ్లీషు వదాలను తన సంభాషణలో రకరకాలుగా దొర్తిస్తాడు. ఆ మాటకొస్తే 
ఇస్టుడు వట్టుభద్రుడైన (వతి తెలుగువాడు -- తెలుగు వదాలు “రాక ఇంగ్లీషు మాటలు 
దొర్రిస్తూ ఒక రకమైన మణి (ప్రవాళ భాష వువయోగిస్తూనే వున్నాడు. ఆ మణి (ప్రవాళ 
భాష "గిరీశానికి ఉగ్గుతో నేర్పిన విద్య. ఎక్కడైనా గాని అసందర్భ మైన అర్హ రహితమైన 
ఆంగ్రపదం వాడివుంశే గిరీశం ఇంగ్లీషు నిశ్చయంగా బొట్టేరు ఇంగ్రీషు అని రామప్పంతులుతో 
మనమూ ఏకీభవించవచ్చు. కాని అట్టి ఉదాహరణ మనకు కనవడదు. “పూంరర్రిచర్హు చెప్పినట్టు 
సేషన్స్‌ వుంశేగాని లోకంలో నెగ్గలేం” అన్నా; “ఎంత లాస్‌ వచ్చినా నేను కేర్‌ చేయను” 
అన్నా; “మీవాళ్ళు బార్చరస్‌ పీపిల్‌ కదా. మీ మదర్‌తో గట్టిగా a చేయవలసి 
వుంటుంది అని, నా కాంపైన్‌కి పెద్ద అవకాశం దొరికింది! అన్నా; 'సివిరిజేషన్మల్లా నిగ్గు 
విడో నూరేజి అయినప డు, jp ఫంట్‌ మారేజి లేకపోతే సివిలేజషన్‌ హాల్రవుతుంది' అనినా 
ఎక్కడా అంగ్రపద (ప్రయోగంలో అర్రశూన్యత అసందర్భాలు కనబడవు. ఇంకా అనేక 
సందర్భాలలో ‘Old customs, nautch question, country life, love making, grass 
girls, dirty smell, Diamond point, simplicity, town loves, positive abhorence, 
insincerity, negative advantage, possessing all its wealth, pros and cons, for 
instance, pleonasm, defamation, original sin, foolish young man, beautiful Nautch 
Devil, true repentance, twenty four hours మొదలైన ఆంగ్ల పదాలను సందర్భో చితంగా 
గిరీశం తన సంభాషణలో (ప్రతిభావంతంగా వుపయోగించాడు. 


మరి గిరీశానికి పూర్తిగా ఇంగ్రీషు మాట్లాడటం రాదా” ఇప్పటి గ్రాడ్యుయేట్లలాగా తెలుగు, 
ఇంగ్లీషు కలవకపోతే బండి సాగదా? అని ప్రశ్నిస్తే - గిరీశం ఇంగ్లీషు వచ్చినవాడేనని బుజువు 
చేయడానికి మాత్రమేకాక 0011002121 English కూడా వచ్చును గిరీశం పంతులుగారికి. 
ఉదాహరణకు ఈ వాక్యాలు చూడండి “This 15 barbarous; My heart melts; That 
is politics; 1 am dreadfully in love with her. To marry a widow or not to 


కన్యాశుల్భ_ ల: నూరేళ్ళ నమాలోచనం.. 


marry, that is the question. Let us 566... Having nothing to do with a pauper 
world, let me begin the campaign at once; Read on, my good boy; One thing 
at a time; That will not do; Father is next to god; Go away damn dirty 
goose; Such a man is to de pitied; I turned altogether a new left, 1 crave your 
mercy.” మరికొన్ని (ప్రయోగాలు - ‘How beautiful; Quite unexpected; not the slight 
objection, Unfortunate beautiful young widow, I should be ashamed of you; 
“Throwing pearls before the swines’; ‘Never do by halves’; ‘Make hay while the 
sun shines’; Kicks the bucket; ‘Two birds at one shot’; That is tyranny; Go at 
once; Turk! damn it-tell man! Selling girls, Damn it; Utterly innocent widow; 
Damn Nonsense; Gross superstition; beg your pardon; To the unknown!’ - 
ఇలా literary Englishకు ఉదాహరణలు కొల్లలు. 

గిరీశం ఆంగ్లభాషా వైదుష్యం ఇతర కవుల రచనలు కోట్‌ చేసినప్పుడు కూడా 
కనబడుతోంది. ౮౦1% 62 రాసిన ది బెగ్గర్సి ఒపేరా” నుంచి కొన్ని పద్యపాదాలు గిరీశం తన 
స్వగతంలో చెబుతాడు. మిల్లన్‌ “పారడైజ్‌ లాస్టి' మొదటిపాదాలు ప్రతిభావంతంగా తన స్వంతం 

సుకొని, The fruit of the mango tree అంటాడు. John Tayler, Ann Taylor 

రాసిన చిన్న పిల్లలగేయం ‘Twinkle, Twinkle’ కానీ, 'క్యాసిబియాంకా'లోని పాదాలుగాని 
ఆయనకు కంఠోపాఠమే. 

పారడీ రాయడం సులభసాధ్యంకాదు. ఒక భాషలో ఒక ప్రక్రియలో కూలంకష జ్ఞానం 
వుంకేగాని పారడీ రాయలేము. బం.గో.రె. చూపిస్తున్న “My Mother”క “The Widow” 
పారడీ అనుకుంటే దీనిపై దానివభావం ఎంతవరకున్నదో పరిశీలించాలి. రెండింటిలోనూ 
(ప్రతి పాదానికీ ఎనిమిది 5$/1120163 వున్నవి - నాలుగు St2n22ల వరకు, తర్వాత Syllables 
తగ్గాయి. రెండింటిలోను (క్రీ కెవి. రమణారెడ్డి 21-3-1969 ప్రగతిలో ఈ ‘The 
idంwి విషయం ప్రస్తావిస్తూ, “టెన్నిసన్‌ కావ్యాలలోని అంత్య ప్రాసావిన్యాసం ఇలాగే 
ఉంటుంది. ఇలా తెలుగు కవిత్వంలో ఇటీవలి కాలాన మొట్టమొదటి “పేరడీ? రాసిన ఘనత 
శ్రీ గిరీశంగారిదే అని కితాబు ఇచ్చారు. ఇంత పేరడీరాసిన గిరీశం, నీసైట్‌ నాడిలైటు; 
నిన్నుమిన్న; కానకున్న; కెటి రెచడ్‌ వ్లయిటు; మూనులేని నైటు; వుల్లుమూను లైటటా; 
జాసమిన్ను వైటటా; సుకున్న; మొల్లకున్న; నీదు మోము బైటటాా ట్వా టా! టా! 
అని ప్రాసక్రీడలతో బంట్రోతును ఏమార్చాలని చూశాడు. 


ఇంతకీ చెప్పవచ్చేదేమిటం జే - నేను రామప్పంతులు అభిప్రాయంతో ఏకీభవించను. గిరీశంవి 
'బొట్టురు ఇంగ్రీషు ముక్కలు కావు. 


(“వగతి' వారవ్యతికు మే 30, 1969) 


త్తు కన్యాకుల్చుం; నూరేళ్ళ నమాలోచనం... 


గిరీశం అచ్చమైన భౌతికవాది అనటానికి సందేహం లేదనుకుంటాను. ఈ చర్చలో 
పాలొన్నవారిలో ఒకరు గిరీశం 'ఆదర్శపాయుడు' కాడనీ డెవిల్‌ అనీ అభిప్రాయపడ్డారు. 
నిజమే. ఆదర్శప్రాయుడు కానిమాట నిజమే కాని, డెవిల్‌కాడు. ఎందుకంటే గిరీశమే డెవిలైన 
షక్షంలో దాదాపు మనమంతా డెవిలే. 

ఆదర్శాలు వల్లించే వాళ్ళకు వెనక డబ్బు దన్ను ఉండాలి. అప డే ఆదర్శాలు నెరవేరుతాయి. 
వర్గ సమాజంలో సామాన్యుడు ఆదర్శాలు చెప్పగలడు. కానీ ఆచరణలో సాధ్యం కాదు. 
ఒకవేళ తెగించి ఆచరిస్తే మెజారిటీ వాణ్ణి పిచ్చివాడిక్రింద జమకౌ్టేస్తారు. వాడు చచ్చినట్లు 
దరిద్రంలోనే బ్రతకాలి. అలాకాకుండా జనం వాళ్లి ఆదరిస్తే సంస్కర్త కాగలుగుతాడు. కానీ 
అతని అభిప్రాయూల్ని ఆచరించటానికి జనానికి భౌతికమైన ఆధారం ఉండాలి. (సతీసహగమనం 
రద్దుచేస్తే విధవలు వెట్టి చాకిరికి మిగిలినట్టుగా...) 

నేను మానవత్వ్యాన్నే సంశయిస్తున్నానని దయచేసి ముందే అభిప్రాయానికి రావద్దు. 
మానవత్వానికి కూడ భౌతికమైన ఆధారం ఉండాలనే నేను చెప్పదలచుకొన్నది. 

ప్రస్తుతానికి వస్తే గిరీశం సజీనమైన పాత్ర ఆదర్శాలు వల్లించాడు. కాని వాటినే పట్టుకొని 
(వేలాడి ఉం '“రిడియలిప్టిక్‌ ! పాత్ర అయ్యేదే. 

కన్యాశుల్కం ఎమెస్కో పాకెట్‌ ఎడిషన్‌కు పీఠిక వ్రాసిన (శ్రీ రమణారెడ్డిగారు 
“సౌజన్యారావు పంచులు అగ్నిహోత్రావధాన్సు, లుబ్దావధాన్లు బుట్టబొమ్మలో, పేటచెయ్యలో 
అనిపిస్తవి' అన్నారు. గిరీశమే ఆదర్శ ప్రాయముగా నడిచిఉంకు అతను కూడా అలాగే కనవడే 
వాడు. 

అప్పారావుగారు గిరీశం ఆర్రిక విషయాలు చెప్పకపోయినప్పటికీ 'పూటకూళ్ళమ్మకి అరవ 
చాకిరీ చేస్తూనూ, అగ్నిహపోత్రావధాన్లించ్లో చాకిరీ చేస్తూనూ, అర్రికంగా అడుగు జాతికి చెందిన 
వాడిలాగే కనిపిస్తాడు. అటువంటివాడు - ఇంగ్లీషు చదువుకొన్నవాడు - పైగా లౌక్యుడు - 
గిరీశంలా కాక మరొకలా ప్రవర్తించలేడేమొ.! 

(శీ, కుటుంబరావుగారు చెప్పినట్టు గిరీశంలో ఆత్మవంచనలేదు. తన మాట 'కెదురులేదని 
చెపుతూనే లుబ్బుడి దగ్గర, అగ్నిహపోత్రావధాన్లు దగ్గర తన వవ్వులు ఉడకవని [గ్రహించట మేకాక 
ఒప [కుంటాడు కూడాను. 


గిరీశంది శుత పాండిత్యం అనటానికి కూడ వీలు లేదనుకుంటాను. హేతువాదంతో కావ్య 
విమర్శ చేయగలగటుం సామాన్యం కాదు. 

సుబ్బిని లుబ్దావధాన్లు కివ్వటం జరిగితే వెంకమ్మ నూతిలో పడతానంటుందని వెంకయేశం 
అంతే “ఓ రెండు తులాల సరుకోటి మీ నాన్న చేయించి ఇచ్చాడంకు మీ అమ్మ ఆ 
మాట మానేస్తుందిలే” అంటాడు. 

బైరాగి అదృశ్య రూపంలో తన (ప్రక్కన ఉన్నాడంటే నమ్మడు. (ఇది కుటుంబరావుగారు 
చెప్పిందే.) డామ్‌ హంబగ్‌ అని ఖాళీ జాగాలో కల్దతో కొట్టి “యవ్వడున్నాడిక్కడ, ఇదంతా 
(గాండచ్చీ ఆఫ్‌ బేడన్‌” అంటాడు. 

ఇవి చాలనుకుంటా అతను భౌతికవాది అనటానికి. 


కొన్యాశుల్మ_ 0: నూ లేళ్ళ నమాలోచనం.. i 577 


= 


మరొక విషయం - గిరీశం బుచ్చమ్మను (ప్రేమించలేదని ఎవరో అన్నారు. కానీ గిరీశం 
మోహం (పేమ స్తాయికి చేరింది, బుచ్చమ్మ విషయంలోనే. మాయమాటలు చెప్పి లేవతీసుకు 
పోయాడంటే మరి (పేమించటానికి ఒకడే చాలడు. అవతల నుంచి రెస్పాన్సు రావాలికదా! 
బుచ్చమ్మ, గిరీశం హేతువాదానికి లొంగిపోయింది - కొంతవరకు చస్తానని బెదిరించటంవల్ల 
కూడాను. పైగా బుచ్చమ్మను పెండ్డాడాలంటే అగ్నిహోపతుడి ఇంట కుదరదు. ఎక్కడికైనా, 
లేవతీసుకు పోవలసిందే. ఆ వద్దతి ఎంత గర్లనీయమైనా, (శ్రీ), కుటుంబరావు గారు చెప్పినట్లు, 
బుచ్చమ్మను రొచ్చుగుంటలోనుంచి ఉద్దరించిన ళ్లు. 

ఆఖరు విషయం. కన్యాశుల్కానికి గిరీశం సుతరాము ఒవడు కానీ ఆ విషయం తన 
పొట్టమీద కొట్టుటప్పటికి ఆదర్శం పక్కనపెట్టి దానిని సమర్హిన్తాడు. 


(“(వగతి'ారవ(ికఃు జూన్‌ 6, 1969) 


OO కన్యా ళుల్ట లు నూరేళ్ళ నమాలోవనం... 


గిరీశమ్స్‌! బినాట్‌ గిరీశమ్‌! 


ఆశయాల పేక మేడల్లో క్రియాశూన్యులూ, కామో।దేకులూ, (వ్రగల్భకులూ అయిన 
అర్భక యువకుల సమగ చిత్రణే గిరీశం. 

తాముంటున్న ఈ కుళ్ళు వ్యవస్త మారిపోవాలనీ, ఈ మౌఢ్యత, ఈ సాంఘిక దుర్గంధం 
తొలగిపోవాలనీ నూటికి తొంభై తొమ్మిది మంది కోరిక. కాని, యిది చిరకాల కోరికగానే 
ఉండిపోవటం అవమానకరమైన విషయం. నాకే మంత్రాలొస్తేనా ... నేనే మహారాజునైతేనా” 
అనుకు నే పిల్లల వల్లనే ఒక్కసారి ఈ దేశం అమెరికాలో ఒక రాష్ట్రమైపోకూడదా అని 
కార్యవిహీనులైన లక్షలాది భారతీయ యువకులు అనుకుంటూనే ఉన్నారు. 


సాంఘిక దురాచారాలను తిట్టడం, తమ ముందుతరం వారిని హేళన చేయడంతో తృ్పప్తివడటం, 
క్రయారహితమైన ఆశయ పంచాంగభ్యాసం, తమ గురించి ఘనంగా ఊహించుకోవడం, ఇవీ 
'నెప్రూ గారి యువకుల్లోని” లక్షణాలు. వీరిది పెట్టీ బూర్జువా మనస్తత్వం. నిర్మలమైన మనసుతో 
నిజంగా ఈ సంఘాన్ని మార్చడానికి విప్రవ పంథా పట్టుగల ధైర్యంలేని కాగితం పలులివి. 
ఊరికే ఆశయాల వట్ట మోజు, ఆచరణలో అధైర్యం. యవ్వన సహజమైన కామో(ద్రేకం, 


అతి తెలివి, (ప్రగల్భాలు ఇదే గదా యివాల్లివరకూ మన యువతా స్వరూవం. వీరందరికీ 
నిర్మకుట మహారాజు మరా. శీ యన్‌. గిరీశంగారు. 


జననం 1897 ప్రాంతాలు. 


గిరీశం యువకుడు, కామో।ద్రేకి. బీదవాడు. పరీక్ష లేవో పాసైనానంటాడు. స్వోత్కర్జాదుర్భిణీ 
యంత్రంతో గుణీకృతాకారం చూపి మభ్యపెడతాడు. ఆదర్శోవన్యాసకుడు. |క్రియాశీలి కాడు. 
లౌక్యం ఆరోప్రాణం. మోసంతోనే మోక్షసాధన. 

“డామిట్‌ కథ అడ్డంగాతిరిగింది ” అనుకుని, అట్నుంచి నరుక్కొచ్చ సమర్హుడు. 

గొప్ప వాక్చాతుర్యం, ఠస్సాలు, చిట్కాలు తొరి పరిచయంలోనే దాసోహమనిపిస్తాడు. శ్రమ 
లేకుండా ఆదర్శాలు నమ్ముకొంటూ, పామరులను (ప్రపంచ వింతలతో భమ పెడుతూండే 
దేవాంతకుడు. చెట్టు లేనిచోట ఆముదపు చెట్టు. గురజాడ మీదున్న గౌరవం వలన మనం గిరీశంలోని 
కామాధిక్యతను పరాగ్గా చూడరాదు. కామో(దేకులయిన యువకుల సంగతే కావాలని ఆయన 
చిత్రించాడేమో! సంఘంచేత కమ్యూనిజాన్ని, Free 1076నూ _ ఒప్పింపచేయనలసిన బాధ్యతను 
వదిలేసినపుడు, యువకుల్లోని కామాధిక్యతను ఫ్రాయిడ్‌ సిద్దాంతాల ద్వారా సమర్ధించడం 
శాస్త్రియ దృక్పథం అనిపించుకోదు. 

గిరీశానికి మధురవాణి ఒకపక్క, పూటకూళ్ళమ్మ మరోప్రక్క, పూటకూళ్ళమ్మ డబ్బుతో 
డాన్సింగ్‌ గర్ట్స్‌, వెంకువంతులుగారి కోడలికి లవ్‌ లెటరూ, ఇరవైమంది లంజల్ని కన్యాదానం 
చెయ్యగల ఘనుడూనూ! తన  కామాధిక్యతను తప్పుగా భావించడు. పైగా Can love be 
controlled by Advice అంట్‌ ఏం చెప్తాం? ఇంకా, It is women that seduce all 
mankind అలు. 

తిండికి పూటకూళ్ళమ్మింట జేరిన నైజాం నవాబు. అందరికీ బాకీలే. సాని దానితో 
ఫొటో దిగిన తాలూకు డబ్బులడగ వచ్చిన బంట్రోతుకు “హవానా” లంచం. ఐనా వదలక 
పోతే, వాడి తండ్రినీ తాతనీ పొగడుతాడు. కుదరక _ రేప్పాద్దున్నే నీ బాకి తీర్చకపోతే మాలవాడి 


కన్యాశుల్కం: నూశేళ్ళ నమాలోచనం.. 579 


బాట 


కొడుకు ఛండాలుడు అని మభ్య పెట్టబోతాడు, అప్పటికిహ లాభం లేదని, థియోసోఫిస్‌ 


చెప్పిన సత్యం గుర్తుకొచ్చి జంరుప్నోసతో (ప్రమాణం చేస్తాడు. Spontaneous wisdom! గ 

ఇహ స్టానబలంలేదని, శిష్యుడు వెంకశుశానికి చదువు నేర్పు మిషను వాడి ఊరు 
ఉడాయిస్తాడు. పొగాక్కాడలకోసం వది వుస్తకాల లిస్ట్‌ చెప్తాడు. మేడేజీ (Made easy) లేగాక, 
మేడ్‌ డిఫికల్ట్‌లు కూడ న్యాయంగా చదివించే ఈ గురువుగారి శిష్యుడు తప్పడం, ఆ స్కూలు 
మాష్టార్నీయన పేవర్గో ఏకడంవల్లనే నంటాడు. శిష్యుణ్ణి సిగార్పుకు వాడుకోవడమేగాదు, 
పొగాక్కాడ కూడ దొంగిలించగల... పైగా, అది కేవలం పొగమేఘాలనుండి వర్షం తెప్పించే 
సదుద్దేశంతో నేనట. 


నం. స్‌ ఉంతేనేగాని లోకంలో నెగ్గలేం అంటాడు. ఇది ఫక్తులౌక్యం, అనగా మోసనవే 
కదా! బుచ్చమ్మ కోసం వేన్నీళ్ళు, కాసిని చన్నీళ్ళు తోడినా, సర్దుబాటు ధోరణులే 
యివన్నీ. సమ్మోహనాాస్త్ర ధారి, ఆధునిక రాజకీయ నాయకులకు గురువు. కరటకశా, స్తులను 
డిప్తీకలెక్షరు మెచ్చుకున్నాడట! అగ్నిహోత్రావధానుర్ని రాజమహేంద్రవరంలో  ఎన్నికచేసి 
చెప్పుకుంటారట. చెప్పిన వాటన్నిటికీ ఒప్పుకోవడం మరోగుట్టు. లౌక్యం, వాక్చృతురత వీటివలనే 
ఈయన సురేంద్రనాథ్‌ బెనర్జీ అంతటివాడు” కాగలిగాడు. “కవి, మహాయోగ్యుడైన చిన్నవాడు” 
అనిపించుకున్నాడు సౌజన్యారావు నోటంట. 


ఇతరులు గుర్తించడానికి మనం చెప్ఫకోవారిగా. 'స్యోత్కర్త' మనిషి మనుగడకు 
(పొథమికావసరాలలో ఒకటి. లేకపోతే, గిరీశంతో మాటాడ్డవే ఓ ఎడ్యుకేషన్‌ అని మనబోంట్లు'కెలా 
తెలుస్తుంది. పూనాలోని డక్కన్‌ కాలేజీలో ది ఇలెవన్‌ కాజెస్‌ ఫర్రి డిజెనరేషన్‌ ఆఫ్‌ 
ఇండియా మీద ఒక్క బిగిని లెక్చరిస్తే (ప్రొఫెసర్లు డంగయిపోయారట. ఆయన మరి లెక్చర్లిచ్చే 
పండితుడు కాడూ! శుంరని సురేంద్రనాధ్‌ బెనర్టీ అంతటోణ్లి చేసెయ్యగల సురేంద్రనాథ్‌ 
బెనర్హి - అంతటోడు. బానిసత్వం ఇష్టంలేక నిజాం (ప్రభువువారి వెయ్యిరూపాయల ఉద్యోగం 
తిరస్కరించినవాడు. వెంకటేశం కోసం డిషప్టీ కలెక్షరుగారి స్థానాన్ని పిక్టీ రుపీసిని వదిలెయ్యడం 
మనం నమ్మాలి. ఆయన లెక్చర్లు విని సత్పురుషులు సన్మానించడం కద్దు. ఈయన వ్రాసిన 
‘The widow రిఫార్మర్‌ లో అచ్చయే సరికి బన్నిసన్‌ మాసి గుండె వగలగొట్టుకున్నాట్టు. 
అన్ని మతాల నిగ్గుతీసి (క్రొత్త ఎస్సెన్‌, సతో ఒక మతం కని పెట్టాడు. దాన్ని అమెరికాలో 
వ్రజ్వలింవ చేస్తాడట. వూర్‌ యిండియా! స్వర్గంలో దివాన్నిరి తీసుకుని, సృష్టీ లోపాలు 
సవరించగలవాడు. పెళ్ళాడితే తన ప్రజ్ఞంతా కుటుంబం మేరకే పరిమితం కావడం జరుగుతుందని 
పెళ్ళి మానేసిన నిస్వార్హజీవి. అసలు బుచ్చమ్మొదిన మీద దయతో గాని, పెళ్ళాడినా 
అచ్చమ్మల్నీ, పిచ్చమ్మల్నీ చసుకోజటు. స్వర్గంలో రంభ రమ్మన్నా, ఊర్వశీ మేనకాదులన్నా చీ 
. పోండవతలకనేస్తాడట. అసలు చిన్నప్పట్నుంచీ తనకు అతివలంటే విముఖతయేనట. అంచేత 
స్నేహితులంతా కలసి ‘Napoleon of anti-nautch’ అనేవారటు, ఆలీ గిరీశం గార్నే, 


ఇటువంటి మహామనిషి ఈ సంఘంలో ఎలా మనగలడు. మనవాళ్ళు ఒట్టి వెధవాయిలయ్యె. 
తాతయేత్తండ్రయ్యేది, చమ్తాలెక్కేసే బంగాళీ కుర్రాళ్ళు నచ్చుతారాయనకి - ఈ అగ్రహారీకుల్లో 
Widow marriages లేకపోతే. Civilisation హాల్చు అనీ, అంచేత Infant marriage సబబేనని 
అంటాడు. ఒపీనియన్స్‌ ఛేంజి చేస్తుండటమే పాలిటీషియన్‌ లక్షణము గద. ఈ పాడు 
దేశంలో 1076 Making కి maidens ఉండరాయె. ఎంతసేపూ 1076 making widows 
చెయ్యాలాయె. రామ, రామ .... 1076 signals తెలియని. వాళ్ళతో ఎలా వేగగలం? లెక్చర్లకు 
పనికిరాని వల్లెటూళ్ళనెలా మార్చడం? National Congress విషయమై గంటసేవు చెప్తే 
మన ఊరి కానిస్టైబుర్ని ఎప్పుడు బదిలీ చేస్తారు? అనడిగే ప్రజలో ఎలా బ్రతకడం? విడో 
అనే వస్తు వెక్కిరించే వెభవల నోట్లో ఉంది. కాని, విధవా వివాహ లాభాలు తెలియదాయె. 


కన్యాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


మన పుస్తకాల్లో poe (గ్రబాంచి దొర్డు బాగువడుతుంకే, మన వుస్తకాలు బూజెక్కించి 
మనం చెడుతున్నాం Dignity of labour తెరియదు; Nature study తెరియదు, వద్ది 
బార్చరస్‌ పీపిల్‌ - 

ఇటువంటి సంఘంలో, లౌక్యమెరుగనివాడు, స ల లా ల (బుద్దిదాట్లు 
వెయ్యకపోతే), అసత్యాన్ని గెరిపిస్తున్నందుకు యాంటీ వకీలు మూమెంటూ, వేశ్యా నిర్మూలనకు 
యాంటీనాచ్‌ మూమెంటూ, ఇంకా అనేకం నడిపించాలనుకునే గిరీశం - ఎలా బ్రతగ్గలడు 
చెప్పండి! ఈ నవభారతంలో గిరీశంలాంటి యువకులెన్ని లక్షలమంది లేరు? పాపం భారతమాత! 

బయటకు గొప్పలు చెప్పినా, ఇటువంటి యువకులు పావం వత్త ల కప్టడు లోవల తమ 
సంగతి తెలుసుకునే మసలుతారు. Dancing girls చూపే మోసపుటిస్టం (Positive 
abhorence) మధురవాణి &౫s5ని చేసిన విషయం తెలియగ్గాదు. కానీ Will Uupid our 
mothers obey? నిజమేమరి. కానీ ౧౮6 repentance®ు twenty four hours చాలదాండిీ! 
బుచ్చమ్మ విషయంలో కొంత న్యాతట్తరైన దారే త్రొక్కుదామనుకున్నాడే. 

కొంతకాలం [క్రితం గిరీశవనే వూలిష్‌ యంగ్‌ మాన్‌ ఒకడుండేవాడు. కాని యివ ప్పుడు 
పశ్చాత్తాపంతో. రిఫార్ము అయి, హి టర్న్‌డ్‌ ఆల్‌ టుగెదర్‌ ఎ న్యూ ర్రీఫ్‌! నమ్మాతా? 

“డామిట్‌! కథ అడ్డం తిరిగింది అట్నుంచి నరుక్కురావారి.” వరిస్టితులు మారడాన్న 
సంఘటనలు మరో విధదుయ్యాయేగాని, కాలానుగుణంగా మనిషిలోని విషత్వం పోళదు. నేటి 
యువకులంతా దాదాపు గిరీశాలే. 

1. అప్పుడు విధవా వివాహాలు, వాటితో పాటిపష్పుడు కులాంతర, మతాంతర వివాహాలు, 
అవ్పుడదూ, ఇవ్వడూ కూడా యువకుల్లో వరిస్టితి నెదిరించి బాధ్యతను స్వీకరించే 
గట్స్‌లేవు. అవకాశం కోసం కాచుకోడం తప్ప. 

2. అప్పుడు ఆచారాల మీద, ఛాందసులమీద విమర్శలు, ఇవ్వడు వాటితోపాటు తారలమీద, 
రాజకీయాలమీద కూడా. 

3. అప్పుడు మధురవాణులు, ఇప్పుడా సరకు Open marketలో లేనందున, మదాం రాణులే 
గతి, పొపం. 
గురజాడ గిరీశాన్ని యువకులంతా చదవాలి, తమలోని లోపాలూ, బలహీనతలూ 

తెలుసుకోవచ్చు. అప్పుడు తమ ప్రవర్తన తమకే అసహ్యాదాయక మౌతుంది. కొందరు 

కన్యాశుల్కం విధవా వివాహ సమర్హనకూ, వేశ్యానిర్యూలనాది సాంఘిక శుభ పరిణామాలకు 
ఉద్దేశింవబడిన దంటారు. నాటక (ప్రయోజనం అంతవరకే కాకపోవచ్చు. 

అసలిన్ని ఆదర్శాలను, మరెన్నో బలహీనతలనూ కలిగిన ఒక యువకుని పొతను అతి 
వాస్తవికంగా చిత్రించడంలో గురజాడవారి ఉద్దేశ్యం వారికి దర్పణ (ప్రతిబింబం చూపి, వారిని 
కార్యకర్తలు చెయాలనేసేజెరొనని నా భావన. 

యువకులేమీ మారనవుడు, దేశం ఎలా మారుతుంది? 


(వగతి' వారద్మతికః జూన్‌ 13, 1969) 


కన్యాశుల్భ_ం: నూరేళ్ళ నమూాలోచనం.. 


గిరీశం గురించి 
బు[రా శేషగిరిరావు చెప్పిందేమిటి? 


| శ నమదర్శి 


Wr కుటుంబరావుగారు అబద్దికులని ఎలా అనగలను, ఎలా అనుకోగలను? తను 
గురువుగారైన డా॥ బుర్రా శేషగిరిరావుగారు అప్పారావుగారే గిరీశం అని చెప్పినట్లు ము ప్పెఏళ్ళ 
తదనంతరం ఈనాడు గుర్తుచేసుకొని రాశారు కుటుంబరావుగారు. 


అయితే, బుర్రావారే చెప్పినా మరొకరు చెప్పినా ఇది హాస్యాస్పదమైన నూట. 
పైగా, పొాసుగుదలగాని మమూలు. 


కుటుంబరావుగారి జ్ఞాపకశక్తి మాట అటుంచి, బుర్రాశేషగిరిరా వే ఏమిరాశారో చూద్దామా? 


“మహాకవి - మవోవురుషుడు గురజాడ అప్పారావు" అనే గ్రంథంలో (రచన : సెట్టి 
ఈశ్వ(ర్రావు, 1945) 26వ పుట చూడండి: 


బురాశేషగిరిరావు స్వయంగా “ఎడిట్‌” చేసిన గురజాడ అప్పారావుగారి డైరీలు నుంచి 
ఈ [క్రింది భాగాన్ని ఈశ్వర్రావు ఉద్దరించారు: 
కన్యాశుల్క_ నాటకానికి గిరీశం వంటి “నాయకుని” పెట్టినందుచేత సంఘసంస్క_రణోద్యమం 


వేళాకోళం వ్యవహారమైంది కాబట్టి దానికి “'యుపకృతికి మారు అపకృతియే చేసిిరంటూ 
ఒకమారు “*తెలిసియో తెలియకయో” శేషగిరిరావు అన్నారట. 


“తెలియకయే” ఈ మాట అని ఉంటారు శేషగిరిరావు. ఎందువల్లననగా, మొదటి కారణం 
గిరీశం ఈ నాటకానికి 'నాయకుడు' కాదు. 


రెండవ కారణం, గిరీశం ద్వారా సంఘ సంస్కరణోద్యమాన్ని హేళన చెయ్యడం అప్పారావు 
అభిమతం ఎన్నడూ కాదు. 


మూడవ కారణం, అప్పారావుగారు సంఘ సంస్కరణోద్యమానికి చేసిందల్లా అపకృతి 
కంట ఎక్కువగా ఉపకృతి మాత్రమే. 


అందుచేతను, బుర్రా శేషగిరిరావు గుణ [గ్రహణ శక్తినే సందేహించవలసి వస్తున్నది. 


కుటుంబరావు గారికి సంబంధించినంత వరకు, రాతలో శేషగరిరావే చెప్పిన వట్టి 
నోటిమాటను నమ్ముకొని ఈ విపరీత సిద్దాంతం చేశారనాలి. 


గిరీశం అప్పారావు గారౌనో కాదో తెరీదుగాని, వ్యావహారిక భాషోద్యమానికి సంబంధించి 
నంతవరకు గిరీశం అంశ శేషగిరిరావులో కొంత ఉన్నదని సాక్ష్యాధారాలతో సహా నిరూపించవచ్చును. 


“విమర్శా దర్శ (గంథం ఆ ఉద్యమానికి ఉవకృతికంకే అవకృతే ఎక్కువగాచేసి, దాన్ని 
“వేళాకోళంలోకి దించింది.” 


ఇంతకూ ఎవరండీ గిరీశ నామధేయ నాటక పొత్రై ఒంట బట్టీ పట్టని ఇంగ్రీషు 
చదువులను, అరిగీ అరగని అభ్యుదయోద్యమ భావాలను స్వార్థం కోసం వినియోగించుకొనే 
వేషధారులైన టోపీదాసులకు మొట్టమొదటి మానా”. 


ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికా మాటలాడే అపర సత్యహరిశ్చంద్రులకు మూలం. 


త్త న నూరేళ్ళ నమూాలోచనం... 


ఇంగ్రీషురాని అ(గహారాలలో ఛాందసుల మధ్య నోరు పెట్టుకొని బతికే స్యోదర పరాయణులకు 
మేలు బంతి. 


అక్కరకొద్ది అభిప్రాయాలను ఫిరాయించే అవకాశవాదులకు |ప్రాచార్యుడు. 


అయితే తన అభ్యుదయ భావాలను కొన్నింటినైనా ఈ గిరీశం నోటబెట్టించారు కాబట్టి 
ఆ పాత్ర విలన్‌” కాకుండా బతికిపోగలిగింది అంతే. 


లేకుంట పూర్తిగా “నెగటివ్‌! అయి ఉండేది. 
Trickster tricked అనే కామెడీ పాత్రల పర్యవసానమే ఈ పాత్రకూ ఎదురైంది. 


(“(వగతి” వారవత్రిక: జూన్‌ 21, 1969) 


కన్యాశుల్భ_ 0: నూరేళ్ళ సమాలో చనం... ర్‌ 8 


ఇంకో ఉత్తరం 


(శ. కొడవటిగంటి కుటుంబరావు || 


నేను అబద్దీకుణ్లనుకున్నా, నాకు మతి మరుపు అనుకున్నా ఫరవాలేదుగాని, డాక్షరు బుర్రా 
శేషగిరిరావుగారు “తెలియకయే” కన్యాశుల్కాన్ని గురించి వీటో అన్నారని “సమదర్శి” అనటుం 
“బాధతి బాధతే” అన్నట్టుగా ఉన్నది. 

సమదర్శిగారు కన చెయ్యటంలో చాలా దిట్టగా కనబడతారు. “అప్పారావు గారే గిదీశం 
అని చెప్పినట్టు ము స్టైఏళ్ళ తదనంతరం ఈనాడు గుర్తుచేసుకుని రాశారు కుటుంబరావుగారు” 
అని సమదర్శిగారు. 

ఈ వివరాలు ఇంతగా అవసరమవుతాయని నేను అనుకోక మొదట్లో కథ అంతా చెప్పలేదు. 
ఇప్పడు చెబుతాను. ఇదంతా 42 ఏళ్ళ [క్రిందటి విషయం నిజానికి. 1925లోనో, 1926లోనో 
రామవిలొస సభవారు విజయనగరంలో “కన్యాశుల్క_ం” ఆడివచ్చి నాకొక కథ చెప్పారు: గిరీశం 
ఊహాపాత్ర కాదట. దానికి ఆధారంగా ఎవరో ఉన్నారట! 


1927లో నేను బియ్యే చదవటానికి విజయనగరం వెళ్ళినప్పుడు, మాకు గురువుగారూ, 
అప్పారావుగారికి గిష్యుడుగారూ అయిన డా! బుర్రా శేషగిరిరావుగారిని, “గిరీశం పాత్రకు 
ఆధారం ఎవరండీ?” అని అడిగాను. 


“ఎవరున్నారోయ్‌? అప్పారావే?” అన్నారాయన. 


ఈ కాస్త ముక్కా నేను తప్పుగా జ్ఞావకం చేసుకోవలసిన అవసరంలేదు. ఆ మాట 
అలా ఉంచి, శేషగిరిరావుగారు ఆ మాట అనటానికి ఆధారమేమిటా అని నేను చాలా 
దీర్హంగానే ఆలోచించాను. ఆలోచించి, గిరీశం అప్పారావుకు వ్రతినిధి అనీ, తన తెలివితేటలూ, 
యుక్తి చాతుర్యాలూ గిరీశం ద్వారా వ్యక్తం చెయ్యటానికి అప్పారావు కృషి చేసి ఉండాలనీ 
నిర్ణయానికి వచ్చాను. చేసిన పాపం చెబితే పోతుంది. అప్పారావుకు ప్రాతినిధ్యం వహించదగిన 
పాత్ర కన్యాశుల్కంలో మరొకటి లేదని కూడా తేల్చుకున్నాను. 


అంతేగాని అప్పారావే గిరీశం (లేక గిరీశమే అప్పారావు) అని నేను పొరపాటున కూడా 
అనలేదు. ఆమాట బుర్రా శేషగిరిరావుగారు నాతో అనలేదు. ఆమాటకొస్తే అప్పారావే గిరీశం 
అన్నవారు ఆరుద్రగారు. ఒక్క గిరీశమే కాదు. కన్యాశుల్కంలో అన్ని పాత్రలూ (అసిరిగాడూ, 
పూటకూళ్ళమ్మతో సహానా?) అప్పారావేనని జల్లీల్లెగ బొడిచి రుజువు చేస్తానన్నది కూడా 
ఆరుద్రగారే. దయచేసి “సమదర్శి” గారు ఆరుద్రగారితో అదేదో తేల్చుకుంటారా? 

నేను అడిగిన ప్రశ్నకు చెప్పిన సమాధానాన్ని డాక్షరు శేషగిరిరావుగారు కన్యాశుల్కం 
గురించి రాసిన చోటనల్లా చెప్పవలసిన అవసరమేమిటో నాకు అర్థంకాలేదు. సమదర్శిగారు 
వివరించనూాలేదు. 


కాని వారు శేషగిరిరావు గారిని తవ ఎపడుతూ చెప్పిన మూడు కారణాలలో అభ్యంతరం 
చెప్పతగిన విషయాలున్నట్టు తోస్తుంది. 
“కన్యాశుల్క_౦”కు గిరీశం నాయకుడన్న భావం చాలామందికి ఉన్నది. “నాయకుడు కాడు” 


అని వాదిబ వాదించవచ్చు. అప్పుడు నాయకుడు మరెవడు అన్న (ప్రశ్న వస్తుంది. దానికేమని 
సమాధానం ఇవ్వటం” ఇది ఆలోచించవలసిన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేదాకా, 


కన్యాశుల్య_౦: నూరేళ్ళ నమాలోచనం... 


“కన్యాశుల్బ్క_ంకు నాయకుడంటూ ఉంతే అది గిరిశమే” అని అనుకోవటానికి సమదర్శిగారు 
అనుమతిస్తారా? 


“గిరీశం ద్వారా సంఘ సంస్కరణోద్యమాన్ని హేళన చెయ్యడం అప్పారావు అభిమతం 
ఎన్నడూ కాదు.” 


ఇది విచారణీయం. కన్యాశుల్కం, అతి బాల్యవివాహదురాచారాలను కడిగెయ్యటానికే 
అప్పారావు ఈ నాటకం రాసినట్టు కనపడుతూ అర కాని గిరిశం ద్వారా విధవా 
వివాహాలను అప్పారావు అవ హేళన చెయ్యలేదని ఎలా చెప్పటం? గిరీశం మాటలు ఆ ఉద్యమానికి 
చాలా అవమానకరంగా ఉన్న సందరాలు నాటకంలో ఉన్నాయి. “ఇన్తెంటు మారేజీలు 
అయితేగాని యంగ్‌ విడోజ్‌ వుండరు - యంగ్‌ విడోజ్‌ వుంశేనేగాని విడో మారియేజ్‌ 
రిపారమ్‌కి అవకాశం ఉండదుగదా? సివిలైజేషన్‌ కల్లా నిగ్గు విడోమారియేజ్‌ అయినవ డు 


ఇన్సెంట్‌ మారేజీల్లేలేకపోతే, సివిలైజేషన్‌ హాల్చవుతుంది! మరి ముందు అడుగుపెట్టులేదు గనక 
ఇ న్పెంటు మారేజి చెయ్యవలసిందే.” 


దీన్ని ఏమంటారు? ఇవి గిరీశం మాటలేగా! 

మూడవ కారణం కొంత రాజీ ధోరణిలో ఉండి, “అప్పారావుగారు సంస్మ_రణోద్యమానికి 
చేసిందల్లా అవకృతి కంట ఎక్కునగా ఉపకృతి మాత్రమే” అంటున్నది. ఒప్రకోవచ్చు: 
కన్యాశుల్కం కొద్దిగా అవకృతీ జాస్తిగా ఉపకృతీ చేస్తున్నది! 

లేక సమదర్శిగారు ఉద్దేశించినది అది కాదో. 

ఏమైనా సమదర్శిగారు “గెస్‌” చెయ్యటం బాగాలేదు. బుర్రా శేషగిరిరావుగారి వంటి 
మహా పండితుణ్ణి ఇంత తేలిగ్గా కొట్టాయ్యడానికి సమదర్శిగారు ఇంకా హౌచ్చు విమర్శనా శక్తి 
కలిగి ఉండాలని మనవి చేస్తున్నాను. రెండు తరాల |క్రితంనాటి శేషగిరిరావుగారితో మనం 
ఇవాళ వీకీభవించవలసిన అవసరంలేదు. దృక్పథాలు తరానికీ, తరానికి మారిపోతాయి. కాని, 
“బుర్రా శేషగిరిరావు గుణగ్రహణ శక్తినే సందేహించవలసి వస్తున్నది” అనటంలో ఉండవలసిన 
మోడెస్తీ ఏమాత్రమూ కానరాదు. 


('వగతి' వారవ(ికః జులై 4, 1969) 


కన్యాశుల్కం: నూరేళ్ళ నసమాలోచనం.. | mre = 585 


గిరీశం పాత్రకు ఆధారం ag? 


9 


UD 9౨౧౧ల రి 


“కన్యాశుల్కం రాయడంలో అప్పారావు సంఘ సంస్కరణతోబాటు నాటకరంగ సంస్కారాన్ని 
కూడా ఉవలక్తించాడు. నాటక రచనకు వ్యావహారిక భాష అనర్హమనే అపోహను తొలగించడం 
ప్రధాన సంకల్పొలలో ఒకటి. ఈ  ఆశయాలలో ఒక్కాక్కటీ ఒక్కొక్క అసాధారణ 
ప్రతిభావంతుని కృషి ద్వారానే సిద్దించగలిగినప్పుడు అన్నిటినీ దిగ్విజయంగా సాధించిన 
అప్పారావు ప్రతిభ నది వంటిదికాదు - సాగరం వంటిది.” (శ, కె.వి. రమణారెడ్డిగారి 
'గురజాడ-- వెలుగుజాడిలో 82వ పేజీ చూడండి.) 

అప్పారావు బహుముఖ ప్రజ్ఞాశారి అనీ సంఘ సంస్కరణాభిలాషి అనీ అందరూ 
ఒప్పుకుంటారు. 

శ్రీ అప్పారావుగారి గురించి కొంతమంది పెద్దలు ప్రాసినదాన్నిబట్టి అప్పారావు లౌక్యుడు 
కాడనీ, మహా పండితుడనీ నిర్దారణ చెయ్యవచ్చు. 

అప్పొరావే కనుక గిరీశం అయినట్లయితే గిరీశం లౌక్యుడు అయివుండేవాడు కాడు. 
అలాగే ఆదర్శాలు తన పొట్టమీద కొట్టినప్పుడు ఆ ఆదర్శాలను తాత్కాలికంగా వక్కకు 
నెట్టి వుండేవాడేమో (చెప్పలేం) గానీ ఆదర్శాలను మార్చుకుని వుండేవాడు కాడు. 

కన్యాశుల్కం లేని మారేజి ఈ భూప్రపంచంలో లేదనీ, యిన్సెంటు మారేజి లేకపోతే 
సివిలైజేషను హాల్రవుతుందనీ అవమానకరమైన కొత్త డిస్కవరీలు చేసిన గిరీశమే కనుక 
అప్పొరావయితే “కన్యాశుల్క౦” వంటి రచన మనకి లభించి వుండేదికాదు. 

సాటిలేని ప్రతిభ కరిగిన అప్పారావే గిరీశం అయినట్టయితే, గిరీశం పాత్ర ae nd 
నాయక పాత్ర అయి వుండేది. ఇంక - గిరీశం ఆదర్శపాయుడుగా కూడా వుండి వుండేవాడు. 

అప్పారావే గిరీశం, గిరీశమే అప్పారావు అనుకోవడం కన్నా, గిరీశం పాత్రకు అప్పారావు 
ఆధారం అనుకుంటు సబబుగా వుంటుంది. 

మతాన్ని నమ్మకపోవడం, పురాణాలను ఎగతాళి చెయ్యడం, ఖాళీజాగాలో బైరాగి వున్నాడంకే 
నమ్మక, కర్రతో కొట్టడం మొదలైన అభ్యుదయ భావాలు గిరీశానికి సొంతంగా కనపడతాయిగానీ, 
అప్పారావు నుండి ఎరువు తెచ్చుకున్నట్లుగా కనపడవు. 

ఇంగ్రీషులో చక్కని పొయెట్రీ రాయడమూ, మంచి సమయస్తూర్తి కలిగి వుండడమూ 
గిరీశానికి అప్పారావు ఆధారం అని చెబుతాయి. కానీ, అప్పారావె గిరీశం, గిరీశమే అప్పారావు 
అని నిర్జ్హారణ చెయ్యవు. 


ఎందుకంటే అప్పారావులో వుండే ప్రతిభను గిరీశం తక్కువగా తీసుకుని ఎక్కువగా 
వినియోగించుకున్నాడు గనుక. 


గిరీశం పాత్రపోషణలో ముఖ్యంగా కనిపించేది స్వార్రం. అందువల్లనే గిరీశం పాత్ర 
సజీవమైందిగా నిలచివుంది. 

అప్పారావే గిరీశం అయిననాడు గిరీశం నిస్వార్హపరుడిగా వుండితీరాలి. 

ఇంతకూ నా ఉ ద్రైశ్యమేమిటం కే, కుటుంబరావు గారు చెప్పినట్టు గిరీశం పొతకు 
అప్పారావుగారు ఆధారం కావచ్చాకానీ, ఆరుద్రగారు చెప్పినట్లుగా అప్పారావే గిరీశం, గిరీశమే 
అప్పారావు కాదని, అప్పారావే గిరీశము, గిరీశమే అప్పారావు మాత్రమేకాక “కన్యాశుల్కలిలోని 
అన్ని పాత్రలూ (అసిరిగాడు, బైరాగి మరియు పూటకూళ్ళమ్మతో సహా) అప్పారావుగారే అని 
ఆరు[ద్రగారు జల్రీలు తెగపొడిచి సాక్ష్యమెలా చెపుతారో? (“(చగతి? వారవ్యతికు జూలై 18, 1969) 


586 కన్వాళుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


గిరిశం పుట్టుపూరోంత్తరాలు క్‌ు 
ఉత్తరోతరాలే (పధానం 


గిరీశం ఎవరన్న జిజ్ఞాస బబ్రహ్మజిజ్ఞాస వంటిది. ఈ ప్రశ్న కస్తం కోహం అనే ప్రాథమిక 
దార్శనిక (ప్రశ్నల కోవకు చెందుతుంది. మనకు తెలిసిన గిరీశంతోటి తృప్పివడి అప్పారావుగారి 
సృష్టిని అంచనా వేయదలచుకుంటు గిరీశం. గిరీశమే - అప్పారావుగారు అప్పారావుగారే అనే 
కేటాయింపు వద్దులు తేరిపోతాయి. 


గిరీశాన్ని ఒక వ్యక్తిగా మనం పరిగణిస్తే అతడి యౌవన దశతోటి అప్పారావుగారి కౌమార, 
వార్రక్య దశలను ముడిపెట్టలేక ఈ విభిన్నతను కొందరు ప్రతిపొదిస్తారు. గిరీశానికి కూడా 
కౌమార వార్రక్యాలను అప్పారావుగారు వూూహెంచారు. కన్యాశుల్కాన్ని “టాలజీ! (17101027) 
[క్రింద మూడు భాగాలుగా ఆయన రాద్దామనుకున్న సంగతి మనం మరచిపోకూడదు. ఈ 
సాహిత్య వాస్తదికతను గుర్తుంచుకున్నవు డే అప్పారావుగా రే గిరీశం అన్న విస్త్రత కావ్యసత్యాన్ని 
మనం గుర్తించగలుగుతాం! 

ముందుగా ఒక విషయాన్ని మనం మరచిపోకూడదు. మనలో ప్రతి ఒక్కడిలోను గిరీశం 
అంశ ఎంతో కొంత ఉండకపోదు. భగవద్శితని ప్రబోధించిన (శ్రీకృష్ణ పరమాత్ముడు (అయితే 
గియితే) తన బాల్య యౌవనాలలో వరమ _ ధూర్తుడన్న సంగతి మరచిపోకూడదు. అలాగే 
కన్యాశుల్కంలో మెత్తని నంచకుడైన గిరీశం ఉత్తరోత్తరా చాలా మారాడు. ఆ మార్పుకు 
బీజం కన్యాశుల్క లోనే ఉంది. కన్యాశుల్కం తరువాత అప్పారావు గారు కొండుభట్టేయం 
రాశారు. ఇది గిరీశం జీవితంలోని రెండన ఘట్టం. దీనిని దృష్టిలో పెట్టుకునే బుర్రా 
శేషగిరిరావుగా రైనా, కొడవటిగంటి కుటుంబరావుగా రైనా, నేనైనా జా అప్పారావుగారే గిరీశం 
అనడానికి సాహసెస్తున్నాం. సాహసించి నిరూపించడానికి ప్రయత్నిస్తున్నాం. 

కొండుభట్టేయంలో గిరీశం గురించి మరికొన్ని భోగట్టాలు దొరుకుతాయి. 

దివాన్‌ బహద్దర్‌ రాజారాంగారు గిరీశం గురించి ఈ వైనాలిస్తారు. 

“ఇతడు నా బాల్యస్నేహితులైన యుగంధర్రావు పంతులుగారి కుమారుడు. చిన్ననాటినుంచి 


ఎరుగుదును. బి.ఏ. ప్యాసు అయినాడు. తండ్రి ఆర్రించిన ధనంపెట్టి బతుకుతున్నాడు. ఇతనిని 
సంఘ సంస్కారం వాకు శేకపాను' అంటారు. 

సాహసౌదార్యములుగల మనిషీ, కోటి విద్యలున్నాయి. నాటకాలాడుతాడు. పాడుతాడు. 
గారడీ చేస్తాడు. దొరలకి తనంటే సరదా. తండ్రి చేసిన మొదటి వివాహం భార్యపోయింది. 
పిల్లల్లేరు. తిరిగి వివాహం లేదు. చేసుకుంటే మరెవరైనా పిల్లను ఇచ్చివుందురు. అర్దరాత్రి 
వేళ ఎటువైవునించి పిలిచినా రెండు వేలమంది వెనక కూడుతారు. గుణయోగ్యతలున్నవిగాని 
కొంచెం పెద్ద పన్న తారతమ్యం మరచి హాస్యరసంగా మాట్టాడుతాడు. తుంటరి.” 

కొండుభట్టేయంలోని ఈ భోగట్టాలవల్ల కన్యాశుల్కంలోని 'డామిట్‌ కథ అడ్డం తిరిగిందిని 
నిష్కరమించిన గిరీశం ఎంత మారాడో తెలుస్తుంది. కొండు భట్టీయంలోని గిరీశం ఎవరికీ 
అపకారం చెయ్యడు. కన్యాశుల్కంలో పూటకూళ్ళమ్మ దగ్గర వుచ్చుకున్న సామ్ము కైంకర్యం 
సి ఎలా బయటవడ్డనాూ అన్న అవస్తలో గిరీశం మొదట సాక్షాత్కంరిస్తాడు, 


కన్వ్య్భాశుల్క ౧: నూరేళ్ళ నమాలో చనం... దాదా 587 ౧) 


కొండుభట్టీయంలో “అజ్ఞానం! ఈ అజ్ఞానం పోతేగాని మనదేశం బాగువడదు” అన్న వాక్యాలతో 
గిరీశం ప్రవేశిస్తాడు. ఈ రెండు ప్రవేశాలలోనే గిరీశంలో వచ్చిన బ్రహ్మాండమైన మార్పు 
ద్యోతక మవుతుంది. కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధాన్లు గారి కుమారుడు వెంక టేశానికి 
చదువు చెప్పడానికి గిరీశం వాళ్ళ గ్రామానికి వెళతాడు. కొండుభట్టేయంలో కొండుభట్లుగారి 
కుమారుడు రామ్మూర్తికి గురువుగా గిరీశం సీతారామ పురానికి వెళతాడు. 

కన్యాశుల్కంలో అక్కడ స్వవ్రయోజనం కోసం గిరీశం తాపత్రయ పడతాడు. కొండుభ 
ట్రేయంలో ఇక్కడ  పరోపకారానికే పొటుపడతాడు. కన్యాశుల్కంలో వెంకశేశాన్ని తండ్రి 
మీద తిరగబడమని గిరీశం ప్రబోధిస్తాడు. “ఇదే బెంగాలీ కుర్రవాడయితే ఏం చేస్తాడో తెలుసా 
తండ్రయేది తాతయేది కర్రపట్టుకుని చెవ్లూ లెక్కొడతాడు” అని వెంకళుశానికి పురెక్కి_ స్తాడు. 
కొండుభట్టేయంలో రామ్మూర్తి తన తండ్రి చేస్తున్న అమర్యాదలకు సిగ్గుతో చచ్చిపోతున్నా నంటూ 
“తెగించి దేశాలంట పోదునా” అని గిరీశం గారి సలహా అడుగుతాడు. ఇక్కడ గిరీశం చేసిన 
హితబోధ గమనించతగ్గది. తండ్రి చేస్తున్న పనులు సిగ్గుచేత చెప్పలేకపోయిన రామ్మూర్తితో 
“ఒకరి లోపాలకు మనం సిగ్గువడనేల. చేతనయినంత వరకు మళ్ళిద్దాం. మళ్ళకపోతే 
కనికరిద్దాం. సిగ్గుతోను కోపంతోనూ వనిలేదు” అని మానవుల నర్హం చేసుకున్న ఒక మహాకవి 
అనవలసినమాటలు గిరీశం నోటంట వచ్చాయి. ఈ పై సంభాషణను అప్పారావుగారు 
“మూటామంతి'గా అనుకున్న భావాలతో తైపారువేయాలి. 

“అన్నిటికంటే జారి గొప్పది. మానవులను ప్రాణులను (ప్రేమించాలి. (ప్రపంచాన్ని (వ్రకృతిని 
కరుణా దృష్టితో వీక్తించాలి. ఇది సాహితీ పరునకు అతి (ప్రధానం. ఉత్తమ భావకవిత్యానికి 
వరిపోష కం.” 

ఈ ఒక్క దాఖలా చాలనుకుంటాను గిరీశంలో క్రమేణా అప్పారావుగారి గొప్పతనం ఎలాగ 
బైటవడుతున్నదో చెప్పటానికి. 


ట్‌ ఆ లీ ఆం న ఇ 
(వగతి” వారవ్య(తిక: ఆగష్టు 1, 1969) 


కం్యాశుల్య ౨: నూ రేళ్ళ నమాలోచనం... 


్గః వౌ 


గిరిశం సూర్యుడు 


CUD కె.వి. రమణా రెడ్డి 


“ఒక సూర్యుండు సమస్త జీవులకు దానాక్కాక్కడై తోచుపోరిక” గిరీశం పాతకు కూడా 
అబ్బింది. “ప్రగతి” ఉగాది సంచికకు ఏదైనా వ్యాసం రాసి ఇవ్వమని సంపాదకులు అడిగిందే 
సందుగా గిరీశం ది పొాయట్‌' ఈ పత్రికలోకి దూరివచ్చింది. అది చమూమూలు వ్యాసంకాదు. 
మరేమిటం కు, సృజనాత్మకమైన పొత్రచిత్రణ కాబట్టి వివాదాలను అది మనస్సులో పెట్టుకుని 
బయల్లేరలేదు. అయినా వివాదం సాగింది. ఒకటి కాదు, రెండుకాదు, నాలుగు నెలలపాటు 
సాగింది. మంచిదే, తన్మూలంగా గిరీశం ధన్యుడయ్యాడు. వ్యాసకర్తలు పొత్రలుకాగా ఆ 
పాత్రలలోని నీటిలో, వాటివాటి యోగ్యతనుబట్టి జక. విధంగా గిరీశం సూర్యుడై ప్రకాశించాడు. 

ఇప్పటికి (1-8-69) వదహారుముంది పాల్లొన్న ఈ వివాదంలో మరెందరు పాలాన్నా 
గిరీశంపాత్ర ఇంకా కొత్తపలకలను బయట పెట్టుగలుగుతుంది. ఇంకా కొన్ని సాగసులను 

పెట్టగలుగుతుంది. అయినా, దేనికైనా ఒక వాద్దు ఉండాలి. కాబట్టి ఈ వ్యవహారానికి 
భరతవాక్యం వలకవలసిందిగా సంపాదకులు నన్ను కోరారు. అందుకనే మళ్ళీ గిరీశాన్ని 
ఆవాహనచేసి ఈ వ్యాసం రాస్తున్నాను. 

నిజజీవితంలో తారసిల్లుతూ వచ్చిన వ్యక్తులను, వారి నడతలనూ, నాణ్యాలనూ గురజాడ 
తమ నోటుబుక్కులోకి ఎప్పటికవ్వడు ఎక్కించుకుంటూ వచ్చారు. యదార్హ వ్యక్తులను 
పాత్రీకరించే వద్దతికూడా ఆయనకు తెలియనే తెలియని విద్యకాదు. గిరీశానికి గానీ మరొక 
పాత్రకుగానీ మూలమంటూ ఒకటి ఏదో ఉండి ఉండవచ్చు. ఆ రోజుల్లో ఒకరిద్దరు ఆనంద 
గజపతి వద్దకువెళ్ళి అప్పారావు తమను అభాసు పట్టించారని ఫిర్యాదు చేశారట కూడా. ఈ 
టాటాలు సాహిత్య చర్చకు తుపాకి తూటాలేనని గమనిస్తే ఊహాగానాలు సద్దుముణిగిపోతాయి. 
నికరమైన సాక్ష్యాధారాలు లేందే ఎంత కొమ్ముల్లిరిగినవాడు చెప్పినా, కట్టుకథ సిద్దాంతమై 
కూర్చోబోదు. 

పాత్రీకరణ పద్దతి గురించి అప్పారావు చేయి విడిచి రాసుకొని ఉన్నారు: 

An author does not draw all his characters from life, but unconsciously 
indents on the trails (traits) of imaginary productions of previous poets. 


గిరీశానికీ ఫాల్‌ స్టాఫ్‌కూ, గిరీశానికీ శకారునికీ ఏవైనా పోరికలుంశు అవి ఈ పద్దతి 
వల్లనే సంక్రమించి ఉంటాయి. గిరీశం పాత్రను జీవితంనుంచే (గ్రహించినా పూర్వ మహాకవుల 
భావనాత్మక పాత్రల లక్షణాలు దానికి అంటుకొని ఉంటాయి. ఇంతకూ ఫలానా అని 
ఏ వ్యక్తికి గిరీశం పాత్ర అచ్చుకు మచ్చు? ఇదమిద్దమని ఎవ్వరూ - బుర్రా శేషగిరిరావు 
కూడా - జవాబివ్వలేని ప్రశ్న ఇది. వారి శిష్యులు కుటుంబరావుగారు ఒకటికి రెండుమూర్జు 
రాసినదాన్నిబట్రై గిరీశం పాత్రకు “ఆధారం” అప్పారావే అన్న మాటలకు అర్హం అప్పారా 
గిరీశం, గి శమ అప్పారావు అని కాదు, “అప్పారావును ప్రాతినిధ్యం వహెంచదగిన పాత్ర 
కన్యాశుల్కంలో మరొకటి లేదని, గిరీశం అప్పారావుకు (ప్రతినిధి అనీ, తన తెలివితేటలూ, 
యుక్తి చాతుర్యాలూ గిరీశం ద్వారా వ్యక్తం చెయ్యటానికి అప్పారావు కృషిచేసి వుండాలనీ” 
నిర్ణయించి, తేల్చుకున్నట్టు కుటుంబరావుగారు రాశారు. 

ఆరుదగారు చేసిందల్లా కుటుంబరావుగారి “లాజిక్‌ *ను కొసకంటా లాగడమేగాని తదన్యం 
కాదు. అసిరిగాని చమత్కారం - సద్యసూూర్తి, రామప్పంతుల లౌక్య(ప్రజ్ణ, మధురవాణి నేర్పు బా 


వనాప్బాశుల్క దుః నూ లేళ్ళు సమాలోచనం.. 


ఇవ్వన్నీ అప్పారావువే కావా? దెయ్యానికి పెట్టిన వడపప్పు అసిరిగాడు తినివెయ్యడం మాత్రం 
మత ప్రాబల్యంమీద మూఢ విశాసంమిద నవనాగరికత చేసిన దాడికాదా? ఏ పాత్ర అయినా 
నాటకకర్త స్పష్ట అయినపుడు వాటన్నిటిలోనూ అతని అంశ అంతో ఇంతో ఉంటుంది. 


వాదించవలసి వస్తే వూటకూళ్ళమ్మ కూడా అప్పారావుకు (ప్రతినిధి కాగలదు. వంచనా శిల్ప 
'ప్రవీణుడైన గిరీశం పాత్రకు తగిలే చీవురుకట్టు దెబ్బ నాటక కర్త మనస్సును ఎందుకు పట్టివ్వదో 
తెలియదు. ఈ దెబ్బలూ దెప్పులూ వీది కూడా ఆ పాత్ర వంకరను తీర్చ లేకపోయాయి 
కాబట్టి, Poetic Justice అనే బడితె కర్రను చెబూని చిట్టచివరకు నాటక కర్తే దిగివచ్చి ఆ 
పాత్ర నడుము విరగగొట్టవలసి వచ్చింది. దుర్నడతను ఆకర్షణీయంచేస్తే రాగల ప్రమాదాలను 


అప్పారావు గుర్తెరిగి ఉన్నారు. మధురవాణిని సంస్కరించింది కూడా ఇందు నిమిత్తమే. 


హాస్యం వరకైతే గిరీశం అప్పారావు నోట్లోంచి దూసుకు వచ్చిన పాత్రే. మాటనేర్చరితనం, 
ఎప్పటికెయ్యది వ్రస్తుతమనే తత్వం. నవనాగరికతగానీ పట్నవాసవు పోకిళ్ళుగానీ ఒంటబట్టుని 
అ(గ్రహారీకుల వద్దనూ ట్యూషును పిల్లల వద్దనూ విద్యా విజ్ఞానాలింకా తలకెక్కని (స్త్రీలనద్దనూ 
వెలగబెర్టే 'దబాయింపు సెక్షను, - ఇవన్నీ గిరీశం బ్రాండు హాస్యంలో చేరిక. మాటల 
మూలంగా కలిగే హాస్యం అధమ స్థాయికి చెందినట్టైది. సన్నివేశాల వల్ల కలిగే పోస్యమే 
మేలైనట్టిది. అయినా, హాస్యం కసం హాస్యమైతే అప్పారావు మరొక నాటకమేదో రాసి 
ఉండేవారు. తానే అన్నాడు కూడా; 

The book has gained an unobtrusive moral purpose. You will find that 1 
do not at all trifle with life. I take it quite seriously, a very difficult matter in a 
book that bubbles with laughter. 


హాస్యం కోసమే ఈ నాటకాన్ని చదివే, ఆనందించే వాళ్ళను మరొకచోట ఆయన ఈసడించి 
ఉన్నారు. I wil be as terrible as 1 am humorous అన్న వ్యక్తి ఆయన. ఈ 11014! 
purpose అనే గుణం ఏ పాత్రద్వారా వెలువడుతుందో ఆ పాత్రే అప్పారావు అభిమానాన్ని 
దోచుకొని ఆయనకు నిజంగా ప్రాతినిధ్యం వహించగల పొత్ర అనుకోవలసి ఉంటుంది. 


అంతేగాని, విధవా వునర్వివాహోద్యమాన్ని తన స్వార్హంకోసం వినియోగించుకోబూని, 
యాంటీ నాచ్‌ ఉద్యమాన్ని ఖరాబుపట్టించి, ఒపీనియన్స్‌ ఛేంజ్‌ చేసుకుంటూ పోయే 
గిరీశం, సౌజన్యారావన్నట్టు - డెవిల్‌, అషాఢభూతి అనే మాటకూడా ఆయన వాడిందే. 
దగాకోరుకూడా. 

“కారా! నీలాంటి ఆషాఢభూతులవల్ల నీ గురువుగారు యెంత సులభంగా దగావడతారూ! 
అరె, నన్ను కూడా (భ్రమింపజేస్తివే! మధురవాణిని డెవిలంటివే? నీవే డెవిల్‌!” 

ఏ పొత్ర ఈ మాటలన్నదో ఆ పాత్ర యొక్క యోగ్యతా యోగ్యతలనుబట్టి ఆ మాటకు 
విలువ. సౌజన్యారావు పేరే ఆయన యోగ్యతకు అంటించిన చీటీ. నాటకంలోనేగాక సంఘ 
జీవితంలో కూడా నాగరికత కొనితెచ్చిన నిజమైన _ చిత్తసంస్కారానికి Moral Purposes 
ఆయన (ప్రతినిధి. దానికి నిజంగా దోహదం చేసిందికాబట్టి ఎంత నీచమైన వృత్తిలో ఉండినా 
మధురవాణికూడా (ప్రతినిధి. ఇక నాటక కథా నాయకత్త్వమా, పైపైకి గిరీశంది లాగే 
కనిపిస్తుంది. కన్యాశుల్క నాటకాన్ని భాషాంతరీకరించి శీర్షిక మార్చేట్లుంలు The Adventures 
and Escapades of Girisam అనవచ్చుకూడా. వధాన నాటక కథా ఘట్టాలలో తాను 
హాజరు. కథాగమనానికి అంతగా తోడ్పడకున్నా దాన్ని మెలికలు తిప్పగలడు. చప్పగా ఉన్నచోట 
తాను నాలుకకు రుచిని చేకూర్చగలడు. ఇవన్నీ చేరినా, అతగాడు నాయకుడుకాదు సరికదా 
వ్రతినాయకుడౌతాడు. విలన్‌: అందులోనూ కామిక్‌ విలన్‌. ఇతని వేళాకోళవు దుర్రనత్వం 
ఏ నాలుక పాత్రకూ హాని చేకూర్చదని ఒకరన్నారు. అది నిజంకాదు. బుచ్చమ్మకు హాని 
చేకూర్చి ఉండేది గనుకనే బుచ్చమ్మ పూనాకు వెళ్ళిపోనలసి వచ్చింది. లుబ్బావధాన్లకు హాని 


కన్వాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


కలిగించబూనుకుందడి. వెంకళఠుశానికి హాని కలిగించింది. వీటన్నిటినీ మించి నాటకం యొక్క 
Moral Perposeకే వోని కలిగించింది. 


గిరీశం అప్పారావుకు (ప్రతినిధి అయితే అప్పారావు గిరీశానికి పూచీ వడినట్టనా? ఇది 
అప్పారావుకు ఘోరమైన అన్యాయమౌతుంది. రాజకీయాల మీదనూ మూఢ సాంఘికాచారాల 
మీదనూ బండ చదువుల మీదనూ బార్నరస్‌ పీపుల్‌ మీదనూ గిరీశం విసిరిన విసుర్లు 
అప్పారావుకు సమ్మతమైనవే. సందేహం లేదు. ఆ మేరకే అప్పారావుకు తాను ప్రతినిధి, 
అయితే, విమర్శకు యోగ్యత కూడా ఉండాలి. ఆ యోగ్యత గిరీశానికి లేదు. అది (ప్రధానంగా 
నైతికమైనది. తన నీతి పేరు అవినీతి. అలాంటి వాడు చేసే వినుర్శ సవ్యంగా ఉన్నదనిపించినా, 
తనకంట యోగ్యత కలిగినవారుచేసే విమర్శతో పోల్చినప్పుడు దీని పస బయట పడిపోతుంది. 
ఇది ముఖ్యంగా నోటి పస మటుకే. నోటికీ చేతికీ పొంతనలేదు. వరోవదేశ పాండిత్య మేగాని 
ఆత్మ సంస్కారం ఏకోశానా కనిపించదు. 


పాశ్చాత్య నాగరికత తెచ్చిపెట్టిన మేలునూ కీడునూ అప్పారావు వేరువరచి చూశారు. 
పాశ్చాత్య విద్య మన యువకులకు లేనిపోని అతిశయాన్ని భేషజాన్నీ తెచ్చిపెట్టిందని గమనించారు. 
వెంకన్న పంతులు అనే స్టానిక  సంస్కరణోద్యను నాయకుడు మరణించిన సందర్భంలో 
ఆయన రాసుకొన్న డైరీని చూస్తే తెలుస్తుంది. సూర్యారావుగారి అనువాదం అస్తవ్యస్తంగా 
ఉన్నప్పటికీ ఆ భాగం వునఃపునః పఠనార్హంగా ఉంది. పాశ్చాత్య విద్యా పద్దతిలోగల లోపమల్లా 
సామాజిక మేధో జీవిత పరిస్థితులను సమన్వయం చేసే శక్తి దానికి లేకపోవడమే. విద్యాధికుడైన 
వ్యక్తి సమాజానికి అతీతుడ ననుకొంటున్నాడు. అంధ విశ్వాసాలను పోగొడుతున్నప్పటికీ, అది 
Fhe నాగరికత “సాంఘిక ప్రగతి శూన్యమైనది.” అప్టిరత్వాన్ని కలిగిస్తూ అలజడిని 
పినంతగా స్థిమితాన్ని చేకూర్చదని పాశ్చాత్య నాగరికతను ఆయన తప్పూ పట్టారు. 

వెంకన్న పంతులే అలాగైతే ఆయన మీగాళ్ళ వరకు గూడా రాని గిరీశం పాశ్చాత్య 
నాగరికతలోని పైపై మెరుగులను మాత్రమే సమకూర్చుకొని మారుమూల పల్లెల మూర్హజనుల 
వద్ద ప్రదర్శిస్తూ నిక్కుతూ, వారిని మార్చడానికి గాక ఏమార్చడానికి మాత్రమే ఈ 
నాగరికతను ఒక ఆయుధంగా వాడుకొన్నాడు. తనది వేషభాషల నవ్యత్వమేగాని సంస్కార 
భవ్యత్వం కాదు. వాళ్ళు బార్భరస్‌ పీపుల్‌ నిజమే. తాను సివిఖైజ్స్‌, ఇది కూడా నిజమే. 
అయితే తాను రోగ్‌ కూడా; సివి లైజ్స్‌ రోగ్‌! 


గిరీశం పాత్రలో పరస్పర విరుద్దాంశాలు ఇన్ని ఉండబ్టే, ఆంధ్రుల అల్లారు ముద్దుపాత్ర 
అయింది. ఒక కొత్తతరానికి అది (ప్రతినిధి, అప్పారానుకుకాదు. నవనాగరికత తాలూకు 
వేషభాషలతో మహోద్యనమాల తాలూకు పదజాలంతో లోకులమీదవడి నోటితో పొట్టపోసుకోగల 
విద్యా లవ దుర్విదగ్హుల కూటమికి గిరీశం వేగుజుక్క. రామప్పంతుల జాతి లౌక్యానికి ఈ 
నయనరచన సైదోడు మాత్రమే. రామప్పంతులు “ఆర్చ్‌ విలన్‌' కాగా, గిరీశం “లవబుల్‌ 
విలన్‌" కాగలిగాడు. హాస్యమే అతన్ని వచ్చి దుర్మార్లుడు కాకుండా కాపాడింది. జాలికూడా 
కలిగించేంతగా పారకుల మది కెక్కినందుకు అప్పారావు అభిప్రాయాలను కొన్నిటిని - ఆయన 
హృదయాన్ని మూత్రం కాదు - తాను తన నోట బెట్టుడమే కారణం. గిరీశం “గురువు” 
అప్పారావు కాదు - “వీరేశలింగం”. ఆ గురువు కితగాడు పంగనామాలు దిద్దిన ఆషాఢభూతి! 

సమకాలికసమాజ జీవితం పాశ్చాత్య సంస్కృతి సంవర్కంనల్ల పొడిరాయి వెసిన మతుగునలె 
కదలబారగా, కిందినుంచి పెకివచ్చే మడ్డీ మకిలీ, కొత్త గాలులలోని శుభతా, తీ|వ్రతా 
కలగలిసి నప్కడు, ఆస్తిపాస్తులు లేని ఒక నుధ్యమవర్గ యువకుడు తనకొద్దిపాటి చదువునూ 
జాస్తిగానే ఉన్న తెలివినీ వెంటబెట్టుకుని, వల్లమాలిన ఆశలతో, దిక్కుమాలిన ఆచరణతో సాదా 
మనుషులను ఎలా చాకచక్యంగా కొన్నాళ్ళపాటు వశం చేసుకోగలిగాడో అదే గిరీశం పాత 
వ్యక్తిత్వం! పాత కొత్తల సంఘర్షణలో అతని స్థానం “మేలు కలయిక”లో మాత్రం కాదు. 


తనార్బాశుల్క 0. నూరేళ్ళ సమాలో చనం 


కన్యాశుల్బంలోని గిరీశం పాత్రను వెలగస్టేపష్పుడు కొండుభట్టేయంలోనూ, ఇతర రచనా 
శకలాలలోనూ కనిపించే గిరీశం పాత్ర అవతారాలను మనస్సులో పెట్టుకోందే, మొదటి! 
మోసం వస్తుంది. 

కొండుభట్టియంలోని గిరీశం కన్యాశుల్మ్కంలోని గిరీశానికం కే స్థితిగతుల్లో చదువు సంధ్యలో 
మెరుగే అయినా, ఇద్దరూ గిరీశం జాతికి చెందినవాళ్ళే. వేషాలు మార్చడం, లెక్చర్దు దంచడం 
మహోద్యమాలను సొంత వింత మార్గాలు వట్టించడం వగైరా ఉభయ సామాన్యాంశాలే 
అయితే, ఉద్యమ సారధులను విమర్శించి కవట సన్యాసుల ముఖాలకు వెసుకున్న ముసుగులను 
చీల్చడంవరకు అప్పారావు అభిప్రాయాలకు గిరీశం బాకా అవుతున్నాడు. ఇవేవీ గిదిశంతనం నుంచి 
గిదీశాలను ఉద్దరించజాలక పోతున్నాయి. కాబట్టి అప్పారావుగారి కౌమార వార్థక్యాలకూ గిరీశం 
పాత్ర జీవిత దశలకూ ముడి పెట్టడం గిరీశాన్ని |పేమిస్తున్నంతగా గురజాడను గౌరవించేపనికాదు, 
అయినా కన్యాశుల్కాన్ని మార్చి రాస్తున్న కాలంలోనే కదా అప్పారావుగారు కొండుభట్టేయం 
రాసింది. పైగా అది సమగ్రంగా మనకు దక్కుబాటు కాలేదాయె. కాబట్టి ఆరు[ద్రగారి కొత్త 
సిద్దాంతం బలం కోల్పోతున్నది. 

గిరీశం అనే చెట్టు మొదలే, మోసం! మూల మొకటీ ఫలం వేరొకటీ కాబోదు. 
బుర్రా శేషగిరిరావు పాండిత్యాన్ని. అటుంచి, ఆయన సిద్దాంతాన్ని శంకించవలసి వస్తున్నది. 
ఇంతకూ ఆయన అప్పారాన్స శిష్యుడేమీ కాదు. గిడుగు శిష్యుడు. కన్యాశుల్కం మార్చి 
రాసిన కొంతకాలానికి, సహచరుడయ్యాడు. సయానా శిష్యుడనుకొన్నా, ఆయన _ చేసిందంతా 
సిద్దాంతమెలా కాగలదు? గిరీశం పాత్ర నిర్మాణంలో అప్పారావు హృదయాన్ని ఆయన 
అంతుజిక్కించుకొన్నట్టు కనిపించదు. సంస్కరణోద్యమాలలో పేరు (వ్రతివృలు సంపాదించి, 
అవసరం వచ్చినప్పుడు వాటికే ఎసరుబెఫ్ట్రే మహానుభావుల కోవకు గిరీశం మొగదారు. అతని 
మాటలు ఉద్యమానివే. చేతలు ఉద్యమ  వ్యతిరేకులవి. 


( “(వగతి+ వారవ్య(తికు ఆగష్టు 8, 1969) 


592 కన్యాశుల్భ_ ౦: నూరేళ్ళ నమాలోచనం... 


పరిచ్చేదం 


కన్యాశుల్కం: భా 


కన్యాశుల్క_స్ర గామ్యభాబావాద 
బమర్శనము 


శ్రీ) కాశీభట్ట (బవ్మాయ్యశ్యా్తి, 


కన్యాశుల్క మొక మంచి ప్రహసనము. ఇందుంబజల యాచారన్యవహారములు బాగుగాం 

ఎవరుల హృదయముల నాటునట్టు తెలువంబడియున్నవి. పాత్రముల వర్తనములు బీజాం 
న్యాయముగా వరుసగా వృద్ది చేయంబడినవి. ఇందువాడంబడిన భాష పొత్రోచితముగా 
న్నది. అయ్యది గ్రామ్యము. ఇట్టి (ప్రహసనములందు గ్రామ్యము వాడుటయే యుచితము. 
పహసనము చదువందగినదై యున్నది. దీనిని విరచించిన వారు విజయనగర వాస్తవ్యులగు 
ోరాజ్య్నుక్తి, గురజాడ అప్పారావు పంతులు బి.ఏ. గారు. రావుబహదరు వీరేశలింగకవి గారి 
ూసనములకంలు చాల ప్రాఢముగా నున్నదని నిస్స్పంశయముగా6౬ జెప్పవచ్చును. 


మ్యము |గ్రాంధికభాషగా నుండం౭దగునా?- 


శ్రిమదప్పారావు పంతులవారి రూపకము కన్యాశుల్క విషయమున. దగువని చేయగలిగినను 
గింప  లేకుండినను, ఏతాదృశ సంస్కారము చేయంగలిగినను లేకున్నను భాషా విషయిక 
స్కారమును దెచ్చి పెట్టటలో మాత్రము కొంత జయము నందినది. ఇప్పుడు బడులలోంల 
క్యశుల్క_మునందున్న బాసనంటి బాస బోధెంపంజవవశెనని లతేలుచున్నదంట! దొరతనమువారి 
వశాలా పర్గీకకులగు యేట్సు దొరవారు బడులలో గ్రామ్యభాషయే బోధింపంబడవలయునని 
న్మానించిరట! హాస్య రసప్రధానములు సంఘసంస్కారపరములు నగు (వ్రాంతలందు (గామ్యభాష 
డంబడిన వాడంబడుగాక. రూవకములలో నీచ పాత్రములకు (గామ్యమే వినియోగింపంబడుగాక, 

సర్వత్ర గ్రాంథిక బాషగా నుండుటకును బడులలో బోధింపబడుటకును మాత్రము తగదు. 
వనుక 


“గామా గ్రామ్య విభాగవరం వ్యాకరణం” - ఆపహోబలవండితీయము. 

భాష వ్యావహారిక మనియు గ్రాంథికమనియు రెండు విధములు. వ్యావహారిక భాష పహద్దులకు 
నుగాక మంచి సంస్కారముల నందక స్వేచ్చా సంచారము కలిగి యందణినోటంబడి కులటవలె 
షృతనంది యుండును. గ్రాంథికభాష యన్ననో సదాచార్యులవారివలని సంస్కారములను 
ఐది హద్దు గలిగి గ్రంథములందు వర్లితయై సౌష్టవ సౌకుమూర్యాదులు గలిగి వీధింబడి 
చరింపక పెద్దల సుద్దులకు లోంబడి పతివ్రతనలె శుద్దపద (క్రమము గలిగి శోధించుచుండును. 
జానర్‌ ము నేను (గొత్తగం దెచ్చి పెట్టినది గాదు. “Chastity of Language” (చేసిటే 
లాం జీ అని పాశ్చాత్యులు వాడుదురు. భాషయొక్క _ పాతివ్రత్యమని దినియర్హము. 
గా శుద్ర్దత్య్వమనుటయే. మనవారును సుశబ్దావశబ్ద నియనుములేక (వాయు కవితను 
వితయగా నెంచి దానిని వేశ్యతో బోల్చియున్నారు. 


! గణయంతి నాపశబ్రం నవృత్త భంగం క్షయం నచార్హస్య! రసికత్వే నాకురితా వేశ్యావతయశ్చ 
కవయశ్ళ్చ,' అని సుభాషితరత్నాకరమునందుం జెప్పినరీతిగా నియమములేని |గ్రామ్యభాషను 
న్యంసులాదరించి (గ్రంథస్త్రము చేయందగినది కాదు. సమస్త దేశములందును గూడ వ్యావహారిక 
ష వేజుగను గ్రాంధికభాష వేజుగను నున్నవి. ఇప్పుడు చాలా పేరును బెంవును 
గియున్న యాంగ్రేయ భాషయందుం గూడ నీభేదము కలదు. వ్యావహారికాం గ్రేయభాషకును 


క్యశుల్య_ ద నూరేళ్ళ నమాలోచనం.. 595 


గాంధికాంగేయభాషకును జాల వ్యత్యాసము కలదు. ఇప్కడింగ్రీషు భాషయందు బి.యే.ల 
యెం.యే. లుగానున్న వారు కూడ - ఇంగ్రీషువారింటకడ వాడుకొను వ్యావహారిక భాష 
- శగ్రహింపంజాలరు. అది మనకింగ్రీృ వలెనే కాొన్నింపదు. లాటినో గ్రీకు భాషయె 
వలెందోంయను. ఈ [క్రింది వాక్యములం గనుండు. 

“Now doan’t,ee, Rachel! 1 wouldn’t ha’done it, only I wanted summut t 
66 a fairing wi,” and I be as vlush 0’ meny as a twodo’ veathers.” 

“Thee mind what I tells’ee.” — “Tom Brown’s School Days.” 

గామ్యభాషనే (గ్రాంథిక భాషగా దీసికొను నెడల చాలచిక్కులు కలుగును. వాని 
(క్రింద వివదించెద;:-- 

(1) వ్యావహారికభాషనే గ్రాంథిక భాషంగాంచేయునెడల ముద్దుల మూటకట్టు తెలుంగుభాషలో 
నశించును. ఒకవేళ నొంటి ప్రాణముతో జీవించినను దొల్లింటి మూర్తవమును నిలుపుకొనంజాలదు 
ఈ హిందూ దేశములో నాంధ్రదేశము మిక్కిలి చిన్నది. తెలుంగు మాటలాడువారు చా, 
తక్కువ. రాజభాష యింగ్లీషు. మూండు వంతులు వ్యనపోరము కూడ వీరి చేతులలో? 
యుండుటచే వ్యానహారికభాషయు నింగ్రీషే యగుచున్నది. ఈ స్టానమును దొల్లి తురుష్క భావ 
పొందియున్నది కావున, వ్యావహారిక భాషలో నిప్పుడు మూండు వంతులకంలుం బైలా తురః! 
బాస, ఇంగ్లీషు భాష మున్నగునవి వచ్చి పడినవి. ఇప్పుడొక యుత్తరము (వాసికొనిన నందు; 
దెలుంగు పదముల వెతుక వలయును. దొరతనమునారికి, మనవిని బంపుకొనిన నందు 
దెలుంగు శబ్దముల గంచుకాగడాలతోం బరిశోధింప నలయును. ఒక పత్రము వ్రాసికొనిన నంద 
నాంధ్ర వాక్కులు మందునకైనను గానరావు. ఇంక [గ్రంథములు కూడ వ్యావహారిక భాషలోనే 
(వాసినయెడలం దెలులెక్కడం గానంబడును? దానింజూచు భాగ్యము మనకెట్టుకలుగును. 
దానినారించు వైభవము మనకెట్టు లభించును. చూడుడు. వ్యవహారమున నిప్పుడు మనబాన 
యెట్టున్నదో! కీతికాశేషులైన కవికులచంద్రులగు వావిలాల వాసుదేవశా,స్తుల వారాంధ్రముం 
గూర్చి (బాసిన వ్యాసములో నిప్పటె వ్యావహారిక భాష స్తితియిట్లున్న ది;- 

“ఇంకనిట్టి పదములు సాధారణ వ్యవహారములో నెన్నివాడంబడునో చూడుడి. పురుషులలో, 
“'ముసడ్డిలు' తెల్లవాబిలేచి 'తుపాకీ' చేతబట్టి వేట 'సికార్‌! వెళ్ళి, యందులో *కులాసా: 
తీతీనమీందట నింట భోంజేసి, *కుడితినీ' మీంద 'నంగరకా” తొడిగి, తలకు నొక్క, “జలతారు, 
“పొగాను' “మొగలాయీ “మోస్తరు! న జుట్టి, *దస్త్రమును' జందుగా పెట్టైను దీసికొని 
'డలాయతులు' ముందునడువ దిరిచినాపల్లి '“జూతీల జోడు పసందు" మీజం బన్నిద్రజు “బోయీలు! 
“బంగాళాసవారీ” నెక్కి, “పేటి దాటి *“బజురు'లోని “మసీదు” ముందజగా 'కచ్చేరీ'కి వెళ్ళుచు 
మధ్యమధ్యను 'సలాము'లందుచు 'దివాణపు” దేవిడీీ యెదుటను దిగి 'డఫేదారు' ఎదురుకొనయా 
లోపలికి బోయి 'తివాసీ! మీంద 'బాలీసా'నుకొని 'కూర్చుండి' యొక్క 'నౌకరును' “పంకా! 
లాగంజెప్పి గుమాస్తాను బిలిచి “సిస్తుదస్తు' బేరీజులు “తనికీ చేసి కిస్తీలు) బేబాకీ'గా వసూలు’ 
చేయు హంగామా, జవాను లకు 'దస్తకు” లిచ్చివంపి 'చిట్లాలలో జవమూాఖర్చులు” “తా వేళ్ళు” నేసి 
“దస్కతుూులు చేసి 'వసారాలో' గొంతవడి 'వచారు' చేయుచు గొందటు ఆసామీ” లవల్ల “అజీక౯లు 
దాఖలు" చేసికొని యందులోం గొన్ని టిని *వావజీ చేసి యంతటితో నా *“రోజుఖమూయషు 
మర్తబు” చేసి, “మామూలు, చొవ ఎన 'వావేలు వెనుకగా *హుజూరు జవాబు నివీసు! వ్రాసిన 
'తపాలాచీటి'లోని కబురులకు మెచ్చుచుం దద్రోవంగనిపించిన “'సాహాకారును హుండీ చెలామణీ 
రుసుములు తాజా” గానున్నవో జాస్తి” గానున్నవోయడిగి, 'కుసుంబాగౌనుతానుల యసలుఖరీదును” 
'నభా' యును దెరిసికొని హాయిగా” నింటికి మరలుదురు.” 

ఇది యిప్పటి మన వ్యావహారిక భాష, దీనిని మనము తెలుంగన వచ్చునా? ఇదియా 


“దేశభాషలలో నెల్లం దెలుగు లెస్స," అని కృష్ణదేవరాయలు చెప్పిన తెలుగు? ఇదియా 
“Italian of the East.” ఇందు దెలుంగు పదము లెన్నికలవు? , 


కన్వాశుల్మ ౦: నూరేళ్ళ నమొలోచనం... 


ఇంకను నివ్వుడవ్టూ డింగ్రీషు పదములు "హెచ్చుగా వాడంబడుచున్నవి. ఈ విషయమై మన 
యప్పారావు వంతులవారి కన్యాశుల్టమునుండియె యొక యుదాహరణము.6 దీసికొందుము:- 

“గిరీశం - డామిట్‌, ఇలాటిమూటలంపే నాకు కోపం వొస్తుంది. ఇది బేస్‌ 
ఇన్వాాటిట్యూడ్‌. నాతో మాటాడ్డవేం ఒక ఎడ్యుకేషక, ఆమాటకొస్తే నీకున్న లాంగ్వేజి 
నీమాష్ట్రరుకుందీ?  విడోమారియేజి విషయమై, నాచ్చికొళ్ళజా విషయమై నీకు యెన్ని లెక్చర్లు 
యిచ్చాను నా దగ్గర చదువుకున్న వాడు ఒహడూ అ(పయోజకుడు కాలేదు. వూనా డక్క_కా 
కాలేజీలో నేను చదువుతున్నపుడు దిఇలెవె౯ కాజస్‌ ఫర్ద్షి డిజనరేషకా ఆఫ్‌ ఇండియాను 
గూర్చి మూం౭డుఘంటలు ఒక్క బిగిని లెక్చర్‌ యిచ్చేసరికి (పొఫెసర్లు డంగయి పోయినారు. 
మొన్నబంగాళివాడు యీవూళ్ళో లెక్సరిచ్చినవ్వుడు ఒకడికైనా నోరు పెగిరింది? మనవాళ్ళు 
వట్టి వెధవాయలోయ్‌. చుట్టనేర్పినందుకు థాంక్‌ చెయ్య. తవ్వ) వట్టుతున్నావు? చుట్టకాల్చడం 
యొక్క మజా నీకుయింకా బోధవడకపోవడం చాలా ఆశ్చర్యంగా వుంది. చుట్టకాల్చ్బబస్టైకదా 
దొర్లింత గొప్పవాళ్ళయినారు. చుట్టుకాల్చని యింగ్షీషు వాణ్ణి చూశావూ _ చుట్టపంపిణీ మీదనే 
స్ట్రీమ్‌ యంత్రం వగయిరా తెల్లవాడు కనిపెట్టాడు.” 

అని అప్పారావు బుంతుల వారు కన్యాశుల్క నాటకములో (వాయించియున్నారు. వీరి యీ 
నాటకములో రెండువంతులకు పైగా నింగ్లీషు వాక్యములును నొక భాగమునకుంబైంగా తురక 
మాటలు మున్నగు నవియుం గలవు. ఇదియా యాముక్త మాల్యదాకారుండు “దేశభాషలందు. 
దెలుంగు లెస్స” యని చెప్పిన తెలుంగు? దీనినా మన అప్పారావు వంతులవారు “The 
Italian of the East” అని పీఠికలో వ్రాసినారు? మసీదును గట్టుచు నందు విష్ట్వాలయవు 
తాలను గొన్నింటి తురకలు తగిలించిన కారణమున నా మసీదు విష్ట్వాలయమగునేని ఇది 
తెలుగు కా౭గలదు. 

కన్యాశుల్క_ నాటుకమునందున్న పదములలో మూడుపాళులింగ్లీషు పదములు తురుష్కవద 
ములునై నోటనుచ్చరింప ననువుపడని యుచ్చారణము కలిగి యున్నవి. ఎచ్చట జూచినను 
హలంతములే. ఎచ్చట జూచినను శృష,వం౦ం, ఇ మొదలగు సాధారణముగా నుచ్చరింప 
ననువుపడని వర్షములే, అయినను యిది యింకను మృదుమధుర భాషయట! పూర్వసువాసిని 
యనినట్లు “The late Italian of the East” అనవలెను గాని “Italian of the 
East” అనుటకు వలనువడదు. వ్యవహారములలో నింగ్షీషు తురుష్కభాష మున్నగునవి వచ్చి 
యిదివణకే తెలుంగును ద్రోసిరాజనినవి. ఇప్పుడు [గ్రంథములందుంగూడ నీ వ్యావహారిక భాష 
(ప్రవేశించినయెడల నచిరకాలములోనే తెలుంగు నశించుననుటకు సందియమింతయును లేదు. 

“అనియమాద్వాాంమ్యంహి యత్త్వవభ్రంశః”-ఆంధ్రశబ్ద Care | 

వ్యావహారిక భాషయే (గ్రాంధికభాషయైనచోంయ దెలుంగింకను గొంత కాలము బ్రతికియున్నను 
రూవుమాసి వ చెడియుండును. చెడుటకు మూలకారణము తగుపవుద్దుననుంచు 
వ్యాకరణాదులు లేక స్వేచ్చ కలిగి యుండుటయే. హద్దునందు. బెట్టువారొకరు పైనుండి ధర్మముల 
నేర్పాటుచేసి వానిిప్రకారముగా నడిపింవకుండిన మానవకోటులు సరిగ నడుతురా? అట్లు కొన్ని 
ధర్మముల నేర్చాటు చేసి భాషను వాని నతిక్రమింపకుండ నడిపింవకుండినచో నయ్యదియును 
జెడిపోవును. కావుననే భాషను యధాక్రమముగా నడిపించుటకై వ్యాకరణములను శాసనములు 
పుట్టినవి. ఆ శిక్షాస్మృతి లేకుండిన భాషావధూటి తృటిలో జెడును 'అవశబ్దభయంనాస్తి 
అప్పలాచార్య సన్నిధౌ' అనినజ్హ వ్యావహారిక భాష సన్నిధిని అపశబ్ద భయమెక్కడనున్నది? 
కలమెట్లు పోయిననట్లు |వాయుటయు మాటలాడుటయుం గదా యందుండును. కావున 
వ్యావహారిక భాషకు వ్యాకరణముండ నేరదు. వ్యాకరణముయొక్క  (ప్రయోజనములంగూర్చి 
మహాభాష్య కతక యిట్లు చెప్పియున్నాండు:- 

“మ్లేచ్యామాభూ మేత్య ధ్యేయం వ్యాకరణం! 

దుష్తాఖ్రబ్లాన్నా వ్రయ్యుక్ష్య వొతృధ్యేయం వ్యాకరణం/' 


కన్వాళుల్క ౦; నూరేళ్ళ సమాలోచన మ 597 


(సంస్కారములేని గాసటబీసట మాటలాడు మ్రేచ్చ్భులము గాకుందుముగాక యని వ్యాకరణము 
చదువ వలెను. అవశబ్దములు [ప్రయోగింవకుందుము గాక యనుతలంవుతో వ్యాకరణము చదువవలెను. 
అని దీని తాత్పర్యము. సుశబ్దములేవో యపశబ్దములేవో తెలిపి సుశబ్దములను [ప్రయోగింపవ లెననియు 
నపశబ్రములు వాడంగూడదనియుందెలుపునది యని దీనివలన తెలియవచ్చుచున్నది.. 

“ఆం(ధ్రవ్యాకరణమనంగా నాంధ్రమందలి సుశబ్దములం దెలుపు శాస్త్రము” అని అబ్బాయి 
నాయుడుగారి వ్యాకరణము బోధించుచున్నది. 

“Grammar explains the proper use of language: 

“English grammar teaches us to speak and write the English language 
correctly.’ 

(భాషోచితప్రయోగమును తెలుపునది వ్యాకరణము. ఇంగ్లీషు వ్యాకరణము ఇంగ్లీషు భాషను 
తప్కలేకుండ సరిగ వ్రాయను మాటలాడను నేర్చును) అని ఇంగ్లీషు వ్యాకరణము 
తెలుపుచున్నది. 

అప్పారావువంతులవారు తమ([గ్రంథములో మనయాంగధ _ వ్యాకరణములు సుశబ్ద్రములని 
బోధించినవదముల  కెచ్చటను బుద్రిపూర్వకముగాల జోటిచ్చినట్టు గాన్పించదు. పాత్రములలో 
నుత్తమాధమ భేదము పెట్టి యుత్తమపాత్రములచే సుశబ్దములను నీచపాత్రములచే నపశబ్దములను 
బరికింప లేదు. పండితులు (కరటకశా స్త్రిమున్నగువారు) పామరులు (అసిరిగాడు మున్నగువారు) 
కాడ నింద్యగ్రామ్యమని నునవ్యాకరణ వేత్తలు దేనిని దెరిపిరో దానికంచును విపరీతమైన 
గామ్యమునే మాటలాడిరి. ఇందు బహుళముగా నున్న యింగ్రీషు వాక్యములు మాత్రము 
వ్యాకరణయుక్తముగా నున్నవి! పండితులెట్టు లుచ్చరింతురోయట్టి యుచ్చారణము  కలిగియున్నవి. 
అవి యధాశ్నాస్త్రముగనే యుండవలెను గాంటోలు! అవి వ్యాకరణ యుక్తముగా నుండకుండిన 
యుపాధ్యాయులంగీకరింపరు కాబోలు! పాత్రముల మాటలకేమి, తమవాక్యములందైన (గంథకతఃజ 
గారు సుశబ్దములం బయోగించియుండ లేదు. 

అప్పారావువంతులవారి పుస్తకమునందు పదప్రయోగము కలమెట్టు పోయిన నట్టు పోయినది. 
ఒక యుక్తి లేదు. ఒక వరుసలేదు. (గంథకర్తగారు తమకెట్టు తోంచిననట్టు (వ్రాసి వేసియున్నారు. 
ఇందులకు గొన్ని యుదాహరణముల నిచ్చద. 

మన పెద్దలు తెలుంగునందు శ ష మొదలగు నక్కరములు లేవని చెప్పియుండిరి, అట్లు 
తెలువుటకుంగల ముఖ్యకారణము ద్విజేతరులు వాని నుచ్చరింప లేకపోవుటయే. కావుననే తెలుగున 
విషము విసముగను యశము అసముగను మాటుచున్నవి. ఇంక అప్పారావువంతులుగారన్ననో 
'సలి'కు “శలు పెట్టి 'శి లకు, సాలు పెట్టి తమ యిచ్చవచ్చినట్టు వ్రాసిరి. వీరు వేశ్యాశబ్దమును 
“వేస్య' అని వాడుచువచ్చిరి. (చూడుడు పుట 7,45) ఇది మధురవాణియను గణిక 
పలికిన పలుకంట! వేశ్య యనినవ్వుడు వీరెట్లుచ్చరింతురో వేస్యయనునప డెట్లుచ్చరింతురో 
తెలియకున్నది. యకారము తొలవ్యము, సకారము దంత్యము. దంత్యమైన యకారముతోంగూడిన 
తాలవ్యమైన యకారము తుది నుండుటచే సకారము సరిగ దనస్వరము నంతగా నిలువుకొననేరదు. 
వేశ్యాశబ్దమున శవర్షముం బలుకలేని మధురవాణి ఆ వాక్యమునందే “ఆశిస్తా”నని “శ వర్షమును 
సరిగం బలుకం గలిగినది. “గిరీశంగారు పుంజాలు తెంపుకు వరిగెత్తుతారు” అనియు (వుట 
75) 'నిసిరాత్రివేళి అనియు (130) పలుకగలిగినది. ఇంతయేల, యూ మధురవాణియే 
“ వేశ్యకాంగానే దయాదాక్షిణ్యాలు వుండవో”, అని శవణకామునే వలుకం గలిగినది. ఇంక గిరీశమును 
(బాహ్మణుండు “క్రిమినల్‌ కేసు కావలశిందే” అనినాడట. ఇచట “స కారమునకు శ వర్షమును 
బెట్టియున్నారు. ఉచ్చారణ భేదమంతగా నుండ నేరదు. వదముల నశ్శాస్త్రీయము చేయుటకు 
మాత మక్కరకు వచ్చును. ఆ పాతు యెక్కతిసి' (80 వుట) అని *“సకారమొక్కచోట, 
“క్రిమినల్‌ కేసు తేవలశిందే” యని “శ” యొక్క చోట తనుయిచ్చ వచ్చినట్టు (గంథకతజాగారు 
(వ్రాసియున్నారు. పోలిశెట్టియని యొకచోట (82 వుట) పోరిసెట్టియని మజియొక చోట (94) 
వప్రాసియున్నారు. ఇంకను “పన్నెండు! అనియొకచోట (90 వుట) వజ్యెండు అని యొకచోట 


598 


కన్యాశుల్కం: నూరేళ్ళ సమాలోచనం... 


(93) లిఖించియున్నారు. “శెలవు” అని యొకచోట (3 పుట) శలవు అనియొకచోటు 
(3 వుటయేే (ప్రయోగించినారు. అసిరిగాడను కింకరుండు “సెప్పినాను. (128 పుట) 
అనినాండు. బ్రాహ్మణుండగు రామవ్పపంతులును *సచ్చాన్రా” “పేరు చెప్పేసింది! (11 పుట) 
అని నుడివినాండు. బాహ్మణు6డు సచ్చాననుట యీ పాంతములందు వినబడదు. కళింగ 
రాజ్యములోని |బాహ్మణులట్టు మాటలాడుదురేమో యనుకొందుమనినను ఆ రామప్పంతులే 
'తగిలేస్తే చచ్చానే” (131 పుట) యని పలికినాండు. కావున |గంథకతకా కలమెట్లు పోయిన 
గంథమట్లు నడచినది. సచ్చుట యనునది [గ్రంథములందుండినను వ్యావహారిక భాషలో లేదు. 

గవరయ్యగారను వారొకరు “రెండు మనుష్యుల బలువుందో లేదో చూడండి యని 
నుడివినారు. (వుట 134) 

“ఏమిటి! యనియొకచోట “*ఏవింటి” యని యొకచోట “ఏటి”, అని యొకచోట 
నిచ్చవచ్చినబ్లుల్ల (వ్రాయబడి యున్నది. పాత్రోచితముగా. దెలువుటయేమో యనుకొందుమనినను 
నొక్క పాొత్రమే - యేమిటి యని కొన్ని మాటులును ఏవింటి యని కొన్ని సారులును 
బలుకుచుండును. ఇట్టి |దబ్రాతంతోడనే (గంథనుంతయు వ్రాయబడియున్నది. ఈ యుదాహర 
ణముల నేను (గంథమునందుం దప్యలు కలవని తెలుపుటకు బ్రాయలేదు. (గంధమునందు 
వ్యావహారికభాషను వాడితిమని [గ్రంథకతజగారే చెప్పియున్నారుగదా. ఏక్రమమును లేక 
యిచ్చవచ్చినట్లు  (వ్రాయంబడియున్నదనుటకై పై యుదాహరణముల నిచ్చితిని. శబ్దశాస్త్రమును 
(Grammar) బాటింవలేదు. స్వరశా,స్త్రము (Phonetics) నైనంబాటింవ లేదు. ఒకమాయి 
“చచ్చా” ననంగలిగిన జిహ్వ మణీయొక మారనలేదా? ఇంక నొకమారు “*సచ్చాోననునా? 
పాత్రోచిత భాషను వాడుటుయు౯గానింపదు. ఇంతయేల -- ఒక నియమము నేర్పణఅచు 
శాస్త్రమును దేనిని బాటించియుండళెదు. ఇది భాషకు హానిని గల్లించునుగాని లాభమును 
గల్లింపదు. 

(2) వ్యాకరణమును బాటింవకుండినను జిక్కులు మాత్రము హెచ్చు చేసినారు. శబ్దశాస్త్రము 
విధించువానిలో - లేఖకులకు6 జిక్కును గలిగించుచున్నవి అరసున్నయును శకటరేఫమునై 
యున్నవి. అయినను నర్జానుస్వారము వరుష సరళములకు నూత్రమే ముందుండునని శాస్త్రములు 
విధించుచుండుటచే శాస్త్రీయమైన వ్రాంతకు దీనిబాధ చాల- తొలంగిపోయి యున్నది. 
అప్పారావు పంతులవారి వ్రాతయందన్ననో నియతిలేకుండ నన్నియక్కరములకును ముందు 
వాడంబడియున్నది. “సిద్దవైయయుం జు, 'ఘోరవైంని, “భూ వెందుకు” మొదలగురీతిగా నరసున్నలు 
కుప్పలు తిప్పలుగాం బోయంబడియున్నవి. నాసికతో సంబంధమింతయును  లేనిచోటయగూడ 
నరసున్నలుంచంబడినవి. “అవుంధానులు” ఇది సంస్కృత పదము. ఇందు అనునాసికము 
లేనేలేదు. జ, ఇ, ఇ, న, మంలు అనునాసికములు. స్వరశా,స్త్రృమునుబట్టి వ్యవహారములలో ము 
చెడి నం అయినదనవచ్చును. ఇట నట్టి ఎండ ము. ౨ ఇచ్చట నరసున్న యెందుకు? “వీంన్ని 
(బహ్మరధం వట్టవాం” అని గిరీశమనెనంట! వీనిని, అనుపదముయొక్క గ్రామ్యరూపనుగు 
వీన్ని(ఇ్తులో నర్జానుస్వారమెందుకో!్‌ “అవుంనండి” ఇట నరసున్న యెందుకో? పదము 
అమునుగాదే? కొండుభొట్లు “అవును” అనలేక అవుంను అన్నాడనుకొందుమనినను - 
నే వుటయందు కొండుభొట్టవుంనన్నాండో యావుట యందే యాతండే మరల “అవును! 
అన్నాండు (చూ! పుట 102) ఈ రీతిగా నిచ్చవచ్చినట్టు వ్రాయంబడియున్నది. కాన్ని 
తావుల శా,స్త్రయ్యుక్తముగా వ్‌ రరసున్న పెట్టియుండిరి. డేవుడెను శబ్రమున6 బలుతావుల 
నరసున్నలుంచిరి. (చూ॥ పుటలు 11, 103, 105, 106, 107) కాని ఇది జొక్రిపూత్త్రకముగాల 
జెట్టినది కాదు; కొన్ని తావుల నీశబ్రమునే నిర్భిందుకముగా వాడియుండిరి (చూ॥ 59 వ్యతు.) 
I employed the Ardhanuswara after a nasal3 అని అప్పారావు వంతులవారు నవ్రాసరి. 
దేవాదిశబ్దములందున్న వకారము (౧2521) అనునాసిక మెట్టగునో తెలియదు. 


(3) వీరు శకట రేఫమును గూడ విశేషముగా వాడియున్నారు. యాడాదికో 
నూజూపాయలు “(15 పుట” కుడికి చదువు చెప్పిస్తాను. (16 పుట) కుల్పవాడు గదా 


కనాల్పాశుల్క ౧: నూరేళ్ళ సమా సకం 


(15 పుట) కావున వీరివ్యావహారిక భాషనుండి శకట రేఫము తొలంగిపోయి యుండలేదు. 
ఇంక దినియందలి సౌకర్యమెట్టిదో! 

(4) అరసున్నల యుప్పెనయు శకటరేఫముల సంకటమునే గాక లోకులు పలుకు పలుకులకు 
సంజ్ఞ లేర్పణఅచుటలో గూడ వీరు చాల చిక్కుకల్పించిరి. వీరీవిషయమై తమ పీఠికలో నిట్లు 
(వాసయున్నారు:- 

1 had to contend with one “difficulty in printing this book. There are many 
sounds in the spoken Dialect which are not represented in the Telugu Alphabet.” 

వీరికి నుచ్చారణము తెలుపుటకు నక్కరములు చాలినవికావట. సంస్కృతమున నాడంబడునవి 
యేంబది. తెలుంగుననే వాడంబడునవి ఆటు (ఎ,ఒ,చ,జుణ; 0) ఇన్నియున్నను వీరికింకను 
సంజ్ఞలు చాలినవి కావు. తెలుంగు టుచ్చారణములకే. చాలనవ్పడు తురకలు దొరలు 
తెలుంగు. లుచ్చరించునప్పటి స్వరములు తెలుంగువారు ఇంగీషు, తురుస్కము మున్నగు భాషల 
నుచ్చరించునప్పటి స్వరములు కలిసి అనవేలగునవ గాన 'వీనికన్నింటికిని సంజ్ఞలు కల్పించిన 
సంజ్ఞాసాగర మొక్కటి బయలు వెడలును. ఇది చాలకష్టము కాదా? 

(5) జనసామాన్యమేరీతిగా వాడిన నారీతిగాం బదముల మనము (పయోగింతుమేని 
శబ్ద్రతత్వశాస్త్రము నశించును. మన తెలుంగు భాషలో నీశ్నాస్త్రమింకను దలయెత్త లేదనియే 
మనము చెప్పుకొనవలెను. ఇట్టిస్టితిలోనున్న భాషకివుడు వ్యావహారికావస్తనే ప్రమాణము చేయు 
నెడల నిక్కమగు శబ్దతత్త (శాస్త్రము (Philology) ఎట్లు పుట్టుంగలదు? ఒకరు, హిందూ 
దేశమునందు (ప్రభువు నమాత్యుండు ననునర్హమునిచ్చు పట్టణమొక్కటి కలదు. అదియెద్ది? 
అని పొడుపు కధనొకదానినొక్క_ వథతికలోం (Juvinile Reader) బొడిచి మజుసటిసంచికలో. 
దామే సమాధానము చెప్పవలసి వచ్చుటచే “రాజనుండ్రి'యని సమాధానము వ్రాసిరి! 
చూచితిరా! నన్నయభట్టారకుండు తన భారతమునందు వర్ణించిన రాజను హేంద్రపురము 
(రాజమహేంద్రునివట్టణము) దునదారల మూలముగా నిప్పుడు రాజమం|డియై రాజు మంత్రి 
యనువ్యుతృ్పత్తి కలదియను భ్రాంతిని గలిగించుచున్నది. కావున (బాజ్ఞులగువారు తమ యిచ్చ 
వచ్చినట్టు లోకసామాన్యముననుసరించి వద [పయోగములం జేయకుందురు గాక. 

(6) వ్యావహారిక భాషనే గ్రాంథిక భాషగా నుపయోగించు నెడల నయ్యది పలువిధముల 
మాయటుచున్నది. అరనము కన్నడము మున్నగు భాషలతో సంబంధముగల దక్షిణ దిక్కున 
(చెన్నవుర్యాదుల) నీభాష యొకదిధముగ నున్నది. తురుష్కుభాషతో సంబంధముగల వశ్చిమదేశమున 
(హయిదరాబాదు మున్నగు తావుల) నీభాష వేతొక విధముగనున్నది. ఓధ్రులతో సంబంధముగల 
పూర్వదేశమున నీభాష మజొక్క విధముగానున్నది. మధ్యదేశమున నింకొక విధముగా నున్నది. 
వీనిలో దేనినవలందింవ వలసి యుండును? అప్పారావు వంతులవా రాయాదేశములందలి 
తెలుంగులందంతగా భేదము లేదని యూ (క్రైిందిరితిని వాసిరి. 

“There is not much dialectical difference in the Telugu generally spoken 
in the various parts of the Telugu country; 50 a new common literary dialect 
can be established with comparative ease if only able writers set about it in 
right earnest.” 

ఇది సరిగాదు. నేను వైనం జెప్పినట్టుగా6 జాల భేదము కలదు. వావిలాల వాసుదేవశాస్త్రులవారు 
తమయుపన్యాసములో న్నీక్రింది రీతిని వ్రాయించి యున్నారు:- 

“చెన్నపట్టణము ఆవైపుల వాడుకలలోనున్న తెలుంగు మన తెలుగుతో నేమాత్రమును 
సంబంధింపక యదియొక్క_ భాషగా వినవచ్చుచున్నది. పడమటి తెనుంగు కడవ అవైపులలో 
వాడుకలో నున్నది విశేష దీర్దాలతో వికారముగా నున్నప్పటికిని [గ్రామ్యములు మెండుగ 
లేకయుండును. మరి, అందులో6 గన్నడపుంబోలికలు చివరకు నుచ్చారణములో నైనంబట్టువడక 
పోవు, దక్షిణాంధ్రదేశస్టులు దవిడపదములు కలిసిన తెలుంగు వాడుదురు, 'ఉత్తరాంధ్రులు 
ఓ|ఢ్రోచ్చారణములతో మాటలాడుదురు.' 


600) 


కన్యాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


కాన దిక్కునుబట్టి యాంధ్రమునంది చాల భేదములు కలవు. ఒక దిక్కు వారిభాష 
మజియొక్క దిక్కువారికి గౌడగోయ గానుండును. ఇందులకుదాహరణముల నిచ్చుచున్నాండను. 


జై చెన్నప్పురి తెలుగు - 


“వాండు నేడు ఆండువాళ్ళని పిల్చుకొస్తుడని వినబడితిని ఈ. అది నేను కొంచువస్తును 
ఊ. ఇంటిజన్నల్‌ పెట్టివుంది ఈ. నీ అడయాళం తెలియలేదు ఊ. నేరుగా పూడిసినాడుఊ 


పోయివిడిచి నాడుఊ ఎక్క[డ్రా? ఇందా? జాబుల్‌ వొచ్చిందటనా? ఎవరబ్బా నిన్న 
వచ్చినాడంటుఆ? నేకాదావస్తినిఈ.” 


- చేగల్‌నాటి తెలుయణగు - 


“ఎద్దు మొడుస్తుది. సేత్తో మట్టుకున్నాను. మరో, దీనమ్మడుపాల! అట్టువేసినడితేను. 
చింతకొయ్య కాసిందా? దాన్ని 'పెద్దపులడెయ్యూ యెద్దుని మళ్ళిళ్ళి.” 


= గుంటూరు తెలుంగు - 
“ఇట్టా కైల్‌ కర్చుల్‌ బెట్ట కట్టానే వీడియమ్మాముక్రైయేం బోయిందా? నేను వస్తిగా” 
వ కర్నూల్‌ తెలుంగు - 
“ఇసకనాధ వేండుండాడు? ఇంటవుండాడా? నయనుంగా వుండాదా?” 
- కళింగరా,ష్ట్ట్ర్రపు తెలుంగు - 
“'మీకంతభారవంంతో స్తే బొగ్చానిటు తోలేండి. అదియిలా వెళ్ళి పోయొస్తుంది. మరెం' 


అప్పారావుపంతులవారు చెప్పినట్టుగా, నుచ్చారణవిశేషములను సరిగ దెల్పుటకుం దగు 
సంజ్ఞలు లేకపోవుటచేతను నేను దేశములు తిరిగిన వాండను గాకపోవుటచేతను వివిధ దిక్కులనున్న 
వివిధాంధ్రముల సరిగ నీయలేక పోయినానుగాని సరిగనిచ్చు నెడల నాకరిమాట లొక్కరి కరబ్బీగాం 
గాన్పించును. ఒక్క తావున దిఘకములు మెండుగా నుండును.. ఇంకొక్కెడ ్రస్వములు 
పాచ్చుగా (కన్యాశుల్కపుభాషలో లావుగా) నుండును. వేజాక్కచో ననునాసికములు విశేషముగా 
నుండును. పెక్కెల, ఒకదానికొక్కటి భేదించియుండును. ఒకవమూటకే యొక దేశమందున్న 
యర్రమింక నొక దేశమందుండదు. 


ఈ సందర్భ ములో అప్పారావుపంతులవారొక్క తవ్వకూడ6 జేసియున్నారు. ఈ వివిధ 
దేశీయాం[ధ్రములలో [గ్రంథములు వ్రాయుటకు మొదలు పెట్టిన యెడల వానినుండి యొక 
సామాన్యమగు గ్రాంధిక భాష వుట్టునని మీరు వ్రాయించియున్నారు. 

ఇది యసంభవము. ఏమన (ప్రజలేరీతిగా మాటలాడుకొందురో యాారీతినేగదా (గ్రంథములు 
'వాయవలెననియు నట్టు వ్రాసిననే రసము పుట్టుననియు వీరు వ్రాసియున్నారు. అట్లయినచో 
వివిధ దేశములందు వాడంబడు తెలుంగులలో నుండి యొక సామాన్యభాష వుట్టిన నద్ది వానిలో 
నేదియునుగాక యన్నిటికిని (గొత్తదియగును. అది యిప్పటి గ్రాంథికభాష వలెనే వేఅయిపోవును. 
నెల్లూరివాండు “ఏంది” అనవలెను. కళింగ ర్మాష్ట్రమువాండు “*ఏవింటి” అనవలెను. కావున 
వీరు సామాన్య గ్రాంధిక భాష _ పుట్టునని తలంచుట తప్పు. అప్పారావుగారు గిరీశము 
రాజమహేంద్రవరపు వాండని వ్రాసిరికాని యాతని మాటల వైఖరి యటులేదు, పుూతికాగాం గళింగ 
రా,ష్ట్రుపువాండుగానే యున్నది. ఏ అగ్నిహోత్రావధానులతోందాను రాజమహేంద్రపుర వాడనని 
చెప్పినాండో యాయగ్నిహోత్రావధానులతో మాటలాడునవ ఎ వనమా కు యాసమాని 
రాజమహేంద్రవరపు వానివలె మాటలాడింప వలసినది. ఆ విశేష మిగ్రంథమునందులేదు. 
కాన నిదియొక్క గొప్ప లోపము. 


కన్యాశుల్కం: నూ రేళ్ళ నమాలోచనం.. 601 


- భామాభివృదై - 

ఇప్పటివిద్వాంసులు కొందయటు గామ్యభాషయే గాంధికభాషగా నుండవలెననియు నయ్యదియే 
పాఠశాలలో. జెప్పంబడవ లెననియు€ దలంచుచున్నారంట! ఇది గొవ్పవింత!! 

“సీద్రిర్లోకాద్హ్ర శ్వా” - ఆంధశబ్దచింతామణి. 

'మంగరిరంగడు తలగొరుగు తున్నాడిని పాఠశాలలో నేర్చికొనవలెనా? ఈబాస జీతములిచ్చి 
యింటనున్న మూల్యమునంతను వెచ్చించి నేర్చికొనవలయునా? అక్కలేదు. ఇది మహానస 
మునందే యబ్బును. ఉగ్గుపాలతోనే యలవడును, ఒక పండితమండలాఖండలుండు భాషను 
స్యభావసిద్దముగాం జెరుగనీయక దానిని నిబంధనముల పాలు చేయుట దానిని జంవుటయనియు 


కాలానుకూలముగా€6 బెరుగుచున్న గామ్యభాషనే (గంథములందును వాడవలెనుగాని |గాంథికభాష 
వేజుగ నుండందనియన్నాడయటు! ఇది గొప్ప పొరబాటు. 

“నంస్కా రార్జోనియమః"” = ఆం|ధశబ్దచింతా మణి. 

లోకములో సంస్కారము లేక సహజముగాం బెరిగిన దేదియును హృద్యముగా నుండ 
నేరదు; అందులకే సంస్కారము పుట్టినది. సంస్కారమనంగా నున్నదానిని బాడుచేయుట కాదు, 
ఉన్న దానిని బాగుచేయుట, ఒక మొల్మను యధాసంభవముగా బెరుగనిచ్చిన నయ్యది యడవి 
చెట్టగును గాని యుద్యానపాదవము కానేరదు. చెట్టననేల మానవుని సహజముగా బెరుగనిచ్చిన 
నెంత యందముండునో యెరుంగని వారెవరు? కావున నాగరకతగల దేశములన్నిటియందును 
మానవులకు బాల్యము నందే శేశఖండనాది సంస్కారములు గావింప బడుచున్నవి. కేశఖండన 
నఖలుంఛనాదులు చేసిన మానవు లభివృద్ది  పొందుటలేదా? అట్లనే తగు సంస్కారముల 
నందిన భాష లేలయధివృద్ది నందవు? తప్పక యభివృద్ది నందును. అట్లు సంస్కారములు 
లేకుండిన నడవి భాషలగును గాని నాగరక భాషలు కానేరవు. ఆటవికులు కూడ దమ 
దేహముల నున్నవి యున్నట్లుంచక కొంచమైన _ దిద్దుకొనుచున్నారుకదా యి6కనాగరకులమని 
పిలుచుకొనుచున్న మనమా సంస్కారములు లేకుండ నెట్టు పెరిగిన నట్లుపెరుగనిచ్చుట! 
ఇదియనుచితముకాదా? ఏదేశమునందైన నెప్పుడైన గ్రామ్యభాషయును గాంథికభాషయు 
నొక్కటిగానున్నవా? అప్పారావుగారి వ్రయోగములె కొన్ని యిచ్చటివారికె తెలియరాకున్నవి. 
కావునభాషను నెట్టు పెరిగిననట్లు పెరుగనిచ్చిన నియ్యది విశేషముగా బెరుగునుగాని దానివలని 
ఫలము మాత్రము శూన్యముగా నుండును. అల్లిబిల్లిగా. గొమ్మలును దట్టముగా నాకులును 
గల చెట్టు చూడసాంపుగనుండును గాని ఫలములమాత్రమీయదు. దానిని ఫలవంతము 
చేయదలంచినం గొమ్మలంగత్తరించి యడవిగాల బెరిగిన పెరుగును గొంత తగ్గింవవలెను. అవ్వడు 
సత్తలములు గలుగును. 

సంస్కారములేకుండిన నెవరియిచ్చవచ్చినట్టు వారు పదములగల్సింతురు. “వచ్చుచున్నాండోను 
పదమును గొందజు వస్తున్నాడనియు మణీకొందటు వత్తున్నాడనియు నింకకొందజు వస్తూ 
వున్నాండనియు వస్తోన్నాడని వేతొకరును వాడుచున్నారు. ఈవిధమగు నాటకాభివృద్ది నిజమగు 
నభివృద్దికా నేరదు. 

“అ పాయమన్యదేశీయం యత్త దేవవయుజ్యూతే” - అధర్వణుండు. 

భాష పెరుగుట క్రై యన్యదేశ్యముల మనము చేర్చికొనవచ్చును అట్టు మనపూర్వ[గ్రంథములందు. 
జేర్చంబడియున్నవి. సంస్కృతపదములనుండి తత్సమములను తద్భవములను దెచ్చి యెట్లు 
మీభాషలో  వాడుకొనినారో యెట్లు భళ్యాదుల వాడుకొనినారో యస్తే యింగ్రీషుభాషనుండి 
కూడ తత్సమములను తద్భవములను తెచ్చి మీభాషలోం బెట్టుకొనుండు. “లాంతరు” (Lantern) 
కేసు (06236) రెయిలు (Ra) మొదలగు పదముల (గంథములందు వాసికొనుండు. భాషాభివృద్దికై 
చునభాషయొక్క మార్హ్లవమున కనుకూలించులాగున నన్యభాషాపదముల మీకిచ్చవచ్చినన్ని తెచ్చి 
'పెట్టుకొనుండు. దానహానిలేదు, భాషయు నభివృద్దిచెందును. అంతియేగాని వెళ్తుచున్నాననుటకు 
వెళ్ళుతున్నాననిన మీభాష యభివృద్దినాందనేరదు. భారముగానున్నదనుటకు మాటుగా భారవంగా 
వున్నదనిన, బెంపుచెందదు. దానిపేరు వెట్టితల వేయుటుయగును. 'పైనుదాహరింపంబడిన 


కన్వాళుల్క అః నూ లేళ్ళ నమాలోచనం... 


వ్యావహారికవు టింగ్రీషులో (11 16115) అనివాడంబడియున్నది. ఆరీతిగా బడిపిల్లరివ్వుడు (1 16115 
అని(వ్రాసిన యేట్పుదొరవారంగీకరింతురా? వారియింగ్రీషట్లు (బాయుటకు వలనుపడనియెడల 
మన ఆంగం, తుము పాడుచసికానవతెను. 
చదువరు లిచట నొకయంశమును గమనింవ వలెను. సంస్కృతము మనతెలుంగుభాషకు 

నింగ్లీషు మున్నగువానివలె వరభాషయేకాదు. తల్లికిని బిల్లకును నాకారాదులయందుం గొంతభేదముం 
డను నెట్టువారి నిద్దణేని నాొకజాతి కి సంబంధించినట్టు తలంతుమో యబ్బ సంస్క తమునకును 
దెలుంగునకును గొంచెము భేదముండినను నంత మాత్రము బరభాషలయగా నెన్నరాదు. కాని 
నింగ్రీషు మున్నగువాని యందలి పదముల. దీసికొనుటలో మనము సంస్కృతమునుండి పదముల 
దీసికొనునంత స్వేచ్చను దీసికానరాదు. ఆం(ధులచేం దబటుచుగా వాడంబడుచు. నింగ్రీషు 
నెజుంగని యాంధ్రులుకూడ సులభముగా గ్రహింవంగల పదముల  నింగ్రీషునుండి తీసికొనవలెను. 
తరుష్క_భాషమున్నగువాని నుండియును నిబ్ద తీసికొనవలెను. 

“The Telugu intellect is also seriously handicapped by the tyranny of 
authority” 

అని అప్పారావుపంతులవారు వ్రాయించినారు. ఇదితప్పూ. ఇట్టనుట గొల్లనిచే దొడ్డిలో 
బెట్టంబడిన మేకపిల్ల గొల్లండు బంధించినాండనుకొనుటవలె నున్నది. హడ్డులేనిదేది? భగవంతునికే 
హాద్దుకలదే. సృష్టియే యొకహద్దున నడచుచున్నదిగాని స్వేచ్చగాలేదే, వ్యాకరణము ధర్మమును 
జెప్పుచున్నదిగాని యధర్మమును జెప్టుట లదు. 

అప్పారావు పంతులవారు “౨20౧616 have relaxed insistence on rigid observance 
of rules of Sandhi.” అని |వాయించినారు. సంధుల విషయమున బండితులేకాక 
శాస్త్రమును పట్టుదలలేనిదిగానే యున్నది. “శ్లో! సంహితైక పదే నిత్యా నిత్యాథాతూప సర్గయోః। 
నిత్యాసమాసే వాక్యేతు సా వివక్షా మపేక్రతే॥"” యనిశాస్త్రము చెప్పుచున్నది. కావున 
“రాముండెక్కడ  ఉన్నాండ ” నవచ్చును. అది శాస్త్రీయమే; కాని కన్యాశుల్క_ మునందువలె 
“రావుండు యెక్కడవున్నాండు” అని వ్రాయంగూడదు. ఇట్లు (వ్రాసినం బండితులెవరును 
నంగీకరింపరు. విసంధి దోషముకాకుండులట వచనమునం దననేలు; పద్యమునందును నట్టుకాదు. 
పద్యములందు వాక్యవిరామమున మాత్రము విసంధియుండవచ్చును. 

గాంధికాంధము చాల చిక్కుగానున్నట్లుగా అప్పొారావువంతులవారు [వాయించినారు. 
అది సత్యముకాదు. ప్రాఢవ్రబంధ శైలి కఠినముగా నుండునుగాని నన్నపాదుల పురాణశైలి 
మృదుమధురముగా నే యున్నది. ఆరీతినే మనము (గ్రంథములను |వాసికొనవచ్చును. (గంథముల 
మనము భాషకొఅకును భావముకొఅకును గూడం జదువుకొందుముకదా. చక్కనిభాషలేని 
(గంథములం జదువుకొనిన లాభమేమి? మనకు నాంధ్రకవితాగురుండగు నన్నపార్యుండు చెప్పిన 
'మదమాతంగతురంగ కొంచనలసన్మాణిక్య గాణిక్యసంపద' అను శైలి గుతీగాక, ముదముకా యేనుగ 
వెళ్ళుతున్నవలెనే మత్తేభవిక్రీడితా” యను బ్రౌనుదారవారి శైలి గుతీయగుట శోచనీయముకాదే. 

ఇట్టునుటచే అప్పారావు పంతులవారి (గంధము బాగుగాలేదని నాతాత్పర్యముగాదు. 
హాస్యరస ప్రధానమై యుబుసుపోకకుం జదువుకొను (గ్రంథము గ్రామ్యభాషయందుండందగిన దే. 
అట్లుబ్రాసినప్కడు హాస్యరసము హెచ్చుగాయబుట్ల్టును. నాటకములందలి నీచపాత్రములకుం గూడ 
(గామ్యముండందగిన దనియే నాతాత్సర్యము. ఇట్టిచోట్ల మాత్రమే (గ్రామ్యము వాడంబడుగాక 
యని నాతలంపు. 

తెలుంగుభాషయందు [గ్రామ్యము గ్రాంధికభాషగా నుండందగదని యిదివణకు (వ్రాసియున్నాను, 
గాన నింక నింగ్రిృభాషంగూర్చి కొంచెము వ్రాసెద. 

శీమదప్పారావు పంతులవారు హూణులలో6 గావ్యములు గ్రామ్యభాషయందే వ్రాయంబడు 
చున్నవని యర్హము తేల్చుచు వ్రాసియున్నారు. ఇదిసత్యముగా6 గాన్పింపదు. పండితులు విమశకాకు 
లునగువారు (గౌమ్యమున [గ్రంథములు వ్రాయంగూడదని వారియందుంగూడ దూషించుచునే 
యున్నారు. ఈవిషయమై రినాజ (M. Renan) దొరవారిట్లు (వాసెయున్నారు:- 


కన్వాశుల్కం: నూరేళ్ళ సమాలోచనలు. 603 ) 


“All ages have had their inferior literature, but the great danger of our time 
is that this inferior literature tends more and more to get the upper place. No 
one has the same advantage as the Academy for fighting against this mischief.” 

((పతియుగమునందును అధమకావ్యములు గలవు. ఇంక నీ కాలమునందరి గొప్పచిక్కే_దన 
నీయధమ[గంథరచనమే - యీదినములలో నౌన్నత్యము నందంజూచుచున్నది. యీచిక్కునుండి 
తప్పించుకొనుటకు సాహిత్యపరిషత్తు ముఖ్యముగా నుండందగినది.) 

రినాక్‌ దొరవారు చెప్పిన సాహిత్యపరిషత్తు ప్రాన్సు దేశమునందు. గల “ఎకాడెమీ” 
లను విద్వత్సభలై యున్నవి. ప్రాన్సుదేశమునందు వ్రాయంబడిన (గ్రంథము లీవిద్వత్సభకుం 
బంప(6బడును. వారుబాగుగా (గ్రంథమును విమర్శించి మంచి శైలి మంచివిషయముగల (గ్రంథములను 
మాత్రమే యంగీకరింతురు. అట్టంగీకారమునందిన [గ్రంథములు మాత్రమే [వకటింవంబడును. 
(గ్రామ్యభాషలో (వాసినగ్రంథములను వారంగీకరింవరు. మాధ్యూఆర్‌ సాలు (Mathew Arnold) 
మున్నగువండితులు శుద్దమగు శైలియుండవలెనని నొక్కి వ్రాసియున్నారు. ఆర్‌ నాల్లు దొరవారు 
(వాసన యీ క్రింది వాక్యములం గనుండు:- 

“In short, where there is no center like an academy, if you have geni(ojus 
and powerful ideas, you are apt not to have the best style going, if you have 
precision of style and not geni(o)us, you are apt not to have the best ideas 
going.” 

(పెక్కేల, విమగికాంచు విద్వత్సభలు లేనియెడల నుంచితెరివి మంచియూహాలు నుండి 
నను అచట మంచిశెరి యుండనేరదు, మంచిశెరియుండినను మంచియూహలు తెరివితేటులు 
నుండ6ంజాలవు. ర్‌ 

పవిత్రమైన శైలి (urbanity of style) మంచియూహ (genius) కవితకు ముఖ్యమని 
ఆర్‌ నాబ్దు దొరవారు వ్రాయించియున్నారు. 

వార్తాపథతికలందు [వాయంబడు వ్రాంతనుగూడ బండితులు విమగికాంచుచుందురు. 
ఇంగ్హాండులోం. బబచురింవంబడు “బైమ్బూ (The Times) అను పథతికలో “6100656 
అనువదము “6106655” గా వ్రాయంబడినదంటు; దానిని బండితు లధి శ్షేప్రింపంగా 1868 
సంవత్సరములో బుమ్ఫు పశత్రికాధివతి తవ్వ పదక్రమమును మాజ్బుకొని “610063ల” గా 
(వాయమొదలు పెస్టైనంట. ఈవిషయమై ఆరి నాల్లు దారవారిట్లు (వ్రాసిరి. 

“Every one has noticed the way in which the Times chooses to spell the 
word “diocese,” it always spells it dioces’s” 

(The Times has now (1868) abandoned this spelling and adopted the 
ordinary one’) 

(గంథవిస్తర భీతిచే ఆర్‌నాల్లు దొరవారువ్రాసిన యంశములన్నిటిని నేనిచ్చట నిచ్చుటలేదు? 
వలయువారు దొరవారు వ్రాసిన “రిటరెదీ ఇ౯ంపూయన్సు ఆప్‌ ఎకాతషీను”' "అను వ్యాసమును 
జూచుకొందురుగాక, 

ఇంక ఈవిషయమై జూవినైల్‌ రీడరులో (ThE JUVEnile Reader) (వాయంబడియున్న 


నూ 


యంశముల నీ[క్రింద నిచ్చుచున్నాను. ఈపత్రికలో “మంచియింస్లీషు" (Good English) అను 
శీర్షిక [క్రింద నీరితిని వ్రాయంబడియున్నది. 


GOOD ENGLISH 


“At the present time when education is making great progress, and we hear 
of scientific methods of teaching English, it becomes every one who handles 
a pen or professes to talk the language correctly to pay special attention to 
the formation of a style free from the errors which commonly beset the young 
and inexperienced. The errors referred to are of various kinds, but we shall 


కన్యాశుల్బ_౨: నూరేళ్ళ నమాలోచనం... 


confine our remarks this month to the one which is the most common, and 
therefore to be carefully guarded against. It is no other than the introduction 
in conversation and in lighter works such as novels of a kind of semi-slang. 
We have often puzzled ourselves to find out why young men, chiefly of the 
Eurasian class, take to slang. The only solution we can arrive at, is, perhaps, 
that they fancy that it is essential to manliness that they should be masters 
of slang. What an erroneous idea! Now just listen for a moment to our fast 
young Eurasian, or the ape of a young Hindu, who thinks to be a good English 
scholar, he must speak in the dark phraseology of slang. If he sees anything 
remarkably good he calls it a ‘stunner’ the superlative of which is a ‘regular 
stunner.’ If he meets, a savage-looking man, he calls him an ‘ugly customer. 
Our young friend never scolds but ‘blows up’ - never pays but ‘stumps up. ’ 
He never borrows but gets everything ‘on tick’ - never finds it difficult to pay, 
but is ‘hard up’ - never feels tired, but is ‘knowed up.” He never goes away 
or withdraws, but ‘bolts, or ‘slopes, or ‘makes himself scarce,’ or ‘cuts his 
stick.’ The highest compliment you can pay him is to tell him that he is a 
‘regular brick.” He does not profess to be brave, but prides himself on being 
‘plucky’ Money is a word which he has struck out of his dictionary, but he 
talks a good deal about ‘tin,’ ‘the needful’ and ‘shiners. When a man speaks 
the ‘spouts’, when he holds his tongue he ‘stuts up’. To be perplexed is to be 
‘flummaxed.”’ To lose any appointment is to be ‘dished’ - to be cheated is to be 
‘sold.” He never throws a stone, but always ‘chucks’ it, and the consequence is, 
that he gets a good ‘hiding’ for it from his ‘governor, if not a ‘lambasting. 
Whatsoever is fine 15 “౧000” - Whatsoever is shabby is ‘seedy,’ - Whatsoever is 
pleasant is ‘jolly’ - and thus we often hear of ‘jolly chums,’ ‘jolly clubs, and a 
jolly good hiding’ too. The words d-n and bl-dy which are unfortunately often 
uttered by educated Englishmen are a low kind of slang - quite unchristian and 
vuigar. Englishmen of course are also responsible for all the slang expressions 
quoted above, and such expressions, too numerous to mention, from the tares 
among the wheat imported from Old England. For some more specimens of 
slang against which we wish to gaurd our young Hindu in particular are those 
given in Daniol’s ‘Students’ Guide.’ The continuation of the ‘Counterblast’ is 
published in this number, and in it we direct the attention of our readers 
towards that part of the book.” 


((గ్రంథవిస్తర భీతిచే దీనిని దెనింగింవలేదు, 


ఈవిధముగా నింగ్రషుపండితులు గూడ గ్రామ్యభాషకు విముఖులుగా నున్నారు గాని సుముఖులుగ 
లేరు. సుప్రసిద్ద్రమహాకవులును *“ఆంధ్రవార్మీకి' బిరుదాంకితులను నగు (శీ/వావిలికొలను సుబ్బారావు 
పంతులువా రాంధ్రపత్రిక సంవత్సరాదిసంచికలో “మాతృభాష యను శీషిజక (క్రింద గ్రామ్యమును 
నిరసించుచు నొక చక్కని వ్యాసమును బకటించియున్నారు.. దానిని జదువరులెల్లరుల 
జదువుకొందురుగాక. ఇందరిటులం జెప్పుచున్నారు కావున మనకవులు వవిత్రమగు మంచిశైరికయి 
(బయత్నించుటు మంచిది. 

ఇప్కడప్పారావు పంతులవారు తమయభిప్రాయముల మాజ్బుకొనినారని విని చాల 
సంతసించుచున్నాను. దైవకృపచే వ్యావహారిక భాషావాదులెల్ల దమయూహల మాణ్బుకొందురుగాక. 


('ఆర్యమతబోధిని? 1910) 


కన్వాళుల్కు ధిని నూరేళ్ళ నమాలోచనం... 


గురజాడ వ్యావహారిక భాష 


_శీ/ తెలికచెర్ల వెంకటరత్నం , 


గురజాడ అప్పారావుగారు ఆధునిక కవులలో వ్యావహారిక భాషారచనకువ కమించిన వారిలో 
పృప్రభములు. వ్యావహారిక భాషావాదమున కంకురార్పణముచేసి ఆ భాషే వచన రచనకు 
తగినదని నిరూపించిన మొదటి వ్యావహారిక భాషావాది. 

గురజాడ అప్పారావుగారు, గిడుగు రామమూర్తి పంతులుగారున్ను వ్యావహారిక భాషావాదము 
బయలుదేరదిసిన తొలిదినములలో వారు కొనియాడిన వ్యావహారిక భాషకు (పతివక్షులు 
“(గామ్యము” అని పేరుపెట్టి, దానిని దూషించేవారు; వారిని గ్రామ్యవాదులని నిరసించేవారు. 
జి.వి. అప్పారావు, జి.వి. రామమూర్తి అనే పేర్లలో “జి” అంటే గ్రామ్యమనీ “వి” 
అంశే వాది అనీ అర్హములనీ, వారితో కలిసి వనిచేసిన జి.వి. కీతాపతి అంశే కూడా 
గామ్యవాది సీతాపతి అనిన్నీ ప్రతివక్టులు సభలలో సాట్టహోసముగా పేర్కొని హేళనచేసేవారు. 
తాము సమర్తించేభాష ప్రతిపక్షులైన పండితోత్తముల నోళ్ళలో అనునిత్యమూ  తాండవిస్తున్న 
నేటి వాడుకలో ఉన్న భాష అయినందున దానిని గ్రామ్యమని దూషిస్తే ప్రతిపక్షులు గ్రామ్య 
శబ్రవాచ్యులే అవుతారనీ, అసలు (గ్రామ్యుశబ్దూనికి లాక్షణికులు పేర్కొన్న అర్దాలు తను వాదానికి 
ఎంతమాత్రమూ వర్తించవనీ అప్పారావుగారు విశదీకరించినా, తిట్టదలచుకున్నప్పడు ఏదో ఒక 
చెడ్డపేరు పెట్టి మరీ తిట్టడము రినాజు గనుక (ప్రతివక్షులు (గ్రామ్యశబ్ద మెన్నడూ విడవక 
వ్యావహారిక భాషావాదాన్ని గామ్యవాదమనే వ్యవహరించారు. గ్రామ్యవాద ననే పేరు ఎంతగా 
వ్యాప్తిలోనికి వచ్చి రూఢి అయిపోయినదంకు మన ప్రాంతములో జిల్లాకలెక్షరుగా వనిచేసిన 
విదేశీయులు A. Galletti గారు, ఇంగ్రీషుభాషలో తెలుగుకు నిఘంటువు వ్రాసినవారు. గిడుగు 
రామమూర్తి. పంతులుగారి సప్తతి తను జన్మదినోత్సవ సందర్భమున వారికి సమర్పించిన 
సమ్య్మాన సంపుటము - “*వ్యాససంగ్రహము నకు వ్రాసిన వ్యాసానికి “GrAaMyam and 
Grammar in Italy” ~ అనగా “ఇలటలీదేశములోని వ్యావహారిక భాష - (గాంధికభాష'” అని 
నామకరణము చేశారు. మన వ్యావహారిక భాషావాదము వంటిదే ఒక ఉద్యమము ఆరువందల 
యేండ్లకు పూర్వము తమ దేశములో ఎట్టు విజయమందినదో అందులో నిరూపించారు. 

భాషాతత్వము, భాషాశ్నాస్త్రము, అనేక భాషల చరిత్ర, వలుభాషలలో ఉన్న వ్యవస్త 
బాగా అవగాహన చేసుకొన్న అప్పారావుగారికి, పెద్దలు నోట పలికే భాషకూ, వచన రచనకు 
సామాన్యంగా వాడే భాషకూ వ్యత్యాసము ఉండరాదనీ, అది అత్యంత సన్నిహితముగా ఉండడమే 
వలుభాషలలో కానవచ్చే ధర్మమనీ బాగా తెలుసును. వద్యభాష మాత్రము కొంచెము 
భిన్నముగా, (ప్రాచీనతాద్యోతకముగా ఉండడముకూడా సంప్రదాయ సిద్దమని వారెరుగుదురు. 
ఇంగ్రీషు, (ఫ్రెంచి మొదలయిన నేటిఐరోపా దేశ భాషలలో వలెనే, మనదేశములోని ఆధునిక 
వంగభాషలోనూ, ఇంకా కొన్ని ఇతర ప్రాంతీయ భాషలలోనూ కూడా వచన రచన, పండితుల 
వాగ్య్యవహారిక సన్నిహితముగా రూపొందుతున్న విషయమున్ను వారెరుగుదురు. అయితే 
తెలుగులో సమకాలికులెవ్వరూ వ్యావహారిక భాష (వాయడము లేదు. వచన రచనకు వారు 
వాడే భాష చిరకాలముగా కావ్యములలో పద్యరచనకు ఉపయోగపడుతూ వచ్చిన కంపగా న. 
- కావ్యభాషకు లక్షణముగా ఉన్న వ్యాకరణసూత్రములకు ఒదిగి ఉండే (గ్రాంధిక భాష. అది 
సంస్కృత వదభూయిష్టమై, శబ్బాడంబర సహితమై పండితులకు మ్యత్రమే సాధ్యమై ఉండేది. 
అప్పారావుగారి దృష్టికి పండితులు వ్రాస్తున్న ఆ భాషలో జీవము లేదనీ, అది చాలా 


కన్యాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


అసహజముగా ఉన్నదనీ గోచరించినది. పండితులు సజీవమై లరితమై ఉన్న వ్యావహారిక భాషను 
కాదని ఈ కృతకభాషను వరించడము మనసులో పెట్టుకొనే కాబోలు వారు 


“కాయ్యబొమ్మల మెచ్చుకళ్ళకు కోనులుల సౌరెక్కునా?” అని వ్రాశారు. 


అప్పారావుగారు విద్యాభ్యాసము చేసిన దినములలోనూ, పిదవ వది పదిహేను ఏళ్ళవరకూ 
కూడా, బడులలో చిన్న తరగతులు మొదలు పట్టుపరీక్ష చరకూ అన్ని కాసులలోనూ చిన్నయ 
సూరిగారిది కాని, కొక్కొండ వెంకటరత్నం పంతులుగారిది కాని, కందుకూరి వీరేశలింగం 
పంతులుగారిది కాని “నీతి చంద్రిక” తరుచు పాఠ్య(గంథముగా ఉండేది. వాటన్నిటిలోని 
భాషా, ఒకదానిని మించి ఇంకొకదానితో చాలా కృత్రిమముగా ఉంటుంది. [గ్రంథముల 
విషయమేమయినా ఉదాత్తమా అంటు, నీతి బోధకమే అయినా, చిన్న బల్లలను చుట్టూ 
కూర్చుండబెట్టుకొని ముసలమ్మలు వారికి చెప్ప దగిన కాకినక్క కథల వంటిది. “బడబడాయ 
మానంగా” ఉండే ఆ వచన గంథాలే, పాడినదే పాటగా, ఏళ్ళతరబడి బడులలో బోధించడము 
అప్పారావుగారికి ఎంతమాత్రమూ నచ్చలేదు. ఇంగ్రీషులో బోధించే పార్యగంథాలతోనూ, వాటి 
బోధనావిధానముతోనూ పోల్చిచూస్తే తెలుగు భాషాబోధ, నేర్చుకొనే నూతన విషయాలు 
లేక భాషా పరిజ్ఞానమూ అలవడక నిరర్హకమని వారికి గోచరించేది. నేటి ఇంగ్రీషువారికి నేటి 
ఇంగ్రీషుభాష ఎట్టు ఉపయోగ పడుతున్నదో అట్టే నేటి తెలుగువారికి నేటి తెలుగుభాష 
ఉపయోగ పడవద్దా అనే విషయము అనునిత్యమూ వారి మనస్సులో మెదులుతూ ఉండేది. 


అప్పారావుగారి కార్యరంగము విజయనగరం మహారాజువారి కళాశాల, మహారాజావారి 
ఆస్టానమున్ను. తాను బి.ఏ. పరీక్షలో మాత్రమే ఉత్తీర్ణుడయి బి.ఏ. తరగతులకు పాఠము చెప్ప వలసి 
వచ్చినందువల్ల తన బుద్దినీ, విజ్ఞానాన్నీ ఎల్లప్పుడూ పదునుగా, సమ్మగముగా ఉంచుకోవలసి వచ్చేది. 
కొత్త కొత్త (గ్రంథాలు చదువుతూ నూతన విషయాలు వర్యాలోచనచేస్తూ కొత్త విషయాల 
మీదకీ కొత్త దృక్పథాల మీదకీ మనసును ప్రసరింవ జేస్తూ బహు మెలకువలతో ఉండవలసి 
వచ్చేది. బవుభాషా కోవిదుడూ, బహుముఖ ప్రజ్ఞానంతుడూ, కళోపాసకుడూ, కళాపోషణ 
వరాయణుడూ, విజ్ఞాన వేత్తా, లోకజ్ఞాన దక్సుడూ అయిన ఆనంద గజపతి మహారాజావారి 
ఆస్థానములో వారికి సన్నిహితుడుగా ఉండగలగడానికి అనునయిన దక్రతనూ పరిజ్ఞానాన్నీ 
ఎప్పటికప్పుడు సమకూర్చుకొనడానికి అవిరళ కృషి సాగిస్తూ ఉండవలసి వచ్చేది అప్పారావుగారికి, 
ఆ సందర్భ ములో వారి పరిశీలన అనేక ఇతర విషయముల మీదికి వలెనే భాషా విషయము 
మీదికిన్నీ (ప్రసరించింది. సంస్కృత ప్రాకృత భాషా వాజ్బయములకు గల అన్యోన్య సంబంధము, 
సంస్క తనాటకములలో సంస్కృతప్రాకృత భాషల ప్రయోగ విధానము, పాలఠలీభాషాభివృద్ది 
మొదలయిన విషయములు గమనించిన అప్పారావుగారికి సంస్కృతమును కాదని పా 
(ప్రాకృతభాషా వాబ్బయములు వృద్ది పొందిన తీరున గ్రాంథికమును విడిచి వ్యావహారిక భాషలో 
తెలుగున (ప్రజా వాజ్యుయము ఆవిర్భ వించవలెనని తోచినది. తెలుగుభాష వరివూర్త్ల ప్రయోజనకారి 
కావలెనంకు తెలుగు రచయితలు వాడుకలో ఉన్న ప్రజల భాషలోనే [వ్రాయదగునని వారు 
భావించారు. అందుకు తానే పునాది వేయవలెననీ, మార్గదర్శకుడు కావలెనని ఎంచుకొని 
కన్యాశుల్కము వాడుక భాషలో (వాయ బూనుకొనడము వారి (ప్రతిభను సూచిస్తుంది. 


వీరేశలింగం పంతులుగారు అప్పటికి అమలులో ఉన్న గ్రాంధిక భాష సామాన్య జనులకు 
సుబోధము కాదనీ, తానదివరకు సంధి విగ్రహ తంత్రముల వ్రాతకు వాడిన శయ్యూపాకములు 
విద్యాప్రాప్తికి అనుకూలములు కావనీ తెలుసుకొని (ప్రజలకు సులభముగా బోధవడే రీతిని 
(వ్రాయవలెనని సంకల్పించుకొన్నారు. రాజశేఖర చరిత్ర మొదలయిన కొన్ని గ్రంథాలు ఆ 
సంకల్పముతోనే వ్రాశారు. దేశములో విద్యావేత్తలు, పండితులు చాలామంది వీరేశలింగం 
పంతులుగారి ఉద్యమాన్ని వేనోళ్ళ శ్ఞాఘిస్తూఉండగా అప్పారావుగారికి ఒక్కరికే ఈ కొత్త 
సులభ శైలి బొత్తిగా నచ్చలేదు. వారి కొత్త తెలుగు, అటు కావ్యభాషా నియమాలను - 


కన్వాశుల్క అః నూరేళ్ళ నమాలోచనం.. 


కొన్నింటినె కావచ్చు - అతిక్రమించి తద్భి న్నమయింది; ఇటు వ్యావహారిక భాషా మార్గాన్నీ 
అనుసరించలేదు; వ్యావహారిక భాషలోని పలుకుబడికి సన్నిహితముగా నుండవలెనని యత్నించింది. 
ఈ విధానములో వచ్చిన మార్పులు అసహజములూ కృత్రిమములూ అయి వారిభాష 
కృతకముగా (Manufactured diction) గోచరించింది. భాషను సులభముచేయదలచి వారు 
(వాసన శైలి గ్రాంథికం కాదని వారి మతము. దానికి Neo-Classical style అని వారు 
పేరుపెట్టారు. ఈ మార్గము వారికి సుతరామూ నచ్చకపోవడమువల్లనే వారి ఆశయసిద్దికి యిది 
తగదని. తోచడమువల్లనే, అప్పారావుగారు వ్యావహారిక భాషా రచనకు పూనుకొన్నారు. 


విచిత్రమయిన విషయమేమంటే ప్రతిభాశాలి అయిన అప్పారావుగారు (ప్రజా వాజ్ముయము 
సృష్టించే ఉద్దేశముతో  వచనరచనకు కొత్తగా ఉపక్రమించదలచుకొన్న వ్యావహారిక భాష 
అంతకు నలభై సంవత్సరముల పూర్వము వరకూ, అనగా 1853 వరకు సంప్రదాయ సిద్దముగా 
వచనరచనకు వాడుకలో ఉన్నదే - అనే విషయము వారికిగాని వారితరములో యితరుల 
కెవ్వరికీ గానీ తెలియక పోవడము. ఒకతరము, లేక పురుషాంతరము కాలములో ఒక నూతన 
విధానము అమలులోనికి వచ్చి ఉండడమువల్ల అంతకుముందుండే విధానము విషయమే (ప్రజలు 
విస్మరించడము విచిత్ర విషయము. 1853వ సంవత్సరానికి పూర్వము కావ్యభాషలో వచన 
రచన చేయడం అరుదు. అది సంప్రదాయముకాదు. పండితులు వాగ్య్యవహారములో వాడుకొనే 
భాషలోనే ఉత్తరాలు మొదలు ఉద్లుంథాలనరకా సమస్త వచన రచనలు చేసేవారు. బడి 
పుస్తకాలు కొన్ని ఆ భాషలోనే ఉండేవి. గిడుగు రామమూర్తి పంతులుగారు దరిమిలా చేసిన 
పరిశోధనల ఫలితముగా “నిజమయిన సంప్రదాయము” అనే శీర్షికతో 1913లో కాబోలు ఒక 
చిన్న పుస్తకము వ్రకటించేవరకూ తెలుగులో యిట్టి వచన రచనా సంప్రదాయమున్నట్లు 
ఎవరూ ఎరుగరు. కొంత కాలము తరువాత అంధ్ర సాహిత్యవరిషత్తువారు “రాయవాచకము” 
(ప్రకటించగా రామమూర్తి పంతులుగారి చిన్నపుస్తకములోని విషయము రూఢి అయినది. 
రామమూర్తి పంతులుగారు “గద్య చింతామణి” అనే (గ్రంథములో (1933) పూర్వకాలపు 
వచన (గంథాలనుంచి ఉదాహరించిన వందలకొలది భాగాలను చూచినవారికినీ ఇటీవల 
శ్రీనిడుదవోలు వెంకట్రావుగారు వ్రాసిన ఆంధ్రవచన వాజ్మయ చరిత్ర చూచినవారికిన్నీ ఈ 
విషయము సుస్పష్టము. అయితే ఆనాడు అప్పారావుగారికి సంప్రదాయ మిట్టిదని తెలియదు. 
వారికి తెరిసినదల్లా బైబిలు మొదలగు (కైస్తవ (గ్రంథాలూ, మిషనరీలు, దొరలు, తెలుగు 
నేర్చుకొనడానికి తోడ్పడే “ఆంగ్లాం[ధ” వాచకాలూ, బ్రౌను, ఆఅరైైను, మొదలగువారు ఇంగ్రీషులో 
వ్రాసిన తెలుగుభాషా వ్యాకరణములున్ను, వ్యావహారిక భాషనే స్వీకరించినవన్నది మాత్రమే. 
యేశుటా నీలగిరి కొండలలో కొంతకాలము నివసిస్తూ ఉండి దొరలతో విశేష పరిచయము 
కలిగి ఉండడమువల్ల వారికీ విషయము తెలిసివచ్చినది. కొంతకాలము గడవగా మెకంజీ లిఖిత 
పుస్తక సంపుటములు చారిత్రక వరిశోధన సందర్భమున వారి కంట వడగా వారికి ప్రాణము 
లేచి వచ్చినట్టుయినది. తాను వాంఛించే వ్యావహారిక భాషలో ఉన్నవి ఆ రికార్డులు. 


1853 వరకూ వచన రచనా సంప్రదాయమిట్టుండగా వచన సాహిత్యరంగములో పరవస్తు 
చిన్నయసూరిగారు ఒక కొత్త పద్దతి ప్రవేశ పెట్టినారు. కావ్యభాషలో వచనము వ్రాసి, ఆ యేడు 
(వ్రకటంచారు. “మిత్రలాభ  మిత్రభెదములు” కలిపి “నీతి చంద్రిక” అనే పేర (ప్రకటించారు. 
అందులో సూరిగారు వాడిన శెరి పండితులను అత్యంతము ఆకర్షించింది. వారి మెప్పు 
పొందింది. అయితే సూరిగారి సమకాఠికులలో కొందరు సామి నేనిముద్దు కృష్ణమనాయుడుగారు, 
వెంకటగిరి మహారాజువారున్ను, కావ్యభాషలో వచనము వాయడము తగదనీ, వచనము నోట 
పరికే భాషలో ఉండవలెనే కాని వ్యాకరణ యుక్తముగా ఉండరాదనీ విమర్శించినారు. కొత్త 
ఒక వింతగదా! ఈ వింత [గ్రంథము బడులలో పాఠ్యగ్రంథ మైనది. సూరిగారే ఉపయుక్త 
(గ్రంథమండలికి(లగ Book Committee)కెత్త అధ్యకులు కావడము కూడా నీతిచంద్రిక వ్యాప్తికి 


608 కన్యాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


దోహదమైనది. 1853 మొదలు 1873లో కొక్కండ వెంకటరత్నం పంతులుగారు, కందుకూరి. 
వీరేశలింగం పంతులుగారున్నూ నీతిచంద్రికలోని మిగతా తంత్రములు వ్రాసేదాకా సూరిగారి 
గంథభమొక్క చే, అన్ని తరగతులకూ వచనములో పాఠ్య(గంథమై ఉండేది. ఆ పిమ్మట ఇతర 
వచన గ్రంథములు అట్టి భాషలోనే అవతరించినా సూరిగారి [గంథమున కుండే ప్రాముఖ్యము 
తగ్గలేదు. సూరిగారు (ప్రవేశ పెట్టిన నూతనవద్దతి “ఫాషను” అయిపోయి, వారు పెట్టిన వరవడి 
అనతి క్రమణీయమై, అదివరకుండే వచన రచనా సంప్రదాయమెట్టిదో మరపింవజేసినది. వెనుక 
వ్యావహారిక భాషలో రచించిన [గ్రంథాలు రావిపాటి గురుమూర్తి శాస్త్రిగారి పంచతంత్రము 
వంటివి - వునర్ముద్రణములలో సూరిగారి పద్దతిని కావ్యభాషలోనికి వరివర్తింవబడినవి. ఒక 
తరములో - 1873-1878 సంవత్సరాల కాలములో అప్పారావుగారు (పాజ్జులైననాటికి. -- 
(గ్రాంథిక వచనమే సర్వత్రా అలముకొని వేరే విధమైన నచనమే  _ చృుగ్యమయిపోయినది. 
అప్పారావుగారు వ్యావహారిక భాషలో కన్యాశుల్మము వ్రాస్తే, (గ్రాంధిక భాషా సముద్రము 
చుట్టూ ఆవరించి ఉండగా, ఆ సముద్ర మధ్యాన కన్యాశుల్బ ముతో అప్పారావుగారు ఒకే ఒక 
దీవి వలె, దివ్వె వలె వెలుగొందినారు. 

అప్పారావుగారు రచించిన వ్యావహారిక భాషకు పూర్వులెవరు పెట్టిన వరవడీ ఎదుట 
లేకపోవడము స్పష్టము. శబ్దసిద్దికి లోకమే ప్రమాణముగానూ, ఏ సందేహము తీర్చుకోడానికైనా 
ఆత్మ(ప్రమాణమే వరమ్నప్రమాణముగానూ . నిర్ణయించుకొని ఆయన వాడుక భాష వ్రాశారు. 
ఆ వాతకు తెలుగులో ఉన్న కొన్ని అక్షరాలు తానుద్దేశించిన కొన్ని ధ్వనులకు సరిపడకపోగా, 
కొన్ని కొత్త గుర్తులు కర్పించుకొన్నారు. వాడుక భాష. తెలిసిన చదువరులకు ఆ గుర్తుల 
ఉద్దేశము (ప్రకరణమును బట్టి సులభముగా తెలుస్తుందనీ, తదనుగుణముగా చదువుతారనీ, ఆ 
గుర్తులు లేకుండా వ్రాస్తే సంప్రదాయానుగుణముగా చదివి తప్పూ చేస్తారనీ వారి ఉద్దేశము. 
ఈనాడు మనము చీమ, దోమ, మాను అనే శబాలలోని అంత్య మకారము తేల్చి అను 
నాసికముతో కూడిన “వి” కారమునలె పలుకు తున్నాము. చీము అని వాస్తే చీవం 
అని చదవమేమో అని వారు ఇప్పటి పలుకుబడికి అనుగుణముగా ఉండేరీతిని చీవం అని 
వ్రాశారు. తాటాకు, కొట్టాను అనే శబ్బాలలో టవర్షము పైని ఉన్న దీర్ర్తము దీర్దాకారము 
కాదు. ఇంగ్రీషులో 2% అనే పదములోని అచ్చువంటిది. ఈ ఉచ్చారణ తెలుగులో కొత్తగా 
ప్రవేశించినందువల్ల మన పూర్వులీ ఉచ్చారణకు గుర్తు కల్పించలేదు. .గ్రాంథధిక భాషవా సేవారికి 
ఎక్కడో కాని ఈ కొత్త ధ్వని తగలదు. వ్యావహారిక భాషలోనూ, కొన్ని ఇంగ్రీషు మాటలు 
తెలుగువారు వాడుతున్నందున వాటిలోనూ ఈ కొత్త ధ్వని తరుచు వస్తుంది. అందువల్ల 
దానిని తెలియజేయడానికి. “కొట్టాడు, డామిట్‌” అని టకార డకారాలమీద గీత చిహ్నముగా 
పెట్టినారు". వద  మధ్యమందు సయితము వాడుకలో ఉన్న ఉచ్చారణ సూచిండానికి పొల్లు 
అక్షరములు వాడినారు. కొత్త ధ్వనులకు కొత్త సంకేతము లేర్పరచడను విషయములో 
నేటికీ తర్దనభర్షనలు మాత్రమే చేసే మన పండితులను చూస్తూ ఉంటే అప్పారావుగారు 
ఎంతటి వ్రతిభాశాలో తెలుస్తుంది. ఆయన కన్యాశుల్క ముద్రాపకులయిన “జి. రామస్వామి 
చెట్టి అండ్‌కో” వారికి తా మువయోగించదలచిన కొత్త గుర్తుల విషయము ఎరుకపరిచి వాటిని 
వారిచే ప్రయోగింప జేశారు. తమ ఆశయానుసారముగా వారు వుస్తకము అచ్చువేసినందుకు 
వారి నభినందించారు. 

అప్పారావుగారు కొన్ని కథలలో - దిద్దుబాటులోనూ, మతము - విమతము అనే 
వాటిలో - కథా కథన సందర్భమున గ్రాంథిక భాషకు సన్నిహితముగా భాష రచించి, 
పాత్రల సంభాషణలు మట్టుకు పొత్రోచితమైన వ్యావహారికములో వ్రాశారు. అవి వారి 


డాన్సింగర్లు క్రింద ఖర్చు పెట్టాను; యుద్దవైం పోయింది; మధురవాణిని వదలడదంకు; యెవికలుు యేమ్‌ 
వాయ్‌ మైడియర్‌ షేక్స్పయర్‌. (కన్యాశుల్క ము, 


జలా 609 


ఎలో 


కన్వ్సాచుల్క ౦: నూరేళ్ళ నమాలోచనం.. 


కథలలో తొలుతటివేమో. ఇతర కథలలో కథనమూ, సంభాషణలూ సర్వమూ వ్యావహారిక 
భాషలోనే ఉన్నవి. 

తెలుగు దేశములో వ్యవపహోారస్ట భాష నానా ముఖముగా ఉన్నదనీ, అది అట్టుండడము 
సహజమూ, అనివార్శమూ అనీ, అట్టుండడములోనే వాస్తనమయిన జవమూ, జీవమూ, 
సొగసూ ఉన్నవి అవీ అప్పారావుగారు (గ్రహించారు. ఆయా తీరుతెన్నులన్నీ అనగా వర్ల, 
వర్గ, నుత, వృత్తి ప్రాంతభేదాలలోను, అనుభవములోనూ, విజ్ఞానములోనూ వ్యక్తులకు గల 
తేడాలనుబట్టిన్నీ భాష ఏయే రీతుల వేవేల విధాల న్యనహరింపబడుతూ ఉందో ఆయన 
అతి జాగ్రత్తగా, పరిశీలనతో గమనించి గుర్తుంచుకొని నాటకాలలోనూ, కథలలోనూ, ఆయా 
ప్రాంతాల సంభాషణలలోనూ ఆ భాషాజ్ఞానము యావత్తు సక్రమ వినియోగము చేశారు. 
ప్రకృతినీ, పప్రజలనూ పరిశీలించి తత్త్వ [గ్రహణము చేయడములో వారికి గల ఆసక్తి అమేయము. 
వీరేశలింగం పంతులుగారు వాడుక భాషలో ప్రహసనములు వ్రాసినా వారి పాత్రలు మాట్లాడే 
భాష పాత్రోచితముకాదనీ, కవిగారే ఆయా పాత్రల వెనుక నిలిచి మాట్లాడినట్లు స్ఫురిస్తుందనీ 
అప్పారావుగారు విమర్శించారు. 

అప్పారావుగారి రచనలలో వైదికుల భాషలలో ఒక ప్రత్యేక లక్షణము - ఉచ్చారణలో, 
పదజాలములో, భావవ్యక్తీకరణములలో గోచరిస్తుంది. విదూషకుడి భాషలోని ప్రత్యేకత 
వేరేవిధమైనది. వేశ్యభాష, ఇతర (స్త్రీ పాత్రలభాషకంళు భిన్నమై ఎంతో నాజూకుగా, 
సరసంగా యుక్తి చాతుర్యముతోను, విజతతోను, కూడుకొని ఉంటుంది. వారిది అచ్చంగా 
బాహ్మణకుటుంబాలలో ఉపయోగించే పదజాలం. ఇంగ్రీషు చదువుకొన్న యువకులు మాటిమాటికీ 
ఇంగ్రీషు మాటలు దొర్లిస్తూ (ప్రసంగించే ధోరణి గిరీశం సంభాషణలలో అతి సహజంగా 
కానవస్తూంది. వేపారి వంతులు భాష కోర్టుపరిభాషతో తొణికిసలాడుతూ వ్యవహార జ్ఞానము 
వెల్లడిస్తుంది. ఆస్టాన పండితుల సంభాషణలో సామాన్యంగా దొర్రే శాస్త్ర) పారిభాషిక 
పదజొాలమూ, వారి పలుకుబడిలో కనబడే పాండిత్యధోరణీ చిల్లణీయములో ప్రస్థుటముగా 
కనబడుతవి. ఇంత వైవిధ్యము పాటిస్తూ వాస్తవప్రపంచానికి (పతి దింబముగా కావ్యప్రపంచాన్ని 
సృష్టించిన అప్పారావుగారి (ప్రతిభ అనన్య గోచరము. 

1897 ప్రాంతంలో అప్పారావుగారు. కన్యాశుల్కం (వా సేనాటికి ఆయనవలె వ్యావహారిక 
భాష వాసేవారెవరూ లేకపోయినా, ఆ (గంథం (ప్రకటించడమే తడవు అత్యంత 
పజామోదము పొందినది. కొద్ది వారాలలోనే మొదటి కూర్పు (ప్రతులన్నీ చెల్లిపోయినవి. 
రెండవకూర్స్పు వేయించనుని స్నేహితులు ఎంతగా ఒత్తిడి చేసినా ఆ వని 1909 వరకూ 
సాధ్యము కాలేదు. నాటకములోని ఇతివృత్తమును, పాత్ర పోషణమును, హాస్య సన్ని వేశములను 
మాత్రమేకాక అందులో ప్రయోగించిన సజీవభాషను కూడా కొందరు ఆమోదించారు. ఆ 
భాష దేశపురోభివృద్దికీ _విద్యావ్యాప్తికీ చాలా దోహదము కలిగిస్తుందనే భావముతో ప్రగతి 
శీలుడూ, అత్యంత మేధాసంపన్నుడూ, మిన్‌ ఎవితాన్‌. కళాశాలాధ్యకుణ అయిన పి.టి. 
(శీ/నివాసయ్యంగార్‌ ఆ భాషను ఆదరించారు. ఇంచుమించు అదే కాలములో జె.ఎ. యేట్‌ | 
స్కూళ్ళు తణిఖీచేసే ఉద్యోగస్టుడుగా మొదటి సర్కిల్‌ కి నియమితుడై విశాఖపట్నం రావడమూ, 
ఆయన డైరెక్ట్‌ మెథడ్‌ అఫ్‌ టీచింగ్‌ ఇంగ్లీషు బోధకు ప్రవేశ పెట్టడమూ జరిగినవి. అంతకు 
పూర్వము Translation Method వాడుకలో ఉండేది. ఇంగ్లీషు బోధకు సక్రమమైన కృషి 
జరుగుతూ ఉండగా తెలుగు భాషాబోధ వెనకబడరాదనే ఉదారభానముతో శీనివాసయ్యంగార్‌ 
ఒక సమాజమును ఆంగ్లాంధ్ర భాషాభ్యసన పద్దతులు మెరుగువరిచే ఉద్దేశముతో నెలకొల్పారు. 
దానికి యేట్సు దొర అధ్యక్షులు. తాను కార్యదర్శి. ఈ సమాజము నిర్వహించవలసిన 
కార్యకలాపములలో వీరిరువురికీ తగిన తోడ్చాటు గిడుగు రామమూర్తి పంతులుగారి వల్ల 
లభించగలదని అప్పారావుగారు సలహా ఇవ్వగా: యేట్సు పర్గాకిమిడిలో మకాము చేసినప్పుడు 


కన్యాశుల్బు ౦: నూరేళ్ళ సమూాలోచనం... 


రామమూర్తి. పంతులుగారిని కలుసుకొని డైరెక్ట్‌ మెథడ్‌ గురించి వారితో చర్చించారు. 
మొదట ప్రతిఘటించినా, తరువాత ఆ పద్దతి గురించి కూలంకషముగా తెలుసుకొని, దానిని 
ఆమోదించి, యేట్సుకు తోడ్పడడానికి ఆయన వాజ్ముయము, తెలుగు భాషా బోధ - వీటి 
మీదికి దృష్టి మరలించని రామమూర్తి పంతులుగారు ఆంగ్లభాషా బోధనావద్దతులతో పోల్చి 
చూస్తే తెలుగు బోధించే రీతులు మిక్కిలి అధోగతిలో ఉన్నవని (గ్రహించి, _శ్రీనివాసయ్యంగారు 
నెల కొల్పిన సమాజములో చేరి ఎన్నదగిన కృషిచేశారు. చిరకాలమి(్రుడు, సహాధ్యాయి అయిన 
అప్పారావుగారితో కలసి వ్యావహారిక భాషావాదమును చేపట్టి, దానిని సాధించడమే తమ 
జీవిత పరమావధిగా ఎంచుకొని కృషిచేశారు. 

అప్పారావుగారు, శినివాసయ్యంగారు, యేట్స్‌, రామమూార్తిపంతులుగారు చేరి, విద్యాధి 
కారులకు వ్యావహారిక భాషావాదము నివేదించి, వారి ఆమోదము పొందారు. తత్తరితముగా 
ఎ.వి.యన్‌. కళాశాలలో ఉపాధ్యాయులుగా ఉన్న సెట్టి లక్షీ ్మీనరసింహంగారు వ్యావహారిక భాషలో 
(వాసిన గ్రీక్‌ పురాణకథలు” అనె [గ్రంథము స్కూల్‌ ఫైనల్‌ పరీక్షకు పాఠ్యగంథముగా 
నిర్ణయించడము జరిగినది. స్కూల్‌ ఫైనల్‌ పరీక్షలో తెలుగు వ్యాసములు గ్రాంథిక భాషలోగాని, 
వ్యావహారిక భాషలో గాని విద్యార్దులు వ్రాయవచ్చుననే సౌకర్యముకూడా కల్పించబడ్డది. 

విద్యారంగములో ప్రవేశపెట్టబడిన ఈమార్పు వ్యావపోరిక భాషలో వ్రాసిన [గ్రంథము 
పాఠ్యము కావడమూ, వ్యావహారిక భాషలో విద్యార్దులు వ్యాస రచన చేయవచ్చుననే నియమమూ 


లా వ గురి అయినవి. [గ్రాంథిక భాషావాదులు దేశము నలుమూలలా సభలూ, 
సమావెశాలూ జరిపి తెలుగు భాషకు తీరని ఉవద్రవము వచ్చివడ్డదని అలజడి బయలుదేరదీశారు. 
ఆంధ్ర సాహిత్య పరిషత్తున్ను ఏర్పడ్డది. [గ్రాంథిక భాషను సమర్ధించే (ప్రధానోద్దేశముతో మహారాజుల 
తోడ్పాటుతో, మహనీయుల అండదండలతో, కార్య శూరుల నాయకత్వాన ఏర్పడింది. ఈ సంస్త 
చేసిన అందోళన ఫలితముగా ప్రభుత్వమువారు వ్యావహారిక భాషను ఆమోదించకపోవడము 
జరిగింది, 

1911లో యూనివర్సిటీవారు ఎఫ్‌.ఏ. తరగతులకు బదులు ఇంటర్మీడియట్‌ తరగతులు 
ఏర్పాటుచేసి ఆ తరగతి పరీక్షకు ప్రథమ భాగములో ఒక అంగముగా (పార్టు. 1-చి.) 
తెలుగు వ్యాస రచన ఉండవలెననీ, ఆ వ్యాస రచనకు పాఠ్యగ్రంథాలు దేశభాషలలోనివే 
కొక ఇంగ్రీషలోనివి కూడా ఉండవలెననీ నిర్ణయించారు. ఇంగ్లీషు భాషద్వారా నేర్చుకొన్న 
విషయాలనూ, ఆధునిక భావాలనూ వ్యాసరచనలో వ్యక్తము చేయడానికి విద్యార్దులు ఎట్టి 
భాష వాడవలెనో సిఫార్సు చేయడానికి సిండికేటువారు తమిళము, తెలుగు, కన్నడము, 
మలయాళము భాషలలో వేర్వేరు కమిటీలు ఏర్పాటు చేశారు. తెలుగు కమిటీలో నలుగురు 
వ్యావహారిక భాషూ వాదులనూ నలుగురు (గ్రాంథిక వాదులనూ ఇద్దరు తటస్సులనూ 
సభ్యులుగా నియమించారు. గురజాడ అప్పారావుగారు, గిడుగు రామమూర్తి. పంతులుగారు, 
పిటి. _శ్రీనివాసయ్యంగారు, బుర్రా శేషగిరిరావు గారున్నూ వ్యావహారిక భాషా ప్రతినిధులు. 
కమిటీ సమావేశాలలో వ్యావహారిక భాషావాదుల (ప్రతినిధులు చేసిన ప్రతిపాదనలు సబబుగాను, 
ఉదారాశయము కలవిగాను ఉండడమువల్ల తటస్టులైెన సభ్యులు వ్యావహారిక భాష్లావాదుల 
షక్షమునిలిచేవారు. (గ్రాంధిక భాషావాదులు ఎప్పటికవ్యడు ఏవేవో తికమకలు పెట్టుతూ, 
రాజకీయపు కుత్తులూ పన్నుగడలూ పన్నుతూ వ్యావహారిక భాషావాదానికి అడ్డు తగులుతూ 
వచ్చారు. చివరకు వారు దత్తమండల ప్రాంతము వారెవరూ సభ్యులుగా లేరనీ, ఆ ప్రాంతానికి 
ప్రాతినిధ్య మివ్వకపోతే ఆ ప్రాంతమువారీ కమిటీచేసే నిరయాలు పాటించక పోవచ్చుననీ ఒక 
సమస్య లేవదీసి, ఒత్తిడి తెచ్చి, తమకిష్టులైన నలుగురు గ్రాంథిక భాషా వాదులను కొత్తగా 
నియమింప జేసి, వారి తోడ్పాటుతో, అధిక సంఖ్యాబలముతో, వ్యావహారిక భాషావాదుల 
(ప్రయత్నాలను భగ్నము చేశారు. అందువల్ల సిండికేటు వారు “వ్యావహారిక భాషను (ప్రస్తుతం 
ఆఅ మోదింపజాలము” అని తీర్మానించారు. 


తన్వాళుల్కం: నూ లేళ్ళ నమాలోచనం.. 611 


తెలుగు కాంపొజిషన్‌ కమిటీవారు కొమర్రాజు లక్ష్మణరావుగారు, గురజాడ అప్పారావుగారు, 
వేదం వెంకటరాయశా,స్త్రులుగారు సభ్యులుగా ఒక సబ్‌ కమిటీని ఏర్పాటుచేసి వ్యవహారములో 
ఉన్న (current) వదములూ వ్యవహారచ్యుతము (obsolete)లన వదములు టల వేర్వేరు 
పట్టికలు సిద్దము చేయవలెనని వారిని కోరినారు. విద్యార్దుల బ్రాతలో వ్యవహారచ్యుతములు 
ఉండరాదనీ, వ్యవహారస్త్ర పదములే వారు వాడదగుననీ కమిటీవారి ఉద్దేశ్యము. వ్యవహారమనగా 
లోకవ్యవహారము అనిగదా అర్హము. అయితే కొమర్రాజువారూ, వేదమువారున్నూ కలిసి వ్యవహార 
శబ్దమునకు (గ్రంథములలో వాడుక అనే అర్హము చెప్పుకొని వదవట్టికలు తయారుచెయగా 
- అప్పారావుగారు ఆ పట్టుకలను ఆమోదించక Minute of dissent (వాసి కమిటీకి 
సమర్పించారు, 


ఈ మినిట్‌ ఆఫ్‌ ఉసెంట్‌ అప్పారావుగారి పాండిత్యమునూ, ప్రతిభా విశేషమునూ చక్కగా 
వెల్లడిస్తుంది. వ్యావహారిక భాషావాదాన్ని అప్పారావుగారు ఎంత చక్కగా ఆకళింపుచేసుకొన్నారో, 
ఎంత సమర్హతతో దానిని ప్రతిపాదించారో వారి భాషాతత్త్వ్య, భాషాశాస్త్ర, భాషాచరిత్రల 
పరిజ్ఞానమెంత కుణ్ణమైనదో వారి వాదము నూటికి నూరుపాళ్ళు ప్రజల ఉద్యమముగా ఎట్టు 
రూపొందినదో స్పష్ట్రపరుస్తుంది. ఈ [గ్రంథము 1914లో వ్రాశారు అప్పారావుగారు. అప్పటికి 
వారి ఆరోగ్యము పూర్తిగా క్రీణి-చినది. ఇది వ్రాసిన దినములలో దానికి తోడు వారు 
(గ్రహణి వ్యాధి(గస్తులై ఉన్నారు. చుట్టూ పుస్తకాలు, కాగితాలు పెట్టుకొని, అరటావుల ఈ 
తాటికాయలంతటి అక్షరాలలో [గ్రంథము వ్రాసి, ఒక్కొక్క వుత్రమే ప్రక్కను వడవేస్తూఉంశే, 
రామమూర్తి వంతులుగారు వెనువెంటనే వాటికి సావువ్రతివ్రాస్తూ, దానిని సకాలములో 
కమిటీఅధ్యక్షులకు అందజేశారట. ఇంటర్మీడియట్‌ కాంపొజిషన్‌ కమిటీ రిపోర్టులో అనుబంధముగా 
ఇది తొలుత ముద్రితమైనది. దానిని [గ్రంథ రూపంగా వావిళ్ళవారు ప్రకటించారు. 


సిండికేటువారి ఆశయము కాంపోజిషన్‌ కమిటీ వారు భాషావిషయములో కొత్త సూచన 
చేయవలెనని. అయితే కమిటీవారు అదివరకున్న పాతవిధానమునే సమర్రించారు. యూనివర్పిటీవారి 
సత్సంకల్పమునకు విఘాతముకలిగింది. ఈ మార్గము అనుసరిస్తే వచన రచన వృద్దిపాందదు. 
భాషా తత్తా(నికీ, భాషా చరిత్రకూ విరుద్దమై ఉన్నదీ నివేదిక - ఇదీ అప్పారావుగారి 
మినిట్‌ ఆఫ డిసెంటు సారాంశము. 


కాంపోజిషన్‌ కమిటీ తొలి సమావేశములో సిండికేటువారికి కమిటీలు ఏర్పాటుచేయడములో 
గల ఉద్దేశాలు వివరిస్తూ, సిండికేటు తరపున అందుపాలొన్న రంగాచార్యులుగారు దేశమంతటా 
పెద్దల వాగ్ష్య్యవహారములో (Current గా) ఉన్న “ఇస్తాను” వంటి రూపములు పరి[గ్రాహ్యములని 
ఉదాహరణగా సూచించారు. అయితే సబ్‌ కమిటీవారు వ్యవహారస్త్ర వదములను వర్షీకరిస్తూ 
సిద్దముచేసిన పట్టికలో ఈ “స్త” రూవములకు సయితము తావివ్వ నిరాకరించారు. ఈ “స్త” 


రూవము అంగీకరిస్తే వ్యావహారిక భాషా వాదము యావత్తూ అంగీకరించినట్టే అవుతుందనే 
భావముతో లక్ష్మణరావుగారు, వెంకటరాయశా, స్త్రి, గారున్నూ దానిని నిరాకరించారు. 


అప్పారావుగారు తమ మినిట్‌ ఆఫ్‌ డిసెంట్‌లో ఈ “స్త రూవమునే తొలుత 
ఎత్తుకొన్నారు. అన్ని మండలములలోని ప్రాచీన శాసన ప్రయోగములూ, అన్ని జిల్లాల వండితుల 
వౌగ్య్యవహారములనూ, అన్ని మండలములలోని గద్యవద్య (గ్రంథాలలోని (పయోగములున్నూ, 
వ్యాకరణములు, వార్తా పత్రికలు, లేఖలు, లిఖిత (గంథాలు మొదలయిన వాటినుండి వందలకొలది 
ఉదాహరణములను పేర్కొని తెలుగులోని “స్త” రూపములను పోలిన రూపములు ఎట్టు తమిళ, 
మలయాళ, కన్నడ భాషలలో (గ్రావ్యాములుగా సర్వత్రా పరిగణింవబడుతున్నవో నిరూపించిన్నీ 


“వస్తాడు” వంటి ప్రయోగాలు తెలుగు కమిటీవారు అంగీకరించడము యోగ్యమని నిర్వివాదముగా 
స్టిర పరచారు. 


కన్యాశుల్కం: నూ రేళ్ళ నమాలోచనం... 


తెలుగురచనలో పద్యములో గాని వచనములో గాని అనాదిగా ఉన్న సంప్రదాయము 
ఎవ్పటికప్పుడు పాతభాషతో కొత్త రూవములు సమ్మేళము చేయడమే అనీ, నేడున్ను అదే 
సొంప్రదాయము అనుసరించి, నేటి రూపములు చేర్చుకొని “కొత్త పాతల మేలుకలయికి” 
ద్వారా భాషాభివృద్ది సాధించవలెననీ పేర్కొని యేయే విధములయిన రూవములు (గ్రాహ్యాములో 
సూచనగా వివరించారు. 
1. వదాంతమున మువర్షానికి బదులు అనుస్వారము: అన్నము - అన్నం. 
2. ప్రాచిన సముచ్చయములు ఉమ్‌, ఉన్‌లకు బదులు అంత్యదీర్రము: వాడును, వీడును - 
వాడూ, వీడూ. 
3. ఇప్పటి తెలుగులో ద్రుతాంతములనేవి లేవు. సంధిలో నకారము రాదు. మెల్లగా ఏ(యే)గెను. 
ఎందులో వుంది. 
4. పదాది యకార వకారములు ఇప్పటి భాషలో ఉన్నవి. సంధిలో పూర్వము యకారము 
వచ్చే కొన్ని తావుల ఇవ్వడు వకారమువస్తుంది. యెవరు; వూరు; ఏ యుత్తరము. - 
ఏ వుత్తరము. 
5. స్వర సూత్రములు నేటి భాషలో వెనుకటి కంక భిన్నముగా ఉన్నవి. రధములు, రధాలు; 
కూడన, కూడ... మొదలయినవ్‌: 
కళాశాలలలో విద్య నభ్యసించి వట్టభద్రులైన విజ్ఞానధనులు సయితము తాము నేర్చిన 
విషయాలు ఇతరులకు తెలియ జెప్పేటుందుకు కావ్యభాషాపాండిత్యము లేనందువల్ల తెలుగులో 
(వాయడములేదనీ, ఆధునిక వంగ వచన వాబ్మయము _ వృద్దిపొందినట్టు తెలుగు వచనము 
వృద్ది పాందవలెనం కు వాగ్యవహారదక్టులు ప్రయోగించే భాషనే ఆదర్శముగా పెట్టుకోవలెననీ 
అప్పారావుగారు ఉద్దాటించారు. నేటి విద్యావిధానములో వచన వాబ్మయానికి గల అవసరము 
తీర్చడానికి నేటి వాడుక భాషే ప్రయోగార్హమన్నారు. తన వాదమును బలపరచడానికి ఇంగ్లీషులో 
ఉన్న భాషాశాస్త్ర, (గ్రంథాలనుంచి విరివిగా ఉదాహరణలిచ్చారు. పాశ్చాత్యభాషలలో వచన 
రచన అభివృద్ది పొందిన తీరుతెన్నులు ప్రదర్శించారు. 
అప్పారావుగారి “మినిట్‌ ఆఫ్‌ డిసెంటి” వ్యావహారిక భాషావాదానికి పడ్డ గట్టిపునాది. 
అప్పారావుగారు తల పెట్టున (ప్రజల ఉద్యనుమును వారి సహాధ్యాయులు, ఆప్తమి(త్రులు అయిన 
గిడుగు రామమూర్తి పంతులుగారు జీవితాంతమువరకూ అనన్య సామాన్యమయిన పట్టుదలతో 
శక్తియుక్తులతో దీక్షతో కొనసాగించి కృతకృత్యులైనారు. 
1924లో తణుకులో జరిగిన ఆంధ్రసాహిత్య వరిషద్యార్థికోత్సవములో రామమూర్తి వంతులు 
గారు ఐదు గంటలసేపు ఒక్కబిగిని వ్యావహారిక భాషావాదమును సమర్థిస్తూ మహోపన్యాసము 
చేసి ఆ పిదప తాను ప్రవెశపెట్టిన తీర్మానమును సభవారు అమోదించగా పట్టరాని 
ఆనందముతో ఆనందాశువులు కారుస్తా “ఈ సమయాన నా కంళునూ ఎక్కువ ఆనందము 
అనుభవించగల మా అప్పారావు లేడు. వాడే ఉంటే గంతులువేసి ఉండును” అన్నారు 
రామమూర్తి పంతులుగారు. 
వ్యావహారిక భాష అంటే అప్పారావుగారికి ప్రాణము. 


శతజయంతి నంచిక' నుంచ్చి 


కన్యాశుల్బ_ ౦: నూరేళ్ళ సమాలోచనం.. 613 


కన్యాశుల్కము భా 


_శశ నిడుదవోలు వేంకటరావు 


కన్యాశుల్ళము తెలుగు భాషాశా,స్త్రచరిత్రలో ఒక విశిష్టమైన స్థానాన్ని ఆక్రమిస్తుంది. 
గురజాడ కేవలము కవి పండితుడేకాక గొప్ప భాషావేత్త. కన్యాశుల్కము ప్రథమ ముద్రణమునాటి 
కతడు ప్రాచీన రిపిపాఠకుడు. శాసన పరీక్షాధికారి. తన కాలమునాడు విద్యావిషయములలో సమస్త 
వ్యవహారములు గ్రాంథిక భాషలోనే నడుచుచుండుట అతడు గమనించినాడు. నాటకములలో 
కూడ పాత్రోచిత భాష యువయోగింవదగిన పట్టులలో, గ్రాంథిక భాషయే వాడుచుండుట 
యాతడు [గ్రహించినాడు. తనకు ముందు నాటకరచనలో నితివృత్తము పౌరాణికమైనను, 
చారిత్రకమైనను, సాంఘికమైనను, భాష మాత్రము (గ్రాంథికమే. అది చిన్నయసూరి నీతి 
చంద్రిక ఒరవడిగా గల భాష. ఇట్టి రచనలు. కృతకములని, రసోత్సాదన కనుకూలములుకావని, 
గురజాడ వాడుక భాషలో, జీవద్భాషలో కన్యాశుల్క రచనను కావించినాడు. 

కన్యాశుల్క_ములోని ఇతివృత్తము, స్టలాలు సన్నివేశాలు, పాత్రలు - ఇవి యన్నియు! కళింగ 
దేశమునకు సంబంధించినవి - గురజాడ విజయనగరము వాస్తవ్యుడు. కళింగదేశీయుడే కాబట్టి 
వ్యావహారిక భాషలో రచితమైన యీ నాటకములో మాండలికము లేక ప్రాంతీయమైన పలుకుబడి 
యున్నది. ఇవి తక్కిన మండలముల వారికి సుబోధ్యములు కావు. దీనిని వివరించడమునకు 
మొట్టమొదట “అప్పారావు” పేరే ఎత్తుకుంటాను 'అప్పారావు'అనే పేరు కళింగదేశములో, 
విశాఖజిల్హాలో సింహాచల క్షేత్రాధిదైవము నరసింహ స్వామి పేరు. ఆ దేమునికి “అప్పన్నిఅనేది 
వాడుక పేరు. |ప్రజాసామాన్యంలో అదే వ్యాప్తనుయినది. 


'కృష్ణనూాచార్య సంకీర్తనంబుల డొక్కా 
సింహాద్రి అప్పన్న చేతగాదు.?2 
అని శ్యత్రుసంహార శతకము. 
“సింహాచల యాత్రలో కొక్కొండ వారు యీ శబ్రవుత్పత్తిని యీ విధముగా నిరూపించినారు. 
సింహాచలము ఈశ్వరక్షేతము. అచటి దైవము అభవుడు, శివుడు. అభవశబ్దము “అబ్బ! 
'అప్ప'గా మాటణీనది. _అప్ప+అన్నకాఅప్పన్న, దానికిడు' చేర్చిన అప్పుడు మగవాడు. 
అప్ప+అమ్మ=అప్పమ్మ=ఆడది. అప్పశబ్బానికి రావు చేర్చి - అప్పారావు = అని వ్యవహృతుడైనాడు. 
గురజాడయే కన్యాశుల్క_ నాటకంలో ముందుగా కళింగ రాజ్యములో మాటలాడుకొను 
కొన్ని మాటలకు అర్హము” అని యో (క్రింది మాటలు చూపినారు. 


ఓ ఈ కళింగదేశము నేటి విశాఖ, శ్రీకాకుళము జిల్హాలుగల ప్రదేశము. 


హ్‌ “సింహాద్రి అప్పన్న..... 
పద్మనాభుడి కొండ బద్దలయిపోయింది.” 
అని మాండలిక జానపద గేయం. విశాఖ జిల్హాలో, భీముని పట్టణం వద్ద “అప్పన్న కొండి ఉన్నది. 
సింహో ది అప్పన్న వల్లనే ఆ పేరు వచ్చిందని వాడుక. అక్కడ జరిగే అసభ్యాచారాలు-- 
“అప్పన్న కొండకీ యెప ఎ) డెల్లినగాని 
శ ఎాకుం కు చెడ్డ సిగోలప్పమ్మ” 
అనే గేయంవల్ల స్పష్టమౌతున్నది. 


కన్వాళుల్కం. నూరేళ్ళ నసమాలోచనం... 


గుంటలు —- ఆడపిల 
వో 


కోక తా 5ంరేయ్రూ 
శేకాటు — చీట్లాట 
బుల్‌ తల 
(భి 
వచే ఆ వేశ్య 
ఇవియేగాక మలణీకొన్ని అక్కడక్కడ (ప్రయుక్తమైనది. 
బుగత లా భూస్వామి 
గుడ లా చిన్నపాలం 
భావా. 
నాను - నేను 


సై వదాలు, యితర మండలమువారి కెట్టి యనర్రకములుగా వరిణిమించునో తెలువుటు 
కొక యుదాహరణ. 

విద్యావినోది పనప్పాకం ఆనందాచార్యులు గారును కలియుగ దానకర్ణుడు జయంతి 
కామేశం వంతులున్ను చెన్నవురిలో సహాధ్యాయులు. కామేశంగారు బరంపురంలో న్యాయవాది. 
ఆనందాచార్యులుగారొక జమీందారీ కేసుపై బరంపురం వచ్చి, కామేశంగారింట బసచేసి, వేకువనే 
బహిర్రేశమునకు వెళ్ళినారట. ఇక్కడ _ సేళ్ళున్న ప్రదేశము గుంట (వారి మాండలికమున 
గుంట) దగ్గణగా నున్నదాయని వదునారేండ్త వయసుగల యొక కావువడతి నడిగినారటు. 
ఆమెకు కోవమువచ్చి గొల్లిగా! నీకు గుంటకావాలా? నీ కొచ్చిన యేళ్ళివరికొచ్చాయి? అని 
తూలనాడిందట. ఇంటికి వచ్చి కామేశం గారికి చెప్పగా వారిరువురు నవ్వుకొన్నారట.] 


భాషా పరిణామము 


తెలుగులో [గ్రాంధిక భాషకేగాని వ్యావహారిక భాష సక్రమముగా ముద్రించుటకు గురజాడ 
యొక వ్యవస్త _ నేర్చజచినాడు. వానిని సూత్రప్రాయముగా తెలుపుదును. 
1. వ్యావహారిక భాషలో మి *వి లు పరస్పరము మాటును. వీనిలో *“మి అనుస్వారము. 
శ ఓవ్మ్యము. 
దేముడు - దేవుడు 
మామయ్య - మావయ్య 
ఇట్లు 'మ - విగా మారినపుడు *విీ వెనుక అర్జానుస్వార చిహ్నముంచుట. ఏవంంటావు 
(ఏమంటావు) ఏవుంది (ఏముంది) 
2. అచ్చులకు “యీ కారము పదాది యందు బాయుట. ఎలక - యలక. 
షష్టాంకంలో అగ్నిహోత్రావధాన్లు - శిష్యుడు సంభాషణ, (145 పులు) 
శిష్యు: నీలాలకా యేల నీ యలకా 
అగ్ని: యల కేదింటి నీ (శ్రాద్దం 
శిష్యు; యలకా)_దు. పిల్లి. 
పాడును-పిల్లన్న తైతక్కలాడంగాను (యొఎలకలే దాగట్టి దున్నంగను. 
3. “ఉలి లు *“వుూ-వొో లుగా వ్రాయుట. 'ఉద్యానాల్లో వుండుకున్న (తృతీయాంకము 56 
వుట) 
బబాటూరం వుఠణి 
మొన్ననే వొచ్చాడు. 


1 ఇళ్లే కళింగ దేశీయుడు కడప మండలములో నుద్యోగమున కరిగి ఒక రూపాయి యిచ్చి, 8 బేడలు 
నౌఖరును తమ్మన్నాడలు. వాడు తిరిగ 8 'సేర్ష సెనగపప్పు తెచ్చినాడలు. ఉద్యోగి “వరాలు” నను చిల్లర 
తెమ్మంటిని అన్నాడట. నౌఖరు - ఇక్కడ “దేడలు అంటు వపవ్వ్పుదినుసులు. అందుచే పట్టుకొని వచ్చినాను 
అని అన్నాడలు. 


కన్వాశుల్కం: నూరేళ్ళ నమూాలోచనం.. | | 615 


4. వలపలగిబక (వాయుటు. 
అథణము -- అర్హము 
ఆజికాంచిన - ఆర్జించిన (159 వుట) 
ర్‌. జ్ఞానము మొదలెన శబాలు ఉచ్చారణ ననుసరించి వర్షక్రమము వ్రాయుట. 
జా వా డా a 
జానము +” గ్యానము. 
ఇషా 
గాజుకుప్పెలోన గడగుచు దీవంబు 
యెటులుండు గాన మటులుండు 
ఓం ళం 
6. పదాంతమందు పూర్తదిందువు వాడుట, 
రాజ్యము - రాజ్యం, తారకము +- తారకం, భాగవతము -- భాగవతం. 
7. అర్జానుస్వార శకటరేఫలు విడుచుట. 
వాడుకభాషలో ఉచ్చారణ ననుసరించి దీర్ణస్వరములుండును. అవి జాతీయ ధ్వని స్తోరకములు. 
కొన్ని అ - ఇ - ఎ మధ్య సంధులను తెలువుటకు నీ [క్రింది నియమము పాటింవబడినది. 
ఈ+వేళ-(1 వుట). ఇది ఈ వేళ అని పలుక వలెను, గాని సాధారణముగా అకారోచ్చారణ 
ఈవాళ - అని అకార ఎకార మధ్యోచ్చారణలో పలుకుబడి యుండును. పామరులు - ఈ 


వ్యాళ అందురు. అది తెలుపుటకు కన్యాశుల్కమున ఈహాళ - అని ఆ స్రలమున వర్గము పై 
- ఇట్టి గీత యుండును. ఇడి (గంధమందంతటను గలదు. 


(గాంథికభాష 

తనకాలమున అనుశాసితమైన |గ్రాంధికభాషా పద్దతిని చమత్కారముగ గురజాడ అది యెట్లు 
వాడుకకు విరుద్దమో  నిరూపించినాడు. చతుర్దాంకము, గిరీశం - ఉత్తరము (78 వుట). 

“ఒక యింటివారు కావడమునకు నిశ్చయించితిరన్న మాట విని యమందానంద కందళిత 
హృదయారవిందుడ నైతిని... 

వారు నన్ను పుత్రప్రాయముగా నాదరించుచున్నారు. బహాదొడ్డవారే కాని చంద్రునకు కళంక 
మున్నటుల వారికి కించిత్తు |ద్రన్యాశా, ప్రధమ కోవమునుం గలవు.” దీనిని రామప్పంతులు 
చదువుచు-- 

వ్యాకరణం వెలిగిస్తున్నాడయ్యా గుంటడూ! అనును. 


ఈ యుత్తరము మూలముగా గురజాడ ఉత్తరములు కూడ గ్రాంథిక భాషలోనే వ్రాసికొను 
పద్ధతిని యెంతో సరసముగా విమర్శించినాడు. ఆ కాలమున పండితులు ఉత్తర (ప్రత్యుత్తరములు 
(గ్రాంథిక భాషలోనే ప్రాసికొనెడువారు. అట్టి యుత్తరములను నుదాహరణముగా నా “వచన 
వాజ్మయముని నిచ్చితిని - (చూ. వుట. 80) 

పంచమాంకము 4వ స్టలమున సాతాని నున వాళ్ళయ్య పాత్ర ఉన్నది. [ప్రథమ ముద్రణమున 
యీ పాత్రలేదు.!గ్రాంథిక భాషలో మాటలాడు పాత్ర యిది యొక్కటియే.! 

“ఆకాశంబు శూన్యంబు. 


శా స్త్రంబులలోని రహస్యంబులు మ్రైచ్చుల కెటు తెలియును? 
రొ న్న 
గణీతశా, స్త్రృంబున నాకాశంబన సున్న. సున్నయన నూన భ్రంబుగో 


ఇది కొక్కొండ వేంకటరత్నము పంతులుగారి ప్లై విసురు. కొక్కొండవారు నిత్యవ్యవహారములో కూడ 
(గ్రాంధిక భాషయే తప్ప “*వ్యావపోరిక భాష మాటలాడెడివారు కారు. “కొమ్మా పానీయంబులు దెమ్మా” 
“మచ్చెకంటి - (ఆమె యెట్టి కన్నులు గలదైనా) బిచ్చగాడు వచ్చి యున్నాడు. బిచ్చము వైచి పంపుము” 
ఇత్యాది. ద్వితీయముదణ పీదికలో కొక్కొండ వారిని పేర్కొన్నారు. 


616 


కనాంశులు_ ౦: నూశేళు నమాలోచనం... 
ల లీ 


మనవాళ్ళయ్య ఒక్క పాత్రకే [గ్రాంథిక భాష అప్పారావుగారు పయోగించుట యందు 
విశేషమున్నది. మనవాళ్ళయ్య సాతాని అని స్పష్టముగా నున్నది. ఈతడు గ్రాంధిక 
భాషా వ్యవస్థాపకుడైన చిన్నయసూరి రెండవ కుమారుని బావమజది. చిన్నయసూరిని 
ధ్వనింవజేయుటు కై ఆతా రచన, 


ఇంగ్రిషు భాష 


ఆ కాలమున నిత్యవ్యవహారములో ధారాళముగా నింగ్రీషు భాష వాడుకలో నుండేది. దానిని 
పురస్కరించుకొని, ఇంగ్రీషు భాషా పదములను వాక్యములను సరసముగా సంభాషణలలో గురజాడ 
(వ్రవేశ పెట్టైనాడు. 

కు భాషాసంస్కాారమున్న గిరీశమునకు ఆ భాషోచ్చారణ సుష్టుగా నుండునట్లు 
(వ్రాసినాడు. అది లేనివారికి, మాతృభాషానుగుణ్యముగ నవియెట్టుమూరునో సూచించినాడు. 

1. (పథమాంకములోనే బంట్రోతు, (ఫోటోగాఫరు వంపిన క) యిట్టనును. 
“నేను పొటిగరా ప్పంతులుగారి నౌఖర్నండి. మీరు సాన్తీ కలిసి యేసుకున్న పొటిగరాపుల 
కరీదు” ఫోటోగ్రాఫ్‌ - అను నాంగ్రభాషాపదము. తెనుగున జానపదుల భాషలో, 


'పాటిగరాపు' అని నూాటును. ఇది భాషాతత త్త (శాస్త్ర, సిద్దాంతము ననుసరించియే 
యున్నది. తెలుగున పదాదియందు, “ఫా! వంటి ధ్వనిలేదు. 


2. తెలుగుభాష అజంతము, ఇంగ్లీషు ప్రాయికముగా హలంతము. కాబట్టి ఆ భాషావదములు 
తెనుగులోనికి వచ్చినవుడు అజంతము లగును. 
5 సైటు నాడిలైటు - స్లైెటు - నైటు. ఈ పదనులాంగేయభాషలో సైట్‌, 
లైట్‌, ఇట్‌ - నట్‌ అస హలంతేమొలు. ఇస్తే కాన్సెదిళల్‌ - అను పదము 
తెనుగునా కనిే ష్టేబులుగా మారినది - “లు” తెలుగున “ బహువచన ప్రత్యయము 
కాబట్టి - కని'స్టైేబు - ఏక వచనము. కనిే స్టైబులు బహువచన మైనది. కాని 
యింగ్రీషులో అది యేకవచనమే. 


3. ఏ విభక్తి వ్రత్యయములు చేర్చకయే తెలుగున వ్యవహార wed (దొర రాడు వల్లె 
యెక్కడ, ఇంగ్లీషు భాషావదములను, విభక్తి వ్రత్యయములు చెర్పక వాడుక. 


లవ్‌ లెటరు రాసినందుకు. 

వాడుకభాషలో పాత్రోచిత భాష - 

అగ్నిపహోత్రానధాన్లు, వెంకమ్మ; యీ పాత్రలలో ద్రావిడశాఖ వారు మాట్లాడే భాష 
వాడబడింది. 


వెంకమ్మ: “మీరెప్పుడు ఓగాయిత్తంమాటలే అంచోవుంచోరు.” “మా బాబు వచ్చావషోయి!” 
“బదకాలని వుందా ఏవియషిో 


అగ్ని: మూ మానులాొ వం ధానం చావూ. 
కాని కరటకశా స్త్రి, సౌజన్యారావుల సంభాషణలు శిస్టజన వ్యావహారికము. కరటుకశాన్త్ర 
సంస్కతము చధువుకొన్నవాడు. సంస్కారమున్నవాడు. 
కర: అందుకు సందేహమేమిటండీ! నాజూకైన మనస్సుగల స్త్రీని మళ్లెపువ్వులాగ వాడుకోవాలండి. 
మధురవాణి జన్మతః సానిదైనా సంస్కారమున్న సరసురాలు. కాబట్ట ఆమె సంభాషణ 
మధురమైన వాణిలోనే యున్నది. 


మధు: “దైవానుగ్రహం వల్ల లోపము లేదు. నావృత్తి యొక్క ప్తాన్యత గుర్తెణుగుదును. 
సత్సురుషులదయ సం ప్రాప్తమేన తరవాత దుర్వ్చృత్తి యెల వుంటుంది?” 


అసిరిగాడు మొదలైన పాత్రలకు గ్రామ్యమే ఉపయ్యక్తమైనది. “నానుపిలుస్తాస్పినాను”. 


కన్యాశుల్భ_ 0. నూరేళ్ళ నమొలోచనం.. ee | 617 


ఈ విధంగా భాషను గుణించి వ్రాయవలెనంకు గ్రంథమంతా ఉదహరించ వలసి వచ్చును. 
ఇది జీవద్భాషలో రచితము _ కావడముచేత యిందులో అర్హములేని వదాలకు, అవగాహనలేని 
భావాలకు చోశేలేదు. ప్రతి మాట, (ప్రతి ఊత, (ప్రతి దీర్ణస్వరము, ఒక చరిత్ర - ఒక 
అర్హము - ఒక ధ్వనితో తొణికిసలాడు చుండును. కన్యాశుల్కము భాషయొక్క లోకోత్తర 
విశిష్టత తెలుసుకొనవలయునం టే, ప్రతిదానికి (బహ్య్మోండమైనంత వ్యాఖ్యానము వ్రాయవలెను. 
ఇంతకు - జన్మతః మపహాకవులైనవారికి భాషా నిబంధనలతో పనిలేదు. 

“కవుల యుక్తివిశేషమే కావ్యమగును 
భాషయేదైన నదియె కావచ్చుగాక” 
అని రాజశేఖరుని సూక్తి. 

కన్యాశుల్మ్క మున వ్యావహారిక భాషా ప్రయోగమున పైని సూచించిన భాషాపరిణామ 
పద్దతులన్నియు  గ్రాంధికవాదులు వరమప్రమాణములుగా గ్రహించిన పూర్వకవుల ప్రయోగాలలో 
నున్నవే.5 కన్యాశుల్క_నునందరి భాషాప్రయోగములు నిఘంటువుల కెక్క_లెదు. కూలంకషముగా 
నిందరి ధాతు, వద విశేషరూవములను సేకరించి, దీనికి భాషావిషయకమైన సమ (గవ్యాఖ్యను 
నాంధ విదఃలోకమున కందించు పయత్త్సము జరిగిన, భాషాచితమున కన్యాశుల_ము సానము 
రు site Se క్‌ og న్‌ 


(“శతజయంతి నంచికో నుంచి) 


చ ఇట్టివాని నన్నిటిని లక్ష్య లక్షణ పూర్వకముగా విశ్వవిద్యాలయ పత్రికలో “భాషాశాస్త్ర చరిత్ర-కవి 
ప్రయోగ సరళి” అను వ్యాసమున చర్చించి యివి సలక్షణములని సిద్దాంతము చేసితిని. శబ్దరత్నాకరము 
ద్వితీయ ముద్రణమునకు నేను చేర్చిన యనుబంధమున నిట్టప్రయోగముల  నిచ్చితిని. 


618 కన్యాశుల్బ_ ౦: నూరేళ్ళ నమాలోచనం... 


వ్యావహారిక భాషావాదం: గురజాడ 


తెలుగుభాష లిభితరూవంలో మనకు దొరికిన తొలికాలంలో అనాటి (ప్రజల వాడుకభాషగానే 
ఉందని శాసనాలలోని సరళ _ వాక్యాలద్వారా తెలుస్తుంది. కాల |క్రమాన శాసన భాషలోనే 
రెండు రూపాలు వెలిశాయి. ఒకశుమో చిన్నచిన్న మాటలతో చిన్న వాక్యాళ్లో ముక్కుకు 
సూటిగా రాసిన భాష. చాలా దానశాసనాల్లో ఈ రూపం కనిపిస్తుంది. రాజుల, 
సేనావతుల విజయవార్తలను వివరించే శాసనాల్లోని భాష క్రమంగా కఠినమై కవితాత్మకమై 
సంస్క తభూయిష్టమై (పజావ్యవహార భాషకు దూరం కావటం మొదలయింది. ఈ స్తితి 
(క్రీస్తుశకం 8వ శతాబ్దినుంచీ [క్రమపరిణామం పొంది చివరికి 'కావ్యభాష' అనే “కృత్రిమ 
రూపాన్ని మనకు (ప్రసాదించింది. నన్నయకు ముందు రెండున్నర వందల సంవత్సరాల 
(క్రితం కొరవి శాసనంలో ఈ కృత్రిమ కావ్యభాష వచనంలోకూడా స్తానం సంపాదించింది. 
నన్నయనాటికి ఈ భాషారూవం నిలదొక్కుకుంది. గిడుగు రామమూర్తిగారు తమ నాటికి 
లభించిన ఒకటిరెండు శాసనాలు ఆధారంగా నన్నయ భారతభాష ఆనా (ప్రజాభాషకు 
చాలా దగ్గరలో ఉందనుకాన్నారు. దరిమిలా దొరికిన తెలుగు శాసనాల్లోని భాషతో మహాభారత 
భాషను పోల్చిచూస్తే “గ్రాంథికభాషి (ప్రజలకు దూరమైపోయిందని ఖండితంగా తేలుతున్నది. 

తెలుగులో వచన (గ్రంథాలు చాల తక్కువ. కందుకూరి వీరేశరింగంగారికి ముందున్న తెలుగు 
వచన (గ్రంథాలను వేళ్ళమీద లెక్కించవచ్చు. కాకపోతే వ్యాఖ్యానాల, వివరణల రూపంలో 
ఉన్న రచనల్లో మాత్రం వాడుకభాషారూపాలు కనిపించేవి. సంఘ సంస్కారం ప్రధానంగా, 
భాషాసంస్కరణ అ(ప్రధానంగా భావించిన వీరేశలింగంగారు తనకు ముందుకాలంనాటి కావ్యభాషను 
చాలాచాలా సులభం చేశారు. దాన్ని 'సరళి (గాంథికమన్నారు. భాషలో సౌలభ్యం సాధించారుగాని, 
భాషారూపాల్లో కొత్తదనాన్ని ఆయన వ్యతిరేకించారు. (కానీ జీవిత చరమ సంధ్యలో 
గిడుగువారి ఉపన్యాసం చెవులారావిని మనసు మార్చుకొని వ్యావహారిక భాషావాదాన్ని అంగీకరించి, 
ఆ భాషారూపానికో వ్యాకరణ (గంథం వెలయించాలనుకున్నారుగాని అది నెరవేరలేదు.) 
గిడుగు పిడుగే, (ప్రజాభాషకు సాహిత్యంలో స్థానముండాలనీ, అసలే అత్యధిక సంఖ్యాకులు 
నిరక్షర్రకుకులుగా ఉన్న సమాజంలో _ ప్రాచీనరూపాలనూ, సంస్కృతభాషా మర్యాదలనూ 
చొప్పించి కృత్రిమంగా నిర్మించిన భాషకు బహుముఖంగా ఉండే ఆధునిక సారస్వతంలో స్తానం 
లేదనీ వాదించిన మొట్టమొదటి భాషావేత్త. (ప్రపంచవ్యాప్తంగా మానవసమాజంలో భాషా 
విషయకంగా వచ్చిన, వస్తున్న సిద్దాంతాలనూ, ఆచరణలనూ గుర్తించిన తొలి తెలుగు భాషావేత్త 
ఆయనే. 

అయితే గిడుగు రామమూర్తిగారు కేవల సిద్దాంత [వ్రవక్తలు. వాద వివాదాల సందర్భంగా 
ఆయన రాసిన భాష పండితుల నుద్దేశించి, ఖండన గ్రంథంగా రాసిన శాస్త్రభాష 
కాబట్టి సహజంగానే అది క్రిష్టంగా ఉండేది. అందులో శా, స్త్ర॥చర్భలకువనికివచ్చే లక్షణా లేగాని 
సాహిత్యసృష్టికి పనికివచ్చే. శుభలక్షణాలు తక్కువ. ఆయన జీవితమంతా _ ప్రత్యర్ధివాదాన్ని 
వరాస్తం చేయటంలోనే గడచిపోయింది. సృజనాత్మకరచనల విషయం ఆయన పట్టించుకోలేదు. 
ఆనాటి పండితులకు గ్రాంథిక భాష అ (ప్రాచీన కావ్యభాష పట్టుబడలేదని నిరూపించటం 
ఆయన మొదటి విజయం. తాను కావాలని కోరుతున్న వ్యావహారిక భాష తరతరాలుగా 
సంప్రదాయంలోనే వుందని సాక్ష్యాధారాలు చూప గలగటం ఆయన రెండో విజయం. సెట్టి 


కన్వాళుల్క ౦: నూరేళ్ళ నమాతోచనల: =( 619 


లక్ష్మీనరసింవాం, బు[ర్రా శేషగిరిరావు, చిలుకూరి నారాయణరావులాంటి శిష్యులు ఆయ 
కేర్పడ్డా, వారి రచనలద్వారా వ్యావహారిక భాషావాదానికి జరిగిన మేలుకన్నా కీడే ఎక్కు, 
చాలావరకు వారిది అసమర్హ్ల సహాయం. అంతమాట అనటం ఇష్టం లేకపోతే, సుకుమారం? 
చెప్పాలనుకుంకు, వారి రచనలవల్ల పానుగంటి లక్ష్మి నరసింహారావువంటి ప్రసిద్ద సమకారి 
రచయితల ఆక్రేప్రాలు వచ్చినంతగా సహకారం లభించలేదని చెప్పవచ్చు. వాళ్ళు సామాన్యులనడాని 
కారణం గురజాడవేంటి మహానుభావుడుండటుమే. 

సిద్దాంతానికి అనువర్తన (ప్రధానం. ఆచరణ సాధ్యంకాని, ఆచరణశీలంకాని ఏ సిద్దాంతము 
నిలవదు; బతకదు. సామాన్య రచనల్లో వ్యావహారిక భాషావాదాన్ని (ప్రతిష్టాపించగల సత్తి 
వుండదు. అవి కేవలం ఉదాహరణలకు మాత్రమే వనికి వస్తాయి. లక్షస్రామాన్య [గ్రంథాలకనా 
ఒక్క మహాకావ్యం తెచ్చి పెట్టగల గౌరవం మిన్న. వ్యావహారిక భాషకు మహాసాహితీ గౌరవ 
సంపాదించి పెట్టినవాడు గిడుగు రామమూార్తిగారి ఆప్తమిత్రుడు గురజాడ వేంకట అప్పారాన్న 
అందువల్లే ఈవాదం బతికింది. నిలిచింది; వ్యాపించింది; విజయం సాధించింది, 

ఏ వాదమయినా, ఏ సిద్దాంతమయినా ఆకాశంనుంచి ఊడిపడి సాధించగల దేమీలేదు 
సమాజ చరిత్రలో, సాహితీ చరిత్రలో, భాషా వికాసక్రమంలో “ఆధునికమైన మర్యాదలక 
అనుగుణంగా ఉన్నదేదయినా బహుకాలం నిలుస్తుంది. దాన్ని ఆపగల శక్తి మరొకటి వుండదు 
గురజాడ సాహితీరంగంలో వీరవిహారం మొదలెస్ట్రేనాటికి వేదం వేంకటరాయశాస్త్రి వం౬ 
సనాతన విద్వత్కవి “పాత్రోచిత భాషను ప్రవేశపెట్టక తప్పని పరిస్టితి వచ్చింది. నాగానందంలో 
(పతావరుడ్రీయంలో ఆయన తెచ్చిన ఈ మార్పు ఆనాటి సాహితీ సమాజంలో అభూళ 
పూర్వం. అందువల్ల పెద్ద దుమారమే లేచింది. భావంలో, రచనా శైలిలో, భాషలో. 
సాహితీ సిద్దాంతాల్లో, సామాజిక దృక్పథంలో నవ్యత లేనేలేని వేంకటరాయశ్శా,స్తై, ఒక్క_మారు 
(పాత్రోచిత భాషపేరిట 'నీచి పాత్రలనోట వాడుకభాష పలికించటమనే ఒక్క_మార్చు 
ప దేశం అతలాకుతలనుయి పోయింది. ఇంచుమించు అదేకాలంలో నండూరి సుబ్బారావు 
“ఎంకిపాటలు” పానురజన భాషలో మాండలికమయంగా వెలువడ్డాయి. ఒకటి రెండు మార్పులకే 
క్షోభిస్తున్న తెలుగు సాహితీ స్వరూపంలో గురజాడ ప్రవేశం సమూలమైన మార్పులు చాలా 
(ప్రవేశ పెట్టింది. (వ్రవేశ పెట్టి నిలదొక్కుకుంది. నిలదొక్కుకొని ఒ నూతనాదర్శాన్ని నిరూపించి, 
ఆకర్షించింది. ఆకర్షించి. సాహితీ వరులను ఆకట్టుకొంది. అక్కడే అప డే ఒక మహాకవి ఒక 
వాదానికి [ప్రాణవ్రతివ్యచేసి (ప్రజానీకాన్ని వశీకరించుకోగలిగాడు. అదే గురజాడ మహానీయత. 

వాదంలో బలమున్నంత మాత్రాన న్యాయస్థానాల్లోగూడా గెలుస్తామని చెప్పలేం. వాదబలాన్ని 
ఎదుటివ్యక్తి అంగీకరించి అనుసరించినప్పడే ఆ వాదానికీ దాని వ్రతిపాదకుడికీ గౌరవం. గిడుగు 
రామమూర్తి *ఆబోరు” దక్కించినవాడు గురజాడ! గురజాడ 1914లో ‘A Minute of Dissent’ 
అనే ఇంగ్రీషు వ్యాసం రాసి సాధించినది చాలా తక్కువ. ముందే నిర్హయానికి వచ్చిన 
మూర్చ వపండితవాదాన్ని, బుద్దిజీవుల భాషాభేషజాన్ని, ఏ వాదమూ జయించలెదు. అది శాస్త్ర 
చర్చలకే పరిమితం. దాని ప్రయోజనం కూడా పరిమితం. అది కేవలం సిద్దాంత (ప్రవచనం. 
ఆచరణద్వారా నిరూపించిందికాదు. అందువల్ల జనాకర్షకం కాదు. గౌతమబుద్దుడూ, ఏసు క్రీస్తూ, 
గాంధీజీవంటి మహాత్ముల సిద్దాంత బలానికీ, ప్రవచనాలక్తీ లోకులంతా బానిససలయినారంకే 
నమ్మటం కష్టం. వాళ్ళు తమ జీవితాదర్శాలనూ నిత్యజీవితంలో గూడా ఆచరణలో 
పెట్టనందువల్లే జనం వాళ్ళంళలు పడిచస్తున్నారు ఈనాటికీ! ఈ మాట నిజంకాకపోతే 
మనువునూ, పరాశరుణ్నీ, మెకాలేని, అంబేత్కరునూ అర్థం చేసుకొని అభిమానించే వాళ్ళిందరో, 
"పై మహాత్ములను ఆరాధించే వాళ్లెందరో, సర్వేచేసి లెక్కలుకట్టై శాతం తేల్చుకోండి! అవ డయినా 
నిజం _నిగ్గుతేలుతుంది. ఒక వాదానికి బలంచేకూర్చేది శ్వాస్త్రీయతకాదు; దాని స్వరూపాన్ని 
కళ్ళకు కట్టుట్టు (ప్రదర్శించే కావ్యరచన మాత్రమే. అందువల్లనే కవితకు, నాటకానికి ఉన్నంత 
ప్రజాదరణ ఏ శాస్త్రగ్రంథానికీ లేదు - భగవదితతోసహా. రామాయణానికున్న (ప్రజామోదం, 


[620 కన్యా కులం: నూరేళ్ళ నమాలోచనం... 


భారతానికున్న (పజాధిమానం, భాగవతానికున్న (పజావగీకరణకశక్తి వేదాలకూ వేదాంగాలకూ 
భగవర్గీతకా లేదు; ఉందని వాదించి నిరూపించిన మానవుడింకా పుట్టలేదు! 


గురజాడ ఎంత ఖడ్గవాదో అంత కార్యవాదికూడా. ఆయన ఖడ్లవాదానికి Minute of 
Dissent వంటి మహావ్యాసం నిరూవకం. ఆయన కార్యవాదానికి ముత్యాలసరాలు [ప్రథమ 
సాకులయితే కన్యాశుల్కం (ప్రధాన సాక్షి. కన్యాశుల్కం కేవలం దాని రచనా శిల్పం వల్లనే 
మవో[గ్రంథం కాలేదు. వసుచరిత్రలో (ఆ మాటకొస్వే చివరికి విశ్వనాథసత్యనారాయణ కిన్నెరసాని 
పాటల్లో) కనిపించే శిల్పం' గాని, రాఘవ పాండవీయంలో (చివరికి కందుకూరి వీచేశలింగంగారి 
శుద్దాంధ్రనిరోష్ట్య నిర్వచనల చరిత్రలో) కనిపించే “శ్లేష పాండితీపదర్శనోగాని, గీత గోదిందంలో 
(కట్టకడవటికి ఎంకిపాటల్లో) కనిపించే “ముగమోహనత'గాని కన్యాశుల్మ_ంలోగాని గురజాడ ఇతర 
రచనల్లోగాని లేవు! అయినా వాటికన్నా కన్యాశుల్కం |పజామోదం పొందటానికి కారణం 
అందులోని భావ; అందులోని నామాజికస్పృహ,; అందులోని మూనవ స్వభావ వరిశీలన; 
అందులోని ప్రయోజనాత్మకత; అందులోని అపూర్వ  పాత్రచిత్రణ; అందులోని సమాజ 
సంస్కరణాభిలాష -- అనే వాటిలో ఏ ఒక్కటీకాదు; వాటన్నిటి సమాహారమే ఆ మహ్మోగంథ 
సరూప స్వభావాలను చిరస్మరణీయంగా తీర్చిదిద్దింది. నాటికి నేటికీ ఏ సందరాంలో నయినా 
ఎవ రైనా ఎవరితోనైనా చెప్పదగిన మాటలు కన్యాశుల్కంలోలాగా మరే (గంథంలోనూ 
(భారతంనుంచి గీరతందాకా ఏ [గ్రంథంలోనూ) లేకపోవటమే దాని విశిస్టత. 

వ్యావహారిక వాదానికి గురజాడ చేసిన సేవలు రెండురకాలు; ఒకటి ప్రత్యక్ష సేవ (Minute 
of Dissent రచనవంటిద్సి; రెండవది వరోక్ష సేవ (కన్యాశుల్కం రచన వంటిది). మొదటి 
గ్రంథంలో ఆయన చేసింది శ్నాస్త్రచర్చ; రెండోదాంట్లో సాహిత్య నిరూవణ వాదంకన్నా ఆచరణ, 
అనువర్తన బలవత్తరాలనటానికి (ప్రత్యక్ష నిదర్శనం గురజాడ జీవితం. సమాజాన్ని దానిలోని 
లోపాలను చూసి అసహ్యించుకొని ఎద్దేవా చేసి అవహాస్యం చేసేవాళ్ళున్నారు (ఉదాహరణకు 
గురజాడకు ముందు శ్రీనాథుడు - తరవాత 'సాక్షి! వ్యాసకర్త పానుగంటి లక్ష్మీ నరసింహారావు), 
మానవజీవితంలోని వైశిష్ట్యాలను, వైవిధ్యాలను చూసి, మానవ సమాజం లోపాలను పరిహసించి, 
నిర్దాక్షిణ్యంగా ఖండించిన వాళ్ళున్నారు (ఈ బావతు వాళ్ళకు సర్వోత్తమ (ప్రతినిధి వేమన్న). 
మానవ సమాజంలోని లోపాలోపాలను సానుభూతితో వరిశీరించి, సమాజాభివృద్దికి తోడ్పడాలని 
సంకల్పించి, సంస్కరణలకు ఎంద రన్నిరకాల ఆటంకాలు ఎలా కలిగిస్తారో అనుభవపూర్వకంగా 
తెలుసుకొని వర్షించి, తన సూచనలు మనసులను విరవటానికి కాక ఆర్హృం చేయటానికి 
హాస్యమయంగా, నర్మగర్భంగా, అర్హమయ్యే భాషలో వివరించి, తెలుగు సాహిత్యంలో వెదికితేగాని 
కనవడని రూవక ప్రక్రియలో అందించిన మహనీయుడు గురజాడ, 


కన్యాశుల్కంలోని ఏ పాత్రా తనదికాని భాషారూవంలో మాట్లాడలేదు. అంక అందులో 
ఎన్నిపాత్రలున్నాయో అన్ని భాషాభేదాలను ఆయన (ప్రదర్శించాడన్నమాట! ఈవని చేసిన మరో 
మహాకవి, మహారచయిత అంతకుముందుగాని, ఆయనకు సనుకాలంలోగాని, ఆ తరువాతగాని 
మరొకడు లేడు! కొండుభట్టీయంలో రేఖామాత్రంగా (ప్రతిపాదించిన  కావ్యార్షప్రమాణాలను 
కన్యాశుల్కంలో “రెండుసార్జు' మెరుగులు పెట్టి మనకందించాడాయన. నోటికి వచ్చింది 
మాట్లాడటం, చేతికి వచ్చింది రాయటమే గాని పునరాలోచన, పునర్శిమర్శన, పునారచనలు 
లేని జాతిలో మొదటిసారిగా ఈ జాగ్రత్తలన్నీ తీసుకొన్న మహారచయిత నా ఎరికలో గురజాడ 
ఒక్కడే. అందువల్లనే కన్యాశుల్కమే మన మొదటి మహానాటకం - ఈ నాళిక వన 
ఏకైక మహానాటకం. సాహితీపవ్రక్రియల్లో సమాషహారకళా రూపమైన రూపకానికున్న విశిస్టత 
మరిదేనికీ లేదు. 'అద్వితీయిమైన కన్యాశుల్కరచన అటు పండితుల్నీ ఇటు పామరుల్నీ 
అలరించింది; అద్భుతంలో ముంచింది; ఆకట్టుకొంది. అ మహారచనకు 'జీవనాటకలంిగా 
గుర్తింపు తెచ్చింది అందులోని 'జీనద్భాష. ఆ జీవద్భాషకే నురోపేరు వ్యావహారిక భాష. 


కన్వాళుల్క 0. నూరేళ్ళ సమూలేచనర.. 621 


ఆ వ్యావహారిక భాషావాదానికి జీవగరగా, సజివసాక్షాత్కారంగా నిలిచింది కన్యాశుల్కం. 
అందువల్లనే కన్యాశుల్కం ద్యారా గురజాడ వ్యావహారిక భాషావాదానికి సంపాదించిన సాహితీ 
గౌరవం, సారస్వత ప్రతిష్టా సాటిలేనివని చెప్పగలం; చెప్పాలి కూడా. 

వ్యావహారిక భాషావాద నిరూపకుడు గిడుగు రాంమూర్తి, (ప్రతిష్టాపకుడు గురజాడ. ఈ 
వాదాన్ని చంపటానికి నాటికీ నేటికీ ఎందరో ఎన్నో విధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 
వీరికి నాయకులు అసమర్ద్హులని గురజాడే చెప్పిన  విశ్వవిద్యాలయాచార్యులు. “The ౪701163 
best men are not University men” అని గురజాడే నిర్రగంద్వంగా చెప్పాడు. "సేనావతులు 
వీరే అయినా సమర్హులయిన సైనికులే జయావజయ నిర్లేతలు. విశ్వనాథ ప ఇ. వీరికి 
సమర్హ సైనికుడు (తరువాతి కాలం వాడయినా) బండ్లకొద్రీ పుస్తకాలు రాసిపారెశాడు (గ్రాంధిక 
భాషలో అనేక ప్రక్రియల్లో అయినా ఆయనకు తోడ్పడగల ఇతరసమర్రపైనికులు దొరకలేదు! 
(అది ఆయన _ దురదృషస్టమని మనం అంగీకరించక పోయినా, అదృష్టాలను విశ్వసించే ఆయన 
అనుచరులూ, అనుయూయులూ, అభిమానులూ అంగీకరించక తప్పదు కనుక) గురజాడమీద 
వీరు రెండుసార్లు హత్యా పయత్నాలు చేశారు. 1955లో కన్యాశుల్కం ఈయన వ్రాసింది 
కాదనే వాదన తెచ్చారు. అది నిలవలేదు. 1959లో గురజాడ  *+అకవి కుకవి, కాకవి” 
అనే వాదం తెచ్చారు. అదీ నిలవలేదు... “సమరవిజయీ హేతిదళితః....తనిమ్నా శోభనే” 
...అనే శ్లోకంలో చెప్పినట్టు 80 పౌన్లు తూగని గురజాడ అప్పారావుగారు ఈ యుద్దాల్లో 
క్షతగాత్రుడైనాడేమో గాని విజయసాధకుడు కాక మానలేదు. ఈ మాట వ్యక్తి పూజకోసం 
చెప్పింది కాదు. ఈ గెలుపు ఆయన (బతికి వుండగా వచ్చిందయితే (1915కు ముందు 
వచ్చిందయితే) దాని (ప్రతిష్ట మొత్తం ఆయనదే. ఇది దరిమిలా వచ్చింది. అంటే తెలుగుజాతి, 
వ్యావహారిక భాషావాదం సాధించిన మహత్తర విజయమన్నవమాట! 

బలవద్విరోధంతో అణగారి పోవలసిన వ్యావహారిక భాషావాదానికి “ప్రాణప్రతిష్ట! చేసిన 
గురజొడకన్నా; ఆ వాదాన్ని నిలిపిన మరో వ్యక్తి ఎవరు? ఎవరూ లేరు. ఉంటే అది 
తెలుగుజాతి మాత్రమే. ఆయన మన ప్రతినిధి. మననేత. మనం ఆయన్ను బ్రతికించుకొని 
మనం కూడా బతికాం. అందుకే గురజాడ చిరస్మరణీయుడు. 


0 కన్వాశుల్బ నూరేళ్ళ నమాలోచనం.. 


కన్యాశుల్కంలో భాష్య 


ఆచార్వ నాయని కువ కుమారి 


కన్యాశుల్కం నాటకం విషయంలో మనమెవ ను పొందే సర్వవథమ విషయం భాష. 
గిరీశాలూ, బుచ్చమ్మలూ, కరటకశా,స్త్రులూ, లుబ్జావధాన్లూ మనకు పూర్తిగా కాకపోయినా ఏదో 
ఒక కోణంలో మెరువుకొట్టినట్టు ఏ నాటకంలోనో మన కళ్ళముందు మెరవవచ్చు. అట్టాగే 
బాల్యవివాహ నిరసనలూ, కన్యాశుల్కాలూ, విధవా వివాహాలూ, ఎక్కడో ఒకక్కడ మనల్ని 
వరామర్శించవచ్చు. కాని భాష? -- కన్యాశుల్కంలో వాడిన భాష మరే[గంథంలోనూ, అంతకు 
దీటుగా వాడినట్లు కనిపించదు. ఈ నాటకం ప్పుట్లి ఇప్పటికి నూరు సంవత్సరాలయినా ఎప్పుడు 
ఎన్నిసార్లు చదివినా, ఆ భాష నాకు కొత్తగానే ఉంటుంది. ముక్కు పట్టుకుని ముందుకు 
లాక్కుపోతూనే ఉంటుంది. 

ఇందులో గురజాడ చూపించిన భాషా వైవిధ్యం ఎటువంటిది? 

నిజానికి ఒక రచన చేస్తున్న వ్యక్తికి సంబంధించిన భాషే ఆ రచనలో కనిపించడం 
సహజం. దాన్ని ఆ వ్యక్తికి సంబంధించిన శైలి అంటుంటాము. ఈ భాషోశైరి అనేది 
(పతివ్యక్తికీ ప్రతి సందర్భంలోనూ ఒక్క విధంగా ఉండదు. ఉదాహరణకు ఒకరు, తన కుటుంబ 
సభ్యులతో, తన యింట్లో మాట్లాడేటపృడు, నుంది బారద్దేశం' అన్నాడనుకుందాం. ఇదే వ్యక్తి 
నలుగురు చదువుకున్న వాళ్ళతో, ఒకరకమైన గౌరవాపాదక వాతావరణంలో మాట్లాడవలసి 
వచ్చినప్పడు, ఎంతో పట్టింపుతో మనది భారతదేశం” అంటాడు. ఒక వ్యక్తికి సంబంధించిన 
భాషా వ్యవహారంలో ఈ రకమైన భేదాలు, ఆయా సందర్భాలను బట్టి, సంభాషించే వ్యక్తుల 
స్థాయిని బట్టి, కనిపిస్తుంటాయి. ఈ విషయాన్ని చాలా చక్కగా గుర్తించి, నేర్పుగా మనకు 
ప్రయత్నపూర్వకంగా, పాత్రల వరంచేసి చూపించ గలిగాడు గురజాడ. 

సాధారణంగా ఒక భాషాధోరణిని విశ్లేషించే విమర్శకులు, “ఈ రచయిత పాత్రోచిత భాషను 
వాడాడు ఈయన వ్యావహారిక భాషను అభిమానించాడు” అని చెప్తుంటారు. 

పాత్రోచిత భాషను వాడడమంలు ఏమిటి? ఒక రచనలోని పాత్ర యొక్క కులాన్ని 
బట్టి, సామాజిక స్థాయిని బట్టి, ఆ స్తాయిలో ఉన్న జనులు లేదా ఆ కులానికి సంబంధించిన 
జనులు, భాషనిట్లాే వాడతారు - అని ఊహించి వాడడం సర్వసాధారణంగా జరుగుతున్నది. 
ఊహ ఎవ్వడూ ఆలోచనవల్ల రూపు చెందుతుందేకాని, అనుభవంవల్ల తయారు కాదు. 
అందువల్ల, రచయిత తన భాషను ఒదులుకుని, ఈ పాత్ర యిట్లా మాట్లాడవచ్చు” అన్న 
కించిత్‌ (శుతపాండిత్యంవల్లా, బోలెడంత ఊహవల్ల, పాతోచిత భాషను తయారుచేసుకుంటాడు. 
అటువంటి భాషను, విమర్శకులు, ఆయా కులాలకు సమాజస్తాయికి సంబంధించిన భాషగా, 
అంగీకరించి, తమ విమర్శతో ముందుకు సాగుతుంటారు. వేదంవారి - వ్రతాపరుద్రీయంలోని 
"పేరిగాడి భాషగానీ, నండూరి యెంకిభాష గాని ఇటువంటి భాషే. 

మరి గురజాడ తన కన్యాశుల్కంలో ఏం చేశాడు? ఒక పాత్రకు సంబంధించిన భాషలోనే 
సందర్భో చితమైన భేదాల్ని చూపించడానికి ప్రయత్నం చేశాడు. గిరీశం భాషను పరిశీలిస్తే ఈ 
విషయం స్పష్టమౌతుంది. 

గిరీశం ఇంగ్రీషు చదువు చదివిన వాడు. పట్నవాసానికి అలవాటు పడ్డవాడు. వుట్టుడం 
మాత్రం వైదీకి పుట్టుకే. ఇతను లుబ్జావధాన్లుకు పినతండ్రికాడుకు. ఇతని భాషలో ఇంగ్లీషు 
పలుకుబడి చాలా యెక్కువగా ఉంటుంది. ఆశువుగా అంత్యప్రాసలు పడేట్టు ఇంగ్లీషులో 
పద్యాలు కూడా చెప్పగలడు. తన శిష్యుడు వెంకళుశంతో మాట్టాడేటవ్పుడు, ఇంగ్లీషు వాడకం 


కతన్వాశుల్క 0 నూరేళ్ళ నమాలోచనం.. 


మీద ఎటువంటి కట్టుడీ విధించుకోడు. విజయనగరం నుండి వెంకకేశంతో వాళ్ళ అ|గహారానికి 
పోవాలని పథకం వేసుకున్నాడు గిరీశం. అప్పుడు వెంకశుశంతో సంభాషణ అతని ఇంగ్లీషు 
వాడకానికి సవాజమైన మచ్చుతునక - “ఆ(లైట్‌ - మునసబుగారి పిల్లలికి శలవుల్లొ పాఠాల్చెపితే 
ఫిఫ్టీ రూపీస్‌ ఇస్తామన్నారు. అయినా నీ విషయమై యెంత లాస్‌ వచ్చినా నేను శేరి చెయ్యను. 
ఒక భయం మాత్రం వుంది. మీవాళ్ళు బార్చ రసి పీపిల్‌ గదా నన్ను తిన్నగా (ట్రీట్‌ చేస్తారో 
చెయ్యరో, నీవు నన్ను గురించి మీ మదర్‌ తో గట్టిగా రికమెండ్‌ చెయ్యవలసి ఉంటుంది”, 
తర్వాత మధురవాణితో, వీడ్కోలు సమావేశంలో, జరిగిన సంభాషణలో ఒక్క యింగ్రీషు 
ముక్కయినా దొర్లదు. కాని ఆవిడతో తనకు "పాదరాబాదులో ఉద్యోగం అయిందని 'గోతాలు' 
సేటప్పుడు మాత్రం, సందర్భానుసారం ఉరుదూ ముక్కలు వాడ్తాడు. “ఈవేళ మహోత్సాహంగా 
వచ్చాను కాని, ఉత్సాహం భంగం చేశావ్‌ ....ఇదిగో జేబులో నైజాం వారి దగ్గరి నుంచి వచ్చిన 
ఫర్మానా! మానేస్తం నవాబ్‌ సదరాదాలత్‌ బొవురల్లీ ఖాన్‌ ఇస్సహన్‌ జంగ్‌ బపాద్దర్‌ వారు 
సిఫార్స్‌ చేసి వెయ్యి సిక్కారూవయల జీతంతో ముసొయిబ్‌ ఉద్యోగం నాకు చెప్పించారు. 
అనగా పామేషా బాద్దావారి హుజూర్న వుండడం.” 
ఇదే గిరీశం కృష్ణారాయపురం అగ్రహారానికి తన మకాం మార్చుకున్నాడు. అక్కడ అ[గ్రహారీకుల 
వైదిక [గంధ మిళితమైన భాషమధ్య తన్ను తాను ఏరకంగా ఇమిడించుకున్నాడో చూడవచ్చు - 
అగ్నిహోత్రావధాన్లు, కుమారుని వెంట గిరీశాన్ని చూచి, మండి పడ్డాడు. ఈ 'తురకెవడోయ్‌' 
అని యెగిరాడు. అప్పటికి గిరీశానికి, స్టలాన్ని బట్టి తన భాషను మార్చుకోవాలన్న ఆలోచన 


తట్టలేదు. అందుకే “'టర్క్‌' డామిట్‌, ల్‌మాన్‌” - అని తన సపహజధోరణిలో 
కోపప్రదర్శన చేయబోయాడు - “మానో? మానులా ఉంచానంఛావూ? గూబ్బగలగొడతాను” 
అని రెచ్చిపోయాడు అవుధాన్లు - ఇంతలో కరటకశా,స్త్రులు కలగజేసుకుని “ఇంటికి పెద్ద 


మనిషాస్తే అపృచ్చవు మాటలాడతావేవిటి బావా? ఆయనేదో కుజ్టవాడితో యింగ్లీషు మాటంటే 
పుచ్చకాయల దొంగంశు బుజాల్లడువు కున్నట్టు మీద పెట్టుకుంటావే?” అన్నాడు. అప్పటికి 
గిరీశానికి జ్ఞానోదయమైనట్టుగా మన కనిపిస్తుంది. - భాష మార్చేశాడు. వెంకటశంతో మాట్లాడే 
'అప్రాచ్యపు భాష ఆ అగ్రహారంలో చెల్లదన్న [గ్రహింపు కలిగింది. అట్నుంచి నరుక్కురమ్మన్నట్లు,' 
కరటకశా,స్ర్రిని ఉద్దేశిస్తూ అతడు వాడుతున్న భాష యిలాఉంది. “మీ లాంటి ఛప్పన్న భాషలూ 
వచ్చిన మనిషి యెక్కడా లేడనీ, సంస్కృతం మంచినీళ్ళ (ప్రవాహంలా తనురు మాట్లాడతారని, 
తమలాంటి విదూషకుణ్ణి యెక్కడా చూళ్ళేదనీ డిప్తీకలక్షరు గారు శలవిస్తుండేవారు. కవితారసం 
ఆయన్నా [గ్రహించే వారేరీ? నా కవిత్వమంకు ఆయన చెవికోసుకుంటారు. మహారాజా వారి దర్శనం 
కూడా నాకు చేయించారండి”- కరటకశా స్త్రి విదూషక లక్షణాలకు సంబంధించిన భాషయిది. 
ఇదే గిరీశం ఇంగ్లీషు తెలియని పల్లెటూరి శోత్రియ కుటుంబపు బుచ్చమ్మతో మట్తాడినవ్పుడు, 
తెలుగు మాటలు తప్ప మరే అన్యభాషా పదాలూ లేని భాషలో సంభాషిస్తాడు. “నాకా 
సంతోషం? ఎంత క్రూరమైన మాటన్నారూ! ఈ సంబంధం అవుతుందని నా మనస్సులో 
ఎంత ఖేదిస్తున్నానో ఆ భగవంతుడికి తెలుసు. ఈ సంబంధం తప్పించాలని చెడచీవాట్లు పెడుతూ 
మా అన్న పేర రెండు టావుల ఉత్తరం వ్రాశాను. చెవిన పెట్టేడు కాడు. నేను ఏం 
చేతునూ?.... ఈ నమ్మిన నౌకరు మీద నీ మనసు భారంగా ఉంటే ఎవరికీ చెప్పకుండా 
ఈ రాత్రి లేచి మా దేశానికి వెళ్ళిపోతాను...” అంటూ ఆ పాత్రకు సహజమైన తెలుగులో 
మాట్లాడతాడు. ఈ గిరీశమే సౌజన్యారావు పంతులుతో మాట్లాడినప్పుడు అతని భాషావైఖరి 
మరో విధంగా కనిపిస్తుంది. ఇందులో ఇంగ్లీషు మాటలుంటయ్‌. మరీ (గామ్యపు పలుకుబడి 
కాకుండా చదువుకున్న వాళ్ళ శిష్ట్రబ్యావహారిక సౌగంధ్యం కనిపిస్తుంది. సాజన్యారావు వంతులు 
మాట్టాడే గ్రాంధికీకృత వ్యవహారానికి దగ్గరగా తన భాష ఉండడానికి గిరీశం (ప్రయత్నిస్తున్నట్టుగా 
మనకనిపస్తుంది- సౌజన్యారావు పంతులు గిరీశంతో, “మీ యోగ్యతకు నాకు చాలా సంతోషంగా 
ఉంది. మీ లాంటి యంగ్‌ మెన్‌ లావుగా వుంటే మన దేశం బాగువడును. మీ ప్రయత్నం 


C—O నూరేళ్ళ నమాలోచనం... 


సానుకూలంగా తగిన బందోబస్తు యావత్తూ నేను చేస్తాను. మీ స్వంత చిక్కులు కూడా 
వదిలినవి గనుక మీరు వెంటనే బయలుదేరి వెతకడం (గుంటూరు శా స్త్రుర్ణను) ఆరంభించవచ్చు. 
ఈ కారణం చేత మీ వివాహం పోస్టిపోన్‌ కావలసి వస్తుందికదాని విచారిస్తున్నాను ” అన్నాడు. 
ఈ ధోరణి కన్యాశుల్కం మొత్తం నాటుకంలో ఒక్క. సౌజన్యారావు పంతులు'కీ (ప్రత్యేకం. 
దీనికి జవాబుగా గిరీశం కొంతవరకూ ఆ ధోరణిని అనుకరిస్తూ - “అట్టి విచారం తాము 
వడనక్కరలేదు. మాగురువుగారి ఉపదేశం డ్యూటీ ముందూ స్లెషర్‌ తరువాతానండి. అందులో 
నేను చిన్ననాటినుంచీ కొంచెం కాన్‌సన్‌ (కైషను ఇంద్రియనిగహమూ అభ్యాసం చేయడం 
చేతానూ వొళ్ళు మరచి యెల్లప్పుడూ యేదోవక వ్యాపకంలో కొట్టుకుంటూ ఉండడం చాతానూ, 
స్తీేసుఖముల యడల నాకు విముఖత లావండి. అందుచేతనే మా వాళ్ళంతా నాకు నెపోలియన్‌ 
ఆఫ్‌ యాంటీ నాచ్‌ అని పేరు పెట్టారు....బుచ్చమ్మ యొక్క హృదయ నైర్మల్యమూ, ఆమె 


కూడా (పేమాతిశయం నాకు కలిగి ఆమెను వివాహం కావడముకు ఒవ్వుకున్నాను గానండి 
యింద్రియ సుఖముల నపేక్తించి కాదు. ఆమె కూడా నన్ను (ప్రేమించి విధవావివాహము కూడుననే 
నిశ్చృయముతో నన్ను వివాహము కావడముకు అంగీకరించారండి. గనుక మా మారియేజి అనేది 
(టూ లవ్‌ మారియేజి గాని సాధారణవు విడో మారియేజి గాదండి”....అంటాడు. 


ప పాత్రల పరంగా, మధురవాణి భాషా వైవిధ్యాన్ని చూపించవచ్చు. ఈ నాటకంలో 
మొట్టమొదటి అంకంలో మధురవాణి (ప్రవేశం ఉంది. చిట్ట చివరి అంకంలో కూడా ఆవిడే. 
మొదట ఆవిడ సంభాషణ రామప్పంతులు గిరీశాలతో, చివర గిరీశం సౌజన్యారావులతో! ఈ 
ఆద్యంతాలలో ఉన్న మధురవాణి భాషలో ఎంతో వైవిధ్యం ఉంది - రామప్పంతులు స్టాయికి తగిన 
భాష మొదటిది. మధురవాణి వ్యక్తిత్వమూ, రామప్పంతులు చపలత్వమూ, అవిడ భాషాధోరణి 
పట్టి యిచ్చే విషయాలు. “వేశ్య అనగానే అంతచులకనా పంతులుగారూ! సానిదానికి మాత్రం 
నీతి ఉండొద్దా? మా పంతులుగార్ని పిలిచి అయ్యా యిటపైన మీతోవమీది నాతోవ నాది అని 
తెగదెంవులు చసుకున్న దాకా నేను వరాధీనురాలనే అనియెంచండి....నన్ను, యిన్నాళ్య్ళూ ఆ 
మహారాజు పోషించాడు కాదా! మీరంత కన్నా రసికులైనా నా మనస్సు మీరు యంత చూరగొన్నా 
ఆయన యెడల విశ్వాసం నాకు మటుకు ఉండొద్దా?” అంటుంది." ఈ భాషాధోరణి, ఇందులో 
ఆవిడ యెంపిక చేసుకున్న పదాలూ, కొంత తీవతనూ, కించిత్తు చిరాకునూ, (ప్రదర్శించడానికి 
శక్తాలు. సందర్భాన్ని బట్టి భావంలో ఉండవలసిన తీవ్రతను భాషకు ఆరోపించ వలసిన అవసరం 
ఉందా? ఈ వైవిధ్యాన్ని భాషావైవిధ్యంగా (ప్రదర్శించడం ఎంతవరకు సమంజసం అని యెవరైనా 
(పగ్నించవచ్చు. భావాన్ని బట్టే ధోరణిని అంచనా చెయ్యడం చొలా అవసరం. చేయి తిరిగిన వాడూ, 
భాషవాడుకలో మెలకువలు తెలిసిన వాడూ మాత్రమే వడాల యెంసికలో సందర్భో చితమైన 
శద్ర తీసుకుంటాడు. వ్యక్తిగత భాషా ధోరణిలో ఛాయల వంటి భేదాలన్నీ యిటువంటివే. ఆ 
అవగాహన తనకున్నట్లుగా కన్యాశుల్కాన్ని ఉదాహరణ ప్రాయంగా నిలబెట్టాడు గురజాడ. ఈ 
అవగాహన లేనివారికి భాష అనేది భావంతో సంబంధంలేని అక్షరాలుగా, పదాలుగా, వాక్యాలుగా 
మాత్రమే భాసిస్తుంది. మధురవాణి నాటకం చివర సౌజన్యారావు పంతులుతో మాట్లాడిన తీరును 
గమనిస్తే మొదటి ధోరణికీ దీనికీ ఉన్న భేదం అర్హమౌతుంది. “స్వాభావికంగా మంచికి లోకం 
గుడ్డ, చెడ్డ వెతకడానికి చేరెడు కళ్ళూ - కనుక చూచ్చూసి లోకం ఈయన మంచివారు అని 
నిర్దారణ చేసిన తరువాత వారు మంచివారు కాక తీరదండి. తమవంటి మంచివారు వలవేస్తే 
ఎక్కడా కనపడడం కష్టం అండి! గనక తమ దర్శనం నాకు కావడం వల్ల యీ రోజు నా 
జన్మానికల్లా సుదినంగా భావించి సంతోషిస్తున్నాను”- ఈ భాషలో మెత్తదనం ఉంది. అవతలి 
వ్యక్తి మీద అపారమైన గౌరవం చూపించే రీతి ఉంది. అనగా ఒక వ్యక్తి తనకు సంబంధించిన 
భాషను వినియోగించు కొనడంలో సన్నివేశాన్నీ, భావగాఢతనూ, ఎవరితో మాట్లాడుతున్నాడో 
వాళ్ళ స్టాయినీ అర్ధం చేసుకునీ ఆపనికి పూనుకుంటాడు. ఈ విషయాన్ని గురజాడ చక్కగా 


కన్వాశుల్కల నూరేళ్ళ నమాలోచనం.. క్ష 625 


శాలల? 


గుర్తించాడు గనుకనే ఒకే పాత్ర సందర్భానుసారంగా రకరకాల భాషా ధోరణులను ఎలా 
వినియోగించుకో గలదో తన నాటకంలో మనకు (ప్రయోగాత్మకంగా చూపించ గలిగాడు. 

ఈ నాటక భాషలోని మరోలక్షణం '“మాండలికతిను కలిగి ఉండడం. పదాలు చాలావరకు, 
విజయనగర ప్రాంతపు వ్యవహార భాషా పదాలు. ఉదాహరణకు, “నిడివి మీద మీకే కనికరం 
వుడుతుంది.- *నిడివికి గల సామాన్యార్హం పొడుగు లేదా వెడల్పు అని. 'నిడివైన మనిషి 
(పొడుగు) - చీరకు నిడివుందా (వెడల్పు అనేవి యితర ప్రాంతాలలో వాడుకలు. కానీ 
యిక్కడీ వదం కాలార్హంలో ఉపయుక్తం. “పోనుపోను” “ముందుముందు “కొంతకాలం గడిచాకి-- 
అనే భవిష్యత్కాల సూచక వదం ముది - ఉస్మం - సామాన్యార్హం వేడిమి. ఈ [ప్రాంతంలో 
దీని కర్ణం జ్వరం అని. 

సరుకుఃకా సామాన్యార్హం న్‌ వస్తువైనా ఒక్కక్క ప్రాంతంలో “నెలసరి దినుసులు లేదా 
ఎచ్చాలు అని బహువచనంలో అర్హం.' ఈ ప్రాంతంలో బంగారు శరా 

ఇట్టా, అబోరు, గుంట, బావ్యాం, గొట్టకాయలు, పీక సంగోరు, ఎరిక వంటి మాండలికార్డాలు 
గల పదాలెన్నో ఉన్నాయి. ఆయా అర్దాలు విజయనగర ప్రాంతానికే (ప్రత్యేకమైనవి. 

కన్యాశుల్కం భాషలో మరో ప్రత్యేకత ఉరూ వదాలు విరివిగా కనిపించడం. కోర్టులకూ 
కచేరీలకూ సంబంధించిన వదజాలం ఉర్దూలో ఎక్కువగా ఉండడం వలన, కోర్టులతోనూ, 
లాయర్తతోనూ, రిటిగెంట్టతోనూ అల్లబడ్డ కథనంలో ఆ పారిభాషిక పదజాలం ఉండడం 
తప్పనిసరి. కేసు దాఖలు చేయడం, తక్‌ షీర్‌ మాఫ్‌ చేస్తే మనవి చేయడం, ఒకరూపాయ 
జొఫా - వదిరోజుల క్రితం వస్తే ఫొక్తు వరుస్తును - ఒక్కటీ తప్పీపోలేదు - ఎవరికి క్కడికి 
రావడానికి మగ్గూర్‌ ఉంది - లెక్క జరూరు గుందండీ - అయితే నాకో ఖరారు చేస్తారా - 
తలుపవతల ఖణాయించి ఉండగా - ఇటువంటి వాడుకలు ఎన్నో యో నాటకంలో. 

ఈ భాషలో మరో ప్రత్యేకత, కేవలం మాండలిక పదాలే కాక, ప్రాంతీయతను పొదొవుకున్న 
[క్రియా రూపాల వాడుకను కలిగి ఉండడం. ఈ ప్రాంతంలో నిషేధార్డాన్ని కేవలం నిషేధ(క్రియను 
వాడడం ద్వారా మాత్రమే తెలియజేయరు. మామూలు [క్రియనేవాడి దానికి నిషేధార్దాన్నిశ్చే 
క్రియానుబంధాన్ని చేర్చడం ద్యారా తెలియజేస్తారు. ఉదాహారణకు, “నన్ను పంతులుగారి దగ్గరకు 
తీసుకు వెళ్ళడానికి ఒప్పారు కారు"- *నీ ఆలోచన యేదో చెప్పావు కావు'- ఎంత మందిని 
పంపినా ఇచ్చారు కారటండీ' - *నాక్కి అడిగితే గాని చెప్పింది కాదు ఇట్టా యెన్నో! 

ఈ భాషలో ఇంకో విశేషం, సందేహ ప్రశ్నార్హకాలు అవసరమైన చోట ముఖ్య (క్రియకు 
ఏవార్హకాలయిన ఆ, ఏలు కలిపేబదులు, కర్మకు కలుపుతారు. ఇతర ప్రాంతాలలో వేశ్యను 
పెళ్ళాడతారా అన్న వాడుకకు, ఈ ప్రాంతంలో వేశ్యనా పెళ్ళాడతారు? అని ఉంటుంది. 
“ఆడదాన్ని నన్నా అడుగుతారు” - ఇది కర్తకు కూడా కలవవచ్చు. ఉదా - “నా యింటికి 
నువ్వా యజమాానివి.” 

కొన్ని మరీ విచిత్ర ప్రయోగాలు కనిపిస్తాయి. కర్త షష్మీవిభక్తిలో ఉండి, [క్రియను వాడ 
వలసిన చోట, - కర్తను (ప్రథమలోనే ఉంచి [క్రియకు మారుగా నామవాచకాన్ని వాడడం. 
ఉదా: “నేను చూడనేదు బాబూ” అనడం ఇటువంటి వ్యాకరణ వైశిష్ట్యాలను ఈ భాషలో 
మరికొన్ని చూవవచ్చు. 

ఈ నాటకంలో వాడిన కొన్ని పదాలకు ఈ నాటికీ మనం ఉత్పత్తులేవిటో, వెతుక్కోవలసిందే. 
“చానాటు” “పీనుగు” మిట్టకాయి, 'సమదంతా” 'పంచాళీమనిషి', ఆకు చిట్టడ'- మొదలైనవి. 

ఈ భాషను గురించి యింకా ఎంతో చెప్పవచ్చు. కొత్త పదాలూ, అన్యభాషా పదాలూ, 
మాండలిక విశేషాలూ, నుడికారాలూ ఇవన్నీ ఒకయెత్తు. సమయసందర్భాలను బట్టి ఒక వ్యక్తి తన 
భాషా శైలిలో ఎంత వైవిధ్యం చూపించ గలడో ఆతీరు - ఈ కన్యాశుల్కంలో కనిపించినంత 
నిశితంగా మరో నాటకంలో కనిపించదు. ఈ నాటక భాషలో ఉండే (వ్రత్యేకతల్లో అది ఒకటి. 


(6260 కన్యాముల్క అః నూరేళ్ళ నమాలోచనం... 


తొలిరూపక మేనా... 
అది వాడుక భాషేనా? 


. ఆచార్య కోవెల నంవత్కుమారాచార్య || 


ఒక రచనను గురించి ఆలోచించేటప్పుడు గానీ, దాని స్టితినీ స్టాయినీ అంచనా 
వేయదలచుకొన్నప్పడు గానీ ఆ రచనకు మాత్రమే వరిమితమయి పూర్వ విషయాలను 
పట్టించుకోకుండా దాని గొప్పదనాన్ని నిర్జారించటం ఒక పద్దతి అయితే కావచ్చునేమో గాని, ఆ 
రచన _ వెలువడటానికి పూర్వం అదే విషయంలోనూ, అదే రంగంలోనూ సొగిన సాహిత్య 
కృషిని వరిగణనలోకి తీసుకొని ఈ రచనను ఆ నేవథ్యంలో పరిశీలించటం పరిశోధన, విమర్శన 
విధానంలో న్యాయమయిన పద్దతి. ఈ పద్దతిలోనే (ప్రస్తుత రచన స్తితి, స్థాయిలను సరిగా 
అంచనా వేయటానికి వీలవుతుంది. అలా కాకపోతే ప్రస్తుత రచన మాత్రమే ఆ రంగంలో 
ఆద్యమూ, లేదా అద్వితీయమూ అంటూ మిథ్యా నిర్ణయాలకు వచ్చే ప్రమాదం కూడా 
ఏర్పడుతుంది. పూర్వ కృషికి అన్యాయమూ జరుగుతుంది. విస్మ ఎతిలోకి త్రోసివేయటమూ 
అవుతుంది. కన్యాశుల్కం గురించిన విమర్శ అనేక సందర్భాల్లో ఈ విధమయిన అన్యాయానికి 
పాల్పడింది. అయితే, ఇందుకు ఒకటి రెండు అవవాదాల వంటివి కూడా లేకపోలేదు. ఈ 
విషయంలో చాలావరకు నిజాయితీగా సాగింది రామకోటిశాస్త్రి,. 


1892లో (పదర్శితమై, 1897లో ప్రచురితమైన మొదటి కన్యాశుల్కానికి పూర్వస్టితిని 
రామకోటిశా, స్త్రి, కొంతవరకు గుర్తించారు. ఆచంట సాంఖ్యాయన శర్మగారి మనోరమ” (1895) 
తొలిగా వచనంలో వెలువడిన సాంఘిక నాటకమని, వలూూరి బాపిరాజుగారి “సాగరిక (1897) 
కూడా ఈ విధమయిన మంచి నాటకమని గుర్తిస్తూనే, ఇవి తాలి కన్యాశుల్కం ప్రచురణకు 
ముందువే అయినా ప్రదర్శనకు తర్వాతివి కాబట్టి - (స్త్రీ జాతిని సముద్దరించటం గురించిన 
ఆలోచనను ముఖ్యంగా నాటకేతి వృత్తంగా మలచుకొని రాయటానికి కన్యాశుల్క నాటక 
(ప్రదర్శన (13-8-1892) బాగా దోహదం చేసిందనీ, ఫలితంగానే ఈ రెండూ వెలువడ్డాయనీ 
రామకోటిశా స్త్రి, అభిప్రాయపడ్డారు. (వు. 8) నిజానికి “స్త్రీ జాతిని సముద్దరించటం గురించిన 
ఆలోచని కన్యాశుల్కంలో (ప్రధానాంశం కాగా, సాగరికలో విధవా వివాహం [ప్రధాన సమస్య 
“ప్రగతి శీలుడగు నొక యువకుడిందు నాయకుడు. (సి.ఎస్‌.ఆర్‌. అప్పారావు; తెలుగు నాటక 
వికాసం, వు. 276). 1880లో వెలువడిన వావిలాల వాసుదేవశాస్త్రిగారి గీత వద్యమయమైన 
'నందక రాజి రూపకంలో రజస్వలానంతర వివాహం వంటి (స్త్రీ వివాహ వయో విషయం 
(ప్రాధాన్యం పొందింది. దీనితోబాటు మరికొన్ని సామాజికాంశాలూ ఇందులో చిత్రింవబడ్డాయి. 


సరిగ్గా 1880లోనే వీరేశలింగంగారి “బ్రాహ్మవివాహం' వెలువడింది. వీరేశలింగంగారి తొలి 
సమ్మగ రూపకం ఇదే. ఇది ఆద్యంతమూ వచనంలోనే ఉంది. అతిబాల్య అతి వృద్ద 
వివాహాలకు (పేరణలైన  దురాశలూ, కూహకాలూ, వాటి వల్ల కరిగే అనర్హాలూ, వేశ్యలకు 
సంబంధించి అనుచితమైన మోజులూ మొదలైన అంశాలతో ఉన్నది ఇందులో వస్తువు. ఈ 
రచన ఆద్యంతమూ వచనమే కావటం ఒక విశేషం. పైగా ఆ వచనం వాడుక భాష కావడం 
కూడా [వధానంగా గుర్తించవలసిన అంశం. కాగా, వాడుక భాషలో “స్త్రీ! జాతి సముద్దరించటం 
గురించిన ఆలోచనతో వెలువడిన తొలి సాంఘిక రూపకం “బ్రాహ్మ వివాహిమే అవుతుంది. 


కన్యాశుల్కం: నూరేళ్ళ సమాలోచనం.. 627 


మరి ఈ రూపకాన్ని మొదటి కన్యాశుల్కం పీఠికలో ప్రస్తావించి కూడా రెండవ దాని పీఠికలో 
అప్పారావుగారు - ‘I believe my play is the first ambitious work in the spoken 
Telugu and certainly it has not failed...’ అనటంలో జచిత్యంగానీ, అంతరార్హంగానీ 
ఏమిటో బోధపడదు. అదలా ఉంచితే - 

సంస్కృత సంప్రదాయాన్ని అనుసరించి తెలుగు నాటకంలో వాడుక భాషను dEeliberatem 
ప్రవేశపెట్టిన ఘనత నా మిత్రుడు వి. వెంకటరాయశాస్త్రిగారిది. ఆయన (ప్రతావర్నుదిీయం అంద 
చందాలకు వాడుక భాషలోని సంభాషణలు చాలావరకు కారణం, అనికూడా అదే పీఠికలో 
అప్పారావుగారన్నారు. అయితే చేదంవారి ప్రతాపరుడ్రీయంలో కొన్నికొన్ని పాత్రలకు మాత్రమే 
“పాత్రోచిత ప్రాతివదిక మీద వాడుక భాష ఉపయోగించబడింది తప్ప నాటకం ఆసాంతం 
వాడుక భాష కాదు. అందువల్ల ఆద్యంతం వాడుక భాషలో తొలిగా రూవకం రచించింది 
తామేనని అప్పారావుగారి నిర్భయం. కాని, తమకన్నా ఒక పుష్కురకాలం ముందే ఆసాంతం 
వాడుక భాషలో రూవకం రచించిన వీరేశరింగంగారిని ఈ విషయంలో వరిగణించకపోవటం 
ఉచితం కాదు. మరి వీరేశలింగంగారిని ఆయన  స్మరించకపోనూ లేదు. “తర తమ స్థాయిల్లో 
స్వచ్చమయిన వాడుక భాషలో ఇంగ్లీషు (ప్రదర్శన నాటకాల అనుసరణలనూ, భారతీయ 
జీవితాన్ని చిత్రించే ప్రహసనాలనూ ఛిన్న భిన్నస్తాయిల వాడుక భాషా శైలిలో తన సంకలిత 
రచనల (ప్రధమ సంపుటిగా వెలువరించి బహుశా తనకు తెలియకనే రాయ్‌బహద్దూర్‌ వీరేశలింగం 
పంతులుగారు తెలుగు భాషకు గొప్ప సేవ చేసారు.. ఆ వ్రథమ సంపుటిలో ఆయన అత్యుత్తమ 
రచనలున్నాయి. పాఠక లోకాన్ని ఉప్పెనలో ఊపిచేసిన ఆయన రచనలు నిజానికి ఇవే” అని ఆ 
పీఠికలోనే అన్నారు. మరి, ఇంత అనీ - ఆసాంతం వాడుక భాషలో వెలువడిన తొలి రచనా 
నాటకమే అని అయన ఎట్లా విశ్వసించగలిగారో అర్హంకాదు. బహాశః వీరేశలింగంగారు. "తనకు 
తెలియకనే” (UnNconsciously possibly రాశారనీ, తాము తెలిసి రాసారనీ అనుకొని 
ఉంటారా? కాని - వీరేశలింగంగారు చేసిన (ప్రతిపనీ తెలిసి తెలిసి నిశ్చయబుద్దితో చేసిందే. జన 
సామాన్యమునకు బోధపడకుండా వద్యరూప పురాణ ప్రబంధ రచనలు చేయటాన్ని నిరసిస్తూ 
జనుల _ అభివృద్ది కొరకు కావలసిన పుస్తకాలు లోక వ్యవహార జ్ఞానాన్ని పెంచే 'వినోదమును 
కలిగించెడు హృద్యములయిన నాటకాదులనే వాటిని సులభశైలిని రాయాలనీ, ఇది కేవల 
సంస్కృత కేవలాంధ్ర పండితులకు అసాధ్యమయినా, ఆంగ్లం నేర్చినవారే ఈపని చేయవలసి 
'ఉంటుందని అంటూ, దేశ భాషల విషయంలో ఆంగ్ల విద్యాధికుల ఉత్తరదాయిత్వాన్ని స్పస్టంగా 
“దేశ భాషలు" (వివేకవర్రని 1886 ననం.) వ్యాసంలో, ఇతర వ్యాసాల్లోనూ సృష్టికరించారు. 

మరొక విషయం, కన్యాశుల్కంలోని భాష వాడుక భాషేనా? అంశు, సాధారణంగా 
వ్యవహరించబడే “వ్యావహారిక భాషే'నా? లేక, పాత్రోచిత భాషనా? కన్యాశుల్కంలోని 
విభిన్న పాత్రలు వాటివాటి సామాజిక స్టాయిని బట్టి 'పాతోచితి భాషనే ఉపయోగిస్తాయి. 
మరి, వీరేశరింగంగారి పాత్ర చేసిందీ అదే. కాగా, అప్పారావుగారి మాటనే నమ్ముకొని 
విమర్శకులు వీరేశలింగం గారిని తోసిరాజని అప్పారావుగారి కన్యాశుల్మ_ మే వాడుక భాషలో 
వ. తొరి తెలుగు సాంఘిక నాటకమని నిర్దారిస్తూ (ప్రచారం చేయటంలో అర్హం లేదు. 
అది అవఖొరావు గారి పటు మన అభిమూనాని వ్వకం చెయవచ్చు గాని, యదారాని మా!తం 
=e లా శ వ ల గ తజ ( 

ఈ సందర్భంలోనే వేలూరి శివరామశా,స్తగారు “భారతి! రజతోత్సవాధ్యక్షోపన్యాసంలో 
(ప్రస్తావించిన ఒక అంశం గుర్తు చేసుకోవలసి వస్తున్నది. “వాడుక భాషలో అందెవేసిన గురజాడ 
అప్పారావుగారి _కన్యాశుల్కంలోని సీసపద్యం ఒకటి సదరు” అము[ద్రిత [గంథ చింతామణిలో 
చూచి, నేనాశ్చర్యపోయి, 1913లోనో, 1914లోనో ప్రెసిడెన్సీ కాలేజీలో జరిగిన ఒక సభలో 
దానిని గురించి అప్పారావుగారి నడిగాను. “మొదట ప్రబంధ భాషలోనే కన్యాశుల్కం 
(వ్రాసి, అది రుచించకపోవటం చేత గ్రామ్యంలో తిరుగ వ్రాశాన”ని వారప్పుడు చెప్పారు అని 


628 | PT కన్యాశుల్భ_ం: నూరేళ్ళ సమాలోచనం... 


ర్తి 


ప్త్రిగారన్నారు. (మహౌొదయం, పు.365), మరి, ఈ విషయం ప్రస్తాదించ. రమణా ౦డ్డ 
పు విషయంలో శ్వాస్త్రిగారి పొరబాటు'ను ప్రధానీకరించి కన్యాశుల్కం మొదట ప్రబంధ 
ఇకో రాయటమనే అంశాన్ని రంగం మీదినుంచి తప్పించాడు. 

కాని, జాగగత్తగా పరిశీలిస్తే శాస్త్రిగారు చెప్పింది యదార్హమేనేమో అనిపిస్తుంది. ఎందుకం ళు, 
దటి కన్యాశుల్మ్కంలోని భాష తీరును గమనిస్తే ప్రబంధభాషను “గ్రామ్యంిలోకి మార్చటంలో 
ధారణంగా వడే ఇబ్బంది కన్పిస్తూనే ఉంటుంది. మళ్ళీ ఆ [గ్రామ్యూన్ని తిరుగరాసిన తీరులోని 
డా రెండవ కన్యాశుల్కంలో కన్పిస్తుంది. ఉభయ కన్యాశుల్కాల తులనాత్మక పరిశీలకులు 
4 రెండవదాన్ని గుర్తిస్తూనే ఉన్నారు. ఏ బంగోరె లాంటి నిష్టాపరులో (ప్రయత్నిస్తే ఆ 
"ట్రతారి ప్రాబంధిక భాషాకన్యాశుల్మ_ం౦ కూడా బయట వడుతుందేమో చూడనలసే ఉంది. 

ఇక్కడే మరొక విషయం మిస్టర్‌ ఏట్స్‌ కన్యాశుల్కాన్ని కొనియాడుతూ బహాచక్క_ని పీరిక 
2) వ్రాశాడు అని 2-6-1909న ముని సుబ్రహ్మణ్యానికి రాసిన ఉత్తరంలో అప్పారావుగారన్నారు. 
గురజాడ లేఖలు, విశాలాంధ్ర 1958, వు. 97) దాన్ని అప్పారావు గా రక్కడా వ్రచురింప 
|సినట్టు కన్పించదు. అది కూడా దొరికించుకోవలసిన వాటిలో ఒకటి. ఆయనకు ఏట్సు 
సత. “జాలా ఖాత. 

అదలా ఉంచి -- 

ఒకే రచనను కనీసం రెండు సార్లయినా రాయటం అప్పారావుగారి రచనా విధానంలో 
ఎర్తించవలసిన ఒక అంశంగా కన్పిస్తుంది. కన్యాశుల్కాన్ని రెండు (మూడు?) సార్టు 
౧యటుం ప్రసిద్దమే. కొండు భట్టేయం విషయంలోనూ అదే జరిగంది. “దిద్దుబాటు” కథ 
సాడా రెండుసార్లు రాసిందే. వూర్తమ్మ కథ కూడా రెండుసార్లు రాసినదే. మిగతా వాటిని 
ఏరించి స్పష్టంగా తెలియదు గాని, వీటిని బట్టి అవన్నీ కూడా రెండుసార్లు రాసినవే అయి 
శంటాయనిపిస్తుంది. తొలి దానికన్నా నులిదానిలో భాషా ప్రయోగం మరింత “*“చిరుసాన 
ఎట్టించి చికిలిసేయించిని విధంగా ఉంటుందనటానికి ఇవన్నీ సాక్ష్యమిస్తూనే ఉన్నాయి. 
సుభద్ర'లోనూ, ఇంగ్లీషు రచనల్లోనూ, నీరిగిరి పాటల్లోనూ తప్ప మిగిలిన అన్ని రచనల్లోనూ 
పధాన వస్తువు సామాజికాంశా లే. అప్పారావుగారు లేఖలూ, డైరీలూ, నోట్సు మొదలయినవన్నీ 
*ంగ్రంలో రాసుకోవటానికే అలవాటు బడ్డారు. ఆంగ్లం అప్పారావుగారికి చెయి తిరిగిన 
క్యవహారమై ఉండవచ్చు. ఆలోచన ఆంగ్లంలో సాగ, రచన తెలుగులో చేయవలసి వచ్చప్పటికి 
కటికి రెండుసార్లు తిరగరాయాల్సిన అవసరం దాదాపుగా వారి అన్ని రచనలకూ కలిగిందెమో 
వురి. ఇవన్నీ గమనిస్తూ ఉంటే, అప్పారావుగారి రచనా విధానం మరింత (ప్రత్యేకంగా అధ్యయనం 
వేయవలసిన అంశంగా కన్పిస్తుంది. సమకాలీన నేవధ్యాధ్యయనం ఇందుకు వరిగణనలోకి 
తీసుకోవటం తప్పనిసరి. ఆ నేపథ్యంలో పరిశీలించినప్పుడు స్పష్టపడే ఒక అంశం - 
కన్యాశుల్కం మొదటి సాంఘిక రూపకం గానే కాదు. ఆసాంతం తెలుగులో వెలువడిన 
కారి వాడుకభాషా రూపకం కూడా కాదు. 


(9-5-94, సాపొతి గవాక్రం, 'ఆం(ధ వభ") 


కన్యాశుల్కం: విజయనగర మాండలికం 


ఆచార్వ ఎల్‌, చకధరరావు || 


దాదావు నూరు సంవత్సరాల పూర్వం (శ్రీ, గురజాడ అప్పారావుగారిచే రచించబడి 
1-1-1897న కన్యాశుల్కుము మొట్టమొదటి కూర్చు (ప్రచురింపబడింది. శ్రీ గురజాడ 
అప్పారావుగారు తమ జీవితకాలంలో ముప్పాతిక మువ్వీసం విజయనగరంలో జీవితాన్ని గడిపారు. 
తెలుగుసాహిత్యాన్ని, భాషను కరతలామలకం చేసుకున్న వీరు, తమ  కన్యాశుల్మ నాటకంలో 
19వ శతాబ్దాంతం విజయనగర మాండలికాన్ని పొత్రోచితంగా ప్రయోగించారు. (శ్రీ గిడుగు 
దేంకట రామమూర్తి వ్యవహారిక భాషావాద (ప్రచారాన్ని సిద్దాంతవరంగా ప్రజల మనస్సులలోకి, 
పండితుల గుండెలలోకి తీసుకుపోగా - (శ్రీ), గురజాడవారు కన్యాశుల్క నాటక రచనద్వారా తత్‌ 
ప్రచారానికి ఉదాహరణగా ఊతనగా బలం చేకూర్చారు. చిరకాలం విజయనగరంలో నివసించిన ,శ్రీ, 
అప్పారావుగారు ఈ విజయనగర మాండలికాన్ని సంపూర్ణంగా అవగతం చేసుకొని, కన్యాశుల్కం 
నాటకంలో ప్రయోగించి - (ప్రజల హృదయాలలో సముచిత స్టానాన్ని సంపాదించుకున్నారు. 
కన్యాశుల్క నాటకంలోని విజయనగర మాండలిక భాషను గూర్చి తెలుసుకోవటానికి ముందు 
మాండలిక భాషను గూర్చి కొంత మనం అవగతం చేసుకోవాలి. 


మండల మంటు దేశభాగం అని అర్ధం. ఈ నుండల శబ్దానికి రాగి! లేదా గుంపు! 
అనే అర్ధం కూడా ఉంది. నిరిష్ట జనసముదాయానికి లేదా వరిమిత వ్యవహార ప్రాంతానికి 
'మండల'మని వ్యవహారం. నిర్రిష్టమైన మండలానికి సంబంధించినది 'మూండరలికంి. నిర్హిత 
మండలంలో వ్రధానభాషలో భాగమై స్తానిక విగిష్టతలతో స్టానిక జనుల వ్యవహారంలో 
వెలుగొందేదే మాండలికభాష. మాండలిక భాషకు “విభాష, ఉపభాష, ప్రాదేశిక భాష, 
(పాంతీయ వాచ ఇతనే పర్యాయ పదాలున్నాయి. డని ఇంగ్లీషులో డైలెక్ట్‌ అంటారు. 
ఆంధ్రప్రదేశ్‌ లో నేడు ప్రధానంగా వ్యవహారంలో ఉన్న భాష తెలుగు) _అని అందరికీ 
తెలిసిందే. ఆంధులందరూ ఒక పదార్దాన్ని చూపించటానికి రూవభేదం లేని ఒకే పదంతో 
వ్యవహరిస్తూన్నారనీ, ఒకే రకమయిన [క్రియావదాలను ఉపయోగిస్తున్నారనీ మనం చెప్పలేము. 
ఆం(ధ్రవ్రదెశ్‌ లోని అన్నీ లేదా కొన్ని భిన్న వ్యవహార ప్రాంతాల్ని వర్యటించిన వారికి తెలుగు 
నామవాచకాది వదాలలోను క్రియా రూపాలలోను ఉన్న తేడా తెలుస్తుంది. (శ్రీకాకుళం, 
విజయనగరం, విశాఖపట్నం జిల్లాల (ప్రజల తెలుగు భాషా స్వరూపం గోదావరి జిల్లాల వారి 
భాషా స్వరూపంతో కొంత భేదిస్తుంది. వీరిరువురి భాషల స్వరూవం గుంటూరివారి భాషా 
స్వరూవంతో భేదిస్తుంది. తెలంగాణా వారి తెలుగు భాషోచ్చారణకు రాయలసీమను వారి 
ఆంధ్ర భాషోచ్చారణకు, కోస్తావారి తెనుగు ఉచ్చారణకు ఎంతో తేడా ఉంది. కోస్తా జిల్లాల్లో 
'చూశాడు' అంటారు రాయలసీమవారు 'చూపినాడుి అంటారు; తెలంగాణావారు చూసిండు' 
అంటారు. కోస్తావారు *వవ్వుబద్దలు' అని వ్యవహరిస్తుండగా రాయలసీనువారు కన్నడ భాషా 
(పభావం వల్ల 'బేడలు' అంటారు. గోమయాన్ని తెలంగాణావారు “పెండ అంటుండగా మిగిలిన 
ప్రాంతాలవారు “పెడి అని వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ తెలుగు మాండలిక భేదాలు. భాషలో 
స్వల్ప భదాలున్నప్పటికి వ్యవహారవోని కలుగదు. భాషావ్యవహర్తలలోని భిన్న భిన్న వృత్తులనుబట్టి, 
సంస్కారాన్ని బట్టి, సాంఘిక స్థాయిని బట్ట, ప్రివుంభేదాన్ని బట్టు మాండలికాలు ఏర్పడతాయి. 
మాండలికాలు లేని భాషలు (ప్రపంచంలో లేవని భాషా శాస్త్రవేత్తల పరిశీలన వల్ల తేరిన 


కన్యాశుల్కం నూరేళ్ళ నమాలోచనం... 


విషయం. భిన్న ప్రాంతీయులకు పరస్పరావగాహన క్షమ్రత్తం లేకపోతే ఆ భాషలను ప్రత్యేక 
భాషలు (Different or separate languages) అంటారు. పరస్సరావగాహన కమత్వా;నికి 
టోపం లేకపోతే వాటిని మాండలికాలంటారు. 

భాషా విషయికమయిన ఇటువంటి సూక్ష్మాతి సూక్ష్మ విషయావగాహన (శ్రీ గురజాడ 
అప్పారావుగారికి సంపూర్తంగా ఉంది. సౌజన్యారావు పంతులుగారు లుబ్దావధా న్ల తరుపున 
వాదించటానికి కేసు ఒవ్కకుంటారు. వారు ఎంత పయత్నించినా గుంటూరు శా స్త్రుల్లు 
ఎవరో భేదించలేకపోతారు. అపుడు సౌజన్యారావు వంతులుగారు లుబ్దానధాన్లతో. “ఆ 
గుంటూరు శాషస్తుల్లకి పడవట దేశపు యాసవుండేదా? బాగా జ్ఞాపకం చేసుకు చెప్పండి.” 

లుబ్దా - (ఆలోచించి) లేదండి 

నజ - బోగ జ్ఞాప్రకం *తెచ్చుక్రోండి. 

లుబ్దా - లేదండి ఆతా. పుటలు 168, 169) 


అనే ప్రసంగం కన్యాశుల్కంలో గోచరమవుతుంది. కరటకశాస్త్రులే గుంటూరు శా స్త్రులుగా 
తన్ను తాను పరిచయం చేసుకున్నా, పడమటి 'యాసి అతనికి పట్టుపడలేదు. కాగా 
గుంటూరు శాస్త్రులు గుంటూరికి చెందెనవాడై ఉండడని సౌజన్యారావు పంతులుగారు 
మనసులో నిర్జారించుకుంటారు. 

భాషాశాస్త్రరీత్యా తెలుగు భాషను నాలుగు మండలాలుగా విభజించారు. (శ్రీకాకుళం, 
విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు పూర్వం కళింగదేశంలో క్రీ.శ. 1600 వరకు భాగంగా 
ఉండేవి. అందువల్లనే ఈ జిల్లాలలోని భాష ఇప్పటికీ మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లోని భాషకంశు 
విలక్షణంగా ఉండి, తన ప్రత్యేకతను నిలువుకుంటోంది. దీనిని వూర్వమండల మంటారు, 
దీనికి కళింగమండలమనే వ్యవహారం కూడా ఉండేది. కళింగరాజ్య వ్యవహారం కన్యాశుల్కంలో 
ఉంది. మధురవాణి విశిష్టతను చెప కరటకశా స్త్రి పలికిన మాటలను గమనించండి. 

“యేమి చిన్నమాట అన్నావు! మధురవాణి అంటూ ఒక వేశ్యా శిఖామణి ఈ కళింగ 
రాజ్యంలో వుండకపోతే, భగవంతుడి సృష్టికి యెంతలోపం వచ్చివుండును?"” 


(కన్యా. వుట 176) 


ఇక తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, (ప్రకాశం జిల్లాలలోని తెలుగు 
భాషను మధ్య మాండలిక భాషగా భావింపవచ్చు. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, 
నెల్లూరు జిల్లాల భాషను దక్షిణ మండలంగా వ్యవహరించవచ్చు. తెలంగాణా జిల్జాలలోని భాష 
ఉర్దూ; మరాఠీ భాషల |ప్రభావానికిలోనై (ప్రత్యేక మాండలిక భాషగా వెలుగొందుతోంది. దీనిని 
ఉత్తర మండల భాష అని పేర్కొనవచ్చు. పూర్వమండల భాషకు; (ప్రత్యేకంగా కళింగసీమకు 
పూర్వకాలంలో తలమానికంగా వెలుగొంది, సకల సత్మళలకు సుస్టిరస్టానాన్ని సంతరించుకొని 
ఉన్న విజయనగర మాండలిక భాష - (శ్రీ గురజాడ అప్పారావుగారి కన్యాశుల్కంలో ఏ 
విధంగా ప్రయుక్తమైందో వీక్రిద్దాం. 

పండితుల భాష పామరుల భాష అనేవాటిలో ఏదో ఒకదాన్నే తీసుకొని నాటకాన్ని 
రచించడమం కు పాత్రోచిత భాషలో (శ్రీ), గురజాడవారు కన్యాశుల్కాన్ని రచించారు. 

“బంట్రోతు - పోటీగరాప్పంతులుగారి నౌఖర్నండి. లెక్కజరూరుగుందండి, పోటీగ రావుల 
కరీటు తెలటోో యిప్పంచమన్నారండి.” (కత్యా. వు. 5) 

“పోటీగరాపులు” అనే పదాన్ని బంట్రోతు ఉపయోగించాడు. “ఫోటోగ్రాఫర్‌ (Photographer)’ 
అనే ఆంగ్రపదానికి “పోటీగరాపులు' అనేది విజయనగర ప్రాంతీయ పామరోచ్చారణ. ఈ 
పదాన్ని సందర్భో చితంగా పాత్రానుసారంగా గురజాడవారు ప్రయోగించారు. 

“బం|టోతు: శిత్తం, రేపు పొద్దున్న సామ్మియ్యక పోతే నా ఆబోరుండదండి. 


గిరీ: ఆహా నీ అబోరు ఒవాటీ నా ఆబోరు ఒవాటీనాం” (కన్యా. పుట 6) 

'ఆబోరు' అనే పదం వూర్వమండలంలో “పరువు, |(ప్రతిస్ట్థ, గౌరవం, మర్యాద” అనే 
అర్జాల్లో అన్ని వరాలలోను (వ్రయ్యుక్తమౌతుంది. ఇది “అబ్‌ రూ” అనే ఉరూ వదం నుంచి 
వుటుంది. 

(చూ. తెలుగు వ్యుత్పత్తి కోశం, (ప్రథమ సంపుటం, వుట 157) 

“రామ -...గొని యీ గిరీశం గుంట వెధవ...” (కన్యా. వుట 8) నిందార్హకంలో 
కుర్రవాడు పోకిరీ అనే అర్జాల్లో 'గుంట వెధవి అని గురజాడవారు (ప్రయోగించారు. “గుంట, 
గుకఆటు, ఆలు తథవ అనే (వ్రయోగాలు కళింగ మాండలిక పదాలు అనటంలో సందేహం 
దు 


ab 


“రామారెండు వందలు దొబ్చ్బిందిరా బాబూ” (కన్యా.వుట 12) 'దొబ్బింది? అంటే 
తీసుకొంది అని అర్హం. 

“రామ-కానిట్టబుక్క_బు రంపించూ” పైది. పుట 13) 

Constable అనే ఆంగ్రవదానికి తెలుగులో వెలుగొందిన శబ్దరూపం 'కనిష్ణబు”'. అనుచిత 
విభాగం వల్ల “కనిష్టబులు” లోని “లు! అనే అక్షరాన్ని బహువచనంగా భావించి “కనిష్టీబు” 
అనే ఏకవచన రూపాన్ని తెలుగువారు కల్పించారు. 19వ శతాబ్టాంతంలో 'కనిష్టీబువదం 
సర్వే సర్వత్ర కళింగ మండలంలో వ్యవహరించబడేది. 

“వెంకమ్మ - యాడాది కో నూజ్టాపాయలు కర్ప్చుపెల్టుడానికింత...” 

ఉత్తరాంధ్ర వ్యవవోరం “నూలు, నూజభూపాయలు” అని, ఉత్తరాంధ్రేతర కోస్తా జిల్దాల్లో 
వంద, వందరూపాయలు” అనే వ్యవహారం. “నూణ్తూపాయలు” అన్నవ్వుడు శకట 'రేఫవ్రయోగం 
శ్రీ అప్పారావుగారు చేశారు. శకట రేఫ వ్యావహారిక భాషలో లేదు కదా అని 
కొందరి సందేహం. సవర్తంగా శకట రేఫ ఆధునికాంధ్రభాషలో ఉంది. ద్విత్వరేఫం దంత 
మూలీయకంపితం () గా ఉచ్చరించబడుతుంది. ఉచ్చారణ దిధేయలేఖనాన్ని (శ్రీ గురజాడ 
వారు అవలంటించారని భావించవచ్చు. 

“గిరీశం - మామావ యీ దేశబ్బోగట్టూ వచ్చినప్పుడల్లా తమర్ని యెంపిక చేస్తూంటా 
ఎడి” (కన్యా. పుట 18) 

'సమాచారం, వివరం” అనే అర్ధంలో విజయనగర మాండలికంలో “భోగట్టా” పదాన్ని 
ప్రయోగిస్తూంటారు. ఒరియాపదమైన ఇది ఈ ప్రాంతాల్లో (ప్రసిద్ధంగా వ్యవహృతమౌతుంది. 

“వెంకమ్మ: వట్నంలో గొట్టాలమ్మొచ్చినవ్వుడు (పైది, వుట 20): మసూచిని గోట్టాలమ్మ” 
అని అంటారు. 

“గిరిశం -- అమ్మా యేం చెప్పను! వాడో త్వా,ష్ట్ర॥ంో (పైది, వుట 21) 

గిరీశం లుబ్బావధాన్లను త్యాష్ట్రం అంటాడు. దీన్ని వైయక్తిక మాండలికంగా భావించవచ్చు. 
'త్యా ష్టం పండిత వ్యవహారంకాగా తాషస్ట్రం సామాన్య జన వ్యవహారం. సంస్కృత త్వష్ట శబ్ద 
నిషృన్నమైన త్వాష్ట్ర, శబ్బానికి వృత్రాసురుడు, తిమిరాసురుడు అనే అర్జాలున్నాయి. తెలుగు 
త్వాాష్ట్ర శబ్దానికి అర్హ వివరిణాముం కారణంగా మూర్చుడు అనే అర్ధంలో (ప్రయోగిస్తున్నారు. 

“..రోజుల్లా బురిడిలు పెట్టాడోయ్‌” (కన్యాపుట 27) అని గిరీశం వెంకకేశంతో చెప్తాడు. 
'బురిడీలు పెట్టు” అంతు నమ్మకం కరిగించే మాటలు పలుకు అని ఈ (పాంత వ్యవహారం. 
గిరేశం “కాసాకి విను అంటాడు. 'కొసకు' అనకుండా 'కొసాకి' అనటం విజయనగర మాండలిక 
(వ్రయోగం. 

“రామా-(తనల్టో...దింతస్పాగొయ్యా” (కన్యా. పుట 38) మిగిలిన ప్రాంతాల్లో “తస్పాదియ్యా” 
అనే  వ్రయోగముంటుండగా విజయనగర (ప్రాంతంలో “తస్సాగొయ్యా” వప్రయోగముంది. 
“మధు 7. తా్తలా “7” 


632 కన్యాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


కదటు - న్యా కట్టడానికే వచ్చాం. (కన్యా. వుట 41) 

నేస్తులు (స్నేహితులు) అనటానికి మారుగా 'నాస్తులుు అనటం నేస్తం! అనటానికి 
బదులుగా 'నాస్తం' (స్నేహం) అనటం మాండలిక విశేషం. 

“౩ ₹ రుళకాబాధ చాలా లావుగా. వుందలడి.. * కన్యా.పుట.18)” 

“లావు అనే మాటకు కళింగ ప్రాంతంలో అధికం, ఎక్కువ అని అర్హం. 'లావుగా' అంకే 
ఎక్కువగా అని అర్హం. ఈ అర్హంలో ఈ “లావు” వదం అనేక పర్యాయాలు ఈ కన్యాశుల్కంలో 
పయోగించబడంది. 

“కరటక - .. యిదాొవార్తే టొంవలా నాతో వుంటే యెలాగండి కోర్రంట తిరగటం” 
(కన్యా.వుట 50) 

"పెంకెపశువుకు మెడలో కట్టు కొయ్యను 'టొంవీ అంటారు. 

ఈ పదం మన ఆంధ్రపదేశ్‌ అన్ని ప్రాంతాలలోను వ్యవహారంలో లేదు. 

“గరీ-...నేను మన శాస్త్రాల్లో వుడ్డోలుణ్తో” (కన్యావుట. 62) 

“సమర్షుణ్ణి, పండితుజ్లో” అనే అర్ధంలో గిరీశం '*వుడ్డోలుడు” (ఉడ్లోలుడు. సం. ఉద్దాలకుడు) 
శబ్దాన్ని (వయోగించాడు. 

“గిరీ-...వొంటినిండా సరుకులు పెట్టుకొని” (కన్యాపుట 67) 

౬ 

'నగలు' అనే అర్ధంలో సరుకులు వదం ప్రయోగించబడింది. 

'నగర్ని' “సరుకులు అని ఈ ప్రాంతంలో వ్యవహారిస్తారు. 

“రామ - మెత్తగా మాట్లాడుతున్నాని కాబోలు ఆనాడీ చేస్తున్నారు?” (కన్యావుట 76) 

అపు (a) = 

'ఆనాడీ చేయు = చులకనచేయు ఈ ప్రయోగం ఈ రోజుల్లో ఉన్నా లేకున్నా 19 వ 
శతాబ్దంలో విజయనగర  మాండలికంగా విశేష (ప్రచారంలో ఉంది. 

“రామ - నేను పిత్రార్జితం అంతా కరారావుడు చుర్చేశాను” (కన్యావుట 89) 

కరారావుడు చుట్టటం అంట్‌ సున్నా చుట్టటమనే అర్హం. ఇది లిపి చిహ్నాల బట్టి 

ఎ లూ యా డూ 


ఏర్పడ్డనుడికారం. కరారావుడు చుట్టుశాను” అనే వాక్యంలోని 'చుట్టివేయు' విజయనగర 
మాండలిక [క్రియా (ప్రయోగ విశేషం. 


“కరట - పెణతూడ గొడతాను” (కన్యావుట 95) 

పెడతల ఊడేటట్లు కొట్టుటాన్ని *“పెజతూడగొట్టు' అని కరటకశాస్త్రి తత్పాంంత 
(ప్రయోగాన్ని. చేశాడు. కరటకశా,స్తైె. తన్ను గుంటూరు శాస్త్రులని చెప్పుకొన్నా ఎక్కడా 
గుంటూరు మాండలికాన్ని [ప్రయోగించలేదు. 

“రామ - ఈ విచ్చబేడ మొలని పెట్టుకో.” (కన్యాపుట 103) 

13 పైసల నాణెం బేడ. విడిగా ఉన్న నాణేన్ని 'విచ్చ బేడి అంటారు. 'విచ్చబేడ, 


విచ్చరూపాయి' అనే ప్రయోగాలు వ్యవహారంలో నాడుండెేని. నెతక అపు రూపాయ 
(ప్రయోగం ఉంది. 


“కొండు - దిడీతో - వంట” (కన్యావుట 104) 

దొడ్డి గుమ్మంతో - వంట అనే అర్హంలో దిడ్డీతోవంట అనే మాండలిక (ప్రయోగం 
కన్పిస్తోంది. 

“జమిందారు, ఎక్కువ భూమికల వ్యక్తి” అనే అర్హంలో ఒరియా పదమైన “బుగతి నేటికి 
తెలుగులో కళింగ మాండలికంగా ప్రయోగంలో ఉంది. (చూ. తెలుగు వ్యుత్పత్తి కోశం, 
అయిదో సంవుటి, వుట 410). 

గిరీ-“స్వర్గంలో వున్న యావత్తు మపహలులు, బగీచాలు చూపించి” (కన్యా.పుట 108) 


కన్యాశుల్కం: నూరేళ్ళ సమాలోచన. 633 ) 


“మహల్‌” అనే ఉరూ పదానికి సౌధమనీ, *“బగీచా! అనే ఉరూ పదానికి “తోటి అనీ 
అర్హం. ఆ కాలంలో ఉరూ (ప్రభావం తెలుగుపై అధికంగా ఉండేది. నేడు 'బగీచా” వదం 
వ్యవహారంలో లేకపోయినా నాడు వ్యవహారంలో ఉండేది. 

“గిరీ - ...గనక నాతో వెళ్ళిపోయిరా” (కన్యావుట 112) “వెళ్ళిపోయిరా' అనే (క్రియను 
పేర్కానవచ్చు. “నాతో వెళ్ళి పోయిరా” అనే వాక్యానికి “నాతో లేచిపోయిరా అని విశేషార్హం 
ఉంది. గిరీశం ఈ అర్హంలోనే ఈ వాక్యాన్ని (ప్రయోగించాడు. అందువల్లనే బుచ్చమ్మ 
“అమ్మనాయనా! మీతో రాను" (పైది) అంటుంది. 

అక్షర జ్ఞానంలేని నిమ్నజాతి జనులు “నేను! అనటానికి మారుగా “నాను అంటారు. 
కన్యాశుల్మ్క_ంలోని అసిరిగాడు “నాను పిలుస్తాస్సినాను” (పుట 116) అంటాడు. 

పూజారి గవరయ్య మధురవాణి మీద పేకాటలోని వదాలతో ఆశుకవిత్వం చెబుతాడు. 

“రాణా, డైమూను రా స! 

రాణా, యిస్పేటు రాణి? రాణీ కళాసు 

జ్ఞాణా, ఆఠీన్రాణీ?! 

రాణీయన న్మధురవాణె, రాజుల రాణీ॥”(కన్యావుట 125) 

“డైమూను, యిస్పెటు, కళాసు, ఆరీన్‌” అనే పేకాట మాటలు నాటి వ్యవహారిక 
శబ్రరూవాలు. 

“లుబ్దా - నా కాంవతీశాడు” (కన్యా.వుట 132) 

'కొంపముంచాడు' అనటానికి మారుగా “కొంప తిశాడు అని అప్పటి మాండలిక మైన 
తెలుగునుడికారం. 

“విదేశ - చాత్రంలో నున్న” (కన్యా.పుటు 137) 

“మునస - చంకం మోగించడా?” (పైది) 

జంగం వీదేశ “శాస్తం! అనే పదాన్ని 'చాత్రం'గా వలుకుతాడు. మునసబు “శంఖం” 
అనటానికి మారుగా *“చంకం” అంటాడు. ఇవి వైయక్తిక మాండలికాలు కావచ్చు. 

దుకాణదారు. - (దేహంగాజు కుపె, (దేహంలో వుండేది వరవాంత్మ! 

గాజుకు ప్పెలో వుండేది అన్నసారం. యూ అన్నసారం (దేహంలో వడితేగాని వరవాంత్మ 
'పెజ్టిలించదు. యేం శలవు?” (కన్యాపుట 138) 

“దుకా - తమవంటి వారి ద్రయవల్ల గురూ!” (పైది) 

“దేహం” అనటానికి దేహం అనీ, 'దయి అనటానికి “దయ అనీ దుకాణదారు 
కన్యాశుల్కంలో అంటాడు. వీటిని కృతక [ప్రామాణిక శబ్దరూపాలు (Hyper-standardized 
forms) అంటారు. 'తెగు' ధాతువులో లేని రేఫ “తైెంచు” అన్నప్పుడు కలిగింది. హాస్యం 
కోసం “దేహం, దయ” వంటి ప్రయోగాల్ని (శ్రీ) గురజాడ అప్పారావు గారు చేసి ఉంటారు. 
ఇవి మాండలికాలు కావు. 

మా చెపాయిస్తే నా గతేవిటీ” (కన్యావుట 145) 

'చెపాయిస్తే' అంచు “కాజేస్తే' అని అర్ధం. 19వ శతాబ్దపు విజయనగర మాండలిక (ప్రయోగం. 

“రామ - ఆచోకి తెలుస్తుంది” (కన్యా.పుట 148) 

తెలియని విషయాన్ని గూర్చి ఆరాతీయటాన్ని ఆచోకీ అంటారు. (చూ. తెలుగు వ్యుత్పత్తి 
కోశం ప్రథమ సంపుటం వుట 146) 

“రామ - కమ్మెంటు క్టేస్తాడు” (కన్యావుట 167) 

'కమ్మెంటు అంటే ఏకమయేటట్లు అని అర్హం. 

“కరట - బంగీ కట్టి” (కన్యావుట 169) 

“బంగీ” అంప “మూట” అని అరం. 


634 కన్యాశుల్భ_ అ యూ లేళ్ళ నమూాలోచ.నం... 


కళింగ “మాండలిక విశేషంగా-లాకారాన్ని నకారంగా ఉచ్చరించటాన్ని పేర్కొనవచ్చు. 

“పోలి - నచ్చాపనచ్చలు” (కన్యాపుట 193) 

“నచ్చావనచ్చలు” అంట “*లక్షోవలక్రలు” అని అర్హం. 

“వతి - నాజట” (పైక) 

'తోశుటి' అనే మాటను పోలిశెట్ర 'నోశేటి' అన్నాడు. 

“నేను చూడలేదు" అనే వాక్యం విజయనగర పామరవ్యవపహారంలో - (అసిరి) “నాను 
సూడనేదు బాబు” (కన్యాపుట 200) అని ఉంది. 

విజయనగరవైయక్తిక మాండలిక విశేషాలు కన్యాశుల్క_ నాటకంలో స్పష్టంగా మనకు 
కనిపిస్తాయి. వ్యక్తి నిష్యమైన భాషా విశేషాన్ని వైయుక్తిక మాండలికం అంటారు. కులాన్ని బట్టి, 
వృత్తిని బట్టి, (పొంతాన్ని బట్టు వ్యక్తిగత భాష భిన్నంగా ఉంటుంది. ఇట్ట భాషా విశేషాల్ని 
మనం గమనిద్దాం. విజయనగర బ్రాహ్మణుల మాండలికాన్ని (శ్రీ), గురజాడ అప్పారావుగారు 
కన్యాశుల్కంలో యధాతధంగా వాడారు. 

“వెంకమ్మ - మీ రెపుడూ యిలాటి ఒఘాయిత్తం మాటలే అంచూ వుంచారు.” 
(కన్యా.వుట 14) 

“కరటక - అంచున్నారు” (పైది పుట 47) 

“అంచూ వుంచారు, అంచున్నాడు” అనేవి (బాహ్మాణుల భాష, 

“అగ్ని - ఈ శషభిషలు నాకేం పనికిరావు” (కన్యా.పుట 16) 

ఈ 'శషభిషలు' పదాన్ని వైయక్తిక మాండరలికంగా చెప్పాచ్చు. 

“అగ్ని - యూ రెయిళ్ళూ గియిళ్ళూ యావత్తు మన చేదంలో వున్నాయిష (కన్యా.వుటు 
70)” 

“అగ్ని - మిమ్మల్ని పంపించారా యేమిషి" (పైది 157) 

“అగ్ని - యేమిషండి” 

రెండచ్చుల మధ్య వచ్చే టకారాన్ని షకారంగా ఉచ్చరించటం బ్రాహ్మణ మాండలికంగా 
భావించవచ్చు. కాగా  అగ్నిహోత్రావధాన్త వైయక్తిక మాండరికంగా (శ్రీ), అప్పారావు గారు 
భావించారు. సాజన్యారావు పంతులు మొదలయిన వారిలో ఇట్లు ఉచ్చారణ కనిపెంచదు. 

అగ్నిహోత్రావధాన్లకు ఇంగ్లీషు భాషమీద గౌరన భావం లేదు. ఆ ఆంగ్రపదాలను 
సాధ్యమయినంత వరకు  వరిహరిస్తాడు. ఈయన “ప్రోమిసరినోటు' అనటానికి మారుగా 
“అప్పువ్యత్రం” (కన్యా. పుట 195) అని వ్యవహరించాడు. 

కన్యాశుల్క నాటకంలో విజయనగర మండల (ప్రజాన్యనహారంలో ఉన్న భాషను (ప్రయోగించి 
శీ, గురజాడ అప్పారావుగారు ఆధునిక వ్యవహారికాంధ భాషా విన్లవానికి విశేషంగా దోహదం 
శకులు. 19వ శతాబ్దాంతానికి చెందిన ఆనాటి విజయనగర పజల భాష కళ్ళకు కట్టినట్టుగా 
కన్యాశుల్కంలో మనకు కన్పిస్తుంది. 


(నూరేళ్ళ కన్యాశుల్కం నంచిక్తు 


కన్వాళుల్కం. నూరేళ్ళ నమాలోచనం.. 635 


పరిచ్చేదం 


కనా సశుల్కం: రసచర్భ 


బీభత్పరస మెగాని హాస్యంకాదు 


ల్‌ అయ్యలనోమయాజుల నణంవాశర్శు 


నవరసాలలోను వీర, శాంత, శృంగార కరుణములు నూత్రం ప్రాచీనులు (ప్రధానంగా 
తీసుకొని చిత్రించేరు. మిగిలినవి సాధారణంగా అవ్రధానంగానే చిత్రించేరు. ఇందులో భయానకము 
(పతినాయకునందు (ప్రధానంగా నిరూపించబడుతూ వచ్చింది. హాస్య, దీభత్సాలు సాధారణంగా 
అంగరసాలుగానే చిత్రింపబడ్డాయి. (అందులో హాస్యం అన్నిరసాలలోను మిళితంగా కనిపిస్తుంది.) 


సాధారణంగా హాస్యంతో బీభత్సము మిళితమైనవుడు, హాస్యమే రసము అన్న దృష్టి 
కలుగుతుంది. ఇది అనుభవాన్నీ, ఫరితాన్నీ బట్టి వరిశీలిస్తేగాని స్పష్టమైన విషయం స్తుటంకాదు. 


“వంచక పురోహితుడు రాజకువమూర్తెను పెట్లో పెట్టి ఏటిలో విడిచేటట్లు వన్నాగం 
పన్నుతాడు. కాని వేరే రాజకునూరుడు ఆ పెళ్టైతీసి, ఆ పిల్లను దివాహమాడి చెలుగుబంటి 
నందులో పెట్టి, ఏట్లో విడుస్తాడు. పురోహితుడా పెట్టైనుతీసి రాజకుమూర్తెననుభవించాలని 
పెట్టితెరచి వెలుగుబంటిచేత వరాభవింవబడతాడు.” ఇది కధాసపారాంశము. గౌరన ఈ కథను 
చక్కగా వర్షించేడు. ఈ కధ సామాజికుడికి నవ్వును కలిగిస్తుంది. ఇది హాస్య రచన అవుతుందని 
స్తూలదృష్టి. కాని ఇక్కడ సహృదయుడికి పురోహితుని చేష్టలందు ఏవగింవు కలుగుతుంది. కవి 
సామాజికుడికి హాస్యధోరణిలో నావురోహితుని యందేవగింపు కలిగించేడు. పురోహితులలోనుండే 
కల్మషాన్ని చూవడమే ఏవకి కారణం. ఈ కథవలన “వంచక పురోహితుల దుస్పంివర్తనవలన 
సంఘానికి కలి గేనష్ట్రం; దాన్ని తెలియకుండానే సంఘం వాళ్ళని గౌరవించడం మొదలైన సంఘ 
కశ్మలాన్ని బైట పెట్ట సంఘాన్ని “సంస్కరించాలి”- మొదలైన విషయాలు గ్రటబాంచదగ్గవి. 
ఈలాటి భావాలు కేవలం అసంపూర్తంగానే చిత్రింవబడ్డాయి ప్రాచీనంలో. కాని సంపూర్త 
రస స్వరూవాన్ని చెందడం కన్యాశుల్కంలో నే. శ గురజాడ అప్పారావుగారి కన్యాశుల్కంలో 
(వ్రతిభాగంలోను హాస్యం కనిపిస్తుంది. ప్రతిచోట సంఘకశ్మలం బైటవడుతూ యుంటుంది. 
అలాంటి సాంఘిక భావాలమీద (ప్రతి సహృదయుడికి జుగువ కలుగుతూ యుంటుంది. ఈ 
రెంటిలో నేది ప్రధానం అనేది, సూక్ష్మ దిషయాలను వివరిస్తే స్పష్టమౌతుంది. బీభత్స 
మనేది “శ్మశాన రక్తమాంసాది వదార్హము లాలంబనగా ఉన్నపుడే కలుగుతుందా లేక అసహ్యాన్ని 
కరిగించే ఆలంబనభావమైనదేదున్నా కలుగవచ్చునా?” అనేది (ప్రశ్న. 


సాధారణంగా బీభత్సానికి జుగుప్ప స్త్థాయోభానం. శరీర రక్తమాంసాదులా లంబనాలు. 
శ్యశానాదులుద్దిపనాలు, రోమాంచ నేత్రోన్మీలనాదు లనుభావాలు, ఆవేశాదులు సంచారులు 


అని చెప్పబడియుంది. హేయమైన వనులను సేవాళ్ళమీద జుగువ అనేది సహజంగానే 
లోకానుభవంలో యుంది. కొన్ని పదాలు జుగుప్పాకరాలు అని ఆలంకారికులు (ప్రయోగానర్హాలని 
నిషేధించారు. అలాగనే కొన్ని సాంఘిక నియమాలు కూడా జుగువకు సానాలు 


అవుతాయి. అలాంటి వాటేని కవి వరి స్తై వాటియందు సానూజికుడికి గరిగెది గర్హ్యభావ మే. 
కట పునఃపునరుద్దిపితమయే స్థ్టాయిత్వ్యాన్ని అందుతుంది. అదే రసం, బీభత్సం. అంచేత 
రకమాంనాదుల కాకఅతా గత్త్వంగా వర్షింపబడే ప్రతిదీ దీభత్సకి స్తానం అవుతుంది. అంచేత 
బీభత్సం రెండు విధాలు అని చెప్పవచ్చు. మొదటిది, శవరక్త మాంసాద్యాలంబనము కలది. 
రెండవది గర్ల్యమైెన చిత్తవృత్యాలంబకము. ఈ విషయాన్ని ధనంజయుడిలా నిరూపించకు. 


“దీభత్సః  కృతివూతి _గంధినమధథు  ప్రాయైర్డుగుప్పెక భూరుద్వేగీ రుధిరాన్తకీకసవసా 


మాంసాదిభిః క్రోభణః। వైరాగ్య జ్ఞఘనస్తనాదిషు ఘృణాయుక్తోనుభా వైనృతః నాసావక్తంవికూణనాది 
భిరిహావేగార్తి శంకాదయః”. 

వస్తుతః పూలగంధి నుధుసపాయములళైనవి. శవమాంసరక్తాదులు వాని వర్గము బిభత్సము. 
వస్తుతః శుద్దములెనా, హేయమైన భావసంకలనచేత వస్తువు పాయంగా వర్తింవబడుట రెండవ 
బీభత్సము. ఈ రెండవదానికి ధనికుడు ఈ శ్లోకాన్ని ఉదహరించేడు. 

“లాలాంవక్తాం నవం వేత్తి మాంనదిండొ చయోధరౌః 

మాంనాస్తకాటం జభునం జనః కామ(గహోతురః॥/” 


కామాతురుడు (స్త్రీ, ఆలంబనములు, లాలాజలాదులందు వక్తాాసవాదిభ్రాంతి ఉద్దీవనము. 
వెరాగ్యాదులనుభావములుగా వర్సింపబడ్డాయి. కాబట్ట ఇది బీభత్సము. 


అయితే విషయ విరాగంచేత కలిగే శాన్తానికి బీభత్సకీ భేదమేమి” అనే (వశ్న కలగవచ్చు. 
(శూయతాం శాన్తం లో జగత్తునిత్యం అనే నమ్మకంచేత వైరాగ్యం కలుగుతుంది. బీభత్సంలో 
జగత్తు నిత్యంగాని తర్షతమైన కొన్ని భావాలుగాని, చేష్టలుగాని హేయములై ఆ భావాలందు 
మాత్రమే వైరాగ్యం కలుగుతుంది. పైవద్యం కామాతురుడి నీచవ్రవర్తన పాయభావానికి కారణం. 
దానిచేత వాడా నీచవ్రవర్తకుడనడానికి కారణములైన అధరస్తనాదులు కూడా నీచస్తానాలుగనే 
భావింపబడి గర్హ్యభావాన్ని వృద్దిపొందించేయి. అజన్యుడు గర్హ్యాలంబనుడయ్యేడు. వాని కామ 
(ప్రవర్తన గర్హ్యమైంది. కాని సాధారణ జనుడుగాని (స్త్రీగాని గర్యమైనవి - అని వానియందు 
వైరాగ్యం వర్షింపబడక కామాతురుడు గర్ల్యుడవడం చేత ఇది శాన్తం కాదు. 

సంపద లచంచలములు. పరువము పాన సదృృశ్యము. శరీరము జలబుద్చ్బుద(ఐతొమంబు. 
కాన నిర్వికల్ప్చుడైయుండుట (శ్రేయంబు. ఇక్కడ జగత్తు నిత్యముకాన వైరాగ్యము వర్షింపబడింది. 
చీభత్సంలో వస్తు సత్యత్వం ఉంటుంది.కాని దధ్గతగుణాదులందుండే లోవంచేత గుణాదులందు 
ఏవకలుగుతుంది. కాబట్ట ఇక్కడయుండే వైరాగ్యం దుష్ట్రమైన గురకాదులంలదు మాత్రమే గాని 
వస్తువుయందుకాదు. అందుచేత సంఘంలో యుండే దౌష్ట్యాన్ని, నైచ్యాన్ని కవి వర్రిస్తాడు. 
సమాజకుడు భావాల్ని భావనచేసి ఆ జుగుప్పారూవమవమైన భావాన్ని పొందుతాడు. అది 
కావ్యానంద సమయంలో రసరూవంగాయున్నా తరువాత ఆ భావం సామాజికుని మనస్సునందు 
స్టిరమై వాని జీవితపథంలో కూడా తన కార్యాన్ని నెఆఅవేరుస్తుంది. ఇక్కడ అలౌకికరసం 
మనస్సు. అద్ది సంస్కార వమార్తాన్ని అభిలపష్నిస్తుంది. వాస్తవంగా శవాదివర్షనలయందు కంలళలు 
గర్ల్యభావ వర్షనలయందే సామాజికుడు  _ బీభత్సాన్ని అనుభవించగలుగుతాడు. - అని నా 
అనుభవం. అయితే (ప్రాచీనులు ఈ విషయాన్ని ఎందుకు ప్రధానంగా ఉంచక శవరక్తాదివర్షనం 
బీభత్సమని తలచేరు అన్న ప్రశ్నవుంది. నాయూహలో నిలా సమాధానిస్తాను. కావ్యోపదేశం 
ప్రవృత్తిమార్గం నివృతిమార్గం అనే త్రోవలో నడుస్తుంది. ఆదర్శవ్యక్తిని ఆదర్శ గుణాలనిచూపి 
సంఘాన్ని ప్రవర్తింపజేయడం ప్రవృత్తిమార్గం! లోపాల్ని, దౌష్ట్యాన్ని, నైచ్యాన్నిచూపి వాటివల్ల 
మరలింపజేయడం  నివృత్తిమార్గం. ఈ రెంటిలో మొదటిమార్గం వ్రశస్తమైనదని ప్రాచీనుల 
భావన. నీచభావములనుచూపి  సామాజికునకు జుగుప్పను కలిగించడం వారి రాజమార్గం 
కాదు. కాబట్టి సంఘమాలిన్యాన్ని ప్రదర్శించే బీభత్సాన్ని వారంతగా నిరూపించడానికి 
మనస్కరించలేదు. కాబట్టి అలాంటి కావ్యరచనకూడా ప్రాచీనంలో తక్కువ. కాని యదార్దాన్ని 
తిరోహితం చేయడం వారిదృష్టి కాదు. కాబట్టి బీభత్సస్వరూపాన్ని చెప్పేటప్పుడు భావకశ్మల 
(ప్రదర్శన బీభత్సమవుతుంది అని నిరూపించేరు. 

కన్యాశుల్కంలో హాస్యస్టూర్తి ప్రతిభాగంలో కనిపిస్తుంది. కాని నాటక (పయోజనం 
సంఘకశ్మలాన్ని ప్రదర్శించడం అవడంచేత అదే ప్రధానం అని చెప్పాలి. దానికి హాస్యంసాధన మైంది 
కాబట్టున్ని రండవస్తానాన్ని ఆ[కమించడంచేతనూ హాస్యం రసాలంకారమవుతుంది. దీనికే 
అంగరసమని వ్యవహారం కూడా ఉంది. ఈ నాటకంలో ఉండే పాత్రలు నాటి సంఘంలో 
యుండే కొన్ని వ్యక్తుల (ప్రతినిధులు. సంఘాచారాలలో ఆరునెలలు మొదలు ఎనిమిదేళ్ళ 


(రశ౦ కన్యా కు లు తరచూ రేళ్ళ గయా లోచనం... 


లోవున జరిగే వివాహాలు విశాఖజిల్లాలో అప్పడు సంవత్సరానికి సుమారు నాలుగువందలని 
అంచనా వేసేరు. ఈ వివాహాలు, వీటివల్ల కఠిన వైధద్యాలు దానివల్ల కథే దుష్పలితాలు 
వివాహాల్లో జరిగే అన్యాయాలు వర్ణింపబడ్డాయి. వేదం చదువుకొన్న వాళ్లలో యుండే 
మూఢత్వం వ్యక్తమయింది. శౌ స్త్రుల్లదారి లక్యజ్ఞానంవల్ల కరిడే అరాచకాలు 'స్పష్టమయేయి. 
పాశ్చాత్యవాసనవల్ల విజ్ఞానమభిదృద్ది చెందినా వాళ్ళలో గీలంళేకపోతే స్యార్తపరతకోసం వాళ్ళుచేసే 
దుష్కార్యాలు బయటవడ్డాయి. ఈ దిధంగా వ సం. తమ “వ్‌జా శ్లానాన్ని సంఘాభివృడ్డికి 
గాకుండా స్వార్దాధిమూనంతో సంచరించడం ఎంత హేయమైన పనియో ఇరూపిఅచజడాది. 
సాంఘికుల "హేయ(ప్రవ్ర్తన, దాన్ని స సమర్రించుకోడానిక తూ ధర్మకంచుకాలు, ఎంతే "హేయమైన 
పరిస్తితులకు సంఘాన్ని తీసుకుపోతుందో స్పష్టమయింది. సంఘంలో యుండే కశ్మలమే ఈ 
నాటకానికి కథా వస్తువు. ఆత్మలకు వునపునరుద్దీపితద్దై బీభ త్వ. sa జెంది నాటుకంలో 
ఆస్వాదింవబడుతుంది. ఆ భావం సానూజికునిలో 'వ్రజ్యంిల్రి నిత్యజీవనఐలో ఆ తత్స మార్గాన్ని 
నివర్తింపజేస్తుంది. వైద్యుడు దోష వైషమ్యూన్ని పాగా ఆరోగ్యాధిదృద్దినిచ్చి నట్లు సంఘంలో 
దోషాన్ని నగింవజేసే అభ్యుదయాన్ని సాధించా "లేకపోతే. రోనిది బాజీకరణం చేసినట్లు 
సంఘానికి అభినృద్ది మార్గాలు వ్యర్హమవుతాయి క విషయాన్ని మనసులో ఉంచి సంఘంలో 
యుండే లోపాలే నాటకకుంతిటూ చూపబడ్డాయి. అదే ద్రధానవస్తువై విధేయనునడంచేత 
తత్సదృశ్యమైన సంఘటనలే నాటకమంతటా కన్సించడంచేత (పతిపొత్రలోను స్ఫురించడంచేత, 
నాటకనామధేయం కూడా ఆ విషయాన్ని స్పస్ట్రవరువడం చేత ఈ నాటకంలో బీభత్స మే 
రసంగాని హాస్యంకాదు. 

ఇది సాంఘిక నాటకం కాబట్టి సంమకశ్మలకు (ప్రధాన వస్తువైనది. ఈలాంటి బిభత్సం 
చూ'పెటవ్పుడు న రౌదం కాని అంగరనాలుగా చండడానికి అర్హమౌతాయి. 
రౌద్రం ఉత్తేజకర మైనది. హాస్యం వికాసాత్మకచ్చై విజ్ఞానానికే కారణం; ఉత్తేజం విప్లవానికి 
కోర ఆల్క శరముత తేన లోపాన్ని (గ్రహించి విజ్ఞానవంతమైనది అయితేగాని _ విస్రనం జరగడానికి 
అర్లమైనదిగాదు. కాబట్టి సంఘం అజ్ఞానానస్తలో నున్నప్పుడు ముందు విజ్ఞానం కరిగించాలి. 
హాస్యం ఇందుకు తోడ్పడుతుంది. తత వోస్యంతో పొటిందు బిభత్సం చూవబడ్డది. విజ్ఞానం 
వివ్లవానికి పూర్వరూపం. విజ్ఞానవంతుడే గాని మధుర హాస్యాన్ని అర్హంచేసుకోలేడు అంచేత 
హాస్యం విజ్ఞాన నిలయం అని "పెద్దలవలుకు. విజ్ఞానం అజ్ఞ జ్ఞానాన్నధిశ్రేపిస్తుంది. దీనివల్ల అజ్ఞానం 
మీద ఏవ కలుగుతుంది. అది దీభత్సక విషయం. ఈ వరిస్రితికడి కన్యాశుల్కం ఉదాహరణ 
(గంథం. ఇందులో విషయం అజ్ఞాన (ప్రదర్శనము. అది బీభత్సస్తానం. ఇలాంటి విషయాలు 
చూపించినపుడు అచటి హాస్యం, బీభత్సయందు విశ్రాంతి చెందుతుంది. భారతంలో ఉత్తరుడు 
కౌరవ సైన్యాన్ని చూసి వ పారిపోవడంతో' ఓ అర్జునుడు “దీనినవ్వరెవూరిలోన” అని 
అంటాడు. ఈ ఖుట్టుం చూాడ్డాని - నవ్వును కరిగిస్తుంది. 

అక్కడ నవ్వడం అత. హాస్యం చేస్తారు అనేభావం కాబ ట్రై హాస్యమె రసం అనడం 
యుక్తంకాదు. ఎగతాళి చేయుట అని అర్హం. అది నవ్వుదాగరా వ్యక్తమైంది. అలాగే 
గర్ల్యచేష్టలు హాస్యపద్దతిలో యున్నా ఆ కావ్యాల దీభత్సయంటె వర్యవనాన్ని చెంది హాస్యం 
అ(పధానాన్ని పొందుతుంది. కాబట్టి కన్యాశుల్క ంలోని పధానరసం _ జీభత్సంగాని హాస్యంకాదు. 
ఈ విషయాన్ని నాటకంలో స్తుటమైన ఆయా ఘట్టాల్ని నిరూపిస్తాను. 

గిరీశం (ప్రచేగించి తనలో అనుకునే మాటలనలన తన కృత్యాలను వర్షించుకుంటాడు. 
ఇందులో అమాయక స్త్రీలను ఎలామోసం చేస్తున్నాడో వాడి శీలం ఎంత హేయమైనదో 
వర్గింపబడింది. ఆ హేయభావం రసోత్పత్తికి మొదటి పునాది. వెంకతుశం తబయులతాశని 
చెప్పడంతోశు మేష్ట్రర్లని నిందించడం, తన్నుపాగుడుకోడం, గర్లానికి విషయాలు. వెంకేశాన్ని 
మోసంచేసి వాడిని చెడుపుతూ బాగుచెస్తున్నానని చెప్పి ఆత్మసుఖాన్నపెక్రంచడం - ఈ 
మొదలైన హేయష్రవర్తన నాటకారంభంలో నిరూపింవ బడ్డాది. గిరీశం చూటల్లో అమాయకుల్ని 


641 


కన్వాశుల్క 0. నూరేళ్ళ నమాలోచనం.. 


మోసంచేసే యుక్తి కౌశలం, మోసంలో ప్రతిభ కూడా అరిష్టానములు కాబట్ట గర్జ్యాలే 
అవుతున్నాయి. రెండవరంగంలో. పైకి తగు _ పెద్దమునుష్యులుగా తిరుగుతూ, చివరికి నీచ 
ప్రవర్తనలకు అవమానాలు పొంది, దానిని కప్పిపుచ్చుకునే "హేయభావం నిరూపింవబడ్డాది. ఈ 
విధంగా ప్రధమాంకం బిభత్స. 


అగ్నిహో!|తావధాన్లు స్యార్హపరుడు. కాని విజ్ఞానంలేదు. ధనానికి పిల్లల నమ్ముకునే నీచుడు. 
ధనమే పరమ పవురుషార్హం, పెద్దపిల్ల నమ్మి దాని జీవితం ధ్వంసంచేశాడు. రెండవ పిల్ల జీవితం 
ధ7ంసం చేయనున్నాడు. పిల్ల వాడికి చదువు చెప్పించడంలో స్వార్రం ఉన్నదే కాని తగుప్రయత్నం 
చేయడంలేదు. కాకరపాదు పెట్టి బీరకాయలు అన్నట్టుంది. గిరీశం తన చిల్లర 'పైత్యగుణం 
అక్కడా వికసింపజేసి తన వ్యసనాలు సాగించడానికి బుద్ది నువయోగించాడు. కరటకశాస్తుర్జు 
శిష్యులకు చెప్పే పాఠాలు విద్య (బతుకు కే అన్నట్టు ఉపదేశం, ఎదటి అగ్నిహో[త్రావధాన్ల 
ఆడంగుల దగ్గర డాబుచేసి ఆయింట్లో గిరీశం పలుకుబడి సంపాదిస్తాడు. ఆయింట్లో ఎవరిమీద 
అగ్నిహోత్రావధానుకి డబ్బుమీద ఉన్నంత (పేమలేదు. అదే ఆయింటి నైచ్యాన్ని సంపాదించడానికి 
కారణం. ఇవి ద్వితీయాంకంలో యుండే నైచ్యపథాలు. ఇవే బీభత్సాన్ని వునః ఉద్చోధిస్తున్నాయి. 
లుబ్బ్దావధాన్లు ముసలివాడైనా తిరిగి వివాహ(ప్రయత్నం. జోతిష్కుడి డబ్బు కుతంత్రం వివాహమని 
ఆశ. ఇంట్లో కూతురుచేసే ఘోరాలు. ఆ యింట్లో ఆనందరేఖైనా గోచరించదు. అంతా 
హేయంగానేయుంటుంది. రామప్పంతులు సానిని తెచ్చి, తన ఇల్లే దానికొంపగా మార్చేడు. 
అది అతని ఇంటి సౌభాగ్యం. విధవలు ఎంత కట్టుబాట్టలోయున్నా (పకృతి అనివార్యంగా 
దాని వనిని చేయిస్తుంది అనే విషయం బుచ్చమ్మ స్పష్టపరుస్తుంది. 

ఇక్కడ గిరీశం పాత్రచేత విధవా వివాహము శొస్త్రసమ్మతం', అని ఓ ప్రమాణం[క్రింద 
చదువబడ్డది. ఇక్కడ గిరీశానికి స్వాభిలాష ఉండడంచత ఇది చెప్పినట్టుంది గాని నిజంగా 
సంస్కారాషేక్షచేత చెప్పినట్టులేదు. కాబట్టి ఇందులో హాస్యరచనే సాగించేడుగాని సంస్కారాశయం 
సాగించలేకపోయాడేమో? అని కొందరు విమర్శకులు అభిప్రాయాన్ని తెలిపేరు. సంస్కారమార్షం 
సూచించడం నాటకానికి ఉద్దేశ్యంగాదు. సంఘంలో యుండే లోవము చూపించి దాన్ని 
తప్పించుకోవాలి అని హౌచ్చరిస్తుంది. అంతేగాని ఎలా సంస్కరించుకోవాలి, అనే (ప్రశ్నకి 
బుద్ది వైశాల్యంచేత అని తప్ప మరోసమాధానం ఈ నాటకం వల్ల లేదు. అందుచేత ఈ హాస్యం 
సంస్కార మార్గాన్ని చూపలేదు అన్నది యదార్హము. కాని సంఘకల్మషాన్ని చూపడంలో 
మాత్రం ఈ హాస్యం పర్యవసానాన్ని చెందుతుంది. స్వార్దానికి వ్రమాణాలనుచూ పే వ్యక్తులందు 
ఏవకలిగిస్తుంది ఈ ఘట్టం. 

చతుర్జాంకంలో వివాహ విఘ్నాలకి గిరీశంగారి జాబు, రామప్పంతులు పార్టీ జాబు, 
లుబ్దావధానులు ధనాశచే చేసే వనులు, లోకం కోసం తద్దినాలు పెడుతూ కామిగాక 


మోక్షక్రామిగాడు” (స్త్రీలతో వ్యవహరించే శీలం. ఎవరికి హేయమనిపించదు? పెళ్ళిళ్ళు కుదర్చడానికి 
జరిగేతంతు, అందులో లంచాలు, జ్యోతిషాలు, పురోహితుల చేష్టలు, నీచంగా వ్రదర్శించబడ్డాయి. 


వంచమాంకంలో తన తండ్రికి కూతురుమీద నమ్మకంలేదు. ఆ యింటి సౌభాగ్యానికి వాని 


నీచ పప్రవర్తనములు. దెయ్యం లేకపోయినా భూతవైద్యుని వేషం ఒక మోసం. శుష్క వేదాంతుల 
నీచవ్యాపారాలు బయటపడ్డాయి. 


షష్టాంకంలో నీచమైన పనులలో (ప్రవర్తించడం. అహంకారంలో ఆత్మ గౌరవం అనుకొని 
దావాలు చేయడం, మరింత వరిహాసపాత్రులగుట, ప్లీడర్ల మోసాలు సాక్షుల పద్దతులు, నీచంగా 
చూపించబడ్డాయి. ఈ విధంగా ప్రతి అంకంలోను బీభత్సం నిరూపింపబడ్డాది. కాని హాస్యం 
ప్రధానంగాదు. లోపాన్ని చూవడమే నాటక ప్రయోజనము. ఆ లోపాన్ని సవరించాలి అని 
ఉవదేశిస్తుంది. ఎలా సవరించాలి అని ఉపదేగించలేదు. 


వ న్వ్పాశుల్క యవ నూరేళ్ళ నమౌాలోచనం... 


కావ్యంలోని పాత్రల పేరులు వినేసరికి సామాజికుడి హృదయంలో ఒక స్వభావంతో ఓ 
వ్యక్తి స్టురించాలి. అలా స్ఫురించే పాత్రను సృజించడమే పాత్రీకరణలోని నేర్పు. రాముడు 
అనేసరికి ఏకవత్నీవ్రతుడు, ఉదారుడు, శాన్తుడు మొదలైన మవోాగుణాలతో వ్యక్తి స్తురిస్తాడు. 
ఆంజనేయుడు అనేసరికి అమిత బలుడు, భక్తుడుయైన వ్యక్తి స్తురిస్తాడు. వాళ్ళని మనం ఎరగం, 
కాని రామాయణం చవదనతంచేత ఆ వ్యక్తుల స్వభావాలు శక్తులు ఆకారాలు అన్నింటితోటి 
మనకు ఆ వ్యక్తులు స్పురిస్తారు. 

ఇలాంటి పాత్రలను ఒకడు చిత్రిస్తే దాన్ని తిరిగీ రంగులు ఒకడు తీర్చవచ్చు. కాని నూతన 
పాత్రసృష్టి సమగ్రంగా చేయడం మపహాకవులకుగాని సాధ్యంగాదు. అలాంటి విగిష్టపాత్రను 
సృజించడంలో మొదటి తరగతికి చెందింది గిరీశంపాత్ర. రాముడనే పాత్ర ప్రాచీనమైనది. 
"పేరుతో అలాంటి పాత్ర మరోటి సృజించిన కవులున్నారు. ఆ పాత్రలకు మెరుగులుతీర్చ 
సమకట్టినవారున్నారు. _ [కొత్తపాత్రలు సృజింపవ్రయత్నించిన వాళ్ళున్నారు... కాని గిరీశం 
లాంటి క్రొత్త పాత్రను కొత్తవద్దతిలో సృజించి కృతకృత్యులైన వారిలో నుహాకవిగారే మొదటి 
(శేణికి _ చెందినవారు. దీనికి నిదర్శనం గిరీశం అనేసరికి వాని గుణాలతో స్వభావంలో గిరీశం 
మనస్సులో జీవించినవ్యక్తి కనవడ్డట్టు కనపడడమే నిదర్శనం. లుబ్టావధాన్లు, అగ్నిహోత్రావధాన్సు, 
రామప్పంతులు, మధురవాణి మొదలైన పాత్రలు చక్కగా నిర్వర్తింపబడి, సజీవంగా మెలగుతున్నారు. 


(తెలుగుతల్లి! - వ్యపిల్‌ 1945) 


కన్యాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం.. 643 


ల లాగా జ 


శ్రీ నర్తేశాయి తిరుమలరావు 


కన్యాశుల్భ నాటకం హాస్యరస (వ్రధానమనిపిస్తుంది. నాటకం పేతు చెప్పగానే నవ్వు 
పుట్రైస్తుందనే |భ్రను కలిగించే పాత్రలు ఒకదానిచెంట ఇంకొకటి మన మనోవీధిలో మెదులుతాయి. 
నాటకపాత్రలే ఒకరికొకరు అడ్డుపేర్లు పెట్టుకున్నారు. హాస్యం చేసుకున్నారు. గిరీశం అగ్నిపో 
(తావధానికి “అగ్గిరావుండు” అని పేరు. పెట్టినాడు. అతనినే కరటకశా, స్త్ర, 'మూర్ణ్చవగాడ్రైకొడుకు! 
అని తిట్టినాడు. గిరీశం కరటకశళా,స్తైకి “రాస్కెల్‌, స్కాండల్‌” అని బిరుదవాచకాలను 
తగిరించినాడు. గిరీశం కూటికి గుడ్డకు టికాణాలెని పూలరంగడు. ఇతనిని రానుప్పంతులు 
'గిరడు' *బాట్టరు అని కొట్టిపారేసినాడు. గిరీశంచనే అన్నిహోత్రావధాని 'హనుమాన్లు' అంటాడు. 
గిరీశంను ఇంత అవమానవరిచింది, అందులో అతనిముందరే, నాటకంలో అగ్నిహోత్రావధాని 
ఒక్కడే. సౌజన్యారావువంతులు గిరీశంకు “నెపోలియన్‌ ఆఫ్‌ ఆంటినాచ్‌' అని ుటిలిస్తాడు. 
తర్వాత నీవే డెవిల్‌” అని శపిస్తాడు. మధురవాణి, గిరీశం ప్రకారం 'డెవిలో”. గిరీశం 
రామవృంతుల్ని “ఎద్దుపుండు రుచి మరగిన కాక” అంటాడు. లుబ్దావధాని “ముసలిగాడ్డెకొడుకు' 
అని రానుప్పంతులు తీర్పు. 'త్యాష్ట్రం' అని గిరీశం నిర్ణయం. రామప్పంతులు, లుబ్బావధాన్లు 
'లొట్తైపట్టలని మధురవాణి తెగ నవ్వుతుంది. స్తూలదృష్టికీ కన్యాశుల్క నాటక పాత్రలు 
కనిపించే తీరు ఇది. వీళ్ళ మాటల ధోరణి నవ్వు తెప్పించేదిగా కనబడుతుంది. నాటకంలోని 
హాన్యాన్ని ఇంత కంసే నిశితంగా వరిగీరించి అందులో హాస్యం నిజంగా ఉందా అనే (పశ్నకు 
ఉత్తరమివ్వవలన ఉంది. 

భారతీయాలంకారంలో “హాస్యం! నవరసాల్లో ఒకటిగా పరిగణింపబడినా, శృంగార రనానికున్నంత 
ప్రాధాన్యం హాస్యానికిలేదు. శృంగారరసం మీద (ప్రత్యేక (గంధముంది - భోజుని “శృంగారవ్రకాశం.! 
పాశ్చాత్య సాహిత్యంలో హాస్యంమీద చాలా వరిభాష ఉంది. నవ్వుకు హాస్యభేదాలకు చాలా 
పేర్లు దొరుకుతాయి - ౨౧౫1౧, Snigger, Simper, grin, giggle, titter, Snicker, chuckle, 
laughter, guffaw. హ్యూమర్‌ (Humour) అనే వదం నేడు హాస్యం అనే అర్హంలో వాడుకలో 
ఉంది. ఇంగ్లండులో పూర్వకాలంలో హ్యూమర్‌ అనేపదం వైద్య వరిభాషలో ఉండేది. మనిషి 
శరీరంలో నాలుగు హూాామర్లు (రసాలు) ఉన్నాయి. అవి ChOoler, Melancholy, Phlegm, 
Bloodలు. ఈ నాలుగు రసాలూ సమపాళ్ళలో (ప్రవహిస్తే మనిషి మామూలుగా వుంటాడు. 
ఏదైనా ఒకరసం (ప్రకోపిస్తే ఆ రసానికి సంబంధించిన లక్షణాలు మనిషిలో పొడసూవుతాయి.] 
ఆతని నడవడి అసాధారణ మైతే ఆ హ్యూమర్‌ గలవాడని అంటారు. బెన్‌ జాన్సన్‌ ఇంక్రీషులో 
రచించిన ౬౪౫౮౧ Man in His Humour, Every Man out of His Humour అనే నాటకాలు ఈ 
సద్దాంతంమీద ఆధారవడినవే. ఇవ్వడు “హ్యూమర్‌” అనేపదం హృదయానికి ఆస్లోదం కలిగించే 
విషయానికో, మానసోల్లోసం కలిగిం అంశానికో అ: సృయించబడుతున్నది. విట్‌ (0) 
చమత్మారభాషకు అన్వయిస్తుంది. పింగళసూరన “కళాష్రూర్‌ చయల లో అ) పుష్కలంగా 
దొరుకుతుంది. పరస్పర దిరుద్దభావాలను సమన్యయించడం అనే వచోరీతి (Paradox) జ్రక్షోరా 
ఈ “విట్‌” అతని రచనల్లో ద్యోతకమౌతుంది. జి.కె. చెస్టర్తన్‌ కూడా 'పొఠజ్రాక్స్‌' దాతా 
“విట్‌ ను పుట్టిస్తాడు. జార్చి బెర్నార్డ్‌షా కూడా ప్రసిద్ద విట్‌”. ఒకడు తనమీదనో ఇతరుల 
మదన్‌ మాతా. దిుఠి నవ్వు తెప్పుంచడానిక JOke, Fun, Comic వదాలు వాడతారు. ఈ 
పదాలకు 'విట్‌'కు తేడా ఉంది. విట్‌” కోసం చేసే భాషణం ఎవరినీ ప్రత్యేకంగా ఉద్రెనొంచి 


644 


కరాళ లుం: నూ రేళ్ళ నమాలోచనం... 


చేసింది కాదు. “విట్‌” వల్ల నవ్వు తప్పనిసరిగా రానక్కరలేదు. దీనిని అనుభవించడానికి 
తెలివికావాలి. 'విట్‌' అనే పదం “తెలుసుకోవడం”? (సంస్క ఎతం: విద, వేద, (గ్రీకు: 01642)ను 
సూచిస్తుంది. 


విట్‌, హ్యూమర్‌, ఫన్‌, జోక్‌ అనే వోస్యభేదాలను అవి పుట్టించే నవ్వులలోని భేదంచేత 
గుర్తించవచ్చు. సినిమా హాస్యకారుల వరిభాషలో అయిదు విధాలైన నవ్వులున్నాయి. అవి [146% 
yowl, telly, laugh, boffo?. పై హాస్యభేదాలను — హాస్యభేదాలు సూచిస్తున్నాయని సూలంగా 
చెప్పవచ్చు. నాట్యుశాస్త్రంలోను, దశరూవకంలోను ఆరువిధాలైన హసితాలు నర్గించబడినాయి. 
అవి స్మృతం (gentle smile), హసితం (5౧1116), విహసితం (laughter), ఉపహసితం (hearty 
laughter), అపహెసితేం (Uproarious laughter), wతిహాసితేం (convulsive laughter). 
చివరిది Bంffంతో సమానం. స్మిత, హసితాలు కలిగించేది “విట్‌”. విహసిత, ఉవహాసితాలు 
కరిగించే హాస్యం ప్యూమర్‌: అవహసిత అతిహసితాలు కలిగించేది FUN, Joke, Comic 
అనీ విభజించుకోవచ్చును. ఈ పాశ్చాత్య హాస్యభేదాలను గుర్తించడానికి ఫ్రాయిడ్‌ ఒక 
విధానాన్ని చెప్పినాడు. “*“విట్‌*కు దాని క, దానికి లక్ష్యమైన వ్యక్తి దానిని 
అనుభవించే సానూజికులు అవసరం. కామిక్‌ 'కు దాని ప్రారంభకుడు లేదా దానిని చేసేవాడు, 
దానిని చూచి(విని) అనుభవించేవాడు ఉంటేచాలు. 'హ్యూనుర్‌'కు ఒక్కడే చాలును. లోకం 
పోకడలలోని అసంబద్దతలను  వురందరదాసులాగా, చేనునలాగా, సర్వజ్ఞునిలాగా భావించుకుని 
హ్యూమర్‌ ను అనుభవించవచ్చును. _ మరికొందరూ పాశ్చాత్యాలంకారికులు (వీళ్ళు మానసిక 
శాస్త్రజ్ఞులు) హ్యూమర్‌, రిడిక్యూల్‌ (16010010) అనే రెండు హాస్య భేదాలను గుర్తిస్తారు. 
ప్రయత్న పూర్వకంగా పుట్టి ఆనందాన్ని కలిగించేది హ్యూమర్‌. అవ్రయత్నంగావుట్హై ఎవరినైనా 
అభాసుపాలు చేసేది రిడిక్యూల్‌. వికారవేషం, చనుత్క్మారవుమాట, వినోదపు బొమ్మలు 
నవ్వు తెప్పించాలని అదెవనిగా చేసిన పనులు - ఇవి హ్యూమర్‌ జాతికి చెందిన హాస్యాలు. 
పెళ్ళిలో కాశియా|త్రకు హొందాగా పోతున్న 'పెండ్ర కొడుకు అరటిపండు తొక్కమిద కాలువేసి 
జారిపడటం నవ్వు తెప్పిస్తుంది. ఇతరులకు వినోదం కలిగించాలని పెండ్లికొడుకు ఆ పనిని 
చేసుండడు. అప్రయత్నంగా జరిగుంటుంది. ఇది 'రిడిక్యూల్‌ ' అనే హాస్యం. భాసకవది రచించిన 
'దూతవాక్యంి అనే నాటకంలో ఒక చక్కని దృశ్యముంది. (శ్రీకృష్ణుడు కౌరవుల దగ్గరికి 
రాయబారం వస్తున్నాడు. ఇక్కడ దుర్యోధనుడు పేరోలగంలో ఉన్నాడు. చాసుదేవుడు సభలోకి 
వచ్చినప్పుడు ఎవరైనా లేచినిలబడితే వాళ్ళకు పన్నెండు బంగారు నాణాలు జరిమానా వేస్తానని 
సామంతులను శాసించి, దుర్యోధనుడు ద్రౌపది వ(స్త్రాపహరణ దృశ్యమును చిత్రించిన వటం 
తొడ మీదుంచుకొని చూస్తున్నట్టు నటిస్తూ కూర్చొని ఉంటాడు. వాసుదేవుడు సభలోకి 
(ప్రవేశిస్తాడు. సామంతులందరూ దిగ్గున లేస్తారు. దుర్యోధనుడు కూర్చోనే ఉంటాడు. 
వాసుదేవుడు సుయోధనా కూర్చున్నాచేమి?' అంటాడు. వెంటనే దుర్యోధనుడు సింహాసనం 
నుండు గబుక్కున కిందవడి 'ఈ దూత భలేమాయావికదా' అని తనకు తానే సమాధానం 
చెప్పుకుంటాడు. ఇలాంటి రమణీయభావ సన్నివేశాలే భాసునికి 'భాసోహాసి అనే ప్రశస్తిని 
తెచ్చి పెట్టినాయి. మతిమరుపు, మనుష్యుల, అమాయకుల, వసిపిల్లల మాటలు “రిడిక్యూల్‌ 'ను 
పుట్టిస్తాయి. ఏ అతిభావమైనా (కామకోధాదులు, ఆనందోత్సాహాలు మొ॥) “రిడిక్యూల్‌ ! అనే 
హాస్యాన్ని కలిగించడానికి సామర్హ్యం కలదే. 


హాస్యానికి నవ్వు - కనబడే ఫలితం. మనస్సుకు హృదయానికి కరిగే ఉల్లాసం - కనబడని 
ఫరితం. మనిషి బతుకనే కొంపను ఏడుపు అనే పునాదిమీద ముండదైవం' కట్టినాడని 
దుర్విరాగులు చెబుతుంటారు. దుఃఖముంది గనక వేదాంతముంది. ఈ దుఃఖ నివారణక ఇన్ని 
మతాలు, మోక్షోపాయాలు పుట్టినాయి. ఆర్రికంగా బాగుపడినా మానవ జన్మకు అంటిన 
దుఃఖం పోదు. పుట్టుక - చావు, ఆశ - నిరాశ, వెలుతురు - చీకటి, కోరిక - అది 
తీరకపోవడం వంటి రెండు బిందువుల మధ్య ప్రకంపించె లోలకం జీవితం. సుఖదుఃఖాలు 


కన్వాళుల్కం: నూరేళ్ళ నమాలోచనం.. 


ఒకదాని కొకటి వ్యతిరేకాలనే భావన దుఃఖానికి కారణం. ద్వంద్వాలు ఒకతు అనుకోవడంచేత 
హాస్యమైనా కలుగుతుంది. జీవన్నుక్తెనా కలుగుతుంది. ఇది నాధ్యం కానప్పుడు ఆ బాధనుండి 
తప్పించుకోడానికి ఏదైనా సాధనం కనిపెట్టాలి. సర్గ జీవకోటిలో బాధను మానసికంగా 
ఎక్కువగా అనుభవించేది మనిషే అని (ఫైడరిక్‌ నీక్టే చెప్పినాడు. బాధ అనే దెబ్బకు 
నవు కవచం. దుఃఖం, ఆవేదన నిండినప్పుడు ఏడిస్తే ఎంత తేలికవడుతుందో నవ్వినా అంతే 
తేరికవడుతుంది. ఏడవాలో నవ్వాలో తెలియని సందర్భాలు ఎన్నిటినో మనం ఎదుర్కొని 
ఉంటాం. ఎన్నో క్షేశాలను అనుభవించిన గాంధీ మహాత్ముని హాస్యప్రయత్నం జగద్విదితం. 
రాజాజీ గాంధీజీని *నవ్వేమనిషి" (Man of laughter) అన్నాడు. గాంధీ మహాత్ముడు నవ్వకుండా 
ఉండే ఛాయాచిత్రం దొరకడం కష్టమే. “నాకు హాస్య ప్రియత్వమే లేకుంటే నేనెన్నడో 
ఆత్మవహాత్య చేసుకుని ఉండేవాడను” అని గాంధీమహాత్ముడన్నాడు. 

సర్వదుఃఖ రోగాలకూ హసితం సంజీవకరణి. సర్వక్ష్లేశలోహాలనూ కరిగించుకునే (ద్రవరాజం 
నవ్వు. కొందరికి ఏడ్చే ఆనందం. “ఏడ్శివైతును నెలుగెత్తి యేద్చివైతు.... మనసార యేడ్డ నిదజు 
నన్ను” అని కృష్ణశాస్త్రి, మనల్ని. వేడుకున్నాడు. ఆయన ఏడ్చు వాల్మీకి ఏడ్పువంటిది. 
“మైెరోతాహుం మత్‌మనాకరో” ( నేనేడుస్తాను, నన్ను ఆపవద్దు) అని పాడి వంకజకుమార్‌ 
మల్లిక్‌ మనకానందం కలిగిస్తాడు. సో,కటీసు (పాణం పోతున్నప్పుడు కూడా స్మెతాసనుడై 
ఉండినాడటు. (ప్రవక్త జెరమయ్య (ప్రజల పావవుజీవితం భరించలేక ఏడుస్తూనే ఉండినాడు. 
ఇతనిని 'పరిదేవన |పవక్త' అంటారు. 

తిర్యగ్గంతువులలో కామం, వాత్సల్యం సహజపేరితాలు. దీనికి in$tiNt అని పేరు. అవి 
మానవునిలో ఆలోచనా ఫలితాలు. దీనికి intelligent thinking అని పేరు. జంతువుల్లో 
దుఃఖం లేదనిపిస్తుంది. ఒక ప్రత్యక్ష సంఘటన, ఒక కుక్కకు పిల్ల ఉంది. ఎంతో (పేమతో 
పాలిచ్చి కుక్క, పిల్లను పెంచుతున్నది. ఒకసారి పిల్లను వదలి కుక్క ఎక్కడికో పోయింది. పిల్ల 
నడిరోడ్డులో తిరుగుతున్నది! ఇంతలో మోటారుబండి వేగంగా వచ్చి పిల్లమీద ఎక్కిపోయింది. 
పిల్ల కెవ్వుమని శకేకచేసి చచ్చిపోయింది. కేక విన్న తల్లికుక్క పరుగెత్తుకొని వచ్చింది. తన పిల్ల 
చచ్చిపోయిన సంగతి దానిని మూచూచి తెలుసుకొనింది. మరుక్షణమే తల్లి కుక్కపిల్ల కళేబరాన్ని 
తినేసింది. పిల్ల బతికున్నంతనరకే తల్లి తన జననీ ధర్మం నిర్వర్తించింది. పిల్ల చచ్చిపోగానే 
అది తల్లికి తినదగిన మాంసంముద్ద అయింది. పిల్ల పోయిందో అని తల్లికుక్క_ ఏడ్చినట్లులేదు. 
దానికి శోకం లేదా? మనకర్హంకా లేదా? వాల్మీకికి, వ్యాసునికి, The Ancient Mariner 
రాసిన కోలరిడ్డికి, మహాకవి బ్రేక్‌ కు అర్హమైంది సర్వజీవ సంవేదన. చెట్టుకూడా సుఖదుఃఖాల 
ననుభవిస్తాయని జగదీశ చంద్రవసు ప్రాయోగికంగా నిరూపించినాడు. మానవునితో పాటు 
మొక్కలు కూడా శోకానందాలను పంచుకుంటాయని రష్యన్‌ శాస్త్రజ్ఞులు (ప్రకటించినారు.? 
శాపమివ్వడంవల్ల విత్తనాలు నణిస్తాయని ప్రార్హనాపూర్వక ఆశిస్సువల్ల త్వరగా మొలకెత్తుతాయనీ 
అమెరికా దేశంలో మత పరిశోధకులు కనిపెట్టినారు.* అణ్ఞామలై విశ్వవిద్యాలయంలో 1960లలో 
డాక్తర్‌ సింగ్‌ అనే వృక్షశా,స్త్రజ్ఞుడు చెట్టు గానంతో (ప్రభావితమవుతాయని నిరూపించినాడు. 
కర్ణాటక సహానా రాగాలావంవల్ల అరటిగెల ఏపుగా పెరుగుతుందని రుజువుచేసినాడు. సహానా 
దుఃఖపు రాగం కాబట్టి అరటిపండ్ల కడుపు ఉబ్బి ఏపుగా పెరిగినట్లు కనబడి ఉండవచ్చు. ఇది 
బలువు కాక వాపై ఉండవచ్చు. తనతోటి మొక్కను ఒకానొకడు నాశనం (హత్య) చేయడాన్ని 
చూచిన ఇంకొక మొక్క అనేక మందిలో ఆ హంతకుని గుర్తువట్టుగలదనీ, గుమాను(?) ఆసామి 
దరిదాపులకు వస్తే ఆ బతికిన మొక్కకు రణకంవర మెత్తుతుందని “అసత్య (గహణి” అనే సూక్ష్మ 
పరికరం సహాయంతో ఇటీవల ఒక వరిశోధకుడు కనిపెట్టినాడు.్‌ మన కవి సమయాల్లో 
త్ర/లు చెట్లకు చెసే స్పర్శాది క్రియలకు 'దోహదా'లని పేరు. ఒక్కొక్క వృక్షజ్రాతికి ఒక్కో 
దోహదముంటుంది. అశోక వృక్షాన్ని తంతారు. గోరంటను కౌగలిస్తారు. మామిడిని తాకుతారు. 
కొండగోగుతో - సల్హాపొలు చేస్తారు. ఇలాంటి క్రియలవల్ల ఆ వృక్షాలు అకాలంలో గూడా 


[రకర కన్యాకుల్య ం: నూరేళ్ళ నమాలోచనం... 


పుష్పిస్తాయట. మమ్మటుడు చెప్పిన “కాంతాసమ్మితత్వం” వృక్షాలకు అన్వయించేటటుంది. చెట్టు 
సుఖదుఃఖాలను అనుభవిప్తై జంతువులు అనుభవించవా? “అమ్మేనుల నొంచునవ్తు దమమేనులు 
సోకిన మాత నెట్టగున్‌, దానిందలంపగా వలదె?” మనకు సుఖదుఃఖాలు రెండూ ఆటలే. 
నామవాచకరూవంలో ఊఉండేభావాన్ని క్రియారూపంలోకి తేవడం 'ఆశే'. పెళ్ళాడటుం, 
మాట్లాడటం, నరుకులాడటం మొదలైనవి ఆటలు. 
ఏడ్పును జీవిత ప్రాతిపదికగా మానవుడొక్కడే ఏర్పరచుకున్నట్లుంది. నవ్వుకూడా మనిషికే 
సాధ్యం. మానవుడు హసన్మృగం (నవ్వే జంతువు) అట. జంతువుల్లో మొసరికన్నీళ్ళు 
కారుస్తుందని కథల్లో చదివినాం. జలచరాలలో ఎక్కువ విశ్వాస ఘాతుకమైన జంతువు కూడా 
మొసలేనట. దుమ్మలగొండి (37602) అరిస్తే మనిషి నవ్వినట్టుంటుంది. భూచరాలలో ఈ 
దుమ్మలగొండి ఎక్కువ విశ్వాసఘాతుకమైన జంతువని (ప్రతీతి. భూచర, ఖేచర, జలచరాలలో 
ఎక్కువ విశ్వాసఘాతక మృగంగా (వ్రసెద్రిచెందిన మానవునికి కన్నీరుగా ర్చి గులాం, నవ్వె శ్చక్తి 
ఉండడం న్యాయమే కదా? మనిషని ఇతర జంతువులనుండి వేరుచేసే గుణాలు వడువు, 
నవ్వులు అని తేలింది. భవభూతి. కరుణం ఒక్క (ఏకోరసః కరుణ ఏవ) రసం అన్నాడు. 
శృంగార వీర రౌద్ర భయానక బీభత్సాలను జంతువులు కూడా అనుభవింపగలవు. కరుణను 
కూడా అనుభవించగలవేమోకాని హాస్యరసాన్ని మాత్రం ఇతర జంతువేదీ అనుభవించలేదు. 
హాస్యం మనిషి (ప్రత్యేకత. అందువల్ల మనం 'ఏకోరసః హాస్య ఏవి అని సిద్దాంతీకరించవచ్చు. 
మానవుడు హాస్యభాజనుడు. మానవుడు (పకృతి వురుషుల సంయోగమని “సాంఖ్యదర్శనం'ి 

చెబుతున్నది. ప్రకృతి జడం, పురుషుడు చైతన్యం. చైతన్యం జడానికి కట్టుబడి ఉండటంవల్ల 
జీవితమనే బంధం ఏర్పడింది. హెన్రీ  బర్స్‌సవ్‌ ఇలా అంటాడు.  “వైతన్యవంతమైన 
జీవం అచేతనమైన దేహయస్టికి కట్టబడి విలవిలలాడే వరిస్టితే హాస్యం." సాంఖ్యకారికలో ఒక 
ప్రసిద్ద శ్లోకంలో ప్రకృతి గుడ్డిదిగా, పురుషుడు కుంటివాడుగా రూపించబడినారు. గ్రుడ్డిదానిని 
ఆధారంగా చేసుకుని కుంటివాడు గమ్యస్థానం చేరతాడట. కుంటివాని గుడ్డిదాని సంసారమెంత 
హాస్యాస్పదంగా ఉంటుందో, (ప్రకృతి వురుష సంయోగమైన మానవుడు అంత హాస్యభాజనుడని 
మనం  వ్యాఖ్యానించుకోవచ్చు. జనన మరణాల మధ్యకాలంలోని మానవ జీవితం నగుబాటు 
కలిగిస్తుంది యోగి వేమనకు. ఎందుకంలు మనిషి పుట్టినవ్పడు బట్టకట్టులేదు. గిట్టిన తర్వాత 
అది ఉండదు. నడుమ బట్టు కడితే అది నగుబాటు కాదా అని మనిషి అసహజ [వ్రవర్తనను 
ఆక్రేఫ్రిస్తున్నాడు సహజపురుషుడు వేమన. వేమనవంటి దేవతాస్వరూపులు  “దేవతావ,స్త్రాలు” 
ధరించినా తప్పించుకుంటారేమోనని మంటికాలి మనుషులమైన మనం నడుమనన్నా నడుముకు 
బట్టకట్టకపోతే నగుబాటుపాలు కాక తప్పదు. అందరూ సంతోషంతో నవ్వుతూ ఉంకు మనిషి 
ఏడుస్తూ ఈ లోకం విడిచి నవ్వుతూ పోతాడు (చనిపోతాడు) అని ఇ(ఎ)క్సాల్‌ కవి నవ్వు 
ఏడ్పుల మార్పిడిలోని రహస్యం స్పష్టం చేసినాడు. భార్యాబిడ్డలు చనిపోయినప్పుడు వాళ్ళకు 
(పపంచబంధం, తనకు సంసారబంధం విడిపోయినాయని అనందాన్ని వెలిబుచ్చినాడు గుజరాతీ 
కవి నరసింహ మెహతా. లోకం వింత పోకడలను చూచి వురందరదాసు తెగ నవ్వుకున్నాడు. 

“నగవు వచ్చును నాకు నగవు వచ్చును 

జగములోని మనుజులు చేయు భేషజములు చూచి 

వతినేవ సేయక వరవతొగూడి మజ్రనములాడి 

(వతములను సేయు వడతులను జూచి 

వరనతుల మచ్చికచేసి యరునమున వారినిబొంది 

పాయినీట మునిగి జవపారాయణము చేయువారి జూచి 

కొామ(కోధముల మననుంచి తామనమందు మగ్నులయి స్వామి 

వురందర విళలుని న్మరణచేయువారిజూచి 

నగవు వచ్చును నాకు నగవు... + 


కన్యాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం.. 


యక్షుడు ధర్మరాజు నడిగిన 'ఖటని ప్రశ్నల్లో ఒకటి “ఏది ఆశ్చర్యం అన్నది. “స్పుత్నిక్‌! 
ఆశ్చర్యం అనలేదు ధర్మరాజు. అనుక్షణం మృత్యువు వెంటాడుతున్నా అది లేన్టు (ప్రవర్తించే 
జనుల పోకడ అని అతని ఉత్తరం. ధర్మరాజుకు కలిగిన 'హాచ్చెర్రం'కు కారణం మానవ జీవితంలో 
అంతర్లతంగా ఉండే అసంబద్దతలోని హాస్యమే కావచ్చు. 


తోనో! ఏమి హాస్యమిది? వాయువుల లాగా సర్వమూ నిండిపోయిన ఈ 
హాస్యస్వరూపాన్ని, సర్వాంతర్యామిగా కనబడే ఈ పోస్యస్వభావాన్ని తెలుసుకోవాలి. (ప్రాచిన 
భారతీయ అలంకారిక సాహిత్యంలో హాస్యానికి తగిన స్థానం లేదు. దశకళూవకాల్లో “'వ్రవాసనం? 
ఒకటి. (వ్రహసనానికి గొవ్ప ఆశయమే చెప్పినారు. ప్రహసనం దుష్టుల చరిత్రను చిత్రిస్తుంది. 
దీనివల్ల చెడ్డబాళ్ళ (ప్రభావానికి లోనుగాకుండా సానూజికులకు హెచ్చరిక కలుగుతుందని 
'నాట్య దర్పణం” చెబుతుంది. ప్రహసనాలలో వచ్చే పాత్రవర్శాలు బోకు కగు, సన్యాసులు, 
మిండగాళ్ళు, కొజ్జులు, వేషగాళ్ళు, పాటగాళ్ళు, బంట్లు. జాగ్రత్తగా పరిణీరి స్త, ఈ రకంవాళ్ళు 
పిరికివాళ్ళే అయి ఉంటారని స్పష్టమౌతుంది. పిరికివాళ్ళు హాస్యోత్సాదకులని దీని నుండి 
సిద్దాంతం చెయ్యవచ్చు. మొనగాళ్ళయిన దుర్మార్గుల్ని (రావణాదుల్సు) గురించి హాస్యభాజకంగా 
రాసిన కవులు మన సాహిత్యంలో కనబడరు. ఒక హాస్యపు వేటు వెయ్యి శాపాల 
దీటు అని పాశ్చాత్య రచయితలు కనిపెట్టినారు. దుర్మార్గల్ని శాశ్వతంగా అవకీర్తి శేషులు 
చెయ్యడానికి వాళ్ళను కేవలం దుర్మార్గులుగాగాక హాన్యాస్పదులుగా చిత్రించడం మంచి పద్దతి, 
పాశ్చాత్య రచయితలు ఇందుకోసం హాస్య, అపహాస్య, వ్యంగ్యాలను సాధనాలుగా వాడుకున్నారు. 
దానివల్ల వచ్చిన పరిణామాలను కూడా వీళ్ళు అనుభవించినారు. మతాధికారుల పెత్తనంమీద 
అవహాస్య రచన చేసిన డేనియల్‌ డిఫో (1660-1731) కారాగారశిక్షను, పా(బొ)గడ దండను 
అనుభవించినాడు. అప్పటి నిగేబాన్‌ రాజును హాస్యంగా చిత్రించి లీహంట్‌ (1784-1859) 
జైలు శిక్షను అనుభవించినాడు. ఇతడే AbUuben Adem అనే కవితలో “మహాభారతంలో 
మానుషత్యం గురించి ఉండే భావంలాంటి భావాలను వెలిబుచ్చినాడు. స్టాలిన్‌ ను వ్యంగ్యంగా 
వరించిన మెండల్‌ స్టాం అనే రష్యాదేశ కవి జైలుశిక్షను అనుభవించినాడు. ఇతనిని 1940లో 
ఉరితీసినారని కూడా చెబుతారు. బాచిగాడు అనె అడ్డపేరున్న తెనాలి రామలింగడు రాచరికం 
వాళ్ళను అపహాస్యం చేసి అప్పడప్పుడు ఇక్కట్టుకు లోనైనాడని కథలున్నాయి. ఇటులీ నియంత 
ముసోలినీని ఇతని సమకాలికుడు దేశభక్తుడు వివ్లవ నాయకుడు అయిన ఇగ్నాజియో సైలోన్‌ 
Bread and Wine అనే నవల్లో అనన్యంగా అవహేళన చేసినాడు. హిట్లర్‌ మీద చార్డీ 
చాప్టిన్‌ 1940లో అవహేళనా పూర్వకమైన చలనచిత్రాన్ని తీసినాడు. పాశ్చాత్యుల్లో హాస్యం 
ఉత్తమస్థానం పొందడానికీ, భారతదేశంలో అవ్రధాన 'స్టానం ఆక్రమించడానికి కారణాలున్నాయి. 
మనది కర్మభూమి అనీ, పొశ్చాత్యులది భోగభూమి అని మనవాళ్ళు అన్నారు. భోగభూమిలోని 
వాళ్ళు ఉల్పాసంగా బతుకును వెళ్ళదీస్తారు. వాళ్ళకు హాస్యం అవశ్యమైంది. కర్మభూమిలో 
ఉన్నవాళ్ళు “ఖర్మ'ర్ని అనుభవిస్తూ మిడుకుతూ ఉండాలి. అలాంటి వాళ్ళకు హాస్యం అ(ప్రధానం, 
పరిహార్యం. వొళ్ళు భోగులు, రాగులు, వీళ్ళు జోగులు, విరాగులు. అందుకే లోకాన్ని చూచి 
తమలో తాము నవ్వుకునేవాళ్ళు భారతదేశంలో ఉన్నారుగాని, నమ్మించి బతకడానికి ఈ 
లోకాన్ని ఇంకొంచెం ఆసక్తిదాయకంగా చేసేవారు కనబడరు. మనకు డాన్‌ క్సిగ్సోట్‌, పిక్తిక్‌ లు 
లేరు. మనకు మతరహిత కవిత్వం ఎక్కువగా లేదు. మతరహిత కవిత్వమంకు 5604212 
Poetry. మన pee (గ్రంథాలన్నీ దేవుళ్ళమీదే రాయబడినాయి. ఇతర మతాల వాళ్ళలో 
మతసాహిత్యమం లు వాళ్ళ మతగ్రంధాలే. ఉదా: పవిత్ర బైబిల్‌, ఖురాన్‌ షరీఫ్‌, (తిపిటకాలు) 
తక్కిన సాహిత్యమంతా విమతమే. హాస్యాన్ని ముమ్మరంగా కుమ్మరించడానికి వాళ్ళకవకాశముంది. 
హిందువుల |గంథాలనిండా దేవుళ్లు, గురువులు, మహర్షులు. ఏళ్ళను హాస్యానికి గురిచెయ్యడం 
ఎట్టా? శంకర మిథశ్రుడనే కవి గౌరీ దిగంబర (ప్రహసనం' రాసినాడు. ఇందులో పార్వతీ కళ్యాణం 
ఇతివృత్తం. ఈశ్వరుడు నవ్వుపుట్టించే హాస్య నాయకుడు, భారతీయ సాహిత్యంలో ఎక్కువ 


కన్వాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


హాస్యానికి గురైన దెవుడు శివుడు, మంచిదాల్ణి, అమాయకుణ్ణి గేలిచెయ్యడం పరిపాశుకదా? 
భాగవతంలోని బాలకృష్ణుని చేష్టలు వెకిలిగా ఉన్నా అందులో ఏదో అంతరార్రముందని చెప్పి మన 
వ్యాఖ్యాతలు కృష్ణుని హాస్యపాతత నుర తప్పించినారు. అన్నపానాలు వదిలి ఆలోలక్ష్మణా 
అని అలమళ€ించడం అన్నకు, ఆలిని వదలి అన్నమో రామచంద్రా అని అలమటించే తమ్ముడు 
అని రామలక్ష్మణులను హాస్యంగా వర్షించి వినేవాళ్ళు మనస్తాపాన్ని పసిగట్టకుండా ఉండగలగడం 
కష్టమే. అందు మల్ల్టాది అవధాని *“అనంపూర్త రామాయణ' నాటకం అసంపూర్తంగా ఉంది. 
నక్షతకపాత్ర నిలకడలేనిది. కుంభకర్షపాత్ర హాస్యపాత్రకాదు. వాల్మీకి మానవుడిలో ఉండే 
సత్వరజస్తమో గుణాలకు సంకేతాలుగా  విభీషణరావణ కుంభకర్ణ పాత్రలను సృష్టీంచినాడు. 
(ప్రాచ్య పాశ్చాత్య అలంకారికుల మతాల (ప్రకారం వోస్యతత్యాన్ని విచారించాలి, 
భరతుడు; 


వికృతమైన స్వ వరవేష - అలంకారాలు, థొ ర్రజ్రషరి (నిర్హజ్ఞత), తాల్వ్యం,  ఈహాకల 
(చక్కిలిగింతలు, అసత్సరిలాపం, అంగవికలుల దర్శనం, అనిమిత్త భయాదులను, అకార్య 
కరణాలను, వికృత వేషాదులను వర్షించి చెప్పడం మొదలైన విభావాలవల్ల హాస్యం వుడుతుంది. 


అయ హల తుం: 


ధనుంజయుడు భరతుని అనుసరించి 'తమ లేదా ఇతరుల ఆకృతి, వాక్కు, వేషాలలోని 
వికృతి హాస్యాన్ని (నవ్వును) పుట్టిస్తుందిని చెప్పినాడు.” 

ఒకరికి వికృతి. అయ్యింది ఇంకొకరికి (పకృతి. ఇదే హాస్యానికి కీలకం. అంగవికలుల్ని 
చూస్తే హాస్యం కలుగుతుందా? కలగాలా? అంగవికలుల్ని చూచి గౌతమబుద్దుడు నవ్వగలిగుం కే, 
భారతదేశ చరిత్ర ఇంకొకరకంగా ఉండేది. కాళిదాసు రఘువంశంలో అజవిలావ ఘట్టంలో 
శరీరధారులకు మరణమే (ప్రకృతి, జీవితం వికృతి మాత్రమే అని చెప్పే శ్లోకముంది. 

మరణం (వక్ఫుతి శృరిరిణాం, విక్పుతక్టవిత ముచ్చతే బుధైః 
శణిమవ్యువతిడ్చ తేశ్చనన్‌, యది జంతుర్చను లాభవాన నౌ. 

(రఘువంశం 8-87) 
శరీరధారులకు మరణమే ప్రకృతి, జీవితం తద్వికృతి మాత్రమే అని బుధులు చెబుతారు. 
అందువల్ల క్షణకాలమైనా ఏ ప్రాణైనా జీవించి ఉంశు అదే లాభమనుకోవాలి. 

ఈ శ్లోకంలో హాస్యం ఇమిడి ఉంది. వికృతి అయిన జీవితాన్ని అంతటి లాభసాటిబేరంగా 
ఎందుకు పరిగణించాలి? ధనంజయుని సిద్దాంతాన్ని, రఘువంశ భావాన్ని జోడిస్తే వికృతి 
అయిన జీవితం హాస్యోత్సాదకమనే కొత్త సిద్దాంతం వస్తుంది. ఆలంకారికులు వికృతిని 
హాస్యోత్సాదకనుని నిర్ణయించినా మహాభారతం “అంగహిను, దరిద్రు, విద్యాహీను, రూవహీనుని 
దెగడుట పాపమండ్రు” (ఆను. 4-104) అని శాసించింది. వీళ్ళేకదా హాస్యోత్పత్తికి స్తానీయులు! 
హాస్యానికి గురిచెయ్యడం తెగడటుం కన్నా ఘోరతర మైన పొవం. సాంఘిక నీతికి (500141 
ethics) కళకు ఘర్షణ ఇలాంటి సందర్నా ల్లోనే కలుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో కళ 
నిషృ్రయోజకం (All art is useless) అనిపిస్తుంది. 

భారతీయుల 'వికృతి'కి పాశ్చాత్యుల “గోలుస్కు'కూ పోలిక ఉంది. పదహారో శతాబ్దంలో 
ఇటులీ చిత్రకారుడు 'రాఫేల్‌’ (ప్రాచిన రన్‌ చరిత్రకు సంబంధించిన భూగ్చపహాలను (6౮౯౦౫౦౩9) 
పునరుద్దరించేటప్టడు, అందులో మనుషులకు జంతువుల తలలు, దేహాలు, జంతువులకు 
మనుషుల తలలు, దేహాలు కలిగిన శిల్పాలు, చిత్రాలు వీటిని పెనవెసుకొని ఉండే తీగలు 
పుష్పాలు గల శిల్పచిత్రాలు కలిగి అంతా ఒక విచిత్రంగా కనబడే కళాసంవిధానం బహిర్గతమైంది. 
Grotto నుండి Grotesque వచ్చింది. అతి లోకం, అసహజం అయ్యింది, హెతుబద్దం కానిది, 
ప్రకృతి కానిదీ అయిన వికృతికి “గోబస్కు' అనే సామాన్య వర్షీకృత నామం ఏర్పడింది. 
భరతాదులు చెప్పిన “వికృతి! న ఒక భాగం. గోటసు అంతు కేవలం అందవికారం 


కన్యాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం.. | ల్‌ 049 


కాదు. అది  అలంకారికమెన సాంకేతిక వదం. అందవికారం (18110659) సామాన్య వదం. 
సౌందర్యం ఎదురుగా అనేహాజత, అతార్కికత, వికృతి అనే ప్రతిబింబాలనిచ్చే ఆ సమ తుల 
దర్పణం ఉంచితే (గ్రోటస్కు అవుతుంది. ఉదాత్త భావోత్పత్తికి ఉద్దిష్టమయ్యే అందవికారం 
గోటుస్కు అనవచ్చు. Hunchback of Notre Dameలోని క్యాసిమోడో పాత్ర, భాగవతంలోని 
కుబ్బపాత్ర ఇందు కుదాహరణలు. సత్యం శివం సుందరంలతో ఎంబ. ఆస వికారాలు కూడా 
(గో టెస్కులవుతాయి. అశోకవనంలో సీత చుట్టూ ఉన్న రాక్షస జ్రైలు ఇందు కుదాహరణలు, 
ఈ రాక్షస (స్త్రీలను వాల్మీకి 'సుఘోరాణం' అని వర్ణిస్తాడు. (రామా. సుందర. 404g) 
పాశ్చాత్య సాహిత్యంలో ప్రకృతికి అతీతమైన వికృతాకారాలు చాలా వర్షింపబడినాయి. మన 
పురాణాలలో (బ్రహ్మ (నాలుగు తలలు, విష్ణువు (వదిచేతులు), శివుడు (మూడుకన్నులు) 
(గోబుస్కు వర్గానికి చెందినవాళ్ళు. దశావతారాల్లో వామనావతారం వరకు గల అవతారాలు 
అలాంటివే. కామధేనువు, తుంబురుడు, హనుమంతుడు, గణపతి వంటి ఆకారాలు కళాదృష్టీలో 
(గోటుస్కులు. కబంధుని రూవకల్పన, శరభమృగ (ఎనిమిదికాళ్ల జంతువు) సృష్టి గ్రోలుస్కు 
కళ. దాక్షిణాత్య దేవాలయ క్షిత్ర్సాలొ Bracket figureగా ఉండే 'యాళి! అనే మృగం 
గోబుస్కి కళ. దేవాలయాలమీద మిధున శిల్పాలు (దేవాలయాలమీద బూతుబొమ్మలు) తంత్ర 
శ్వా స్తాన్ననుసరించి మలచబడిన Was శిల్పాలు. ర్యాలి (తూర్పుగోదావర్సిలోని జగన్మోహిని 
- కెశవస్యామి విగ్రహం అభిజాత్య (Classical) సంప్రదాయానికి చెందిన శిల్పం. కాగా తిరువతి 
వెంక కేశ్వర విగ్రహంలో (గోబస్క్‌ అంశ ద్యోతకమౌతుంది. (శ్రీరంగ రంగడు, వండ రొప్పుర 
రంగడు ఒక్కడే అయినా ఒకడు సుందరుడు, ఇంకొకడు గోబస్సి. గోబస్క్‌ అంశే అది 
తక్కువది అని అర్హంకాదు. (గోబుస్కి కళాభంగిమేగాని వేరుకాదు. ఎక్కువ గౌరవంగల వ్యక్తి 
నిరాడంబరంగానో వికారంగానో ఉంటాడు. అన్ని మతాలవాళ్ళు, హిందూనుతేతరులు భయవడి 
గౌరవించే విఘ్నేశ్వర హనుమంతులు (గోబుస్సి వర్గీయులనడం మరచిపోకూడదు. దేవేంద్రుడు 
(Beau), కుమారస్యామి (Misogynist) అశ్విని జేవతలు (Dandies) వసంత జయంతులు 
(2411103005) వంటి సుందరాకారులకు ఎవరు భయపడతారు. పైగా కుండలీకరణాల్లో గల 
అడ్డబిరుదు లెవరిస్తారు? దేవాలయాల్లో  ఉత్సవవి[గ్రహాలు సంప్రదాయసుందరంగా ఉం 
మూలవి[గ్రహాలు అదొక విధమైన వికృతాకృతి కరిగుంటాయి. ఒక దేవాలయ (పసిద్దికి మూలవి([గ్రహ 
మహిమే మూలకంద మనడం సర;జన విదితం. అంత వికారమే కొందరి వైభవానికి ఆటవట్టు. 
(ఫ్రెంచి రాణి మేరీ, ఆంటోనెటి “మిరాబ్యూను వికారవు మనిషి అన్నదని విని, మిరాబ్యూ 
“నా వికారమే నా బలం" అన్నాడట. మిరాబ్యూ (ఫెంచి రాజరికాన్ని కూలదోసిన విప్లవ 
నాయకుడు. సోక్రటిస్‌ శాంత సౌగుణ్యాలకు వదును నిచ్చింది అతని బాహ్యాకార వికృతి. The 
Tempest నాటకంలోని (Caliban) పాత్ర, ఫీర్రింగ్‌ నాటకం (The Tragedy of Tragedies) 
(ఇది హాస్యరూవకం)లోని 10౧ Thumb పాత్ర, ఆముక్తమాల్యదలో (బహ్మరాక్షసుడు, వేయి 
వడగలులో .వసిరిక పాత్రలు (గోబస్కిలు. స్వర్గానికి నిచ్చెనలులో గ్రోబుస్క్‌ సంవిధానముంది. 
ఇలాంటివే Alice in the Wonder Land (Caroll), The Nose (Gogol), The Metamorphosis 
(Kafka) అనే రచనలు. ఎడార్‌ అలాన్‌ పో కథలు కూడా ఈ వర్గానికే చెందుతాయి. 
ఆత్మ(భ్రష్టకారక (ప్రభావాలను, వ్యక్తులను గ్రోపెస్క్‌ కిందనే లాక్షణికులు పరిగణిస్తారు. పౌస్టు 
ఆత్మను వతనం చేయడానికి వంతం పట్టిన “మెఫిస్టోఫెలిసి', ఆది మానవుని భష్టునిచేసిన 
“సేటన్‌* ఈస క్రీస్తును దారితప్పించడానికి ప్రయత్నించిన 'డెవిల్‌? (ఇతడే సేటన్‌), బుద్దుని 
(ప్రాపంచిక సుముఖుని చేయాలనుకున్న “మారుడు' ఉదాహరణలు. నున పురాణాలలోని శని, కలి 
కూడా ఈ వర్గానికి చెందినవాళ్ళు. వరమవద సోపానాన్ని అధిరోహించబోతున్న నిగమశర్మను 
నిరోధించడానికి నీతులు చెప్పిన అతని అక్క, వృధాన్యార్హభంగ కారుడైన 'అయాగో! గోటుస్ట్‌ 
విభాగానికి చెందుతారు. గ లస హాస్యం, భయానకం, అద్భుతం, బీభత్సం వంటి రసాలను 


కన్వ్వాశుల్క అ యూ లేళ్ళ నమాలోచనం... 


ఉత్పత్తి చేస్తుంది. డాన్‌క్విగ్భోట్‌ 19, ముంఛాసెన్‌ 11, వాడిబ్రాస్‌*2 వంటి పాత్రలు హాస్యం 
పుట్టిస్తారు. గర్‌ గాంట్వా3, అద్భుతాన్ని కలుగచేస్తుంది. వామన - త్రివిక్రమమూర్తులు ఇలాగే 
అద్భుత రసస్థానులు. మెఫిస్తోఫెలిస్‌ే, భయానకపాత్ర. శకార్‌, గణవతి16, ఆఅయాగో17, 
పాత్రలు జుగుప్పాకర పాత్రలు. హాస్యజుగుప్పాలకు ఆకారమైన గిరీశంపాత కూడా గోటు. 
చిత్రకళలో క్యూబిజం, సాహిత్య చిత్రకళా శిల్పాలలో సర్రియరిజం [గోళుస్క్‌కు రూవభేదాలు. 
ఇటీవల పాశ్చాత్య సంగీతంలో వచ్చిన పాప్‌ సంగీతం గోబుస్కి. నృత్యంలో వచ్చిన ist 
గోబస్కి.. సాందర్యతత్వానికి (the aesthetic of beautiful) వికృతి తత్వం (the aesthetic 
of grotesque) సమాంతర (పపంచం, రెండింటి అర్హం ఒక్క టు, ఆకృతులువేరు. సౌందర్యం, 
గోబెస్క్‌ అభిప్రాయ భేదం మాత్రమే". 

చక్కిలిగింతలవల్ల హాస్యం పుడుతుందన్న భరతుని వాక్యాలు ఇంతకు ముందే ఉదహరించు 
కున్నాం. చక్కిరిగింతల వల్ల కలిగేది హాసం (నవ్వు) గాని హాస్యంకాదు. నవ్వడం మానవుని 
(వ్రత్యేకత. ఇప్పుడు నవ్వుకు రెండు కారణాలేర్చడ్డాయి. ఒకటి హాస్యం, రెండు చక్కిలిగింతలు. 
హాస్యంలేని నవ్వు ఉండాలి కదా? యూరప్‌లో మధ్యయుగంలో _నేరం చేసిన దోషుల్ని నేరం 
ఒప్పూకునేట్టు చెయ్యడానికి పెళ్చే చిత్రహింసల్లో చక్కేరిగింత ఒకటి అని తెలిసి నవ్వాలో 
నావ్వాలో తీర్మానించుకోవచ్చు. 

నవ్వుకు శరీరానికి ఉండే సంబంధం చూద్దాం. ఫార్‌స్టర్‌, గాగెల్‌ అనే మసి ee. 
శాస్త్రజ్ఞులు ఒక రోగి మెదడులోని ఒక చిన్న గుల్లను తీసెయ్యడానికి మెదడుకు చికిత్స చేస్తున్నారు. 
మెదడులో ఒకభాగం'” శస్త్రచికిత్స ఉపయోగించే వరికరంతో అకస్మాత్తుగా స్పర్శింవబడింది. 
(Mechanical Stimulation). అవ్వడు జాగ్రదవస్తలోనే ఉన్న ఆ రోగి హఠాత్తుగా నవ్వడం, 
జోకులు వెయ్యడం, బూతులు పలకడం, ఈలలు వెయ్యడం |ప్రారంభించినాడట. దీని ద్వారా 
మెదడులోని ఒకానొక భాగాన్ని స్పర్శించినవుడు తన్మూలకంగా చక్కిలిగింతలు కలిగినప్పుడు 
మనిషి నవ్వుతాడని తెలుస్తుంది. మానవదేహంలో ఇతర బాహ్యాభాగాలకు చక్కిలిగింతలు 
పెట్టినప్పుడు ఆ స్పర్శ నెరాల (56౧500 nerves) ద్వారా మెదడులో నవ్వుకు కేంద్రమైన 
భాగానికి పోతుంది. వెంటనే మెదడు “నవ్వండి” అనే ఆదేశాన్ని స్వర పేటికకు, నవ్వుతో 
సంబంధముండే ఇతర శరీర భాగాలకు నరాల (Motor nerves) ద్యారా పంపిస్తుంది. 
అప్పడు చక్కిలిగింత పెట్టబడిన వ్యక్తీ నవ్వుతాడు. హాస్యభాషణం, హాస్య క్రియ కూడా 
చక్కిరిగింతల్లాగా పనిచేస్తాయి కాబోలు. విపరీతంగా మనఃక్షేశం కలిగినప్పుడు * మెదడులోని 
నిర్గీత భాగాలు దెబ్బతిన్నప్పుడు, లేదా వాటిలో పొక్కులేర్పడినవ్పుడు, నడినెత్తిలోని మెదడు 
జర్హరితం (Shock) అయినవ్వుడు, (దీనికే Cranial trauma అని కూడా పెరు మోరియో 
(Moria) అనే 'పిచ్చిగా నవ్వడం! అనే వ్యాధి కలుగుతుందని ఒక శ్వాస్త్రజ్ఞాని పరిశోధనా 
ఫలితం.29 

పై చర్చవల్ల హాస్యానికి నవ్వుకు అవినాభావ సంబంధంలేదనీ, నవ్వును కలిగించే చక్కిలిగింత 
మస్తిష్కానికి సంబంధించిన శారీరక [క్రియేగాని, శరీరానికి సంబంధించిన అలంకారిక (ప్రక్రియ 
కాదని తెలిసింది. భారతాదుల హాస్యరస సిద్దాంతం హాస్యం ఏయే అంశాలవల్ల కలుగుతుందో 
చెబుతున్నదిగాని, అయా అంశాలవల్ల ఎందుకు కలుగుతున్నదో చెప్పదు. రససిద్దాంతం నవ్వు 
అనే కారణం చెబుతున్నది. నవ్వును తెప్పించడానికి హాస్యంలో ఉండే ధర్మం ఏది? హాస్య 
రహస్యమేమి? అనే విషయాలను మనోవిశ్లేషణ (Psycho-analysis) మానసిక విశేషణ 
(Analytical Psychology) దృమ్టలలో వివరించదు. 


కేమేందుడు: 


క్షేమేంద్రుడు జాచిత్యదాది. ఇతని జాచితి- సిద్దాంతం హాస్యతత్వాన్ని అవగాహన చేసుకోడానికి 


కతర్యూళుల్శ. ౦: నూరేళ్ళ నమాలో చనం... 5 1) 


తోడ్పడుతుంది. “డాచిత్య విచారచర్చ! అనే (గ్రంధంలో జిచిత్వ (బాధాన్యాన్ని ఇలా నొక్కి 
చెప్పినాడు. 

“మెడలో ఒడ్డాణం, నడుమునకు సరం, ముంజేతులకు అందెలు, కాళ్ళకు గాజులు ధరించే 
en శరణాగతునిమీద పెత్తనాన్ని, పైబడివస్తున్న శత్రువుమీద కారుణ్యాన్ని వా. పురుషుడు 
హాస్యాస్సదులు కారా? జచిత్యంలెని అలంకారాలుగాని గుణతాలుగాని రుచిని ఇవ్వవు.” అనౌచిత్యం 
హాస్యకారకమని శక్రేమేం|ద్రుని మతం. 


ఇక పాశ్చాత్యుల హాస్య సిద్దాంతాలను పరిశీలిద్దాం. 
అరిస్తాటిల్‌ (Aristotle): 


ఇతరులతో పోల్చి చూచుకున్నవ్వడు మనమే మేలే అని హఠాత్తుగా కలిగే విజయాభావం 
హాస్యానికి మూలం. ఇంతకు ముందు మన న్యూనతాస్ర్రితి పోయినందువల్ల మనకు కలిగే 
ఆధిక్యతాభావం ఇంకొకరిలో ఏదో ఒక లోపం ఉండటంవల్ల, అది వ్రునలో లేకపోవడంవల్ల 
ఏర్పడింది. ఇతరులలోని లోపాలను సృష్టించడం, భావించడం ఉంది. పర్యవసానంగా ఈ 
హాస్యధోరణి ఇతరులను దైహికంగా, సందర్భానుసారంగా కించపరిచేదాకా పోతుంది.?? 


గూస్‌ {Groos): 


పోట్టాడాలని మనలో దాగుండే ఉబలాటాన్ని తృషప్తివరిచే సమరఖేల హాస్యం. ఇందులో 
మాత్సర్యంతో కూడిన సంతోషం కూడా పాల్గొంటుంది.?* 


హాబ్స్‌ (Hobbes): 


హాబ్స్‌ (ప్రకారం గంభీరమైన వ్యక్తిని గంభీరం కాని అవస్థకు గురిచేయడం హాస్యానికి 
కారణం.* ఉదాత్తత నుండి వెకిలితనానికి దిగజారడం అని కూడా పర్యాయవదాల్లో చెప్పవచ్చు.?5 


(డైడెన్‌ (Dryden): 


ఉదాత్తపాత్ర చేత అతార్కికంగా అలగావనులు చెయ్యించడం హాస్యోత్పత్తికి కారణమని 
(డైడెన్‌ -నియాందర్‌ అనే కల్పిత లాక్షణికునితో దృష్టాంత పూర్వకంగా ఇలా చెప్పించినాడు. 
సోక్రటిస్‌ పాత్రధారి రంగస్తలంమీద అతని చేష్టల్ని అనుకరించినందువల్ల హాస్యంరాదు. నిజమైన 
సోక్రటీస్‌ అనే మహానుభావునికి తగని పిల్లచేష్టలనో వెకిలివనినో చేసినట్టు నటించినవ ఎడు 
హాస్యం పుడుతుంది.ో 
కాంట్‌ (Kant): 


ఒక వరిస్టితిలోని తీవ్రతనుండి నిరీక్షణ ఫరితమైన వత్తిడినుండి కలిగే హఠాత్‌ విడుదలకు 
ఫరితం నవ్వు అని ఇమ్మాన్యువల్‌కాంట్‌ సిద్దాంతం.*” 


స్కో పెన్‌ హోవర్‌ (SChopenhauer): 


స్కో పెన్‌ హావర్‌ ప్రకారం ఉన్న యథార్డానికి, ఉండవలసిన లేక మనం ఊహించుకున్న 
యథార్జానికి గల వైరుధ్యం అకస్మాత్తుగా తెరిసిరానడం హాస్యం.?® ఉపనిషత్తులు తప్ప తనకు 
జీవితంలో వేరే సారం కనిపించలేదని వ్రకటించిన శార్మణ్య వెదాంతి అయిన ఇతని సిద్దాంతం 
వోస్యస్వరూపాన్నేగాక మానవ జీవిత తత్వాన్ని కూడా ఆవిష్కురించేదిగా ఉంది. ఇతని భావన 
(ప్రకారం సంకల్పానికి ఆచరణకు, ఆశకు (ప్రాప్తికి, అనుకున్నదానికి అయినదానికి గల అంతరం 
అటు ఏడ్పుకు ఇటు నవ్వుకు కారణం కావచ్చు. 


కన్యాశుల్భ ౨: నూరేళ్ళ నమాలోచనం... 


ఇక్‌. సన్‌ (Bergson): 


ఒక పరిస్థితిలో తెలివిగా, సందర్భోచితంగా ప్రవర్తించడానికి మారుగా తెలివిలేనట్లు 
అసందర్భంగా మెలగడం హాస్యానికి మూలమని హెన్రీబెర్స్‌సన్‌ అభిప్రాయం.* పరిస్టితిలోని 
తీవ్రతను ఉపేక్షించి కీలుబొమ్మగా యాంత్రికంగా (ప్రవర్తించే వ్యక్తి హాస్యోత్సాదకుడౌతాడు. 


ఫ్రాయిడ్‌ (Freud): 


తన 'అహా(డgం)న్ని' లేవనెత్తేది, ఎదుటివాని “అహాన్ని” కించపరిచేది అయిన మాటు, చేష్ట 
హాస్య మూలకాలు అని మనో విశేషణ శాస్త్రజ్ఞుడు సిగ్మండ్‌ (ఫ్రాయిడ్‌ నిర్వచించినాడు. మనిషి 
అహాన్ని ఉద్దరించే “విట్‌” సాంఘిక భదకారి అని, అపాయం లేనిదని అతని అభిప్రాయం. 


హెబ్బెల్‌ (Hebbel): 


అసంగత భావమే హాస్యమని జర్మన్‌ కవి, నాటకకర్త (ెడరిక్‌ హౌబ్బెల్‌ తన డైరీలో 
రాసుకున్నాడు. సహజతకు, సంప్రదాయతకు, సామాన్యతకు దూరమైనది అసంగత్యం లేక 
అసంబద్దతే అనవచ్చు. అబద్దాల పుట్ట అయిన ఈ లోకంలో సత్యం చెప్పడమే హాస్యం అని 
బెర్నార్డ్‌షా చెప్పినాడు. యదార్హవాది లోకవిరోధి. యదార్హవాదిగా ఉండి లోకంచేత ద్వేషింవబడి 
Misanthrope (మానవద్వేష్సి అని అడ్డపేరు తెచ్చుకున్నవాడు మోలియర్‌ నాటకాల్లో 
ఒకదాన్లో (Le Misanthrope) అన్నాడు. “హాస్యంలో ఏదైనా నిజమున్నబ్లతే ప్రజలు ఆ 
హాస్యాన్ని నిరసిస్తారు.” (People resent a joke if there is some trith in ib అని 
రవీంద్రనాథభటాగూర్‌ అన్నారు. 

సై సిద్దాంతాలలో ఒక్కొక్కదానిలో కొంత సత్యముంది. ఏ ఒక్కటి సమగ్రం కాదు. 
భారతీయుల సిద్దాంతాలు వికృతి” అనే తత్వం మీద ఆధారపడినాయి. పాశ్చాత్యుల సిద్దాంతాలు 
'స్యోత్కర్త - వరాకర్షి అనే తత్త్వంమీద ఆధారపడి ఉన్నాయి. పాశ్చాత్యుల సిద్దాంతాలు 
Sadism, Masochismoకు సపోదర ప్రాయాలుగా ఉన్నాయి. ప్రాచ్య పాశ్చాత్య సిద్దాంతాలను 
సూక్ష్మంగా చూస్తే హాస్యం ఒక చెడ్డ వ్యవహారం కాబోలు అనిపిస్తుంది. 


జీవితాన్ని 'వికృతి'గా నిర్ణయించిన భారతీయుల్లో, ఇతర జాతులమీద పెత్తనం సంపాదించి 
వాళ్ళ భుజాలమీద  సవారిచేసే పాశ్చాత్యుల్లో హాస్యం గురించి ఆయా భావాలు అంతర్గతంగా 
ఉండడం సహజమే. పాళశ్చాత్యుల్లో ఇంగ్లీషు, (ఫెంచి, స్పానిష్‌ భాషల్లో ఎక్కువగా హాస్య రచనలు 
కనిపిస్తున్నాయి. ఇంగ్లీషులో ఛాసర్‌, షేక్స్‌పియర్‌, బెన్‌ జాన్సన్‌, జోనాథన్‌ స్విఫ్ట్‌, చార్లెస్‌ 
డికెన్స్‌లు, (ఫెంచిలో రెబిలే, మోలియర్‌, నోల్లేర్‌, బాల్దాక్‌, అనటోల్‌ ఫ్రాన్స్‌లు, స్తానిష్‌లో 
సెర్యాంచుజ్‌, లోవ్‌డి వేగాలు ముఖ్యులు. వలసలు సామాజ్యాలు ఎక్కువగా విస్తరించుకున్నది 
ఈ దేశాల వాళ్ళే. కడుపు నింపుకోడానికి అంగళ్ళు పెట్టి, రాజకీయ వ్యవహారాలు సాగించి 
పెత్తందారులైన దొరలు ఎంత హాస్యాన్నెనా ఒలికించగలరు. 

ఇంగ్రషువాళ్ళ “హ్యూమర్‌ ” విచక్షణత, దాక్షిణ్యం కలదట. (ఫెంచివాళ్ళ హాస్యం తెలివితో 
కూాడిందటు. జర్మనీ హాస్యం బరువైందట. స్విస్‌ స్కాట్‌ వాళ్ళ హాస్యం పైన కింద పడనిది, 
పెకికనబడనిది అటు. జపాన్‌ వాళ్ళకు హాస్యమే లేదట. ఇది జపాన్‌ వాళ్ళ క్రియాశీలత 
వైభవాలను సహించలేక పాశ్చాత్యులు చేసిన అభాండాలు కావచ్చు. ఇది నిజమే అయితే వలస 
సామ్రాజ్యాలు స్టాపించని జపాను జర్మనీ దేశీయుల్లో హాస్యం అంతంత మాత్రమే అయిన 
పరిస్టితి ఆలోచించదగింది. 

ఎరాస్మస్‌, సామ్యూల్‌ జాన్సన్‌ కీ అ(బహాంలింకన్‌ , రామకృష్ణ పరమహంస, మహాత్మాగాంధి, 
జూర్చిబెర్నార్డ్‌షా, రమణమహర్తి, రాజగోపాలాచారి, ఐన్‌ సిన్‌, అలివర్‌ వెండల్‌ హోమ్స్‌ వంటి, 
వసుధనే కుటుంబంగా భావించే, ఉదార చరితుల వ్యక్తిత్వాల్లో విడదీయరాని భాగమైన 


కన్వాళుల్కం. నూరేళ్ళ నమూాలోచనం.. 


పోస్యాన్ని చెడ్డపదార్హం (Evih)గ ఎలా పరిగణించగలం? హాస్యం మంచిదికాదనే అభి[ప్రాయం 
ఏర్పడడానికి కారణం అది కేవలం మేథస్సుకు సంబంధించింది అనుకోవడమే. ప్రఖ్యాత జర్మన్‌ 
హాస్య రచయిత Jean Paul వర్రంతి ఉపన్యాసాల్లో లుర్విడ్‌ బోర్న్‌ “హాస్యం మెదడిచ్చేకానుక 
కాదు. అది హృదయమిచ్చే కానుక" అన్నాడు. హృదయమం తే ఏడి? ఎదలో అయిదో 
ఎముక కింద రక్తాన్నిచిమ్మే పెద్దకుహరం కాదు. విచక్షణాత, జ్ఞానం, క్షను, మానవీయత, వంటి 
అకోరాక్షయ సుగుణాల కాణాచి హృదయం అని లీబ్నిజ్‌ (1.610012) అన్నాడు. చండశాసనుడైన 
మనువు కూడా దేనిని హృదయం ఒప కుంటుందో అదే ధర్మం అని హృదయాన్ని ధర్మ 
నిర్ణయ పీఠంగా ఒవ కున్నాడు. మానవీయగుణమైన హాస్య ప్రవృత్తి హృదయ ధర్మం కాక 
మరేమౌతుంది? విల్‌ హె శ్రరౌబే హాస్యాన్ని “బదుకుళుటిని దాటించు నీదుబెండు” అని 
నిరూపించాడు." షాలఫర్జ్డ్‌ అన్నట్టు “నవ్వులేని దినం నస్టేట గరిసినట్లు"ో,. ఈసపుూే, 
అరిస్థోఫేన్స్‌్‌, షేక్స్‌పియర్‌, మాలు, నా, [అ సోతతఖటు ఎప ముకి, 
అండర్ఫన్‌ ,*", సెర్యాంబజ్‌ **; పిరాండెల్లోోో, గోగోత్‌ *ే, టాల్‌స్థాయోక్‌, మాత్మ. ఇక శ్రా. 
ణి హ్మానీో?, వంటి పాశ్చాత్యుల రచనలు గాథా సప్తశతి, సాక్షి వ్యాసాలు వంటి భారతీయ 
రచనలు చదివినవ్వడు అందులోని హాస్యం హృదయోల్లాసంగా ఉంటుందని స్పష్టమౌతుంది. 
దానివల్ల మానవుడు ఇంకొంచెం ఎక్కువ సహనం, మానవత గల వాడౌతాడనే ఆత్మబోధ 
కలుగుతుంది. 

పసిద్ర హాస్య స్తానాలను ఇంతవరకు నిర్వచించిన హాస్య సెద్దాంతముల మూలంగా వ్యాఖ్యానించి 
దృష్టాంతీకరించవచ్చు. 

నిషిద్దవస్తు (గ్రహణం, పరిజ్ఞానాలు, అకార్యకరణం (ఇది భరతుని పరిభాష) హాస్య స్టానాలు. 
అవ్వవత్తుల బుట్టులోని పైసల్ని కాచేయడం, తాత పొడుంకాయను తెరవడం, మూయడం 
మనవడికి హాస్యం. మనునుడు దొంగతనంగా బీడి కాల్చడం చూచిన తాతకు ఆటవిక 
హాస్యానందం కలుగుతుంది. పెద్దన్నయ్య తన పాఠ్యపుస్తకాలలో “సతీవతి కుతూహల రహస్యాలు” 
అనే బుక్కు” దాచుకున్నాడని నొయనతో చెప్పడం తమ్మునికి హాస్యం. సనాతనుల ఇళ్ళలో 
ఊరికి పోయినప్పుడు చిన్నవాళ్ళు ఉల్లిపాయ వకోడిలు చేసుకోవడంలో జిహ్యచావల్యంకన్నా 
నిషేధించబడిన ఆ పని చెయ్యడంవల్ల కరిగే తృస్తే బలీయమైంది. ఇలాంటిదే అందరూ 
చూస్తుండగా ఒకడు నిలబడి మూూత్రవిసర్ద్లనం చెయ్యడం. ఆ చేష్ట్రనే ఆధారంగా చేసుకొని 
హనుమంతుని బొమ్మను చిత్రించే కళాకారుడు ఉండేవాడని వింటాం. గదుడు, సాంబుడు 
మొదలైన యాదవులు దుర్వాసుని “ప్రాక్రికల్‌ జోక్‌'కు గురిచేయడం, పర్షీక్షిత్తు కండ్డు మూసుకొని 
తవస్సు చేసుకునే ముసలిముని మెడలో చచ్చిన పామువేసి మురియడం, Sadistic funకు 
ఉదాహరణలు. (బవ్యాకు అన్నీ కంఠపాఠాలే అనే విషయం తెలిసికూడా సోమకుడు వేదాలను 
దొంగిలించుకుపోయి ఎక్కడో దాక్కోవడం అతని హాస్య ప్రియాళుత అనుకోవాలి. పెద్రవాళ్ళను 
హాస్యం చెయ్యడం మంచిది కాదు - అన్నది తర్వాతి పరిజ్ఞానం. నేటి పండితులు కొందరు 
(శ్రీనాథుని నోటిలో కుక్కిన అనర్హచాటువులు, కవిచౌడప్ప శతకం లైంగిక పదాకర్షాస్తక్తి 
(లైంగిక పదాలను వినాలి అనే ఆసక్తి నుంచి పుట్టిన) హాస్యానికి తార్కాణం. 

కూచిమంచి జగ్గకవి “చంద్రలేఖా విలాపలిలోను, పెంచి రచయిత బాల్లాక్‌ Droll 
Storiesలోను గల లఘు హాస్యం లైంగికం. అది అపుక్రను హోస$ం (Vulgar Joke). ఈ 
సందర్భంలో సాహిత్యంలో అసభ్యత, అశ్చీలత అనేవి తటస్త్రపడతాయి. దీనిని Pornography 
అంటారు. అసభ్యత అంటే సంఘసభ్యుల ముందు నిరాఘాటంగా వలుకగూడని మాటల్ని 
పలకడం. ఇవి ముఖ్యంగా బూతుమాటలు. మన నిత్యజీవితంలో కొందరిని చూస్తుంటాం. బూతు 
మాట వలకందే వాళ్ళకు తక్కిన వాక్యాలు పెగలవు. వాళ్ళు చెడ్డవాళ్ళు కాకపోవడ మేకాదు, 
సంఘంలో గౌరవనీయమైన మనుషులై ఉంటారు. అసభ్యంగా మాట్లాడాలనికూడా వాళ్ళకుండదు. 


కనాల్పాళుల్క అః నూరేళ్ళ నమాలోచనం... 


వాళ్ళకు బూతు ఊత (5ర్తు!6రంల వదం వంటిది. ఈ విషయంలో వీళ్ళు భాగవతంలో 
అంబరీషునితో సమానులు. అంబరీషుడు పతి మాటకు ముందు “హరి” అనేవాడట. అగ్తీలత 
అంతే శీలరాహిత్యాన్ని సూకిందే అర్హం. అసభ్యత, అస్పలతల న మనల్ని కొంత ఇరుకున 
పడేస్తుంది. దిగంబర కవిత్వంలో బూతుమాటలు (అసభ్యత) ఉన్నాయి. కాని అశ్రీలార్హం 
లేదు. అర్హం అంకు ప్రతిపదార్థం కాక వ్యాఖ్యానార్హం అని తెలుసుకోవాలి. అర్ధం కన్నా 
శబ్రం శక్తివంతం కావడంచేత వాళ్ళ బూతు మాటలు వాళ్ళకే రోత పుట్టించవచ్చు. దిగంబర 
కవిత్వాన్ని విసర్టించి, విప్ప్రవాచ్ళాదన కవిత్వం రాయ మొదలుపెట్టిన వాళ్ళ సాహిత్య జీవితంలోని 
ఒక ఆ(శ్రమపు సంగతి 'అది వేరే కథ. అభిజ్ఞాన శాకుంతలంలో వివాహితుడు, బాధ్యతగల 
పరిపాలకుడు అయిన దుష్యంతుడు శకుంతల అనే పరాయిస్త్రీ, అందునా బుషికన్యను చూచి 
“ఈమె వాసన చూడబడని పువ్వు”, “గోళ్ళతో గిల్లబడని చిగురాకు", బెజ్జం వెయ్యబడని 
పూస, “జుర్రబడని కొత్త కల్లు, 'కొరకబడని వండు అనే అర్హం వచ్చేట్లు చెప్పిన “అనాాఘాతం 
పుష్పం” అనే ప్రసిద్ద శ్లోకంలో బూతుమాటలు లేకున్నా, ఏర్చికూర్చిన చక్కని పదాలే ఉన్నా, 
అశ్లీలత వుంది. కనీసం అధమ రుచినైనా యిస్తుంది. దీనిని విన్న గ్రామీణస్త్రీ, అయినా ఇది 
కాళిదాసు రాసింది, దుష్యంతుడు చెప్పింది అన్నా వినకుండా మెటికలు విరిచే ప్రమాదం 
లేకపోలేదు. అ(గగామి నాటకం (Avant garde drama) ఎలా అవతరించిందనడానికి ఒక 
ఐతిహ్యముంది. (ఫెంచి నాటక కర్త ఆల్‌ ఫెడ్‌ జార్తి నాటకం 'ఉబురాజూీ 1896 డిశంబర్‌ లో 
పారిస్‌లో శిష్టులు, విమర్శకులు అయిన సామాజికుల ముందు ప్రదర్శించడానికి ఏర్పాటైంది. 
ఒక పాత్ర రంగస్ట్రలం మీదికి వచ్చి అంతవరకు నాటకరంగం మీద వాడబడని ఒక మాటను 
అనింది. తర్వాత నాటక స్వరూపమే మారిపోయిందట. ఆ (ఫెంచి మాటకు అర్హం మన వైదిక 
పరిభాషలో “మేధ్యం”. ఇది ఇప్పుడంత అభ్యంతరకరం అనిపించకపోవచ్చు. సంఘ మర్యాదలు 
కట్టుదిట్టంగా పాటించే నాటి (ఫెంచివాళ్ళకు యిది చాలా అసభ్యవదం. “అగ్రగామి! నాటకం 
యిలా మొదలయింది.” సహృదయుల హృదాయాలకు క్రేశాన్ని కలిగించేది, అసభ్యమైనది 
అయిన పదాన్ని రంగస్తలం మీద వాటు అగగామిత్వం అయితే కన్యాశుల్క_ నాటకమే 
(ఫెంచి నాటకాల కన్నా అగ్రగామి. ఎందుకంశు 1892 ఆగస్టులో మొట్టమొదటి కన్యాశుల్కం 
(పదర్శింపబడినప్కడే గిరీశం 'డామిట్‌' అనే వదాన్ని ఉచ్చరించి నాటకాన్ని ముగించినాడు. 
ఈ “డామిట్‌” అనే పదం అప్పటి విక్షోరియన్లకు చాలా అభ్యంతరకరమైన పదం. జార్ది 
బెర్నార్‌ షా నాటకం “పిగ్మేరియన్‌' 1912లో వచ్చింది. అందులో “జయి అనే పదం ఒక 
పాత్ర ఉపయోగించడం వల్ల అప్పటి ఇంగ్రండులో చాలా రభస జరిగిందట. 1912 నాటికి 
విక్షోరియా రాణి, ఏడవ ఎర్వర్హు పోయి ఐదవ జార్చి రాజ్యానికి వచ్చి ఉన్నా, నాటి బ్రిటిష్‌ 
సామాజికులకు ఈ పదం అసభ్యంగా అనిపించింది. ఈ వివరాలన్నీ ఎందుకంటే సాహితీ 
తళుకులను తెలుసుకోడానికి చరిత్ర వెలుగులు అవసరం. విశృంఖల సంఘం ఏర్పడుతున్న నేడు 
ఈ ఉదంతాలు పేలవంగా ఉంటూ ఏదో చర్చా వినోదాన్ని కల్షించేవిగా మాత్రమే ఉన్నాయి. 
నేడు నఠ్వ్యాప్రోతోర్‌ జోన్‌ బాడ్వే వంటి థియేటర్లలో ప్రదర్శింపబడే నాటకాలలో, నాటకాలలో 
వచ్చే సంభోగ శృంగార ఘట్టాలను కూడా ప్రత్యక్ష రామాయణంగా (ప్రదర్శిస్తారని విన్నాం. 
వ్యక్తి (ప్రేరణకు, అధమరుచి _పేరణకు అసభ్య, అశ్తీల సాహిత్యం నేడు (ప్రపంచమంతటా 
సపేశేగిపోతున్నది. “మంచి సాహిత్యం నిలుస్తుంది”. “కలకాలం నిలిచేది మంచి సాహిత్యం” 
అని కొందరు ఆశావాదులు అనుకుంటూ ఉంటారు. జరుగుతున్నది దినికి విపరీతం. ఆర్ధిక 
శాస్త్రంలో లాగా సాహిత్యంలో కూడా ఒక విధమైన Gresham’s Law (చెడు ద్రవ్యం మంచి 
(ద్రవ్యాన్ని తరిమేస్తుంది) పని చేస్తున్నది. సాహిత్య అభిరుచి విప్లవం రావలసి వుంది. అసభ్యత 
అశ్తీలతలు లేని మంచి కవిత్వం చాలా ఉంది - కావలసిన వాళ్ళకు. ఈ నుంచి కవిత్వాలను 
రస్కిన్‌ “రాజ _కోశాగారాలు' (King’s Treasuries) అన్నాడు. “చక్కని రాజమార్లముండగ 
సందుల దూరనేల ఓ మనసా” (త్యాగయ్య). 


కన్యాళుల్బ_ం: నూరేళ్ళు సమాలోచన... 


అరిస్టాటిల్‌ నిర్వచనం (ప్రకారం మనకు లేని, ఎదుటి వాళ్ళకు గల అంగ, తపః భాషల 
లోపమో, వికారమో మనకు నవ్వు తెస్తుంది. ఒకవేళ లోపం లేకపోయినా అడ్డపేర్లు పెట్టి 
నమ్మడముంది. పెద్దతల గల పిల్లవాడు “గుమ్మడికాయ” అని నవ్వుతాం. ధనుంజయుడు 
అరిస్టాటిల్‌ కన్నా ఒక అడుగు ముందుకు పోయినాడు. ఎదుటివాని వికారమేకాక తన వికారం 
తనకే నవ్వు కలిగిస్తుందన్నాడు. తన లోపానికి తానే నవ్వుకునే వ్యక్తినే గీతాచార్యుని పరిభాషలో 
“పండితుడు అనవచ్చు. లావు బొజ్జను చూస్తే నవ్వు వస్తుంది. ఎందుకు? పాబ్బెల్‌ ప్రకారం 
లావు పొట్ట సాధారణతకు విరుద్దం. భరతుని ప్రకారం అది వికృతి. అయితే, పొట్టు వెన్నెముక 
కంటుకొని, పోయిన వ్యక్తిని చూసు హాస్యమౌతుందా? నవ్వు వస్తుందా? రాదు. ఇక్కడ 
దీదరికముంది. పొడుచుకుని, వచ్చిన పొట్టకు ఒక రోగం కారణమనుకుంధాం, అప్పడు కూడా 
నవ్వు వస్తుందా? రాదు, రారాదు. అవస్మారకం వల్ల పిచ్చి చేష్టలు చేసే వ్యక్తిని చూస్తే 
నవ్వు రాదు. నత్తివాని తిప్పలు చూస్తే మొదట నవ్వినా అయ్యో ఎందుకు నవ్వినామని 
పశ్చాత్తాపం కలుగుతుంది. కుంటి, చెవిటి, గూనివాళ్ళు హాస్య భాజనులు. అంగవైకల్యం గలవాళ్ళు 
నాయకులుగా ఉండే రచనలు, చిత్రాలు ఉన్నాయి. బెంగాల్‌ నటుడు కాళీబెనర్దీ ఒక సినిమా 
పేరు గుర్తుకు రాలేదులో కుంటివాని పాత్రను, “పరిచయ అనే సినిమాలో శాంతారాం 
గుడ్డివాని పాత్రను, 'నాటర్‌ డేం గూనివాడు' అనే సినిమాలో చార్లెస్‌ లాటన్‌ గుడ్డి, గూనివాని 
పాత్రను చూచిన తర్వాత అంగలోపాలు హాస్యకారులా అనే సందేపాం కలుగుతుంది. మూగ 
గుడ్డి చెవిటి తనాలు మూడు గల పాౌలెన్‌ కెల్లర్‌ జీవిత చరిత్ర చదివిన తర్వాత కడుపుబ్బ 
నవ్వురాదు. హృదయపూర్వక వినవు పూజ్యభావం కలుగుతుంది. “హెలెన్‌ కెల్లర్‌ నెపోలియన్‌ 
కన్నా గొప్ప విజేత” అని ఇరా వా అనడం స్వభావోక్త్యలంకారం. (పపంచంలో ఉత్తమోత్తమ 
ఉవన్యాసకుడుగా (01/00 (ప్రసిద్ది చెందిన ప్రాచీన గ్రీకు దేశస్టుడైన డెమస్తనీసు నత్తివాడని 
తెలిసిన తర్వాత నత్తి పహాస్యమెచ్దాతుంది” పాశ్చాత్య సంగీత సమాట్టు బీతోవెన్‌ కు అతడు 
సృష్టించిన సంగీతం అతనికే వినబడనంత చెవుడు అనే సత్యం అతనిని విషాద గంభీరునిగా 
చేస్తున్నది. లాక్షణికుల సూత్రాలతోను, అలంకారికుల మానదండాలతోను కళను కొలుస్తున్నంత 
కాలం జీవితం చేత కళ ఓడిపోవడం తధ్యం. 


గోచిపాతరాయల్ణి (పాతగోచిరాయళ్ణి) చూస్తే అతనిమీద జాలి కలుగుతుంది. మినీ పరికిణీ 
ధరించిన తరుణీమణిని చూస్తే మనమీద మనకు జాలి కలుగుతుంది. బాధాదైన్యాలతో కూడిన 
వికృతి నవ్వు పుట్టించదు. గాడిద తోకకు టపాకాయ కట్టి, దాని అవస్త చూచి పిల్లలు కేరింతలు 
కొట్టుడం, గాడిద న్యూనత చెందగా వాళ్ళ కాధిక్యం కలిగినందువల్ల కలిగిన హాస్యం. అరటి 
తొక్కమీద కాలువేసి, జారి నాలుగుసొట్టలు తిరిగి పడటం నవ్వును కలిగిస్తుంది. ఇది (గూసు 
సిద్దాంతానికి అనుగుణ్యమైంది. చింకి బట్టలు వేసుకుని నిక్కుతు పోయే కాలేజిగర్డ్‌ పడినప్పుడు 
ఎక్కువ నవ్వు వస్తుంది. ముసలిది పడిపోయినప్పుడు అయ్యో అయ్యో అంటాం. '*పొగర్‌ గర్డ్‌” 
పడిపోయినప్పుడు వహావపహ్వా అనవచ్చు. గంధర్వులు దుర్యోధనుని పొగరు అణచివేసినప్పుడు 
భీముడు తద్దాస్య నిమగ్నుడౌతాడు. ధర్మరాజుకు ఈ 56౧56 0f Humour లేకపోయింది. 
ఆయనకే గనక ఇలాంటి హాస్య (ప్రవృత్తి అప్పుడు ఉండుంకే తర్వాత కురు క్షేత సంగ్రామం 
ఉండేది కాదు. అర్జునుడు (ద్రుపదుని కట్టితెచ్చి గురుదక్షిణగా ద్రోణునిముందు పడ వేసినప్పుడు 
(దోణుడు “వీరవరయ్యా! దుపద మహరాజుళ! యిట్టు కృవణులయి పట్టువడన్‌ వీరికి 
వలసెనే యహహో!” అని వ్యంగ్యాత్మక (Sarcasm) సంతోషాన్ని వెలిబుచ్చడంలో ఇలాంటి 
హాస్యముంది. చమత్కార భాషణం, ఉపాయం, సమయ కుశలతవల్ల ఎదుటివాళ్ళ పైన, చిక్కు 
పరిస్టితులపైన ఆధిక్యం సంపాయించే తెనాలి రాముని, వీరబలుని, నజీ రుద్దీనుల హాస్యాలు 
అరిస్టాటిల్‌ సిద్దాంతానికి సరిపోతాయి. పై ఉదాహరణల్లో కొందరికి నవ్వు వస్తే మరికొందరికి 


చా 


ఏడుపు రావచ్చుకదా అంటే రావచ్చునని ఒప్పుకోక తప్పదు. *నగవున కన్నీళ్ళు వచ్చు; వచ్చు 


కర్యాళుల్భ_ం: నూ లేళ్ళ నమాలోచానం... 


నేడ్చిన కన్నీళ్లు. కన్నీళ్లు ఒకటే కాని వాటి ఉష్తోగత వేరు. డ్మిగీలోనేగాని వాటి దినుసులో 
వారాలేదు. చార్రిచాసిన్‌ తీసిన చలన చిత్రాలు (6016 Rush, The Kid, The Circus, The 
Vagabond, Limelight, City Light9y  చూససేలువ దు నవ్వు ఏడ్పు రెఅదరౌ బనతాయు. 
ఒక్కోసారి నవ్వాలో ఏడవాలో కూడా తెలియదు. చాక్లిచాప్లిన్‌ హాస్య కళలోని విషాదం 
మీద ఒక (ప్రఖ్యాత విమర్శకుని వ్యాఖ్యానం చదవండి." సత్యహరిశ్చంద్ర చిత్రంలో నక్షతకుని 
పాత్రను రేలంగి వెంకట్రామయ్య వోస్య కరుణ మిళితంగా పోషించినాడు. అది చక్కని కళ. 
దీని బీజాలు గౌరనకవి “హరిశ్చంద్రోపాఖ్యానం'లోనే ఉన్నాయి. 


గంభీర వ్యక్తి గాంభీర్య వ్యతిరేక అవస్త్రను చెందడం అనే హాబ్స్‌ నిర్వచనంలోని పరిస్టితి చాలా 
హాస్య సన్నివేశాలకు ఆకరం. కలెక్టరు దొరవారు బజారులో చేరుశెనకాయలు “కొనుక్కొని? 
తింటూ పోయి మనకు నవ్వు తెప్పించిన  వాడౌతున్నాడు. మడి, ఆచారాలు పాటించే 
అనుష్టానపరునికి బజారులో అమ్మే “జోన్‌ పాప తినాలనిపిస్తే ఏమి గతి? మనిషి ఒకే 
చోటులో ఉన్నా, మనసు మాత్రం ఎక్కడెక్కడికో పోవడం, నగుబాటు. శంకరాచార్యుడు, 
“శివానందలహరి'లో ఒక శ్లోకంలో (సదా మోహాటవ్యాం చరతి ... హృదయ కపి, మత్యంత 
చపలం) హృదయాన్ని కోతితో పోర్చినాడు. 'జ్ఞానవాసిష్టం' అంతటా, మాట వినని మనస్సు 
అనే మర్కటం చేష్టల నర్షనతో నిండిపోయి ఉంది. యోగదర్శనం చిత్త వృత్తి నిరోధం కోసం 
ఏర్పడింది. బంధ మోక్షాలకు మనస్సే కారణమని 'మైతాయణ్యువనిషత్తు' చెబుతున్నది. 


పిక్షిక్‌ భారీఘటుం. సహజ గంభీరుడు. ఇతరుల కోసం ఎన్నో లఘు వరిస్టితులకు లోనై పిక్విక్‌ 
అనగానే నవ్వు వచ్చేంత హాస్య పాొత్రుడైనాడు. మునిసిపల్‌ చైర్మన్‌ గాలికి కొట్టుకొనిపోతున్న 
తలపొగావెంటు పరుగెత్తితే నవ్వు వస్తుంది. ఇలాంటి హాస్య సన్ని వేశానికి నెవ్రూా ఆత్మకథలో 
హృద్యమైన దృష్ట్రాంతముంది. 

అది 1924 నాటి కుంభమేళ. కొన్ని ఆరోగ్య కారణాల వల్ల (త్రివేణీ సంగమంలో ఎవరూ 
మునకలు వెయ్యకూడదని జిల్లా మెజిస్టె౦టు ఉత్తర్వు చేసినాడు. గుంపు చేరకుండా నిషేధాజ్ఞలు 
కూడా జారీ చెసినాడు. అత్యంత గౌరవం గల వృద్ద నాయకుడు మదనమోహన మాలవ్యా 
నిప్లేధాజ్ఞలను ఉల్లంఘించి, కొంత మందితో ఊరేగింపుగా పోయి సంగమం తీరంలో సత్యాగ్రహం 
మొదలుపెట్టినాడు. పోలీసులు వీళ్ళను ముందుకు వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. సత్యాగ్రహలు 
బైఠాయింపు సమ్మె ప్రారంభించినారు. పొద్దెక్కింది, ఎండ ఎక్కువయింది. ఇసుక వేడెక్కింది. 
కడుపులో ఆకలి రేగింది. మాలవ్యా ఉద్రేక పడుతున్నట్టు కనబడినాడు. ఉన్నట్టుండి ఎవరికీ 
చెప్పకుండా వయోజ్ఞాన వృద్దుడు, బెనారస్‌ విశ్వవిద్యాలయ సంస్థాపకుడు, అప్పట్లో మహాత్మా 
గాంధి అంత గౌరవ ప్రశస్తులు గల దేశ నాయకుడు అయిన పండిత మదనమోహన మాలవ్యా 
గబుక్కున ఇసుకపై నుండి పోలీసుల మీదుగా నదిలోకి లంఘించి మునక వేసినాడటు. ఇక 
వానర మూకనంటి యువకుల సంగతి చెప్పవలెనా? వీళ్ళు కూడా ఒక్క ఉదుటున నదిలోకి 
దూకినారని నెహ్రూ పేర్కొన్నాడు. ఒక ఉదాత్త వ్యక్తి అంతగా గంభిరంకాని దుమికే పని 
చెయ్యడంవల్ల ఉత్పన్నమైన హాస్యం ఇందులో ఉంది. (డైడెన్‌ ఉదహరించిన సోక్రటీస్‌ ఉదంతం 
పరిశీలిద్దాం. పెద్ద పొట్ట, చప్పిడి ముక్కు, బట్టతల, పెద్ద చెవులు కలిగి మోకాలిదాకా ధోవతి 
వంటిది కట్టుకుని, అంగవృస్త్రం కప్పుకొని ఉండే ఒక ఆకారాన్ని ఊహించుకోండి. అది సోక్రటీస్‌ 
ఆకారం. యువకులకు హేతువాదం నేర్పించి వాళ్ళను చెడగొట్టుతున్నాడని (గ్రీసు ప్రభుత్వం 
ఇతనిని నిర్భంధించింది. వేరే రాష్ట్రానికి తప్పించుకుని పోవడానికి అవకాశమున్నా ఆ పిరికి 
వని చెయ్యడు. ఇతడు నిర్బంధంలో ఉన్నా ఇతని తత్వం (ప్రజల్లో వ్యాపించడం (ప్రభుత్వానికి 
వెరెత్తించింది. చివరికి ఇతనికి హూమ్లాక్‌ రసమనే విషం ఇచ్చి తాగమన్నారు. సంతోషంగా 
తాగడం మొదలు పెట్టినాడు. శిష్యులు దగ్గరే ఉన్నారు. వాళ్ళు ఏడుస్తుంలు చూచి 
సోక్రటీస్‌ వాళ్ళకు ఆత్మ నిత్యత్వాన్ని, శరీర అనిత్యత్వాన్ని రంల తృప్తిగా సూర్యమండలం 


కన్యాశుల్బ_ం: నూరేళ్ళ నమాలోచనం.. Sd CST 


చేరుకున్నాడు. ఇలాంటి సోక్రటీస్‌ పాత్రను సుందరాకారుడు నిర్బంధం నుంచి తకిలమక ఉనికి 
'ప్రాకులాడుతూ, విషమిస్తే తాగనని పోరు పెడుతూ, చనిపోవడానికి దుఃఖిస్తూ, ఈ సుందర 
దేహం మరలా వస్తుందా అని వాపోయినట్లు. చిత్రిస్తే హాస్యానికి ఆలవాలమౌతుంది. 

అనుదాత్త పురుషుడు ఉదాత్త చర్యలకు పాల్పడుతున్నట్టు చూపించడం పహాస్యమే. 
పతావరుదీయి నాటకంలో పేరిగానికి వట్టంగట్టి సింహాసనం మీద కూర్చోబెట్టడం ఉదాహరణ, 
“డాన్‌ క్విగ్సోట్‌' [గ్రంథంలోను, టాల్స్‌టాయ్‌ కథ 47 the Fool లోను యిలాంటి హాస్య 
ఫక్కి ఉంది. డాన్‌ క్విగ్లోట్‌, ఇవాన్‌ల విషయంలో ఒక విచిత్ర పరిణామం ఉంది. 
అనుదాత్తులైన వీళ్ళు ఉదాత్తతకు ఎగబాకడానికి ప్రయత్నించి నిజమైన ఉదాత్తులే అయినారు. 
“ధర్మ వ్యాపారంబు లకార్యములై పరిణతి బొందెనేని యట్టుల సెల్లును” కదా! 

సంకట (ప్రమాద స్థితిలోని తీవ్రత తొలగిపోయిన తర్వాత ఆ పరిస్థితులే గమ్మత్తుగా 
కనిపిస్తాయనే కాంట్‌ మతానికి, ఒక బాలకుడు ఇంకొకనిని మైనం తోలుతో భయ పెట్టుడం 
ఉదాపారణం. మడులు కుయ్యోోమొ(ర్రో అన్నవాడు అది మైనంతో చేసిందని తెలిసినాకా 
కిలకిల లాడతాడు. ఖగోళశాస్త్రజ్ఞుడు “ఇంక 15 బిలియన్‌ సంవత్సరాలలో సూర్యగోళం 
చల్లబడిపోతుంది. అప్పుడు భూమి అంతరించిపోతుంది” అని ఉపన్యసిస్తున్నాడు. దానిని సరిగా 
వినని సదస్సుడొకడు భయాందోళనలతో “ఏమేమి? ఎన్ని సంవత్సరాలకు సూర్యుడు 
చల్చ్లబడతాడన్నాడు?” రెండో వ్యక్తి “15 బిలియన్‌ సంవత్సరాలయ్యా” అని బదులు రాగానే, 
రెండో వ్యక్తి “15 మిలియన్‌ సంవత్సరాలేమో అని దిగులువడ్డాను” అని నిట్టూర్పు వదిలి 
కుదుటబడినాడట. ఇక్కడ హాస్యం ఎక్కడుందంశు, నూరేండ్లు బతకని మనిషికి 15 
మిలియన్‌ (ఒకటిన్నర కోట్లు) సంవత్సరాలలో భూమి నగిస్తుందంకే భయం కలగడంలోలేదు; 
15 బిలియన్‌ (15 నందలకోట్లు) సంనత్సరాలంకే భరవస కలగడంలో ఉంది. 


బ్యాంకు చెక్కును పోగొట్టుకుని దిగులుగా ఉన్న ప్రొఫెసర్‌ ఆ చెక్కు తన పాతకోటు 
జేబులోనే ఉండటం తెలుసుకున్న తర్వాత “మతిమరుపు ప్రొఫెసర్ల సామ్ముగదా” అని 
పరాచకాలాడటుంలోని హాస్యం “కాంటు” మతానికి దృష్టాంతం. 

“ఇంతేనా సంద్రమెంతో అనుకొంటి” అని సముద్రాన్ని మొట్టమొదట చూచిన నాయుడుబావ 
తేలికగా గేలిచేస్తాడు. సముద్రం పెద్దదని అనుకొని ఉంటాడు. నిజమైన సముద్రం అంత పెద్దదిగా 
కనబడలేదు అతనికి. ఉన్న వాస్తవికతకు భావించినదానికి గల వ్యత్యాసం హాస్యకారణమనే 
స్కోపెన్‌ హోవర్‌ సిద్దాంతం దీనికి అన్వయిస్తుంది.  వుట్టిన పిల్లవానికి ఒక జ్యోతిష్కుడు 
అతని చుట్టూ మోటార్లు తిరుగుతుంటాయని భవిష్యం చెప్పినాడట. తల్లిదండ్రులు తమవాడు 
భాగ్యవంతుడై మోటార్లలో తిరుగుతాడని ఆశ వడినారు. అతడు పెద్దవాడై ట్రాఫిక్‌ 
పోలీసైనాడట. ఇందులో ఆశకు, ప్రాప్తికి గల భేదం హాస్య కారకమౌతున్నది. పొండవభీముడెట్టా 
ఉంటాడో (ప్రతి భారతీయుడికి స్పష్టమైన భావాలున్నాయి. వీటికి విరుద్దంగా పీలగా పొడుగ్గా 
ఉండి ఈచుకునిపోయి ముఖం, కీచుగొంతు స్వరంగలిగి, మీసంలేకుండా, వప్ప్రగుత్తిలాంటి గద 
పట్టుకొని ఉండే ఒక పాత్రను (ప్రవేశపెట్టి భీమసేనునిపాత్ర అంళేు నవ్వు వస్తుంది. 
“ఇం[దజాలగురుడెత్తిన బర్లముూు 'నీలరుచిహిండనమో' అన్నంత అద్భుతమైన జుట్టు పెట్టుకుని 
తిరిగ ఒక స్వామీజికి బట్టతల అనుకుందాం. అవ ఎడు నవ్వురాక మానుతుందా? విధి 
విలాసంచూచి ఆశ్చర్యం కలగకమానుతుందా! ఇలాంటి మహాపురుషుల బండారాన్ని బట్టబయలు 
చేసే చలనచిత్రం సత్యజిత్‌ రాయ్‌ “కావురుష్‌ ఓ మహావురుష్‌. చెస్త్టర్‌ టన్‌ రాసిన అపరాధ 
పరిశోధక కథ “019016 wig'లో ఒకడు ధరించిన కృత్రిమ లోహిత  కేశకుంభం మూలంగా 
కలిగిన భయానకం, తర్వాత ఆ “విగ్గు కింద ఉండేది బట్టుతల అనే విషయంవల్ల హాస్యంగా 
మూాఠరుతుంది. 

కాలు విరిగిననాడు కర్రకాలు కట్టుకొని టక్‌ టక్‌మని నడుస్తుండడం నవ్వువుట్టించదు 
సరికదా, అతని క్రియాశీలతచూచి బతుకుమీద పోయినరుచి తిరిగి వస్తుంది. ఇందుకు ఉన్నది 


658. 


కన్యాశుల్కం నూరేళ్ళ నమాలోచనం... 


వేరు, ఉండవలసిందివేరు. అయినా హాస్యం రావడంలేదు. ప్రాణభయంతో సహప్రాకుని 
కరచుకుని గిరగిర తిరిగే తక్రకుని దృశ్యాన్ని తలచుకుంకే నవ్వు వస్తుంది. అదే ప్రాణభయంతో 
శివలింగాన్ని అప్పళించుకుని ఖా. మార్కండేయుని ఊహించుకుంటే ‘Death be not proud 
. death thou shalt die’ అనే జాన్‌ డన్‌ అనురవాక్యాలు జ్ఞప్తికి వస్తాయి. (ప్రజలు తాగడానికి 
కూడా మ కటకటలాడుతుం ఓ తిరుగుడు క్ష్లబ్బు'లో మంత్రి అల్ఫాహారవిందయిన తర్వాత 
(ఇది డిన్నర్‌ అయ్యుంటుందిళెండి) దేశం సుభిక్షంగా ఉందని ఉపన్యసించడం హాస్యప్రియత 
గలవాళ్ళకు హాస్యాన్ని, దురదృష్టవశంగా అది లేనివాళ్ళకు రౌద్రరసాన్ని అందిస్తుంది. “ఆడించెనేె 
యశోద, జగదుడ్డారుని” అనే పురందరదాసుని పాటలో సిగ వోస్యముంది. యశోద అమాయిక 
అయిన గొల్లముత్తెదువ. తన ఎదుట ఆడే నల్లనివాడు తనకొడుకే అని మురిసిపోతున్నది. ఇది 
ఉన్న పరిస్టితి. నిజం మాత్రం అతడు విశ్వస్వరూప్పుడన్నది. శకారుని హాస్యానికి కారణం అతని 
మూటలలోని వురాణ జ్ఞానానికి నిజమైన పురాణానికి గల భేదం. *కరుణగీత” అని కవిత్వం 
రాసిన కవి కోపిష్టీగా చిరుబురులాడటం నవ్వుకు కారణం. '“బుల్లబ్బాయి” అనే పేరుగలవాడు 
అజానుబాహొవై ఉంచు నవ్వు వస్తుంది. టాగూరు *సుఖా” అని చిన్నకథ రాసినాడు. అందులో 
తండ్రి తన బిడ్డకు సుభాషిణి అని పేరు పెట్టినాడు. పెద్దయిన తర్వాత ఆ పిల్ల మూగదౌతుంది. 
కథలో కొంతదూరం ఉన్న  వోస్యం తర్వాత తీవ్ర నిర్వేదంగా మారడం రవీంద్రుని కవితా 
రసాయన క్రియ అన్నది వేరేమాలు. 


ఏదైనా ఒక సందర్భంలో తెలివితో సమయోచితంగా ప్రవర్తించడం మాని కీలుబొమ్మలాగా 
యాంత్రికంగా మెలగడం హాస్యాన్ని కలుగజేస్తుందన్న బెర్స్‌సన్‌ సూత్రాని కుదాహరణం, 
గాలిమరలను జూచి అవి పెనుభూతాలని నిశ్చయించి, లోక కళ్యాణార్హం వాటిని హతమార్చాలని 
వాటిపైకి దూకి నడుం విరుగాట్టుకున్న డాన్‌క్విగ్రోట్‌. తాము (ప్రజలచే ఎన్నుకోబడి, తమ 
నాయకుని మాత్రం ఇంకెవరో ఎంపిక చెయ్యాలని ప్రజాప్రతినిధులు చేసే ఏకగ్రీవ తీర్మానంలో 
ఇమిడిఉన్న చవులూరించే హాస్యం డొక్కలు తెరుచుకున్న ప్రజలకు రెండవపూట బువ్వ. 
తన అహాన్ని లేవనెత్తే మాలు హాస్యదాయి అనే ఫ్రాయిడ్‌ సిద్దాంతానికి “అతడు శూలము 
[ద్రిష్టనితడు వాలముల6ద్రిపూ నెలమి నాతనికంట[ి నితడె ఘనుడు” అనే ప్రసిద్ద పద్యం 
తార్కాణం. ఇందులో శివునికన్నా అతనిని మోసే ఎద్దే శ్రేస్టతరమని సోవవత్తికంగా 
నిరూపింవబడింది. రాజుగారి బారాహాజారి గుర్రానికి తన బక్క గుర్రం ఏవిధంగానూ తీసిపోదని 
ఒక |బాహ్మణుడు చెప్పిన వద్యం (ఫ్రాయిడ్‌ సిద్దాంతానికి లక్ష్యం. 
నలుగురుబల్టున నిలువదు 
సలలితముగ జీవరాశి సంరక్షించున్‌ 
బలువాద్యంబుల నడచును 
విలసితముగ రాజు హయము విను నాహయమున్‌ 
యిందులో ద్యూర్తి హాస్యాన్ని పుట్టిస్తున్నది. 
సహజతకు సామాన్యతకు విరుద్దమైంది హాస్యాన్ని పుట్టిస్తుంది అనే హెబ్బెల్‌ మతానికి 
ఉలిపికట్టు తై అని దృష్టాంతంగా నిలుస్తుంది. ఊరందరిదీ ఒకదారి అయితే ఉలిపికట్టుది 
ఒకదారి. ఉలిపికట్టు పోయేదారే మేలైందని [గ్రహించి ఊరివాళ్ళందరూ ఉలిపికట్టును అనుసరించిన 
సందర్భాలున్నాయి. ప్రపంచ చరిత్రలోని సంస్కరణలకు, విప్టవాలకు, శ్నాస్త్రకళా పరిణామాలకు 
కారణాలు మానవరూపాలెన ఉరిపికట్టలే. గురజాడ ఒక ఉదాహరణ. గొట్టపు బుడిగీలు 
ఫేషన్‌' అయినప్పుడు '“అక్సివర్స్‌ సంచులు తొడగడం నగుబాటు. చెంపలకు పక్కవాతలు 
పెంచుకోవడం సింగారమైతే, చెవికి పైగా కత్తిరించుకుంటు కొండమంగలి గొరిగాడని కొందరైనా 


నవ్వుతారు. వంగివంగి ఊగిఊగి నడవడం "ఫేషన్‌ అయిన దేశంలో (యూరప్‌, అమెరికా 
మొ॥) నిటారుగా గంభీరంగా నడవడం హాస్యాస్పదంగా ఉండదా? 


కన్యాశుల్భ_ం: నూ లేళ్ళ నమాలోచనం.. 659 


తేరిక విషయమైన పహోస్యస్వరూపాన్ని ఆవిమ్మరించిన అరిస్టాటిల్‌, హాబ్స్‌, కాంట్‌, 
స్కో పెన్‌ వోవర్‌, (ఫ్రాయిడ్‌, బెర్స్‌సన్‌లు గంభీరమైన వేదాంతులు కావడం హోస్యరసోత్పాదక 
విషయమునిపించకమానదు. వరస్సర విరుద్ద (ప్రకృతులు ఒకదాని పక్కన ఒకటే మనుగడ 
సాగించడమే హాస్య మనవచ్చు. (ప్రేయసిని తలచుకుంటూ ఊహాలోకంలో విహరించే శృంగార 
నాయకుని వేద్ర “మధ్యాహ్న మైంది ఆకరి ఆకలి అని గోలపెళ్టు విదూషకుడు నవ్వు 
తెప్పించడానికేగాక, మనం ' నేలమీదనే ఉన్నామనే సత్యాన్ని నాయకుని దృష్టికి తేవడానికి 
ఉద్రేగింపబడి నాడు. లోకజ్ఞానంలేని డాన్‌ క్విగ్లోట్‌ కు, అనుభవంగల సొంకోపాంజా అనుచరుడు. 
విచక్షణా శూన్యుడు, అవివేకి అయిన లఅియర్‌కు, సూక్తులు పలికే “ఫూల్‌” స్నేహితుడు, 
అమెరికన్‌ చలనచిత్రాలలో ఎడబాటులేని హాస్యగాళ్ళ జంట లారెల్‌, హార్షీలు. ఒకడు పొడవుగా 
పలచగా ఉంటాడు, ఇంకొకడు పొట్టిగా లావుగా ఉంటాడు. తీక్షబుద్ది అయిన షెరిలాక్‌ 


హోమ్స్‌కు మందమతి అయిన వాట్సన్‌ ప్రాణమిత్రుడు. కృశానుడు, విశ్వానసువు అనే ఇద్దరి 
భారతయాత్రా విశేషాలను వర్షించే కల్పనా [గ్రంథం వేంకటాధ్వరి 'విశ్వగుణా దర్శనం. ఇందులో 
ఒకడు నిరాశావాది. భారతదేశంలోని ప్రతివిషయంలోను చెడునే చూస్తాడు. ఇంకొకడు 
ఆశావాది, ప్రతి విషయంలోను ఏదో ఒక మంచితనాన్ని చూపిస్తాడు. వీళ్ళ సంభాషణ మంచి 
తో స్పందిస్తూ ఉంటుంది. వ్యతిరేక పదాలను వాడి సాధారణాభిప్రాయానికి విరుద్దంగా 
కనిపించేట్లు చెపిన సమంజసవాక(ం 'పారడాక్‌ ”' (Parad అంటారు. పారడాక్‌  ఇాtను 
గుమ్మరించిన వాగులు చెస్టర్‌ టన్‌, ఆస్కార్‌ వైల్స్‌, బెర్నార్డిషా, మార్క్‌ బట్యున్‌, సి.ఆర్‌. రెడ్డి. 
వీళ్ళ రచనల్లో ఈ గుణముంది. జెరోం కె. జెరోం రచనలు కూడా ఇలాంటివే. 

ఉదా: Anybody can make history; it requires a great man to write it 
(ఆస్కార్‌ వైల్డ్‌). 

గొంధీహత్య విని బెర్నార్డ్‌షా యిలా జోహార్లు అర్పించినాడు. “It 15 dangerous to be 
8006” చెస్టర్‌ టన్‌ ఒకచోట ఇట్లా రాస్తాడు. “౮౦064 paints in many colours; but He 
never paints 30 gorgeously...as when He paints in white.” 

క్ష్షప్తంగా సూత్రాలవంటి వాక్యాలతో హాస్యాన్ని (Wit Or Satire) చించించడం కూడా 
సాధ్యం. ఇలాంటి వచన విధానాన్ని 618120 అంటారు. 'ఎపిగ్రాం' క్షుప్తవాక్యం. దానిదేహం 
పొట్ట, దాని ఆత్మ 'విట్టి' (ఇ॥tగ్బ). ఇంగ్లీషు భాషలో పోపు, బేకన్‌, మెకాలేలు ఈ సంవిధానంలో 
సిద్దహస్తులు.- తెలుగులో వేమన, కన్నడంలో సర్వజ్ఞుడు, తమిళంలో వళ్ళువరు యిలాంటివారు. 

Man never is, but always to be blest (Pope) 

తలలు బోడులైన తలపులు బోడులా (వేమన 

అన్ని రసాలలోనూ హోస్యరసాన్ని అర్హం చేసుకోవడం కష్టం. తక్కిన రసాలు అర్హంకాకుంశే 
నష్టంలేదు, హోస్యం సరిగ్గా అర్హం కాకుం'కు అనర్హమౌతుంది. శ్రీరామవటాభిషేక సమయంలో 
నిండుపేరోలగంలో ఉన్నట్టుండి లక్ష్మణుడు నవ్వుకున్నాడట. దీనిని చూచిన రాముడు, సీత, 
కౌసల్య, కైకేయి, భరతుడు, వసిష్టుడు, విభీషణుడు మొదలైన వాళ్ళందరూ అపార్హం చేసుకుని 
నిష్టరమతులైనారు. 'లక్ష్మణదేవర నవ్వు” అనే (స్త్రీల పాటలో యిది వర్ణింపబడింది. ఒకరికి 
శృంగారమ్రంది యింకొకరికి కూడా శృంగారమే. కాని. ఒకరికి హాస మైంది యింకొకరికి ఏడుపు 
కావచ్చు. పెల్లికి చెలగాటం ఎలిక్కి ప్రాణ సంకటం కదా! “వీడికి శృంగారమే తెరియదు.” “Un 
romantic” అని ఒకడిని అన్నామనుకుందాం. అది ఆక్రేపణకొదు గదా! అది ఒక సుగుణంగా 
భావిస్తాడు అతను. “ఏ&88 56056 of humour లేదూ” అంశ దానిని అవతలివ్యక్తి తిట్టుగా, 
సీరియస్‌గా వరిగణించి ముఖం ముడుచుకుంటాడు. జీవితంకన్నా నాటకం సున్నితం, కఠోరం. 
యథార్హ జీవితంలో వేసిన తప్పటడుగు వెనక్కి తీసుకోవచ్చు. జారినకాలును తిరిగి స్తానంలో 
అతికించుకోవచ్చు. నాటకంలో యిది చెల్లదు. నటుడు (పాత్ర) తప్పటడుగు వేసినా నాలుక 
జారినా నాటకం భగ్నమైందనే చెప్పవచ్చు. సంఘ సామాజికులు క్రమిస్తారేమోగాని నాటక 


కన్యాశుల్కం నూరేళ్ళ సమాలోచనం... 


సామాజికులు మూత్రం సహించరు. రసవధ వయనంలో హాస్యం కత్తిదాదర మీద నడవడం 
వంటిది. కఠోపనిషత్తు చెప్పిన “క్టురస్యధారా నిశితా దురత్యయాదుర్గం పధస్త తృ్యవయోవదంతి” 
అనే ప్రవచనం హాస్య మార్గానికి చెల్లుతుంది. అలాంటి మార్గంలో పోతూ *“కన్యాశుల్క.' 
నాటకంలోని హాస్యాన్ని పరిశీలిద్దాం. 


కన్యాశుల్మ_ నాటకం పేరులో హాస్యం లేదు. శుల్క_మంళు సుంకం, పన్ను, ఉంకువ. ఇది 
నామకార్ర్హమే కావచ్చు. (రెండు గోవుల నివ్వడం) ఎక్కువ మొత్తం కావచ్చు. కొన్ని సందర్భాల్లో 
కేవలం సంకేతితం (Symbolic) కావచ్చు. రుక్మిణి కృష్ణునికి ఇలా రాసింది. “వదలు శౌర్య 
యుంకువ జేసి కృష్ణ పురుషోత్తమ చేకొనిపామ్ము.” ఇక్కడ వరుని శౌర్యమే అతడికిచ్చే 
కన్యాశుల్క0. శౌర్యం లేనివాళ్ళు (దవ్యాన్ని స్తారు. ఎలా చూచినా నామకరణంలో హాస్య 
వాసన లేదు, ఎంతో శోకం కలిగిన “వరవిక్రయం” నాటకం పేరు పెట్టడంలో వ్యంగ్య హాస్యం 
చిందించాలనే నాటకకర్త ఉబలాటం కనిపిస్తుంది. వరవిక్రయమనే పేరు ఇతివృత్త సూచకం కాదు. 
విక్రయం చెయ్యబడిన వరుడే అత్తవారింటికిపోయి భయభక్తులతో మెలగుతూ చాకిరీ చేయవలసి 
ఉండగా, విక్రయం తీసుకున్న వారే వరుని ఇంటికి తమ కన్యకు జీతబత్తేలు లేని పనికత్తెగా 
(ఈమెనే “ధర్మపత్ని అంటారు) పంపడానికి _ సిద్దపడతారు. ఇదేమి విపరీత వ్యాపారం? 
తల|క్రిందుల వ్యవహారంగా ఉందే? COMIC play అని (పచారంలో ఉన్న “కన్యాశుల్క' నాటక 
నామం గంభీరంగా ఉండటం, కన్నీళ్లు తెప్పించి మనస్సును క్షాళనం చేసెదని ప్రశస్తి పొందిన 
'వరవిక్రయి నాటక నామం అవవాళన వాసన కలిగుండడం ఒక విధమైన హోస్యమనవచ్చు. 


కన్యాశుల్మ నాటక వస్తువు కన్యాశుల్కాన్ని ఇచ్చిపుచ్చుకోవడం కాదు. ముసలివానికి 
పసిపిల్లనిచ్చి పెండ్లిచేయడం. అన్నిహోత్రావధాని ముసలివాడైన లుబ్బావధానికి సుబ్బినిచ్చి అతనిచేత 
కన్యాశుల్కం కక్కించడానికి, తన వెంకళుశం పెండ్లికి తానే వరశుల్క_౦ కొజయ్యడానికి చాలా 
భేదముంది. వెంకటేశం పెండ్లి సహజం, సుసంగతం. వివాహం ఒక సాంఘికోత్సవం. అందువల్ల 
కొంత శుల్మ్కాన్ని చెల్లించడం మర్యాద, సపాజం, సుసంగతం. లుబ్దావధాని కన్యాశుల్కం అసపాజం, 
అసంగతం. కాటికి కాళ్ళు చాచుకున్న లుబ్బావధాని పెళ్ళి అసహజం, అసంగతం. లుబ్జావధాని 
బతుకే అసంబద్దం. ఇందువల్ల “కన్యాశుల్బ' నాటకేతివృత్తం వస్తు దృష్టిలో హాస్యపూరితం. 
అగ్నిహోత్రావధాని లుబ్జ్బావధానికి తన కూతురుతో సహా వరకట్నం ఇవ్వవలసిన పరిస్టితి ఏర్పడి 
ఉంటే నాటక స్వరూపమే మారిపోయి ఉండేది. కన్యాశుల్కం నాటక సమకాలంలోని “కులీన? 
వివాహ పద్దతివంటి దయ్యుండేది. శరశ్చంద్ర చటర్జీ నవల 'చామునేర్‌ మాయె”. (బావనపిల్ల) 
చదవ్వలసింది. పురషాధిక్యం గల సమాజంలో వరకట్నం సహజమైన ఆర్రికాంశం. అందులో 
కన్యాశుల్కం తద్విపరీతం. కన్యాశుల్కు నాటకం హాస్యం గల నాటకం అనుకోడానికి, వర 
విక్రయం కన్నీళ్ళు తెప్పించేది అనుకోడానికి బీజం ఇది. ముసరి మనువులోని అసంబద్దతను 
ఎత్తి చూపించే నాటకం హాస్య భరితంగానే ఉండాలి. అనుగుణ రూపంగల వధూవరుల 
జీవితాన్ని వ్యర్థం చే పిశాచమైన _ వరార్దాన్ని ఖండించే .-నాలటుకం తాసదంగానే ఉండాలి, 
అసంబద్దతా లక్షణమేమంటే, అది ఉన్నది అనే పరిజ్ఞానం కలగ్గానే అది తొలగిపోతుంది, 
లుబ్బావధాని "పెళ్ళి అసంబద్దం. అసంబద్దత విశదం కాగానే పెండ్లి ఆగిపోయింది. లుబ్జావధానికి 
నిష్కు ఎత కరిగింది. అగ్నిహో(తావధాని పరిస్టితి అసంబద్దం కాదు. అసంగతమూ కాదు; _అది 
వైయక్తిక సమస్య కూడా కాదు. అతను వితసఅత సతమ సమస్య. సంఘం మూారితెగాని 
అగ్నిహోత్రావధానికి నిష్కృతి లేదు. సుబ్బికి భద్రత లేదు. నాటకం చివర్లో లుబ్జావధాని 
తాను చేసిన తప్పులను 'ఒప్పేసుకుంటూ' ఉండగా అన్నిహోతావధాని అందరూ తనవట్టు 
తప్పూ చేస్తున్నారన్న కసితో *వాడి పిండం పల్లులకే పెట్టా", రత (శాద్రం చెట్టుకింద 
పెట్టా “నీ యింట కోడి కాల్చా' అని పెట్ట శాపనార్థాలు సామాజిక హృదయ కూాతనల్లో 
మారు[మోగుతూ ఉంటాయి. అగ్నిహోత్రావధాని - సమస్యగానే ఉండిపోయినాడు. ప్రకృతి 
తనను అంటిపెట్టుకొని ఉన్నదనే తెలివిడి వురుషునికి కలగగానే (పకృతి రంగంమీదనుండి 


కన్యాళుల్బ_ం: నూరేళ్ళ నమాలోచనం.. 


నాట్యుకత్తెలాగా నిష్క్రమిస్తుందని సాంఖ్య దర్శనసారం. అన్యాయం ఉండటం అర్హమయినా 
అది అంత సులభంగా పోదు. కన్యాశుల్కం తీసుకొని వసిబాలికలను ముసలివాళ్ళకిచ్చే పద్దతి 
పోవడానికి, వరకట్న పద్దతి ఇంకా ఉండడానికి సాక్ష్యాలు ఇంకొ ఏమి కావాలి 


ఆకార, చేష, భాషలలోని వికృతి వల్ల హాస్యం పుడుతుందని అలంకారికుల మతం. 
కన్యాశుల్మ నాటకంలో అలాంటి పాత్రలు ఎవరున్నారు? సౌజన్యారావు పొటత్ర వికారం కాదు. 
అన్యాయమైన న్యాయవాద వృత్తి వికారమంటారా? దానిని వదులుకుంటానన్నాడు. ముకు ప్రై 
రూపవతి, విద్యావతి. పడుపువృత్తి వికారమంటారా? దానిని వదులుకుంటానంది. కరటకశా, స్త్రి 
'నొటకాలిలో విదూషకుని పాత్ర వెసవాడే అలునా 'యదార్హ జీవితం'లో అంకే కన్యాశుల్క 
నాటకంలో అతనిలో ఎక్కడా వికారం లేదు. చిరుగడ్డం, కత్తెర మీసం పెంచి గుర్తుపట్టునంతగా 
మారిపోయి గుంటూరు శాస్తులుగా చెలామణి అయినాడంళు, కొట్టవచ్చే శారీరక లక్షణాలు 
లేనివాడని అర్హం. సర్‌ అ గినెస్‌ (Sir Alec Guiness), పాల్‌ ముని (Paul Muni), 
పహడీ సన్యాల్‌, చిత్తూరు వి. నాగయ్య, బలరాజ్‌ సహానీ వంటి నటులు ఏ పాత్రశైనా 
సరిపోయే ఆకార ప్రాముఖ్యత గలవాళ్ళు. వీళ్ళు చలన చిత్ర జగత్తులో గొప్ప నటులనే 
విషయం యాదృచ్చికం కాదు. 'కరటుి అనే పదంలో వ్యంగ్యముంది. “పంచతంత్రం లోని 
'మిత్రభేదం' కథలో కుట్రలు చేసే నక్క పేరు ఇది. కరటక శాస్తి, కూడా కుట్రచేసిన వాడే. 
ఇతని కుకు నాటకంలో కీలుపలక (16 board). వంచతంత్రంలో కరటకుడు దుస్తంత్రుడు. 
కన్యాశుల్క కరటకుడు సుతంత్రుడు. అందుచేతే కరటకశా,స్రైకి పేరు పెట్టడంలో రచయిత 
అన్యాయం చేసినాడనిపిస్తుంది. ఇతనికి పరమేశ్వ్యరశా స్త్రి, ఉదంకశ్చాస్త్రి,, విశ్వామితశా స్త్రి, 
సహృదయభట్టు, ఘటోత్కచశర్మ వంటి పేర్లు సరిపోతాయి. కరటకశా,స్తితోపాటు ఈ పేర్లు 
కూడా అసహాజాలే అన్నది నిర్వివాదాంశం. అయినా ఇందులో భావసార్రక్యముంది. బుచ్చమ్మ 
ఒక ముద్దరాలు. వికారి కాదు. 

ఈ లుబ్బావధాని - పేరులో తప్ప ఆకార వేష భాషలలో వికృతి తక్కువే. ఇతడు లోభి 
అవుతాడని తెలుసుకొని ఈ పేరు పెట్టిన ఇతని తల్లిదండ్రుల త్రికరణశుద్ది అభినందనీయం. 
తల్లిదండ్రులమీద గౌరవంతో వాళ్ళు పెట్టిన పేరు '“అవధానిషురేషిగా మార్చుకోకుండా ఉండే 
లుబ్బావధాని సత్యసంధత కూడా అభినందనీయమే. ప్రతి మతమూ సత్యం గొప్పతనాన్ని 
ఉగ్గడించింది. కీట్సు కవి “సౌందర్యమే సత్యం, సత్యమే సౌందర్యం ఈ లోకంలో తెలిసిన 
దంతే, తెలియవలసింది అంతే”్‌3 అన్నాడు. టాల్స్‌టాయ్‌ What is Art? అనే (గ్రంధంలో 
పాశ్చాత్య సౌందర్య తత్వాలన్నింటినీ అవలోకనం చేసి చివరికి సత్యమే సౌందర్యం అని 
స్టాపించినాడు: భారతీయ తత్వంలో సత్యం, శివం, సుందరం అనే వాటిమధ్య అవినాభావ 
సంబంధముంది. అరె! లుబ్బావధాని గురించి మాట్లాడుతున్నప్పుడు సత్యం సుందరం వంటి 
వాటిని చర్చిస్తున్నామే! ఉదాత్త భావాలమీద మనస్సును ప్రసరింపజేయడమే కళాధ్యేయమని 
దీనివల్ల తెలుస్తున్నది. మనం చెడ్డది అనుకున్న దానిలో కూడా మంచి ఉండవచ్చు అన్నది 
'కన్యాశుల్క' నాటక నీతులలో ఒకటి. “ఓ పన్ను కదిలిందా! కన్నుకు దృష్టి తగ్గిందా! చూడండి 
మీ కండలు కమ్మెచ్చులు తీసినట్టు యెలా వున్నాయో” అని మధురవాణి లుబ్బావధానిని 
ఇలా పొగడగానే ఈర్వ్యావరుడైన రామప్పంతులు తన దండలు చూసుకొని “మాన వెరట్లో 
గప ఎతవ్వడంనుంచి దండలు మోటుగా వున్నాయిగాని ఈ దండలు సన్న వైనా ఉక్కు ఖడ్తీలు” 
అనడంలో మధురవాణి లుబ్జావధాని దేహపటుత్వాన్ని నిజంగానే వర్సించిందనిపిస్తుంది. ఇక్కడ 
రామప్పంతులు మనస్తత్త్వం ఫ్రాయిడ్‌ చెప్పిన *అహం” ఉద్దరణద్వారా కలిగే హాస్యం. [ప్రాణంమీదికి 
వచ్చినప్పుడు లుబ్బావధాని అపహాస్యంగా ప్రవర్తించిన సంగతి నిజం. ప్రాణంమీదికి వచ్చినప ఎడు 
తక్షకుడు, దుర్యోధనుడు, వర్తీక్రిత్లు ఎట్టా ప్రవర్తించినారు? సజ్జన సాంగత్యం విడనాడలేదు 
లుబ్బావధాని. ఇతని పిరికితనమే _కన్యాశుల్క నాటకానికి శ్రీరామరక్ష ఇతనికే గనక ధనం 
లెక్క లేనిదయ్యుం క సుబ్బితో ఇతని సెండ్డి ఘటోత్కచుడు కూడా ఆపగరిగేవాడు కాడు. ఇతని 


కన్వాశుల్క అః నూరేళ్ళ నమాలోచనం... 


లుబ్దత సుబ్బి పూర్వంచేసిన పూజా ఫలమే అని చెప్పాలి. ఈ కారణంగా లుబ్రత తన వికృతిని 
కోల్పోయింది. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అగ్నివోత్రావధాని తేజస్వీ, “అగ్గిరావుడే! 
సరి. ఇతని ఆకారంలో వేషంలో వికారం లేదు. సరికదా ఇతడు రూవసి అనడానికి తిరుగులేని 
సాక్ష్యముంది. బుచ్చమ్మ సౌందర్యవతి, సుమంగళ అలంకారాలు కేశ సంస్కారాదులు లేకనే 
త్ర/ల సౌందర్య విషయంలో పొరవడని గిరీశం వంటి Woman Connoisseurకు వెర్రులెత్తించిన 
సౌందర్యం ఆమెది. బుచ్చమ్మ తల్లి వెంకమ్మ కరటకశా స్త్రి, చెల్లెలు. కరటుక శాస్త్రి వికారి 
కాదు. అందువల్ల వెంకమ్మ కూడా అయ్యుండదు. వికారి అయినా ఈమె కూతురు రూవసి 
గనక ఈ కూతురు తండ్రి చక్కని విగ్రహం కలవాడయ్యుంటాడు. అన్నిహషోత్రావధానికి వలుకు 
'వల్లదనం ఉంది. ఇది వ్యసనం. రామప్పంతులు వేషభాషలు భేషుగా ఉంటాయి. ఎవ్యడూ 
కోర్టుల చుట్టూ, ఆఫీసర్ల వెంట తిరిగేవాడు గనక తన వర్సనాలిటి విషయమై తగు 
జాగ్రత్తలు తీసుకుంటాడు. ఆకారం, కొన్ని వ్యసనాలవల్ల ఈచుకుని పీలగా ఉంటాడు. గిరీశం 
ఆకారం వికారమయ్యుండదు. ముఖంలో impish (కోతికళ)ు కళ ఉంటుంది. బెంగాలీల 
వీరపూజారి. వాళ్ళలాగా వేషధారణ చేస్తాడు. డబ్బు ఇవ్వకపోయినా మధురవాణి కాన్నాళ్ళు 
(ప్రేమించడం, డబ్బిచ్చి పుట కూళ్ళమన్ము కొన్నాళ్ళ నా ఆదరించడం గిరీశం ఆకృతి వికృతి కాదని 
చెబుతున్నాయి. నడి వయస్సు వచ్చిన తర్వాత  గరీశం రామప్పంతులు అవతారానికి దిగవచ్చు. 
రామప్పంతులు శృంగభంగానికీ మీనాక్షి సకశ శృంగారమే మూలం. మీనాక్షి శృంగారవతి. 
కన్యాశుల్కంలోని (ప్రసిద్ద ఘట్టాలను హాన్యార్ధం పరీక్రిద్దాం. 

(పథమాంకంలో మధురవాణి ఇంట్లో రామప్పంతులు గిరీశంలను ఆమె పూటకూళ్ళమ్మ చేత 
చీవురుకట్టుతో కొట్టించే సన్నివేశాన్ని తీసుకుందాం. ఇక్కడ మధురవాణి, వూటకూళ్ళమ్మలకు 
పరిస్టితి పరమైన ఆధిక్యం ఉంది. తక్కిన యిద్దరు మంచం కిందికి దూరి చీపురు దెబ్బలు 
తినే పరిస్థితిలో ఉన్నారు “దూకు మంచాల (క్రింద దోషము సుమ్మీ” అనే సుమతి శతకో 
(పక్రిప్ర పాఠాన్ని వీళ్ళు పరిగణనలోకి తీసుకున్నట్టు లేదు. మొదటి యిద్దరు చీపురు దెబ్బలు 
దు పరిస్థితిలో ఉన్నారు. అరిస్టాటిల్‌ సిద్దాంతం ప్రకారం ఈ స్తితి హాస్యకారకం. తాము 
ఘరానా ఆసాములు (గంభీర వ్యక్తులు) అని అందరినీ దగాచేసే రామప్పంతులు గిరీశంలు అల్ప 
వరిస్టితికి లోనుకావటం హాబ్స్‌ మతానుసారం హాస్యజనకం. ఒకరినొకరు లోకువ చేసుకుంటూ 
పరస్పర విజిగీషతో ఆడే పోరు అనే ఆట హాస్యాన్ని కలిగిస్తుందనే [గ్రూూసు అభిప్రాయం 
కూడా యిక్కడ సరిపోతుంది. 

ఇంకొక సందర్భం, చతుర్జాంకంలో లుబ్బావధాని ఒక ఉత్తరం పట్టుకొని రామప్పంతులు 
యింటికి వచ్చినాడు. అది గిరీశం లుబ్బావధానికి రాసిన అపవోస్యకర లేఖ. అందులో 
లొట్టపట్టల (పసక్తి ఉంటుంది. రామప్పంతులు ఆ ఉత్తరాన్ని చదువుకుంటాడు. లొట్టపట్టుల 
సేర్చు వచ్చినవ ప్రాడల్టా లుబ్బావధాని, రామపృ్పంతుళ్ళను లొట్టిపిట్టలుగా భావించి మధురవాణి 
మాటిమాటికి నవ్వుతుంది. ఈ హాస్యం నాటకంలోని పాత్ర అనుభవిస్తున్నదా? లేక 
సామాజికులకు ఉద్దేశించబడిందా? 

నాట్యుశ్నాస్త్రంలో భరతుడు రసనిష్పత్తి ఎలా జరుగుతుందో చెప్పినాడు. రసం రసివంటిది. 
అంకే అంటువ్యాధి. తుట్టతుదకు రసబాధితుడయ్యేవాడు సామాజికుడు. ఈ రస (ప్రవాహానికి 
గంగోత్రి ఏది? మూలమెక్కడున్నది అన్వేషింవదగింది. రసానుభవం గొలుసు అనుభూతి. 
రామాదులు “అను కార్యులు'. నాటకంలో వాళ్ళ “పాత లుంటాయి. ఆ పాత్రలను 
ధరించేవాళ్ళు సామాజికులు. కావ్యంలో నటులుండరు. నాటకంలో ఉంటారు. సైరంధ్రిని 
చూచి కీచకుడు తమకం అనుభవించే సందర్భం తీసుకుందాం. ఇది విప్రలంభ శృంగారం. ఇది 
కీచకుడనే వానికి కలిగింది. ఇతని పాత్రకు కూడా కలుగుతున్నది. కీచకుడు విప్రలంభ శృంగారం 
అనుభవిస్తున్నాడు. అందువల్ల యిది అనుకార్యుడైన కీచక నిష్టమనడం సబబుగా ఉంది. 


తన్వాళుల్క ౦: నూరేళ్ళ సమాభోచనం..= 


ఇప్పుడు బీభత్పరసాన్ని తీసుకుందాం. దశరూపకంలో ఈ  రసానికుదాహరణగా (శ్రీరాముని 
వైపు తాటకి బీభత్సమైన వేషభాషలతో వచ్చినట్టున్న శ్లోకం లక్ష్యంగా యివ్వబడింది. కీచకునికి 
విప్రలంభం అనుభవంలోనికి వచ్చినట్టు, ఇక్కడ తాటకికి బీభత్సరసం అనుభవంలోకి వస్తున్నదా? 
ఈ' బీభత్సం తాటకి రాముని కుద్దేశించింది గాని తనకు గాదు. సీతను రావణుడు పది 
తలలతో బెదిరించిన ఘట్టంలోని భయానక రసం సీత కోసం తయారుచేసింది, రావణుడు 
అనుభవించడం లేదు. వామన, నరసింహావతారాలలోని అద్భుత రౌద్రాలు వామన నరసింహులకు 
అన్యయిస్తాయా? అంశు, వామనుడు తన విశ్వరూపాన్ని చూచి తానే అబ్బురవడతాడా? 
నరసింహుడు తన జూలు, కోరలు చూచుకొని తన గర్ద్వన విని తానే భయవడతాడా? 
నారదుడు తాను చెప్పే మాటలకు తానే నవ్వుతుండడం సహజం. అతడు యితరులు 
నవ్వాలని ప్రయత్నపూర్వకంగా వోస్యమాడుతూ ఉంటాడు, శకార భాషణంలోని హాస్యం 
శకారునికి తెలియదు. 

నవరసాల్లో కొన్నిటిని అనుకార్యులే అనుభవిస్తారు. కొన్ని యితరులకు మూత్రమే పవ్రత్యేకింవ 
బడతాయి. కొన్నిటిని రసనిమ్టుల గొలుసులో ఉండే నలుగురూ అనుభవిస్తారు. రామాది 
అనుకారులు తప్పనిసరిగా అనుభవించే రసాలు - శృంగారం, వీరం, కరుణం, శాంతం. 
దుష్యంతుడు శృంగారాన్ని, రాముడు వీరాన్ని, జీమూతవాహనుడు కరుణాన్ని, బుద్దుడు 
శాంతాన్ని ఉత్పన్నం చేయడమేగాక తాము కూడా అనుభవిస్తారు. కొన్ని రసాల ఉత్పత్తికి 
కొరకులైనా అనుకార్యులు అనుభవించరు. తాటకి బీభత్సాన్ని, రావణుడు ఆట న. 
త్రివిక్రముడు అద్భుతాన్ని ఉత్పన్నం చేస్తారు. కాని అనుభవించరు. రౌద్ర హాస్యాలు మధ్య 
మార్గంలో ఉంటాయి. పరశురాముని రౌద్రం అనుకార్యుడైన పరశురాముడూ అనుభవిస్తున్నాడు. 
సామాజికులకూ రుచి చూపిస్తున్నాడు. విద్యార్థి పాఠశాలను ఎగొట్టినప్పుడు ఆ విద్యార్థిమీద 
రౌద్రాకారంతో లేచే ప్పాడ్మాస్తర్‌ రౌద్రం విద్యార్ది కోసమే ఉద్దేశింపబడింది. అనుకార్యుడైన 
హెడ్మాస్టర్‌ రౌద్ర రసాన్ని అనుభవించడు. కొన్ని హాస్య పాత్రలు తాము పుట్టించే హాస్యాన్ని 
తాము అనుభవించరు. సామాజికులకు అందిస్తారు. నారదుడు, కరటకశా,స్తై;, సర్‌జా 
ఫాల్‌ స్టాఫ్‌, పిక్తిక్‌లు అలాంటి వాళ్ళు. మరికొందరు తమకోసం హాస్యాన్ని పుట్టించుకుంటారు. 
జింగిల్‌ , గిరీశంలు. అలాంటివాళ్ళు, విశ్వహాస్యాన్ని చూచి నోరుముయ్యండనాలి. ఇంకా కొందరి 
చర్యలవల్ల మాటలవల్ల వేషాలవల్ల సామాజికులకు హాస్యం కలుగచేస్తారుగాని, ఆ సొమాజికులు 
ఎందుకు నవ్వుతున్నారో వీళ్ళకర్ణం కాదు. నవ్వుతున్నారనే పరిజ్ఞానం ఉండదు. శకారుడు, 
డాన్‌ క్షిగ్లోట్‌, బారిస్టర్‌ పార్వతీశం, “కాంతం” కథలలోని కాంతం అలాంటివాళ్ళు. వీళ్ళది 
'రిడికూల్‌' అనే హాస్యభేదం. 

కన్యాశుల్క_ నాటకంలో మధురవాణి ఎంత నవ్వినా ఆ హాస్యం అనుకార్య అయిన ఆమెకేగాని 
(పేక్రకుల కుద్దేశింపబడిందికాదు. లొట్టిపిట్టలోని దేహవక్రత లుబ్బానధాని రామప్పంతుళ్ళ 
బుద్దికి దాపురించింది. సరళ సేవాగుణం కలిగి వక్రదేహం గలిగిన లొట్టిపిట్టలకు వక్రమైన 
స్వార్ధం అనే అవగుణం గలిగి సరళ శరీరాలు గలిగిన వీళ్ళకు గల తారతమ్యం మధురవాణి 
కంతగా నవు తెప్పించి ఉంటుంది. వీళ్ళు ఉండవలసింది మానసిక ఉషహ్ర్రైలుగా, ఉన్నది 
శారీరక మానవులుగా. స్కోోపెన్‌ హోవర్‌ ననుసరించి ఉన్నదానికి ఉండవలసిన దానికిగల భేదం 
వోస్యమూలమవుతుందనడానికి ఇది ఉదాహరణ. అదే ఘట్టంలో సుబ్బికి నిశ్చయమైన పెండ్డి 
ఆగిపోతుంది. సంకట _ ప్రమాదావస్తలోని తీవ్రత హఠాత్తుగా సడరిపోవడం నవ్వుకు కారణమనే 
కాంట్‌ సూత్రానుసారం ఈ దృశ్యంలో హాస్యం ఉంది. 


రామప్పంతులు చెరువుకట్టుమిద శ్మశానం వైవు వరు గెత్తేదృశ్యం హాస్యమని కొందరనుకోవచ్చు. 
రాత్రి వల్లకాడు ఓగాయిత్యపు పాట పాడ దాసరి - పేతం లాంటి రామప్పంతులు 
అనే చిత్రవరంవరను గీసుకుందాం. అప ఎడు... పహోస్యరసం చిందుతుందనే నమ్మకం లేదు. 
రామప్పంతులనే (పేతం లుబ్బావధానికి మారుపెళ్ళయిందనే దుర్వార్తను అగ్నిహోత్రావధానికి 


664 


కన్వ్య్యాశుల్మ్క_ ద: నూరేళ్ళ నమాలోచనం... 


దుస్సంధ్యలోచెప్పి నాటక పహరిజంలో అంతర్జానమౌతాడు. అతనిమీద కసి, అతనికి మంచి 
శాస్తి జరిగిందనే తామసిక భావ రసాలు (ప్రైకక్రుల కడుపుల్లో తిప్పుతుంటాయి. బెన్జాన్సన్‌ 
(ప్రతిపాదించిన వ్యూమర్‌ సిద్దాంతం ఇక్కడ వనిచేస్తున్నది. ఈ దృశ్యం హాస్యముకాక, 
బీభత్సముకాక పైత్యరసోత్సాదకమనవచ్చు. 


నాటకం ముగిసే ఘట్టంలో, సౌజన్యారావు వంతులనే ఘరానా మనిషి ఎదుట, మేధావిగా 
సంఘ సంస్కర్తగా అపర _ సత్యపహారిశ్చందద్రునిగా నటించిన గిరీశం, మధురవాణి అనే సంఘ 
బాహ్య రాగానే బుద్దిలేనివానిగా సంఘక్రిమిగా, అబద్దాలకోరుగా నిజరూవంతో నిలబడతాడు. 
సౌజన్యారావు కూర్చున్న కుర్చి వెనకనుండి సైగలద్వారా తనగుట్టు రట్టుచేయవద్దని మధురవాణిని 
వేడుకునే దృశ్యం నవ్వు తెప్పిస్తుంది. ఇంతకు ముందు గంధీరవ్యక్తి ఇవ పాడు అల్పిష్టి మనిషి 
కావడంవల్ల గిరీశం ఉండవలసిన స్థితికి ఉన్న స్థితికి గల అంతరం హాస్యానికి కారణం. 


భి 

మాటలతో మనల్ని నవ్వించడానికి ఉబలాటపడేవాడు గిరీశం. కరటక శాస్ర, మాట్లాడే 
వాక్యాల్లో “విట్‌” ఉంటుంది. రామప్పంతులు మాటల్లో అతని దృష్టితో చూస్తే హాస్యముండదు, 
మన దృష్టితో చూస్తే వోస్యముంటుంది. “నాకు యింగిలీషే వస్తే, దొరసాన్లు నా వెనకాతల 
వరిగెత్తరా?” అని రామప్పంతులు మధురవాణికి చెప్పడం అతని దృష్టిలో సమంజసమే. కాని 
మనకు నవ్వు రాక మానదు. ఇంగ్రీసు వచ్చిన చాలామంది వెనక దొరసానులు పరిగెత్తడంలేదు. 
తక్కిన వాళ్ళు తమతమ గొడవల్లో మునిగి సందర్భానుసారంగా మాట్టాడతారు. మనకు 
నవ్వు వస్తే వస్తుంది, లేకుంటే లేదు. గిరీశం మనల్ని నచ్వించడానికే తన పాండిత్యాన్నంతా 
వినియోగిస్తాడు. తన వాకృమత్కారాన్ని, తనకన్నా అమాయకులు తనకు లోకువైన వాళ్ళ మీదనే 
ప్రయోగిస్తాడు. వెంకళుశం బుచ్చమ్మల దగ్గరే అతని పాండిత్య గరిమను వెలిగిస్తాడు. ప్రారంభ 
దశలో మధురవాణిని తన పాొండిత్యంతో ఆశ్చర్యవరచడానికి (ప్రయత్నిస్తాడు. మధురవాణి 
యితని బండారం కనిపెట్టిన నాటినుంచి మాట్లాడటం మానేసినాడు. తనకన్నా గట్టిపిండా లైన 
అగ్నిహోత్రావధాని, కరటకశ్ళా స్త్రి, సౌజన్యారావు పంతులు దగ్గర యితని పాండిత్యం పారదు, 
ఇంక హాస్యం ఏమి వస్తుంది? వాళ్ళ దగ్గర యితని అనస్త్ర చూడదగింది. వాళ్ళే యితనిని తమ 
హాస్య భాషణాలకు గురిచేస్తుంటారు. వెంకశేశంకు పాఠాలు చెప్పే అయ్యవారుగా ఎంతో 
ఠీవితో అగ్నిహేత్రావధాని యింటికి రాగానే గిరీశంకు ఆ గృహస్తులు అర్ద్యపాద్యాదులివ్వలేదు. 
సరిగదా, పైగా అగ్నిహోత్రావధాని అతనిని ఎగాదిగా చూచి “ఈ తురక ఎవడోయ్‌” అని 
బోణీ చేస్తాడు. తర్వాత మాటామంతి సందర్భంలో గిరీశంను “ఏమండి హనుమాన్లుగారూ” 
అని పిలిచి అదేపనిగా గేలిచేస్తాడు. భోజన సమయంలో కరటకశా,స్రై తనను నవ్వుల పాలు 
చేసినందుకు “మీ అంకుల్‌ కరటకశా, స్త్రి, స్కాండ్రల్‌ లాగా కనబడుతున్నాడని” వెంకటేశం దగ్గర 
తన అక్కసును వెళ్ళబోసుకుంటాడు గిరీశం. ఇతని ఊకదంవుడు పాండిత్యం వెంకళుశంకు 
ల ఎలాగూ అర్హంకాదని యితనికి తెలుసు. అయితే యితని మాటలు ఎవరినుద్రేశించి 
పరికినవి? “వర్దువద్దు' అనే తన ఆత్మారాముని ఘోషకు తనకే వినబడకుండా ఉండేటట్లు 
(ప్రేక్షకులు నవ్వడానికి ఉద్దేశింపబడినవి. అమాయకులను నవ్వులపాళ్లేసి (పేక్ష్రకుల ఎదుట తా 
ననవ్వులపాలై (గ్రాస వాసోదైన్యాలను బావుకుంటాడు. గిరీశం మూటలువిని మనకు రావలసింది 
నవ్వుకాదు కోపం. ఆహా” *“ఆహా' అనకూడదు, 'నోర్ముయ్‌' అని మనం గడ్డించాలి. 

సందర్భ శుద్ది లేని మాటలు ప్రయోగించడం, లేని పాడిత్య (ప్రకర్ణకోసం పెద్ద పెద్ద పదాలను 
విపరీతార్హం వచ్చేట్టు (ప్రయోగించడం, పురాణేతిహాసాల మిడిమిడి జ్ఞానాన్ని అవకతవకగా 
(వ్రదర్శించడం వంటి సంభాషణారీతి ఒకటుంది. యిందులో మాట్టాడేవ్యక్తి, (తికరణశుదైగానే 
గంభీరంగానే మాట్టాడుతుంటాడు. వినేవాళ్ళకు నవ్వు వ. అలా మాట్లాడడు. 
అయినా వినేవాళ్ళకు నవ్వు వస్తూ ఉంటుంది. ఇది “రిడిక్యూల్‌ ” అనే హాస్యభేదమని యిదివరకే 
అనుకున్నాం. “అననుగుణ్య పద (ప్రయోగ పద్దతిని! 'మాల(ప్రాపజం' అంటాడు. మాల (పాపమ్మ 
(Mrs. Malaprop) హషెరిడన్‌ రాసిన Rivals (1775) అనే (పహసనంలో ఒక ముఖ్యపొత. 


తన్వ్పాళుల్క 0 నూరేళ్ళ ననూలో చనం... రరర ) 


ఆయె ధ్వని సామ్యం గల పెద్ద పెద్ద మాటలను సందర్భ శుద్ది లేకుండా వాడుతుంటుంది. 
A nice arrangement of epithety అనడానికి, A nice derangement of epitaphy 

అని, An alligator on the banks of Nile అనడానికి An allegory on the banks 
of Nile అని అంటుంది. ఈమె కన్నా ముందు షేక్స్‌పియర్‌ పాత్రలు కొందరు యిలా 
మాటాడినారు. వాళ్ళు డాగ్‌ బెర్రి (Much Ado About Nothing), బాటం (Midsummer 
Night’s Dream), గొ (Merchant of Venice). 'మాలప్రాపిజలి వంట సంభాషణా 
హాస్యస్ఫష్టికి అగ్రతాంబూలం భారతీయ నాటకకర్తల కివ్వాలి. భానుని “చారుదత్తంి'లోను, 
శూదకుని “'మృచ్చకటికంిలోను వచ్చే పాత్ర శకారుడు. “శతఘ్నితో వద వతంగములను పట్టు” 
పండితుడు. శకార పొండిత్యానికి రెండు మచ్చుతునకలు. 

“దుళ్ళాననుడు నీత వెంట్రుకలు వట్టియిీద్చి నట్టు” 

“వీనులతో వాననేమో వినగల్లుచున్నాను కాని చీకటి 

యున్నందువల్ల ముక్కుతో నేమియు జూడ లేకుంటిని” 
ఒకేవిధమైన ధ్వనులవల్ల “మాల ప్రాపిజం” సిద్దిస్తుంది. ముఖ్యంగా సంస్క ఎతంలోని అసంఖ్యాక 
అవ్యయాలవల్ల యిది పుట్టుతుంది - ఇంగ్రీషుకు లాటిన్‌ భాషలోని Prefixes, Suffixes లాగా. 
ఉదాహరణకు ఈ ద్యంద్యవదాలు చూడండి. పరిణామం పరిమాణం, ప్రమాణం ప్రణామం, 
ప్రయాణం ప్రమాణం, సందేశం సందేహం, జరఠం జఠరం, ప్రణయం (ప్రళయం, ఉపకారం 
అపకారం, సంవాదం సంవాహం, (ప్రభావం ప్రవాదం, వ్యాపారం వ్యాపాదం, నర్హంతి జయంతి, 
అభినందనం అభివందనం, అపాయం ఉపాయం. సంగ్లిష్టాకరా ల్లో ఒత్తుల మార్పిడివల్ల వివరీతార్జాలు 
కలుగుతాయి, కొన్ని జతల పదాలు: (కమ క(మ, (వజ వజ, ధ్యాన ధాన్య, స్వర 
సర్వ యిత్యాదులు. ఇంతకు ముందిచ్చిన పదాలు జంటలు ఉచ్చారణ దోషాలు, యివి 
లేఖనాదోషాలు, ముద్రారాక్షస్రాలు. కొన్ని సామెతలలోని పదాలను శు తప్పించి పలికితే ఒక 
విధమైన  'మలిప్రాపు' అవుతుంది. ఉదా: “వెదుకబోయిన తీగ కాలికి తగిలినట్లు” అనడానికి 
“వెదుకబోయిన కాలు తీగకు తగిలినట్టు.” ఇలాంటి సంవిధానంవల్ల నవ్వు వద్దన్నా కొంతైనా 
వస్తుంది. కాని ఇవి కన్యాశుల్కంలో లేవు. నాటకం హాస్యం కోసం రాయబడలేదనడానికి యిది 
బలమైన సాక్ష్యం. రెండు మూడు సందర్శా లలో గిరీశం కొంత నిజమైన హాస్యమాడినాడు. 
జందెం పట్టుకుని వ్రమాణంచేసి, బంట్రోతు నుండి తప్పించుకుని, యజ్ఞోపవీత మవాత్మ్యాన్నీలా 
ఉగ్గడిస్తాడు. “ఇన్నాళ్ళకి జంర్యుప్పోగు వినియోగంలోకి వచ్చింది. ధథియాసఫిస్టులు చెప్పినట్లు 
మన ఓల్లు కస్టమ్స్‌ అన్నింటికి యేదో ఒక ప్రయోజనం ఆలోచించే మనవాళ్ళు యార్చరిచారు” 
అంటాడు. జంధ్యానికి ఆధ్యాత్మి కేతరోపయోగాన్ని గిరీశం కన్నా చాలా ముందుగానే “మృచ్చకటికి 
నాటకంలో కన్నం దొంగ, బ్రాహ్మణుడు అయిన శర్విలకుడు కనిపెట్టినాడు. అతడు కన్నం 
కొలతలు తీసుకోడానికి జంధ్యాన్ని వాటినాడు. జంధ్యాన్ని యిలాంటి వనుల కువయోగిస్తారని 
తెలిసే నిజమైన (బ్రహ్మజ్ఞానులకు సూ(త్రధారణం అక్కరలేదన్నారు పెద్దలు.” బ్రహ్మజ్ఞానమే 
యజ్ఞోపవీతం. (బహ్మజ్ఞానం లేనివాళ్ళు బీలునూలును జందెప్పోగులుగా భరించి "పేదవాళ్ళకు 
గుడ్డలు లేకుండా చేసిన వాళ్వౌతున్నారు. 

గిరీశం వెంకలుశంను “దేవుడు సృష్టించిన ప్రపంచంలో యేమి వస్తువులున్నవి?” అని 

(ప్రశ్నిస్తాడు. దానికి గురువును మించిన శిష్యుడు వెంకళుశం “వెధవలు? అంటాడు. 
అగ్నిహోత్రావధాని “ప్రవంచంలో వెధవలున్నా రంఛున్నాడు. ఇంగ్లీషు పుస్తకాల్లో యిదేనా 
యమిషి ఉన్నది?” అంటాడు. గిరీశం చవ్యన *వెధ్వ అన్నది. లాటిన్‌ మాటండి. 
ఆమాటకర్హం కచేరీలండి” అని మాట తిరగేస్తాడు. కచేరీలంకు వెధవలు అనడానికి వెభవలంశే 
కచేరీలు అని నాటక కర్త గిరీశంతో అనిపిస్తున్నాడు. కోర్టులు వెధనలని వ్యంగ్యం. చార్లెస్‌ 
డికెన్స్‌ నవల Oliver Twistలో జంబుల్‌ అనే దుప పాత్ర 'లా' (12%)ను గాడిద అంటుంది. 
ఆ మాటకు వస్తే “లొ” బ్రహ్మచారి అంటుంది. (యిదివరకే ఉదహరించుకున్నాం) డికెన్స్‌ 


CD కన్యాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


కోర్టును (బ్రహ్మచారి అంశే, గురజాడ కచేరి విధవ అంటున్నాడు. ఇవి రెండూ ఏకరాశి. 
గిరీశం వెంక టుశంతో “చెగోడిచమే” మొదలైన వాక్యాలనిపించి కూడా నవ్వు తెప్పిస్తాడు. 
ఇదె వేదంలోని సత్యంచమే ధర్మంచమే వంటి గంభీర మం|తాలకు వ్యంగ్యానుకరణం. దీనిని 
“పారడి (Parady) అంటారు. నవ్వు తెప్పించడానికి గిరీశం అనుసరించే యింకోమార్ల్గం తెలుగు 
యింగ్రీషుల మణి ప్రవాళశైలి+” దీనిని రూబి (ప్రవాళ పద్దతి అందాం. “నీసైట్‌ నాడిలైట్‌, 
పుల్చుమూను లైటటా జాసమిన్ను వైటటా మూసుకున్న మెల్లకన్న నీదుమోము (బైటటా” 
మొదలైన మిశ్రమాధుర్యాలతో మనల్ని నవ్వించడానికి విశ్వ (ప్రయత్నాలు చేస్తాడు గిరీశం. 
ఇంగ్రీషు తెలుగు రూబి (ప్రవాళానికి ఆద్యుడు గురజాడ. హద్దువద్దులేని విపరీతమైన అవహేళన, 
అగౌరవం, అసభ్యత గలిగిన మాటలకు “రిబాల్లిం, (60211600) అంటారు. ప్రాచీన (గ్రీకు 
ప్రహసనక్తర్త అరిస్టోఫేన్స్‌ (ప్రహసనాల్శో యిలాంటి సంభాషణా హాస్యముంటుంది. కవి చౌడప్ప 
పద్యాల్లో సంఘం సైనా, అప్పటి కొందరి పైనా రిబార్లీం ఉంది. నేటి దిగంబర కవిత్వంలో 
'రిబాొర్ర్ర' అంశం ఉంది. గిరీశం పెళ్ళి మానుకోమని లుబ్బావధానికి వ్యాకరణం వెలగబెడతూ 
రాసిన ఉత్తరం “రిబాల్లి9 అనే సంభాషణా హాస్యమౌతుంది. గురజాడకు సమకాలికుడైన E.C. 
Bentley (1876-1956) ఒక చమత్కారమైన ఛందో ప్రక్రియ కనిపెట్టినాడు. నాలుగు 
అసమపాదాలు గలిగిన, చిన్నదై హాస్యంగానో నిరర్హకంగానో ఉన్న ఛందోరూవమైన Clerihew 
సృష్టించినాడు. అతని పేరులోని పొడి అక్షరం C అంటే బెంట్లీ స్యయంగా రాసిన “కైరిహూ” ఇది. 

Sir Humphry Davy 

Detested gravy 

He iived in the odium 

of having discovered sodium. 


కన్యాశుల్క_ నాటకంలో గిరీశం కూడా “క్లెరెహూ' వంటి పద్యమొకటి చెప్తాడు, 
ఖగవతి యమ్మ తము తేగా 
భుగ భుగమని పొంగి చుక్క భూమిని |వాలెన 
పొగ చెట్టు జన్మించెను 
పొగ (తాగనివాడు దున్నపోతై వుట్టున. 
అగ్నిహోత్రావధాని “మొత్తంమీద ఇంగ్లీషు చదువు మంచిదిలాగే కనబడుచున్నది. భాష 
భేదంకాని మన ముక్కలే వాళ్ళవిన్నీ” అన్నప్పుడు “దార్ల తరిఫీ దంతా అదో చిత్రం” 
అన్నప్పుడు నవ్వు వస్తుంది. దొరలను మ్రేచ్చులుగా పరిగణించి వాళ్ళభాష వినగానే మండిపడి 
సచేల స్నానం చేస్తారేమో అని మనం ఆసక్తితో _ నిర్‌క్రిస్తున్నప్పుడు, శాంతి సహనాలతో 
దొరలను మెచ్చుకొన్నందువల్ల మనకు నవ్వు వస్తుంది. అగ్నిహోత్రావధాని విసుగుతో సౌజన్యారావు 
పంతుల్ని “నీ యింట కోడి కాలా” అని తిడతాడు. దానికి సౌజన్యారావు “మీరు యేమన్నా 
నాకు కోపంలేదు. యింటికి వెళ్ళి ఆలోచించుకొని నా సహాయం కావలసివుంశు  తరిగరండి 
అంటాడు. అవి ఆనందబాష్పాలు తెప్పించే మాటలు. అగ్నిహోత్రావధాని సాయుని కూజా “నీ 
యింట కోడి కాల్పా” అని తిట్టగా, “రోజూ కాలుసూనే వుంటారు” అంటాడాయన. ఇవి 
కూడా బాష్పాలను తెప్పిస్తాయి. ఇవి కోడి కాలేటప్పుడు పాగకండ్లకు ఆవరించినప్పుడు ఆ 
ఘాటుకు కారే నీళ్ళు. షష్టాంకంలో మధురవాణికీ కరటకశా స్త్రికీ నడిచిన దీర్హసంభాషణలోని 
మాటలు వరస్పరం చేసుకునే రాకెట్‌ పయోగంలాగా ఉంటాయి. 
సంభాషణాత్మక హాస్యం హాస్యమే కాదనేది కొందరు నిశిత పరిశీలకుల మతం. వీరు 
మూకీ చితయుగంలో (1925 దాకా) గొప్ప హాస్య చిత్రాలు రావడాన్ని, టాకీలు వచ్చిన 
తర్వాత అంత గొప్ప పహాస్యచిత్రాలు రాకపోవడాన్ని సాక్ష్యంగా చూపిస్తారు” వాక్‌ గతమైన 
హాస్యం పేలవమైందని దీని అర్హం. 


కన్వాశుల్క యః నూరేళ్ళ నమాలో చనం... (667 ) 


గురజాడ కన్యాశుల్క నాటకాన్ని పొద్దుపోని వాళ్ళను నవ్వించడానికి రాయలేదు. మానవ 
సంఘంలో ఒక భాగంలో రేకెత్తిన అసంబద్దతను, అసంగతతా(న్ని ఎత్తిచూప, మన పెద్ద 
మెదడుకు పని కల్పించడానికి రాసినాడు. పెద్ద దేవాయష్టిలో అక్కడక్కడ ఒక విధమైన రోగం 
దాగున్నప్కడు కుశలుడైన వైద్యుడు తన వేలుతో “ఇక్కడ ఇక్కడ” అని రోగాలుండేచోటుర్ని 
చూపించినట్లు, నాటక కర్త సంఘంలోని కొన్ని రోగ స్థానాలను నాటకంలో చూపెట్టినాడు. 
ఇలాంటి నాటకాన్ని చూచి కొందరికెంత నవ్వువచ్చినా అందుకు నాటక కర్త బాధ్యుడుకాదు. 
హాస్యం లేనిచోట నవ్వడం హాస్యాస్పదం. 


అధోజ్ఞాపికలు 


1. Choler కోపాన్ని, Melancholy నిస్పృహ నిర్వేదాలను, Phlegm అలసత్వ నిరుత్సాహాలను, 
Blood ఉద్వేగరోష ద్వేషాలను ప్రకోపింపజేస్తాయి. 

2. “Comedy’s Greatest Era” by James Agee, Life Magazine, September, 1949. 
Reprinted in The American Era, Spring 1973. 


8. Soviet Scientists think flowers may ‘feel’ Fear, Joy, Pain, and other human 
emotions. 

“Scientists at different times have voiced assumptions about the 
sensitivity of plants,” Psychologist V.M. Pushkin told the news paper. “In 
our experiments we used hypnosis to switch human emotions on and off 
and received definitely positive answers as to the ability of plants to get 
emotionally involved.” 

“During the tests. Mr. Pushkin said, a hypnotist put a human subject 
to sleep and to be the subject pleasant or unpleasant things which aroused 
joy or Sorrow”. 

“An encephalograph attached to the subject’s hand and to a leaf of 
plant some distance away recorded similar emotions in the plant”. 

“When the subject smiled” Mr. Pushkin said “the plant flourished its 
petals. When the subject was told he was cold and began shivering, the 
plant began shivering as if also chilled”. 

- The Hindu 27 February, 1973. 


4. I may be permitted to refer to certain experiments on this line by the 
Religious Research Foundation (Massachusettes) which were released by 
Reverend Franklin Loghr, the head of the Los Angeles branch of the 
Foundation: Using strictly Scientific methods, the Foundation worked with 
seeds and ivy plants. The Researchers proved that germination and plant 
can be promoted by means of prayer (lovey and that seeds and plants can 
be made to wither and die by means of negating them (cursing)” A letter 
of The Hindu, March, 1973 by S.K. Raman (Kotagiri); Sequel to the news 
item cited earlier. 


5. In one experiment the researcher used two plants and six students. The 
six students draw lots from a hat and the winner of the lottery secretly 
destroyed one of the plants, an operation seen only by the other plant. 
The researcher, Clive Backster, then paraded the six students before the 


కన్వాళశుల్క 6: నూ తేళ్ళ నమాలోచనం... 


surviving 


plant which had been connected to a lie detector. The five 


innocent students produced no reaction from the plant, but the guilty one 
sent the plant into an absolute frenzy. 


- From an article in The Hindu Weekly 
Magazine, Sunday, November 18, 1973. 


6. Author’s fate 


Sir, - 


With reference to a report that a young Malayali author could 


face dismissal from service for writing allegorical story ridiculing the Malabar 
Special Police, I may cite an example more poignant than this. A private 
recitation of 16-line poem on Stalin caused Osim Mendelstam’s arrest on 
May 30, 1934 and led later to deportation and death. 1 give full text of 
the poem (in Robert Lowell’s adaptation). 


We live we are not sure our land is under. 

Ten feet away no one hears us. 

But Wherever there’s even a half conversation. 

We remember Kremlin’s mountainer 

His thick fingers are fat as worms 

His words reliable as ten pound weights. 

His boot tops shine 

His cockroach moustache is laughing. 

About him, the great, his thin-necked, drained advisors 

He plays with them, he is happy with half-men around him 
They make touching and funny animal sounds. 

He alone talks Russian. 

One after another, his sentences hit like horse-shoes 

He pounds them out. He always hits the nail 

After each death, he is like a Georgian tribesman putting a 


rasberry in his mouth. 


Indian authors have to thank their stars that they have not yet 


come to pass of Mendelstam. 


- S.D.Thirumala Rao The Indian Express, (12-12-1985.) 


7. “వికృతాకృతి వాగ్వేషై. రాత్మనోఒథ పరస్యబా 
హోసః స్యాత్సరి పోషో౭_స్ప...,” దశరూవకం, పోషోన్వ...” దశరూవకం. 


8. Giant 
Titans 
Triton 


Mermaid 


Cyclopes 
Angus 


Gorgon 
Sphinx 
Satyr 


తన్వాశుల్య ఠః నూరేళ్ళ నమాలోచనం.. 


గు పురాణ పాత్ర భూమ్యాకాశాల కొడుకు, మహాకాయుడు. 

(సకువురాణ పొత్రలు మహాకాయులు; 

గ్రీకు పురాణ పాత్ర చేవతోక, నూనవ దేహం గల సముద్ర 
దేవత. 

జనశృతి స్రీ? తల, మొండెం చక తక, 

గీకు పురాణ పాత్ర ఒంటి కంటి మపహాకాయుడు. 

గక పురాణ పొ|త్ర శతాక్టుడు, మన ఇంద్రునివంటివాడు. 

గ్రీకు వురాణ పాత్ర సర్పకేళి అయిన స్తం వరమ వికారి. 

గ్రీకు పురాణ పాత్ర స్తా తల, సింహ దేహం, రెక్కలు గలది. 

రోమక వురాణ పాత్ర మేక చెవులు, తోక, కాళ్ళు, చిన్న కొమ్ములు 


గల యూనదా కారం. 


Janus ప్రాచిన ఇటలీ పాత ముందు వెనుకలుగా రెండు ముఖాలుగల 
దైవం. భారతీయుల |బహ్మా వంటిది. 


Centaur పురాణ పాత్ర మనిషి తల చేతులుగల గుర్రం. 

Minotaur (కు పురాణ పాత్ర సగం ఎద్దు, సగం నునిబ ఆకారం గల 
రాక్షసుడు. 

Scilla and 

Charybdis గ్రీకు పురాణ పాత్రలు ఆరు తలల రాక్షసులు 

Siren గ్రీకు వురాణ పాత్ర స్త్రీ తల, షక్షి దేహం. 

Dragon బైబిల్‌ పాత మొసరి లేక పామును పోరి రెక్కలు కలిగుం 


టుంది. దిని ఊర్పులలో దిషం ఉంటుంది. 
భాగవతంలో కాళీయుని వంటిది. 


Unicorn బెబిల్‌ పాత్ర గరం దేహం, ఒంటి కొమ్ము గల కల్పిత 
జంతువు. 

Griffin బైబిల్‌ పాత్ర గద్ద తల, రెక్కలు, సింహం దేహం. 

Chimera గ్రీకు పురాణ పాత్ర సింహం తల, మేక దేహం, పాము తోక 
గలు mE 

Cerberous గీకు పురాణ పాత్ర నరక ద్వారంలో కావలి ఉండే మూడు 
తలల కుక్క. 

Devil యూదు, (కైస్తవ ఇతడే సైతాను. కొమ్ములు, తోక, చీరిన 

పురాణ పాత గిట్టలు గలిగి వికారంగా వుండే ఆకారం, 
Pan రోనుక పురాణ పాత్ర గొరైెకావరుల, వేటగాళ్ళ, వల్లీయుల దైవం. 


రెండు కొమ్ములు, చప్పిడి ముక్కు ఉంటాయి. 
మేక శరీరం వుంటుంది. మంచి వినోద 
ప్రియుడు, సంగీత నాట్యాభిలాషి. 
Hydra (గ్రీకు వురాణ పాత్ర ఎనిమిది తలల రాక్షసి. మన రావణునికి 
లాగా నరికిన తలలు మళ్ళి మొలుస్తాయి. 
9. పికాసో నురణస్మారకంగా “ఆంధ్రపత్రిక రాసిన సంపొదకీయం (ఏప్రిల్‌ 10, 1973) 
నుండి స్వీకరించిన అనువాద పరిభాష. 
10. Don Quixote by Cervantes. 


11. Baron Munchausen: Narrative of His Marvellous Travels, by Rudolph E. 
Raspe. 


12. Hudibras by Samuel Butler. 

13. Histories of GarGantua and Pentagruel, by Francois Rabelais. 
14. గెట్‌ కవి రచించిన FaU5t నాటకంలో ప్రతినాయకుడు. 

15. 'మృచ్చకటికి నాటకంలో ఖలనాయకుడు. 

16. చిలకమర్తి నవల 'గణపతి'లో (ప్రధాన పాత్ర. 

17. Othello నాటకంలోని ప్రసిద్ద పాత్ర. 


18. “Did you see an old woman going down the path” asked Briget. “I did 
not” replied Patrick, who had come into the house after the old woman 
had left it, “but 1 saw a young girl and she had the walk of a queen”. 

- Cathleen Ni Hoolihan, The Hour-Glass and 
Other Plays by W.B. Yeats. 


కన్యాశుల్కం. నూరేళ్ళ నమూాలోచనం... 


19. Floor of the third ventricle in the diencephelon which includes the thalamus 


20; 


2: 


22. 


5 
24. 


25, 
26. 


274 


28. 


30. 


3l 


కర్యాశుల్భ_౨: నూరేళ్ళ నమాలోచనం.. 


and hypothalamus. 


హాస్యాన్ని గురించి పాశ్చాత్య దృక్పథాలను చర్చించడానికి. సహాయపడిన విమర్శనా 
వ్యాసాలు: 
“The Anatomy of Humour” - Harry F. Harlow 
“Humour in Politics and Society” - Helmet Lindeman. 
“Keep Laughably with Science”-Laylo Foleki 
New approaches to the Psychology of Humour - Devid victor. 
Impact of Science on Society, as UNESCO Quarterly, Vol XI, No. 3, July, 
Sep. 1969. 
౮1౬ Roubicek, “Laughter in Epilepsy with some General Introductory Notes.” 
Journal of Medical Science, 92 (1946) pp. 734-55. 
కందేమేఖలయా నితంబఫలకే తారేణహారేణ దా 
పొణానూపుర బంధనెనచరతికయూర పాశేనవా 
శౌార్యణ (పణతే రిపౌ కరుణయా నాయన్తికే హాస్యతాం 
జాచిత్వేన వినారుచిం (పతనుతే నాలంకృతిర్నోగుణాః 

కేమేంద్రుడు: కొచిత్యవిచార చర్చ. 

Aristotle conceived of humour as due to the sudden feeling of triumph 
which comes with the sudden perception of a superiority in us, by the 
comparison with the inferiority of others or our own former inferiority. 
The comic is a battle game in which we satisfy our aggressive instincts and 
in which malicious joy also plays a part. 
Hobbes described humour as a degradation of some person or interest 
possessing a certain dignity. 
From the sublime to the ridiculous, 
Thus, when you see Socrates brought upon stage you are not to imagine 
him made ridiculous by the imitation of his actions, but rather by making 
him perform something very unlike himself, something so childish and 
absurd as by comparing it with the gravity of the true Socrates, makes a 
ridiculous object for the spectators. 
Neander in On Dramatic Poesy by John Dryden. 
Kant viewed laughter, which is common response to humour, as the sudden 
relief of tension or expectation. 
For Schopenhauer, humour consisted in sudden perception of a discord 
between reality and our idea or representation of reality. 
Humour consists in the fact that in place of an intelligent and well- adopted 
reaction, some individual makes an unitelligent and poorly adopted reaction 
to a situation. 
Humour is a situation of the anamolous. The anamolous is that which 1s 
a departure from the usual, the conventional and the common place, 
“Humour is not a gift of mind, it is a giit of the heart.” Ludwid Borne 
in his commemorative address on Jean Paul, perhaps the greatest of all 


the German humourists. Quoted in “Humour in Politics and Society” by 
Helmut Lindemann; Inipact of Science on Society 

-Vol. XIX NO3, July-Sep. 1963. 

392. “A sense of humour is the life belt on the stream of life”-Wilhelm Raabe. 

33. The most wasted of all is a day when we have not laughed. (Chamfort). 


34. Fables, 35. Comedies, 36. Dramas, 37. Dramas, 38. Pickwick Papers and 
novels, 39. Eury Tales. 

40. Struwell Peter, 41. Fairy Tales 42. Don Quixote 

43. Six Characters in Search of An Author. 

44. Inspector General, Cloak, Nose and Other Writings. 

45. Twenty Three Tales 

46. Innocents Abroad 

47. Short Stories. 

48. ఈ తీర్పు అచౌడప్పీయాలైన 'ఇయ్యగ నిప్పించంగలి 'వరవిత్తము గోమాంసము”, “*వులినాకి 
విడుచు”, 'తనయునికిని వరదేశిక్కి '“దేవుడు దేవుండనగా” వంటి వద్యాలకు అన్వయించదు. 
ఎన్ని బూతులున్నా “హాస్యగాండ్డలో సరసుడు జాణ కుందదరవుకది చౌడుని వద్యము 
నీతదప్టానే” అని ఇతని (ప్రతిజ్ఞ. కది చౌడప్ప శతకాన్ని మన పండితులు ఉపేక్రించినారు. ఆ 
శతకం ప్రమాణ పారాలతో, పారాంతరాలతో పరిశోధితంగా అచ్చుకావడం ఎంతో అవసరం. 
తెలుగు దిశ్వదిద్యాలయం వాళ్ళు చయదలసిన:--పనీ ఇది, విశ్వవిద్యాలయాలలో Obscenity 
1౧ Medieval Telugu Poetry with Special Reference to Kavi Chowdappa 
నంటి డాక్షరేట్‌ సిద్దాంతాలను కూడా రాయించవచ్చు. కది చౌడప్ప ఆంధ్రసాహిత్య 
కుటుంబంలో Enfant terrible. ఇలాంటి కవి ఏ భాషలో నైనా అరుదుగా ఉంటూడు. 
నిజానికి కది చౌడప్ప మొట్టమొదటి దిగంబర కది. 

49. On the evening of December 10, 1896, the Paris theatre world was shocked 
by an extraordinary and unprecedented event. All the leading critics and 
members of the literary demimonds had assembled to see Lune-Poe’s 
Theatre de Oeuvre company perform Alfred Jarry’s new Ubu Roi (King 
Ubu), of the Theatre Nouveau. The curtain opened and Fermin Gemier 
stepped forward to say a word that had never before been pronounced on 
stage. The word uttered was “merdre.” The theatre was never the same 
again. Thus began the avant garde drama. 

The Theatre of Protest and Paradox, Developments in the Avant Garde 
Drania by George Wellworth, New york University Press, 1964. 


50. The finest Pantomime, the deepest emotion, the richest and most poignant 
poetry were in Chaplin’s work. At the end of City Lights the 011౧6 girl 
who had regained her sight, thanks to the Tramp, sees him for the first 
time. She has imagined and anticipated him as princely, to say the least, 
and it has never seriously occured to him that he is inadequate. She 
recognises who [16 must be by-his shy, confident shining joy as he comes 
silently toward her. And he recognizes himself for the first time, through 
the terible changes in her face. The camera just exchanges a few quiet 
close ups of the emotions which shift and intensify in each face. It is 


కుర్యాశుల్యు ౨: నూరేళ్ళ నమాలోచనవఐ... 


dl. 


52 


53, 


ర్‌ు, 


ర5్‌ర్‌. 


50. 


enough to shrivel the heart to see, and it is the greatest piece to acting 
and the highest moment in movies. 


- “Comedy’s Greatest Era” by James Agee- Life Magazine, September 
3, 1949. Reprinted in The American Review, Spring 19/3. 
1 noticed that Malaviyaji was greatly agitated, he seemed to be trying 
to control some strong emotion. Suddenly, without a hint to anyone he 
dived in the most extraordinary way through the policemen and the horses. 
For anyone, that would have been a surprising dive, but for an old and 
physically weak person like Malaviyaji, it was astounding. Any how we all 
followed him. We all dived. 

= An Autobiography by Jawaharlal Nehru 
పాశ్చాత్య వేదాంతంలో ఆత్మ నిత్యత్వం ఇక్కడనే యొల్టు మొదట బోధింపబడింది. ఈ 
సందర్భంలో సోకటేస్‌ బోధన 'భగవద్దీత'లోని వాసాంసి జీర్దాని' మొదలైన శ్లోకాలలోని 
తత్వంలాగా ఉంటుంది. (కైస్తవ మతంలో ఆత్మ నిత్యత్వం అంగీకృతం కారాదని 
తెలిసినవాళ్ళు చెబుతారు. భారతీయ వేదాంతంలో లాగా సోక్రటీస్‌ తత్వంలో ఆత్మ 
నిత్యం. 
Beauty is truth, truth is beauty - that is all ye know on earth and all ye 
need to know.” - “Ode on a Grecian Urn” by John Keats 
“దూఅకు మీ బంధు జనుల దోసము సుమ్మీ” అనే నీతి వచనానికి పైది ప్రదైప్ర పారమని 
హాస్యానికి వాడుకుంటూ ఉంటారు. 
బహిఃసూత్రం త్యజేద్విద్వాన్‌ యోగముస్రనూసైతః 
(బహ్మభాన మిదం సూత్రం ధారయేద్యః సచేతనః 
ధారణాత్త స్యసూత్రస్యనోచ్చిష్ట్రో నాశుచిర్భ చేత్‌ 
సూత మంతర్గతం యేషా జ్ఞాన యజ్లోపదీతినామ్‌ 


లే 
3 


తేవై సూత్రవిదోలోకే తేయజ్ష్టోపవీతినః -బహ్మోవనిషృత్‌ 
(ప్రసిద్ధమైన వాక్యాలను అనుకరిస్తూ లఘు వక్కిలో జెప్పడం “పారడి! “ఎమితిని సెపితివి 
కపితము” - అనే పద్యం పారడి. “రాజనందన రాజరాజాత్మజులసాటి” అనె నాలుగు 


పాదాలూ ఒకేవిధంగా ఉండి వివిధార్దాన్ని ఇచ్చే గంభీర వద్యానికి “మేకతోకకుతోక” అనే 
నాలుగు చరణాల పద్యం పారడి. అభిమన్యుడు చనిపోయిన తరువాత అర్జునుడు ఏడ్చే 
పద్యానికి, వీరేశలింగం రాసిన '“అభాగ్యోపాఖ్యానం?లో కుంచునకత్తె కులటను విటునితో 
కలననుని ఉపాలంభించే పద్యం పారడి... 

“హా యను ధర్మరాజతన యాయను నన్నెడంబాయ న్‌కుంజ 

న్నేయను€6 దల్లినేపంజనునే యను6 గృష్టుడు వీండెవచ్చెరా 

వేళు నాంటివోవ. 'చదగవేయను:. నేగతిల చభోషవనాండనే 

నోయభిమన్యుడా యను బ్రియోక్తుల నుత్తరం దేర్చచేయనున్‌.” 

(మహా.భార్శద్రోణ. 2-242) 

“డాయను భీతిం బొందనుగడా యను దట్పులు తీయరాదెరం 

డాయను6 బల్క_ వేమి చెవుడాయను సొమ్ములు చెట్టుజుంకు ముం 

డాయను వేగరావె మొజుడాయను లోపల జేరి యేడ్యగా 

డాయను సిగ్గబూనుటివుడాయను నెచ్చెలి మాటిమాటికిన్‌.”  (అభాగ్యో--72) 
ఒకరిని గేలిచేయడానికి, ఒకరికి నివాళులర్పించడానికి పారడి వనికి వస్తుంది. 


కన్వాళుల్కల నూ రేళ్చ నమాలోచనం.. 673 


వ 


౨9: 


సంస్కృత వ్యాకరణ మర్యాద (తోము; శతక, నవన, క్లార్రక) దన క్‌ 
కదిత్వాన్ని మణివ్రవాళం అంటారు. తమిళ మలయాళ భాషల్లో మణివ్రవాళంలో గొవ్వ 
కవితలే ఉన్నాయట. తిక్కన కేతనలు ఈ పద్దతిని ఖండించినందువల్ల తెలుగులో 
మణీ(వ్రవాళం శాశ్వతంగా అజ్ఞాతంలోకి పోయింది. అవహేళన, అసభ్య భావ (ప్రకటనలకు 
ఉపయోగపడుతూ చాటునుల్లో మొాత్రముంది. 
ఉదా: తండులాలు గృహదుందు నసంతి 
తిండికెతె బహానుంది వసంతి 
కుండ'లెల్ల గృహెదుందు లురంతి 
రండ నాకొడుకు లెల్ల హసంతి. 
ఈ (కైంది నన్నయ వద్యం మణీవ్రవాళం కాదు. 
దమయంతి మనో భవనిభు 
ననురేంద్ర సతియు దినకరాభు సుధారు 
కృము వరుణ సదృశు ధనదో 
పము నశ్విసమాను నిషధపతి జూచి నళున్‌ : 
ఇంత వపట్యంలో ఒకేఒక నూట “చూచి! అనేది మాత్రమే ఉంది. అయినా తెలుగు 
మర్యాదలో రాయబడింది. గనక మణిప్రవాళం కాదు. ఇప్పటివాళ్ళు రాసే తెలుగు ఇంగ్లీషు 
“రూబి (ప్రవాళం?” ఇలా ఉంటుంది. 
(బ్రెయిన్‌ లోల బైన్‌ గన్‌ 
రెయిన్‌లా ఆలోచనల (చెయిన్‌ 
స్పయినల్‌ క్రార్తులో స్పెయిన్‌ 
గ్లూమీ తిమిరాలు చెరిపించి 
సైతాన్‌ మనల్ని పరిషించునవుడు - త్వమే వాఒహమ్‌ (ఆరుద్ర) 
ఏ వోస్యవాగి నహి కదా బహుత్‌ సీరియస్‌ ఇరుక్కి అదు. 
It is hard to find a theatre these days where a comedy is playing, in the 
days of silents, it was equally hard to find a theatre which was not showing 
one. 
To put it unkindly, the only thing with Screen comedy to day is that 
it takes place on a Screen with talks. 
“Comedy’s Greatest Era” by James Agee, Life Magazine, Sep., 1949. 
Reprinted in The American Review, Spring 1973. 
Goethe has done his Piigrimage 
He took the suffering human races 
He read each wound, each weakness clear 
And struck his finger on the place 
And said - Thou ailest here, and here - 
- Memorial Verses by Matthew Arnold 


(“కన్యాశుల్కం నాటక కళ" నుంచి) 


కరాంశులు_ ల నూతేలు నమూాలోచనం... 
బల లే 


కన్యాశుల్కం: వ్యంగ్య హాస్యం 


TT యుటూ్నూటి నంగ మేకం 


తెలుగునాట విశేషఖ్యాతి గడించిన నాటకం గురజాడ వారి కన్యాశుల్బ౦. మూలతః 
ఇదికూడ సంస్కారాభిలాషతో అవతరించిన నాటకమే. సామాజిక సంస్కారంతో పాటు 
యిది భాషా సంస్కారాన్ని కూడా ఉద్దేశించి వ్రాయబడిన నాటకం. నాటక కర్త గురజాడ 
అప్పారావుగారు లౌక్ఫుులు. వ్యంగ్యహాస్యం అతి సరసంగా (పయోాగించగల చతురులు. వీరిలోగల 
వీకోషం, దోషాన్ని చూపెడతారు గాని దానిపై తిరిగి వ్యాఖ్యానించరు. దోషాన్ని తిరస్కరించటం 
కూడ ఎక్కడో ఎవ్పుడోగాని చేయరు. వ్రస్తుత నాటకం కన్యాశుల్కంలో వీరు మనకు శాశ్వతంగా 
అందించిన పాత్ర గిరీశం. ఇతడు యింగ్లీషులో (వేలు పెట్టిన తెలుగు యువకుడు. ఈ సుగుణాల 
కుష్పకు సంస్కారాభిలాష కలగటం వితంతూద్దరణ కే నన్నది పాత్రగత ధ్వని. ఇదిగాక యీ 
పాత్రలో నాటి తెలుగుయువకులు కొందరిలో గల యింక్రీషు వ్యామోహం - దాన్ని అంతో యింతో 
నేర్చిన వారి డాబు, పావభీతిలేని వర్తనం, తప్పుచేసి దానినే ఒప్పని సమర్షింపగల లోక కంటకమైన 
నేర్పు, స్వార్హసాధనకై అలవరచుకొనే చాతుర్యం, అవసరం తీర్చుకొనేందుకని పొందే నైచ్యం 
వగైరాలన్నీ పోతపోసి అందించబడ్డాయి. పైగా కథలో సనాతనులు, వారి ఆచారాలు, అతి బాల్య 
వివాహాలు, కన్యాశుల్కాలు, నుధ్యవర్తుల తతంగాలు, ధర్మం పేరిటి అధర్మాలు, వేశ్యలమాయలు, 
జూదగొాండుల తగవులు, నిజాయితీ లేని లౌక్యం, నీచాతి నీచమైన వైదికం మొదలైన వెన్నో 
సమావేశపరచి |ప్రచురింపబడ్డాయి. మధురవాణి వాక్సాతుర్యం, అక్కా బత్తునితం త్రం, కొండుభట్లు 
స్వార్హం, రామప్పంతుల నియోగం, వెంకలేశం చేగోడీపియత, వగైరాలు వరువరానివిధంగా 
తీర్చిదిద్ది అందించబడ్డాయి. వీరు వ్రాసిన కొండుభట్టీయ నాటకంలో కూడ యిదేవిధంగా సాంఘిక 
దోషాలెన్నో చిత్రించబడ్డాయి. కాని ఆ నాటకం అసంపూర్ణం. వీరి మాటా మంతి వగైరా 
వ్యాసాలు కూడా నాటి వ్యావహారిక భాషా వాదాన్ని సమర్ధిస్తూ, (ప్రతివాదుల శా స్రీ యతనీ, 
సాంప్రదాయక భావదాస్యాన్ని ఖండిస్తూ వ్రాసిన వ్యంగ్య వోస్యపూర్తమైన రచనల. అసలీ 
రచయిత వ్యంగ్య (ప్రయోగంలో జాణ. లోకవృత్త మెరిగిన లౌక్యుడు. వికృతి నెరిగి చిటికలో 
చూవగల నేర్పరి. మూనవ స్వభావాన్ని, తద్గతలోపార్ని ఎరిగి, తదనుకూలమైన పరిస్టితులుకూర్చి, 
అనువైన వాతావరణంలో పాత్రల్ని నిలబెట్టి, ప్రవంచాన్నంతటినీ ఓ అద్దంలోకి తెచ్చి, తనకు నచ్చిన 
వంపులో అద్దాన్ని త్రిప్పి కావలసిన విధంగా వికృతిని వ్రతిఫరింవజేసి చూపగల చతురుడు. ఏపాతత్ర 
ఎక్కడ, ఎపుడు ఎలా మాట్లాడతాడో, ఎందుకలా మాట్లాడతాడో రెండూ అతిచక్కగా ఎరిగిన 
రచయిత. హాస్యం అతి మృదువైన వ్యంగ్యాన్ని ఆశ్రయించి నడిచేరకం. '“అయ్యోపావం” అనిపించి 
నవ్వించడమేగాక పోనీలే! అనిపించి నవ్వించడం కూడ రతి వ్యంగ్యహాన్యంలో ఈూపిస్తారలు. 
పాత్రలను మూర్చులుగాజేసి చూపి నవ్వించటంతోబాటు అల్లరి, హంగామ, అసందర్భ ప్రలావం 
వగైరాలు చూపి నవ్వించటం కూడ వీరి హాస్యంలో జాగా చేసుకున్నవే. వీరి గిరీశం పాత్రను 
మనమెన్నటికీ మరువలేము కాని అతని చర్యలు మాత్రం ఎన్నడూ సహించలేము. ఇతడు 
తనకుతాను గొవృవాడని తలంచుకోవడంలోనే మూర్చుడుగాని, యితరుల్ని మూర్చులుగా చేసి 
మోసగించి స్వప్రయోజనాన్ని _ సాధించుకోవటంలో అతి చతురుడు. ఇదే కారణంగా యీ 
పాత్ర మన సానుభూతికి పాత్రం కాలేకపోతూంది. ఇంతకంలు చిలకమర్తినారి గణపతి మన 
ప్రీతికి మిక్కిలి పాత్రుడు. కారణం అతని అమాయికత. గిరీశం మాయకుడు, అన్యాయానికి 
వెనుదీయని సంఘ సంస్కారి. ఇట్టి సంస్కారులవల్ల, సంఘానికి జరిగే ఉపకారం కంటె 
అపకారమే ఎక్కువ అనేది యో నాటక కర్త మనకిచ్చిన సందేశం.(తెలుగువోన్యము” శతా. 


కన్వాళుల్క 0. నూశేళ్ళ నమాలోచనం.. 675 


గురజాడ హాస్యం 


ల్‌ విద్వాన్‌ జిజు సోమయాజి 


తానుదేశించిన రసానికి తగిన భాషా, భాషకు సరిపోయిన భావమూ, భావానికి తగిన 
సన్ని వేశం, వని వేశానివ తగిన పొతలూ, పొత్రలకు తగిన సంభాషణా, సంభాషణకు తగిన 
సామరస్యం, ఈయన (గురజాడ) కావ్యాల్లో ఉన్నాయి. కాబట్టే ఈ కావ్యాలు అన్ని విధాలుగా 
అందరికీ ఆనందాన్ని కల్పించినవనే మాట మనం గ్రహించాలి. కన్యాశుల్కం చదివితే మనకు కరిగే 
ఆనందమే రసం. ఆ రసం హాస్యస్త్థురణవల్ల కలుగుతోంది అనక తప్పదు. ఈ హాస్యాన్ని ముఖ్యంగా 
రెండు విధాలుగా విభజింవవచ్చును. ఆలంబన విభావాన్ని-అనగా-ఏ పాత్రను ఆధారంగా చేసుకొని 
కది హాస్యాన్ని - ఉద్బోధిసాడో - ఆ పొత్రనుగాని తత్సజాతీయులను గాని హేళనచేసి వాళ్ళ పైని 
పాఠకులకు అక్కసు, పాయభావం కలిగేటట్లు వ్రాయడం మొదటిది. రెండవది, ఆయా 
పాత్రలయందు, పాఠకునికి సానుభూతి కలిగించి మానవత్వం తొణికిసలాడేటట్టు వ్రాయడం. 
ఈ రెండవ మార్తాన్ని అప్పారావుగారు అనుసరించినారు. ఒక ఉదాహరణ (గహించాలంకు 
శ్రీ వీరేశరింగంగారి - [ప్రహసనాలు ఉన్నాయి. ఆచారాల అన్నమ్మా చేదస్తాల చెల్లమ్మా - 
అని ఒక (ప్రహసనంలోని ఈ రెండు పేళ్ళూ వినడంతోనే, కవి వాళ్ళను హేళన చేస్తున్నాడనీ 
వారిమీద యేమీ ఆదరం సానుభూతి అతనికి లేదనీ మనకు స్పష్టమయిపోతుంది. ఉదయం 
మొదలుకొని ఆమె చేసిన స్నానాలు ఏ యిరవైయో యేకరువు సెట్టుసరికి గుక్క తిరక్క, 
తబ్బిబ్బయిపోయి పాత్రా పాఠకులూ నిలువలేకపోతారు. పైగా ఎందుకురా ఇలా విమర్శిస్తున్నాడు 
పావమీయన. వాళ్ళు ఆజ్ఞాలు - వాళ్ళయందు జాలిలేదా ఈతనికి - అనిపించి, దానిలో అభిరుచి 
తగ్గుతుంది. అలాగే, దంభాచారులూ, మోసగాళ్ళూ, దుశ్శీలురూ మొదలైనవాళ్ళు వంతులవారి 
వ్రహసనాల్లో ఉన్నారు. వాళ్ళు మనకు - దూరంగా ఉన్న వాళ్ళలాగ కనిపిస్తారు. గాని, వాళ్లతో 
మనకి అభేదం - సానుభూతి యేర్పడటం కష్టం. గిరీశం, వేంకలేశంతో - “ఏమివాయ్‌ 
మైడియర్‌ షేక్‌ స్పియర్‌, ముఖం వేల వేసినావ్‌” అనేసరికి - మనకు ఆ స్తాయిలో వున్న 
విద్యార్థులూ మన స్నేహితులూ, మనం మాటాడుకొనే మాటలూ మనకు స్టురణకొచ్చి మనకు 
ఆ పాత్రలతో సాధారణీకరణం కలిగిస్తాయి. అయితే దీనికో వూర్వవక్షంి వుంది. అయ్యూ 
క స్పియర్‌ అంటు ఇంగ్లీషు చదువుకొన్నవాళ్ళకి ఒక పరిమితి, ఒక గౌరవం, మొదలైన భావాలు 
కలుగుతాయి గాని - సామాన్య మానవుడికోసం వ్రాసే (వాతల్లో ఇలాంటివి ఉండవచ్చునా 
అని అడగవచ్చును. కాని (శ్రీనాథుడు వ్రాసిన “తాతజ్‌ స్టానులు స్తుహిస్తుహీ, ఆశ్రయాసిద్ది” 
ఎవ్వరికి బోధపడతాయి. శాస్త్రం  చదువుకొనో, ఆ సంప్రదాయం వినో, వుండేవాళ్ళకు 
తెలుస్తాయిగాని, 'పైవాళ్ళకి తెలియడానికి వీళ్లేదుకదా! అని అడిగి ఆ వ్రాతల్లో ఏదోషం 
మీరు చూపిస్తున్నారో ఆ దోషమే ఇందులోనూ మేము చూపించగలమని చెప్పవచ్చు. దీనికి 
సమాధానం యేమిటంశు ఏ వ్రాతగాని, ఏ సిద్దాంతంగాని యే కళగానీ కొంత అధికారం పరిచితీ 
కలవాళ్ళకే గాని; అందరికీ అర్రమవుతుందనిగాని, కావాలనిగాని అనుకోవడమే సరియయినది కాదు 
అని చెప్పడమే. తుట్టతుది (ప్రమాణం యేమిటం కు సరసులయినవాళ్ళు సంస్కారులయినవాళ్ళు 
- (గంథం విని ఆనందించడమే - అనక తప్పదు. “సారాసార వివేకజ్జులూ, గరీయసులూ, 
విమత్సరులూ” ఉన్నారనిన్నీ వాళ్ళ అనుభవమే సాక్ష్యమనిన్నీ అంగీకరించడమున్నూ వారి 
అభిప్రాయాన్ని ఆమోదించడమేనూ తుది కర్తవ్యము. అలాంటి సాహిత్యసిద్ది అప్పారావుగారి 

రచనలకు వచ్చిందంటే అతిశయోక్తి యేమిన్నీ లేదు. 
(గురజాడ శతవార్థిక జయంతి నంచిక్క విశాఖ, 1963) 


676 


కన్యాశుల్భ_ ౦: నూరేళ్ళ నమూాలోచనం... 


కన్యాశుల్క౦: రస మీమాంస 


డదా/ జిగటి అచు తరామశా స్త్రీ, 


కన్యాశుల్కం నాటకంలో రసమేది అన్న విచికిత్సకు వాస్తవంగా అవకాశం లేదు. ఎందుకంశు, 
ఇది హాస్యరస ప్రధానమైన నాటు కతగా స్పరపడిపోయింది కాబ ట్ట. బాహ్యదృష్ట్ర౭ది హాస్యరస 
(పధానమైన నాటకంగా కనిపిస్తున్నా అంతర్గతంగా కరుణరసధార ఇందులో (పవహిస్తున్నది. మరీ 
శాస్త్రీయ విశ్లేషణచేసి చెప్పాలంటే, నత్సలరసగర్శ్భి తమైన కరుణరస నునటం సమంజసం. వత్సల 
కరుణ హాస్యరసాల్లో వత్సలరసం నవరసాల్లో చేరదు. అయినా దానికొక (ప్రతిపత్తిని కల్పించారు 
లాక్షణికులు. హాస్యం నవరసాల్లో చేరినా దానికి మహాకావ్య నాటకాల్లో అంగరసంగానేగాని 
అంగిరసంగా ప్రాధాన్యం లేదు. పోతే ననరసాల్లో చేరి రసత్వసిద్ది చెందినది కరుణరసం. కేవల 
కరుణ రసానికి ఇందులో ప్రాధాన్యమియ్యటావికీ వీల్లేదు. ఈ నాటకంలో (ప్రధానంగా నాలుగు 
కథలున్నాయి: గిరీశం బుచ్చమ్మల కథ, సుబ్బి లుబ్జావధాన్ల కథ మీనాక్షి. న కథ; 
మధురవాణీ సౌజన్యారావుల కథ. ఈ నాల్లింటిలోను, ఈ ఫలానా కధలో వీళ్ళు కచ్చితంగా 
చెప్పదగిన నాయికా నాయకులు అనటూనికి అవకాశం లేదు. సాధారణంగా శృంగార వీర కరుణ 
రసాలకు రసత్వసిది ఆలంకారిక నిర్దిష్ట లక్షణ ల్యక్షిత్రులెన నాయికానాయకులున్నవ్టడే. అట్టి 
నాయికా నాయకుల జంట ఈ కథల్లో యేదీ లేదు కాబట్టి ఇక్కడ మహారసమైన కేవల 
కరుణరసానికి తావులేదు. ఇదొక విచిత స్థితిలో పడిపోయింది యూ నాటకం. 


“ఏకోరసః కరుణ ఏవ” అన్న సిద్దాంతాన్ని బట్టి సర్వరసాలకు మూలం కరుణరసం. “శోకం 
శోకత్యమాగతః'' అన్న మాట నుంచే యీ మాట అన్నాడు భవభూతి. ఈ నాటకంలో 
ఉన్న వస్తు స్తితినిబట్టు యిక్కడ వత్సల రసం సరివడుతుంది. వత్సల రసానికి కరుణరస స్పర్శ 
ఆలంకారిక సమ్మతమె. అది ప్రకృతి సహజం కూడా. ఇదంతా తెలిసిన మన మహాకది గురజాడ 
రస తయ, లేదా రసద్వయ సమ్మేళనంతో ఈ నాలటుకం (బాశారు. అందువల్ల జరా బాహ్యా 
దృష్టికి హాస్యరస (ప్రధానంగా కనపడుతున్నా అంతర్గతంగా ఇందులో వత్సలరసగర్భి త కరుణరసం 
- స్తూలంగా కరుణరసం (ప్రవహిస్తున్నది అని చెవ ఫ్వకోవాలి. ఇలా సమాంతర రేఖలపై రెండు 
విభిన్న రసధారలు (ప్రవహిస్తున్న ఏకైక మహానాటకం కన్యాశుల్కం. సంస్కృతంలో - భాసుని 
స్వవ్న వాసవదత్తం బాహ్య దృష్టకి శృంగారం, అంతర్గతంగా కరుణము (ప్రక్క (ప్రక్కన సాగిన 
మహా నాటకం. 

ఇప్పుడు ఈ విషయాన్ని సమన్వయ పూర్వకంగా నిరూపించటానికి ప్రయత్నిద్దాం. 
కన్యాశుల్కంలోని యీ కింది వాక్యాలు మన యూ సిద్దాంతానికి ప్రాణ సూత్రాలు: 


ద్వితీయాంకం, 1-వ స్త్రలము. అన్నిహోత్రావధాన్సు తన కూతురు సుబ్బిని లుబ్బావధాన్ల 
కెయ్యటానికి నిర్ణయించి వినట్లు హరాత్తుగా క! కరటక శాస్త్రి మొదలైన వాళ్ళందరూ 
అదిరివడ్డారు. చెంకచ్ముకు పిడుగువడినట్టైయింది. తవ్కెన పాత్రలు మాట్లాడిన మాటల్ని 
వదిలేసి "వెంకమ్మ మాటల్ని పొందువరుస్తున్నాను: 


1. వెంక -- పెళ్ళికొడుక్కె న్నెళ్ళు: 
౨. వెంక - నాకు చెప్పకుండానే! 


తన్వాశుల్క ౦: నూరేళ్ళ సమాలోచన... TT) 


3. వెంక - అన్నయ్యా! ఈ  సమ్మంధం చేస్తే నేన్నుయ్యూ గౌెయో్యో చూసుకుంటాను. 
పెద్దదాన్ని రొమ్ముమీద కుంపట్లాగ భరిస్తూన ఉన్నాం. ఆయనకి యింత 
యీడొచ్చినా కష్టం సుఖం వాళ్ళు నాలుక అరా దౌర్భాగ్యపు సమ్మంధం 
కల్పించుకొచ్చారు. నే బతికి బాగుండాలంటే యూ సమ్మంధము తబ్బంచు. 

4. వెంక - బాబూ! అతడు మీ పెత్తల్లి కొడుకైతే మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరు వెళ్ళి 


ఆయ్నమనస్సు మళ్ళిస్తురూ, నా చర్మం చెప్పులు కుట్టిస్తాను, 


ఈ వాక్యాల్లో క్రమక్రమంగా పెరిగిపోయిన ఆమె ఆందోళన, డగ్గుత్తిక, స ఈ 
నాల్గు వాక్యాలు ఈ నాటకానికి నాల్గు ప్రాణతంతువులు, ఇందులో జరిగిన నాల్లు (ప్రధాన 
కథలకు మూలకారణాలు. ఇక్కడ _ ఉత్తాలమైన శోకరసముంది. ఇది వుత్రికాగత మైనందువల్ల 
వత్సల గర్భితమైంది. తన బిడ్డకి జరుగబోయే 'అనిష్టాన్ని' (కష్టాన్ని) తలుచుకోగానే ఆ బిడ్డ 
పుట్టినప్పటినుంచి జరిగిన అనేక సంఘటనలు కళ్ళముందు తారట్టాడినట్టుండి అమాంతము 
ఆమెను ఒడిలోనికి తీసుకుంటుంది తల్లి. యిద్దరూ ఏడుస్తారు. వత్సల రసానికి స్థాయి 
వాత్సల్యము. వుత్ర భ్రాత్రాదు లాలంబనములు. వారి చేష్టలు అనుభవములు. 'అనిష్ట్రశంకి 
మొదలైన వ్యభిచారి భావములు వీళ్ళకి మంచి జరిగితే ఆనందం, కష్టం కలిగితే శోకం, 
అంకే వరిణామ స్వరూపం కరుణరసమే. ఈ (ప్రమాదాన్ని తప్పించటానికి యీ నాటకంలో 
జరిగిన ఘటనలు వోస్యరసస్తోరకాలు. ఇదీ వస్తుస్టితి. 

ఇదే విషయాన్ని బుచ్చమ్మ పరంగా చూద్దాం: 

చతుర్జాంకము: 5-వ స్థలము. బుచ్చమ్మ మినప్పప్పు రుబ్బుచుండును. గిరీశం ఏం వదినా! 
కంటనీరు పెడుతున్నారా! అంటాడు. వారి సంభాషణలో బుచ్చమ్మ వాక్యాలు మాత్రం 
యివ్వబడుతున్నాయి. చః సందర్భాన్ని భావో !ద్రిక్తను లచాటించౌర్‌! 


1. బుచ్చ - ఏవీలేదు. 

2. బుచ్చ - మీకేం మహారాజులు - మా కష్టాలు మమ్మల్నే బాధిస్తాయి. 

3. బుచ్చ - చెల్లికి ఈ సమ్మంధం తప్పించారు కారు గదా! 

4. బుచ్చ - అయితే మీతో నాశకేంవనీ? ఇంత సందడిగా పెళ్ళిపనులు చేయిస్తున్నారు. మా 


నాన్నకి తోచకపోతే మీకైనా తోచకూడదా యో సమ్మంధం కూడదని? మీకు 
కూడా దానిమీద యింత కనికరం లేకపోవాలా? లుబ్దావధాన్లు మీకు అన్నగారని 
కాబోలు మీకు సంతోషం. 


5. బుచ్చ - మీరు చెబితే లుబ్బావధాన్గుగారు పెళ్ళి మానుకుంటారని తమ్ముడు చెప్పాడు. 
6. బుచ్చ - యేడుస్తూన్న దాన్ని నవ్విస్తారు. 

7. బుచ్చ - నా జన్మానికి మణి ఆనందవెక్కడిది! 

8. బుచ్చ - నేను మీతో లేచి వస్తే మా చెల్లెలి పెళ్లి ఆగిపోతుంది! యేవి చిత్రాలు! 

9. బుచ్చ - అమ్మ నాయనా! నా ప్రాణంపోతే నేను మీతోరాను. 


10. గిరిశం - రాకపోతే మీ చెల్లెలికి యీ పెళ్ళీ తప్పదు, నాకు చావూ తప్పదు. 


బుచ్చమ్మకు తన జీవితమే కరుణ రసానికి ఆలంబనమైంది. ఇప్పుడు తన చెల్లెలికి 
పట్టుబోతున్నది. రెండూ మిళతమైన ద్విగుణీకృత శోకమిది. ఈ దుఃఖం తనకు పోవాలి, 
తన చెల్లెలికి రాకూడదు. చెళ్లైలు పరంగా ఇది సోదరీ ఆలంబన వాత్సల్యము: పర్యవసానము 
కరుణము. తామిద్దరికీ పట్టిన దుఃఖాలు పోవాలంకు గిరీశంతో లేచిపోవారి. ఇప్పటివణకూ 


కుటుంబ మర్యాదకు లోబడిన తాను తెగిస్తుంది. ఇక జరగబోయే ఘటనలు ఈ కరుణ రసం 
నుండి ఉత్పన్నమైన హాస్య రసానికి దారి తిస్తయ్‌. 


కోన్యాశంల్య_ ౧: నూరేళ్ళ నమాలోచనం... 


ఇప్పుడు మీనాక్షి కథలో పరిశీలిద్దాం: 
పంచమాంకము 6-ావ స్థలము:-ా మీనాక్షి లుబ్దానధాన్ల కూతురు. బాలవితంతువు. శరీర 
చాపల్యం తట్టుకోలేక చిరుతిరుగుళ్ళకు అలవాటు పడింది. రావుప్పవంతులు పెళ్ళిచేసుకుంటానంయే 
ఆశపడి తన శరీరాన్నిచ్చింది. అతడు మోసం చేస్తున్నాడు. ఆ విషయం మధురవాణితో 
చెబుతున్నది. 
మీనాక్షి - పంతులు నన్ను కౌగిలించుకొని యెత్తుకుంలు నమా నాన్న చూసి తన్ని యిద్దర్నీ 
యింట్లోంచి తగిలేశాడు. నువ్వు హెడ్డు కానిస్టేబులుతో పోతున్నావు, నిన్నాదిలేసి 
నన్ను పెళ్ళాడతానని ఒష్టేసుకున్నాడు. నన్ను _ లేవదీసికొచ్చి, నన్ను పెళ్ళాడక 
తప్పుతుందా యేమిటి? 


ఈ ఘట్టుమంతా చదివింతర్వాత యా వాక్యాలు చదివినప్పుడు కళ్ళవెంట నీళ్ళు 
బొటబొటరాలయ. అంతబాగా _ఉందీఘట్టం. ఇప్పటివజణకూ దుఃఖ భాజకమైన యీమె 
జీవితంలో ఒక్క ఆశ చిగిర్చి మళ్ళీ వాడిపోయింది. ఇది కరుణరస పూరితం. ఆ తరువాత 
యిక్కడే రామప్పంతులికి జరిగిన శాస్తి హాస్యరస పూరితం. 

ఇక మధురవాణి దగ్గణ చూద్దాం: 

తృతీయాంకము: 1-వ స్టలము. రామవ్పతో మధురవాణి: 
1. లుబ్దావధాన్ల పెళ్ళి తప్పిస్తేగాని నేను ముద్దుపెట్టుకోనివ్వను. 

యు ధ్‌ “ది యా యా! 

2. ఈ పెళ్ళి మాన్చించకపోతే నేను మీతో మాట్లాడను. 

ఇది సుబ్బిమీది వాత్సల్యంతో కూడిన సానుభూతి. వట్టి సానుభూతి కాదు. నిస్వార్ధంగా 
తెజవెనుక భాగోతం ఆడిస్తుంది. ఇదంతా ఫార్సు. హాస్యం. 
ద్వితీయాంకం  1-వ స్థలంలో వెంకమ్మ ఆర్తనాదంతో ప్రారంభమైన అంతర్గత కరుణ రసధార, 

షష్టాంకంలో కావ స్టలంలో, ఒక్క_క్షం ఆగిపోతుంది. మాయసుచ్బి తో 


జరిగిపోయిన లుబ్దావధాన్ల పెళ్ళి విషయం విన్న తరువాత వెంకమ్మ ఇలా 
అంటుంది; 


వెంకమ్మ - “మన ప్రాలుబ్దం-నేన్నోచిన నోములు ఇలా ఉండగా మరోలా యలా అవుతుంది? 

యో సమ్మంధం వొద్దని పోరితే విన్నారూ! నేను భయవడుతూనే ఉన్నాను. 
బయకళ్షేరేటప్పుడు పిల్లి యెదురుగుండా వచ్చింది.” 

వెంకమ్మ మాతృ హృదయంలో గూడుకట్టిన కరుణరసం ఒక్కసారి ఆవిరై, హాస్యరసం పొగలు 

చిమ్ముతుందిక్కడ. మళ్ళీ లుబ్బావధాన్లు కూనీ కేసులో ఇరుక్కున్న (ట్రాజెడీ ప్రారంభమౌతుంది. 

అద్భుత రసము; నాటకాంతంలో అద్భుత రసముండాలని లాక్షణికుల వక్కణ. 


అప్పారావుగారు దీనిని చక్కగా పాటించినారు. సప్తమాంకము, 6వ స్త్రలము. లుబ్బావధాన్లు 
ఇరుక్కున్న కూనీ కేసును మధురవాణి తేలగొట్టిన  విధమెది: 


మధుర : _ తెల్లదియ్యం పాటిమానికా-లుబ్దానధాన్లుగారు వివాహమైన పల్ల ఆడపిల్లకాదు. 
సౌజు (ఆశ్చర్యముతో) యేమిటి! 

మధుర : .. కరటకశాస్తుర్హుగారు వారి శిష్యుడికి ఆడవేషంవేసి పెళ్ళి చెశారు. 

సౌజ : కరటకశాస్తుల్లా గుంటూరు శాస్తుల్లు! 


గురజూడవారు తమ డైరీలలో 1895 ఏప్రిల్‌ 29, సోమవారంనాడు శాకుంతల వఠనం 
సందర్భంలో (వాసిన నోటులో ఇలా అంటారు: 

“కాళిదాసుని నాటకములు శృంగారమునకే ప్రసిద్ది. నాటకములలో దాంవత్య శృంగారము, 
సంఘటనములు తక్కువ.” (పుట. 117) 


కన్వాళుల్క 0. నూరేళ్ళ స మాలో చనం... 679 ) 


దాంపత్య శృంగారం: అప్పారావుగారు. ఈ నాటకంలో ఆ (ప్రయోగం చేశారు. 
తృతీయాంకం 4న స్తలంలో, బుచ్చమ్మ గనక తనతో లేచిపోయివచ్చి తన్ను పెళ్ళి చేసుకుంశే 
తాను ఉద్యోగంచేసి డబ్బు సంపాదిస్తాను. దానో ఇళ్ళు వాకిళ్ళు, బల్లలు, ఉయ్యాల జంపాల, 
ఇవ్వన్నీ ఏర్పాటుచేసుకోవారిగదా - ఇలా కాల్పనిక జగత్తులో తను దాంపత్య శృంగారాన్ని 
గూర్చి ఊదరగొడతాడు గిరీశం. ఇది చాలా రసవత్తరమైన ఘట్టం. 

అగ్నిహోతావధాన్గు లుబ్బుళ్లీ తన్నిన ఘట్టంలో రౌ(ద్రము, మధురవాణి పరిణతచిత్తయ్మై 
సౌజన్యారావును ఆశ్రయించి గీతను చేబట్టిన ఘట్టమున శాంతము-ఇట్లా నానా రసోల్లాసితమై 
(ప్రశాంత పరిణామము పొందిన నాటకమిది. 


గురజాడ వాల్మీకి 


ఇది యెప్పుడో యెవరో ఒక మహనీయుడన్నమాట, యెంత సత్యము! వాల్మీకి ముని 
శోకము శ్లోకమైనట్లు గురజాడ హృదయము మన సాంఘిక దురాచారముల పై కరుణరసవుజల్లు 
కురిసెనది. అది తొలుత పుత్తడిబొమ్మ పూర్షమ్మను అభిషేకించినది. ఆ పూర్ణమ్మ యొక్క 
ఆత్మయే - బుచ్చమ్న్మలో వ్రవేశించి, కన్యాశుల్క నాటకమున అంతర్వాహినియైన కరుణరస 
ధారను (ప్రవహింవడెసినది. ఇది ఈ నాటకము యొక్క ఆంతరిక జీవలక్షణము. 


(“దశరూవక నందర్భనం” నుంచి 


680 


కన్వాళుల్క ©: నూరేళ్ళ నమాలోచనం... 


కన్యాశుల్కం ఒక “పిరస రచన కాదా? 


ఆచార్య కోవెల నంవత్కు మారాచార్వ్య 


ఏ ముహూర్తాన గురజొడ అప్పారావుగారు కన్యాశుల్కం? రచన మొదలుపెట్టారో గాని, 
దాన్ని పూర్తిచేసి, (ప్రదర్శించి 1897లో ప్రచురించాక దానికి చెప్పుకోదగ్గ విజయం లభించింది. 
వ(తికలు మనఃపూర్వకంగా స్వీకరించాయి.. తెలుగు సాహిత్య చరిత్రలో దీనినాక సంఘటనగా 
పేర్కొని (పశంసంచాయి; స్రీలు: పురుషులు, పిల్లలు నాటకాన్ని ఉత్సుకతతో పరించారు. 

దాని ప్రశస్తిని ఒకవైపు చెబుతూనే, మరోవైపు దాన్ని నిరసిస్తూ రెండవసారి మళ్ళీ 
'కన్యాశుల్కం' రాయవలసి వచ్చింది. “మొదటి కూర్పుకంయే రెండవ కూర్పు నా మనోభావాలను, 
ఆలోచనలను సమగ్రంగా వ్యక్తం చేస్తున్నది. తాలి కూర్పు అలాగకాక పై మెరుగులనే 
(పతిబింబించింది' అని అప్పారావుగారు ముని సుబ్రహ్మణ్యానికి రాసిన ఒక ఉత్తరంలో 
సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చింది. అదే ఉత్తరంలో - 'బిడియమనేది అడ్డు వస్తున్న మాట 
నిజమే అయినా కన్యాశుల్కం గొప్ప రచనగా రూపొందించానని నేను అనుకుంటున్నాను. 
నాటకం చదివి నాకు నేనే ముగ్గుళ్ణయ్యాను. అదే దీనికున్న గీటురాయి!" అని రెండవ 
కూర్పు గొప్పదనాన్ని సూత్రీకరించవలసి వచ్చింది. [చూ. గురజాడ రచనలు - ర్‌. లేఖలు 
పు. 36, 75 విశాలాంధ్ర ప్రచురణ-1958, సంకలనకర్త: అవసరాల సూర్యారావు] 

“పై మెరుగులు (ప్రతిబింబించిన రచనకే అంతటి ప్రశస్తి లభించినప్పుడు ఇంతటి రెండవ 
కన్యాశుల్కానికి మరెంతటి ప్రశస్తి లభించి ఉండాలి! నిజానికి అంతకుమించింది కూడా 
లభించింది. కాని, దానితోపాటు నాటినుంచి నేటిదాకా అది ప్రశ్న గుర్తుల, వివాదాల 
వలయాల్లో గిరికీలూ కొడుతున్నది. అవ్వారావుగారూ, కన్యాశుల్క విమర్శకులూ అనేక 
విషయాల్లో ఘర్షణ పడుతూనే ఉన్నారు. ఆయన అన్నదాన్ని కాదంటున్నారు. అననిదాన్ని 
అన్నట్టుగా భావిస్తున్నారు. ఇలాంటి ఒకానొక విచిత్రమయిన ఘరణకు ఒక ప్రముఖమయిన 
ఉదాహరణ 'కన్యాశుల్క.' రచన విషయం. 

మొదటి కన్యాశుల్కం ఇంగ్రీషు (పతి ముఖపత్రం మీద - ‘Kanya Sulkam, A Telugu 
comic play in five acts’ అని అపొరావుగారు అచ్చు వేయించారు. తెలుగు (పతి ముఖపత్రం 
మీద ఈ విధమైన వివరణ ఏమీ లేదు. మరలి కూర్పు ముఖపత్రం మీద - 'కన్యాశుల్కము 
హాస్యరస (ప్రధానమగు నాటకము” అని అప్పారావుగారే అచ్చుచేయించారు. ఆయన 
వివరణలు ఇయ్యకున్నా బాగుండేదేమో కాని, ఇచ్చారు - తాంబూలాలిచ్చినట్టు, విమర్శకులకు 
విడదీయరాని ఒక చిక్కు తెచ్చిపెట్టారు. 

‘Comic Play అనే మాటలు (ప్రహసనము అనే అర్హంవచ్చ ఇంగ్లీషు మాటలేనా?” అని 
కె. వి. రమణారెడ్డి ప్రశ్న వేసుకుని కొంతసేపు (ప్రహసనంగా భావించి దానికి పర్యాయపదంగా 
farceను స్వీకరించి, దీనికీ 6066కీ ఉన్న భేదాన్ని వివరించి చివరకు - “ధనంజయు 
డవునన్నా, కాదన్నా అది ప్రహసనం మాత్రం కాదు... ఇక శుద్దమయిన కామెడీయే” అని 
నిర్దారించారు. [చూ. మహూదయం పు. 366, 370 విశాలాంధ్ర ప్రచురణ 1069] ఇదిలా 
ఉంచి మనకు రెండన కన్యాశుల్కం పై వచ్చిన విమర్శన వ్యాసాల్లో రెండవదయిన “కన్యాశుల్క 
నాటక విమర్శనము” [భారతి. ఆగ. అక్టో 1933]లో (శ్రీపాద కామేశ్వరరావు గారు - 
“మొత్తము పై నాటకము ఖేద మోదాంతము (Tragic Comedy)’ అని నిర్దారించారు. 


ఇంతకీ చితమేమిటంశు, మొదటి కన్యాశుల్కానికి సంస్కృతంలో తాము రచించిన వాంది 


కన్వాశుల్క_ 0: నూరేళ్ళ నమాలోచనం.. 681 


ప్రస్తావనల్లో ముడుంబై వరాహనరసింహాచార్యులు గారన్నట్టు - తాల మొదలయిన 
మహాకవుల గ్రంథాలను నిరంతరం చదువుతూ ఆంగ్ల నాటక ఆ గాధను. పరిచయం 
గల అప్పారావుగారు 'ఆంగ్లేయ నాటక క్రమాన్ని ఆంధ్ర భాషలో అవతరింవజేయుటకు 
- ఆంగేయ నాటక పద్దతినే అనుసరించి కన్యాశుల్కం రచించిన అప్పారావుగారు, తమ 
నాటకాన్ని “కామెడి” అనకుండా "కామిక్‌ స్తే అని ఎందుకన్నారు? ఈ యు. మధ్య 
తేడా ఏమయినా ఉందా? లేక అప్పారావుగా రేమయినా తేడా ఉద్దేశించారా? మరి కామి 
పేను కామెడీ అని అనుకోవచ్చుననుకున్నా; ఈ “ట్రాజిక్‌ కామెడీ! ఏమిటి? అప్పారావుగారి 
దృష్టిలోకి ఈ భేదం రాలేదా? అసలు తమ నాటకం ఏమయ్యేది ఆయన గుర్తించలేకపోయారా? 
ఈ విధమయిన ప్రశ్నలను విమర్శకులు పట్టించుకున్నట్లు లేదు. ఇక్షిలా ఉంచితే నిజానికి ఈ 
చర్చంతా మొదటి కన్యాశుల్కం గురించి జరగాలి. కాని దానిని పట్టించుకోకుండా రెండవ 
కన్యాశుల్కం గురించి చర్చ రావడం ఎంతవరకు సమంజసం? ఎందుకం లు రది వకాన్ని ఈ 
విధమయిన ప్రశ్నలకు ఆస్కారం లేకుండా “హాస్యరస వ్రధానమగు నాటకము అంటున్నారు 
గదా! కాని, ఇలా అనడంలో మరో చిక్కు వచ్చిపడింది. 


రసం, వోస్యరసం, నాటకం మొదలయిన పదాలన్నీ భషక న య్యాజనినా ర శాస్త్రంలో విపుల 
చర్చల ద్వారా నిశ్చిత స్వరూవ స్వభావాలను సంతరించుకున్న శాల్త్రాుయ పారిభాషిక పదాలు. 
అయితేమాత్రం ఇక్కడ చిక్కేమిటి: ఏమిటంటే - “హాస్యరస వ్రధానమయితే, అది “నాటకం” 
కావడానికి వీలులేదు. మరి అది *నాటకిమే అయితే హాస్యం (ప్రధానరసంగా ఉండటానికి 
వీలులేదు. హాస్యరస  ప్రధానమయింది “ప్రహసన'మవుతుంది తప్ప “నాటకం కాదు. నాటకం 
కావాలంటే శృంగారమో, వీరమో [కొంతవరకు కరుణ రసమో, అద్భుతమో] ప్రధానరసం 
కావలసి ఉంటుంది. పదిరకాల రూపకాల్లో “నాటకం” ఒకరకం, “ప్రహసనం మరొక రకం. కాగా 
- “హాస్యరస (ప్రధాననుగు నాటకము” అనడంలో ఈ వైరుధ్యం ఉంది. ఇదీ ఇక్కడ చిక్కు. 


అయితే, కౌందరు విమర్శకులు 'నాటకము' అనటాన్ని పట్టించుకోకుండా 'హాస్యరసము'నే 
పట్టుకొని కన్యాశుల్కాన్ని “ప్రహసనంగా నిర్దారించారు; చిక్కు విప్పారు. కాని, దీనిని కొందరు 
అంగీకరించరు. “కన్యాశుల్మము నాటకం అంటారు. కొందరు. నా బుద్దికిది (ప్రహసన 
మనడమే మంచిదని తోస్తుంది. కథా కల్పనలో, వస్తు విన్యాసములో హాస్య (ప్రతిపాదకములయిన 
సంఘటునలుగాని, అంగ ప్రత్యంగముల ఐక్యము గాని కనబడలేదు. ఏ రంగమున కారంగము ఒక 
(ప్రహసనముగా ఉంటుంది! అని వేదుల సత్యనారాయణ శా స్త్రిగారన్నందుకు కోపగించుకొని 
సోమయాజుల వెంకటరామమూరర్తి గారు “రసపుర్ళిగల ఈ నాటక రాజాన్ని విశ్లేషిస్తూ 
“కన్యాశుల్కం సమీక్షా! రాశారు. [భారతి, జూన్‌- సెప్టెంబరు-1940]. కన్యాశుల్కం గురించి 
అతి విస్తృతంగా వెలువడిన మొదటి వ్యాసం బహుశః ఇదే కావచ్చు. మరి, ఇంతటి విస్త్రుత 
వ్యాసంలోనూ ఆయన కన్యాశుల్కాన్ని *నాటకం' అని నిరూపించటానికి చేసిన (వ్రయత్నమే 
కన్పిస్తుంది తప్ప, “హాస్యరస” ప్రాధాన్యాన్ని వట్టించుకొన్నట్టు కన్పించదు. ఒకచోట “ఎట్టివాడు 
విషాద రస (ప్రాధాన్య నాయకుడు? [310] అని పప్రశ్నించుకొని కొంత రాశారు గాని, 'విషాదరసం' 
అనే ఒక, రసమేదయినా ఉందా? మరోచోట -- నాటక కావ్యంలో రసమెచ్చటు నున్నదంశే, 
దాని Human interestలోనే, అనగా, వాస్తవంగా మానవ సంబంధములగు కార్యకలాపాన్ని 
చిత్రించడంలోనే అంటారు. మరి ఈ రసి వ్యాఖ్యానానికి భారతీయాలంకార శాస్త్రం 
ఎంతవరకు సుముఖంగా ఉంటుందో చెప్పలేం. మరోచోట - సావకాశంగా రసాన్ని (గ్రహిద్దామనే 
ఉద్దేశ్యం కలిగి ఉండి దీక్షగా కూర్చొని చదివితే కథా వస్తువు యొక్క సంపూర్తత్తం, జిగి, బిగి 
స్పష్టమవుతా' యంటారాయన. నిజానికి వస్తువును జాచిత్యవంతంగా రసాభిముఖంగా సాగేట్టు 
నిర్వహించటం వల్ల _ రసాభివ్యక్తి కలుగుతుంది గాని, రసం (గ్రహిస్తే వస్తువు సంపూర్షత్వం 
తెలుస్తుందనటం తలకిందుల వ్యవపోరం. వేదుల వారిని కాదని *రసపుష్టిని సమీక్షించే వ్యాసం 
వీరిది. అదలా ఉంచి - 


CD-R నూరేళ్ళ నమాలోచనం... 


“నాటక లక్షణకారుడు - బీజ, బిందు, పతాక, (ప్రకరి, కార్యాలనే అయిదు భాగాలు గల 
కథ మాత్రమే నాటకనుయ్యేట్టుంకు [510] ఈ నాటక కథలో అవి ఉన్నట్టు (శ్రీపాద 
కామేశ్వరరావు ఎన్నడో రాసి పోయాడని ఈ కాలపు వారికి ఎలా తెలుస్తుంది? ఏ తరాని 
కాతరమే పెద్దరికపు గద్దె దక్కించుకోగోరుతుంది' (వు.367) అని రనుణారెడ్డి ఈ కాలపు 
వారిని కోప్పడ్డారు. కాని, ఆ శ్రీపాద వ్యాసం ఇంత కోవ్పడ్డానికి అనువుగా ఉందా? 
అంటే - సందేహమే. ఉదాహరణకు - “అగ్నిహూతుడు, బంధువులను పెండ్లికి పిలువడము, 
ఏనుగులూ మొదలయినవి సమకూర్చుకొని రామచంద్రపురం తరలివెళ్ళడం పతాక, బుచ్చమ్మ 
కనబడకపోవడము, మాయసుబ్బు లును లుబ్దావధాని పెండ్డాడము (ప్రకరి” అంటారాయన. ఆధికారిక 
వస్తు విషయాలైన వీటిని ఆయన పతాక, (పకరి అంటున్నారం కే ఇక బీజ బింద్వాదులు 
ఎంత చక్కగా నిరూపించబడ్డాయో అర్హం చేసుకోవచ్చు. 

మరికొందరు కన్యాశుల్కాన్ని “ప్రకరణ"మన్నారు. ((ప్రకరణం కూడా ఒక రూవక భేదం) 
అయితే; హాస్యరసం ప్రధానం కాబట్టి (ప్రకరణం కాదనీ “తమ కన్యాశుల్కం హాస్యరస 
ప్రధానమయిన నాటకం అని అప్పారావుగారే అంటుంటే కాదనటం ఎలాగ? అని - 
కన్యాశుల్కం |ప్రకరణమని ఒకవైవు నిర్దారించిన కేతవరపు రామకోటి శాస్త్రి - కన్యాశుల్కం 
ప్రహసనమేననీ, ప్రహసనానికి చెందిన శుద్ద, సంకీర్ణ, మిశ్రభేద లక్షణాలే కాక 'భాణీమనే మరో 
రూవక భేద లక్షణాలూ అందులో ఉన్నాయనీ అన్నారు. (“మళ్ళీ కన్యాశుల్కం గురించి! చరిత 
ప్రచురణ, 1992 ఆ.గా). ఆయన చెప్పలేదు గాని, ఆయన ధోరణిలో చెబితే వీధి వంటి 
మరికొన్ని రూపక భేదాలు లక్షణాలు కూడా ఇందులో ఉన్నాయని చూపించవచ్చు! అంశ, 
కన్యాశుల్కం అయిదారు: రూపక భేదాలు - లేదా అన్ని. రూవకాల, వాటి అంతర్చేదాల 
కలగలుపవుతుందన్న మాట. ఈ స్థితిలో 'రసం' ఫలానా అని నిరూపించటం ఎలా? ఇంతకీ 
ఈ తికమకలన్నీ ఎందుకంళు, కన్యాశుల్కం “ప్రహసనిమనేట్టయితే అదేదో తక్కువ రకపు 
రచన అయిపోతుందనే భయం పొదుకొనటం వల్లనే. “ఇది ప్రహసనము అనే విమర్శకులు ఈ 
(గ్రంథమును చులకన జేసి It is after all a farce అనుట విచారకరము' అని (శ్రీపాద 
వారననే అన్నారు. 

హాస్యరసం కథ ఇలా ఉండగా - కన్యాశుల్కం దీభత్సరస (ప్రధానమయిన విషాదాంత 
నాటకం” అంటారు (శశీ, - (మరెవరో చెప్పిన ఈ అంశాన్ని శ్రీశ్రీ, సొంతం చేసుకొన్నారని 
ఒక అపవాదు.) అదట్టా ఉంచితే కన్యాశుల్కం విషాదాంతం కాదు. మధురవాణి సొజన్యారావుల 
వల్ల అది విషాదాంతం కాకుండా పోయింది. మరి బీభత్స రస (ప్రధానం కూడా కాదు. 
రసస్థాయినందుకోగల బీభత్సం ఇందులో చిత్రింపబడనూ లేదు. పైగా 'నాటకంిలో బీభత్సం 
పధాన రసంగా ఉండదు గూడా. ఏదయినా బీభత్సం ఇందులో చిత్రించబడిందని అనుకున్నా 
- వాదానికి - అది హాస్యం వల్ల ఛిన్నాధిన్నమయిపోతుంది. *గంభీరాంశాలీను ఛిన్నాభిన్నం 
చేయటం హాస్యం ప్రధాన లక్షణం. TO 'రచని ఎలాంటిదో ఈ వ్యాఖ్య కూడా అలాంటిదే. 

నిజానికి కన్యాశుల్కం చాలా గొప్ప రచన అని నిరూపించటానికే అప్పారావుగారు చెప్పిన 
దాన్ని కాదంటూ విమర్శకులు ఆయనతో ఘర్షణ పడుతున్నారు. ఆయన 7-5-1909న 
ఆదిభట్ల నారాయణదాసు గారిని తమ నాటకంపై సమీక్ష రాయమని అభ్యర్థిస్తూ - ఆ సమీక్షకు 
భూమికను సూచిస్తున్నట్టుగా - “ఇతివృత్త స్వీకరణలో, నిర్వహణలో, హాస్య రస పోషణములో, 
పాత్రోన్మీలనములో తెలుగు సాహిత్యములో ఇది అత్యుత్తమ నాటకమనే విషయాన్ని మరవకండి” 
అంటూ ఒక ఉత్తరం రాశారు. ఈ “అత్యుత్తమిత్వాన్ని నిలబెట్టటానికే ఈ విమర్శకుల 
తాపత్రయమంటూ, ముని సుబ్రహ్మణ్యం 10-5-1909న అప్పారావుగారికి రాసిన ఉత్తరంలో 
“సునికిత హాస్య చమత్క ఎతులతో ఈ నాటకం మనల్ని పొట్ల చెక్కలయ్యేట్టు నవ్విస్తుంది! 
అంటారు... 'హాస్యచమత్మ్భతులు' హాస్య రసం” కావు. ఈ ఉత్తరానికి సమాధానంగానే 
కావచ్చు. అప్పారావుగారు 21-5-1909న ఆయనకు రాసిన ఉత్తరంలో - “ఆద్యంతం నవ్వు 


కన్వాళుల్క 0. నూరేళ్ళ నమాలో —————————————“"€EED 


తొణికిసలా డేట్టు ఇంత గంభీర ఇతివృత్తాన్ని నిర్వహించటం అంత తేలికైన వనికాదు” అంటారు, 
ఈ అంశాలను గమనిస్తే, కన్యాశుల్క రచన విషయం చర్చ ఒక కొలిక్కి వచ్చె అవకాశం ఉంది. 

నిజానికి కన్యాశుల్కాన్ని “హాస్యరస ప్రధానమగు నాటకం” అని అప్పారావుగారు శాస్త్రియ 
పద్దతిలో కాక చాలా సాధారణ పద్దతిలో - వ్యావహారిక శైలిలో అన్నారు. ఇక్కడి 
'నాటకం' దశరూవక భేదాల్లోని నాటకం” కాదు. ఒక దృశ్య రచన అనే తాత్సర్యంతో 
ప్రయోగించిన వదమది. 'రస వదం గూడా అశాస్త్రీయంగా సామాన్య వ్యవహార ధోరణిలోనే 
(ప్రయోగింపబడింది. దీనికి అర్హం “హాస్యం అని మాత్రమే తప్ప “హాస్య రసోమని కాదు, 
కాగా “నవ్వు తొణికిసలాడటం” అన్న తాత్సర్యంతోనే 'పాస్యరసీమన్నారాయన. హాస్య రసి 
'ప్రధానమయింది నాటకం” కాదనే అలంకారిక విషయం అప్పారావు గారికి తెరియందనుకోవటం 
పొరబాశేు అవుతుంది. 1912లో బి.ఏ. పరీక్ష (ప్రశ్న పత్రంలో ఆయన కూర్చిన ప్రశ్నల తీరు 
గమనిస్తే ఈ విషయం స్పష్టపడుతుంది. ఆయన అలంకార శాస్త్ర, పరిచయానికి ఆ పుత్రం 
ఒక మచ్చు ముక్క. 

“ఆంగ్లేయ నాటక వద్దతిని మాత్రమే అవలందించి' అప్పారావుగారు రాసిన కన్యాశుల్కొన్ని, 
'రస' (ప్రధానమంటూ విమర్శకులు ఆయనతో ఘర్షణ వడటంలో అర్ధం లేదు. నిజానికి 
కన్యాశుల్కం ఒక విరస రచన. అది వస్తు (ప్రధాన రచనయే తప్ప రస ప్రధాన రచన కాదు. 
వస్తుప్రధాన రచనలకు రసంతో వనిలేదు. అవి రస విహీనంగానే ఉంటాయి. అక్కడ రస 
చర్చ అస్టాన వతితం. కాబట్టి ఆంగ్లేయ నాటక పద్దతిలో అది కామెడీ అవుతుందా, కామిక్‌ 
స్తే అవుతుందా? ట్రాజెడీ అవుతుందా? ఫార్స్‌ అవుతుందా? కామెడీ ఆఫ్‌ హ్యూమర్‌ 
అవుతుందా? కామెడీ అఫ్‌ మూన్‌ వ ఇ లేదా, రమణారెడ్డి అన్నట్లు =] అన్నింటి లక్షం 
సమాహారం (వు. 407) అవుతుందా వంటి చర్చ - అవసరమయితే చేసుకోవాల్సిందే తప్ప 
మరో దారికి పోవటానికి వీలులేదు. కాగా భారతీయ రూపక పద్దతిని బట్టి శాస్త్రీయంగా 
చెప్పవలసి వస్తే కన్యాశుల్కం కేవలం ఒక విరస దృశ్య రచన మాత్రమే. 


(28-3-94 సాహితీ గవ్వాక్షం, 'ఆం(ధ్ర(పభో”) 


684 కన్యాకుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


పరిచ్చేదం 


కన్యాశుల్కం: కొన్ని విశేషాలు 


(శుల్కం గ 


శ కొడవటిగంటి కుటుంబరావు 


పుస్తకం చదవటం ఒక విధంగా రైలు (ప్రయాణంలాంటిది. చాలా మంది చదువరులు - 
మాణీకులున్నూ - ముగింపుకోసమే ఎదురు చూస్తుంటారు. కొందరు చదువరులు పుస్తకం 
పకుంటూనే చివరి వాక్యాలు చదివేస్తారు. (ఇది (ప్రయాణీకులకు సాధ్యంకానిపని). మరి 
దరు దారిలో తగిలే స్టలాలను కళ్ళతో చూస్తారు. కాని వాటిని గురించి విపులంగా 
ించుకోరు. 

మంచి పుస్తకం చదివేవాళ్ళు, ఏనుగుల వీరస్వామయ్యగారు కాశీ ప్రయాణం చేసిన పద్దతిలో 
వి, మార్గంలో తగిలే అనేక విషయాలను తాము అనుభవంలోకి తీసుకోవాలి. అలా 
వవదగిన పుస్తకం “కన్యాశుల్కం”, 

“కన్యాశుల్కం” చదివితే నాకు కరిగే ఆనందానుభూతిని ఇతరులతో పంచుకోవడానికి 
; “నోట్స్‌” రాస్తున్నాను. ఇవి సమగ్రమనిగాని, నిర్హుష్టమనిగాని నేను పొరపాటునకూడా 
వుకోను. ఇందులో నేను చేసిన పొరపాట్లను ఇతరులు ఎత్తిచూపాొలనీ, నేను “మిస్‌” చేసిన 
ఏదచందాలను ఇతరులు పూార్తిచెయ్యాలని నా కోరిక. 

ఇది “కన్యాశుల్కం”మీద విమర్శా, పరామర్శా ఎంతమాత్రమూ కాదు. “సంజీవనీ 
సఖ్య” అసలేకాదు. అయితే ఇది రాయడంలో నా ఉద్దేశంమటుకు “కన్యాశుల్కాన్ని” కొత్తగా 
వవేవాళ్ళకు హెచ్చు ఆనందం కలగాలనే. ఈ ఆశయం కొంతవరకైనా ఒనగూడితే నా 
షి ఫలించినట్టై. 

కొడవటిగంటి కుటుంబరావు 


(పథమాంకం 
కేవ సలం 
(= 

విజయనగరంలోని బొంకుల దిబ్బ. గిరీశం స్వగతంతో నాటకం ఆరంభనువుతుంది. పొత్రల 
స్తవరూపం స్వగతాల్లో వ్యక్తమైనట్టు సంభాషణల్లో వ్యక్తం కాకపోవచ్చు. గిరీశం ఎలాటివాడు 
నటానికి స్వగతాలను వరిశీలించాలి. 

“సాయకాలమైంది.” విజయనగరంలో గిరీశం సూర్యుడు అస్తమించబోతున్నాడు. 

“యిరవై రూపాయలు పట్టుకెళ్ళి డాన్సింగర్లుకింద ఖర్చు పెట్టాను”. గిరీశం వేశ్యాలంపటుడ 
డానికి ఎక్కడా సాక్ష్యం కనబడదు. అతను ఎరిగిన ఒక వేశ్యా మధురవాణేలాగుంది. . ఒక్క 
ఇన్సింగ్‌' గర్జిగురించే చెబుతాడు. 

“ఉదయం కథ ఆలోచిస్తే (వూటకూళ్ళమ్మ) యిటుపైన తిండిపె స్టేటట్టుకానరాదు.” 
రీశాన్ని విజయనగరంనుంచి గెంశే సమస్యల్లో మొదటిది తిండి, రెండోది డబ్బు “ఎటుచూసినా 


ందరికీ బాకీలే.” మూడోది సెక్సు, వెంకుపంతులుగారి కోడలికి లన్‌ లెటర్‌ రాసినందుకు 
సెప్పుడో ఒహాప్పుడు, సమయం కనిపెట్టి, దేహశుద్దిచేస్తారు.” తిండికీ, డబ్బుకూ, సెక్పుకూ 


న్వొాళుల్క అ: నూరేళ్ళ నమాలోచనం.. 


ప్రతిబంధకాలేర్పడినచోటు వొదలక గిరీశం ఏం చెయ్యగలడు - “శీఘ్రంగా యిక్కళ్ణించి 
బిచాణా యెత్తివెయ్యడ మే బుద్దికి లక్షణం.” 

Can love be controlled by advice? 

Will Cupid our mothers obey? 

It is women that seduce all mankind. 

గిరీశం ఇంగ్లీషు పొయెట్రీ చదవడమే గాక దాన్ని తన అనుభవానికి - ఆత్మ సమర్హనకు 
కూడా అన్వయించుకోగలడు. 

“(మధురవాణి) నేను యేమో ఉద్యోగాలూ ఊళ్యూయేలి తనతో వైభవం వెలిగిస్తాననే 
నమ్మకంతో వుంది. పూర్‌ క్రీచర్‌” గిరీశం భ్రమ. మధురవాణిని ఏ ఇతర పాత్రావపూర్తిగా 
అర్హంచేసుకో లేదు. 

..చదువు చెప్పే మిషమీద వీడితో (వెంకళేశంతో) వీడి ఊరికి వుడాయిస్తే చాలా 
చిక్కులు వదులుతాయి. విజయనగరం వదలాలనుకున్న క్షణంలో ఎక్కడికి పోవాలో గిరీశానికి 
తెలీదు. వెంకలేశాన్ని అంతదూరాన్న చూస్తూనే ఈ నిర్ణయానికి వస్తాడు. అతని బుద్ది 
ఇలాటి నిర్ణయాలు చెయ్యటంలో చాలా చురుకు. 

“అతను (వెంకటేశం మాస్టరు చెప్పేదంతా తప్పుల తడక. అది నేను న్యూస్‌ 
పేపరులో యేకేశాను” వీరేశరింగం పత్రికద్వారా చాలామందిని కడిగేశారు. ఆయనలాగా 
ఉపన్యాసాలివ్వటము, లోకం మరమ్మత్తు చెయ్యటమూ మొదలైనవాటిల్లో  గిరీశానికి చాలా 
గ్లామరున్నది. అయితే గిరీశానికి, రాజకీయాలలో కాకపోయినా రాజకీయ సంబంధమైన 
విషయాలను గురించి మాట్లాడటంలో గ్లామర్‌ ఉన్నది..... “కాలేజీలో నేను చదువుతున్నపుడు 
ది ఇలవెన్‌ కాజస్‌ ఫర్‌ ది డిజనరేషన్‌ ఆఫ్‌ ఇండియాను గూర్చి మాడు గంటలు ఒక్కదిగిని 
లెక్సర్‌ యిచ్చేసరికి ప్రాఫెసర్హు డంగయిపోయినారు."అలాంటి రాజకీయోవన్యాసాలు చెయ్యాలని 
గిరీశానికి మహా ఉన్నది. అందుకు తగినసత్తాయేఉం కే రాజకీయ రంగంలోకి దూకేవాడే. అది 
లేకనే తన లెక్సర్లన్నీ వెంకళుశందగ్గిరా, బుచ్చెమ్మదగ్గిరా యిస్తాడు. 

“వెంక: మూ తండ్రి... పాసుకాలేదంకు యెవికలు విరగాడతాడు. (కన్నీరు చేత 
తుడుచుకొనును 

గిరీశం: దటీజ్‌ టిరనీ - యిదే బంగాళీ కుర్రవాడవుతే యేంజేస్తాడో తెలిసిందా? తాతయేది 
తండ్రయేది కరవట్టుకొని చెన్దూలెక్కగెడతాడు.” 

గిరీశం “టిరనీ” సహించలేకపోవడం నిజంగానే కనవడుతుంది. అతను ఎవరినీ జత్తిడి చెయ్యడు. 
అతనిలో తిరుగుబాటున్నది. కుర్రాళ్ళంటే నిజమైన అప్యాయతున్నది. అతను వెంకటుశంతో 
మాట్లాడేవైనం (విషయంకాదు) స్నేహితుడితోనూ, సమానుడుతోనూ మాటాడినట్టుంటుంది. 
ఈ సద్గుణం మనకు కరటకశాస్త్రి శిష్యుడితో మాట్టాడటంలో కనిపిస్తుంది మళ్ళీ. 

“ఒక భయం మాత్రం వుంది. మీ వాళ్లు బార్చరస్‌ పీపిల్‌గదా, నన్ను తిన్నగా 
ట్రీట్‌ చేస్తారో చెయ్యరో.” గిరీశానికి పల్లెటూరివాళ్ళం'కేనూ, వాళ్ళ సంస్కారమం కేనూ 
అనుమానం ఉంది. అతను బొత్తిగా వట్నవాసం జీర్లించుకున్నట్టు కనబడతాడు. ఈ విషయం 
ముందు స్పష్టమవుతుంది. 

“యిన్నాళ్ళకి జంరుప్పోచ వినియోగంలోకి వచ్చింది.” గిరీశం ఏనాడూ ప్రాచీనావీతీ 
చేసుకున్న పాపానపోయినట్లు కనపడడు. శుద్ద (శోత్రియుల కుటుంబంలో పుట్టి అతను 


లం 


తద్దినాలూ అవీ కూడా పెట్టలేదన్నమాట. ఆ కాలానికి అది పెద్ద రిపారమే. 
“ధియాసఫస్తులు చెప్పినట్లు మున ఒల్లు కస్తము అన్నిటికీ యేదో ఒహ (ప్రయోజనం 
ఆలోచించే మనవాళ్ళు ఏర్పరిచారు.” పాత ఆచారాలను *రాషనలెజ్‌” సేవాళ్ళమీద దెబ్బ. 
కాకా 
గిరీశం జంర్యుప్పోచని వినియోగించింది అసత్య(ప్రమాణం చెయ్యటానికే. 


688 jam కన్యాశుల్యం: నూరేళ్ళ సృనాలోచనం... 


“యిక మధురవాణి యింటికి వెళదాం. చుక్‌ హే వైల్‌ ది పన పెన్న అన్నాడు.” తానన్న 


మాటల్లో ఐరనీ ఉన్నట్టు, పాపం, గిరీశం ఎరగడు. అప్పటికే సాయంకొలమై చాలాసేవయింది. 
సూర్యుడు అస్తమిం ఉండాలి. 


ఏవ బలం: 
మధురవాణి యింట్లోగది 


మధురవాణి... మొగవాడికయినా ఆడదానికయినా నీతి ఉండాలి. తాకవద్దంటే చెవిని 
పెట్టరుగదా? 

రామప్పంతులు బుగ్గగిల్లినమాత్రాన మధురవాణి ఎందుకింత రాడ్డాంతం చేస్తుంది. రానుప్పం 
తులామెకింకా డబ్బివ్వలేదు. అందుచేత కావచ్చు. మధురవాణి డబ్బుదగ్గిర ముఖ్యంగా విటుల 
డబ్బు దగ్గిర, ముఖ్యంగా విటుల దగ్గిర, చాలా నిక్కచ్చి మనిషి. తన వృత్తిని ఇతరులు అలుసుగా 
చూడనివ్వదు. అందుకే, “వేశ్య అనగానే అంత చులకనా వంతులుగారూ?' అంటుంది. 

మధు..... “నన్ను యిన్నాళ్ళూ ఆ మహారాజు (గిరీశం) పోషించాడుకాడా? మీరంతకన్నా 
రసికులయినా, నా మనస్సు మీరు యంత చూరగొన్నా, ఆయనయెడల విశ్వాసం నాకు మట్టుకు 
వుండొద్దా?” మధురవాణి అనే ఈ మాటలన్నీ నిజానికి మాయమాటలే: రామప్పంతుల్ని 
బోల్తాకొట్రించడానికి యెంచి, తూచి వాడినది. మధురవాణి మాట రామవృంతులుమీద 
(బ్రహ్మాస్త్రం లాగా పారుతుంది. “నీవు సానివాళ్ళలో తప్ప వుట్టావు” అంటాడు రామప్పంతులు. 

మధురవాణి ఒకరిముందు ఒక పొత్రధరించి నప్పుడు దానికి పూర్తిన్యాయం చేకూర్చుతుంది. 
ఎక్కడా తొస్సుపోనివ్వదు. రామప్పంతులు డబ్బిస్తూ చెయ్యివట్టి లాగేసరికి, చెయ్యివిడిపించుకుని, 
నోట్లు అవతల పారేసి, దూరంగా వెళ్ళి, కోపంతో, “మీతో కాలక్షేపం చెయ్యటం కష్టం, ఒక 
నిర్ణయంమీద నిలతని నమునిహిని యెవంన్నమ్మను?” అంటుంది. నిజానికి నిర్ణయం మధురవాణిది, 
రామప్పంతులుది కాదు. అయినా అతగాడు, “క్షమించు, అపరాధం,” అంటూ నోట్లు తీసి 
చేతికిస్తాడు. 

డబ్బు తీసుకుంటూకూడా మధరవాణి, “నేను డబ్బు కక్కుర్తి మనిషిని కాను” అంటూ 
డబ్బు రామప్పంతులు కివ్వబోయి, రామప్పంతులు చేత, “వద్దు, వద్దు, వద్దు” అనిపించుకుని, 
“లెక్క పెట్టిచూసుకో,” అన్నందున అతడిచేత చిన్న సంజాయిషీ చెప్పించుకుంటుంది; అంతచిన్న 
వూటకూడా ఆమె పడదు. 

తరువాత గిరీశం వచ్చాక అతన్ని తాకనివ్వదు. నిజానికి మధురవాణి అలా చెయ్యటంలో 
ప్రత్యేకమైన విశేషం ఏమీలేదు. అతని నుంచి రెండు వందలు తాను పుచ్చుకుని ఉన్నది. 
రామప్పంతుల్నే తాకనిచ్చింది కాదు. గిరీశాన్ని ఎలా తాకనిస్తుంది? అయినప్పటికీ రామప్పంతులు, 
“చబాష్స్క్‌ యేమి నీతయిన మనిషి యిది?” అని మెచ్చుకుంటాడు. ఇందులో రామప్పంతులు 
మందబుద్దే మనకు కనిపిస్తుంది. 

గిరీశం “మైలపడితే స్నానంచేసి వేగిరం రా” అన్నప్పుడు మధురవాణి “యివ ఎాడేం తొందర, 
తలంటుకుంటాను” అనటంలో “నీవ్యవహారం కడిగేసుకంటాను,” అన్నధ్వని లేకపోలేదు. 

గిరీశం: “కలా గులో మూ యింగ్లీషు వారికి లక్ష ్యంలేదు,” అంటాడు. అతను తాను 
వీలుదొరికినప్కడల్లా తెల్లదొరను మెచ్చుకోవటమేగాక, తాను ఈ దేశంలో తప్పబుట్టిన తెల్లవాణ్ఞని 
కూడా అనుకున్నట్టు (వ్రవరిస్తాడు. అందుకే తనమీద “ఘోరమైన అబద్దాలు చెప్పినవాళ్ణో 
పిస్తోలుతో వొళ్ళు తూటుపడేటట్టు కొడతాన”ని రంకెలు పెడతాడు. 


ఈ రంగంలో మధురవాణి రామప్పంతుల్నీ, గిరిశాన్నీ కూడా పిల్లిఎలుకలతో ఆడుకున్నట్టు 
ఆడుకోవటం గమనించదగినది. గిరీశం మాటకారితనం ఆమె ముందు ధూపొనికి రాకుండా 
పోతుంది. రామప్పంతులు ప్రాణాలు క్షణక్షణమూ పిచపిచలాడుతూనే ఉంటాయి. 


గిరీశంకూడా మంచంకింద దూరాక రామప్పంతులు తన పిరికితనాన్ని స్పష్టంగా బయటపె 
ట్టుకుంటాడు. “నువ్వురా, బాబూ, దీన్నుంచుకున్నావు? అలా తెలిస్తే నే రాకపోదును సుమా! 
అంటాడు.” “రెండువందలు దొబ్బిందిరా బాబూ” అని నుధురవాణిమీద ఫిర్యాదుకూడా చేపాడు. 
“నువ్వులేం జాగర్త చేశారా?” అని గిరీశం అంటే, ఆ డబ్బు తిరిగి నొస్తుందనుకుంటున్న 
వాడిలాగా అంతేనా? అంటాడు. 

రామవ్నంతులు పిరికితనంలో కూడా జాగ్రత్త వున్నది. తాను మధురవాణిని ఉంచుకోబోతున్న 
సంగతి కి అంతు చిక్కనివ్వడు. 

గిరీశం రానుప్పంతులు నెత్తిమీద కొట్టి పారిపోయాక నుధురవాణి రానుప్పంతుల్ని కౌగలించుకొని 
తల ముదైట్టుకుని, చేతరాసి సమదాయిస్తుంది. “దొంగ దెబ్బ కొట్టనవాడిదే అవమానం 
మీదికాదు,” అంటుంది. ఆమె డబ్బు ఆమెకు ముట్టిపోయింది. 


ద్వితీయాంకం 


కేవ స్తలం: 
కృష్ణారాయపురంలో అగ్నిహోత్రావధాన్లు ఇల్లు 


అగ్నిహోత్రావధాన్లు.... వద్దు వద్దంటూంశేు (వెంకశేశాన్ని) ఈ యింగిలీషు చదువులో 
పెట్టాన్‌.... 

వెంకశేశం వేదపారాయణ చేస్తూ జంరూలు వడుక్కోకుండా ఇంగ్రీృ చదువులో 
(ప్రవేశించటానికి కారణం తల్లి వెంకమ్మ, అన్నమాట. 


అగ్ని: “మెరక పొలం శిస్తంతా వాడికిందయిపోతూలదిలో 


అదీ అగ్నిహోత్రావధాన్లు అసలు బెంగ. కాని ఎంత పిసినారి అయినా తన దౌర్చల్యాన్ని 
దాచడానికి ఏదో సాకు వెతుకుతాడు. అందుకే, 

అగ్ని: మనకీ యింగిలీషు చదువు అచ్చిరాదని చెబితే విన్నావు కావు. మా పెద్దన్న 
దిబ్బావుద్దాన్లు కొడుకుని యింగిలీషు చదువుకు పార్వతీవురం వంపించేసరికి వూస్మ్రంవచ్చి 
మూడ్రోజుల్లో కొస్టేసింది. బుచ్చబ్బి కొడుక్కి యింగిలీషు చదువు చెప్పిడ్దావంనుకంటూండగా నే 
చచ్చినంత ఖాయలా చేసింది. 

అవతలివాళ్ళు ఆలోచించలేని వాళ్ళయితే ఈ మాత్రపు దాఖలాలతో బెదిరిపోదురు. ఇంగ్లీషు 
చదువు ప్రాణంమీదికి తెస్తుందని రుజువైనట్టే; 

కాని వెంకమ్మ అంత పిచ్చిదికాదు. తన మొగుడివన్నీ “వోఘాయిత్తం మాటలు” డబ్బు 
ఖర్చయిపోతుందని మీకు బెంగ, మొన్న మొన్న మన కళ్ళెదుట మన వాకిట్లో జుట్టు విరబోసుకు 
గొట్రికాయలాడిన నేమానివారి కుర్రాడికి మునసబీ అయింది కాదూ?” 

దానికి అగ్నిహోత్రావధాన్లు ఏం చెప్పగలడు? “వున వెధవాయకు చదువొచ్చేదేం కనబడదుగాని 
వ్లుస్తకాలంకిందా, జీతంకిందా యిహ నాలుగేళ్ళయేసరికి మన భూమి కడతేరిపోతుంది.” అంటాడు. 

ఇక్కడొక సందేహం. వెంకళేుశంకింద కుడు తప్పాడు. ఈయేడు తప్పాడు. దానికి గిరీశం 
ఎంత వరకు బాధ్యుడన్న అనుమానం కలిగి తీరుతుంది. మన కళ్ళెదుట గిరీశం వెంకళేశంతో 
జరిపిన సంభాషణలో కుర్రాడి చదువుకు దోహదం చేసేది ఒక్క ముక్కకూడాలేదు. “మీ వల్ల 
సాకు ఒచ్చిందల్లా చుట్టకాల్చడం ఒక్క లు. పాఠంచెప్పమంళు యెవ ఎదో కబురు చెప్పడవేగాని 
ఒకమారయినొ ఒక్కముక్క చెప్పన పొవాన్ని పొయినారూఐ౫ అని వెంక శం గిరీశాన్ని 


దెప్పనే దెప్పాడు. “నాతో మాటాడ్డవే ఒక ఎడ్యుకేషన్‌ ” అని బుకాయించినా అది అర్హం 
లేని బుకాయింపే. 


కనాబ్టాశుల్మ ౦: నూరేళ్ళ నమాలోచనం... 


అయితే గిరీశానికి కొంచెం బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ ఇవ్వొచ్చుననిపిస్తుంది. వెంకలేశం చురుకై 
నవాడుకాడు. భయంకరుడైన తండ్రినిచూసి ఉచ్చపోసుకుంటూ, తల్లినిఆశయించి సపెరిగినవాడు. 
అలాటివాడి బుద్ది చురుకుగా పనిచెయ్యదు. నాటకం మొత్తంమీద వెంకలేశంలో చురుకన్నది 
కాగడాన వెతికినా కనబడదు. గిరీశం చేత (ప్రైవేటు చెప్పించుకోకుండా వాడు ఒక క్లాసు 
రెండేళ్ళక్కూడా పాసుకాలేడం టే వాడి తెలివి తెలుస్తూనే ఉన్నది. వాడు గిరీశానికి ఎందుకలా 
అతుక్కుపోయినాడోకూడా మనం ఊహించవచ్చు. వాణ్ణి తమతో సమంగా చూస్తూ మాట్లాడి, 
నీ కున్న లాంగ్వేజి నీ మాస్టరు కుందీ? అని ఆత్మవిశ్వాసం కలిగించేవాడు గిరీశం ఒక్కడే. 

యదాలావంగా ఈ నాటకం చదివినా, చూసినా వెంకమ్మ వాట్టు మృణ్మయ పొత్రలాగా 
కనిపిస్తుంది. కారణం, ఆమె ఏ సన్నివేశంలోనూ ప్రముఖంగా రాణించదు. ఏ ఘటనకూ 
దోహదం చెయ్యదు. కొని ఆమె స్తబ్దు ఎంత మాత్రమూకాదు. ఆశావాది. “మనవాడికో 
మునసబీ అయినా పోలీసు వనైనా ఐతే రుణాలిచ్చి ఈ అస్టరారం భూవు లన్నీ కొనేస్తాడు” 
అంటుంది. “మీలాగేవాడూ జంరూలు వొడుక్కుంటూ బతకాలనుందా యేవిటి” అని భర్తని 
నిలదీసి అడుగుతుంది. “మీకంత భారవననితోస్తే మావాళ్లు నాకు వసుపూ కుంకానికి ఇచ్చిన 
భూవమ్మేసి కుర్రాడికి చదువు చెప్పిస్తాను” అంటుంది నిబ్బరంగా. 

“నీ భూవెందుకమ్మాలమ్మా? మన సొమ్ము చెడతిని కొవ్వున్నాడు. అతడే పెట్టుకుంటాడు” 
అని కరటకళశా,స్తి, అన్నమాటను బట్టి అగ్నిషోత్రవధాన్లుకు ఉన్నదంతా భార్య తాలూకుదేవనీ, 
అందుకే వెంకటశం చదువు విషయంలో వెంకమ్మ మాట నెగ్గిందని తెలుస్తుంది. ఆను 
అత్తవారి సొమ్ము “*చెడొతిన్న వాడై వుండి కూడా అగ్నిహోత్రావధాన్లు తన ఇద్దరి కూతుళ్ళనూ 
డబ్బుకాశపడి అమ్మచూడటం చూస్తే అతగాడు ఎంతమానవతాహీనుడో తెలుస్తుంది. ఆయన 
తన బావమరిది మాటను అబద్దంచెయ్యలేక, 'పెళ్ళాంమీద ఎగిరిపడుతూ, “నన్ను ఆక్రేపణ 
చేస్తావే? యీ మారంశు నీ అన్నవున్నాడని వూరుకునేదు లేదు.” అంటాడు. 

కొడుకును చూస్తూనే అగ్నిహోత్రావధాన్లు అనే మొదటిమాట! వెధవాయా యీమారైనా 
పాసయినావా? దీన్ని గిరీశం వెంకళేశంతోఅన్న మొదటి మాటతో పోల్చుకుంటే రెండుపాత్రల 
మధ్యా తేడా తెలుస్తుంది. యేమిచోయ్‌ మై డియర్‌ షేక్‌స్పియర్‌, ముఖం వేలవేసినావ్‌? 

గిరీశం అలా పలకరిస్తే నదురూ బెదురూ లేకుండా, “ఇక మీర్నాతో మాట్లాడకండి. అన్న 
వెంకటేశం తండ్రి ప్రశ్న వినగానే తెల్లబోయి చూస్తాడు. రెండు రియాక్షన్లూ చాలా కరెక్టుగా 
ఉన్నాయి. మరుక్షణంలో, బుద్దికి దున్నపోతు అనదగిన అగ్నిపోత్రావధాన్లు గిరీశాన్ని అపార్తం 
చేసుకుని “*గూబ్బగల గొడతాను” అన్నవ డు వెంకటేశం తల్లి కేసి తిరిగి, “అమ్మా యీ 
య్నే నాకు చదువుచెప్పే మాష్టారు” అనటంకూడా చాలా కరెక్టుగా ఉంది. అగ్నిపోత్రావధాన్లు 
కొడుకును (ప్రశ్నించగానే తెల్లబోయిన వెంకలేశాన్ని కమ్ముతూ గిరీశం. “పాసయినాడండి, 
ఫస్టుగా పాసయినా” డనటం గిరీశంలోని మంచితనాన్ని ఎంత బాగా నిరూపిస్తుందో, “నేను 
చాలా [శ్రమపడి చదువుచెప్పానండి” అనటం అతని స్యార్గాన్ని అంతబాగానూ సూచిస్తుంది. 

(ఆ మాటకు వస్తే “కన్యాశుల్కం”లో సమయానుకూలంగా స్వార్ధం వ్రదర్శించని పాత్ర 
అంటూ లేనేలేదు. అందుకే ఆ పాత్రలు అంత స్వాభావికంగానూ, సజీవంగానూ ఉన్నాయి 

తనను చూస్తేనే “గూబ్బగలగొడతాను” అన్న అగ్నిహపేత్రావధాన్లును గిరీశం చాలా నాజూగ్గా 
అవమానిస్తాడు. అతను కరటుకశాస్త్రులుద్యారా అగ్నిహోక్రావధాన్లకు ఒక అస్తిత్వం కలిగించడమే 
గాక, కరటకశా,స్త్రులును ఊపిరాడకుండా పొగిడేస్తాడు: ఆయనను ఘనంగా మెచ్చుకున్న డిష్టీ 
కలెక్ల్షరునుకూడా ఆకాశాని కెత్తేస్తాడు. 

అగ్నిహోత్రావధాన్లుకు గిరీశంచేసిన అవమానం అర్హమయిందనుకోవటానికి అవకాశం లేదు. 
గిరీశం చెప్పేది అతగాడికి “శషభిషలు గా వినిపిస్తాయి”. “ఇతడి వైఖరిచూస్తే యిక్కడే 
బసచేసేటట్టు కనపడుతూంది. మా యింట్లో భోజనం యంతవమాత్రం వీలుపడదు.” అంటాడు. 


కన్వాళుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


ఇంటికివచ్చిన మనిషితో ఇట్టా మాట్లాడే పశువ్రవృత్తివెనక సరయిన “ఇన్‌ స్టింక్ట్‌” ఉండటం 
గమనించదగినది. గిరీశం అగ్నిహపోత్రావధాన్ల యింట బసచెయ్యటానికే వచ్చాడు. 

అగ్నిహే(త్రావధాన్సు అక్కడితో ఆగక, పుస్తకాలు వదిపాను రూపాయలవుతుందని చెదితే, 
ఒక్క.  దమ్మిడీయివ్వను. వీళిద్దరూ కూడి ఆ రూపాయలు పంచుకుతినేటట్టు కనబడుతూంది. 
అంటాడు. అదీ నిజమే. 

ఆ మాట అంతగురిగా తగలటంచేతనే గిరీశం ఆక్రేపణ (కరటకశాస్త్రికి) తెలిసి, “నేను 
యిక యిక్కడ వుండడం భావ్యంకాదు. శలవు పుచ్చుకుంటాను.” అంటాడు. 

గిరీశం ఎత్తుపారి, చెంకమ్మా, కరటకశా,స్త, కూడా అతని పక్షమై మాట్టాడతారు. 
కరటకశా,స్తి, అగ్నిపోత్రావధాన్తను పట్టుకుని, “కుర్రాడికి రవ్వంత చదువు చెప్పించడానికింత 
ముందూ వెనుకా చూస్తున్నావ్‌. బుచ్చమ్మనమ్మిన పది హేను వందల రూపాయ లేంజేశావ్‌ ?” 
అని అడుగుతాడు. 

గిరీశం యింకా బుచ్చమ్మను చూడలేదు. అయినా ఈ మాటకు దిమ్మెరపోయి, సెల్లింగర్హ్స, 
డామిట్‌! అనుకుంటాడు. అతని సంస్కారానికది భయంకరంగా కనిపించింది. 

అగ్నిహోత్రానధాన్లుకు, కరటకశాస్త్రికి మధ్య వాగ్యుద్దం సాగుతుంది. అందులో అగ్ని 
హోత్రావధాన్లు చిత్తుగా ఓడిపోతున్న "సైకలాజికల్‌ క్షణంలో గిరీశం బ్రహ్మా.స్త్రంవేసి, క్షణంలో 
ఆ గేదెగొడ్డు లాటివాణ్లి పెంపుడుకుక్క లాగా చేసేస్తాడు. 

తమరేనా నులక అగ్నిహోత్రావధాన్లుగారు! ఎంత కుంటి ప్రశ్న! ఆయనపేరు తనకు అది 
వరకే తెలుసునని అంతకుముందే బయట పెట్టాడు. ఆయన ఇంటిపేరు నులకవారని అది 
వరకు తెలియకపోతే ఇప్పడు అకస్మాత్తుగా తెలియటానికి అవకాశంలేదు. అయితే గిరీశం ఆ 
(పశ్నవేసి ఆగలేదు. “యీ పబ్జని జటలో తనుంతటనారు లేరని రాజను పాంద్రవరంలో 
మా వాళ్ళనుకునేవారు. ” అంటాడు. 

“పాటిగారాప్పంతులు” నౌకరు దగ్గిర జంరుప్పోచ వినియోగానికి వచ్చినట్లుగానే, చిన్నతనంలో 
(శోత్రియకుటుంబంలో పెరిగి ఘనా, జటా వగైరాలు పరిచయం కావడం అగ్నిహోత్రావధాన్లుని 
“దిన్‌ "చెయ్యటానికి పనికి వచ్చింది. దీన్‌ అయిపోయి అగ్నిహోత్రుడు, “మీది రామహేంద్రంషండీ! 
ఆ మాట చెప్పారు కారేం? రామావుధాన్లుగారు బాగున్నారా” అంటాడు. 

“రామావుధాన్లుగారు బాగుండటమే కాదు. ఆయన సాక్షాత్తూ గిరీశం మేనమాంవ! 
గిరీశం మహోరాజావారి దర్శనం చేసినదానికన్న కూడా ఇది గొప్ప రికమెండేషన్‌!” యనరో 
తెలియకుండా అన్న మాటలు గణించకండేం? అని అగ్నిహోత్రుడు తనకు చాతనైన ధోరణలో 
గిరీశానికి అపాలజీ కూడా ఇచ్చుకుంటాడు. గిరీశం చాలా (గేస్‌ఫుల్‌గా “తనువంటి "పెద్దలు 
అనడం” మాలాంటి కుర్రవాళ్ళు పడడం విధాయకమే గదండీ, అంటాడు. అయిదు నిమిషాలకింద 
“దిసీజ్‌ బార్చరస్‌!” అన్నది తాను కానట్టు. 

సూక్ష్మబుద్ది అయిన కరటకశా,స్త్రులు మాత్రం గిరీశానికి ఒక సర్రిఫిక3ట్‌ పారేస్తూ 
“యిన్నాళ్ళకి మా అగ్నిహోత్రుడికి తగినవాడు దొరికాడు” అనుకుంటాడు. 

(ఇక్కడ నాకొక అనునూనం. ఎవరన్నా “ఎంబరాస్‌ి” అయితే గిరీశం సహించలేడా? 
అతను తన “ప్రియశిష్యుడు” వెంకకేశాన్ని ఆదుకున్నట్టుగా నే అగ్నిహోత్రావధాన్లును కూడా 
ఎందుకాదుకున్నాడు?) 

వెంకమ్మ: “మా అబ్బాయీ, మీరు ఒక పర్యాయం యింగిధీషు మాట్లాడండి బాజ్ల్రా.” 

తన కొడుకు ఇంగ్రీషు మాట్లాడితే వినాలని వెంకమ్మ ఆరాటం. అందుకనే ఆమె అబ్బాయి 
మూట ముందు అని వుండవచ్చు. 

నోటికి వచ్చిన ఇంగ్లీషు ఇద్దరూ పేలితే తట్టుకునేవాళ్శు లేరు. “అబ్బీ, ఒక తెనుగు పద్యం 
చదవరా” అని అడిగేవాడు కాదు కరటకశా స్త్రి. బెంకకుశం “పాగ చుట్టుకు సతిమోవికి” 
అన్న వద్యం ఎత్తుకోగానే “శభాష్‌” అన్నది కూడా కరటకశా స్తే. అగ్నిహోత్రుడు ఎద్దు 


కన్యాశుల్తు అ: నూరేళ్ళ నమాలోచనం... 


మొద్దు స్వరూవంలాగ చలించడు. వద్యాలకు అర్ధం చెప్పరని, యిప్పటి మట్టుకు వేదంలాగా 
భట్టీయం వేయిస్తారని గిరీశం అనగానే అతగాడు తృప్పిపడిపోతాడు. “వెంకటేశం చదువును 
సరీగా అంచనా కట్టినర్చే, గిరీశాన్ని అంచనాకట్టు కరటకశాషస్త్రి “తర్జ్టిదు మా చక్కగా వుంది, 
వీణ్ణి  పెందరాళలే “తోవ పెట్టకపోతే మోసం నస్తుంది ” అనుకుంటోడు. అయితే ఆ మోసం 
తప్పించే అవకాశం అతడికి లేకుండా పోతుంది. అతనికా అవకాశం లేకుండాచేసి, ఇంత 
నాటకమూ జరగనిచ్చిన పుణ్యం కట్టుకున్నవాడు అగ్నిపోత్రావధానే. 


అగ్నిహో[తావధాన్లు సుబ్బిని పద్దెనిమిది వందలకు లుబ్బావధాన్గుకు అమ్ముతున్నట్టు బయట 
పడగానె గిరీశం, తన  కెందుకని ఊరుకోక, వరోపకార బుద్ది బక పెడతాడు; “లుబ్బావధాన్లు 
మా పెత్తల్లి కొడుకండి. తమతో సంబంధ వంటే నాకు సంతోషమే గానండి ఆయనకు 
అరవయ్యేళ్ళు దాటాయండి. ఏదేంచయినా సెల్లింగ్‌ గరల్‌ స - అనగా కన్యాశుల్కం డామిట్‌ 
యంత మాతం కూడదండి...సావకాశంగా కూర్చుంలు కన్యాశుల్కం కూడని పనని తమ 
వేతనె వొప్పిస్తాను. |] 


గిరీశం నోరు మెదపనవసరం లేని స్థితిలో ఈ మాట అన్నాడంట అతనిలో ఉన్న ఏదో 
సంస్కారం అతన్ని మాట్టాడించిందనక తప్పదు. తన స్వార్ధానికి సంస్కారం అడ్డురానప "డు 
తను ఆ సంస్కారాన్ని వ్యాప్తిచెయ్యటానికి ఇన్‌స్టై స్టెంక్రిన్‌ గా వనిచేస్తాడు. లాభ నష్టాలు రీజు 
వేసి, తనకు తన సంస్కారమే అడ్డొచ్చే పరిస్థితిలో ఆ సంస్కారాన్ని వెనక పెట్టనూ గలడు. 
నాకేం తోస్తుందంశేు - స్వార్ధం కలిసి వచ్చినచోట సంస్కారాన్ని ఆశ్రయించే వాళ్ళకన్న 
గిరీశం నిజాయితీ మనిషి (ఉదాహరణకు, డబ్బాశతో విధవా వివావోలూ, వర్ణాంతర వివాహాలూ 
చేసుకునేవాళ్ళకంకు గిరీశం చాలా మేలు). 


గిరీశం ఈ మాట అన్నమీదట కరటకశా స్త్రి రెచ్చిపోయి. “బావా, యూ సమ్మంధం 
చేస్తే నీ కొంవకి అగ్గెట్టేస్తాను” అంటాడు. 


కొని అగ్నిపోతావధానులు (కరటకశ్ళా స్త్రి చెప్పినట్టు) “వొట్టి మూర్థవు గాడిదకొడుకు. 
యెదురుచెప్పినకొద్ది కొరైెక్కు తాడు.” 

“అన్నయ్యా! ఈ సమ్మంధం చేసే నేన్నుయ్యో గాయో్యో చూసుకుంటాను. పెద్దదాన్ని 
రొమ్ముమీద కుంపట్టాగ భరిస్తునే వున్నాం. .నే బతికి బాగుండాలంటే ఈ సమ్మంధం 
తప్పించు.” అని వెంకమ్మ ఆరాటపడితే, కరటకశాస్త్రి సైతం “యేం చేయగలుగుతానని 
నీకు భరోసా చెప్పను? యేమీ పాలుపోకుండా ఉంది.” అన్న సమయంలో గిరీశం, కణమా - 
మీరు ఎందుకిలా విచారిస్తారు? అవుధాన్లుగారు సావకాశంగా వున్నప్కడు ఒక గంట కూర్చుంకు 
డబ్బుచ్చుకు ముసలివాళ్ళకు పెళ్ళి చెయ్యడం దౌర్దన్యవంని లెక్చరిచ్చి మనసు మళ్ళిస్తాను” 
అంటూడు. 

ఇందులో చాలా ఇమిడిఉన్నాయి- అగ్నిహేత్రావధాన్లు దున్నపోతన్నది పూర్తిగా అవగాహన 
కాకపోవటమూ, లెక్చరిచ్చి ఇతరులను మార్చటంలో తనకు గల అపార [ప్రావీణ్యంపై విశ్వాసమూ, 
వెంకమ్మ మనఃక్ష్తేశం సహించలేక పోవటమూ-వీటితోబాటు. చిత్తశుద్ది కూడా. 

గిరీశం చూపిన “సింపతీ” వెంకమ్మ మీద వని చేస్తుంది. బాబూ, అతను మీ మేనత్త 
కొడుకైతే మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరు వెళ్ళి ఆ అయ్య మనసు మళ్ళిస్తురా, నా చర్మం 
చెప్పులు కుట్టిస్తాను” అంటుంది. ( పెత్తల్లి కొడుకన్నది ఆమెకు ఆందోళనవల్ల తలకెక్క_ లేదు.) 

కరటకశా స్త్రి, ఒక్కడే గిరీశాన్ని pe సరిగా అంచనావేసి ఉండటం చేత అతనిపై 


నమ్మకం "పెట్టుకోక వెంకమ్మను అటుగా తీసుకొని పోయి ఏదో సలహా ఇస్తాడు. అగ్నిపోత్రుడ్ని' 
ఉపన్యాసాలు మాటలు) కదరించవని కూడా అతనికి తెలుసు. 


బహుశా వెంకశేశానికూడా తెలుసునేమో. “మావారికి లెక్చరివ్వటానికి కత్తి కఠారీ 
నూరాలి” అని గిరీశం అంటీ వెంకటేశం “మీ లెకృరుమాట అలా వుణ్ణేండి గాని యో 


కన్యాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం.. 


గండం గడిచింది గదాయని సంతోషిస్తున్నాను. అని అంటాడు. (సుబ్బిని ముసలివాడికి 
అమ్ముతున్నారన్నది వాడికి వట్టకపోవడం కూడా ఉండవచ్చు.) 

ఇక్కడ (ఇపుడే) గిరీశం అగ్నిపోత్రావధానులుకు మామ వరస పెట్టడం యాదృచ్చికం 
అయివుండాలి. సుబ్బి పెళ్ళి అతడి వరస అన్నతో ఖరారయాకా, బుచ్చమ్మను లేవదీసుకు 
పోయి పెళ్ళాడదలుచుకున్నాక ఈ వరసకు సార్హక్యం వస్తుంది. కావి అతనింకా బుచ్చమ్మను 
చూడనన్నా లేదు. రెండో వైపు లుబ్బావధాన్లుకు సుబ్బి నిచ్చే ప్రయత్నం పడగొట్టు ధోరణిలోనే 
ఉన్నాడు గిరీశం. 

తాను “పొబన్లల్‌”గా గొప్ప పాలిటీషయన్నని గిరీశానికి నమ్మకం. “పూజా పునస్కారాలు 
లేక బూజెక్కున్నాను గొని మన కం(ట్రేయే ఇండిపెండెంట్‌ అయితే గ్లాడ్‌స్రన్‌ లాగా దివాన్లిరీ 
చలాయిస్తును” అంటాడతను. 

అప్పారావు గిరీశం చేత సీరియస్‌గానే ఈ మాట అనిపించినట్టు నాకు తోస్తుంది. గిరీశం 
పాత్రను శ్రద్దగా గమనిస్తే అతను ఓ అరశతాబ్దం ముందు పుట్టినవాడని తోస్తుంది. అతని 
శక్తులు సక్రమంగా ఉపయోగవడటానికి తగిన సాంఘిక వాతావరణం లేదు. ఇప్పుడు దేశం 
సతం|త్రమయింది. అనేకమంది దివాన్లిరీలు చలాయిస్తున్నారు. వారిలో గిరీశానికున్న జిత్తులలో 
గాని, యుక్తులలో గాని సగం ఉన్న వాళ్లెంతమంది అన్నది చర్చనీయాంశం. తన కనీస 
సుఖంకోసం గిరీశం పడినపాట్లు చూస్తే మనకు న్యాయంగా జూలే కలగాలి. 

ఆ వెంటనే అతడు బుచ్చెమ్మను చూస్తాడు. “పొ బ్యూటిపుల్‌! యనా 'స్పెనైడ్‌ !” 
బుచ్చెమ్మ అందం గురించి గిరీశం తప్ప మరెవరూ మాట్లాడరు. అతను అనేక పర్యాయాలు ఆమె 
అందాన్ని వ్రస్తావిస్తాడు. నాటకం మొత్తం మీద గిరీశం ఒక్కడే నిజమైన సౌందర్యోపాసకుడుగా 
కనిపిస్తాడు. స్వగతంలో కూడా. “యేవిం చక్కదనం! యీ సొంపు యక్కడా చూళ్ళేదె!” 
అనుకుంటాడు. 

“మీ ఇంట్లోనే ఓ అన్హార్ట్యునేట్‌ బ్యూటిఫుల్‌ యంగ్‌ విడో వుందటోయ్‌! యేమి దురవస్త్ర, 
మై హార్ట్స్‌ మెల్ట్స్‌. నేనే తండ్రినైతే యీ పిల్లకి విడోమారియేజ్జేసి శాశ్వతమైన కీర్తి సంపాదిస్తును.” 
అని వెంకళలేశంతో అంటాడు. ఈ మాటలు పూర్తిగా మనస్పూర్తిగా అన్నవి కాకపోవచ్చు. 
ఎందుకం కు మరుక్షణమే తనలో “పెద్ద కాంపీనుకి అవకాశం యిక్కడకూడా దొరకడం నా 
అదృష్టం.” అనుకుంటాడు. అయినప్పటికీ గిరీశం హార్ట్స్‌ మెల్‌ అయిందనుకొనటానిక్కూడా 


వీలుంది. అవతలివాడు వెంకళశ్రుశమేగాని మరొకడు కాడు. 
౨వ సలం 
ననా 
దేవాలయం. పువ్వుల తోటలు మండపం మీద శిష్యుడు 


శిష్యుడికి సంస్కృతం చదువుతో మొహం మొత్తింది. వాడికి అందులో భవిష్యత్తు 
కనబడలేదు. “పని కొచ్చేముక్క ఒక్కటీ ఈ పుస్తకంలో (కుమారసంభవములేదు. నాలుగంకెలు 
బేరీజు వేయడం. వొడ్తీరాసి కట్టుడం కాళిదాసుకేం తెలుసు? తెలవాడిదా మహిమ. దీ పట్నం 


యెక్కడుందో, యేకొండ లెక్కడున్నాయో అడగవయ్యా గిరీశం గార్నీ నిలుచున్న పాట్న 
చెబుతాడు.” 


గిరీశం (పభావం శిష్యుడి మీద కూడా వడింది. ఒక్ళుక్క రకం మనిషి తన (ప్రభావాన్ని 
చుటూ వున్న వాళ్ళ మీద పరవకుండా క్షణం ఉండలేడు. గిరీశం ఆ రకంమనిషి. అందు 
మాట్లాడటం మొదలుపెడితే ఆవలేడు. 


“ముదైట్టు కున్నాడటోయి ముండా కొడుకు ముక్కట్టు కున్నాడు కొడూ?” ఇది శిష్యుడి 
వయస్సు సూచించేమాటు. 


శిష్యుడిలో హాస్య ధోరణి ఉంది. కరటకళ్ళాస్త్రి, గొప్ప విదూషకుడే అయి ఉండవచ్చు. 


కన్య్యాశులుం: నూరేళ్ళ సమాలోచనం... 


కాని ఆ పాత్రలో మనకు హాస్యం అంతగా కానరాదు. కాని శిష్యుడు హాస్యగాడే! కొత్త శోకం 
చదవమంచు ఆస్త్యు త్రరస్యాం చదివి మొదటకొచ్చివేమంశు, “మొదలూ కొసా వాక్కలాగే 
కనబడుతోంది” అంటాడు. పోనీ, మొదణ్ణించీ చదువుదామం టీ, “చదివి యేం లాభవుంది 
ఈ శ్లోకం శుద్ద అబద్దమట” గిరీశం గారు చెప్పాడంటాడు. 

ప్రచారంలో ఆరితేరిన గిరీశం హిమాలయాలు సముద్రాలను అంబు రూళ్ళకరలాగా (మన 
దండం) లేదని మాప్‌లో శిష్యుడికి చూపించాట్టు! గిరీశం ఓపికను మెచ్చుకోవాలి. గిరీశం 
శిష్యుడితో ఎంత విస్త్రృతంగా బాతాఖానీ వేసింది ఈ ఒక్క వాక్యంలోనే మనం ఊహించవచ్చు. 

కర: “చదువన్నదెందుకు? పొల్టుపోషించుకోడానిగ్గాదాఐ..యూ రోజుల్లో నీ సంస్కృతం 
చదువెవడిక్కా_వాలి.” 

శిష్యు: “దరిద్రురిక్కావాలి” 

ఈ సంభాషణలో కరటకశా స్త్రీ, శిష్యుడూ కూడా వాస్తవిక దృష్టి కనబరుస్తారు. 
ఉద్యోగాలతో నిమిత్తం లేని వాళ్ళు, ఏ వనికిరాని చదువులన్నా చదువొచ్చు కానీ ఉద్యోగాలతోనే 
జీవన యాత్ర గడిపే మధ్యతరగతివాళ్ళు విధిగా పొట్టనింపే చదువునే చదవాలి. ఇది 
అప్పారావు అభిప్రాయంగా కూడా కనబడుతుంది. 

కరటకశ్ళాాస్త్రి తన శిష్యుడికి ఆడపిల్ల వేషం వేసి లుబ్బావుధాన్లు పెళ్ళిచేసి సుబ్బిని 
కాపాడటానికీ, ఆ తరువాత శిష్యుడికి తన కూతురునిచ్చి చేసి ఇల్లరికం ఉంచుకోవటానికీ 
నిర్ణయిస్తాడు. అతను తన చెల్లెల్ని పక్కకు తీసుకుపోయి చెప్పిన ఉపాయం ఇదేనా? అలా 
కనపడదు. కరటకశా, స్త్ర, ఎత్తుగడ వెంకమ్మకు తెలిసినట్టు ఆధారం ఏమిలేదు. మరి అతను 
ఆనాడు ఆమెకు చెప్పిన ఉపాయం ఏమిటి? మనకు తెలియదు. 

కరటకశా,స్త్రులు తన కూతురిని వెంకశేశానికి ఇస్తాననలేదు- వెంకళేుశం పెళ్ళి ప్రస్తావన 
అఆగ్నిపో(తావధానులు ఎత్తినప్పుడు కూడా మాట వరసకైనా అనలేదు. “డబ్బు ఖర్చు 
లేకుండా కొడుక్కి పెళ్ళి చేస్తావుటోయి బావా! ఆడపిల్లల్ని అమ్మిన ట్ట అనుకున్నావా యేవింటి?ి 
పది హేనొందలైనా పోస్తేగాని అబ్బికి పిల్లనివ్వరు" అని మాత్రమే అంటాడు. కన్యాశుల్కం 
హెచ్చుగా ఉన్న రోజుల్లో మేనరికాల సెంటిమెంటు అంతతీవ్రంగా లేదేమో. ఈరోజులను 
(ప్రతిబింబించే నాటకంలో అయితే కరటకశా స్త్రి చేసిన నిర్భయం మీద ఏడుపులూ పెడబొబ్బలూ 
ఎంతగా సాగి ఉండునో. 


రేప ఇైతం 
ఈమె! 


అగ్నిహోత్రావధాన్లు ఇంటియదటి వీధి 
గిరీశం, వెంకరేశం 


గిదీశం: “మీ అంకుల్‌ కరటకశౌొ స్త్రి స్కౌాం(డ్రల్గాక్కనవడుతున్నాడు” కరటకశా స్తై, చాచా 
గిరీశాన్ని ఏమి అనలేదు కాని మంచిదెబ్బ తీశాడు. తన కోతలూ తన స్రయిలూ అంతు 


తెలుసుకున్నందుకే గిరీశం కరటకశా స్త్రిని “సాండల్‌ "” అంటాడు. తరువాత “రాస్కెల్‌ 2 
అని కూడా తిడతాడు. 


కరటకశా,స్రై, కోపుకాస్తానని గిరీశాన్ని ఎగదోసి అతని వరాభవానికి నవ్వటంమాట అటుంచి 
గిరీశం వచ్చినరోజే రెండోసారి అగ్నిహోత్రావధాన్లుకు ఆగ్రహం తెప్పించాడు. రాత్రి భోజనాల 
దగ్గిర గిరీశం సాహసించి లెక్సరు ప్రారంభించాడు. అతను మరి, ఇంగ్లీషు ముక్కలు రాకుండా 
మాట్లాడలేని వక్త. నాలుగు ఇంగ్రషు మాటలు దార్గాయ్‌! అగ్నిహోత్రావధాన్లు కళ్ళె[రచేసి యా 
వెధవ యింగ్లీషు చదువునుంచి బ్రాహ్మణ్యం చెడిపోతోంది. దేవ భాషలాగ భోజనాల దగ్గిర కూడా 


ఆ మాటలే కూస్తారు. సంధ్యావందనం, శ్రీసూక్త పురుషసూక్తాలూ తగలబడిపోయినాయి 
సరేగదా[ి అని కేకలేశాడు. 


తన్వాళుల్క_ం: నూ లేళ్ళ నమాలోచనం.. 695 


ఇక్కడ గిరీశం మనస్తత్వం గమనించదగ్గది. అతను లెక్చరిద్దామనుకున్నాడు. ఇస్తానని మాట 
ఇచ్చాడు. అప్పటికే అతనికి అగ్నిహోత్రావధాన్లు వైనం కొంత బోధపడింది. అందుకే గిరీశం 
వెంకళేశంతో అంటాడు: “నీ తండ్రి వైఖరి చూస్తే మాత్రం కొంచెం ధైర్యం వెనకాడి 
నాలిక్కాస కొచ్చిన మాట మళ్ళీ మణిగిపోతూండేది. పెరుగూ అన్నం కలుపుకునే వేళక్తి 
ఇక 'బైమ్మించిపోతూందని తెగించి లెక్సరు ఆరంభించాను” అంటాడు. 

ఆ లెక్సరుగురించి అతనికి అంత పట్టుదల ఉండటానికి చాలా కారణాలు కనిపిస్తాయి. 
తన వాక్సాతురి ఆ కొంవలో ఎస్టాబ్లిష్‌ చేసుకోవాలి. వెంకమ్మ కిచ్చినమాట నిలబెట్టుకోవాలి. 
వీటితో బాటు సుబ్బి అమ్ముడు పోకుండా చూడాలన్న సద్భావం గిరీశానికి లేదని చెప్పలేం. 
పైగా కరటకశా,స్త, సపోర్టు చేస్తానన్నాడు. అయినా గిరీశానికి శృంగభంగమయింది. “లెక్చెర్టు 
యంతసేపూ సిటీలోనేగాని పల్లెటూళ్ళలో యంత మాత్రం పనికిరావు” అనే నిర్ణయానికొచ్చాడు. 
అగ్నిహోతావధాన్లుది “మైరానణ చరిత్ర” అని కూడా ఖచ్చితంగా తేల్చుకున్నాడు. 

గిరీశం విజయనగరం నుంచి కృష్ణారాయపురం అగ్రహారానికి బండీలోవచ్చాడు. చివరకు 
ఆ బండివాడిక్కూడా నేషనల్‌ కాం(గైెస్‌ గురించి దారిలో రెండు గంటలు లెక్చరిచ్చాట్ట, 
(లెక్చర్ల్ణివ్వటుం గిరీశానికి వ్యసనమనటాని కింతకన్న రుజువు అవసరంలేదు.) అంతా విని ఆ 
బండివాడు, “మా వూరి హెౌడ్‌కానిస్టేదిల్‌ను కాంగెసువారు యెప్పుడు బదిలీ చేస్తారు?” 
అని అడిగాట్టు. 

ఇన్ని దశాబ్దాల అనంతరం మన జనసామాన్యంలో రాజకీయ పరిజ్ఞానం ఏపాటి పెరిగిందీ 
అపరగిరీశం ఎవడైనా చెబితే బాగుండును. 

రెండో శృంగభంగం కూడా అయాక గిరీశం “పల్లెటూరి పీపిల్‌ లెక్చర్లకి అన్లిట్‌...నీ 
తండి దగ్గిర మాత్రం లెకృరన్నమాట కూడా అనకూడదు” (అది ఇంగ్లీషు మాట) అని 
తెలుసుకున్నాడు. 

భోజనాల దగ్గిర జరిగిన సంఘటనతో మరోసారి గిరీశం, “ఛీ యింత యిన్సల్టు జరిగిం 
తరువాత తక్షణం బయలుదేరి వెళ్ళిపోదా” మనుకున్నాడు. 


కాని వెళ్ళాడు కాడు. ఎందుకంటే, అతనికి వెళ్ళదగిన చోశేదీ లేదు. విజయనగరంలో ఏవి 
అతనికి కరువయాయో అవన్నీ ఇక్కడ ఒనగూడుతున్నాయి. "పెరుగుతో తిండీ, బుచ్చమ్మతో 
“కాం పేన్‌ ”కు అవకాశం. వెంకటేశం పుస్తకాలకని డబ్బులూ ఇక్కడ దొరుకుతాయి. ఒక్క 
అగ్నిహోత్రావధాన్సే అతనికి కొరుకుడుపడలేదు. “స్కాండల్‌” కరటకశ్ళాస్త్రి శిష్యుడితో సహా 
వెళ్ళిపోయాడు. గిరీశం అందుకు సంతోషించాడు. ఏమంటే గిరీశం కొంతవరకైనా అగ్నిహోో।త్రుడి 
మీద గుగ్గిలం వెయ్యగరిగాడు గాని కరటకశా స్త్రి లోతు అతనికి ఏమాత్రం అందలేదు. 

ఈ పరిస్థితిలో గిరీశం “ఒక్క పొలిటికల్‌ మహాస్త్రం” చేవట్టి, పరిస్తితులను లొంగదీసుకో 
లేక పరిస్థితులకు లొంగిపోయాడు. ఏమిటా అస్త్రం? “ఒకడు చెప్పిందల్లా మహా బాగుందండవేం, 
సమ్మోహనా స్త్రవంశే అదేకదా?” 

గిరీశం అగ్నిహోత్రావధాన్లును ఒప్పించ లేక, ఆయన చెప్పినదానికల్లా ఒప్పేసుకున్నాడు. అలా 
చేస్తూ ఆత్మవంచనకు కూడా దిగజారాడు. “కుంచం నిలువుగా కొలవడానికి వీల్లేనపుడు 
తిరగేశైనా కొరిస్తే నాలుగ్గింజలు నిలుస్తాయి” అని తనను తాను సమర్ధించుకున్నాడు. 

అంతకంశు కూడా ఘోరమేమిటంశే, “బాగా ఆలోచిస్తే యినెంట్‌ మారియేజి కూడుననే 
తోస్తుంది” అంటాడు! బాగా ఆలోచించని గిరీశమే నయం; “*సేలింగ్‌ గరల్‌ స డామిట్‌!” 
అని షాక్‌ అయినాడు. అ 

గిరీశం “బాగా ఆలోచించి” తెలుసుకున్న దేమిటి? “నాకు తోచిన కొత్త ఆర్హ్యుమెంటు 
విన్నావా? యిన్సెంట్‌ మారేజీలు అయితే గాని యంగ్‌ విడోజ్‌. వుండరు. యంగ్‌ విడోజ్‌ 
వుంటునేగాని విడో మారియేజి రిఫారమ్‌కి అవకాశం వుండదు గదా. సివిరిజేషన్‌ కల్లా నిగ్గు 


696 కోన్యాశుల్శం: నూరేళ్ళ నభచూలోచనం... 


విడోమారియేజి అయినప్పుడు యిన్సెంటు మారేజి చెయ్యవలసిందె.” యిది వొహ కొత్త 
“డిస్కవరీ”. 

ఈ “డిస్కవరీ”తో తన (ప్రమాణాలను బ్టే పతనమైన గిరీశం సినికల్‌గా కూడా 
తయారవుతాడు. “అమ్మ ఆ సంబంధంచేస్తే నూతులో పడతానంటూందే” అని వెంకటేశం 
ఆందోళన పడితే, “ఫెమినైన్స్‌ పూల్చన్నాడు” పడు వడు అన్న నా సవితేగాని, పడ్డ నా 
సవితిలే'దందికొవర్లో. ఓ రెండు తులాల సరుకోటి మీ నాన్న చేయించి ఇచ్చాడంశే మీ 
అమ్మ ఆ మాట మానేస్తుంది.” 


ఈ గిరీశమే కొద్ది గంటల [క్రితం వెంకమ్మ అరాటాన్ని ఎంతో సానుభూతితో చూసి, 
ఆమెను ఓదర్హ్ప్హాడు. 

తనలో కరిగిన ఈ దారుణమైన మార్పును సమర్రించటానికి అతను, “పసివయసు 
(అప్కడప్కడూ, (ముఖ్యంగా చుక్కెదురైనప్పుడు ఛేంజి చేస్తూంకేనెగాని పోరిటిషను కానేరడు.) 
అని “చిన్న పిల్లల్ని ముసలాళ్ళకిచ్చి పెళ్ళి చెయ్యడం కూడా మంచిదే” అని వాదించటానికి 
సిద్దపడతాడు. 

ఆ వాదన కూడా అఘోరించినట్టే వుంది! 

“పెళ్ళనేది మంచి వదార్హవైంతే “అధికస్య అధికం ఫలం” అన్నాడు గనక చిన్న పిల్లని ఒక 
ముసలాడికి పెళ్ళి చేసి, వాడు చస్తే మరోడికి, మరొడుచస్తే మరోడికి యిలాగ పెళ్ళి మీద 
పెళ్ళి పెళ్ళిమీద పెళ్ళి అయి వీడిదగ్గిరో వెయ్యి, వాడిదగ్గరో వెయ్యి, మరోడి దగ్గిరో వెయ్యి 
రొబ్రమీద నెయ్యి నేతిమీద రొక్టాలాగ యేకోత్ర వృద్దిగా కన్యాశుల్కం లాగి తుదకు నా 
లాంటి బుద్దిమంతుణ్ణి పెళ్ళాడితే చెప్పావ్‌ మజా,” 

ఈ దశలో వెంకళుశం కూడా నిర్హాంత పోయి, “కన్యాశుల్కుం కూడా మంచిదం 
టున్నారేవింటి” అని అడగవలసి వచ్చింది. దానికీ గిరీశం సమాధానం చెబుతాడు. 
“కన్యాశుల్కం లేని మారేజీ యూ (ప్రపంచంలో లేదు” అని వాదిస్తాడు. “డబ్బుచ్చుకుంటేనే 
కన్యాశుల్క_వయయిందేం? యిన్ని తులాలు బంగారం పెట్టాలి. యింత వెండి పెట్టాలి అని...వెండి 
బంగారాల కింద ధనం లాగితే కన్యాశుల్కం అయింది కాదేం? యీ పెద్ద పెద్ద పంతుళ్ళ 
వారంతా యిలా చేస్తున్నవారేనా?” 

తనకు నిజమైన విశ్వాసాలుండి వాటికోసం మాట్లాడే టప్పుడు గిరీశం ఏ పెద్ద పెద 
పంతుళ్ళ తోనూ వంతు పెట్టుకోడు. స్వార్ధం కోసం బాగా “ఆలోచించిన ఫలితం ఇదంతా. 
ఇందులో బోలెడంత ఆత్మవంచన ఉన్నదనటానికి నిదర్శనంగా అతను, తాను చాలా ఘనంగా 
పరిగణించే “దొరలను” కూడా సాక్ష్యం తెచ్చుకుంటాడు. “వాళ్ళ తస్పా గొయ్యా. యిట్లు 
గుల్ల చేస్తారోయి. అవి గుడ్డలుకొవు. అవి సెంట్టుకావు. అవి జూయల్ఫ్‌ కావు. మారియేజి 
సెటిల్‌ మెంటని బోలెడు అస్తికూడా లాగుతారు.” 

ఈ వాదన అగ్నిహపోత్రావధాన్లుకు చెప్పి గిరీశం ఆయనను మంచి చేసుకున్నాడు. దాన్నే 
మళ్ళీ వెంకటేశం ముందు ఏకరువు పెడతాడు. అయినా వెంకళేశానికి తన మీద గౌరవం 
తగ్గిందేమోనన్న సంకోచం గిరీశంలో ఉన్నట్టు కనబడుతుంది. అంచేత వాడి “వానిటీ "ని 
కూడా కాస్త సంతృషప్పిపరుచుతూ ఇలా అంటాడు: “లుబ్బావధాన్డు పెళ్ళికి అన్నిటికన్న పెద్ద 
సబబొకటి నీకు చెప్తాను విను...లుబ్బావధాన్హు ముసలాడు. బంగారు పిచ్చుకానున్నూ. రెండేళ్ళకో 
మూడేళ్ళకో అమాంతంగా బాల్చీ తన్నేస్తాడు. దాంతో నీ చెల్లెలు రిచ్చి విడో అవుతుంది. 
నువు పెద్దవాడివైన తరవాత దానికి విడో మారియేజి చేసి శాశ్వతమైన కీర్తి అతిసులభంగా 
సంపొదించవచ్చును. యేవంటావ్‌?... మరో గొప్పమాట! ఈ సంబంధం అయితే నీకూ, 


నాకూ సంబంధం కలుస్తుందోయ్‌” ఈ ఆఖరు ముక్కతో వెంక టుశం చిత్తయిపోతాడని 
గిదిశానికి తెలుసు. 


కన్వాళుల్కం నూరేళ్ళు సమాలోచనం.. 697 


ఈ సీనులో గిరీశం పతనమైనాడని నా నమ్మకం. అసలు గిరీశం మొదటినుంచీ పతితుడనే 
వాళ్ళు ఈ ఘట్టంలో గిరీశం ప్రవర్తనా మాటలూ ఉదాహరించవచ్చు. కాని గిరీశం 
ఇం య 
మొదటినుంచి చివరిదాకా ఇలాటి వాడేనని నమ్మటం చాలా అన్యాయం. ముందు ముందు 
అతను మళ్ళీ కాస్త కోలుకుంటాడు కూడానూ. 


వెంకళేశం దృష్టిలో తన “ఇమేజ్‌” ఎప్పటి లాగా అయిందని నమ్మకం చిక్కాక గిరీశం 
తాను ఏ స్వార్థం కోసం వతనమైనాడో వాటినే అప్రయత్నంగా ప్రస్తావిస్తాడు. 

“పస్తుతోపయోగం వుస్తకాలమాట కదిపాను గాని పెళ్ళినుంచి వచ్చింతరువాత ఇస్తానన్నాడు.” 
సిగర్సు కోసం కాపర్ప్సేవయింనా సంపాదించావా లేదా...ఆహా యేవిం పొగాకోయి! నిజంగా 
కంట్రీలేఫిలో చాలా చమత్కారం వుంది! బెస్టుటొటాకో. బెస్టు గేదెపెరుగు, మాంచి ఘీ, 
అంచేతనే నోయ్‌ పొయట్సు  “కంటీలైఫ్‌ కంట్రీలైఫ్‌” అని దేవుళ్ళాడతారు...సీవంలో లాగ 
బ్యూటిఫుల్‌ షెపరైస్తూ, లన్‌ మేకింగూ వుండవోయ్‌. గ్రాస్‌ గరల్సు తగుమాత్రం వుంటారుగాని 
వమాడర్రీ స్మెల్‌! అదొపహటిన్నీ మన దేశంలో మెయిడన్సు వుండరోయి. యంతసేపూ 
లవ్మేకింగ్‌ విడోజ్కి చెయ్యాలి గాని మరి సాధనాంతరం లేదు.” 


తరవాత గిరీశం “ది విడో” అన్న ఇంగ్లీషు పద్యం వెంకటేశానికి “ఉపదేశం చేస్తాడు. 
ఇంగ్రీషు పద్యాన్ని ఇంతబాగా నడిపించే శక్తి ఉన్న గిరీశం మరో పద్యం ఏదీ రాసినట్టు మనకు 
తెరియరాదు.” 

“యిది నేను రిఫార్మళ్లో అచ్చువే సేటప్పటికి టెన్నిసన్‌ చూసి గుండె కొట్టుకాన్నాడు.” 
అంటాడు గిరీశం. టెన్నిసనంతవాడు తన కవిత్వం చూసి గుండె కొట్టుకోవాలని గిరీశం ఆశ. 


గిరీశం అగ్నిహోత్రానధాన్లును మంచి చేసుకోవటానికి కన్యాశుల్కాన్ని సమక్రించటమే గాక, 
ఆయనకు అమిత ఇష్టమైన కోర్టు వ్యవహారాలన్నిచ్జోనూ జయం చేకూరుతుందని ఆశ 
పెడతాడు. ధర్మం అగ్నిహోత్రావధాన్లు షక్షాన ఉందంటాడు. కాకినాడలో తన పెత్తండ్రి చాలా 
పెద్ద ప్లీడరనీ, ఫీజులేకుండా ఆయన చేత వని చేయిస్తాననీ వాగ్దానం. చేస్తాడు. “కళ్ళతో 
చూశాను గనక యీ గోడమీదయినట్టు జల్లీల్తెగబొడిచి సాక్ష్యం కూడా పలకగలను. యీ 
గోడ స్పష్టంగా మీదాన్లాగే కనబడుతుంది.” అన్నంత స్ట్రుపిడ్‌గా కూడా మాట్లాడుతాడు. 
దున్నపోతు లాంటి బుద్ది కావటంచేత అగ్నిహోత్రావధాన్లు, “అందుకు సందేహాం వుందండీ!” 
అని మాత్రమే అంటాడు. 


అగ్నిహోతావధాన్లు మనస్తత్వం ఇక్కడ బాగా వెల్లడవుతుంది. ఆయనకు ఇంగ్లీషు చదువు 
పడదు. సంస్కృతం దేవభాష అంటాడు. కాని తన పొరుగునున్న రామావంధాన్లమిద మందడి 
గోడ విషయమై దావా తెచ్చాడు. మునసబు కోర్టులో ఓడాడు. జడ్డి కోర్టులో ఓడాడు. 
“మీ వంటివారు (భోజనాలదగ్గిరా ఇంగిరీషు ముక్కలే కూసే గిరీశం లాంటివాడు) నాకు 
చెయ్యాసరా వుంకే రావాంవుధాన్సు పిలకూడదీసేదును... పెరటిగోడ...అక్కా బత్తుడి ముక్కు 
నులిపి గెల్బుకున్నాను. కాని యీ దావాలకింద సిరిపురం భూంవి అమ్మెయ్యవలసి వచ్చిందండి. 
రామాంవధాన్లు కేసుకూడా గెలిస్తే ఆ విచారం నాకు  లేకపోవును” 


కన్నకూతుళ్ళను చావసిద్దంగా ఉన్నవాళ్ళకి ఒక చెంప అమ్ముతూ, కేసులు గెలవటం 


యా 


కోసం భూములము ాకునేవాడి 4 బాహ్మణ్యం” ఇదీ? 


698 Yan అ కన్యాశుల్శ_ ౦: నూరేళ్ళ సమాలోచనం... 


తృతియాంకం 
కేవ ప్రలం 


రామచంద్రపురం అగ్రహారంలో రామప్పంతులు యింట్లో 
సావిట్లో గది మధురవాణి, రామప్పంతులు. 


ఇతరులను మాటలతో వంచించటంలో గిరీశం మధురవాణికి ఎంతమాత్రమూ చాలడు. 
ఇతరుల మనస్సులకు తాడుకట్టి తోలుబొమ్మల్ల్థాగా ఆడించటంలో మధురవాణిని పోలిన పాత్ర 
మరొకటి ఈ నాటకంలో లేదు. 


మధురవాణిని రామప్పంతులు తీసుకొచ్చి ఇంకా నెలకాలేదు లాగుంది. (ఎందుకంటే 
“రెండొందలూ పట్నంలో యిచ్చాను. నెల జీతం నెలకు ముందే ఇచ్చాను” అని రామప్పంతులు 
అంటాడు.) అప్పుడే మధురవాణి, “ఈ రామప్పంతులు కథ పైకి పటారం లోవల లొటారంలా 
కనిపిస్తుంది. భూవుంలన్నీ తాకట్టుపడి ఉన్నాయిట. మరి రుణంకూడా పుట్టుదుట. -వాళ్ళకీ 
వీళ్ళకీ జుట్టు ముడేసి జీవనం జేస్తున్నాడు యీ వూరు వేషం సవరించి చెయ్‌ చిక్కినంత 
సొమ్ము చిక్కించుకుని పెందరాలే మరోకొమ్మ వట్టుకోవాలి ” అనుకుంటుంది. 


“మిమ్మల్ని నమ్మి మోసపోయినానుో అనగానే రామప్పంతులు ఆమె మనస్సులో ఉన్నదే 
(గ్రహించి. “నిన్ను మోసవుచ్చలేదే. నిర్ణ్మయనవ్రకారం రెండొందలూ వట్నంలో యిచ్చాను. 
నెలజీతం నెలకుముందే యిచ్చాను. ఇహ మోసవేంవుంది” అని వ్యవహర్తలాగ మాట్లాడతాడు. 

వెంటనే మధురవాణి అతన్ని హీనవరుస్తూ, “యేం చిత్రంగా మాట్లాడతారు పంతులుగారూ! 
నాకు డబ్బే (ప్రధానమైనట్టు మీ మనసుకు పొడగడుతూంది కాబోలు. నాకు డబ్బు గడ్డిపరక. 
మీ భూంవులు రుణాక్రాంత వైనాయని అప్పట్లో నాకు తెలిసుంటే మీ దగ్గర రెండొందలూ 
పుచ్చుకుందునా? మీరు ఖర్చు  వెచ్చాలు తగ్గించుకొని సంసారం బాగుచేసుకోకపోతే నేను 
మాత్రం వొప్పేదాన్ని కాను. ఫలానా పంతులుగారు ఫలానా సాన్నుంచుకొని బాగుపడ్డారంశునె 


నాకు (ప్రతిష్ట. మా యింటి సంప్రదాయం ఇది పంతులుగారూ! అంతేగాని లోకంలో సాన్లమచ్చని 
వూహించకండి” అంటుంది. 


ఇ 


పచ్చి కోతలు, కొని రామప్పంతులు మీద పారతాయి. “భూంవులు తనఖా అన్నమాట 
శుద్ద అబద్దం” అని పుచ్చకాయల దొంగలాగా భుజాలు తడువుకుంటాడేగాని, “నువ్వెలా 
మోసపోయినావు?” అని అడగడు. అందుకని మధురవాణే మళ్ళీ “నన్ను మాత్రం మోసం 
చెయ్యకండి, మిమ్మల్ని పాపం చుట్టుకుంటుంది” అంటుంది. 

“నేను మోసం చేసే మనిషినేనా?” అంటాడు రామప్పంతులు. 

అలాగయితే లుబ్బావధాన్లుగారికి పెళ్ళెందుకు కుదిర్చారు?...మీ కోసవేం యీ యెత్తంతాను 
అంటుంది. 

ఈ మాట అనడంలో మధురవాణి రామప్పంతుల్ని “మస్కా” వెయ్యటానికి, సూచనగా 
మీనాక్షిమీద అసూయ _ అభినయిస్తున్న దనుకోవటానికి అవకాశం వుంది. (అలాటి భావం 
తరవాత (ప్రకటిస్తుంది కూడాను.) అయితే ఆమెకు లుబావధాన్లు పెళ్ళి తప్పించాలన్న పట్టుదల 
ఈ రంగంలోనే స్పష్టమవుతున్నది. ఈ పెళ్ళి మాన్చించకపోతే నేను మీతో మాట్లాడను. 
అని ఒకసారి అంటుంది. “నే యంత బతిమాలుతున్నా యీ పెళ్ళి తప్పించకపోవడవేంవిం 
మీ బుద్దికి అసాధ్యం ఉందంకే నమ్ముతానా?” అని మరొకసారి అంటుంది. 

. ఏ (పేరణనల్ల మధురవాణి లుబ్బావధాన్లు పెళ్ళికి అడ్డువుర్ణ వెయ్య ప్రయత్నించింది. ఆమె 
చెబ్బ అభ్యంతరం “ముసలాడికి సెళ్ళెందుకు?” అని. ముసలాడికిచ్చి ఒక చిన్న పిల్లగొంతు 
కోస్తున్నారన్నది కావచ్చు. కాని ఆ సంగతి స్పష్టంగా లేదు. 


కొనాంశులు ౨: నూతేలః సమాలోచనం.. 699 


లుబ్దావధాన్లుకు సుబ్బిని అమ్మటం కోసం అగ్నిపోత్రావదాన్లు దాని జాతకం “బనాయించా”డని 
రామప్పంతులు బయట పెడతాడు. 

రామప్పంతులు లొక్యన్భతిని వివరిస్తూ “ఆ లౌక్యవృత్తి ఎటువంటిది? నిజాన్ని పోలిన 
అబద్దవాండి |ద్రవ్యాకర్ణణ సేద. ఈ ధర్మసూక్ష్మాలు నీకెలా తెలుస్తాయి?” అంటాడు. 
అతనిలో అలాంటి నమ్మకం కలిగించిన ఘనత మధురవాణిది. 


2వ సలం 
ఉనా 


రామప్పంతులు యింట్లో పడకగది. మధురవాణి, 
కరటకశా స్త్రి, శిష్యుడు 


రామపుంతులు: “విద్యవంటి వస్తువులేదు. నిజమే-ఒక్కటితప్ప. అదేవిటి? విత్తం. “డబ్బు 
లేనివిద్య దారిద్ర్య హేతువు. (ఆటవెలది పాదం!) అనుకుంటుంది మధురవాణి. కరటకశా, స్త్రి, 
శిష్యుడితో అన్నమాళే. కరటకశా స్త్రీ, ఆడవేషంలో శిష్యుడూ ప్రవేశించబోతూండగా 
మధురవాణి ఈ మాట అనటం చిత్రం.” 

“హెడ్డు కనిష్ట్రేబు సపౌం౭జ్ఞిచేసి వెళ్ళాడు. అతడుయిచ్చేదీ చచ్చేదీ లేదుగాని, జట్టీలే వైనా 
వాస్తే ఓ వొడ్డు కాస్తాడు.” అనుకుంటుంది. అంతలోనే వీధితలుపు చప్పుడయేసరికి అతనే 
అనుకుంటుంది. ఎందుకంటె కిందటి రంగంలో హెౌడ్డు రాభుష్పంతుల్ని ఇనస్నెక్షరుదగ్గరికి 
పంపేసి, తాను వెంట వెళ్ళకుండా, తనకు “వొల్లమారిన పని” ఉన్నదని తప్పించుకున్నాడు. 

కాని ఆ వచ్చినది కరటకశ్మా స్త్రీ శిష్యడూనూ. 

“మూ పంతులుగారికి మీరు నాస్తులూ బంధువులూ కాకపోతే తలువు తియొ్యొచ్చు.” 
అంటూ మధురవాణి తలువుతీస్తుంది. రామప్పంతులు వెళ్ళిపోతూ, “నా స్నేహితులవంనీ, 
బంధువులవంనీ పేరు పెట్టుకొస్తారు. రానీకుమా,' అంటాడు. అందుచేత మధురవాణి తలుపు 
తీస్తూ ఈ మాట అనటంలో హాస్యధోరణి ఉన్నది. 

“నిన్ను చూద్దావంని వొచ్చాను.” అంటాడు కరటకశా, స్త్రి, మధురవాణితో. ఇది నిజంకాదు. 
లోపలినుంచి మధురవాణి మాట్టాడినప్పుడు అతను, “యీ కంఠం విన్నట్టుంది” అని ఒకసారి 
అనుకుంటాడు: “యీ వేశ్య మధురవాణి కాదుగదా?” అనుకుంటాడు. తీరా ఆమె తలుపు 
తీశాక. “అరే! మధురవాణే!” అనుకుంటాడు. అయినప్పటికీ “నిన్ను చూద్దావంని వాచ్చాను.” 
అనటంలో ఆప్యాయత ఉన్నది. ముఖస్తుతి కూడా ఉన్నది. 

మధురవాణి మటుకు ముఖస్తుతి లేకుండానే ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతుంది. ఆమె 
రామప్పంతులుతో మాట్లాడటంలో ఎంత వంచన ఉన్నదో, కరటకశా స్త్రితో మాట్లాడటంలో 
అంత సరళత ఉన్నది. నాటకవంల్టా చెడి పగటి వేషాల్లో దిగిందా? "పెట్టిపుట్టారుగదా యేల 
యీ అవస్థ?” అని అడుగుతుంది. 

కాని కరటకశా,స్త్రి. “నిన్ను చూద్దావంని వొచ్చాను.” అని ముఖప్రీతి మాటఅనగానే, 
అలాంటిధోరణిలోనే అయినా కాస్త వ్యంగ్య నిష్టూరంగా. “యిన్నాళ్ళకైనా యీ దీనురాలు మీకు 
జ్ఞాపకం రావడం అదెంతగాదు?” అంటుంది. 

“నీ లాంటి మనిషి మళ్ళీ వుందా? నిన్ను చూడ్డం బ్రహ్మానందంకదా? నీదగ్గరికి రావడం 
చేదనా యిన్నాళ్ళూ రాలేదనుకున్నావు?” అని కరటకశా స్త్రి, ఎపాలజీ చెప్పుకుంటాడు. 

వాళ్ళ సంభాషణలో కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి... డిప్టీకలెక్షరు కొడుకు 
మధురవాణిని రహస్యంగా ఉంచుకుని, ఈ సంగతి తండ్రికి తెలిసి చదువుమిషమీద తనను 
చెన్నపట్నం పంపినాక కూడా తన మిత్రుడైన గిరీశం ద్వారా రెండు నెల్లపొటు డబ్బు 
పంపించాడు. తరవాత గిరీశమే ఆమె నుంచుకున్నాడు. “కాని డబ్బుకి యటాముటీగా ఉండేది.” 
డిప్టీ కలెక్షరు భయం కొద్దీ పేరుగలవాళ్ళు మధురవాణి దగ్గరికి రావటం మానేశారు. (ఆ స్టితిలో 


700 కన్వాకుల్క ౦: నూరేళ్ళ నమాలోచనం... 


ఆమె రామప్పంతులువెంట వచ్చేసింది) అలా రావటం మానేసిన వారిలో కరటకశా, స్రి,కూడా 
ఉన్నాడు. “యితడికి (డిప్టీకలెక్షరుకు) యెప్పుడు బదిలీ అవుతుంది. మా మధురవాణి యెప డు 
చూస్తాను అని దేవుణ్ణి సదా (ప్రార్హిస్తూవుంటిని” అని అంటాడు. 

అయినా, గిరీశం మధురవాణ్ణి ఉంచుకున్నాడనగానే, “మా మేనల్లుడికి చదువు చెప్పడాని 
క్కుదరుకుని మా వాళ్ళింట్లో చేరాడు. వాడికి పెందరాశే ఉద్వాసన చెప్పాలి అంటాడు 
కరటకశా, స్త్రి. వెంటనే మధురవాణి మెత్తని చెప ఎ ప్రయోగించి, *నా దగ్గరకి వచ్చినవాడల్లా 
చెడి పోయినాడు?...నా దగ్గరికి వచ్చినందుకు మీ భార్యగారు ముందు మిమ్మల్ని మెడవట్టుకొని 
యింట్లోంచి తరవ్వంలిసింది. తనకు రొట్టా, ఒపహడికి ముక్కానా?” అంటుంది. 


మధురవాణి శిష్యుణ్ణి ముద్దుపెట్టుకుని హాస్యమాడినాక కరటకశా,స్తులు “మధురవాణి! 
దేవుణ్ణాకు నిన్ను చూపించాడు. పంతుల్లేని సమయం కనిపెట్టివొచ్చాను. మళ్ళీ అతడొచ్చేలోగా 
నా మాటలు నాలుగూ విని మాకు వొచ్చిన చిక్కు తప్పించు,” అంటాడు. 

కరటుకశ్ళాస్త్రి, బసచేసింది రామప్పంతులింటికి ఎదటింట్లోనే అని తరవాత విశదమవుతుంది. 
అంచేత రామప్పంతులు గుర్రమెక్కి వెళ్ళిపోగానే కరటకశ్ళా స్త్రి వచ్చి మధురవాణి తలుపుతట్ట 
ఉండొచ్చు. లోపల ఉన్నది రామప్పంతులుంచుకున్న సాని అని కరటకశ్ళాస్త్రికి తెలిసి 
ఉండవచ్చుగాన, మధురవాణి అన్నది తలియకపోవడంల స్పష్టం. ఎరగని మనిషిద్వారా అతను 
ఏం సహాయం పొందుదామని వచ్చాడు? మధురవాణితో రహస్యాలు బాగా, మంత్రాలు బాగా 
వని చెయ్యటాని కయినట్టుయితే రామప్పంతులు లేని సమయంలో రావటంలో అర్హం ఉండేది. 
సానిదాన్ని కూడా కూడగట్టుకుని రామవ్పంతుల్ని సుముఖం చేసుకుందామని కరటకశా, స్త్రి, 
అనుకుని ఉండవచ్చు. కొని ఇది కుంటిసమర్హనే అనిపిస్తుంది. 

ఏమైనా మధురవాణితో సంప్రతించడం కరటకశ్ళొస్త్రికి లాభించింది. “మా పంతులు 
వక్కడినల్హా యీ పని కానేరదు... వంతులుతో మాట్లాడ్డం అయిన తరవాత మా నేస్తం 
మీనాక్రికి, తండ్రికి తెలియకుండా చూసి ఓ రెండు కాసులు యిస్తానని చెప్పండి. ఆ 
పైని సిద్దాంతిని చూసి అతనికీ అలాగే ఆశ పెట్టండి. యీ పనికి సిద్దాంతే కీలకం. నేను 
తెర వెనకనించి సమయోచితంగా హంగు చెప్తాను. యెట్నుంచి యెటొచ్చినా కాపాడతాడు 
హెడ్‌ కనిష్టీబుకి మాత్రం కొంత నిజం చెపుదాం అని మధురవాణి అమోఘమైన సలహాయిస్తుంది. 
ఈ సలహా వూార్తిగా అమలు జరిగిందని మనం గ్రహించాలి. మధురవాణి అన్న ఈ మాటలు 
గుర్తుంచుకుంటే మీనాక్షి , సిద్దాంతి, హెడ్డు పాత్రల తరువాతి (ప్రవర్తన మనకు మరింత బాగా 
అర్థమవుతుంది. కన్యాశుల్కంలో చెత్త బుట్టు సంభాషణలు-వాత్రల మనస్తత్వాలను స్పష్టం 
చేయటానికో, కథ నడవడానికో ఉపయోగపడని “వక? లేవన్న సంగతి మనం జ్ఞాపకం 
ఉంచుకొనాలి. 

ఈ సందర్భంలోనే కరటకళ్ళాస్త్రి మధురవాణితో అనగూడని మాట ఒకటి అంటాడు. 
“నిన్ను సంతోష పెట్టడం. నా విధి.” మధురవాణి మళ్ళీ చల్లగా మందలిస్తూ, “ఆ మాట మీరు 
శలవివ్వడం నాకు విచారంగా వుంది. వృత్తిచేత వేశ్యని గనక చెయ్యవలసినచోట్ల [ద్రవ్యాకర్షణ 
చేస్తాను గాని, మధురవాణికి దయాదాక్షిణ్యాలు సున్న అని తలచారా? మీతోబుట్టుకి ప్రమాదం 
వచ్చినప్పుడు నేను డబ్బుకి ఆగిస్తానా?” అంటుంది. 

శిష్యుడు: “నా పేరేవింటండోయి?"” 

కరటుక: “కొంపముంచుతావు కాబోలు! సుబ్బి!” 

'లుబ్దావధాన్గ్లుకు అనగ్నిహోత్రావధాన్లు అమ్మ జూపుతున్న పిల్లపేరూ అదే. కరటకశా,స్తుల్లు 
తన శిష్యుడికి ఆడవేషం వేసి అదేపేరు పెట్టడంలో విశేషం ఏమన్నావుందా! ఉన్నట్టు 
కనబడదు. తనకు సులువుగా జ్ఞాపకం ఉండటం తప్ప. అయినా ఆ పేరుతో నాటకంలో 
అవసరం రాదు. 


కన్యాళుల్బ_ ౦: నూరేళ్ళ నమాలోచనం.. 


కరటు: *...మధురవాళ్లో చూడగానే మతి పోయిందా యేవి౭టి?” 

శిష్యుడు: “దాని నవ్వు పట్టుబడాలని నిదానిస్తున్నాను.” | 

శిష్యుడికింకా ఆడదాన్ని చూసి మతిపోగొట్టుకునే వయసు రాలేదన్నది ఇదివరశే స్పష్టమయింది. 
కాని వాడు ఆడవేషాలు వేసేవాడు. ఆడవాళ్ళ హావభావాలు గమనించటం వాడి అలవాటు. 

డబ్బుకోసం పోలీసు జవాను వచ్చి రామప్పంతులు గొంతుమీద కూర్చున్నాడు. రామప్పంతులు 
దగ్గిర డబ్బులేదు. అతను మధురవాణితో 'యేదీ మొన్న నీ కిచ్చిన రూపాయలు? సాయంత్రం 
ఫిరాయిస్తాను. యీ సైతాను ప్రాణం తింటున్నాడు. అంటాడు. 

దీన్ని బట్టి మధురవాణి నెలజీతం పాతిక రూపాయలని తేలుతుంది. 

“మీరిచ్చిన రూపాయలు వట్టం తోలేశాను. నేను డబ్బిక్కడ దాచుకుంకేు మా తల్లక్క_డ 
కాలశ్రేపం చెయ్యడవే౭లాగ?” అంటుంది మధురవాణి. 

“వాట్టుబద్దాలు!” అంటాడు రామప్పంతులు. ఆ మాట నిజమే కావచ్చు. కాని నిజమే 
అయినా మధురవాణిని నిష్తూరమాడి బతికిపోవటం తేలిక కాదు. మధురవాణి తాళాలగుత్తి 
రామప్పంతులు మీద విసిరికొట్టి, చూసుకోమంటుంది. ఆ తరవాత తన మెడలో నానుతీసి, 
దాన్ని తాకట్టుపెట్టి సామ్ము తెచ్చుకోమంటుంది. నిజానికి నగ ఇవ్వటంలో మెహర్చానీ 
ఏమంత లేదు. రామప్పంతులు మధురవాణివద్ద రొక్కం తీసుకుని, తిరిగి ఇవ్వటానికి తాత్సారం 
చెయ్యొచ్చు. కాని తాకట్టు పెట్టిన నగ సాధ్యమైనంత త్వరలో విడిపించకపోయ్యాడో చాలా 
అలు సైపోతాడు. అయినప్పటికీ రామప్పంతులు ఈ జెశ్చర్‌ కు దీన్‌ అయిపోయి, “ఆహా! యేమి 
యోగ్యమైన మనిషి! లేనిపోని అనుమానాలు పడకూడదు” అనుకుంటాడు. 

ఈ పరిస్తితి కరటకశా స్త్రి,కి బాగా ఉపయోగపడుతుంది. ఆయన  రామప్పంతులుకు 
ఆ పాతికా “దాఖలు” చేసుకోవటమేగాక, మధురవాణి నగ తాకట్టు పెళ్ళే దుస్టితినుంచీ, 
అప ఎాలవాడినుంచి కూడా కాపాడతాడు. ఆ తరవాత రానుప్పంతులు కరటకశా, స్తైని చూడక 
తప్పదు. “ధన జాతకానికి డబ్బలా వొస్తూ వుంటుంది” అని మధురవాణి వినెటుట్టు తన్ను 
తాను అభినందించుకుని, “యేవింటి మీ రాచకార్యం?” అని కరటకశ్ళాస్త్రిని అడుగుతాడు. 

కార్యవాది అయిన కరటకశా స్త్ర తాను వచ్చిన పని చెప్పి, రామవ్పంతుల్ని ఉబ్బెయ్యటానికి, 
మంత్రవంలు నియ్యోగవ్రభువుదే మంత్రం, తమవంటి ప్రయోజకులకు మంత్రం మాట్టాడుతుం 
దండి... వైదిక పాళ్ళం మాకా శృంగారాలు ఎలా అనుభవమౌతాయండి...అంటాడు. తాను శుద్ద 
ఛాందసుడని రామప్పంతులు అనుకోగలందులకు వరమ ఛాందసవుభాష కూడా మాట్లాడతాడు. 
“శ్రీ, కృష్ణమూర్తివారు రాధికతో శలవిస్తున్నారు: ఓ రాధికా! నీ కోపం తీర్చుకోవాలన్నా 
ష్టాయనా “ఘటయ భుజబంధనం రొచయ రచఖండనం! యేనవాభవతి సుఖజూలం” అనగా 
యేవంఛున్నాడంటు కవీశ్వరుడు, చేతుల్తోటి ఉక్కిరి బిక్కిరి అయ్యేటట్టుగా  కౌగిరించుకో 
మరిన్నీ 'పెదివంలు రక్తాలొచ్చేటట్ట్లు కొరికెయ్యి అంచున్నాడు.” 

ఇది పచ్చి నటన. మధురవాణి రానుప్పంతులు భార్య అని పారవడ్డట్ల్థు అభినయించటం 
యింకా పెదనటనా అస్త్రం కూడానూ. “ఆనె మీ భార్యా కారండీ? సంసారికన్నా 
మర్యాదగా ఉంది ఈ వేశ్య! మీది యేవందృష్టం.” 

రామప్పంతులు వెన్న కరిగినట్టు కరిగి “యెంపిక! యెంపికలో వుందండి” అంటాడు. 
కరటకశా,స్తై, అన్నమాట రామప్పంతులు ఎలా నమ్మాడో తెలీదు. కరటకశా స్త్రి ఎదకు 
మధురవాణి రామప్పంతుర్ని తాళాల గుత్తితో కొట్టి “దుష్టుమాటలనగా తగిల్తే తపా” అని 
అడిగింది. రామప్పంతులు తెలివికి సెద్దగాడిద అని అందుకే ముందు ముందు గిరీశం 
కితాబిసాడు. 

ఈ సినులో మధురవాణి (ప్రవర్తనకూడా అద్భుతం. కరటకశాస్త్రుల్లు వచ్చిన పనితో తన 


కేమీ సంబంధం లేనట్టు కనబడటమేగాక, ఆడవేషంలో ఉన్న శిష్యుడిగురించి తాను వట్టురాని 
అసూయవడ్డట్టుకూడా నటించి, బుడ్డి సిరా రామప్పంతులు ముఖాన పోసేస్తుంది. మధురవాణికి 


కన్వాశుల్క తః నూరేళ్ళ నమాలోచనం... 


ఇంకో భయం కూడా ఉండొచ్చు. శిష్యుణ్ణి ముద్దు పెట్టుకుని ఆమె “ఈ కన్నెపిల్లనోరు 
కొంచెం చుట్టవాసన కాడుతూంది” అని అన్నది. కరటుకశా సా. చెయ్యి చూపించమని 
శిష్యుణ్ణి రామప్పంతులు దగ్గిరికి తోశాడు. రామప్పంతులు పాస్త సాముద్రిక ప్రవీణుడల్లే “యేం 
ధనరేఖా! సంతానయోగం బాగావుంది” అంటున్నాడు. శిష్యుడు వేసినది వేషమని చుట్టవాసన 
బట్టి రామప్పంతులు వసిగట్టితే కొంవ ముణిగిపోతుంది. సిరా రామప్పంతులు ముఖం మీదపోసి 
తుగర్రున వెళ్ళిపోతుంది! 


తెవ స్తలం 
అగ్నిహోత్రావధాన్లుగారి ఇల్లు. గిరీశం, వెంక శుకం, అగ్నిహో(తావధాన్లు 


మళ్ళీ ఇంకో గిరీశం స్వగతం, ఇందులో ముఖ్యమైన అంశం ఏమంచే బుచ్చమ్మను 
(పేమించడంలో సాదా కాముకుడి 'స్తేజీలన్నీ గిరీశం దాటి, ఆమెను పెళ్ళాడ నిశ్చయించి 
అందువల్ల కరిగే లాభనష్టాలు బేరీజు వేసే స్తితికి చేరుకుని “ప్రోజెండ్‌ కాన్సన్నీ విచారించగా 
అవశ్యం విడో మారియేజి చేసుకుని తీరవలసిందే!” అన్న నిర్దారణకు వస్తాడు. 


అతను (ప్రబంధనాయకుల లైనులో పడి మన్మధుణ్నీ తలుచుకుంటాడు తరవాతా 


“యీ విడో బ్యూటీ చూస్తే ఏమీ తోచకుండా వున్నది. అయితే యిది చెప్పినట్టల్లా 
వశమయ్యే మనిషికాదు.” అనగా అడ్డదార్డు అందుకునే మనిషి కాదన్నమాట. ఆ దార్లు 
తడివిచూశాడు గిరీశం. “పాతరస్తాలేం వనికి రాకుండా వున్నాయి. నా యక్‌స్పీరియనూ, 
నా శృంగారచేష్టలూ గుడ్డి గవ్వంత పనిచేయు కుండా వున్నాయి... దానికి ల సిగలో 
రామరామా ఏవి౭తెలియవు...” “అయామ్‌ (డెడ్‌పుర్తీ ఇన్‌ లవ్‌ విత్‌ హర్‌.” 

ఈ “డైడ్‌పుల్‌ లవ్‌” గిరీశంలో చాలా పరివర్తన తెచ్చిపెట్టింది. “దాన్ని చూసినదగ్గిర్నించీ 
టౌన్‌ లవ్‌ సూ, డాన్సింగర్జూూ మీద పరమాసహ్యం పుట్టింది. పోజిటివ్‌ లో. ఐక 
పెంకిమాటలూ, పెడార్డాలూ, దొంగవేషాలూ, డామిట్‌! అంతా ఇన్సిసియారిటి గదా 
ఇన్నాళ్ళు మధురవాణి వల్లోపడి యెలాగు యాస్‌ని అయిపోయినాను. నానుట్టుకు నాకే 
ఆశ్చర్యంగా వుంది. మధురవాణికిని, ఈ మనిషికిని కంపారిజన్‌ వున్నదా? అది రంగువేసిన 


గాజుపూస. యిది ప్యూర్‌ డైమండ్‌! కాదని ఎవడైనా అభాజనుడంళు అమాంతంగా వాడి 
పిల కూడదీస్తాను.” 


ఇది స్వగతం గనక ఇందులో మనం నమ్మరానిదేమీలేదు. ఒకవేళ గిరీశం ఆత్మవంచన 
చేసుకుంటిన్నాడా? అందుక్కూడా అవకాశం లేదు, చూడండి; “దీనిని చెడగొట్టడానికి 
ప్రయత్నం చెయ్యగూడదు. చేసినా సాగేదికాదు గనుక. కొత్తదారీ కొంత న్యాయమైన దారీ 
తొక్కారి. యేవిటయా అడి? మాయోపాయం చేసి దీన్ని లేవదీసుకుపోయి విడో మారియేజి 
చేసుకుంటి నటయినా కీర్తీ, సుఖం కూడా దక్కుతాయి.” 


“మాయోపాయం చేసి” అనటంలో గిరీశం నైజం కనిపిస్తూనేవుంది అనవచ్చు. కాని 
గిరీశం సద్బుద్దితో బుచ్చమ్మని పెళ్ళాడాలన్న సవ్యమైన మార్ల్గంలేదు- మాయోపాయం తప్ప. 
గిరీశం మధురవాణిని రంగువేసిన గాజుపూస అనీ. బుచ్చమ్మను ప్యూర్‌ డైమండ్‌ అనీ 
ఎందుకంటాడు? మధురవాణి రంగువేసిన గాజువూస ఎంత మాత్రమూకాదు. వజ్రం 
ఎటునుంచి చూసినా మెరిసినట్టు మధురవాణి మెరుస్తుంది! నిజానికి బుచ్చమ్మ ఇంచుమించు 


మృణ్మయ పొతె. ఆమెలో ఏ విధమైన స్పార్క్‌గాని లేదు. గిదీశాన్ని మధురవాణి కన్న 
బుచ్చమ్మ చాలా హెచ్చుగా ఆకర్షించటం గిరీశం స్వభావాన్ని వ్యక్తం చేస్తుందని నా నమ్మకం. 
అతనికి అమాయకులంకు నిజంగా యిష్టం. వెంకటేశం వట్టి చంటివాడిలాంటి వాడు. 


బుచ్చమ్మా అంతే. యింత సింప్లిసిటీ ఎక్కడా కనలేదు అంటాడు గిరీశం బుచ్చమ్మను 
గురించి. ఆ సింప్లిసిటి అతనికి చాలా ఇష్టం. గిరీశం పాత్రలో ఉండే కాంపైెక్సిటి మాటున 


కన్వాళుల్క 0: నూరేళ్ళ నమూాలోచనం.. 


ఒక సింప్లిసిటీ ఉన్నది. రామప్పంతులూ, కరటకశా,స్తీ మొదలైన వాళ్ళువే సే యెత్తులేవీ అతను 
వెయ్యలేడు. అతని తత్వానికి అవి ఎంతమాత్రమూ పడవు. తననుతాను అమితుడుగా అంచనా 
కట్టుకోడు. తన కోరికలు తీర్చుకొనటానికి సూటి మార్గాలు తొక్కి చెడ్డవాడనిపించుకున్న 
మనిషి. మధురవాణి సరసుణ్ణి మంచంకింద దాచిందని కనుక్కున్నదాకా ఆమె మంచి మనిషని 
(భమిశాడు. అలాంటి పనులు చేయగలదు గనుకనే అతని దృష్టిలో మధురవాణి రంగుపూసిన 
గాజుపూస. బుచ్చమ్మను చెడగొట్ట గూడదు. మాయోపాయం చేత ఆమెను లేవదీసుకుపోయి 
విడో మారేజి చేసుకోవడం అతని ఉద్దేశంలో చెడగొట్టడం కాదు - లోకందృష్టిలో చెడగొట్టడమే. 

వెంకమ్మ అన్నంతపనీ చేసి నూతిలో పడింది. గిరీశం ఆమెను రక్రించాడు. “వూరంతా 
నేను సాక్షాత్తూ సత్యవారిశ్చంద్రుణ్ణిగా భావిస్తున్నారు” తాను ఆమెను బావినుంచి 'పైకితియ్యడం 
అతనికి గొప్ప పనిగా తోచలేదు. వూళ్ళో వాళ్ళు తనను సత్యహరిశ్చంద్రుడల్లె చూడడం అతనికి 
వింతగా ఉన్నది. (బావిలో వడ్డమనిషికీ సత్యహరిశ్చంద్రుడికీ ఏమిటి సంబంధం? ఊళ్ళో 
వాళ్ళు తనకు బ్రహ్మరథం పడుతుంకే తనను ఎవరళ్లే చూస్తున్నారనుకోవాలో గిరీశానికి 
తెలీక సత్యహరిశ్చంద్రుడన్నాడు. ఆ మాటలకు వస్తే మనకూ తెలీదు. “పిక్‌ విక్‌ “పేవర్స్‌”లో 
పిక్‌విక్‌ మంచులో ముణిగిపోతే శామ్‌ వెల్లర్‌ “ఫైర్‌, ఫైర్‌” అని కేకలు పెడతాడు. వినటానికి 
హాస్యాస్పదంగా ఉండవచ్చు. కాని కేక పెట్టటానికి అంతకంకు మరో సరయిన మాట 
కనబడదుగద.) 

“అడుగడుక్కో బుద్ది దామేస్తుంది గాని. నేనంతవాళణ్ణి కానా యేంవిటి? స్నేహం పట్లు 
పీకిచ్చేస్తారే గిరీశంగారు! సాధారణులా?” అంటూ తనలోకూడా గొప్పదనం ఉందని తనను 
తాను నమ్మించుకోవటానికి (ప్రయత్నిస్తాడు. 

ఇందులో నిజం వున్నష్టే కనబడుతుంది. ఆత్మరక్షణ కోసం అతను నమ్మినవాళ్ళని 
ముంచిన నిదర్శనం ఒక్కటీ లేదు. డిష్టీకలెక్షరుగారికి భయపడి కరటకళ్ళొస్త్రి లాంటి వాడు 
కూడా మధురవాణి యింటిచాయలకు పోవటానికి భయవడిన _ స్థితిలో రెండు నెల్లపాటు 
డిస్టీకలెక్షరు కొడుకుతరపున డబ్బు అందించటమేగాక, ఆమెను ఉంచుకున్నాడు కూడా. 

అంత ధర్యం ఉన్నవాడూ బుచ్చమ్మ ఎదుట ఒకటి అనబోయి ఇంకోటని ఆహా; దీని 
తస్సా గొయ్యా మొహం ఎదటికి వచ్చేటప్పటికి కొంచెం _టెంబ్లింగ్‌ పట్టుకుంటుంది 
అనుకుంటాడు. అవతల వాళ్ళ మంచితనం అతన్ని పిరికివాణ్ణి చేమెటట్టు కనబడుతుంది. 
గిరీశం, కొందరనుకున్నట్టు, కన్సమేట్‌ విలన్‌ అయితే అలా జరగటం సాధ్యమా 

దుష్టుడో కొడోగాని, గిరీశం అనుసరించిన వంచనా విధానాలు బుచ్చమ్మవంటి అమాయకు 
రాలిమీదా, అగ్నిహోత్రావధానుల్ల్తాంటి దున్నపోతు మీద మాత్రమే పారుతాయి. బుచ్చమ్మ బుద్ది 
వివాహం కేసి మళ్ళించటానికి అతను వెంకశేశానికి పాఠం చెబుతూ, సృష్టిలో ఆవులూ, 
గేదెలూ ఉన్నవన్నది తప్పనీ, విధవలున్నారన్నది రైటునీ అంటాడు. తరవాత అగ్నిహోత్రావధాన్లు 
దగ్గిర కచేరీలు దావా తేవటానికున్నాయని వెంకటేశం చేత చెప్పించి, “చూచారండీ. మీ వాడికి 
కచేరీల భోగట్టాలు కూడా నేర్ప్చుతున్నాన అంటాడు అటే తెలివైన వంచన అనటానికి లేదు. 


4వ స్ర్రలం 
పెరడు. వెంకటేశం, బుచ్చమ్మ, గిరీశం, అగ్నిహోత్రావధాన్లు. 


గిరీశం “మాయోపాయం” కొంతవరకు పారింది. గిరీశం లేని సమయంలో బుచ్చమ్మ అతన్ని 
గురించి తమ్ముడి ద్వారా చాలా విషయాలు తెలుసుకోవటానికి యత్నిస్తుంది. గిరీశంగారు 
గొప్పవారా? అతనికి ఉద్యోగం కాలేదేమి? ఆయనకి పెళ్ళి అయిందా? అతను లోకం ఎలా 
మరమ్మత్తు చేస్తాడు? వెంకళేశం వెధవముండని పెళ్ళాడతాడా? ఈ (ప్రశ్నలను బట్టి ఆమె 
మనసు ఎలా పనిచేస్తున్నదీ మనం గ్రహించవచ్చు. 


| | =కన్యాయల్బం: నూరేళ్ళ నమాలోచనం... 


ఇంతలో గిరీశం వచ్చి, వాస్తూనే సమ్మోహనా,స్త్రం (ప్రయోగిస్తాడు. “వొదినా! యీ 
చెట్టు (క్రింద నిలబడితే మీరు వనల్మక్ష్మిలా వున్నారు.” 

“విన్నారా? తమ్ముడు వెధవని పెళ్ళాడతాష్ట” అనే పాటి చనువు తీసుకుంటుంది 
బుచ్చమ్మ. “వెంకటేశం విధవా వివాహమే చేసుకుంటు మేం యానన్మందిమిన్నీ (తన వెనక 
ఒక పెద్ద తండా ఉన్నటు!) బ్రహ్మరథం వట్టమా?” అంటాడు గిరీశం. 

వెంటనే బుచ్చమ్మ మరింత చనువుగా, “గురువులుగదా ముందు మీరెందుకు చేసుకోరు?” 
అని అడుగుతుంది. 

ఇది చిత్రమైన ప్రశ్న. బుచ్చమ్మ గిరీశం భవిష్యత్తు గురించి అడుగుతున్నది గాని, “మీరెందుకు 
వెధవని పెళ్ళాడలేదు?” అని అతని గతం గురించి అడగలేదు. బుచ్చమ్మకు లీలగా గిరీశం 
భార్యకావాలని లేనిపక్షంలో, అతనిచ్చే ఉపన్యాసాలన్నీ విని అడగవలసిన ప్రశ్న అతని గతానికే 
సంబంధించి ఉండవలసింది. విధవా వివాహాలను గురించి ఇంత ఘనంగా మాట్ల్టూడేవాడు 
తానెందుకు విధవావివాహం చేసుకున్నాడు కాడూ? 

అలాటి నిర్లిష్తమైన (ప్రశ్న బుచ్చమ్మనోట రాదు. అతను విభవా వివాహమే చేసుకోదరిస్తే 
తనకు కొంత అవకాశం ఉన్నదని అమెకు అవ్యక్తంలో తెలుసును. 

“అడగవలసిన మాట అడిగారు” అంటాడు గిరీశం, అతను తన సోది (ప్రారంభించి ఆమెకు 
అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు. “మాట వరసకి” అంటూనే ఆమెకు సుఖజీవనమూ, 
మాతృత్వమూ-ఇప్పడున్న జీవితానికి కొన్ని వేలమైళ్ళ ఎత్తుగా - చూపిస్తాడు. ఆ ప్రవాహంలో 
పడిపోయి బుచ్చమ్మ, “అలా అయితే (అంతే, వెంకటేశం తమదగ్గిరేఉండి చదువుకుం కే) 
మరి నాన్నకి ఖర్చుండదు. నాన్నా, అమ్మా వాడి చదువుకోసం దెబ్బలాడ్రు,” అంటుంది. 

గిరీశం ఇం(ద్రజాలంలో పడిపోయి వెంకటేశం కూడా, “నాకో చిన్న గుర్రబ్బండికొనాలి.” 
అంటాడు, 

“వేరే నీకు బండి గిండీ యెందుకు? మా పిల్లల బండిలోనే నువ్వుకూడా వెళుదువు గాని, 
వాళ్ళు అల్లరి చెయ్యకుండానూ కింద పడిపోకుండానూ చూస్తూ వుందువుగాని,” అంటాడు 
గిరీశం. 

అంతలోనే వెంకకేశానికి తాము అవాస్తవ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నట్లు అనుమానం 
తగిరి, “అక్కయ్యను పెళ్ళి అడేస్తారా యేవింటి?” అంటాడు, బహాశా సగం ఆశతో. 

“మాట వరసకి అని అంటుంటే. మతిపోయినట్టు మాట్లాడతా వేవింటి?” అని కలకాస్తా 
నీరు కార్చేస్తాడు గిరీశం. 

“అంతే కద” అంటుంది బుచ్చమ్మ. బహుశా ఆశాభంగం చెంది, అయినా ఆమె గిరీశానికి 
మరొక పరీక్ష పెడుతుంది. గిరీశం చూపిన ఇంద్రజాలం వెనక కొంతయినా వాస్తవం ఉందో 
లేదో తెలుసుకో గోరిన దానిలాగా మానేస్తం రాంభొట్లుగారి అచ్చమ్మ, మీరు వొప్పుకుంటే 
మిమ్మల్ని పెళ్ళాడతానంది. 

గిరీశం ఇచ్చే విడో మారేజి లెక్చర్లు ఇతర వితంతువులమీద ఎలా పనిచేస్తాయో చూడటానికై. 
బుచ్చమ్మ రాంభొట్ల్టుగారి అచ్చమ్మతో మాట్లూడి ఉండాలి. అచ్చమ్మ గిరీశాన్ని పెళ్ళాడటానికి 
రెడీగా వుంది. ఆ మాటకు గిరీశం ఏమంటాడు? 

“పెళ్ళాడడవేంవొస్తే అచ్చమ్మనీ పిచ్చమ్మనీ నా పెళ్ళాడతాను?” అంటాడు. బుచ్చమ్మ 
లాటి ఆ పేర్లను అవహేళన చెయ్యటం బుచ్చమ్మకు కోపం తెప్పించవచ్చునని కూడా అతనికి 
తట్టుదు. అయితే మరుక్షణం లోనే, “మీలాంటి దివ్యసుందర విగ్రహమూ, గుణవంతురాలూ నా 
మీద కనికరించి, గిరీశంగారూ, నన్ను పెళ్ళాడండి అంటే పెళ్ళాడతాను గాని అచ్చమ్మల్నీ 
పిచ్చమ్మల్నీ మెడకు కట్టుకుని ఉత్తమ బ్రహ్మచర్యం, లోకోపకారం మానుకుంటా ననుకున్నారా 
యేవింటి” అంటాడు. బుచ్చమ్మలాంటి షేరును మళ్ళీ ఈసడిస్తూ. 

ఏమైనా అతను తననైతే పెళ్ళాడతాడన్నది బుచ్చమ్మకు రూఢి అయింది. 


కన్యాశుల్కం నూరేళ్ళ నమాలోచనం. 705 


బుచ్చమ్మ వెళ్ళాక గిరీశం జామచె చ్టైక్కిన వెంక టశాన్ని తండ్రి ఆ|గవాం నుంచి కొపొడటానికి 
నోటికి వచ్చినట్టు పేలుతాడు. ఆ తరవాత వెంకటేశం కోసిన జామపళ్ళల్గో పెద్దవన్నీ కాజేసి, 
చంటిపిల్లవాడల్లే ప్రవర్తిస్తాడు. ; 

అగ్నిహోతావధానులతోనూ వెంక లేశంతోనూ మూటా సంతా ఫూ అతని మనసు 
బుచ్చమ్మమీదే ఉన్నది. వెంకటేశం వెళ్ళిపోగానే అతను బుచ్చమ్మ పెరయినా ఎత్తకుండా, 
“పాచికపారేట'క్టే కనబడుతుంది. ఆహా యేమి సొగసు” అనే వద్యం స్మరెంచుకుంటాడు. 


చతురాంకం 
ణా 


1వ సలల 
య 


రామప్పంతులు యింటి సావడి; రామప్పంతులు, 
మధురవాణి, లుబ్బావధాన్గు, శిష్యుడు, కరటకళశా, స్త్రి 


లుబ్దావధాన్లుకా సుబ్బికీ పెళ్ళికాకుండా పనిచేసే శక్తులన్నీ ఈ రంగంలో కేంద్రీకృతమవు 
తున్నాయి. ఆ పెళ్ళి తప్పించమని మధురవాణి రానుప్పంతుల్ని తగులుకుంటుంది. అదివరకే 
అందుకుగాను రామప్పంతులు, అగ్నిహోత్రావధాన్లు, లుబ్బావధాన్లును, మీ సంబంధం మాకు 
వద్దని రాసినట్టుగా, ఒక దొంగ ఉత్తరం బనాయించి ఉన్నాడు. ఇదిగాక లుబ్బావధాన్లును 
అదరగొట్టుతూ గిరీశం రాసిన ఉత్తరం కూడా ఇప్పడే వస్తుంది. ఇన్ని (ప్రతిశక్తులు కూడాక 
ఆ పెళ్ళి తప్పక ఏమవుతుంది. ఆ దెబ్బలోనే కరటకశ్యా స్త్రి తెచ్చిన “మాయ” సంబంధం 
ఖరారుకూడా అవుతుంది. 

నాటకానికి నడిబొడ్దూ, రసవట్టూ ఈ రంగమే. దీని నడక అత్యద్భు తం. 

ఆరంభంలోనే మధురవాణి రామప్పంతుల్ని ఏడిపించటంతో (ప్రారంభిస్తుంది. ఏదో వంక పెట్టు 
అతన్ని కుక్కతో పోలుస్తుంది. అదేమిటంటే హాస్యనుంటుంది. “కుక్కన్నా, పందన్నా మిమ్మల్నే 
యేవంనడానికైనా నాకు హక్కు వుంది ” అంటుంది. తరువాత గిరీశాన్ని మెచ్చుకుని కవ్విస్తుంది. 
ఆమె ఒకటికి రెండుసార్హు గిరీశం పేరు ఎత్తేసరికి రామప్పంతులు ఉడుక్కుంటాడు. పెళ్ళికి 
గిరీశం వచ్చి రామప్పంతులుమీద చెయ్యి. చేసుకుంటాడనీ, తలుపేసుకుని ఇంట్లో కూచున్నా 
నిశిరాత్రి వేళ పై గొళ్ళిం బిగించి కొంవకి అగ్గిపెట్టేస్తాడనీ రామవ్పంతుల్ని అదరగొట్టుతుంది. 
లుబ్బావధాన్సు వచ్చాక ఆయనను అడ్డం పెట్టుకుని రామప్పంతులికి అసూయ తెప్పిస్తుంది. 
మధురవాణికీ సీను చక్కని ఆటవిడుపే. 

రామప్పంతులుకే బాగా శని చుట్టుకుంటుంది. మధురవాణిచేత కుక్కా, పందీ అనిపించుకున్న 
రామప్పంతులు గిరీశం ఉత్తరంలో గుంటనక్క అనీ, గాడిద అనీ అనిపించుకుంటాడు. 
లుబ్దావధాన్గుచేత వెధవ అనికూడా అనిపించుకుంటాడు. ఇన్నీ పడిన రామప్పంతులు లుబ్బావధాన్లు 
ఏకవచన (ప్రయోగం చేశాడని గింజుకుంటాడు. రామప్పంతులుకి ఇతర పరాభవాలు కూడా 
అవుతాయి. లుబ్జావధాన్లు ఉత్తరంతో వచ్చేటప్పటికి అది తాను బనాయించిన ఉత్తరమే 
ననుకుని తొందరపడి లుబ్బావధాన్లును గడవదాట వెళ్లేటట్లు చేస్తాడు. మధురవాణి యుక్తిగా 
ఆయన్ను మళ్ళీ పట్టుకొస్తుంది. తరవాత ఆమె రామప్పంతులు ఉత్తరం బనాయింపు రహస్యం 
లుబ్బావధాన్గుకు రహస్యంగా చెప్పినట్టు నటించి _రామప్పంతురికి వెరెత్తిస్తుంది. 

లుబ్బావధాన్హు నైజం కూడా ఈ సీనులో బాగా బయటపడుతుంది. గిరీశం రాసిన ఉత్తరం 
చూసి, పెళ్ళికి ఖర్చు ఎక్కు వైపోతుందన్న బెంగతో,. “నాకు సపెళ్ళీవద్దు, పెడాకులూవద్దు” 
అంటూ ప్రవేశిస్తాడు. ఇంతకూ గిరీశం ఉత్తరంలో లుబ్జావధాన్లుకు అర్హమయింది ఖర్చు 
జాస్తి కాబోతున్నదని మాత్రమే. “మీ వూరి వారెవరోగాని వక తుంటరి మీరు విశేష 
ధనవంతులనియు, పెళ్ళి దేవదుందుభులు (మోయునటుల చేతురనియు వర్తమానం చేయుటను, 
యేబదిబండ్లమీద యా వూరి వారినందరిని తర్లించుకురానై యున్నారు. ఇంతియకాక దివాంజీ 


కన్యాశుల్శ_ ౨: నూరేళ్ళ నమాలోచనం... 


సాహేబువారి నడిగి ఒక కుంజరంబునూ మూడు లొట్ర్రయలనూ, యేను గు[ర్రంబులుగూడా 
తేనై యున్నారు. బంగారుపుటడ్డల పల్లకీ కూడా తెచ్చెదరు.” ఇదే లుబ్బావధాన్లు పీకపట్టుకున్నది. 
ఇందుకే తనకు పెళ్ళి, పెడాకులూ వద్దంటాడు. 

“మీ వూరివారెవరోగాని” అన్నముక్కా, “రామప్పంతులు సొమ్మేం పోయింది” అన్న 
ముక్కా ఆధారంగా ఈ  యెత్తుగడ రామప్పంతులుదేనని లుబ్బావధాన్హు (గ్రహించి, “యిదంతా 
మీ కల్పనే” అని రామప్పంతులుతో అంటాడు. దొంగుత్తరం బనాయించి ఉన్న రామప్పంతులు 
తన రహస్యం లుబ్బావధాన్లు ఎలాగో తెలుసుకున్నాడనుకుంటాడు. తీరా చూస్తే అది తాను 
బనాయించిన ఉత్తరంకాదు. “బతికానా దేవుడా” అనుకుంటాడు రామప్పంతులు. 

లుబ్దావధాన్గ్లుకు గిరీశం ఉత్తరం సరిగా బోధ వడలేదు. గిరీశం అందులో రామప్పంతుల్ని 
“బిగ్‌ యాస్‌” అని, దానికి పెద్ద గాడిద అని అర్హం కూడా రాశాడు. “గాడిద” అనే మాట 
రామప్పంతులుపైకి చదివాడు. లుబ్బావధాన్లు చదివాడు గాని అర్ధం చేసుకోక, “మీరొక పెద్దగాడిదని 
కూడా తెమ్మన్నారని కాబోలు రాశారండీ,” అంటాడు. గాడిదమాట వుత్తరంలో ఎక్కడా 
లేదంటాడు రామప్పంతులు. వుంది, నేను చదివానండీ. గాడిదనెందుకు తెమ్మన్నావయ్యా 
నా నెత్తి మీదికీ?” అంటాడు లుబ్బావధాన్లు. “నీకు మతి పోతుందా యేమిటి? గాడిదమాట 
లేదంటూం తేనే?” అంటాడు రామప్పంతులు. 

రామప్పంతులు బుకాయింపు మధురవాణికి తనను గిరీశం “పెద్దగాడిది” అన్నాడని తెలీకుండా 
ఉండటానికే కావాలి. కొని మధురవాణి కాపాటి ఇంగ్లీషు వచ్చును. ఆమె అవ డే విరగబడి 
నవ్వింది. గాడిద అన్నమాట ఉత్తరంలో లేదన్నవు్రడు తిరిగి నవ్వుతుంది. అదికూడా 
(గహించలేని రామప్పంతులు, “యెందుకానవ్వు? నన్ను చూశా? అవధాన్లును చూశా?” అని 
అడుగుతాడు. 

ఇంతా జరిగాక మధురవాణి లుబ్దావధాన్లుతో గిరీశం తనకు కొన్నాళ్ళు ఇంగ్రీషు చెప్పాడని 
కూడా అంటుంది. అవృటికైనా తెలుసుకోక రామప్పంతులు ఆమెతోనే, “మనిషివి కావా 
యేమిటి? గాడిదమాట లెదంటూంచేనే?” అని బుకాయిస్తాడు. 

లుబ్బావధాన్లు షష్టిపూర్తి చేసినవాడైనా మధురవాణి స్పర్శకు జావగారిపోయి, “యేమి 
మృదువుచేతులు! తల తలదగ్గర చేరిస్తే "యేమి ఘుమఘుమా!ీ అని పారవశ్యం చెందుతాడు. 
ఆడవేషంలో ఉన్న శిష్యుణ్ణి (అంటే తనకు కాబోయే పిల్ల అనుకున్న మనిషిని) రామప్పంతులు 
రెక్కపట్టి తెస్తుంలే, లుబ్బావధాన్లు, “నడుస్తుంది. రెక్క వొదిలెయ్యండి,” అని జెలసీ కనబరుస్తాడు. 


౨వ సలం 
ఇమా 


స 9 
లుబ్దావధాన్హ ఇల్లు: లుబ్దావధాన్డుు, కరటుకశొ బు, 
కరటకశా స్త్రి, లుబావధానును ఏకరాత్ర క్‌పోహానికి ఒప్పించటానికి లుబావధాను పిసినిగొటు 
చు ధా వా! ధం చ్‌ 
తనాన్ని అడ్డం పెడతాడు. “యో పెళ్ళిలో యేదో వొక వాంకబెట్టి నాలుగు డబ్బులు 


ఆర్షించుకుందామని చూస్తూవున్న పంతులూ, పోలిసెల్టీ, ఏకరాత్ర వివాహానికి ఆమోదిస్తారా? 
పుస్తె కట్టిందాకా ఆమాట వాళ్ళతో చెప్పకండి.” 


“లుబ్బావధాన్లుకు ఆ మాట నచ్చుతుందిగాని “పంతులుతో చెప్పక పోతే యేం జట్టే 
సెడతాడో”నని భయపడతాడు. సిద్దాంతి యెదట పంతులు నోరు కట్టవుతుందని మనకిక్కడ 
లుబ్లావధాన్లు ద్యారా తెలుస్తుంది. 


కన్వాళుల్కం: నూరేళ్ళ నమూాలోచనం.. 


తవ. అలల 
డం 


లుబావధాన్ల యింటి పెరడు. మీనాక్షి కరటకశా స్త్ర, 
సిద్దాంతి, లుబ్దావధాన్లు 


మధురవాణి సలహా పాటించి కరటకశ్వాస్త్రి మీనాక్రిని మంచి చేసుకున్నాడు. “మీ పిల్లని 
నా కడుపులో పెట్టుకోనా తాతయ్యా?” అంటుంది మీనాక్షి కరటుకశ్నాస్త్రితో. 

సిద్దాంతి నాలుగ్గడియల పొద్దువున్న ముహూర్తాన్ని నాలుగ్గడియల రాత్రి ఉందనగా తిప్పేశాడు. 

నూ Ca యా i CaS 
బంతులు లేకుండా లగ్గం అయితే ఏం కొంప మునుగుతుందోనని లుబ్దాదధాన్లు మళ్ళీ 
భయవడతాడు. రామప్పృంతులం టు ఖాతరు లేని సిద్దాంతి (అచ్చన్ననూము) “పంతులుకా, మీకా 
సెళ్ళి?"” అని అడుగుతాడు. 
తవ చలం 
we) 


లుబ్హావధాన్ల ఇంటి అరుగున లుబ్బావధాన్గు శిష్యుడు (ఆడవేషంలో) 
పూజారి గవరయ్య, కొండిభొ టు, రామప్పంతులు, సద్దాంతి, 
ఇతర (బోహ్మలు. 


కరటకశా స్త్రి, నైపుణ్యం ఫలితం ఈ సీనులో స్పష్టంగా తెలుస్తుంది. సిద్దాంతిని కూడగట్టుకుని 
రామప్పంతులు లేని సమయంలో పెళ్ళి జరిపించట మేకాక, రామప్పంతులు 'పెదిపా లెంనుంచి 
తిరిగివచ్చేలోగా ఉడాయించేశాడు. 

రానుప్పంతులుకు చావుకబురు చల్లగా తెలుస్తుంది. వైదిక (బాహ్మాల చాదస్తం చక్కగా 
బయటపడుతుంది. రామవ్పంతుల్ని చూస్తూనే లుబ్లావధాన్లు “లగ్నానికి మీరు లేకపోయినారు 
గదా అని మహా  విచారవడుతున్నాను.” అని ఎపోలజీ యిచ్చుకుంటాడు. అది అతగాడికి 
తప్పదు. కాని వెంటనే పూజారి గనరయ్య అదే భావాన్ని వివులీకరిస్తూ, లగ్నం వేళకి 
తమరు లేకపోయినారు గదా అని మేం యావన్మంది వీం విచారించాం. తమరు యేదో 
వ్యవహారాటంకం చేత వేళకి రాజాలినారు కారనుకున్నాం. తాము లేకపోనడం చేత సభ 
సాగసేపోయింది. నియోగిలేని సావిడి అయ్యయో వట్టిరోత, అది యెట్టునన్‌ - వయ్యారి -' 
అని భటాజులాగా సోజిలోపడి, రామవృంతులుచేత “అట్ట పేలకు” అనిపించుకుంటాడు. 

కాని పూజారి అణిస్తే అణిగే ఘటంకాదు. అతడికి కథలు కట్టుటమూ, కల్పనలు 
చెయ్యుటమూ చాలా యిబ్బంగా కనబడుతుంది. 

'సెద్దాంతి యెంతో నొచ్చుకొన్నాడు తమరు రాలేదని. బాబూ యేమి ఆటంకం చేత 
వుండ . యునారో తన్‌ అవధాన్లుగారు తల్లడిల్లారు.' తాషామర్హా విన్న తరవాత గదా ఆయన 
మనస్సు స్వస్థ పవడ్డది?...యిక మధురదాణో? అంకే ఆ పందిట్లో నిశ్చేష్టురాలై పుత్తడి 
బొన్ములాగ నిల్బుందిగాని బ్రాహ్మణ్యం యావన్మంది గెడ్డం వట్టుకు యెంత బతిమాలుకున్నా 
పాడిందికాదు.” అని పూజారి గవరయ్య తెగకోస్తాడు. 

కొండుభొట్లు వచ్చిరియరలిస్టు, లౌక్యం ఏమీ తెలీదు. 

“అంతసేపూ పొద్దు కానిస్టేబులు గారితో మాట్లాడుతూ నిల్బుందిగాని, యేం? యింతమంది 
ధ్రార్హించినప్పుడు ఓ కూనిరాగం తియ్యకూడదో?” అని అసలుసంగతి బయట పెస్టైస్తాడు. 

పూజారికి కొండుభొట్టును నమ్మవలసినవనితో బాటు కల్పనకు ఛాన్స్ఫుకూడా దొరికింది. 
“-పొడ్డుగారితో యేవింటి దూటాడుతూందనుకున్నావు? వంతులుగారు సరుకూ జప్పరా 
పట్టుకుచెళ్ళారు. యేం (ప్రమాదం వచ్చిందో? నుహూర్తం వేళకి రాలేదు. జవానును వంపి 
వెతికెంచండి అని బతిమాలుకుంటూందిరా” అంటాడు. 


కన్వాళుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


మధురవాణ వాడై నవ్వుకు నటందుకు చొాలొ కారణం ఉంది, లుబ్దావధాన్లు ఆడ వేషంలో 
ఉన్న కుర్రాణ్ణి పెళ్ళాడటమూ, రామప్పంతులు కళ్ళలో కారం చల్లి, అతను లేనిసమయంలో 
ముహూర్తం జరిపించెయ్యటుమూూ వగె గైరాలు పౌడ్ద్డుకు తెలుసును. వాళ్ళ నవ్వుకునేటందుకెంతైనా 
ఉంది. 

ఈ సంభాషణ నిజంగా రామప్పంతులుకు తలవంవులే. కాని రానుప్పంతులుకు సిగ్గుపడే 
పాటి బుద్దికూడాలేదు. 

“వైదికం! వైదికం! మీ యేడువులు మీరు యేడనక లోకంలో భోగట్టా అంతా మీకెందుకు?” 
అని మూత్రమే అంటాడు. 

మరుక్షణం రామవ్పంతులికి పెళ్ళి ఏకరాత్రమనీ, గుంటూరుశా, స్త్రుల్లు డబ్బు తీసుకుని చక్కా 
పోయాడనీ తెలుస్తుంది. అవ్వడు వస్తుంది నిజమైన రోషం రామ క. నంచి 
రామాయలోకువన్నట్టు. అతను లుబ్జావధాన్లు మీద విరుచుకు వడి “ఒరి, స్వామి ద్రొహావు 
వెధవా! అని తిడతాడు. గిరీశం అన్నట్టు 'జిత్తులకు జాకాల్‌ గనక ఆ గుంటూరుశా, స్తులుకు 
తాను పెళ్ళిఖర్చులకని నూరు రూపాయలిచ్చానంటాడు. గుంటూరుశాస్త్రుల్లు వట్టి దొంగ అనీ, 
ఇెలడో పెళ్ళిపిల్లనో, శూ ద్రపిల్లనో అమ్మి ఉంటాడనీ, ఇద్దరు జవాన్లను గుంటూరుశా స్త్రుల్లు 
వెంట తరిమిస్తాననీ చిందులు తాక్కుతాడు. 

ఆః స్టితిలో వులిమీద పు[టలాగా సిద్దాంతి రానుప్పంతులు రెక్క పట్టుకుని నిలవేసి, 
గుంటూరుశా, స్త్రుల్హు పేరుపేరి రామశాస్త్రి హస్‌, ఆయన రామవృంతులుకి దమ్మిడీ బాకీలేడనీ, 
లుబ్దావధాన్లు దగ్గిర ఖర్చులకు తీసుకున్న సొమ్ముకు లెక్క చెప్పమనీ దబాయిస్తాడు. 

wy చెయ్యినొక్కు తున్నావు? తంతావా యెవింటే?” అంటాడు, చెయ్యి ముట్టు 
సదసనుం భయవడే వంతులు. 

తరవాత సిద్దాంతి లుబ్హావధాన్సునూ, రామప్పంతులునూ అవతలికి తీసుకుపోయి ఏదో చెప్పి 
రామప్పంతులును తృప్తి సరుస్తాడు. 

ఆ తరవాత రామప్పంతులు పాత్ర నిజంగా ర్తక్తికట్టుతుంది! అతను కొండుభొట్టును తన 
ఇంటిదాకా వెంటపెట్టుకుపోయి దారిలో, మధురవాణి పెళ్ళిలో ఏం చేసిందీ తెలుసుకోవాలని 
మహో తాప త్రయపడతాడు. కెండుభొెట్లు నిజం చెపి న ల అడ్డం తగిలి, తనకు నచ్చిన 
అబద్దం చెప్పినదాకా తృషప్తిపడడు. మధురవాణి పాడ , “అలా “చెప్పునో కాజ ఆమె 
-హెడ్దుతో మాట్టాడిందం బే, “ఓరీ ఛండాలుడా!” అంటాడు, మాట్టాడలేదం కు “యిపుడు 
నిజంచెప్పావు!” అని మెచ్చుకుంటాడు. రామప్పంతులు తెలివి అక్కడితో ఆగదు; అతను తలుపు 
తట్టబోతూ, కొండుభొట్టును పెరటినోడ వెనక నిలబడి, ఎవరన్నా వస్తే వట్టుకోచుని ఒక బేడా 
చేతిలో పెడతాడు. కొండుభొట్లును మధురవాణి రహస్యం కాపాడినందుకు, “నీకూ, నాకూ 
నేస్తం” అంటూ ముద్దు పెట్టుకుంటుంది. కొండుభొట్లు వీధిలో చిన్న డాన్సు చేస్తాడు. 


కచ సత్రం 
యథా 


కృష్ణారాయపురం అగ్రహారంలో అగ్నిహోత్రావధాన్లు ఇంటిపెరడు. 
గిరీశం, వెంక టుశం, బుచ్చమ్మ 
మతమూ, చమక పారాయణలోని ఉద్దేశమూ దేవుడూ మొదలైన వాటిమీద గిరీశం తన 
అభిప్రాయాలు చెబుతాడు. ఇవి హాస్యధోరణిలో చెప్పినా, అధునాతనమైనవి. గిరిశం ఈ 
నాటికీ అధునాతన పాత్ర అనిపించుకోవటానికి ఈ అభిప్రాయాలు చాలు. 
వం: “దేవుళ్లో.. ఆ కోసధ ధ్యానం చేస్తే పాపం కడా?" 
గిరీశం: ఇన్నొరెన్స్‌' ఎ) మత సంబంధమైన సంగతులు నీకేమి తెలియవు ---ాా తెల్లవాడు 
యేవంని ధ్యానం చేసోడోయ్‌ రోజూనూ! “ఫాదర్‌? గివ్‌ అడ్‌ అవర్‌ డెయిలీ బెడ్‌” పా 


కన్వాళుల్క_ ౨: నూ రేట్ట నమాలోచనం.. 709 


మన చమకంలో యేమన్నాడూ? “శ్యామకాశ్చమే”- “చామల అన్నం నూ మజాగా ఉంటుంది, 
నాక్శావ్లారి ౬ దేవుడా!” అన్నాడు. 

ఉవనిషత్తుల్లోనే కాదు, చేదాల్లోకూడా తిండి యావా, ఐహిక సంవద దుగ్గా వూరాగా 
ఉంది. మతం వెనక ఉండే భౌతిక వాద తత్వాన్ని గిరీశం కొంచెంగా బయట పెట్టాడు. 

“అయితే రేవజ్బుంచి రోజూ చనుకపారాయణ చేస్తాను” అని వెంకశుశం అంతు గిరీశం 
“మనస్సులో చెయ్యి. పైకి పారాయణ చేశానంశే! నీతండ్రి, ఎడ్యుకేషన్‌ లేకపోవడం చేతా, 
రీజన్‌ తెరియకా పెణతెక్క గొట్టి తొమ్మిదో అష్టం ఘనం పారాయణ చేస్తాడు,” అంటాడు. 

గిరీశం చెప్పిన “ఎడ్యుకేషన్‌” లేకపోవటమూ, “దీజన్‌” తెరియకపోవటమూ ఈనాడు 
కూడా మనం అసంఖ్యాకులలో చూస్తూనే ఉన్నాం. 

దేవుణ్ణి గురించీ, స్వర్గ నరకాలను గురించీ గిరీశం చేసే సవాలుకు సమాధానం లేదు. 
“ఓ దేవుడా, నా మనసు, యిండిపెండెంటుగా స్త్పజించావా” డిపెండెంటుగా సృజించావా? 
యిండిపెండెంటుగా అయితే నా యిష్టవొచ్చినపనల్లా నేను చాశాను. నువ్వెవరు అడగటానికి ౨...లేక 
నన్ను డిపెండెంటుగా చేశావూ? అట్టాగయితే నువ్వే నాచేత పావం చేయించావు గనక నీకే 
అ శిక్ష కావలసింది.” 

చెంకళుశాన్ని వంపించేసి గిరీశం బుచ్చమ్మను లేవతీసుకుపోవటానికి చేసే (పయత్నం 
పూర్తిచెస్తాడు. 

గిరీశం: “యేం వదినా, కంటనీరు పెడుతున్నారు?..మీరు కంటనీరు పెడితే నామనసు 
కరిగిపోతూంది?” ఈ మాటలో కవటం లేదనే చెప్పాలి. గిరీశం ఎవరి కష్టాలూ 
సహించలేడనటానికి వూర్వ సాక్ష్యం చాలా వుంది. కాని తన ప్రాణం ఇచ్చేస్తానని అతను 
కత్తిపీట ఎత్తటం మటుకు సంలు. 

బుచ్చమ్మ: “చెల్లికి ఈ సమ్మంధం తప్పించారు కారుగదా?"” 

గిరీశం: “అదొక్కటి మటుకు నాకు సాొధ్యవైంందికాదు...ఈ సంబంధం తప్పించాలని చెడ 
చీవాట్లు పెడుతూ మా అన్న పేర రెండు టావులు వుత్తరం రాశాను. చెవిని పెట్టాడుకాడు, 
నేను యేంచేతును?” 

తనకన్న బలమైన శక్తులు లుబ్బావధాన్టు పెళ్ళి వడగొచ్టు ప్రయత్నంలో ఉన్నాయని గిరీశం 
ఎరగడు. అయితే గిరీశం చేతిలో ఇంకొక్క ఆయుధం ఉంది. పెళ్ళికి ముందే బుచ్చమ్మను 
లేవదీసుకుపోవటం, ఇందుకు బుచ్చమ్మను ఎంతో చాకచక్యంతో ఒప్పిస్తాడు. అది యజ్ఞం 
చేసినంత వని. 

గిరీశం బుచ్చమ్మను లేవదీసుకుపోవటంలో స్వార్థం వుంది, సందేహంలేదు. అందులో 
పరార్హం ఉందా, లేదా అన్నది ప్రశ్న. ఉన్నట్టు కనబడుతుంది. బుచ్చమ్మను తనతో రావటానికి 
ఒప్పించకముందే గిరీశం లుజ్జావధాన్లుకు బ్రహ్మాండమైన ఉత్తరం రాశాడు. దానితో లుబ్జావధాన్లు 
పెళ్ళి మోనుకున్నట్టయితే, అతను బుచ్చన్మును _ లేవదిసుకుపోవటానికీ, పెళ్ళికీ సంబంధం 
ఉండేదికాదు. ఉత్తరం వనిచెయ్యక పోవటం గిరీశం తప్పా? 

అదికాక, బుచ్చమ్మను తాను “డెడ్‌ ఫుల్‌ ”గా (పేమిస్తున్నాననీ, పెళ్ళిచేసుకోవనటుం ఒకు 
మార్గనునీ అనుకునే సమయానికి గిరీశంలో “సినిసిజం' లేదు. అతను దానినుంచి కోలు 
కోవటానికి బుచ్చమ్మమీది _పేమతప్ప మరేకారణమూ కనవడదు. అందుచేత అతను బుచ్చమ్మను 
లేవదీసుకుపోవటుం ఒక్క రవాణా కార్యంగా అంచనా వెయ్యటం అన్యాయంగా కనబడుతుంది. 

బుచ్చమ్ముతో గిరీశం పెట్టిన “లన్‌ మేకింగ్‌” చాలా ఉదాత్తమైనది. అలాంటి (పేమ 
పకటున అందరికి సాధ్యమయేదికాదు: 

“యెన్నోమాట్టు యేవంనుకుంటాను? ఈ పెళ్ళి తప్పించలేకపోయానుగదా? నా ప్రాణంకంయె 
యిష్ట్రవైంన యూ బంగారపు బొమ్మలాంటి బుచ్చమ్మని వున్నిస్త్రీని చెయ్యలేకపోయినాను గదా? 


కన్వాశుల్క ౨: నూరేళ్ళ నమాలోచనలం.. 


(రెండూ విడివిడి ఆశయాలని గమనించాలి.) అని విరక్తిపుట్టి, పోదాం అని నిశ్చయించే 
సరికి, కాలు ముందుకు వేసినా, మనస్సు వెనక్కిలాగి యేమి తోచేదీ?” పెకి పోతానని 
సందడివడుతున్నాను. నా బుచ్చమ్మ కనబడకపోతే, పోయి బతకడం యలాగ? దానికి యింత 
కనికరంలేకపోయినా, యిక్కడే వుండ, చూశైనా సంతోషిద్దాం” అని వుండవోతూ వచ్చాను. 

(ఇవన్నీ అతని స్వగతంలో అనుకున్న వాటికి అనుగుణంగా ఉన్ననూటలేగనక వీటిలో 
కపటం లేదు.) 

“యూ పెళ్ళి అయిపోయిన తరవాత...అద్దంలో నా ముఖం చూసుకుని, ఏమంటానూ? 
యా సొగసైన ముఖం, యి తానురరేకులనంటి నేత్రాలు, రొ సామసాలు, యివన్నీ 
వృధాగదా? యవరుచూసి ఆనందించనూ? నా బుచ్చమ్మ నన్ను పెళ్ళాడకపోయినతరవాత 
నా బతుకు యెందుకు?” అని నిస్పృహ కలిగి చర్రున  శేబిలుసారుగుతీసి, “అందులో ఉన్న 
జోడుగుళ్ళ పిస్తోలు యెక్కు. పెట్టి గుండె దూసుకుపోయేటట్లు  కొళ్టేసుకుంటాను.” 

(మంచు కరుడులాగా ఉన్న బుచ్చమ్మ మనసును భయపెట్టి చలింప జేయటానికి కోసిన 
కోతలు. తాను అందగాడినన్న సంగతి గుర్తింపు చెయ్యటం, గిరీశం అందచందాలను బుచ్చమ్మ 
గుర్తించినట్టు దాఖలాలేదు.) 

“నువ్వు నన్ను పెళ్ళాడితే...యిలా వపు రుబ్బనిస్తానాః మనకి యెంతనుంది నౌఖర్హు 


వుంటారు! యెంతమంది చాకర్తువుంటారు! తోటలు, దొడ్లు, గుఠాలు, బళ్లు...” (శుద 
స స్‌ న నే ఆ 
అబధాలు 
య 
లుంచమాంకం 
1వ సలం 
cp 


లుబ్దావధాన్ల పడక గది. లుబావధాన్లు, మీనాక్షి శిష్యుడు 


లుబ్దావధాన్లు పీడకల కంటాడు తాను పెళ్ళాడిన పిల్ల మొదటి మొగుడు తన గుండెలమీదెక్కి 
పీక పిసికినట్టూూ, “వెధవా! నా పెళ్ళాన్ని పెళ్ళాడావు. నిన్ను చంపేస్తాను” అన్నటూ, 

మీనాక్షి నమ్మదు; “మీకు యా లేనిపోని అనుమానం యనరు సెట్లారు?...ఈ రావప్పంతులే 
యిలాంటి అపవాదులన్నీ వేస్తూ వుంటాడు” అని నిజం (గ్రహిస్తుంది. 

తన భార్య “రెండో పెళ్ళిముండ” అనటానికి లుబ్బానధాన్షుకు ఆధారం ఏమంకే “ఆ 
తండ్రి వెధన, పెరయినా చెప్పకుండా పారిపోవడ చేంచిల 

మీనాక్షి “మీ మాంవగారు యంత పండితుడు యంత దొడ్డమనిషి!” 

లుబ్జాః ఓసి జెష్టా! “వాడు నీ కేవయినా యిచ్చాడా యేవింకు?” ఈ మాట సరిగానే 
తగిలింది. 

“ఒపహలేళ శో పెళ్ళి వ్ర అయితే మూత్రం...యా రోజల యంతమంది రెండో 
పెళ్ళి చేసుకొని సుఖంగా వున్నారు కారు?” ఈ మాట మీనాక్షి నోట రావటం చాలా 
కరుణామయం. ఎందుకంట ఆమెకాగీత లేదు. ఆ గీత _ లేకపోవడానికి సన్నిహిత కారణం 
తానేనని లుబ్బావధాన్లుకు తెలుసు “నువ్వూ నీ సదిత్తర్రీ నన్ను చంపేసి రాజమహేంద్రం 
పొరిపోయి వెధవ పెళ్ళి చేసుకుంటారు. నాకు తెలుసు” అంటాడు. 

లుబ్దావధాన్డు కలలో చూసిన తన పెళ్ళాం మొదటి మొగుడు ముమ్మూర్తులా గిరీశంలాగా 
ఉండటానికి కారణం సైకో ఎనలైజ్‌ చేసి తెలుసుకోవలసిందే. తన తండ్రి దడుచుకుని 
ఉంటాడని మీనాక్షి ఊహిస్తుంది. పెళ్ళి అనంతరం రామప్పంతులు వచ్చి చేసిన హంగామాకు 
లుబ్బావధాన్లు దడుచుకునే ఉండాలి. ఆయనకు రామపంతులంశే భయం. అప్పటినుంచీ 
ఈ పెళ్ళి చేసుకున్నందుకు పస్తాయిస్తూ ఉండవచ్చు. “పెళ్ళి వద్దని బోధిస్తూ గిరీశం ఉత్తరం 


కన్యాశుల్భ_ ౦: నూ లేళ్ళ సమాలోచనం... 711) 


రాశాడు. గిరీశం గురించి ఆయన అలోచిసూ ఉండాలి. గిరీశం గాడు అన్నమాట నిజం. 
వెధవది. చెవిని పెట్టానుకాదు” అని మీనాక్రితో అంటాడు కూడా. తనమాట వినకుండా 
పెళ్ళాడినందుకు గిరీశం తనను శిక్రించినట్టు కల వచ్చివుండవచ్చు. ఇది కేవలం ఊహ, 

శిష్యుడు తన కదివరకే ఒక పెళ్ళి అయినట్టు మీన్మాక్తిదగ్గర ఎందుకు ఒవ కున్నాడో కూడా 
మనం ఊహించవలసిందే. అలా అంకే అతను తొందరగా ఇంటి నుంచి తరిమేస్తారనుకున్నాడేమో. 
లేక అల్లరి చూసి ఆనందింతామనుకున్నాడో. 

తన తండ్రిని తన సవిత్తల్లి మొదటి మొగుడు దయ్యమైపట్టాడని నమ్మకం కుదిరి, పూజారి 
గవరయ్య కబురు పెడతానంటుంది. చావు భయం కన్న కూడా లుబ్బావధాన్లు లోభమే 
బలమైనది. “వొద్దు, వొద్దు... వాడొచ్చాడంటే యిట్లు తినేస్తాడు” అని లబలబలాడతాడు. తన 
పెళ్ళాన్ని యింట్లోంచి పంపించేస్తే పిశాచం వదిలిపోతుందని ఆయన నమ్మకం. 

తన సదిత్తల్లి అదివరకే విధవ అని తెలియగానే మీనాక్రికి తన సవిత్తల్లిలో [శ్రద్ద చెడి, 
తన మొహరు (కరటకశా,స్తులు వాన్హానం చేసిన మొహరు) చేజిక్కించుకోవాలని చూస్తుండి. 
“బుద్దిమంతురాలు” కాస్తా; “ముండా” “లంజా” అయిపోతుంది మీనాక్షి ప్రాణానికి. శిష్యుడు 
మీనాక్షి బాధ పడలేక, చెయ్యి కరిచి పారిపోతాడు. శిష్యుడు కనపడకుండా పోవటంతో 
కొంపలంటుకున్నంత పని అవుతుంది. లుబ్టావధాన్లు తనంతట తానే, “వరిగెత్తికెళ్ళి గవరైని 
పిలవమను ” అంటాడు మీనాక్షితో. మీనాక్షి తన “పెళ్ళాన్ని” చంపేసిందేమోనని కూడా 
ఆయనకు భయం లేకపోలేదు. 


౨వ ఫ్ట్రలం 
రామప్పంతులు యింట్లో కొట్టు గది. పేకాట సీను: భుక్త, పోలిశెట్టి, 
సిద్దాంతి, మధురవాణి, శిష్యుడు, రామప్పంతులు, పూజారి గవరయ్య. 


చీట్లపేక దగ్గిర మనస్తత్వాలు రకరకాలుగా బయటపడతాయి. పూజారి. గవరయ్యకు 
ఆడటంలో కన్న చూడటంలో ఆసక్తి జాస్తి. పోలిశెట్టికి అన్నీ అనుమానాలే, అన్నీ భయాలే. 
గవరయ్య తన పక్కన కూచుంటే “నీ ముణుకు నా దగ్గిర యిలా యెట్టుకు. లేచిపో, నీ 
పుణ్యవుంంటుంది.” భుక్త “తధాస్తు” అంతు “యెంత, శెడ్డా బావనాడి శావనాకారం మా 
శెడ్డది' అంటాడు. వూజారి గవరయ్య తనమీద కవిత్వం చెబితే “వొద్దు వొద్దు వొద్దు నా 
మాటిను. శావం పెట్టి పంపినావా యేటి?” అంటాడు. “గవరయ్య ముక్కలమీద కన్నేసి 
పిల్లంగెళ్టుస్తున్నాడు!” అంటాడు. 

సిద్దాంతి సీరియస్‌ మనిషి. మిగిలినవాళ్ళ కన్న ఆటలో జావ్యం. తెగ ఆలోచిస్తాడు. 
ఆలోచించి బేస్తుపెడతాడు. తెగ ఆలోచించి ఆడే వాళ్ళు గెలువుచేతు లనుకోనవసరం లేదు. 
పిష్ట్రి. “కోవటాడి పిలక నిగుడుతూంది” అంటాడు. “తంతావాయేటి?” అని పోరిశెట్టి 
అంతకు, “తన్నడవంంటే ఒహలాగా” అంటాడు. పోలిశెట్ట నోరు ఒకంతల మూసుకుపోతే 
ముక్కలు కలిపేస్తానని, అటపారేస్తాననీ బెదిరిస్తాడు. 

భుక్త మితభాషి, మధురవాణి అసలు మాట్లాడదు. 

గవరయ్య మధ్యలో వెళ్ళిపోతాడు. అందుచేత కాబోలు శిష్యుడు తలుపు తట్టినప్పుడు, 
పంతులు వచ్చాడని మిగిలిన వాళ్ళను భయపెట్రినా, గవరయ్యే తిరిగి వచ్చాడనుకుంటుంది. 

శిష్యుడు “వెంట్రిలోక్సిస్‌” అయి ఉండవచ్చు. రామప్పంతులు గొంతువట్టి ఉండవచ్చు. కాని 
అతడికి లోవలసాగే పేకాటగురించి ఎలా తెలుసునో అర్హం కావటంలేదు. ఏమైనా ఈ 
నాటకంలో మధురవాణిని ఫూల్‌ చేసినవాడు గిష్యుడు ఒక్కడే కనబడతాడు. "అందుకు 
మెచ్చి కాబోలు మధురవాణి అతత్షో ముద్దు పెట్టుకుంటుంది. 


శిష్యుడు కం లును తెచ్చి మధురవాణికి ఇచ్చెయ్యటంతో నాటకానికి కొత్త (కైసిస్‌ ఏర్పడుతుంది. 


హా 


కన్వాశుల్క అ యూ రేళ్ళ నమాలోచనం... 


నిజానికి శిష్యుడిపని బుద్దిపూర్వకంగా చేసినదికాదు. తరవాత (6వ అంకం 5వ స్రలంలో) 
శిష్యుడు కరటకశా,స్ర్రితో, “వెధవముండ గూబగదలేస్తూంశే కంచు గింకు యవడికి జ్ఞాపకం 
వొస్తుందండి? చెయికరిచి, పెట్టెతీసి, మొహరు లంకించుకుని, చెంగున గోడగంతాను” తాక 

కాని తన కంకు తనకు చేరగానే మధురవాణి ఆ కంటె మిష సెట్టి, అది తెచ్చిన దాకా 
రామప్పంతుల్ని లోపలికి రానివ్వనంటుంది. ఇంతటితో రామప్పంతులుకు విడాకులే, దాదాపు. 


రెవ సలం 
ఇకా 


లుబావధాన యింటివాకిలి. లుబావధాన్తు, రాముప్పంతులు, 
యా ac వూ ళం 
మీనాక్షి గవరయ్య 


తాను పెళ్ళాడిన పిల్ల నూతిలో పడలేదని తెలిశాక లుబ్దావధాన్లు ఆ పిల్ల చెయిదాటిపో 
యిందనుకుని విచ వారిసాడు. “యంత అందవైంన పిల్ల? నాదినాక దురదృష్టం! యింతట్లో వెన్నెల 
చీక టై పోయిందీ?” "ఆడవేషంలో ఉన్న కుర్రాణ్మి గురించి ఇలా దుగ్రపడటం లుబ్బావధాన్లు 
జీవితంలో చక్కగా అతకగల సంగతే. వట్టి (భస్టజాతకుడు. 

అంతలోనే ఆ పిల్ల పెద్దమనిషయిందే మోనని ఆయనకు అనుమానం తగులుతుంది. అందుకే 
సందేహమేలా? అనుకుంటాడు. “ఓరి కుంక పీనుగా, నీకళ్ళు యేవైంపోయినాయిరా? రజస్వలయ్యిన 
ముండని చూసూ చూసూ యలా సెళ్ళాడావురా?,” అ అని తననుతాను తిట్టుకుంటాడు. “మరి 
దీనికి ప్రాయశ్చిత్తం యక్క_డది? ఒహవేళ చేయించుకుందానుంకు శంకరాచార్యులు పాదకట్నం 
పెట్టమంటాడు. బ్రాహ్మలు యిల్లుతి నేస్తారు. అంతకంకు పోరీసువాళ్ళు నయం” అనుకుంటాడు. 

ఇందులో లుబ్జావధాన్సు జీవితంలో ఉండే వ్రధమ ఘర్హణ స్పష్టమవుతుంది. ఛాందసం 
కొంచెం కూడా వదులుకోలేడు కాని శోతియకర్మలంటు భయం. శంకఠలాచార్తంళు. భయం, 
అందరూ దోచుకు తింటారు. అసలే లుబ్బుడు. లోభత్యాానికి (శోత్రియానికి సామరస్యం 
కుదిరే పరిస్తితులుకావు. ఈ కాంట్రుడిక్షన్‌ నుంచి ఎలా బయటపడాలో తెలీక లుబ్బానధాన్లు 
చాలా బాధపడతాడు. తన కష్టాలన్నిటికీ రానువ్పంతులే కారణమని  నిశ్చయించుకుంటాడు. 
“అన్నివిధాలా ఈ రామప్పంతులు నాకొంప తీశాడు.” 


ఆ కోవంలో, రామప్పంతులు వచ్చి కంచు ఇవ్వమని అడిగితే, లుబ్దావధానులు గట్టుగా నూటుకు 
మాట అనటమేగాక, ఏకవచన ప్రయోగం కూడా చేస్తాడు. 


ఒక చెంప గవరయ్యను పిలిపించి భూతవైద్యం చేయిస్తూ కూడా లుబ్బావధాన్న్గు స్తు రామప్పంతులుతో 
“వేరే ఓ (బ్రహ్మరాక్షసి వొచ్చి మా అమ్మిని భయపె పెట్టింది. ” అని 'అబద్దమాడతాడు. మీనాక్షి 
చుట్టూ (బ్రహ్మరాక్షస్రిని గవరయ్య సీసాలో బిగించాడని మీనాక్షి అనగానే రామప్పంతులు 
సీసాకు ఎడంగా జరుగుతాడు) “వేరే ఓ (బహ్మరాక్షసి"” అనటంలో రామప్పంతులొక బ్రహ్మరాక్షసి 
అని కూడా లుబ్జావధాన్లు సూచనకావచ్చు. 

లుబ్బావధాన్లు పెళ్ళాడినది కామినీపిశాచమనీ, దాని మొగుడితోబాటు అదికూడా సీసాలోనే 
ఉన్నదనీ గవరయ్య అనగానే మీనాక్షి యిద్దర్నీ సీసాలో పెడితే దయ్యం పిల్లల్ని పెడతారేమో 
అన్నముక్క నాకు హృదయవిదారకంగా తోస్తుంది. పాపం, మీనాక్షి చాలాసార్హు కడుపులు 
తీయించుకున్న ది. 

రామవ్పంతులుకు దెయ్యూలం శు భయమని తెలిసి, గవరయ్య, “వంతులుగారూ, చిత్తగించండి. 
'రెండుమనుషుల బలువుందోలేదో చూడండి” అంటాడు. రామప్పంతులు మొగర్రోమన్న తరవాత 
అసిరిగాళ్లో పట్టుకోమంటాడు. 

“నాకు బయవేంటిం “పైడితల్లి చల్లగుండాలి. ఓలమ్మ! యంత బలువుందోస్సి?” అని 


అసిరిగాడు రామప్పంతులుమీద తన ఆధిక్యం స్పష్టం చెయ్యటంతో బాటు గనరయ్య పరువు 
నిలబెడతాదు. 


తన్వాళశుల్క ౨: నూరేళ్ళ నమా లోచనం... 7 13 


భూతవైద్యులను గురించి వీరేశలింగం వంతులుగారు చాలా రాశారు. దాని నిగంతో 
కొద్దిపాటి సంభాషణతో ఇమిడి ఇక్కడ ఉన్నది. 

లుబ్బా: బాబ్య్యూబు! సతో నాయింట్లో పెట్టకు, మయతట్‌ వెట్టాంచండి. 

నం “మా. పిఅలు తేనెసీసా అని బిరడా తీసినట్లాయనా, రెండు దయ్యాలూ వొచ్చి 
మళ్ళీ మీయింటిలోనే ఉంటాయి.” 

లుబ్జా: “అయితే సీసా భూస్తాపితం చెయ్యండి.” 

గతః భూస్తాపితం మజాకాలనుకుంటాన్నారా యేదింటిం భూస్తాపితం చెయ్యడానికి 
యంతవుతుంది, పునశ్చరణ చెయ్యాలి, హోమం చెయ్యారి, సంతర్పణ చెయ్యాలి. 

లుబ్ద: WE యిల్లు గుల్ల చెయ్యారి.” 

గవర: “మీకలాతోస్తే నావేం పోయింది? యూ మూతతీసేసి నా మానాన్న నేను 
వెళ్ళిపోతాను.” 

లుబ్దా: “మూతెందుకు తీసెయ్యడం? నాకు కలిగినది తృణవోంవణవోం యిస్తాను. ఆ 
మూత తియ్యకుండా ఆ సీసా అలావుంచి వెళ్ళండి.” 

గవర: “యేవదీం అవధాన్లుగారి గడుస్తనం? నే పోగానే పాతి పెట్టడానికాయెత్తు ఆ సీసాకి 
తగిన శాంతి చెయ్యందీ భూస్తాపితం చేశారంటే నేను రౌరవాది నరకాలకి పోనా? యివ డే 
బిరడా తీసేస్తా” 

లుబ్దా: “తియ్యకు, తియ్యకు, ఆశాంతేదో రేవు తగళేదుగాొని...” 

అదీ వరస! అవతలివాళ్ళ మౌఢ్యం మీద అధారపడి, వాళ్ళను అదరగొట్టి డబ్బు పిండటుం! 
లుబ్దావధాన్లులాంటి వరనులోధి లొంగి వచ్చాడంటే ఇక మూమూలు వొళ్ళవూలటు చెప్పే దేమిటి? 

జిత్తులమారి రామప్పంతులు, పెళ్ళికూతురు దయ్యుచుయిందని గవరయ్య అన్నమూాట 
ఆధారంగా నువ్వూ నీ కూతురూ కలిసి దాన్ని చంపేశారు కాబోలు అనేసరికి లుబ్జావధాన్లు 
మేకనంటివాడై ఉండికూడా 

“ఓరి గాడిదకొడకా?” అని కర్రతో రామప్పంతుర్ని కొట్టబోతాడు. 

“నా కంబు అవహరించావుగదా? నీ వని వట్టిస్తావుండు” అని రామప్పంతులు వెళ్ళిపోతాడు. 
లుబ్బావధాన్గ్డు వని పట్టించటానికి రానువృంతులు శాయశక్తులా పనిచేస్తాడు. దాని ఫలితంగా 
చాలా (గంథం జరుగుతుంది. కాని అందులో ఉన్న 'ఐరనీ' ఏమిటంశు, ఏ మధురవాణిని 
మంచిచేసుకోవటానికి రామప్పంతులు రాద్దాంతం చేశాడో, ఆ మధురవాణి అవ డే అతనికి 
అందకుండా పోయింది. 


లుబ్జూవధాన్సు కంబ ఏమైపోయిందో నని ఆలోచిస్తూ, “దెయ్యానికి కంబుందుకూ?” 
అంటాడు, 


“యేం? తీవు దిగదీసిందా యేవింటి? పెట్టుగుంటుంది ” అంటుంది మీనాక్షి ఆడ మగ 
దెయ్యాలు పిల్లల్ని పెడతాయన్న ధోరణిలోనే ఉంది ఈ మాటకూడా. మీనాక్షి దృష్టిలో 
దయ్యాలకీ, మనుష్యులకూ ఆశేతేడా ఉన్నట్టు కనబడదు. 

4న సలం 
జ 
రామచంద్రపురం అగ్రహారంలో సారాయిదుకాణం వెనక తోట 

బైరాగి, యోగిని, గ్రామమునసబు సోమి నాయుడు, సాతాని మనవాళ్ళయ్య, జంగం వీరేశు, 
దుకాళలాతాలు, ఠరాందానసు, హవల్తారు అచ్చన్న, వాడ్డు, రానుప్పంతులు, 

శారు చర్చలకూ, తాత్విక చింతనకూ సారాయిలాంటి అనుపానం లేదు. సారాదుకాణాన్ని 
మించి | i ఏ 'దజా మ్‌ 

చిన కూడలిలేదు. ఈ సనులో మనం క్ట్యుదజ్ఞానాన్ని చూస్తామేమోగాని కుద స్వార్టాన్ని 


కర్యాళుల్క 0 యూ రేళ్ళ నమాలోచనం... 


చూడం. మునసబూ మనవాళృయ్యా వీరేశా వైరాలు మూఢులు కావచ్చుగాని పెద్దనునుషులు. 
మతసంఘర్హణ వచ్చినా శంఖాలు వూరించటం దగ్గిరే ఆగిపోతుంది. మత సమన్వయం కుదిర్చి 
తన వ్యాపారానికి భంగం రాకుండా చూసుకోవటానికి దుకాణదారు రాందాసు ఉండనే 
ఉన్నాడు. (“నీ శివుడూ నిజవేల అడుగో ఆ సిసాలో యెలుగుతున్నాడు. నీ రాముడూ 
నిజవేం అడుగో ఆ సీసాలో యెలుగుతున్నాడు”) “శ్రీ యన, గౌరినా బరగు చెల్వకు"” 
అని తిక్కన సోమయాజులుగారు చెప్పిన వద్యములోని భావాన్ని దుకాణదారు పామరులకు 
అర్హమయ్యేలాగా చెప్పాడు. 

కాకపోతే ఈ సారా దుకాణంలో బైరాగి లాంటి వాళ్ళకు వలుకుబడీ గౌరవమూ వున్నందుకు 
మనం దీన్ని నిరసించవచ్చు. అయితే ప్రొహిబిషన్‌ పెట్రినంతమాత్రాన వరిస్టితి బాగయిందని 
తోచదు. ఈ నాడు మనం అన్ని జీవిత రంగాలలోనూ బైరాగిని మించినవాళ్ళను చూస్తున్నాం. 
దేశమంతా ఓ పెద్ద సారాదుకాణమై కూర్చుంది. 

బైరాగి మంచి రాజకీయవేత్త. “శివోహం” అంటాడు. “రామోహంల” అంటాడు. చివరకు 
“బహ్మోహం” అని కూడా అంటాడు. సమస్తమూ కాగలిగితేనే రాజకీయ వేత్త! (అయితే 
మనవాళ్ళయ్యలాగా మొదటి మాటను రెండవ మాట రద్దుచేయును! అనే పార్లమెంలురియన్స్‌ 
కూడా ఉండకపోరు.) బైరాగి అన్నీ కొనడమేగాక చేయనూ గలడు. బంగారం చేస్తాడు. వందలకొద్దీ 
యేళ్ళు బతుకుతాడు. గంగాజలనుంతా సారాయిచేస్తాడు. అవసరం వొస్తే కోర్టుకునచ్చి అబద్దపు 
సాక్ష్యాలు కూడా చెబుతాడు, 

మునసబు ఒకడు ఒక విచిత్రమైన పాత్ర. అతగాడి మనో నేత్రం చాలా మంచిది; అసలు 
కళ్ళు గుడ్డివి. “ఆకాశం ముందు పుట్టిందా? బూదియముందు పుట్టిందా?” అన్న ప్రశ్నతో 
తుబ్ద రేపుతాడు. మునసబుకు ముననాళ్ళయ్యంకు పడదు. వీరేశ వట్ట వక్షప్రాతం. 

“గురూ! బంగారం చేస్తారు గదా? అదేటి హరిద్దారంలో మటం కట్టించక మాలాటోళ్ళని 
డబ్బెందుకడుగుతారు”” అని తెలివిగానే అదుగుతాడు. కాని, “మేం చేసే సర్గం మేవేం వాడుక 
స్తే తల పగిలిపోతుంది” అని బైరాగి అంశు ఆమోదిస్తాడు. 

“చూడగానే, నేను సిద్దుర్ని పోలుస్తాను గురూ” అని దుకాణదారు అంటే, “సుక్కేసై 
నోళ్ళు నూాబాగా పోలుస్తావు” అని మనసబు బైరాగికి తగిలేటట్టై అంటిస్తాడూ కాని 
బైరాగికి తగిలిందని గుర్తించలేడు. బైరాగి చెప్పే నాన్సెన్స్‌ వింటూ, “ఏం యిలవైన మాట 
లింటున్నాం” అంటాడు. అందులో వెటకారం ఉందనైనా గ్రహించడు. 

ఒక విధంగా" వేదపారాయణ చేసిన అవధాన్దుగారి కన్న ఇక్కడి వాళ్ళు మెరుగు. జీవితం 
గురించి వాళ్ళకి వాస్తవిక దృష్ట వుంది. 

హెడ్‌: “నేను ఎన్ని తాలూకాల్లో నౌఖరీ చేశానో, అన్ని తాలూకాల్లోనూ రండ గర్భాలు 
యెన్నని చెప్పను. నన్నడిగితే వెధవలు పెళ్ళి చేసుకొనడవేం ఉత్తమం అంటాను. మా 
సూవరెంటు పిల్లలతో వున్న రెండోపెళ్ళి దొరసాన్ని పెళ్ళాడి సుఖంగా వుండలేదా?"” 

హన: “చెప్పన్న దేశాలు చూశాను బాయీ. వరివరివిధాల ఆచారాలు వ్యవహారాలు 
వున్నయి. గాని నీతి ఒకటీ భగవంతుడొకడూ అంతటా వొక్క లే.” 

మునసబు: “రాముడు యెదవ ముండల్ని కాని పనులు సేయనున్నాడూ. మన్గో మారుమనువు 
లుండేవి కానా?” 

అగ్నిహో|తావధాన్లుకన్నా, లుబ్బావధాన్సు కన్నా వీళ్ళెంత నయం! 

రామప్పంతులు తాగుతాడా అని అగ్నిహో(త్రానధాన్లు ఆశ్చర్యంగా అడగబోతాడు. అ సంగతి 
బొత్తిగా పద్దిక్కూ కాదు. పరమ రహస్యమూ కూడా కాదు. రామప్పంతులు సారాదుకాణానికివచ్చి, 


దూరంగా నిలబడి హెడ్డును పిలిస్తే “కొత్తవారు యెనరూలేరే? బావాజిగారు వుంశు నీకు 
భయవేందింటి?” అని పొద్దు. అడుగుతాడు. 


కన్యూశుల్య_ అ: నూరేళ్ళ సమాలోచన... 7 15 ౧ 


ఈ సారాదుకాణం సీనులు ఈ శార్తీల మధ్య రామప్పంతుల్ని కూడా పెట్టు ఒక సీను 
లేకపోవటం ఎంత దురదృష్టం? 

ఇంతకూ రామప్పంతులు తాగటానికిరాలేదు. సాయంకోసం పాడ్డు కోసం వచ్చాడు-కంచు 
తీసుకుని పారిపోయిన మనిషిని తరమటానికి జవాన్లు కావాలి; లేదూ ముసలాణ్ణి కూనీ కేసులో 
బెదిరించి, కంబు ఖరీదైనా రామవ్పంతులుకు ఇప్పించాలి; అదీ హెడ్డు చేయవలసిన సహాయం. 


-పొడుకు సంగతంతా తెలుసును. అందుచేత అన్నిటికి అభ్యంతరాలు చెబుతాడు. చివరకో 
దుకాణదారునూ, బైరాగివాణ్ణీ వెంట తీసుకుని లుబ్బావధాన్లు దగ్గిరికి వెళ్ళటానికి ఒప కుంటాడు. 
కొని-- 


రవ నలం 
ఉక 
దేవాలయం గుమ్మం దగ్గర, హెడ్డు, రామప్పంతులు, అసిరిగాడు 


రామప్పంతులు ఆశించిన ఫలితం కలగలేదు. హెడ్డు లుబ్బావధాన్లును భయపెట్టలేదు. అలా 
స్తే తన నౌఖరీ పోతుందంటాడు. కూనీ కేసని నా శేవైంనా ఆశ వుంచే, పోరీసువాల్ణే 
నేను వూరుకుంటానా?...కూనీకేసే అంటే యవరైనా నవ్వుతారు” అంటాడు పాొడ్డు. 


రామప్పంతులు నోరుజారి “కంచు యింటికి వట్టుకువెళ్ళకపోతే మధురవాణి గుమ్మంలోంచి 
"గెంటుతుంది” అని అనగా, “గెంటుతుందని కాదు, యేడుస్తుంది. ప్రాణం తినేస్తుంది.” అని 
మాట మార్చుతాడు. 

రామప్పంతులు జాతకం ఏం జాతకమోగాని అతను ఇలాటి ప్రయత్నం చేసినపుడల్లా, అది 
వ్యర్తమే అవుతుంది. మధురవాణి రామప్పంతుల్ని గుమ్మంలోంచి గెంటుతుందో, యేడుస్తుందో 
హెడ్డుకు తెలీదా? 

మంచి సలహాయిచ్చినా రామప్పంతులు గ్రహించలేదు. “ఆ కంళి యిచ్చిందాకా, కదలకుండా 
లుబ్బావధాన్లు యింటిమీద కూర్చోండి” అని హెడ్డు దివ్యమైన సలహా ఇస్తాడు. తరవాత 
రామప్పంతులు చేసేది - కనీసం చెయ్యయత్నించేది అడే కాని, *యిదాసలహా, పీకమీద 
కూర్చున్నదాకా నాకేం పట్టింది? యింటి కెళ్ళి సుఖంగా పడుకుంటాను,” అని కోస్తాడు. 
“మధురవాణి బాధ పడుతుందని కదూ” అని హెడ్డుచేత జ్ఞాపకం చేయించుకుంటాడు. 

హెడ్డు చాలా పెద్దమనిషి. వ్యర్హప్రయత్న మని తెలిసికూడా పోలీసు జవాను కామయ్ని 
బావిలోకి దింపి వెతికించాడు. వెళ్ళినందుకు లుబ్బావదాన్లు దగ్గిరనుంచి పన్నెండు రూపాయలు 
పిండుకొచ్చి, తన వంతు రూపాయలు రామవ్పంతులుకే ' ఇస్తాడు. “కంచు పోయి యేడుస్తూ 
వుంట, యీ వెధవ మూడు రూపాయలూ నాకెందుకూ?” అని బెట్టు చేస్తూనే 
రామప్పంతులు తీసుకుంటాడు. 

రామప్పంతులు హెడ్డును, మళ్ళీ తనవెంట లుబ్దావధాన్డు ఇంటికి రమ్మనీ, లుబ్జావధాన్లు 
మీద తాను సివిలుదావా వేస్తే సాక్ష్యం పలకమనీ మహాపీడిస్తాడు. అయినా హెడ్డు చాలా 
ఓర్చు కనబరుస్తాడు; రామప్పంతులు మంచి “ట్రిక్స్‌” ఇస్తాడు. కాని తెలివికి “బిగ్‌ యాస్‌” 
అయిన రామప్పంతులు (గ్రహించలేడు. (పారిపోయిన పిల్లు“మీ యింట్లోనే ఉందేమో, ముసలాడు 
అన్నట్టు?” “యెందుకు అక్కరమాలిన ఆందోళన పడతావయ్యా? రేపు నీ కంయొ నీయింటో 
వుండకపోతే నన్ను అను” అనికూడా చెబుతాడు పాౌడ్డు. పోతూ పోతూ “పంతులూ, 
ముసలాళ్లి వెళ్ళి వట్టుకోండి.” అని మళ్ళీ అంటాడు. 

రామప్పంతులు “ముసలాడి” ఇంటికే వెళతాడు. కాని ముసలాడికి బదులు మీనాక్షిని 
పట్టుకుని, వదిలించుకోలేక చస్తాడు: అది వేరే కథ... 


అసిరిగాడు? “ఆ సానమ్మ మా చెడ్డమనిషి బాబూ” సానమ్మమూలంగా రామప్పంతులు 


మీనాక్రికోసం రావటం మానేశాడు! అసిరిగాడికి డబ్బులిచ్చేవాళ్ళు లేరు. అందుచేత సానమ్మ 
“మా చెడ్డమనిష”. 

ఈ ఒక్క ముక్కతోనూ అసిరిగాడు రామప్పంతులు దగ్గిర రూపాయి. సంపాదిస్తాడు, 
“మేవింటి? యేవింటి? చెవృవేలి అంటాడు రానుప్పంతులు. రామప్పంతులు మధురవాణిని 
గురించి చెడు వినలేడు. వినకుండా ఉండలేడు! లోగడ కొండుభొట్టు దగ్గరలాగే అసిరిగాడి 
దగ్గరా (ప్రవర్తిస్తాడు. 

కాని రూపాయి వుచ్చుకోగానే అసిరిగాడు ప్లేటు మారుస్తాడు. “మా సెడ్డమనిషి 
బాబూ...యవ డెళ్నా, ఈవు సట్టగాడతాది బాబూ,” అంటాడు. “మొన్న పాడ్డుగారెళ్తే 
టపిమాన్ని ఉసుగొరిపింది కదా?” అని కోస్తాడు, (హెడ్డు సంగతి వాడికీ తెలుసుమరి) 

“నిజం చెప్పావు” అని రామప్పంతులు వాళ్ణే అభినందిస్తాడు. 


6వ సలల 
నవా 


లుబ్దావధాన్ల ఇంటి నడవ; రామప్పంతులు, మీనాక్షి 
అసిరిగాడు, లుబ్బావధాన్న్సు, మధురవాణి, శిష్యుడు 


మీనాక్షి బతుకులాగే ఉంది రొమాన్సు కూడానూ. రామప్పంతులు ఆకలిగా ఉందంకే 
దయ్యానికి దిగదుడువు తీసిన వడపప్ఫూ, కొబ్బరీ పెడుతుంది. ఆ సంగతి తెలియగానే 
రామప్పంతులు వాంతి చేసుకోవటానికి ప్రయత్నిస్తాడు. మీనాక్షి ని రాజమహేంద్రవరం తీసుకుపోయి 
పెళ్ళాడతానని మాటయిచ్చి అంతలోనే మరచిపోతాడు. అసిరిగాడు అబద్దమాడడని తెలిశాక 
న్యాయంగా మధురవాణిని వదిలేసి, మీనాక్రినే దక్కించుకోవాలన్న నిశ్చయం  రామప్పంతులుకు 
కలగాలి, కాని, “మనవెంప్పుడు వెళ్ళిపోవటం?” అని మీనాక్షి అడిగితే “*యక్క_డికి?” అని మళ్ళీ 
(పశ్నవేస్తాడు. ఆ తరవాత మీనాక్షి నగలతో వచ్చేస్తుందేమోనని ఆశపడతాడు. లుబ్దావధాన్లుచేత 
కాళ్ళు విరగ్గొట్టంచుకుంటాడు. బయటికి గెంటించుకుంటాడు. 

రామప్పంతులు తనని నిజంగా పెళ్ళాడ నిశ్చయించాడనుకుని మీనాక్షి (తండ్రిచేత వీధిలోకి 
గెంటించుకు) రామప్పంతులు వెంటపడుతుంది. రామప్పంతులు తన ఇంటి తలుపుతట్ట 
మధురవాణితో, “ఆకు చిస్టైడవెంట తరువుంతూంది వేగిరం తలుపుతియ్యి;” అంటాడు. మీనాక్షి 
వచ్చి పట్టుకుని, “దీపం ఆర్పి ప్రమాణం చేశావు తప్పితే తల వగిఠిపోతుంది” అంటీ “పో 
ముండా! అంటాడు,” “మీకు కాగల పెళ్ళాన్ని గదా. యెక్కడికి పోతాను?” అని మీనాక్షి 
అంటే “కాగల పెళ్ళావేంింటి?” అని మధురవాణి అడుగుతుంది. మీనాక్షి చెప్పినమీదటు 
“ముండా నా చెయ్యొదిలెయ్‌. నిన్ను నే పెళ్ళాడతా నన్నానే? కలగన్నావా వింటి?” 
అంటాడు. మీనాక్షిని కిందవడదోస్తాడు. 

మీనాక్రికి ఇంతకన్న రసికుడు దొరక్క పోవటం మహాదారుణం. అన్నిటికన్నా రామప్పంతులు 
ఎంత హీనుడో బయటపడేది ఎక్కడంటే, మధురవాణి లోపలికి వెళ్లిపోయిందని తెలిశాక, 
మీనాక్షిని ముద్దుపెట్టుకుని, యెంతపని చేశావూ? దాంతో చెప్పేశావు? రహస్యంగా లేచి 
పోయి పెళ్ళిచేసుకోవాలి గాని, అల్లరి చేస్తుం కే యలాగ?” అంటాడు మధురవాణి తనను 
ఉంచుకున్నట్టు. గిరీశం పూూటకూళ్ళమ్మ దగ్గిర కూడా ఇంతచెడుగా ప్రవర్తించలేదు. 


739 ప్ప్లలం 
మధురవాణి బసలో గది. మధురవాణి, కరటకశా స్త్రి, శిష్యుడు 


పని జరిగేవరకూ కరటకశాస్త్రికి సాయం చేసిన మధురవాణి ఇప డు పిల్లి ఎలుకతో 


ఆడినట్ల్టు ఆడుతుంది. “మీ యిద్దరికోసం హౌడ్డు కానిష్టేబు గాలిస్తున్నాడు. దొరకగానే మఠ 
(జైలు) ప్రవేశం చేయిస్తాడట” అంటుంది. 


కన్వాళుల్కం నూరేళ్ళ నమాలోచనం.. 


“యిదేనా మీరు నాకు చేస్తానన్న పెళ్ళి” అని శిష్యుడు కరటకశ్ళొస్త్రిని అడుగుతాడు. 

“నీ గురువుని వదిలేసి నా దగ్గిర శిష్యరికం చేస్తావా?” (చేస్తే ఆవద తప్పిస్తాను) 
అంటుంది మధురవాౌణి. 

“వాడు కుర్రవాడు, వాళ్ళెందుకు చెడగొడతావు? ఆ శిష్యరికం యేదో వాడి తరపునా, 
నా తరపునా కూడా నేనే చేస్తాను. చాతనైతే చక్రం అడ్డెియి” అంటాడు కరటకశా, స్తై, 
ఇందులో డిష్యుడిమీద అసూయా, మధురవాణిమీద ఆశా కూడా ఉన్నాయి. 

“మీరు శిష్యులు కావాలంటే యిస్కూలు జీతం యిచ్చుకోవాలి.” అని మధురవాణి 
నిర్మొహమాటంగా అంటుంది. 

“పెల్లికి చెలగాటం, యలక్కి (పాణపోకటూ” అంటాడు కరటకశాొ స్త్రి తాను మధురవాణి 
సహాయం మటుకే కోరి ముందుమాట అన్నట్టు నటిస్తూ, 

“మీరు యలకకాదు, పందికొక్కులు," అంటుంది మధురవాణి. 

కరటకశా,స్త్రులు వచ్చిన అసలుపని మధురవాణి దగ్గిర కంకు అరువుపుచ్చుకుని, తాను 
పుచ్చుకున్న పన్నెండువందల రూపాయల నోట్టూ, కంబు బంగీకట్టి లుబ్బావధాన్లుకు పంపాలనీ, 
దాన్ని బట్టి కూనీకేసు అబద్దమని సౌజన్యారావు (గ్రహిస్తాడనీనూ. ఈ పథకం మధురవాణికి 
చెబితే “మికు కంటె యలా వస్తుంది?” అని అడుగుతుంది. 

“నువ్వు అనుుగ్రహి స్తేను,” అంటాడు కరటకశా, స్త్రి. 

“చిత్రం! బ్రాహ్మలు యంతకైనా తగుదురు.” అంటుంది మధురవాణి. 

సౌజన్యారావు చాలా దొడ్డమనిషి అనీ, ఆమె కంటె ఆమెకిచ్చేస్తాడనీ కరటకశా, స్త్రి, 
చెబుతాడు. 

మధు: “ఆయన్ని నాకు చూడాలనుంది. తీసి కెళ్ళరా?”' 

కరటక: “నా ఆబోరుంటుందా? ఆయన సానివాళ్ళని చూడరు.” 

మధురవాణి పౌడ్డుద్వారా సౌజన్యారావును గురించి ఒక్కమాట విని వున్నది; “సౌజన్యారావు 
పంతులుగారు లుబ్బావధాన్లుగారిని కాపాడటానికి విశ్వప్రయత్నం చేస్తూవున్నట్టు కనబడుతుంది. 
యేమి కారణమో?” అంటుంది. 

కరట: “చాపలు ఈదడానికి, పిట్టలు ఎగరడానికి యేం కారణమో అదే కారణం.” 

మధు: “మీరెందుకు కొంచెం ఆ ఈదడం, ఎగరడం నేర్చుకోకూడదు?...ఈ కేసులో 
నిజవేందో సౌజన్యారావు వంతులుగారితో చెప్పి మీరు కూడా కొంచెం లోకోవకారం చెయ్యరాదా?” 

కరట: “మంచి సలహా చెప్పావు! తనకుమాలిన ధర్మమా?” అంటూ శిష్యుడితో అన్నళ్టే 
అంటాడు. తన “చర్మాన్ని” కాపాడుకానేటందుకే మధురవాణి కంటు అరువడుగుతున్నట్టు 
ఒప్పుకుంటాడు కూడా. అంతేకాదు మధురవాణికి కంచు తిరిగివచ్చినదాకా శిష్యుణ్ణి తాకట్టు 
ఉంచటానిక్కూడా ఒప్పుకుంటాడు. అయినా మధురవాణి కంచె తీసుకురావటానికి లోపలికి 
వెళ్ళగానే, “అది చెప్పిందల్లా చెయ్యక కొంచెం పైఒచ్చదికాని, మరీ నడుస్తూండు.” అని కాబోయే 
అల్లుక్ణి "హెచ్చరిస్తాడు. 

మధురవాణి కంచు ఇచ్చి, “తాకట్టు వస్తువు (అంచు శిష్యుడు) తప్పించుకుపోతేనో౨” 
అంటుంది. 

కరటు: “నీ వల్గోవడ్డ (ప్రాణి మరి తప్పించుకు పోవడం యెలాగ?” 

మధు: “వలలో ముత్యపు చివ్పలు పడితే లాభంగాని, నత్తగుల్లలు పడితే మోతచేటు.” 

కరట: “యంతసేపూ డబ్బు డబ్బేనా? స్నేహం, వలపూ అనేవి వుంటాయా?" 

మధు: “స్నెహం మీలాంటి వారిచోట...యిక వలపో? బతుకనేది వుంకే వలవు వన్నె 
తెలుస్తుంది. అంగడివాడికి మిఠాయి మీది ఆశా, సానిదానికి వలవపూ మనస్సు లోనే 
మణగాలి, కొద్దికాలంవుండే యౌవనాన్ని జీవనాధారంగా చేసుకున్న మా కులానికి వలపు 
ఒక్క_చోళు...బంగారం మీద...ఆ బంగారం మీకు ధారపోస్తున్నపడు నా స్నేహం యెన్న నేల? 


కన్యాశుల్య ౦: నూరేళ్ళ సమాలోచనం... 


క్షత్ర టకశా మక మధురవాణిని మాటలతో మభ్య పెట్టజూస్తాడు. (“నీ యౌవనం శృంగారం 
అంతా దేవతా జ్ర/లకు వలె శాశ్షతంగా వుంటాయి”). కాని మధురవాణి అంత ఇడియట్‌ 
కాదు. “మా తల్లి ధర్మవా అని ఆమె నా చెవిలో గూడుకట్టుకుని బుద్దులు చెప్పబట్టిగాని, 
లేకుంటే మీలాంటి విద్వాంసుల యిచ్చకాలకు మైమరచి ఈపాటేకి వూళ్ళో సానులవళె చెడి 
ఉండనా?” అంటుంది. 

ఇందులో కరటుకశ్నాస్త్రి,కి చొరవ వున్నది. “స్నేహం” అన్న మాట సార్హకమయేలాగా 
ఆమె కరటకశాసస్త్రి దగ్గిర వున్న మాట కపటం లేకుండా చెప్పింది. కాని గకరటకశ్ళా స్త్రి, 
వేశ్యాత్వంలో ఆమె విజయాన్ని శ్చాఘిస్తూ ఇచ్చకాలే మాట్లాడుతాడు. మీ తల్లి అనగా యెంత 
బుద్దినుంతురాలు? దాని తరిఫీదు "చేతనే నువ్వు విద్యా సౌందర్యాలు రెండూ దోహదం చేసి 
పెంచుతున్నావు. 

వెంటనే మధురవాణి, “అంతకన్న కాపు నునిషినై పుట్టి మొగుడి పొలంలో వంగ 
మొక్కలకూ, మిరవ మొక్కలకూ దోహదం చేస్తే, యావజ్జీవం కాపాడే తనవాళ్ళన్నవారు 
వుందురేమో?” అంటుంది. 

ఎంత నిజం! ఉదాహరణకు మధురవాణి కరటకశా,స్త్రుల్హను కాపాడే స్థితిలో ఉందిగాని, 
మధురవాణికి కరటకశ్ళొస్త్రి సహాయం చేసే స్టితిలో కూడా లేడు - సౌజన్యారావు దగ్గరికి 
ఆమెను తీసుకుపోవడం లాంటి చిన్న ఉపకారం కూడా చేయ నిరాకరించాడు. 

“ఏమి చిన్నమాట అన్నావు?” అంటాడు కరటకశా,స్త్రి, ఆమె అన్నమాట ఎంత పెద్దదో 
(గ్రహించలేక. అదేం కర్క్మోగాని ఈ సంభాషణలో కరటకశ్ళాస్త్రి ఎన్నో తప్పటడుగులు వేస్తాడు. 

కరట: *...మధురవాణి అంటూ ఒకవేశ్యా శిఖామణి యీ కళింగరాజ్యంలో వుండకపోతే, 
భగవంతుడి సృష్టికి యంత లోవం వచ్చి ఉండును?” (సృష్టిలో వెధవలున్నారన్నాడు గిరీశం, 
సానులున్నారంటున్నాడు కరటకశా, స్తై 

మధుర: “సృష్టికి లోవం వచ్చినా రాకపోయినా, యిప్పటికి చిక్కులలో మీకుమట్టుకు 
కించిత్‌ లోపం వచ్చి వుండును,” కరటకశా, స్త మాట మార్చును! 

కరట: “మమ్మల్ని తేల్చడానికి నీ ఆలోచన యేదో కొంచెం చెప్పావుకావు గదా?” 

మధు: “నన్ను సౌజన్యారావు పంతులుగారి దగ్గరకు తీసుకువెళ్ళడానికి వొప్పారు కారు 
గదా?” (అంత్యప్రాసతోసహా 

“ఆయన నిన్నూ, నన్నూ యింట్లోంచి కర్రు చ్చుకు తరుముతాడు” అంటాడు కరటకశొా, స్త్రి, 
కోపిష్టాఅం కే ఆయనకు కోపమన్న మాళు లేదంటాడు. మరి భయమెందుకంశు, “చెడ్డవారి 
వల్ల చెప్పదెబ్బలు తినవచ్చుగాని, మంచివారి వల్ల మాటకాయడం కష్టం, " అంటాడు. 

దాన్నిబట్టి మధురవాణి ఇలా తేల్చుకుంటుంది! “సృష్టీకల్దా నన్నెతెచ్చిన మధురవాణి అనేవేశ్యా 
శిఖామణి గిరీశంగారి వంటి కుక్కలపొత్తుకే తగివున్నది గాని, సౌజన్యారావు వంతులుగారి వంటి 
సత్పురుషులను చూడడమునకైనా అర్హత కలిగి వుండలేదు... తమలాంటి వండితోత్తములు మాత్రం 
కార్యావసరం కలిగినప్పుడు వూూరూవాడా వెతికి మధురవాణి దగ్గిర “లా చారీ వడికచ్చును. / 

మధురవాణి యోగ్యురాలు. పై మాటతో తన సంభాషణ ఆపేస్తే కరటకశా స్త్రి, బిక్కచచచ్చి 
ఉండును. ఆమె తనంతతాను మాటమార్చేసి, “అయితే డి కలిక్షరూ కుక్కేనా?” అని 
అడుగుతుంది. 

మధురవాణి డిప్తీకలెక్టరును వలలో వేసిందని ఆశపడతాడు కరటకశా స్త్రి. ఎందుకంశేు 
డిప్టకలెక్షరు “సాయం. ఇం కేసు మంచులా విడిపోతుంది.” 


డిప్టీకలెక్షరు నాయుడు చేత రాయబారాలు వంపి పిస్తున్నాడని మధురవాణి చెబుతుంది. 


“వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. యింకా ఆలోచిస్తావేవిటి? నీ అదృష్టం నా అదృష్ట్రమేమని 
చెప్పను?” అని కరటకశ్ళాస్త్రి, ఆ్రపడతాడు. 


కన్వాళుల్క 0: నూరేళ్ళ నమాలోచనం.. 


కాని మధురవాణి వెళ్ళ దలచలేదు. కరటకశా, స్త్రి, హతాశుడవుతాడు, వెళ్ళమని కాన్వాస్‌ 
చేస్తాడు. హెడ్డు కానిస్టేబుపాటి చేశాడు కాడా?” అని అడుగుతాడు. 

“అతడి పాయం లేకపోతే మీరు ఆ వూరి పొలిమేర దాటుదురా?” అని మధురవాణి 
జ్ఞాపకం చేస్తుంది. 

“అపరాధం! అవరాధం” అంటాడు కరటకశౌాస్త్రి. మధురవాణి చేత, “యెంత చెడ్డా 
(బ్రాహ్మలు కదా,” అనిపించుకుంటాడు; “యిక విజయం చెయ్యండి” అనిపించుకుని ఇవతలికి 
వస్తాడు. 

“గురువుగారికి వదివేల దండాలు” అంటూ ఆహ్వానించిన మధురవాణి, వెళ్ళిపోతున్న 
కరటకశాస్త్రిని, “శాస్త్రుల్లగారూ.” అని వెనక్కు పిలుస్తుంది. శిష్యుణ్ణి నాటకాలాడించీ, 
ముండలిళ్ళకి తిప్పీ చెడగొట్టువద్దని సలహా యిస్తుంది. “అతి జరూరు పనివుంది. మధురవాణే, 
మరోమాటు వస్తాను” అంటూ కరటకశా స్త్రి బయటపడతాడు. కరటకశా స్త్రి తనజీవితంలో 
ఇంత తలవాయింవు ఎరిగి ఉండడు, 


7వ సలల 
యా 


సౌజన్యారావుపంతులు గారింట్లో కచేరీ గది. సౌజన్యారావు, 
అగ్నిహోత్రావధాన్ను. 

దున్నపోతులాంటి అగ్నిపోత్రావధాన్లుతో మనిషి భాషమాట్లాడి, మనిషికి చెప్పినట్టు 
నయానా, భయానా చెప్పి, సౌజన్యారావు చిత్తుగా ఓడిపోతాడు. 

సౌజన్యారావు బుచ్చమ్మ భవిష్యత్తు విషయం మాట్టాడుతూ, “ఆయె సుఖంగా వుండడం 
గదా తం(డైనవాడు కోరవలసినది?” అంటే, “యేవింటీ ముండా యేడుపు సంత వాడెవడు? 
వీడెవడు? అదెవర్తి నా పిల్లేవింటీ. పకీరుముండా! రేపు యింటికి వెళుతూనే ఘటాశ్రాద్ధం 
సెట్టస్తాను” అంటాడు అగ్నిహోత్రావధాన్లు. 

తండ్రిగా అన్నిహోత్రావధాన్లు అన్న ఒక్క తియ్యనిమాట ఏమిటంటే, కనికరంగానే 
“కడుపులో యేడుస్తున్నాను కానూ? ఆస్తీ గీస్తీ యిమ్మం శు మాత్రం యిశ్చవాణ్ణికాను. ఆ 
వెధవని పెళ్ళిచేసుకోకుండా యిల్లు జేరితే, యింట్లో బెట్టుకుంటాను అంతే” అంటాడు. ఈ 
ముక్కలో కించిత్తు మానవత్వం లీలగా కనిపిస్తున్నదని మనం అనుకోవచ్చు. కాని సౌజన్యారావు 
అనుకోడు; “పిల్లమీద దయాదాక్షిణ్యాలు లేకపోతే, స్వలాభమైనా ఆలోచించుకోండి.” అంటాడు. 

అదే అగ్నిహేత్రుడికి సాధ్యం కాదు; “వెధవ ముండని లేవదీసుకుపోయిన పకీరు వెధవ వక్షం 
మాటాడుతావు, యేవిం పెద్దమనిషి వయ్యా?” అంటాడు. పిల్లదాని ఆస్తికోసం దావావేస్తానని 
సౌజన్యారావు బెదిరిస్తే “నీ యింటకోడికాల్నా” అంటాడు. “వీడికి చెర్రి కాబోలు” అని 
తనలో అనుకుంటాడు. ఆ మాటు సౌజన్యారావూ అనుకోవచ్చు అగ్నిహోత్రావధానున్లు చూసి! 
ఇద్దరి సంస్కారాలూ అలా “షష్టాష్టకంగగా ఉన్నాయి. 


పపవూాలకం 
బయిట 
1వ సలం 
(శతా 
బైరాగి శూద్రులు, దుకాణదారు, హెడ్డు 


పామరులున్నచోట బైరాగి వాడికి, భక్తులకు కొదువలేదు. లుబ్జావధాన్లు కూనీకేసులో 
లుబ్బావధాన్గుకూ, దొంగసాక్ష్యాలు చెప్పినవాళ్ళకి, కేసు కప్పి పెట్టాడని తాసీల్హారుకూ శిక్షలు 
పడబోతున్నట్టు “భక్తులు” చెప్పేసరికి బైరాగి ఠారెత్తి “యూ వూరు పావంతో నిండవున్నట్టు 
కనబడుతోంది. ఈ వూళ్ళో మేము నిలువము” అంటాడు. అంతలోనే బెరాగి వాడి పాపం 


(8720) | కతీన్వాళుల్క 0: నూరేళ్ళ నమాలోచనం... 


దుకాణదారు రామదాసు రూవంలో వచ్చి మొలలో చెయ్యివేసి పట్టుకుని, “రూపాయలు కక్కి 
మరీ కదలాలి!” అంటుంది. 

“నా దుకాణంలో సారా అంతా చెడతాగి డబ్బియ్యకుండా యెగేసినాడు” అంటాడు 
దుకాణదారు. కనక అతడి తత్వాలూ, భక్తీ తన వ్యాపారానికి దోహదమేగాని నిజమైనవి కావు. 
అందుకే హెడ్డు నలుగురితో బాటు బైరాగి చేతిలోకూడా మూడురూపాయలు పెట్టినపుడు, 
“ఈ వేలే చెన్నాపట్టుణం నించి ఫస్టురకం బ్రాండీ వొచ్చింది. చిత్తగించి మరీ కాశీ వెళుదురుగాని” 
అని ఆ డబ్బుకు గాలం వేశాడు. 

కేసు పీకల మీదికి వచ్చిన హెడ్డు మాత్రం బైరాగిలో ఇంకా నమ్మకం ఉంచుతాడు. 


“పరాదీ అయిపోయిన ఆ పిల్ల దాని తండి గుంటూరు శాస్రులని ఒకడు వున్నాడు, 
అతగాడు దొరికితే కేసు పోతుంది. వాడు యక్కడా కనపడ్డ” అంటాడు 'పాడ్డు. 


రాత్రి అంజనం త్‌ ఒక్కక్షణంలో కనుక్కుంటా నంటాడు బైరాగి. పాడ్డు ఆ మాట 
= న్‌ా 


నమ్మి “ఆ కుర్రాడు అనగా ఆ చిన్నది యిప్పుడు ఎక్కడుందో కనుక్కోగలరాగురూో 
అంటాడు బైరాగి మీదే భారం వేసి. 


PAS ఫలం 
డిప్యూటీ కలెక్టర్‌ కచేరీ. డిప్తీకలెక్షరు, భీమారావు, 
రామప్పంతులు, అగ్నిహో(త్రావధాన్న్లు, నాయుడు, ఇతరులు 


రామప్పంతులు నాయుడిమీది జెలసీతో భీమారావును అగ్నిహోత్రావధాన్లుకు వకీలుగా 
ఏర్పాటు చేశాడు. డిప్టీకలెక్షరు భీమారావుమీద ఎగిరిపడటం చూసి అగ్నిహోత్రావధాన్లు, “మన 
కొత్త వకీల్ని కోప్పడుతున్నారే?” అంటాడు. అధికార్డు యెవళ్ళ పక్షం కేస్‌ చెయ్యాలంటే 
వాళ్ళని కరవొచ్చినట్టు కనబడతారు...ఇదేనా మీ అనుభవం” అని రామప్పంతులంకే తృప్తి వడి 
తనకు తెలుసునంటాడు. 

రామప్పంతులు సాయంతో అగ్నిహేత్రావధాన్లు తెచ్చిన కేసు అన్నివిధాలా అస్తవ్యస్తమవుతుంది. 
కేసులో నాయుడిక్కూడా వకాల్తా వుందని తెలిసి భీమారావు అన్నిహేత్రావధాన్టును, “అయితే 
యేడువు” అని తిడతాడు. జాతకం (బుచ్చమ్మ ది రామప్పంతులు బనా యించాడని 
చెప్పి, నాయుడు రామప్పంతులుమీద _ వగతీర్చుకుంటాడు. బుచ్చమ్మ ఆంగీరసలో వుట్టిందని 
అగ్నిపోత్రావధాన్సు చెబితే, జాతకంలో భావ ఉన్నది. కలెక్టరు అగ్నిహోత్రావధాన్లును నానా 
మాటలూ అంటాడు. రామప్పంతులు చల్లగా జారుకుంటాడు. చార్జీ కాగితంలో ముద్దాయి 
ఇంటిపేరూ, సాకీనూ లేదు. ఆ వివరాలు అగ్నిహోత్రావధాన్లుకు తెలీవు. (ఆ మాటకొస్తే 
మనకూ తెలీవు. - ఎన్‌. గిరీశం అని తప్పు) 

కేసు అడ్డంగా తిరిగింది. భీమారావు ఫీజుకు వనైపోయిందని, మాట్టాడనుకూడా మాట్లాడడు. 
పైపెచ్చు బంట్రోతుచేత దూరంగా గెంటేయించ జూస్తాడు. జాతకం పోర్షరీచేసినందుకు 
“'మఠవ్రవేశం” జరుగుతుందని అగ్నిహేత్రావధాన్లును నాయుడు భయ పెట్టజూస్తాడు. 


తవ ఫలం 
సౌజన్యారావు పంతులు కచేరి గది. సౌజన్యారావు, పోలిశెట్ట. 


లుబావధాన్దును కాపొడటానికి పోరిశెట్టుని సాక్ష్యం పలకమంటాడు సౌజన్యారావు. పోరి శెట్టు 
ఎంతో మర్యాదగా నిరాకరిస్తాడు. ఈ కేసుల్లో సాకులగతి ఏమిచో' పోలిశెట్టి బయట పెడతాడు. 
సాక్ష్యం చెప్పనంచు కనిస్ట్రీబోళ్ళు ఊరుకోరు. చెప్పితే “యినీసిపికటురు? పీక తీసివేస్తాడు. 


కన్వ్యాళుల్క ౦: నూరేళ్ళ నమాలోచనం.. 721 


4వ ఫలం 
వీది, అగ్నిహోత్రావధాన్లు, నాయుడు 


అగ్నిహోత్రావధాన్డును కేసు మానుకోమని నాయుడు సలహోఇస్తాడు. రామప్పంతులు 
వుడాయించినట్లు రూఢి అవుతుంది. అగ్నిహోత్రావధాన్లు మీద ఫోర్హరీ కేసు రాకుండా తాను 
అడ్డుపడ్డానని చెప్పి నాయుడు డబ్బడుగుతాడు. రెండు పుట్ల మిరవకాయలిచ్చుకుంటా నంటాడు 

వూ రా 

అగ్నిపోత్రావధాన్ను. 

గిరీశం విశాఖపట్నం వీధిలో మెరుపులాగా కనిపించి, అగ్నిహోత్రావధాన్దును వడేసి పారిపోతాడు. 

5వ సలం 
కా 


లుబ్జావధాన్లు బస. లుబ్బావధాన్లు గిరీశం, హెడ్డు, 
దుకాణదారు, అసరిగాడు, పుూజారి గవరయ్య, 

గిరీశానికొక అన్నయ్య ఉన్నాడు సయాం అన్నయ్యో, వరసకు అన్నయో్యో - లుబ్బావధాన్లు 
లాగ! 

గిరీశం తనను అదుకునేటందుకు నచ్చినట్టు చెప్పగానే లుబ్బావధాన్డు అతణ్ణి ఆశశయించక, 
“అన్నిటికీ సౌజన్యారావు వంతులుగారే వున్నారు” అని తన నిశ్చలబుద్ది ప్రకటిస్తాడు; 
అగ్నిహోత్రావధాన్లు కూతుర్ని లేవదీసుకుపోయి అగ్నిహోత్రావధానులుకు తగిన శాస్త్రి చేసినందుకు 
మెచ్చుకుంటాడు గాని, దాన్ని సపెళ్ళాడేడేమోనని భయపడతాడు. 


“నేనంత తెలివితక్కువవని చేస్తాననుకున్నావా, అన్నయ్యా? నువ్వు నన్నేదో పెంచుకుంటావనీ 
పెళ్ళి చేస్తావనీ మావాళ్ళు కొండంత ఆశ పెట్టుకున్నారు గదా” అంటాడు గిరీశం. అతను 
లుబ్బావధాన్లు పాతేసిన లక్షలకు ఎసరు పెట్టాడు. అతనికి సమ్మతంగాని వని ఏదీ చేస్తాననడు. 

లుబ్దావధాన్లుకు సౌజన్యారావం టే గురిఉన్నట్టు తెలిసి అటునుంచి లుబ్బానధాన్గును మంత్రిస్తాడు. 
ఆయనకు నామీద పుత్రపేమ ఆయనకేమి పాలు పోకనే, నన్ను మీతోటి, హెడ్డు కనిష్టేబు 
తోటి మాట్లాడి, మంచిసలహా యిమ్మని పంపించారు గనక, నా మాట విను. యెందుకైనా 
మంచిది. ఒక దత్తతపత్రిక రాయి. కన్నకొడుకు లేనందుకు ఉత్తరగతిచూసుకోవాలా, లేదా? 
అంటాడు. 

ఈ యెత్తు పారదు. “నాకో వవరాఫ్‌ ఎటర్నానూ గొరిపి ఇచ్చెయ్యి అంటాడు గిరీశం, 

'అన్నిటికీ నాకు సౌజన్యారావు పంతులుగారు వొక్కరె ఉన్నారు. ఆయనెలా చెబితే అలా 
చేస్తాను అంటాడు లుబ్జావధాన్లు స్టిరంగా. 

హెడ్డును బైరాగి ముంచేడు- మాయమైనాడు. బైరాగి అంజనం వేసి గుంటూరు శాస్తులుని, 
వాడి కూతుర్నే చూపించాడనగానే గిరీశం వట్టులేక “డామ్‌ నాన్సెన్స్‌ - (గోస్‌ సూపర్‌ 
స్టిషన్‌! యీ వెర్రి కబురు యే దొర నమ్ముతాడు?” అంటాడు తనను తాను దొరలతో 
ఐడెంటిఫై చేసుకుంటూ. 

గిరీశం లెక్సరు హెడ్డుమీద పారదు. ఆ బైరాగి జగన్నాథం సేవించుకు సాయంత్రానికి 
వస్తాడని ఇంకా _ ఆశవడుతున్నాడు. “పది రోజులు ప్రయాణంగదా, ఒక్కరోజుకు పోవడం, 
రావడం యెలాగ?” అంటాడు గిరీశం. 

బైరాగి వాయువేగంలో నమ్మకం లేనివాడు దుకాణదారొకడు. అతను నోరుజారి కొత్త 
పొద్దు వస్తున్నాడని బయటపెడతాడు. ఊడిపోతున్న పాడ్డుకు సాక్ష్యం ఎందుకు చెబుతాడూ? 
హెడ్డుకు కావలసిన సాక్ష్యం ఇవ్వటానికున్న అసిరిగాడు కూడా అదే ధోరణిలో ఉన్నాడు. 
వాళ్ళికూడా ఇన స్పెక్షరు భయ పెట్టాల్టు. 

గిరీశం అబద్దపు సాక్ష్యాలు కూడవని వాదించి తరవాత వాటిని తానే సమర్దిస్తాడు పసిపిల్లల 


. 


కన్యాశుల్భ_ ౦: నూ లేళ్ళ నమాలోచనం... 


పెళ్ళిళ్ళ విషయంలో లాగే. అవుృడిచ్చినశ్చే ఇప్పుడూ చాంతాడంత లెక్సరు అసందర్భంగా 
ఇచ్చేస్తాడు. పాడూ గిరీశమూ కూడబలుక్కుని లుబ్బానధాన్లును కాపాడే మార్గం ఆలోచిస్తారు. 
కాని లుబ్జావధాన్న్లు చలించక, *వెనక నుంచి చూసుకుందాం” అంటాడు. 

ఇంతలో గనరయ్యవచ్చి ఒక చిన్న నాటకం ఆడతాడు. బైరాగి తనవెంట అదృశ్యంగా 
ఉన్నాడని. 

“డామ్‌ హంబగ్‌” అంటాడు గిరీశం. కర్రతో గవరయ్య వక్కన కొడతాడు. గవరయ్యకు 
కోపం. తెప్పిస్తాడు. పొద్దు విలవిల లాడతాడు. పౌడ్డు నమ్ముకున్నవారిలో గవరయ్యకూడా 
ఉన్నాడు. ఇన స్పెక్తరుగారు కబురుచేశారని గవరయ్య వెళ్ళిపోతాడు. తాను నమ్ముకున్న వాళ్ళంతా 
జారిపోయినస్టితిలో హెడ్డు, “ఈ సాక్ష్యం మీరు మాట దక్కించుకున్నారు. మరి సాక్ష్యవన్నది 
లేదు” అని నీరుగారి పోతుంటు గిరీశం తన సహజ ధోరణిలో ఆదుకుంటూ, “ఆ నూటకాే 
- నేనే సాక్ష్యానికి దిగి నీళ్ళుకార్చించేస్తాను. నాశక్తి చూతురుగాని,” అని ధైర్యం చెబుతాడు. 
ఇది గిరీశంలో ఉన్న సహజ లక్షణమనటానికి ఏమీ సందేహంలేదు. 


035. సతపలు 
(=) 


సౌజన్యారావు పంతులుగారి యిల్లు. గిరీశం, సౌజన్యారావు, 
మగవేషంలో మధురవాణి 


గిరీశం సౌజన్యారావుతో తన ఇంద్రియ నిగ్రహం గురించి, డ్యూటీమీద తనకుగల శ్రద్ద 
గురించీ కోతలు కోసినాక “ఆమె (బుచ్చమ్మ) నన్ను (ప్రేమించి, విధవా వివాహమాడుననే 
నిశ్చయముతో నన్ను వివాహము కావడముకు అంగీకరించింది. కనక మా మారియేజి అనేది 
టూలవ్‌ మారియేజిగాని, సాధారణపు విడోమారియేజి కాదండి" అంటాడు. 

“మీ గురువుగారూ అలాగే వ్రాశారు” అని సౌజన్యారావు గిరీశం చెప్పినదాన్ని బలవరుస్తాడు. 
గిరీశం ఎత్తుల్లో ఇదికూడా ఒక భాగమని నాటకకర్త ఉద్రేశమై ఉంతే ఈ కన్‌ ఫర్మేషన్‌ చాలా 
అనవసరం. బుచ్చమ్మ తనకు చాతనయినట్టుగా గిరీశాన్ని (పేమించిందనే మనం అనుకోవాలి. 

“మీరు విడో మారియేజి చేసుకుంటు మీఅన్నగారు మిమ్మల్ని పెంచుకోరేమో?” అంటాడు 
సౌజన్యారావు. అంశ తన అన్నకు దత్తతవెళ్ళాలని తనకున్నట్టు గిరీశం ఆయనతో 
అన్నాడన్నమాటు. 

“ఆయన వొప్పకపోతే దత్తత వదులుకుంటాను గాని, ప్రాణ సమానురాలైన బుచ్చమ్మను 
విడవనండి” అని గిరిశం కమిట్‌ అవుతాడు. నిజానికి ఈ దత్తతగురించి గిరీశం మొదటకూడా 
హుందాగానే ఉన్నాడు. “నన్ను కాకపోతే మరొకణ్హి (దత్తత) చేసుకో” అని లుబ్బావధాన్లుతో 
అననే అన్నాడు. 


సౌజన్యారావుమీద గిరీశం చాలా గొప్ప ఇం(పెషన్‌ కలిగించే సమయంలో పానకంలో 
పుడకలాగా మధురవాణి వస్తుంది. 

గిరీ: “భోజరాజు ముఖం చూస్తే కవిత్వం పుట్టినట్టు తమ ముఖం చూస్తే యెట్టివాడికైనా 
నిజమే నోటంట వొస్తుందండీ.” 

మధు: “జకానౌొకతికి తప్ప.” 

ఇది తనకు తగిలేనూతునని (గ్రహించి గిరీశం “అట్టి మనిషి వుంశే ఆ మనిషి యెడల 
మనం కనికరం కలుగజేసుకోవాలి -- అంతే” అంటాడు. 

అలాగే, సౌజన్యారావు, “నా చెడ్డలోకవేంచెరుగును?” అన్నప్పుడు గిరీశం తనకు కూడా 
వర్తించెటట్టు “దాంతస్సాగొయ్యా, ఒరిజినల్‌ సిన్‌, లేక కర్మఅనేది, యెంతమంచివాడినైనా, 


రెక్క పట్టుకుని తవ్వుతోవలోకి లాగుతుందండి. తమకు విశదము కానిది యేమున్నది?” 
అంటాడు. 


కనస్టాశుల్క ౦: నూరేళ్ళ సమాలోచనం.. 723 


“యెవడిచెడ వాడు దాచుకుని మంచినే పైకి కనబర్చుతాడు” అని సౌజన్యారావుకూడా 
ఒవ్వుకుంటాడు.. 

మధురవాణి వెంటనే, “ఒకానొకరు లేని మంచినికూడా వున్నట్టు |ప్రచురవరిచి లోకాన్ని 
(భమింవజేస్తారు... నిడివిమీద బంగారాన్నీ, యిత్తడినీ లోకం యేర్చేస్తుందండి.” అంటుంది. 

ఇది “టూ ముచ్‌!” మధురవాణి ధోరణిని బట్టి ఆ ఒకానొకరు గిరీశమేనని సౌజన్యారావు 
తేలిగ్గా గ్రహించవచ్చు. ఎందుకో ఆయనకు అనుమానం పోదు. కాని గిరీశం మటుకు “శీ ఘ్రబుద్దేః 
వలాయనం” అని తానువెళ్ళి _వడుకొనటానికీ, వంతులుగారు నిద్రపోవటానికీ తగిన ఎత్తు 
ఎత్తుతాడు. మధురవాణిగా తాను గుర్తించలేని మనిషి తనను ఎరుగునని అన్నాక అట్టు 
కంగారువడడు. అతను గుర్తించలేదు గాని, ఎవరో తనను ఎరిగిన మనిషేనని ముందే (గ్రహించాడు, 
పోతూపోతూ, “దాసోహం టు ది, అన్నోన్‌ ”" అనటమేగాక, తనవరువు దక్కించమన్నట్టుగా 
చూసి మరీ వెళతాడు. 

కాని గిరీశం [క్రియకు తనను తాను కాపాడుకోలేకపోతాడు. 

“యాంటీనాచ్‌” అనేవాళ్ళు వేశ్యాద్వేషులే గాని, వేశ్యల సమస్య ఏవిధంగా వరిష్కారమయేది 
వాళ్ళకు తెలీదని మధురవాణి చాలా తేలిగ్గా రుజువుచేస్తుంది. వేశ్యలను పాటకి పిలవకపోతే 
ఎలాగంటే, వాళ్ళు పెళ్ళిచేసుకుంటేసరి అంటాడు సౌజన్యారావు. “అయితే పెళ్ళి చేసుకోగోరిన 
వేశ్యలను కోరతగిన వరులు దొరకడం యెలాగండి? లేక  యొట్టినారైనాసరే అని తమ 
అభిపాయమా అండి?” అని మధురవాణి అడుగుతుంది. 

“ఈ సంగతి యింకా నేను బాగా ఆలోచించలేదు. వేశ్యలు విద్యలు నేర్చి, ఇతర వృత్తుల 
వల్ల సత్క్మాలకశ్షేపము చెయ్యరాదా” అని సౌజన్యారావు అయోమయంగా అడుగుతాడు. 

“అట్టాచేస్తే, తమవంటి వారు వాళ్ళను వివాహమాడుదురా?” అని మధురవాణి అడిగితే, 
“యేం ప్రశ్న! నేను యెన్నడదూ వేశ్యను పెళ్ళాడను. నా యెత్తు ధనం పోస్తే వేశ్యను 
ముట్టను” అని ఒప్పాకుంటాడు. 

ఈ సంభాషణలో ఉన్న మరొక చిత్రం ఏమిటంటే, (శోత్రియ (బ్రాహ్మలు పిల్లలను 
అమ్ముతూ, పెళ్ళాలను కొంటూ ఉన్న కాలంలో మధురవాణి, వేశ్యలు కోరతగిన వాళ్ళను 
ఎలా పెల్ళాడమని అడుగుతుంది? వివాహవ్యవస్తపట్ట ఆమెకున్న గౌరవాలు సవాస్రాంశం 
అవధాన్లగార్లకు లేదన్నది నిజం. 

మధురవాణి, సౌజన్యారావు ఆశయం దాన్ని లుబ్బావధాన్లును కాపాడటం ఒనగూర్చాలనీ, 
అందుకు (ప్రత్యుపకారంగా ఆయనస్నేహం సంపాదించాలనీ వచ్చింది. సౌజన్యారావు వని 
జరిగింది. మధురవాణి ఆశయం ఎంతవరకు నెరవేరిందీ ఆమెకే తెలియాలి. భగవదిత 
చేతికొచ్చింది. గిరీశం కథే అడ్డంగా తిరిగింది. ( 


(“ఆం(ధజ్యోతి' వారవ(ికు 6-6-1969 నుంచి 
29-8-1969 వరకు 


కతన్వాళుల్క ల నూరేళ్ళ నమాలోచనం... 


అనకు — 


గురజాడ అప్పారావుగారు “కన్యాశుల్కం” వాటకాన్ని రెండుసార్లు రాశారు. తొలికూర్పు 
ముద్రణ 1897లో జరిగింది. రెండవ కూర్పు 1909 నాటిది. ప్రస్తుతం ప్రాచుర్యంలో వున్నది 
యీ రెండవ కూర్పు. కథ విషయంలోనూ, పాత్రల సారూప్యతలోనూ మొదటిదానిక్తీ, 
రెండన దానికీ పెద్దగా తేడాలేదు. అయినా ప్రస్తుతం ప్రముఖంగా వున్న 1909 నాటి 
“కన్యాశుల్క మే” గురజాడని (ప్రజా హృదయ సింహాసనం మీద కూర్చో పెట్టింది. తను ఒకసారి 
రాసిందాన్ని రచయితే తిరిగి రాసుకున్నాడంకు మొదటి దానితో సంతృప్తి చెందలేదనేకదా దాని 
అర్హం. గురజాడ తనే ఒక లేఖలో మొదటి రచనకీ రెండవ రచనకీ తేడా చెప్పుకున్నారు. “మొదటి 
ముద్రణము కంటే యిది నా భావాలను సమగ్రంగా వ్యక్తం చేస్తున్నది. మొదటిది దీనిలాగా 
కాదు. అంతర్గత మనోభావాలను కాక, సూలంగా పైపై పూతలనే ఆది (ప్రతిబింబించింది... 
పైకి కనబడే దానికన్నా బలమైన నైతిక భావాన్ని పొందింది నా పుస్తకం. జీవితాన్ని నేను 
చులకనగా భావించనని తెలుస్తుంది. హాస్యంలో పొంగిపాయ్యే పుస్తకంలో జీవితంలో గంభీరాన్ని 
చూపడం చాలా కన్టృమ్రైనవని. ప్రయత్నించాను చేను.” అంచేత మొదటి కన్యాశుల్కం కంక 
రెండో కన్యాశుల్క మే గొప్పదని మనం (ప్రత్యేకంగా చెప్పనక్క _ర్లేదు. 

1897 మొదటి కన్యాశుల్క |వ్రతిని సేకరించి విపులమైన వ్యాఖ్యాన వివరాలతో బంగోరె 
ప్రచురించారు. వ్యాప్తిలో వున్న ప్రస్తుత కన్యాశుల్కానికీ అలాంటిది జరిగి వుండాల్సింది. 
ఆ వనికి ఆయనే సమర్హుడు. కాని యెందుకనో యింకా అది మిగిలిపోయింది. మొదటి 
కన్యాశుల్క_ంలోని విశేషాంశాలు రెండవ దాంచ్లోనూ వున్నచోట్ల బంగోరె వివరణలు 
సరిపోతాయి. కొత్త అంశాలు వున్నచోట్ల వాటిని [ప్రస్తావించి వివరిస్తే సరిపోతుంది. అప్పుడు 
గురజాడ పాండిత్యమూ వ్యక్తత్వమూ పాఠకులకి అవగతమౌతాయి. 

అసలు వివరణలూ, వ్యాఖ్యలూ దేనికి? అనిపించవచ్చు. రచయిత హృదయాన్ని అర్హం 
చేసుకోవడానికేనని సమాధానం. ఆధునిక మహాకావ్యంలో అద్వితీయమైనదనే పేరు వచ్చిన వాటికి 
ఆ కీర్తి ఎంత వరకు తగును అని వివరించ గలిగేది యీ వివరణలూ వ్యాఖ్యలూనూ. 
గురజాడని నవయుగ వైతాళికుడంటున్నాం. ఆ బిరుదు సార్హకతని యివి నిరూపిస్తాయి. 

గురజాడ “Merits of spoken Telugu and its range of expression” రుజువు 
చెయ్యడానికి వ్యావహారిక భాషలో యీ నాటకాన్ని రాశారు. వ్యావహారిక భాషలో వున్న 
(పయోగాలకి అర్హం యేం చెబుతాం యెవడి మాట వాడిది అనే వండితమ్మన్యులు యింకా 
వున్నారు. ప్రాచీన కవి ప్రయోగం వుంశునే వాళ్ళకి ఆ పయోగంలోని సాధు, అసాధు 
భేదం తెలిసేది. మాట్లాడే భాషలోని “Tange of expression” వాళ్ళకి యేం అందుతుంది? 
“కాయ్య బొమ్మలె మెచ్చు కళ్ళకు కోమలుల సౌరెక్కునా!' ఈ మాటలు ఎందుకు 
చెప్పాల్సివచ్చిందం ళు కన్యాశుల్కంలోని కాన్ని పదాలకి అర్హం యేమిటని కొందరు పండితుల్ని 
అడిగితే వారు మూతి విరిచి వ్యావహారిక భాషలో దానికేం అర్హం చెబుతాం అని తేలిక చేశారు. 

అయినా “వండితుల్ని” అడిగినందుకు నాలిక కరచుకున్నాను. 

“కన్యాశుల్కం” నాటకంలోని పాత్రల స్వభావ రీతుల్ని ఆ పాత్రల సంభాషణలే తెలియజేస్తూ 
వుంటాయి. మహాకవి గురజాడ పాండిత్యానికీ, లోకవృత్త పరిశీలనకీ అవి దర్పణ మెత్తుతూ 


తన్వాళుల్క యు నూరేళ్ళ నమాలోచనం.. 


వుంటాయి. ఆ పాత్రలు వాడుక చేసే భాష గురజాడ రచనా శిల్పానికి నిదర్శనం. 
కన్యాశుల్క_ంలోని సంభాషణల్లో ల విశేషాంశాలన్నీ గురజాడ విజ్ఞానానికీ, ఆధునిక దృష్టికీ 
చిహ్నాలే. ఇంగ్లీషు భాష, సంస్కృత సంప్రదాయం, తెలుగు పలుకుబళ్ళు గురజాడకి యెంత 
కరతలామలకమెందీ యివి తెలియచేస్తాయి. మొదటి కన్యాశుల్కం “నాంది”లో ప్రస్తావించినట్లు 
“ఆంధ్రాంగ్ర వేత్త అయిన అప్పారావు” మాత్రమే కాదు ఆయనకు సంస్కృత పాండిత్యం 
కూడా అపారం. 

ముఖ్యపాత్ర అయిన గిరీశం యెక్కువ ఇంగ్లీషు పదాలు వాడుతాడు, రిఫరెన్సులు యిస్తాడు. 
అగ్నిహోత్రావధాన్సు దగ్గిరా సౌజన్యారావు పంతులు దగ్గిరా సంస్కృత కారికలు కూడా 
(ప్రయోగిస్తాడు. ఖ్‌ సంస్కృత విశేషాలే యెక్కువ వాడతాడు. అచ్చపు తెలుగు 
పలుకుబళ్ళు |ప్రతిపాత్రనీ జీవం వున్నట్టు నిలబెడతాయి. 

గిరీశం వాడిన ఇంగ్లీషు పదాలకి మొదటి కన్యాశుల్క_ంలోనూ, రెండోదాంట్లోనూ వున్న 
వాటికి బంగోరేగారి వివరణలు వివులంగానే వున్నాయి. అలాగే వైదిక వరిభాషకీ, వైవాహిక 
పదాలకీ కూడా బంగోరె వివరంగా నోట్సు యిచ్చారు. మొదటి కన్యాశుల్కంలో వాటికంశే 
అదనంగా ప్రసక్తమైన రెండో కన్యాశుల్కంలోని వాటికి వివరణలు యివ్వు ప్రయత్నిస్తాను. 

సంస్కృత విశేషాలు, ఇంగ్రీషు ప్రయోగాలు తెలుగు వలుకుబళ్ళు అని వర్గీకరించుకుం శే 
వివరణలకి సౌలభ్యం వుంటుందనిపించింది, అలా ప్రయత్నించాను. 

సంస్కృత సూక్తులు కూడా గిరీశంతోనే మొదలౌతాయి. “శ్నీఘబుద్దేపలాయనం" అని 
బంట్రోతు ఫోటోగ్రాఫ్‌ డబ్బు రియ్యాలని నిలదీసిన తర్వాత వాణ్ణి వదిలించుకున్నాక, 
గిరీశం అంటాడు. చురుకైన వాడు, సూక్ష్మబుద్ది కలవాడు, ఏ ఆపదైనా ముంచుకొచ్చే 
సమయంలో పారిపోయి గండం గహ్టైక్కుతాడని అర్హం. పంచతంత్రం కథల్లోని పాత్రని యిక్కడ 

తర్వాత అంకంలో శిష్యుడు కొళిదాసు “కుమార సంభవంగలోని శ్లోకాలు వ్రస్తావిస్తాడు. 
మొదటి కన్యాశుల్కంలో రఘువంశంలోని శ్లోకాలు (ప్రస్తావించిన శిష్యుడు యిందులో “కుమార 
సంభవం”లోని శ్లోకాలు చదువుతాడు. కుమార సంభవం శృంగార రసాత్మకంగా ఎక్కువ 
గణనపొందిన కావ్యం. చాలా రసవంతంగా వ్యాఖ్యానిస్తూ కథకి తోడ్పడే విధంగా యీ 
శ్లోకాన్ని వాడుకున్నాడు. గురజాడ ఆనాటికి ప్రబలమవుతూ వున్న ఆధునిక దృష్టికి శిష్యుడి 
వ్యాఖ్య అద్దం పట్టినట్టుగా ఉంది. మనవాళ్ళకి జాగ్రఫీ తెలీదు. హిమాలయాలు మన వాళ్ళ 
నమ్మకాల్లో వున్నాలేవు. మన పుస్తకాలు చదివితే (ప్రపంచ వ్యాపారంలో వనికొచ్చేది ఏదీ 
కనిపించదు. నిత్యవ్యవహారంలో ఉపయోగవడే వడ్డీవాసీ కట్టుడం లాంటివన్నీ యింగ్లీషు చదువులో 
వున్నాయి. ఆఖరికి ప్రమాణం చెయ్యడానికి కూడా శిష్యుడికి యా కావ్యాలు పనికిరావు. 
గిరీశాన్నడిగి ఇంగ్లీషు పుస్తకం ఒకటి వట్టుకొస్తానంటాడు! నున వ్యవస్త మీద నమ్మకం 
తగ్గిపోవడం ఇంగ్లీషువాడి శక్తిమీద గురి పెరగడం యీ శ్లోకాల నడ్డం పెట్టుకుని చర్చించడంలో 
కనిపిస్తుంది. (శిష్యుడు చదివిన కుమార సంభవ శ్లోకాలన్నీ ప్రాచుర్యమైనవీ, సామాన్యంగా ఆ 
పుస్తకంలో అర్హంలో వివరణ యివ్వబడేవీ కాబట్టి యిక్కడ వాటిని వివరంగా యివ్యడంలేదు.) 

తరువాత కరటకశాస్త్రులు శిష్యుడికి కన్య వేషం వేసి మధురవాణి దగ్గరకి తీసు కెళ్ళినప్పుడు 
చేసిన సంస్కృత (ప్రస్తావనలు వున్నాయి. తన వేషం వెయ్యడానికి “ఉదర నిమిత్తం బహుకృత 
వేషం” అంటాడు. 

జట లో ముండే బంచిత కేశ 

కొషాయాంబర బవాక్ర త వేదః 

వశ్యన్న వీచిన వశ్వతి మూఢః 

ఉదర నిమిత్తం ఒబహొక్రత వేవః 

అనేది ఆదిశంకరుల సుప్రసిద్ద భజగోవింద శ్లోకం. ఒకడు జడలు ధరించినపుడు మరోడు 


కన్యాశుల్బ_ ౦: నూరేళ్ళ నమాలోచనం... 


నున్నగా గీయించుకుంటాడు. యింకొహాడు కాషాయ వస్త్రాలు వేస్తాడు. వీళ్ళంతా కనిపించినదాన్ని 
చూడలేని మూర్చులు. పొట్టకోసం చేసే వేషాలు యినన్నీ అని అర్హం. “ఏ వేషమేసినా 
కూటికొరకే”నని శబ్ద రత్నాకరంలోనే అర్హం వుంది. తరువాత మధురవాణి సౌందర్యాన్ని 
మెచ్చుకుంటూ “*ఏకోనారీ సుందరీ వాదరీవా” దీనికి మూలం  యేమిటంటఆు. 

వకోదేవః కేశపోవాశివోవా/ 

వీకోవానః వత్తనంతా వనంవా 

ఏకోమి(తం భూవతిర్వా యతిర్వా! 

ఏకోనారీ నుందరీ వాదరీవా! 

(శివుడో శకేశవుడో ఒకడే దేవుడు. పట్టణమో వనమో ఒకశే నివసించదగిన చోటు. రాజో 
సన్యాసియో ఒకరే ఆశ్రయించదగిన వారు. సుందరియగ భార్యతో కాపురము చేయుట, 
గుహలో ముని వృత్తి నుండుటో ఒకటే శరణ్యము. మధ్యేనూర్గం మంచిదికాదని భావము 

రామప్పంతులు దగ్గర కరటకశా స్త్రి శృంగార రసచర్చ చేస్తూ “ఘటయభుజ బంధనం 
రచయ రదఖండనం యేనవా భవతి సుఖజాలం” అని “పుస్తకాల్లో చదివింది” చెబుతాడు. ఆ 
పుస్తకం జయదేవుని గీతగోవిందం. దీని అర్హం కూడా కరటకశ్ళా స్త్రి, కొంచెం యించుమించుగా 
వివరిస్తాడు. “చేతుల్లోటి ఉక్కిరిదిక్కిరి అయ్యేటట్టు కౌగిరించుకో, మరిన్ని పెదవులు రక్తాలొచ్చేటట్లు 
కొరికెయ్యి అంటున్నాడు” కవి! 

తన శిష్యుడికి పొఠం చెబుతూ గిరీశం “కపిత్తాకార భూగోళా” అని మనుధర్మశా,స్త్మ,ం 
చెప్పినట్టు ఉవపత్తి చూపించి, తరుణీకుచాల మీద పదానికి అమర నిఘంటువులోని దాఖలా 
అనాయాసంగా యిచ్చేస్తాడు;ు యిదంతా గిరీశం పైత్యమే; కపిత్రమం కు వెలగపండు. గిరీశం 
“యన్‌” అన్నట్లు నారింజ కాదు. 

బుచ్చమ్మ దగ్గర తను లోకం బాగువడేందుకు చేసే చాంతాడంత పనులన్నీ వ్యాఖ్యానం 
చేస్తూ సంసారం సాగరం దుఃఖమని ఓ సారి చెబుతాడు గిరీశం. అసలా శ్లోకం యేమిటంశే 

జన్మ దుఃఖం జరా దుఃఖం 

జాయూా దుఃఖం వునః వునః 
సంసారం సాగరం దుఃఖం 
తస్మాత్‌ జాగ్భత జాగృత 

పుట్టుడం, గిట్టడం, వార్హక్యం అన్నీ దుఃఖాలే, యిది తిరిగి తిరిగి సంప్రాప్తిస్తూ వుంటాయి, 
సంసారం అనే సముద్రం దుఃఖ భాజనమైంది. అంచేత మెలుకువగా వుండి మోక్ష మార్గం 
చూసుకోవాలి. తన సాంఘిక సేవా వరాయణత్యానికి పెళ్ళి ఆటంకం పాపం గిరీశానికి! 
బుచ్చమ్మలాంటి బంగారం బొమ్మ లభిస్తే లోకం గీకం అవతల పెట్టి పెళ్ళాడక తీరదు. 
అదీ ఠస్సావేసి రంజింప చెయ్యడమంటే. దీనికి ముందే తను శాస్త్రాల్లో వుడ్ల్డోలుణ్ణి అంటూ 
శౌత్ర/కారుడు చెప్పిన “బాలా దపి సుభాషితం” అన్న సూక్తిని ముచ్చటిస్తాడు. (ప్రాచుర్యమైన 
దీనికి మూలం మనుస్మృతి 2-238లో వుంది. 

వివాదవ్యవ్యుతం (గౌవాం బాలాదది నుభాషి తం. 

అమితాపినద్దూత్తం అయేద్యాదవి కొంచనమ్‌. 

(విషంలో నుంచైనా అమృతం (గ్రహించవచ్చును. అలాగే పిల్లల నుంచైనా మంచి మాటనీ, 
శతువులనుంచైనా సద్వ్భృత్త్వాన్నీ, అసహ్యకరమైన దాన్నుంచైనా బంగారాన్నీని). 

లుబ్బ్దావధాన్గు ఉత్తరం పట్టుకొచ్చి “నాకు చెళ్ళీవొద్దు, 'పెడాకులూ వద్దు” అన్న సందర్భంలో, 
రామప్పంతులు “స్త్రీ, బుద్ది[చ్రళయాంతకం!” అని మధురవాణి మాటని నమ్మవద్దని సబబు 
చెపుతాడు. నీతి శాస్త్రంలో వున్న యా ఆధారంతో. 

“ఆత్మబుద్ది సుఖంచైవ గురుబుద్దిర్హిం శేషతం 

వరబుద్ది ర్హినాశాయ, ఆ బుద్రిః వళయాంతకం/4 


కన్వాళశుల్క య నూరేళ్ళ నమాలోచనం.. 


అని చెప్పారు. (తన ఆలోచనవల్ల సుఖం కలుగుతుంది. పెద్దల ఆలోచనలు మరింతగా 
కేమకరములు. వరుల ఆలోచన తరచు నష్టదాయకంగానే వుంటుంది. ఇక ప్రై బుద్ది 
సర్వనాశకరమే అవుతుంది.) 

లుబ్బ్దావధాన్ల పెళ్ళి సందర్భంలో సిద్దాంతి ముహార్తానికి తొందర చేస్తూ “శతాంధాః కూపం 
'ప్రవిశంతీ” అంటాడు. దీనికి మూలం యేమిటో కచ్చితంగా లభ్యం అవలేదు. కాని నూరు 
మంది గుడ్డవాళ్ళు నూతిలో పడతారు - అని అర్థం. అంటే అలాటి మెజారిటీవల్ల ఆ తప్ప 
ఒపు అవదు అని. 

"పెళ్ళి అయిం తర్వాత రామప్పంతులు పెద్దిపాలెం నుంచి వగర్చు కుంటూ వస్తాడు. పూజారి 
ఏకరాత్రి వివాహం _ జరిగిందనీ ప్రధాన పోమం, శేషపోమాలతో పరిసమాప్తి అయిందని 
అంటాడు. ఈ వివాహ ప్రక్రియకి సంబంధించిన వదాలు మొదటి కన్యాశుల్మ్క_ంలోనూ 
వున్నాయి. వాటికి నోట్సు బంగోరె పుస్తకంలో వుంది. కాబట్టి యిక్కడ మళ్ళీ చెప్పడం లేదు. 


మత సంబంధమైన సంగతుల్లో వెంకళేశానికి తర్పీదు యిస్తానని చెప్పి గిరీశం అన్నాన్ని 
ధ్యానించడంలో తప్ప లేదని ఉపనిషత్‌ వ్యాఖ్యానాన్ని ఉదహరిస్తాడు. ఏమంది ఉపనిషత్‌! 
“అన్నం బబ్రహ్మితి న్వజానాత్‌ ” “అన్నమే బ్రహ్మ అని తెలుసుకోవోయి వెధవాయా అంది.” యీ 
వెధవాయా అన్న మాటు గిరీశం కలుపగా మిగిలింది రైలు. యీ వ్యాఖ్య తైత్తిరయోవనిషత్‌ 
తృతీయవల్లిలోనిది. వరుణ వుత్రుడు భృగుబ్రహ్మని తెలుసుకో ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో ఏది 
(బహ్మమవుతుందో తెలుసుకుంటూ అన్నమే బ్రహ్మమని తెలుసుకొంటాడు ఎెందుకంశు అన్నం 
ఆధారంగానే అన్ని జీవరాసులూ ఉద్భవిస్తాయి. అంచేత అన్నాన్ని నిరాదరణ చెయ్యకూడదని 
తెలుసుకుంటాడు. అన్నం గురించి (ప్రార్థన చేయడం తవ్పనే భావం తర్వాతి కాలంలో వచ్చింది. 
వెంకటేశం అదే సందేహం వ్యక్తం చేస్తాడు. గిరీశం ఆ సందేహాన్ని నివృత్తి చేసేందుకే యీ 
దాఖలా చూపిస్తాడు. 

ఇలా అన్నాన్ని గురించి చెయ్యడం తప్పుకాదని ఉపనిషత్‌ వాక్యాన్ని చెప్పడమే కాకుండా 
చమకంలోని మాటని కూడా గిరీశం ఉదహరిస్తాడు. “చవముకంలో యేనున్నాడూ? “శ్యామాకాశ్చ మే” 
చామలు అన్నం మా మజాగా వుంటుంది. నాక్కానారి ఓదేవుడా అన్నాడు” అని గిరీశం 
వ్యాఖ్యతో సహా వివరిస్తాడు. కొంచెం యించుమించుగా యీ వ్యాఖ్యానమూ రైశే. యింతకీ 
యేమిటీ యిచమకం? యీ చమకంలోనిమాళు ఒకటి సిద్దాంతి పేకాట సీనులో కూడా 
వాడతాడు. 

అద్బెతులకి రుద్రాధ్యాయమం టే నమకము చమకము కలిసి వున్న విధానం. శివారాధనకి 
రుద్రాధ్యాయం అంటారు. కృష్ణ యజుర్వేదంలో చతుర్హ కాండలోని సప్తమ ప్రసాదకం నమకము, 
చమకమూను. “నమః” అను పదం నమకంలో ప్రతి మంత్రంలోనూ వస్తుంది కాబట్టి నమకం 
అయింది. చ (మరియు) మ (యేం నాకు) అను పదాలు ప్రతి అనువాకంలోనూ కలది 
కొబట్టై చమకం అయింది. చమకంలో పదకొండు అనువాకాలున్నాయి. చనుకంలోని పదకొండు 
అనువాకాల్లోనూ మూడు వందలు మించికోరికలు కోరబడుతూ వున్నాయి. పదవ అనువాకంలోని 
“యజ్ఞేన కల్పతామ్‌” అన్నదాన్ని మొదటి తొమ్మిది అనువాకాలకి అన్వయించుకుం టు “యజిఫలం 
చేత నాకు యివి కలుగుగాక. యివి కలుగుగాక” అని కోరుకోవడం కనిపిస్తుంది. 

ప్రస్తుతం గిరీశం చెప్పిన “శ్యామాకాశ్చ మే” అన్న మాట చతుర్జానువాకంలో ఆఖర్న వస్తుంది. 
శ్యామాకలు అను గ్రామమునందలి ఒక విధమగు తృణ ధాన్యమును (వరిగలు-చామలు) 
నివ్వరిధాన్యమును నాకు కల్షించుగాక అని అర్ధం. గిరీశం తన ధోరణిలో చెప్పినా అసలు అర్హం 
చెడకుండానే చెప్పాడుకదా. అలాగే సిద్దాంతి పేకాట సీనులో ముక్కలు యెత్తుతూ “మత్తి 
కాచమే” అంటాడు. చమకంలో పంచమానువాకం మొదట్లో వుంది యిది. యజ్ఞఫలం చేత 
నాకు రాళ్ళు “మట్టి” వగైరాలు కూడా లభ్యం కావాలన్న కోరికే యిది. ముక్క యెత్తుతూ 


కన్వాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


అలొ అంటున్నాడన్నమాటు. చీకాటు ఆడేవాళ్ళు యేవో కామెంట్‌ చేస్తూ ముక్క యెత్తడం 
మామూలేకదా." 


"కేసులో నిజమేదో సౌజన్యారావు వంచులుగారితో చెప్పి తనకికూడా లోకోపకారం చెయ్యమని 
కరటకశా,స్ర్రిని మధురవాణి అడిగినప్పుడు “స్త యంతీర్ణః వరంస్తార యతి” అని కరటకశా స్త్రి 
సౌజన్యారావు పంతులు తత్వం చెబుతాడు. అంటు “తరించినవాడు యితరులను తరింవచేస్తాడు" 
అని. తను ఒడ్డున వున్నాడు కాబట్టి మిగిలినవాళ్ళని కూడా ఒడ్డున వడెయ్యాలని చూస్తాడు. 

“శిష్యుడి చేత ఆడవేషం మేయించినందుకు (ప్రమాదోధీమతామపి” అంటాడు కరటకశా 
ప్రులు, పొరపాట్లు ధీమంతులకే వస్తాయి అని. (దీనికి పాఠాంతరం కూడా చెబుతారు. 
ప్రమాదోధదీమతాయేవా అని అంకే ధీమంతులే పనులు చేస్తారు. వాళ్ళకే (ప్రమాదాలు 
సంభవిస్తాయి. యే పనీ చెయ్యని సామాన్యులకి తప్పలే రావుకదా!) 

సౌజన్యారావు వంతులు దగ్గర యధాప్రకారం డబ్బాలు కొడుతూ “పరోపకారం వుణ్యాయ 
పాపొయ పరపీడనం” అన్న న్యాయం ప్రకారం ఉత ష్టమైన పనికి నడుం కట్టినట్లు చెబుతాడు 
గిరీశం. 

“అష్టాదశ వురాణానాం పారం పారం నముద్ద్హ్రతమ్‌ 

వరోవకారవుల్యాయ పాపాయ వరవీడనం” అని శ్లోకం. పద్దెనిమిది పురాణాల సారం 
పిండగా చివరికి తేలింది. ఏమిటంటే పరోపకారం చేస్తే పుణ్యమనిన్నీ పరపీడనం చేస్తే పాపం 
చుట్టుకొంటుందనిన్నీ భావం. 

“బలవానింద్రియగ్రామో విద్వాంస మపకర్ణతి” అని గీత చెబుతోందని అంటాడు సౌజన్యారావు 
పంతులు. కొని యిది గీతలోనిదిగా కనబట్టుంలేదు. మనుస్మృతి 2-215లో వున్న శ్లోకం యిది. 

మాత్రా న(సా దువాత్రావా - నవివికా ననోభవేల్‌ 

బలవాొ నింద్రియ (గామా జా విదాగంన మవకర్థతి 

“తల్లి సోదరి కుమార్తె వీరలతోనైనను ఏకాంత ప్రదేశమున ఏకాసనమున ఉండరాదు. 
ఇం[దియములు బలవత్తరమైన (ప్రవృత్తులు గలవి. అవి విద్యాంసులని గూడ లొంగదీయును” అని 
తాత్పర్యం. 

ఒక్క యీాళ్టోకం రిఫరెన్సుకి సంబంధించి తప్పితేమిగతా అంతటా గురజాడ సంస్కృత 
పరిచయం అద్భుతమైంది. నిత్య వ్యవహారంలో భాగమైన వాటినే అనువుగా వాడటం 
ఆయన ప్రతిభ. క్లోకంలో వాక్యం కాకపోయినా సంస్కృత పరిభాషలో వుండే ప్రయోగంగా 
తొమ్మిదో అష్టంఘనం పారాయణ చేస్తాడు నీ తండ్రని వెంకటుశంతో గిరీశం అంటాడు. 
వైదిక పరిభాషలో బూతులు తిడతాడని అర్థం, 

ఇక ఇంగ్లీషు పదాల ప్రయోగం కాటుషన్లు యివ్వడం గిరీశం ఎక్కువగా చేస్తాడు. 

మొదటి అంకంలో గిరీశం (ప్రచేశిస్తూనే స్వగతంగా పెద్ద ఉపన్యాసం చేస్తాడు. “పూూర్రిచర్చు 
చెప్పినట్టు పేషెన్స్‌ వుంశేనేగాని లోకంలో నెగ్గలేం” అంటాడు. యూ వూాగర్రిచర్చు యెవరైందీ 
చూస్తే గురజాడ యెంత విస్తారంగా యింగ్లీషు సంప్రదాయాన్ని పరిశీలించింది తెలుస్తుంది. 
యుటిరికేరియన్‌ ఫిలాసఫీ చెప్పిన బెంజిమిన్‌ ప్రాంక్షిన్‌ పూార్రిచర్చు సూక్తులని, “౨001 
Richard” అనే వూహాపాత్ర ద్యారా చెప్పిస్తూ రాశాడు. 

“Poor Richard’s saw (saw) అంట్‌ old saying or maxim అంటే “saying of 
poor Richard an imaginary figure, into whose mouth Benjamin Franklin the 
versatile American put his utilitarian maxims” “పేషెన్స్‌ వుంశునే గాని లోకంలో 
నెగ్గకురాలేం” లాంటి యింకో సూక్తి చూడండి. “We are taxed as heavily by our 
pride as by the state.” Poor Richardక యింతకథ వుందన్నమాటు. 

ఇక గిరీశం కోట్‌ చేసిన ఆంగ్ల వద్యపాదాలు Johan Gay రాసిన “The Beggars 
Opera” లోనివి. యీ విషయం తొరిపతి వివరణలో బంగోరే చెప్పారు. అలాగే Twinkle 


కన్యాశుల్చ_ 0. నూరేళ్ళ సమాలో చనం... 729) 


twinkle little star అనేది nursery rhyme బేన్‌ టేలర్‌, ఆన్‌ శులర్‌ అనే సోదరులురాసిన 
ఈ నర్చరీ ఇప్పటికీ (ప్రాచుర్యంగా నే వుంది. ఇక గిరీశం వెంకటభుశం మాట్లాడిన తలా 
తోకాలేని ఇంగ్రీషు సంభాషణలో కాసబియాంకా గేయంలోది యూక్రిడ్‌ జామెట్రీలోది, ren 
(గామర్‌ దొర్హిపోతాయి. 


ఇక ఇంగ్లీషు సామెతల్లో గిరీశమే “Make hay while the sun shines,” “ధోయింగ్‌ 
పెరల్స్‌ బిపోర్‌ “సెన్‌” లాంటివి వున్నాయి. మొదటి దానికి దీపం వుండగానే యిల్లు 
చక్క_బెట్టుకోవడం అనే తెలుగు సామెత వర్తిస్తుంది. రెండో దానికి కొండముచ్చుకు మళ్లిపువ్వు 
యివ్వడం అనేది వర్తిస్తుంది. 

గిరీశమే పొయెట్స్‌ Country life అని పలవరిస్తారని అంటాడు. ఇంగ్లీషు సాహిత్యం 
Romantic revival ఉద్యమం వచ్చాక Wordsworthలాoట కవులు కుహనా వట్టుణ నాగరికతకి 
వ్యతిరేకంగా గ్రామసీమల సౌందర్యాన్ని వర్షిస్తూ రచనచేశారు. ఆ ఉద్యమం నాటి వాళ్ళే ౦౦౫౧౪ 
life వల్లెటూరి జీవనం మీద మమకారం గుప్పించేశారు. 16)/1116 beautyనే దర్శించారు, 
కీర్తించారు. మనకి కూడా భావకవిత్వ ఆవిర్భావంతో ఈ బాపతు ధోరణులు విస్తరించాయి. 

గిరీశం న్యాయశాస్త్ర, సంబంధమైన పరిభాషని కూడా వాడతాడు. “ఈజ్‌ మెంట్‌ హక్కు 
యపష్టాబ్లిష్‌ అవుతుందంటాడు.” దీనికి యీ నాటికి కూడా న్యాయసూతం వుంది. ఒక 
స్టలాన్ని గాని, నివాసాన్ని గాని పధ్నాల్లేళ్ళు పైబడి ఒకరి వాడకంలో వుంచితే, వాటి 
యజమానికి తరవాత వాటిని స్వయంభుక్తం చేసుకునే అధికారం పోతుంది. ఆ వాడుకున్న 
వాళ్ళకి వాడుకునే హక్కు దక్కుతుంది. 

బుచ్చమ్మని పెళ్ళి చేసుకోవడం లాభనష్టాల బేరీజు వేసుకుంటూ గిరీశం “టూ బర్డ్‌ 
యట్‌ వన్‌ షాట్‌” అని ఇంగ్రీషు ప్రయోగం వాడతాడు. ఒక దెబ్బకి రెండు పిట్టులని 
తెలుగులో వాడుతున్నారు. గిరీశం స్వంతంగా ఇంగ్లీషు వాక్యాలను మలచుకొంటాడు కూడానూ. 
“షేక్స్పియర్‌ వడ్డ అవస్థలో “టు మారీ ఎ విత ఆర్‌ నాట్‌ హారీ అని హామ్లెట్‌ 
స్వగతాన్ని తిప్పేసుకొంటాడు. హామ్చెట్‌ స్వగతం టు బి ఆర్‌ నాట్‌ టు బి దట్‌ ఈజీ 
ది క్వశ్చ ” అని మొదలవుతుంది. చాలా (పముఖమైంది. 

(కెడిట్‌ వద్దు, డెబిట్‌ వద్దు అని ఆధునిక అకౌంటింగ్‌ పరిభాషని గిరీశం వాడుతూ 
బుచ్చమ్మని పెళ్ళి చేసుకోవటంలో లాభనష్టాలని తరిస్తాడు. అప్పటికే గురజాడ ఆధునిక 
వ్యాపార పదజాలాన్ని వ్టుశాడు. 

ఈ “ప్రోజెండ్‌ కాన్సన్నీ” (అనుకూలంగా వున్నదీ, (ప్రతికూలంగా వున్నవీ) విచారించి 
విడో మారేజి చేసుకోవడానికే నిర్ణయించుకుంటాడు. కాని సాధనం యెలాగ అని తర్కించి 
యేదేనా “యాసెస్‌ బ్రిడ్జి కట్ట” వొడ్డు చేరాలనుకుంటాడు (యూ యాసెస్‌ (బిడ్డికి వివరణ 
బంగోరే; యిచ్చారు) అదేమిటి? 

“The Assis Bridge is a name playfully given to the fifth proposition in Book 
1 of Euclid’s Elements of geometry. It is the first difficult proposition in the 
Book, and school boys rarely get over it for the first time without stumbling” 
అదీ సంగేతి: ఎక్కడి యూక్రిడ్‌ : ఎక్కడి phrase: మన వ్యాసఘట్టుం అనే ప్రయోగం దినికి 
తూగుతుంది. కష్ట మైంది అని అర్హం. 

(క్రియేషన్‌ గురించి పాఠం చెబుతూ వెంకళకేశానికి 'వన్‌ థింగ్‌ ఎట్‌ ఎ బుమ్‌ అని 
హెచ్చరిక చేస్తాడు. దీనికి పద్యం ఒకటి వుండాలి. అ 

Work while you work 

Play while you play 

One thing at a time 

What ever you do 


(U0 కన్యాళుల్క ౦: నూరేళ్ళ నమాలోచనం... 


గిదీశం ఇంగ్లీషు ధారాళంగా వాడటంలో వింత యేమీలేదు. ఎందుకంటే ఆదునిక 
నాగరికతకి ప్రతీకగా తయారయే పాత్ర కాబట్టి. కాని అప్పటికే నిత్య న్యవహారంలో కూడా 
చాలా ఇంగ్లీషు మాటలు చోటు చేనుకున్నట్టుంది. “పోరిశెట్టిని సప్ర్టయికి పెట్టకండి” “డామేజి 
దిట్టంగా” వస్తుంది - లాంటి మాటలు రానుహుంతులు లాంటి (ఇంగ్లీషు వస్తే దొరసానులు 
తన వెనకాలే తిరుగుతారని వూహించుకునే వాడు) వాళ్ళు వాడతారు. 

ఇంగ్రీషు వదప్రయోగం మాట సరేసరి, భావనలో కూడా ఆ నాగరికతని చూ పెల్టుడం 
వుంది. సృష్టిలో లోపాలు విశదీకరిస్తూ స్తప్తసముద్రాల గురించి ఏకేస్తూ గిరీశం లెక్సరు 
కొడతాడు. సముద్రాలు యేడింటిలోనూ 'ప్లియోనిజమ్‌' యెంతో వుంది. ప్రియోనిజమ్‌ అంశే 
పునరుక్తి అని తానే చెబుతాడు. ప్రాచీన మత విశ్వాసాల్గోని సప్తసముద్రాల భావనని తప్కపట్టుడం 
ఇంగ్రీషు ఆలోచనా సరళి నుంచి వచ్చింది. మెకాలే తన “మినిట్స్‌ అఫ్‌ ఎడ్యుకేషన్‌ ”లో 
ఇంగ్రీషు అధ్యయనాన్ని ప్రవేశపెట్టాలని సూచిస్తూ యీ బెల్లం సముద్రం, పాల సముద్రం 
లాంటి వూహలని ముందు యింకించెయ్యూలని సలహాయిస్తాడు. తూర్పు దేశాల్లో వుండే 
మూఢనమ్మకాలని సేకరించడానికి ఇంగ్లీషు విద్య అవసరమని వాదిస్తాడు. 

అలాగే గిరీశం తత్త(శాస్త్రంలోని ప్రధానమైన ప్రశ్న “free wll” అనే సమస్యని 
అతి సునాయాసంగా చర్చిస్తాడు. “డ'పెండెంట్‌గా సృషప్టించావా లేక యిండి పెండెంట్‌ గా 
సృష్టించావా” అని దేవుణ్ణి కడిగేస్తాడు! జటిలమైన సమస్య. అలాగే అబద్దం చెప్పడానికి 
తడబడుతూ, అది అసలు మోసం కాదని సమక్రించుకోవడానికి “ఎబ్‌ స్టాక్స్‌ టూత్‌ అనగా 
శుద్ద సత్యమనేది సాక్షాత్తూ భగవంతుడితో సమానమైన వస్తువ” అని, వ్యవహారంలో పాక్షికంగా 
అసత్యం అనేది శుద్ద సత్యానికి ఆటంకం కాదనుకుంటాడు. యూ యాబ్‌ సాక్‌ (టూత్‌, 
రెలెటిన్‌ టూత్‌ అనేది కూడా ఫిలాసఫిలో [ప్రముఖమైన చర్చనీయాంశమే. 

గిరీశం వాడిన యింకో మాట “గ్రాండచ్చీ అఫ్‌ బెడెన్‌”. దీనికి యిదమిద్దంగా అర్ధం 
దొరకలేదు. పిశాచాలూ, గిశాచాలూ డామ్‌ హంబగ్‌ అని యూ మాట వాడతాడు. బెడెన్‌ 
అనేది జర్మనీలో వుంది. అక్కడ వేడినీటి వూటలేవో వున్నాయట. వాటికేదో మహత్తు 
వుందని అనుకుంటారట. వ్రస్తుతంలో గిరీశం అర్ధం యూ మంత్ర మహిము నాన్సెన్స్‌ అని. 

తనని గురించి సౌజన్యారావు వంతులుతో చెప్పుకుంటూ తనని “నెపోలియన్‌ ఆఫ్‌ 
యాంటీనాచ్‌” అని _ పిలుస్తారంటాడు. నెపోలియన్‌ (ఫెంచి చరిత్రలో ప్రసిద్ద వీరుడు. 
ప్రపంచాన్ని తన (ప్రతావంతో గడగడలాడించి, ఫ్రాన్స్‌లో ఒక సామ్రాజ్యాన్ని స్టాపించినవాడు. 
మహా వీరునికి చిహ్నంగా నెపోలియన్‌ పేరు వాడతారు. “వేశ్యా వ్యతిరేక మహావీరుడొనని 
గిరీశం యీ రకంగా చెవ కుంటున్నాడు. 

అలాగే మొదట అంకంలోనే వెంకటేశాన్ని పలకరిస్తూ “యేమివాయ్‌ మైడియర్‌ షేక్స్పియర్‌! 
ముఖం వేలవేసినావ్‌” అంటాడు షేక్స్పియర్‌ ముఖం పెట్టడం అనేది ఇంగీషు వాడకంలో 
వుంది. అసలు షేక్స్పియర్‌ ముఖం యెలా వుండేడీ దాఖలాగా వుండే” బొమ్మలులేవు 
కాని లోక వృత్తాన్ని వరిశీలించి అమోఘమైన విషాదాంత నాటకాలు రాసిన ఆ మహాకవి 
గంభీర వదనంతో వుండే వుంటాడనీ, ఆ విచారరేఖలు ప్రస్తుటుంగా కనిపిస్తూ వుండే ముఖమే 
అయివుంటుందనీ అనుకోవడంతోటి ఈ మాట పుట్టి వుంటుంది. బుచ్చిబాబుగారు యీ 
విషయం ప్రస్తావిస్తూ రాసింది చదవవచ్చు. 

ఇవికాక ఇంగ్లీషు వడికట్టు గిరీశంలోనే ఎక్కువ కనిపిస్తాయి. గురజాడ రాసిన నీదు 
సైటునాడిలైటు లాంటి గేయపొదాలు ది ఏలి మదు పద్యం ఆయన ఆంగ వైదుష్యానికి 
చిహ్నాలు. 

ఇక తెలుగు పలుకుబళ్ళు (పస్తావించాలం కు భయమే అవుతుంది. ఎందుకంకు ఎంతని, 
ఎన్నని? పద్యపాదాలు మాటలు నుడికారపు సొంపులు ఒకళుమిటి మొత్తం నాటకమంతా 
ప్రతిపాత్ర ద్వారానూ ప్రసక్తమైనవే. జావళీలు, చాటువద్యమణిమంజరిలో [గంథస్ర్రమైన పద్యాలు, 


కీన్వాళుల్క.: నూరేళ్ళ నమాలో చనం... 731) 


వద(ప్రయోగాలు విస్తారంగా వున్నాయి. జావళీలకీ, వద్యపాదాలకీ బంగోరే వివరణ యిచ్చిన 
వాటిని విడిచి మిగిలినవి చూద్దాం. అందులోనూ అవసర మైనవే వ్రస్తావించుకొనడం సులభంగా 
వుంటుంది. 

కోన్కిస్కాహపాగాడి “అడాలో వున్నానని” పాతివ్రత్యం నటిస్తావేమిటని మధురవాణితో 
నిష్టూరంగా అంటాడు రామప్పంతులు. మొదటి పదం హిందిముక్క అతికేట స్ట కలిపేశాడు. 
ఆడా అంశే అజమాయిషీ, కంట్రోల్‌ అని అర్ధం. భర్తని కంటోలులో వుంచేటప్పుడు 
భార్యనిగురించి మొగుడ్ని “అడాలో వుంచిందోయి” అనడం వినవస్తూ వుంటుంది. 

దప్పిక్కి చేరి అరవచాకిరీ చెయ్యడం గంజినీళ్ళకి ఒడబడి చాకిరీ చెయ్యడం: అరవ చాకిరి 
అనేది తెలుగు నుడికారంలో (బహ్మాండంగా అతుక్కు పోయింది! 

వెయ్యి సిక్కా రూపాయలంటాడు గిరీశం. సిక్కా అంట హిందీలో నాణం అని, 
ఇందరాబాల సంస్థానంలో “అ” లోనే జీతం వుండేది. ఆ సంస్థానం యివతల హోలీ” 
అనే వారు. నోట్లు కాకుండా నాతెమే విలువగా వుండేది. 

వాడి “ఫాంకం” అణుతురుగాని అంటుంది మధురవాణి. అంటు పొంగు, గర్వం అని. 
కరటకళశాస్త్రిని “చప్పన్న భాషలు” వచ్చిన వాడని గిరీశం కలక్రరుగారు శలవిచ్చినట్టు పాగుడుతాడు. 
“చప్పన్న భాషలూ” అంట కచ్చితంగా తేలలేదు. హిందీలో చప్పన్‌ యాభై యారు అని 
అర్ధం. 56 భాషలు యెక్కడ _ప్రస్తావించబడ్డాయో తెలీదు. “మహా సంకల్పంి”లో “అంగ 
వంగ కళింగ కాశ్మీరీ అని “దేశాల” పేర్టు ఉన్నాయి. అవి లెక్క పెట్టినా 56 అవలేదు. 
మొత్తం మీద (ప్రయోగబద్దంగా వుంది చప్పన్‌ అన్నమాట, మూలం తేలక పోయినా. 

కరటకశా స్త్రి “యిదొాహార్తె చొంవలా” అంటాడు. చొంప అంశ గుదిబండ అని అర్థం. 
లుబ్దావధాన్లతో రామప్పంతులు తనని “అనాడీ” చేస్తున్నారంటాడు. “అనాడీ” అంక చులకన 
చెయ్యడం. 

మధురవాణితో “నన్ను సప్తవెధవని చేశావు” అంటాడు రామప్పంతులు. దీనికి రెండు 
మూడు అర్దాలు దొరికాయి. శవానికి కట్టు ఏడు కాబట్టి అంతటి చచ్చుపీనుగును చేశావు 
అని ఒక వివరణ. యిది కొంచెం తెలివిగా వాడిన అర్హమే ననిపిస్తుంది. 


“A Dictionary of Telugu idioms” (Edited by నాళం కృష్ణారావు)లో వున్న వివరణ 
అద్‌, 

సప్తమీవిభక్తి “అందు, యిందుని అని “వానినే శబ్దములుగా గైకొని అర్హము చేసిన అందునే 
= అందును, ఇందున్‌ = ఇందును, న = లేదు అని యగును కదా. అందు యిందు లేక 
ఉభయ (భష్టుడై రెండింటికిం చెడిన రేవడగుట” అని అర్హం చెప్పారు. ఇది కూడా తెలివిగా 
సాధించబడ్డ అర్హంలాగే కనిపిస్తోంది. 


యింతకీ “సప్త” దశలకి సంబంధించి చాటు పద్య రత్నాకరంలో వద్యం వుందట. అది 
చూస్తే వ్యవహారంలో వున్న యీ “సప్తవెభవ” అన్న నుడికారానికి అర్హం తెలియవచ్చు. ఆ 
పద్యం దొరకకపోవడం వల్ల యిక్కడ ఇవ్వలేక పోతున్నాను. 

పెళ్ళికి గాడిదలు, ఒంచులు తేవడం గొడవలో మధురవాణి లుబ్బావధాన్లతో “రాతబుబేరం 
జరుగుతుంది కనుక పోలిశెట్టికి లాభించవచ్చును” అంటుంది. రాతబు అంటు మాండలిక 


టూ 
మేమో తెలియలేదు. “అర్హంయేమిటంకే” సరుకు అరువుగా యిచ్చి, అంటే కాతా రాసుకుని, 
ఎక్కువ లాభం పొందటం అన్నమాట. 


కొండుభొట్లుకి పెళ్లిలో గమ్మత్తులు చెప్పేందుకు లంచంగా రెండు పనసకాయలు “బరాత 
విసా" నంటాడు రామప్పంతులు. అంట “లిఖితపూర్వక మైన ఆజ్ఞ” యిస్తానని, 


నోటిమాటకాదు. ప్రామిసరీనోటులాగా ఆర్హర్‌ వెయ్యడం అన్నమాట. చిత్రమైన పల్లెటూరి 
(ప్రయోగం మిది. 


కన్యాశుల్బ_౦: నూరేళ్ళ నమాలోచనం... 


తంబళ అనుమానం గుండుగొమ్ముల అనుమానం అని మీనాక్షి లుబ్దావథాన్యూ అంటారు. 
రెండింటికి చరిత్ర ఒకే. దీనికి కథ వుంది. 


తంబళ అంచు శివార్యన చేసి బతికే పూజారి. అలాంటి వూజారి ఒకడు రోజూ 
గుడికి వెళ్ళేవాడు. దారిలో ఒక ఆంబోతు నూ గన్నుగా వడుకుని వుండేది. దాని కొమ్ములు 
వ|ట్రుతిరిగి వృత్తంగా యేర్చడివుండేవి. ఆ కొమ్ములో తన తలవడుతుందా అని ఆ పూజారికి 
అనుమానంగా వుండేది. ఒకరోజున సాహసం చేసి తల దూర్చాడు. ఆంబోతుకి నిద వదిలింది. 
కోవంతో ఆ తంబళిని ఎగరేస్తూ (గ్రామం అంతా కలయదిరిగింది. పదిమంది కలగచేసుకోవడం 
వల్ల నైతే నేం, యెలాగెతేనేం అతణ్లి విడిపించి రక్షించారు. ఆ దెబ్బతో తంబళికి గుండు గొమ్ముల 
అనుమానం తీరింది! 

“పాసం పెట్టు స పేస్తారాయేటీ” అంటాడు పోరిశెట్ణ పేకాట సీనులో. కవిత్వంలో ఆయా 
స్థానాల్లో నిషిద్దమైన అక్షరాన్ని “పెట్టి శత్రువులకి కీడు “చెయ్యవచ్చుననే మూఢనమ్మకం చాలా 
కాలంగా. ఉల్‌ లక్షణ (గ్రంథాల్లో యీ "వివరాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి అ, క్క చ, 
టట, త, ప, తక్షక స అనే అక్షరాలు పక్య హాత్తణల' 2, 3, 6, 9, 10, 4 స్థానాల్లో 
పడకాడదట. వేములవాడ భీమకవి “హయనుది సీత” అని ఆరో స్థానంలో తి కారం పెట్టి 
శపించాడట. రాజకళింగగంగు రాజ్యభష్టుడై పోయాట్టు. ఇందుకో. వాస్తవమేమైనా; అప్పట్లో 
వున్న ఆ నమ్మకాన్ని పోలిశెట్టి యిలా వ్యక్తం చేశాడు. పోరిశెట్టి “పాసం పెట్టి” (పోస పెట్టి) 
అని అన్నా ప్రాసప్హానంలోనే కాకుండా ఆ పద్యపాదంలో ఎక్కడ ఆ నిషిద్ధ “అక్షరం పెట్టినా 
ముప్పనే భయం వృండేది. 

గిమ్యుణ్ణి నీకీ “చిల్లంగికళ్ళు” ఏ దేవుడిచ్చాడని మధురవాణి మురిసి పోతుంది. “చిల్లంగికళ్ళు” 
అంకే యిక్కడ మంచి అర్హంలోనే వాడినట్టు కాని చిల్లంగికి ఉచ్చాటన క్రియ అని 
నిఘంటువులో అర్దం. చేతబడుల్లాంటివి చేసే వాళ్ళు ఆ మంత్రాలు పఠిస్తూ కంటి రెవలు 
ఆడించే పద్దతి ఏదో వుందటు. ఏమైనా యిక్కడ అవతలివార్ని వశీకరణ చేసుకోవడం కళ్ళల్లో 
వుందన్నమాట. 

“తెగించిన దానికి సగుడు మోకాలుబంటి” అని మీనాక్షి అంటుంది. *'సగుడు” అంక శబ్ద 
రత్నాకరంలో “సరాసరి” అని అర్హమిచ్చి “దానికి న సకల లల బంటి” అని (ప్రయోగం 
చూపించారు! ఆ అర్హం ఎలా సరిపోతుందో సరాసరి వారికే తెలియాలి! *'సగుడు అంతే 
సముద్రమనే అర్హం వుందేమో తెలియలేదు. యెవళ్ళనీ తగినంత మర్యాదతో చూడకపోవడం 
అనేది అసలు అర్ధం. “చిట్ట పురి పిల్లని తండ్రొచ్చి వండకి తీసుకుపోయినాడట” అని దాసరి 
వేషంలో వున్న "కిము డు “రామవ్పంతులుతో అన్యాపదేశంగా మీనాక్షి యింటికి వెళ్ళిన వైనం 
తెలియచేస్తాడు. “వండ” అంక కొండ గుహ అని అర్ధం బాగుంది ' కదా. 

కేసు వివరిస్తూ నాయుడు “సహస్ర మాసజీవి” అనీ, “రెండు పిల్లి కూనలు” అనీ 
వాడతాడు. సహస్ర మాసజీవి కావడం గొప్ప. వెయ్యినూసాలు జీవించడం అంశేు 86 
సరజిత్యనలేక పైబడిన అంత వయస్సులో వున్నవాడికి తన పిల్లనియిచ్చి “రెండు పిల్లికూనలు” 
స్వీకరించేటప్పటికి వాడు గతుక్కుమని కూతురు ముండమోసిందని అగ్నిహో త్రావధాన్లమీద 
నేర్పుగా అభియోగం పెడతాడు. “రెండు పిల్లికూనలు” వ్యవహారంలో వున్న అప్పటి నుడికారం. 
వంద రూపాయల నోటు మీద వున్న బొమ్మ ఆధారంగా ఆ నోటుని అలా పిలిచేవారు. 
యిప్పటికీ వచ్చ కాగితం” అని వాడకం వుంది. యిప్పట్లో యిది ప్రచారంలో వున్నది 
రూపాయనోట్టమీద పడవ అ డు ఒక పడన వదిలిందని, రెండు పడవలు 
వదిలాయనీ వ్యవహరించేవారు. అలాగే పిల్లి బొమ్మలుండి వుండవచ్చు. అంచేత రెండు పిల్లి 
కూనలని రెండు వందలకి ముద్దుగా నుడీకారయుతంగా వ్యవహరించాడు. కేసులో “సాకీదు"” 
అంటు ఊరు చిరునామా అని, 


కన్వాళుల్క ల: నూరేళ్ళ నమాలోచనం.. 


“యవిడెన్సు ఆక్టులో అంజనాలు పిసాచాలు సాక్ష్యానికి పనికొస్తయ్యూ” అంటాడు గిరీశం, 
ఈనాటికీ అంజనాలూ. సిద్దులూ పవిత్రంగా ఎంచేవాళ్ళు యేనుంటారో. 

“ఎవరి పేరు వారు ఉచ్చరించితే శాస్త్రాల్లో పొపమన్నారని' గిరీశం అంటాడు. ఈ మేరకు 
శాస్త్రం వున్నమాట నిజమే. ఆత్మకాదు గురొర్నమి ఆరా ఒకలిస్టు వుంది. ఆ పేర్లు 
చెప్పకూడదట. అందుకనే పూర్వం వాళ్ళు ఫలానా “అంటారండి అంటూ ఆఖర్న చేరుస్తూ 
వుంటారు. 

“నా చెడ్డ లోకమే ఎరుగును” అన్న సౌజన్యారావు పంతులుతో *“మిషనదీ ఒరిజనల్‌ సిన్‌ 
అంటాడండి' అని గిరీశం  లెక్చరిస్తాడు. “ఒరిజినల్‌ సిన్‌" అనేది [(క్రెస్తవ మతంలో వుంది. 

ఆడమ్‌, ఈవ్‌లు ఆది దంపతులు. భగవంతుడిమాట జవదాటడం వల్ల పాపం చేసిన 
వాళ్ళవుతారు. అప్పటి నుంచీ స్వర్గధామంగా వుండే యీ యింట్లో పాపం తిమిరంలా 
చుట్టుకుని ఏడిపిస్తూ వుంది. వాళ్ళ పాపం తర్వాతి తరాల వాళ్ళందరికీ పుట్టుకతోశళే 
సం క్రమిస్తుందని (క్రైస్తవ మత విశ్వాసం, అదే ఒరిజినల్‌ సిన్‌! మొదటి పాపం. 

“తుని తగవు మనవి చేస్తాను” అంటుంది మధురవాణి. మన నిఘంటువులు చూస్తే యెంత 
అమాయకత్వం అబ్బుతుందో యీ మాటకి! ఒకచోట యిచ్చిన అర్హం దాఖలా. తునితగవు: 
నిరుపయోగమైన వాక్కలహము అని యిచ్చారు. నిజానికి యా అర్హం నిరుపయోగం. అసలు 
యేమిటంటే అనవసరంగా వాదం పెంచకుండా తగూ తుంచెయ్యడం, సర్రిపె స్టైయ్యడం, 
తాండవ నదికి అటూ ఇటూ వున్న పాయకరావుపేట జమీందారుగారి జమీవిభజన గొడవలో 
అటుది అటూ, యివతలిది యిటూ నిర్ణయం చేసి గొడవలేకుండా తీర్ప్చుచెప్పార్ల, తుని అంశే 
ముక్క అని కూడా అర్ధం వుందటు. 

“తెల్లటియ్యం పాటిమానికా” అంటుంది మధురవాణి కేసులోని చిక్కుని విడగొగ్ట్రేస్తున్నట్లు, 
మానిక అనేది కాలమానం. వ్యవసాయంలో సరిఅయిన తూకాలు పిచ్చి కొలతలు అనేవి 
అమలులోవున్న పద్దతులు. పిచ్చి కొలతలు మోసం చేసేవి. యిక్కడ చక్కని వాటికి 
(బియ్యం) చక్కని కొలత అనే అర్హం చెప్పారు. అంశు స్పష్టమైన విషయమనీ, మోసం లేదనీ 
భావం కావచ్చును. 

యిక విడిగా కొన్ని పదాలకి అర్జాలు చూద్దాం. “పదిరోజులు నువ్వు ఆడపిల్లవై పోవాలి” అని 
కరటకశా,స్త్రులు అన్నవ్వుడు 'గణియంి పట్టంలో వుండిపోయిందంటాడు శిష్యుడు. గణియం' 
అంటు వేషధారులు నాటకాల్లో ధరించే లక్కసామ్ము. 

'రొాజ్జమీద నెయ్యి, నేతిమీదరొశ్ళాలాగ యేకోత్రవృద్దిగా అంటాడు. గిరీశం ఒపినియన్‌ 
ఛేంజిచేసి యిన్సెంటు మారియేజి కూడునని వాదిస్తూ. యేకోత్రవృద్దిగా అంశే వొకదానిమీద 
వాహటి చేర్చుకుని, వాహటి వొకటి పెరిగి అని అర్హం. 

“దానిమీద యెలా కొంజా యెత్తాడో' అని అగ్నిహోత్రావధాన్లు నిలదీస్తాడు. '“కొంజా” అంటే 
వాకిటి కావలియిల్ట్ర, అలాగే యీ విషయం “ఏమరిచి' వూరుకున్నాట్టు, అంకే అజాగ్రత్తగా, 
పట్టించుకోకుండా వుండడం. 

“పెళ్లికూతుర్ని యిలాకాచేసుకుని” మూటా ముల్లె లాగెయ్యడం యెత్తు అని మధురవాణి 
రామప్పంతుల్ని నెపం ఆడతుంది. యిలాకా అంటే స్వాధీనం చేసుకుని, మంచిచేసుకుని అని. 

'నాయింట్లో నకొర (వ్రయోగం చెయ్యకని” రామప్పంతులు హెడ్‌తో అంటాడు. నువ్వు 
అని యేకవచనంతో సంబోధించవద్దు అని. 

“యీ కత్తెరమీసం, కత్తెరగడ్డం కడిగేసుకుని” నాతోవన పోతానంటాడు. కరటకశా,స్తి,. 
కత్తెర గడ్డం” అంట  చివళ్ళు కత్తిరించిన గడ్డం. cropped beard అని. 

“కుండలాలు Sa ఓ రూపాయి జాఫా” అంటాడు రానువుంతులు.  *జాఫో 


అనేది హిందీ 'బాఫా అనే దాని రూపం. అంజు ముద్రకొట్టు అని. బాఫా కాగితం స్టాంపు 
"పేవరు అని. *బరాతం” లాగానే యిదీని. రిభిత ఆజ అన్నమాట. 


కన్వాకుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


గిరీశం చదివిన పద్యం Ss కర్పూరపు ముక్క_లవలె... ” అనేది అడిదం సూరకవి 
(1720-1785) ఎ నాట ౨కటమంత్రి మం చెప్పింది. దీని అర్ధం సుగ్రావ్యామే కదా. 

అలాగే వెంకటేశం ఉత్తరోత్తరా ఉద్యోగంలోచేరి దొరలాగ 'యేజన్సీ కమాన్‌ ' చేస్తూవుండగా 
పెద్దపులి వస్తే తప్పించుకోవడం కోసం చెబ్టుక్క_డానికి తరిఫీదు యిస్తున్నట్లు చెప్తాడు గిరీశం. 
కమాన్‌” అనేది దొరలు ౮॥rCuitకి వెళ్ళడం. సర్క్యూట్‌ జడ్జి జ దేశంమీద తిరిగే 
న్యాయాధిపతి. 

గిరీశం చదివిన పద్యం *నదవమూ పొక్కిలి... అనేది కూచిమంచి తిమ్మకవి రసికజన 
మనోభధిరామం' 3వ ఆశ్యాాసంలోది. 

“పిత్రార్హితం “కరారావుడు” చు స్ట్రైశాను...శాక్షేయుణ్లి”....అంటాడు రామప్పంతులు. “కరా 
రావుడు' అనే దానికి అర్ధం యే నిఘంటువులోనూ వుండదు. అచ్చమైన వాడుకవదం. 
హరింవచేసె సెయ్యడం, గుండుసున్న చుస్టైయ్యడం అని అర్ధం. “శా క్రేయుల్లై” అంటే శక్తి 
ఉపాసకుడిని దుర్గ ఉపాసకుడిని అని అర్హం. మన దేశంలో వున్న లక్షాతొంభై. ఆర్య, అనార్య 
దేవతా ఆరాధనల్లో వాకటి. తలా వాక పద్దతిలో మోక్షం చూసుకునే. మార్గాల్లో వొకటి. 


వివాహం జరక్కపోతే 'మార్కం” వుందని గుర్తుచేస్తాడు రామప్పంతులు. 'మార్కంి” అంటే 
“మృతి. జాతకంలో కొన్ని మహాయోగాలు పుట్టినప్పుడు అవి జరక్కపోతే జరిగే విపరీతమైన 
కీడు యిది. 

అది 'ఫఘంటావథంగా చెపుతూ వుంశు అంటాడు రామప్పంతులు. 'ఘంటాపథం” అనేది 
రాజవీధి. ఏనుగుల ఘంటికా నాదంతో నూరు[మోగే పథం, దారి అని. అంటే అంత 
స్పష్టంగా, నలుగురికి తెలి సటట్టు అని. 

“మేం భోదా కొట్టుకొచ్చిందోయి” అంటాడు రానుప్పంతులు. ఖుదా” దేముడు. అంకే 
యిక్కడ అదృష్టం అని అర్హం. 

'శావర మంత్రాలు ఉపదేశం' అవుదానుంకు బెడిసికొడతాయని భయం అంటాడు 
లుబ్దావధాన్లు. శాపర అనేది శబర అనే దాని రూపం. శాబరీ శబర సంబంధమైనది. అంటు 
భూత(పేత పిశాచాది క్ట్మద్రవిద్యలకి సంబంధించింది. తంత్ర విద్యలో యూ మంత్రాలు 
వుంటాయి. వీటిని సరిగా అనుసరించి ప్రయోగించకపోతే (ప్రయోగం చేసినవాడికి కీడు 
కలుగుతుందని భయం వుండేది. యిప్పటికీ చేతబడీ వగైరాలు చేసేవాళ్ళకి వంశం నిలవదన్న 
భయం జనంలో కనిపిస్తుంది. (అసలు కన్యాశుల్కంలో (వ్రసక్తమైన యిలాంటివాటి గురించి 
వొక్కొక్క దానికీ వాక్కాక్క వ్యాసమంత వివరణ యివ్వాలి.) 

“తప్పు వంచితే బేస్తుమీద కుదేలెట్టిస్తాను అంటాడు ఫోరిశెట్టి. బేస్తు, కుదేలు అనేవి 
ఆనాటి చీట్లాటలో పదాలు. యివాళ రమ్మీలూ దొమ్మీలు వచ్చి మరుగున వడిపోయేయి అవన్ని. 
కుదేలు అంశ చీట్టపేకలో అయిదువట్టు వడతానని చేసే 'వ్రతిజ్ఞ అది. అలా పట్టులేకపోతే 
ఓడిపోయినట్టు. కుదేలై పోవడం అనేదాన్ని చితికిపోవు, ఓడిపోవు అనే అర్హంలో వాడడం వుంది. 

“ఒక దరావుకి పద్దరావులు' రామదాసు చేరుస్తాడని మునసబు అంటాడు. '*దరాంి అనేది 
ఆంగ్రపద రూవం. వొక కొలత. *డ్రామ్‌ అని నుద్యపానంలో ప్రయోగం అవుతూవుండే వదం. 
అంతకు రామదాసు వొక 'దరావు' సారాకి “వదిదరావులు' గంగ కలిపేస్తాడు అని; ఆరక్‌ 
మోసాలు అప్పటికే వున్నాయి; 

“ఏపి కూన్ని' ఉసిగౌల్పింది మధురవాణి అంటాడు అసిరి. “ఏపి అంశే కుక్క. 


“తే ధగిడీకే” అని కంకు కోసం మధురవాణి పీకె పిండెట్టంది అంటాడు కరటకళశా, స్తులు. 
'ధగడి' అంక “నీద మే”, కులట్కు నీచ స్త్రీకి పుట్టున,..' అని అర్హం. అలా తిట్టుందని 
కరటకశా స్త్రి నొటకీయంగా అంటున్నాడన్నమాట. 


తనార్పాశుల్క అ నూరేళ్ళ నమాలోచనం.. 


'లాచారీ! పడవచ్చు అంటుంది మధురవాణి. అంశు నిస్ఫహాయుడై ప్రాధేయవడడం, 
నిరాధారంగా వుండడం. నువ్వే కాపాడాలి అని అర్హించడం, 

“లో సబురున” ధర్మరాజువారు (ప్రతిష్ట చేసిన ఆలయం అంటాడు బైరాగి. “సబురు” 
అంటే ఓడ ప్రయాణం అని అర్హం వుంది. “దరి సబురు” అంశు తీరం వారనే వెళ్ళడం. లో 
సబురు' అంటే తీరానికి దూరంగా ప్రయాణం చెయ్యడం! యిక్కడ “లో సబురు'! అంశే 
తీరానికి దూరంలో అని అర్థం. ఇందు యైళ్ళు తీరానికి దూరంలో అని బైరాగి ఉద్దేశం. 

'సదావృత్తి” దొరుకుతుందా అని అడుగుతాడు బైరాగి. 'సదావృత్తి అంతే బైరాగులకీ, 
బాటనార్తకి నిత్యం బియ్యం వవ్వు వగైరాలు యివ్వడం స్త్వయంపాకంలాగా. 

బైరాగులకి డబ్బుమీద తనువుంటుందా అంటాడు బైరాగి. అంటి కోరిక, దానివల్ల కలిగే 
తప్త అని, 

'తిరస్కరణీ విద్య అవలంబించారా గురూ” అని గవరయ్య కాళీ జాగా బైరాగిని సంబోధించి 
అంటాడు. “తిరస్కరణి' అంటే తెర. తెర వెనుక మాయమైఫోవడం. యెవళ్ళకీ (అంపే 
మూఢ భక్తులకీ పావంపుణ్యం యెరగని పిల్లలకీ తప్ప!) కనిపించకుండా అదృశ్యం అవడం. 
యోగులకీ సిద్దులకీ యిలాంటి విద్యలుండేవని నమ్మకం వుండేది. 

యిక వీడు అవ్యక్తుడైతే' పాపం బుచ్చమ్మ బతుకు చెడుతుందని సౌజన్యారావు వంతులు 
బాధపడతాడు. 'అన్యక్తుడు' అనే దానికి నిఘంటువులో యిచ్చిన అర్హం చూస్తే మన నిఘంటువులు 
మనకి యెలా ఉపకరిస్తాయో తెలుస్తుంది. అవ్యక్తుడు అంటే శివుడు, విష్ణువు అనే అర్జాలున్నాయి. 
కాని అదివ్యుత్సత్తి బట్రైవచ్చిన అర్హం. కాని సందర్భ రీత్యా 'పనికేనమాలినవాడు, మూర్చుడు" అని 
యిక్కడ అర్హం. వొకటే అరా నిఘంటువుల్లో మూర్చుడు అనే అర్హమూ వుంది. కాని లోక 
వ్యవహారంలో వున్నవాటికి మన నిఘంటువులో అర్హం యిచ్చే స్థాయికి అది యెదగలేదు. 

ఉస కన్యాశుల్కంలోని కాన్ని విశేషాలు మాతమే. 


('సాహాత్యతత్త(ం', 1988) 


తన్వాశుల్క లః నూరేళ్ళ నమాలోచనం... 


కనా నశ ల్క౦: న్దా నిక్క కాలిక విశషాళఈ 


yy కెఎ. రమణా రెడ్డి 


ఆధునిక మపహారచనలలో (Modern classics) ఎన్నడనగానో స్తానం సంపాదించుకొన్న 
కన్యాశుల్కం నాటకం ఇప్పటివరకూ, వూజావేదికగానో, పవిత్ర గంధంగానో తదభిమానులకున్నూ, 
పాషండ వదార్హంగానో అస్తవ్యస్తవ్యవహారంగానో తద్య్యతిరేకులకున్నూ లక్ష్యమౌతూ వస్తున్నది. 
అంటే, ఇంకా అది వివాద[గ్రస్తంగా ఉన్నదన్నమాట. అంతేగాని, విమర్శాపేక్షకం కాకుండా 
ఉన్నది. 

“భారతి వత్రికలో, గడచిన నాలుగు దశాబ్దాలలోను ఈ నాటకం గురించి మణివూసల 
వంటి ఉత్తమ విమర్శలు రెండంటే రెండు వెలువడ్డవి:* (శ్రీపాద కామేశ్వరరావుగారు, 
సోమయాజుల  వెంకటరామమూర్తిగారు రచించినవి.! ముఖ్యంగా అవి నాటకకథా వరిశీలనకు, 
పాత్రీకరణ వైవిధ్య (ప్రదర్శనకు, నాటక స్వభావ నిరూవణకు అంకితమైన గొవ్న వ్యాసాలు. 
తదనంతరకాలాన, విడి వ్యాసాలలో (శ్రీరంగం (శ్రీనివాసరావు, యస్‌.యమ్‌.వై. శాస్త్రి, బుర్రా 
వేంకట సుబహ్మాణ్యం, వి.వి. రామనాథం, కేతవరపు వేంకట రామకోటిశా స్త్రి (ప్రభృతులు? 
ఈ  మహానాటుక గుణగణాలను బయల్పరుస్తూ కన్యాశుల నాటక విమర్శావాజ్మయానికి 
సెంపూ సొంవూ చేకూర్చి ఉన్నారు. 

ఇంతవరకు విమర్శకుల దృష్టి వ్రసరించని కోణం ఒకటి ఉంది. కన్యాశుల్క్మ నాటకానికే 
కాదు, ప్రతావరుద్రీయంవంటి ఇతర మహానాటకాలకు గూడా వివరణలూ, విపురీకరణలూ, 
కాలిక, స్థానిక విశేష _ నిర్రయాలూ అవసరమౌతున్నాయి. వివాదాలనుంచి వాటిని విడదీసి, 
వట్టి వస్తుదృష్టితో (Objective) మూల[గంథాలను పాఠ్యవరంగా పరిశీలించవలసిన కాలం 
సమీపిస్తున్నది.  షేక్స్చియరాది నాటక కర్తల రచనలను ఏయేటికాయేడు దశాధికసంఖ్యలో 
వెలువడుతూ ఉన్న Annotated Editions లాంటివి మన ఆధునిక మహారచనల విషయంలోనూ 
అవసరమౌతున్నవి. కన్యాశుల్క నాటకానికి సంబంధించి నేను చేస్తున్న ఇలాంటి (వ్రయత్నంలో 
బయల్పడిన కొన్ని విశేషాలను ఈ వ్యాసం బయల్పరుస్తుంది. 

కన్యాశుల్క (గ్రహణ మే అంతరించి వరశుల్క [గ్రహణం అతిశయించిఉన్న ఆధునికాంధ్ర 
సమాజానికి  ఇప్పటికప్కడే కన్యాశుల్క నాటకంలోని ప్రధాన సమస్య చరిత్రకు చెందిపోగా, 
ఆ నాటకం కూడా కాలదోషం పట్టిపోయిందా? అలా పట్టితే అది నాటకమే కాదు. 
సాహిత్యానికి సార్వకాలికత ఉంటుంది. నాటకకర్తగానీ, కథకుడుగానీ సృష్టించేది నిశ్చలచిత్రం 
(Still Photograph) కాదు. కాబట్టి సాంఘిక జీవిత క్రమాన వారెన్నిక జేసుకొని [ప్రదర్శింప 
బూనుకొన్న ఒకానొక చారిత్రక క్షణం ప్రాణపూర్తంగానూ వరిణామనంతంగానూ ఉండక 
తీరదు. కన్యాశుల్మ్క నాటక రచన ఎపుడు జరిగిందీ ఊహించవలసిందేగాని అప్పటి 


1 కన్యాశుల్మ నాటక విమర్శనము: (శ్రీపాద కామేశ్వరరావు, భారతి 1933 ఆగస్టు కన్యాశుల్క సమీక్షణ: 
సోమయాజుల వెంకటరామమూార్తి, భారతి, 1940 జూన్‌, ఆగన్హు సెప్టెంబరు, 
2 గురజాడ: (గ్వీగ్రీ,. 
Kanyasulkam: A Critical Analysis: S.M.Y. Sastry, TRIVENI, 1939 అక్టోబరు, 
Social Purpose in Telugu Literature: Burra V. Subrahmanyam, TRIVENI, 
1958 అక్టోబరు. 
సౌందర్య సమీక్ష్య వి.వి. రామనాథం. 
కన్యాశుల్క_ము: కేతవరపు వేంకటరామకోటి శాస్త్రి, భారతి 1955 జూన్‌. 


కన్వాళుల్కం: నూరేళ్ళ నమాలోచనం.. 737 


సామాజిక జీవిత చిత్రణనుబట్టీ (గ్రంథాతర్గతమై ఉన్న కాలిక, స్థానిక విశేషాలను బట్టీ 
నిర్ణయించడం అసాధ్యమేమీకాదు. తొలి కూర్చు ప్రతికీ మలికూర్పు ప్రతికీ మధ్య వది, 
పదిహేను సంవత్సరాల వ్యవధి ఉన్నట్టు ఈ నాటక (ప్రతుల పొఠాలే (Texts) నిరూపించగలవు. 
మహారాజా ఆనందగజపతి చెన్నపురి శాసనమండలి సభ్యుడై కన్యాశుల్క దురాచార నిర్మూలనకై 
ప్రభుత్వ సహాయాన్ని అపేక్షిస్తూ ఒకవైపున, విశాఖమండలంలోని బ్రాహ్మణ వివాహాలలెక్కలు 
సేకరిస్తూ సాక్ష్యం సమకూర్చుకొంటూ; మరోవైపున కృషిసల్పుతూ వచ్చిన రోజులలోనే, 
కొంచెం ముందువెనుకలుగా విశాఖపట్టణంలో మహామహోపాధ్యాయ పరవస్తు రంగాచార్యులవారు, 
రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగంవంతులుగారు, చెన్నవట్టుణంలో దివాన్‌ బహద్దరు 
పళ్ళిచెంచల్‌ రావు వంతులుగారు - శ్యాస్త్రాలనూ స్మృతులనూ గాలించి ఈ పద్దతికి వ్యతిరేకంగా 
శిష్ట్రవజాభిప్రాయూన్ని మలచుకొంటూ వచ్చారు. వ్యక్తులతో మొదలై క్రమంగా ఉద్యమ 
స్వరూపం ధరించసాగిన సంఘ సంస్కరణ (ప్రయత్నాలలో ఈ నాటకం ఉడతాభక్తి సామెతగా 
అవతరించింది. 

తాలికూర్పు (ప్రతికి పీఠిక రచించిన రోజు 1893 జనవరి 1 అయినా అంతకు ఐదేళ్ళకు 
పూర్వమే (1883) ఆనందగజపతి ఆ లెక్కలు తయారుచేయించాడు కాబట్టి ఆనాటి కింకా 
మహారాజావారి కళాశాలలో అధ్యాపకుడుగా ఉండిన అప్పారావుగారు 1890కి ముందే తన 
నాటకం రచించాడనుకోవాలి. ఆనంద  గజవతికి సంబంధించిన అంశాలు తాలికూర్పు (ప్రతిలో 
ఒకటి రెండు చోట్ల కనుదగులుతాయి. నేరుగా ఆయన పేరు ముగ్గులోకి రాదుగాని, 
రామప్పంచులతో మాటలాడుతున్నవ్వడు వెంకటశాస్త్రి, 

'నియ్యోగీ వైదీకీ భేదమూ నాడీభేదమూ శాస్త్ర సిద్దము కాదని విజయనగరము ఆనందవర్దనీ 
సమాజమువారు పరిష్కరించారు.” 

- అంటాడు. సదస్యమూ నాగవల్లీ కూడా చెయ్యనక్కరలేదని ఆ సమాజంవారే 
నిర్ణయించినట్టు మరొకచోట వస్తుంది. “ఆనందనర్హనీ సమాజం” మహారాజావారి పేరుమీదనే 
నెలకొనినట్టు అర్హనౌతున్నది. విజయరామగజపతి పరనువదించగా, వారి రెండవ కునూరుడైన 
ఆనందగజపతి సంస్తానాధివతి అయిన సంవత్సరం 1879 కాబటి ఈ సమాజం ఏర్పడింది, 
ఈ నాటక రచన జరిగిందీ ఆ సంవత్సరానికి ఇటీవలనే అనుకోవాలి. 


తారికూర్పు ప్రతిలో మరొక విశేషం ఉంది. చాలాచోట్ల కందుకూరి వీరేశలింగం 
పంతులుగారి పేరు నేరుగానే ముగ్గులోకి వస్తుంది: వీరయ్య పంతులనీ, రాజమహేంద్రవరమనీ, 
సంఘ సంస్కరణమనుని కూడా. ఇప్పటి ప్రతిలో ఒక్కచోటనే ఆ ప్రస్తానన కనిపిస్తుంది: 
ద్వితీయాంకం 1వ స్తలం చివర గిరీశం వెంకటేశం తోటి మాట్లాడుతూ - 

“_.వీరేశలింగంపంతులుగారు కన్యాశుల్కం విషయమై రాసిన ఉపన్యాసం పైకి తీయ్‌. 
మావగారికి లెక్చరివ్యడానికి క్కత్తీ కఠారీనూరాలి.” 

- అంటాడు. కన్యాశుల్క విషయమై వీరేశలింగం ఓంప్రథమంగా 1880 మే మాసంలో 
ఉపన్యసించాడు. ఆ సంవత్సరమే (స్త్రీ, వునర్వివాహ సమాజం ఏర్పడింది. 1881లో ప్రథమ 
వితంతు ' పునర్వివాహం జరిగింది. వీటన్నిటి (ప్రభావం కన్యాశుల్కం నాటకరచనపై వడి 
ఉంది. వరసగా వితంతు పునర్వివావోలు జరిగి దేశంలో సంచలనమేర్పడిన ఫలితంగానే, ఈ 
సమస్యపై గూడా అ నాటకం దృష్టిని (పసరింవజేసింది. కాబట్ట 1883 నుండి 1890 లోపుగా 
కన్యాశుల్క నాటుకరచన జరిగి ఉంటుంది. 

ఇప్పటి (ప్రతిలో పంచమాంకం 4వ స్థలంలో, రామచంద్రవురా[గగ్రహారం సారాదుకాణం వెనక 
తోట సీనులో గ్రామస్తులు మద్యం సేవిస్తూ భంగుపీలుస్తూ మాట్టాడుకొన్న మౌటలనుబట్టి 
ప్రపంచ పరిస్రతులు తొంగి చూస్తాయి. నిన్నగాక మొన్న యింగిలీజ్‌ రుషియాదేశానికీ 
దండెత్తిపోయి, రుషియాని తన్ని తగలలేదా?' అని హవల్లార్‌ (క్రిమియా యుద్దాన్ని స్మరిస్తున్నాడు. 


738 షే | కన్వాళుల్మ్క = నూరేళ్ళ నమాలోచనం... 


అయితే మరీ 'రుషియాతో' యుద్దంవచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. “రేపు రుషియాతో 
యుద్దం వొస్తే పించను ఫిరకా యావత్తూ భుజాన్ని తుపాకి నెయ్యవాలి” ఆ రేపు రేపుగానే 
ఉండిపోయింది. కొద్దికాలం క్రితమే (1878-80) రెండవ ఆఫ్ల్హాన్‌ యుద్దం జరిగిపోయింది 
కదా, ఆఫ్లానిస్తాన్‌ బ్రిటిష్‌ పెత్తనానికి లోబడింది. అదే రష్యాకు కన్నెర్ర. ఆ రెండు దేశాల 
సరిహద్దుల గురించి వివాదాలూ విరోధాలూ మొదలై దాదాపుగా యుద్దం వచ్చే మువ a 
మొనజొపింది (1885-1887). సరిగా ఈ మధ్యకాలంలోనే కన్యాశుల్క నాటక రచన 
జరిగి ఉండాలి. 1882లోనే అడయారులో (ప్రధాన కార్యస్థానం ఏర్పా బున దివ్యజ్ఞానసమాజం 
(Theosophical Society) ప్రచారం (ప్రభావాలు ఆనందగజవతికీ, తద్వారా అప్పారావుకూ 
నామమా|తంగానైనా సంక్రమించాయి. కాబట్ట కాడా ఆ సమాజ (ప్రశంస కన్యాశుల్కం 
నాటక రచనా కాలనిర్రయానికి కొంత మేరవైనా తోడ్పడుతుంది. 


2 


సంఘ సంస్కర్తలలో వీరేశలింగంవంతులు గురజాడ అప్పారావు నాటకంలో కూడా (ప్రధాన 
పురుషుడైనట్లుగా న, మలబారీవంటి వ్యక్తులు ప్రశంసను చూరగొంటారు. వీరందరిదీ ఒక ఎత్తు; 
సురేంద్రనాథ బెనర్జీ ఒక్కనిదీ ఒక ఎత్తు. గిరీశం వెంకశేశానికి నూరిపోసేదంతా రాజకీయాల 
మోజే. బెంగారీవాడు వచ్చి *“మనవూళ్తో! మీటింగు పెడితే జనం అధికసంఖ్యలో హాజరు 
కాకపోవడం అతనికి తలగొట్టినట్టుగా ఉంటుంది. వూనాలో అయితే పరిస్టితి ఇంకొక విధంగా 
“ఉంటుందట! 1889 ప్రాంతంలో విజయనగరాన కాం|గెసు మీటింగులు జరుగుతూ వచ్చినట్లు 
అప్పారావుగారి డైరీలే చెబుతున్నాయి.! ఇక సురెంద్రనాథ బెనర్టీ మదరాసు కాంగగెసు 
మహాసభలో ఆనందగజపతి పరిచయభాగ్యం పొందక మునుపే, సుడిగాలివలె వంగసీమనుంచి 
పంజాబు వరకు, ఇటు మదరాసు వరకు పదేళ్ళకిందట _నుహోపవన్యాసాలిస్తూ సంచరించి 
ఉన్నాడు. గొవ్ప వక్తలలో అ(గగణ్యుడని ఆలన్‌ ఆకశ్షేవియసి హ్యూమ్‌ (4.0. Hume) చేతనే 
- ఆయన కాంగ్రెస్‌ జనకుడు - (ప్రశంస లందిననాడు, గిరీశంలాంటి నవయువకులకు 
రాజకీయోత్సాహులకు ఆదర్శప్రాయుడు కావడం ఆశ్చర్యం కొల్పదు. 1887లో  మదరాసున 


కాం(గెసు మహాసభ కూడినప్పుడు ఆనందగజపతి హాజరై ఉండినట్టు, బెనర్డీ స్వీయచరిత్రలోనే 
ఉంది: 


‘Among the friendships that I formed at Madras on this occasion was one 
to which 1 think I must make a special reference. I made the acquaintance of 
the late Maharaja of Vizianagaram, ‘Prince Charming’ as he was rightly called 
by Sir Mountstaurt Gramt Duft, then Governor of Madras... He was a frequent 
visitor of Culcutta, where I had ample opportunities of meeting him:;,.... 


Though the Maharaja and myself were great personal friends, in politics 
we did not always worship in the same temple’.2 


బరంపురంకూడా వచ్చి ఉపన్యసించి వెళ్ళిన బెనర్జీ, ఆ [ప్రాంతమంతటా కాంగెసి అనుకూల 
వాతావరణాన్ని సృష్టించి పోయాడనక తప్పదు. గిరీశం బడాయి అంతా దాని వారసత్వమే. 
సురేంద్రనాథ్‌ బెనర్షీ నోటిలోంచి ఊడివడినట్టు మాట్టాడబోయి, రాజకీయాన్ని నంచనాాస్త్రంగా, 
వంచనకు రాజకీయా స్త్రంగా మార్చుకాన్నాడు. కాం(గెసు మహాసంస్ర శైశవకాలమూ, కన్యాశుల 
నాటక రచనాకాలమూ దాదాపు ఒక్క_"కే. 'కొండుభట్టీయి నాటకంలో స్వదేశీఉద్యమం 
“వందేమాతరం గుంటుడి? ద్యారా నాటుకొనికి ఎక్కుతున్నదిగాని “కన్యాశుల్కి నాటకంలో 
దూరదూర్జాల ఆకర్షణగానే జాతీయమహోేద్యమం దర్శనమిస్తున్నది. రాజకీయాల పట్టు ఇంకా 


1 మహాకవి డైరీలు: పు. 4. 
2 The Making of a Nation: Surendranath Bannerjea, పు. 97 


తన్వాళశుల్య 0: నూరేళ్ళ నమూాలోచనం.. 739 


నమ్మిక పూర్తిగా ఏర్పడలేదు. వంచనాపరులు రాజకీయాల ముసుగుకింద _చలామణి అవుతూ 
వస్తున్నారు. అగ్రహారం జట్కాబండి మనిషివలె కాం(గెసుమీద ఆశలు పెంచుకొని పూర్తిగా 
స్టానికమైన సమస్యలకు (ఆ ఊళ్ళోని పోలీసువాణే మార్చడం) గూడా అది పరిష్కారం 
చూపి సర్వరోగనివారిణి అవుతుందని ఆకించినవాళ్ళూ లేకపోలేదు. 

ఇలాంటి పెద్దవిషయాలనుంచి దృష్టిని మళ్ళిస్తే, కన్యాశుల్క నాటకంలో లెక్కలేనన్ని 
కాలిక విశేషాలు కనిపిస్తాయి. విజయనగరం, విశాఖపట్నం వంటి బస్తీలలో వీధులు మొదలు 
సందుగొందుల వరకు, ఆ నుండలాలలోని బస్తీల మొదలు వళ్లెటూళ్ళ వరకు ఎన్నోపేర్లు - 
స్టానిక విశేషాలు ఎలాగూ తప్పవు. 

ఆ రెండవదాన్ని మొదటు స్ప ఎళిస్తాను. గురజాడ అప్పారావు బాల్యం గడిచింది చీపురుపల్లి 
దాపునగల గులివిందాడ అనే |బ్రాహ్మణా(గ్రహారాన; దానికి రానముచంఆ ప లతని కూడా “పేరు. 
లుబ్బావధాన్లు, రామప్పంతులు వగైరా పొత్రల స్వస్టలం కూడా ఆ పేరునే ఉండలటుం ఆశ్చర్యం! 
ఇక, విజయనగరంలో కోట కెదురుగా ఉన్న బొంకులదిబ్బ నాటకం (ప్రథమాంకంలోనే ప్రథమ 
స్థలం అయింది. దాన్ని గురించి చాలా కట్టుకథ లున్నాయి. అందులో ఒకటి, భూగర్భ ౦నుంచి 
వీరు తప్పన్తానంటూ గొట్టాలూ వగైరా తిలలు, మధ్యలో వెళ్ళిపోయిన ఒకానొక (ఫెంచి 
ఇంజనీరుకు సంబంధించినట్టైది. ఈ బొంకుల దిబ్బ లోని “దొంకు అబద్దానికి పర్యాయ పదమైతే 
ఈ ఐతిహ్యం అప్పటంగా అతుకుతుంది. అది ఇంగ్రీషు Bunk అయితే? అప్పారావును 
ఆయన మిత్రులు King'of Bunk అని వేళాకోళం చేసేవారట! ఎందుకంకేు, ఆయన 
ఈ బొంకుల దిబ్బ ఉన్నచోట నిల్చుని మిత్రులతో గంటల తరబడి లోకాభిరామాయణం 
మాట్లాడుతూ ఉండేవాడంటారు. పూర్వం పూసపాటి సీతారామరాజు దివాన్లిరిలో సన్నకారు 
జమీందార్ష సేవకులను బంధించి తెచ్చి ఈ చిబ్బ ఉన్నచోట అప్పుడుండిన బందిఖానాలో 
ఉంచాడంటారు. అలాగే అయ్యకోనేరు ప్రస్తావన కూడా ఉంది. బొచ్చిలి యుద్దకాలం 
(1757) నాటి సంస్టానాధివతి పెద విజయరాముని భార్య చంద్రాయమ్మ విజయనగరంకోటకు 
తూర్పున తవ్వించిన చెరువే ఇది. అగ్నిహోత్రావధాన్లు అన్న దిబ్బావధాన్ల కుమారుడు 
ఇంగ్లీషు చదువుకుని వెళ్ళి ఉండగా “వూష్టంవొచ్చి! పోయినవూరు పార్వతీపురం. బుచ్చమ్మ 
భర్త తాలూకు భూములుండుకొన్నది అమలాపురంలో అయితే, గిరీశం పెత్తండ్రి (కర్సితవ్యక్తి) 
లాయరుగా  వెలగబెడుతున్నది కాకినాడలో. మేనమామ (మరో కల్పిత వ్యక్తి) రామావధాన్లు 
ఉండేది రాజమండ్రిలో - కాబట్ట ఇప్పటి (శీ/కాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి 
మండలాలు ఈ నాటకంలో (ప్రత్యక్షంగానో పరోక్షంగానో రంగస్టలా లౌతున్నాయి. ఇక, 
కృష్ణాతీరంనుంచి కన్యావి క్రయ వ్యాపారార్హమై పిల్లను వెంటుబెట్టుకొచ్చిన 'గుంటూరి శాస్తుర్తు 
ఆ మండలాన్ని కూడా జత గలుపుతున్నాడు. అయినా, ముఖ్యంగా ఇప్పటి విశాఖమండల 
కథాస్తలంగా (ప్రధానమైనది. సిరివురం, గుణపురం, భీమునిపట్నం, కళింగపట్నం, మేరంగితీర్హం, 
పెద్దిపాలెం, అనకాపల్లి, రామవరం - ఇలా ఎన్నో ఊళ్ళు - పెద్దవీ చిన్నవీ కనవస్తాయి. 
వాటిలో కొన్ని. _కల్పితాలే కావచ్చుగాని, వాటి స్రల నిర్భయం అవశ్యం జరగవలసిన పని. 
వదేళ్ళ[క్రతం కన్యాశుల్క_కర్తృత్స్వ విషయమై జరిగిన వివాదంలో బొబ్బిరిలోని ఒక విమర్శకుడు, 
కన్యాశుల్కంలో కనిపించే ఊళ్ళలో ఎక్కువభాగం తమ (ప్రాంతంలోనివి కావడంచేత, 
అప్పారావుగాక బొబ్బిరివారెవరో ఈ నాటకాన్ని రాసిఉంటారని వాదించిన విషయం, ఈ 
సందర్భంలో స్మరించదగింది.! 


కాలిక విశేషాలలో ముఖ్యమైన దొకటి అప్పటి పాఠశాలాజీవితానికి సంబంధించినట్టిది. నాటకం 
(ప్రారంభం కావడమే వెంకటేశం కిసిమిస్‌ శెలవులతో (ప్రారంభమౌొతుంది. కిస్‌మిస్‌ శేలవులకు 
ముందు పరీక్ష లేమిటంటూ, అసంబద్ద విషయం కింద (శ్రీ, కేతవరపు రామకోటిశా, స్త్రిగారు 


1 కన్యాశుల్కం రచన ఎవరిది?: రాపర్తి నూకరాజు, ఆంధ్రపత్రిక, 23-4-1955. 


కన్యాశుల్కం: నూరేళ్ళ సమాలోచనం... 


తోసివేశారంశు, ఈనాటి విద్యాసంవత్సరం వారి మనస్సున ఉండినందుచేతనే. ఆ రోజులో 
ధా 
విద్యాసంభత్సరం ఇప్పటిలా మార్చి నుంచి మార్చి వరకుగాక, జనవరి నుంచి జనవరికి ఉండేది. 


సంవత్పరాంతంలో - డిశంబరుమాసం వరీక్షలు జరిగేవి. కింది తరగతులలో అప్పటికప్పుడే 
పరీక్ష ఫలితాలు కూడా తెలిసేవి. అందుచేతనే గిరీశం - 


“ఎవరా వస్తున్నది” నా ప్రియశిష్యుడు వెంకటుశ్వర్హులా వున్నాడు. యీవాళ కిస్‌మిస్‌ 
శలవులు యిచ్చివుంటారు. వీడి వైఖరి చూస్తే వరీక్ష ఫెయిలయినట్టు కనవడుతున్నది.! 

- అంటాడు. 

ఇక వెంకటేశాన్ని మచ్చిక జేసుకొని పుస్తకాల జాబితా ఇస్తున్నప్పుడు, ఒక్క వృుస్తకంపేరు 
గూడా కల్పితంగాకుండా గిరీశానికి గిరశమూ గురజాడకు గురజాడా జాగ్రత్త వహించారు. 
ఆనాళ్ళలో విద్యార్హులుగా ఉండిన చిలకమర్తి లక్ష్మీనరసింహం, కొండ వేంకటప్పయ్య, టంగుటూరి 
(పకాశంవంటి ఆంధ్ర ప్రముఖుల స్వీయచరిత్రలు చూస్తే, అప్పటిలో తాము పఠించిన 
పుస్తకాలలో వెంకశుశానికి గిరీశం చెప్పిన వాటిపేర్లు చాలావరకు కనిపిస్తాయి: '“రాయల్‌రీడర్‌ 
మాన్యూల్‌ గ్రామర్‌, గోష్‌ జియామెట్రీ, బాస్‌ అల్టిబా, శ్రీనివాసయ్యర్‌ అర్హిమెటిక్‌, 
నలచరిత్ర, రాజశేఖర చరిత్ర, షెపర్డు జనరల్‌ _ ఇంగ్రీషు, వెంకట సుబ్బారావు మేడీజీ...” ఆ 
తర్వాతిది - కుప్పుసామయ్యర్‌ మేడ్‌ డిఫికల్ట్‌ గిరీశంగారి - గురజాడవారి - చెణుకే! 
వీరేశలింగం రాజశేఖర చరిత్ర రచించింది 1880లోనే రెంటాల వేంకట సుబ్బారావు 
గుంటూరిలో కొన్నాళ్ళు (ప్రధానోపాధ్యాయుడుగా ఉండిన రోజుల్లోనే 'మేడీజీ” సీరీస్‌ ఎన్నోరాసి 
విద్యా'ప్త్టలకు పరీక్షలలో కల్పవృక్షంగా ఉపకరించేవాడని కొండ వెంకటప్పయ్య స్వీయచరిత్ర 
తెలియజేస్తున్నది. ఇక ఈ కుప్పుసామయ్యరు ఎవరో తెలియదు. వీరేశరింగం స్వయ చరిత్రలో 
కనిపంచే చెంగల్వ కువ స్వామి శా స్త్రితో ఈయనకు ఇలాకా ఏమీలేదు. 

కన్యాశుల్క_ంలోని కారిక విశేషోలలో దృష్ట నుంచి తప్పిపోయే అంశం ఒకటి ఉంది. 
పంచమాంకం 3వ స్టలంలో లుబ్దావధాన్లు పచారుచేస్తూ, కనపడకుండా పోయిన తన 
భార్యారత్నం గుదించి తీవ్రంగా ఆలోచిస్తూ స్వగతంగా సా 

“అయ్యో! అయో! దీనికి మరి ప్రాయశ్చిత్తం యక్కడిది? ఒహవేళ చేయించుకుందావం శే, 
శంకరాచార్యులు పాదకట్టుం పెట్టనుంటాడు', 

- అంటాడు. తృతీయాంకం 3వ స్థలంలో వెంకళుశంతో (ప్రసంగిస్తూ గిరీశం - 

“చూశావా! లోకంలో వుండే రాజులంతా వెధవని పెళ్ళాడడానికి వచ్చారట: (బుచ్చమ్మ వైపు 
జూచి) చూశారా? శాస్త్రాలన్నీ వొప్పకోనడమే కాకుండా మీదుమిక్కిలి వెధవలు పెళ్ళాడకుండా 
వుండిపోతే దోషమనికూడా చెపుతూ వున్నాయి. ఇందు విషయమై శంకరాచార్యులవారు 
పత్రికకూడా యిచ్చివున్నారు.’ 

- అని 'గోతాలు' కోస్తాడు. ఇంతకూ సదరు శంకరాచార్యులవారు వీరేశలింగం [వభృతులను 
వెలివేస్తూ బహిష్కారవత్రిక లిచ్చారేగాని, గిరీశం చెప్పినట్టు పునర్వివాహాల నామోదించలేదు. 
విరూపాక్ష మఠాధివతియైన శంకరాచార్యులవారు 1881లో విజయనగరాన బయల్రేరి దారిపొడుగునా 
పాదభిక్షలు స్వీకరిస్తూ గోదావరి మండలానికి వచ్చి వీరేశలింగం ప్రభృతి సంస్కరణ పరాయణులను 
వెరిబెట్టినట్టు వీరేశలింగం స్వీయచరిత్రలో ఉంది. కాబట్టి దీనికిన్నీ లుబ్బావధానుల ఆక్రోశానికిన్నీ 
సంబంధం లేకపోలేదు. 

ఇలా వెరికితీస్తే కన్యాశుల్క నాటకంలో మరిన్ని విశేషాలు బయల్పడకపోవు. చివరకు, 
మైలాపూరు వకీలైన భాష్యమయ్యంగారు కూడా ఈ తెలుగు నాటకంలో చోటు చేసుకొన్నాడు. 
ఆ నాటకం సమకాలిక సంఘ జీవిత సమస్తాన్నీ (ప్రతిబింబించబూనిన దర్పణనునేందుకు ఈ 
ఉదాహరణలే చాలు. ('భారతి' జనవరి, 1969) 


1 స్వీయచరిత్ర: మొదటిభాగం: కందుకూరి వీరేశలింగం, పు. 169-172. 


కన్వాళుల్క_ 0: నూ లేళ్ళు నమూాలోచనం.. 


వెలు కన్యాశుల్కం”: కొన్ని విశేషాలు" 


శీ. మునిమాణీక్కం నరసింవోరావు 


శ్ర బం.గో.రె. గారు మొట్టమొదట కన్యాశుల్కాన్ని సంపాడించి విపులమైన వ్యాఖ్యతో 
(ప్రచురించారు. (బహ్మాండమైన కృషి అది. అప్పారావుగారు కన్యాశుల్కాన్ని ఎప్పడు (బాసింది 
కష్టపడి నిరూపించారు. దాని (ప్రాశస్త్యాన్ని ఉగ్గడించారు. మొదటి రెండవ కన్యాశుల్కాలకు 
గల (ప్రధాన భేదాలను ఎత్తిచూపినారు. మొదటి కన్యాశుల్కంలోని పాత్రలను తరువాత 
సుందరంగా తీర్చి దిద్దినారనీ, నగిషీలు చెక్కినారనీ, మెరుగులు 'పెట్టినారనీ సోదాహరణంగా 
చూపినారు. ముఖ్యంగా ఒక్క విషయం మనలను ఆకర్షిస్తున్నది. నుధురవాణి మొదట 
రామప్పంతులు ఉంచుకున్న సాని గాని గిరీశం ఒద్దికలో వున్నది కాదుట. అప్పటికి ఆమె 
వాణియేగాని మధురవాణి గాదు. పంతులుగారు ఆమెకు చతురవచోనైప్పుణిని నేర్పి మానవత, 
దయాదాక్షిణ్యాలు అలరింపజేసి రెండవ మధురవాణిగా, రూపొందించి రసిక శిఖామణి అయిన 
గిరీశానికి కన్యాదానం చేస్తారు. ఇప్పుడు ఆమె ఒట్టి సానిగాదు. అలసాని, నావసాని. వట్టి 
మెచ్చులాడి కాదు మెరమెచ్చుల రాణి. ఇల్లాగ పంతులుగారికి మధురవాణిపట్టు దృక్పథం ఎల్లాగ 
మారుతూ వచ్చిందో చివరకు సజీవమైనట్టి అద్భుతమైనట్టే, సృష్టికే వన్నె తెచ్చే పాత్రగా 
ఎలాగా తయారైందో బం.గో.రె. గారు చూపినారు. ఇదంతా గొప్ప కృషి, నిశిత వరిశీలనకు 
సాక్ష్యము, బం.గో.రె.గారి కృషి ఎంతైనా శ్చాఘ్యము. 

అప్పారావుగారు, ఈ నాటకం వ్రాయడంలో ఉద్దేశం జీవితపు విలాస |ప్రతిపాదనకాదు. 
సంఘ సంస్కరణ జరగాలని ఆయన ప్రగాఢ వాంఛ... ఆ సంస్కరణోద్దేశాలను (ప్రచారము 
చేయడానికి ఈ నాటకం సాధనం అవుతుందని వారు అనుకొన్నారు. (శ్రీ, బం.గో.రె. 
గారు ఆ సంస్కరణ స్వరూపం ఎలాంటిదో చెప్పారు. గురజాడవారు తలపెట్టిన రిఫార్ము 
ద్వివిధము. ఒకటి విధవా వివాహము, రెండవది నాచ్‌కొశ్ళెన్‌. అంటే వేశ్యా సంవర్మము 
కూడదని విధవా వివాహము కూడును అని ఆయన _ చెప్పదలచినారు. నాటకం చదివిన 
వారికి వింతతూ వివాహము ఎడల సుముఖతా సద్భామున్నూ, వేశ్యల ఎడల ఏపహ్యూభావమూ 
విముఖతయున్నూ జనించా లె, అల్లాగ కలుగుతున్నదా అని ప్రశ్న. 

ఈ నాటకంలో ఇద్దరు వితంతువులు వస్తారు. వారిలో ఒకరికీ వివాహము అయినట్లు 
చూపలేదు. వితంతువు పెళ్ళిచేసుకొని సుఖంగా కాపురం చేస్తున్నట్టు చూపితేగద “అవును. అట్లా 
స్తేనె నయం. అదే మంచిదని"జనం అనుకొనటానికి, [గ్రంథక్తర్త ఈయిద్దరనీ గాలికి వదిలివేశారు. 

ఇక వేశ్యల విషయం అసహ్యం కలుగలేదు సరిగదా, పైగా సద్భావం కలుగుతున్నది. ఈ 
చాదస్తపు భార్యలతో కాపురం చేసేకంటే, దొరికితే మధురవాణిలాంటి వేశ్యతో కాలం 
గడవడమే బాగు అనిపిస్తుంది ఈ కథ చదివిన తరువాత పసిపిల్లలను ముదుసలులకిచ్చి వివాహము 
చేయడము క్యారకృత్యము అన్న విషయము మాత్రము గట్టిగా మనస్సుకు పహత్తుకొనేలాగున 
చెప్పగలిగారు గ్రంథకర్త. 

పరమయోగ్యురాలైన బుచ్చమ్మశైనా వివాహము అయినట్లు చూవ వలసింది. గిరీశం 
బుచ్చెమ్మకు అన్యాయం చెయ్యాలని ఎవ్వడూ అనుకోలేదు. గిరీశం అంత దుష్టుడు కాడే. 
పందెగాడు కాడు, బందిపోటు కాదు. కాకపోతే కాండిగీడు. కొంటు. వేశ్యా సంపర్కం కలవాడు 
అంటారా అది ఆ  దోజులలో అంత దుష్టము కాదు. అబద్దాలాడుతాడు. కోతలు కోస్తాడు. 


* ఇది సంపాదకులు పెటిన శీరిక. 
హ్‌ వో 


కతన్వాశుల్క ౨: నూరేళ్ళ నమాలోచనం... 


అదంతా ఆటకోరుతనము. రామప్పంతులు దుష్టుడు గానీ గిరీశంకాదే. బుబ్బృమ్మ విషయంలో 
ఏమైనా తొందర పడ్డాడా. గిరీశం, ఇరవై ఏండ్త కుర్రవాడు. 

సరదాగా కాలం గడిపే స్వభావం కలవాడు. అంతే, అతడు అంతఃకరణ శుద్దిగా అనుకొన్నాడు, 
బుచ్చెమ్మను వివాహమాడి సుఖంగా గౌరవంగా జీవిద్దామని. అతడు దుష్ట్రపవర్తన కలవాడని 
వ్యూరిట్స్‌ తెగకు చెందిన వీరయ్య గారు నిర్ణయించి పెళ్ళి చెడగొడతారు. 

ఇంతకూ నేను చెప్పాచ్చిందేమిటంకు (ఈ వుస్తకమునకు సంబంధించినంతవరకు) అప్పారా 
వుగారు తమ సంఘ సంస్కరణ |ప్రోగ్రాములో వితంతు వివాహము చేర్చుకోలేదూ అని, వారు 
అనుకొన్న సంఘసంస్కరణ బాల్య వివాహ ఖండనకు నూత్రమే పరిమితమైనట్లు కనవడుతుంది. 
డబ్బుచ్చుకొని చిన్న పిల్లలను ముసలాళ్ళకిచ్చి పెళ్ళి చెయ్యడము శాస్త్ర విరుద్దమనీ (ఈ 
విషయానికైనా శాస్త్ర ప్రమాణం ఎక్కడా చూవలేదు అనుకోండి.) దుర్నీతి అని చెప్పడానికే 
కన్యాశుల్క_ నాటకము వ్రాశారని తోస్తుంది. అంతేకాని వేశ్యా సంవర్కాన్ని నిందించ 
దల్చుకోనూలేదు. విధవా వివాహాల ఎడ (ప్రజలను సుముఖులనుగా చెయ్యాలనీ అనుకోలేదు. 

బం.గో.రె. ముందుమూటలలో ఒక వాక్యం ఉంది. “పామరులను సహితం రంజింవజేసి, 
సులభమైన వెన్నబెట్టిన భాష, సుగమంగ సాగిపోతున్న శైలి”, ఇంకా ఇంకా ఎన్నో సుగుణాలు 
కన్యాశుల్కం అన్నివిధాలా ఉన్నత (శ్రేణికి చెందిన నాటకరాజమని చెప్ప్కతున్నవి అని. 

ఇది ఉన్నత (శ్రేణికి చెందిన నాటక రాజము కాదని ఎవరు అనలేదు. అయితే పామరులను 
సహితం  రంజింపజేసే సులభమైన వెన్నబెట్టిన భాష అన్నమాటయొక్క సత్యాన్ని కొంచెం 
నిశితంగా పరిగీలించమని నా మనవి. 

ఇందులోని భాష సర్వజన సులభము ఎట్టా అయిందో నాకు అర్హం కాకుండా ఉంది. 
గిరీశం గారి నోటివెంట, ఇంగ్రీషుముక్క లేనిది ఒక్క వాక్యమైనా రాదు. నాటకంలో 
రసవంతమైన మఘట్టాలన్నీ గిరీశం పరంగానే నడచినవి. అదంతా ఇంగ్లీషు మయం. ఈ 
ఇంగ్లీషు మాటలూ, అగ్నిహోోత్రావధానులూ లుబ్దావధానులూ ఉపయోగించే వైదిక పారిభాషిక 
వదాలూ, రామప్పంతులూ ప్రీడర్టూ, వాడే కోర్టు భాషా, బైరాగీ మొదలైనవారు ఉపయోగించిన 
నింద్య గ్రామ్య, పదాలు [గ్రంథకర్తగారు ఉపయోగించిన మాండలిక పదజాలంతో ఉచ్చారణను 
అనుసరించి వ్రాసిన వికృత రూపాలుగల శబ్దాలూ - ఇవన్నీ కలవగా భాషా సౌందర్యానికి 
గట్టి దెబ్బే తగిలింది అని చెప్పవచ్చు. ఇది సర్వజన సులభమైన భాష అనడము ఎట్టా 
సబబో నాకు అర్హం కావడము లేదు. ఆ భాష అర్హం కావడం లేదూ అంటు ఏదో 
అర్హమౌతుంది కాని రసాస్వాదనకు ఈ వదజాలము పానకంలో పుడక లాగా అడ్డం వస్తూనే 
ఉంటుంది. అందుకే సంపాదకుడు బోలెడు వదాలకు వివరణ వ్రాయవలసి వచ్చింది. ఇల్లాగ 
వివరణ ఇయ్యవలసిన అగత్యము కలగడమే పుస్తకంలోని భాష అందరికీ అర్హం అయ్యేది 
కాదని నిరూపిస్తున్నది... ఉన్నపళంగా చదువుకొంటే విద్యావంతులలోనే శిష్ట జనులలోనే సగం 
మందికి ఈ భాష అర్హం కాదు. 

అయితే పాత్రోచితమైన భాష వాడాలె అని ఒక వాదన ఉంది. ఒక నాటకంలో ఇంగ్లీషు 
చదువుకొన్నవాడూ, అరనము మాతృభాషగా గల ఆయన, సేవకుడూ, ఒక మహమ్ముదీయుడూ, 
ఒక శాస్త్రి (వేదం చదువుకొన్న) పాత్రలుగా ఉండవచ్చు. పాత్రోచిత భాష అని పేరు 
పెట్టి ఒకరు ఇంగ్లీషు, రెండనవారు అరనము, మూడవవాడు ఉర్దూ, నాల్లవవాడు వైదిక 
పారిభాషిక పదములతోకూడిన భాష మాట్లాడితే అది ఎలా ఉంటుందో వేరే శకలాల 
మహా చెడ్డ ఇదిగా ఉంటుంది. 

భాష సౌలభ్యాన్ని క సయ అయోమయ సైతిలోకి రావడానికి ఇంకొక కారణంకూడా 
ఉన్నది. అది అప్పారావుగారు కవిగా మాట్లాడిన భాష. ఆయన మాటలాడిన భాషకు, 
కరటకశా, స్త్రి మొదలైన పాత్రలు మాట్లాడిన భాషకూ ఒక తీరూ తెన్నూలేదు. కొంత 
వ్యావహారికము, కొంత _ గ్రాంధికము సగం సాలెనేత, సగం మాలనేత అన్నట్లు, శిష్ట జన 
వ్యావహారిక భాషా స్వరూపాన్ని గురించి అప్పారావు గారికి కచ్చితమైనట్టి స్టైరమైనట్త భావాలు 


ఉన్నట్లు తోచదు. ఈ విషయం [గ్రహించే సంపాదకులు మొదట _ కన్యాశుల్మ (ప్రతి రచనా 
వ్‌ 
కాలానికి గురజాడ వారికి చాలా చోట్ల వ్యావహారికాంధ్రము సాఫీగా నడవ లేదేమోనని 
అనుమానం కలుగుతుంది అన్నారు. ఈ అనుమానం కన్యాశుల్కం రెండవ ప్రతిచూస్త 
పోతుంది. 


2 


ఇక సంపొదకులు ఇచ్చిన వివరణ విషయమై చూద్దాము. చాలా పదాలకు ఆయన కష్టపడి 
అర్హం తెలుసుకొన్నారు. వారు అభినందనీయులు ఈ సందర్భంలో నాకు కలిగిన రెండు 
మూడు సందేహాలు మనవి చేస్తాను. 

అరవచాకిరీ అంశే అరవలుచేసే చాకిరా? అన్నారు. అరవ అంశు క్రూరమైన అని అర్హం 
ఉందికదా. అరవచాకిరీ అంటు క్రూరమైన చాకిరీ అని అర్హం చెప్పడానికి ఏమిటి అభ్యంతరం. 

(అరవలు=న్నిర్రయులు, దుమ్హలు...అరవతనము =న్నిర్రయ ), 

చిక్కావురా మిడితంబొట్టు లాంటి అందరికి తెలిసిన వలుకుబళ్ళకు ఎంతో వివరణ ఇచ్చి 
అందరికి తెలియని కొన్ని వలుకుబళ్ళకు వివరణ ఇయ్యటానికి బద్దకించారు బం.గో.రె. గారు. 
ఉదాహరణకు, లుబ్దావధానులు నాయుళణ్ణి నీ ఇంట కోడిని కొయ్య అని తిడతాడు. అది తిట్టు 
ఎలాగయిండి? నీ యింట కోడిని కొయ్య అంట్‌ నీ యింటిలోనుంచి శవం వెళ్ళ అని 
అర్హము. శూద్రుల ఇళ్ళలో శవార్ని తీసికెళ్ళి దహనం చేసిన తరువాత, ఇంటికొచ్చి విధిగా 
కోడిని కొయ్యాలి. ఈ ఆచారం ఇప్పటికీ ఉన్నది. ఈ వినరణ ఇస్తే బాగుండేది. 

“పాలుపోకుండా ఉంది” అంటే, అర్ధం చెప్పడానికి సంపాదకులు తికమకలు వడడము 
ఎందుకూ పాలుపోవు. అంటే తోచు అని అర్హం. నిఘంటువులో ఉండనే ఉండె, పాలుపోకుండా 
ఉంది అంటే ఏ సంగతీ తోచకుండా ఉంది అని అర్హం చెప్పడానికి వెనుతీయవలసిన అవసరం 
ఏముందో తెలియలేదు. 

పచ్చపుదొంగ అనే మాటకు అర్ధము సంపాదకులకు తోచలేదో ఏమో, వచ్చవు జూతివాళ్ళు 
అని ఎవ రైనా ఉన్నారా. అని (ప్రశ్నించుకాంటారు. వచ్చాము అంతు చూచుచుండగా 
దొంగిలించుట అనే అర్హం నిఘంటువులలో ఉందికదా. అటువంటప్పుడు వచ్చపుదొంగ అంటే 
చూచుచుండగా దొంగతనము చేయువాడు అని అర్హం చెప్పడానికి అభ్యంతరం ఏమిటో నాకు 
బోధపడకుండా ఉంది. 

ఇట్లాగే “చవలావకీలు”లో చవల అనే మాటకు ఏదో అర్హం సాధించవలసింది బం.గో.రె. 
గారు. 

అది పై వాటి అంత సులభం కాకపోయినా, మా యిండ్లలో తెలివితక్కువవాడా అంటానికి 
చెవల వెధవా అనడముకద్దు. చవలవాడు అంశ, బాలుడు అనే అర్హం తీయవచ్చు. తద్వారా 
చవల వకీలు అంతే బాలుడైన అంశ అనుభవములేని వకీలు అనే అర్హం లాగొచ్చుగాని అది 
పండితులు చెయ్యూలసిన వని. ఆమాట కొరకరాని కాయే. 

వాతప్రోతము అనేమాటకు - (వ్రాయడములో పొరపాటులాంటిది అని అర్హం సాధించారు. 
బ్రాతప్రోతము అయితే అట్లా సాధించవచ్చు కాని వాత అని ఉంది కాబట్టి అది సరిపోవడంలేదు. 
నోటిమాటల్లో పొరపాటు అనే అర్హం సాధించవచ్చునేమో, వాత అనే మాటకు వాయికి 
సంబంధము ఉంది కాబట్టి. 

ఇంకొక విషయం ఉన్నది. మొదటిపేజీలో గిరీశం స్వగతంలో పూర్‌ రిచ్చర్లు చెప్పినట్లు 
పేషన్సు వుంశునేగాని లోకములో పని జరగదు అన్న వాక్యం ఉన్నది. దానికి వివరణలో 
“ఏ రిచర్తో వరిశోధించవలసి ఉన్నది. బహుశా సషేక్‌స్పియర్‌గారి రెండో రిచర్లా! లేక ఇది 
గిదీశంగారి ఒట్టి _బుకాయింపోనేమో? అనే వాక్యమున్నది. ఈ సంగతి రెండో రిచర్జుకు 
సంబంధించినది కాదు. ఒట్టి బుకాయింపూ కాదు. దీని కథ వేరే ఉన్నది”. 


కన్యాశుల్కం: నూరేళ్ళ సమాలోచనం... 


Brewers Dictionary of Phrases and Fables లో వూర్‌ రిచారును గురించిన 
ఉదంతము ఉంది. అది ఇట్లా ఉంది. POOr Richard - a name assumed by Benjamin 
Franklin. 

In a series of Almanacks issued from 1732-1757. They contained maxims 
and precepts on temperance, economy, cleanliness, chastity and other virtues 
and several ended with the words as poor Richard says. 

ఇదికాక, 

The Oxford Companion to English Literature అనే గ్రంథంలో పైన పేర్కొన్న 
విషయం అంటా ఉన్నది. 

Poor Richard - Benjamin Franklin’s pen name under which he wrote maxims 
in Poor Richard’s Almanacks. 

ఇంకొక వాక్యం కూడా ఉంది. 10 Poor Richard are attributed most of 
Franklin’s famous 262860. 

ఆ సామెతలలో కొన్నిటిని ఆ పుస్తకంలో ఇచ్చాడు. వాటిలో మూటిని నేను ఉదహరిస్తాను. 
1) Make haste slo why 2) God helps those that help themselves 3) Early to 
bed and early to rise makes a man healthy, wealthy and wise. 

ఈ Poor Richard ఎవరో చెప్పి బం.గో.రె. గారి కృషికి తోడ్పడగలిగి నందులకు నేను 
ఎంతో సంతోషిస్తున్నాను, 

వివరణ ఇవ్వడంలో బం.గో.రె. గారి కృషి అసమగంగా ఉండడమేగాక విషమముగా కూడా 
ఉంది... అందరికి తెలిసిన పదాలకు, అచ్చిరాని ఖాయిలా పెట్ట, గొట్టికాయలు, గొట్టాలమ్మ 
గణనలోకి చెల్లకపోతే చల చిత్తం, జాలం డబ్బీలు, తాకట్టు, తాషామరపాొ, తెల్లవారి గట్టు, 
దెడ్డి, వాభి, వున్నిస్త్రీపుస్తె, మెరకపాలం ఈషత్తులెబ్బ, శెషభిషలు మొదలైన ఎన్నో మాటలకు 
అందరికి తెలిసినవాటికి, అర్ధం ఇచ్చారు. ఇదంతా అనవసర (శమ, అందులో కొన్ని పదాలకు 
అర్హం సంపాదించడానికి మరీ (శ్రమ వడ్డట్టున్నారు. ఉదాహరణకు టొంవ అనే మాటకు అర్హం 
గుదిబండ అని నిఘంటునులోనే ఉంది. పటాదోపం అంటే డాబు, దర్పము, ఆడంబరము 
అని కూడా నిఘంటువులో ఉంది... రెడ్డిగారు ఇచ్చిన అర్హంకూడా ఉన్నది. కొని అది ఇక్కడ 
సరిపోదు. ఈ విధంగా అందరికి తెలిసిన పదాలకు నిఘంటువులలో సులభంగా అర్ధం దొరికే 
పదాలకు వివరణ (వ్రాయడానికి అనవసరంగా శ్రమవడ్డారు. 

పోతే-- 

నిజంగా చాలామందికి అర్హంకాని పదాలకూ, మాండలిక పదాలకూ అర్ధం ఇయ్యడము 
మానేసినారు. అవసరమైనచోట (శ్రనువడలేదు. కమ్మెంబుపోతుంది. చమ్రాలెక్క_ గొడతాను, 
ఠస్సా వేసినామంళు మొదలైన పదాల అర్ధం సాధించడానికి ఈ [శ్రమను ఉపయోగించాలిసింది. 

ఆ తరువాతా 

ఆరుదగారు అన్నారు. అప్పారావుగారి సాహిత్య రథానికి రెండు చక్రాలు, ఒకటి విధవా 
వివాహం, రెండవది నాచి కొశ్చెన్‌ అని. అయితే వీరి రిఫార్ము బాల్య వివాహాలు చేయకూడదన్న 
విషయానికే పరిమితము. వితంతూ వివాహము విషయమై ప్రజలలో సద్భావం కలుగజేయాలని 
ఆయన (ప్రయత్నం చేయలేదు. ఈ విషయాన్ని మనము ఇదివరకే గమనించినాము. ఇక 
స్పోకెన్‌ తెలుగు విషయంలో వ్యావపారికము 25 a vehicle of literary thoughtm 
ఉపయోగించవలసినవ్వుడు దాని స్వరూపము ఎలా ఉండాలి. అన్న విషయంలో ఆయనకే 
నిశ్చయమైన అభిప్రాయాలు లేవూ అని నేనూ అన్నాను. బం.గో.రె. గారు ఒవ్వకున్నారు. 

పోతే - 

తన భావాలు ప్రజలలో బాగా వ్యాపించిన వన్న నమ్మకమూ, తృప్తి పంతులుగారికి కలిగి 
ఉంటుందా అంశే కలిగే ఉంటుందని నేను గట్టిగా చెప్పలేను. నాటకాన్ని (Revised 


జాతకం. న్తకేళ్ళ ఎనుకకో దనం కకక కాకా 


Edition) రంగస్ట్రలం పైన (వ్రదర్శించడము ద్వారా ఆ భావాలు ప్రజలలో వ్యాపించడానికి ఆ 
నాటకము ప్రదర్శన యోగ్యము (శ్రమ లేకుండా) కాకపోవడము - (అందరూ అంగీకరించిన 
విషయము) ఆటంకం అయింది. పుస్తకం చదవడం వల్ల ఆ భావాలు ప్రజలలో వ్యాపించడానికి 
పుస్తకం చాలామందికి అర్హం కాకపోవడం ఆటంకము అయింది. 

బం.గో.రె. గారి వివరణనల్లా, ప్రజలలో చాలామంది ఇంగ్లీషు విద్యను అభ్యసించి 
ఇంగ్రీషుభాషతో పరిచయము పెంపొందించుకోవడం వల్ల ఆ నాటకము సులభ (గాహ్యము 
అయిందిగాని, అయితే ఇవ్వడు ఆ సోషల్‌ రిఫార్ముకూ, స్పోకెన్‌ తెలుగుకూ సంబంధించిన 
సమస్యలు లేవు. ఎప్పుడో వరిష్కారమ్రై పోయినవి. 

నాటకం ఎక్కువ వ్యయ (ప్రయాసలు లేకుండా ప్రదర్శించడం కష్టం. అయితేనేం? ఆ 
వుస్తకం అందరికి అందికలో లేదు. అందరూ చదివి ఆనందించలేరు. అయితేనేమి? చదివి 
అర్హం చేసుకోగల కీర్తిశేషులు సి.ఆర్‌.రెడ్డి (శ్రీ), అ॥ రామకృష్ణరావు గార్లవంటి మేధావులకు 
అది (బహ్మానందాన్ని ఇస్తుంది. Paradise Lost అందరికీ అర్థం అవుతుందా? గొప్ప పుస్తకాలన్నీ 
కొద్దిమందికే ఆనందాన్ని ఇస్తవి. ఆయన ఆశయాలు నెరవేరలేదన్న మాశేగాని ఆ పుస్తకం 
గొప్ప [గ్రంథాలలో ఒకటి కాదని అంటానికి ఎవరికి గుండెలు ఉంటవి. 

ఇంకొక విషయం. ఈ పుస్తకంలో (గంథకర్తగారు హాస్యమును పోషించారు. అన్నమాట 
ఒకటుంది. ఇందులో సాధింపబడిన హాస్యము చాలావరకు రెండుభాషల కలయిక కారణంగా 
ఏర్పడిన వికృతి వలన జనించినదే. ఇంగ్లీషు కలగలుపు లేకుండా హాస్యజనకమైన వృత్తాంతం 
కావలసినంత ఉన్నప్పటికినీ, ఇది ఒక రకమైన శబ్బాశయ పాస్యమేకాని ఉత్తమోత్తమమైన 
శ్రేణికి చెందినది కొదు. (చూ. మన వోస్యము అయితే అది వేరే కథ. 

ఈ వ్యాసంలో నేను చెప్పదల్బుకున్నది చెప్పింది క్షుప్తంగా ఇవ్వడొకసారి మళ్ళీ చెప్పి 
ముగిస్తాను. అప్పారావుగారి సంఘ సంస్కరణోద్యమము ద్విముఖంగా నడిచిందని అన్నారు 
ఆరుదగారు. అవి ఏమంపే ఒకటి విధవా వివాహం. రెండోది నాచ్‌ కొశ్చన్‌. అనగా 
వాళ్ళను పహతమార్చడము. అప్పారావుగారు ఈ రెండిటిలో 121 అయినారు. అయితే ఈ 
రెండు సాంఘిక ప్రయోజనాలను సాధించలేకపోయినా కన్యాశుల్కానికి సాహిత్యంగా విలువ 
ఏమి తగ్గలేదు. ఇది నేను చెప్పదల్బుకున్నదీ చెప్పిందీను. 

ఆరుద్రగా రే, అప్పారావుగారి సాహిత్య రథానికి రెండే చక్రాలు. ఒకటి రిఫార్యు, రెండోది 
స్పోకెన్‌ తెలుగు అన్నారు. పై పేరాలో ఆయన అనుకొన్న సంఘ సంస్కరణకు అభిముఖంగా 
ఆయన సాహిత్య రథం నడవలేదని చెప్పాను. ఇక స్పోకెన్‌ తెలుగు సంగతి. వ్యావహారికంలో 
(గంథం వ్రాయడమే. ఆయన చేసిన సేవ అంటే చెప్పేదేమీ లేదు గాని ఆ స్పోకెన్‌ తెలుగు 
తీర్చిదిద్దలేదనే అనాలి. ఈ విషయమూ చెప్పాను నేను నా యీ విమర్శకు ఒక్క 
కన్యాశుల్క మే ప్రమాణంగా తీసుకున్నాను. 

నేను చెప్పిన విషయాలలో మూడవది బం.గొ.రె. గారి వివరణ సమగ్రంగా లేదని, వివరణ 
సమగ్రంగా ఉంటే (గంథం పెరిగిపోతుందని భయపడ్డట్టు తెలియజేశారు. పెరిగితే ఏమి? ఇంత 
బ్రాయంగా లేనిది ఇంకొక యాభై పేజీలు పెరిగితే వచ్చిన నష్టం ఏమిటో నాకు బోధపడలేదు. 

నేను చెప్పిన నాల్గవ విషయం ఏమిటంకు అప్పారావుగారి సంఘ సంస్కరణకు సంబంధించిన 
భావాలు ప్రజలకు అందలేదని వానికి కారణాలు వివరించాను. నేను ఎంత చెప్పినా అప్పారావుగారి 
సాహిత్య రథం సంస్కరణాభి ముఖంగా నడవలేక బోల్తా కొట్టిందనేగాని, సాహిత్య విషయంగా 
గమ్యస్థానం చేరలేదని కాదు. పుస్తకంలోని భాష, సర్వజన సులభం కాదనికూడా చెప్పాలి. 

42వ పేజీలో చెడ్డవారి జాబితాలో గిరీశం పేరుకూడా ఉంది. నా వ్యాసంలో ప్రాసంగికంగా 
గిరీశం అంత చెడ్డవాడు కాదన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చాను. ఇవి నేను చెప్పిన విషయాలు, 

నేను చెప్పిన విషయాలను బం.గో.రె. గారు సహి చేస్తారో నహిచేస్తారో చూడాలి. 
('ఆం(ధజ్యోతి” నచిత్ర వారవత్రిక 28-8-1969, 5-9-1969) 


కన్యాశుల్క_౦: 
మునిమాణిక్యం వారికి సవమూధానల 


థ్‌ పురాణం ను(బవ్బా ణజ్యృశర్మ 


సమీక్షలో సమీక్షగ్రా మొట్టమొదటి కన్యాశుల్కుముపై (శ్రీ), మునిమాణిక్యం వారు వారి 
అభిప్రాయాలను సమీక్షిస్తూ వంపిన వ్యాసాన్ని యథాతథంగా పాఠకుల సౌకర్యం కోసం 
ప్రకటించాము. మునిమాణిక్యం వారు ఎందువల్లనో అప్పారావుగారి కన్యాశుల్క_ మునకు 
ప్యాసుమార్కులు ఇవ్వ నిరాకరించారు. అది హాస్య కొదు, పొమ్మన్నారు. ఇన్ని వివరణలు 
అవసరమైనచో అది ఆ భాష సులభగ్రాహ్యమెట్లువుతుందని (ప్రశ్నించారు. బం.గో.రె. యింకా 
(శ్రద్దగా వివరణలు యిచ్చి వుండవలసినదన్నారు. ఒక్క కాంతం పాత్రను సృష్టించినందుకే 
మునిమాణిక్యంవారు తెలుగువారి కృతజ్ఞతకు పొత్రులైనారు కదా! కన్యాశుల్మ్కములో కోటి 
సూర్యకాంతులున్నవి. అందులో ఏ పాత్ర విశిష్టమైంది కాదు. మునిమాణిక్యంవారి సులోచనాలకు 
శబ్దాశయ పహాస్యమే కనుపించినదా? అందులో నిశ్శబ్బాశ్రయ హాస్యము కూడా వున్నదే? అసలు 
అలంకార శాస్త్ర, సూత్రాలను పట్టుకుని కన్యాశుల్కాన్ని కొలవపోతే సరసం విరసమవుతుంది. 
రామప్పంతులు మంచం (క్రింద డైలాగులు, మధురవాణి చమత్కార సంభాషణలు, అసిదిగాడి 
వరకూ ఎంత మంచి హ్యూమర్‌ లేదు. కన్యాశుల్కంలో ఏమీ లేకపోయినట్లయితే వీరేశలింగంగారి 
పహసనాలు, [గ్రాంథిక వరవిక్రయం, పానుగంటి వారి కంఠాభరణము లాగా ఏనాడో (ప్రజలమధ్య 
క రెండు అట్టుల మధ్యనే జీవించి వుండేది. 

కన్యాశుల్కం ఎసెన్షియల్లీ ఎ హ్యూమన్‌ డ్రామా, సోషల్‌ రిఫార్మ్‌ భాషా సంస్కరణ 
అంతా ఎట్‌ సెట్రాల్లో కొస్తాయి. ఎవరేమన్నా కన్యాశుల్కం చిరంజీవి, సౌభాగ్యవతి. 
కన్యాశుల్కుంపై మునిమాణిక్యం వంటి వారి అభిప్రాయాలను చూస్తే వెనకటికో సంస్కృత 
కవి చెప్పిన శ్లోక పాదాలు గుర్తుకు వస్తున్నాయి. 

అరసికొయ కవిత్త నివేదనం 

శిరసి మూాలిఖ, మాలఠిఖ, మాలిఖ. 


(“ఆం(ధజ్యోతి' సచిత్ర వారవ(తిక 5-9-1969) 


కన్యాకుల్య్క ౦: నూరేళ్ళ నమూాలోచనం.. 747 


పరిచ్చేదం 


ఘనత వహించిన మవోరాజా మర్దా (శ్రీ ఆనంద గజవతిరాజ్‌, విజయనగరం 
నె సుల్తాన్‌ బవాదూర్‌ జిని.ఐ.ఇ. గారికి, 


భూ, అవధరించండి, 


మీ వున్నత వంశానికి చెందిన పురాతన అవతార వురుషుడు తన సతిని చెరనుంచి 

పించేందుకు సముద్రంపై వారధి కడుతున్నప్పుడు, స్వామిభక్తి పరాయణమైన ఉడుత తన 
కొసతో కాస్తఇసుక రేణువులను కకక ₹ -దని కథ చెబుతారు. ఆ 'మహత్కార్యానికి 
ను ఎక్కువ తోడ్పడ గలనని కాక, తన సేవాతత్సరతను చూవడం ఉడత వుద్దేశం, నున 

జాతిలోని నిస్సహాయమైన విభాగాన్ని అవినీతి క్రిములతో నిండివున్న బాధాకరమైన దాస్యం 
)ండి రక్షించే. సమస్య ఘనత వహించిన మీ దృష్టిని వదేళ్ళక్రితం అకర్షించినవ డు, 
4 చెడుగును ఒక జనరంజమైన నాటకంలో చెల్లడి చేసీ ఈ విషయంపై ప్రజాభిప్రాయాన్ని 
ద్తీప్తం చేసేందుకు మీ భ్యత్యుడొకడు ఒక దుర్చల ప్రయత్నం చేశాడు. ఆ నాటక ప్రదర్శన 
జయవంతం కావడం, దాని ప్రతులు కావాలని వివిధ ప్రాంతాల వారు కోరడం చూచి, 
తను నాటకాన్ని (ప్రచురించే ధైర్యం చేశాడు. ఈ నాటకంలో ఎంత పెద్ద లోపాలున్నాయో, 
ునత వహించిన మీ అంతటి ఉన్నత వ్యక్తికి, పరిణత విద్వాంసునికి కాన్మ'గా సమరి?ంచడానికి 
ది ఎంత అనర్షమైనదో అందరికన్న రచయితకే బాగా తెలుసు. అయినప్పటికి, అతను 
న కోర్కెను దయతో మన్నించవలసిందిగా ఘనత వహించిన మిమ్మల్ని ప్రార్థిస్తున్నాడు. 
ందునల్లనం తే, జ్ఞానార్హన మైనురపించే పిపాసగా వున్నట్లే, గుణగ్రహణ శీల మైన సాహిత్యపోషణతో 
న కోలువు కూటానికి, తారావథమందుకొన్న అ(గసర సాహిత్య శకానికి నాంది వరలికినటి 
క రాకుమారునికి, అల్పమైనదైనా, తన మేధఃఫలాలను అర్పించడానికి అనువముతింవ బడట 
'త్యున్నత గౌరవంగా తన మపహదాశయంగా అతను భావిస్తున్నాడు. 

ఘనత వహించిన సదా విధేయునికి సదా విధేయుడుగా వుండే గౌరవానికి నోచుకొన్న 
వదీయుడు 


గురజాడ వెంకట అప్పారావు 


(ఆంగ్లం నుంచి (శ్రీ, సెట్టి ఈశ్వరరావు అనువాదం) 


న్యాళుల్యు ౨: నూరేళ్ళ నమూాలోచనం.. 


DEDICATION | 


To 
His Highness the Maharajah Mirja Sri Ananda Gqjapati Raj, Manea Sultan 
Bahadur of Vizianagram, ౮౮6. 


MAY IT PLEASE YOUR HIGHNESS, 


It is fabled that when the ancient demi-god of your noble race, was making 
a causeway across the sea, to rescue his consort from captivity, the faithful 
squirrel brought at the end of its tail, a few grains of sand, not indeed, 
hoping to advance the high enterprise in any appreciable degree, but to show 
an inclination to serve. Ten years ago, when the question was engaging your 
Highness’s attention, of saving a very helpless section of our women-kind, from 
a galling type of slavery, fraught with the germs of social demoralisation, an 
humble servant made a feeble effort to arouse public opinion on the subject, by 
exposing the evil in a popular drama. The success that attended its production 
on the boards, and demand for copies from various quarters, emboldened him 
to publish it. No one is better aware than the writer himself, how great are the 
imperfections of the piece, and how unworthy it is of presentation to such an 
exalted personage and ripe Scholar as Your Highness, but he has ventured to 
seek Your Highnesss indulgence, as he deems it the highest honour and his 
greatest ambition to be permitted to dedicate the fruits of his intellect, poor 
though in merit, to a Prince with whom knowledge is an absorbing passion and 
whose appreciative encouragement of letters, has attracted to his court literary 
stars of the first magnitude and inaugurated a brilliant epoch in the history of 
Telugu Literature. 


I have the honour to subscribe myself 
May it please Your Highness, 
One Ever Loyal to The Ever Loyal 


752 wa ప్ల కన్యాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


PREFACE TO THE FIRST EDITION 


Under the orders of His Highness the Maharajah of Vizianagaram, a list 
was prepared ten years ago of Brahmin sulka marriages celebrated in the 
ordinary tracts of the Vizagapatnam District during three years. The list is by 
no means exhaustive as the parties concerned were naturally averse to admitting 
acceptance of bride-money; but such as it is, it forms a document of great 
value and interest. The number of marriages recorded reached one thousand 
and thirty four, giving an average of three hundred and forty four, for the year. 
Ninety nine girls were married at the age of five years, forty four at four, thirty 
six at three, six at two, and three at the age of one; - the babies in the last 
instance carrying a price of from three hundred and fifty to four hundred rupees 
a head. Strange as it may sound, bargains are sometimes struck for children 
in the womb. Such a scandalous state of things is a disgrace to society, and 
literature cannot have a higher function than to show up such practices and give 
currency to a high standard of moral ideas. Until reading habits prevail among 
the masses, one must look only to the stage to exert such healthy influence. 
These considerations prompted me to compose Kanyasulkam. 


Iclothed the play in the spoken dialect, not only that it is better intelligible 
to the stage-going public than the literary dialect, but also from a conviction 
that it is the proper comic diction for Telugu. Dramatic style is, no doubt, 
determined to some extent by usage, but the absence of any real dramatic 
literature in Telugu, leaves a writer free to adopt that outward form which 
he deems most appropriate for the presentation of his ideas. The metres in 
use in Telugu, with their alliterative restrictions, are incapable of imparting to 
language conversational ease which is indispensable in a comedy, or continuity 
in which, as Mr. Ward remarks, lies real life. One might invent new dramatic 
measures - but it would be a superfluous task, so far at least as comedy is 
concerned, as prose is gaining ground all over the world for dramatic purposes. 


It has been remarked that the use of what is wrongly termed the vulgar 
tongue mars the dignity of a literary production, but that is a piece of criticism 
which one need not heed at the present day when the progress of the Science of 
Language has established better standards for judging the quality and usefulness 
of tongues than the whims of Grammarians of old linguistic strata. The Telugu 
literary dialect contains many obsolete grammatical forms, an inconveniently 
large mass of obsolete words and arbitrary verbal contractions and expansions, 
necessitated by a system of versification based on alliteration and quantity. 
A license, which, no doubt, has its own advantages, of introducing Sanskrit 
words to any extent has been but too eagerly availed of by poets who brought 
glossaries into requisition, revelled in fantastic compound - formation, and made 
the Telugu literary dialect doubly dead. This is not the place to debate on the 
question of linguistic reform; but thus much might be said - if, it is intended to 
make the Telugu literary dialect a great civilizing medium, it must be divested 
of its superfluous obsolete and Sanskrit elements, and brought closer to the 
spoken dialect from which it must be thoroughly replenished. There is not 


753 


—— 


కన్వాకుల్కం: నూరేళ్ళ నమాలోచనం.. 


much dialectical difference in the Telugu generally spoken in the various parts 
of the Telugu Country, thanks to the conservative instincts of the people; so a 
new common literary dialect can be established with comparative ease, if only 
able writers set about it in right earnest. 

Recently, I happened to read Brahmavivaham by Rai Bahadur Viresalingam 
Pantulu garu and found that there were some parailel passages in our plays, 
a thing perfectly natural considering that his piece traversed the whole field 
of Brahmin marriages. But it will be seen that these plays have little else in 
common, our treatment being essentially different, Brahmavivaham was meant to 
be a pure comedy of manners, while in Kanyasulkam humour, characterization 
and the construction of an original and complex plot have been attempted - 
with what success, it is for the public to judge. 


_కన్యాశుల్భ_ ౦: నూరేళ్ళ నమాలోచనం... 


(మొదటి కూర్పు ఇంగ్లీషు పీరికకు అనువాదం) 


విశాఖపట్నం జిల్లా సామాన్యప్రాంతాల్లో మూడేళ్ళల్లో జరిగిన బ్రాహ్మణ కన్యాశుల్బ_ 
వివాహాల వట్టేని పదేళ్ళ క్రితం, ఘనత వహించిన విజయనగరం మహారాజుగారి ఉత్తర్వు పై 
తయారుచేశారు. కన్యాశుల్కం తీసుకొన్నట్లు ఒవ్భకోనడానికి అందుకు సంబంధించిన వ్యక్తులు 
సిద్దంగా లేనందువల్ల (ఇది సహజమే) ఈ వట్టి అసమగగ్రం. కాని తయారయిన వట్టే సైతం 
ఎంతో విలువైన, ముఖ్యమైన పతం. నమోదయిన ఈ వివాహాల సంఖ్య 1034, అంటు 
సగటున ఏడాదికి ఇటువంటి వివాహాలు 344 జరిగాయన్న మాట. 99 మంది పిల్లలకు ఐదేళ్ళ 
వయసులో, 44 మందికి నాలుగేళ్ళ వయసులో, 36 మందికి మూడేళ్ళ వయసులో, ఆరుగురికి 
'రెండేళ్ళల్లో, ముగ్గురికి ఏడాదిలోనే పెళ్ళి చేశారు! ఏడాది శిశువులు ఒక్కొక్కరికి చెల్లించిన ధర 
350-400 రూపాయలు. చిత్రమనిపించవచ్చు కాని, కొన్ని సందర్భాల్లో కడువులోవున్న పిల్లలకు 
కూడ బేరం కుదుర్చుకొన్నారు! ఇంతటి ఘోరమైన పరిస్టితి సమాజానికి సిగ్గుచేటు. ఇటువంటి 
దురాచారాన్ని ఎండగట్టి, ఉన్నతమైన నైతిక (ప్రమాణాలను వ్యాపింపచేయటానికి మించిన 
కర్తవ్యం సాహిత్యానికి మరొకటి లేదు. వ్రజాబాహుళ్యానికి వుస్తక పఠనం అలవాటయ్యేదాకా 


అలాంటి ఆరోగ్యకర (ప్రభావ వ్యాప్తికై నాటకరంగాన్ని ఆశ్రయించవలసి వుంటుంది. కన్యాశుల్కం 
నాటక రచనకు నన్ను (పేరేపించినది ఇదే. 


నేను ఈ నాటకాన్ని వాడుక భాషలో రాశాను. ఎందువల్లనంటే ఇది [గ్రాంథిక భాషకన్న 
నాటకాలు చూసే (ప్రజలకు బాగా అర్హమవుతుందనే కాక, ఇది హాస్యరసానికి తగినదని 
నా నిశ్చితాభిప్రాయం. నాటక శైలిని కొంతవరకు నిర్ణయించేది మునుపటి వరవడి అనేది 
నిజమే. కాని, తెలుగులో నిజమైన నాటక సాహిత్యం లేనందువల్ల తన భావ ప్రకటనకు 
అత్యున్నతమైన దనుకొన్న బాహ్యరూపాన్ని ఎంచుకొనే స్వేచ్చ రచయితకు ఉంది. తెలుగులో 
వాడుతున్న ఛందస్సులు యతిపానాది ప్రతిబంధకాలు, భాషకు సంభాషణా సౌలభ్యాన్ని 
ఇవ్వలేవు; మరి అటువంటి సౌలభ్యం సుఖాంత నాటకానికి, మిస్టర్‌ వార్డ్‌ అన్నట్లు, వాస్తవ 
జీవితంలో అంతర్తినంగా ఉన్న పారంవర్యతకు తప్పనిసరి. నాటకాలకోసం కొత్త ఛందస్సులను 
సృష్టించుకోవచ్చు. కాని కనీసం సుఖాంత నాటకాలకు సంబంధించినంతవరకు ఇది అనవసర 
(శమ. ఎందువల్లనంశు, (ప్రపంచ మంతటా నాటక రచనకు వచనాన్ని వాడటం అంతకంతకు 
ఎక్కువవుతోంది. 

గ్రామ్య భాష అనే తప్పుడు సేరుతో పిలిచే భాషను వాడటం వల్ల సాహిత్య రచనల 
జాన్నత్యం మంటగలుస్తూందని కొందరంటున్నారు. కాని నేడు భాష గుణగణాన్ని, ప్రయోజనాన్ని 
అంచనా క్టేందుకు, పాత కాలపు పండితులైన వైయాకరణుల పైత్యాల కన్న ఉత్తమ 
(పమాణాలు, భాష శాస్త్ర, ప్రగతి పుణ్యమా అని నెలకొన్నాయి. అందువల్ల ఇటువంటి 
విమర్శను మనం ఖాతరు చేయవలసిన వనిలేదు. తెలుగు గ్రాంధిక భాషలో, కాలం చెల్లిన 
ఎన్నో వ్యాకరణబద్ద రూపాలు, ఇబ్బంది పెస్టేటంత విస్తారంగా వాడుకలో లేని పదజాలం, 
గణ, యతి, ప్రాసనియమాలపై ఆధారపడిన పద్యరచన కోసం ఇష్టమొచ్చినట్టు [క్రియాపదాలకు 
చేసిన కుదింపులూ, విస్తరణలు కోకొల్లలుగా ఉన్నాయి. సంస్కృత పదాలను నిరవధికంగా 
ప్రవేశపెశ్టే స్వేచ్చను (అయితే, దీనివల్ల కొన్ని అనుకూలాలు ఉన్నమాట నిజమే) కవులు 
ఆవురావురుమని వినియోగించుకొని, నిఘంటువులను ఆశ్రయించవలసిన అవసరం కల్పించారు; 
అనూహ్యమైన దీరసమాసాలను పరవళ్ళు తొక్కించారు. ఇలా [గ్రాంథిక భాషను రెండు విధాలా 


తన్యాళుల్బ_ అ: నూరేళ్ళ నమూాలోచనం.. 735 


మృతభాషగా చేసివేశారు. భాషా సంస్కరణ సమస్యను గురించి చర్చించడానికి ఇది అదను 
కాదు, కాని ఒక విషయం చెప్పవచ్చు: తెలుగు సాహిత్యభాషను నాగరికతా వ్యాప్తికి ఒక్క 
గొప్ప సాధనంగా చేయాలంటే, దాన్ని వ్యానవారిక భాషకు దగ్గరగా తీసుకురావాలి; దానిని 
పూర్తిగా వినూత్నం చేయాలి. తెలుగు దేశంలోని వివిధ ప్రాంతాల్లో మామూలుగా మాట్లాడే 
తెలుగు భాషలో పాతుకొని పోయివున్న ప్రజల అలవాట్లునల్ల మాండలిక భేదాలు పెద్దగా 
లేవు. సమర్హులయిన రచయితలు గట్టిగా పుూూనుకుంశు, ఒక కొత్త ఉమ్మడి సాహిత్య భాషను 
సులభంగానే రూపొందించవచ్చు. 

రాయ్‌ బహదూర్‌ వీరేశలింగం పంతులుగారి బ్రాహ్మవివాహం ఇటీవల నేను చదవటం 
తటస్తించింది. మా ఉభయుల నాటకాల్లో ఒకే విధమైన భావాలున్నాయని గమనించాను. 
ఆయన నాటకం బ్రాహ్మణుల పెళ్ళిళ్ళకు సంబంధించిన వ్యవవోరాన్నంతటినీ స్పృశించడం వల్ల 
ఇది సహజమే. కాని ఇది తప్ప ఈ నాటకాల మధ్య మరే సామ్యమూ లేదు. విషయావలోచన 
పూర్తిగా భిన్నమైనది. బ్రాహ్మవివాహం కేవలం అలవాట్లను, ఆచారాలను ఎద్దేవ చేసే (ప్రహసనం. 
కన్యాశుల్కంలోనేమో, వోస్యం, పాత్రల చిత్రీకరణ, జటిలమైన ఒక కొత్త కథాసంవిధానం 
కోసం ప్రయత్నించాను - ఇందులో ఎంతవరకు కృతకృత్యుణ్ణయానో లోకం నిర్ణయించాలి. 


(ఆంగ్లం నుంచి (శ్రీ, సెట్టా ఈశ్తురరావు అనువాదం) 


( 756 ) 


కన్యాశుల్కం నూరేళ్ళ ప్రమాలోచనం... 


SOME PRESS OPINIONS 0 IE | 
FIRST EDITION 


..Mr. Appa Row is, apparently, a man of original ideas in literary matters.... 
He has wisely and happily discarded for the purposes of his comedy the 
unnatural, stilted, pedantic, literary dialect so much beloved of Telugu Pandits, 
and so unduly prized by them and employed. Instead the simple, ordinary 
language of common life now in use among all Classes of the population in 
the Northern districts of this Presidency. The book therefore, marks a new 
and bold departure in Telugu dramatic composition or for the matter of that, 
in Telugu composition in general... The literary tendencies of the present time 
running, as they do, in such a narrow groove, and being of so stereotyped a 
character, it speaks very highly, we think, for our authors literary courage, a 
courage bordering on audacity, that he has been able to set at naught the 
absurd literary canons of this degenerate age and risen above the prevalent 
grammatical and literary superstitions in regard to Telugu composition. But not 
only has he thus boldly used a new literary diction which though unsanctified by 
existing usage among authors, bears the stamp and seal of popular approval and 
universal use. But he has likewise shown unmistakable merit in constructing a 
singularly original and interesting plot and creating a variety of characters true 
to life, which we are sure, if represented on the stage, will greatly please any 
Telugu audience, let alone the reading public who may peruse the drama in the 
retirement of the study or the library. We have therefore, much pleasure in 
recommending ‘Kanyasulkam’ to all our Telugu readers.... The characters are all 
boldly drawn and the whole piece is very happily put together and artistically 
constructed, evincing no little originality and dramatic skill on the part of the 
author. 


- The People’s Friend, January 21, 1897. 


Kanyasulkam ought to be widely read. It is very agreeable reading and we 
have read it almost at one sitting. But the naturalness of expression and the 
skill of plot are the least of its merits. It holds the mirror up to nature.... Such 
is the plot of Kanyasulkam. And what scope it affords for the representation of 
Indian character in its various aspects, needs scarcely 16 be pointed out. Nor 
has Mr. Appa Row wasted his opportunities... 


- The Weekly Review, March 27, 1897. 


The piece, besides displaying much incident and humour, possesses the very 
necessary element of characterization a trait often conspicuous by its absence 
in our old plays. 


- The Telugu Harp 


The play has been acted several times, and judging from the large audience 
which crowded the theatre on each occasion, the author must be congratulated 
upon the success which the exhibition of his work produced. 

- The East Cost News. 


కన్యాశుల్కం: నూరేళ్ళ నమాలో చనల 757 ౧) 


The plot is well conceived and skillfully worked out. The characters are 


all aptly chosen. 
- The Indian Journal of Education, 


Mr. Appa Row deserves to be congratulated. 
- The Indian Social Reformer 


It is full of wit and humour and falls in with the spirit of the times. 
The dialogue is lively and very interesting and we have nothing but praise and 


admiration for the author. 
- Dhimani 


Its story which is very humorous inculcates wholesome moral lessons. 
- Balika 


CDE కన్వాయుల్య లు నూరేళ్ళ నమాలోచనం... 


పతికల అభి (బాయాలు 


(తెలుగు అనువాదం) 


RS) అప్పారావు, సాహిత్య విషయాల్లో తనవైన సొంత భావాలున్న వ్యక్తి అని 
స్పష్టమవుతోంది... తన సుఖాంత నాటక రచనకు ఆయన, తెలుగు పండితులకెంతో 
పీతిపాత్రమై, వారి మితిమీరిన పొగడ్తలందుకొంటున్న _ గ్రాంథిక భాషను, కుంటుకొంటూ 
నడిచే అసహజమైన, శుష్కపాండిత్య (ప్రదర్శకమైన ఆ భాషను వదలివేసి, దానికి మారు 
ఆయన రాష్ట్రంలోని ఉత్తర సర్కార్‌ జిల్లాల జనాభాలోని అన్నివరాాల్లో నేడు వాడుకలో ఉన్న 
సరళమైన భాషను, మామూలు జీవితంలోని సర్వసామాన్యమైన భాషను ఉపయోగించారు. 
కాబట్టి ఈ వుస్తకం తెలుగునాటక రచనలో, ఆ మాటకొస్తే, మొత్తం తెలుగు సాహిత్య 
రచనలోనే సాహసోపేతమైన ఒక కొత్త పోకడ... (ప్రస్తుతకాలంలో సాహిత్య ధోరణులు అంత 
సంకుచితమైన జాడననుసరిస్తూండటం, అంత చర్విత చర్వణంగా ఉండటం చూస్తే ఈ 
రచయిత ఈ క్షీణయుగంలోని అర్హంపర్హం లేని సాహిత్య సూత్రాలను భాతరుచేయకుండా, 
తెలుగు రచన విషయంలో వ్యాకరణ, సాహిత్య సూత్రాలపై పాతుకొని పోయిన మూఢభక్తికి 
అతీతంగా వ్యవహరింప గలగడం సాహితీరంగంలో ఆయన ధైర్యానికి - మహాసాహస మనదగిన 
ఆయన ధైర్యానికి సాక్ష్యమని మా అభిప్రాయం. ఇంతేకాదు; రచయితలు ప్రస్తుతం వాడే 
భాష అంగీకరించక పోయినప్పటికీ, ప్రజల ఆమోద ముద్రనూ వాడుకనల్ల సర్వజనానుమతినీ 
పొందిన ఒక కొత్త రచనా శైలిని రచయిత ఇలా దైర్యంగా వాడారు. అదేవిధంగా ఆయన 
ప్రత్యేకించి స్వతంత్రమైన, ఆసక్తికరమైన కథా సంవిధానంలో, వాస్తవజీవితానికి అద్దం పరే 
బహువిధ పొ।త్రలను సృష్టించడంలో నిస్సందేహమైన (ప్రతిభ చూపారు. ఈ నాటకాన్ని తీరికగా 
తమ ఇంట్లో, లేదా [గ్రంథాలయంలో చదువుకొనే వారి మాట అటుంచండి; రంగస్ర్రలం పై 
(పదర్శిత మైన ఈ పొత్రలు తెలుగు (పేక్షక్రుల్ని ఎంతో ఆనందింవచేస్తాయి. కాబట్ట, కన్యాశుల్కం 
చదవదగిన వుస్తకమని మా పాఠకులందరికి చెప్పడానికి మేమెంతో సంతోషిస్తున్నాము. వీటిలోని 
పాత్రచిత్రణ ధైర్యోపేతమైనది. మొత్తం నాటకానికి ఒక చక్కని సమగ్రత ఉంది; దాని 
నిర్మాణం కళాత్మకంగా ఉంది. ఇవన్నీ రచయిత ఉపజ్జను నాటక రచనా నైవుణ్యాన్ని 
(ప్రస్తుటం చేస్తున్నాయి. 

- ది పీవుల్ఫ్‌ (ఫ్రండ్‌, 1897 జనవరి 22. 


కన్యాశుల్కం అందరూ చదవవలసిన పుస్తకం. చాలా హాయిగా చదువుకోవచ్చు - మేము 
దాదాపు విడవకుండా ఓకే విడతలో చదివాము. కాని, సహజమైన సంభాషణలు, కథావిష్కురణ 
నైపుణ్యం ఉన్నా, అవి దాని విగిష్ట్ర గుణాల్లో ముఖ్యమైనవి కావు. ఈ నాటకం మానవ 
(ప్రకృతికి అద్దం పడుతోంది... కన్యాశుల్కం కథ అదీ అన్నమాట. భారతీయ శీలంలోని బహు 
ముఖాలను చిత్రించడానికి ఇది ఎంత అవకాశమిచ్చిందో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం 
లేదు. (శ్రీ), అప్పారావు ఈ అవకాశాలను వృథా చేయలేదు. 


- ది వీక్లీ రెవ్యూ 1897 మాద్చి 27. 


కవాంంయావాల ఇ పధ రాం వం అటో కకం. 759 


ఈ నాటకం ఎన్నో సన్నివేశాలను చూపుతూ హాస్యరస స్తోరకంగా ఉండటమే గాక, 
పాత్ర చిత్రీకరణకు అవసరమైన అంశాలను తనలో ఇముడ్యుకొంది. మన పాత నాటకాల్లో 


తరచు లోపించిన లక్షణమిదే. 
- ది తెలుగు వార్స్‌, 


ఈ నాటకాన్ని ఎన్నో సారు (ప్రదర్శించారు. అటువంటి సందర్భాల్లో నాటకశాల 
(పేక్రక్రులతో క్రిక్కిరిసేది. దీన్నిబట్టి ఈ నాటక (ప్రదర్శన విజయవంతమైనదని నిర్ణయించవచ్చు. 


ఇందుకు రచయితను అభినందించి తీరాలి. 
కి ఈసి క్‌ న్యూస్‌ 


ఈ నాటకంలోని కథను, బాగా ఆలోచించి రూవుదిద్దారు. పాత్రలను ఎంచుకోవడంలో 
ఎంతో నైవుణ్యం ఉంది. 
- ది ఇండియన్‌ జర్షల్‌ అఫ్‌ ఎడ్భుకేవ న్‌, 
శ్రీ అప్పారావు అభినందనార్హులు 


- ది ఇండియన్‌ సోషల్‌ రిఫొర్మర్‌, 


ఇది ఛలోక్తులతో హాస్యంతో, అలరారుతూ, మన కాల సరళిని వుణికి పుచ్చుకొంది. 
సంభాషణలు చకచక నడుస్తూ ఎంతో ఆసక్తిదాయకంగా ఉన్నాయి. ఈ రచయితను 

మనసూూర్తిగా ప్రశంసిస్తున్నాము; మెచ్చుకొంటున్నాము, 
- ధీమణీ, 


హాస్య రసం పొంగులు వారే ఈ కథ నీతుల్ని బోధిస్తుంది. 
- బాలిక 


CD EEN ది సూ ర్చ నమాలోచనం... 


PREFACE TO THE SECOND EDITION 


It was my original intention to reprint the play with slight alterations, but 
at the suggestion of my friend Mr. 5. Srinivasa lyengar, for whose literary 
judgements I have great respect, I recast it. In the process, it has gained 
considerably in size, In its present shape it is almost a new work. 


The first edition was a marked success. The press gave it a cordial reception 
and hailed it as an event in the history of Telugu Literature, and men, women 
and children read it with interest. The only exception was Mahamahopadhyaya 
K. Venkataratnam pantulu Garu who cannot stand two things in this otherwise 
perfect World - Social Reform and Spoken Telugu. The first edition was 
exhausted" in a few weeks and there has since been a constant demand for 
copies. I long postponed the worry of a second edition and I undertake it now 
only at the importunity of friends, 


In the Telugu country an author has generally to be his own publisher 
and book- seller. There is no book-selling enterprise, and what book-reading 
enterprise there is, due entirely to the exertions of that venerable body, the Board 
of Studies. The Christian Gospels do not speak of an eleventh Commandment 
“Thou shalt read!”, but it is given to the Telugu Board of Studies to Command, 
“Thou shalt read!”, and straight thousands of unfortunate young men read 
books that no mortal can read with profit or with pleasure. 


When I wrote the play, I had no idea of publication. I wrote it to 
advance the cause of Social Reform and to combat a popular prejudice that 
the Telugu language was unsuited to the stage. Itinerant- Maharata troupes 
staged Hindi plays in the Telugu districts and made money. Local companies 
copied their example and audiences listened with delight to what they did 
not understand. The bliss of ignorance could not have been more forcibly 
illustrated. Kanyasulkam gave little scope to vulgar stage attractions such as 
glaring costumes, sensuous dances, bad music and sham fights; yet it drew 
crowded houses and vindicated the claims of the Vernacular. 


Iam glad to find that Hindi plays are on the decline. But the condition 
of the Telugu stage can, by no means be considered to be satisfactory. There 
are no theatres worth the name, and no professional actors who practise acting 
as an art. There are not many good plays either. Modern life which presents 
complex social conditions is neglected by play-wrights except for purposes of the 
broadest farce and poverty of invention is manifested by the constant handling 
of threadbare romantic topics, Few writers display any knowledge of technique. 
Such a low level of literary workmanship is a matter for wonder after fifty years 
of University Education and domination of Western Culture, and it may be 
attributed only to the defective teaching of English Literature in our Colleges. 
A better state of things cannot, perhaps, be expected until a strong sense of duty 


శీధ్యాశుల్బ_ ౨: నూరేళ్ళ సమాలో చనోం...=జ 761 ) 


impels English professors and Educational Officers to cultivate the vernaculars. 


The Telugu intellect is also seriously handicapped by the tyranny of authority 
- of a highly artificial literary dialect, a rigid system of alliterative versification, 
and literary types which have long played out. 1 shall say a word here about 
the Literary Dialect. Since I wrote the Preface to the first edition, the Spoken 
Dialect has gained ground. My friend, principal P.T. Srinivasa Iyengar, recently 
started a Telugu Teaching Reform Society among the aims and objects of 
which the cultivation of Vernacular Telugu holds a prominent place, and Mr. 
Yates, whose name will always be remembered in the Telugu districts for the 
introduction of rational methods of teaching into our schools, has lent weight 
to the movement by accepting the Presidentship of the Society. 


1 cannot understand how modern writers fail to see the merits of Spoken 
Telugu, its softness which elicited the admiration of foreigners, and its range of 
expression. At this moment, the best prose in the language is in the Spoken 
Dialect. Strange as it may sound, Telugu prose owes its origin and development 
not to the patronage of kings or to the influence of foreign literatures, but to the 
exertions of a curious Englishman who stimulated compilation of local histories 
in the vernacular during the early years of the last century. The Makenzie 
Coilections, no doubt, comprise tracts of unequal merit but for rythm, flow and 
directness some of them beat the best work in the Literary Dialect and what is 
rare in Telugu literature, they reflect the mind of the people and bear impress 
of the times. Unconsciously possibly, Rai Bahadur K. Veresalingam Pantulu 
Garu rendered great service to Telugu by issuing as the first volume of the 
collected works, adaptations of English acting plays and farces of Indian life 
written in vernacular of various degrees of purity and the choice does credit to 
his shrewd common sense, because that first volume contains his very best work, 
in fact, his only work that took the public by storm. The credit of deliberately 
introducing the vernacular into Telugu drama in keeping with Sanskrit tradition, 
belongs to my friend V. Venkataraya Sastri Garu whose Prataparudriyam owes 
not a little of its charm to dialogue in the dialects. I believe my play is the 
first ambitious work in the Spoken Dialect and, certainly, it has not failed, but 
success or failure of individual authors is no test of the capacity of a language. 


While the vernacular is thus gaining recognition, the Literary Dialect itself is 
approximating to the Spoken Dialect in the best modern prose which manifests 
great freedom of usage. Rai Bahadur K. Viresalingam Pantulu Garu, the most 
prominent figure in the Telugu World of letters at the present day, has set the 
example of laxity in the observance of the Law of interchange of soft and hard 
consonants after a drita nasal. Hardly a modern writer would escape censure 
if judged by rules of grammar and established usage, and in the school room, 
Pandits have relaxed insistence on rigid observance of rules of sandhi. The 
moral of this tendency to break through traditional restrictions is clear. The 
old Literary Dialect is felt to be an inconvenient instrument, and there is an 


unconscious effort to form a new Literary Dialect. My complaint is that this 
movement is illogically slow. 


[762 కన్యా శుల్పం; నూరేళ్ళు సమాలోచనం... 


I view the Telugu Literary Dialect as a great disability imposed by tradition 
upon the Telugus. Let those who love fetters venerate it. My own vernacular 
for me, the Living Telugu, the Italian of the East in which none of us is 
ashamed to express our joys and sorrows, but which some of us are ashamed to 
write well. Literature in the Vernacular will knock at the door of the peasant, 
and it will knock at the door of the Englishman in India. Its possibilities are 
immense. 

No argument in favour of a Vernacular Literature is needed with persons 
who are conversant with the history of the English Dialects and the Prakrits, 
and 1 know it is not arguments that will evolve a New Literary Dialect for 
Telugu. A great writer must write and make it. Let us prepare the ground for 
him. 

The cause of Social Reform has received strong support from a recent 
decision of the Madras High Court in which a full bench consisting of Chief 
Justice Sir Arnold White, and Justices Miller and Munro, ruled: “That a 
contract to make payment to a father in consideration of his giving his daughter 
in marriage is immoral and opposed to public policy within the meaning of 
Section 23 of the Indian Contract Act.” 

1 had to contend with one difficulty in printing this book. There are 
many sounds in the Spoken Dialect which are not represented in the Telugu 
Alphabet. In the present state of Telugu phonetics, I had to content myself with 
indicating such sounds by a horizontal line placed over the nearest symbols; 
and 1 employed the Ardhanusvara after a nasal వ. The creation of new symbols 
and their adoption into type can be effected only after a more widespread 
recognition of the Spoken Dialect. 

My best thanks are due to Messrs. ఆ. Ramaswami Chetty Co., who 
cheerfully undertook to adopt my innovations, and did their part of the work 
to my entire satisfaction. 


“ELK HILL HOUSE”, G.V.A. 
OOTACAMUND)D,, 
1st may, 1909. 


తన్వాళుల్క అః నూరేళ్ళ సమాలో చనం. 763 ) 


కూర్వుకు ధిక 


(ఇంగ్లీషు మాతృకకు అనువాదం) 


ఈ నాటకాన్ని చిన్న మార్పులతో వునర్ముద్రించాలని మొదట అనుకొన్నాను. కాని, 
నా మిత్రుడు (శ్రీ, ఎస్‌. (శ్రీనివాస అయ్యంగారి సూచన పై దీన్ని మొత్తంగా తిరగ రాశాను. 
సాహిత్య రచనలపై ఆయన అధిప్రాయాలపట్టు నాకెంతో గౌరవం. నాటకాన్ని తిరగరాయటంలో 
అది బాగా పెరిగిపోయింది. ప్రస్తుత రూపంలో అది దాదాపు కొత్త రచనే. 

తొలి కూర్పు ఘనంగానే విజయవంతమయింది. పత్రికలు దానికి హృదయ పూర్వకంగా 
స్వాగతమిచ్చి, దాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో ఒక ముఖ్య ఘటనగా వుగ్గడించాయి. 
ఆబాలగోపాలం దాన్ని ఆసక్తితో చదివారు - ఒక్క మహామహోపాధ్యాయ కె. వెంకటరత్నం 
వంతులు గారు తప్ప. ప్రనసంచంలో ఆయన సహించలేనివి రెండున్నాయి - సమాజ సంస్కరణ, 
వ్యావహారిక తెలుగుభాష; ఇవి లేకపోతే ఆయన దృష్టీలో, ప్రపంచం నిర్చుష్టమైనదే. మొదటి 
కూర్పు (ప్రతులు కొద్ది వారాల్లోనే అయిపోయాయి. అప్పటి నుంచి ప్రతులకు ఎప్పుడూ 
గిరాకీ వుంటూనే వుంది. ఐతే, రెండవ కూర్పును సిద్దంచేసే ప్రయాసను చాలా కాలంగా 
వాయిదావేస్తూ వచ్చాను. ఇప్పుడిందుకు పూనుకొన్నానంశే, స్నేహితుల ఒత్తిడి వల్లనే. 

తెలుగుదేశంలో, రచయిత తన పుస్తకాలను తానే (ప్రచురించడం, అమ్ముకోవడం మామూలు. 
ఇక్కడ పుస్తక వ్యాపొరమనేదే లేదు. పవుస్తకొలు చదవాలన్న ఆసక్తి ఏమైనా వుందంటే, 
బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ అనే ఆ గౌరవార్లమైన సంస్ప కృషే కారణం. (కైస్తవమత (ప్రవచనాల్లో 
“నీవు చదవాలి!” అనే పదకొండో కమాండ్‌ మెంట్‌ లేదు. కాని తెలుగు బోర్‌ ఆఫ్‌ 
స్రడీస్‌కు “నీవు చదవాలి!” అని ఆదేశించే అధికారం అబ్బింది. ఫలితంగా, దురదృషస్టవంతులైన 

లొదిమంది యువకులు చదువుతున్న పుస్తకాలు, మానవమాత్రునికి వువయోగవడెవీ కావు, 
ఆనందదాయకమైనవీ కావు. 

నేనీ నాటకం రాసినప్పుడు దాన్ని ప్రచురించాలనే వుద్దేశం లేదు. సమాజ సంస్క 
రణోద్యమానికి తోడ్చడేందుకూ, తెలుగు భాష నాటకాలకు తగింది కాదని (ప్రజల్లో వున్న 
దురభిప్రాయాన్ని తొలగించేందుకూ రాశాను. నుహారాషష్ర} సంచార నాటక సమాజాలు తెలుగు 
జిల్హాల్లో హిందీ నాటకాలు ఆడి, బాగా డబ్బు చేసుకొన్నాయి. స్థానిక నాటక కంపెనీలు వాటిని 
అనుకరించాయి. (పేక్ష్రకులు తమ కేమీ అర్హంకాని వాటిని విని, ఆనందించారు - అజ్ఞాన 
జనితమైన మహదానందానికి ఇంతకన్నా గట్టి ఉదాహరణ మరొకటి వుండజాలదు. ధగధగమనే 
దుస్తులు, గిలిగింతలు పెర్చే నొట్యాలు, కర్ణకరోర మైన సంగీతం, బూటకపు పోరాటాల 
వంటి నికృష్టమైన రంగస్థల ఆకర్షణలకు కన్యాశుల్కం చోటివ్వలేదు; ఐనా, ఇది జనాన్ని 
తండోపతండాలుగా ఆకర్షించింది; తెలుగు భాష, నాటకానికి తగినదని రుజువు చేసింది. 

హిందీ నాటకాల (ప్రదర్శన తగ్గుముఖం పట్టినందుకు సంతోషిస్తున్నాను. కాని తెలుగు 
నాటకరంగ పరిస్థితి సంతృప్తికరంగా వున్నట్లు ఏ విధంగానూ భావించలేము. నాటకశాలలని 
చెప్పదగినవేవీ లెవు! నటనను ఒక కళగా సాధనచేసే వృత్తి నటకులు లేరు; మంచి 
నాటకాలు కూడ అంతగా లేవు, కేవలం ప్రహసన వ్రదర్శనకోసం తప్ప, నాటకక్తర్తలు సమకాలీన 
జీవితంలోని సంక్షిష్ట సామాజిక పరిస్తితులను పట్టించుకోవడం లేదు. కొత్తదనం కోల్పోయిన 
అవే కాల్పనిక యితివృత్తాలను నిరంతరం పట్టుక వేలాడటం వల్ల, నవ్య భావ దారిద్ర్యం 
బట్టబయలవుతోంది. సంవిధాన పరిజ్ఞానంతో రాసే రచయితలు లేరు. విశ్వవిద్యాలయ విద్య, 
పాశ్చాత్య సంస్కృతీ ప్రాబల్యం నెలకొని యాభై సంవత్సరాలు గడిచినా, సాహిత్య రచనా 


(UO కన్యా కులం: నూరేళ్ళ శమాలోచనల... 


నైపుణ్యం ఇంతహినంగా వుండటం అశ్చర్యవడవలసిన విషయం. మన కళాశాలల్లో ఇంగ్లీషు 
సాహిత్య బోధన లోపభూయిష్టంగా వుండటమే దీనికి కారణమనవచ్చు. ఇంగ్లీషు ప్రొఫెసర్లు, 
విద్యాధికారులు విధి నిర్వహణ నిరతితో దేశభాషలపట్టు (శ్రద్ద వహించే వరకు ఈ వరిస్టితి 
బాగువడుతుందని ఆడించలేము. 

పాతప్రమాణాలు, అంటే చాలా కృతకమైన గ్రాంధిక భాష, యతిప్రాసల నియమంతో 
బిర్రబిగుసుకుపోయిన పద్యరచన, ఎన్నడో కాలదోషం పట్టిన సాహిత్య ప్రక్రియలు - వీటి 
నిరంకుశత్వం కూడ తెలుగువాడి మేధస్సును కుంగదీస్తుంది. ఇక్కడ (గ్రాంథిక భాషను గురించి 
ఒకమాట. నేను తొలికూర్చ్పుకు పీఠిక రాసిన తరవాత, వాడుక భాష బలం వుంజుకొంది. 
నొ మిత్రుడు ప్రిన్సిపాల్‌ పిటి. శ్రీనివాస అయ్యంగార్‌ “తెలుగు భాష బోధనా సంస్కరణ 
సమాజాన్ని” ఇటీవల స్థాపించారు. వ్యావహారిక తెలుగు భాషవట్ల (శద్దను "పెంపొందించడం, 
ఈ సంస్ల లక్ష్యాలూ, వుద్దేశాల్లో ఒక (ప్రముఖ స్తానం అలంకరిస్తోంది. ఈ సంస్త్రకు అధ్యక్షులుగా 
వుండటానికి అంగీకరించడం ద్వారా ఏట్స్‌గారు, ఈ ఉద్యమానికి చేయూతనిచ్చారు. మన 
పాఠశాలలో హేతుబద్దమైన బోధనా పద్దతులను ప్రవేశ పెట్టినందుకు తెలుగు జిల్లాల్లో ఈయన 
"పీరు సదా జ్ఞాపకం వుంటుంది. 

వ్యావవోరిక తెలుగు భాష విశిష్టతలను, విదేశీయుల మెవ పొందిన దాని మార్షవాన్ని, 
భావప్రకటనా విస్తృతిని ఆధునిక రచయితలు ఎందుకు గమనించలేకున్నారో నాకు బోధపడటం 
లేదు. ఈనాడు, తెలుగులోని అత్యుత్తమ వచన రచనలు వాడుక భాషలోనే వున్నాయి. 
చిత్రంగా కనిపించవచ్చు. కాని తెలుగు వచన రచన పుట్టిందీ, పెంపొందిందీ రాజుల పోషకత్వం 
వల్ల, లేదా విదేశీ సాహిత్య ప్రభావం వల్లా కాదు, ఒక వింత ఆం గ్రేయుని కృషి వల్ల, ఆయన 
గత శతాబ్ది తాలి సంవత్సరాలలో వాడుక భాషలో స్థల చరిత్రల సంకలనాన్ని ప్రోత్సహించారు. 
మెకంజీ కైఫియతులన్నీ ఒకే స్తాయిలో లేవనేది నిజమే. బాగున్న భాగాలున్నాయి, బాగులేనివీ 
వున్నాయి. కాని. పదవిన్యాసంలో, నడకలో, మాట సూటిలో వాటికి [గ్రాంథిక భాషలోని 
అత్యుత్తమ రచనలేవీ దీటు రావు. ఆనాటి (ప్రజా హృదయానికి అవి అద్దం పడుతున్నాయి; 
ఆ రోజుల ముద్ర వాటిపై ప్రస్పుటంగా వుంది - ఇది తెలుగు సాహిత్యంలో అపురూపమైన 
విషయం. తరతమ స్థాయిల్లో స్వచ్చమైన వాడుక భాషలో, ఇంగ్లీషు ప్రదర్శన నాటకాల 
అనుసరణలనూ, భారతీయ జీవితాన్ని చిత్రించే ప్రహసనాలనూ భిన్న భిన్న స్థాయిల వాడుక 
భాషాశైలలో తన సంకలిత రచనల (ప్రథమ సంవుటిగా వెలువరించి, రాయ్‌ బహదూర్‌ 
వీరేశలింగం పంతులు గారు, బహుశా తనకు తెలియకనే, తెలుగు భాషకు గొప్ప సేన చేశారు. 
వీటి ఎంపిక ఆయన నిశిత లోకజ్ఞానానికి తార్కాణం. ఎందువల్ల నంటే, ఆ ప్రథమ సంవుటిలో 
ఆయన అత్యుత్తమ రచనలున్నాయి. పాఠక లోకాన్ని వుప్పెనలా వూపివేసిన ఆయన రచనలు 
నిజానికి ఇవే. సంస్కృత సంప్రదాయాన్ని అనుసరించి తెలుగు నాటకంలో వాడుక భాషను 
ఉద్దేశపూర్వకంగా ప్రవేశ పెట్టిన ఘనత నా మిత్రుడు వి. వెంకటరాయశ్నాస్త్రి గారిది. 
ఆయన [ప్రతాపరుద్రీయం అందచందాలకు వాడుక భాషలోని సంభాషణలు చాలవరకు కారణం. 
ఆసాంతం వాడుక భాషలో వెలువడిన తాలి రచన నా నాటకమే అని అనుకొంటాను. ఈ 
నా ప్రయత్నం విఫలం కాలేదనేది నా నమ్మకం. కాని విడి విడి రచయితల జయావజయాలు 
ఒక భాషకుగల శక్తికి గీటురాయి కాదు. 

ఆ విధంగా ఒకవైపు వాడుక భాష [క్రమక్రమంగా గుర్తింపు పొందుతుండగా, మరో వైవు 
(గ్రాంథిక భాషే, వదప్రయోగంలో ఎంతో స్వేచ్చ తీసుకొని రాసిన అత్యుత్తను ఆధునిక వచన 
రచనల్లోని వాడుక భాషకు దగ్గరగా వస్తూంది. నేడు తెలుగుసాహితీ (ప్రపంచంలో అందరికన్న 
ప్రముఖులైన రాయ్‌బహద్దూర్‌ కె. వీరేశలింగం పంతులు గారు ద్రుతప్రకృతికం వ 
పరుషాల స్తానంలో సరళాలు వస్తాయనే సూత్రాన్ని ఖచ్చితంగా పాటించకుండా, ఇతరులకు తోవ 
చూపారు. వ్యాకరణ సూత్రాలను, సంప్రదాయసిద్దమైన వద ప్రయోగాలను బట్టు పాఠశాలల్లో 


కన్వాళుల్క ల నూరేళ్ళ సమాలోచన | మాత. “ల్‌ 


బోధన బట్టి తప్పావ్వ్పూలను నిర్ణయించినట్టయితే, ఆధునిక రచయిత ఒక్కరు కూడ అభిశంస 
నుంచి తప్పించుకోలేడు. పండితులు సంధి సూత్రాలను ఖచ్చితంగా పాటించాలన్న పట్టుదలను 
సడలించారు. సాంప్రదాయక |ప్రతిబంధకాలను ప్రక్కకు నెళ్ళే ఈ ధోరణిలోని గుణపాఠం 
స్పష్టమే.. ప్రాచీన గ్రాంధిక భాష అనుకూలమైన వరికరం కాదని అనుభూతవమయింది; ఒక 
కొత్త సాహిత్య భాషను రూపొందించుకొనే ప్రయత్నం, అనుకోకుండా జరుగుతోంది. కాని 
ఈ ఉద్యమం నిష్కారణంగా మందకొడిగా సాగుతోందనే నా ఫిర్యాదు. 

(గ్రాంథిక భాష తెలుగువారిపై సంప్రదాయం రుద్దిన ఒక పెద్ద గుదిబండ అని నా 
అభిప్రాయం. సంకెళ్ళను ప్రియంగా చూచుకొనేవారు దానిని పూజించనివ్వండి. నాకు నా 
మాతృభాషే, సజీవమైన తెలుగు భాషే, ప్రాచ్య ఇటాలియన్‌ అనే భాడె కావాలి. మన 
సుఖదుఃఖాలను ఆ భాషలో బాగా రాయటానికి మాత్రం మనలో కొందరు సిగ్గువడుతుంటారు. 
మాతృ భాషా సాహిత్యం రైతుల్ని తట్టి లేవక తప్పదు; అది భారతదేశంలో ఇంగ్లీషు వారిని 
కూడ తట్టి లేపక తప్పదు. ఆ భాషకు గల అవకాశాలు అపారం. 

ఇంగ్లీషు మాండలికాల చరిత్ర ప్రాకృత భాషల చరిత్ర తెలిసిన వారికి వ్యావహారిక 
భాషా సాహిత్యాన్ని సమర్ధించే బోధనలు అవసరంలేదు. తెలుగులో కొత్త సాహిత్య భాషకు 
రూపవుడిడ్డేది వాదనలు కాదని నాకు తెలుసు. ఒక నుహారచయిత ఆ భాషలో రాయాలి; ఆ 
భాషకు రూవమివ్వాలి. అతనికోసం మనం రంగం సిద్దం చేద్దాం. 

మద్రాసు హైకోర్టువారి ఇటీవలి తీర్పు సమాజ సంస్కరణోద్యమానికి గట్టి చేయూత 
నిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి సర్‌ ఆర్నల్స్‌ వైట్‌ , న్యాయమూర్తులు మిల్లర్‌ మంన్రోలు గల 
ఒక పుల్‌ బెంచి ఈ తీర్పులో ఇలా నిర్రేశించింది. “తన కూతుర్నిచ్చి పెళ్ళి చేసినందుకు గాను 
తండ్రికి కొంత డబ్బు చెల్లిస్తానన్న ఒప్పందం కుదుర్చుకోవడం నీతిబాహ్యామైనది; ఇండియన్‌ 
కాంట్రాక్టు చట్టంలోని 23వ సెక్షన్‌ తాత్పర్యాన్ని బట్టి, ప్రభుత్వ విధానానికి విరుద్దం.” 

ఈ పుస్తకాన్ని అచ్చువేయడంలో నేనొక చిక్కును ఎదుర్కోవలసి వచ్చింది. వ్యావవాోరిక 
భాషలోని అనేక ఉచ్చారణలు తెలుగు వర్షమాలలో లేవు. తెలుగు శబ్ద శాస్త్రమున్న (ప్రస్తుత 
పరిస్తితిలో, అటువంటి ఉచ్చారణలను, దానికి సన్నిహితంగా వుండే అక్రరాలపై ఒక అడ్డ గీటు 
ద్వారా సూచించడంతో నేను తృప్తి వడవలసి వచ్చింది. అనునాసిక తోటి వ తరువాత 
అర్జానున్వారం వుంచాను. వాడుక భాష మరింత విస్త ఎ్రుతంగా గుర్తింపు పొందిన తరువాత 
మాత్రమే, కొత్త సంకేతాలను సృష్టించడం, వాటిని తెలుగు భుపులో చేర్చడలా జరుగగలదు. 

నేను తొక్కిన కొత్త వుంతర్ని, సంతోషంతో అనుసరించడానికి అంగీకరించి నాకు పూర్తి 
సంతృప్తికరంగా తమ వంతు _ కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు పాటుపడిన జి. రామస్వామి చెట్టి 
అండ్‌ కో వారికి నా ధన్యవాదాలు. 


“ఎల్‌, హిల్‌ వొన్‌ చ.వి.ఎం 
ఉదకమండలం. 
1909, మే 1. 


(ఆంగ్రంనుంచి శ్రీ సెట్టి ఈశ్వరరావు అనువాదం) 


CTD కన్యామల్క నూరేళ్ళ నమాలోచనం... 


రెండో 


ఒంగోలు ముని సు[బహ్మణ్యం గారికి 
గురజాడ లేఖలు 
ఎల్క్‌_ హిల్‌ సాద్‌ 
ఉదకమండలం 
21 మే, 1909. 
(పయమ్టైన నుబవ్మా ణ్యం, 
“పదముల పట్టికిను పంపినందుకు సీళనేక ధన్యవాదాలు. మీ నాన్నగారు అమ్మగారు 


క్షేమంగా ఉన్నారని తెలుసుకొని చాలా ఆనందించాను. మీ నాన్నగారికి నా వ్రణామాలను 
తెలియచేయవలసినదిగా కోరుతున్నాను, 


నా నాటకం నీకు నచ్చినందుకు సంతోషం. నీ అభిప్రాయానికి నేను విలువయిస్తాను. 
“నువ్వు పంపిన “ఫారాలను” చదివాను." మళ్లీమళ్లీ చదవాలని మనసు పుట్టింది.” చదవతగ్గ 
కావ్యానికి అదే నిజమైన పరీక్ష . విస్మయ కారణాలయిన లక్షణాలను చూసి యే రచయితా 
ముగుడు కాడు. రచయితకొక పుస్తకం నిజంగా బాగుందీ అంటు అది అక్షరాలా సొగసుగా 
ఉందని, దానర్హం. “కన్యాశుల్కం! నాటకంలో, నిజమే, మీనాక్షి కనిపించే దృశ్యాలు అంత 
నీతిదాయకమైనవీ ఉపదేశకమైనవీ కావు. అయితే ఒకమాట*”* మాట వరసకి షేక్స్పియరు 
నాటకాలలోంచి నీకు కొన్నిదృష్థాంతాలను చూపిస్తాను. నాలుగవ పొనీ అయిదవ హానీ 
మెర్రీవైవ్స్‌ అనే నాటకాలలో తటస్త్రపడే డాల్‌షీర్‌షీట్‌ మైన్‌ హోస్టెస్‌ డేమ్‌క్విక్తీ మొదలైన 
పాత్రలు సర్‌ జాన్‌ ఫాల్‌ స్టాఫతో ఒక కూటమిగా యేర్పడి ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. ఈ 
పాత్రలలో ఏదీ ఉజ్జ్వల నైతికశక్తి కలది కాదు. వీరిలో ఎనరికీ మర్యాదా మంచితనమూ 
ఉన్నట్టు కనిపించదు. కాని అవినీతిపరుడూ కుటిలుడూ అయిన ఫా స్టాఫ్‌, షేక్స్పియర్‌ 
పద్దతి హాస్యానికి శిఖరాగ్రం వలె ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. నాకు సమంగా జ్ఞాపకమున్నట్టుయితే 
ఆలే అనే నాటకకర్త అనుకుంటాను. “వెన్నిస్‌ ప్రిజర్వుడ”నే తన నాటకంలో విసిగెత్తించే 
ఒక రంగాన్ని సృష్టించాడు. అందులో ఒకానొక ఉన్నత (పభుత్యోద్యోగి అతినీచమైన ఒక 
ఉంవుడుగత్తెముందు పరువు పోగొట్టుకుని తననుతానే న్యూనత పరుచుకుంటాడు. 


వాస్తవికరచన అనే దానిని కళానైపుణ్యంతో ఎంతో ఆదర్శవూరితం చేసినప్పటికీ, విధిగా 
అది కొన్నిలక్షణాలను  ప్రస్తుటీకరింపక తప్పదు. వాస్తవిక రచనాపద్డతికి నైతిక భావాలను 
గురించిన ఆక్షేపణ కొంతవరకు వ్యక్తుల స్యభావాలనుబట్టి ఏర్పడుతుంది. 


x 
ఇది సంపాదకులు పెళట్టిన శీర్షిక. 
ళం తమ 


కన్యాశుల్కము ఫారాలు: “నేను నెల్లూరులో ఉపాధ్యాయుడుగ నుండుకాలములో అనగా 1909వ 
సంవత్సరములో (ప్రూపునాకంపబడి ఉండెను. నేను జూచి పంపియుంటిని" 

*** “కాన్ని సందర్భములలో పంతులవారికిని నాకును భేదాభిప్రాయములు కలిగి ఉత్తర ప్రత్యుత్తరములద్వారా 
చర్చ జరిగియుండెను. మీనాక్షియను బాల్యవితంతువును మధురవాణియను వేశ్యయు గనపడు నాటకరంగములు 
జాచిత్యవ్యతిరేకములనియు నైతికవిరుద్ద ప్రయోజన కారులనియు ఆ ప్రదర్శనములు యువతీ యువకులకు 
(శేయోదాయకములు గావనియు విమర్శించియుంటిని.' - (శ్రీ సుబ్రహ్మణ్యం గారు. 


se 2 


కన్వాళుల్కు అః నూరేళ్ళ నమాలోచనం.. 


మీ పినతండ్రి కుమారుడు (శ్రీ, పట్టాభి రామమూర్తి సాంగత్య ఫలితంగా నీకు అవినీతి 
అంశే వరము అసహ్యం. సానిపిల్ల నిన్ను షాక్‌ చేస్తుంది. నీతిపై నీకు గల సున్నితమైన 
అభిప్రాయానికి నిన్ను నేను అభినందిస్తున్నాను. అందువల్ల ఈ సమస్యను సాకల్యంగా నీతో 
నేను చర్చించదలచుకోలేదు. నువ్వు నీ వయస్సుకు మించిన  జ్ఞాననంతుడివి. 

కవితాన్యాయం నిన్న మొన్నటిలాగ నేడులేదు. మానవ జీవితాన్ని నేను చిత్రిస్తాను. 
చిత్రిస్తూ కళా నైపుణ్యంతో ఆదర్శవూరితం చేస్తానే అనుకో. కవితా కళకు నేను ఒదిగి 
ఉండవలసిన వాడినే అయినా మానవ సమాజంపట్ట నాకొక నుహత్తరమైన బాధ్యత ఉంది. 
కనుక పాఠకులు నన్నొక (ప్రశ్న అడగవచ్చును. నేను ఒకవేషాన్ని దుర్నడతను ఆకర్షవంతం 
చేశానా? చేయలేదనే భావిస్తున్నాను. కన్యాశుల్కం మొదటి కూర్పులో మధురవాణి వర్షింవరాని 
హేయమైన నడవడిక గలది; ఆ పాత్రకు ఎట్టి వన్నెచిన్నెలూ లేవు. నాటకం రచిస్తున్న కొద్దీ 
మధురవాణి పా్యత్రమీద నాకున్న దృక్పథం మారుతూ వచ్చింది. అందువల్ల, పరస్పర విరుద్ద 
లక్షణాలు వాటంతటవి వచ్చి వడినవేమో నాకు తెలియదు. 

అయితే మానవ స్వభావంలళోనే పరస్పర వైరుధ్యం ఉన్నది కనక దీనిని గణుతింప 
నక్కరలేదు. మధుర వాణీపాత్ర అం'శే నాకు నేనే ముచ్చట పడుతున్నాను. కనుక ఆమెను 
చివరి అంకంలో సంస్కరించాను. ఇంక నీతో నాకు వివాదగ్రస్త విషయమేమీ లేదు. 

కన్యాశుల్కం నాటకం పిలవని పేరంటానికి “నమా అప్ప పట్టుచీరె కట్టుకొస్తానిని బయలుదేరి 
యేదో ఒక నైతికోద్దేశాన్ని ప్రత్యక్షంగా బలవంతంగా నెత్తినరుద్దదు. కాని దానికి ఒక మహత్తరమైన 
నైతిక (ప్రయోజనం ఉంది. 

మూనవ జీవితంతో నేను చెలగాటం ఆడడం లేనేలేదు. ఈ సంగతి నా నాటకం 
చదివితే నీకు తెలుస్తుంది. ఎట్టి తృణీకారభానమూ లేకుండా మానవ జీవితాన్ని గంభీరమైన 
దానినిగా భావించి ఈ నాటకంలో దానిని ఇతివృత్తంగా స్వీకరించాను. ఆద్యంతం నవ్వు 
తొణికిసలాడేటట్టు ఇంత గంభీర ఇతివృత్తాన్ని నిర్వహించడం అంత తేలికైన పనికాదు. 

సానిపిల్లలో ఉండే మానవత్వాన్ని నువ్వు మరిచిపోకు. ఆమె సైతం ఒక మానవవ్యక్తి 
అనే మాటను విస్మరించకు. ఆమె విచారం కన్నీళూ సంతోషం ఆనందబాషాలూ నీ నా 
సుఖదుఃఖాల వంటివే! మన అనుభూతులకు వలె అవీ గణుతింప తగినవే. గరభీరమైనవే! 

అవినీతిపరురాలైన వొక భార్యా లేక వ్యభిచారి అయిన ఒకభర్తా కాదా వీరిద్దరితోనూ 
కూడిన సమాజమూ ఏ రీత్యా ఒక సానిపిల్లకంబు మిన్న? వ్యభిచారమే తన వృత్తిగా “లేదిల్‌” 
వేయబడ్డ భోగంపడుచు సమాజాన్ని మోసగించడం లేదు. ఆమెకువున్న లేబిల్‌ దృష్ట్యా ఆమె 
జీవితం సరియైనతోవనే సాగుతున్నది. ఆమె యే వివాహబంధనాలను వైవాహిక సూత్రాలనూ 
ఉల్లంఘించడం లెదు. 

జపానులో *గైషా' అనే ఒక తరగతి వేశ్యలను ఉన్నత (ప్రభువులు, రాజవంశీకులు 
వివాహమాడతారు కదా, మరి దీనికి నువ్వేమంటావు? (గ్రీకు దేశపు ఆస్పేషియాలను గురించి 
నీకు తెలిసే ఉంటుంది. లాండన్నొకసారి చదివిచూడు. చరిత్రలో (గ్రీకు జపానులు ప్రసిద్దికెక్కిన 
దేశాలని గణుతికెక్కాయి. 

ఉన్న అసలుసంగతి ఇదీ: సృష్ట్యాది వివిధ వరిణామాలను తెలిపేది మానవ శాస్త్రం. 
మానవ పరిణామ _ శ్యాస్త్రాధ్యయనమూ శాస్త్ర, విమర్శనశక్తీ ఎక్కువవుతున్న కొలదీ, ఈ 
జ్ఞానం ఒక వరమసత్యాన్ని నొక్కి నొక్కి చెబుతున్నది. ఇప్పుడున్న సాంఘిక భావాలు పోయి 
వాటిస్ట్రానే కొత్తవి రావలసిన అవసరానికీ అగత్యానికీ, మానవ _పరిణామవాదం దారితీస్తున్నది. 
కంటేఎదుట స్పష్టంగా కనిపిస్తున్న వాస్తవిక విషయాలకు భయపడి వాటిని మరుగుపుచ్చి 
తప్పించుకు తిరగడం వల్ల ప్రయోజనం లేదు. (స్త్రీ, పురుష లైంగిక సంబంధాలకు అనవసర 
ప్రాముఖ్య _ మివ్వడంలో అర్హమేముంది; జాచిత్యమేముంది? 

సామాజిక పరిణామ చరిత్రలో వివాహ సంస్ట్రకున్న ప్రాధాన్యాన్ని నేను తక్కువ 


(76కి తతత కన్యాతుల్క ౨ మొ రేళ్ళ సమాలోచనం... 


చేస్తున్నాననుకోకు. మానవజాతి గడచిన రెండు శతాబ్దాలలోను అమోఘమైన విజ్ఞానాన్ని పొంది 
పురోగమించింది. గొప్ప గొప్ప ఆలోచనాపరులు ధీశాలురు పాొతకాలవు అభిప్రాయాలను, 
ఆదర్శాలను పరీక్ష చేయడానికుపక్రమించారు. వివాహ సంస్త పురోగతికి దోహదం చేసినదన్న మాట 
నిజమే; అయితే వివాహబంధాన్ని తెంచుకోరాదనే నియమం చెప్పనలవి కాని కన్నీటిగాథలకు 
కారణం. ఈ సత్యాన్ని మునమెవరమూ విస్మరింపలేము. ఈ కథ యింతటితో ముగియడంలేదు. 

ఇంగ్రీషువారికి వివాహం ఒక సివిల్‌ కాంట్రాక్టువంటిది. షెల్లీ, జారి యిలియటు లు 
జుగువ్సతో వివాపహామనే భావాన్ని (త్రోసిపుచ్చి అవతలకు ఎగురకొట్టివేశారు. ఆధునిక మహిళలు 
మానవ చరిత్రను తిరిగి రచిస్తారు. 

నేడు ఉదాత్తశృంగార కల్పనలలో శృంగార కథావస్తువు అదృశ్యమౌతున్నది. దానికి 
ప్రాముఖ్యము తగ్గిపోతున్నది. లేదా అది ద్వితీయస్థానాన్ని మాత్రమే పొందగలుగుతున్నది. 
స్రీవురుష శారీరక వాంఛలను గురించి కామప్రవృత్తిని గురించి కావ్యఇతివృత్తాలలో మార్పు 
కనిపిస్తున్నప్పటికీ సాహిత్యం కేవలం వీటితోనే ఎందుకు నిండిఉండాలి? “స్త్రీపురుష” శారీరక 
వాంఛలు “కామవ్రవృత్తి అనే పదాలను (ప్రత్యేకంగా గుర్తు పెట్టుకో. లైంగిక వాంఛలు శారీరక 
పరిస్తితుల పై ఆధారపడి ఉన్నాయి. 

చికాకులతో జీవితంలో వొడిరిపోయిన ఏభై ఏళ్ళ ముసలిదానిని ఒక నవయవ్వనుడు ఎందుకు 
(ప్రేమించడు? వేడివేడి భోజన పదార్జాలనలెనో వికసించిన ఎర్రగులాబీ వలెనో కాలంలో 
ఉన్న ఆడది ఇంద్రియాలను ఆకర్షిస్తుంది. మేకుల్లా ఉన్న చల్లని అన్నం, చివిండిముద్దయిన 
అన్నం, వాడిపోయిన వువూ వీటిని నువ్వు ఖాతరుచేయమన్నా చేయవు. వేడివేడి అన్నం, 
మల్లెపువ్వుల్ల్తా తెల్లగా ఉమ్మగిల్లిన అన్నం నీ చవులూరిస్తుంది. అదేవిధంగా వికసించిన రేకులతో 
పరిమళమిచ్చే గులాబీ! ఇవి చెడిపోనపుడు దుమ్ములో కలిసిపోనవుడు మంచి వసందుగాఉన్న 
తరుణంలో నువ్వు వాటిని అనుభవించకుండా అవి నిన్ను వారించడం లేదు! 

“జీవితం నీటి బుడగవంటిదని సౌందర్యం అశాశ్చతమని” సిద్దాంతాలుచెప్పే వేదాంతుల 
సూక్తుల మాటకేంలే! ఈ ఉత్తుత్తి కబుర్లన్నీ తీసి అవతల పెట్టు. జీవితమూ 
సౌందర్యమూ అశాశ్వతమైనవని చెప్పే సిద్దాంతాలు ఇంద్రియ సుఖాలు పరిత్యజింప తగినవనే 
వాదానికి బలాన్నీయవు. జీవితమూ సౌందర్యమూ అశాశ్వతమైనవని చెప్పినంత మాత్రంచేత 
ఇంద్రైియసుఖం విడువ తగిందికాదు. నిజమాలోచిస్తే ఇలాంటి వాదముల వల్ల ఇం[ద్రియసుఖాలు 
అనుభవింవతగినవనే వాదం (ధువపడుతున్నది. 

దోషమన్నది అతిలోలత్వంలో ఇంద్రియ చాపల్యంలో ఇమిడి ఉంది. మితిమీరిన చవలత్వం 
దోషం కాదా మరి? ఈ _ అతిలోలత్వపు ఫలితం వెంటవెంటనే కనిపిస్తుంది. 

మానవ జీవితంలో కాని లేదా సారస్వత కల్పనలలో కాని ఎందులోనైనా వురుష 
శారీరకానుభవాలూ ఆనందాలూ వాటి వర్ణనలూ తత్తదుచితస్తానంలో ఉండాలి. ఇపుడు వీటికి 
అనుచిత ప్రాధాన్యమిచ్చి గోరంతలు కొండంతలు చేస్తున్నారు. 


రోవమునుడైనో ఎవరికో సరిగా జ్ఞాపకం లేదు కాని తన భార్యను ఎరువు ఇచ్చాడు. 


$ 


“ మార్షస్‌ పోర్షియస్‌ అనీ కేటోమేజర్‌ అనీ ఇతన్ని పిలిచేవారు. ఉన్నత వంశీకుడు; సామాన్యులతో 


సాయిలా పొయిలాగా తిరిగేవాడు. అనేక ఉద్యోగాలు చేశాడు. సైన్యంలో కొంతకాలం పనిచేసి రోము 
నగరం చేరుకున్నాడు. ఆనాడు జరిగిన మతయుడ్దాలలో పాల్గొని “స్పెయినును లోబరుచుకున్నాడు. ఎలాంటి 
మార్పులకూ అంగీకరించని మనస్తత్వం కలవ్యక్తి. ఇతనికాలం (క్రీపూ. 234-149. 

ఇతని మునిమనుమడు శకేటో ది యంగర్‌. స్టోయిక్‌ వేదాంతాధ్యయన నిమగ్నుడై కాలం గడిపినవ్యక్తి. 
నొటి రాజకీయ రంగంలో క్తీర్తి గడించిన వ్యక్తుల పై నిరసన భావం; ముఖ్యంగా సీజరుపై అయిష్టం. పాంపే, 
సీజరులలో పాం పేను ఇతను సమర్థించి అతనిషక్షం అవలంబించి, పాంపే ఓడిపోగానే, “ఉటికా” చేరుకున్నాడు. 
సీజరు చేతులలో చిక్కకుండా చివరకు ఆత్మహత్య చేసుకొన్నాడు. ఇతనికాలం క్రీపూ. 95-46. 


కన్యాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం.. ప్త 769 


చంద్రవంశవు వట్టనుహిషలను పుండాకోరులైన బ్రాహ్మణులకు బాహాటంగానే తార్చినట్టు 
కనిపిస్తుంది. బాహాటంగా జరిగినవే ఇలాఉంటున్నపుడు ఇంక రహస్యంగా ఎన్ని దుర్మార్గాలు 
అవినీతికర చర్యలు దోషాలు జరిగాయో కదా? మీ ఇతిహాసాలను పురాణాలను ఒక్కసారి 
చడివిచూద్దూ నీకేతెలుస్తుంది! 

నువ్వు వాస్తవిక విషయాలను యదార్జాలను కప్పిపుచ్చకు. ఇంతే నేను నిన్ను కోరుతున్నది. 
రోగికి డాక్టరు. శస్త్ర చికిత్స చేసినట్లు సమాజంలో గల రుగ్మతలను కత్తితీసుకొని కోసి 
దేనికది విడదీసి అన్ని భాగాలనూ పరీక్రించి చూడు. 

మనం మూర్తీభవింపచేయవలసిన (పేమ విశ్వమానవ (ప్రేమ. తోటి మానవుణ్ణి హృదయమిచ్చి 
(ప్రేమించు. నిజమైన ఆరాధించతగిన (పేమయేది? తనయుగంలోఉన్న అవధులలోనే పోనీ, క్రీస్తు 
ఏది బోధించాడనుకుంటున్నామో దేన్ని కళావిలాసమని కవితాసత్యమని షెల్లీ (ప్రవచించాడో, 
ఇదీ ఉత్తమమైన రాజమార్గమని దేనిని బుద్దుడు మనకు _ ఉపదేగించాడో అదే నిజమైన 
ఉన్నతమైన (పమ! మానవ ' జాతిపై మనకు ఉండవలసిన (ప్రేమ! 

ఏనాడు బౌద్దమతం భారతదేశంలో తుడిచిపెట్టబడిందో ఆనాడే భారతదేశం మతవిషయిక 
ఆత్మహత్యను చేసుకుంది. 


* శ్‌ * 
ఎల్‌_ హిల్‌ వోొస్‌, 
ఉదకమండలం, 
24 మే, 1909. 


(పయ మైన ముని నుబహ్మాణ్యం వంతులు, 


నీ కార్డు అందింది. నాధన్యవాదాలు. నువ్వు పంపిన “పదముల పట్టిక! చేరింది. వీటిలో 
కొన్ని శబ్దాలు నిఘంటువులలో నీకగుపిస్తాయి. కన్యాశుల్కం చివర పెద్ద జాబితా చేరుస్తాను. 
శ్రీ వై. నారాయణమూర్తి నా నాటకాన్ని “అత్యద్భుతమైన కళాసృష్టి అంటున్నారు. 
కాని నూటఇరవై ఎనిమిదో పేజీ వచ్చేసరికి ప్రధానోత్సుకత అనే గడపముందు నిలబడ్డట్టు 
నీకనిపిస్తుంది. అటు తరువాత వచ్చేరంగాలు, నాటకంలో ఉత్తమమైనవని నేను భావిస్తున్నాను. 

శ్ర వేంకటరాయశాసస్త్రిగారి ఉషా నాటక ఫప్రతినొక దానిని ,శ్రీ,వేంకటుశ్వరులు నాకు 
పంపినారు. పొపం, వేంకటరాయశాస్త్రిగారికి 'కళ' అంకే ఏమిటో బొత్తిగా తెలియదు. గ్రీకు 
నాటకాలలో 'కోరసి' లాగ ఆంగ్లంలో *“ప్రాలోగ్‌*ల వలె కథాకథనం కోసం ఆయన తన 
నాటకంలో  విష్కుంభాలనో ఆశ్రయించారు. నాటకంలోవన్చే దేవతామూర్తులను ఒట్టి 


శ ఎనమం(డ్ర నారాయణమూర్తిగారు: పట్టభద్రులు, చెముడు జమీందారుకు కొంతకాలం టూ్యూటరుగానూ 
కొంతకాలం విజయనగరం కళాశాలలో లెక్చరర్‌ గానూ రాజువద్ద కార్యదర్శిగానూ పనిచేశారు. “అడవి మల్లెలు’ 
అనే ఇండకావ్యక్తర్త. మేఘ సందేశమును అనువదించారు, గ్రాంధికవాది, అప్పారావుగారి సన్నిహిత మిత్రులలో 
ఒకరు, 

*శబంభరిక : వోశే కీరవాణీ! నీపని రవ్వంత ముంగట అయిందని యేం బడాయే నీకు!...మునుపంతా 
ఎప డో ఇక్కడికి వచ్చే కొమారమహారాజు ఇప డు రోజల్లా ఒంటరిగా ఈ తోట్లోనే 
తిరుగుతూ ఉంటాడే అదేమిటి? 


కీరవాణి : ((పెబువులు చిత్తానికి కారణం ఎందుకే? 

బంభ : మరి, జక్కవపిట్టలని జతలుకట్టి వాటిమీద ఏమిళుమిటో చిత్రాలు రాస్తాడే అదెందుకే? 
కేర : నువ్వొక గోడవే? వీటికోసమే. (అని బంభరిక పాలిండ్లం బొడుచును.) 

బంభ : నువ్వెక్కణ్లో మడకనిపడ్డావే (మడకనిబడ్డావే=ప్పురుషుని పొందితివని భావం.) 


CD NY ౨: నూరేళ్ళ నమాలోచనం... 


పిరికివందలుగా చతించారు. ఇక బాలాసురుళాంటావా కడు దురహంకారిగా మర్యాదా 
మప్పితమూ వీ కోశానాలేని జడునిగా అమిత నీచునిగా తనతండ్రి అని ఉమ చెప కుని 
గర్వపడేందుకు ఎంతమాత్రం తగనివిధంగా సృష్టించారు. దిక్సాలకుల్ని బాణాసురుడు *ఒరే!! 
అని సంబోధిస్తాడు.* 


మరొక నాటకం పవ్రాతామని కథాప్రణాళిక సిద్దం చేసుకుంటున్నాను. (వ్రాతప్రతిలోఉన్న 
మూడోనాటకం నీకు తెలుసున్న దేకదా! అయితే వీటిని అచ్చొత్తించే మార్గం? అక్కడ 
ఉందయ్యా ఉన్న చిక్కల్లాను! 

అన్నివిధాలా నీ యోగకశక్రేమాలను కాంక్షిస్తున్నాను. 

ష్‌ షీ ష్‌ 
ఎల్‌), హిల్‌ నొస్‌, 
ఉదకమండలం, 
2 జూన్‌, 1909. 
(ప్రియమైన ముని నుబవ్మాణ్యం, 

నీ ఉత్తరం నాకెంతో ప్రీతిని కలిగించింది. నిన్ను నేనెన్నడూ అపార్హం చేసుకోలేదు. 
“కన్యాశుల్కం” నాటకంలో వేశ్య కనిపించే రంగాలు చెప ఎకోతగ్గంత గొప్ప నీతిస్తోరక మైనవి 
కావని నువ్వు వ్రాసిన వాక్యాలను మాత్రమే నేను విమర్శించాను. ఇలాగ విమర్శిస్తున్నపుడు 
మన భావనాత్మక సాహిత్యంలోని నైతికధర్మాలను వర్యావలోకించాను. 

నైతిక జ్ఞానమన్నది గుణస్వభావాలనుబట్టి కొంతవరకూ తప్పక ఏర్పడుతున్న మాట నిజం. 
అయినా కేవలం వీటిపైననే అది ఏర్పడుతున్నదని నేనెన్నడూ చెప్పలేదు. నైతిక భావాలను 
గురించిన ఆక్షేపణ వ్యక్తుల గుణస్ప్వభావాలనుబట్టి కొంతవరకు కలుగుతున్నదని మాత్రమే 
నీకు నేను వ్రాసిన విషయం. అలాగ వ్రాస్తున్నపుడు సాహిత్య _ సిద్దాంతాలను, తీరులను, 
తీర్పులను దృష్టిలో పెట్టుకొని (ప్రస్తావించాను. నేను - ఉన్న యదార్హమిదీ అని పేర్కొన్నాను. 
సాహిత్యవిమర్శన చరిత్రను పరిశీలిస్తే నేను చెప్పినది నిజమేనని (ధ్రువవరుస్తుంది. ఆధ్యాత్మిక 
నీతిశ్నాస్త్రాలను నువ్వొకసారి పరికించినట్టయితే మనకీ వివాదమే ఉండదు. 

(స్త్రీ వురుష లైంగిక సంబంధాలను వేటికవి ప్రత్యేకించి విశ్లేషించి సమగ్రంగా వర్తీక్రించాలని 
నా అభిమతం. లేబరేటరీల నుంచి కన్వెన్షన్త రంగుదీపాలను తొలగించి (స్త్రీవురువ. శారీరక 
సంబంధాలను చాలా సూక్ష్యాతిసూక్ష్య్మంగా దేనికది విభజించాలని నా కోరిక. శారీరక శాస్త్ర 
సూత్రాలతో చారిత్రక దృష్టితో వీటిని పరిశీలించు; పరీక్షించు. అపుడు వాటికిగల నిజమైన 
మూల్యమెంతో నిరయించడం అలవరచుకో. 


కీర : రాయే లంజా, నువ్వుకూడా పడుదువుగాని. 

బంభ : ఇంకొకటిమాత్రం చెప్పు. ఆ వాకలోకి దిగి ఆయనెందుకే ఆసుళ్ళని వెతికివెతికి 
ముద్రెట్టుకొంటాడు? 

కీర క చాల్లే ఈపాటికి నుచద్వేవళాయినా వొకరంగళణ్ణో తగులుకొని రాత్రి వాణ్ణడుగు చెప్తాడు. నీకేమి 


చీకటి బయంలేదళు? (అని నిష్కంమింతురు, 


ఉషా నాటకమున ద్వితీయాంకము తరవాత ప్రవేశకం. ద్వితీయ: [ప్రవేశించి] వాశేబంబరికా, యేయే 
నువ్వింకా ఈ తోటని అలంకరించకున్నావు. కొమార మహారాజు అనిరుద్దులవారికి మరీ ఇష్టమైన తోటగదలు 
ఇది! 

ప్రథమాంకము: బాణుడు, కుంభాండుడు, రాణీ, ఆఅహ్హాదనుడు ఉషాదులు కూర్చునివుండగా బాణుడు 
తనతవపస్సును వర్షించి దిక్పాలకులను చెప్పమంటూ “ఓరి అగ్నీ, ఈకుంభొండాదులు విన మౌ తపస్సును 
వర్ణింపుము. (నిర్వర్ణించి) ఏమిరా, నీవిట్టు బొగ్గువలె నల్లంబడినాండవు?...ఏమిరా వాయూ, నీవేల |ప్రాయ్యి 
యూందకుంచివి? (అని వాయువును కొట్టనుంకించుచున్నాడు)...మంచిది; చక్కగా వీవుము.' 


శీన్యాశళుల్య_ ల: నూరేళ్ళ నమాలోచనం.. Fa 


జీవితంలో నువ్వు సత్యాన్ని (పేమిస్తున్నావుకదా. సత్యమనే దానిని ఆరాధిస్తున్నావుకదా; 
మరి సెంటిమెంటులో ఉన్న సత్యమును ఎందుచేత అన్వేషించవు? అనుస్యూతంగా 
మనస్సునంటి పెట్టుకున్న భావాలలోని సత్యమును ఎందుకని (గహించవు? మగవాళ్ళ అధికారం 
కింద పెత్తనం కింద బానిసలుగా ఆడవాళ్ళు ఎలా పడిఉంటున్నారో ఎంత (మగ్గిపోతున్నారో 
నే నూహించుకోగలను. నువ్వుమాత్రం ఊహించుకోలేవా? ఊహించిచూడు. నీ చుట్టూ 
కనిపిస్తున్న వైవాహిక జీవితాన్ని వరిగీలించు; అవగాహన చేసుకో. 

బలహీనులైన కురూపులైన దుర్మార్గులైన నిరుపేదలైన భర్తలనుగురించి భార్యలు యేవిధంగా 
తలపోస్తారో కాస్త ఊహించేందుకు ప్రయత్నించు. “అయితే దుష్టులు, కురూపులూ అయిన 
భార్యలు మాత్రంలెరా! అని బహుశా నువ్వు ప్రశ్నించవచ్చును. కొని ఊలు బానిసలు. 
స్వాతంత్ర్య్యమన్న దేమిటో వాళ్ళు ఎరుగరు. భార్యలు తమ భర్తలయందుండగోరు సద్వర్తన, పవిత్రత 
కంఠ ఎక్కువ సద్వర్తన, వవిత్రతలను భార్యల యందు ఉండవలెనని భ్వర్తలు వాంఛిస్తున్నారు. 
ఇదే ప్ర్రలకూా పురుషులకూ ఉండే వ్యత్యాసం. 

మాటవరసకి సద్వర్తనవరులుకాని మగవాళ్ళనందరినీ నువ్వు అసహ్యించుకుంటున్నా వను 
కుందాం. వాళ్ళను నువ్వు ద్వేషిస్తున్నావనే భావించుకుందాం. ఇపుడు నీ స్నేహితులలో ఈ 
గుణవరీక్రకు ఎంతమంది నిలబడతారు? 

స్త్రీ భిన్నురాలు కావడానికి కారణం తాను ఇవ్వగలిగిన దానికంటే అధికంగా పురుషుడు 
తననుంచి వాంఛిస్తున్నాడు కదా అని. అయితే పురుషుడు దుఃఖితుడు కావడానికి హేతువు తాను 
అపేక్షించినంతగా (స్త్రీ తనను వువ్వుల్లో పెట్టి పూజించడం లేదని; నిశ్చలభక్తితో ఆరాధించడం 
లేదని. ఈర్త్య అంక ఏమిటి? భర్త అందగాడు కాడు. రూవురేఖావిలాసాలు లేనివాడు. భార్య 
అతని అందచందాలను మెచ్చుకోలేదు. అందచందాలుగల ఒక _ అవరిచయస్టుని మెచ్చుకోకుండా 
ఉండలేదు. కాని ఆమె అలాగ చేయకూడదు. ఎంత అసాధ్యం! భర్త తెలివితేటలు లేనివాడు. 
అతనికి ఇంగితజ్ఞానం పూజ్యం, అయినాసరే, అతని మేధాసంపత్తిని భార్య (ప్రస్తుతించి తీరాలి. 

ఈ విధంగా తార్కికదృష్టితో దీనిని తరచి తరచి విస్తరించి చూడవచ్చును. 

జపానుదేశంలో “గైషా' అనే నృత్యం చేసే భోగంపడుచులను గురించి నువ్వు చదివేవుంటా 
వనుకుంటాను. ఆః పురుష శారీరక సంబంధాలు ఆదేశంలో అంతపట్టింపుగా లేవు. ఇలాగ 
ఇవి ఒకప్రక్క యథేచ్చగ ఉంటూనే ఉన్నవి. మరొకవంక దానిసరసనే, ఖండిత మైన జాతీయ 
జీవితమూ, భౌతికజీవితానసర వస్తుసంపద పుష్కలంగా వుంటూనేఉన్నాయి. ఇంతకంళకు 
విచిత్రమేమంటే, ఆదేశంలో ఉన్నత రాజకీయ ఆదర్శాలు బోలెడు! 

సెంటిమెంటు ఊసుకేంగాని, (స్త్రీ పురుష శారీరక సంబంధమైన సమస్యలను నేనిలాగ 
వీక్షిస్తాను, విశ్లేషిస్తాను, పరిశీలిస్తాను. సమాజం నిర్ణయించిన నీతిసూత్రాలు మనకు కొన్ని 
ఉన్నాయి. వాటిని గౌరవించడం మనవిధి. అందులో (స్త్రీ వురుష పరస్పర సంబంధాలను 
విధించే ధర్మసూత్రం ఒకటి. ఈ సాంఘిక శాసనాలు మనకెవరోధం _ కలిగిస్తున్నవని, మనలను 
వెనక్కు లాగుతున్నవని మనకు రుజువవుతున్నపుడు తప్ప, వీటి నతిక్రమించడం వొకనేరమే. 
అయితే ఈ సాంఘిక శాసనాలు ధర్మాలు, లోప భూయిస్ట్రంగా ఉన్నవుడు వాటిని మనం 
బాహాటంగా ఎదుర్కొని సంస్కరించవలసి ఉంటుంది. నువ్యోక న్యాయానికి ధర్మానికి, 
సామాజిక నియమానికి లోబడి ఉండవలేనన్నపుడు, దానిని అనుసరిస్తున్న నీకూ వొకహక్కు 
ఉంది. అది ఎంతనరకు అంగీకారయోగ్యమో దానిని సూక్ష్మాతిసూక్ష్మంగా పరిశీలించే నీకు గల 
యో హక్కును ఎవరూ రద్దుచేయరాదు. అది దోషభూయిస్ట మైనదని నువ్వు విశ్వసిస్తున్నవుడు, 
దానిని సంస్కరించే హక్కూ- అధికారమూ నీకు ఉంది. 

నీతి, నైర్మల్య, వవిత్రములనే అనుభవాలను నేను కొనియాడుతున్నాను. అయితే అట్టి 
అనుభవాలకు గల _ నిజస్వరూపమెట్టిది? వీటి నిజతత్వమేమిటి? వీటి పుట్టుకలు, నడత 
యేవిధమైనవి? ఈ పవిత్రత ఎందులో ఇమిడిఉంది? 


కన్యాశుల్య ౨; నూరేళ్ళ వమాలోచనం... 


అందుకోలేని దుస్సాధ్యమైన సామాజిక నీతిసూత్రాలపై (స్త్రీవురుష సంబంధాలు ప్రస్తుతం 
ఆధారపడి ఉన్నవని నా భావం. ఈ సామాజిక నియమాలు నిర్ణయిస్తున్న స్తాయి, ఎవరూ 
చేరుకోలేనంత దుస్సాధ్యమైనదనీ ఎవరికీ అందుబాటులో లేనిదనీ నా నమ్మకం. ఈ 
ఆదర్శాలలో అనేక లోపాలు ఉన్నాయని నేననుకుంటున్నాను. 

మనం యేదయితే నిజమని నమ్ముతున్నామో దానిని ఆ వరమసత్యాన్ని మనం 
నిర్మొహమాటంగా చిత్తశుద్దితో నిష్కర్షగా, పైకి చెప్పవలసిన సమయ మాసన్నవమయింది. 
మనకు మనమే, సత్యంవట్లు విధేయులమై ఉండాలి. మనకు మన అంతరాత్మయే సాక్షి 
నువ్వంటున్నావుకదా అవవిత్రురాలైన వివాహిత స్త్రీవురుషు లిద్దరూ వొక భోగం పడుచు 
వలె సమానంగా ఏవగించుకోతగిన వారని. ఈ రెండు తరగతులనారికి ఉన్న వ్యత్యాసం 
ఏమిటో నువ్వాలోచించి నిర్జారించలేవా? కాస్త దూరం యోచిస్తే అసలు విషయం నీకిశ్ల్టే 
అవగతమవుతుంది. నీ ఆలోచనల కట్టి శక్తి ఉన్నది కనక యీ వ్యత్యాసాలను అవలీలగా 
పోల్చుకోగలుగుతావు. కొంచెం నిశితంగా ఆలోచించి చూడు. వాక్కసంగతి: భోగంవడుచు తన 
వృత్తికి బద్దురాలు, విధేయురాలు, దేనిని చెబుతున్నదో దానిపట్ల ఆమె నిజాయితీగా (ప్రవర్తిస్తోంది. 
నస్‌ విషయాన్ని దాని స్వభావాన్నిబళ్హ విషయబద్దంగా యాచించి మాత్రమే అవల్‌ *కిస్తున్నాను. 

ఇన్ని విషయాలను ఇంత విస్తరించి ఎందుకు వ్రాస్తున్నానంటే నా రెండవనాటకంలో ఈ 
సమస్యను కొద్దిగానైనా చర్చించ దలచుకున్నాను. 

అవును” కామ్హే అనే పాజిటివిస్టుతత్త (వేత్త మానవత్వాన్ని ఒక మతవిశ్వాసంగా విస్త్రృతవరిచాడు. 
మానవత్వ్యమంకేు ఆయన ఏవిధంగా విస్తృతపరిచాడో అదేపద్దతి తు, చ, తప్పకుండా నేను దానిని 
వరిగణించను. వఏమంటావా మత విశ్వాసాలనేవి ఆచరణకు అసాధ్యమైనవి; నిరోధకమైనవి. 
గుదిబండల వంటివి. మానవుని (ప్రేమించడమన్నది అతి సాధారణమైన జీవిత సూత్రం. 
ఇతరులను (పేమించడంవల్ల మానవునికి నిరవధికానందం సిద్దిస్తున్నది. మనం ఒకరికి ఇచ్చే (పమ 
మళ్ళీ మనకు (ప్రేమను కొనితెస్తుంది. ఒకరినొకరు (ప్రేమించుకోవడం ఎంత మహాత్తరమైనదని. 
ఈ భూమిమీదకు స్వర్గం దిగివచ్చినంత! భూలోక స్వర్గమే! 

ఆధునిక పాశ్చాత్య రాజ్యాంగ వ్యవస్త, దాని పరిపాలనా పద్దతి ఒక విచిత్రమైన కలగూరగంప. 
ఇందులో కొద్ది మానవత్వం ఉన్నప్పటికీ మితిలేని స్వార్హవరత్వంతో ఇది కూడుకుని ఉంది. 
ఈ రెండింటిలో ఏది జయిస్తుంది? స్వార్హపరత్వ'మే కాబోలు! 

శ్రీ వేదం వేంకటరాయశాసస్త్రిగారి ఉషా నాటకం గురించేకదూ! ఆ మధ్యనే నేనీనాటకం 


అగస్తికామ్టే: (1798-1857) ప్రాన్సుదేశస్టుడు; పొజిటవిజమనే తత్త్యమునకు ఆచార్యుడు. మొదట 
సెయింటుసైమన్‌ అనే తత్తా(చార్యునికి శిష్యుడిగా ఉంటూ, పిమ్మట ఆయనతో విభేదములురాగా, తనకు 
తానై ప్రత్యేకంగా ఒక నూతన తాత్త్విక సిద్దాంతాన్ని స్టాసించాడు. కార్యకారణ సంబంధములలో కారణముతో 
ప్రమేయం లేకుండా ప్రకృతి యందలి దృశ్యమాన వస్తువుల పరిస్థితులను పరిశీలించి, విశ్లేషించడం ఆయన 
పద్దతి. రసాయనిక, పదార్ధ విజ్ఞాన ఖగోళ గణిత, శాస్త్రాదుల ధర్శ్మసూ్రాలన్నీ సామాజిక శాస్త్ర, నిర్దారణకు 
ఉపకరణములనీ, మానవ సేవయే వాటి పరమావధి అనీ ఆయన దృష్టి బాహ్యజగత్తులోని దృశ్యమాన 
వస్తువుల ధర్మసూత్రాలకు ఆయన అన్వేషణలో ప్రాధాన్యత హెచ్చు. వాటి కారణాలకు (ప్రాధాన్యత లేదు. ఏ 
భావమైనా, బాహ్య సామాజిక జగత్తులలో ఎంతవరకు ఉపయ్యక్తమనే పరీక్షపై, దానివిలువ నిర్జారింసబడుతుంది. 
దృశ్యమాన వస్తుజ్ఞానం వినా, మానవునికి ఇంకొక జ్ఞానం ఉండదు. ఆ వస్తుజ్ఞానమైనా సంపూర్తమైనదికాదు. 
ఇలా పొజిటవిజమును వివరిస్తూ కావే ఆరుభాగాల వేదాంత [గ్రంధాన్ని రచించాడు. అయితే ఈ మతంలోని 
నైతిక ధర్మవిలుప్తతకు అసంత్ఫప్పడై 'మానవ ఆరాధని అనే దానిని తనతత్త్వానికి చేర్చాడు. అదిభాతికశక్తుల 
ఆరాధనకు స్టానే, మానవత్వ ఆరాధన మనేభావాన్ని స్థాపించి తన మతమును విసృతపరిచాడు. అదే 
“రెలిజన్‌ ఆఫ్‌ హ్యామానిటి. పందొమ్మిదవ శతొబ్దంలో పొజిటువిజము ఎంతో వ్రభావముకలిగి, స్ఫూవర్థ్‌ మిల్‌, 
స్పెన్సర్‌, ఫ్రెడరిక్‌ హారిసన్‌ ప్రభృతుల దృష్టిని ఆకర్షించింది. వారు ఇంగ్లాండు వంటి దేశాలలో దీనికి బహళ 
ప్రచారాన్ని కల్పించారు. 


కన్య్యాళుల్య_ అః నూరేళ్ళ నమాలోచనం.. 


చదివాను. నాకు తట్టిన అభిప్రాయాలను నాటక(ప్రతిలో ఆయాచోట్ల |ప్రాసిఉంచాను. శ్రీ 
బె. నారాయణమూర్తి చదువుతామన్నారు; పుస్తకం ఇచ్చాను. అదిఎందుకూ కొరగాని పుస్తకం. 
శ్రీ వేంకటరాయ శాస్త్రిగారు బొత్తిగా పసిపిల్లల మనోభావాలు కలవారని కాని, సహజ 
విలక్షణ భావనాశక్తి లోపించినవారనికాని, నేనెన్నడూ అనుకోలేదు. ఒక అంకం 'ఉషావిరహరి, 
మరొక అంకం “ప్రద్యుమ్న విరహం శెలిచూతామంశు పాతఫక్కీ; తలనొప్పి, చికాకు, అన్నీ 
పాతసం(ప్రదాయాలే! అంతా కన్వెన్షన్ల మయం. తామర ఆకులు, ఎజ్జలు, చం[ద్రకిరణతాపం 
విరహవేదన అన్నీని. లేనివేం శెవు. పాత్రాచిత్యమూలేదు, కదరికాలేదు. పొత్రచిత్రణా 
లేదు.*ోబాణాసురుని మేనల్లునికీ ఉషాధా(త్రేయికీ మధ్య నాటకకర్త నడిపించిన శృంగారఘట్టాలు 
చదవటానికీ అసహ్యమే; వినడానికీ రోతే. వొట్టి అస్తీలంతప్ప మరేమీ కనిపించదు. శాస్త్రి గారు 
'బపూనరీ”నే హాస్యచమత్కారాలనుకుంటున్నారు. 

“కన్యాశుల్కం దాదాపు అయిపోయినౌ్టే. చివరిరంగం అచ్చవుతోంది. త్వరలోనే 
వూార్తినాటకం నీ చేతికొస్తుంది. (శ్రీ నారాయణమూర్తి దీనిని అత్యద్భుత కళారూపమంటున్నారు. 
కాపీలు త్వరత్వరగా చెల్లుబడి అవుతాయని _ పెద్దపెద్ద బుక్సెల్లర్లు జోస్యం చెబుతున్నారు. మిస్టర్‌ 
ఏట్సు నాటకాన్ని కొనియాడుతూ బహుచక్కని పీఠిక వ్రాశాడు. మరి మనం పొగడ్తల మీదనే 
బతుకుతున్నాం కదు! 

ఈ ఏడు నా ఆరోగ్యం సరిగాలేదు. బాగా నీరసించిపోయాను. కాని ఉదకమండలం 
వచ్చాక కాస్త నయం. ఇప్పుడు కులాసాగానే ఉంది. 

నాటకం చివర నువ్వు పంపిన “పదములపట్టిక'లో కాంత భాగం చేరుస్తాను. మీ నాన్నగారికి 
నా వందనాలు. నెల్లూరు నువ్వెపుడు వెళతావు? 
పీయస్‌: మద్రానునుంచొచ్చే మెయిలు నెల్లూరు ఎన్ని గంటలకు చేరుతుందో? 

(ఆంగ్లం నుంచి (శ్రీ, అవనరాల నూర్యారావు అనువాదం) 
«x 3 


* ఉషా నాటకము: ద్వితీయాంకం: (ప్రమదవనములో తామర సెజ్జపై మూర్చితయైవున్న ఉషకు ఆమె 


చెలికత్తెలు తామరాకులతో వీస్తూ ఉంటారు. విరహతాపంలో బాధపడే ఉష! ఏమియిది, నా ముద్దులకూనలందు 
ఈ పువురాసులు! ఈ తేనెసోనలు...ఇదేమి ఇంద్రజాలమా ఓహో కొదుకాదు...ఆహాహా! ఏమియివి! నన్నేచుచున్నవి! 
ఇవి నిక్కముగా పూ ములుకులే, అయ్యో! నా కూనలారా!... 

మూడవ అంకం: అనిరుడ్దుడు; వయస్యా, నేనొకనాడు కలలో నొక జగన్మోహినిని వరించితిని...కలలో 
వరించి మేల్కొని కొనక ఈ యవస్థకు వచ్చినాడను... 

విదూ: అదేదో పిశాచమని నేను మొదటనే చెప్పలేదా. మా వేపావారిపిల్ల మాత్రం మదనపొశంలాగ 
లేదుగాని యమపాశంలాగ ఉండినది. మొత్తానికి పోలికుంది. బళిబళి! కనకనే నీకింత వెత్రిపట్రింది?. ఇంకా? 
ఆ బొబ్బట్టు మడతలను వర్షించవయ్యా,. 
అని; వినుము మిత్తుమూ; 

హృదయజుండాత్మకామినికి నీంఠలు నేర్చుటకున్‌, దడర్ధమౌ మృదుచరణాపతారమున మెచ్చాదవన్‌, 

బరువంపు మంత్రి వేపదిలము సేయు ఉగ్గియయు, బంగరుందాపలు, నీలి మొహ్మలున్నద వసనంబులంగా, 

దయితనాభియు, ముత్తు లారుంజెన్నగున్‌. 

(భావం: దొరయైన మన్మథుడు భార్య అయిన రతీదేవికి ఈతలు నేర్పడానికై యౌవనమనే మంత్రి 
నిర్మించిన దిగుడుబావిలాగ పొక్కిలి ఉంది. అందులో దిగేటప్పుడు మెచ్చుకలిగించడానికై మృదువుగా ఉండేలుట్టు 
కట్టించిన బంగారపు మెట్లువరసవలె వళిత్రయము ఒప్పారుతోంది. ఆ మెట్ల వరసపై పాదాలను ధూళి 
అంటకుండా మెత్తగా ఉండడానికని, దారిగా పరిచిన నల్లమొహమలు పెట్టురేకువలె అ తరుణీమణి నూగారు 
ఒప్పూతోంది.) 

“ బాణాసురిని మేనల్లుడు గంభీరవేది. ఉషాధాత్రేయి కరేణుక. బాణుని సభామంటపమున కరేణుక 
ప్రవేశించి 'నారాయడు కూర్చునే ఈ కుర్చీలోనే వాళ్ళాచ్చేదాకా కూర్చుంటా. ఇదైతే నాకు సరిపోతుంది. 


774 కన్వాకుల్కం: నూరేళ్ళ సమాలోచనం... 


కన్యాశుల్కం: | 
' సమకాలీన సమాజ ప్రభావం | 


గురజాడ సమకాలిక సాంఘిక, 
రాజకీయ, సారస్వత పరిస్తితులు 


మహాకవి గురజాడ 1862లో పుట్టి 1915లో కీర్తిశేషులయ్యారు. ఆ మహావీరుడు 
ఆంధ్రభాషా సారస్వతాలకు చేసిన ఉపకారము అపారము, బహుముఖము. దానిని సంపూర్ణంగా 
తెలుసుకోవాలంటే, అతని కాలములో ఉన్న పరిస్థితులు తెలిసుండాలి, అంటే, నేటికి నూరు 
సంవత్సరాల కిందట మన సంఘము, మన రాజకీయాలు, మనసారస్వతము ఏ విధంగా 
ఉండేవో తెలుసుకోవాలి. నూరు సంవత్సరాల వెనకకు మరలి చూడాలి. 


అలా చూచినప్పుడు అనాటి మన సంఘనిర్మాణము ఇప్పటిలాగానే ఉన్నట్టు కనిపిస్తుంది: 
నాలుగు ముఖ్యజాతులు, నాటి హెచ్చుతగ్గులు, ఆజాతులలో శాఖలు, వాటివాటి ఆధిక్యాలు. 
బహుసంఖ్యాకులు పంచములు, వారిలో గూడా శాఖలు. కాని, కొంచెము. పరిశీలించి చూస్తే, 
నాటికీ నేటికీ ఎంతో న్యత్యాసం కనబడుతుంది. ఆరోజులలో జన్మనల్ల కరిగిన ఆధిక్యాన్ని చాల 
పట్టుదలతో కనబరిచేవారు. కర్మ ననుసరించే ఆయా నర్గాలలో వుడతారనీ, పై వర్జాలవారు 
కింది వర్గాలవారి కంటే అధికులనీ వారి విశ్వాసము. ప్రజల జీవితాలకు ముఖ్యంగా కావలసిన 
పనులు చేసే కమ్మరి, వడ్రంగి, కుమ్మరి మొదలైన జాతులన్నీ తక్కువ జొతులనే వారి 
నమ్మకము. తక్కువ కులమువారు ముట్టుకొన్న వంటకాలు పై కులము వారు తినడానికి 
పనికిరావు: మజ్జిగ చేసి శుద్ది చేస్తేనేగాని మంచి. నీళ్ళయినా పై కులములవారు తాగరు. 
పూటకూళ్లయింటిలో నైనా అన్ని కులాలవారు కలిసి భోజనం చెయ్యడం కలలోనివార్త. అ(గ్రజాతి 
ఇంటికి అతిథిగా వచ్చినవాడు, స్నేహితుడైనా, ఉపకారే అయినా, ఇంటివారంతా భోజనం 
చేసినంతవరకు ఆగనలసిందే. అప్పుడైనా, బయట అరుగుమీద తిని, గోమయముతో ఆచోటు 
శుద్ధిచేసి, మంచినీళ్లు తాగిన చెంబు తొలిచి అక్కడ బోర్లించవలసిందే. తక్కువ కులాల 
వారినింత చుల్కనగా చూడడం ఆ రోజులలో చాల సమంజసంగానే భావించేవారు. 

వీరిని చూచి ఇతర కులాల వారు గూడా ఈలాంటి అహంభావంతోనే ప్రవర్తించేవారు. 
ఆ కులాల శాఖలలో, ఏ శాఖ కాశాకఖే మేమధికులనుని అనుకుంటూ, ఇతర శాఖలవారితో 
కలిసి భోజనాలుగాని, పెళ్ళి సంబంధాలు గాని కూడదని నిషేధించేవారు. ఈ ప్రకారం 
జీవించడమే గొప్ప అనుకొని, హరిజనులు గూడ తమలోని అంతశ్శాఖలను పొత్తు లేకుండ - 
ఒక్కొక్కచోట (ప్రత్యక్ష వైరంతో - వేరుచేసి జీవించేవారు. 
బారిజనులు: 


ఈ హరిజనుల అవస్త ఆ నాటి గ్రామ జీవితంలో చాల దుర్భరంగా ఉండేది. వారు 
అంటరానివారేకాదు; సమీపించరాని వారుగూడా - పై జాతుల వారికి అల్లంత దూరాన 
ఉండవలసినవారే. అ(గ్రజాతి వీథులలో వీరు అడుగు పెట్టకూడదు. మండుతున్న ఎండలోనైనా, 


తీన్యాళుల్భ ౦: నూరేళ్ళ నమాలోచనతతతలాల.. 777 ౧ 


కుండపోత వరములోనెనా, కదు వా బుతోశాన్సి గొడుగుతోగాని నడుస్తూ కనబడకూడదు. 
చె యు న దో క 

చెప్పూదెబ్బలు, బండబూతులు, తపిించుకోనాలం టు. అగ్రజాతులు చెప్పిన పనులన్నీ - ఎంత 

నీచముయినవయినా చేయాలి; లేకపోతే, కుంటలోని నీళ్ళు తీసుకోనియ్యరు; కూలికి పిలవరు. 

పైకులాల వారిచ్చిన చాలీ చాలని రూలిత్‌ అడ్డనూలిన తిండి తింటూ వీరు కాలం 


వెళ్ళబుచ్చుకోవాలి. 
విద్య, వృత్తులు: 


ఆ రోజులలో అక్షర జ్ఞానమున్నవారు నూటికిద్దరో ముగ్గురో మాత్రముండేవారు. పనులన్నీ 
కులవృత్తులన్నారు. కుమ్మరి కొడుకు కుమ్మరే; మంగలి కొడుకు మంగలే - వాడెంత తెలివైన 
వాడైనా, ఎటువంటి మేధశ్శక్తి కలవాడైనా అంతే. కాబట్టి ఇంక అక్షరాల గొడవ ఎందుకన్నారు. 
పజాసామాన్యం అజ్ఞానంలో ఈదులాడుతుండేది. వీరి అజ్ఞానం అగ్రజాతులవారికి ఆవశ్యకం. 
ఎందుచేతనంటే తమ ఆధిక్యం వీళ్ళ అజ్ఞానం మీదనే ఆధారపడి ఉంటుంది. అజ్ఞానంతో 
అన్ని మూఢనమ్మకాలూ కలుగుతాయి; శకునాలు, కలల ఫలితాలు, శాంతులు, చేతబడులు 
మొదలైనమ్మి [గ్రహణాలలో పాము సూర్యచంద్రులను మింగివేస్తుంది; రోగాలు, కలరా మశూచి 
లాంటివి పోవాలంటే మందులు వనికిరావు. దేవుళ్ళకు (మొక్కుకోవాలి. (గ్రామదేవతలకు కోళ్ళూ 
గొట్టెాలూ బలి ఇవ్వాలి. సముద్ర ప్రయాణం చేసినవారు కులభ్రమ్రులవుతారు. నాలుక కాల్చుకొని 
(ప్రాయశ్చిత్తం చేసుకుంటేనే గాని కులములో చేర్చరు. 


ఆడువారి దురవస్తలుః 


నూరు సంవత్సరాల (క్రితం మన సంఘములో (స్త్రీల పరిస్థితులు మరింత దుస్సహాంగా 
ఉండేవి. (స్త్రీలకు అటువంటి నిరాదరణ చూపిన మన సంఘానికి నాగరికత అంటూ 
ఏమైనా ఉందా అని సందేహించనలసి వస్తుంది. పుట్టినది మొదలు గిట్టినంత వరకు వారిది 
పరతంత్ర జీవనమే. ఎప్పుడో ఏవో పరిస్థితులలో తప్ప వారికి ఆస్తిపాస్తుల అర్హత లేదు. 
వారిబుద్ది ప్రళయానికి సమానం. కేవలం బిడ్డలను కనే యంత్రాలలాగ వారు కామవిలాసాలకు 
పనికివచ్చేవారు. విద్యనేర్పితే వారు (ప్రేమలేఖలు వ్రాసి కులభ్రష్టులవుతారనే వారి ఆలోచన. 

కన్యాదానం అన్నపేరుతో ఆ రోజులలో చిన్న పిల్లలకే పెళ్ళిళ్ళు చేసేవారు. పురిటి 
కందులకు, పొత్తిట బిడ్డలకు మెడలో మంగళసూత్రము కనబడుతుండేది. ఏడేళ్ళ పిల్లవాడికి 
నాలుగేళ్ల పిల్లను చేసేవారు. దురదృష్టవశాత్తు ఆ పెళ్లికొడుకు మరణిస్తే ఆ పిల్ల తన 
జీవితాంతం వరకు విధవగానే ఉండాలి. బానిసలాగ ఇంటి చాకిరీ అంతా చేస్తుండాలి. తిరిగి 
పెళ్లి చేసుకోకూడదు. అలాకాక, ఆ పిల్లే చచ్చిపోతే ఆ పిల్లవాడు మళ్లా - మళ్ళా పెళ్లి 
చేసుకోవచ్చు. విధవ కాగానే నుదుటి బొట్టు, చేతిగాజులు, మెడలో మంగళసూత్రము - అన్నీ 
తీసివేస్తారు. అగ్రజాతి వారు మరొక్క అడుగు ఎక్కువగాపోయి, ఆమె జుట్టు మొదలంట 
గొరిగించివేస్తారు, “ధర్మబద్దంగాను”, నిర్జాక్తిణ్యంగాను. 
విధవ అన్నది శుభకార్యాలలోనూ 'పెండ్రివందిళ్లలోనూ, నలుగురితో కలిసి కనబడరాదు. 
విధవ ఎదురుగా రావడం మహా దుశ్శకునం. అలా వచ్చిన దానిని ఊరందరు తిడతారు. అరవై 
ఏళ్లు దాటిన వృద్దుగూడ, నాలుగో పెళ్లో అయిదో సెళ్ళో చేసుకోడానికి వారి ధర్మశాస్త్రం 
ఆంగికరిస్తుంది కాని, బాల వితంతువయినా మళ్ళీ పెళ్లి తలపెట్ట కూడదు. ఈ ముసలి 
సెళ్లీకొడుకులకు పిల్లలను చూస్తూ, చూస్తూ ఎవరివ్వటానికి అంగీకరిస్తారు? కాబట్టి వీరు 
ధనమిచ్చి _పెళ్లికూతుళ్లను కొనేవారు. ధనాశకు పాల్పడి ఆ తల్లిదండ్రులు గూడా చిన్నపిల్లల 
జీవితాలను నాశనం చేసేవారు. గ 

బొట్టు చెరిపినేసి తలగొరిగించిన మాత్రాన, శరీర వాంఛలు అంతరించిపోతాయా? సృష్టి 
ధర్మం అదృశ్యమవుతుందా? ఈ వితంతులకు దొంగ చాటు శృంగారం ఆవశ్యకమవుతుంది; 


తమ నూరేళ్ళ సమాలోచనం... 


దాని ఫలితంగా అక్కరలేని సంతానం కలుగుతుంది. సంఘసూత్రాలు ఒప్యతాయా? వాళ్లని, 
వాళ్ల బంధువరాల నందరినీ వెలిచేస్తాయి. (బతుకు బజారున పడుతుంది. కాబట్ట ఆ సంతానాన్ని 
సజీవంగా ఏదారిపొంతనో, నిర్జీవంగా ఏ పెంటకువ్పనో, విడిచిపెల్టక తప్పదు. 


ఇంత నికృష్ణపు (బ్రతుకు బ్రతకడానికి ఇష్టం లేక్క కొందరు భర్త కాష్టం మీద పడి 
దగ్రమయేవారు; సహగమనం చట్టవిరుద్దమని (బ్రిటిషు పాలకులు శాసించినా, ఈ సాహసానికి 
ఒడిగ్టువారు. అర్హాంగి అన్న పేరున ఆదరించవలసిన ఆడుదానిని ఇంత దుర\రమయిన 


(an) 
అవస్థల పాలు చేసిన సంఘానికి హృడయమూ మానవతా ఉందని అనగలమా! 
రాజకీయాలు: 


నూరు సంవత్సరాల కింద, బ్రిటిషువారి పరిపాలనను తుదముట్టించడానికి జరిపిన భారత 
స్వాతంత్ర్య యుద్దము అపజయము పాలయింది. గెలిచినా, (బ్రిటిషువారు మెలకువ మానలేదు. 
ఈ దేశాన్నీ పరిపాలననూ బ్రిటిషు రాణీకి అప్పగించివేశారు. సీమరాణీ ఆనాటినుంచి 
“ఎం (పెసి ఆఫి ఇండియా” అయింది; తన వరిపాలనా సూత్రాలను (పకటించింద. 
ప్రజలకు శాంతి, ధైర్యము, సంతృప్తి - బహు కాలమునుండి ఎరగని ఇటువంటి భావాలు -- 
కఠిగాయి. బ్రిటిషువారు గూడ (తను స్వవయోజనాలను మరచిపోకుండా) చాలినంత వరకు 
ప్రజాశ్రేమముకోసం పాటుపడేవారు. వారు వీరు అనకుండా అందరిని సమబుద్దిని చూచేవారు. 
(పజలయందు పాలకులకు, పాలకులయందు ప్రజలకు నమ్మకము కలిగింది. 


ఈ స్థితిని చూచి సంతోషించని వారు కొందరు దేశభక్తిపూరితులుండేవారు. పై 
మెరుగులతో తృప్తి పొందక, లోపలి. సత్యాన్ని గుర్తించేవారు. బ్రిటిషు (ప్రభుత్వములో 
భారతీయ పరిశ్రమలు మాయమయినాయనీ, చేతివృత్తులు అంతరించి పోయాయనీ, వ్యాపారం 
పరహస్తాలకు జారిపోయిందనీ, దేశ ఐశ్వర్యం కంటికి కనబడకుండానే సీమకు సాగిపోతూందనీ 
ఆ విద్యాధికులు (గ్రహించారు. చాలమంది యూరోపియనులుగూడ వీరి అభిప్రాయాలను 
ఆమోదించారు. భారతజాతీయ కాంగెసు పేరున మహాసభలు జరిపి ఇతోధిక సౌకర్యాలను, 
అధికారాలను, ప్రజలకు సంపాదించి పెట్టవారు. 

ఈ మితవాద మందగమనం మనలో కొందరు తీవ్రవాదులకు సరిపడలేదు. “స్వరాజ్యం 
నా జన్మహక్కు; దానిని సంపాదించి తీర్హాను” అన్న సూత్రంతో వ్యవహరించారు. బెంగాలు 
విభజనతో వందేమాతరం” అందోళన ప్రారంభమయింది. స్వదేశీ అన్న “పేరున ఈ 
ఆందోళన |(పజాసామాన్యములో ప్రాకిపోయింది. తెల్లవాడు ఎంత  బలప్రయోగము చేసినా, 
ఎన్ని ఉపాయాలు ఆలోచించినా లాభము లేకపోయింది. (పజలు ఎటువంటి త్యాగానికయినా 
సిద్దముయారు. పాలకుల నిర్బంధ విధానం ఎక్కువయినకొద్దీ, ఆందోళన అంతర్వాహినిగా ప్రజల 
నందరిని మేలుకొల్పుతుండేది. అదే “హోంరూల్‌” సంచలనంగా మారింది. భారత రాజకీయ 
రంగం మీద pm pe కనబడి, తన సత్యాహింస సూత్రాలతో భారతీయులకు సంపూర్ణ 
స్వాతంత్ర్యం అందజెయడానికి దారి ఏర్పడ్డది. 


సొర స్వృతవము; 


ఒక శతాబ్ది కింద ఆంధ్ర సారస్వతము క్షీణదశలో ఉన్నదని మన మంగీకరించక తప్పదు. 
అక్కడక్కడ కొంచెము వెలుగు రేఖలు కనబడినా మొత్తముమీద చీకటిగానే ఉందని 
ఒప్పుకోవాలి. ఆంధ్ర సారస్వతానికి అమోఘమయిన కీర్తిని సంపాదించి పెట్టిన మహామహులు, 
పండిత |(ప్రకాండులు, కవివతంసులు అప్పటికి చాలకాలము పూర్వమే అస్తమించిపోయారు. 
వారిని వరవడిగా పెట్టుకొని సలతితమయిన భాషలో, చక్కని భావాలతో, హృదయాల 
ను[రూతలూగించ గలిగిన మధ్యయుగ కవీశ్వరులు అప్పటికే గతించిపోయారు. _ రసపుష్టిగల 


తన్వాళుల్య్క ° నూరేళ్ళ నమాలోచనం.. 779 


కావ్యాలు వ్రాయగలిగి పండితులకు కవులకు పట్టుగొమ్మల లాగుండిన సంస్థానాధీశులు అంతరించి 
పోయారు. రసవంతమయిన కావ్యరచన చేయమని ప్రోత్సహించ గలిగిన పండిత (ప్రభువులు 
అదృశ్యమయాారు. 

అసభ్య వినోదాలకు, నీచ వాంఛలకు మొగ్గు చూసే ధనికులు కవి పోషకులయారు. 
కావ్యగుణాలతో పనిలేక, ఇన్ని వర్ణనలు, ఇన్నినృత్తాలు, ఇన్ని అలంకారాలు ఉండాలని 
శాసించే విమర్శకులు ఆచార్యులయారు. ఇంకేముంది! పాండిత్యం క్రీణించింది. ఊహాచాతురి 
శూన్యమయింది. అర్హ గౌరవము మీద దృష్టేలేదు. గుడ్డి అనుకరణలు; అసంబద్దమయిన 
కథావస్తువులు; తారుమారు చేసిన పూర్వ కవి వర్ణనలు, అర్హంలేని చేంతాడు సమాసాలు; 
ఇలాంటివన్నీ కవిత్వం కింద చెలామణి అవుతున్నాయి. కావ్యరచన అన్నది (ఫ్యాక్షరీ వర్కు) 
యంత్ర నిర్మాణ పద్దతిని సాగుతూంది. 

కవులు లేరని కాదు; కావ్యాలు పుట్టలేదని కాదు; వారిలో కవి ప్రతిభ కాని, వీటిలో కావ్య 
ప్రయోజనాలు గాని లేవనే విచారించాలి. వచ్చి శృంగారము, అసభ్యవర్లనలు, బూతు పురాణాలు 
ఎంత ఎక్కువగా ఉంటే అంత అధికంగా ఆదరించే ధనికులున్నారు; వారి భోగకాంతలున్నారు. 
తప్పో. ఒప్పో బడబడమని వాగడమే నేర్పుగా భావించే ప్రజలున్నారు. మాటల గారడీతో 
గర్భ కవిత్వము, బంధ కవిత్వము చెప్పితే దుశ్శాలువలు కప్పే అధిపతులున్నారు. ఈ విధంగా 
సారస్వతము హీనస్టితికి వచ్చింది. 

(బిటిషు వారి సాంగత్యము వల్లా, ఇంగ్లీషు వాబ్మయ వరిచయమువల్టా, (ప్రజల అభిప్రాయాలు 
మారుతున్నాయి. కొత్త భావాలు పుడుతున్నాయి. సారస్వత సేవకు ఎన్నెన్నో ఊహలు పొడ 
చూపుతున్నాయి. సాహిత్యం ప్రజలసాత్తు కావాలన్న సంకల్పం బలమవుతూ ఉంది. భాషనూ 
భావాన్నీ నిర్దాక్షిణ్యంగా పరిష్కరించకపోతే మన సాహిత్యానికి మోక్షం లేదని నిర్ణయం 
కలిగింది. ప్రతికూల వాదనలు అనేకం వస్తాయని మనవారికి తెలియకపోలేదు. ఎటువంటి 
ఇబ్బందికయినా సిద్దపడి వాజ్ముయాన్నుద్దరించాలని కొందరు ఉదారభావుకులు, భాషా “సేవకులు 
బయలుదేరారు. సారస్వతాన్ని కొత్తపుంతలలో నడిపి ప్రజా మన్ననలను పొందుతూ ఉన్నారు. 
వారిలో గట్టిగా చెప్పుకోగలవాడు మహాకవి గురజాడ. 


(గురజాడ శతవార్థిక సంచిక, 1962) 


CD) కన్వాళు ల అ మూ రేళ్ళ నమాలోచొనం... 


కన్యాశు 


సామాజిక, సాహిత్య నేపథ్యం 


శ సెట్టి ఈశ్వరరావు 


కన్యాశుల్కం ఆధునిక భాషా సాహిత్యాల అపూర్వ సృష్టి అది ఆది కావ్యం కూడా. 

ప్రజ లెరగని సంస్క తంలో కావ్యాలు రాయడం, చదవడం 11న శతాబ్దం వరకూ 
అలవాలు ఉండెది. ఆ అలవాటును వదిలి రాసిన మొట్టమొదటి తెలుగు మహాకావ్యం, ఆంధ్ర 
నువోభారతం. అంచేత వూర్వభాషా సాహిత్యాల విషయంలో, అది అపూర్వ సృష్టి ఆ 
వారవడిలో, చిన్న చిన్న మార్పులో, భాషా సాహిత్యాలు ఎనిమిది శతాబ్దాలు సాగిపోయాయి. 

పందొమ్మిదో శతాబ్దం చినర్లో, అంతకు ముందరి తీరు తెన్నుర్ని పూర్తిగా ఒదిలిపెట్టి 
రాసిన మహాకావ్యం, కన్యాశుల్కం; కొత్త భాషా సాహిత్యాలకు వారవడి అయిన ఆదికావ్యం. 

పుక్కిటి వురాణ గాథల ఇతివృత్తాలు, పండితులకే కొరకరాని కొయ్యగా ఉన్న భాషా శైలి, 
ఉచితానుచితాల్ని పట్టించుకోని సందిధానం. అవాస్తవాలు, అహేతుకాలు యధార్థ జీవితానికి 
పొసగనివి; కాబట్టి వాటిని పూర్తిగా వదిలిపెట్టి, యథార్త జీవిత ఇతివృత్తంతోనూ, సహజం, 
సులభం అయిన వాడుక భాషతోనూ, ప్రగతి చింతనతోనూ - విలువైన సాహిత్య వవమాణాల్ని 
జతచేసి రాసిన కన్యాశుల్కం, కొత్త భామా సాటాత్యాలకు నాంది అయ్యింది. ఆ విధంగా 
అది ఆధునిక యుగానికి ఆది కావ్యమయ్యింది. 

తాలి దశకు - వరిమిత శిస్టజన (శవ్యకావ్యమైన ఆంధ్ర మహాభారతం ప్రతినిధి అయినట్టుగా నే, 
ఇప్పటివరకూ సాగుతూన్న రెండో దశకు - అంటే ఆధునిక భాషా సాహిత్యాల దశకు 
(ప్రతినిధి, విశాల ప్రజానీకానికి అందుబాటులో ఉన్న దృశ్యకావ్యం, కన్యాశుల్కం, 

అన్నిటికం కు ముఖ్యంగా, అది సామాజిక, సాహిత్య ప్రయోజనాల మేలు కలయిక. 


శతాయుప్వు:; 


కన్యాశుల్కం మొట్టమొదటి ప్రదర్శన 1982 ఆగష్టు 13న, విజయనగరంలో జరిగింది. 
రాసిందెప్పుడో స్పష్టంగా తెలియదు. కాని తొలిిపదర్శనకు ఐదేళ్ల ముందర రాయడం 
జరిగిందనుకోవడానికి అవకాశం ఉంది! నాటక కర్త గురజాడ వెంకట అప్పారావు వయస్ప్సప్పటికి 
మువ్పయ్యేళ్లు. దీనికి ముందర, ఆయన తెలుగులో చెప్పుకోదగ్గదేదీ రాసినట్టు లేదు. తాలి 
(ప్రదర్శన నాందీ పస్తాననలో, ఆయన ఇంగ్రీషు కవిత్వ వఠనాస్తక్తిని గురించీ, ఇంగ్లీషు రచనా 
వ్యాసంగాన్ని గతం మాతం చెప్పబడింది. 

ఈ నాటకం మొదటి ప్రచురణ 1897లోనూ, రెండోది 1909 లోనూ జరిగాయి. మొదటి 
ముద్రణకు చాలా దిద్దుబాట్లు, పెద్ద మార్పులు, కూర్చులు చేశాక రెండోది నెలువడింది. తొలి 
ప్రదర్శనకు, తాలి ముద్రణకు మధ్యకాలంలో, దాని రచనకు ఉత్తేజన కలిగించిన విజయనగరం 
మహారాజు ఆనంద గజవతికి (1850-1897) అంకిత సమర్పణ జరిగింది. 

సునారత శతాబ్రకాలంలో, కన్యాశుల్కం ముద్రణలు ఎన్నోసార్లు జక యి. ప్రదర్శనలు 
వేలసార్లు జరిగాయి. తొలి ప్రదర్శన జరిగిన 1892 నుండి ఇప్పటి వరకూ అది మరుగున 


l చవ్నా కన్యాశుల్కం కృతి సమర్పణ, 


తన్వాళుల్క ౨: నూరేళ్ళ నమాలోచనం.. 


పడడంగాని, చమరువున వడడం గాని జరగలేదు. కన్యాశుల్కం ఇంత కాలమూ సజీవంగా 
నిల్చిఉంది.2 భారత, భాగవతాల వంటి పూర్వకాలపు నుహాకావ్యాలు తప్ప, ఏ కావ్యమూ 
యిటువంటి గౌరవం పొందలేదు. 

కన్యాశుల్కానికున్న ఇంకో గొప్పదనం, దాని వండిత పాముర జనరంజకత్వం. (వ్రతివొక్క 
పాత్ర దాని తరహాకు ఒక (ప్రతీక. మాటలు వేనున వద్యాల్లాగా నానుడులు, సూక్తులూ 
అయాయి. ఇతివృత్తం తెలుగు దేశంలోని ఒక కొద్ది ప్రాంతానికీ, తెలుగు (పజలలోని ఒక 
చిన్న విభాగానికీ చెందినదే అయినా, అది సార్వజనీనం అయ్యింది. విషయం నూరేళ్ల 
క్రితవుదే అయినా సార్వకారీనం అయ్యింది. ఏ కొద్దిమందికో, ఏ కాలానికో చెందినదైనప్పటికీ, 
దాని హేతుబద్దం, నైతికం, మానవతా వూరితం అయిన (ప్రగతి భావాలూ, మనోహర శిల్పం 
ఇందుకు కారణం. 

నాటక కధలో ఎక్కువ భాగం జరిగిన చోట్లు, విజయనగరానికి చేరువుగాఉన్న అగ్రహారాలు. 
కాలం సునూరుగా ఒక శతాబ్రం (రైతం. అ కాలంలోని తెలుగు దేశవు స్రితిగతులకు కన్యాశుల్కం 
(ప్రతిబింబం. మూటలు అచ్చనుయిన తెలుగు నుడికారాలకు (ప్రతిధ్వనులు. 

“పనికిమాలిన రెండు బావన కుటుంబాల ఉదంతము వర్షించి సార్వజనీనతను, తత్కాలిన 
సమస్యలు రెండు మూడింటిని ప్రతిపాదించి సార్వకాలీనతను, మారుమూల కళింగ దేశములోని 
కుగ్రామములను చిత్రించి. సార్వదేశీయతను సంతరించుకొనిన కన్యాశుల్మ నాటకము ఈ 
విషయమున ఒంటరి - వేకున జామున వేగుజుక్క వలో అని సర్రేశాయి తిరుమలరావు 
“కన్యాశుల్మ నాటకళ” అన్న (గ్రంథంలో, ఈ విషయాన్నే చేరు మాటల్లో చెప్పారు. 

పసితనంలో ఉన్న కన్నకూతుళ్లను, కాటికి కాళ్లు చాచుకొని ఉన్న ముసలివాళ్తతో పెళ్లికి 
అమ్ముకునే దారుణ బుద్దులు (ప్రబలంగా ఉన్న పరిస్తితులు అప్పటిని. ఇప్పటి వరశుల్కాల దారుణ 
పర్యవసానాలకు తీసిపోనివి అప్పటి కనా శుల్కాల దారుణ పరిస్థితులు. పరనుమూర్చత్యం, ధనాశ 
కరడు కట్టిఉన్న ఒక అ[గ్రహారీకుడు (అన్నిహాత్రావధాన్హు), దాదాపు ఎనభై ఏళ్ల తాతవయస్సున్న 
ఇంకో అగ్రహారీకుడితో (లుబ్బానధాన్లు) పెల్లికి తన వసిబిడ్డను (సుబ్బి) అమ్ముకోడానికి 
బేరం కుదుర్చుకుంటాడు. దీనిడి ముందర పెద్ద కూతురికి (బుచ్చెనమ్ము) ఇటువంటి పెన్లేచేసి 
విధవను చేశాడు. అయినా బుద్ది రాదు. పిల్ల తల్లికి (వెంకమ్మ) ఈ పెళ్లి ఎంతమాత్రమూ 
ఇష్టం లేదు. తండ్రి తాంబూలం ఇచ్చేశాను తన్నుక చావండని మొండికెత్తుతాడు. తల్లి 
నూతిలో దూకినా పెళ్లి సన్నాహాలు ఆగలేదు. 7. దురనస్త్ర తప్పించడానికి పిల్ల మేనమామ 
కరటుకశాస్తి,) పూనుకొని, చితమెన పథకం స పెళి తపిిసాడు. పెళి నవహారనుంతా 
3 ఫి స నాలా ష్‌ 

ఇంకోపక్క, ఒక దగాకోరు (గిరీశం) మాయ మాటలు నమ్మిన మొదటి కూతురు 
(బుచ్చమ్మ); విధవా వివాహం చేసుకోడానికి వాడితో లేచిపోతుంది. మొత్తం మీద కథ 
కొందరికి అడ్డం తిరిగినా, సుఖాంతం అవుతుంది. నాటకంలో కనా, శుల్కు వివాహం (ప్రధాన 
విషయమైతే, విధవా వివాహ సమస్య అంతర్నాటకం; అంతర్లీనంగా వేశ్యా సమస్య, 

నిడుదవోలు వెంకటరావు మాటల్లో చెప్పాలల టు. -- “కన్యాశుల్క నాటకము కేవలము 


య్‌ కన్యాశుల్కాన్ని మొట్టమొదట ప్రదర్శించిన జగన్నాధ విలాసినీ నాలుక సమాజం, దాన్ని ఎన్నిసార్లు 
ప్రదర్శించిందో తెలియదు. కొని గురజాడ 1908 సెప్టెంబరు 26న, ఆనంద గజపతి దత్త తమ్ముడు విజయరామ 
గజపతికి రాసిన ఉత్తరాన్ని బట్టు, ఆ సమాజం ఆ తేడీకి దరిడాపుల్లో (పదర్శించినట్టు, విజయరామ గజపతి 
నాటకకర్తను ఆహ్వానించినట్లు, ఆయన పనుల ఒత్తిడివల్ల చెళ్లలేకపోయినటూ తెలుస్తుంది. 
కన్యాశుల్కాన్ని “వందసార్లకు పైగా తెలుగు దేశం నానా ప్రాంతాల్తోనూ...నేను (ప్రదర్శించాను” అని 
అబ్బూరి రామకృష్ణారావు (1896-1979) డకిణ ఢిల్లీ గురజాడ స్మారక సంచికలో రాశారు, డాన్ని 
వందనార్హకు పైగా పదర్శించినట్లు స్థానం నరసింహారావు కూడా తెలిపారు. నటరాజ కళాసమితి (_కికాకుళం) 
పాతికేళ్లలో 350 సార్లకు పైగా ప్రదర్శించినట్టు దాని రజతోత్సవ సంచిక (1980)లో ప్రకటించింది. 


కన్వాశుల్క అః నూరేళ్ళ నమాలోచనం... 


నాటకమే కాదు. అడి ఈనాటి తెలుగు వారి రాజకేయ, సాంఘిక, నాబాత్య జీవనమునకు 
అద్దము వంటిది. సంఘములో కరడు గట్టిన దోషములనే కాక, ప్రాచ్య, పాశ్చాత్య నాగరికతా 
సంఘర్షణలో సంఘ పరిస్థితులు, చరిత్ర చక్కగా నిరూపించే ఒక విజ్ఞాన కోశము వంటిది, 
ఇది జీవద్భాషలో రచింవబడుట. ఇందులో అర్హములేని పదాలకు, అవగాహన కాని భావాలకు 
చోట్‌ లేదు. ప్రతివదము, ఒక చరిత్రతో, ఒక అర్హముతో తాణికిసలాడుచుండును.”3 

అప్పటి జీవితంలో రకరకాల వికృతాలు, దుర్హనత్యాన్ని ప్రతిఘటించే సజ్జనత్వం కథా 
గమనంలో అడుగడుగునా ఎదురవుతాయి. చిత్రాతి చిత్రమైన సన్నివెశాలు, ఎన్నో తరహాల 
పాత్రలు ఆదినుండి అంతం వరకూ కళ్లకు కట్టునట్టు కనిపిస్తాయి. పాతల పోలికలున్న వాళ్చు, 
బుద్దిలో, నడతలో, - మనం స్వయంగా ఎరిగున్న వాళ్లకు వూర్వికులేమో అనిపిస్తారు. 
అంటరానితనాన్ని మించిన హిందూ సమాజ కఠిన శిక్షకు గురి అయిన _ వేశ్వావృత్తిలోని 
పాత్ర (మధురవాణి) చిత్రణ అక్షరాలా సాటిలేనిది నాటకకర్తనే సమ్మోహితుణ్ని చేసింది. 
సహజ సజీవ భాషలో అమాయకత్వం, చమత్కారం, అజ్ఞానం, మొరటుతనం, దగాకోరుతనం, 
సెంకెతనం, సౌజన్యం, పరోసకారబుద్దినంటి ఎన్నో చూరుమోగుతూ ఉంటాయి. నాటకం 
ముగిసే సరికి, వరమాద్భు తమైన ఇంద్రజాలం ముగిసినట్టునిపిస్తుంది. మనసుతో మానవత్వం 
మొలక లెత్తుతుంది. 


భాషా సాహిత్యాలు, సమాజం: 


నాటక కర్త ఉద్దేశించింది భాషా సాహిత్యాల ఆధునికేకరణ, విప్షవీకరణే కాదు; సాహిత్యం 
సాధనంగా సమాజ _ ఆధునికీకరణ, వివ్లనీకరణ కూడా. ఇందుకు స్పష్టమైన అవగాహనతోనూ, 
గట్టి దీక్రతోనూ, ఆయన మొదలు పెట్టిన ఉద్యమానికి కన్యాశుల్కం నాందీ వాచకం. 

సాంఘికానుబంధంలేని భాషా సాహిత్యాలు, వునాదులులేని గాలి మేడలు, వాటి అంత 
స్పంబంధాన్ని, అనుబంధాన్ని నిరూపించడానికి గురజాడ సృష్టించిన అమర కావ్యం, మనోహర 
శిల్పం కన్యాశుల్బ_ం. 

సకల విషయాల్లాగానే భాష, సాహిత్యం సమాజ సృష్టి, సమాజం నుండి భాషా సాహిత్యాన్ని 
వేరుచేయడం, వాటి అంతస్ఫంబంధాన్ని భగ్నం చేయడమే. ఈ అక్రమం ఆదికాలం నుండి 
ఇప్పటి వరకు అనేక విధాల సాగిపోతూనే ఉంది. ఈ అవరాధాన్ని తప్పనిసరిగా నిషేధించ 
వలసిన అవసరాన్ని స్పష్టమైన అవగాహనతో నిరూపించడమూ, అందుకు మార్షదర్శకంగా 
కావ్యాన్ని రాసి చూపడమూ గురజాడ పూనుకునే వరకు ఎవ్వరూ చెయ్యలేదు. 

ఈ సందర్భంగా గురజాడ 1911 జనవరి 12న డైరీలో రాసిందాన్ని గమనించాలి: 
“వీరేశలింగం వండితులు నిశ్చయముగా మహాపురుషుడు, సాహిత్యములో ఒక శాఖ చేసి, 
సంఘములో పురోభివృద్ది పంథా లేవదీసినవాడు.” దీనినిబట్టి బుర్రా శేషగిరి రావు “సాహిత్య 


క మద్రాసు తలుగు మహాజన సభ ఆరవ వార్తిక సంచిక, 1901 మార్చి. 

4 “కిష్టమైన సాంఘిక పరిస్టితులున్న ఆధునిక జీవితాన్ని నాటక క్తక్తలు పట్టించుకోవడం లేదు" అన్నది 
కన్యాశుల్కం రెండో కూర్పు పీరికలో ఆయన చేసిన ఫిర్యాదు. దీనికి విపురీకరణ ఆనంద గజపతి దత్తత 
తమ్ముడు విజయరామ గజపతికి ఆయన 1908 సెప్టెంబరు 28న రాసిన ఉత్తరంలో ఇలా ఉందె. “పుష్కలమైన 
అనంతమైన సంఘటనలతో నిండి ఉన్న ఎంతో గాంభీర్యమూ వైదిభ్యమనా గల న్‌్‌ జీవితాన్ని వీక్షైంచక 
(పపంచ (ప్రసిద్ది కెక్కిన (పొచినకాల్చనిక కథలనుంచి రచయితలు ఎందుకు ఇతివృత్తాలు స్వికరిస్తారో అర్హంకాక 
నాకు ఆశ్చర్యం వేసింది. ఈ కారణాల వల్ల నేను వాస్తవ జీవితం నుంచి సమకాలీన ఇతివృత్తాన్ని స్వీకరించి 
దానిని తెలుగున వాడుక భాషలో నాటకంగా రూపొందించాను" 

భాషాసాహిత్యాల వల్ల మేలు జరగడం లేదనీ, వాటిని నాగరికతా సాధనాలుగా చెయ్యాలనీ గురజాడ 
పదేపడే నొక్కి చెప్పారు. చూ. కన్యాశుల్కం రెండు కూర్చుల కీదికలు, “అసమ్మతి వత్రం”. 


౮ 
{x 


రచనతో సాంఘిక సేవ చేయడమనేది, అప్పారావు గారికి వీఠేశరింగం గారి రచనల వల్ల 
స్తురించి ఉంటుంది” అని, “శ్రీ, గురజాడ అప్పారావు గారి డైరీలు” అన్న పెద్ద వ్యాసంలో 
వ్యాఖ్యానించారు. అయితే వీరేశలింగం - సాహిత్యాన్ని సంఘ సంస్కరణోద్యమం ప్రచారానికి, 
ఆందోళనకూ సాధనంగా ఉపయోగ పెట్టగా; గురజాడ దానికి అపూర్వమైన కావ్యశిల్పాన్ని 
కూడా అమర్శారు. ఇదే కాదు. ఆయనకది “ఎవరిని సంతోష పెట్టడానికైనా వదులుకోలేని 
పజా ఉద్యమం” కూడా. 

భాషా సాహిత్యాల సాంఘికానుబంధాన్ని కన్యాశుల్కం ఎలా చూపిందో తెలుసుకోవడానికి, 
దాని రచనకు పూర్వ రంగాన్ని గురించి తెలుసుకోవలసి ఉంటుంది. 


నరమాంస బ|కయం: 


కసాయి వాడు “ఎక్కడో పుట్టిన పశుమాంసము విక్రయిస్తాడు. నీవు కకువున పుట్టిన 
శిశు మాంసమును వ్నికయిస్తున్నావు. నీ వ్యాపారము కంటు వాడిదే మంచిది.” 

కన్యాశుల్క_ వివాహాల కసాయితనాన్ని తెలియజెవ తోన్న యీ మాటలు, గురజాడ 
అప్పారావు కన్యాశుల్మ_ నాటకానికి పన్నెండళ్లు ముందర (1880) వెలువడిన “కన్యాశుల్భ ము” 
అన్న అదే సేరుతోవున్న ఒక నాటిక పాత్ర సంభాషణలోనివి. కందుకూరి వీరేశలింగం 
(1848-1919) ఈ నాటిక రాసి, తన “హాస్య సంజీవని” అన్న వత్రికలో (ప్రచురించారు. 

ఈ దుర్నీతిని నిరసిస్తూ, వీరేశలింగం “విచేకవర్హని” అన్న తన ఇంకో పత్రికలో “కన్యాశుల్క 
ఖండన” అన్న వ్యాసం ఒకటి 1880 మే నెల సంచికలో ప్రచురించారు. దాన్లో ఆయన 
రాసినవీ ఈ దురాచారానికి తగ్గ మాటలే; “...లోకములో మాంస విక్రయము చేయువారు 
సహితము మనుష్యేతర జంతువుల మాంసనునే విక్రయింతురు గాని ఈ దేశమునందలి 
బ్రాహ్మణ వేషధారులయి యున్న ఘోర రాక్షసుల నలె నరమూంస విక్రయము జేయుట 
కొడంబడరు. ఇది కేవలము నరమాంస వికయమే కాదు, తమ కడుపున పుట్టిన దబిడ్డలనే 
నిష్కురుణులయి యమ్ముకొనుట. మాంస విక్రయమును జేయువారు జంతువును జంపి దాని 
మాంసమును అమ్ముకొందురు; మరణము వలన నిమిషములో దాని బాధ నివారణ మగును. 
ఈ నరమాంస వికయమున కొడిగట్టుకొను [కూరులో - తను బిడ్డల మాంసమును 
(బతికియుండగానే యమ్ముకొందురు. అందువలన ఆ కన్నియలు యావజ్టిదితమును మితిమీరిన 
బాధననుభవించిన వారగుచున్నారు”5 

వసితనంలో ఉన్న కూతుళ్ళను కాటికి కాళు చాచుకుని ఉన్న ముసలి వాళ్లతో పెళ్లి 
అమ్మకాలకు బేరసారాలు సాగించడ మొక్కే కాదు, పుట్టబోయేది ఆడపిల్ల అవునో కాదో 
తెలియకపోయినా, (ప్రసవానికి ముందర్నే ఒప్పందాలు జరిగిపోయేవి.6 వీరేశలింగం నాటికలో, 
ఒప్పందం చేసుకుంటున్న తండ్రి “మొగపిల్లవాడు పుట్టినా, వుట్టిన బిడ్డ చచ్చినా, ఇచ్చిన 
డబ్బు వదులుకోవలసిందే” అని కరాకండీగా షరతు పెడతాడు! ఈ నాటికలో “స్వాములవారి” 
పవిత్రత కూడా (ప్రస్తావన కొస్తుంది - “స్వాముల వారు...వపూర్వాశమంలో అయిదేసి వందల 
రూపాయలు పుచ్చుకొని ఇద్దరు కూతుళ్లను అమ్ముకున్న ముండాకొడుకు” అని! 

ఈ నాటిక కంబు, వ్యాసం కంట ఎంతో ముఖ్యమైనది, ఆయన “బ్రాహ్మ వివాహము” 


5 ఈ వ్యాసం (ప్రస్తావన, వెంకళుశంతో గిరీశం అన్న మాటల్లో వస్తుంది. (గురజాడ కన్యాశుల్కం రెండో 
కూర్చు, రెండో అంకం, మొదటి స్తలం): “వీచేశరింగం పంతులు గారు కన్యాశుల్కం విషయవైంరాసిన 
ఉపన్యాసం పైకి తీయ్‌. మావగారికి లెక్చరివ్వడాని క్కత్తీ కరారీ నూరాలి.” మొదటి కూర్పులోనూ ఇవే 
మాటలున్నాయి. 

6 “వింత అనిపించవచ్చునేమో కాని, కడువులో ఉన్న బిడ్డలకోసం అప్పుడప్పుడు బేరసారాలు సాగేవి.” 
(గురజాడ కన్యాశుల్కం, మొదటి కూర్పు పీఠిక). 


కన్యాశుల్కం: నూరేళ్ళ నమూాలోచనంం.. 


(1880?) అన్న ఇంకో (ప్రహసనం. ఈ ప్రహసనం “పెద్దయ్య వెళ్ళి" అన్న పేరుతో 
ఆ రోజుల్లో టప్రసిద్దికెక్కింది. తన కాలంలో సమాజంలో పాతుకపోయిఉన్న లెక్కలేనన్ని 
మూఢవిశ్వాసార్నీ, దురాచారాల్నీ ఖండించడం కోసం, సర్వతో ముఖంగా సంఘు సంస్కరణ 
కోసం మపాద్యవమాన్ని నడువుతూ ఉండిన వీరేశలింగం హేళనా, ఆందోళనా సాహిత్యంలో 
మొట్టమొదట చెప్పదగ్గది, “బ్రాహ్మ వివాహము.” 

కన్యాశుల్క వివాహాల దారుణ సమస్యను గురించి ఆయన రాసి, తన పత్రిక “హాస్య 
సంజీవని”లో (1878) (ప్రచురించి, (ప్రదర్శింపజేసిన ఈ పెద్ద ప్రహసనం గురజాడ కన్యాశుల్కం 
వంటి కళాఖండం కాకపోయినా, ఆ కసాయి చెళ్లిళ్లతో పెన వేసుకొనిపోయివున్న అన్ని తరహాల 
దుర్నీతుల్ని, మోసార్నీ బట్టబయలు చేసిన సమాచార సర్వస్వం. 

కన్యాశుల్కం మొదటి కూర్పు పీఠికలో, గురజాడ “బ్రాహ్మ వివాహము” బాహ్మణ 
వివాహాలకు సంబంధించిన సర్వవిషయాలను ప్రస్తావించిందని తెలిపారు. అయితే సాని మేళం 
తతంగం, పెల్లిభోజనాల దగ్గర గలభా, అలకలు, సంభావన, బ్రాహ్మల దౌర్హన్యాలు, వితంతు 
వ్యభిచారం మొదలైనవి వివరంగా ఏకరవు పెడుతూ పోవడం వల్ల కథాగమనం మందగించింది. 
తీవ్రమైన హేళన, నిరసన వ్యక్తమయ్యాయి గాని, సాహిత్య విలువలు లోపించాయి.? 


(ప్రతిఘటన: 


“సొమ్ము పుచ్చుకొని తమ కన్యలను వృద్దులకును, అంగ విహీనులకును, దరిద్రులకును 
విక్రయించి లాభము పొందెడి వారిని నిందార్హులుగాను పాప కర్ములుగాను గణించి యగారవముతో 
జూడక వారిని గూడ నందరితో సమానులుగనే జూచుచుండుటవలన బెరుగుచున్న యనర్హ 
మింత యంతయని చెప్పనలవిగాక యున్నది” అంటా “బాహ్మవివాహము మొదటి ముద్రణ 
పీఠికలో వీరేశలింగం రాసింది - ఆ సమస్య ఆయన మనస్సునెంతగా వేధించిందో తెలుపుతుంది. 

గురజాడ, మహావురుముడుగా భావించిన వీరేశరింగాన్ని వేధించినట్లుగానే, ఆయనకు ఆప్తుడైన 
ఆనంద గజవతిని కూడా ఈ దారుణ సమస్య వేధించింది! ఆనంద గజపతి విశాఖ 
మండలంలో 1880 (ప్రాంతంలో కన్యాశుల్క_ వివాహాల గురించి “దినరాలు సేకరించారు. 
మూడేళ్లలో ఇటువంటి పెళ్లిళ్ళు 1034 జరిగినట్టుగా భోగట్టా వచ్చింది.9 కన్యాశుల్కం తొలి 
కూర్పును సమీక్షిస్తూ “అముద్రిత (గంధ చింతామణి” 1897 మూర్చి నెల సంచికలో, అటువంటి 
పెళ్లిళ్లు వంగోలు తాలూకాలో జరుగుతూ ఉన్నట్టుగా తెలిపింది. 

లుబ్బావధాన్లు వంటి ముసలి సెళ్లికొడుకుల కే కాదు, వెంకతుశం వంటి కుర్రవాళ్ల క్కూడా 
డబ్బు పోస్తేనే కాని పెళ్లి జరగని పరిస్థితీ ఉండేది. “కాసుకులోనై” మొదటి కూతుర్ని 
ముసలి వాడికి కట్టబెట్టి వెధవని చేసింది చాలక, రెండో కూతుర్ని 18 వందల రూపాయలకు 
లుబ్జావధాన్లుకి అమ్మి, ఆ డబ్బుతో కొడుక్కి (వెంకటేశం) పెళ్లి జరిపిస్తానని అగ్నిహోత్రావధాన్లు 


2 ఈ విషయాన్ని కొంపెల్ల జనార్దనరావు (1907-1937) ఇలాచెప్పారు; “వీఉేశలింగం పంతులు వీలగుచోటనెల్ల 
ఒక ధర్మవిధిగా సంఘ సంస్కరణ భావములు పొత్రముల నోట యత్నతః పలికింపగా, ఈతని (గురజాడ) 
కావ్యముల పొత్రములు ఒక సహజ భావోద్రేకముతో ఈతని వలెనే, కావ్యాచిత్యము కుంటుపడక మెరుగు 
దేరునట్టు సంస్కారాశయములను వెలిబుచ్చును.” (“ఆంధ్రవిజ్ఞాన సర్వస్వం” 

తన “కన్యాశుల్కస్థ (గ్రామ్యభాషా వాద విమర్శనము”లో, కాశీభట్ట బ్రహ్మయ్యళా,స్త్ర, “కన్యాశుల్కం” 
వీరేశలింగం కవిగారి ప్రహసనముల కంఘె ప్రొఢముగా నున్నదని నిస్సంశయముగా జెప్పవచ్చును అని చెప్పారు. 

గురజాడ “తీవ్రవాది అయిన సంస్కర్త కాదు. వీరేశలింగంలాగా ఆనాటి చెడుగుల పైని గర్జించలేదు. వాటిని 
నవ్వుల పాలు చేశారు.” అన్నది అబ్బూరి తావుకృష్ణారావు అభిప్రాయం (UNILIT గురజాడ శతవార్షిక 
సంచిక.) 

రన కన్యాశుల్కం అంకితం, 

9 చూ. మొదటి కూర్చు, పీరిక. 


తన్వాశుల్కం.: నూరేళ్ళ నమాలోచనం.. 785 


కరటకశా(స్రితో తనవ్రజ్ఞను చాటుకుంటాడు.]0 ఇంకోచోట, ధర్మసందెహం వచ్చి కరటకశా స్త్రీ 
శిష్యుడు, తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్న గురువుగార్ని “యన్ని వందలు పుచ్చుకొని 
కన్యాదానం చేస్తారేమిటి? అని అడుగుతాడు.” మంచం. కింద దాక్కొని ఉన్నప్పడు, 
రామప్పంతులుతో సంభాషణలో గిరీశం నోట “కన్యాదానంో అన్న మాట ఇంతకంబె 
రసవత్తరంగా ('ప్రయోగింవబడింది.12 

ఈ దురాచారం ఎంత కాలంగా సాగుతూ ఉన్నదో కాని - అగ్నిహాత్రావధాన్లు తన 
మేనత్తల్నే కాదు, “మా తండ్రి మేనత్తర్ని కూడా అమ్మడమే జరిగిందష” అంటూ యిటువంటి 
"పెళ్లిళ్లు శిష్టాచారమని సౌజన్యారావుతో వాదనకు దిగుతాడు. వాళ్లంతా “పున్నిస్త్రీ చావే 
చచ్చా” రనీ, పూర్వకాలంలో విధవలంతా “ఎంతో ్రతిష్టతో” బతికారనీ నాక్కివక్కాణిస్తాడు. 
పైగా “ఇప్పుడు మీ లౌక్యుల్లో వెయ్యేసి, రెండేసి వేలు వరకట్నాలు వుచ్చుకుంటున్నారు 
కారండీ”13 అంటూ ఎత్తిపొడుస్తాడు. అగ్నిహాత్రావధాన్లు ఎంతటి మహానుభావుడం' ట్‌ - “అల్లుడు 
(బుచ్చెమ్మ భర్త) చనిపోయినాడంకే అందువల్ల ఎంత లాభం కలిగింది. భూవుంల కోసం దావా 
తెచ్చావా. లేదా?” అని వాదిస్తాడు. దీన్ని అతిశయోక్తి అనుక్షోనక్కర లేదు; అ కాలవు ఈ 
తరహా మనుషుల బుద్ది ఇలా వికసిస్తూ ఉండేది కనుక. అగ్నిహూత్రావధాన్లుకి అన్నదమ్ముడి 
వంటి కామయ్య (బ్రాహ్మ వివాహంలోని కన్యాదాత) మనస్తత్వము ఇటువంటిదే. “పెళ్లికొడుకు 
బహు ముసలినాడు, మహా బతికితే పదియేళ్లు బ్రతుకుచాడు, పన్నెండేళ్ళు బ్రతుకుచాడు గాని 
అంతకంటే ఎక్కువ (బతకడు. ఆ ముసలి ప్రాణం కాస్తా గుటుక్కుమనడంతో టే, అవతల 
అతగాడి ఆస్తి అంతా మనకే దక్కుచుంది” అన్న దూరాలోచనలో ఉంటాడు. 

ఇంకోచోట, గిరీశం అగ్నిహూ(త్రావుధాన్లుని బుట్టలో వేసుకోవడం కోసం కన్యాశుల్క 
వివాహాన్ని సమర్తించడానికి పూనుకొని, భూ ప్రపంచంలో కన్యాశుల్కం లేని పెళ్లే జరగడం 
లేదంటూ, “డబ్బు పుచ్చుకుంటే నేమి, సరకులు పుచ్చుకుంళలునేమి, లేక ఇంగ్రీషు వాళ్లలాగ 
సెటిల్‌ మెంట్‌ చెస్తేనేమి...” అంటూ వాదిస్తాడు. 14 “పెద్దపెద్ద వంతుళ్ల వారంతా ఇలా 
చేస్తున్నవారేనా?”15 అన్నది గిరీశం చేసిన ఇంకో సమర్ధన. 

ఈ పెళ్లిళ్ల బండారం బయట పెఘ్టే కన్యాశుల్కంలోని మచ్చు తునకలివన్నీ. 

కన్యాశుల్కం రచనకు నేవథ్యంలో ఉన్నది - ఇంతకు ముందర చెప్పిన వీరేశలింగం 


మూడు రచనలు, ఇటువంటి పెళ్లిళ్లు గురించి ఆనంద గజపతి సేకరించిన సంఖ్యా వివరాలు, 
వాటిని అరికళట్టందుకు ఆయన ప్రతిపాదించిన బిల్లు. 


కన్యాశుల్కం బిల్లు: 


ఒక శతాబ్దం (క్రితం, అ(గ్రస్తానంలో ఉన్న ఒక సామాజిక విభాగంలో విలయతాండవం 
చేస్తున్న వరిసితులిటువంటివి. కన్యాశుల్కాన్ని ఆనంద గజవతికి అంకితం చేస్తూ, నాటక కర్త 
తెరిపినట్టుగా “సామాజిక అవినీతి (క్రిముల మయంగా ఉన్న దుర్భర దాస్యం నుండి స్త్రీ 
జాతిలోని ఒక అతి నిస్సహాయ విభాగాన్ని కాపాడేందుకు” ఆనంద గజపతి పూనుకున్నారు. 
చట్టురీత్యా వ్రజ అరిష్ధాన్ని అరికట్టుడానికి, మాసు లెజిస్టేటిద్‌ కాన్యళ్లో 1888 ఖ|బవరి నెలలో, 


10 రెండోకూర్చు, రెండో అంకం, మొదటి సలం. 

1 మొదటి కూర్పు, మొదటి అంకం, రెండో సలం. 

12 “నన్నడిగితే ఇలొంటీ అంజల్ని ఇరవైమందిని కన్యాదానం చేతునే” అని. 
13 శెండో కూర్పు, ఆరో అంకం, ఏడో స్థలం. 

14 మొదటి కూర్పు, రెండో అంకం, మొదటి స్టలం. 


15 ఈ తర్కం రెండో కూర్పు, రెండో అంకం, మూడో స్థలంలో వివరంగా సాగింది. వరకట్నాల 
(పస్తావనా ఉంది. 


786 కన్వాళుల్క అః నూరేళ్ళ నమాలోచనం... 


ఆయన కన్యాశుల్కం బిల్లును ప్రతిపాదించారు.16 (అనంద గజవతి మద్రాసు శాసన సభలో 
ఆరేళ్లు, భారత శాసన సభలో మూడేళ్లు సభ్యుడు.) 

మతధర్మం అన్నసాకుతో, బ్రాహ్మల్లో బాలికల్ని అమ్ముకొనే దురాచారాన్ని సాగనివ్వకుండా 
చెయ్యడం, ఈ బిల్లు ఉద్దేశం. 

దక్షిణ భారతదేశంలోని అనేక జిల్లాలలో ఈ దురాచారం వ్యాపించి ఉందని చెవతూ, 
ఉదాహరణగా గంజాం, విశాఖపట్నం, గోదావరి, నెల్లూరు, గుంటూరు జిల్హాల్నీ, మద్రాసు 
నగరాన్నీ ఈ బిల్లు పేర్కొంది. హిందూ మతంలోని అన్ని కులాల తల్లిదండ్రులూ తమ 
కుమార్తెల్ని పెళ్లి నిమిత్తం అమ్ముకుంటున్నారనీ, ఇది ఏటికేడు పాచ్చుతూ ఉందనీ ఈ బిల్లు 
తెలిపింది; దువ్వలితాన్ని వివరించింది. అవి; బాల్యంలోనే వైధవ్యం, దారిద్య్రం, బాల్యంలోనే 
తవు కుమార్తెలను వృద్దులకు; రోగులకు ఇచ్చి చెల్లి చేస్తే వారు విధవలవుతారన్న ఆలోచనలేని 
తల్లిదండ్రులు దురాశతో సరకులు అమ్మినట్టుగా తమ పిల్లల్ని అమ్ముతున్నారు. ఎవరు ఎక్కువ 
ధరయిగ్తే వారికి అమ్ముతున్నారు. కొనడానికి డబ్బు చాలకపోతే అప y చేస్తున్నారు. 
నిర్రనుడైపోయిన భర్త చనిపోగా, భార్య దర్శద్రురాలవుతుంది. ప్రస్తుతం ఉన్న న్యాయచట్టం 
(ప్రకారం, కన్యావిక్రయం నేరం కాదు. ఇటువంటి వివాహాలు హిందూ ధర్మ విరుడ్డాలు. ఇవి 
బానిసత్వపు చట్టాల కిందికి వస్తాయి. ఒక్క ఉత్తర సర్కార్‌ జిల్హాలలోనే, వెయ్యికి తగ్గకుండా 
కన్యాశుల్క వివాహాలు జరుగుతున్నాయి. 

ఈ విధంగా బిల్లులో మొర పెట్టిందంతా అరణ్య రోదనం అయిపోయింది. బిల్లును ప్రభుత్వం 
ఎస్‌.సుబహ్మణ్య అయ్యర్‌, పి. చెంచలరావు అన్న యిద్దరు భారతీయ సభ్యుల అభిప్రాయం కోసం 
వంపింది. వారు వ్యతిరేకతను తెలిపారు. అందుకు వారు చెప్పిన కారణం - బాల్య వివాహాల 
వల్ల కన్యాశుల్క వివాహాలు జరుగుతున్నాయి. కాబట్టి, బాల్య వివాహాల్ని నిషేధిస్తే కన్యాశుల్క 
వివాహాలు జరగవు! వారి వ్యతిరేకతను ఆమోదించి, ప్రభుత్వం  దిల్లును తిరస్కరించింది. 

ఇటువంటి తటస్థ వైఖరిని - గోడ మీద పిల్లి పద్దతిని, ఇంగ్రీషు (ప్రభుత్వం దేశీయుల మత, 
సాంఘిక విషయాల్లో తరచుగా అవలంబించేది. వధూవరుల నయోపరిమితిని నిర్ణయిస్తూ, 
పి. రత్నసభాపతి పిళ్లై 1898 జనవరి 28న మద్రాసు శాసనసభలో (ప్రవేశపెట్టిన బిల్లును, 
పసిపిల్లల సెళిళను నిరోధించడానికి సి. జంబులింగం మొదలియార్‌" (ప్రవేశపెట్టిన బిల్లునూ 
గవర్నర్‌ -జనరళ్‌ అంగీకరించడం లేదని 1898 ఆగస్టు 19న తెరియజెయ్యబడింది. అవి 
(ప్రజాభిప్రాయానికి అతీతంగా ఉన్నాయట. ఇందుకు భిన్నంగా స్వదేశ సంస్తానమైన మైసూరు 
వభుత్వం 1894 అక్టోబరు 5న ఆమోదించిన రెగ్యులేషన్‌ (ప్రకారం, పసిపిల్లల పెళ్లిళ్ల నిరోధానికి 
౯, మా(తమేే వూనుకొంది. దానిని అతిక్రమించిన వారికి జరిమానా, ఫ్రైదుశిక్ష 
విధించబడతాయని తెలిపింది. 


కన్యాళుల్కం వివాహాల దుష్పలితాలు: 


ఆనంద గజపతి కన్యాశుల్క వివాహాల దుష్పలితాలు కొన్ని మాత్రమే తెలిపారు. కాని 
అవి ఇంకా చాలా ఉన్నాయి. ఆయన చెప్పిన వాటికంటు అవి దారుణమైనది. వీరేశలింగం 
బాహ్మవివాహంలోనూ, గురజాడ కన్యాశుల్క్మంలోనూ అవి తమ వికృత రూపాల్ని చూపుతాయి 
- తండ్రి వయసో, తాత వయసో ఉన్న భర్తలకు భార్యలయిపోయిన పిల్లలు యుక్తవయసు రాక 
ముందరే విధవలయిపోవడం, శరీర వాంఛలకు తట్టుకోలేక కాలు జారడం, లేదా గిరీశం వంటి 
మోసగాళ్ల మాయ మాటలు నమ్మి లేచిపోవడం, గర్భధారణం, అప్రతిస్ట్యను తపి ంచుకోవడానికి 
ఆత్మహత్య, లేదా గర్గ (స్రావం, బెడిసి కొడితే ప్రాణహాని, శిశుహత్యలు, పుట్టిందో, అత్తింటిలోనో 
యావజ్జీవ బానిసత్వం వంటివి. 


16 “Kanyasulkam act of 1888.” 


తన్వాళుల్క యూ నూ లేళ్ళ నమాలోచనం.. 


787 


సూచన ప్రాయంగా వీటిలో కొన్ని గురజాడ కన్యాశుల్కంలో (వ్రస్తావింపబడ్డాయి. కన్యాశుల్కం 
వివాహాల వల్ల బాల్యంలోనే విధవలైపోయి తరువాత వ్యభిచారానికి దిగిన పూటకూళ్లమ్మ, 
మీనాక్షి పాత్రల ద్వారా గురజాడ విషాద వర్యవసానాల్ని చిత్రించారు. (కన్యాశుల్క వివాహ 
ఇతివృత్తంలోనే ఆయన రాసిన పద్యకావ్యం “పూర్తమ్మ” ఆత్మహత్యతో ముగుస్తుంది). 

ఘోరావరాధాలుగా చూడనలసిన కన్యాశుల్క వివాహాలు, ఆనంద గజపతి బిల్లు తిరస్కరిం 
వబడ్డాక ఇంకో _ పద్దెనిమిదేళ్చు, చట్టువిరుద్దం కానివిగానే చెలామణీ అయ్యాయి. కన్యాశుల్క 
వివాహానికి చేసుకునే ఒప్పందం అవినీతితో కూడినదనీ, అది పౌర పాలనా విధానానికి 
విరుద్దమైనదనీ తీర్పు చెప్పి, 1906లో మద్రాసు హైకోర్టు ఫుల్‌ బెంచ్‌ యిటువంటి పెళ్లిళ్లు 
సాగకుండా ఒక అడ్డు కట్టివేసింది.1? 


“అశాంతి భయం, తవ జాతీయవాదుల వ్యతిరేకత: 


కన్యాశుల్క వివాహాల వంటి దురాచారాలు, ఇంగ్లీషు పాలకుల సంస్కారానికి భిన్న మైనవీ, 
వ్యతిరేకమైనవీ అయినా, వాటిని అరికట్టుడానికి (ప్రభుత్వం జంకేది. బాల్య వివాహాల్ని 
నిషేధించాలన్న బిల్లులు మద్రాసు శాసన సభ ముందుకు వచ్చినప్పడు, అవి (పజొధిపాయానికి 
అనుగుణమైనవి కావన్న కారణం చెప్పి, గవర్నర్‌ జనరల్‌ అడ్డుతగలడం ఇంతకు ముందర 
చెప్పబడింది. సహగమనం (భర్త శవంతో భార్య సజీవ దహనం) నిషేధానికి ఎంతోకాలం 
జాప్యాలు, తటువటాయింవులు జరిగాక కాని, ఇంగ్రీసు ప్రభుత్వం వొప కోలేదు. తక్కిన 
విషయాల్లో ఎలా వున్నా, సామాజిక, మత విషయాల్లో ఇంగ్లీషు పాలకులు దేశీయుల్లో 
“అశాంతిోని కరిగించడానికి యిస్ట్రపడేవారు కారు.18 ముఖ్యంగా 1857 తిరుగుబాటు 
తరవాత. ఇదేకాదు, అభ్యుదయకరమైన సంఘసంస్కరణ కార్యాలకు, ఛాందసులతోపాటుగా, 
బాలగంగాధరతిలక్‌ వంటి తీవ జొతీయవాదుల వ్యతిరేకత కూడా వుండేది. అయినా 
ఆంధ్రదేశంలో వీరేశలింగం, ఆనంద గజపతి, గురజొడవంటి వారిలాగా యిటువంటి సామాజిక 
అవినీతిని నిర్మూలించడానికి, దేశంలో యితర ప్రాంతాల్లో ముఖ్యంగా బెంగాల్లో, కొంతవరకు 
బొంబాయి రాష్ట్రంలో సంఘ సంస్కర్తలు (ప్రయత్నాలు, ఆందోళనలు సాగిస్తూ వుండేవారు. 
ఛాందసుల తీవ్ర ప్రతిఘటన ఎదురైనా, వారు దీక్షా దక్షత్రలతో సంఘ సంస్కరణకోసం 
ఉద్యమిస్తూ వుండేవారు. 

ఇదంతా గురజాడ కన్యాశుల్క రచనకు నేపథ్యం. ఇటువంటివి అప్పటి సమాజంలోని 
తిగతులు. ఆ సమాజంలోని తిరోగామి, పురోగామి శక్తులకు మధ్య జరుగుతూ వుండిన 
ఘర్షణకు (ప్రతిబింబం, యీ నాటకం; గురజాడ యితర సాహత్యమున్నూ. 

ఇటువంటి పరిస్టితుల్టో “తూర్పు బల బల తెల్లవారెను .... చదల చీకటి కదల బారెను” 
అందువల్ల “యెక్కడనో ఒక చెట్లు మాటున నొక్క కోకిల పలుక సాగిను”19 


9 

య 
స 
జి 


17 ఈ తీర్పు సంఘ సంస్కరణకు గట్ట అండగా ఉంటుందని, కన్యాశుల్కం రెండోకూర్చు పీరికలో గురజాడ 
ప్రశంసించారు. 

18 వితంతు వివాహాల నిరోధానికి వ్యతిరేకంగా చట్టం చెయ్యమని కోరుతూ 1888 డిసెంబరు 31న 
(ఆనంద గజవతి బిల్లు ప్రతిపాదించిన సంవత్సరం) గంజాం జిల్దానుండి 39 మంది హిందూ వితంతువులు 
వైసాయికి విజ్ఞప్తి పంపారు. (వీరేశరింగం మొదట వితంతు వివాహం జరిపించింది 1881 డిసెంబరు 11న). 
వితంతు వివాహాల పట్టు వ్యతిరేకతవల్ల అత్మహత్యలు, గెశుహత్యలు జరుగుతున్నాయని, కాబట్టి చర్యతీసుకోమనీ, 
తటస్థ వైఖరి అవలంబించవద్దనీ ఆ వితంతువులు కోరారు. పౌరులకు సంబంధించిన యిటువంటి విషయాల్లో 
జోక్యం కలిగించుకోవడం యిష్ట్రంలేక, (ప్రభుత్వం ఎటువంటి చర్యా తీసుకోలేదు. (చూ. A Rare 
Document on Social History/Widow’s Petition/By M. Muniratnam/Reprint from. 
ITI{IHAS/Journal of A.P. Archives. vol. V.No.1, 1977) 

19 “ముత్యాలసరములు,” “ఆంధ్రభారతి,” 1910 జులై సంచిక, 


కన్యాశుల్కం. నూరేళ్ళ నమూలోచనం... 


తెలుగులో (కొత్త భాషా సాహిత్యాలకు (ప్రతీక, యో కోకిల. 


ఇంగ్రండునుంచి వచ్చిన ఈస్టిండియా కంపెనీ వ్యాపారస్తులవల్లా, ఆ తరువాత భారతదేశం 
పొలనాధికారం _ చేజిక్కించుకొన్న ఇంగ్రండ్‌ (ప్రభుత్వం నల్హా రాజకీయ దాస్యం దాపురించింది; 
ఆర్థికంగా దేశం అపార నష్టానికి గురి అయ్యింది. కాని చిత్రమేమిటం ఆటలా దేశాన్ని 
కొల్లగొట్టుక పోవడానికీ, దానిమీద తను పెత్తనం రుద్దడానికీ వచ్చిన ఇంగ్లీషు పాలకులు 
ఉద్దేశించని పెద్ద మేలొకటి దేశీయులకు జరిగింది. ఆ మేలు నల్ల, గురజాడ తన గీతంలో 
చెప్పినట్టు తూర్పు బల బల తెల్లవారడమూ, చదల చీకటి కదల బారడమూ జరిగాయి. 


(ప్రగతి భావాల (ప్రభావం: 


జర్మనీలో మతాధివతుల నిరంకుశాధికారాన్ని ధిక్కరించి, మత సంస్కరణకు, జర్మన్‌ 
భాషోద్దరణకు, స్వతంత్ర భావాల వ్యాప్తికీ దారిచూపిన మార్చిన్‌ లూథర్‌ (16 వ శతాబ్దం) 
భావ సంచలనం; ఇటలీలో మొదలై యూరప్‌ ఖండమంతటికీ వ్యాపించిన పునరుజ్జీవనోద్యమం 
(15-17 శతాబ్దాలు); ఇంగ్రండ్‌లో వచ్చిన పారిశ్రామిక విప్లవం (18వ శతాబ్దం); స్వాతంత్ర్యం, 
సమానత్వం, సపోదరత్తం అన్న మహాత్తరాదర్శాలను ప్రతిధ్వనించిన (ఫెంచి విప్లవం 
(1789-1794) యూరప్‌ అంతట్లోలాగా నే ఇంగ్లండ్‌ లోను (కొత్త నాగరికతను, విజ్ఞానాన్ని, హేతు 
చింతననూ ప్రవేశపెట్టాయి. భూస్వామ్య నాగరికత తిరోగనునం; వర్తక, పారిశ్రామిక నాగరికత 
పురోగమనం యూరప్‌ అంతటా, ఇంగ్లండ్‌ లోనూ మొదలయ్యాయి. 


ఈ లాభాన్ని స్వార్టాని కువయోగ పెట్టుకుంటూ ఇంగ్లీషు, (ఫెంచి, పోర్చుగీసు, డచ్చి 
దేశాల వ్యాపార సంస్తలు వర్తకం కోసమని భారతదేశంలో అడుగు పెట్టి, ఏకుమేకైనట్టుగా, 
యిక్కత్నే తిస్ట్ర వేశాయి. ఈ వ్యాపార సంస్రలు దేశంలోని రాజులతోను, తమలో తామూ 


అధికారం కోసం ఎడతెరపి లేకుండా చాలాకాలం ఘోర యుద్దాలు సాగించాక, చివరికి ఇంగ్రీషు 
ఈస్టిండియా కంపెనీది పైచేయి అయ్యింది. 


1857లో భారతీయ సిపాయిల తిరుగుబాటుతో మొదలై, దేశ వ్యాపిత స్వాతంత్ర్య 
సమరంగా పరిణమించిన పెద్ద ముష్టునుండి తప్పించుకున్నాక, ఇంగ్లీషు వర్తక (ప్రభుత్వ 
సంస్హ్రనుండి ఇంగ్లండ్‌ (పభుత్వం పాలనాధికారాన్ని చేజిక్కించుకొంది; రాను రాను కట్టుదిట్రమైన 
(ప్రభుత్వ వ్యవస్తను స్టాపించుకొంది. ఇంగ్రీషు ప్రభుత్వం తన చెవ చేతలో వున్నా స్వతంత్ర 
సంస్థానాలనబడే వందల లెక్కలోని నానాగోత్రాల రాజ్యాలను నామమాత్రంగా అట్టిపెట్టి, 
ఒ'కే కేంద్రీకృత ప్రభుత్వ వ్యవస్తను నెలకొల్పుకొంది. 

రాజకీయంగా లాభసాటి చర్యలిలా సాగిస్తూ, ఇంగ్రీషు (ప్రభుత్వం ఈస్టిండియా కంపెనీని 
మించి ఎదురులేని ఆర్ధిక దోపిడిని కొనసాగించింది. దేశంలోని పత్తివంటి ముడిపదార్దాలు - 
కారు చవక ధరలకు కొని, వాటిని పొగ వోడలమీద ఇంగండ్‌ కు తరలించి; అక్కడ యంత్రాలతో 
తయారైన బట్టులు మొదలైన వర్తకపు సరకుల్ని భారతదేశానికి దిగునుతిచేసి ఆర్జించిన వివరీత 
లాభాల పెట్టుబడితో, ఇంగ్లండ్‌ సాటిలేని పారిశ్రామిక దేశం --- సామ్రాజ్యవాద దేశం 
కూడా అయ్యింది. ఈ దోపిడివల్ల, భారతదేశంలో చేతి వృత్తులు జీవనాధారంగా వున్న లక్షలాది 
మంది పేదలు నిరుపేదలు, నిరాధారులూ అయ్యారు. ఈ డొంక తిరుగుడు వద్దతికంళకు, 
భారతదేశపు ముడిపదార్జాల్ని అక్కణ్నే వర్తకపు సరకులుగా తయారుచేస్తే, ఎక్కువ లాభసాటిగా 
వుంటుందని భారతదేశంలోనే యంత్రాల స్తావన మొదలుపెట్టింది. 


అ రోజుల్లో జీవితం: 
ఈస్టిండియా కంపెనీ, ఆ తరవాత విక్టోరియా రాణి ప్రభుత్వం పరిపాలన సాగించే కాలం, 


కన్యాశుల్య_ ఠః నూరేళ్ళ నమాలోచనం.. 


భారత దేశంలో భూస్యామ్య వ్యవస్థ సర్వత్రా వ్యాపించి వున్న కాలం. ఆ కొల పరిస్థితుల 
(ప్రతిబింబాలు కన్యాశుల్కంలో ఎన్నో కనిపిస్తాయి. 

అప్పటి (ప్రజల అభాగ్య విధాతలు రాజులు, జమీందార్లు, భూస్వాములు, వీరందరి దళారులు. 
దారిద్ర్యం, కరువు కాటకాలు, అవిద్య, అజ్ఞానం, కులు మత వ్యత్యాసాలు, వైషమ్యాలు, 
దొంగల దండుల దండయాత్రలు, బాల్యవివాహాలు, కన్యాశుల్కాలు, శకునాలు, భూతవైద్యాలు 
-—- యిటువంటి వాటన్నిటితో యీసురోమంటూ ప్రజలు దినదిన గండంగా బతుకులు 
యీడ్చుకు వెళ్లే పరిస్టితులు. నగరాల సంఖ్య అతి స్వల్పం. పల్లెలు కొల్లలు. పొరుగు పల్లెలతో 
తప్పితే సామాన్య జనానికి సంబంధబాంధవ్యాలుండవు. ఎక్కడ ఉత్పత్తి అయ్యింది అక్కళ్నే 
అనుభవం. రోడ్డు, రవాణా సాధనాలు అల్బాతి అల్పం. అందువల్ల వాణిజ్యం, రాకపోకలు 
కూడా. తమ వస్తువుల్ని యితర చోట్లకు పంవడం, యితర చోట్లునుండి తమకు లేనివి 
తెచ్చుకోవడం దుస్పాధ్యం. తక్కువ కులాల వాళ్లు, ఆడవాళ్లు చదువు అక్కరలేనివాళ్లు, 
ప్రీ యావజ్జీవితమూ పరాధీనురాలు, వంటింటి కుందేలు. ఉంవుడు కత్తెల్ని పెట్టుకోవడం 
గొప్పదనానికి చిహ్నం. ధనికులకు, పెద్ద కులాల వాళ్లకు అణగి మణగి వుండడం విధాయకం. 
అన్నిటికీ కర్మ సిద్దాంతం రక్తంలో రక్తం వంటిది. 

సాహిత్యం జీవితానికి సంబంధించింది కాదు. (జానపద సాహిత్యానికి అటువంటి సంబంధం 
కొంతైనా వుండేది కాని, దాన్ని సాహిత్యం అనరు.) పండితులు కాని వారికి సాహిత్యం గగన 
కుసుమం. అది డేవుళ్లమయం, శృంగారాల నిలయం. దాన్లో వున్నది కుల వ్యవస్థను, దైవభక్తిని, 
రాజభక్తిని, అభూత, అసత్య, అహాతు కల్పనల్ని నమ్మమనే వస్తువు. ఆధునిక జేవితానీకే పనికి 
వచ్చే శాస్త్రాలు, సాహిత్యం లేవు, అసలు మూడొంతుల ముప్పాతిక మందికి చదువేరాదు. 

వ్యవసాయ సాధనాలు కర్ర నాగలి, ఎడ్డు, జలాధారం వర్షం, బావులు, చెరువులు. అవి 
ఎండితే జనం మలవుల మాడి చావడం, నీరున్న చోటనుండి పొరుదల ఏరా ట్లు వుండవు. 
రవాణాకు వల్లకీలు, గుర్రాలు, ఎడ్డబళ్చు, పడవలు, వోడలు --- యివి బీదాబి గాకీ అందవు. 
కూలివాళ్లద్వారా అంచెలమీద ఉత్తరాల బట్వాడా. అన్ని పనులూ చేత్తోనే. అంచేత ఏ వనీ 
వేగంగా జరగదు, ఎక్కువగా జరగదు. 


దేశంలో మర యంతత్రాల్లేవు. ధాన్యం బియ్యం కావడానికి సాధనాలు రోళ్ళు, రోకళ్చు. 
రాతి తిరగలి - పిండిచేసే సాధనం, నూనె తయారీ - కర్ర గానుగతో, బట్టు - రాట్నాలు, 
మగ్గాలతో. 

తెల్లవాళ్ల వద్దతుల్ని చూసి, మెల్లమెల్లగా జడ జీవితంనుండి దేశీయులు మేలుకోవడం 
మొదలయ్యింది. వాళ్ల యంత్రాల్ని, ఉత్పత్తి పద్దతుల్ని చూశారు. పరాయి (ప్రభుత్వం 
ఎన్ని ఆటంకాలు కల్పించినా, దేశీయుల్లో ధనికులు యంత్రాలు దిగుమతి చేసుకున్నారు. 
జాతీయ పరిశ్రమకు అంకురార్పణ జరిగింది. ఈ పోటీదార్డు, భారతీయ పెట్టుబడిదారీ 
వర్గంగా రూపొందుతూ వచ్చారు, స్వార్థానికి పరార్హం --- దేశాభిమానం ---- తోడయ్యింది. 
“జల్టుకొని కళలెల్ల నేర్చుకు దేశి సరుకులు నించవోయి” అని గురజాడ చెప్పింది దీన్ని గురించే. 

వర్తకానికీ, తన ప్రభుత్వ రక్షణకోసం - అంతకంచు సైన్యం తరలింవుకూ అవసరమైన 
రోడ్డు, రైళ్లు పాగ వోడల వంటి రవాణా సాధనాలూ; సమాచార (ప్రసారం కోసం తంతి, 
తపాలా వ్యవస్థలూ దేశమంతటా ఇంగ్లీషు (ప్రభుత్యం సాలెగూడులా అల్లిక చేసింది. 

దేశీయుల్లో పరాయి పాలనపట్ల వినయ విధేయతలు సాధ్యం కాదు కాబట్టి, 1857 
లో వచ్చిన వివత్తు వంటివి రాకుండా, దేశీయుల అసంతృప్తి చెలియలి కట్టు దాటకుండా 
వుండేందుకు; అంచెలువాదీగా స్వవరిపాలన _ ప్రసాదిస్తానన్న భ్రమలు కలిగిస్తూ; 1885 లో 
భారతీయ సంపన్న వర్గాల, ఉన్నత విద్యావంతుల మితవాద రాజకీయ సంస్థ, ఇండియన్‌ 
నేషనల్‌ కాంగ్రెస్‌ స్టాపనను ఇంగ్లీషు ప్రభుత్వం ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రోత్సహించింది. 


790 అవవ కన్యాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


పాత, కొత్తల సంఘర్షణ: 


దోచుకోడానికి ఖండాంతరాల్గోంచి వచ్చిన వరాయివాళ్లు మాత్రమే పరిపాలనా చక్రాన్ని 
తిప్పడానికి చాలరు. ఇంగ్లీషు వారి సొమాజ్య పరిభాషలో “నేటివ్‌ ఎ” అనబడే భారతీయులు 
వేలు, లక్షల లెక్కలో యిందుకు అవసరం. వాళ్లు తనుకు అణగి మణగి వుంటూ న్వామి కార 
నెరవేర్సారి. సబబు, సందర్భమూ లోపించి వున్న స్వంత విద్యాబుద్దులకు బందీలైవున్న నేటివ్‌ పో 
తమ విద్యాబుద్దులు నేర్చిన వాళ్లయి వుండడం తప్పనిసరి. అందుకోసం ఇంగ్రీషు పాఠశాలలు 
ప్రారంభించి, భారతీయులకు ఆధునిక విద్యను నేర్పాలి. ఈ పథకంలో అంతర్భాగంగా, ఇంగ్లీషు 
ఉద్యోగులు భారతీయ భాషలు నేర్చిన వాళ్లయి వుండాలి, భారతీయుల జీవితం తెలిసీన వాళ్తయి 
వుండాలి. ఈస్టిండియా కంపెనీ రాజ్యం చేస్తోన్న కాలంనుంచీ వున్న యీ పథకం, ఇంగ్లీషు 
(పభుత్వ (ప్రత్యక్ష పరిపాలన మొదలయ్యాక, త్వరితగతిని అమలుజరపబడింది. 

ఈ దూరాలోచన దురాలోచనే అయినా, ఇంగ్రీషు భాషా సంపర్కం భారతదేశానికి 
మేలుచేసింది. పనికిమాలిన పాత చదువులు, అవి తలకెక్కించే పాత బుద్దులనుంచి 
బయటపడి; (ప్రయోజనకరం, హేతుబద్దం అయిన కొత్త సంస్కారం అలవడడానికి ఇంగ్రీషు 
విద్య ఉపకరించింది. వర్తక సంస్త చేతిలోనుంచి దేశ పరిపాలనను తన చేతిలోనికి తీసుకున్న 
వెనువెంటనే, 1857లో ఇంగ్లీషు ప్రభుత్వం కలకత్తా, బొంబాయి, మద్రాసు విశ్వవిద్యాలయాల్ని 
స్టాపించడం; దేశంలో కొత్త విద్యాసంస్కారాల వ్యాప్తికి పెద్దగా దోహదకారి అయ్యింది. కంపెనీ 
ఏలుబడి కాలంలోలాగా చెదురుమదురుగా కాకుండా, దేశమంతటా చిన్నవీ, పెద్దవీ స్కూళ్లు, 
కాలేజీలూ (ప్రారంభింపబడ్డాయి. వీటికి తోడుగా, (కైస్త్రవ మిషనరీలు యూరప్‌ దేశాలనుండి 
కొల్లలుగా అందుతోన్న డబ్బుతోనూ, (ప్రభుత్వ  ప్రోత్సాహంతోనూ విరివిగా విద్యాశాలలూ, 
ఆసువథత్రులు కూడా పెటల్టుడానికి పూనుకొన్నారు. 

పైన పేర్కొన్న పురోగమనశీలమైన యూరోపియన్‌ మహోద్యమాల భావాలు, ఆ భావాల 
ప్రభావంవల్ల రూపొందిన జీవన సరళిని అలవర్చుకొన్న ఇంగ్రండుతోనూ, ఆ దేశవు భాషతోనూ 
ఏర్పడిన యీ విధమైన సంపర్కం, భారతదేశానికి సనాతనత్వం నుండి నూతనత్యానికి రహదారి 
అయ్యింది. అ హేతుకాల్ని, నిరాధారాల్ని తరతరాలుగానూ, శతాబ్దాలు, సహస్రాబ్దాలుగానూ 
నిజొలని నమ్మి, వాటిని జీవన విధానంగా చేసుకుని జడబుద్దులయిపోయిన వారికి - హేతుబద్దం, 
(పగతిశిలం అయిన ఇంగ్లీషు విద్యా సంస్కారాలు కొత్త చూపును, కొత్త చైతన్యాన్ని యిచ్చాయి. 

అయితే యౌ సత్తరితాలు ఉన్నత విద్యావంతులకు మాత్రమే వరిమితమై వుండేవని 
చెప్పనక్కరలేదు. ఈనాటికీ  నిరక్షరాస్యతదే పైచేయిగా వున్నప్పుడు, వకటిన్నర శతాబ్దాల 
(క్రితం విద్యాస్తాయి ఎలావుండేదో ఊహించుకోవచ్చును. కొద్దిమంది ఉన్నత విద్యావంతుల్లో నైనా 
నవవైతన్యాన్ని రగుల్కొర్సిన ఇంగ్రీషు విద్యాబోధన తీరును గురించి, ఆ విద్యాలాభాన్ని పొందిన 
గురజాడ తన డైరీలో20 నమోదుచేసినది తెలుపుతుంది. దాన్ని బట్టి, ఇంగ్రీషు భాషా బోధన 
పరిపాలనా యంత్రం అవసరాలకు (ప్రధానంగా పరిమితమై వుండేదని తెలుస్తుంది. యూరప్‌ 
అంతటా పునరుజ్జీవనోద్యము భావాల ప్రభావం విజృంభించి వుండగా, యీ దేశంలో 
అటువంటి ఫలితం కలగకపోవడానికి --- అనేక యితర విషయాలతోపాటుగా, విమర్శనా 
దృష్టితో విద్యాబోధన జరగకపోవడం, స్వతంత్ర యోచనాశక్తి కలిగించేదిగా బోధనా [క్రమం 
వుండకపోవడం కారణాలని గురజాడ విమర్శించారు. 

ఇదే విషయాన్ని కన్యాశుల్కం రెండో కూర్చు పిరికలోనూ ఆయన ప్రస్తావించి, ఏభై 
ఏళ్ళుగా విశ్వవిద్యాలయ విద్య, పాశ్చాత్య సంస్కృతి అధివత్యమూ సాగుతూవున్నా సాహిత్య 
రచనా స్తాయి యింత తక్కువ మెట్టులో వుండడం అబ్బురమనిపిస్తుందనీ; మన కళాశాలలో 


20 చూ, “శీ, గురజాడ అప్పారావుగారి డైరీలు.” బుర్రా శేషగిరిరావు, డైరీ తేదీ 1895 ఏప్రిల్‌ 5. 


కన్యాళుల్క 0: నూరేళ్ళ నమాలో "EID 


ఇంగ్రీషు నారస్తత బోధన తవ Ey జరగడమే యిందుకు కారణమని చెప్పాలనీ; ఇంగ్రీషు 
ఆచార్యులు, విద్యాశాఖాధికారులు దేశభాషలో కృషిచేయడం తమ విధి అని భావించనంత 
కాలం మంచి పరిస్థితులు నెలకొనవేమోననీ ఆయన అభిప్రాయపడ్డారు. 

అయినా, గురజాడ తన రచనలలో అనేకచోట్ల ఇంగ్లీషు చిద్యాలాభాన్ని (ప్రశంసించారు. 
“కన్ను కానని వస్తుతత్త (ము కాంచనేర్పరు లింగిరీజులు; కల్లనొల్లరు; వారి విద్యలకరచి 
సత్యము నరసితిన్‌ ” (“ముత్యాలసరములు”) అనీ; “విద్యల నెరయనించినయాంగిలేయులు” (ఢిల్లీకి 
ఐదవ జార్షి రాక సందర్భంగా రాసిన గీతం, 1912) అనీ ప్రశంసించారు. లోలోతులకు 
పాతుకుపోయివున్న సనాతన భావాల వ్రతిఘటనకు, నూతనభావాల ప్రాచుర్యానికీ భాషా 
సాహిత్యరంగంలో తాను సాగిస్తోన్న పోరాటాన్ని సూచిస్తూ, “కొత్త మిన్కుల తెలివి వటిమను 
మంచిచెడ్డల మార్చితిన్‌” (“లంగరెత్తుము”, 1914 సెప్టెంబరు) అని చెప్పిన దానిలో ఇంగ్లీషు 
విద్యవల్ల తాను పొందిన లాభాన్ని తెలిపారు. దేశంలోని పాత చదువుల ప్రసక్తి కూడా, 
ఆయన రచనల్లో చాలాచోట్ల సూటిగానో, వ్యంగ్యంగానో వచ్చింది --- “పుస్తకంబులలోని 
మాటలు విస్తరించుచు, ననుభవమ్ముల తత్త మెరుగక, శుకములగుదురు వొట్టి శా,స్త్రజ్ఞుల్‌” 
(“లవణరాజు కల”); “కవుల కల్పన _ కలిమినెన్నో వన్నె చిన్నెలు గాంచు వస్తువులందు వెట్టి 
పురాణ గాథలు నమ్మ శెల్టునె పండితుల్‌ ” (“ముత్యాల సరములు”) వంటివి. పుస్తకాల్లోని 
మాటలు వీకరువు పెడుతూ, అనుభవాల (వాస్తవాల) తత్త్వం ఎరక్కండా చిలకపలుకులు 
పలకడం పాత చదువుల పద్దతి. అర్హం, మూలభావం జోలికి పోకండా “వేదాధ్యయనం” 
జరుగుతుంది కదా. కన్యాశుల్కంలో వేదవండితుడు అగ్నిహోత్రావధాన్సు, తెలుగు పద్యాలు అర్థం 
చెప్పకండా బోధిస్తారా అని అడిగితే, వేదంలాగా భట్టేయం (కంఠోపాఠం) =చేయిస్తారని గిరీశం 
ఎత్తిపొడుస్తాడు. 

ఇటునంటిీ వొటినల్లనే “వుంచి గతమున కొంచమే””నని గురజాడ సూత్రప్రాయంగా చెప్పడం 
జరిగింది. కొత్త చదువుల్ని “కొత్త మిన్కులు”గా --- కొత్త వేదాలుగా మెచ్చెంత వరకూ ఆయన 
వెళ్లారు. (ప్రయోజనం, (ప్రగతి దృష్టితో చూస్తే యిది అతిశయోక్తి కాదు. కూపస్థ మండూక 
స్రితిలో వున్న భారతీయులు విశాలమైన యదార్హ (ప్రపంచాన్ని చూడగలిగింది, యీ కొత్త 
మిన్కుల తెలివి పటిమ” వల్లనే. దానివల్లనే నొకప్పుడు మంచి అనుకున్న దాన్ని చెడ్డగానూ 
చెడ్డ అనుకున్నదాన్ని మంచిగానూ మార్చగలిగానని ఆయన  ప్రకటించారు.2! అంచేతనే “వెట్టి 
వురాణగాధలో భ్రమనుండీ, “కవుల కల్పన నన్నె చిన్నెల” నుండీ, యిటువంటి వాటినన్నిట్న 
తలకెక్కించుకొని తెచ్చి "పెట్టుకొన్న బుద్రిజాడ్యజనితోన్మాదంనుండీ సమాజాన్ని మేలుకొల్చే 
కన్యాశుల్కం చంటి నవ్యసాహిత్య అపూర్వ సృష్టి అవసరమయ్యింది. 


“ఇంగ్రీషు చదువులు": 


గురజాడకు కొంత ముందరా, ఆయన జీవితకాలంలోనూ “ఇంగ్రీషు చదువులు” దేశమంతటా 
వ్యాపిస్తూ వచ్చాయి. ఇందువల్ల జరిగిన మేలును గురించి, యింతకు ముందర (ప్రస్తావింవబడింది. 
కాని ఇంగ్రీషు “మైచ్చ భాష”. అందువల్ల దాన్ని సహించని వాళ్లు చాలామంది వుండేవాళ్లు. 
దానిద్వారా అలవడె ఆధునిక విద్యాసంస్కారాలు, సనాతనులకు సహించరానివిగా వుండేవి. కాని 
చిక్కేమిటంటే, అది రాజభాష. ఆ భాష ద్వారానే అనేక వ్యవహారాలు జరుగుతాయి. “పొట్టు 
కూటికి”22 అదొక ఆధారమయి్యింది. అంతేకాదు, అది నేర్చినవాళ్లు పెద్ద రాజోద్యోగులవుతారు. 
పెద్ద రాబడి వస్తుంది. అంచేత, యిష్ట్రమున్నా, లేకపోయినా, సనాతనులు తమ పిల్లల్ని ఇంగ్లీషు 
చదువులో పెట్టక తప్పడంలేదు. 


21 4కాత్త మిన్కుల తెలివి పటిమను మంచిచెడ్డలు మార్చితిన్‌” “(ముత్యాలసరం)”. 
22 “పొట్టు కూటికి నేర్చు విద్యలు.” అంటూ ఒక గురజాడ పాత్ర నిరసిస్తుంది. 


792 కన్యాశళుల్మం: నూరేళ్ళ నమాలోచనం... 


ఈ రాగ ద్వేషాలు రెంటినీ కన్యాశుల్కం ప్రతిధ్వనిస్తుంది, గురజాడ యితర రచనలు 
కూడా. 

వెధవింగ్రీషు చదువులంటూ  అగ్నిహోటతావధాన్లు చీటికీ నూటికీ తిట్టిపోస్తాడు. ఇంగ్నీషు 
చదువు తనుకు “అచ్చిరా”దని అతని గట్టి నమ్మకం. అతని బంధువుల కుర్రాణ్నాకణ్ని ఇంగ్లీషు 
చదువులో పెడితే, “వూష్టం వొచ్చి మూడ్రోజుల్లో కొళ్చేసింది;” చెప్పిద్దానుని అనుకుంటూ 
వుంలు, యింకొకడికి “చచ్చినంత ఖాయిలా” చేసింది. “ఈ వెధవ యింగ్లీషు చదువునుంచి 
బ్రాహ్మణ్యం చెడిపోతూంది. దేనభాషలాగా భోజనాల దగ్గిరకూడా ఆఅ *" మాటలే కూస్తారు. 
సంధ్యా వందనం, (శ్రీసూక్త వురుష సూక్తాలు తగలబడి పోయినాయి” అంటూ నిప్పులు 
తొక్కుతాడు. “వేదం ఎనభైరెండు పన్నాలు దమ్మిడీ ఖర్చు లేకుండా” తను చదివితే, తన 
కొడుకు యింగ్లీషు చదువుకోసం" మెరక పొలం సిస్తంతా ఖర్చయిపోతోంది. ఇలా జరుగుతూ 
పోతే, “ఆ పైన చిప్పా దొప్పా పట్టుక బయతక్రేరాలి.” 

కాని అతని భార్య వెంకమ్మకు కొడుక్కి యింగ్లీపు చదువు a ఉబలాటం 
యింతా అంతా కాదు. తన కళ్ల ఎదట గొట్టికాయలాడిన కుర్రాడొకడికి ఇంగ్లిషు చదువు 
మూలంగా మునసబు ఉద్యోగం అయ్యింది. “నున వాడికో మునసబీ ఐనా, పోలీసు వనైనా 
రుణాలిచ్చి అన్హురారం భూవుంలన్నీ కానేస్తాడు” --- అదీ అసలు రహస్యం! అటువంటి 
ఇంగ్లీషు భాషను చెవులారా వినాలని ఆవిడ కోరిక. “మూ అబ్బాయి మీరు ఒక్క పర్యాయం 
ఇంగిలీషు మాట్లాడండి బాబూ” అంటూ అబ్బాయి అయ్యనారు గిరీశాన్ని వేడుకొంటుంది. 
డబ్బు ఖర్చయిపోతోందని చిర్రూ బగర్రూమంటోన్న భర్తతో “మీకంత భారమని తోస్తే మావాళ్లు 
నాకు పసుపూ కుంకానికిచ్చిన భూనంమ్మేసి కుర్రాడికి చదును చెప్పిస్తాను” అని ఎదురు 
తిరుగుతుంది కాని, తన పట్టుదల _ వదిలిపెట్టడు. 

అగ్నిహేత్రావధాన్లుకి ఎల్లప్పుడూ మాటల్లో నున్న వ్యతిరేకత ఆలోచన్లలో వుండదు. 
కొడుక్కి “హైకోర్టు వకార్తీ దాకా చదువు” చెప్పిస్తానంటాడు, మెర్రికోవం రానవ్వడు. అంతేకాదు; 
“నాకు ఇంగ్లీషు తెలియకపోవడం చాలా చిక్కొచ్చింది” అని అతని చింత, కోర్టు కాగితాలు 
చదవలేకపోతున్నందుకు. అయితే, “యో తెల్లవాళ్డు చేసే విద్యలన్నీ నున (గంథాల్లోంచి 
ఎత్తుకెళ్లినవే. యీ రెయిళ్ళూ గియిళ్లూ యావత్తు నున వేదంలో వున్నాయిష” అని, 
తన దిగులులోంచి కోలుకుంటాడు. “వున్నాయిష” అని మూత్రం అనగలడే కాని వున్నాయని 
గట్టిగా చెప్పలేడు. తన వేదాధ్యయనం “భట్టేయం” వేసిన చదువు --- దాన్లో వున్న డేమిటో 
తనకెలా తెలుస్తుంది? 

ఇంకో సందర్భంలో - అగ్నిహోత్రానధాన్లుకి కొడుక్కి గిరీశం ఇంగ్లీషు పాఠం చెపుతూ 
వుంటి వినాలనిపిస్తుంది. ఆ పాఠంలో తండ్రి దేవుడి తరవాత దేవుడన్న మాటలు విని 
ఉబ్బిపోయి, “మొత్తంమీద మీ యింగ్రీషు చదువు మంచిదిలాగే కనబడుచున్నది. భాష భేదం 
గాని మన ముక్కలే వాళ్లవిన్నీ” అని ఆ భాషకు యోగ్యతా వత్రం యిస్తాడు! 

కోర్టు వక్షి రావప్పంతుల్లి యింకో తరహా. “నేనే చిన్నతనంలో యింగిరీషు చదివుంశే జడ్జీల 
యెదుట ఫెళ ఫెళ లాడించుందును” అని (ప్రకటిస్తాడు. అంతతో ఆగక, “నాకు యింగిలీషే 
వొస్తే, దొరసాన్లు నా వెనకాతల వరిగెత్తరా” అన్నది ఆ శృంగార వురుషుడి ధీమా. 

పాత చదువులకు కాలం చెల్లిపోయిందని [గ్రహించిన సనాతనులూ లేకపోలేదు, వేదం 
చదివిన లుబ్బావధాన్లు “వేదము వొక దమ్మిడీ యివ్వదు. ఇంగ్లీషు చదువుకొండి” అని 
ఉపదేశిస్తాడు23 వేద పఠనం సాగిస్తోన్న కరటక శాస్త్రి, సంభావన కోసం వచ్చాడనుకొని. 

ఇంగ్లీషు చదువు గర్వకారణంగా కూడా వుండేది. రెండుసార్లు మిడిల్‌ స్కూలు క్లాసు 
పరీక్షలో తప్పిన వెంకళుశం గురించి కరటకశా స్త్రి శిష్యుడుకి “వెంకడికింగిలీషాచ్చునని యేం 


23 ఒకటో కూర్చు, రెండో రంగం, ఆరో స్థలం. 


కన్యాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం.. a 793 


గ(ర్రాగా వుంది” అని యీర్త్య- సంస్కృత కావ్యం చదువు మధ్యలో ఆపేసి “యో 
చదువిక్కడితో చాలించి గిరీశంగారి దగ్గిర నాలుగింగిలీషు ముక్కలు నేర్చుకుంటాను” అని 
తనలో తాను గొణుక్కుంటాడు. గురువు ఇంగ్లీషు చదువు చెప్పిస్తానంలు ఎగిరి గంతేసినంత 


పనిచేసాడు. ఇంగీషు చదువు మోజు అంతటిది! గురజాడ “.... మీ పేరేమిటి?” అన్న కథలోని 
అనీసి వ్‌, జో 
సనాతన పండితుడైన గురువుగారు సైతం “.... యీ యింస్తీషుబాడు ఉద్దండ పిండంరా.... 


యెక్కడలేని గ్రంథాలూ పైకి లాగుతున్నాడు. వాళ్లయందు తప్పకుండా భగవంతుడున్నాడు” 
అని మెచ్చుకుంటాడు. 

ఈ  మోజువల్ల కరటక శస్త్ర, శిమ్యుడికి సంస్కృతం చదువుమీద వూర్తిగా విరక్తి 
పుట్టింది, ప్రారంభదశలోనే. కాళిదాసును గడ్డిపరకలాగా తీసిపా రేస్తాడు. ఆయన కవిత్వాన్ని హేళన 
చేస్తాడు. పనికివచ్చే ముక్క వొక్కటీ మన పుస్తకాల్లో లేదని తీర్చు చెప్పేస్తాడు! దేశవాళీ 
చదువు అబద్దమనిపించి, [ప్రమాణం చెయ్యడానికి సంస్కృత పుస్తకం పనికిరాదని, ఇంస్తీషు 
పుస్తకం తెస్తానంటాడు! కరటక శాస్త్రి వంటి సనాతన వండితుడికీ సంస్కృతం చదువువల్ల 
లాభించదన్న నమ్మకం యేర్పడి “యీ రోజుల్లో సంస్కృతం చదువెవడిక్కావారి?” అనంశే, 
టక్కున శిష్యుడు చెప్పిన సమాధానం “దరిద్రురిక్కావారి” అని! 

కన్యాశుల్కంలోనే కాదు, గురజాడ అసంవూార్ల నాటకం “కాండుభట్టేయం” లోనూ పాత, 
కొత్త చదువుల సంఘర్హణ మారుమోగింది. వైదిక వృత్తిలో వున్న కొండిభట్టు తన కొడుక్కి 
లాభసాటి ఇంగ్లీషు చదువు చెప్పిస్తాడు; తన పెంపకంలో వున్న అన్న కొడుకును, కూడు పెట్టని 
కావ్యాల చదువులో పెడతాడు. ఇంగ్రీషు చదువుకున్నవాడు భూమి గుండ్రంగా వుందం ళు, 
కావ్యాలు చదువులో వున్నవాడు ఒప కోడు; భూమిని. ఏనుగులు మోస్తున్నాయని అతగాడి 
నమ్మకం. హేతుబద్దమైన విశ్వాసాలు కిట్టుని అక్కాబత్తుడి  (కొండుభట్టీయంలోని పాత్ర 
అక్రోశం: “ఈ ఇంగ్రీషువాళ్లు చదువులుపెట్టి మన వేళ్లతో మన కళ్లే. పొడుస్తున్నాగర్లని. 

“పాల సముద్రం వుంటూ వుండగా మళ్లీ పెరుగు సముద్రం, నేతి సముద్రం” వుండడం 
తెలివితక్కువతనం అంటూ; “ఒక సంవత్సరం గాని, నాకు దేవుండు. దివాన్నిరీ యిస్తే 
భీమునిపట్టానికి పాల సముద్రం, విశాఖవట్టుణానికి మంచినీళ్ల సముద్రం, కళింగ పట్టణానికి 
చెరకు సముద్రం తెస్తాను” అన్నది “అందమైన  అబద్దాలు”గా2* చెప్పబడిన అభూతకల్పనలకు 
గిరీశం చేసిన హేళన. నిరాధారాల్ని (ప్రశ్నించడం అలవర్చిన హేతుబద్దమైన ఆధునిక విద్య, 
పాత సంప్రదాయంలో కూరుకపోయివున్న వారికి మింగుడు పడలేదంకు ఆశ్చర్యపడక్క_ర్లేదు. 
ఇటువంటి అభూతకల్పనల పర్యవసానంగానే “సముద్రమంతా సారా అయితే... అంటూ, 
గిరీశం వంటి బుద్దిమంతుడెవడో అజ్ఞాత కవి పాట కట్టాడు! “గ్యానికి సముద్రమంతా సారాయే 
కదా” అన్నది, బైరాగి పాత్ర సూక్తి! 

ఇంగ్లీషు విద్య మూలంగా జరిగిన భావ మథనంలో, అమృతంతో పాటుగా హాలాహలమూ 
పుట్టింది. పూర్వ సాహిత్యంలోని అహేతుకాలు, అంధ విశ్వాసాలతోపాటు మంచినీ తిరస్కరిం 
చడం జరిగింది. తన మిడిమిడి జ్ఞానంతో కాళిదాసు కవిత్వాన్ని తోసిపారేసి, పనికి వచ్చే దొక్కటీ 
మన వుస్తకాల్తో లేదని తీర్పు చెప్పిన కరటకశా స్త్రి శిష్యుడు, యిందుకొక మచ్చుతునక. 
గురజొడ లక్ష్యాలు, ఆదర్శాలూ: 


కీర్తిసంపదలు తెచ్చే ఇంగ్రీషు కవిత్వం25 (“సారంగధర”, “కుక్కు.” వంటివి) వదిలిపెట్టి, 


మశ తంతి” (విదిశాంధ్ర ప్రచురణల “మహాప్రస్తానం” పీరికలో). 
25 “కన్యాశుల్కము రచించేసరికే (శ్రీ, అప్పారావుగారికి ఆంగ్రముద్వారా కన్నా ఆంధ్రము ద్వారా దేశమున 
కెక్కువ సేవ చేయవచ్చుననే యాశయము దృథపడినది” --- బుర్రా శేషగిరిరావు. “శ్రీ గురజాడ 
అప్పారావుగారి డైరీలు.” 

దీనికి ముందర, కలకత్తా పత్రిక “రీస్‌ అండ్‌ రయ్యత్‌” (రాజు, రైతు) సంపాదకుడు, పేరు మోసిన 


794 కన్యాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


నిత్యజీవిత యితివృత్తంతో; శిష్టులు, సామాన్యులు, పామరులు కూడా మాట్లాడే సహజమెన 
వాడుక భాషతో గురజాడ కన్యాశుల్కం రాయడానికి కారణం ఏమిటి? ~ 

ఆయన పెట్టుకొన్న లక్ష్యాలు, ఆదర్శాలూ ఎటువంటివి? 

అప్రతిష్ట పాలుచేసే పరిస్థితుల్లో వుంది సమాజం. ఆ పరిస్థితుల్ని (ప్రజల కళ్ల ఎదటకు 
తేవాలి; నైతిక భావాల ఉన్నత ప్రమాణాల్ని ప్రాచుర్యానికి తేవాలి. దీనికంచు సాహిత్యానికి 
ఉత్తమమైన కార్యమేదీ వుండదు. 

కన్యాశుల్క_ వివాహాలవల్ల, సాంఘిక అవినీతి (క్రిములతో నిండివున్న దుర్భర దాస్యానికి 
బాలికలు బరి అవుతున్నారు. వారిని రక్తించారి. 

ఈ చెడుగును బహిర్గతం చేసి (ప్రజాభిప్రాయాన్ని రేకెత్తించడానికి, ఉడతాభక్తితో చేసిన 
“అల్ప ప్రయత్నంలో కన్యాశుల్కం అక 

సామాన్య ప్రజానీకంలో పుస్తక పఠనం వ్యాపించడం లేదు. అంచేత, వుస్తక పఠనం వృద్ది 
అయ్యేంతవరకు, నాటకరంగం నుంచి మాత్రమే యీ సత్సృిభావాన్ని ఆశించవలసి వుంటుంది. 

కిష్టమైన సాంఘిక పరిస్థితులున్న ఆధునిక జీవితం గురించి నాటకకర్తలు (శద్ద పుచ్చుకోవడం 
లేదు. ఇది మారాలి, 

కావ్య భాషకంటు వాడుక భాష బాగా తెలిసిన భాష. అంతేకాదు; నాటకోచితమైన 
భాష కూడా. అంచేత యీ నాటకం వాడుకభాషలో రాయడం జరిగింది. 


తెలుగు కావ్యభాషను గొప్ప నాగరికతా సాధనం చెయ్యాలనుకుంశే దానిలోని అవసరమైన, 
వాడుకలోలేని పదాలను తొలగించి వెయ్యాలి. 


“అవినీతి |క్రిములు”, అ హేతుకాలు: 


గత శతాబ్దం చివరి దశాబ్దాల జీవితానికి, నాటక రూపంలో వున్న సాంఘిక చరిత్ర, 
కన్యాశుల్కం. అది కాలం చెల్లిన పూర్వ నాగరికత వికృతరూపాల్ని చూపింది; వేరూనుతూ 
వున్న కొత్త నాగరికతా సంస్కారాలు వెర్రితలలు వేస్తోన్న తీరుతెన్నులు తెలిపింది. చారిత్రక 
కారణాలవల్ల మారుతూవున్న సమాజాన్ని, ఆ పరిణామంలో జరుగుతూనున్న సంఘర్హణల్నీ 
కళ్ల ఎదట నిలిపింది. పూర్వ నాగరికతా సంస్కారాలకు (ప్రతినిధులు అగ్నిహోత్రావధాన్లు 
వంటి వాళ్లయితే, కొత్త నాగరికతా సంస్కారాలు వేస్తోన్న వెర్రితలలకు (ప్రతిరూపాలు గిరీశం 
వంటివాళ్లు. ఇటువంటి పాత, కొత్త భష్టుల ఆట కట్టుంచడానికి పూనుకున్నవాళ్లు మధురవాణి, 
సౌజన్యారావు, కరటక శాస్త్రి. మొదటి యిద్దరివీ నిష్కామ కర్మలు. కరటక శా,స్తైది 
ఆపద్దర్మం; లుబ్బావధాన్లకు తన కూతుర్నిచ్చి పెళ్లిచేసే ప్రయత్నం మానుకోకపోతే నూతిలో 

నూ ళ్‌ య లాం 
పడతానంటూన్న తన చెలెరి ప్రాణరక్షణకోసం. 

యా షా 

ఇప్పట్టాగే, పొచ్చుతగ్గలుగా, సంఘంలో అప్పుడూ సర్వత్రా అవినీతి[క్రిములు వ్యాపించి 
వుండేవి. ఈ _ అవినీతిక్రిములు న్యాయవ్యవస్థ నెలా అన్యాయవ్యవస్తగా దిగజార్చాయో తెలిపే 
ఒక ఉదంతం: “మనం తెచ్చిన దావా, లంచం పుచ్చుకొని మున్సబు అన్యాయంగా కొ్టుశాడు 

మా వకీలు అవతల పార్టీ దగ్గిర కతికి మన కేసు ధ్వంసం చేశాడు”. ఈ మాటలు 
(అగ్నిహోత్రావధాన్లువి) “న్యాయమూర్తులు, “న్యాయవాదులు” ఎంత న్యాయంగా వున్నదీ 
తెలుపుతాయి. 


మేధావి శంభు చంద్ర ముఖర్జీ (185౪-1ర౪4) గురజాడకు రాసిన ఉత్తరాలలో ఇంగ్లీషు వ్యామోహాన్ని 
నిరుత్సాహ పరిచారు; లోకాన్ని పరిశీలనా దృష్టితో చూడమనీ, పాటలు రాయమనీ సలహా యిచ్చారు. 
గురజొడ ఇంగ్లీషు పద్యకావ్యం “సారంగధరోను పునర్ముద్రణ చేసింది (1883) ఆయనే. ముక్కు మొగము 
ఎరగని యువకుడైన గురజొడను ఎంతో ప్రోత్సహించిన ఉదారుడాయన. 


కన్వాళుల్క ౦: నూరేళ్ళ నమాలోచనం.. 795 


“నాలుగురాళ్లు” తడుముకుందానుని, హెడ్‌ కాన్‌ స్రబుల్‌ లుబ్దావధాన్సు మీద ఖూనీకేసు 
బనాయిస్తాడు. తరవాత తాసీల్హారు రంగంలో (ప్రవేశించి “పది రాళ్లు” లాగుతాడు, 
ధనరూపంలో కాక, “వస్తురూపంలో” ఉన్నతోద్యోగి అవినీతి ముచ్చటొకటి: డివ్యూటీ 
కలక్షరు “లంచం తినడుగాని ఆయనకు స్త్రీ వ్యసనం కద్దు ఆయన మధురవాణికి 
క్‌ i “9 
“నాయుడు (వకీలు) చేత రాయబారాలు పంపుతున్నాడు." ఆయన అభీష్టసిద్దికి మధురవాణి 
సహకరిస్తే, తను చిక్కుల్నుండి బయటవడవచ్చునన్న ఆశతో కరటక శాస్త్రి ఆమెను డిప్యూటీ 
కలక్షరు దగ్గరికి వెళ్లమని ' వేధించడమూ; తనను చిత్రగుప్తుడి దగ్గరికి పంపి “చేసిన పాపాలు 
హూ a 
అన్నీ తుడువు పెట్టించడానికి వీలుండదు కాబోలు” అంటూ మధురవాణి కరటక శా,స్తి॥కి 
చీవాట్టుపెట్టి “తల  వాయగొట్టడమూ జరిగింది. 
మీనాక్షి భూణహత్యలు చేసుకున్నప్టుడల్దా “పోలీసులు బెదిరించి వది డబ్బుల సొమ్ము” 
లాగేస్తూంటారు. 
ఖూనీ కేసు బెదిరింపుతో, హెడ్‌ కాన్‌ స్టబుల్‌ తాను లుబ్బానధాన్లుకు రాసి యిచ్చిన దస్తావేజు 
కాగితం లాగేసుకుంటాడు. 
పోలీసు ఇన్‌్స్‌పెక్షరుకి యిస్తానన్న సాకు చెప్పి, రామినాయుడి దగ్గర్నుంచి రావప్పంతులు 
ఎ టె —_— బి n 
పాతిక రూపాయలు కాొజేస్తాడు. 


ఆ రావప్పంతులే “యీ ఇన్స్‌పెక్తరు గాడికి యీ తాలూకాకి వచ్చిం తరువాత అయిదారు 
వేలు యిప్పించా”నని తన ప్రజ్ఞను చాటుకుంటాడు. తాను ఎంతటి ఘనుడం టే, “యో 
తాలూకాలో సివిల్‌ మేజిస్ట్రేట్టు ఎక్కడొచ్చినా రావవ్పంతులు వప్పులేని పులగం వుండదు.” 
అంతేకాదు, మూడేళ్ళ క్రితం మైనార్డి దాటేన వాణ్ని “మైనరని వాదించ” మంటాడు. 

ఆ రోజుల్లో కోర్టుల్లో దొంగ సాక్ష్యాలు చెప్పడానికి మనుషుల హోదాల్నిబట్టి 'రేటుం డేవి. 

య ల ఆ ఎ హొ 
కుండలాలున్న పండితులకైతే రేటు ఒక రూపాయి. ఇటువంటి సాక్ష్యాల గురించే పోలి సెట్టి 
సలహా: “.... బావనోళ్లు నచ్చావ నచ్చలు. కొంచం సెయి తడిచేస్తే సాచ్చీకం చెప్పిపోతారు.” 

దొంగ సాక్ష్యాల గురించి సౌజన్యారావు అక్రోశం : “పెద్ద పెద్ద వకీళ్ళుకూడా సిగ్గమాలి 
యి లమ భా త 
బరిపెట్ట దొంగ సాక్ష్యాలు పాఠం చెపుతారు. నావంటి చాదస్తులం యింకొక కొందరం 
అటువంటి పాపానికి వొడిగట్టుకోం గాని మాపాటీకాల తరవు సాకులు కూడా అబద్దం 
చెబుతున్నారవి యెరిగిన్నీ వూరుకుంటాం”. 

అగ్నిహోత్రావధాన్లు పూర్వాచార పరాయణుడొక్క టే కాదు, వేదం ఎనభైరెండు పన్నాలు 
అధ్యయనం చెసిన వండితుడుకూడా. అయితే యివేవీ కూతుళ్ల జాతకాల బనాయింప్పుకు 
అడ్డంకులు కావు. అతను చిన్న కూతురు జాతకం బనాయింపు చేయడం గురించి 
చెప్పి, రావప్పంతులు ఒక సర్వసాధారణ విషయం బయట పెడతాడు, “మా బ్రాహ్మల్లో 
యిది వరిపాేేు. పెళ్లిళ్లలో పంపించేది ఒక జాతకనవూం నిజం వుండదు” అని, ఇదేకాదు, 
అగ్నిహోత్రావధాన్సు బండారం అందరి ముందర కోర్టులో కూడా బయటపడింది. పెద్ద కూతురు 
జాతకంలో పుట్టిన సంవత్సరం వాకటైతే, సాక్ష్యంలో చెప్పింది యింకొకటి. ఇందువల్ల 
చీవాట్లు తిన్నాడు. 

సిద్దాంచులు లంచం తిని, పెళ్లి లగ్నాలు ఎప్పటికి కావలిస్తే అప్పటికి నిర్ణయించేస్తారు. 

“కొత్త జాతకాలు నిర్ణయించడం ఐదు నిమిషాల పని”. ఇందుకోసం అటకనిండా పొత 
తాటాకు కాగితాలు, నిలవచేసి వుంటాయి. రకరకాల సిరాలూ వుంటాయి. 

కాశీలో పొద్దుటిపూట బయల్లేరి వాయువేగ మనోవేగాలతో, కొద్దిగంటల్లో ఆకాశ మార్గాన 
విశాఖపట్నం వచ్చానని బైరాగి చెప్తాడు. రాగితో బంగారం చేసి యిస్తానంటాడు. అంజనం 
వేసి పారిపోయిన (మొగ పెళ్లికూతురు. ఎక్కడున్నదీ కనిపెళ్టేస్తానంటాడు .... ఈ వచ్చి 
అబద్దాల్ని అందరూ నమ్మేవాళే! “ఆరు నెలల్లో ఇంగ్లీషు బావుటా పోతులోదన్న పరమ 


Co et క నూరేళ్ళ నమాలోచనర.. 


రహస్యం చెప్పుతాడు. భక్తకోటి నమ్మేస్తుంది. ఎవరికీ తెలియని భాషలో బంగారం కేకు మీద 
రాసివున్న దైనభాషను తాను చదివానంటాడు. ఇలాటివే తన నుహత్యాలనేకం చెపుతూపోయి, 
గంగానదిని సారా నదిగా మార్చేశానంటాడు. “కనుక్కో గలిగిన గ్యానికి గంగానది సారాయి 
కాదా!” అని ఉవదేశించి, భక్తులకు పారవశ్యం కలిగిస్తాడు. 

బోనులో ఎలకల్ని పట్టినట్టు దయ్యపు దంపతుల్ని సీసాలో బంధించానని భూతవైద్యుడు 
పకటిస్తే అందరూ నమ్ముతారు. అందువల్ల, దయ్యప్పిల్లలు వుట్టువచ్చు నన్న వొక అమోఘమైన 
ఊహ ఒక పొతకు వస్తుంది కూడా. “నమ్మి చెడినవారు లేరు, నమ్మక చెడిపోతే పోయేరు” 
అన్నది అప్పటి సర్వసాధారణమైన నమ్మకం. 

సనాతన ధర్మం అనుసరిస్తున్నట్టు నటిస్తూ, రకరకాల అబద్దాలాడుతూ, రకరకాల దుశ్చేష్ట్రలు 
చేస్తూ, ఆత్మవంచన, పరవంచనచేసే త ఆలనా. సిద్దాంతి, గవరయ్యవంటి వాళ్ళూ, 
అభ్యుదయ కాముకులైన ఆధునికులుగా చెలామణీ అయ్యే దగా కోర్డు యిప్పటంతగా కాకపోయినా, 
అప్పుడూ ఏమంత తక్కువగా లేరు. అప్పటి దుస్ఫహ _ వరిస్టితులపైని, సాహిత్యంలో కనీ 
వినీ ఎరగని పెద్ద దండయాత్ర, కన్యాశుల్కం. ఇప్పటి దుస్ఫహ పరిస్థితుల పైని, సాహిత్య 
సమరానికది మార్గదర్శి. 


(గురజాడ రచనలు: 'కన్యాశుల్సుం' వీఠక 1982) 


తన్వాళుల్క 0 నూరేళ్ళ న జ న 


కన్యాశుల్కం - పూర్వాపరాలు 
లవ. 


యూనివర్సిటీ ఇంగ్లీషు విద్యావంతుల ఉన్నత రాజకీయార్హిక జీవితాశయాల అభివ్యక్తి 
తీవ్రతను జుతీయోద్యమంగా గుర్తించి వారి ఆశయసిడ్దికి అనువుగా అవకాశాలను కల్పించటం 
అది (బ్రిటీషు పాలకులే ఎక్కువ ఉపయోగకరం అన్న ఇంగ్రీషు మేధావుల ఆలోచనల 
ఫలితంగా 1885 డిసెంబరులో భారత జాతీయ కాంట(గెసు ఏర్పడటానికి యాభై సంవత్సరాల 
ముందు నుండే సాంఘిక సంస్క_రణాభిలాషలు అప్పటి యువతరంలో బయలుదేరి అది రకరకాల 
పేర్లతో ఒక ఉద్యమ రూపాన్ని తీసుకొన్నవి. సాంఘిక దురాచారాలు భారతదేశం అన్ని 
ప్రాంతాలలోనూ అన్ని కుల సమాజాలలోనూ ఒక రకంగా లేవు. అయినా ఒక సాధారణ 
విషయం వఏమిటంయు ప్ర్రీలయొక్క దయనీయ స్థితి. అదైనా ఒక రకంగా వుందా అంటే 
అదీ లేదు. అటువంటి పరిస్తితుల్లో మన తెలుగు వాళ్ల సాంఘిక జీవితం సంస్కరించబడటం 
గురించి ఆలోచనలను శేకెత్తించటానికి మొదలుపెట్టింది సామినేని ముద్దు నారసింహనాయని 
వారే. వారి హిత సూచిని (Moral Instructor) (పచురింపబడిన 1862 లోనే గురజాడ 
అప్పారావుగారు కూడా పుట్టడం సాధారణాంశమే అయినా గమనించదగింది. అంతేగాక 
చిన్నయసూారిగారు ఆ సంవత్సరమే మరణించటం కూడా యాదృచ్చికమె. అలాగే రఘువతి 
వెంకటరత్నం నాయుడుగారు పుట్టటం కూడానూ. జియ్యరుసూరిగారి (స్త్రీ కళా కల్లోలిని 
(1876) అప్పటినుండి వీరేశలింగం పంతులుగారి రచనలు సంఘసంస్కరణోద్యమాన్ని ఒక 
బలమైన ప్రభావంగా చేసి ఆధునిక సమాజాన్ని చైతన్యనంతం చేశాయి. సంస్కరణోద్యమ 
సాహిత్యపు విలువలను అభిముఖంగా స్వీకరించటానికి దోహదం చేస్తూ “విషయానుగుణముగా 
తత్తదుచితరీతిని గ్రామ్య (వ్యావహారిక) భాషయందు సహితము గ్రంథములను వాయవచ్చుగనని 
చెప్పి వీరేశలింగం వంతులుగారు తామా పద్దతి రచనను కూడా ప్రారంభం చేశారు. ఆ విధంగా 
పెద్ద ఉద్యమ సూూర్తినందుకోక పోయినా భాషా శైలి విషయములో కూడా సంస్మరణ భావాలు 
పందొమ్మిదవ శతాబ్దంలోనే బలపడ్డాయి. ఆ బలపడటానికి కన్యాశుల్క_ రచనద్వారా గురజాడ 
గట్టు పునాదిని సంతరించి వ్యావహారిక భాషావాద సౌధ నిర్మాణానికి గిడుగు వారికి గొప్ప 
చెయూతనిచ్చాడు. వందొమ్మిదవ శతాబ్దం చివరిలోకి వచ్చేటప్పటికి సంఘసంస్కరణ వాదులకూ 
కొంగను జాతీయ వాదులకూ కొంత యెడమొగం పెడమొగం మొదలయింది. సంస్కరణ 
వాదులపట్ట (బిటీషు [ప్రభుత్వం జాతీయవాదులపట్లు కంచు అధికమైన సుముఖతను (ప్రదర్శించటం 
మొదలు పెట్టింది. రాజకీయ స్వ్యాతంత్ర్యంతోపాటు సంఘ సంస్కరణ కూడా సమానస్తాయిలో 
జరిగితేనేగాని ప్రయోజనం లేదని భావిస్తున్న సంస్కరణవాదులను కాం[(గెసు జాతీయవాదులు ఒక 
విధంగా అభ్యుదయ _ నిరోధకులుగా భావించారు. స్వాతంత్య్ర పోరాటంలో వాళ్త్లంతగా చొరవ 
తీసుకోకపోవటంతో వాళ్ల దేశభక్తిని కూడా జాతీయవాదులు శంకించటం ప్రారంభించారు. 
ఇందుకు సమాధానంగానే వీరేశరింగంపంతులుగారు దేశాభివృద్ది గురించి దేశాభిమానం గురించి 
1880 నుండి వ్యాసాలు వ్రాయటం మొదలుపెట్టారు. జాతీయవాదులు భారత జాతీయ సనాతన 
మతధర్మ సమున్నతిని కీర్తిస్తూ దాని సముద్దరణకు చేస్తున్న పోరాటమే. స్వాతంత్రోద్యమమనీ 
అందుకు బిటీషు వ్యతి రేకతను (ప్రదర్శించటం అనివార్యమనీ బయలుదేదితే సంస్కరణ వాదులు 
సనాతన మత ధర్మంలో సంస్కరించుకోవలసిన అంశాలు చాలా వున్నందువల్ల దానిపట్ల 


Ue కన్యా కుల ఠః నూరేళ్ళ సమాలోచన... 


విమర్శనాత్మక వైఖరి నవలంబించారు. సంస్క్రరణవాదుల కార్యకలాపాలకు (బ్రిటీషు (ప్రభుత్వం 
వ్యతిరేకంగా (ప్రవర్తించకపోవటంచేత సంస్కరణవాదులు కూడా వ్రభుత్వంపట్ల అంతమేరకు 
వ్యతిరేకంగా వ్రవర్తించక పోవటాన్నే విధానంగా అవలంబించారు. అందువల్ల జాతీయవాదుల 
జాతీయ పునరుద్దరణకు సంస్కరణ వాదులు సుముఖులుకారు. బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకులు 
కారు. ఈ రెండు వాస్తవాలనూ ఆధారంగా చేసుకొని జాతీయ పునరుద్దరణ వాదులు 
సంస్కరణ వాదులను జాతీయ సంప్రదాయ విరోధులుగా బ్రిటీషు ప్రభుత్వ అనుయాయులుగా 
చితించటుం మొదలుపెట్టారు. పందొమ్మిదవ శతాబ్దం చివరకు మూడు వూవులుగా వున్న 
తశ పరిస్టితి ఇరవయ్యో శతాబ్దంలో ఆరు కాయలుగా ఫలించింది, రాజకీయరంగాన్ని 
అలా వుంచితే ముఖ్యంగా సాహిత్య కళా సాంస్కృతిక రంగాల్లో ఆ ఫలించిన వైనాన్ని 
మనం గమనించవచ్చు. మంచి చెడులతో నిమిత్తం లేకుండా బ్రిటీషు వ్యతిరేకతనూ, దేశీయ 
సనాతన సంప్రదాయాభిమానమునూ కలిగి (ప్రవర్తించే తీవ్ర జాతీయవాదులకు సంఘసంస్కరణ 
వాదుల పక్షాన వీరేశలింగం వంతులుగారు చెప్పిన సమాధానం సాహిత్యంలోని సహేతుకత్యం 


సమకాలంలోని వారిని ఎంతైనా సముత్సాహపరిచింది. సహేతుక విమర్శక ఆలోచనారీతికి ఆ 
విధంగా 19వ శతాబ్దం చివరకు మంచి పునాది వడింది. 


తూర్పు ఇండియా కంపెనీ పరిపాలననుండి ఇండియా బ్రిటీషు పరిపాలనలోకి వచ్చిన 
మొదట్లోనే గురజాడ అప్పారావుగారు (21-9-1862) వుట్టారు. భారత జాతీయ కాం(ైసు 
ఆవిర్భవించిన 1885 వ సంవత్సరంలో ఆయన బి.ఎ. చదువుతూ పెళ్లిచేసుకొన్నారు. 
విజయనగరం ఆనంద గజపతి మహారాజా వారి విద్యాసంస్థల్లో  అధ్యావకుడుగా వుంటూ 
రాజావారికి సన్నిహితుడై వీరేశరింగంపంతులు గారి సంఘ సంస్కరణోద్యను (ప్రభావం కారణంగా 
మరింత చేరువై కన్యాశుల్మం నాటకం వ్రాసి రాజావారికి అంకితంగా ప్రకటించారు. 


కన్యాశుల్క_ నాటక రచనకు కారణమూ, ఉద్చోధకమూ రెండూ ఆనంద గజపతి మవీరాజా 
వారే. (బిటీషు పరిపొలనలోకి భారతదేశం వచ్చినప్పటి నుండి దేశంలోని సంస్టానాధీశ్వరులను 
నయానా భయానా కూడా వైసాయీల ప్రభుత్వాలు అదువుచేస్తూ వస్తున్నాయి. ఆ కారణంగా 
సంస్థానాధిపతులు బ్రిటీషు పాలకులకు _ నమ్మినబంట్టుగానే వుండటం అలవాకైపోయింది. 
జాతీయ కాంగైెసు ఏర్పడ్డప్పటినుండి దేశీయులకు అధిక (ప్రాధాన్యం రావడానికి వీలుగా రాజకీయ 
సంస్కరణల కారకు |బిటీషు వ్రభుత్వాన్ని ఒత్తిడి చెయ్యటం ఎక్కువైంది. ఆ పరిస్థితుల్లో 
(బ్రిటీషు అధికారులు జాతీయ కాం(గెసువట్ల వ్యతిరేక వైఖరినవలంబించి, సంఘ సంస్కరణలను 
(పోత్సహిన్తాం - కానీ రాజకీయ సంస్క_రణాభిలాషులను అణచివేస్తాం అని స్పష్టంగా (ప్రకటించిన 
చారిత్రక _ నేవథ్యంలోో ఆనంద గజపతి మద్రాసు శాసనసభలో తనకున్న రాజకీయాధికార 
రూపమైన ఉనికిని సంఘ సంస్కరణకు వుపయోగించాలనుకొన్నాడు. 1888 ఫిబ్రవరిలో 
కన్యాశుల్కేం బిల్లును “A Bill to discontinue the sordid practice of selling girls in 
marriages among Brahmins under the guise of religion” వ్రవేశ పెట్టాడు. దేశీయుల 
(ప్రతిఘటన వల్లనే ఆ బిల్లు శాసనం కాకుండా పోయింది.* 1868లో విజయనగరంలో బాలికా 
పాఠశాలను, 1877లో కళాశాలనూ ప్రారంభించి బ్రిటీషు ప్రభుత్వ (ప్రశంసలకు భాజననువుతూ 
ప్రజాహిత సామాజికాభ్యుదయానికి కృషిచేస్తూ వస్తున్న మహారాజావారు కన్యాశుల్కం బిల్లు 
వీగిపోవటాన్ని ఓటమిగా తీసుకోకుండా తమ సంఘ సంస్కరణాభిలాష రూపమైన బిల్లుకు 
ప్రజాభిప్రాయాన్ని కూడగట్టటానికి చాలా గట్టి (పయత్నమే చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే 
కన్యాశుల్క నాటక రచన జరిగింది. 

నన్నయ్యగారు భారతానికి అవతారిక |వాసనట్లు అప్పారావుగారు కన్యాశుల్కానికి అంకితం 
వ్రాస్తూ “మన స్త్రీ జాతిలోని నిస్పహాయమైన విభాగాన్ని సమాజ అవినీతి [క్రిములతో 
నిండివున్న బాధాకరమైన దాస్యం నుండి రక్రైంచే సమస్య ఘనత వహించిన మీ దృష్టిని 


కన్వాళుల్క © నూరేళ్ళ నమాలో చనం...జడాడాడాాడాాా 799) 


పదేళ్ల [క్రితం (1887-88) ఆకర్షించినవ్పుడు ఈ _ చెడుగును ఒక జనరంజకమైన నాటకంలో 
వెల్లడిచేసి ఈ విషయంపై ప్రజాభిప్రాయాన్ని ఉద్దీప్తం చేసేందుకు మీ భార ఒక 
దుర్భల ప్రయత్నం చేశాడు” అని చెప్పటమే అందుకు నిదర్శనం. నిస్సహాయమైన 'త్రు/జౌతిని 
సముద్దరించటం గురించిన ఆలోచనను ముఖ్యంగా నాట కేతివృత్తంగా మలుచుకొని వ్రాయటానికి 
కన్యాశుల్క నాటక (ప్రదర్శన (13-8-1892) మంచి దోహదం చేసింది. ఆ నాటకం 
ముదింపబడేనాటికే (1897) రెండు మంచి నాటకాలు వచ్చాయి. ఆచంట సాంఖ్యాయన 
శర్మగారి *“మనోరమి” (1895), వల్లూరి బాపిరాజు గారి “నాగరిక (1897). కన్యాశుల్కం 
కంళు 'రెండేండ్డు ముందుగా అచ్చుకావటం చేత మనోరమ నాటకాన్ని తాలి తెలుగు (వచన) 
సాంఘిక నాటకంగా చెప్పటం జరిగింది.” ఆ మాట ఎలా వున్నా సాంఖ్యాయన శర్మగారు తమ 
నాటకానికి వ్రాసిన పీఠికను చూచి అప్పారావుగారు స్పందించిన వైనం మాత్రం కన్యాశుల్కం 
మొదటికూర్పు పీఠికలో మనం గమనించవచ్చు. “తెలుగున కొత్త నాటకములను రచించుటకు 
లక్షణ (గ్రంథములు లేవు గనుక సాధ్యమయినంత _ వరకు సంస్కృత నాటక లక్షణములనే 
యనుసరించి (వ్రాయవలసి యుండును. అట్లు (బ్రాయబూనిన సంస్కృత నాటక లక్షణములను 
సంపూర్తముగా బట్టించి తెలుగునాటకములను రచించుట దుర్లభమునియే చెప్పదగియుండును.” 
ఈ శర్మగారి అభిప్రాయం గురించి అప్పారావుగారి స్పందన ఇలా వుంది. “నాటక శైలిని 
కొంతవరకు నిర్ణయించేది మునుపటి నరవడి అనేది నిజమే. కాని, తెలుగులో నిజమైన 
నాటక సాహిత్యం లేనందువల్ల తన భావప్రకటనకు లా న ఆన్‌. బాహ్యరూపాన్ని 
ఎంచుకొనే స్వేచ్చ రచయితకు వుంది.” సంస్కృత నాటక లక్షణముల యనుసరించి 
(వాయవలసి యుండును అన్న "స్రేటుమెంటును (తోసి రాజంటున్నది అప్పారావుగారి తన 
భావవకటనకు అత్యున్నతమైనదనుకొన్న బాహ్యరూపాన్ని ఎంచుకొనే స్వేచ్చ రచయితకు వుంది 
అన్న ప్రత్యయ వాక్యం. రచయితల కుండనలసిన స్వెచ్చ గురించి ఇంత బాహాటంగా గొంతెత్తి 
పలకటానికి అప్పారావుగారే మొదలు కావచ్చు. అంతేకాకుండా ఫారం అండు కంటెంటు 
సంబంధం గురించి ఇప్పుడు మనం చేస్తున్న ఆలోచనలకు అప్పారావుగారు 1897 కు ముందే 
ఆచరణాత్మకమైన ఒక (ప్రారంభం చేయటాన్ని కూడా మనం గమనించవచ్చు. భావము అంటు 
కంబంటు అన్ననూట. తన బాహ్యరూపొన్ని అంట ఫారంను - ఎన్నుకొంటుంది అని 
చెప్పటాన్ని అప్పారావుగారు (ప్రకటించదలచుకొన్న భావం - వస్తువు - విషయంలో రచయిత 
ఎంతగా తెలిసి ప్రవర్తించాలో తాను అనుకొంటున్నది అనుకొంటున్నట్టుగా సహృదయులు 
(గ్రహించటానికి అనువుగా వుండేటట్లు భాషాభినయాత్మకమైన బాహ్యరూపాొన్ని రచించటంలోనూ 
అంతగా తెలిసి (ప్రవర్తించాలన్న విషయాన్ని స్వేచ్చగా చెప్పి బాధ్యతగా ప్రతిపాదించాడు. 
సాంభ్యాయన శర్మగారు చెప్పినట్టు సంస్కృత లక్షణాల ననుసరిస్తే “కాలోచితమైన” సాహిత్య 
కళారూపాలలో వస్తున్న రచనలు తీర్జానికి తీరము (ప్రసాదానికి ప్రసాదమూ అయి అసలు 
సాహిత్య _ స్వభావాన్నే కోల్పోయే ప్రమాదమున్నది. అందుకే అప్పారావుగారు వస్తు రచనల 
సమతా రూపమైన నూతన _ జాచిత్యాన్ని సంపాదించటంలో రచయితకు పూర్తి స్వేచ్చ 
వున్నదని (ప్రకటించాడు. ఈ విషయంలో అప్పారావు గారికి పూర్తి నైతిక మద్దతు 1886 
నవంబరు వివేక వర్హనిలో వీరేశలింగం పంతులుగారు (వ్రాసిన దేశభాషలు అన్న  వ్యాసంనుండి 
లభించింది. అందులో వంతులుగారు జన సామాన్యమునకు బోధవపడకుండా పద్యరూవ పురాణ 
ప్రబంధ రచనలు చెయ్యటాన్ని నిరసిస్తూ జనుల యభివృద్దికొరకు కావలసిన పుస్తకాలు లోక 
వ్యవహార జ్ఞానాన్ని, పెంచే “వినోదమును కలిగించెడు హ ద్యములయిన నాటకాదు”లనే వాటిని 
“సులభశైలిని వ్రాయగ”వలయుననీ, అటువంటి వని “ఇంగ్రీషునందు మంచి పాండిత్యము కలిగి 
బహాశ్రుతులయిన సంస్కృతాంధ్ర భాషలయందు తగినంత జ్ఞానము కలవారికే సాధ్యమగును 
గానీ కేవల సంస్కృత వండితులకును కేనలాంధ్ర వండితులకును సాధ్యము కాదు. కాబట్టి 
యీ వనిని నిర్వహించి దేశ భాషలను వృద్దిచేయనలసిన భారము ఇంగ్లీషు భాషనభ్యసించి ప్రతి 


800 రాం కన్వ్వాళశుల్క్బ ల నూరేళ్ళు నమాలోచనం... 


సంవత్సరమును పట్ట పర్తిక్షాదులయందు కృతార్హులగుచుండు వారిమీదనున్నది. వారు తమమీద 
వడిన యీ కార్యభారమును వహించి దేశ భాషాభధివృద్దికి తోడు వీడని షక్షమున దేశముయొక్క 
హీనదశకు వారుత్తరవాదులుగా నుందురు” అనీ చాలా బలంగా వ్రాశారు. ఆ సంవత్సరమే బి.ఎ. 
పాసై వస్తున్న అప్పారావుగారి యువ హృదయం మీద వంతులుగారి హెచ్చరిక (ప్రగాఢమైన 
ప్రభావాన్ని చూపింది. దేశముయొక్క_ హీనదశకు తాముత్తరవాది గాకుండటయే కాక ఉన్నత 
దశకు యధాశక్తి తోడ్పడిన వాడుగా వుండటమే కర్తన్యంగా ప్రవర్తించిన గురజాడ దేశభాషా 
సాహిత్య (ప్రయోజనం గురించిన తన అంతరంగాన్ని కన్యాశుల్కం మొదటి కూర్పు (1897) 
పీఠికలో వివరించాడు. “సమాజానికి సిగ్గు చేటు" (అయిన) ఇటువంటి (కన్యాశుల్క వివాహ 
దురాచారాన్ని ఎండగల్లు ఉన్నతమైన నచిన (వ్రమాణాలను వ్యాపింవ జేయటానికి మించిన 
కర్తవ్యం సాహిత్యానికి మరొకటిలేదు. ప్రజా బాహాళ్యానికి పుస్తక పఠనం అలవాటయ్యేదాకా 
అలాంటి ఆరోగ్యకర (వభావ వ్యాప్తకై నాటక రంగాన్ని ఆశ్రేయించవలసి వుంటుంది. కన్యాశుల్మ్క 
నాటక రచనకు నన్ను (పెరేసించినది ఇడె. ౨౭ వాక్యాలు వీరేశలింగం వంతులుగారిని ఎంతగా 
అనుసరిస్తున్నాయో ఇంతకంశే ఎక్కువగా 1969 నాట్‌ కన్యాశుల్కం రెండొ కూర్పు 'పీరికలోని 
“ఇంగ్లీషు (ప్రొఫెసర్లు విద్యాధికారులు విధి నిర్వహణ నిరతితో దేశభాషలపట్టు [శ్రద్ద నహించేనరకు 
ఈ పరిసితి (దేశ భాషా సాహిత్య రచనా నైవుణ్యం) బాగువడుతుందని ఆగించలేము” అన్న 
వాక్యాలు చిరేశలింగం గారి ఆంతర్యాన్ని వ్రతిఫలిస్తున్నాయి. “దేశాభినూనమనగా స్వదేశము మీద 
(పేమాధిక్యము కలిగియుండుట. ఏ వస్తువు మీదనైన నభిమానమున్నందులకు ఫలము దానిని 
మంచి స్టితికి దెచ్చుటకై [ప్రయత్నించుటు గాని దానిని భట్టవలె పొగడుటకాదు. దేశాభివూనమనగా 
దేశములోని జనులమీది యభిమానమే యగుటచేత దేశాధివూన  లేశముగల ప్రతి పురుషుడును 
తన దేశమునందలి లోవములను తెలిపి తొలగించి జనులను మంచి స్తితిలోనికి తెచ్చుటగును. 
గుణాధిక్యమెందున్నను |గహించునట్లు చేసి స్వదేశ జనులు విద్యా దివేకము గలవారి దృస్టియందు 
గౌరవార్హులగునట్టు చేయుటకును సర్వ విధముల ప్రయత్నము చేయవలయును. చేయనలసిన 
కృత్యమిట్టుండగా మన దెశమునందివ్వుడు వ్రబుద్దులనేకులు బయలుదేరి దురభిమానము చేత 

శమునందలి దురాచారనులను మూఢ విశ్వాసములను గూడ సదాచారములు గాను వివేకజన 
సమాదరణీయములుగాను పొగడి తనూలమున జనులలో మతోన్మాదమును దురా[గహమును 
వృద్ది వఅచుచు, ఇతర దేశముల వారియందున్న గుణములను గూడ దోసములుగా ఘోషించి 
జనుల మనస్సులలో నన్యజాతుల వారిమీద సద్వేషమును బురికొల్పుచు దేశము నభిన్ఫద్ది 
కవకాశములయినట్టుగా నటించుచున్నారు. కాబట్టి దేశాభిమానులు, వనికిమాలిన పొగడ్తలు పొగడి 
జనులను గర్వితులను చేసి చెడగొట్టుటకు తోడువడక సత్యనును దెలిపి చేతనైనంత వరకు దారి 
కన్నులు తెజుచి వారభివృద్ది పొందుటకు దగిన మార్గము జూపుటకయి పాటుదడవలెను-” 
అను ఈ మొదలయిన దేశాభిమాన వన్యాసములోని (దివేకబర్తని 18903 అగస్టు) వాక్యాలు 
అప్పారావుగారి దేశభక్తి గేయంలోని - దేశమును _పేమించువున్నా - దేశనుంకు మనుషులోయ్‌ 
- దేశాభిమానం నాకు కట్టని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్‌ - పొంత లాభం కొంత మానుకు 
పారుగువాడికి తోటుపడవోయ్‌ - అన్నదమ్ముల వలెను జాతులు నుతములన్నీ మెలగవలెనోయ్‌ 
- మొదలయిన భావాలకు నునాడి ఆలోచనలుగా కనిపించటం లేదాో- ఈ విధంగా గురజాడది 
ఇరవయ్యో శతాబ్దానికి అడుగు జాడకావటానికి వీకేశరింగం పంతులుగారు దోహాదం చేసిన 
వైనాన్ని ఇంకా మరెంతగానైనా చూపించవచ్చు. ఎంతగా చూపించినా వరెశలింగం పంతులు 
వందొమ్మిదన శతాబ్దాన్ని సంఘ సంస్కరణోడ్యమంతో ఆధునికం చేసిన యుగపురుషుడు. 
పందొమ్మిదవ శతాబ్దపు ఆధునికతను ఆధునిక సామాజిక చైతన్యంగా ఇరవయ్యో శతాబ్రంలోకి 


య 
* 


ప్రవేశపెట్టి ఇరవయ్యో శతాబ్దాన్ని ఇరవయొ్యకటో శతాజ్జ్ఞంలోకి (పనహింవజేస్తున్న విమర్శనాత్మక 
(వద ఎ ఇక న్‌ ల్‌ 3 5 కల! $6 న్‌ 

వాస్తవ్‌క దృక్పథం గలిగిన సమాజ సాబాత్య సంబంధ తత్త ౪చెత్త గురజాడ. My own 

vernacular for me, the living Telugu, the Italian of the East in which none of us 


కన్వాశు లం: శూ లేళ్ళ శమాలోచనం.. 801 


is ashamed to explain our joys and sorrows, but which some cf us are ashamed 
to write well. Literature in the vernacular will knock at the door of the peasant 
and it will knock at the door of the English man in India. Its possibilities are 
immense.” కన్యాశుల్కం చెడో కూర్పు (1-5-1909) పీరికలతో చతతూ సాహిత్యం 
విషయంలో తనకుగల ఆత్మవిశ్వాసాన్ని ఇంతగా ప్రకటించిన గురజాడ అప్పారావుగారి సాహిత్య 
తత్త నేతృత్వం గురించి జిజ్ఞాస చేస్తూ పోతూ వుండవలసిందే. “మాతృభాషా సాహిత్యం 
రైతుల్ని తట్టలేవక తప్పదు-” ఇది వీదేశలింగం వంతులుగారి తలపాగా ఉపరితలం నుంచి 
గురజాడ వినిపంచిన అభ్యుదయ శంఖారావం. 


కన్యాశుల్కం పెళ్లిళ్ల గురించి సంఘసంస్కంర్తల్లో వచ్చిన వ్యతిరేకత కేవలం అమ్మటం 
కొనుక్కోటం లాంటి ఆర్దిక లావాదేవీలకు మాత్రమే వరిమితమైంది కాదు. మానవ ప్రకృతి 
తత్వానికి విరుద్దమైన అనారోగ్యకరమైన ఒక సాంఘిక దురాచారంగా వాళ్లు దాన్ని చూచారు. 
అఖిల భారత స్తాయి సంస్కరణోద్యమంలో దాన్ని అతి బాల్య వివాహ నిర్భంధ వైధవ్య 
దురాచారలగా పేర్కాన్నారు. ఈ అతి బాల్య చినాహు ఊరఠాచారానిక్‌ వ్యతిరేకత గత 1850 
ప్రాంతం నుండి రూపొందుతూ వున్నా 1873లో “నుహాపాప బాల్య వివాహ” అన్న పత్రిక 
బంగ్లా భాషలో ప్రారంభమైనా 1880 తరువాత 1884లో మలబారీ అనే పార్శీ మహాశయుడు 
“Infant Marriage in India and enforced widowhood” అనే వరిశోధనాత్మకమైన ఒక 
చిన్న పుస్తకాన్ని ప్రచురించి భారతదేశం నలుమూలలకూ పంపి ప్రజాభిప్రాయాన్ని ఉద్దీపింప 
చేయటానికి పూనుకోటంతో అతి బాల్య వివాహ నిర్బంధ _ వైధవ్యాలకు వ్యతిరేకత ఉద్యమ 
స్వరూపం తీసుకొన్నది. మలబారీ బుక్‌లెట్‌ చూచిన మీదటనే ఆనంద గజపతి మహారాజా 
నారు తమ రాజ్యంలో “మూడేళ్లలో జరిగిన (బ్రాహ్మణ కన్యాశుల్క వివాహాల పట్టని” 
తయారుచేయవలసిందిగా ఉత్తర్వు చేసి వుంటారు 1887లో. రాజావారి ఉత్తరువు మేరకు ఆ 
పట్టీని ఎవరు తయారుచేసి వుంటారు? ఎవరి వర్యవేక్షణలో ఆ వివరాలు సేకరింవబడి ఆ పట్టీ 
సిద్దం కాయబడి వృుతిటుంది? కన్యాశుల్కం మొదటి కూర్చు పీరికలో గురజాడ (బాసన మొదటి 
పేరాలోని వివరాలు చూస్తే ఆ వనంతా ఆయన వర్యవేక్షణలోనే జరిగి వుంటుందనిపిస్తున్నది. 
నమోదయిన వివాహాలు 1034 అంటే సగటున సంవత్సరానికి 3౩44 జరిగాయన్నమాట. 99 
మందికి ఐదేళ్ల వయస్సులోవల, 44 మందికి నాలుగేళ్ల లోపుగా, 36 మందికి మూడేళ్లు 
నిండకుండానే, ఆర్వురికి రెండేళ్ళు రాకుండానే, ముగ్గురికి నురీ ఏడాది లోపుగానే అని ఈ 
వివరాలను అప్పారావుగారే ఇచ్చారు. అతి బాల్య వివాహాలు ఈ విధంగా జరుగుతున్నాయన్న 
ఘోరమైన పరిస్థితినే పదినుందికీ తెలియజెయ్యటమే లక్ష్యంగా కనిపిస్తుంది. “ఏడాది శిశువులు 
ఒక్కొక్కరికి చెల్లించిన ధర 350-400 రూపాయలు” అని చెప్పి వూరకొన్నాడే కాని మిగిలిన 
ఆడపిల్లల అమ్మకం ధరల గురించి చెప్పలేదు. బాల్య వివాహం జరిగిన సంగతి బయటకు 
తెలిసినంతగా పిల్లను ఎంతకు అమ్మింది ఎంతకు కొన్నదీ తొందరగా బయటవడదు. అది 
రహస్యంగా జరుగుతుంది గనుక ఆ వివరాలు సెకరించటం అంత సులభంకాదు. అందువల్ల 
కూడా అప్పొరావుగారు అ వివరాలు చెప్పె వుండకపోవచ్చు. ఇంతకూ మనం గమనించవలసిన 
అంశం ఏమిటంకు కం స్షశుల్యు. దిషయ ఆక్క లు (ప్రధానం కాదు. ఆడపిల్లలకా మగపిల్లలకూ 
కూడా అతి బాల్యంలోనే వివాహాలు చెయ్యటం అదూనుష చర్య అని సంస్కర్తలు భావించారు. 
అప్పారావుగారు పెళ్లికూతుళ్ల నయ చెప్పారు కానీ పెళ్లికొడుకుల వయస్సు చెప్పలేదు. పెళ్లి 
కొడుకులు ఇటు బాలురుగానూ అటు బృద్దులుగానూ కూడా వుండవచ్చు. పెళ్లికొడుకుల 
విషయంలో రెండూ దారుణమైనచే. నులబారీ సిద్దం చేసిన చిన్న పుస్తకంలో సెల్లికూతుళ్ల 
పెళ్లీకొడుకుల వితంతువుల వయస్సులు కూడా పెర్కొనబడి వున్నట్లనిపిస్తుంది. ఈ అతిబాల్య 
వివాహవు జబ్బు ఒక్క (బాహ్మాల్లోనే కాదు  టొందూ కులాలన్నింటిలోనూ, సిక్కుల్లోనూ, 
జైనుల్లోనూ, బౌద్దుల్లోనూ కూడా వున్నట్టు సమాచారం వుంది. అతి బాల్య వివాహాలకూ 


802 


కర్యాశుల ౨: రూ రేళ్ళ న నరః.. 


నిర్భంధ వైథధవ్యాలకూ వ్యతిరేకంగా జరిగిన సంస్క్రరణోద్యమంలో కశ్యానుల్మ, వరశుల్క 
నిరసన, వితంతుదివాహ సనుర్హన రెండంశాలుగా EE వచ్చాయి. 

ఆనంద గజవతి 1888లో ప్రవేశ పెట్టిన కన్యాశుల్కం బిల్లు శాసనం గాకపోవటానికి అది 
వ్యక్తుల మధ్య రహస్యంగా జరిగ వ్యవహారం కావలుమె కారణం. అందుకనే కన్యాశుల్మానికి 
వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని ఉద్దిపింవజేయటం తక్షణ కర్తవ్యంగా గురజాడ భావించాడు. 
అయితే ఆయన కన్యాశుల్క సమస్యను అతి బాల్య అతి వృద్ద వివాహాలతోనూ నిర్బంధ 
వైధవ్యాలతోనూ కలిపి ఆ మొత్తానికి వ్యతిరేకంగా జరిగే సంస్కరణోద్యమాన్ని బలపరచటానికి 
నాటకాన్ని (వాళాడు. అంతేకాక మలబారీ లాంటి వాళ్ళుకూడా అంతగా పట్టించుకోని వేశ్యా 
సమస్యను కూడా తాను బుజాన వేసుకొని దాన్ని చర్చనీయాంశం చేయటానికి నాటకం 
బాయటంలో తన |పజ్జ్ఞనంతా ఉపయోగించి పనిచేశాడు. గురజాడ. సాంఘిక దురాచారాల 
విషయంలో ప్రజాభిప్రాయాన్ని వ్యతిరేకంగా ఉద్దీపం చెయ్యటం అవసరమన్న అభిప్రాయం 
కూడా గురజాడ నులబారీ ఉదాహరణ నుండే (గ్రహించి వుంటాడు. 1884 నుండి 1891 దాకా 
మలబారీ బాల్య వివాహానికి, నిర్భంధ వైధద్యానికీ వ్యతిరేకంగా జరిపిన సంస్కరణోద్యమ ప్రభావ 
నేపధ్యంనుండి కన్యాశుల్క నాటకాన్ని అధ్యయనం చెయ్యాలి. ఆనంద గజవతిలాగానే రనడే 
రఘమునాధరావుల సారధ్యంలో 1357లో మద్రాసులో (ప్రారంభమైన Indian National Social 
Conference, 1890లో మద్రాసు సురడి (ప్రారంభమైన The Indian Social Reformer 
అనే పత్రిక, 1890లో ఆడపిల్లల వివాహ వయస్సు పధ్నాలుగేండ్లకు తక్కువగా వుండరాదని ఆ 
విధంగా శాసించవలసిందిగా విక్టోరియా మహారాణికి కూడా దేశీయులు విజ్ఞప్తులు పంపించటం, 
1891లో (ప్రభుత్వ వివాహ వయోవరిమితి చట్టాన్ని - ThE Age of Consent Act of 
1891- ఆమోదించటం మొదలయిన మహిళాభ్యుదయ కార్యకలాపాల వెలుగునీడల సామాజిక 
వాతావరణంలో వ్రాయబడిన కన్యాశుల్క నాటకాన్ని దాని చారిత్రక విలున దృష్ట్యా అధ్యయనం 
చెయ్యాలి, 

అసలీ బాల్యవివాహాల సంగతి దేశం మొత్తంమీద వదినుంది దృష్టినీ ఆకర్షించటానికి 
ప్రధానమైన కారణం 1881 జనాభాలెక్కల సమాచార సెకరణలో పెళ్లిళ్ళు జరిగిన వయస్సు 
కూడా రికార్డు చేయబడటం. దానిమీద బాల్యదివాహాలకు వ్యతిరేకంగా మలబార్‌ ఉద్యమం, 
దాన్ని అనుసరించి ఆనంద గజపతి కన్యాశుల్క దివాహాల పట్టే తయారునెయించటం, ఆ 
పునాది మీద ఆయన 1888లో కన్యాశుల్కం బిల్టును శాసనం చేయించటానికి (ప్రయత్నించి 
దవిఖలంకానటం, బాల్య దివావహాలకూ నిర్భంధ వబైధవ్యాలకూ ౧ంభలుతదిల లన మరికొన్ని వివరాలతో 
కూడిన సమాచారంతో 1891 జనాభాలెక్కలు తయారుకానటం- ఈ మొత్తం సమాజ 
విజ్ఞాన (ప్రభావాన్ని ఆకళింపు చేసుకొని మానవతా దృక్పథంతో స్పందించిన మేధావి గురజాడ, 
అప్పటికే భాషా సాహిత్య రంగంలో కృషిచేస్తున్న అప్పారావు గారికి తన కృషికీ సమాజ గతికీ 
ఉండవలసిన సంబంధం గురించిన ఆలోచన రావటం అనివార్యం. “ఇంతటి ఘోరమైన వరిస్టితి 
సమాజానికి సిగ్గుచేటు. ఇటువంటి దురాచారాన్ని ఎండగట్టి ఉన్నతమైన నైతిక ప్రమాణాలను 
వ్యాపింవచేయటానికి మించిన కర్తవ్యం సాహిత్యానికి మరొకటిలేదు. కన్యాశుల్స నాటక 
రచనకు నన్ను పేరేపించినది ఇదే.” ఇదీ గురజాడ అప్పారావుగారి సాహిత్య (ప్రయోజన 
దృకృథం. సమాజం దృష్ట్వానే సాహిత్యానికి సార్థకత, సామాజిక పయోజన సహితత్వం 
చేతనే సాహిత్యం సాహిత్యమువుతుంది. నట్టి శబ్బార్హ సహితత్త్వ మాత్రం చేతనేకాదు. ఆ 
విధంగా అప్పారావుగారు తన సాహిత్య సామాజికతావాద వైశిష్ట్యం చేత దాన్ని ఆచరణలో 
నిరూపించటం చేత మన తెలుగులో ఆధునిక యుగానికి వీరేశలింగం పంతులుగారి లాగా 
ఆధునిక సాహిత్యానికి గురజాడ నూర్లదర్శకుడైన మపహార్తి. 


శన్యాశుల్భ_ ౦: నూరేళ్ళ శమూాతలోచనలఅణ౫ 803 


సూచికలు: 


pap Ep 


కందుకూరి వీరేశలింగం వంతులు - స్వీయచరిత్ర, 2వభాగం, పుట 174. 

కందుకూరి వీరేశలింగం వంతులు - వివేకవర్రిని, 1380 ఏపిల్‌ , జై, 1881 మే, జాన్‌, 
జులై 1883 జనవరి, అక్టోబరు. 

Briton Martin Jr. - New India, శరిరం. P.334 

నరాలవీరయ్య - కన్యాశుల్మం, పుటలు 213, 219. 

G.N.Reddy - The Influence of English on Telugu Literature, P.50,54. 
విశాలాంధ్ర: గురజాడ రచనలు - కన్యాశుల్కం (రెంటు కారులు) 'అకకతం. 
పోణంగి శ్రీరామ. అప్పారావు - తెలుగు నాటక వికాసం. పుట 256,291. 


(మల్ళీ కన్యాశుల్బ_౦ గురించి”) 


కళ్యాశుల్య_ ae ig ptes We రేళ్ళ సమాలోచనం... 


కన్యాశుల్క_౦: జాతీయోద్యమం 


ఆచాల iS Pon రామక్ష్రజ్మ 


“నేనమితమైన మితవాదిని. మితమైన తీవ్రవాదిని” అని గురజాడ తన గురించి చెప్పుకొన్నాడు. 
మద్రాసులో 1908లో జరిగిన అఖిలభారత కాం(గసు మహాసభలకు స్యయంగా హాజరయిన గురజాడ 
ఆ తర్వాత రాసిన వ్యాసంలోని వాక్యం యిది. దీన్నిబట్టి గురజాడ ఖచ్చితంగా జాతీయవాడదే. 
అయితే ఎలాంటి జాతీయవాది? జాతియోద్యమం, జాతీయవాదులు, అంత అవిభాజ్యమైన 
అఖండ విషయాలు కావు. జాతీయోద్యమంలో ఎన్ని దశలున్నాయో, జాతీయవాదుల్లోను అన్ని 
శాఖలున్నాయి. నిజానికి, 1885కు ముందే జాతీయోద్యమ బీజాలు భారతదేశంలో మొలక లెత్తాయి. 
ఇది ప్రారంభదశ అనుకొన్నా, ఆ తర్వాత, సూలంగా మితవాద, అతివాద, వ్రజాయుగ దశల్లో 
జాతీయోద్యమం కొనసాగింది. ఈ దశలు - అప్పటి ఉద్యమ లక్ష్యాలు, పోరాట పద్దతులు, సామాజిక 
పునాదిపై ఆధారపడి నిర్హయించినవి. మితనాద దశలో అతినాదులున్నారు. అలాగే అతివాద 
దశలోనూ మితవాదులున్నారు. అంతేకాక 1908 నుండి ప్రారంభమైన వివ్లవ (Terrorist) దశకు 
అంకురార్పణ మహారాష్ట్రలో 19 వ శతాబ్దపు ఆఖరి దశకంలోనే జరిగింది. చెపేకర్‌ సోదరులు 
ఆంగ్లేయ అధికారులను చంపడం దీనికి దృష్టాంతం. అందువల్ల గురజాడ అతి జాతీయవాదా లేక 
మిత జాతీయవాదా అన్నది ముఖ్యమైన చర్చనీయాంశం కాబోదు. 

అసలు (ప్రశ్న, యింతవరకు అనేక చర్చల్లో లేవనెత్తినది, గురజాడ జొతీయవాదేనా?! అన్నది. 
చరిత్ర రచనలో ఘటనలను, వ్యక్తులను, వారి భావజాలాన్ని, విధానాలను విశ్లేషిస్తున్నపుడు; 
నేడు మనకున్న చారిత్రక దృష్టితో వద్దతులతో, పనిముట్లతో బేరీజు వేస్తాం. ఇది సరైందే! 
కానీ, వీటితోపాటు, చరి(త్రకారుడికి ఉండాల్సిన మరో ముఖ్య దృష్టి, ఆనాటి చారిత్రక, ఆర్థిక, 
సామాజిక నేవథ్యాన్ని గమనంలో ఉంచుకోడం. ఆ నేవథ్యంలోనే అప్పటి ఘటనలను, వ్యక్తులను 
అంచనావేయాలి. అప్పటి సామాజిక స్టాయి, స్టితిగతులు, చైతన్యం, ముఖ్యంగా గణించుకోవాల్సిన 
అంశాలు. ఇవే చరిత్ర రచనకు ఊపిరి. గురజాడ జాతీయోద్యను పాత్రను ఈ దృష్టితోనే 
చర్చించాలి. 

గురజాడ 19 వ శతాబ్దం ఉత్తరార్హంలో (1862) వుట్టి పెరిగాడు. అప్పటికి జాతీయోద్యమం 
అంటూ లేదు. ముందే చెప్పినట్టు జాతీయభావాలు, బీజమా(త్రంగా సమాజంలో వ్యాపించి 
ఉన్నాయి. 1857 వరకు కేవలం బ్రిటీషు వ్యతిరేక పోరాటాలుగా ఉన్న పరిస్టితి, క్రమేసి 
వలసవాద వ్యతిరేకతగా మారుతూ వచ్చింది. దీనికి కారణాలు ఎన్నో ఉన్నా, ముఖ్యంగా 
చెప ఎకోవాల్సినవి రెండు. 1857 తర్వాత వలసవాదపు పెట్టుబడిదారి దోపిడి. సావమజ్యవాదంగా 
మారింది. మన దేశంలో వారి దోపిడీ విధానం యిబ్బడి ....బ్బడిగా పెరిగింది. భారతీయుల 
ఆర్థిక (ప్రయోజనాలకు, (బ్రిటీషువారి అవే ప్రయోజనాలకు మధ్య వైరుధ్యం పదునైంది. మరో 
ముఖ్యకారణం, అతి కీలకమైన ఈ వైరుధ్యాన్ని, అప్పటికే తలెత్తిన మధ్యతరగతి విద్యాధిక 
వర్గం గుర్తించింది. సమాజంలో జరుగుతున్న _ దోపిడీ, దాని గుర్తింపు (Objective and 
Subjective factors) ఈ రెండూ జాతీయ భావాలకు రూవునిచ్చి ఉద్యమంగా తీర్చిదిద్దాయి. 
సరిగా యిదేకాలంలో గురజాడ పరిణిత మనస్కుడవుత్తున్నాడు. కవిగా, నాటకకర్తగా అప్పుడప్పుడే 
గుర్తింపు పొందుతున్నాడు. తాను స్వయంగా సంస్కర్త కాకున్నా, సంస్క_రణోద్యమ లక్ష్యాలకు 
మద్దతు యిచ్చి తన రచనలద్వారా వాటికి తోడ్పడ్డాడు. 19 వ శతాబ్దంలో భారతీయ మేధావులు 
చేసిన గొప్ప కృషి యిది. 


కన్వాళుల్క ౦: నూరేళ్ళ నమాలోచనం.. 


దేశంలోని అన్ని ప్రాంతాల మేధావులు అప్పటి సాంస్కృతిక పునరుజ్జీననంలో భాగస్వాములై 
భారతీయ సమాజాన్ని అధునిక యుగంవైపు నడిపించారు. దేశభాషల్లో సాహిత్యం అనేక కొత్త 
ప్రక్రియల్లో సృష్టింవబడింది. ఈ  పెనువూర్చుకు సామాజిక చట్రంలో వచ్చిన పరిణామాలేకాక, 
ఆంగ్ల విద్యా, పాశ్చాత్య సంస్కృతీ (ప్రభావం ఎంతో ఉంది. దీన్నే గురజాడ “ముత్యాలసరములు” 
అన్న గేయంలో “చదల చీకటి కదల బారెను, మేలుకొలుపులు కోడికూసెను, అని చెప్పడమేకాక, 
ఆంగ్ల విద్యా ప్రభావం 'పుట్టుకీట్టు' కదర్చినట్టుగా చెప్పాడు. దీని అర్ధం వపూ్యూడల్‌ నాగరికత 
స్థానంలో బూర్జువా ప్రజాస్వామ్య నాగరికతను గురజాడ ఆహ్వానిస్తున్నాడు. కొత్త నాగరికత 
అప్పటి కాలానికి అభ్యుదయకరమైన మార్చే. ముందడుగే! ప్రజాస్వామ్య ఉదారవాద భావాలు 
అందులో ఉన్నాయి. అయితే, ఆ నాగరికతలోనూ [క్రమేపీ వైరుధ్యాలు ఆరంభమై - తర్వాత 
దశయైన సామ్యవాద ప్రజా సంస్కృతి లేక శ్రామిక వర్గ సంస్కృతికి దారితీస్తుంది. వలసవాద 
పెత్తనం; ఆంగ్ల విద్యాధికులు నిర్మించే ఉద్యమం అంతమొందిస్తుందన్న విషయాన్ని; గురజాడ, 
సూత్రప్రాయంగా “జాతి బంధములన్న గొలుసులు జారి” పోతాయన్నట్లు చెప్పాడు. ఆంగ్ల విద్యచే 
ప్రభావితులైనవారే జాతీయోద్యమానికి (ప్రేరణ కలిగిస్తారు. అనేక వలస దేశాల్లో జరిగిందిదే. 
ఆంగ్ల విద్యా ప్రభావాన్ని అతిగా అంచనావేయడం ఎంత పొరపాటోో, తక్కువ అంచనా వేయడం 
కూడా సరైంది కాదు. 19 వ శతాబ్దపు మేధావులందరూ దేశభాషల అభివృద్ధికి తోడ్చడేటట్లు 
కృషిచేశారు. రచనలు గావించారు. అయినా వీరందరూ భారతీయ సమాజంపై ఆంగ్ల విద్యా 
(ప్రభావాన్ని నొక్కి వక్కాణించినవారే. జాతీయభావ (ప్రచార కర్తవ్యాన్ని, భావపరంగా తమ రచనల్లో 
గావించి, సంస్కర్తలూ, మేధావులూ జాతీయోద్యమానికి పునాది వేశారు. జాతీయోద్యమ 
ఆవిర్భానంలో యిదొక కీలకదశ. ఏ (ప్రజా ఉద్యమానికైనా భావవునాది భావవివ్లవం అవసరం. 
ఈ చారిత్రక కర్తవ్యాన్ని చాలామటుకు 19 వ శతాబ్దపు మత, సాంఘికోద్యమాలు నిర్వహించాయి. 
జాతీయోద్యమానికి పూర్వ రంగంగా నిల్నాయి. 

గురజొడలాంటి సృజనాత్మక రచయితలు, అటు సాంస్క ఎతికోద్యమంలో భాగంగానూ, యిటు 
జాతీయోద్యనుంలో కూడా పొలుపంచుకొని, తమవంతు కర్తవ్యాన్ని నిర్వహించారు. (ప్రధానంగా 
"పారి కార్యరంగం రచనా వ్యాసంగమైనా, వారి (ప్రాపంచిక దృకృథం మాత్రం విశాల మైంది. 
ఈ దృక్పథంలో భాగంగానే అనేక రచనలు చేశారు. దేశాన్ని గూర్చి, సమాజాన్ని గూర్చి కొన్ని 
నిర్దుష్ట అభిప్రాయాలు వారికున్నాయి. ఇది అప్పటి కాల (ప్రభావం కావచ్చు. లేదా, వారి మొత్తం 
దృష్టిలో ఒక భాగం కావచ్చు. వీరేశలింగం, విద్యాసాగర్‌ లాంటి సంస్కర్తలు తమ కార్యాచరణ 
పరిధిని ఖచ్చితంగా ఎన్నుకొని ఆ గిరిలోనే ఉండిపోయారు. సంస్కరణలను దాటి వెళ్ళడానికి 
యిష్ట్రపడలేదు. అది ఉద్యమాలను దెబ్బతీస్తుందని వారి నిశ్చితాభిప్రాయం. చిలకమర్తిలాంటి కవులు, 
రచయితలు ఒక దశలో 1905 తర్వాత (ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాలొన్నారు. వందేమాతర 
ఉద్యమ్షంలోనేకాక, కాకినాడ కాంగ్రెస్‌ మహాసభలతోపాటు, జాతీయోద్యమంలో మిళితమైనారు. 
అలాగే ఉన్నా కూడా వీళ్ళిద్దరూ 1919 తర్వాత జీవించి ఉండడం దీనికి మరో కారణం. 
కందుకూరి, గురజాడలు అప్పటికే మరణించారు. 

జాతీయోద్యను (ప్రారంభంలోనే 1889 లో, విజయనగరంలో జరిగిన స్తానిక కాంగెస్‌ 
సభలో పాల్గొని ఉద్యమ ఆశయాలను గూర్చి గురజాడ ఉపన్యసించారు. అప్పటినుండి 
జాతీయోద్యమ ప్రగతిని, ఆటుపోట్లను గమనిస్తూ, ఉద్యమ ఆరాధకుడుగాగాక సానుభూతితో 
కూడిన విమర్శకుడయ్యాడు. 

కన్యాశుల్కంలో జాతీయోద్యమాన్ని గూర్చిన ప్రస్తావనలు చాలాకొద్ది మాత్రమే ఉన్నాయి. 
అప్పటి సీనియర్‌ నాయకుడు సురేంద్రనాథ్‌ బెనర్తీ ఉపన్యాస ధాటిని తెలియచెప్పే అంశం ఒకటి. 
ఇందులో (ప్రత్యేకత ఏమీ లేదు. జాతీయోద్యమ మూలపురుషుల్లో బెనర్జీ ఒకడు. అనర్గళంగా 
ఉపన్యసించగల దిట్ట. దేశం నలుమూలలా తిరిగి, ప్రజల్ని ఉత్తేజపరచి, కాం(గెస్‌ను జాతీయ 
సంస్తగా చేయడంలో కృషిచేశాడు. అందువల్ల, ఆయన (ప్రస్తానన అభిమానం కొద్దీ చేసిన ప్రశంస. 


806 | కలా తన్వాళుల్క ౦: నూరేళ్ళ నమూాలోచనం... 


ఇంతకంటే ముఖ్యమైన మరో (ప్రస్తావన బండివాడికి సంబంధించింది. ఇందులో గురజొడ 
నిశిత దృష్టి, వ్యంగ్యంతో కూడిన విమర్శ వ్యక్తమౌతాయి. గిరీశం అంతసేపూ కాం(గెసిను 
గురించి బండివాడికి అనర్గళంగా చెప్పాక, వాడు తమ స్టానిక పోలీసు అధికారి దురుసు 
ప్రవర్తన గుర్తుతెచ్చుకొని, ఆ అధికారిని కాంగెస్‌వాళ్ళు ఎప్పుడు బదిలీ చేస్తారని అడుగుతాడు. 
జాతీయోద్యమం వట్టు, ప్రజలకానాటికున్న అభిప్రాయాన్ని యిది సూచిస్తుంది. ఉద్యమపు 
మహోన్నత లక్ష్యాలు, దేశ స్వాతంత్ర్యం, ప్రజలకు స్వేచ్చ, సామాజిక దోపిడి, యివన్నీ ఎవరికి 
పట్టినట్టు? ఇవి పెద్ద విషయాలు. బండివాడు తన స్థాయిలో స్వాతంత్రానికి చెప్పుకొన్న భాష్యం 
ఈ వ్యాఖ్య. మరోచోట కాం(గస్‌ అంటే “దివాన్గిరి” చెలాయించడం అంటాడు. ఈ వ్యాఖ్యలవల్ల 
రెండు విషయాలు మనకు స్పష్టంగా అర్హమౌతాయి. ఒకటి, జాతీయోద్యమం యింకా (ప్రజలకు 
చేరువ కొలేదని. దాన్ని వాళ్ళు సరైనరీతిలో అర్హం చేసుకోలేదని. జాతీయోద్యమ తొలిదశలో, 
ఉద్యమం కేవలం సమాజంలోని ఉన్నత, విద్యాధిక మధ్యతరగతి నర్గాలశే పరిమితమైంది. రెండు, 
అప్పటికే జాతీయోద్యమం ప్రజల్లో సృష్టిస్తున్న భ్రమలు. ఒక కోణ్ణంనుండి చూస్తే గురజాడ నిజమే 
చెప్పాడనిపిస్తుంది. దేశ స్వాతంత్రాన్ని, తద్వారా పొందిన రాజకీయాధికారాన్ని నీదు మన 
పాలకులు చెలాయిస్తున్న తీరు ఆ వ్యాఖ్యలకంటే భిన్నంగా లేదు. “*దివాన్నిరీ చెలాయించడం” 
కూడా యిదే అర్ధంలో వాడింది. విమర్శ, ముందుచూపు, అప్పటికే జాతీయోద్యమం నడుస్తున్న 
దిక్కు దినివల్ల అర్హమౌతాయి. విద్యాధిక మధ్యతరగతి వర్గం కాంగ్రెస్‌కు (ప్రాతినిధ్యం, నాయకత్త 
వహించింది. ఈ వర్గం ట్రిటిష్‌వారి పరిపాలనా విధానాలవల్ల వచ్చిందే. దీనికి రెండురకాల 
'ప్రవృత్తులున్న స్టే ఈ వర్గం కూడా అఖండమైంది కాదు. అభివృద్ది కాముకులతోపొటు యిందులో 
అభివృద్ది నిరోధకులూ ఉన్నారు. అభివృద్ది కాముకుల్లో, నయవంచకులూ (గిరీశం లాంటివాళ్ళ 
ఆధునికతను వల్లెవేస్తూనే ఆచరణకు దూరమైన వాళ్ళూ), నిజాయితీపరులూ ఉన్నారు. మతంలో, 
కులంలో, ఆచారాల్లో నమ్మకం ఉన్నవాళ్ళూ ఉన్నారు. అందుకే గురజాడ కాం(గైస్‌పై చేసిన 
విమర్శను ఈ వైపునుండి చూడాలి. 


మరో కోణంనుండి చూసినపుడు, కన్యాశుల్క నాటకం మొత్తం వలస పాలనను సరిగ్గా 
అంచనావేసి, నిశిత దృష్టితో విమర్శించినట్టుగా తోస్తుంది. ఇలాంటి విమర్శ ఉద్యమం పుట్టుకకేగాక 
దాని పెంపుదలకూ ఎంతగానో తోడ్చడుతుందన్నది యిక్కడ మనం ముఖ్యంగా గమనించాలి. 
అయితే దార్శనికుడూ, సూక్ష్మబుద్ది గలవాడు గురజాడ ధ్వనించిన విమర్శ: సామాన్య 
(పజలకంతగా అర్హం కాకున్నా, విద్యావంతులకిది ఉపయోగపడింది. గురజుడ కొలువుచేసిన 
విజయనగరం జమీందారి కల్పించిన వాతావరణం దీనికొక కారణం. అక్కడొక సాంస్క ఎకిక 
వాతావరణం ఉండేది. తదా (బ్య ౨, అందులోనూ స్రీల విద్యాభివృద్ధికి. తోడ్పాటు జరిగింది. 
కన్యాశుల్క నాటక రచనకు గురణైన బాల్యవివాహాల సర్వే జరిగింది. తర్వాత అది చట్టుంగా 
“మారడానికి విజయనగర జమీందార్లు కృషిచేశారు. సురెంద్రనాథ్‌ బెనర్జీ లాంటి జాతియ 
నాయకులకు ధన సహాయం చేశారు. కాంగైస్‌ రాజకీయాల్లో (ప్రత్యక్షంగా పాలొనకపోయినా 
దాని కార్యక్రమాలను యితర జమీందార్లలాగా అడ్డుకోలేదు బ్రిటీష్‌వాళ్ళ తొత్తులుగా మారనూ 
లేదు. వారి అనుకూల రాజకీయాల్లోనూ తలదూర్చలేదు. ఇదంతా చెప్పడం విజయనగర 
జమీందార్ల గుణగణాలను గణించడానికి కాదు. గురజాడకు ఉదారవాతావరణం తోడ్చడిందని 
చెప్పడానికే. (ప్రధానంగా భావుకుడు, మేధావి, సృజనాత్మక రచయిత కావడంవల్ల, గురజొడ 
ఒకవైపు వలస పొలన వరాలుగా చెప్పబడిన విద్యా విధానాన్నీ, న్యాయవ్యవస్టనూ, పరిపాలనా 
యంత్రాంగాన్నీ; చివరకు మధ్యతరగతి వర్గంలోని డొల్లతనాన్ని ఎండగట్టాడు. సమూల వలసవాద 
విమర్శను ఆ విధంగా (ప్రవేశ పెట్టుగలిగాడు. అయితే, యివే విషయాల్ని కాంెస్‌కు నాయకత్వం 
వహిస్తున్న మధ్యతరగతి వర్గం గుర్తించలేకపోయినందుకు, పైగా వారే నాయకులుగా చలామణి 
అవుతున్నందుకూ సహించలేకపోయాడు. "అందువల్లనే జాతీయోద్యమాన్ని అభిమానిస్తూూవే, దాని 
ప్రగతిని ఆకాంక్రిస్తూనే, జాతీయోద్యమ వ్యతిరేకినన్నంతగా - ఉద్యమంలోకి ప్రవేశిస్తున్న చెడు 


తన్వాళుల్క అః నూరేళ్ళ నవమూాలోచనం.. 


ధోరణులను ఎత్తిచూపాడు. అప్పటికే, ఆయన దృష్టిలో నేషనల్‌ కాంగ్రెస్‌ ఒక పీఠంగా 
మారిందనుకొన్నాడు. ఆయన రాసిన పొరడీలో తిరునాళ్ళగా జరిగే కాంగ్రెస్‌ సభల్ని హేళన 
చేశాడు. మితవాదుల ఉపన్యాసాలను కంఠశోషలుగా పేర్కొన్నాడు. వాచ్యంగా మితవాదుల 
'రాజభక్తిని తూలనాడేడు. మిత వాద రాజకీయ విధానాల పట్టు ఆయన వవగింవు స్పష్టంగా 
కన్పిస్తుంది. భజన సమాజంగా కాంగ్రెస్‌ను వర్ణించింది ఈ దృష్టితోనే! కాం(గెస్‌ కేవలం 
రాజకీయాలపైనే దృష్టి సారించి; ప్రజల నిత్య ఆర్థిక; సామాజిక సమస్యలను పట్టించుకోడం 
లేదన్న సందేహం కన్యాశుల్కంలో చేసిన ప్రస్తావనలో స్పష్టంగా కన్పిస్తుంది. అన్నిరకాల 
అభి|ప్రొాయాలూకల మనుష్యులు, భిన్న ఆశయాలతో, ఉద్దేశాలతో ఉద్యమంలోకి (ప్రవేశించినందుకు 
కాం(గెస్‌, చైతన్యం లోపించిన ఒక మదగజంలా కన్పించిందాయనకు. చిత్తశుద్దీ, కార్యాచరణా 
ఆశయసాధనకు కావల్సిన పట్టుదలా కార్యకర్తల్లో లేవన్నదే ఆయన తపన. ఈ తపనవళ్ల, 
ఆవేదన గురజాడకు కల్లడం ఆయనలో ఉన్న అమితమైన దేశభక్త జాతీయాశయాలే మూలం! 
అప్పట్లో, అంశే యింకా జాతీయోద్యనుం పాతికేళ్ళు నిండనపుడే, చేసిన ఈ విమర్శ గురజొడ 
(ధష్టతకు నిదర్శనం. ఇదే వైఖరి, గురజాడ - సంస్కరణోద్యమాల పట్టూ కల్గి ఉండడం మనం 
గుర్తించుకోవాలి, 


మరో ముఖ్యాంశాన్ని గురజాడలో మనం గమనిస్తాం. కాంగ్రెస్‌ రాజకీయ విధానాలను 
విమర్శించడానికి కారణం అప్పట్లో ఆ సంస్థకు సరైన సామాజిక అవగాహన లేకపోవడం. 
మానవత్వాన్నీ, సోదరత్వాన్నీ, అత్యుత్తమ విలువలుగా భావించిన గురజాడ సంకుచిత రాజకీయ 
దృష్టిని అభిలషించలేకపోయాడు. 'ఎల్లలోకము లొక్కయిలళ్లైె, '“వర్షభేదములెల్లకల్లో, జ్ఞానమొక్క మే 


నిల్ఫి వెల్లుతుందన్న అంతర్జాతీయ తత్తా వన్ని వసుధైక ంబాన్ని ఆకాంక్రీకొదిన గురజాడ -- 
సహజంగానే కాంగెస్‌ విధానాలను సంపూర్ణంగా హార్షించలేకపోయాడు. 


ఆంగ్లేయుల “ధర్మరాజ్యం” పై గురజాడకున్న భావాలను గూర్చి వివరణ అవసరం. గురజొడలా గే, 

19వ శతాబ్దపు మేధావులందరూ, ఆంగ్లప్రభుత్యాన్నీ భారతదేశానికి అది చేసిన మేళ్ళను గూర్చి 
(ప్రశంసించినవారే! ఈ సందర్భంలో అరక్రిక ప్రయోజన ప్రస్తావనలేకపోవడం గమనించాలి. 
దీనిక్కారణం, వీరిలో అనేకమందికి ముఖ్యంగా సొహితిపరులకు, సంస్కర్తలకు - వలస దోపిడీ 
గురించి, ఆ మాటకొస్తే అసలు వలసవాద నిజస్వభావం గూర్చి సరైన అవగాహన లేకపోవడమే! 
మరోశేమిటంకే, వలస పొలన; రాజకీయ ఐకమత్యాన్ని సాధించి, దేశాన్ని ఏకంచేసి, రాజకీయ 
సుస్టిరతను, శాంతినీ ప్రసాదించటమే గాక, రవాణా, వార్తాాసౌకర్యాలు కలిగించి, పిండారీల, 
థగ్గుల బెడదను నిర్మూలించి, విద్యావ్యాప్తికీ, పాశ్చాత్య భావప్రచారానికీ తోడ్పడి, సంఘంలోని 
దురాచారాలను, మూఢ నమ్మకాలను నిర్మూలించడంలో కృషిచేసిందని వారు గట్టిగా నమ్మారు. 
ఇందులో అసత్యం లేకపోయినా, యివన్నీ, వారి పరిపాలనను సుస్టిరపరచేందుకే చేశారన్న 
విషయాన్ని విస్మరించారు. కారల్‌ మార్క్‌ వలస పాలనలోని ద్వంద్వపొత్రను వర్షించడంలో, 
ఆంగ్లేయులు విధ్వంసక పొత్రతోపాటు, పునర్వికాస (7686062670) కర్తవ్యాన్ని కూడ నిర్వహిస్తారని 
రాసివున్నాడు. అంతేగాక, ముందున్న ప్రభుత్వాలకంటె, (దీన్ని ముం (Muslim tyranny) 
నిరంకుశత్వంగా కొందరు బెంగాల్‌ మేధావులు, సంస్కర్తలు పేర్కొన్నారు) బ్రిటీష్‌ (ప్రభుత్వం, 
పేక్షంగా చూసినపుడు, మెరుగనిపించింది. దీన్నే నేటి చరిత్రకారులు తప్పుడు అవగాహన 
(false consciousness) గా విశ్లేషించారు. సాంఘికంగా, నాంస్క ఎ్రతికంగా, రాజకీయంగా 
మౌలిక హక్కుల్ని కలగచేయడం, స్టానికంగా నైనా రిప్పన్‌ లాంటి వ్మైసాయిలు స్వపరిపాలనా పద్దతిని 
(పవేశ పెట్టిన వాళ, దేశానిక్కావల్సిన స్వాతంత్ర్యాన్నీ, (ప్రజలకు స్విచ్చనూ ప్రసాదిస్తారని నమ్మారు. 
వీరేశలింగం మరో అడుగు ముందుకెళ్ళి, ఆంగ్లేయుల, భారతీయుల సంబంధాన్ని తల్లిబిడ్డల 
అనుబంధంగా వర్షించాడు. పిల్లలకు కొవర్సింది, ఎప డు, ఎలా, యే మోతాదులో యివ్యాల్నో 
తల్లికి తెలుసునన్నది దీనిలో సారాంశం. తప డు అవగాౌహనంశకు యిదే! గురజాడకు సంబంధించి 


808 కన్వాళుల్క ౦: నూరేళ్ళ నమాలోచనం... 


అప్పట్లో జాతీయోద్యమంలో తలెత్తుతున్న (ముఖ్యంగా అతివాదదశలో) మతభావనలు, (ప్రతీకలు, 
పదజాలం నచ్చలేదు. దీన్నిపూర్తిగా నిరసించి, యిది దేశాన్ని ఆధునిక మార్గం నుండి తప్పించి, 
తిరిగి మధ్యయుగాల భూస్వామ్య సంస్కృతీ పరిధిలోకి తీసికెడుతుందని ఉద్దేగించాడు. అందుకే 
దేశభక్తి గేయంలో, కేపిటరిస్టు సమాజంలో అతి ముఖ్య భాగమైన అర్థిక సూత్రం, ప్రోబుస్టెంట్‌ 
ఎధికొను, ప్రవేశపెట్టాడు. కష్టపడి పని చేయడం, సంవదను సృష్టించడం లాంటి భాపాలు యివే. 
అంతేగాక, దేశభక్తి గేయంలో దేశానికిచ్చిన నిర్వచనం భిన్నమైంది. దేశమంటే నదులూ కొండలూ, 
అరణ్యాలూ మాత్రమే గాక, ముఖ్యంగా మనుషులన్నాడు. బిపిన్‌ చంద్రపాల్‌, బంకించంద్ర, 
అరవింద్‌ లాంటి వారు దేశానికి మాతృస్వరూపాొన్ని, దాని స్వభావాన్ని ఆపాదించారు. గురజొడ 
తద్భిన్నంగా మనిషిని కేంద్రబిందువుగా చేసుకొన్నాడు. అందుకనే సమాజ సర్వతోముఖాభివృద్దిని 
కొంక్రించాడు. ఈ క్రమంలోనే, 19వ శతాబ్దపు భారతీయ * మేధావుల భూస్వామ్య సంస్కృతీ 
వ్యతిరేకత, వారిని బ్రిటిష్‌ వలసవాద సంస్కృతికి ముద్దుదిడ్డలుగా మార్చివేసింది. "పైగా 
ఆంగ్లేయ ప్రభువులపై ఏరికున్న “రాజభక్తి, స్వలాభాన్ని ఆశించి వారి మెవ ఎలు పొందడానికి 
ఉద్దేశించిందికాదు. ఆంగ్లేయుల ధర్మరాజ్యం జ్ఞానాన్ని, స్వాతంత్రాన్ని యిస్తుందని ఆశించాడు 
గురజాడ. ఈ విధమైన తప్పడు అవగాహనతో కూడిన ఆలోచనకు ఆనాటి మేధావి వర్గం 
మొత్తంగా గురైంది. వలసపొలన సృష్టించిన ఆర్హిక వినాశనాన్ని గుర్తించడంలో విఫలమైనందువల్ల 
కల్షిన అనర్హం యిది. అయితే యిది కేవలం మేధావులకూ, సంస్కర్తలకూ మాత్ర 
పరిమితమైంది కొదు. మితవాదదశలో, (దాదాపు 1900 వరకు) , ఏటా జరిగే ప్రతి కాంగైస్‌ 
సభలో చేసిన మొదట తీర్మానం బ్రిటిష్‌ చక్రవర్తికి విధియత (ప్రకటించడం. అలాగే 1929 దాక 
కాం(గెస్‌ తన తీర్మానాల్లో సంపూర్ల స్వాతంత్ర్య ప్రస్తావన తీసుకురాలేదు. అంతెందుకు, గాంధీ 
మొదటి సత్యాగ్రహ ఉద్యమం (ప్రారంభమయ్యేవరకూ, భారతదేశంలో ద్రిటీష్‌ వారి సంబంధం 
శాన్వతంగా 'ఉండిపోవాలన్నారు. మొదటి (ప్రపంచ యుద్దంలో బ్రిటీష్‌ వారిది న్యాయపక్షమ్రని 
నమ్మి; యుద్దానికి వాలంటీర్హను స్వీకరించి, చందాలు ' వసూలుచేశారు కూడ. గురజాడ తన 
గేయంలో బ్రిటిష్‌ వారిని ధర్మషక్రంగా భావించింది - ఈ (క్రమంలోనేనని (గ్రహించాలి. 

అందువల్ల, వలస సంస్కృతి ప్రభావానికిలోనై రాజభక్తిని గూర్చి రాసినంత మాత్రాన వీరిని 
తమను వలస వాదానికి పూర్తిగా అమ్ముడు పోయినట్లుగా భావించడం సబబు కాదు. ఏఏ 
చారిత్రక దశలో, వలస వాద వ్యతిరేకత - దశల.వారిగా రూపొందుతూ వచ్చిందో, దాన్నిబస్టే 
జాతీయోద్యమ ప్రగతి ఎత్తుపల్హాలు దాటుకుంటూ ముందుకు సాగింది. దాన్నిబజ్టే వ్యక్తుల 
రాజకీయా భి ప్రాయాలు, : జాతీయోద్యమం పట్ట వారికున్న వైఖరి మారుతూ వచ్చింది. ముఖ్యంగా, 
తొలిదశలో సాంస్కృతిక పునరుజ్జీననం, జాతీయోద్యమం కలగలసి సాగుతున్నపుడు, ఈ రెండు 
భావాల సమ్మిశ్రణం అప్పటి జాతీయ వాదుల్లో కన్పిస్తుంది. దీనికి (ప్రబలమైన ఉదాహరణ, 
మహారాష్ట్ర్రంలోని మహదేవ గోవింద రెనడే. పై రెండు ఉద్యమాల్శోనూ ఆయన పాత్ర 
అత్యంత ముఖ్యమైంది. 

చివరిగా ఒక్కమాట. ఆనాటి జాతీయోద్యమానికి గల పరిమితుల్ని గుర్తుంచు కొన్నపుడు 
అవి రాజకీయ నాయకులను ఎంతగా ప్రభావితం చేసి డోలాందోళన మనస్థితికి గురిచేశాయో, 
అవే పరిమితులు సంస్కృర్హలకు, సాహితీవేత్తలకు మరింతగా ఉండినాయని మనం తెలుసుకోవాలి. 
అయినా, కొన్ని ముఖ్య పరిమితులకు లోబడి గురజాడ లాంటి మేధావులు బూర్జువా [ప్రజాస్వామిక 
విషవ మార్పును సమర్ధించి; సమకారీన రాజకీయ పోరాట స్వరూపాన్ని, దాని విజృంభణను 
సరిగ్గా అర్హం చేసుకోలేదు. బ్రిటిష్‌ వలసవాదం కొనితెచ్చిన వినాశకర ఆర్ధిక పరిస్థితుల్ని సరిగ్గా 
అంచనా వేయడంలో విఫలురైనారు. ఇవే వీరిలోని ప్రధాన లోపాలు. 


Ne sk 


కన్నాళులం: నూరేళ్ళ నమాలోచనం.. | | 


“కనా వశం లం అః 


(4/ వరవరరావు 


“నాతో మాట్లాడడవేం ఒక ఎడ్యుకేషన్‌” 


అని గిరీశం నేరుగా చెప్పాడు కానీ నల్లవోళ్ళను పారించిన తెల్లవాళ్లకు, ఆ తెల్లవాళ్ళ ఇంగ్రీష 
చదువులే కాదు, స్వభావాలబ్బిన తెల్లవాళ్ళకు, బ్రాహ్మజేతరులను పాలించిన బ్రాహ్మణులకు, ఆ 
బాహ్మణుల సహవాసంలో బ్రాహ్మణ్యం అబ్బిన (బాహ్మణేతరులకు అంతరాంతరాల్లో ఈ 
భావం అస్పిగతమై ఉంటూనే ఉంటుంది. మైనారిటీ మతాల మీద అధికారం చలాయించే 
మెజారిటీ మతాలకు, ఎనుకకు నెట్టబడిన ప్రాంతాల మీద అధికారం చెలాయించే అభివృద్ది 
పరచబడిన ప్రాంతాలకు, (స్త్రీల మీద పురుషులకు మొత్తంగా పీడితుల మీద పీడకులకు ఉండే 
దృష్టి ఇది. 

ఈ మాట డంబాచారానికి, గొప్పలు చెప్పుకోడానికి దాఖలాగా చాలామంది ఉదపహారిస్తుంటారు. 
కాని గురజాడ అప్పారావుగారికి భారత దేశంలోని విద్యావిధానం పట్టు ఉన్న అవగాహాన 
ఇందులో వ్యక్తమవుతుంది. 


కన్యాశుల్మ_ం నాటకం 1892లో (పదర్శనకోసం రాసేనాటికే తెలుగు నేలలోనూ, 
సమాజంలోనూ కొన్ని ముఖ్యమైన మార్పులు వచ్చాయి. యూనివర్శిటీలు వచ్చి ఇంగ్లీషు 
చదువులొచ్చాయి. కృష్ణా, గోదావరి నదులపై ఆనకట్టలు నచ్చి కోస్తా జిల్లాల్లో వ్యాపారపు 
పంటలు వచ్చాయి. పెట్టుబడి (ప్రవేశించింది. మద్రాసు ప్రానెన్షియల్‌ కాన్సిల్‌ లో 
విజయనగరం రాజావారు (ప్రతినిధి కూడా అయ్యారు. అంటీ విద్య, ఆర్హిక రంగాలతోపాటు 
రాజకీయరంగంలోనూ “సంస్కరణ”కు అనుగుణమైన ఒక వాతావరణం ఏర్పడింది. 


విజయనగరం ఇలాకాలోని కన్యాశుల్కం దురాచారంపై వివరాలు సేకరించి రాజావారు 
చట్టం ద్యారా అది మాన్సించాలని ప్రయత్నించారు. ఆ బిల్లు వీగిపోయింది. ఆ స్తానంలో 


ఎఫిగ్రాఫిస్ట్‌ిగా ఉన్న గురజాడ అప్పారావుగారు బి.ఎ. గారిని ఆ దురాచారం గురించి ఒక 
నాటకం రాయమన్నారు, 


ఈ నాటకం ద్వారా కన్యాశుల్కం దురాచారం పోతుందా అనే అంశం మీదికన్నా మన 
సమాజంలో (ప్రవేశించిన ఈ కొనటం, అమ్మటం అనే కృత్రిమ మానవ సంబంధాన్ని 
(ప్రతిఫలించటానికి గురజాడ పూనుకున్నారు. (మధురవాణితో గిరీశం, రామప్పంతులు సరేసరి 
కరటక శాస్త్రి, సౌజన్యారావులు కూడా డబ్బు భాషలో నూటాడారు - “వేశ్యడబ్బొ ల్లకపోదు, 
(ద్రవ్యం కోరమనండి ఆయనైనా ఇస్తారు, నేనైనా ఇస్తాను” -- సౌజన్యారావు). 

“వీరేశలింగం వంళతులుగారి...బహ్మ వివాహం కేవలం ఆచారాలను అలవాట్లను ఎద్దేవా చేసే 
(ప్రహసనం. “కన్యాశుల్కంలో నేనేమో హాస్యం, పాత్రల చిత్రీకరణ, జటిలమైన ఒక కొత్త కథా 
సంవిధానం కోసం ప్రయత్నించాను" అని మొదటి కూర్పు పీఠికలో గురజాడ అప్పారావు 


పాతల చిత్రీకరణ ద్వారా మానవ స్వభావాలను సంబంధాలను చిత్రించే సంవిధానం గురించి 
శం చేవ కున్నారు. 


=కోన్వాశుల్క ౦; నూరేళ్ళ నమాలోచనం... 


ఈ నాటకం గురజాడ వాడుకభాషలో రాశాడు. *భాష్లా సంస్కరణ సమస్యను గురించి 
చర్చించటానికి ఇది అదను కాదు”, అని అంటూనే ఈ పీఠికలో గురజాడ “తెలుగు 
సాహిత్యభాషను నాగరికతా వ్యాప్తికి ఒక గొప్ప సాధనంగా చేయాలంటే దాన్ని వ్యావహారిక 
భాషకు దగ్గరగా తీసుకురావాలి” అని రాశారు. ప్రజల వాడుకభాష గురించి, వాడుక 
భాషలో సాహిత్య సృజన గురించి, గురజాడ ఆలోచనలు ఈ నాటక రచనతో మొదలెతే 
విద్యాబోధనలో భాష పాత్ర గురించిన ఆయన అలోచనలు “డిసెంటు పత్రంతో పరిణతి 
చెందాయి. విశ్వవిద్యాలయాల్లో విద్యా బోధన వాడుకభాషలో జరగాలని, ఆయన ఓ ఉద్యమమే 
నిర్వహించారు. జూ (ప్రజల ఉద్యమాన్ని ఎవర్ని సంతోష పెట్టడానికీ వదులుకోలేనన్నారు. 

(ప్రపంచంలో బహుశా ఇంకా యే సమాజానికి పట్టుని ఒక విషాదం భారతీయ సమాజాలకు 
పట్టింది. ఇక్కడ ప్రజలకు వాళ్ళ మాతృభాష అధికార భాషగా ఉండే అదృష్టం ఎవ్పుడోగాని 
కలుగలేదు. ప్రాకృతం, పాళీ వంటి భాషల స్తానంలో (ప్రాచీన సమాజంలో (క్రమంగా 
సంస్కృతం రాజభాష అయింది. విద్య బ్రాహ్మణ, క్షత్రియ పురుషులకు వరిమితమవడమే 
కాకుండా సంస్కృత మాధ్యమానికే పరిమితమయింది. ముఖ్యంగా మనుధర్మ శాస్త్రం ఒక 
ఉక్కు. చట్రంగా అమలవుతూ వస్తున్న రెండువేల సంవత్సరాల గత చరిత్రను గమనిస్తే ఇది 
స్పష్టమవుతుంది. బుష్యాశ్రమాల్లో (బ్రాహ్మణ, క్షతియ పురుషులకు మాత్రమే విద్య గరపబడేది. 
(కాళిదాసాదుల సంస్కృత _ నాటకాల్లో సీతా, శకుంతల వంటి నాయిక పాత్రలు కూడా 
సంస్కృతంలో మాట్లాడ నోచుకోలేదు). ఆ భాషలో విద్య కూడా వర్ణాశ్రమ ధర్మాలను, 
పురుషార్మాలను బోధించేదిగా అసమానతను, హింసను సమర్హించేదిగా ఉండేది. ఒక్కమాటలో 
అది ఫ్యూడల్‌ భూస్వామ్య, బ్రాహ్మణ సంస్కృతి. 

ఆంగ్లేయుల వలసగా మారిన భారతదేశానికి ఆధునిక కాలంలో మళ్లీ ఇదే విషాదం 
పట్టుంది. ఇంగ్లీషు రాజభాష అయింది. యూనివర్సిటీలు నెలకొల్పబడిన దగ్గర్నుంచి అది 
బోధనా మాధ్యమంగా ఈనాటికీ కొనసాగుతున్నది. గుమాస్తాలను తయారుచేయడానికి మెకాలె; 
యూనివర్సిటీలు స్టాపించవలసిందిగా ఇంగ్రండు సింహాసనానికి సలహా ఇచ్చాడంటారు. అంతకన్నా 
(గుమాస్తా మనస్తత్వం కన్న) (ప్రమాదకరమైన, పరిపాలనా (బ్యూరోక్రటిక్‌ి నియంతృత్వం, 
వలసవాద సంస్కృతి, దళారీ సంస్కృతి మనకి వంటబట్టుడానికి ఇది చాపకింద నిటిలా 
పనిచేసింది. 

వలసపాలనకు గురైన ప్రపంచ దేశాలన్నింటినీ ఈనాడు స్ఫూలంగా మూడో ప్రపంచం 
అంటున్నాం. ఈ మూడో (ప్రపంచంలోని వ్యవసాయ దేశాలన్నీ ఆనాడు వలస, భూస్వామ్య 
వ్యవస్థలు ఈనాడు అర్హవలస, అర్హ భూస్వామ్య వ్యవస్థలు. సామ్రాజ్యవాదం తన ప్రయోజనాల 
కోసం ఈ దేశాలన్నిటా భూస్వామ్య రాజకీయ, ఆర్హిక వ్యవస్టలనే కాకుండా భూస్వామ్య 
సంస్కృతినీ విలువలను పెంచి పోషిస్తున్నది. అందువల్ల ఈ అన్ని దేశాల్లోనూ ముఖ్యంగా 
భారతదేశంలో 1857 తర్వాత సామాజ్యవాద భూస్వామ్య భావజాల సహజీవనాన్ని మనం 
అన్ని రంగాలలోనూ గమనించవచ్చు. 

1857 ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం తర్వాత 1862లో జన్మించిన గురజాడ 
యూనివర్సిటీ చదువుల నల్ల తన యవ్వన కాలానికి విశ్వవ్యాప్తమైన (ఫెంచ్‌ విప్లవ భావజాలం 
వల్ల (బ్రిటిషు ప్రభుత్వానికి అండగా నిలిచిన  రాజుశ్రయంలో దివాన్‌గిరీ చేస్తూ) చాలా 
స్పష్టంగా ఈ సామాజ్యవాద భూస్వామ్య సహాజీవనాన్ని పసిగట్టుగలిగాడు. సంస్కృృతాంగ్ర 
సాహిత్యాల్లో అపారమైన వైదుష్యం వల్ల ఈ రెండు భాషలు అధికార శ్వాస్త్ర/శాసనభాషలుగా, 
మాధ్యమ భాషలుగా ప్రజలకు చేసిన అపకారాన్ని గ్రహంచగలిగాడు. 

గురజాడ నాటికే ఫ్యూడల్‌ భూస్వామ్య బ్రహ్మ విద్యకు వలస విద్యకు ఉన్న సారూప్యాలు- 

పొలకపొరిత సంబంధంలాంటి బోధక, బోధిత సంబంధాలు. గురువు జ్ఞాని. శిష్యు డజ్ఞాని. 


కన్యాశుల్శ ల నూరేళ్ళ నమూాలోచనం..* 


గురువుతో సంభాషణయే జ్ఞానం. ఇంగ్లీషు చదువుల గిరీశం, వెంకలేశం సంబంధాల్లో గాని, 
బైరాగి ఆయన శిష్యుల సంబంధాల్లో గాని కరటకళశా స్త్ర శిష్యుని సంస్కృతం చదువుల్లోగానీ 
మనం ఇది గమనించవచ్చు. 

రెండు శాష్త్రాలకూ పునాదులు ఆస్తి సంబంధాల్గో ఉన్నాయి. అమ్మడం, కొనడం 
సంస్కృతికి. రెండూ దోహదం చేశాయి. ఫ్యూడల్‌ భూస్వామ్య బ్రాహ్మణ కుటుంబాల్లో 
కన్యాశుల్కం ఉంటే దొరల పెళ్ళిళ్ళలో ఉన్న పెళ్ళి ఆడంబరాల . గురించి గిరీశం చెప్తాడు. 
(ఇక దొరల్లోనూ వాళ్ళ తస్పాదియ్యా ఇల్లు గుల్ల చేస్తారోయ్‌. అవి గుడ్డలు కావు, అవి 
సెంట్లు కావు. అవి జ్యూయెల్సు కావు, మారేజ్‌ సెటిల్‌ మెంటని బోలెడు ఆస్తి కూడా 
లాగుతారు). ఇప్పటి వరకట్నాలు వివాహాడంబరాలూ నేవథ్యంలో ఇది అర్హం చేసుకోవచ్చు. 

భారతీయ భూస్వామ్య సమాజాల్లోని అమ్మడం, కొనడం సంబంధం వలస పాలనతో 
మార్కెట్‌ ఆఅర్హిక విధానంలో అమ్మడం - కొనడం - అమ్మడం = లాభం అనే సరుకు 
స్తాయికి చేరుకున్నది. 

“సెల్లింగ్‌ గర్హి! డామిట్‌” “సావకాశంగా కూర్చుంఠు కన్యాశుల్కం కూడని పనని 
తమచేతనే ఇప్పిస్తాను” అని అగ్నిహూత్రావధాన్లతో అన్న గిరీశమే “బాగా ఆలోచించగా 
కన్యాశుల్కం లేని మారేజ్‌ ఈ భూప్రపంచంలో లేదు విన్నావా” అని వెంకటేశంకు 
ఉపదేశించాడు. అతనికి తోచిన కొత్త ఆర్య్యూమెం మేమిటంటే “ఇన్‌ సెంట్‌ మ్యారేజ్‌ లు 
అయితేనే కానీ యంగ్‌ విడోస్‌ ఉండరు. యంగ్‌ విడోస్‌ ఉంచేగాని విడో మారేజ్‌ రిఫార్మ్‌కు 
అవకాశం ఉండదు కదా? - సివిలైజేషన్‌ కల్లా నిగ్గు విడో నూరియేజ్‌ అయినప్పుడు, 
ఇన్‌ ఫెంట్‌ మారియేజిల్లేక పోతే సివిలైజేషన్‌ పాల్చవుతుంది! మరి ముందు అడుగు పెట్టలేదు. 
గనుక తప్పకుండా ఇన్‌ ఫెంట్‌ మారియెజి చెయ్యవలసిందే. ఇది ఒక కొత్త డిస్కవరీ.” 

వ్యవసాయ సమాజాల అతి ప్రాచీన సంస్కృతికి ఈ నాగరికత అనే మాకు ఈనాడు 
ఉపయోగింపబడ్డున్న అర్హంలో వలసవాద మార్కెట్‌ ఆర్థిక విధానంతో వచ్చింది. దాన్నింకా 
స్పష్టం చేసే నంబర్‌ టూ ఆర్హ్ఫూమెంటు ఇక్కడే గిరీశం చెప్పాడు. 

“అధికస్య౭_ధికం ఫలం” అన్నాడు గనుక చిన్నపిల్లని ఒక ముసలాడికి పెళ్ళి చేసి, వాడు 
ఛస్తే మరోడికి, మరోడు ఛస్తే మరోడికి, ఇలాగా పెళ్ళి మీద పెళ్ళి అయి వీడి దగ్గరో వెయ్యి 
వాడి దగ్గరో వెయ్యి నురోడి దగ్గరో వెయ్యి మరోడి దగ్గర మరో వెయ్యి, రొట్ట మీద నెయ్యి, 
నేతిమీద రొజ్ఞాలాగా ఏకోత్రవృద్దిగా కన్యాశుల్కం లాగి తుదకు నాలాంటి బుద్దిమంతుడ్ని చూసి 
పెళ్ళాడితే చెప్పావు మజా ఇహసౌఖ్యం పూర్తిగా లభిస్తుంది. ఇహసౌఖ్యం ఉంటే పరసౌఖ్యం 
కూడా సాధించామే అన్నమాట. (ఈనాటి లక్షల. రూపాయల వరకట్నాలూ, వరకట్నపు 
చావులు వీటికున్న ఆస్తి సంబంధాలు నేవధ్యంలో ఇవి చదువుకోవాల్సి. ఈజ్‌ మెంట్‌ హక్కంకే 
ఆస్తి బదిలీలకు సంబంధించిన హక్కు. ఈ ఇంగ్రీష్‌ చట్టాన్ని ఇహ పర సౌఖ్యాలనిస్తుందని చెప్పే 
వివాహమనే ఒక వర్ణాశము ధర్మంలో అమలవుతున్న కన్యాశుల్కొనికి, ఇంగ్లీషు తెలివితేటలు 
ఇంక ఎంత గడుసుగా అనుసంధానించాయో (గ్రహించవచ్చు. 

భూస్వామ్య, వ్యూడల్‌, బ్రాహ్మణ భావజాల ప్రతీక అగ్నిహూత్రావధాన్లు అయితే వీటికి 
తోడు వలస దళారీ స్వభావానికి Ee రామప్పపంతులు, గిరీశం. కన్యాశుల్కం నాటకంలో 
ఈ మూడు పాతలూ మాట్లా మూటలు ఈ వలసవాద భూస్వామ్య సామరన్యా 
ధోరణికి అద్దంపడ్తాయి. తన ముందు ఇంగ్రీషులో మాట్లాడనుని వెంకమ్మ కోరినప్పుడు గిరీశం 
వెంకలుశాల మధ్య సంభాషణ, దానిపై అగ్నిహూత్రావధాన్ల వ్యాఖ్యకు గిరీశం సమాధానం 
(“ఇవ్పటిమటుకు వేదంలాగే భట్టేయం వేయిస్తారు”) సంస్కృత శ్లోకాల అర్హాల గురించి 
కరటకశొ స్త్రి, శిష్యుల సంభాషణ, ఆధ్యాత్మిక జ్ఞానంతోపాటు జ్ఞానం గురించి బైరాగి శిష్యుల 
సంభాషణ అన్నీ ఈ పాలకభాషల స్వార్ధ ప్రయోజనాలకు ఎంతబాగా ఉపయోగవపడ్తాయో 
దాఖలాలే. గిరీశం ఎవ్వడూ తన ఇంగ్రీషు తెలివితేటలను సమరించుకోవటానికి సంస్కృత 


న్వ్య్చాశుల్కు లః నూరేళ్ళ నమాలోచనం... 


సమర్హన తెచ్చుకుంటాడు. గప్పాలే కావచ్చుగానీ *చుట్టుకాల్బబ'స్టే కదా దొరలింత గొప్పవాళ్లెైనారూ”' 
అని చెప్పి వూరుకోడు, “బృహన్నా రదీయలోలో కూడా దీనికి (ప్రమాణం ఉంద్‌ చూవ 
ప్రయత్నిస్తాడు. వునర్వివాహానికి నలదమయంతుల చరిత్ర నించి సమర్ధన తెస్తాడు. చివరకు 
వెంకటుశం జామచెట్టు ఎక్కడాన్ని వెనకటి రుష్యాశ్రమాలలో శిష్యులు గోవులకు గ్రాసం, 
యజ్ఞానికి సమిధలు తేవడంతో పోలుస్తాడు. సాందీవుని కథ దాకా సమర్హనలు తెస్తాడు. 
తాసీల్హారీ అయి అడవిలో ప్రయాణం చేయాలంళకేు చెబ్బక్కడం నేర్చాలంటాడు. 


“తెల్లవాళ్ళ స్కూళ్ళలో తెలుగు పద్యాల మీద ఖాతరీలేదు....” అని చెప్తూ *“యంతసేవూ 
జాగరఫీ, గీగరఖ, అర్హమేటిక్‌, ఆల్‌ జీబ్రా మాథమేటిక్స్‌ ఇవన్నీ హడలేసి చెప్తారని” గిరీశం 
అంశే “అదుగో చదువంటే అట్లాగే చదువుకోవాలె” అని ఒప్పేసుకుంటాడు. ఇంగ్లీషు 
చదువులోనూ తండ్రి - దేవుడు తర్వాత దేవుడు అని చెప్తారని విని “మొత్తం మీద మీ 
యింగ్లీషు చదువు మంచిదిలాగే కనబడుచున్నది. భాషాభేదం కాని మనముక్కలే వాళ్ళవిన్నీ” 
అని మెచ్చుకుంటాడు. 

రాజాశ్రయం సంస్కృతం నుంచి ఇంగ్రీషుకు మారింది గనుక “నాలుగష్టాలు” చదువుకుంటే 
“జంరూలు వడుక్కుంటూ |బ్రతకడమే”నని వెంకమ్మకు అర్ధమైపోయింది. తనవాళ్త “వసువూ 
కుంకానికి ఇచ్చిన భూమి అమ్మేసి అయినా కుర్రాడికి చదువు చెప్పిస్తా”నని భీష్మించింది. 
కరటకశా,స్త్రికి “ఈ రోజుల్లో నీ సంస్కృత చదువెవడిక్కావాలీ?” - “దరిద్రులికి కావాలి” 
అనే శిష్యుడితో ఏకీభావం ఏర్పడింది. “నాలుగంకెలు బేరీజు వేయడం, వడ్డీ వోసీ కట్టుడం 
వీ వట్నం ఎక్కడుందో ఏ కొండలు ఎక్కడున్నాయో తెలియడం తెల్లవాడి మహిమ” 
లాగా అన్పించింది. శిష్యుడికి “నేనే చిన్నతనంలో యింగ్లీషు చదివి వుంటే జడ్జీల యెదట 
"ఫెళ ఫెళ్ళాడించుదును”, “నాకు యింగిలీష వొస్తే, దొరసాన్లు నా వెనకాల పరిగెత్తరా”. 
రావంప్పంతులు కోర్టు, (స్త్రీ వ్యామోహాలకు యింగిలీషు రాకనే లోటు! 


“ఇంగ్లీషు చదువులతో ఇల్లు గుల్లయిపోయిందని మెరక పొలం శిస్తంతా వాడికిందయిపోతోందని”, 
“అచ్చిరాదని” స్వానుభవంతోనూ ఇతరుల అనుభవంతోనూ అనుమానాలూ భయాలూ పెంచుకున్న 
అగ్నిహాత్రావధాన్లు కూడా ఆ భాష కోర్టు వ్యాజ్యాలకు వనికి వస్తుందని తాసిల్దారు ఉద్యోగం 
తెస్తుందని గుర్తు రాగానే, ఆశ కలగగానే చల్లగా సామరస్యానికాస్తాడు. కొడుక్కి “ప్తాకోర్టు 
వకార్తీ దాకా చదువు” చెప్పిస్తానంటాడు. గిరీశం మీద  ధుమధుమలాడిన వాడలా కోర్టు 
కాగితాలు తెచ్చి గిరీశంతో చదివించుకుంటాడు. కోర్టు అర్జీలు రాసి పెట్టమంటాడు (“నాకు 
ఇంగిలీషు తెలియకపోవడం చాలా చిక్కొచ్చింది”) వకీళ్ళను కుదిరించి పెట్టమంటాడు. చివరకు 
సుబ్బి పెళ్ళి ప్రయాణపు ఏర్పాట్టు కూడా అతని మీదే వదిలేస్తాడు. 

“ఇన్నాళ్ళకు మా అగ్నిహౌొత్రుడికి తగినవాడు దొరికాడు” అని కరటకశాషస్త్రి అన్న 
మాటకర్ణ్లం డబ్బుకు ఆడపిల్లల్ని అమ్ముకొని అల్లుడు “చచ్చిపోయినాడంకు అందువల్ల ఎంత 
లాభం కలిగిందీ, భూంవులకు దావా తెచ్చావా లేదా” అని ఆడపిల్లల వైధవ్యాలు ముసలి 
అల్లుళ్ళ చావుతో (దన్యార్షన, ఆస్తి ఆర్హనా చేయవచ్చనుకునే (బాహ్మణత్వానికి అవసరం కొద్ద 
అందుకు వత్తాసు పలికే ఇంగ్లీషు చదువుల గిరీశం తగినవాడు దొరికాడనే. 

విడో మారేజి విషయమై నాచ్చికొళ్చెన్‌ విషయమై గిరీశం లెక్చర్లు వెంకటేశం నుంచి 
మొదలై అగ్నిహూత్రావధాన్లు, సౌజన్యారావు దాకా వచ్చేవరకు తన పబ్బం గడువుకోటానికి లేదా 
గండం కడతేరడానికీ ఎట్లా మారుతూ వచ్చాయో గమనిస్తే సంస్కృత శాస్త్రాలూ, ఇంగ్రీషు 
విద్య రెండు నాల్మలనే కాదు, వెయ్యి నాల్కలవని శతెల్లమవుతుంది. 

రాజ్యాంగ యంత్రంలో భాగమైన న్యాయ విధానపు భావజాలానికి ఇంగ్లీషు చదువులు 
ఎంత బలంగా ఉపయోగపడుతున్నాయో ఈనాటికీ మనం చూస్తూనే ఉన్నాం. రిజర్వేషన్ల 
నుంచి కాంపిటీషన్‌ చదువుల దాకా ఈ కోర్టులు రాజ్యాంగానికీ చట్టాలకూ ఇస్తున్న అన్వయం 


కన్వాళుల్కం. నూరేళ్ళ నమాలోచనం.. 


చూస్తూనే ఉన్నాం. పంచాంగం చెప్పే బ్రాహ్మణుల మొదలు శాస్తా ల అన్వయాలు చెప్పే 
పురోహితుల వరకు, వేదాలకు, ఉవనిషత్తులకు, శాస్త్రాలకు సారం చెప్ప శాస్త్రుల వరకూ 
ఈ బ్రిటీషు న్యాయశాస్రానికి మంచి నీటికి చేవల్లా ఎక యాలు. 

“కన్యాశుల 6” నాటకం నిండా బలంగా, [వచురంగా కన్పించే మరొక అంశం ఈ సంస్కృత 
శాస్త్ర, - ఇంగ్రీషు న్యాయ విద్య సమన్వయం. (బాహ్మణులంతా - అగ్నిహా త్రావధాన్తవంటి 
నిష్టా గరిష్ట్రలయిన వైదికులూ (“తమరేనా నులక అగ్నిహాత్రావధాన్లుగారు, ఈ పజబ్బ జఠలో 
తమంతవారు లేరని రాజమహేంద్రవరంలో మావాళ్లు అనుకునేవారు” - గిరీశం) మొదలుకొని 
నియోగి తెలివి నిగ్గుదేరిన రామప్పవంతులు వరకు; కుహనా సంస్కారి అయిన గిరీశం మొదలు 
సంస్కారవంతుడైన సౌజన్యారావు వరకూ - శ్వాస్తాలనెంత ప్రమాణంగా చూసారో, చూపారో 
కోర్టులనంత ప్రాణప్రదంగా కొలిచారు. తమతమ అవసరాలు, ప్రయోజనాల కోసం శాస్త్రాల 
నుంచి ఉవవత్తి చూపడంలో ఎంత ప్రతిభ కనబర్చారో ఇంగ్లీషు చట్టాలూ, శాసనాలూ 
కోర్టు తీర్పుల నుంచీ ఆధారాలు చూవడంలో అంత చాకచక్యం, మెలకువలూ నేర్పారు. 
అవసరమయితే భూముల, ఆస్తుల తగాదాల కోసం రెవెన్యూ, పోరీస్‌ శాఖల నాశయించే 
దగ్గర కోర్టులలోను దొంగ కాగితాలు సృష్టించారు. (“పెద్ద పెద్ద వకీళ్ళు కూడా సిగ్గమాలి 
బడిపెట్టి దొంగసొక్ష్యాలు పాఠం చెప్తారు. కొందరు మృదువరులు తిరగేసి కొట్టనుంటారు. నా 
వంటి చాదస్తులం ఇంకా కొందరం అట్ట పాపానికి ఒడిగట్టుకోం గానీ మా పార్టి తరపు 
సాకులు కూడా అబద్దం చెప్తున్నారని ఎరిగిన్నీ ఊరుకుంటాం” - సౌజన్యారావు. 


మానవ సంబంధాలు బలీయమవడానికి కాకుండా ఆస్తి సంబంధాల కోసం ఆ మానవ 
సంబంధాలను బలి పెట్టడమే విద్యావిధానవు ప్రయోజనవమువుతున్నదని గురజాడ 'కన్యాశుల్కం'లో 
చెప్పదల్పుకున్నారు. అధికారం, యాజమాన్యం, పురుషస్వామ్యం - అస్తి, భూమీ, డబ్బు 
దృష్టిలో ఆలోచిస్తాయి, ఆచరిస్తాయి. పీడితులలో మాత్రమే అణచివేత వల్ల వికసించని మానవ 
సంబంధాలు మిగిలివుంటాయి. సుబ్బిని ముసలి వాడికిచ్చి చేయవద్దని. వెంకమ్మ నూతిలో 
దూకుతుంది. ఈ పెళ్ళి తప్పటం కోసం బుచ్చమ్మ గిరీశం మోసానికి తల ఒగ్గుతుంది. సుబ్బి 
పెళ్ళి తప్పించటానికి మధురవాణైతే పెద్ద నాటకమే ఆడింది. తన మెడలోని కంబు త్యాగం 
చేయడానికి వెనకాడలేదామె. గిరీశం బుచ్చెమ్మను లేవదీసుకుపోయాడని అర్ధం కాగానే వెంకమ్మ 
“కొంప ములిగిపోయిలోదని చతికిలపడింది. కానీ అగ్నిహూత్రావధాన్లకు మాత్రం కన్నబిడ్డ వెంటనే 
“పకీరుముండిగా మారిపోయింది. ఆయన కోవంతో వణికిపోయాడు. బాధలేదు. కనృకూతురు 
కోసం ఆరాటం, ఆవేదన లేవు. ధ్యాసంతా ోనగలపెట్టి, నా కోర్టు కాగితాలోగ- అనే! 


“ఈ గాడిద కొడుకు ఇంగ్లీషు చదువు కొంప ముంచింది” అని వెంకళేశం జుత్తు పట్టుకొని 
కొట్టబోయిన అగ్నిహాత్రావధాన్లు ఆ ఇంగ్లీషు చదువుల సారమైన కోక్టుతే మళ్ళీ లుబ్బావధాన్ల 
మీద దావా వేయడానికి బయల్లేరాడు. 

మద్రాసు ప్రావిన్సు నుంచి సుప్రీం కోర్రే కాదు, పీవీ కౌన్సిల్‌ దాకా మత శాఖల 
వివాదాలు, ఆస్తి వివాదాలు ఎగబాకడం; మద్రాసు నుంచి ఢిల్లీ దాకా పరిపాలనా, న్యాయ 
సంబంధ కీలక స్తానోల్లో ఇంగ్లీషులో ఉన్న భారత రాజ్యాంగాన్ని విశ్లేషించే విద్య బ్రాహ్మణుల 
మోనోపలి కావడం, 'లిటిగేషన్లకు గోదావరి జిల్లాలది పెట్టింది పేరు! అనే సామెత రావడం 
ఇవేవీ యాదృచ్చికం కావు. ఆనాడు భూస్వామ్య సంస్కృతికి ఎవరు కాణాచిగా ఉన్నారో 
వాళ్ళే ఇవ్వాళ సామ్రాజ్యవాద భూస్వామ్య సయోధ్యకు దళారీలుగా ఉన్నారు. ఈ విషవృక్షష్రు 
బీజాలను “కన్యాశుల్కం నాటకంలో గురజాడ ఆనాడే పసికట్టారు. 


డొనేషన్లు, క్యాపికేషన్‌ ఫీజులకు వ్యతిరేకంగా పోరాటం చేపట్టిన విద్యార్థులు ఈ కుట్రను 
కనిపెట్టలేని వెంకళుశాలుగా మిగిరిపోరాదు. 


SU jaime 


కనార్పాశుల్క అః నూరేళ్ళ నమూలోచనం... 


విద్య మాధ్యమంగా ఇంగ్రీషు స్తానంలో మాతృభాషలు వచ్చేందుకు ఏకసూత్ర విద్యా విధానం 
(సింగిల్‌ ఎడ్యుకేషన్‌ సిస్టం) అభలయ్యేందుకు మనం పోరాడాల్సి ఉన్నది. “కన్యాశుల్మ్కము 
రచించే సరికే (శ్రీ) అప్పారావుగారికి అంగ్రము ద్వారా కన్నా ఆంధ్రము ద్వారా దేశమున 
కెక్కువ సేవ చేయవచ్చుననే యాశయము దృఢపడింది” అని బుర్రా శేషగిరిరావుగారు ఊరక 
రాయలేదు. 1883 నాటికే రెండుసార్హు ముద్రణ పొండి శంభుచంద్ర ముఖర్దీ (ప్రశంసలు పొందిన 
ఇంగ్లీషు కావ్యం “సారంగధర నవయవ్వనంలో రాసిన గురజొడ కీర్తి సంపదలు కొక సామాజిక 
ప్రయోజనాన్ని ఆగించాడు కాబ్టే ఇంగ్రీషేకాదు (గ్రాంథిక తెలుగును కూడా వదులుకున్నాడు. 
గురజాడకు ఉన్నటువంటి ప్రజాస్వామిక అవగాహన ఉంట తప్ప భూస్వామ్యమైనా సామాజ్య 
వాదమైనా; భాషను, విద్యను ఎటువంటి అణచిచేత వనిముట్టుగా ఉపయోగిస్తుందో అర్ధం 
చేసుకోవడం సాధ్యం కాదు. జీవితంలోనూ విద్యారంగంలోనూ ప్రజాస్వామ్య సంస్కృతిని, 
వ్రజాస్వామికీకరణను కోరుతున్న వాళ్ళంతా “కన్యాశుల్కం” నాటకాన్ని మరొకమారు ఈ దృష్టితో 
చదవాలి. 


(నూరేళ్ల కన్యాశుల్కం నంచికీ నుంచ్చి 


కన్వాళుల్క ౦: నూరేళ్ళ స హాూాలో చను 


కన్యాశుంల్క_ 9: కుటుంబ న్యవస్త 


కన్యాశుల్కం నాటకంలో కుటుంబ వ్యవస్థ గురించి ఆలోచించటమంకు మొత్తం పితృస్వామిక 
వ్యవస్త గురించి ఆలోచించటమే జాతుంది. అందులోనూ ఆ కాలంలో కుటుంబ వ్యవస్థలో 
కొత్త మార్పులు రాబోతున్నాయి. అప్పటికి అమలులో వున్న కుటుంబ వ్యవస్థనూ, రాబోయే 
మార్పులనూ, మధ్యలోని సంధి దశనూ సమర్హనంతంగా ప్రతిఫరించిన నాటకం కన్యాశుల్కం. 
అప్పటికి సమాజం (స్త్రీ వురుషులకు సంబంధించి పబ్లిక్‌, (పైచేటు ప్రపంచాలుగా పూర్తిగా 
విడిపోలేదు. అలా విడిపోవటానికి కావలసిన పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం ప్రారంభమయ్యే 
స్టితి కనిపించటంతో ఆ సంధి దశనే నాటకం (ప్రతిబింబించింది. ఒకవైపు అగ్నిహూత్రావధాన్న్లు 
“ఆడముండల్లోనా అలోచన” అని భార్య మాట తీసిపారేసినా ఇంకోవైపు వెంకమ్మ “మీకంత 
భారమని తోస్తే మావాళ్ళు నాకు పసుపూ కుంకానికి యిచ్చిన భూవంమ్మేసి కుజ్బాడికి చదువు 
చెప్పిస్తాను” అని పిల్దాడు వెంకటేశం చదువు బాధ్యత తన మీద వేసుకుంటుంది. గిరీశాన్ని 
అగ్నిహాత్రావధాన్లు బైటికి నడనమంటే  “చాల్చాలు. బాగానేవుంది. ఇంటికెవరొచ్చినా నాకిదే 
భయం. ఆయన మాటలకెక్కడికి బాబూ, వెళ్ళిపోకండి” అని భర్త (ప్రవర్తనను ఆక్షేపించింది. 


కుటుంబంలో (స్త్రీ వురుషులు చేసే వనులు వేరైనా యిద్దరు చేసే పనులకూ విలువ 
ఉన్నట్లు కనిపిస్తుంది. వేదాలు వల్రించటం, కావ్యాలు చదివి శిష్యులకు చెప్పటం, జంరూలు 
ఒడకటం మగవాళ్ళు చేసే పనులైతే ఇంట్లో నంటా, వడ్డనా, మిగిలిన పనులూ ఆడవాళ్ళవిగా 
వున్నాయి. వాళ్ళిద్దరి ప్రపంచాలూ పూర్తిగా వేరు వేరైపోలేదు. ఒకళ్ళ మాటలు ఒకళ్ళకు 
అర్హమవుతూనే ఉన్నాయి. ఐతే ఆడవాళ్ళకు అర్హంకాని, వాళ్ళతో సంబంధంలేని కోర్టులు 
అప్పటికే. వచ్చేశాయి. అవి రానటం నల్లా, ఇంగ్లీషు చదువుకుంకేు వచ్చే ఉద్యోగావకాశాల వల్లా 
ఇంట్లో పనిచేస్తున్న పనిపై (స్త్రీలకు కూడా చులకన భావం ఏర్పడింది. వెంకమ్మ....ఇంగ్షీషు 
చదువుతున్న కొడుకును భర్తతో పోల్చి “మీలాగే వాడూ జంరూలు వొడుక్కుంటూ బతకాలని 
వుందా యేవియషి' అంటుంది. ఈ కుటుంబాలకు అతీతంగా” ఒక పబ్లిక్‌ రంగంతో కూడిన 
ప్రపంచం ఒకటుందని, అక్కడ మగవాడికి విలువ, అతను చేసే వనులకు విలువ వుంటుందనే 
భావం అవుడపుడే ఏర్పడుతోంది. 


అప్పటివరకూ కుటుంబ విషయాలు అంటరానిదినా, యితరుల జోక్యం లేకుండా నడిచేవిగా 
ఉండేవి. ఐతే మొత్తం కుటుంబ వ్యవస్త మారవలసిన అవసరం కలగటంతో రాజ్యానికి 
కుటుంబ విషయాలలో జోక్యం చేసుకోక తప్పనిసరి వరిస్తితి ఏర్పడుతోంది. కుటుంబంలో 
జరిగే వివాహాది విషయాల గురించి బయట చర్చ జరగాల్సిన స్థిత, రాజ్య వరిధిలోకీ చట్ట 
వరిధిలోకీ కుటుంబ విషయాలు రావాల్సిన అవసరం ఏర్పడింది. సౌజన్యారావు వంతులు 
బుచ్చమ్మకు విధవా వివాహం జరిపించమనీ, సుబ్బికి కన్యాశుల్కం పుచ్చుకోవద్దనీ చెబుతుంకేు 
అగ్నిహూత్రావధాన్లకు _అతనెందుకలా చెప్పాడో అర్హంకాదు. 

“అదంతా మీకెందుకయ్యా - మీ గృహకృత్యాల వూసుకి నేనొచ్చానా యేవింటి? నా 
గృహకృత్యాల వూసు మీకెందుకు, 


“నా పిల్ల భారం అంతా మీదైనట్టు మాట్టాడుతున్నారేమిటిి ఆ సంత మీకెందుకు?” 


తన్వాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


“యేవింటి ముండా యేడువు సంత! వాడెవడు?” వీడెవడు” మీరెవరు? అదెవర్తి” అని 
గందరగోళ పడతాడు. చివరికి సౌజన్యారావు వంతులు తీరు అర్హంగాక “వీడికి వెరి గాబోలు” 
అనుకుంటాడు. 

సామాన్యంగా ఏ సమాజమైనా కుటుంబ విషయాల కొక పవిత్రతను ఆపాదించి దాంట్లొ 
యితరుల జోక్యాన్ని వీలైనంత తక్కువ చేస్తుంది. సామాజికంగా పెద్ద మార్పులు, మౌలికమైన 
మార్పులు రాబోతున్నప్పుడు కుటుంబ విషయాల గురించి కూడా చర్చ జరుగుతుంది. 
రాజ్యం ఆ విషయాల గురించి ఆలోచిస్తుంది. కన్యాశుల్కం” నాటికి ఆ పరిస్టితి సమాజంలో 
వుంది. దానిని గుర్తించినట్టు మునసబు “పోలీసోళ్ళకి అక్క_ర్లేక బాపనోళ్ళకి అక్క_ర్లేక, వెధవ 
ముండని బాపనాడు పెళ్ళి జేసుకుంకే లోకం అంతా వూరుకోవడవేంనా?” అని రాజ్యమో 
మతమో ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరాన్ని చెబుతాడు. ఐతే రాజ్యం 
విధవా వివాహాలకు సుముఖంగా వుండటంతో, రండా గరాలూ, (భూణహత్యలూ చట్టం 
భరించలేనంతగా పెరిగిపోవటంతో హెడ్‌ “నన్నడిగితే వెధవలు పెళ్ళి చేసికోవడవేం ఉత్తమం 
అంటాను” అంటాడు. 

ఐతే ఈ బ్రాహ్మణ కుటుంబ వ్యవస్థ మీద మరురవాణికి ఏమాత్రం నమ్మకం లేదు. ఏ 
(బాహ్మణ యువకుడినో వివాహమాడి సంసారం చేస్తూ పిల్లల్ని కని పెంచుదామని మధురవాణి 
అనుకోలేదు. కావువాడి. భార్యనై పనిపాటలు చేస్తే వృద్దాహ్యంలో భద్రత వుంటుందని 
ఆలోచించింది. పిల్లల్ని కనే పునరుత్పత్తి కార్యక్రమానికి ఏ గౌరవం లేకపోవటం, ఉత్పత్తిలో 
భాగస్వామ్యం ఉన్నప్పుడే త్రీ॥కి కనీస భద్రత విలువ వుండటం మధురవాణి గమనించినట్టు 
ఆ మాట మాట్టాడింది. 

కుటుంబ వ్యవస్టలో రాబోయే మార్పులతో ఆడవాళ్ళ వని మరింత విలునలేనిది అవబోతున్న 
స్థితిని కూడా కన్యాశుల్కం నాటకం సూచించింది. స్రీలు కేవలం పిల్లల్ని కనడానికే 
అన్న భావన అప్పటికే మొదలవుతోంది. గిరీశం వెంక లేుశాన్ని ఒక (ప్రశ్న అడుగుతాడు. 
“దేవుడు ఆడవాళ్ళనెందుకు చేశాడు” అని. వెంకటేశం “వంట చెయ్యడానికి” అని సమాధానం 
చెబుతాడు. వెంకశేశానికి తెలిసినంతవరకూ తండ్రి జంరూలు ఒడుకుతాడు. తల్లి వంట 
చేస్తుంది. ఇద్దరూ చెరో పని అన్నట్టే వుంటుంది. కానీ గిరీశం అది ఒస్పకోడు. 

“నాన్సెన్స్‌! పెండ్డాడముకూ, పిల్లలు కనడమునకున్నూ” అని (స్త్రీ పిల్లల్ని కనే యంత్రంగా, 
పిల్లల పెంపకానికి పూర్తి బాధ్యత వహించవలసినదానిగా మారబోతున్న స్టితిని సూచిస్తాడు. 
బుచ్చమ్మను వివాహ మాడుదామనుకున్న గిరీశం ఆమెతో నూట్లాడే మాటల్లో ఆమెకు 
ఒక్క మాటా అర్హం కాదు. “జాను కాబోలు” అనటం తప్ప మాటవరసకైనా ఎదురు 
చెప్పే స్థితి ఆమెకు లేదు. నగరాలు పెరగటం నల్ల అక్కడ ఏర్పడబోయే కుటుంబాన్ని, 
భార్యా, భర్త, సిల్లలు మాత్రమే ప్రధాన యూనిట్‌ గా ఏర్పడబోయే కుటుంబాన్ని గురించి 
గిరీశం బుచ్చమ్మకు పరిచయం చేస్తాడు. కలలు కల్పిస్తాడు. ఆ ఏర్పడబోయే కుటుంబంలో 
స్త్రీకి ఉత్పత్తిలో సంబంధం పూర్తిగా తెగిపోతుంది. భర్త సంపాదించే వాడిగా - విలువ, 
గౌరవం పొందుతుంకే; అతని గౌరవానికి తగ్గట్టు అతనికి సుఖాన్నిచ్చి, అతని పిల్లల్ని పెంచే 
వని (స్త్రీదవుతుంది. ఆ కుటుంబం గురించి, అందులో (స్త్రీ స్టానాన్ని గురించి గురజాడకేమీ 
(భ్రమలు లేవు. 

నిజానికి గురజాడకు కుటుంబ వ్యవస్థ గురించే గాదు మారబోతున్న సామాజిక వ్యవస్థ పట్టు 
కూడా (భమలు లేవు. కన్యాశుల్కం నాటకాన్ని ఫెమినిస్టు దృక్పథం నుంచి చదివితే గురజాడకు 
“కన్యాశుల్కం” సాంఘిక దురాచారం మాత్రమేననే భ్రమా, అది సంఘ సంస్కరణతో 
చక్కబడుతుందనే భమ కూడా లేనట్టు కనవడుతుంది. కుటుంబ న్యనస్ట గురించి ఆలోచిస్తుంటే 
అందులోంచి పుట్టిన ఈ కన్యాశుల్కం” సాంఘిక దురాచారం మాత్రమే కాదనీ, దాని 


కన్వాళుల్క్బం నూరేళ్ళ సమాలోచనం.. “817 


వేళ్ళు మరింత లోతైనవనీ అనిపిస్తుంది. గురజాడ ముందువూటలో దానిని ఒక సాంఘిక 
దురాచారంగా సపేర్కొన్నప్పటికి ఆయన ఆ సమస్యను పరిశీలించిన విశ్లేషణా చట్రాన్ని చూస్తే 
ఆ సమస్యను మరింత లోతుగా వెళ్ళి పరిశీలించే ప్రయత్నం చేశారని మన కర్థమవుతుంది. 

ప్రస్తుతం కన్యాశుల్కం నాటకం మనకు సామాజికాధివృద్దినీ, దానిలోని వైరుధ్యాలనూ 
పతిఫరించే నాటకంగా అర్హమవుతుంది. ఇవాళ మన సామాజికాభిదృద్ధి క్రమంలో ఎదురవుతున్న 
(వతి సందర్భాన్నీ, ప్రతి వైరుధ్యాన్నీ మన సమాజం పయనిస్తున్న దిశనూ మనం కన్యాశుల్కం 
నాటకంలో చూడగలుగుతాం. నిజానికి ఆర్‌.ఎస్‌. రావుగారి వ్యాసం ఆధారంగా కన్యాశుల్కాన్ని 
విశ్రేషించుకుంటూ పోతే ఆ నాటకం పూర్తిగా అర్హమైన క్లే అనిపిస్తుంది. ఐతే “కన్యాశుల్కం! 
నాటకంలోని కుటుంబ వ్యవస్త గురించి రాయాలని ఆ దృష్టితో చదివినపుడు, ఫెమినిస్టు 
దృకృథంతో కన్యాశుల్కాన్ని పరిశీలించినపుడు ఆ నాటకంలో నుంచి గ్రహించటానికి యింకా 
చాలా విషయం ఉందనిపించింది. అసలు “కన్యాశుల్కం సమస్య గురించే ఎన్నో కొత్త 
ఆలోచనలు వచ్చాయి. 


వీరేశలింగం గారు, విజయనగరం మహారాజుగారూ వితంతు వివాహాల సమస్యను సాంఘిక 
దురాచారంగా గుర్తించారు. ఈ దురాచారాన్ని తొలగించి సంఘాన్ని బాగుచేసుకోవాలనీ, 
దానికి సంఘ సంస్కరణోద్యనుం అవసరమనీ భావించారు. రకరకాల పద్దతులలో వారు 
సంఘ సంస్కరణకు ఉపక్రమించారు. అప్పటినుంచి యిప్పటినరకూ మనం ఆ సమస్యను ఒక 
సొంఘిక దురాచారంగానే చూస్తున్నాం. అట్లాగే అర్హం చేసుకుంటున్నాం. నిజంగా “కన్యాశుల్కం! 
సాంఘిక దురాచారం మాత్రమేనా? అంతకుమించి ఆ సమస్య గురించి ఆలోచించటానికేమీ 
లేదా? ఈ సమస్యకు అసలైన నమూలమెక్క_డ? ఆ మూలాన్ని నిర్మూలించకుండా ఆ మూలం 
యొక్క ఒక రూపమైన ఆచారాన్ని మాత్రం సంస్కరిస్తే అది మరొక రూవంతో ముందుకు 
రాదా? ఇలాంటి ప్రశ్నలెన్నో మన ముందుకు వస్తాయి. 


అసలు ఆచారం - దురాచారం అనే వాటి గురించి ఆలోచిస్తే ఒకప్పుడు సాంఘిక 
ఆచారంగా అమలులో వున్నది కాలక్రమంలో సామాజికంగా వచ్చిన మార్పుల కారణంగా 
సాంఘిక దురాచారంగా పరిగణింవబడుతుందని మనకు తెలుసు. అప్పటి పరిస్తితులకు తగిన కొత్త 
ఆచారమొకటి (ప్రారంభమై క్రమంగా సమాజంలో స్టిరపడుతుందనే విషయం యివాళ మనకు 
తేలికగానే అర్హమవుతుంది. ఐతే ఈ విషయంలో మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం 
ఒకటుంది. (ముఖ్యంగా (స్త్రీల సమస్యల విషయంలో ఈ జాగ్రత్త చాలా అవసరం.) ఈ కొత్త 
ఆచారాలూ, పొత దురాచారాలూ అన్నీ అణిచివేత సమాజపు చట్రం లోపల జరిగేవే. 
సమస్యలను పరిష్కరిస్తాయనుకున్న కొత్త ఆచారాలూ వద్దతులూ కూడా కొత్త స్వభావంతో 
తలెత్తుతున్న నురొక అణచివేత సమాజాన్ని స్టిరపరచటానికి పుట్టుకొచ్చేనే జాతాయి. అవి 
పాత సంకెళ్ళను తెగగొట్టి కొత్త సంకెళ్ళను తొడుగుతాయి. పాత సంకెళ్ళను బద్దలు కొళ్చే 
ఉత్సాహంలో మనం కొత్తగా వచ్చివడుతున్న వాటిని గురించి ఆలోచించం. మనం సమస్యల 
గురించి, వరిష్కారాల గురించీ, సామాజికాభివృద్రి [క్రమాన్ని గురించీ ఆలోచించేటవుడు కొత్త 
సంకెళ్ళను గురించి కూడా ఆలోచించాలని “కన్యాశుల్కం నాటకం చెబుతుంది. 


బాల్య వివాహాలూ, వితంతు వివాహ నిషేధాలూ మనుస్మృతి కాలం నుండీ ఉన్నాయి. 
అవి హఠాత్తుగా 19న శతాబ్దంలో ఎందుకు దురాచారాలయ్యాయి? మనుస్మృతిలో వివాహానికి 
సంబంధించిన సూత్రాలన్నీ (ప్రధానంగా అ(గవర్గాల వారికి సంబంధించినవి. అంక భూమి, ఆస్తి 
వున్న వర్ణాలకు సంబంధించినవి. ఆస్తికి వివాహాలకూ వున్న సంబంధాన్నీ, భూమి సంబంధాలు 
మారినపుడు (స్త్రీల పరిస్తితులలో, వివాహ సంబంధాలలో వచ్చే మార్పులనూ పరిశీలిస్తే 19వ 


శతాబ్దంలో బాల్య వివాహాలు, వితంతు పునర్వివాహ నిషేధం ఎందుకు దురాచారాలయ్యాయో 
అర్హమవుతుంది. 


కన్వాశుల్క అ నూరేళ్ళ నమాలోచనం... 


భూమి సంబంధాలలో మార్పులవల్లా పారిశ్రామికీకరణ వల్లా వచ్చే సామాజిక మార్పులను 
మార్కిజం వెలుగులో ఎంతోమంది విశ్లేషించారు. లైంగిక సంబంధాలు, పునరుత్పత్తి 
సంబంధాల విషయంలో మాత్రం ఆ విశ్లేషణ జరగవలసిన రీతిలో జరగలేదు. భూమి 
సంబంధాలలో వచ్చే మార్పులతోపాటు లైంగిక సంబంధాలలో, పునరుత్సత్తి సంబంధాలలో 
మార్పులు మొదలవుతాయి -- వీటిలో ఏది ముందు, ఏది వెనుక, ఏది కారణం, ఏది ఫలితం 
అనేది విడదీయలేనంతగా ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటాయి. ఐతే లైంగిక, పునరుత్పత్తి 
సంబంధాల విషయంలో జరగవలసిన విశ్లేషణ జరగకపోవటంతో అవి కేవలం సాంఘిక 
దురాచారాలుగా, సంఘ సంస్కరణ వల్ల బాగువడే విషయాలుగా నేటికీ మిగిలిపోయాయి. 
సమస్యను సరిగా అర్హం చేసుకోలేనపుడు పరిష్కారం వైపు కూడా మనం సరిగా వెళ్ళలేము. 
అందువల్ల ఆ సమస్య మరొకరూవంలో అంతకంతకు భయంకరంగా తలెత్తుతుంది. ఆరోజు 
కన్యాశుల్క_పు వరిణామాల కంకు భయంకరంగా యివాళ వరకట్న ట్టు "పెరిగిపోతున్నాయి. 
ఇప్పుడు కూడా దినిని సాంఘిక దురాచారంగానే అర్హం చేసుకుం పరిష్కారం మళ్ళీ 
చీకట్టో తడుములాశు జాతుంది. గురజాడ ముందుమాటలో కన్యాశుల్కం అనేది సాంఘిక 
దురాచారమని "పేర్కొన్నప్పటికీ నాటకంలో ఆ సమస్య అంతకంటే లోతైనదనే అవగాహన 
ఉంది. అందువల్లే బుచ్చమ్మకు ఆదర్శ వివాహం జరపటం నాటకానికి ముగింపు కాలేదు. 

మరి బాల్య వివాహాలనూ, వితంతు పునర్వివాహ నిషేధాన్నీ, కన్యాశుల్కాన్నీ నాటకంలో 
గురజాడ ఎలా అర్ధం చేసుకోటానికి ప్రయత్నించాడు? ఆ సమస్యలనూ, గురజాడ చేసిన 
(ప్రయత్నాన్నీ మనం ఎలా అర్హం చేసుకోవాలి? ఇవి మన ముందున్న (ప్రశ్నలు. వివాహం, పిల్లల్ని 
కనటం అనే విషయాలను ఫెమినిస్టులు పునరుత్పత్తి రాజకీయాలలో భాగంగా చూస్తున్నారు. 
కుటుంబాలలో, లైంగిక సంబంధాలలో పునరుత్పత్తి సంబంధాలలో అధికారం (Power) 
కంట్రోలు అనేవాటి గురించి విశ్లేషిస్తున్నారు. ఈ విశ్లేషణ ద్యారా పునరుత్పత్తి కార్యక్రమంలోని 
సాంఘిక సంబంధాలను గురించిన సిద్దాంత అవగాహనను పెంచుకోటానికి (ప్రయత్నిస్తున్నారు. 
ఆ (ప్రయత్నంలో భాగంగా కన్యాశుల్కం నాటకం ఆధారంగా బాల్య వివాహాలూ, వితంతు 
వునర్వివాహ నిషేధం, భ్రూణ హత్యలూ - వీటిని (స్త్రీ, సంతానోత్పత్తి శక్తిపై పితృస్వామ్య 
సమాజం విధించే కం|బ్రోలుగా అర్హం చేసుకోటానికి వున్న సిద్దాంత పునాది యేమిటో 
పరిశీలిద్దాం. 

సంతానోత్పత్తి అనేది సామాజిక స్వరూప స్వభావాలను ప్రభావితం చేయగలిగినంత 
కీలకాంశం. ఎంగెల్స్‌ - కుటుంబం - వ్యక్తిగత ఆస్తి “రాజ్యాంగరలికు రాసిన ముందుమాటలో 
ఈ విషయం స్పష్టం చేశాడు. 

“భౌతిక వాద దృక్పథం (ప్రకారం చెప్పాలంటే మిగిలిన దాని మాట ఎలా వున్నా తక్షణ 
జీవితం యొక్క ఉత్పత్తి పునరుత్పత్తి క్రమమే చరిత్ర యొక్క నిర్హాయకాంశం. ఈ ఉత్పత్తి 
క్రమం ద్వివిధం. ఒకటి - జీవితావసరా లైన ఆహారం, బట్టలు, ఇల్లు, అందుకు అవసరమైన 
పనిముట్టు ఉత్పత్తి. రెండోది మనుషుల ఉత్పత్తి, మానవజాతి యొక్క కొనసాగింపు. ఒక నిర్దిష్ట 
చారిత్రక దశలో ఒక నిర్లిష్ట దేశంలో వున్న సామాజిక వ్యవస్థలను ఈ ద్వివిధ ఉత్పత్తి క్రమం 
నిర్ణయిస్తుంది. ఒకవంక (శమలోనూ, మరొకవంక కుటుంబంలోనూ సాధింపబడిన అభివృద్ది 
స్తాయి చేత అవి న్నిర్గయింపబడతాయి” అని సంతానోత్పత్తిని, ఉత్పత్తితోపాటు మౌలికమైన 
కీలకమైన విషయంగా గుర్తించారు. 

భూస్వామ్య సమాజంలో (ప్రధాన ఉత్పత్తి వనరు భూమి. ఆ భూమి ఎవరి ఆధిపత్యంలో 
వుందో ఆ భూస్వామ్య వర్గమే భూమి నుండి వచ్చే ఉత్పత్తినీ, దాని పంపిణీని నిర్ణయిస్తుంది. 
పంట పండించే రైతుకు, కూలీలకు భూమి మీద హక్కు ఉండదు. భూమి ఎలా ఉత్పత్తి వనరో 
స్త్రీల సంతానోత్పత్తి శక్తి కూడా పునరుత్పత్తి వనరు. దానిమీద ఆధిపత్యం వహించే వ్యవస్త 


కన్యాశుల్యు ౦: నూరేళ్ళ నమాలో, చనం 819 ) 


పితృస్వామ్యం. పితృస్వామ్యం అంళే వురుషులు తండ్రులుగా, భర్తలుగా తను కూతుళ్ళ, భార్యల 
(శమనూ, లైంగికత్వాన్నీ, సంతానోత్పత్తి శక్తినీ కంట్రోలు చేసే అధికార విధానం. ఇంతవరకూ 
మనం సామాజిక వ్యవస్తలను, ఉత్పత్తి విధానాలను బట్ట భూస్వామ్య సమాజం, పెట్టుబడిదారి 
సమాజం అని చెబుతున్నాం. పునరుత్పత్తి విధానాన్నీ, కుటుంబాన్నీ పట్టించుకోవటం లేదు. 
ఇపుడు పునరుత్పత్తి విధానాన్నిబట్టి సమాజాన్ని పితృస్వామ్య సమాజం అని అర్ధం చేసుకుంశే 
మనది ఫ్యూడల్‌ పితృస్వామ్య సమాజమనో, పెట్టుబడిదారీ పితృస్వామ్య సమాజమనో 
నిర్వచించుకోవాలి. ఇది కేవలం నిర్వచనాల కోసం కాదు - ఆ సమాజంలోని పాంఘిక 
సంబంధాల గురించిన సరియైన అవగాహన కోసం, 


పూ్య్యూడల్‌ పితృస్వామ్య సమాజం భూమి సంబంధాలనూ, లైంగిక పునరుత్పత్తి సంబంధాలనూ 
నిర్ణయిస్తుంది, నిర్వచిస్తుంది. వాటిని సాంస్క్పృతికమైన, న్యవస్తీకృతమైన పద్దతుల ద్వారా అమలులో 
పెడుతుంది. ఇవి ఆచారాలుగా, సంవ్రదాయాలుగా జనజీవనంలో కొనసాగుతుంటాయి. ఇవి 
కొనసాగేలా చెయ్యటానికి ఏర్పడిన యంత్రాంగం రాజ్యం. రాజ్యం లోపల పితృస్వామిక 
అధికారానికి ప్రతినిధులుగా మతాధికారులు, నీతివేత్తలు, కుటుంబ వ్యవస్త, విద్యా వ్యవస్థ యివన్నీ 
ఉంటాయి. రాజ్యానికీ, పితృస్వామ్యాానికీ వుండే స్పష్టమైన, (ప్రత్యేకమైన సంబంధం స్త్రీల 
సంతానోత్పత్తి శక్తిని రాజకీయం చే? నియంత్రించటంలో కనపడుతుంది. ఐతే ఏ కాలంలోనైనా 
రాజ్యం సంతానోత్పత్తి కంట్రోలు గురించి తీసుకున్న నిర్ణయాలలో, విధించిన నిర్భంధాలలో 
వున్న రాజకీయ, ఆర్హిక, పితృస్వామిక కోణాలను విడివిడిగా తీసి చూపించటం చాలాకష్టం, 
అవి వేరువేరుగా కనపడనంతగా ఒకదానితో ఒకటి కలగలసిపోయి ఉంటాయి. ఒక సామాజిక 
వ్యవస్త మారి మరొక వ్యనస్త రాబోతున్న సంధి దశలో పాత కొత్త విధానాల మధ్య ఘర్షణలు 
రావటం తప్పనిసరి. ఉత్పత్తి వనరులపై అధికారం, పెత్తనం, వంపిణీల గురించి వచ్చే ఆ 
ఘర్తణలు శతువూరితంగా సంక్షిష్టంగా ఉంటాయి. ఆ ఘర్షణ వడే శక్తుల మధ్య సంబంధాలు 
కూడా శత్రు పూరితంగానే ఉంటాయి. ఆ ఘర్షణలలో మధ్యవర్తిత్వం చేసి మల్టీ ఒక 
ఉత్పత్తి విధానాన్నీ, పునరుత్పత్తి విధానాన్ని ఏర్పరచి స్టరవరచటం రాజ్యం యొక్క పని. ఈ 
విధానంలో పాత నిర్చంధాలూ, కం|టోళ్ళ స్తానంలో కొత్త నిర్బంధాలు వస్తాయి. 


జనాభా విషయాన్ని చారిత్రకంగా అధ్యయనం చేసిన యాంత్రాపాలజిస్టులు (ప్రతి 
సమాజంలోనూ అనేక రూపాలలో అనేక రకాలుగా అనేక పద్దతుల్లో (స్త్రీల సంతానోత్పత్తి 
శక్తిని కంట్రోలు చెయ్యటం జరిగిందని తను పరిశోధనలలో వివరించారు. మన దేశంలో బాల్య 
వివాహాలు జరిపి, వితంతువులు పెళ్ళి చేసుకోకుండా వుండటమే గొప్ప విషయంగా వరిగణిస్తే; 
క దేశాలలో కన్యాత్వాన్ని గొప్ప చేసి ్త/లు కన్యలుగా వుండేలా చేశారు. ఈ పద్దతులన్నీ 
ప్రల లైెంగికత్యాన్ని కంట్రోలు చెయ్యటమే కాక భూమి పంపకానికి తక్కువ అవకాశం 
వున్న ఆర్ధిక పరిస్తితుల్లో వివాహానికీ, పిల్లలు పుట్టడానికి వున్న పరిమితులను తెలియజేస్తాయి. 
ఆడ పిల్లలకు 8 సం॥లోపే వివాహాలు జరపటం, భార్యాభర్తల వయసుల్లో వుండే తేడా, 
భార్యకు యుక్త వయసు వచ్చే లోవల యితర సంబంధాలలోకి (వేశ్యలు మొ॥) వెళ్ళటానికి 
పురుషులకున్న అవకాశాలు, సతీ సహగమనాలు - యివన్నీ (స్త్రీల లైంగికత్వాన్నీ, పునరుత్పత్తి 
శక్తినీ కం(టోలు చేసే రకరకాల పద్దతులు. ఈ పద్దతులు దురాచారాలుగా మారటానికి 
మరొక రకమైన పద్దతులు రావటానికి ఆర్థిక రాజకీయ పితృస్వామిక కారణాలుంటాయి. 


19వ శతాబ్ది ప్రారంభంలో బాల్య వివాహాల గురించీ, వితంతు వివాహాల గురించీ మార్పులు 
రావటానికి గల కారణాలు సూలంగా చెవ కోవాలంశే - 


1. భూమీ, దాని నుండి వచ్చే ఉత్పత్తులూ వినిమయ సరుకులుగా మారే ఉత్పత్తి విధానం 
(ప్రారంభం కావటం. 


82Q 


కన్య్వాశుల్క ౦: నూరేళ్ళ సమాలోచనం... 


2. నగరాలు ఏర్పడి అభివృద్ది చెందటం వల్ల వేతన శ్రమ మీద ఆధారవడిన ఆర్రిక విధానం 
మొదలవటుం. 

3. నగరాల అభివృద్ది నల్ల భార్యాభర్తలు (ప్రధాన సభ్యులుగా వుండే కుటుంబం అభివృద్ది 
చెందే అవకాశం. పిల్లల్ని కని పెంచటమే ప్రధానంగా వుండే న్యూక్రియర్‌ కుటుంబం 
కోసం తయారుకాబోతున్న పరిస్థితులు క్రమంగా అన్ని వర్షాల ప్రజలకూ ఆ కుటుంబం 
ఆదర్శం కాబోయే వరిస్టితులు. 

4. శిశు మరణాలు ఎక్కువగా వున్న వైద్య ఆరోగ్య పరిస్టితి. వీటన్నిటి వల్లా ఆనాటి 
అ(గవర్దాల వారికి బాల్య వివాహాల నిషేధం, వితంతు పునర్వివాహం అవసరమయ్యాయి. 
ఈ అవసరం వల్లనే సనాతనవాదులకూ, నాగరీకులకూ మధ్య ఘర్హణ ప్రారంభమయింది. 


ఈ ఘర్షణ యొక్క తీవ్రస్థాయి వీరేశరింగంగారి జీవిత చరిత్రలో మనం చూడవచ్చు. 

ఈ ఘర్హణలో మధ్యవర్తిత్వం వహించిన రాజ్యం క్రమంగా శారదా చట్టాన్నీ, వితంతు 

వివాహాలను అనుమతిస్తూ చట్టాన్ని తెచ్చింది. 

ఆచరణలో ఈ చట్టాల వల్ల కరిగిన (ప్రయోజనాలు తక్కు వే. “కన్యాశుల్కం” ్రీ/ల 
పునరుత్పత్తి శక్తిపై సమాజం విధించే కంట్రోలులో భాగంగా, ఒకానొక రూపంగా అర్హం 
చేసుకోవాలంటే మనం యివాళ పితృస్వామ్యూన్ని, పితృస్వామిక కుటుంబ వ్యవస్తను అర్హం 
చేసుకోవాలి. పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానంలో అభివృద్ది చెందబోయే కుటుంబ వ్యవస్తను 
“కన్యాశుల్కం నాటకం పరోక్షంగా సూచించింది. నగరాల అభినృద్ది వల్ల ఏర్పడే కుటుంబాలలో 
సీ, ల సానం దిగజారిపోవటాన్నీ, డబ్బుకి విలువ పెరగటం వల్ల ఆడవాళ్లు యిళ్ళల్లో చస పనికి 
sy చు ధా ar: ye) 
విలువ తగ్గటాన్నీ కన్యాశుల్కం నాటకం సూచించింది. కొత్తగా ఏర్పడ బోతున్న కుటుంబ 
వ్యవస్త (ప్ర్రీల సమస్యలను పరిష్కరించలేదనీ (స్త్రీలు తను దృష్టి నుంచి. సమాజాన్ని విశ్లేషించి, 
విమర్శించి అర్హం చేసుకోవాల్సిన అవసరముందని 'కన్యాశుల్కం' నాటకం చెబుతుంది. ఇవాళ 
పునరుత్పత్తి హక్కుల గురించీ, పునరుత్పత్తి స్వేచ్చ గురించీ చర్చలు జరుగుతున్న వాతావరణంలో 
“కన్యాశుల్కాన్ని! (స్త్రీవాద దృక్పథంతో చదివి అర్హం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


(నూరేళ్ల కన్వాశుల్మం/ సంచిక నుంచి 


కన్వాళుల్కం. నూరేళ్ళ సమాలో చనం 521 ) 


కన్యాశుల్కం = ఇబయినజం 


| డా/ కాత్యాయనీ విద హే | 


ఎప్పుడో 1892లో (వాసిన నాటకం కన్యాశుల్కం] అయితే ఇప్పుడు సామాజిక సాహిత్య 
రంగాలలో (ప్రముఖంగా చర్చించబడుతున్న అంశం కదా ఫెమినిజమ్‌...! ఈ రెండింటికీ 
సంబంధం ఏముంది అన్న ప్రశ్న సహజంగానే చాలామందికి కరిగే అవకాశం వుంది. ఈ 
సంబంధం అర్హం కావాలంటే ముందుగా "ఫెమినిజమ్‌ అం ఏమిటో మనకు తెలియాలి. 


స్త్రీ పురుష. అసమానతలను ప్రశ్నించి చర్చించిన ఒక ప్రాపంచిక జీవిత దృక్పథం 
ఫెమినిజమ్‌. ఫెమినిజమ్‌ అనే మాటను తెలుగులో (స్త్రీ వాదం అని వ్యవహారిస్తున్నారు. దీనికి 
పునాదులు కన్యాశుల్కం నాటక రచనా కాలానికి వంద సంవత్సరాల పూర్వం అంపే, 
1791లోనే మేరీ ఒరింపెడిగౌగస్‌ వెలువరించిన “స్త్రీల హక్కుల ప్రకటనని (Declaration 
of the Rights of Women)తో వున్నాయి. ఇంగ్రండుకు చెందిన మేరీ వొలస్టన్‌ కొఫ్ట్‌ 
1792లో 'విండికేషన్‌ ఆఫ్‌ ది రైట్స్‌ ఆప్‌ ఉమెన్‌” అనే [గ్రంథాన్ని వ్రాసి ఆ పునాదిని 
మరింత బలపరిచింది. (ఫెంచి విప్లవ కాలం నుండి స్రీ స్వేచ్చా సమానతలకు సంబంధించి 
వీస్తున్న ఈ గాలులు పారి(శామిక విప్లవం వల్ల మారుతున్న సమాజావసరాలకు అనుగుణంగా 
అమెరికా, ఇంగ్లండు, రష్యా మొదలైన దేశాలలోకి వ్యాపించాయి. పురుషులతో సమాన 
హక్కులు సాధించటానికి స్త్రీలను సమీకరించటుం, ఉద్యమాలను నిర్మించటం మొదలైంది. 
అది కాకతాళీయమే అయినా సరిగా కన్యాశుల్బ నాటక రచన జరిగిన సంవత్సరమే అంయహే 
1892 లోనే ఫ్రాన్సులో ఫెమినిస్టు కాంగెసు జరిగింది. దానితో ఫెమినిజమ్‌ ఒక ప్రాపంచిక 


జీవిత దృకృథంగా పరిణమించటానికి రంగం సిద్దమైంది. 1970ల వరకు ఈ పరిణామ కమం 
కొనసాగుతూనే వుంది. 


పురుషులతో పాటు స్త్రీలకు విద్యా ఉద్యోగ విషయాలలోను, సాంఘిక రాజకీయ 
కార్యకలాపాలలోను, ఆస్తి సంబంధాలలోను సమానహక్కులు కోరుకోవటం దగ్గర నుండి 
(ప్రారంభించి; ఆః పురుషుల మధ్య అసమానతకు లైంగిక వివక్షక్రారణమని [గ్రహింఛి, దానిని 
అస్తిత్వంలోకి తెచ్చిన వ్యవస్త్రగా పితృస్వామ్యాన్ని గుర్తించి - (స్త్రీల లైంగికతను, సంతానోత్పత్తి 
శక్తినీ, శ్రమను - భౌతిక స్థాయిలోనూ, సంస్కృతీ నిర్మాణం ద్వారానూ అదువు చేసే అధికార 
వ్యవస్థగా అది వనిచేస్తున్నదని నిరూపించటం వరకు ఫెమినిజమ్‌ పరిణమించింది. కుటుంబం, 
మతం, రాజ్యం మొదలైన సంస్థలు ఆ పితృస్వామ్య అధికార వ్యవస్తకు (ప్రధానాంగాలనీ, 
(ప్త్రిలను' అదుపు చేయటంలో అవి (ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్నాయనీ వివరించటమే కాదు; 
వీటి నుండి విముక్తికి స్త్రీలు సంఘటితం కావలసిన అవసరాన్ని నొక్కి చెప్పింది ఫెమినిజం. 
ఈ క్రమంలో స్త్రీలు పురుషుల నుండి విడిగా, వాళ్ళ అదుపు అధికారాలకు అవకాశమియ్య ని 
పద్దతిలో, పురుషుల ప్రభావం పడని ఆలోచనా విధానాన్ని అభివృద్రి చేసుకోవాలని అందుకోసం 
పులు స్వతంత్ర (ప్రతిపత్తితో వ్యవహరించే బలాన్ని అభివృద్ది పరచుకోవాలని, అది (స్త్రీలు 
తమలో తాము పరస్పర సంబంధాల నేర్వరచుకోవటం ద్వారానే సాధ్యమవుతుందని ఫెమినిజమ్‌ 
స్పష్టం చేసింది. ఆ రకంగా ఫెమినిజమ్‌ పితృస్వామ్య సామాజిక వ్యవస్తలో స్తీ, స్టానాన్ని 
అర్హం చేసుకోవటానికి విమర్శనాత్మక దృక్పథాన్ని అందించింది. 


822 కన్యాశుల్భు 0. నూరేళ్ళ నమాలోచనం... 


ఇంతకూ గురజాడ అప్పారావు, కన్యాశుల్క నాటకం ఊీ/'వాదమంకే ఏమిటో తెలిసే 
వ్రాశాడా! అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఆయనకు తెలియని విషయం తెలుసునన్నట్లు 
చెబుతున్నారని ఆరోపించనూ వచ్చు. డైరీలలో గానీ, మరెక్కడయినా గానీ గురజాడ (స్త్రీ, 
వాదాన్ని గురించి ప్రత్యక్షంగా (ప్రస్తావించని మాట నిజమే అయినా కుటుంబ వ్యవస్తలో - 
భార్యాభర్తల సంబంధాలు బానిస యజమాని సంబంధాలుగా వున్న పరిస్థితిని గురించి - 
ప్రల జీవితాలలో రావసిన మార్పు గురించి తనకు ముందు ఉన్న సంఘసంస్కరణోద్యమ 
చైతన్యం నుండి సమకాలీన సమాజ జీవిత వరిశీలనానుభవం నుండి ఆయన _ అనుక్షణం 
ఆలోచిస్తూనే ఉన్నాడు. 1895లోనే నగలతో బంధించబడ్డ స్త్రీల అలంకరణలో రావలసిన 
మార్పు గురించి తన డైరీలో (వస్తావించిన* గురజాడ, కన్యాశుల్కం రెండవకూర్తు (ప్రచురణ 
కాలానికి (1909) మగవాళ్ళ అధికారం క్రింద, పెత్తనం (క్రింద బానిసలుగా ఆడవాళ్ళు ఎలా 
పడివుంటున్నారో, ఎంత (మగ్గిపోతున్నారో (గగ్రహించగలిగిన స్థాయికి ఎదిగాడు గురజాడలోని 
ఈ ఎదుగుదలకు ఇబ్బన్‌ , షెల్లీ, జార్ణియిలియటుల సాహిత్య జీవిత దృక్పథం (పేరణగా 
పనిచేసింది. తన నాటకాల ద్వారా 'ఆడతనంి'గా చలామణి అవుతున్న కోమలత్వం, అబలాత్వం, 
లొంగుబాటు తత్వం వగైరా భావాలను తిప్పికొట్టి (స్త్రీజాతి విమోచనమనేది (స్త్రీజాతి 
చేసుకోవలసిందేనని; కార్మికులూ, స్రీలు మానవజాతికి స్వేచ్చా స్వాతంత్ర్య దాతలౌతారని 
చెప్పిన ఇబ్బన్‌*, జుగుష్పుతో వివాహమనే భావాన్నే తోసిపుచ్చిన షెల్లీ, జార్రియిలియటులు 
గురజాడ భావప్రపంచాన్ని కుదిపేశారు. “ఆధునిక మహిళలు మానవ చరిత్రను తిరిగి రచిస్తారు 
అన్న విశ్వాసాన్ని కలిగించారు. ఈ విధమైన సాహిత్య సామాజిక సాంస్కృతిక చైతన్యం 
వలన గురజాడ అప్పటికి బీజప్రాయంగా వున్న స్త్రీ్వవాదాన్ని నిశితదృష్టితో పరిశీలించటం, 
అందులో నుండి రాబోయే మొక్క యొక్క స్వభావాన్ని ముందుగానే గుర్తెరిగి ఆ అవగాహనతో, 
కన్యాశుల్కం నాట కేతివృత్తంలో మార్పులు, కూర్వులు చేయటం జరిగి వుంటాయి. ఇలొ 
చెప్పటమెందుకంశే అన్నింటిలోనూ గురజాడది ఒక చారిత్రక యుగాన్ని దాటి ముందుకు 
చూడగలిగిన నిశితదృష్టి కనుక, తన భావాలలో అధిక భాగం ఇరవయ్యొకటో శతాబ్రివేమోనని 
విమర్శకులు ఆశ్చర్యపడేంతటి చైతన్యం కనబరచిన గురజాడ కన్యాశుల్కం నాటకంలో (స్త్రీవాద 
దృక్పథం మౌనవ సంబంధాల నిర్మాణంలో భాగంగా చోటు చేసుకోవటం - అసహజమూ 
కాదూ, అసంబద్దమూ కూతు, 


పైగా స్త్రీవాద జీవిత దృక్పథం ఇటీవలి కాలంలో అభివృద్ది చెందినదే అయినప్పటికీ ey 
పురుష సంబంధాలతో కూడిన జీవితం వస్తువుగా వున్న ఏ కాలపు సాహిత్యాన్నయినా అర్థం 
చేసుకోవటానికి అది ఒక సాధనంగా పనిచేస్తుంది. అందులోను కన్యాశుల్క_ దురాచారానికి 
బరిఅవుతున్న ఆడవాళ్ళపట్ట సానుభూతితో అ దురాచారం “అమలవుతున్న సామాజిక పరిస్థితికి 
సిగ్గుపడుతూ ఆ దురాచారాన్ని ఎండగట్టి ఉన్నతనైతిక ప్రమాణాలను వ్యాపింప చేయటానికి 
మించిన కర్తవ్యం సాహిత్యానికి మరొకటి లేదు' (కన్యాశుల్కం పీఠిక) అని దృఢంగా విశ్వసిస్తూ 
గురజాడ వ్రాసిన కన్యాశుల్కం నాటకాన్ని ఊవాద జీవిత దృక్పథం నుండి పరిశీలిస్తే కొత్త 
విషయాలు వెలుగులోకి రావటానికి అవకాశం ఉంది. 


సంస్కరణోద్యమం అభ్యుదయకర ఉద్యమమే అయినా, ఆడపిల్లల మీద కుటుంబం యొక్క 
అధికార దొర్లన్యాలను (పశ్నించనా, నిరసించినా అది ప్రల స్వంత చైతన్యంతో అభివృద్ది 
చెందింది కాదు. (స్త్రీల సమస్యను, స్త్రీల జీవితాన్ని త్రీ దృకృథంతో చూచి నిర్మించిన 
ఆచరణ (ప్రణాళిక దానికి లేదు. వితంతువులు నుళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చని సిద్దాంతీకరించినా 
వాళ్ళకు వరుళ్ళను నిర్లయించి పెళ్ళిళ్ళు చేయటంలో, వాళ్ళ జీవితాలను నిరేశించటంలో 
సంస్కరణ వాదులది వ్రధానంగా పితృ వాత్సల్య దృషస్టై కానీ వ్యక్తులుగా వాళ్ళను గుర్తించిన 
దృష్టి కాదు. వేశ్యా వ్యతిరేక ఉద్యమం (ప్రారంభించినా సమాజాన్ని వాళ్ళు కలుషితం 


కన్యాశుల్కం: నూరేళ్ళ నమాొలోచనం..ఆ 


చేస్తున్నారన్న దృష్టితో పురుషులను వాళ్ళకు దూరంగా ఉండనని (పభోధించటమే (ప్రధానంగా 
జరిగింది. కానీ వేశ్యను స్పృఖదుఃఖాలతో కూడిన జీవితాన్ని జీవిస్తున్న మనిషిగా గుర్తించటం 
జరగలేదు. సంస్కరణోద్యమంలోని ఈ వెలితిని సమకాలంలోనే గురజాడ సరిగా (గ్రహించాడు. 
కనుకనే ఆనాటి సఇఖ్యరణోద్యమాల పట్ల సానుభూతి చూపలేకపోయినాడు" వాటిమీద 
విమర్శనాత్మక వ్యాఖ్యానం చేస్తూ ఆ ఉద్యమాలు నడనవలసిన అసలైన మార్గాన్ని సూచిస్తూ 
తమతమ సమస్యలపట్ల, తమ గురించి పితృస్వామ్య సమాజం సృజ్బంచిన భావజాల వ్యవస్త 
పట్టు (స్త్రీల ప్రతిస్పందనను పరిగణనలోకి తీసుకొంటూ దానిని 'నాఆకేతెక్మత్రకలో భాగం 
చేసి కన్యాశుల్కం” నాటకాన్ని వ్రాశాడు గురజాడ. నాటకంలోని (స్త్ర పాత్రల ప్రవృత్తులను 
విశ్లేషించి చూడటం వలన ఈ విషయం మనకు స్పష్టమవుతుంది. 

కన్యాశుల్కం నాటకంలో (ప్రధానంగా కనబడే EY పాత్రలు నాలుగు. వెంకమ్మ, బుచ్చమ్మ, 
మీనాక్షి మధురవాణి. ఈ నలుగురిలో మొదటి ముగ్గురు కుటుంబ పరిధిలో ప్రవర్తించే (స్త్రీలయితే; 
మధురవాణి - కుటుంబం బయట వేశ్యావ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆడవా 
మనుషులే కనుక వాళ్ళకు శరీరంతో పాటు అనుభూతి చెందే హృదయం, ఆలోచించే మెదడు 
రెండూ వుంటాయి. కొని పితృస్వామిక కుటుంబ సంస్కృతీ అధికారాలతో జీవితాలు అదుపు 
చేయబడుతూ వంటపనీ, ఇంటీపనీ చేయటానికి, పిల్లల్ని కని పెంచటానికి కేవలం శరీరం 
మాతం వున్న యంత్రాలుగా వాళ్ళు మిగిర్చివేయ బడతారు. ఎంత యంత్రాలుగా తయారు 
చేయబడినా మెదడున్న మనుషులు కనుక తను మీద అమలవుతున్న అధికారదౌర్లన్యాల మీద 
వాళ్ళ నిరసన నీరస ధ్వనితోనైనా వినవడకపోదు. దానిని కళ్ళుంళు చూడవచ్చు. వాక్కుంటే 
(వ్రాయవచ్చు. జీవితాన్ని నిశితంగా పరిశీలించగలిగిన అభ్యాసం నుండి - అభివృద్ది చెందిన సూక్ష్మ 
దర్శన దృష్టి వల్ల గురజాడ, మగవాళ్ళ పెత్తనం మీద తిరగబడుతున్న (స్త్రీల నిరసన స్వరాన్ని 
వెంకమ్మ (ప్రవృత్తిలో నిరూపించాడు. భర్త ఎంత దురహంకారి అయినా నిరంకుశుడైనా తన 
స్వరాన్ని వినిపించటానికి విశ్వప్రయత్నం చేస్తుంటుంది వెంకమ్మ. అనగ్నిపోత్రావధానులు సుబ్బికి 
లుబ్దావధానుల సంబంధం కుడిర్చానని చెప్పినప్పుడు అయో! అయ్యో! నాకు తెలియకుండానే! 
నాకు తెలియకుండానే...” (మొదట కూర్చు, వు. 12) అని లబలబలాడుతుంది వెంకమ్మ. 
తను నవమాసాలు మోసి కనిపెంచిన కూతురి పెళ్ళి విషయం, తనతో సంప్రదించటం భర్త 
కనీస ధర్మం అనుకొంది. కనుక వెంకమ్మ అతనాపని చేయకపోయేసరికి నాకు తెలియకుండానే 
ఇంతపని చేశారా అని వాపోతుంది. తాను కుదిర్చిన పెళ్ళికి కరటకశా,స్ర్రి, అభ్యంతర పెడితే 
'తాంబోలం యిచ్చేశాను. యిహ తన్నుకు చావండి" (రెండో కూర్పు, పుట 21) అంటాడు 
అగ్నిహోత్రావధానులు. అప్పుడు వెంకమ్మ నాతో చెప్పకుండానే? అని నిర్హాంతపోతుంది. ఈ 
ఒక్క ప్రశ్నలో కుటుంబ వ్యవహారాలు, అందులోనూ పిల్లల విషయాలు భార్యాభర్తరిద్దరి 
ప్రమేయంతో నిర్ణయించ బడాలన్న ఆలోచన, అలా వుండనీయని పితృస్వామిక కుటుంబ 
వ్యవస్థ పనితీరు పట్ట ఆ(క్రోశం వెంకమ్మ సంకల్పంతో నిమిత్తం లేకుండానే ఆమె అనుభవంలో 
వున్న జీవిత వాస్తవికతల నుండి ప్రతిధ్వనించాయి. 

పెద్దకూతురు బుచ్చమ్మ మొగుడు చచ్చి ఇల్లు చేరితే రొమ్ము మీద కుంపటిలాగా భరిస్తూనే 
సుబ్బిని మళ్ళీ ఒక ముసలివాడి కిచ్చి పెళ్ళి చేయటానికి సిద్ధమయ్యే సరికి తాంబోళం 
యిచ్చేశాను యివా తన్నుకు చావండన్న అగ్నిహోత్రావధాన్ల పురుష దురహంకారానికి | నిరసనగా 
యే నుయ్యో గొయోో చూచుకొంటానంటుంది వెంకమ్మ. చివరకు అన్నంతవని చేస్తుంది 
కూడా. గిరిశం ఆమెను నూతి నుండి తీసి కాపొడితె కాపాడాడుగాక. కానీ ఆమె 
ఆత్మహత్యా ప్రయత్నం మూత్రం కుటుంబ పెత్తనానికి పురుషదురహంకారానికి అశేష పీడిత 
ట్ర్రల నిస్సహాయ ప్రతిఘటనా రూపమేనని చెప్పకతప్పదు. 

కుటుంబంలో (స్త్రీల మీద జరిగే దౌర్హన్యం తక్కువదేమీ కాదు. తమ కోవతాపాలు 
ప్రదర్శించటానికి పురుషులకు తేలికగా దొరికే వస్తువు (స్త్రీ శరీరం. అగ్నిపోత్రావధాన్లు ఆ 


కన్యాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


కోవలో వాడే. ఎన్నిసార్లు ఆ భర్తతో తన్నులు తిన్నదో కానీ వెంకమ్మ “తోచినప్పాడల్లా 
ఆడవాళ్ళను. పశువులలాగా బాటడమే కదా! ఇప్పటికిన్నీ” (మొ.కూ. 59) అని భర్త (ప్రవర్తనను 
ఆశ్రేపిస్తుంది. రెండవ కూర్పులో ఆ నూట కనబడదు కాని అగ్నిహోత్రావధాన్ల దౌర్లన్య పూరిత 
ప్రవర్తన బుచ్చమ్మ నెత్తిన పెరుగన్నపు విస్తరివేసి అంటటంలో కనబడుతుంది. 

బుచ్చమ్మను వదిహేనువందల రూపాయలు కన్యాశుల్కంగా పుచ్చుకొని తండ్రి, మంచం 
మీంచి దించేయడానికి సిద్దంగా వున్నవాడికి కట్టబెట్టాడు. నాలుగో నాడే ఆ మొగుడు చచ్చి 
వితంతువై ఇల్లు చేరిందామె. తోటి ప్రల కష్టంతో తాదాత్మ్యం చెందగల సహజ స్వభావం గల 
వెంకమ్మకు అందులోను కన్నకూతురు కావటం చేత బుచ్చమ్మ రొమ్ము మీద కుంపటిలాగా 
వుంది. కష్టం సుఖం వొళ్ళు నాటని' తండ్రికి మాత్రం ఆస్తులకోసం కోర్టు వెంబడి తిరగటానికి 
బుచ్చమ్మ బ్రతుకు ఒక వస్తువైంది. సంప్రదాయ పితృస్వామిక కుటుంబంలో తండ్రిగా 
చండశాసనాధికారాలు ఉపయోగిస్తూ బుచ్చమ్మను అదుపులో వుంచుతున్నాననుకొంటాడు 
అగ్నిహో(తావధాన్లు. ఇంటి పనులలో తల్లికి సహాయపడుతూ అన్నాలు పెట్టటం, నీళ్ళు 
తోడటం, వవ్ట్పారుబ్బటం లాంటి వనులు  చేసుకుపోయే బుచ్చమ్మ = మానవవ్యక్తిగా ఎన్నెన్ని 
రకాలుగా ఆలోచిస్తున్నదో ఏమేమి ఊహిస్తున్నదో, ఎట్టా ప్రతిస్పందిస్తున్నదో అదంతా అభివ్యక్తికి 
రాని అమె అంతరంగ (ప్రపంచపు గోల. దానిని కదిపినవాడు గిరీశం. ఈ సమాజంలో 
ఊలుగా పుట్టటం వల్ల, తాను, తన తోటి పలు అనుభవిస్తున్న అస్వతం్యత్ర జీవితాన్ని 
గురించిన ఆవేదన ఆమె అంతరంగ (ప్రపంచాన్ని ఆక్రమించిన ప్రధాన విషయం. 

వితంతువై తాను పుట్టింట చేరి వ్యధాపూరిత జీవితాన్ని జీవిస్తున్నది కనుక బుచ్చమ్మకు 
తనలాంటి అనుభవం తన చెల్లెలికి కలగకూడదన్న ఆలోచన రావటం సహజం. తల్లి 
అభిప్రాయానిశకేనాడు విలువనియ్యని తండ్రి, తనను వెధవముండను చేయటానికే పెళ్ళి చేస 
వెధవనముండ అయిన తరువాత  *“వెధనముండాసాది (23) అని చీటికి మాటికి ఛీత్కరిస్తూ 
కొత్తవాళ్ళ ముందు కూడా తనను అవమానించటానికి సందేహించని తండ్రి, తన మాటను 
పట్టించుకొంటాడన్న నమ్మకం లేదు కానీ - పూర్తిగా తెగిపోని ఆశతో లుబ్జావధాన్తకిచ్చి చెల్లెలి 
కొంప ముంచొద్దని తండ్రిని వేడుకొంది. ఆడదైపుట్టి, ఆలోచన చెప్పినందుకు తగిన శాస్తి 
కూడా పొందింది. 

భర్త. చనిపోయినవాళ్ళు జీవితాంతం ఆ భర్తనే తలచుకుంటూ పరలోకంలో తన కోసం 
ఎదురు చూచే ఆ భర్తను చేరుకొనే రోజు కోసం నిరీక్షిస్తూ జీవించాలని చెప్పే పితృస్వామిక 
సంస్కృతి ఆడవాళ్ళు మళ్లీ పెళ్ళి చేసుకోవటాన్ని పావమని ఉగ్గుపాలతో నేర్పింది. ఆ 
సంస్కృతి తయారుచేసిన ఆడపిల్ల కనుక, బుచ్చమ్మ కూడా అదే వూహలో వుంది. మళ్ళీ పెళ్ళి 
చేసుకోవటం గురించిన ఆలోచనలు మనసులో మెదిలినా వాటిని పక్కకు నెర్చేస్తూ వచ్చింది, 
తనలో మెదిలే ఆలోచనలను చర్చకు పెట్టటానికి ఇంట్లో అటునంటి వాతావరణమే లేదు. 
తండ్రి చండశాసనుడు, తల్లి పాతకాలవుది, సుబ్బి చిన్నపిల్ల, -వెంకళేశం ఇంట్లోనే వుండడు. 
ఉన్నప్పుడు ఆడదానివి నీకేం తెలుసు, ఆడదానివి నీకెందుకు అని తీసిపారేస్తాడు. ఇన్నాళ్ళకు 
గిరీశం తననొక వ్యక్తిగా గుర్తించి తనతో మాట్లాడటానికి సిద్ధపడుతున్నాడు. ఆ రకంగా 
బుచ్చమ్మ అంతరంగంలోని ఆలోచనలు, భయాలు, సందేహాలు అన్నీ బయటకు రావటానికి 
గిరీశం గేరకుడయ్యాడు. 

'గరీశంగారూ వెధవ - పెళ్ళాడటం పాపం కాదూ? (మొ॥ 41) అని బుచ్చమ్మ తన 
మొదటి సందేహాన్ని వ్యక్తం చేసింది. జుట్టు బొట్టు తీసేసి వంటివూట తిండి పెడుతూ 
ఇంటి చాకిరికి జీతం బత్తెం లేని వనిమనిషిగా వితంతువును తయారు చేసిన సాంఘిక 
వ్యవస్త గురించి గిరీశం మాట్లాడితే *మన శాస్త్రాల్లో అలా చేయమనే వుందే” (యొపు 
59) అని ఇన్నాళ్ళూ తనలాంటి (స్త్రీలను అదువు చేస్తూ వచ్చిన శా స్ర్రాలమీద ప్రశ్నబాణం 
ఎక్కు పెట్టింది. మళ్ళీ పెళ్ళి చేసుకొందామన్న ఆలోచన మనసులోకి వచ్చినా జాతిలో నుంచి 


కన్యాశుల్శ_ 0: నూరేళ్ళ నమాలో చనం...డాడాడాాడాా డా ( 82న 0 


వెలివేస్తారు కదా అని భయపడుతున్నానని చెప్పుకుంది (మొ! కూ! పు 60). ఒక ( 
స్రీ కావటం వలన - తన జీవితం సంస్కృతీ సంప్రదాయాల పేరు మీద, శాస్త్రాల 
పేరు మీద, అదుపు చేయబడుతున్న (క్రమాన్ని బుచ్చమ్మ గుర్తించటం ఇక్కడ కనబడుతుంది. 
లేచిపోయి” వీటిమీద తిరుగుబాటు వ్రకటిద్దామని కూడా ఆమెకు వుంది. కానీ లేచిపోయి తన 
వాళ్ళకు విచారం కరిగించటనూ? లేక తాను బాధపడుతూ అయినా అక్కడ వుండట మేనా; 
అన్న సందిగ్రతకు ఆమె లోనయింది. చివరకు గిరీశంతో వెళ్ళిపోవటానికి a Se 
మొదటి కూర్పులో బుచ్చమ్మ ప్రధానంగా తన గురించి తాను ఆలోచించుకొన్న (స. సుబ్చికి 
లుబ్దావధాన్గుతో పెళ్ళిని వ్యతిరేకించిన బుచ్చమ్మ స్వభావం అక్కడ _ వికసించి కొనసాగలేదు. 
ఆలోపాన్ని సవరిస్తూ రెండవ కూర్పులో తోటి (స్త్రీలతో తన బాధలను పంచుకొనే విధంగా 
తోటి (స్త్రీల బాధల విముక్తికి తనకు చేతనైన పరిధిలో ప్రయత్నించే విధంగా బుచ్చమ్మ పాత్రకు 
మెరుగులు పెట్టాడు గురజాడ, 


సంస్కరణోద్యమంలో కొత్త భావాలను (ప్రచారం చేయటానికి వూనుకొన్న వాళ్ళు 
ముందుగా తాము వాటిని ఆచరణలో నిరూపించకపోతే ఉద్యమం వట్ట (ప్రజలలో విశ్వసనీయత 
ఏర్పడదు. వితంతువులు మళ్ళీ పెళ్ళాడవచ్చునని చెప్పే గిరీశం ఒక వితంతువును తానెందుకు 
పెళ్ళాడాడు కాదూ అన్న (ప్రశ్న బుచ్చమ్మకు చాలా సహజంగా కలుగుతుంది. ఆ (ప్రశ్నకు 
సమాధానం రాబట్టాలని ఆమె తమ్ముల్ణి అడుగుతుంది. గిరీశాన్నీ అడుగుతుంది. వితంతువును 
పెళ్ళాడటానికి గిరీశం అసలు సుముఖంగా వున్నాడా లేడా అని తెలుసుకోవటం కోసం వేసిన 
ఈ (ప్రశ్న బుచ్చమ్మలోని కోరికను వ్యక్తం చేసేది అయితే కూడా - అందులో అసంబద్దత 
ఏమీ లేదు. బుచ్చమ్మకు తన అంతరంగ (ప్రపంచాన్ని పంచుకోవటానికి మొదటికూర్చ్పులో లేని 
'నాస్తాలు' రెండవ కూర్పులో వున్నారు. రాంభొట్లుగారి అచ్చమ్మ అలాంటి నేస్తమే. బుచ్చమ్మ, 
అచ్చమ్మలాంటి సమానధర్మాలు కలిగిన (స్త్రీలే మరికొందరు - ఏమంచినీళ్ళ బావి దగ్గరనో, 
చెరువు దగ్గరనో చేరి ఆ ఇంట్లో తల్లిదండ్రుల ముందు చెప్పటానికి కలలోనైనా తలపెట్టుని 
తను ఆకాంక్షలను, కోరికలను హృదయాలు విప్పి అక్కడ వంచుకొంటారు. వెధవలు పెళ్ళాడితే 
తప్పలేదని, గిరీశం లాంటివారు ప్రబోధిస్తున్న విషయం వాళ్ళు మాట్లాడుకొని వుండవచ్చు. 
ఇంకా ఏవేవో సందేహాలు, భయాలు పట్టి పీడిస్తున్న అచ్చమ్మలాంటి వాళ్ళు మళ్ళీ పెళ్ళికి 
తాము సంసిద్దుల మేనని ప్రకటించటానికి అక్కడి స్నేహపూరిత వాతావరణం అనుకూలించి 
వుండవచ్చు. ఏమైనా రంగస్త్రలం మీద కనబడని అచ్చమ్మ బుచ్చమ్మకు తనదైన కోరికను వ్యక్తం 
చేసి ఆ వ్రకార్‌ం వని చేయటానికి ఒక నైతిక (ప్రేరణగా వనిచేసిందని “చెప్పక తప్పదు. 

బుచ్చమ్మ చెల్లెలి పెళ్ళి ప్రయత్నాలు సాగుతూనే వున్నాయి. దిక్కుతోచని బుచ్చమ్మ పప్ప 
రుబ్బుకొంటూ కంటనీరు పెట్టుకొంది. గిరీశం గమనించి కంటనీరు పెడుతున్నారేం అని 
ఆమెను (ప్రశ్నించాడు. అప్పుడు ఆమె మీకేం - మహారాజులు - మా కష్టాలు మమ్మల్నే 
బాధిస్తాయి" (501! కూ! 109) అని అంటుంది. మగవాళ్ళు ఆడవాళ్ళు వేరు వేరు వరాలని 
జీవితం నేర్చింది బుచ్చమ్మకు. మగవాళ్ళను మహారాజులను చేసిన ఈ వ్యవస్థ ఆడవాళ్ళ పాలుకు 
కష్టాలు వ్రాసిందని కూడా ఆమెకు తెలిసింది. తమ కష్టాలు మగవాళ్ళకు చీమకుట్టినట్టుయినా 
అనిపించవని అనుభవంలో ఆమెకు అర్ధమైంది. సుబ్బి పెళ్ళి ముసలాడితో చేయవద్దని తల్లీ 
తాను అన్నప్పటికి తండ్రి. లెక్క చేయలేదు. ఆ పెళ్ళి చేస్తే నూతిలో వడతానన్న తల్లి 
పడనే పడింది. గిరీశం రక్రించబట్టి బతికి బయటపడ్డది. అయినా తండ్రిలో చలనం లేదు. 
తల్లిని ఒక పక్క కనిపెట్టుకొని వుంటూ, ఈ పెళ్ళిని తప్పించలేని నిస్సహాయతను తల్లితో 
కలిస. పంచుకొంటున్నది బుచ్చమ్మ. ఆ నిస్సహాయత నుండి పుట్టిన కన్నీళ్ళవి. మొత్తం 
మగ (ప్రపంచాన్నంతా ధిక్కరించాలన్న కసిని ఇచ్చాయని. అందుకే మీకేం మహారాజులు” 
అని గిరశాన్ని తమ (ప్రపంచానికి అవతలివాడుగా చెప్పింది బుచ్చమ్మ. అతనింకా సంభాషణ 
కొనసాగిస్తుంలే “చెల్లి కీసమ్మంధం తప్పించారు కారు కదా అని నిషూరమాడింది (110). 


కన్యాశుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


చెల్లిలి మీద బుచ్చమ్మకు కనికరం మెండు. బాధల్లో వున్న (స్త్రీలకు తమలాంటి షీల. పట్ట 
కనికరం ఉండటం సహజం. ఈ కనికరమే ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించుకొనేటట్లు చేస్తుంది 
వాళ్ళను. _సమీకృతులై సంఘటితులై తమ బాధల నుండి విముక్తికై పోరాడే చైతన్యాన్ని 
పెంచుకొనేటట్లు చేస్తుంది. ఆ పరిణామానికి సూచన చెల్లెలి పెళ్ళి తప్పిపోవాలన్న ఆశతో 
గిరీశంతో లేచి పోవటానికి బుచ్చమ్మ సిద్దపడిన సన్నివేశంలో వుంది. కోరికలు ఆశలు వున్న 
మానన వ్యక్తిగా బుచ్చమ్మ తనను తాను ఆవివ్కురించుకొనే (క్రమం ఇక్కడితో పూర్తయింది. 
తననిన్నాళ్ళు బంధించిన కుటుంబవ్యవస్తా చటం నుండి - సంస్కృతి నుండి కూడా 
విముక్తురాలై రాజమండ్రి చేరుతుంది. ఇక అక్కడ నుండి తన జీవితాన్ని వివేకనంతమైన 
మార్గంలో పెట్టుకోవటానికి సంఘసంస్కర్తల అండ ఆమెకు లభిస్తుంది. 


కుటుంబంలో వుంటూనే ఆచరణలో దానిమీద తిరుగుబాటును ప్రకటించింది మీనాక్షి 
మొదటి కూర్చులో మీనాక్షి తండ్రి పెళ్ళి చేసుకోవటాన్ని వచ్చిగా వ్యతిరేకించింది. రామప్పంతులు 
అగ్నిపోత్రావధాన్లు వ్రాసినట్టు బనాయించిన ఉత్తరంలో లుబ్బావధానులను ముసలి వాడని 
పేర్కొాంళు; ఆ ఉత్తరాన్ని చదువుకొని లుబ్బావధానులు “ముసలి వాడనటోయి వీడమ్మ 
కడుపుకాల్సా' (మొ॥కూ॥ 31) అంటాడు. 'మరేమిటి కాకపోతే - అగ్నిహేత్రావధానులు తగిన 
శాస్తి చేశాడు. యిప్పుడు పెళ్ళెందుకు లేకపోతే! అని మీనాక్షి తండ్రి పెళ్ళి ప్రయత్నం పట్ట తన 
వ్యతిరేకతను వ్యక్తం చేస్తుంది. ముసలి గాడిదకొడుక్కి నన్ను అమ్మేవు...'(వు 33) అని తండ్రి 
తనకు చేసిన ద్రోహాన్ని గురించి కూడా ప్రశ్నిస్తుంది. రెండవ కూర్పుకు వచ్చేసరికి మీనాక్షి 
తండ్రి వివాహ ప్రయత్నాన్ని వ్యతిరేకించటం గానీ తనకు చేసిన పెళ్ళిని గురించి నిందించటం 
గానీ ఇంత వచ్చిగా చేయదు. కానీ ఏ విషయం ఇంట్లో ఆడవాళ్ళకు చెప్పడని తండ్రి 
మీద ఆమెకు కినుకే వుంది. తాను పెళ్ళాడిన పిల్ల రెండో పెళ్ళిముండ అని లుబ్బావధాన్లు 
లబలబలాడితే అ పిల్ల షక్షాన తండ్రితో తగువు పెట్టుకొంటుంది. యీ రోజుల్లో యంతమంది 
రెండో పెళ్ళి చేసుకొని సుఖంగా వున్నారు కారు! (119) అన్న మీనాక్షి మాటల్లో ఆలు 
మళ్ళీ పెళ్ళి చేసుకోవటం పట్టు అనుకూలదృకృథమే కనబడుతుంది. మళ్ళీ పెళ్ళికి అవకాశం 
లేక రామప్పంతులితో తాను చాటుమాటు వ్యవహారాలు కొనసాగించే పరిస్తితుల గురించిన 
అవగాహన వల్లనే; ఆమెలో ఆ దృక్పథం అభివృద్ది చెంది వుండవచ్చు. అనుభవం తనను 
తాను విమర్శించుకొనే విశాల దృక్పథాన్ని కూడా ఇచ్చిందా మెకు. బాహ్మల పవిత్రత గురించి 
రామప్పంతులు మాట్టాడుతుంటే పవిత్రం అంతే మీది నాదే - అని “నేను వెభవముండరీ, 
మీరు సరసులు మనకంకు మరి పవిత్రం అయినవారు యనరుంటారు' అని వివరణ 
కూడా ఇచ్చింది వు 153). తన మీద తన ప్రవర్తన మీద వ్యాఖ్యానించుకొని తనను 
తాను రెండో మనిషిగా చూచుకొని విలువ కహ్టే నిబ్బరం అలవరచుకొన్న మీనాక్షి ప్వభావం 
- అర్హమయేే కొలదీ నాటకంలో ఆమె కనిపించే దృశ్యాలు 'జాచిత్యవ్యతిరేకములు', “నైతిక 
విరుద్ద (ప్రయోజనకారులు' అని అనుకోవటం; కళలో అన్నింటిని ఆదర్శపూరితం చేయాలన్న 
ఆకాంక్ష ఫరితమనీ, మానవజీవితాన్ని వాస్తవికతా దృష్టి నుండి చిత్రించే సామాజికి బాధ్యతను 
స్వీకరించినవ దు జీవితాన్ని ఆదర్శీకరించటం సాధ్యం కాదనీ స్పష్టమవుతుంది. తన ప్రత్యేక 
స్వభావం వల్లనే మీనాక్షి రామప్పంతులకు “కాగల 'పెళ్తాంగా” తన హక్కును నిరూపించుకొంటూ 
ఇల్లుదాటే అతని వెంట వెడుతుంది. కానీ రామప్పంతులు నడివీధిలో వదిలేసి వెళ్ళిపోతే 
తిరిగి తండ్రి దగ్గరకు వెళ్ళక తప్పలేదామెకు. అయితే విచక్షణా జ్ఞానాన్ని పెంచుకొంటున్న 
తండ్రి కూతురికి ఇష్టమైతే - రాజమండ్రి వితంతువుల మఠానికి పంపించాలని, లేకపోతే 
తనతోపాటు కాశీకి తీసుకువెళ్ళాలని అనుకొంటాడు. మీనాక్షి స్వభావం చేత వితంతువుల 
మఠానికి వెళ్ళటానికే సిద్దపడాలి. అక్కడి నుండి ఆమెను కూడా బుచ్చమ్మకు లాగానే 
ఏ చదువులోనో ప్రవేశపెట్టవచ్చు. చదువుకొని వివేకవంతులయ్యాక పెళ్ళి చేసుకోవటం, 
మానటం వాళ్ళ యిష్టం మీద ఆధారపడిన విషయంగా వుంటుందని సౌజన్యారావు పంతులు 


కొన్యాళుల్య ౦: నూరేళ్ళ నమాలో చనం... బాణా | 627 ) 


మాటలలో సూచన వుంది. సంస్కరణోద్యమం ఊల జీవితాల మీద సంస్క్రరణోద్యమ 
నాయకులైన పురుషుల పెత్తనాన్ని నిరిపితే అంతకంలు ముందడుగు వేసి గురజాడ (స్త్రీల 
జీవితాల మీద ప్ర/లకే అధికారముండే వ్యవస్తను గురించ ఊహామూత్రంగా నైనా చూపించాడు. 
కనుకనే మీనాక్షి కానీ, బుచ్చమ్మకానీ మానసికంగా విమోచనం చెందిన (స్త్రీలే అవుతారు]. 

వీరందరి కంశే, గురజాడ (స్త్రీవాద దృక్పథానికి (ప్రతినిధి పాత్ర - మధురవాణి, 
కుటుంబంలో వుంటూ దాని అణచివేత స్వభావాన్ని సంపూర్ణంగా అర్హం చేసుకోవటం 
సాధ్యం కాదు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు మొదలైన ర్తక్తసంబంధాలు, అనుబంధాలు (స్త్రీలకు 
కుటుంబంలో తమ మీద అమలవుతున్న వివక్షా విధానం యొక్క తీవ్రతను అర్హం చేసుకోవటానికి 
అవరోధాలవుతాయి. పరాదీనులుగా మార్భబడిన ప్ప్రలకు జన్మజన్మల బాంధవ్యాలను గురించా 
చెప్పి, పాతివ్రత్యాన్ని బోధించి, బయటి ప్రపంచాన్ని చూపి భయపెట్టి - కడుపున కన్న 
పిల్లలను కాలికి బంధాలుగా చేసి కుటుంబ (స్త్రీలను మళ్ళీ ఆ గుంజకే కట్టి పడవేయవచ్చు. 
కుటుంబాన్ని దాటితే పోయేవి చాలా వున్నాయన్న భ్రమలో (స్త్రీలను వుంచటానికి అన్ని 
సాంస్కృతిక అవకాశాలున్నాయి ఈ వ్యవస్థలో. అందువల్ల కుటుంబం మీద ్రీ/ల తిరుగుబాటు 
అంత సులభసాధ్యమైన విషయం కాదు. మదురవాణి వేశ్య కనుక ఆమెకు కుటుంబం లేదు. 
కుటుంబం లేదు కనుక ఇది మాట్లాడవచ్చు - ఇది మాట్లాడకూడదు, ఇట్టా చేయవచ్చు, ఇట్లా 
చేయకూడదు - ఇట్టా (ప్రవర్తించవచ్చు, ఇట్టాప్రవర్తించకూడదు అన్న కౌటుంబిక బంధనాలు 
కుటుంబ (స్త్రీకి లాగా ఆమెకు లేవు. తనను వేశ్యగా చేసిన పితృస్వామిక వ్యవస్థలో - తన 
దగ్గరకు వచ్చే పురుషుడికి ఒక న్యాయాన్ని చెప్పే వ్యవస్థలో, కుటుంబం ఎన్ని వైరుధ్యాలతో 
కూడుకొని వుంటుందో - ఈ విషయం తెలియజేస్తుంది. కుటుంబంలో నిత్యం జీవించేవాళ్ళు 
ఆవైరుధ్యాలను గుర్తించటం కానీ, గుర్తించినా ప్రశ్నించటం కానీ అంత సులువైన విషయాలు 
కావు. కుటుంబం బయటు మధురవాణికి ఆ సచ్చ సంఫూర్లంగా వుంది. అందువల్ల గురజాడ 
ఈ వ్యవస్థను విమర్శించటానికి ముఖ్యంగా కుటుంబ వ్యవస్తలోని బోలుతనాన్ని నిరారించటానికి, 
అందుకు చికిత్సగా “స్త్రీవిముక్తి' ఉద్యమ అవశ్యకతను నిరూపించటానికి మధురవాణి పాత్రను 
సంపూర్తంగా వాడుకొన్నాడు. 

“మొగవాడికైనా ఆడదానికైనా నీతి వుండాలి” (216) అన్నమాట మాట్లాడుతూ 
పరెచయనువుతుంది మధురవాణి. ఆడవాళ్ళకు నీతులు చెబుతూ ఆడవాళ్ళను ఇష్టం వచ్చినట్లు 
వాడుకొనే ద్వంద్వ విలువల సమాజం మీద దాడిచేయటం మధురవాణి స్వభావం. 
సందర్భాన్నయినా ఆమె అందుకే వినియోగించుకొంటుంది. గిరీశం గురించి తనకు ఎవరో 
చెప్పారని కొన్ని విషయాలను ప్రస్తావిస్తుండగా 'యవడా చెప్పింది" అని గిరీశం, వాడి గురించి 
ఆరా "తీస్తూ మాట్లాడినప్పుడు - మధురవాణి, మొగాడే చెప్పాలా యేవింటి* ఆడవాళ్ళకి 
దేవుడు నోరివ్వలేదా? అని ప్రశ్నిస్తుంది. మగవాళ్ళ గురించిన ప్రస్తావనలు ఏవి సాగుతున్నా 
సమాంతరంగా అదే విషయంలో ఆడవాళ్ళ గురించిన ఆలోచనలు పోలిక (పధానంగా 
మధురవాణిలో చెలరేగుతుంటాయి. పోలిక చేసి నిరంతరం ఆలోచించే లక్షణం వల్లనే 
ఇద్దరి మధ్యా చోటుచేసుకొన్న అసమానతలు ఆమెకు సులువుగా అర్హమవుతాయి. దానితో 
పురుషప్రవంచపు ఆలోచనా విధానాన్ని వూరించటానికి (స్త్రీల గురించి తాను ప్రస్తావిస్తుంది, 
అందులో భాగంగానే ఆడదానికి దేవుడు నోరివ్వలేదా అని (ప్రశ్నించింది. అందుకు జవాబుగా 
గిరీశం వరువైన ఆడది నీ యింటికెందుకొస్తుంది? - అని" తిరుగు ప్రశ్న వేస్తాడు. ఇది 
మధురవాణి అహాన్ని దెబ్బతీసి అవమానం చేసే (ప్రశ్న. మధువాణిని పరువులేని ఆడదానిగా 
తేల్చేసిన సన్నివేశం. మొగవాళ్ళందరూ పరువుగల వా ఏ కానీ ఆడవాళ్ళు వక్రత పరువున్న 
ఆడవాళ్ళు, పరువులేని ఆడవాళ్ళు అని రెండురకాలు. మొదటివాళ్ళు కుటుంబ ఆలు. రెండో 
వాళ్ళు తనలాంటి వేశ్యలు - “పరువైన మొగవాళ్ళు” ఇద్దరి మీద అధికారాధిపత్యాలు చలాయిస్తూ 
వుంటారు. ఈ సామాజిక అసమానత్వం వట్ట తన నిరసనను - పరువైన మొగాళ్ళాచ్చినప్పుడు 


828 


తనప్పాశుల్క 0: నూరేళ్ళ నమాలోచనం... 


వరువైన ఆడవాళ్ళందుకు రాకూడదు? అన్న ప్రశ్నలో ధ్వనింప చేసింది మధురవాణి. 
గిరీశం ఒకవ్వుడు తనను వుంచుకొన్నాడని తెలిసినప్పుడు కరటకశా స్త్రి ఆశ్చర్యపోయి “మా 
మేనల్లుడికి చదువు చెప్పటానిక్కుదురుకొని మా _ వాళ్ళింట్లో చేరాడు. వాడికి పెందరాడే 
ఉద్వాసన చెప్పాలి, (42) అంటాడు. ఆయన మాటలలో ప్రతిధ్వనించిన పితృస్వామిక నీతిలోని 
వైరుధ్యాలవట్టు మధురవాణి వ్రతిస్పందించింది. తన దగ్గరకు వచ్చినందుకు గిరీశానికి ఉద్వాసన 
చెప్పాలి నిజమే. కానీ అదే కరటకశా,స్త్రీి కూడా ఇదివరకు తన _ దగ్గరకు వచ్చిపోయినవాడే. 
తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికి ఇళ్ళ నుండి ఉద్వాసన చెప్పటమే సరియైన పద్దతి అయితే 
- ముందుగా కరటకశాస్త్రిని ఆయన భార్య మెడబట్టుకొని బయటకు గెంటాలి. ఆ మాళే 
కరటకశాస్త్రితో సూటిగా అనేస్తుంది కూడా మధురవాణి (43). పితృస్వామిక వ్యవస్థలోని 
ద్వంద్వ విలువల పట్ల అవహేళన మధురవాణి మాటలలో ఎప్పుడూ వుంటుంది. 
ఆడవాళ్ళ కొకన్యాయం, మగవాళ్ళకొక న్యాయం చెప్పే పితృస్వామిక సమాజాన్ని సూటిగా 
ప్రశ్నించే మధురవాణి తాను అనుక్షణం ఆడదాన్నన్న స్పృహను కలిగి వుండి, వురుష (ప్రవంచం 
కల్పించిన మాయాజాలంలో వడకుండా తనను తాను ఎప్పటికప్పుడు పాచ్చరించుకొంటూ 
వుంటుంది. ఆ (క్రమంలోనే ఆమె తనను తాను ఒక మానవ వ్యక్తిగా నిర్మించుకోగలిగింది. 
ఫలితంగానే వేశ్యగా తాను జీవిస్తున్న జీవితం పట్ట ఆత్మగౌరవంతో ప్రవర్తిస్తుంది. పూటకూళ్ళమ్మ 
గిరీశాన్ని వెతుక్కొంటూ మధురవాణి ఇంటికి వచ్చి, ఎదురుగా కనబడక పోయే సరికి - 
ఎక్కడ దాచావేవిటి? అని అడుగుతుంది. ఆ ప్రశ్నకు - నాకు దాచడం ఖర్మవేంవి 
నేను మొగనాల్ని కాను వెధవ ముండనీ కాను నా యింటికొచ్చేవాడు మహారాజులాగ పబ్లిగ్గా 
వొస్తాడు (12) అని ఘాటుగా సమాధానమిచ్చి; చాటుమాటు సంబంధాలను సాగించటానికి 
అవకాశం కల్పిస్తున్న కుటుంబ సంబంధాలలోని ఆల కంటు, తన జీవితమే మోసరహితంగా 
సాగుతున్నదన్న అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తుంది! అలాగని కుటుంబ (స్త్రీల పట్టు ఆమెకు 
అసహ్యాంగానీ, ద్వేషంగానీ లేవు. సైపెచ్చు వాళ్ళ నిస్సహాయతవట్టు సానుభూతితో స్పందిస్తుంది. 
వేశ్యగా నయినా తన బతుకు తెరువు తాను చూచుకొంటున్నది కనుక, కరటకశాషస్త్రికి కానీ, 
గిరీశానికి కానీ, రామప్పంతులుకు కానీ తన జీవితం మీద పెత్తనం లేదని మనసా నమ్మింది. 
వాచాకర్మణా నిరూపించింది. ఏ పురుషుడి పెత్తనానికి కానీ, కుటుంబాధికారానికి కానీ లొంగి 
వుండాల్సిన పరిస్థితిలో లేకపోనటం (స్త్రీల జీవితాల గురించి ఆలోచించటానికి, అనుకొన్నది 


ఆచరణలో పెట్టటానికి మధురవాణికి అవకాశమిచ్చాయి. తల్లి పెంపకం అందుకు దోహదం 
చేసింది. 


మధురవాణి తల్లి రంగం మీదికి ప్రవేశం లేని పాత్ర. మధురవాణి మాటలలో ప్రస్తావనకు 
వస్తుంటుంది. తృతీయాంకంలో మొన్న నీకిచ్చిన రూపాయలు ఇమ్మని రామప్పంతులు 
అడిగినప డు రూపాయలు 'పట్నం తోలేశాను. నేను డచ్చిక్కడ దాచుకుంకు మా తల్లక్కడ 
కాలశ్షేపం చెయ్యడవెంలాగ? (వు 46) అని మొదటిసారి తల్లి ప్రస్తావన చేస్తుంది మధురవాణి, 
మళ్ళీ షష్టాంకంలో లుబ్దానధాన్గు కేసు తేల్చటానికి కరటకశా,స్త్రి అడిగినప్పుడు తన “కంటు! 
యిస్తూ 'కష్టవడి ఆర్దించిని కంచు” మీ పాలు చేస్తున్నాను అంటూ 'మాతల్లి చూస్తే భవిష్యం 
వుంచునా?' అంటుంది మధురవాణి. కొద్దికాలం వుండే యవ్వనాన్ని జీవనాధారంగా చేసుకొన్న 
వేశ్యాకులంలో డబ్బు బంగారం విషయాలలో జాగ్రత్తపడే వేశ్యమాతగానే కనబడుతుంది 
మధురవాణి తల్లి. కూతురికి చెవిలో గూడు కట్టుకొని బుద్దులు చెప్పిన ఆ తల్లి (179) 
దీపముండగా నే ఇల్లు చక్క బెట్టుకోమని, మొహమాటాలకు పోయి, ఇచ్చకాలకు మైమరచి జీవితంలో 
సంపాదించాల్సిన డబ్బు సంపాదించటం మరిచిపోవద్దని చెప్పి వుంటుందని సహజంగా ఎవరైనా 
అనుకొంటారు. కానీ అంతమాత్రమే చెప్పిన తల్లయితే మధురవాణి అలా తయారై వుండక 
పోయేది. సాని కులంలో పుట్టటం వల్లనే చేశ్యావృత్తిని స్తీకరించార్సి వచ్చిందో, మరే 
సామాజిక పరిస్తితులు ఆమెను వేశ్యగా తయారు చేశాయో కానీ ఆ వృత్తిలో జీవిక కోసం 


కన్యాశుల్కం. నూరేళ్ళ నమాలోచనం.. 


డబ్బు సంపాదిస్తూనే జీవితతత్వాన్ని ఆ తల్లి బాగా అర్హం చనుకొని. నుంటుంది. తన 
అనుభవం నుండి ఆ జీవితావగాహనను వారసత్వంగా మధురవాణికే అందించింది. ఆ వారసత్వం 
నుండే తన దగ్గరకు వచ్చే పురుషుల ఆయువుపట్టు గుట్టుమట్లు తెలిస తనకంలే వాళ్ళను 
తగుమాత్రం దూరంలో వుంచి తన యోగక్షేనూలు, తన ఆత్మగౌరవం తనవిగా స్వావలంబన 
దృక్పథంలో వాళ్ళందరికన్నా తనది హెచ్చు కుశాగ్రబుడ్హి - అని నిరూపించుకొంది. అయితే 
ఈ విజయాన్ని పొందిన (క్రమంలో మధురవాణి పడిన అంతః సంఘర్షణ, కనిపించే మధురవాణి 
ప్రవర్తన వెనకాల వినిపించే మధురవాణి మాటల వెనకాల - అన్వేషిస్తే తప్ప కనబడేది 
కాదు. తన దగ్గరకు వస్తూ వురుషాహంకారంతో (ప్రవర్తించే మగవాళ్ళ మాటలకు మాటగా 
జవాబిస్తూ, మరొకమాట కొసరు వేస్తూ, వాళ్ళ మీద తన ఆధిక్యతను నిరూపించుకొంటూ 
- అదే సమయంలో వాళ్ళకు తన మీద తీవ్రమైన వ్యతిరేకత కలగకుండా జాగ్రత్తవడుతూ - 
తన జీవికను సాగించటం చాలా శ్రమతో కూడిన పని", అందువల్లనే అసహాయ శూరురాలిగా 
జీవన పోరాటం సాగించినా - మధురవాణి అంతరంగంలో తనకొక జీవితాంతపు తోడు 
గురించిన ఆలోచన మెదిలింది. కరటకశాస్త్రి తన తల్లిని ప్రశంసిస్తూ ఆమె తరిఫిీదు చేతనే 
తాను విద్యాసౌందర్యాలు రెండూ దోహదం చేసి పెంచుతున్నదని అభినందిస్తే దానినామె 
స్వీకరించ లేక పోయింది. అంతకన్నా కాపు మనిషినై పుట మొగుడి పొలంలో వంగమొక్కల్లకూ, 
మిరపమొక్కలకూ దోహదం చేస్తే యావజ్జీవం కాపాడే వాళ్ళన్న తన ఆవేదనను వ్యక్తం చేసింది. 
కానీ మరుక్షణం బేలతనాన్ని అంతరంగ (ప్రపంచపు అట్టడుగు పొరల్లోకి నెస్టేసి మామూలు 
మధురవాణిలా మాట్టాడేస్తుంది. 


స్రీ కావటం వల్ల తాను వేదనామయ జీవితాన్ని అనుభవిస్తున్నది. సాని అయినందువల్ల 


తానా స్దితిలో వున్నదనుకొన్నా, సంసారి అయిన స్త్రీ కూడా పితృస్వామిక కౌటుందిక 
దౌర్హన్యానికి గురి అవుతున్నదని మధురవాణి అనుభవం నుంచి (గ్రహించింది. మొత్తం స్త్రీ 
జాతివట్ల సానుభూతిని, సహానుభూతిని పెంచుకొన్నది. తనంతటతానుగా తన జీవితంలో 
ఎదురైన (స్త్రీల షక్షాన నిలబడి తనకు తెలిసిన పద్దతులలో, తన పరిమితులలో పురుష 


(ప్రపంచంతో తగవుకు సిద్దవడింది. 


మధురవాణికి ఎదురువడ్డ మొదటి (స్త్రీ వూటకూళ్ళమ్మ. గిరీశాన్ని వెదుక్కొంటూ 
మధురవాణి ఇంటికి వచ్చిందామె. గిరీశాన్ని దూరంగా వుంచటానికి పూటకూళ్ళమ్మతో 
అతనికున్న సంబంధాన్ని ఆసరాగా చేసుకొని వేశ్యకు వుండాల్సిన ఈర్చ్యాగుణం వున్నట్లు 
భమ కల్పిస్తూ మాట్లాడిన మధురవాణి - గిరీశం అటు వూటకూళ్ళమ్మను, ఇటు తనను 
వంచిస్తున్నాడు అని సులభంగానే (గ్రహించింది. గిరీశంతో తెగతెంపులు చేసుకొని రామప్పంతులుతో 
వెళ్ళిపోవటానికి సిద్దపడుతున్న తరుణంలో మధురవాణి - ఆమె అడక్కుండానే పూటకూళ్ళమ్మ 
వక్షం వహించి, చీపిరి కట్టతో సన్మానం చేయాలని వచ్చిన ఆమె చేత గిరీశానికి బుద్ది 
చెప్పంచాలనుకొంటుంది. అతను పూటకూళ్ళమ్మ రాకను పసిగట్టి మంచం కింద దూరాడు. 
గిరీశం అనే మనిషే తన ఇంట్లో లేడని నోటితో చెబుతూ కంటి సైగతో మంచంకింద 
అతనున్న విషయాన్ని పూటకూళ్ళమ్మకు చెబుతుంది. ఆ విధంగా తన పీడిత (స్త్రీజన షక్షప్రాత 
వైఖరిని నాటకం మొదట్లోనే స్పష్టం చేసింది మధురవాణి. 


లుబ్బావధాన్లు పెళ్ళితప్పించటంలో, మాయ పెళ్ళి జరిపించటంలో తెరవెనక వుండి 
వ్యవహారమంతా నడిపింది మధురవాణి. ఈ వ్యవహారం నడపటంలో ఆమె నస్వప్రయోజనం 
ఏమీలేదు. ముసలాడికి పెళ్ళెందుకు (36) అన్న మౌలికమైన (ప్రశ్నతో రామప్పంతులే ఆ 
పెళ్ళికుదిర్చాడు కనుక తప్పించమని అతనినే అడుగుతుంది. లుబ్బావధాన్లు పెళ్ళితప్పించేస్తే గానీ 
ముద్దు పెట్టుకోనివ్వనని, యీ పెళ్ళి మాన్ప్చించక పోతే మాట్లాడనని, ఎన్ని చిక్కులున్నా సరే 
పెళ్ళి మాన్పించెయ్యాల్సిందేనని - ఈ విధంగా పంతం వడుతుంది. స్వచ్చందంగానే మధురవాణి 


కన్యాశుల్య ౦: నూరేళ్ళ నమాలోచనం... 


ఈ పంతపు మాటలు మాట్లాడింది. ఎందుకంటే అది ఆమెకు సహజ లక్షాం కనుక. 
ముసలాడు ఏ చిన్నపిల్లనో చేసుకొని దాని ఉసురు పోసుకొంటాడని ఆమె బాధ. ఆ బాధను 
ఆ రకంగా వ్యక్తం చయకుండా, రామప్పంతులు ఎలాగూ  లుబ్బావధాన్లు కూతురు మీనాక్షిని 
చెడగొశ్చే వున్నాడు కనుక, లుబ్జావధాన్లకు పెళ్ళి _మూన్చించమంటుంది. ఇక కరటకశ్వాస్త్రి 
వచ్చి లుబ్బావధానులకు ఇయ్యబోయే పిల్ల తన చెల్లెలి కూతురేనని ఆ పెళ్ళి ఎలాగైనా చెడ 
గొట్టాలని అడిగినప్పుడు అందుకు సరేనని నాటకం నడిపించటానికి ఆమె చొరవ చూపింది 
- తోటి ప్ప్రేలవట్టు స్నేహ సౌహార్హ భావాలతోశే “నిన్ను సంతోష పెట్టుటుం నా విధి అని 
(45) కరటకశా స్త్రి ఆమె చేత సహాయానికి ప్రతిఫలం ఏదో ముట్టుచెబుతానన్నట్టు మాట్లాడితే, 
'మధురవాణికి దయాదాక్షిణ్యాలు సున్న అని తలచారా' అని నొచ్చు కొంటుంది. అంతేకాదు. 
మీ తోడబుట్టుకు ప్రమాదం వొచ్చినవ్పుడు నేను డబ్బుకి ఆశిస్తానా? అని ప్రశ్నిస్తుంది. 
కరటకశ్ళాాస్త్రి చెల్లెలిని తానేనాడు చూచి వుండకపోయినా, కూతురికిముసలివాడితో పెళ్ళి 
తప్పించాలని తపన పడుతూ తన మాట చెవిన పెట్టకుండా నిరంకుశంగా ప్రవర్తించే భర్తకి 
భార్యగా ఆమె సతి న్‌కుటో అర్థం చేసుకోగల వివేకం నుండి కలిగిన సానుభూతితో 
ఆమె షక్షాన పని చేయటానికి పూనుకొంది మధురవాణి. అందులో భాగంగానే ఆ పెళ్ళిని 
తప్పించేందుకు తంత్రం వన్నిన రామప్పంతులికి - కోరకుండానే ముద్దిచ్చి అభినందించింది. 

రామవ్చంతులికి మీనాక్రితో వున్న సంబంధం గురించి మధురవాణికి తెలుసు. మీనాక్రిని 
పెళ్ళాడి ఆమె కళంకం తీసేస్తానని మాట యిచ్చిన (153) రానుప్పంతులు, రాజమండ్రి 
వెళ్ళి పెళ్ళాడుదామని వచ్చిన మీనాక్షిని వదిలించుకోవాలని హడావుడి వడుతుంటే - తలుపు 
అనతల నుండే వీధిలో జరిగే తంతును గమనిస్తుంది మధురవాణి. వెంటనే తాను మీనాక్షి 
పక్షం స్వీకరిస్తుంది. “నిన్ను నే పెళ్ళాడతానన్నానే? కలగన్నావా యేవింటి? (157) అని 
మీనాక్షిని దులవరించి తోసేసిన రామవ్పంతురిని చీవాట్లు పెడుతుంది. “ఆడదాని మీదా 
చేయి చేసుకుంటారు? యేమి పౌరుషం...” అని రామప్పంతులు (ప్రవర్తనను నిరసిస్తుంది. 
“(యేం కులం తక్కువా? రూవం తక్కువా? ఆమె బతుకు (భ్రష్టు చెయ్యనే చేశారు. 
పెళ్ళాడి తప్పదిద్దుకోండి - . అని హితవు చెబుతుంది. అంతవరకు కంబ తెస్తేనే కానీ 
తలుపు తియ్యనని రామప్పంతులిని ఒక ఆట ఆడిస్తున్న మధురవాణి “పెళ్ళాడి వస్తైనే' నేను 
తలుపు తీస్తాను అని మరొక షరతు పెట్టింది. రామప్పంతులు తనను వదిలించుకోవాలని 
(ప్రయత్నిస్తుంటే తన తరపున మధురవాణి మాట్టాడటం మీనాక్రికి ధైర్యాన్నిచ్చింది. తనే 
పరిస్థితులలో ఇల్లు వదిలేసి వచ్చిందో చెప్పి 'నన్ను లేవదీసుకొచ్చి, నన్ను పెళ్ళాడక తప్పుతుందా 
యేవింటి?' అని తనకు మద్దతు కోసం మధురవాణిని అడిగింది. అవశ్యం పెళ్ళాడవలసిందేనని 
మధురవాణి మీనాక్రికి తన మద్దతును (ప్రకటించటమే కాదు, రామప్పంతులు మామూలుగా 
లొంగి రాకపోతే దావా తెచ్చి అయినా సరే మీనాక్షి హక్కుగా అతని భాగస్వామి కావచ్చు 
నన్న సూచన కూడా చేస్తుంది మధురవాణి. నాటకం చివరికి వచ్చే సరికి బుచ్చమ్మ బతుకు 
చెడకుండా వుండటం కోసం, గిరీశం స్వభావాన్ని బయట పెడుతుంది. ఆ రకంగా మధురవాణి 
పీడిత (ప్ర్రీజన వక్షప్రాత వైఖరిని మరొకసారి నిరూపించుకొంది. గస్త్రీని ఉద్దరించారి అంటే 
సాటి (స్త్రీలే నడుం కట్టుకోవాలి! అన్న అవగాహనతో (స్త్రీ జాతిని ఉద్దరించే మార్గాన్ని 
(క్రియాత్మకంగా చూపింది” మధురవాణి. 

ఎదుగుదలకు అవరోధంగా నిలిచిన కౌటుంబిక సంస్కృతి భారం లేకపోవటమే కాక, 
కుటుంబ స్త్రీలకు లేని ఆర్థిక స్వాతంత్ర్యం - సాంఘిక స్వేచ్చ తనకు అదనంగా వుండటం 
వల్ల వేశ్యకు మెదడు - చైతన్యం స్వతంత్రంగా వికసించే అవకాశాలున్నాయి. సాన్నిహిత్యంలోకి 
వచ్చే పురుషులతో రక్త సంబంధాలు కానీ సాంఘిక కౌటుంబిక ఆధిపత్య సంబంధాలు 
కానీ లేక పోవటం వలన వేశ్య - (స్త్రీ - పురుష సంబంధాల గురించి; మధురవాణి 
చైతన్యం - తప్పనిసరిగా వెంకమ్మ, బుచ్చమ్మ, మీనాక్టుల  వైతన్యస్తాయికం టు ఉన్నతమైనది 


కన్యాశుల్స_ ౦; నూరేళ్ళ నమాలోచనం.. 


కాగలుగుతుంది. ఆ ఉన్నత స్తాయి చైతన్యం వల్లనే మధురవాణి మాటలలో ప్రవర్తనలో 
అడుగడుగునా (స్త్రీవాద విమర్శ దృకృథం' అంత స్పష్టంగా అగువడుతుంది!క్‌ 


శ్రీని ఉద్దరించాలంటే సాటి స్త్రీలే పూనుకోవాలని మధురవాణి క్రియాత్మకంగా 
నిరూపించినా; (స్త్రీల అభ్యుదయం పురుషుల నుండి సర్వస్వతంత్రమైన ఉద్యమ నిర్మాణం వల్ల 
సాధ్యమవుతుందన్న _ దురవగాహన లేని - మనిషి జీవితానుభవం నుండి ఏర్పడ్డ లౌకికజ్ఞానం 
వల్ల, మధురవాణిలో _రూవుదిద్దుకొన్న (స్త్రీవాద విమర్శాదృక్పథం - పితృస్వామ్య సమాజాన్ని 
విమర్శించటానికి సాధనమే కానీ, పురుషులకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన నిశితాాస్త్రం కాదు. 
అందువల్లనే మధురవాణిలో ఎక్కడా పురుషద్వేషం కనబడదు. తన వెంటపడే మొగవాళ్ళను 
కుక్కలతో పోల్చినా, కరటకశా, స్త్ర లాంటి వాళ్ళను వాళ్ళ బలహీనతలతో సహా గౌరవించింది. 
తన పిల్లనిచ్చి పెళ్ళి చేసి మహేశాన్ని అల్లుడిగా చేసుకొందామనుకొన్న కరటకశాస్త్రికి మ'హేశాన్ని 
ముండలిళ్ళు తిప్పి చెడగొట్టకండని (182) "హెచ్చరిక చేసింది. స్వవ్రయోజనం కోసం డిప్టే 
కలెక్టర్‌ దగ్గరకు తనను వెళ్ళమని తొందర చేసే. కరటకశ్ళాస్త్రి పట్ట - అంత శాంతంగా, 
అంత ఉదారంగా ప్రవర్తించి అతని కూతురి గురించి అతని కంటు తానే ఎక్కువగా 
ఆలోచించి మధురవాణి చేసిన హెచ్చరిక అది. మనుషులలోని మంచి చెడులు వ్యవస్థా ప్రభావ 
ఫరితాలని తెలిసిన లక్షణమే మధురవాణి ప్రవర్తనలోని (ప్రత్యేకత. అట్టాగే ఈ వ్యవస్త్రలోనే, 
వ్యవస్తకంచే ముందుకు పోయే చైతన్యం వున్న మనుషులున్నారని కూడా ఆమె గుర్తించింది. 
పురుషులలో పుణ్యపురుషులు వేరని (గ్రహించింది. కనుకనే సౌజన్యారావు వంతులు వంటివారిని 
అభిమానించింది, 

ఈ విధంగా తీ పా(తత్రల (వవృత్తిలోనూ, మరీ ముఖ్యంగా మధురవాణి పాత్రోన్మీలనంలోనూ 
క్రీవాద దృక్పథాన్ని వంద సంవత్సరాల క్రితమే నిరూపించగరిగిన కన్యాశుల్కం నాటక 
రచయిత గురజాడ 'దూరపుచూపు' ఆయన సాహిత్య సామాజిక సాంస్కృతిక నిబద్దత 
నుండి సమకూడింది. ఆ దూరపు చూపు వేగుచుక్క అయి మహిళా విముక్తి ఉద్యమ 
నిర్మాణాన్ని లక్ష్యంగా చూపిస్తున్నది. 


పొదసూచికలు 


1. మొదటి ముద్రణ మాత్రం ఆ తరువాత అయిదేళ్ళకు అంటే 1897లో వచ్చింది. 
విజయనగరంలోని (శ్రీ, విజయరామవిలాస ముద్రాక్షర శాలలో కాంకివూడి భద్రయ్య చేత 
ము[ద్రించబడింది. 


2. గురజాడ రచనలు, మహాకవి డైరీలు (సంకలఠితం: అవసరాల సూర్యారావు) విశాలాంధ్ర 
(ప్రచురణాలయం, విజయవాడ, నవంబరు 1954, పు. 67 

3. గురజాడ రచనలు, లేఖలు (సంకరితం: అవసరాల సూర్యారావు) విశాలాంధ్రవ్రచురణాలయం, 
విజయవాడ, జులై 1958, పు. 90 (2 జూన్‌ 1909 నాడు ఒంగోలు ముని 
సుబ్రహ్మణ్యానికి (వ్రాసిన ఉత్తరం నుండి) 

4. కె.వి. రమణారెడ్డి - మహోదయం, 1969, పు. 412 


5. గురజాడ రచనలు, లేఖలు, పు. 83. (21 మే 1909 నాడు ఒంగోలు మునిసుబహ్మణ్యానికి 
(వ్రాసిన ఉత్తరం నుండి) 


6. రాచమల్డు రామచంద్రారెడ్డి - “గురజాడ మనస్తత్వంలోని వివరీత ధోరణి.” సంవేదన, 
జులై 1969. గురజాడ సంస్మరణ సంచిక, ఆంధ్రా అసోసియేషన్‌, సౌత్‌ ఢిల్రీ, 1975, 
పు. 66, 67. 


7. పైది. పు. 64 


కన్వాళుల్క ల: నూరేళ్ళ. సమాలోచనం... 


14. 
15. 


అయ పెళ్ళ సత్యనారాయణమూార్తి, జెమ్‌కో. టాటానగర్‌. “బుచ్చమ్మ”, ప్రవాసి: గురజాడ 
శతజయంతి సంచిక. శోభకృతు: వ్యైతం (జెంషడ్‌వూర్‌, బీహార్‌) మార్చి 1963, వు. 
31, 32. 


గురజాడ రచనలు, లేఖలు, పు. 80 (21 మే 1909 నాడు వంగోలు ముని సుబ్రహ్మాణ్యానికి 
వ్రాసిన ఉత్తరం) 

వియస్‌. రమాదేవి - గురజాడ ఈనాడు వుంశు - గురజాడ సంస్మరణ సంచిక, 
ఆంధ్రా అసోసియేషన్‌, సౌత్‌ ఢిల్లీ గన 1: 

గురజాడ రచనలు, లేఖలు. వు. 82 

కొడవటిగంటి కుటుంబరావు - కన్యాశుల్కంలో మధురవాణి పాత్ర వా గరణాడ సంస్మరణ 
సంచిక, ఆంధ్రా అసోసియేషన్‌, సౌత్‌ ఢిల్లీ, 1975. పు. 48. 

“మగవాడి (ప్రపంచంలో ఆడది తన కాళ్ళమీద తాను నిలబడటం (శవుతో కూడుకున్న 
పని. అందులోనూ మధురవాణి ఒకరికి సహాయం చేసిన మనిషి. ఒకరి మీద ఆధారపడిన 


మనిషి కాదు. ఆమెకు తన జీవిత విధానం భారమనిపించటంలో ఆశ్చర్యం లేదు” - 
కొడవటిగంటి కుటుంబరావు - పైదే పు. 51 


భాగవతుల ఉమామ హేశ్వరశర్మ - గణికానాయికలు - ప్రవాసి. అంధ్ర విజ్ఞాన సమితి. 
వాద విమర్శను ముందుగానే ధ్వనించిన అద్భుత పాత్ర మధురవాణి - 'రేగులగడ్డ 
సోమేశ్వరరావు. విభాత సంధ్యలు (సంపాదకుడు సి.వి. సుబ్బారావు), మార్చి 1986, 
వు; 15. 


(నూరేళ్ళు కన్యాళశుల్హం నంచిక, నుంచ్చి 


కన్వాళుల్క ౦: నూరేళ్ళ నమాలో చనం... దాదా ఉం 


పరిచ్చేదం 


కన్యాశుల్కం: 
ఆంధ్ర, అఆం(ధ్రేతర సాహిత్య ప్రభావం 


పోయంట్‌ వేసి పోయిజన్‌లో ముంచి కంటికి కనబడకుండా మంత్రించి విసురుతాడు. అందుచేతనే 
పెకి గాయం కనబడదుగాని పోలీసువాళ్ళ  దెబ్బల్లాగా లోపల తహతహపుట్టిస్తాయి. ఈ 
విడోబ్యూటీ చూస్తే యేమీ తోచకుండా ఉన్నది...” 
శాకుంతలం, తృతీయాంకం: దుష్యంతుడు ప్రవేశించి, మదన బాధను నిరూపిస్తూ 
స్యగతంలో ఆలు శ్లోకాలు, ఆఆు వచనాలు చెబుతాడు. పైన గిరీశం చెప్పిన వాక్యాలకు సరిగ్గా 
మూలమనిపించే ఈ (క్రింది శ్లోకం ముఖ్యమైంది: 
శ్లో! తవ కునుమశరత్తగం శీతరశ్శి తగమిందోః 
దాయమిదమయథ్వార్హం దృశ్యతే మద్దిథేషు 
విన్ఫడుతి వొమగర్సె రగ్శిమిందుర్శ్భయా శ్ర 
ల్త్రమపీ కునుమ బాణాన్‌ వజసారీ కరోషి (శ్లోకం ౨) 
ఓ కుసుమాయుధా! నీవు కుసును శరుడవనీ, చంద్రుడు శీతకిరణుడనీ చెప్పే మాటలు 
రెండూ నాబోంట్ల విషయంలో అబద్ధ్రమోయీ! చంద్రుడు హిమగర్భితాలైన కిరణాలతో 
నిప్పులు రాలుస్తూ ఉఠణు, నికు కుసుమ బాణాలను సానబట్టిన వజపు ములుకులుగా 
విసురుతున్నావోయీ! 
గిరీశం తన స్వగతం తరువాత వారు బుచ్చమ్మ కోసం పరికించి తలుపు కన్నంలోంచి 
తొంగిచూచి “నడవలో కూర్చుని విస్తళ్ళు కుడుతున్నది” అనుకొని తలువుతట్టి పిలుస్తాడు. 
దుష్యంతుడు కూడా శకుంతల కోసం వెతుకుతూ పోయి “అదుగో, సఖులతోకూడి పూలసజ్ఞ 
సమర్చిన శిలా వట్టకంపై కూర్చున్నది. వెళ్ళి వాళ్ళ మాటలు వింటాను” అనివెళుతాడు. 
పై రెండు ఘట్టూలూ ఎత్తుగడలో, నిడివిలో, నిర్వహణలో, ముగింపులో ఒకే విధంగా ఉన్నవి. 
మహాకవి డైరీలలో ఈ శాకుంతల ఘట్టాన్ని గూర్చిన నోట్సు వివరంగా ఉన్నది. (పుటలు. 
102, 103, 104.) ఈ ఘట్టుంలోని దుష్యంతుని శ్లోకాలు ఒకటి రెండింటికి గురజాడవారు 
రాగాలు కూడా గుర్తుపెట్టారు. “తవ కుసుమశరత్వం” అన్న ఇందరి ముఖ్యశ్లోకానికి 169 
పుటలో “శహన” అన్న రాగాన్ని గుర్తు పెట్టారు. కన్యాశుల్కంలోగాని, శాకుంతలంలో గాని 
ఈ విరహ ఘుట్టుం సరిగా తృతీయాంకంలోనే జరగటం (పత్యేకంగా గమనింవదగినది. 


3. కన్యాశుల్కం, తృతీయాంకం, 4న స్రలము: "పెరటిలో చెట్టుకొమ్మలు ఆవరించి ఉన్న 
నూతిలో బుచ్చమ్మ నీరు తోడుతూ ఉంటుంది. కొంతసేపటికి తమ్ముడు వెంకకేశంతో 
గిరీశాన్ని గూర్చి మాట్లాడుతో జామిచెట్టు [క్రింద నిలబడుతుంది. గిరీశం (ప్రవేశించి “వదినా! 
ఈ చెట్టు కింద నిలబడితే మీరు వనలక్ర్మిలా ఉన్నారు” అని బుచ్చమ్మ వేపు తేరిచూచును. 

శాకుంతలం, (ప్రథమాంకము: శకుంతల చెట్లకు నీరుపోస్తూ కాసేపు కేసరవృక్షం దగ్గణ 
నిలబడగా ప్రియంవద, “నీ విక్కడ నిలుచుంటే ఈ కేసరవృక్షం లతా సనాథవలె కనబడుతున్నది” 
అంటుంది. అయితే గిరీశం మాటల్లో “వనలక్ష్మి” అనే పదం ఉన్నది. ఇది తరువాత 
శకుంతలకూ, సఖులకూ జరిగే సంభాషణలో వలుమార్చు వచ్చే “వనజ్యోత్స్న” “వనమారిక” 
అనే మాటలకు ప్రతీకగా వాడిన వదమే. ఈ సందర్భంలో శకుంతల ఇలా అంటుంది. “హలా!, 
రమణీయే ఖలుకాలే ఏతస్యలతాపాదమిథునస్య వ్యతికరః సంవృత్తః, యన్నవకుసుమయౌవనా 
వనజ్యోత్స్నా స్నీగ్గవల్లవతయా ఉపభోగక్షనుః సహకారః” ఇందరి “ఉపభోగక్షనుః” అన్న ప్రయోగం 
అప్పారావు గారికి ఇష్టమైనది. 

కన్యాశుల్చుంలో కవి కల్పించిన పై దృశ్యమూ, గిరీశం చెప్పిన ఒకే ఒక వాక్యమూ 
ఈ శాకుంతలం ఘట్టాన్ని మొత్తం సులువుగా వుణికి పుచ్చుకొన్నదనటం స్పష్టం. మహాకవి 
డైరీలలో నోట్సు ఇలా ఉన్నాయి: “వనజ్యోత్స్న, వనమారిక, ఈ రంగము మహో సౌందర్య మైన 
కవితా రూపకల్పనతో అలరారుచున్నది '“ఉపభోగక్షను' అనే వదప్రయోగము అర్హవంతమైనది. 
సాభిప్రాయము. క్షతవరిగ్రహక్షమా, యదార్యమస్యామభిలాషి మేమనణో. (పుటలు 81, 82 


కన్వాళశుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


4. కన్యాశుల్కం, తృతీయాంకము. 4-వ స్థలము: ఇదే ఘట్టంలో బుచ్చమ్మ బిందెనెత్తుకొనే 
భంగిమ పెట్టారు. గురజాడ. చెట్టు పైనుంచి చెంకశుశం పడేసిన వండునందుకుని గిరీశం “ఆహో! 
యేమి. చాయ! వతిశ్మా సీ వంటి చాయన ఉంది "ఈ పండు, ఇందతకోి అనగా బుచ్చమ్మ, 
“బిందెలో వడెయ్యండి, తమ్ముడూ దిగొచ్చి బిందెయెత్తు” అంటుంది. గిరీశం, “వాడక్క_ర్రెదు 
నేనెత్తుతాన్హెండి” అని యెత్తి, ఆమె వెళుతూఉంశు “ఆహా! ఏమి వయ్యారము” అని 
ఆమెను తనివితీరా చూస్తూ ఉంటాడు. ఇది సేచనఘటం చేతిలో ఉన్న శకుంతలను దృష్టిలో 
"పెట్టుకొని చేసిన కల్పనే. శకుంతలా సౌందర్యాన్ని బుచ్చమ్మలో చూపించాలని కుతూహల 
పడ్డారు గురజాడవారు. రెండుచోట్లా ఉన్న సందర్భాలనుబట్టి ఇరువురి బట్టలూ తడిసినవే మరి. 
ఇలా ఊహిస్తే ఈ ముద్రలో మహా సౌందర్యాన్ని తెచ్చిపెట్టారు అప్పారావుగారు. 

దీనికి సమర్హకంగా మహాకవి డైరీలలో ఇలా ఉన్నది: “శకుంతల - అసంబద్ద పప్రలాపిన్‌ ఎంత 
సాగసుగా ఉన్నదీ! వృకములకు కలశములతో నీరు పోయుట వలన శకుంతల అలసిపోయింది. 
అలసిన శకుంతలావర్షనం మనోహరం” (పుట. 84) 


వ్‌, తృతీయూాంకంలో ఇదే ఘట్టంలో మణీకొంత పోయిన తరుబాత అగ్నిహోత్రావధాన్లు 
(పవేశించి యాతాంతో నీళ్ళు తోడుతున్న గిరీశంతో “గిరీశంగారూ నీరుతోడుతున్నారాండి, 
అసిరిగాడు తోడుతాడే. యింగిలీషు చదువుకొన్నవాళ్ళు మీకెందుకా(శ్రమ?” అంటాడు. ఇక 
గిదీశం వ్యాయామాన్ని గూర్చి ఉపన్యాసం మొదలు పెడతాడు: 

“వనివంటి వస్తువ లోకంలో లేదండి. ఊరికే కూచుంళు నాకు వూసుపోదు. మొక్కలకా 
మంచిది, నాకా కసరత్తూ... సషేక్సియరు యేనన్నాడో విన్నారా, “డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌” 
అన్నాడు...కాయక్షేశవడి కష్టపడే మనిషే. గొవ్పవాడన్నాడు...యెజన్సీ కమాన్‌ చేస్తూంటే 
పెద్దపులి వస్తుందనుకోండి... ఇత్యాది.” 

శాకుంతలం ద్వితీయాంకం (ప్రారంభంలో శకుంతల పై కలిగిన (పేమాతిశయంవల్ల దుష్యంతుడికి 
వేట మీద విముఖత్వం కలుగుతుంది. అవ్వడు సేనావతి వచ్చి ఎలాగైనా రాజుగారిని వేటకు 
పురికొల్పాలని సంకల్పించి వ్యాయామం యొక్క (ప్రాశన్త్యాన్ని ఉగ్గడెస్తాడు: 

శ్లో! మేదచ్చేదక్సుశోదరం లఘు భవత్యుత్తానయోగ్యంవనవుః 
నత్తా (నామది ల్బక్ష్యతే విక్పుతిమచ్చిత్తం భయ(కోధయోః 
ఉత్శ్సర్థః న చ ధన్దినాం యదిషవః సిద్దాంతి లక్ష్యేచలే 
మిధ్యెవ వ్యననం వదంతి మృగయా మీద్దుగ్తినోదః కుతః? 

వేటవల్ల కొవ్వుకరిగి పొట్టసన్నబడుతుంది. శరీరం తేలికబడి లేవటానికి యెక్కటానికి 
యోగ్యంగా ఉంటుంది. భయక్రోధములకు గురియైన మృగముల మనస్సు వికారం చెందటం 
గమనింవవచ్చు. కదలుచున్న లక్ష్యములను ఖేదించిన ధానుస్కులకు గొప్ప ఉత్కరం కలుగుతుంది. 
వేటనొక sr చెబుతారు గాని అది మిధ్య. వేటవల్ల కలిగే వినోదం మరిదేనివల్ల 
కలుగుతుంది! 

మహాకవి డైరీలలో ఈ వ్యాయామ ప్రసంగాన్ని చిత్తగించండి: “శరీర వన్యాయామమును 
కాళిదాసు కీర్తిస్తాడు. వేట, దోషమే అయినా అది శరీరానికి వ్యాయానుం కనుక దానిని 
సమర్హిస్తాడు.” (వుట 90) 

6. కన్యాశుల్కం, చతుర్జాంకం, 1-వ స్టలంలో అగ్నిహోత్రావధాన్ల రెండో కూతురు సుబ్బితో 
కావాల్సిన తన పెళ్ళి తప్పిపోయిన తరువాత లుబ్బావధాన్లు రానుప్పంతులుతో ఇక తనకు 
పెళ్ళి వద్దంటాడు. కాని రామప్పంతులు తన స్వ్యార్హం కోసం చేసిన పధకం (ప్రకారం అతనికి 
గుంటూరు శొస్తుర్త కూతురు మాయ సుబ్బిని అంటగట్టాలనే ఉద్దేశంతో మరో సంబంధమైనా 
చూసుకొని ఒకింటెవాడవు కమ్మని సలహాయిచ్చి, లుబ్దావధాన్లలో “సెంటిమెంట్‌్స్‌”ను రెచ్చగొట్ల 
మెల్లగా ముగ్గులో కీడుస్తాడు: వాళ్ళిద్దరి సంభాషణ ఇలా సాగుతుంది: 


కన్యాశుల్భ ౦: నూరేళ్ళ నమాలోచనం.. 


రామ - పెళ్ళి చేసుకొని కడుపు ఫలిస్తే యిల్లు వదియిళ్వౌతుంది.. పెళ్ళి చేసుకొని 
గుటుక్కుమంకేు యీ కష్టపడి ఆర్జించిన డబ్బంతా యవడి పాలుగాను? 

లుబ్లా - అదుగో యేమో యెక్కువ ధనం వున్నట్టు శలవిస్తారు నాకేవుంది? 

రామ - ఉన్నంత ఉంది. వరానికి యిన్ని నీళ్ళ చుక్కలు వొదిలే వాడుండాలా? 

లుబ్దా - అయితే యేం చేయమంటారు? 

రామ - మీరు పునః ప్రయత్నం చేసి 'పెళ్ళాడండి mone 

లుబ్దా - నిజమైన మాటే. 

ఈ విధంగా మెత్తబడిన లుబ్దావధాన్లు గుంటూరు శాస్త్రి కూతురు మాయసుద్బిని 
చేసుకోవటానికి నిశ్చయమై పోతుంది. దీనితో నాటక కథాగమనం క్రొత్త మలుపు తిరుగుతుంది, 

శాకుంతలం షష్టాంకంలో దుష్యంతుడు శకుంతలను మాటిమాటికీ జ్ఞాపకం జేసుకొని 
దుఃఖిస్తూ ఉంటాడు. ఇంతలో ధనమిత్రుడనే వ్యాపారి ఓడ పగిలి సముద్రంలో మరణిస్తాడు. 
అతనికి పిల్లల్లేకపోవటం వల్ల అతని ఆస్తంతా రాజుగారి బొక్కసంలోకి చేరుతుందని మంత్రి 
ద్వారా దుష్యంతునికి తెలుస్తుంది. దీంతో దుష్యంతుడు “పిల్లలు లేనివారి గతి యింతే 
గదా!నా కివ pదహభార్య్య లేదు. పిల్లల్లేరు. నా తరువాత ఈ వురువంశ సంపదంతా యిలాగే 
వరులపాలె పోతుంది గాబోలు! నాకు తిలోదకా లిచ్చేవారెవరూ లేకపోతారు గదా?” అని 
మటింత వాపోతాదు. దుష్యంతుని యొక్క ఈ “సెంటిమెంట్స్‌” తన్మూలకమైన దుఃఖాన్ని, 
(పచ్చన్నంగా ఉండి విన్న సానుమతి ఈ విషయాన్ని శకుంతలకు చెప్పి తరువాత వాళ్ళిద్దరి 
సమాగమానికి దోహదం జేస్తుంది. శాకుంతలంలో ఇతివృత్త గమనానికి 'మలుపుగా” నున్న ఈ 
సమావేశమే కన్యాశుల్క_ కథాగమనానికి కూడా కీలకమౌతుంది. 

మహాకవి డైరీలలో ఈ ముద్రకు సంబంధించిన నోట్సు లేదు. అయినా యిది శాకుంతలం 
ముదేనని చెప్పటానికి ఎట్టి సందేహమూ లేదు. 

7. డబ్బుకోసం ఆశపడి ఆడపిల్లల్ని పసితనంలోనే పెద్దవాళ్ళకిచ్చి పెళ్ళిేచేయటమనే 
దురాచారాన్ని ఖండించటమనేది  కన్యాశుల్బ్క నాటకంలోని వ్రధానాంశాల్లో ఒకటి. వివాహానికి 
యీడూ జోడూ చూడాలి. ఈ అనురూపత యింకా అనేక విషయాల్లో ఉండవచ్చు. ఈ 
విషయం శాకుంతలం ద్వితీయాంకంలో కంఠోక్తిగా (పకటించబడింది. 

దుష్యంతుడు శకుంతలను “అనా ఘాతంపుష్చమ్‌” ఇత్యాదిగా వర్షించి “ఆమెను అనుభవించే 
అదృష్టం ఎవరికి పెట్టాడో గదా భగవంతుడు” అని విదూషకునితో అంటాడు. అప్పుడు 
విదూషకుడు “తేనహిలఘు పరిత్రాయతా మేనాం భవాన్‌. మాకస్యాపి తపస్వినః ఇజ్బుదీతైలచిక్కణ 
శీర్హస్యహస్తే వతిష్యతి” (అయితే నీ వామెను త్వరగా ఆదుకో. లేకపోతే ఇజ్లుదీ తైలంతో 
చిక్కనైన శీర్హముగల ఏ తాపసుని పాలనో యీమె పడుతుంది) అంటాడు. ఇంత అందము, 
యౌవనముగల ఈమె అనురూప వరునికే దక్కాలి గాని శృంగారం తెలియని యే జడుడైన 
సన్యాసికో గాదు. అలాగైతే ఆమె జీవితం అడవిగాచిన వెన్నెలైపోతుంది అని విదూషకుని 
భావం. బుషి కన్యలకు వృద్దర్హులు భర్తలుగా దొరకటం మన పురాణాల్లో ఉన్న విషయం 
గమనించాలిక్కడ. 

అప్పారావుగారీ శాకుంతల ఘట్టాన్ని సమ్యక్‌ పరిశీలనతో చదివుంటారనే భావింపవచ్చు. 
విదూషకుని మాటల్లో బీజప్రాయంగా ఉన్న విషయమే కన్యాశుల్కంలోని ఒక (ప్రధానాంశం 
గావటం కారణం. అయితే వారు డైరీలలో వ్రాసుకొన్న నోట్సు మనమనుకొన్నదానికి 
తాకేటట్టుగా లేవు. చూడండి: 

కాళిదాసుకు “అనాఘాత వుష్పముల వంటి కన్యల సౌందర్యమును వర్ణించుట. ప్రీతి” 
(వుట 81). “ఇంగుదీతైల చిక్కణగీర్ణస్య” తెలుగున “చికి అనే శబ్రము “చికణ” అనే 
సంస్కృత శబ్దంనుండి పుట్టినదా? “విక్కి? సంస్కృత శబ్ద భవనూ? వుట S62 


840 కన్యాశుల్మ_ ౦: నూరేళ్ళ నమాలోచనం... 


కన్యాశుల్కంలో ఎంత సేపూ 'వైాదరాబాదు నవాబు, బరోడా మహారాజు, ఉర్గాం బసవరాజు, 
సురేంద్రనాధి బెనర్జీ ఇలా యెవరెవరి పేరో వస్తాయి గాని - ఎకు_డా ఆనందగజవతి 
'పేరుగాని, ఆయన సంబంధికుల పేర్చుగాని రావు. అప్పారావుగారీ నాటకాన్ని ఆనందగజవతికే 
అంకితమిచ్చారు. అసలీ నాటకం రావటానికి కారణం ఆనందగజవతి వుణ్యచే గదా? కాబట్టి 

పేరు వస్తే యెంత! రాకపోతే | న క కు 

ఆయన పె స్త ంత! రా యెంత! విక్రమార్కునికి కాళిదాసు, కృష్ణదేవరాయలకు 
పెద్దనలాగ ఆనంద గజవతికి అప్పారావుగారిలాంటివారు. రాజావారంకే వారి కపరిమితమైన 
అభిమానం, కృతజ్ఞత. దాన్ని వారెట్టా వ్యక్తంచేస్తారో చూడండి: 

శాకుంతలం ద్వితీయాంకంలో ఇద్దణు ముని కుమారులు ప్రవేశించి దుష్యంతుళ్లి చూసి 
“ఆహో! దీప్పిమతో౬పి న వవుషః. అధవా ఉవసన్నమేత దృషిభ్యోనాతి భిన్నేరాజని” 
(రీవిగానున్నను ఈతని శంరమెంతటి విశ్వాసమును కలిగించుచున్నది! అవును, రాజు బుషీకంళు 
భిన్నుడు గాడుగదా!) అంటారు. 

మహాకవి డైరీలో ఇలా ఉన్నది: “అహోదీప్తి మతో౭_పి విశ్వసనీయ తాస్య వవుషః, అధవా 
ఉపసన్న మేషిదృషిభ్యోనాతిభి న్నేరాజని”. “ఇటువంటి గుణములు గల రాజులను కాళిదాసు 
శ్చాఘిస్తాడు. తనకు ఆశ్రయమిచ్చిన కవి పోషకుడైన యేరిక నుద్దేశించి కాళిదాసు ఈ పొగడ్తలను 
బహుశా చేసి ఉంటాడు” (వుట 93). 


మాలతి మాధవం ముద 


కన్యాశుల్కంలోని మాయ సుబ్బి పెళ్ళివంటి ఘట్టుమొకటి మహాకవి భవభూతి రచించిన 
మాలతీ మాధవంలో కనబడుతున్నది. దీన్ని “కృతక మాలతీ వివాహ ఘట్టు”మంటారు. 
మాలతీ మాధవం, ప్రకరణమనే రూపకభేదం. ఇందులో ఇతివృత్తం కల్పితమై ఉంటుంది. 
భవభూతి క్రీశ. 8వ శతాబ్దానికి చెందినవాడు. ఆనాటికీనాటకం కన్యాశుల్కం వంటి 
సాంఘిక నాటకమని చెప్పవచ్చు. ఈనాటి మన దృష్టికిది సాంఘిక నాటకంగా కనబడదిమోగాని 
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్న నాటకమే. కన్యర్ని అనురూప వయస్కులైన వరులకివ్యాలే 
గాని వయస్సు మళ్ళినవారికివ్వుగూడదన్న మానవత్వ తత్త్వమే యీ “కృతకమాలతీ వివాహ” 
ఘట్టానికి ప్రాతివదిక. 

భూరివసువు కూతురు మాలతి. దేవరాతుని కొడుకు మాధవుడు. వీళ్ళిద్దరు ఒకరికొకరు 
తగిన వధూవరులు. వరస్పరం లోలోవల (పేమించుకొంటున్నారుగూడ. వీరిద్దరికీ పెండ్రిచేసి 
వియ్యమందాలనే వారి తండ్రుల ఆశయం. మాలతి తండ్రి భూరివసువు, వద్మావతీపురం 
రాజు దగ్గణ మంత్రిగా ఉన్నాడు. ఆ రాజుకి నందనుడు అనే వేజొక నర్మసచివుడున్నాడు. 
వాడు ముసలివాడు. అందువల్ల కురూపి. అతడు మాలతిని "పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు. 
రాజు ద్వారా భూరివసువును అడిగించాడు. భూరివసువు ఎటూ చెప్పటానికి మొహమాటపడి 
పలికిన మాటల్ని వాళ్ళిద్దరూ అతని అంగీకారంగా భావించి ఆ (ప్రయత్నాల్లో ఉన్నారు. 
కాని భూరివసువు తన బాల్యస్నేహితురాలూ, తనతోపాటు చిన్నప్పుడు కలిసిచదువుకున్నది 
అయిన “కామందకి” అనే యోగినితో - తన బిడ్డని నందనునకివ్వటం తన కిష్టంలేదనీ, 
ఆ మాట చెప్పలేకుండా ఉన్నాననీ, తన కూతురు నందనునకు దక్కకుండా మూధవుడికే 
దక్కేటట్లు పథకం చేయమని అతి రహస్యంగా చెబుతాడు. ఇది మూడోవాడికి తెలీదు. తాను 
మాతం పైకి నిర్రయగా కనిపిస్తూ ఉంటాడు. కామందకి తన (ప్రయత్నాలు తాను చేస్తూ 
ఉంటుంది. కన్యాశుల్కంలో మాయసుబ్బి పెళ్ళి ఘట్టం ఎంత కీలకమైందో ఈ కృతక 
మాలతీ వివాహ ఘట్టం ఈ నాటకంలో అంత కీలకమైంది. (ప్రథమాంకంలోనే కామందకి 
ప్రయత్నాలు ప్రారంభమై, (క్రమంగా షష్టాంకంలో పరాకాష్ట కొచ్చి, సప్త్రమాంకంలో నిలబడి, 
(క్రమంగా అవనతి చెందుతుంది ఘట్టం. దాదాపు కన్యాశుల్కంలో గూడా ఇలాగే జరుగుతుంది. 
కన్యాశుల్కంలో మధురవాణి చెజవెనుక భాగోతం ఆడించినట్టు ఇక్కడ కామందకి ఆడిస్తుంది. 


కఛ్యాశులు 0 నూరేళ్ళ నమాలోచనం.. = 4 841 


సమాగమం జరుగుతుంది. ఈ కృతకమాలతీ వివాహమును దృష్టియందుంచుకొనియే గురజాడ 
“మాయసుబ్చి” పెళ్ళి ఘటనను ుమకూర్చినారు. 


మృచ్చకటేకం ప్రభావం 


కన్యాశుల్కం నాటకం మీద శూద్రకుని మృచ్చకటికం [ప్రభావం కూడా అమితంగా 


కనబడుతుంది. కన్యాశుల్కానికి వ్యాఖ్యాత లనదగిన విమర్శకు లెందరో మృచ్చకటికంలోని 
వసంతసేన పాత్ర యిందరి మధురవాణి పాత్రకు వఅవడి పెట్టిందని అంగీకరించిన విషయమే. 


గురజాడవారే తమ డైరీలలో 29 ఏప్రిల్‌ 1895 సోమవారంనాడు వ్రాసుకొన్న “వసంతసేన 
బోగముపిల్ల భూమిక ఆకర్షణీయము,” అన్న నోట్సునుబట్టి, కన్యాశుల్కం సప్తమాంకం 6-వ 
స్థలములో మధు5వాణిని గూర్చి సౌజన్యారావుతో కొత్తమనిషి - “మృచ్చకటికం చదివిందేమోనండి” 
అనగా, సౌజన్యారావు “వసంతసేన లాంటి మనిషి వెణ్టీ కవీశ్వర కల్పనలో ఉండాలిగాని లోకంలో 
ఉండదు” అని అన్నదాన్ని బట్టే గురజాడవారు మధురవాణిని వసంతసేనకు ప్రతిబింబంగా 
రూపొందించినట్టు నిష్కుర్ణగా భావించవచ్చు. మృచ్చకటికం సాంఘిక దృకృథమూ, సామాజిక 
స్పృహ ఉన్న గొప్ప నాటకం. మతీ దాని (ప్రభావం కన్యాశుల్కం వంటి సాంఘిక నాటకాలపై 
పడిందంకు ఆశ్చర్యవడాల్సిన పనిలేదు. 

1. వసంతసేన జన్మతః భోగముపిల్ల, కాని కుల్వస్త్రీలా జీవితాన్ని గడపాలనే కోరిక 
గలది. ధనమునకంత  ప్రాధాన్యమీయదు. ఉదార స్వభావురాలు. చారుదత్తునియందు మాత్రమే 
అభిమానము గలది. 

మధురవాణి కూడా జన్మతః భోగము పిల్ల. జీవితములో చాలా భాగము వృత్తిలో జీవించినది. 
చివరికి వృత్తిని త్యజించి కుల్వస్త్రీ జీవితాన్ని గడపటానికి తపనబడింది. కరటక శ్నాస్త్రితో ఇలా 
అంటుంది: “అంతకన్న కాపునునిషినై పుట్టు మొగుడి పొలంలో నంగ మొక్కలకూ మిరవ 
మొక్కలకూ దోహదంచేస్తే యావజ్జీవం కాపాడే తనవాళ్ళ న్నవారుందురేమో?"” (షష్టాంకం 
6-న స్థలము చివరికి సౌజన్యారావుని ఆశ్రయించి అతణ్ణి ఆరాధించటం మొదలుపెట్టింది. 

2. వసంతసేన నగలు - చారుదత్తునిపె కూనీకేసు మోవటానికి కారణమై చివరికవే 
యాతని శిక్షను తప్పించుట. కుపకరించినవి. = 

మధురవాణి కంచు, లుబ్దానధాన్లపై కూనీకేసు మోపటానికి కారణమై వివరికదియే యాతని 
గిక్రను తప్పించుటకు కారణమైనదని భావింపవచ్చును. 

చారుదత్తుని రక్షించుటకు వసంతసేన స్వయముగా వధ్యస్త్రలికి వెళ్ళినది. లుబ్జావధాన్లను 
రక్షించుటకు మధురవాణి సౌజన్యారావు కడకు పోయినది. 

3. రాజశ్యాలకుడు స్వయంగా వసంతసేనను కోరెను. ఆమె తల్లికూడా అందుకు 
ప్రోత్సహించింది. అయినా ఆమె ఒప్కకొనలేదు. ఆమె మనస్సు చారుదత్తుని అధినం 
కొవటమే ఇందుకు కారణం. 

డిప్రీ కలక్రరు మధురవాణిని కోరి, నాయుడు ద్వారా కబురంపించాడు. కరటకశా,స్త్రి 
అందుకు మధురవాణిని (ప్రోత్సహించాడు. అయినా ఆమె ఒవ కోలేదు. ఆమె మనస్సు వృత్తిని 
త్యజించిన తరువాత అప్పుడవ్వడే సౌజన్యారావు ఆధీనమై పోతుండటమే దీనికి కారణం. 

వసంతసేన రాజశ్యాలకుని వెంటపోయి. ఉంటే చారుదత్తునిపై అసలు కూనీ కేసు 


మోవబడేదికాదు. నుభురవాణి డిప్టీకలక్రరు వెంట పోయివుం'కు లుబ్దావధాన్ల పై మోపబడిన 
"కేసు అప్పటికప డు తొలగింపబడేది. 


4. శర్విలకుడు దొంగతనం చేయటానికి వెళ్ళి చారుదత్తుని యింటి గోడకు కన్నంవేయటం 
ప్రారంభించి, అయో కొలుచుకొనే తాడు మర్చిపోయానే అనుకొని, ఫరవాలేదు ఈ జంరుంతో 
పబ్బం గడుపుకుంటాను అని యజ్జోవదీతాన్ని యిలా వర్ణిస్తాడు: 


కన్వాళుల్క ౦: నూరేళ్ళ నమాలో చనం... దాదా దా (843) 


యజ్ఞోపవీతం హినాను బ్రహ్మణస్య మహదుపకరణద్రవ్యం వి+ిషత" అన్మిద్వణణ్య కఆః 

ఏతేన మావయతి ఖీత్తిషు కర్మమార్గ 

మేతేన మోచయతి భూవణనం(్రయోగాన్‌ 

ఉద్దాటకోభవతి యత్సుద్భడే కవాకేు 

దుష్షన్య కీటభుజగైః వరివేక్టనంచ. (మృచ్చకటికం, అంకం 3, శ్లో 16) 

“ఒహో జంధ్యం అనేది (బ్రాహ్మణునికి ఎంత పనికొస్తుంది! అందులో నావంటివానికింకాను. 
ఎందువల్లనంకు- 

“గోడకు కన్నం వేసే ముందు దీన్లో కొలుచుకోవచ్చు. ఆభరణాల సంధుల్ని వదులు 
చేయవచ్చు. గట్టిగా ఉన్న తలువు గడియల్ని ఊడదీసేయవచ్చు. తేలు పాము వగైరా 
విషజంతువులు కరిస్తే బాగా బిగించి కట్టి తాత్కారికంగా దాని దుష్ప్రభావాన్ని అరికట్టవచ్చు.” 

ఈ విధంగా అనుకుంటూ కన్నం వేస్తూ ఉంటాడు పొవం. ఇంతలో పాము కాశేస్తుంది. 
వెంటనే జందెం వేలుకి ిగించికట్టి లోపలికి వవేశిస్తాడు. 

కన్యాశుల్కంలో ప్రథమాంకం స్టలము-1. పొట్టిగరాప్పంతులు గారి నౌకరొచ్చి పొటిగరాపుల 
కరీదు వెంటనే యిప్పించమంటాడు. కొంత సంభాషణ అయింతరువాత గిరీశం “నీకు నమ్మకం 
చాలకపోతే యిదిగో, గాయత్రి. పట్టుకు ప్రమాణం చేస్తాను” అంటాడు. శిత్తం అని నౌకరు 
వెళ్ళిపోతాడు. అప్పూడు గిరీశం ఇలా అంటాడు: “ఇన్నాళ్ళకు జంరుప్పోస వినియోగంలోకి 
వొచ్చింది. ధియాసఫిమ్టలు చెప్పినట్లు మన ఒల్లు కష్టమ్సు అన్నిటికీ యేదో బహుప్రయోజునం 
ఆలోచించే మనవాళ్ళు యార్చరిచారు. ఆత్మానుభనం అయితే గాని తత్త్వం బోధవడదు.” 


ఇలా తులనాత్మకంగా పరిశీలిస్తూ పోతే యెన్నో వెలికివస్తాయి. దిజ్మాత్రంగా కొన్ని 
ఉదహరింపబడినాయి. 


('దశరూవక నందర్భునం౧ 


844 కన్యాశళుల్భం: నూ రేళ్ళ నమాలోచనం... 


కన్యాశుల్కం | 


. డా॥ అమళ్ళదిన్నె వేంకటరమణ (వసాట్‌ . 


గురజాడ అప్పారావు గారు మృచ్చకటిక నాటకాన్ని ఆమూలాగ్రం విమర్శనా దృష్టితో 
పఠించారు. ఆనాటి రాచరికపు వ్యవస్థలో విలయతాండవం చేస్తున్న వ్యభిచార దురాచారాన్ని 
తన కాలపునాటి వ్యవస్త్రతో పోల్చి చూచుకొని సుమారు పాతిక శతాబ్దాలు గడిచినా సరే 


ఈ జాడ్యం ఇంకా నశించలేదేమిటని బాధవడినారు. ఈ విషయంలో ఆనాటికీ ఈనాటికీ 
మార్పు కనిపించలేదే అని పరితపించారు. 


క్రీస్తుకు పూర్వం నాలు గెనిమిది శతాబ్దాల నాటి మృచ్చకటిక కాలసమాజంలో తాండవించిన 
వ్యభిచారం నేడు 19వ శతాబ్దాన్ని కూడ అలాగే వట్టి పీడిస్తూ ఉండడం చూచి ఉగ్రుడై 
రచించిన రచనే కన్యాశుల్కం. క్‌ 

చేశ్యాకులంలో పుట్టికూడా కులవృత్తిని అంగీకరించని వసంతసేన లాంటి వవిత్రలు ఆ 
కాలంలో ఉండగా; సంఘంలో బాల్యవివాహాలవల్ల, కన్యాశుల్కాల వల్ల భర్తృవియోగానికి బరియ్లై 
పడుపువృత్తిలోకి దిగుతున్న మీనాక్షి లాంటి ఇతరత్రా వేశ్యేతర కులాలవాళ్ళు నేటికీ ఉన్నారే 
అని అలమటించి, ఆపుదామని ఆశించి రచించిన (గ్రంథమే కన్యాశుల్కం. 

అప్పారావుగారి ఈ ఆశయం ముఖ్యంగా కన్యాశుల్కం రెండో కూర్పులో |ప్రస్తుటంగా 
కన్పిస్తుంది. 

అందుకే కన్యాశుల్కొనికీ మృచ్చకటికానికీ అవినాభావ సంబంధం ఉంది, 


మృచ్చకటికంలోని వసంతసేన లాంటి యాంటీనాచ్‌లు, తాను చెప్పిందే వేదం అంటూ 

మంచివాళ్ళను పాడుచెయ్యాలనుకునే శకారుడిలాంటి ్రోనాచ్‌లు గురజాడ మనోఫలకంమీద 

కదలఠినారు. అలా వారి మస్తిష్కంలో అంకురించిన మర్రి విత్తే మహావృక్షమై కన్యాశుల్కుమయ్యింది. 
అవండి చి 


కన్యాశుల్కం మొదటి కూర్పులో అత్యల్పంగా చెప్పబడిన నాక్‌ కొళ్ళ్చెన్‌ రెండో కూర్పులో 
ముఖ్యంగా చెప్పబడింది. 


గురజాడవారి రెండో కూర్సులోని మధురవాణి మృచ్చకటిక చదివిన జాణ. కులంలో 
తప్పివుట్టిన వసంతసేన యెడల  ఆరాధనాభావం పెంచుకున్న భక్తురాలు. “సానుల్ల్ళో మంచిది 
ఉండదా? మరి, వసంతసేన మాటేమిటని' సౌజన్యారావును (ప్రశ్నించింది. 

వసంతసేనలు వెర్రి కవీశ్వరుల కల్పనల్లోనేకాని లోకంలో ఉండరని సౌజన్యారావు పంతులు 
చెపితే, అలా ఉండడానికి (ప్రయత్నించే సానులకు మారాంతరం ఏమిటి? - అని మళ్ళీ 
(ప్రశ్నించింది. 

వసంతసేన ఆగర్భ (శ/(మంతురాలు కాబట్ట (బ్రతుకు తెరువుకోసం వృత్తి చేయాల్సిన 
అవసరం ఆమెకు లేదు. పైగా చారుదత్తుని (ప్రేమించి, వాని పేదరికానికి బాధపడి కన్నీరుకార్చి 
అతని తోడిదే లోకంగా భావించి, చారుదత్తుని భార్యకు సైతం దాసిగా ఉండడానికై సిద్దపడి, 
అడుగడుగునా అతడనుభవించే పేదరికాన్ని అసహించుకోకుండా 'అతయేన కామ్యతే' - అని 
మనసారా |పేమించిన వవి|తమూంర్తి వసంతసేన. 


* ఇది సంపాదకులు పెట్టిన డీరిక. 
౬ వై 


కన్యాశుల్మ ౦: నూరేళ్ళ సమాలోచనం.. 


"పెటినా చివరకు వసంతసేనలా ఉండాల 
మధురవాణి కూడా మొదట్లో పొట్టగడవక మొదలు పట్టు నే 
ఆశవడింది. | 
ఐహిక జీవితం నుండి నిష్క్రంమించకుండానే సాంఘికమైన ప్రయోజనంగల సన్చింత, 
సద్వర్తనల మార్తాన్ని ఆమె  ఆకాంక్రైంచింది. 


శకారుడు-గిరీశం, తులనాత్మక పరిశీలన: 


మృచ్చకటిక నాటకంలో శకారుడు 'తివ్య వసన్తసెనికా తిష్ట అని సంబోధిస్తూ రంగంమీదికి 
వస్తాడు. 
వసన్నసేనికే! అని సంబోధించడంలోనే వాడెంత సంస్కారో తెలుస్తోంది. అది బోగంది. 
దానికెందుకు మర్యాద. దాన్నలాగే పిలవాలనుకునే - పొగరుబోతు శకారుడు. 

కులము చేతను, గుణముచేతను ఉన్నతుడైన చారుదత్తునే వాడు అగౌరవంగా సంబోధిస్తాడు. 

'భణీవ్యసీ మమ వచ నేన తం దరిదచారుద్తత్తకమ. నా మాటలు ఆ చారుదత్తిగానితో 
చెప్పు - అని నిందార్హకంలో క ప్రత్యయం (ప్రయోగిస్తాడు. అటువంటి వాడు వసంతసేనను 
మర్యాదగా ఎలా పిలుస్తాడు. 

కిం యాసి ధావసి ఫలాయసే వ్రస్టలన్తీ - అని అంటాడు. ఇక్కడ శకారుడు పిచ్చివాడనీ, 
ఇవి శకార పునరుక్తులనీ అనుకోవడం కద్దు. కాని శకారుడు పిచ్చివాడు కాదు. అవి 
పునరుక్తులూ కావు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో “నువ్వెంత అడిగినా, (బతిమాలినా, (ప్రాధేయ 
వడిన రిక్తైన్టు చేసీనా నర నేనివానయ్యాా” - అని అంటాడనుకుందాం. ఇవి పునరుక్తులా? 
ఫోర్సుకోసం వానిలో ఉన్న నిగ్చితాభిప్రాయ (పకటనకోసం వాడిన వదాలు. ఇక్కడ శకారుడూ 
అంతే. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, ఇది శకార మనస్తత్వం. 

“సాయంకాలమైంది. పూటకూళ్ళమ్మకు సంతలో సామాను కొని పెడతానని నెలరోజులకిందట 
యిరవై రూపాయలు పట్టుకెళ్ళి డాన్సింగర్లు కింద ఖర్చుపెట్టాను. అంటూ స్రేజీమీదికాస్తాడు 
గిరీశం. తెల్లారితే కోటివిద్యలు (ప్రదర్శిస్తేతప్ప కూటికి గతిలేనివాడు గిరీశం. తిండి దొరికాక 
వాడికి రెండో ఆలోచన శృంగారం. అది బెడిసికొడితే ఇంక అక్కల౭౯ణుంచి మకాం మార్చేస్తాడు. 

శకారునికి అసాధ్యమైన వేవీ ఉండకూడదు. వాడు ప్రాతికూల్యాన్ని సహించలేడు. ఎదురు 
తిరిగినదాన్ని ఇంకా బలవంతంగానైనా సరే పొందాలనే కక్ష కలవాడు. అందుకు వాడేమైనా 
చేస్తాడు. చివరకు నాశనం చేయడానికెనా వెనుదీయడు. ఇది శకారుని మతం. చివరకు 
అలభ్యమని అనిపిస్తే జంకు లేకుండా చంపేస్తాడు కూడా. ఈవిధంగా ఠక్కున _ విలన్‌లా 
మారిపోయే లక్షణాలు గిరీశంలో కూడా ఉన్నాయి. ముందు వివరిస్తాను. 

బుచ్చెమ్మ గిరీశానికి కనిపించింది. ఆమె బ్యూటివుల్‌ యంగ్‌ విడో అని తెలిశాక గిరీశం 
హార్టుమెల్రయింది. పెద్దకాంపేనుకు అవకాశం ఇక్కడ కూడా దొరకడం నా అదృష్టం అనుకొని 
సంతోషించాడు. చౌన్‌లవ్‌ మీద డాన్సింగరల్‌్స మీద వరమ అసహ్యం పుట్టింది. ఎప్పటికప్పుడు 
బుద్రికుశలతతో మాటకారీ తనంతో తాత్కాలికంగా సంపాదించే రోటీ, కవడా, జార్‌ మకాన్‌ 
కాకుండా పర్మనెంట్‌ గా సెటిలయిపోయే మార్గం చూచుకోవాలనీ పాత పద్దతికి న్వస్తిచెప్పి 
శాశ్వతమైన ఉపాయం వన్నాలనీ గిరీశం ఆలోచించాడు. 

గిరీశం ఫికిలుమైండ్‌. బ్రరాభి ప్రాయం లేనివాడు. బుచ్చెమ్మను లేవదీసుకొనిపోయి ....... 
తర్వాత వదిలేద్దామా! అన్న దుష్ట్రబుద్ది కూడా గిరీశానికి లేకపోలేదు. 

పవిత్రమైన (పేమకు కట్టుబడే శీలవంతుడు కాదు గిరీశం. వాడికి డాన్సింగర్లూ కావాలి. 
ళాటకూళ్ళమ్మా కావాలి. వెంకుపంతులుగారి కోడలికి లవ్‌లెటరూ రాస్తాడు, మధురవాణిని 
ఉంచుకుంటాడు. 


కాబట్టి గిరీశం బుచ్చెమ్మతో పవిత్రంగా కాపురం చేస్తాడంశు మనం నమ్ములేం. 


846 


కన్య్యాశుల్బ_ ౦: నూరేళ్ళ నమాలోచనం... 


అందుకు దాఖలా చూడండి. 
లుబ్దావధాన్లు: అబ్బీ, అగ్నిహోత్రావధాన్లుగాడి కూతుర్ని లేవదీసుకు పోయినావటాం? వాడికి 
తగిన శాస్తి చేశావు. దాన్నిగాని పెళ్ళి వూత్రం ఆడలేదుగద! 
గిరీశం: నేనంత తెలివితక్కువ పని చేస్తాననుకున్నావా, అన్నయ్యా. (వుట 200) 


ఈవిధంగా గిరీశం అమాయకురాలైన బుచ్చెమ్మ సంసార సుఖంపట్ల తియ్యటికలలు కనేలా 
చేశాడు. ఏడుస్తున్న దానిని నవ్వించాడు. చిత్రమైన మాటలు చెప్పాడు. 


తప్పనిసరి అయితే బుచ్చెమ్మను పెళ్ళాడితే వచ్చే ఇబ్బందేమీ లేదు. పేరుకు విడో 
మ్యారేజీయే గాని బుచ్చెమ్మ అనాఘ్రాత పుష్పం. అందువల్ల కీర్తి, సుఖం రెండూ దక్కుతాయి. 
విడోమ్యూరేజీ ఆపో పియజన్‌ వాళ్ళు ఒక తృణం ఇస్తారు. బుచ్చెమ్మక్కూడా కొంచెం 
డబ్బుంది. 'టుమ్యారీ ఈునికో ఆర్‌ నాట్‌ యు మ్యారీ-దటీజ్‌ ద క్వ్యొర్చిన్‌' - అనే 
ఆలోచనలో పడ్డాడు. 


“ఓ దేవుడా! నా మనస్సు యిండిపెండెంటుగా సృజించావా లేక డిపెండెంటుగా 
సృజించావా”' అని ప్రశ్నిస్తాడింకోచోట. 

ఇలాంటి జీవిత సమస్యలు శకారుడికి లేవు. కానీ చేద్దామా? వద్దా? ఇది కూడునా? 
కూడదా? అనే సందేహాలు శకారుడికీ వస్తాయి. కానీ అవి జీవిత సమస్యల పరిష్కారం కోసం 


గిరీశం పడే తంటాలు లాటివి కావు. శకారుడికి అనునూనాలు - పిచ్చిపిచ్చి వనికిమాలిన 
విషయాల్లో కలుగుతాయి. 


“వ్పుతక వృాదయ భట్టారక వుత్ర, సదా కేవ పి నామకింగచ్చతు.  కింతిష్టతు. 
(స్తగగతమ) నావిగచ్చతు. నాపితిన్చతు. ((ప్రకొశమ్స్‌) భావ, నంట ధారితబ్‌. మయా వపాదయేన 
నవా. ఎ తన్మమ వాదయం భణతి. మాదిగచ్చతు. మాపితిష్బతు. మాప్యుచ్చ (నతు, మాపివిశ్చుసిత్తు, 
ఇ వైావరుటితి వతితా[మియతాము -” (ఓ హృదయమా! ఇదిగో ఈ సన్యాసి వీడిక్కడ నుండ 
వచ్చునా పోవచ్చునా? (తనలో) ఉండను గూడదు. వెళ్ళనూ గూడదు. (ప్రకాశముగా) 
బావా నా హృదయములో నాలోచించుకొంటిని. అది చెప్పిన మాటలివిగో. ఈ సన్యాసిని 
పోనీయవద్దు. ఇక్కడుండనీయవద్దు. ఊపిరి ఎగబీల్చనీయరాదు. దిగబీల్బ్సనీయరాదు. ఇచ్చటనే 
వెంటనే వడి చచ్చుగాక.) - ఇది శకారుడి పరపీడన వరాయణత్వం. 


గిరీశం తొరిరూవమే శకారుడు. గిరీశం జీవిత దశలు (క్రీపూ. నాలుగెనిమిది శతాబ్దాల 
కాలంలోనే  శకార రూపంతో ఆరంభమైనాయి. ప్రవంచమంతా తిరిగి పాశ్చాత్య నాటక 
పాత్రల రంగులను పులుముకొని 19 వ శతాబ్దానికి ముదిరి ఊసరవిల్లి అయిన తొండే గిరీశం. 

గిరీశం కెరీరిస్టై సింబల్‌. స్వకార్యవాదమనీ, స్వశ్షేమ తఊూదనునీ, (బతకనేర్వటనునీ లా 
సూలంగా నిర్వచించుకోదగిన స్వార్థం అనే గుణం - అదే కెరీరిస్టులక్షణం. 

అపార్హములు, అ(క్రమాలు, వునరుక్తులు, నీచోపమలు, లోక న్యాయ విరుడ్డాలు ఇలా ఎన్నో 
వకభాషణములు శకారుడి మాటల లక్షణాలు. ఇవన్ని శకారుని పిచ్చివాడుగా, మూర్చుడిగా 
నిరూపించే లక్షణాలు. ఇవే లక్షణాలను స్వీకరిస్తూ శూద్రక కవి శకారుని దుష్పుడుగా, 
అవకాశవాదిగా, అహంభావిగా, స్వార్రవరుడిగా, అమిత తెలివితేటలు చూపించు ఆషాఢభూతిగా 
చిత్రీకరించినాడు. అవే నేటి గిరీశంలో (ప్రతిబింబించే కెరీరిస్టిక్‌ సిమ్‌టమ్స్‌. 


'ఏమిటండోయ్‌ వెభవలంఛున్నాడు' - అని అగ్నిహోత్రావధాన్లడిగితే వెధ్వల్‌ అన్నది లాటిన్‌ 
మాటండి. ఆమాట కర్ణం కచేరీలండి. - అని సీరియస్‌గా జవాబిస్తాడు. 


అలంకారికులు చెప్పిన శకార లక్షణాలు పైకి కన్పించే అవలక్షణాలు మాత్రమే. విమర్శించి 
చూస్తే. శూద్రకుడు సృష్టించిన శకారుడు నివురుగప్పిన నిష్ప. తాకితే చుజ్హమనే దుష్టుడు. 
తన రాచరికపు దర్పాన్ని నడిపే నియంత. తనమాట కాదన్నవాణ్ణ మట్టికరిపించే కర్కోటకుడు. 


తన్వాళుల్క అః నూరేళ్ళు నమాలోచనం.. 


గిరీశానికి ఇంత పొగరులేదు. కారణం వాడు కూటికి టికాణాలేని నిర్భాగ్యుడు. 
పూటకూళ్ళమ్మే వాణ్ని వుంచుకుని యింత గంజిపోస్తుంది. ఒకవేళ అర్హబలం, అధికారబలం 
చేకూరితే శకారుణ్ని మించిపోయే దుర్మార్గుడు గిరీశం. 

“ఇదిగో జేబులో పౌదరాబాద్‌ నెజాం వారి దగ్గర్నించి వొచ్చిన ఫర్మానా. మా నాస్తం నవాబ్‌ 
సదరదాలత్‌ బావురల్లీఖాన్‌ ఇస్పహాన్‌ జంగ్‌ బహద్దరి వారు సిఫార్‌ ఎచేసి వెయ్యి సిక్కా రూపాయలు 
జీతంతోముసాయిబ్‌ ఉద్యోగం నాకు చెప్పించారు. అనగా హమేషా బాద్దావారి హుజూర్నయి 
వుండడం” - అని చెప్ప మధురవాణితో “నాతో ప్తాదరాబాద్‌ వస్తావా అని అడుగుతాడు 
గిరీశం. అందుకది 'వూటకూళ్ళమ్మను తీసి కెళ్ళండని' దెప్పిపొడిచేసరికి న్యాయాధికారి మాటలకు 
ఉగుడైన శకారుడిమల్లై రెయిజ్‌ అయిపోయి 'యెవడేమాటన్నా నామీద నన్ముడమేనా? 
ఈ ఘోరమైన అబద్దాలు నీతో యవడు చెబుతున్నాడో కనుక్కోలేననుకున్నావా యేమిటి? 
సప్త సముద్రాల్హాటినా వాడి పిలకట్టుకుని పిస్తోలో వాళ్ళు తూట్టువడేటట్టు ఢాం ఢథామ్మని 
కొటకపోతి నటాయినా నా పేరు గిరీశమే. నినద భీషణ శంఖము దేవదత్తమే! కబడ్డార్‌!! 
- “అని బెదిరిస్తాడు. 

శకారుడు తెలివి తక్కునవాడు కాడు. ఎక్కడేమాట చెప్పాలో ఏది చెబితే అతుకుతుందో 
వాడికి తెలుసు. 

స్టావరక చేటుడు వసంతసేన హత్యకు ప్రత్యక్ష సాక్షి అందువల్ల వాణ్ని మేడమీద గదిలో 
కొట్టి బంధించాడు. వాడెలాగో తప్పించుకొని వచ్చాడు. నిజం చెప్పేస్తాడని భయపడ్డాడు 
శకారుడు. 'అయ్యా వీడు నా బంగారం దొంగిలించాడు అందువల్ల వీణ్ని కొట్టి బంధించాను. 
ఆ కసితో వీడేవేవో అబద్దాలు చెబుతున్నాడు. వీడి మాటలు నమ్మకండి” - అని అంటూనే 
ఎదుటివాళ్ళకు కనిపించకుండా ఆ స్టావరక చేటునికి రహస్యంగా సువర్ణారిచ్చి ఈ లంచం 
తీసుకొని వెళ్ళిపోరా అని మెల్లగా చెబుతాడు. వాడు ఆ సువర్శాలు" తీసుకొని వెళ్ళిపోకుండా 
“చూడండయ్యా చూడండి. వీడు తప్పుడు సాక్ష్యం చెప్పమని, ఇక్క౭స్టైంచీ తప్కకోమనీ, 
నాకు లంచం ఇస్తున్నాడు.' అని సునర్గాలు చూపించగా అపుడు శకారుడు ఒక్క ఉదుటున 
ముండుకు వచ్చి ఆశ్చర్యంగా మొహంపెట్టి “ఆం, ఇవే, ఇవే. ఈ బంగారు నాణాలే వాడు 
నా దగ్గర దొంగిలించింది. చూశారా చూశారా అందుకే వీణ్ని కొట్టి బంధించాను. - 
అని బ్రహ్మాండంగా ప్రేటు ఫిరాయిస్తాడు. వీటినే చావు తెలివితేటలంటారు. వలసినచోట 
వలసినట్టు చెప్పడం శకారుడికి చేతనవును. 

శోతను మంచుముద్దపై కూర్చోబెట్టి తియ్యగా కబుర్లు చెప్పడం కూడా శకారుడికి తెలుసు, 
ఈ విషయంలో శకారుడికంకు అఖండుడు గిరీశం. 

వసంతసేన (క్రోధంతో “శాన్తమ్‌ శాన్తమ్‌. అపేహి. అనార్యం మన్హ్తాయని” - నోరుమూసుకో. 
అగౌరవంగా మాట్లాడుతున్నావు - అని 'పాచ్చరించేస్తే వాడు బావా బావా ఇది అలసిపోయావు 
- సాభసిపోయావు అని నా మీద జాలి చూపిస్తోంది! - అంటాడు. ఇంకా “నేను మా బావ 
సొక్రిగా చెబుతున్నాను. ఆ ఊరు ఈ ఊరు తిరిగి నేను అలిసిపోలేదు. నీ యొక్క (ప్రణయ 
పరిశ్రమ వల్లనే అలిసిపోయానిని ఆమెకు చెపుతాడు. ఈవిధంగా తవ ను ఒవ్చగా ఒప్కును 
తస్పగావేసి వివరీతార్డాలు సృష్టించడంలో గిరీశానికి సనువుజ్జీ శకారుడు. 

లేని పాండిత్యం (ప్రకటించడం శకారనైజం. ఈ విద్య గిరీశంకు సహజం. గిరీశంకానీ, 
శకారుడుకానీ తెలివితక్కువ దద్దమ్మలు కారు. పొట్టుకూటికోసం, శృంగారం కోసం ఎదుటి 
వాళ్ళను బోల్తా కొట్టించడం గిరీశం లక్షణమైతే, తన అధికారం అమలుజరగడంకోసం, తాను 
పట్టిన కుందేటికి మూడేకాళ్ళని నిరూపించడం కోసం, ఆకతాయిగా మారడం శకారుని 
అవలక్షణం. 

గిరీశం ఫోటోగ్రాఫుల బాకీ వసూలు చేయడానికి వచ్చినవాడితో ముందు చెవుడు నటిస్తాడు. 
తర్వాత రేపిస్తానంటాడు. ఇవ్వకపోతే మాలవాడి కొడుకు చండాలుడంటాడు. ఇవేదీ కుదరక 


శ్రధ్యాళుల్భ ౨: నూరేళ్ళ నమాలోచనం... 


పోయేసరికి చివరకు యజ్లోపవీతం తీసి దానిమీద (ప్రమాణం చేస్తాడు. వాడు వెళ్ళిపోతాడు. 
ఇన్నాళ్ళకి జంరుప్పోస వినియోగంలోకి వచ్చింది. థియాసోఫిస్థుసు చెప్పినట్లు మన ఓల్డ్‌ 
కస్తము అన్నిటికీ ఏవో జక (ప్రయోజనం ఆలోచించే మనవాళ్ళు యార్పరచారు =. అని 
అంటాడు. 

మృచ్ళకటికలో శర్విలకుడనే బ్రాహ్మణుడు చోరవిద్యలో పండితుడు. వాడు దరిద్ర చారుదత్తుని 
ఇంటికి దొంగతనానికి వచ్చి ఇంటిగోడకు కన్నం వేస్తాడు. కొలతలు వేసుకొని రంధ్రం (తవ్వడం 
కోసం కొలదారం కోసం వెతికి, అయ్యో మరచిపోయి వచ్చానే! సరే. ఈ యజ్లోవవీతం ఉంది 
కదా! అని తీసి ఆ జందాన్ని వాడుకుంటాడు. జందెం ఎలా ఉపయోగవడుతుందో కూడ 
చెప్పాడు. “యజ్ఞోవవీతం హినామ (బావ్మాణన్య మవాదువకరణ (ద్రవ్యమ్‌. విశేషతో2న్మద్హిధన్య 
కుతోళో ళ్‌ జందెం (బాహ్మాలకి భలే ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి. 
ఎలొగం 


వీతేన మావయతి భిత్తిషు కర్మమార్గం 
వీతేన మోచయతి భూషణ నంప్రయోగాన్‌ 
ఉద్దాటకో భవతి యన్తి దృఢేక పాకే 
దుష్టన్య కీట భుజుగైః వరివేష్టనంద. (3.16) 
దీనిచే దల్పుగడె లూడదీయవచ్చు 
దీనిచే సీల నగలను ద్రివృవచ్చు 
దీనిచే గొల్లగవచ్చు భిత్తికి నురంగ 
దీనిచే పాము విషమును దింవవచ్చు - అని అంటాడు. 


అలా అన్నాడోలేదో వెంటనే శర్విలకుని పొము కరుస్తుంది. జందెమూడదీసి వేలికి చుట్టుబెడతాడు. 
- మనకు నవ్వు వస్తుంది. 
“వైదిక ధర్మాన్ని” *“బ్రాహ్మణ్యాన్ని' సునిశితమైన హాస్యంతో చుఠకలంటిస్తూ విమర్శించే 
గుణం బౌద్దమతాభిమానియైన శూ(దకుడిలో ఎలా స్పష్టమౌతుందో అలాగే 
వైదికి నియోగి స్పర్ధ (నందకరాజ్య నాటకావిర్భా వ కారణం)లతో కుమ్ములాడిన ఆనాటి 
సంకుచిత చాదస్తపు |(బ్రాహ్మణ్యాన్ని సునిశిత హాస్యంతో విమర్శించడం గురజాడలో కూడ 
స్పష్టమౌతుంది. శూద్రకుడిది మతాభినివేశం. గురజాడది మానవతావేశం. 
గిరీశాన్ని నతు పాయళల్సే గదా అని వెంకళేశం అడిగితే అందుకు అభ్యంతర మేమిటి 
అని ‘The widow -- వద్యం చెప్పి దిన్ని నేను రిఫార్మర్‌ లో అచ్చువే సేటవ్పటికి “టెన్నిసన్‌ 
చూసి గుండె కొట్టుకున్నాడు. - అని అంటాడు. 
శకొరుడు గిరీశమంతగా చదువుకోలేదు గానీ అంతో ఇంతో తనకు వరిచయమున్న 
భాషాపదాల పరిధిలో శకారుడూ కవిత్వం చెప్పగలడు. 
వసంత సేనను అనుసరిస్తూ విటుడితో “బావా! దానిమీద ముద్దుగా వదిపెర్లు కట్టాను 
చూడు” అని చదువుతాడు, 
ఎషానాణక మోషికా మకణికా 
మత్యాశికా లానుకొ 
(నిర్వాస్తా) నిమ్మనాసా కులనాశికా అవికా 
కొమున, మండూొష్మికా 
ఎషావేశవధూః నువేశ నిలయా 
వేశ్యాంగనా వేశికా 
ఎతాన్య స్యాదశ నామకాని మయా 
క్రత్యాన్య ద్యాపి మాంనేచ్చతి. - 


వ్రుల్ణుమూను లైటటా 

జానుమిన్ను వైటటొ 

మూనుకున్న మొల్లకన్న 

నీదు మోము (బైటటా 

టా. టా. టా - అంటూ గిరీశం చెప్పే కవిత్వంలో ఉన్న 
అంత్యప్రాసలూ, శబ్బాలంకారాలూ శకారుడి కవిత్వంలో కూడా ఉన్నాయి చూశారా! 


ఇక తిండి విషయంలో కూడ శకారుడూ గిరీశం ఒకళు. 

“శకారుని తిండిపోతు తనమున రుచుల విశేషములను జుంబ్చటలు, లొట్టులును, చప్పరింతలు, 
(తేన్నులును కలవు. పలుచవుల అనుభనములను జెప్పును. సుగంధ (ద్రవ్యములను నేతిని, 
మాంసమును కలిపి కమ్మగా వండించుకొని తినును.” ఇంకా చారుదత్తునికి మరణణిక్ష అవములుజరిపే 
దృశ్యాన్ని కళ్ళారా చూడాలని మాంసం, చేపలు, పప్పు, అన్నం, కాకరకాయ పులుసు (చేదు, 
బెల్లపన్నం (తీపి) ఇవన్నీ సుష్టుగా భోంచేసి వస్తాడు. 

గిరీశానికీ తిండియావే, చల్లివెజ్ణ్లం, పెద్దపెద్ద జామవళ్ళు, ఇంగువ వేసి బలే సొగసుగా 
తయారుచేసిన వులుసటుకులు, కందివవ్వు, దప్పళం, కందిగుండు (కందిపొడి), ఇంగువ, 
నూనె, చామలన్నం, గేదెపెరుగు. చేగోడీలు - ఇవన్నీ గిరీశానికి తేరగా అయినాసరే పొట్టులో 
వడాల్సిందే. 

కపిశ్చం అంకే ఏమిటని అడుగుతాడు గిరీశం, దానికి వెంకటేశం వెంటనే నారింజవండు 
అని జవాబిస్తే వెరీగుడ్‌ అంటాడు గిరీశం, 


“అసలు నా గొంతెంత బాగుందో చూశావా. నేనీమధ్య కోకిల మాంసం తింటున్నానయ్యా, 
భుక్తం మయా పారభృతీయ మాంసం” అంటాడు శకారుడు విటుడితో. 

కపిత్తం అంటే చెలగపండని తెలియని వెరివాడా గిరీశం? కోకిలల మాంసం తింళు 
మధురకంఠం వస్తుందని నమ్మే పిచ్చివాడా శకారుడు? - ఇవన్నీ ఎదుటివాళ్ళను అవి వేకుల్ని 
పగ చేష్టలు. 

ఎదుట ఏ వెంకళుశమో, బుచ్చెమ్మో ఉంశు గిరీశం శకారుడికిమళ్లే పులిలా దర్జాగా 


పొండిత్యం దర్పారు వెలగబెడతాడు. అదే సౌజన్యారావు పంతులు దగ్గర వాడు పిలే, 
Ca ధా 
పంతులుగారి ముందు గిరీశం ఇచ్చే కొటేషన్స్‌ నిజంగా నిజమైనవి. 


'వాట్సినెనేమ్‌ అని షేక్స్పియర్‌ అనడం, భోజరాజు ముఖంచూస్తే కవిత్వం వస్తుందనడం 
ఇలాంటివే. 


శకారుని పురాణేతిహాసాల వరిజ్ఞానం, అసంబద్ద వాక్యాల ప్రయోగం, గిరీశం పాండిత్యం - 
వీటివల్ల పుర్చే హాస్యం గురించి, అటువంటి పోకడల సామ్యాలను గురించి శ్రీ సర్రేశాయి 
తిరుమలరావుగారు వివరించారు. 

అవసరమైతే గిరీశంకూడ శకారునిలాగా ఠక్కున విలన్‌గా మారిపోతాడు. చూడండి. 


అసిరీ నా దెబ్బ నీకు తెలుసు ఎ పీకనులిమేసి నిన్ను నూతిలో పారేస్తాను. (వుట. 
205) 


అసిరీ నా తడాఖా జ్ఞాపకముందా, కబడ్డార్‌. సాక్ష్యం ఇవ్వకపోతే చంపేస్తాను. (వుట. 
206) 


న్‌ మాష్టరుమీద నా వొళ్ళు మండుతూంది. ఈమాటు వంటరిగా చూచి వొక తడాఖా 
తీస్తాను. (పుట. 2) 


నెను జాతి హడజ్బెండై వుంటే, నిలబడ్డపాటున నీ తండ్రిని రివాల్వర్‌ తో షూట్‌ చేసివుందును. 
(పుట. 28) 


850 కన్వాళుల్క 5 నూ రేళ్ళ నమాలోచనం... 


ఇంకా తనమీద గిట్టని మాటలు చెప్పినవాణ్ణి పిస్తోల్లో వొళ్ళు తూట్టువడేటట్లు ఢామ్మని 
కొట్టగలడు గిరీశం. 

'గాడిదకొడుకు తంతాడు కాబోలు' అని రామప్పంతులు అనుకున్నట్టు గిరీశం తన్నేరకం. 

శకారుడు ఆశించే ప్రయోజనం ఒకశే. అది మోనార్కిజం. తన అధికారం చెలాయించడానికి 
తెలివి. తక్కువతనం నటిస్తాడు. గిరీశంలో ఇదే లక్షణం దబాయింపై రాణిస్తుంది. తన 
మాటకు  ఎదురుచెప్పేవాడు తన పరివారంలో ఉండకూడదు. తానది నందంతటే నందే. 
పందంళకు పందే. ఆవిధమైన  జీహొజూర్ట్తే! తనచుట్టూ ఉండాలి. 


ఇన్ని చెడ్డపనులు చేసినా, అధికారం పోయినా, వదవి ఊడి, (ప్రజలందరూ ఆ దుర్మార్నుణ్ని 


చంపండి నరకండి అని గగోలు పెట్టినా చారుదత్తుని మంచితనం నల్ల “ఆశ్చర్వమ్‌. 
(వత్యుజ్జీవితో౭-స్కి” - “అమ్మయ్య (బతికానా అని నిష్క్రంమిస్తాడు శకారుడు. 


శకారుడు చావలేదు. నిత్య నూతనంగా జన్మజన్మాంతరాల్లో పునరుత్తానం పొందుతూనే 
ఉన్నాడు. 
గిరీశం ఆడే అషాఢభూతిగాడి ఆటలు చివరిదాకా సాగలేదు. మధురవాణి జోక్యం 


చేసుకోవడం, సౌజన్యారావు పంతులు కల్పించుకోవడంతో “డామిట్‌ కథ అడ్డంగా తిరిగింది - 
అంటూ నిష్క్రంమిస్తాడు గిరీశం. 


ఈ శకారులూ, గిరీశాలు నిష్కమిస్తారే తప్ప నిర్యాణం పొందరు. సకల మానవ 
సమాజం వున్నంతవరకూ సజీవంగా చిరంజీవులై వుంటారు. 


(“తెలుగు సాహిత్యంలో మృచ్చకటిక” 
అన్న పెద్ద (గంథంలోని భావశకలాల సమాహారం) 


తనార్భాశుల్కం: నూరేళ్ళ శనమాలోచనటలి..ఎానననకననుకుకనననలతనునలనతననునకతకకనకననుననకానలు... ఆగ 8మే ౧ 


గురజాడ - “షేక్‌ పియర్‌ * 


శ్రీ ఆర్‌.యన్‌. సుదర్శనం || 


జీవితాన్ని పరిపూర్హంగా అనుభవించేందుకు తన్మయీభవం ఎంత ముఖ్యమో, వోస్యదృష్టీ 
అంతే ముఖ్యం అని గుర్తించినవారు గురజాడ. వస్తువులో ఐక్యం అయితే గాని జీవితంలో “లోతు” 
తెలీదు. వస్తువుకు కాస్తదూరంగా ఉండి చిరునవ్వుతో అనలోకిస్తేగాని జీవితంలో “విజయం! 
చేకూరదు. ఒకదాని స్వరూపం కార్యకారణ సంబంధాల్లో దాని స్థానం, ప్రయోజనం, ఎడంగా 
ఉండిచూ స్తేగాని అవగతంకాదు. “మానవుడు స్తబ్దుడుకాడు, చైతన్యవంతుడు. ఆలోచనాశూన్యుడు 
కాడు హేతువాది. అతని స్వభావంలో ఈ రెండు లక్షణాలు సమ్మి(శ్రితమై ఉన్నాయి. 
ఇంద్రియాలూ, అనుభవమూ" మనకు సంపాదించి పెట్టిన విషయాలను మేధ వివేచిస్తుంది. 
నిగ్గు తేలుస్తుంది. ఇంకొకదానితో అనుసంధానింప చేస్తుంది. పెంపొందింవచేస్తుంది..” అంటూ 
అనుభవమూ, ఆలోచనా అనే రెండింటిలో ఏ ఒక్క దానివైెపూ మొగ్గ చూపకుండా 
సత్యాన్వేషణ చేయాలని గురజొడ “తాత్త్విక చింతన అనే వ్యాసంలో సూచించారు. శృంగార 
రసానికి తన్మయీభావం ఎలా ముఖ్యమో, హాస్య రసానికి నిర్లిప్తత అలా ముఖ్యం. జీవితంవట్లు 
ఆసక్తీ, నిర్లిప్తతా రెండూ సమీకరణ చెందిన దృష్టిని ఏర్పరచుకోవటమే స్టితవ్రజ్ఞుని లక్షణం, 
ఈ దృష్టి గల కవే బుషియైన మహాకవి. నానృషిః కురుతే కాన్యమ్‌. 

తెలుగు కావ్యాల్లో శృంగార రసొనుభూతికే (ప్రధానస్తానం ఇవ్వబడినట్టూ, హాస్యానికి 
జీవితానుభవం దృష్టా ఏ ఉన్నతస్తానం చెందవలెనో ఆస్టానం లేకపోయినట్లూ గురజాడకు 
తోచింది. తెలుగులో వోస్యమంటే విదూషకుని భోజన ప్రియత్వమో, అశ్రీల శృంగారమో 
కేవలం “బఫూనరీ'యో తప్ప ఇంకేమీ కనిపించదు అన్నారు _ హాస్యానికి, జీవితంపట్ట 
సాత్త్విక దృష్టికి ఎంత సన్నిహిత సంబంధం ఉందో సాహిత్యంలో మనం గుర్తింపలేకపోయామనే 
ఆయన అభిప్రాయం. కాని, హాస్యరసానికి ప్రాధాన్యం ఇస్తూ నాటకం వ్రాయటం అంతే 
జీవితాన్ని హేళన చెయ్యటం మాత్రం కాదని స్పష్టంచేశారు ఒకచోట.ోో “మానవ జీవితంతో 
నేను చెలగాటం ఆడడం లేనేలేదు... ఎట్టి తృణీకార భావమూ లేకండా మానవ జీవితాన్ని 
గంభీరమైన దానినిగా భావించి, ఈ నాటకంలో దానిని ఇతివృత్తంగా స్వీకరించాను. ఆద్యంతం 
నవ్వుతొణికిసలాడేటట్టు ఇంతగంభీర ఇతివృత్తాన్ని నిర్వహించడం అంత తేలికైన పనికాదు”... 
“కన్యాశుల్కం నాటకం పిలవని పేరంటానికి మా అప్ప వట్టుచీరె కట్టుకొస్తా'నని బయలుదేరి 
ఏదో నైతికోద్దేశాన్ని (ప్రత్యక్షంగా, బలవంతంగా నెత్తినరుద్దదు. కాని, దానికి ఒక మవాత్తర మైన 
నైతిక వ్రయోజనం ఉంది”. కావ్యంలో (ప్రయోజనం కంటిలో నలుసులా కాకుండా, కంటికి 
కాటుకలా ఉండాలని గురజాడ అభిప్రాయం. 

గిరీశం పాత్రతో పాస్యరసానుభూతి పొందాలంటే పాఠకుడు నీతి అనే కొలబద్దను 
తాత్కాలికంగానైనా అవతల పెట్టారి. అప్పుడే గిరీశం మాటలు, సమయస్ఫూర్తి, అతను 
పొందే విజయాలు మనకు ఆహ్లాదకరంగా ఉంటాయి. “The bliss of freedom gained in 
humour is the essence of Falstaff” అని ప్రా.బాడ్రే - ఫాల్‌ సాఫ్‌ను గురించి చెప్పిన 
సూత్రమే గిరీశానికి వర్తిస్తుంది. “హాస్యం ప్రసాదించే మానసికమైన స్వచ్చ, దాని తాలూకు 
ఆహాదమే ఫాల్‌సొప్‌ పా,తలోని సారాంశం”, 

శ ఇది సంపాదకులు పెట్టిన గీర్షిక. 

** లేఖలు - గురజాడ. 
*** లేఖలు - గురజాడ. 


852 నే ఆకా =కన్వాశుల్భ_ ౦: నూరేళ్ళ నమాలోచనం... 


గిరీశం వ్యక్తిత్వంలో (ప్రధానమైనది అతని హాస్యదృష్టి. దాని మూలాన్నే నిర్లిప్తంగా 
సమయస్తూర్తితో అతను వ్యవపారిస్తాడు. అతని (ప్రవర్తనలో వ్యక్తమయ్యే స్వేచ్చా ప్రవృత్తిని 
గమనిస్తూ, మనం కూడా మానసికంగా ఆ స్వేచ్చను అనుభవిస్తాము. జీవితాన్ని ఎప్పటికప్పడు 
ఎదుర్కొంటూ పై చేయిగా వ్యవహరించటం, ఓటమిని అంగీకరించక పోవటం గిరీశం యొక్క 
(ప్రతిభ. అదే మనల్ని ముగ్దుల్ని చేస్తుంది. 

గిరీశానికి జీవితం అనుభోగ్యవస్తువు. భోగవస్తువులైన ఆడవాళ్ళు, చుట్టలు, తిండి వంటివి 
గిరీశం ప్రత్యేకమైన అభిరుచులతో ఎన్నిక చేస్తాడు. వేశ్యల్లో మధురవాణి, చుట్టల్లో హవానా, 
తినుబండారాల్లో కాశీ మిఠాయి అతనికిష్టం. సాధ్యమైనంతలో అతని అభిరుచులు ఉత్తమ (శ్రేణికి 
చెందినవిగా ఉంటాయనటానికి ఇది నిదర్శనం. కాని, గిరీశం ఈ వట్టుణవాసవు రుచులకు ఏ 
మాత్రం దాసుడు కాడు. దాసుడై వాటికోసం పట్టణాన్ని వదులుకోలేక చిక్కుల్లో పడేగుణం 
గిరీశంలోలేదు. ఎప్పుడు వరిస్థితి చెయ్యిదాటిపోతూ ఉందో చప్పున గుర్తించగల నైశిత్యం ఉంది 
అతని మేధాశక్తికి. అందుకే పట్టుణం విడిచి శిష్యునితో అ(గహారం చేరుకుంటాడు. అక్కడ 
నొటురకం చుట్టలు, యంగ్‌ విడో బుచ్చమ్మ, ఆవునెయ్యి, గేదె పెరుగు లభించగానే తృప్తిగా, 
వాటివైపు మనసు మళ్ళించుకుంటాడు. కాని, వట్టణవాసపు అభిరుచుల్ని స్మరిస్తూ బాధవడడు. 


గిరీశానికి జీవితముమీద తప్ప మరిదేనిమీదా విశ్వాసం లేదు. విడోమారెజీ, ఆంటి-నాచ్‌ వంటి 
సంఘసంస్కరణలను గూర్చి; పరిస్టితులకు అనుకూలంగా మారుతూ ఉంటాయి అతని 
అభిప్రాయాలు. సమకాలీనమైన ఈ రెండు సాంఘిక సమస్యలూ సాంఘికమైనవిగా కాక, 
కేవలం వ్యక్తిగతమైన (స్త్రీ సమస్యగానే కనిపిస్తుంది గిరీశానికి. మధురవాణి వంటి వేశ్య, 
బుచ్చమ్మవంటి విడో” కనిపించినప్పుడు వేశ్య”, విడో! అన్న విషయాలకు గిరీశం ప్రాధాన్యం 
ఇవ్వడు. మధురవాణి (ప్రాఢత్వ్యం, బుచ్చమ్మ ముగ్రత్వం అతన్ని ఆకర్షిస్తుంది. గిరీశం పట్టణంలో 
ఉవన్యాస ధోరణికి అలవాటువడ్డాడు. అ(గ్రహోరానికి రాగానే “పల్లెటూరి పీపుల్‌ లెక్చెర్లకి అన్‌ఫిట్‌ ” 
అన్న సత్యాన్ని క్షణాలమీద గ్రహించి ధోరణి మార్చుకుంటాడు. అగ్నిహోత్రావధాన్లు మీద 
ఉపన్యాసాలూ, ఆదర్శ్భాలూ పనిచెయ్యవని తెలుసుకోగానే వనిచేసే సమ్మోహ నాసస్త్రమేదో 
దాన్ని (ప్రయోగిస్తాడు. మొదట కరటకళశాస్త్రులు తనకు అనుకూలుడే నని ్రమించినా, 
సమయం మించిపోకముందే పొరపాటు దిద్దుకుని అగ్నిహోత్రావధానులతో యెలా మెలగాలో 
స్వయంగా నిర్భ్ణయించుకుంటాడు. ఈ పరిస్టితులన్నింటిలోను గిరీశానికి ఎంతగా “పట్టూూ-విడుపూ” 
చేత నవుతుందో బాగా తెలుస్తుంది మనకు. అభిప్రాయూలకూ, ఆశయాలకూ, ఒకతరహా 
అనుభవాలకూ కూడా దాసుడుకాదు గిరీశం. 


గిరీశానికి మంచి నిగ్రహశక్తి ఉంది... “ఇవాళ ఉదయం వూటకూళ్ళమ్మకీ నాకూ 
యుద్దమైపోయింది. బుర్ర బద్దలు కొడదామా, అన్నంత కోపం ఇచ్చింది గాని, పూా(ర్రిచ్చర్లు 
చెప్పినట్టు పేషన్సు ఉంటేగాని లోకంలో నెగ్గలేము”. అలా అని గిరీశం ఆత్మాధిమానంలేని 
చవటమాత్రం కాడు. కోపాన్ని నిగ్రహించుకొని, యెలా 'పేషన్సుతో' (ప్రవర్తించి నెగ్గాలో, 
జీవితాన్ని అనుభవించాలో అతనికి తెలుసు. అగ్నిహోత్రావధాన్ల మాటలకూ చేతలకూ యెంత 
కోపం వచ్చినా పొంకం చెదరకుండా అతన్ని క్రమంగా  లొంగదీసుకోవటంలో యెంతో 
నిగ్రహం, చాకచక్యం, మెలకువ చూపిస్తాడు గిరీశం. కోపాన్ని నిగ్రహించుకోవటమే కాదు, (స్త్రీ 
వ్యామోహాన్ని అగ్గలమైన కోరికనీ కూడా అలానే నిగ్రహించుకోగలడు గిరీశం. నాటకంలో 
మొదటి నించీ చివరిదాకా మధురవాణితో మాట్లాడిన ప్రతిపురుషుడూ ఆమె (ప్రభావానికి 
లొంగుతాడు. ఆమెచెప్పినట్టు వింటాడు - చివరకు సౌజన్యారావు పంతులుకూడా! గిరీశం 
ఒక్కడే మధురవాణి (వ్రభావానికి అతీతుడుగా ఉంటూ మధురవాణిని అనుభవించినవాడు. 
పట్టణం వదలగానే మధురవాణిని పూర్తిగా మరిచిపోగరిగాడు కూడా. బుచ్చమ్మ విషయంలో 
ఆకర్షణ యెంత తీవంగా ఉన్నా, యేదో కామో(దేకంలో తెలివి తక్కువగా తొందరపడటానికి 


నిత్యమూ అవకాశాలు ఉన్నా, నిగ్రహంతో ప్రవర్తిస్తాడు గిరీశం. ఆమె శరీరంకంళు ముందు 
మనస్సునే వశం చేసుకోవాలని యత్నిస్తాడు. 


తనలోని వాంఛను గుర్తిస్తూ ఒకవైపు బాధపడుతూనే ఒకవైవు నవ్వగలిగిన శక్తి ఉంది 
గిరీశంలో. *“వీడితస్పాగొయ్యా, వీడి బాణాలు వువ్వులదోయి!... అనుభవ వేద్య వైన దీని నిజం 
యేంవిటంటే మంచి వదును బట్టిన లోహం మొనకి, డయమండ్‌ పాయంట్‌ వేసి, పాయిజన్‌ లో 
ముంచి, కంటికి కనపడకుండా మంత్రించి విసురుతాడు. అంచేతనే, 'పైకి గాయం కనవడదుగాని 
పోలీసువాళ్ళ  _ దెబ్బల్లాగా లోపల తహతహ పుట్టిస్తాయి. ఈ విడో బ్యూటీ చూ యేమి 
తోచకుండా ఉంది...” గిరీశం వాంఛ పశువాంఛకాదు. బుచ్చమ్మ శరీర సౌష్టవమే కాదు, 
ముఖ్యంగా గిరీశం మనస్సు చూరగొన్నది ఆమె మ్య్యత్వం... “చమత్కారంగా మాటలు 
ఆడితే యేమిన్సీ అర్హం చేసుకోలేక ఆ _ లేడికళ్ళతో తెల్లబోయి చూస్తుంది. అయామ్‌డైడ్‌ 
పురీ యిన్‌ ల విశ్‌ హర్‌...దీనిని చెడగొట్టడానికి (ప్రయత్నం చెయ్యకూడదు. చేసినా సాగేది 
కాదు. గనక కొత్తదారీ, కొంతన్యాయమైన దారీ తొక్కారి. ఏమిటయ్యా అదీ? మాయోపాయం 
చేసి దీన్ని లేవదీసుకుపోయి విడో మారియేజి చేసుకుంటి నట్టాయనా కీర్తీ సుఖంకూడా 
దక్కుతాయి....టట ఈ మాటలు గిరీశం యెవరితోనో అనేవి కావు, సమయోచితంగా, 
సప్రయోజన సిద్దికోసం ఏవో కబుర్లు చెబుతున్నాడని (తోసిపారెయ్యటానికి.. తనలో తనే 
అనుకునే మాటలు. నాటకంలో ఈ 'స్వగతమే) (తృతీయాంకము, రంగము 3) గిరీశం 
ఆంతర్యాన్ని అర్హం చేసుకోవటానికి, గిరీశం పాత్రకు కావ్యంలో విలువేమిటో గ్రహించటానిక్రీ, 
కీలకమైన స్వగతం. ఈ పద్దతి “స్వగతాలు షేక్‌స్పియర్‌ నాటక సంప్రదాయం. 


"పై నుదాహరించిన స్వగతంలోని వాక్యాలు గిరీశం మనోవైఖరి యొక్క నిజతత్వాన్ని వ్యక్తం 
చేస్తాయి. తన లోతు తనకు బాగా తెలుసు గిరీశానికి. అతనికి సామాన్యంగా సందేహాలు 
రావు, తడుముకోడు. అన్ని విషయాల్లోను అతీతుడుగా వ్యవహరించే గిరీశం ఒక్క బుచ్చమ్మ 
విషయంలోనే కాస్త 'డైలెమ్మా లో పడ్డాడు. “...టు మారీ యె విడో, ఆర్‌ నాట్‌ టు మారీ, 
దటీజ్‌ ది క్వశ్చన్‌! షేక్స్పియర్‌ పడ్డ అవస్థలో వడ్డాం! తొందరపడి హాజీసాహెబు తురకల్లో 
కలిసిపోయినా డన్నట్టు నావంటి బుద్ధిమంతుడు తొందరపడి యేవనీ చెయ్యగూడదు. దాని 
లాభనష్టాలు బేరీజువేసి, జమాఖర్చుచేసుకుని మరీ డిసైడ్‌ చెయ్యాలి. లెటజ్‌ సా” అంటూ 
క్షుణ్ణంగా వరొశీలిస్తాడు - తను బుచ్చమ్మని పెళ్ళి చేసుకోవడమేనా? చేసుకుంటు ఫలితాలు 
యెలా ఉంటాయి. అన్న విషయాన్ని; దైహిక సుఖాలకూ, అభిప్రాయూలకూ, ఆదర్శాలకూ, 
కోపతాపాలకూ యెక్కడా దాసోహమంటూ శాశ్వతంగా  లొంగిపోక వాటిని అనుభవిస్తూ 
అతీతుడుగా మెలిగే స్ప్వెచ్చా ప్రవృత్తి గల గిరీశం - బుచ్చమ్మ ముగ్రత్వం యెదుట, మంచితనం 
ముందు, వలలో పడ్డ షక్రిలా పెద్ద సందిగ్రంలో పడతాడు. ఇలా కర్తవ్యం విచారణ చెయ్యవలసిన 
పరిస్తితి అంతవరకెప్పడూ యీ స్వేచ్చా జీవికి రాలేదనే చెప్పాలి. బుచ్చమ్మ విషయంలో 
మాత్రం తను పూర్వంలాగే నిర్లిప్తంగా, స్వేచ్చగా తప్పించుకు తిరగ్గలనా? లేదా? అన్న సందేహం 
కలుగుతోంది గిరీశానికి. అందులో సమస్య రెండు రకాలుగా ఉంది. మొదటిది సాంఘికమైన 
ఫరితాలకు సంబంధించినది. గిరీశానికి వివాహం, సంసారం అంట్‌ భయం లేదు. అతడు వేసిన 
బేరీజు ప్రకారం వ్రతమూ, సుఖమూ రెండూ దక్కుతాయి. విడో మేరేజీ ఎసోసియేషన్‌ వాళ్ళు 
డబ్బిస్తారు. బుచ్చమ్మ క్కూడా కొంత డబ్బుంది. డబ్బుకోసం తడుముకోకుండా బతకటానికి 
అందువల్ల అవకాశం ఉంటుందనే ఆలోచిస్తాడు గిరీశం. కాబట్టి వివాహం చేసుకోవటమే కర్తవ్యమని 
నిశ్చయిస్తాడు. పోతే సమస్యలోని రెండవభాగం. అది గిరీశం వ్యక్తిత్వం మీద కలిగే ఫలితాలకు 
సంబంధించినది. దాని విషయమై చూచాయగా తప్ప ఆలోచించడు గిరీశం. అయితే అదీ అతని 
మనస్సుకు గోచరమైందనే నాటక కర్త చూపిస్తాడు. గిరీశానికి, బుచ్చమ్మ మూలంగా తనలో 
వస్తున్న (కొత్త పరిణామం, తను మంచి వనులవైవు మొగ్గచూపుతూ ఉండటం. సంఘానికి 


854 కన్వాళుల్క 0. నూరేళ్ళ నమాలోచనం... - 


మంచివాడుగా అచరంచది తూ ఉండటం, ఇలా తనలొ పొడుసూపుతున్న *“మంచితనంి, 
కించిదాశ్చర్యాన్ని కరిగిస్తుంది. అందువల్ల పై 'స్వగతంిలో వివాహపు లాభనష్టాన్ని బేరీజు 


వేసుకున్న తర్వాత “పైకి ముఖం ఎత్తి ఆలోచించి, ఇలా అంటాడు “వెంకమ్మ మొగుడితో 
దెబ్బలాడి నూతిలో పడ్డప్పుడు నేను సాహసించి ఉరికి పైకి తీసిందగ్గర్నుంచీ ఊరంతా నేను 
సాక్షాత్తూ సత్యహరిశ్చం[ద్రుణ్ణిగా భావిస్తున్నారు. అడుగడుక్కీ బుద్ది దాట్టేస్తూంటుంది గానీ, 
నేనంతవాణ్ణికానా యేవింటి? “స్నేహం వట్ట ఫీకిచ్చేస్తారే గిరీశంగారు! సాధారణులా?”... ఈ 
పట్టున గిరీశం తనని తనే హాస్యం చేసుకుంటున్నాడు. ఏమంటే తన స్వేచ్చా (ప్రవృత్తిని 
నిలబెట్టుకోవడానికి అతనికి ఈ హోస్యదృష్టి అవసరం. మంచితనమనే ఆదర్శానికి తన్మయీ 
భావంతో దాస్యం చెయ్యటం గిరీశం మూలతత్తా పనికే విరుద్దం. కాని తనలో బుచ్చమ్మ 
ప్రభావంవల్ల వ్యక్తమవుతున్న యి మంచితనాన్ని ఏ దృష్టితో చూడాలి? అదీ కేవలం 
ఒక చేషధారణగానే, సమయోచితంగా ఉపయోగించుకోవటానికి, హాస్యదృష్టితో నిర్లిప్పుడుగా 
ఆలోచిస్తున్నాడు గిరీశం. 

గిరీశానికి జీవితం మీద తప్ప మరి దేనిమీద విశ్వాసం లేదు. బుచ్చమ్మ (ప్రభావం వల్ల 
తనలో మార్పు వస్తుందేమోనని చూచాయగా ఒక సందేహం కలిగినా - సందేహాలకు 
భయపడి బుచ్చమ్మను కాదనుకోవటం గిరీశం (ప్రకృతికే విరుద్దమైన సంగతి. అందువల్ల... 
“రామవరం ఛలో, విడోమారియేజి కరో, లెట్‌ మీ బిగిన్‌ ది కొంపైన్‌ ఎట్‌ వన్స్‌” అంటూ 
నిశ్చయానికి వచ్చి వెంటనే కార్యరంగంలో (ప్రవేణిస్తాడు. అప్పటి నుండి బుచ్చమ్మతో చెప్పే 
మాటలు కేవలం సమయోచితమైన కల్పనలతోటి కబుర్లే అనటానికి వీల్లేదు. అవి గిరీశం 
హృదయస్పందనను కూడా మనకు వ్యక్తం చేస్తాయి. 

“అందరాని పండుకు ఆశించడంవెందుకని మనసు మళ్ళించుకోడానికి విశ్వప్రయత్నం 
చేస్తున్నానుకాని మనస్సు లొంగకుండా ఉంది. భగనంతుడేంజేస్తాడో, మనస్సుతో యాూావంటున్నా 
నంటే ఓ వెర్రి మనసా నువ్వు వలచిన చిన్నది ఆణిముత్యంవేగాని యిన్నాళ్ళూ పెళ్ళి మానేసి 
ఇప్పుడు పెళ్ళొాడదాం, పెళ్ళాడదాం, అని ఎందుకు సందడి పడతావు? 'సంసారంసాగరం దుఃఖం, 
తస్మాజ్ఞా(గత్త, జాగ్రత్త అన్నాడు. సంసారంలో పడితే మళ్ళీ నీకు లోకోపకారం చేయడానికి 
అవకాశం ఉంటుందా?” ఇవి కేవలం బుచ్చమ్మను మెప్పించడానికి చెప్పే వాక్యాలు కావు. 
స్పష్టంగా గిరీశంలోని సందేహం సంఘర్హణ అలా వ్యక్తమవుతుంది. 

ఇక అతని కల్పనలకు అవధి లేదు. భవిష్యత్తునుగూర్చి, బుచ్చెన్ముతో తమ వైవాహిక 
జీవితాన్ని గూర్చి చిలవలు పలువలుగా అల్లుతూ చెబుతాడు, అందులో బుకాయింపు కన్న 
గిరీశం తన మధురోహలూ, తియ్యని కలలూ, తన వలపే సగానికి సగం ఒలకబోసుకున్నాడని 
తోస్తుంది. ఇందులో ఒక తమాషా ఉంది. గిరీశం వ్యర్హంగా పగటి కలలుకంటూ కూర్చునే 
వ్యక్తికాడు, కార్యవాది. కాని అతనికి బుచ్చమ్మను చూస్తుంటే నిజంగానే పగటికలలు వస్తున్నాయి. 
వాటిని వ్యర్ధం కానివ్వకుండా వాస్యదృష్టతో సమయోచితంగా. ఉపయోగించుకోవటమే అతని 
వ్యక్తిత్వంలోని విశిస్టత. పగటి కలలతో బుచ్చమ్మ మనస్సు ఆమె కతనిలో కనిపిస్తున్న 
మంచితనం వల్లే ఆకర్షితమౌతుంది ' కాని ఈ తియ్యని కబుర్తనల్ల కాదు. తన తల్లిని 
మృత్యువు నుంచి రక్షించటం, తన చెల్లెలి పెళ్ళి తప్పించటానికి (ప్రయత్నం చెయ్యటం, తన 
తమ్ముడికి చదువు చెప్పటం, తనని దుఃఖంలో ఓదార్చటం - అనేవి బుచ్చమ్మ  హాదయాన్ని 
కదలిన్తాయిగాని, గిరీశం కట్టే గాలిమేడలు కావు. ఈ విధంగా బుచ్చమ్మను మంచితనానికి 
(ప్రతినిధిని చెయ్యటంలోనే ఉంది గురజాడవారి ప్రతిభ. 

చతుర్జ్దాంకము, రంగం 5లో గిరీశం ప్రయత్నమంతా ఒక కాలిక్కి వస్తుంది. అతడు 
బుచ్చమ్మను వర్తించే చివరి *కలి చూడండి. ఇందులో కల్పనా, హాస్యమూ ఎలా సమపాళంగా 
కరిశాయో! కన్నీళ్ళతో ఉన్న బుచ్చన్ము కూడా ఫక్కున నవ్వేస్తుంది. బుచ్చమ్మ మీది 
విరహంతో గిరీశం ఆత్మహత్య చేసుకొని స్వర్గానికి వెళ్తాడటు, రంభ “నవాభరణ భూషితురాలైై 


కతన్యాళుల్క 0: నూరేళ్ళ నమొలోచనలలతతతతతం. 5వ ౧ 


తక్కుతూ తారుతూ” గిరీశం దగ్గరకు వరించమని వస్తే గిరీశం - ఆమెని మిగతా అప్పర 
స్త్రీలతో సహా తన్ని తగిలేసి బుచ్చమ్మ కోసం (జవం) చేస్తూ ఉంటాడట. అప్పుడు 
బుచ్చమ్మ *నందనవనంలోనికి చంద్రోదయంిలాగా వస్తే గిరీశం కౌగిలించుకో బోతాడట. 
అంతలో బుచ్చమ్మ మొదటి భర్త ముసలివాడు అడ్డంరాగా వాడిచ్చిన కన్యాశుల్కం వాడి 
మొహాన పారేసి గిరీశం బుచ్చమ్మను తనదాన్ని చేసుకుంటాడట... క్త ఈ కల్పనలేవీ 
బుచ్చమ్మను వివాహానికి అంగీకరించేటట్టు చెయ్యవు. అప్పుడు గిరీశం “ఈ భూ (పపంచం 
మీద ఉండుకున్న యావన్మంది (స్త్రీలలోను, నిన్నాక్క_ర్తెనూ” వలచి, నేను నీకు సుతరామూ 
లొంగిపోబట్టికదా, నా బతుకు హాస్యాలకిందయిపోయింది!” అంటూ దీనంగా ప్రాధేయవడతాడు. 
ఈ వాక్యాలలో గిరీశం హృదయమే వ్యక్తమైందనుకోవాలి. కాని బుచ్చమ్మ ఆసక్తి అంతా 
తన చెల్లెలి. పెళ్ళి తప్పించటం మీదే ఉందని తేలుతుంది. అందువల్ల ఆమెతో ప్రయాణం 
చేయించుకొని తనతో ఎలా వచ్చేయాలో దాని ఫలితంగా పెళ్ళి ఎలా తప్పిపోతుందో, వివరంగా 
చెబుతాడు. కాని బుచ్చమ్మ వెనక్కి తగ్గినట్టు కనిపిస్తుంది. గిరీశం నిస్పృహగా “చావు తప్పింది 
గనకనా? నిన్ను వొదిలి బతకలేను. అది వక చావు. నువ్వు నా మీద ఒట్టు వేసుకొని 
ఆమాట తప్పిపోతే, నన్ను దేవుడే చంపేస్తాడు. అది రెండో చావు. మరి నాకు చావు 
ఎలా తప్పుతుంది?” అంటాడు. ఎంత నిస్పృవోవస్తలో ఉన్నా గిరీశం హాస్యదృష్టి ఒక వైపు 
పనిచేస్తూనే ఉంటుంది! కాని తను చేసిన ఇంత (ప్రయత్నమూ ఫరించదేమో నన్న అతురత 
శకాక్షణానికి ఎక్కు వైపోతుంది. ఇక మళ్ళీ మళ్ళీ నచ్చజెప్పటానికా వ్యవధి లేదు. వెంకేశం 
వచ్చేస్తున్నాడు? బుచ్చమ్మ యేక్షణంలో అంగీకరించకపోతే రోజులకొద్ది పడిన తపనా, చేసిన విశ్వ 
ప్రయత్నమూ వృథానే! “ఒక్కమాట చెవ్వు. బతకమన్నావా? చావమన్నావాగ” అంటాడు 
చిట్టచివర. “వెయ్యేళ్ళూ బతకండి” అంటుంది బుచ్చమ్మ. మళ్ళీ “ఆ మాట సందిగ్తమే! 
అలాగైతే నాతో రావడం భాయమేనా?” అంటాడు. “ఏం జేయమంశు అది చేస్తాను” 
అనేస్తుంది బుచ్చమ్మ... గిరీశం ఆనందం అంతటితో గట్టు తెగుతుంది. కాని వెంకశేశం 
వచ్చెశాడు. సూటిగా తగిలే నర్మోక్తి విసురుతాడు గిరీశం. “నీ తమ్ముడు చిన్న గుంటడయీ, 
అప్పుడే గొల్లభావంల్ని వట్టుకుంటున్నాడు” 

బుచ్చమ్మ! (ముసిముసి నవ్వు నవ్వుతూ) “మిడత!” 

గిరీశం, (బుచ్చమ్మతో) “ఇన్నాళ్ళకు మిడతంభొట్ల్టు చేతులో చిక్కాడు”. 

గిరీశం ఉత్కంఠనూ, పాఠకుల ఉత్కంతనూ తారస్థాయికి తీసుకు వెళ్ళి చివరకు ఒక 
తారలాంటి వాక్యాన్ని పొదగడం మహాకవి ప్రతిభకు తార్కాణం. “ఇన్నాళ్ళకు మిడతంభొట్లు 
చేతులో చిక్కాడు” అంటే ఎవరు ఎవరి చేతిలో చికి నట్టు? బుచ్చమ్మ గిరీశం చేతిలో 
చిక్కటం కనిపిస్తూనే ఉంది. కాని బుచ్చమ్మ చేతిలో గిరీశం కూడా చివరకు చికా_డు 
కదా! అని గిరీశం ఆంతర్యంలో అది ఒక హెచ్చరిక! గిరీశంలోని సందేహాన్నీ సంఘర్హణలనీ 
మొదటినించీ గుర్తించినట్లయితే ఈ స్వారస్యం గోచరిస్తుంది. ఇదే షేక్‌ ఎపియరు లోనూ 
కన్పిస్తుంది కొన్నిచోట్ల. 

గిరీశం దుష్టుడంలు యెలా దుష్టుడో తెలీదు! మారిస్‌ మార్గన్‌, ఫాల్‌ స్టాఫ్‌ (ప్రవర్తనను 
విశ్తేషించినట్టు, ప్రతి గుణాన్నీ తర్కించినట్టు తర్శిస్తే గిరీశంలో దుష్టత్వము అతని స్వేచ్చా 
(పవృత్తి మాత్రమేనా! అనిపిస్తుంది. గిరీశంలోని కోపం, లోభం, "మదం, మాత్సర్యం 
దుర్గుణాలై కనిపించవే! రామప్పంతులుకున్న దుర్విదగ్రతా, ఒకళ్ళకాంప తీయాలన్న తత్త్వం, పగ, 
పట్టుదల గిరీశానికి లేవు. గిరీశంలో మానవత్వం చావలేదు. అగ్నిహోత్రావధాన్లు బుచ్చమ్మ 
నెత్తిమీద పెరుగూ అన్నం విస్తరి రుద్ది కోవంతో విలయతాండవం చేసిన వరిస్టితిలో గిరీశం 
ప్రవర్తన కేవలం అతని స్వార్థ ప్రయోజనాన్నే వ్యక్తం చెయ్యదు. “...నేనే దాని హశ్పాండై 
ఉంటే, నిలబడ్డపాటున నీ తండ్రిని రివాల్వరో షూట్‌ చేసి ఉందును. మీ అమ్మ ఏడుస్తూ 
ఒకమూల కూచుంది. అప ఎత్షేవెళి, నీళ్ళ పొయ్యిలో నిప్పేసి నీళ్ళుతోడి, నీ సిస్తర్ని స్నానం 


CD EEN నూరేళ్ళ నమాలోచనం... 


చయ్ఫథ్యియిల సయ... కు SENT) ఆంత “ఆవాలు అంకము ణయ, అులఅలఎం” అ అం” యాం 
మీద యెంతగా కన్ను వేసినా, పై చెప్పిన సేవ చెయ్యటానికి వూనుకుంటాడా, మానవత్వం 
లేకపోతే? గిరీశంలోని హాస్యదృష్టి ఈ మానవత్వపు చెలియలికట్టను యెప్పుడూ దాటదు. 
లేకపోతే పై దృశ్యంలో బుచ్చమ్మముఖం పెరుగన్నంతో యెలావిరాజిల్లిందో గిరీశం హాస్యదృష్టి 
ఎందుకు గుర్హించలేదు? గిరీశానికి కోపమూ, దుఃఖమూ జారీ మాత్రమేకలిగాయే! అలానే 
బుచ్చమ్మతల్లి వెంకమ్మ బావిలో దూకిన తరుణంలో పల్లెటూరి యిరుగుపొరుగు ఎవరెలా 
వ్యవహరించి ఉంటారో సులువుగా ఊహించుకోవచ్చు. ఎవరి ప్రాణం వారికి తీపి. ముందు 
వెనకలు ఆలోచించకుండా గిరీశం బావిలో దూకి ఆమెను పైకి లాగాడు. “ఏమిటబ్బా ఈ 
నా మంచితనం?” అని గిరీశానికే సందేహం వేసింది. న 

ఏతా వాతా తేలేదేమంమే గిరీశం పరిస్టితుల్నీ, మనుషుల్నీ బట్టి (ప్రవర్తించే వ్యక్తి. అతని 
ధ్యేయం జీవితాన్ని పూర్తిగా అనుభవిస్తూ జీవితానికి లొంగిపోకుండా "పైచేయిగా ఉండటుం. 
అందుకు అతని _హాస్యదృష్టీ నిర్లిపతా తోడ్పడుతాయని, హాస్యదృష్టి అంటే హేళనకాదనీ, 
నిర్లిప్తత అంటే హృదయంలేనితనమో అనుభవించలేని ఆశక్తతో కాదనీ, గిరీశంలో విస్తృతమైన 
మౌనవత్వ్యం, మంచితనము ఉన్నాయనీ కూడా అవగతమౌతుంది. ఇటువంటి గిరీశం కథ, 
చివర యెందుకు అడ్డం తిరిగింది. 


నాటకం చివరి అంకం చివరిరంగంలో గిరీశం బుచ్చమ్మల వివాహం నిశ్చయమైనటు 
వింటాము. కాని అది జరగడానికి ముందే లుబావధాన్లు కేసులో సహాయపడే నెపంతో; అతని 
ఆస్తికి వారసత్వం సంపాదించటంకోసం - గిరీశం సౌజన్యారావు పంతులు దగ్గరకు వస్తాడు. 
మధురవాణికూడా అప డే సృరుషరేసతేకో లుబ్దావధాన్లుకి సాయం చెయ్యటానికి అక్కడికి 
వస్తుంది. ఇది గిరీశానికి ఒక విషమపరీక్ష మధురవాణిని చూడగానే గుర్తిస్తాడు. ఒకవైపు 
సౌజన్యారావుతో మాట్లాడుతూనే చమత్కారంగా తన గుట్టు కాపాడమని మధురవాణిని 
ప్రాధేయవడతాడు. 

“వరోవకార: పుణ్యాయ పాపాయ వరపీడనం” అన్న న్యాయం ప్రకారం ఒకర్ని కాపాడి 
ఉపకారం చెయ్యడం ఉత్కృష్టమైన పుణ్యం. నిష్కారణంగా వాడి మానాన్న వాడు బతుకుతున్న 
వోడికి అపకారం చెయ్యడం పాపానికి కారణం. గనుక మా అన్నయ్యని ఎంతకసష్ట్రపడి అయినా 
నేను కాపాడటం విధి అని యెరుగుదునండి.” 

మొదటి వాక్యాలు మధురవాణికీ, చివరివాక్యం పంతులుగారికీ ఉద్దేశించినవి. 

ఈ ధోరణిలో సాగుతుంది సంభాషణ. అందుకు మధురవాణి (ప్రత్యుత్తర మిస్తుంది. 


“ఒకానొకరు లేనిమంచిని కూడా ఉన్నట్టు (ప్రచురవరచి లోకాన్ని భ్రమింపజేస్తారు. నటన 
వల్ల కొద్ది కాలంవే లోకానికి కళ్ళు కప్పవచ్చును గాని, నిడివి మీద బంగారాన్నీ, ఇత్తడినీ 
లోకం యేర్చేస్తుందండి. (గిరీశంతో) ఏమంటారు?” 

ఇంకా లాభంలేదని మధురవాణిని అవతలికి తీసుకుపోవడానికి (ప్రయత్నించి విఫలుడొతాడు 
గిరీశం. చివరి (ప్రయత్నంగా మధురవాణితో “అయితే దాసోహం! టు ది అన్నోన్‌!” అంటూ 
అభినయంతో బతిమాలుతూ నిష్క్రమిస్తాడు. 

ఇక్కడ పరిస్టితి మన చెయ్యిదాటి పోయిందనీ, కేవలం మధురవాణి మంచి తనంమీదా తన 
అదృష్టం మీదా విజయం ఆధారపడి ఉందేకాని స్వవప్రయత్నమేమి లేదని [గ్రహిస్తాడు గిరీశం. 
“దాసోహం- టు ది అన్నోన్‌” అని చివరి వాక్యంగా గిరీశం చేత మహాకవి పలికించటంలో 
ఈ ధ్వని స్వారస్యం ఉంది. అజ్ఞాతవ్యక్తిని “అన్నోన్‌ పర్పెన్‌ ” అని ఎందుకు సంబోధించాడు 
గిరీశం? “అన్నోన్‌ ” అని అలా వదలి వెయ్యటమే సై చెప్పిన ధ్వనికి ప్రాణం. లేకపోతే ఆ 
ధ్వని లేదు. గిరీశం దాసోహం అన్న ఈ _ అజ్జాతశ్తక్త ఏమిచో ఈ చివరి రంగాన్ని పూర్తిగా 
అర్హం చేసుకుంటే కాని చక్కగా తెలీదు. చివరి రంగంలో గిరీశం ఏ స్టితికి వచ్చాడంటే 


కన్యాశుల్భ_ ౦: నూరేళ్ళ సమాలో చనల. 857 ) 


తెలివితేటలు, సమయస్పూర్తి, చాకచక్యం, నిగ్రహం ఎన్ని ఉన్నా వాని కొక పరిధి ఉందనీ, 
పురుష యత్నానికి మించిన పరిస్థితుల్లో నిర్ణయం కేవలం అజ్ఞాత శక్తికే చెందుతుందనీ 
తెలుసుకొనే స్టితికి వచ్చాడు. ఇది మహాకవి సూచన. కాని నిజంగా గిరీశానికి ఆరం 
పరిస్టితి తన చేతిలో లేదనీ, తన విజయం కేవలం అదృష్టం (అజ్ఞాతం) మీదే ఆధారవడిందనీ, 
ఇక్కడ గిరీశం యొక్క '“స్వగత్వాన్ని' (అంకం 3 రంగం 3) ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. 
మంచితనాన్ని ఒక ధోరణిగా, నటనగా యెంచి స్వాధీనంలో ఉంచుకొని ఉపయోగించుకోవాలి 
గాని దానికి ' దాసోహం అనకూడదని గిరీశం అందులో చేసుకొన్న నిర్భయం. ఆ నిర్భయం మేరకు 
ప్రస్తుత పరిస్థితుల్లోను “దాసోహం టు ది అన్నోన్‌” అన్నాడేకాని గిరీశం “దాసోహం టు 
గుడ్‌ నెస్‌” అనడు. వ్రస్తుతం తను ఆధారపడుతున్న అజ్ఞాతశక్తీ, మంచితనమూ, రెండూ 
ఒక'ఠేననీ, మంచితనానికి పూర్తిగా లొంగిపోగలిగితే తనకు విజయం చేకూరుతుందనీ, అతడు 
గహించడు. గిరీశం తనలోని మంచితనానికి మొదట చెప్పినట్టు కాలేజీలో చేరి చదువుకుని 
సత్సృవర్తనను బుజువు చేసుకొని బుచ్చమ్మను పెళ్ళాడటానికే నిశ్చయించుకుంటాడా? ఈ 
సమస్య తేల్చలేదు మహాకవి. ఏనుంకే భగవత్స్వరూపమైన మంచితనానికి పూర్తిగా దాసోహ 
మనలేదని తెలుస్తూనే ఉందికద! అందుకే ఆ ముగింపు! 

“కన్యాశుల్కం” మొదటి ఆరు అంకాల్లోనూ జీవితాన్ని తేరికగా, గంభీరంగా మంచీచెడ్డల 
కలయికగా, నిత్యమూ రీతులు మారే దృశ్యంగా, ఈర్ట్యాసూయల, లోభ, మోహాల సంఘర్హణగా 
చిత్రించి; సప్తమాంకంలో జీవిత ధర్మాన్ని భగవంతుని స్వరూపమైన మంచితనం ముందు పరీక్షకు 
నిలబెట్టారు, గురజాడ. “మంచి అన్నది 'పెంచుమన్నా” అన్నారు. ఇంతకం ళు ఉదాత్తమైన నైతిక 
ప్రయోజనం, ధ్వని వూర్వకమైన సందేశం ఏం కావాలి కావ్యానికి 


గురజాడ; ఇక్‌ పియర్‌ 


గురజాడకి “షేక్స్సియరు నాటకాల్లోని ఉత్తమవోస్యం వరవడి. “నాలుగవ హౌ(నీ, అయిదవ 
హెన్రీ మెర్రీవైన్స్‌ అనే నాటకాల్లో తటస్టపడే డాల్‌ శురేషీట్‌, డేమ్‌ క్ష్విక్తీ మొదలైన 
పాత్రలు జాన్‌ ఫాల్‌స్టాఫ్‌తో ఒక కూటమిగా ఏర్పడి, ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. ఈ 
పాత్రలలో ఏదీ ఉజ్జ(ల నైతికశక్తి గలది కాదు. వీరికి ఎవరికీ మర్యాదా మప్పిదమూ ఉన్నట్టు 
కనిపించదు. కాని అవినీతిపరుడూ కుటిలుడూ అయిన ఫాల్‌స్టాఫ్‌ “షేక్సియరు పద్ధతి 
హాస్యానికి శిఖరాగ్రం వలె ప్రాతినిధ్యం వహిస్తున్నాడు...” అని గురజాడవారే సూచించారు. 
పరీక్షించి చూస్తే ఫాల్‌స్తాఫ్‌ - గిరీశం, డాల్‌ శేర్‌షీట్‌ - మధురవాణి, డేన్‌ క్షిక్తీ 
- పూటకూళ్ళమ్మ జంటలు గురజాడమీద సషేక్సియరు (ప్రభావం ఏవిధంగా పనిచేసిందో 
స్పష్టంచేస్తాయి. కన్యాశుల్కం” మొదటి కూర్పులో మధురవాణి పాత్రకు డాల్‌ కేర్‌షీట్‌తో 
ఒక ఛాయా మాత్రపు సంబంధం ఉండేది. రెండన కూర్పులో మధురవాణి పాత్రను గురజాడ 
కొత్తగా, అపూర్వంగా తీర్చిదిద్దటంతో ఆ సంబంధం పూర్తిగా పోయింది. “కన్యాశుల్కం 
మొదటి కూర్పులో మధురవాణి వర్షింపరాని హేయమైన నడవడిక గలది. ఆ పాత్రకు 
ఎట్టి చిన్నెలూ లేవు. నొటకం రచిస్తున్న కొద్దీ మధురవాణి పాత్రమీద నాకున్నదృకృథం 
మారుతూ వచ్చింది” మధురవాణి సృష్టి గురజాడవారి మనీషకు (66౧12౨ తార్కాణం. 
ఆమెకు షేక్సియరు నాటకాల్లో ఏ వ్యక్తితోనూ ఎలాంటి సంబంధమూ లేదు. 


పోతే గిరీశం ఫాల్‌ స్టాఫ్‌ల మధ్య తెలుగుదేశానికీ, ఇంగ్లాండుకూ ఉన్నంత దూరం ఎలాగూ 
ఉండనే ఉంది. అంతేకాదు, కేవలం వ్యక్తులుగా కూడా - రూవు రేఖల్లో, వయస్సులో, 
అభిరుచులలో, వాగ్గ్లోరణిలో - వాళ్ళకు సామ్యమే కనిపించదు. గిరీశం -- నాగరకచేషమూ 


3k 
21 మే 1909 శ ముని సుబ్రహ్మణ్యంగారికి (వొసిన లేఖనుంచి. 


రతి 


కన్యాశుల్కం: నూరేళ్ళ నమూాలోచనం... 


(బెంగాలీబాబులా) ఆకర్షణియంగా అవయవసొస్టవమూ కలిగన వాల ఆళ్ళల లు. యులు, 
ఫాల్‌ స్టాఫ్‌ చూడగానే నవ్వువుట్టించే లావుపాటి మనిషి. వయసుమీరినవాడు. గిరీశానికి (క 
సౌందర్యం మీద (పత్యేకమెన అభిరుచి ఉంది. ఫాల్‌ స్టాఫికు సౌందర్యంమీద పట్టింవుఉండ' 
వయస్సు ఎన్నడో దాటిపోయింది. మిగిలింది ఊవాంఛ మాత్రమే. గిరీశం ఊహల్లో మాటల్లో 
కవిత్వపు వాసనలు తియ్యని కల్పనలు తొంగిచూస్తాయి. ఫాల్‌స్టాఫ్‌ మాటల్లో మంచి 
చమత్కారం ఉంటుందికాని అతని కల్పన కేవలం సమయసూర్తి. ఫాల్‌ స్టాఫ్‌ వాగ్లోరణిలోని 
చమత్కారం బాగా వరిణతిచెంది, (ప్రజ్ఞానంతమైనది. గిరీశానికి అంతమెలకువ, (వజ ఇంకా 
రాలేదు. ఫాల్‌ స్టాఫ్‌ త్రాగుడు లేకపోతే ఒక్కక్షణం ఉండలేడు. గిరీశానికి చుట్ట తప్ప (త్రాగుడు 
అలవా బైనట్లు లేదు -- ఇలా ఉన్నపళంగా పైకి ఎంత సామ్యం లేకపోయినా, పాతికేళ్ళ 
గిరీశానికి కూడా యాభై, యాభై అయిదేళ్ళ వయస్సు వచ్చేటప్పటికి బహుశా ఫాల్‌ స్టాఫ్‌లా 
తయారౌతాడనే ఊహ మాత్రం తప్పనిసరిగా వస్తుంది. ఇద్దరినీ పోల్చిచూస్తే, ఇద్దరిలోనూ 
మూలపవదార్హం, ఆత్మ, జీవితంవట్టు తాత్తి(క దృష్టి (హాోస్యదృష్ట్రీ) ఒక్క". మవోకవి గురజాడ 
ఫాల్‌స్టాఫికు ఒక ఛాయనో, ఒక కంచు విగ్రహాన్నో కల్పించలేదు. ఫాల్‌్స్టాఫ్‌ యొక్క ఆత్మకు 
పునర్ణన్మ (ప్రసాదించి ఒక నూతన వ్యక్తిగా తెలుగు సాహిత్యంలో సృష్టించారు. గురజాడవారి 
మనీష షేక్స్పియర్‌ మనీషలో ఐక్యమైంది అనటానికిదే బుజువు. 

ఫాల్‌ స్టాఫ్‌ వ్యక్తిత్వానికి 18, 19 శతాబ్ద్బాల్లోకూడా షేక్స్పియరు విమర్శనములో సరియైన 
వ్యాఖ్య వర్పడసెలేదు. ఫాల్‌ స్టాఫ; మొదటినుంచీ అందరిదృష్టినీ ఆకర్షించినా సమస్యగానే 
ఉండేవాడు. అతని ప్రవర్తనలో ఉదాత్తత, నైతికాదర్శం పూజ్యం. అటువంటి వ్యక్తిని మన 
మధ్య సమాజంలో ఉంటే గౌరవించలేముసరికదా దగ్గరకు కూడా రానివ్వము. ఏనుంకే అతని 
చమత్కారమూ, హాస్యమూ మనల్ని మోసగించి బాధించవచ్చు. ఇలా నిత్యజీవితంలో మనం ఏ 
విధంగానూ హర్షించలేని (వ్రవర్తన కరిగిన వ్యక్తి, నాటకరంగం మీద, సాహిత్యలోకంలో అధికంగా 
రంజిస్తూ (పీతిపాత్రుడు కావటానికి కారణమేమిటి? అతని దోషాల్ని మనం లెక్కించకపోవటం. 
ఎందుచేత” అంటూ మీమాంసచేసి, సాహిత్య లోకంలోనివాడై ఆ వ్యక్తి మనకు కాస్తదూరంగా 
ఉండటమే అందుకు కారణనునీ, యదార్హలోకంలో మనం చూసే విలువలువేరు, సాహిత్యలోకంలో 
మనంచూసే విలునలువేరు అనీ నిర్ణయించారు, కొందరు విమర్శకులు. ఈ తీర్పుని ఖండిస్తూ 
మారీస్‌ మార్షన్‌ అనే రచయిత, ఫాల్‌స్థాఫిలో మానవత్వం మంచితనం ఉన్నాయనీ అతనిలో 
కన్పించే లోపాలు తర్కిస్తే ఘోరమైన లోపాలుకావనీ సహేతుకంగా బుజువులుచూపిస్తూ 
ఒకదీర్ణమైన వ్యాసం వ్రాశాడు. కాని దానినెవరూ పట్టించుకోలేదు. 1919లో మారిస్‌ మార్గన్‌ 
వ్యాసాన్ని బలపరుస్తూ, ఫాల్‌ స్టాఫ్‌ మూలతత్వ మెటునంటిదో తృషప్తికరంగా వివరించాడు 
ప్రొఫెసర్‌ |బాడ్డె. ఇంగ్లీషు సాహిత్య 'విమర్శనంలో ఇంతటి దీర చరిత్ర గల ఫాల్‌ స్టాఫిను, అతని 
అనాధారణ వ్యక్తిత్వాన్ని “అనుకరించి” కల్పనచెయ్యడం ఎవరికి సాధ్యం!"అది సాధ్యంకానివని 
అన్నారు, డాక్టర్‌ జాన్‌సన్‌. మరి అతనికి పునర్దన్మ (ప్రసాదిస్తూ మరొకజుతి సాహిత్యంలో 
శాశ్వత స్తానం కల్పించటం సామాన్య విషయమా? ఆ కీర్తి గురజాడ వారికే దక్కింది. 
ఇటువంటి అవురూవమైన సంగతి విశ్వసాహిత్యంలో ఇంకొకచోట ఉందనికూడా నేను నమ్మను. 

గురజాడ “కన్యాశుల్కం” నాటకాన్ని (ప్రారంభించి మొదటిరంగం నవ్రాస్తున్నపష్టాడు వారి 
మనస్సులో లీలగా “హెన్రీ 1V-2వ భాగం” నాటకంలో ఫాల్‌స్టాఫ్‌ (ప్రవేశించే అంకం 
1, రంగం 2 జ్ఞాపకం ఉందని మాత్రమే క్రింది పరిశీలనవలన తెలుస్తుంది. తర్వాత 
నాటకంలో ఎక్కడా ఈ వమూత్రపుస్మృతిచ్భ్చాయకూడా లేదు. గిరీశం స్వగతాలు, సంభాషణలు, 
పొత్రోన్మీలనము - షేక్సియరు సంప్రదాయాన్ని అనుసరించినవి గాని షేక్సియరు రచనలో 
భాగానికి దూరంగా కూడా అనుసరణ అని కాని చెప్పటానికి వీల్లేదు. 


శ The Rejection of Falstaff! Oxford Lectures on Poetry by A.C. Bradley. 


తన్వాళుల్క ౦: నూరేళ్ళ నమాలోచనం.. 859 


ఫాల్‌ స్టాఫ్‌ తన పేజ్‌ (సేవకుడైన పిల్లవాడు)తో మాట్టాడుతూ ఉంటాడు. ఇంతలో 
లాల్‌ ఛీఫ్‌జస్రిస్‌ (వ్రధాన న్యాయాధికారి) తన బంట్రోతుతో ఆ దారిన వస్తాడు. ఫాల్‌ స్టాఫ్‌ 
ముఖం తప్పిస్తాడు. కారణం, పూర్వం బాటసారులని దోచుకున్న నేరమొకటి ఫాల్‌స్టాఫ్‌ 
మీద ఉంది. కాని మధ్యకాలంలో యుద్దంలో రాజుకు తోడ్పడినందువల్ల ఆ నేరాన్ని 


(ప్రభుత్వం క్రమించినట్లే - ఆ సంగతి ఫాల్‌ స్టాఫికు తెలీకపోవటంతో చీఫ్‌ జస్టిస్‌నుంచి 
గౌరవంగా తప్పించుకోవాలని ప్రయత్నం - చీఫ్‌ జస్టిస్‌ తన బంటోతుతో ఫాల్‌ స్టాఫ్‌ని 


రమ్మని కబురుపెడతాడు. ఫొల్‌స్టాఫ్‌ పేజ్‌ ద్వారా తనకు చెవుడని బంట్రోతుకు చెప్పిస్తాడు. 
చీఫిజస్టిస్‌ మళ్లీ బంట్రోతుతో “అలా కాదు, వెళ్లి చెయ్యిపట్టుకుని తీసుకురా, నేను మాటాడాలి 
అతనితో” అంటాడు. బంట్రోతు ఫాల్‌స్టాఫిని సమీపించి అతణ్ణిచేతో స్పృశిస్తూ “సర్‌ జాన్‌” 
అంటాడు ప్రాధేయవూార్వకంగా రమ్మని సంజ్ఞచేస్తూ. ఫాల్‌స్టాఫి! “ఏమిటోయ్‌, ప్రాయంలో 
ఉన్న వాడివి నువ్వు అడుక్కుతినటమేమిటి? యుద్దాలులేవా? ఉద్యోగులకు కొరవా? రాజుకు 
సేవకులు కావద్దూ, లేకపోతే తిరుగుబాటుదార్లకు సైనికులు అక్క ర్రేదా? రాజు వెపు చేరకుండా 
అటు వైపుచేరటుం సిగ్గుచేశే అనుకో కానీ, అడుక్కుతినటం మరింత సిగ్గుచేటుకదూ!-” అంటూ 
వాళ్ల బిచ్చగాణ్ణిచేసి దబాయిస్తూ ఉపన్యాసం ప్రారంభిస్తాడు. ఇక వాడేం చెప్పినా ఫాల్‌ స్టాఫ్‌తో 
గెలవలేడు. చివరకు చీఫ్‌ జస్టిస్‌ స్వయంగానే వస్తాడు. ఆయన్ను చూడగానే ఫాల్‌ స్టాఫి!. ఓహో 
తమరా! నూరేశ్చాయస్సు. తమరిలా లేచి తిరుగుతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. 
తమరు జబ్బువడ్డారని విన్నాను. ఇప్పుడు డాక్షర్త సలహో తీసుకునే ఇలా తిరుగుతున్నారుకద 
తమరింకా యౌవనంలో ఉన్నారు. నయస్సు మళ్ళలేదు. కాని ఇప్పుడిపాడే వయోభారం, దాని 
(ప్రభావం కొంత సోకుతోంది! ఇదీ ఒకరకమైన ఆకర్షణేలెండి! ఏమైనా ఆరోగ్యం విషయమై 
తమరు తప్పకుండా బహుజాగ్రత్తగా ఉండాలని ఈ సేవకుని విన్నపం” అంటూ ప్రారంభిస్తాడు. 
కాస్తలో ఫాల్‌స్టాఫ్‌ ఎలారంగులు మార్చాడో చూడండి - చెవుడు అనటం, బంట్రోతుని 
బిచ్చగాణ్లిచేసి దబాయించటం, చీఫిజస్టిసికి కోవం రాకుండా యోగక్షేమాలు వినయంగా, 
ఆప్యాయంగా (అందులో హాస్యం కొంత) విచారించటం. 
“కన్యాశుల్కం” (పథమాంకం, ప్రథమరంగంలో గిరీశాన్ని డబ్బడగటానికి “పొటిగరాప్పంతులు” 
బంట్రోతు వస్తాడు. 
బంట్రోతు : ఎంతమందిని పంపినా ఇచ్చారు కారటండి. నేవాళ్ళలాగూరుకునే వాళ్ల కానండి”. 
గిరీశం : “అయ్యకోనేటికి తోవ ఇదే!” 
బం 2 “ఎక్కడి శెవింటిమాలోకం వచ్చిందయ్యా.” 
గిరీ ఏ “కోవటి దుకాణవా? కస్పాబజార్లోగాని, ఇటువేవులేదు” - కాని బంట్రోతు 
అందరూ వినేటట్టు గట్టిగా “మీరూ సాన్తీ కలిసి తీసుకున్న పొటిగరాపుల ఖరీదు 
మా పంతులు నిలబెట్టి వుచ్చుకొమ్మన్నారు.” అంటూ అరిచేటవ్పటికి గిరీశం 
గిరీ “ల! సరో, ఎవరో అనుకున్నాను. నింపాదిగా మాట్లాడు, రేపు ఉదయం 
ఎనిమిది గంటలకి పూటకూళ్ళమ్మ ఇంటికివస్తే అణా పైసలతో సొమ్మిచ్చేస్తాను. 
మీ పంతులికి స్నేహం, మంచీ చెడ్డా ఆక్క_ర్రేదూ?” 
బంట్రోతు : “మాటల్లో కార్యంలేదు. మొల్గోశెయ్యెట్టి నిల్చున్న పాట్ని వుచ్చుకొమ్మన్నారండి.” 
గిరీశం మళ్ళీ రంగుమారుస్తూ “పెద్ద మనిషివిగదా, నువ్వూ తొందరవడ్డం 
మంచిదేనా? నీ తండ్రి ఎంత పెద్దమనిషి! ఈ చుట్టచూడు ఎంతమజొగా 
కాల్తుందో, హవానా అంటారు దార్లుదీన్ని, రేప్పాద్దున్నరా రెండు కట్టురిస్తాను.” 
బంట్రోతు * “డిత్తం, సామ్ముమాశుం శెలవండి.” 


560 Fa కన్వాళుల్క_ 0: నూరేళ్ళ సమాలోచనం... 


గిరీ : “చెప్పానుకానా? రిప్పొద్దున్న యిన్యకపొతె మాలవాడి కొడుకు చండాలుడు.” 
బం ; “మూలాడికొడుకు చండాలుడు కాకుంటే మరేంటండి.” 
గిరి : “నీకు నమ్మకం చాలకపోతే ఇదిగో గాయత్రివట్టుకు ప్రమాణం చేస్తాను.” 
అంతటితో బంట్రోతు నమ్మి వదలి పెట్టుతాడు. ఇక్కడ గిరీశం - చెవుడని నటించడం, 
కొంత దబాయించటం, తర్వాత పొగడటం, లంచం ఆశ పెట్టుడం చివరకు ఒట్టుగానిఒట్టు 
వేసుకోవడం, గాయతత్రిమీద ప్రమాణం చెయ్యటం - ఫాల్‌్సస్టాఫ్‌తో సామ్యం చూడవచ్చు. 
ఒట్టుగానిఒట్టు వేసుకుంటూ ఫాల్‌ స్టాఫ్‌ కూడా అదే రంగంలో ఏమంటాడో చూడండి. 
“నా సర్‌ బిరుదమూ, నాయోధత్వమూ 'అవలబెట్టి చెబుతున్నాను - నువ్వు పెద్ద మనిషి అని 
నేనంటే, నేను వచ్చి అబద్దాల కోరునే!” ఎవరైనా. తన సర్‌ బిరుదు మీదనో, తన యోధత్వం 
మీదనో ఒట్టు పెట్టుకోవటం" ఆనవాయితీ అక అవి రెండూ తీసి అవతలపెట్టి ఒట్టు 
పెట్టుకోవట మేమిటి? ఇది ఫాల్‌ స్టాఫ్‌ చమత్కారపు హాస్యం. గిరీశంలో పోరిక చూడవచ్చు. 
“గిరీశం చిట్టచివర 'మంచితనం' ముందు పరీక్షకు నిల్చినట్టు ఫాల్‌ స్టాఫ్‌ చిట్టచివర “పేమ! 
ముందు వరీక్రకు నిలుస్తాడు. : ఫాల్‌ స్టాఫ్‌ జీవితాన్నీ, ఆ *జీవితంలో తనకు ముఖ్యంగా 
పీతిపాత్రుడైన క హానీ రాజకుమారుణ్ణి (ప్రేమించాడు. అతని తుది విశ్వాసం - జీవితం మీదనా? 
(పేమలోనా! అన్న విషయం చివరి పరీక్షలో తేలుతుంది. హెన్రీ పట్టాభిషిక్తుడైనాడని విని 
పరుగెత్తుకుని పోయి, అతను విందుకొలువుకు వస్తూ ఉన్నప్పుడు ఉత్సాహంతో, “సంతోషంతో 
పూర్వం వలెనే పలుకరిస్తాడు. కాని రాజపదవిలో ఉన్న హెన్రీ అతన్ని గుర్తించీ గుర్తించనట్లుు 
కఠినంగా తిరస్కరిస్తాడు. ఇది ఫాల్‌్సస్టాఫ్‌ జీవితానికి చరమఘట్టం, తర్వాత కొన్ని "రోజులకే 
ఫాల్‌ స్టాఫ్‌ చనిపోయినట్టు తెలుస్తుంది. “రవ పానీ నాటకంలో ఫాల్‌ స్టాఫ్‌ “జీవితం”_పేమ”కు 
లొంగిపోవడంతో ఫాల్‌ స్టాఫ్‌ తుది విశ్వాసం '“జీదితం+ కాదు పేమ! అని సూచించాడు 
షేక్సి ఎయర్‌. గురజాడ 'నుంచితనం' అన్నాడు. “మంచి అన్నది పెంచుమన్నా” అన్న 
సందేశాన్ని గిరీశం వైఫల్యంలో వ్యంగ్యం చేశాడు. 


(“సాహిత్యంలో దృకృథాలు”, 1968) 


కన్వాళుల్క ౦: నూరేళ్ళ నమాలో చనం... లాలా 861 ) 


కన్యాశుల్కం వీరేశలింగం రచనల మీద 
అభివృది రూపం 


ఆచార్చ కేతవరవు రామకోటేశా స్త్రి 


“వీశేశలింగం పంతులుగారు కన్యాశుల్కం విషయమై రాసిన ఉపన్యాసం పైకి తీయ్‌. 
మావగారికి లెక్చరివ్వడానికి కత్తీ కఠారి నూరాలి” అన్నాడు గిరీశం వెంకతేశంతో. కన్యాశుల్కం 
గురించి వివేకవర్హ్దని 1880 మే సంచికలో ఒకసారీ, బాలికా విక్రయ వ్యాపారము అనే 
పేరుతో ఈ విషయం గురించే 1883 అక్టోబరు సంచికలో మరొకసారి పంతులుగారు రెండు 
వ్యాసాలు వ్రాశారు. ఇందులో దీన్ని ఉద్దేశించి గిరీశం మాట్టాడినా గురజాడ అప్పారావు 
పంతులుగారు కన్యాశుల్క_ నాటకం [వ్రాయటానికి అవసరమైన ముడి సరుకంతా వీరేశలింగం 
గారి ఉపజ్ఞారూపమైన సంఘ సంస్కరణోద్యమ సాహిత్య (ప్రభావం వల్లనే సంతరించుకొన 
వైనాన్ని కృతజ్ఞతా పూర్వకంగా పేర్కానటాన్ని మనం భావించవచ్చు. 1879 ఆగస్టు 3, 
అక్టోబరు 12 తారీకుల్లో (స్త్రీ వునర్వివాహ విషయాన్ని సమర్హిస్తూ వీరేశలింగం పంతులుగారు 
ఉపన్యాసాలిచ్చినప్పటి నుండి అప్పారావు గారు కాలేజి విద్యార్హిగా సంస్కరణోద్యమం పట్లు 
ఆకర్షితులై ఆయన సాహిత్యంతో పరిచయం పెంచుకొని వుండే అవకాశం ఉంది. భారతదేశం 
పలు (ప్రాంతాలలో జరుగుతున్న సంఘసంస్కరణోద్యమ కార్యకలాపాల గురించి కూడా 
వీరేశరింగంగారి సాహిత్యం స్పృశిస్తూ ఉండటం కారణంగా అప్పారావుగారి దృష్టి బెంగాలు వెపు 
సులభంగా మళ్ళి ఉంటుంది. సంస్కరణోద్యమంలో అనివార్యంగా రూపొందే సంప్రదాయం 
మీద తిరుగుబాటు లక్షణాన్ని “ఇదే బంగాళీ కుర్రవాడైతేనా” అంటూ గిరీశం వెంకక్షుశానికి 
సూచించటం కూడా నాటకంలో ఉండటం మనం గమనించవచ్చు. 1897 కన్యాశుల్కం తొలి 
కూర్చు పీఠికలో గ్రామ్య భాష అంటూ వ్యవహారికాన్ని తిరస్కరిస్తున్న వాళ్లకు సమాధానంగా 
అప్పారావుగారు వ్రాసిన పేజీ అంతా 1875 నుండీ వీరేశలింగం వంతులుగారు భాషా 
విషయకంగా పరిహసింపబడటాన్ని తిప్పి కొట్టుటమే. వీరేశరింగం పంతులుగారి (బాహ్మావివాహం 
నాటకాన్ని తమ కన్యాశుల్కంతో సరిపోల్చి చూడటం చేత తులనాత్మక విమర్శకే కాక ఆత్మ 
విమర్శకు కూడా అప్పారావు గారు ఆ పీఠికలోనే నాంది పలికారు. “రెండింటిలో ఒకే 
విధమైన భావాలున్నాయని గమని”స్తూ అయితే కన్యాశుల్కంలోని “విషయావలోకన వూర్తిగా 
భిన్నమైనది” అని చెప్పారు. “బాహ్మవివాహం కేవలం అలవాట్లను ఆచారాలను ఎద్దేవ చేసే 
ప్రహసనం” అని తన అభిప్రాయాన్ని (ప్రకటించటంతో పాటు “కన్యాశుల్కంలోనేమో హాస్యం, 
పాత్రల చిత్రీకరణ, జటిలమైన ఒక కొత్త కథా సంవిధానం కోసం ప్రయత్నించాను” అంటూ 
తనను అర్ధం చేసుకోటానికి సూచనలిస్తూ “ఇందులో ఎంతవరకు కృత కృత్యుల్ణాయ్యానో 
లోకం నిర్ణయించాలి” అని తన లౌకిక -ప్రజ్ఞ చేత అధ్యయన వరుల మీద బాధ్యతాయుతమైన 
(ప్రవర్తనను విధించాడు. సామాజిక ప్రయోజన బాధ్యతను రచయిత లెట్టూ గుర్తించి (వవర్తించాలో 
అంతకం కే బాధ్యతగా సమాజ సాహిత్య సంబంధ రూపమైన విలువల విశ్లేషణ విషయంలో 
విమర్శకులు (ప్రనర్తించారి. ఈ విషయంలో కూడా అప్పారావుగారికి వీరేశలింగం వంతులు 
గారి రాజశేఖర చరిత్ర మీదవచ్చిన విమర్శలు మంచి జాగ్భతిని కరిగించి ఉంటాయి. ఆయన 
సంస్కృతాంగ్ర నాటక సాహిత్య అధ్యయనమూ, అనంద గజవతి ఆస్తాన  _ విద్వదోోష్టులలో 


కన్వాశుల్క అ! సూ లేళ్ళ నమూాలోచనం... 


పాలొనటమూ, దేశ సంచారమూ, చరిత పరిశోధనా, తన కాలంకంజు కాస్త ముందుండే 
కవితత్వ వేత్తల లక్షణమూ మొదలయినవన్నీ కూడా అప్పారావుగారి అనన్య సామాన్యమైన 
సాహితీ భౌతిక వాస్తవిక దృక్పథానికి యథానుకూలంగా తోడ్పడ్డాయి. ఆధునికాంధ్ర సాహిత్య 
“సంస్క్పృతీవరులకు” దృక్పథాన్ని అవలంబనం చేసి వారి వురోగమున శీలానికి ఆయన 
తోడ్పడ్డాడు. 

ఇటీవల బాహ్మవివాహం చదవటం తటస్తించిందనీ ఆ సందర్భంగా అందులోనూ తన 
కన్యాశుల్కంలోనూ సమాంతర భావార్రక వాక్యాలు (Parellel passages) ఉండటాన్ని 
తాను గమనించాననీ గురజాడ తన నాటకం తొలి కూర్పు (1897) పీఠికలో వ్రాశాడు. 
కన్యాశుల్కం వ్రాయటానికి ముందు గురజాడ వీరేశలింగం వంతులుగారి బాహ్మవివాహం 
చదవనే లేదన్నమాట. “వీరేశలింగం పంతులుగారు కన్యాశుల్మము విషయమై వ్రాసిన 
పాంస్టెైట్‌” సంగతి గురజాడకు తెలుసు. అది పంతులుగారు 1880 మే నెలలో (వ్రాసింది. 
(బాహ్మవివాహమూ ఆకాలంలో (వాసిందే. కన్యాశుల్కం కూడదు అని అగ్నిహాత్రావధాన్లను 
ఒప్పించటానికి గిరీశం చెయ్యవలసిన వాదానికి తగిన సాధన సామగ్రి గల (ప్రమాణ వుత్రంగా 
పంతులుగారి పొం్లెట్‌ ను నాటకంలో వాడుకొంటున్న గురజాడ ఆ విషయమై ఆయన 
(వ్రాసిన, ప్రదర్శనల వల్ల ప్రచారం కూడా పొందిన, బ్రావ్మవివాహ నాటకం గురించి ఎరుగక 
పోవటం నిజమే అయినా నమ్మటానికి వీలుకానట్టుగా ఉంది. అప్పారావుగారు మరొక 
మాటకూడా అన్నాడు. ఆ సమాంతర భావార్హక వాక్యాలుండటానికి కారణం (బ్రాహ్మణ 
వివాహాల్లోని దురాచార వ్యవనహారాలన్నింటినీ ప్రదర్శించటానికి పంతులుగారు ప్రయత్నించటం 
అని. అంటే తానూ బ్రాహ్మణ వివాహ విషయమే ప్రదర్శించటానికి వూనుకోటం వల్ల 
ఆ విధంగా సమాంతర భావార్డాలు సహజంగానే - తానానాటకం చూడకపోయినా -- 
తన నాటకంలో చోటు చేసుకొన్నాయని అప్పారావుగారు చెబుతున్నట్లు. బాల్య వివాపాం - 
వృద్దవివాహం - కన్యాశుల్కం - వైధవ్యం - కోర్టులు - దావాలు - బాలవితంతువుల 
వ్యభిచారం - ఈ విధంగా అన్ని విధాలా చెడిపోయిన (బాహ్మణీకమే అటు (బాహ్మవివాహానికీ 
ఇటు కన్యాశుల్కొానికీ వస్తువుకొవటం చేత ఆ నస్తుసమాంతరత కారణంగా సమాంతర 
భావార్హక వాక్యాలు అక్కడక్కడ వాటంతట అవే రెండు నాటకాల్లోనూ రూపొంది ఉంటాయి. 
ముందా సమాంతర భావార్హకాలను మనం గుర్తిస్తే ఆ తరువాత అవి ఎలా రూపొంది 
ఉంటాయన్న విషయాన్ని విచారించవచ్చు. మన మీ సందర్భంగా పరిగణించవలసిన నాటకం 
కన్యాశుల్కం తొరికూర్చే. మలి కూర్పుకాదు. 


1. బుచ్చమ్మ భర్త సదస్యం నాడు చచ్చిపోవటానికి కారణంగా ఎవరో ఒకరు రాలేదని 
ఆయనకోసం భోజనాలు చెయ్యకుండా అంతా అట్లాగే కనిపెట్టుకొని కూర్చుంటు వృద్దుడు 
గనుక ఆకలికి ఆగలేక శోషవచ్చి గుడ్డు తేలవేసిన వైనాన్ని కరటకశా, స్త్రి, జ్ఞాపకం చేస్తాడు 
(1-2) పెళ్ళి భోజనాలవ్వుడు ఒకరు బెట్టుచెయ్యటం అంతా కనిపెట్టుకొని ఎదురు చూడటం 
అన్న దురాచారం బ్రాహ్మవివాహంలో కామానధాన్గు (ప్రదర్శిస్తాడు (5-1). 

2. పుూజా నమస్కారాలు లేక బూజెక్కెవున్నాను గాని మన కంట్రీయే యిలడి పెలడెలటు 
అయిపోతే గ్లాడ్‌స్తన్‌ లాగు దివాన్‌ గిరి చెలాయిస్తును (1-2) అని గిరీశం అనగానే 
బాహ్మవివాహంలోని సోనుయాజులుగారి “ఆదరించే ప్రభువులు లేక తెలివితేటలు బయట 
పడకుండా యిలాగున మూల బడివున్నాను గాని (పప్రభువులే వుంటే ఉపాయం చేత నిముషంలో 
కొండలన్నీ తలక్రిందులు చేయలేక పోయినానా?” (2-1) అన్ననూటలు జ్ఞాపకం వస్తాయి. 

3 (బాహ్మృవివాహంలోని కొమూనధాన్లులాగా కన్యాశుల్కంలో సోనున్న శాస్త్రులు, రామయ్య 
పంతులూ ఇద్దరూ పిలువుల మీద పిలుపులు జరుగుతున్నా తమ ప్రాధాన్యం నిలుపుకోటం 
కొరకు ఎంతసేపటికీ భోజనాలకు రారు. పెళ్లికొడుకు లుబ్బావధాన్లు వృద్దుడు. వెంటనే రెండు 


కన్వాళుల్క ౦: నూ లేళ్ళ నమొలోచనం.. 863 


మెతుకులు పడకపోతే ప్రాణాలు నిలవడం కష్టం అన్న పరిస్థితికి వచ్చాడు. వాళ్లు రారు. వాళ్లు 
రాకుండా చెయ్యటానికి వీలులేదు. చెయ్యకపోతే లుబ్బావధాన్ల ప్రాణాలు లేస్తాయి. అవ డు 
రామప్పంతులు “మాయింటికిరా చద్దన్నం పెట్టిస్తా"నంటాడు. (3-4) 

4. “ముసరివాణి నాకు వివాహ మెందుకు?” అని పైకి అంటూ పెళ్ళి చేసుకోవటానికి 
ముందుకు వచ్చిన “పెద్దయ్యగారిలాగానే కనిపిస్తాడు లుబ్బావధాన్లు. తన ముసరితనం కంటే 
ఎక్కువగా డబ్బుఖర్చును చూచుకొంటీో సంభావన్ల దగ్గర బాహ్మావివాహంలో లాగానే 
కన్యాశుల్కంలో భోజనాల దగ్గర బ్రాహ్మలు ఎగబడి నానా గందరగోళం చేస్తారు. పెద్దయ్య గారి 
"పెళ్లి అయి చచ్చిపోయిన తరువాత అటువాళ్ళూ, ఇటువాళ్లూ కోర్టుల కెక్కితే, లుబ్దావధాన్లకు 
పెళ్లి దొంగపెళ్లిగా మారి అవమానం జరిగిన తరువాత అందరూ కోర్టుల కెక్కారు. 


సూలంగా (బాహ్మవివాహానికీ కన్యాశుల్కానికీ సమంగా కనిపించే భావార్జాలు ఇవి. వీటిని 
బాహ్మవివాహం చూడకుండానే గురజాడ తన నాటకంలో వాసి ఉంటాడని నమ్మకమున్నాతన 
నాటకంలో వంతులుగారి కన్యాశుల్కం పొం ఫైట్‌ తో పాటు వితంతు వివాహం కూడును 
అని రాజమహేంద్రవరంలో పంతులుగారు 1879లో (స్వీయచరిత్ర. 1-108, 111) చేసిన 
ఉపన్యాసాలను స్మరింవజేస్తూ “రాజమహేంద్రవరంలో యిదంతా (స్త్రీ, పునర్వివాహం) పండితులు 
సిద్దాంతం చేశారు” (3-1) అని వ్రాయటం, “యిలాంటి దురాచారాలను మాన్చడానికి 
రాజమహేంద్రంలో వొక సభ ఉంది” (5-2) అని వ్రాసి పంతులుగారి ప్రార్ధనా సంఘసంస్కార 
సమాజాన్నీ (1878), (స్త్రీ వునర్వివాహ సమాజాన్నీ (1884) స్మరింపజేయటం మొదలయిన 
విషయాలు చాలా ఉండటంచేత ఆ విషయం మన నమ్మకానికి అతీతంగా అనిపిస్తున్నది. 

కన్యాశుల్కం మొదటి కూర్పు విషయం ఎలా ఉన్నా గురజాడ దాన్ని పూర్తిగా మార్చి 
కొత్త నాటకంగా (వ్రాసి 1909లో రెండవ కూర్చుగా ప్రచురించింది మాత్రం పంతులుగారి 
బాహ్మవివాహం, వ్యవహార ధర్మ బోధిని, వేశ్యా ప్రియ (ప్రహసనం, కౌతుక వర్రని మొదలయిన 
రచనల పునాది మీద సమున్నతంగా నిర్మింపబడిన సాంఘిక వ్యంగ్యనాటక  కళాసౌధం అని 
చెప్పవచ్చు. 

(బాహ్మ వివాహంలోని పెద్దయ్య గారి భార్య: చిన్నమ్మ - ఆయన పోయిన తరువాత 
పూటకూళ్లమ్మగా బతికింది కదా, ఆ బతుకు కొసమెరువును గురజాడ తన నాటకం 
(పథమాంకంలో (ప్రదర్శించటం ద్వారా పంతులుగారి (ప్రభావానికి నివాళులర్పించినట్టు. 
“సాయంకాలమైంది. పూటకూళ్తమ్మకు సంతలో సామానుకొని పెడతానని నెల రోజుల 
కిందట యిరబైరూపాయలు పట్టుకెళ్లి డాన్సింగర్లు కింద ఖర్చు పెట్టాను. యివాళ...” ఈ గిరీశం 
స్వగతవాక్యంతోనే కన్యాశుల్కం నాటకం మొదలవుతున్నది. (బావ్మావివాహం సప్తమాంకం 
చివరలో పెద్దయ్య గారి చిన్నమ్మ తన శీల పరిపోషణకు అనుకూలంగా వుంటుందని పూటకూళ్ల 
వ్యాపారం ప్రారంభించిందని చెప్పి నాటకాన్ని ముగించారు వీరేశలింగంగారు. పంతులుగారి 
చెడిపోయిన వితంతు జీవితాన్ని చూపించి అది బాగువడటం ఎలాగో అన్న దానికి నిదర్శనంగా 
తాను - గురజాడ బుచ్చమ్మకు - పూనా విడోజ్‌ హూముకు వంపించి ఆమె చదువుకొని 
ప్రొజ్ఞురాలు కావటానికీ ఇష్టమైతే పెళ్లి చేసుకొని హాయిగా [బ్రతకటానికీ వీలు కల్పించాడు. ఇది 
వీరేశరింగం వంతులుగారి సంస్కరణోద్యమాన్ని గుణాత్మకంగా ఉన్నతాభివృద్దులకు అభిముఖంగా 
నడిపించటుం. 

“యిప్పుడు చిన్నమ్మకు మనసు కలిసిన మిత్రుడు”గా బ్రాహ్మవివాహంలో (7-2) చెప్పబడ్డ 
“బుగ్గ మీసాల (బ్రాహ్మ”డే కన్యాశుల్కంలో గిరీశంగా రూపొందియుండినా వుండవచ్చు, 
“సోగమీసాల”తో (4-5) 

“చిన్నమ్మను గురించి బ్రాహ్మ వివాహంలో ఈలా ఉంది. ఆమె యివ ఎడు పదిమందిలోనూ 
మహా -వతిచతగా  యంచబడుతూ ఉన్నది.” (7-2) కన్యాశుల్కంలో ఈ వాక్యార్హం తిరగేసి 


| కన్యాశుల్కం నూరేళ్ళ సమాలోచనం... 


కొట్టబడింది. వూటకూళ్తమ్మను గురించి గిరీశం “ఆమె యెంత వతివ్రత! యంత 
యోగ్యురాలు!” (1-2) అని మధురవాణితో అంటాడు. వెంటనే ఆమె అంటుంది - 
“వెధవ ముండకి పాతివ్రత్యం అన్నమాట యీ నాటికి విన్నాను” అని. పతి అనేవాడే లేని 
దాన్ని వతివ్రత అని చెప్పటం ఏమి తెలివి అన్నట్లు మధురవాణి అంటే ఆ వ్యంగ్యాన్ని 
[గ్రహించిన గిరీశం తన మాట సపైనూటగా ఉండాలని మరికాస్త తెలివిని (ప్రదర్శిస్తూ “ఆమెకు 
మొగుశ్లేకపోయినా ఆమెను వెధవనడానికి వీల్లేదు” అన్నాడు. కుక్కకాటుకు చెప ఎదెబ్బలాగా 
మధురవాణి “మీరుండగా వెధవేలా అవుతుంది లేండి?” అని గిరీశాన్ని _నోరునొక్కింది. 
పూటకూళ్లమ్మ (వ్రవేశిస్తున్నవృ్రడు కూడా “ఆ వయ్యారం చూస్తే మీ పతివ్రతలా కనిపిస్తూంది” 
అని మధురవాణి గిరీశంతో పతివ్రతా శబ్దాన్ని తిరస్కృతవాచ్యంగా నొక్కి పలుకుతుంది. ఇదంతా 
వీరేశలింగం పంతులుగారి హృదయాన్ని గురజాడ వ్యాఖ్యానించటం తప్ప మరొకటికాదు. 

“మన హనుమాన్లు గారు కూడా వచ్చారు కారేమి?” (3-2) అని ఒక సాధారణ 
(పశ్నార్లక వాక్యం బ్రాహ్మ వివాహంలో ఉంటు అందులో వ(క్రతను ప్రవేశపెట్టి వాడుకోటం 
చమత్కారంగా ఉంటుందనిపించిన గురజాడ గిరీశాన్ని ఉద్దేశించి భ్రగ్నిహూత్రావధాన్ల చేత “ఏమండీ 
హనుమాన్లుగారూ - మీ సేరెమిటండీ?” (2-3) అనిపించాడు. పెద్దయ్య మంగళాస్నాన 
సమయంలో చలికి బిగుసుకు పోతాడు. కన్యాశుల్కంలో లుబ్జావధాన్లు స్నానం అవగానే చంపారే 
చలి చలి అంటాడు (4-3). అలా౧ మీనాక్షి చేత కరటక శాస్రిని మూడు మాటల్లో 
మూడుసార్లు తాతయ్యా, తాతయ్యా, తాతయ్యా అనిపిలిపిస్తాడు (4-3). ఇందులో 
వెటకారమున్నా వాస్తవమైన వరుసకూడా ఉంది. తన నాన్న లుబ్బావధాన్లు చేసుకోబోతున్న 
కరటకశా, స్త్రి కూతురు తనకు పినతల్లి అవుతుందికదా! బ్రాహ్మ వివాహంలో కూడా పెద్దయ్యను 
- పెండ్దికొడుకును - “తాతగారూ రండి నేను మిమ్మల్ని యెత్తుకుంటాను” (6-2) అని 
దండాడింపు సందర్భంలో అనటం ఉంది. అది ఆ సమయంలో పెద్దయ్య మనస్సులో కాదు 
పక్కవాళ్ల మనస్సును కూడా బాధపెళట్టు మోటు నూటగా ఉంది. గురజాడ, మోటుదనం 
స్పర్శలేకుండా వ్యంగ్యచమత్కార సౌరభం గుభాళించేటట్లుగా ఆశబ్దాన్ని తన నాటకంలో 
(పయోగించాడు. ఇదంతా వీరేశలింగంగారిని అభివృద్ది చెయ్యటమే. 


(బాహ్మ వివాహంలో అజ్ఞానమ్మ నాలుగు వందలకు నగలు కొని పెడతానులెమ్మని పెనిమిటి 
నమ్మబలకగానే ఆయన అనుకొంటున్న పెద్దయ్య గారికి తన కూతుర్ని ఇయ్యటానికి 
ఆమోదిస్తుంది. తల్లికి తన కూతురు జీవితం కంట తన  సామ్ముల మీద్మనేచూపు అన్న 
విషయాన్ని పైకి తెచ్చి అది ఆడవాళ్ల అజ్ఞాన మంటూ దాని నుండి వారిని బయట 
పడ వేయటానికి గాను సంస్కరణోద్యమాన్ని నడుపుతున్న వీరేశలింగం వంతులుగారిని మనం 
ఆ పరిధిలో అర్హం చేసుకోగలం. గురజాడ ఆలోచనవేరు. ఆడవాళ్లలో అజ్ఞానం మాత్రమే 
ఉంటుందా? ఆలోచన ఉండదా! ఆయా పరిస్థితులను బట్టి వాళ్ల చైతన్యం వాళ్లను వాళ్ల 
వరిధిలో కార్యాచరణకు వురి కొల్పదా? అందువల్ల తన (స్త్రీ జీవితాన్ని జీవించిన అనుభవంతో 
ఉన్న తల్లి తన కూతురు యొక్క (స్త్రీ జీవితం విషయంలో ఉదాసీనంగా గానీ వ్యతిరేకంగాగానీ 
ఉండటం సాధారణ విషయం కాదు. తనకువచ్చే నాలుగు వందల నగల కాశవడి తన 
కూతురు జీవితాన్ని బలి ఇయ్యడానికి సిద్దపడటం - ఎంత అజ్ఞానంలో ఉన్నా - సంభవించదు. 
సంభవించకూడదు అన్న ఆలోచన గురజాడదిె. అందువల్లనే అన్నిహౌూ(తావధాన్గు, అర వైయేళ్ల 
లుబ్దావధాన్లకు సుబ్బినిస్తానంకే వెంకమ్మ - తన చైతన్యం (ప్రబోధించిన మేరకు - తాను 
బావిలో దూకి చస్తానన్నది. అది తన నిగసనను తెలియజెయ్యటానికి ఆమె చెయ్యగలిగిన వని. 
ఆ వని చేసి చూపిస్తానన్నది. గురజాడ తన వెంకమ్మ పాత్రను తదుచితమైన చైతన్యంతో 
చిత్రించటంతో ఆగకుండా, వీరేశలింగం పంతులు గారి మహిళా చైతన్య అవగాహన స్థాయిని 
గురించి తాను వాచ్యంగా ఏమీ అనకుండానే మనకు అర్హమయేటందుకుగాను గిరీశం చేత 
“ఓ రెండు తులాల సరుకొకటి మీ నాన్న చేయించి ఇచ్చాడంటేు మీ అమ్మ ఆ మాట 


కన్వాశుల్కలు నూ తేళ్ళ నమూాలోచనం.. 865 


(బావిలో పడతాను అనేమాట) మానేస్తుంది” (2.3) అనిపిస్తాడు. వీరేశలింగంగారి అవగాహన 
స్టాయిని మించిన అవగాహనతో తాను స్త్రీ పాత్రలను ఇక్కడ ముఖ్యంగా వెంకమ్మ పాత్రను 
చిత్రించి విశ్వాసాన్ని (ప్రకటించాడు గురజాడ. 

అక్కడ కూడా ఆగకుండా వీరేశలింగంగారి సంఘ సంస్కరణోద్యమ స్థాయిని ఆయన 
అనుయాయుల్లో కొందరు ఎంత హీనంగా దిగజారుస్తున్నారో కూడా గురజాడ గిరీశం ద్వారానే 
నిరూపిస్తాడు. అగ్నిహూత్రావధాన్లు ఇంటినుండి గిరీశం లుబ్బానధాన్లకు (వ్రాసిన వుత్తరంలో 
వెంకమ్మను గురించి “ఆమెకు యీ సంబంధం ఎంత మాత్రమూ యిష్టము లేదు. పుస్తె కష్టే 
సమయమందు మీ యింటి నూతిలోవడి ప్రాణత్యాగం చేసుకొంటానని యిరుగు పొరుగమ్మలతో 
అంటున్నారు. గాని ఫర్వాలేదు. ఆ నాలుగు గడియలూ కాళ్లూ చేతులూ కహ్టేద్దాం. మూడు 
ముళ్లూ పడ్డ తరువాత నూతిలో పడితే పడనీయండి. మన సొమ్మేం బోయింది?” (4-1) 
అని ఉంది. దీని అర్ధం ఏమిటి? నగలు చేయిస్తానంటే చాలు ఆడవాళ్లు మిగతావాళ్ల 
మాటను ఒప్పేసుకొంటారని వీరేశలింగంగారు భావిస్తే ఆయన ఉద్యమంలో తరువాత వచ్చిన 
సంఘ సంస్కర్తలూ గిరీశం లాంటివాళ్ళు ఒకవేళ ఒప్పుకోని ఆడవాళ్లుంటు వాళ్లనెట్టా అని 
ఆలోచించి కాళ్లూ చేతులూ కట్టి దూరంగా ఆ కాసేపూ నిర్బంధంలో ఉంచితే సరిపోతుందనీ, 
మన పని మనకైన తరువాత చాలు ఎట్టాచస్తే మనకేమనీ అయితే పోలీసువాళ్ల వల్ల 
చిక్కులు రాకుండా చూచుకోవాలనీ భావించటం మొదలు పెట్టూరన్నమాట. వీరేశలింగం 
గారి ఆలోచనలను అభివృద్దిపరచటం పోయి దిగజార్భటం జరుగుతున్న విషయాన్ని సూక్ష్మంగా 
సూచించి పొచ్చరించాడు గురజొడ. 

(బాహ్మవివాహంలో; చిన్న పిల్లలకు పెళ్లి చెయ్యటం, ఆడపల్లలను అమ్మటం, ఎంత వృద్దుడైనా 
ఎంత చిన్నపిల్లనైనా సరే కొనుక్కొని పెండ్లి చేనుకోటం - ఈ మొదలయిన దురాచార 
సంప్రదాయాన్ని సత్పంప్రదాయంగా చెప్పే కుత్సిత హేతువులను శాస్త్ర ప్రమాణ వచనాలుగా 
కల్పించి పండితులనిపించుకొంటున్న (బ్రాహ్మణులు చేసే లోకవ్రతారణాన్ని వీరేశలింగం గారు 
బయటపెట్టారు. ఆ విషయాన్ని మరింత బాగా సమక్రిస్తూ గురజాడ తన  కన్యాశుల్బ్క_ 
నాటకంలో సంఘ సంస్కర్తలని పించుకొంటున్న బ్రాహ్మణ యువకులు చేస్తున్న లోక వ్రతారణాన్ని 
స్పష్టంగా చూపించాడు గిరీశం పాత్రద్వారా. ఆనాటి ఇంగ్రీషు చదువుల (ప్రభావంగా యువకుల్లో 
ఉదాత్తత (01220060 లేకుండా పోతున్న విషయాన్ని ఒక హెచ్చరికగా తన నాటకంలో 
చాప్పించాడాయన. సంప్రదాయ సంరక్షణ పెరుమీద గానీ సంఘ సంస్మరణ పేరుమీద గానీ 
బుకొయించి దౌర్జన్యంగా |[బతుకచూచే లక్షణాన్ని నిర్దాక్షిణ్యంగా ఎండగట్టు వలసిన అవసరాన్ని 
ప్రబోధించటం ద్వారా గురజాడ వీరేశలింగం పంతులు గారి సంఘ సంస్కరణోద్యమాన్ని 
మరింత సమున్నతం చేశాడు. ఆ (ప్రయోజనాన్ని ఉద్దేశించే ఆయన సాహిత్య కళారూపాలను 
సృష్టించాడు. ఆ విధంగా సమాజ పరమైన సాహిత్య (ప్రయోజనాన్ని (పతిష్ణించటుం ద్వారా 
ఆధునికాంధ్ర సాహిత్యాన్ని ఒక ఉన్నత దిశకు మలుపు తిప్పిన గౌరవం దక్కింది గురజాడకు. 


(మళీ కన్యాశుల్కం” నుంచ్చి 


కర్వాళుల్కం నూరేళ్ళ నమాలోచనం... 


ప్రతాపరుద్రీయం 


ఆచార్చ జని ను(బప్మా ణ్యం 


కన్యాశుల్కం 


"వేదము. వేంకటరాయశాస్త్రిగారి “వ్రతావరుద్రియమును గురజాడవారి కన్యాశుల్క మును 
ఒకే సంవత్సరములో ప్రకటితములైనవి. ఇవి రెండును తెలుగు భాషలోని ఉత్తమ నాటకములుగా 
(పశంసింపబడుచున్నవి. మరియు కొందరు ప్రతాపరుద్రీయమే. నర్వశేషమనుచుండగా మరికొందరు 
కన్యాశుల్క మే సర్వ(శేష్మమైనదనుచుందురు.. ఇప్పట్ట్లు కన్యాశుల్క కర్తలైన అప్పారావుగారు 
(పతావరుద్రీయముపై వెలిబుచ్చిన అభిప్రాయము గమనార్లము". 

“వేంకటరాయశా స్త్రిగారి “ప్రతావరుద్రీయము' వంటి కొన్ని నాటకాలలో కవితాప్రొఢిము, 
కల్పనాచాతుర్యము లోపించకపోయినా ప్రస్తుతం తెలుగున వెలువడుతున్న నాటకాలన్నీ వొట్టి 
డొళ్ళు సరుకులు. చివరకు వ్రతావరుద్రీయంలో సైతం పేజీలకు పేజీలు ఎన్ని తిప్పినా అవి 
నాటక కథా విస్తరణకు, పొత్రల పెరుగుదలకు ఉవకరించవు. అయితే యూ నాటకంలో 
నాకు బాగా నచ్చిన వొక లక్షణం మాత్రం వుంది. మనదేశ చరిత్రలో గుండెలను కదిలించే 
వృత్తాంతాన్నాకదాన్ని తీసుకొని దానిని నాటకంగా వెలయించేటపుడు ఈ కవి సాహిత్యాత్మక 
- దేశభక్తి పూరిత - కాల్చనిక వాతావరణాన్ని, సృష్టించుకొని దానిని నేర్పుతో జయ్మపదం 
చేశారు. కాని, నాటకంలోని చారిత్రక చిత్రీకరణ మటుకు కేవలం అభూత కల్పన; అసంభావిత 
విషయాలు సారస్వత కట్టుబాట్లను లైసెన్సును అతి[కమిస్తున్నాయి.” ఈ విమర్శలో కొంత 
అతిశయోక్తి లేక పోలేదు (డా॥ పోణంగి (శ్రీరామ అప్పారావు - తెలుగు నాటకవికాసము 
- వు. 254-255. 

“కన్యాశుల్క_౦” ముత డాక్షర్‌ కట్టునుంచి రామలింగా రెడ్డగారి అభి పాయంలోని కొన్ని అంశాలు 
టా “.He has produced a drama which is next to impossible to stage... The 
Story drags on for page after page... it is a study drama though the portions 
taken separately are splendid for acting...Selections from it would have a rousing 
effect... Still with all defects of technique... Kanyasulkam remains a master-piece 
in the difficult realm of social satire.” (Dr.C.R. Reddi’s ‘Preface’ to Kannada 
translation of Kanyasulkam). 

లోపాలు కొన్ని ఉన్నా తెలుగులో రెండు ఉత్తనునాటకాలు వెలువడ్డాయని విమర్శకులు 
భావించడం హర్షింవదగిన విషయం. నాటకయుగానికి ఈ రెండు నాటకాలూ (పతిష్టాత్మక 
(ప్రయోగాలు! 

ఒకయుగంలోని గొప్పదనాన్ని విలువకస్ట్రేటవుడు సామాన్యంగా మూడు అంశాలను 
పరిగణించటం పరిపాటి. 1. ఆ యుగంలో ఎన్ని (ప్రక్రియలు ప్రభవించి వరిణతి చెందాయి? 
అనే అంశం మొదటిది. అది ఆయుగ అస్తిత్వాన్ని, సృజనాత్మకతను వ్యక్తీకరిస్తుంది. 2. 
ప్రక్రియలలో ఎన్ని ప్రతిభావంతాలైన (ప్రయోగాలు వెలసి, యే యే ప్రయోజనాలు సాధించాయి? 
అనే అంశం రెండవది. అది ఆయుగ చైతన్య విస్తృతిని, పురోగతిని సూచిస్తుంది. 3. 
(పక్రియలలోగాని, పయోగాలలోగాని ఎన్ని “క్లాసిక్‌” స్వరూపాన్ని సంతరించుకొన్నాయి. లేదా 
= "ఎన్ని “ఎపిక్‌” ప్రమాణాలను సాధించాయి? అనే అంశం మూడవది. అది ఆ యుగ 
శక్తియొక్క_ వరిణతినీ, వరాకావ్యనూ వ్రమాణీకరిస్తుంది. నాటకయుగంలో ఈ మూడు 
అంశాలూ ముమ్మూర్తులా రాణేంచాయి. పై మూడవ అంశాన్ని సార్హకం చేసిన నాటకాలు 
“'ప్రతావరుద్రీయంి, కన్యాశుల్కం. 


కతీన్వాళుల్క అ: నూ తేళ్ళ సమాలోచనం.. 


అ 367 


కన్యాశుల్కం సాంఘిక సమస్యానాటకం. జూ ప్రక్రియలో దానికి మించిన నాటకం 
తెలుగులోలేదు. అంతేకాదు. “అది (ప్రపంచంలోని పరమోత్కృష్టృ (గ్రంథాలలో ఒకటి అని 
గుర్తించగలిగినవారు చాల కొద్దినుంది. కాని యావద్భారత దేశంలోనూ శూద్రకుని 
“మృచ్చకటికంి తరువాత “కన్యాశుల్కం వంటి నాటకం ఇంకొకటి వెలువడలేదు. సమకారీన 
జీవిత వాస్తవికతను ఇంత సమ్మగంగా ప్రతిబింబించిన రచన ఏ భారతీయ భాషలోనూ ఇంకొకటి 
లేదు. పాశ్చాత్య నాటక రచయితలలో ఇబ్బన్‌ కు గల (పత్యేకస్తానం (పాచ్యనాటక కవులలో 
గురజాడదే అనక తప్పదు.” - అని Ea, (ప్రశంసల నందుకొన్నది. వరమోత్కృస్టృ (గ్రంథం 
అంతే 'కాసిక్‌'. కాబట్టి కన్యాశుల్కం న రే అనటంలో అనుమానం లేదు. సాంఘిక 
సమస్యానాటక ప్రక్రియలో, తత్సంబంధమైన ప్రయోగాలన్నింటిలో తెలుగులో వెలసిన క్లాసిక్‌ 


కన్యాశుల్కాన్ని డీడీ, 'క్సాసిక్‌ 'గా అభివర్ణిస్తే, శ్రీ శకె.వి.ఆర్‌., నాటకంలో ఇది “ఎపిక్‌” 
(ప్రమాణాలు సాధించిన గొప్ప రచని అని పేర్కొన్నారు. “నభవిష్యతి” అనడం తప్ప. 'నభూతో' 
అనడం, ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పడమే అని దాని ఉత్కృష్టతను సూచించారు. ఆ 
నాటకంలో ఉన్న సమస్యను, దానిని కవి నిర్వహించిన విధానాన్నీ వివరిస్తూ ఇలా అన్నారు - 
“నాటకానికి ఇతివృత్తంగా గురజాడ తీసుకొన్నది, సమాజంలో ముఖ్యంగా ఒకానొక వర్షంలో 
మితిమీరి వుండిన నిర్భంధ వైధవ్యం ఒక్క"ళు, దాని కారణాలూ, ఫలితాలూ, మానవ 
వ్యక్తుల సుఖదుఃఖాలకు ఎలా దోవదీసి, నైజాలను బలంగా తాకి, వంకరలు దిప్పుతూ, చివరకు 
'అమానవి పరిస్తితిని కలిగించగల అనేక ఇతరేతర అంశాలతో అల్లుకుపోయిన సామాజిక 
జీవన ఖండాన్నాకదాన్ని సాకల్యంగా నేగాక లోతులు ముచ్టులా చూచి చిత్రించగలిగిన మరో 
నాటకం... తెలుగులో లేదు.” (కన్యాశుల్కం: తాలి మరి కూర్పుల తులనాత్మక పరిశిలన 
నరాల వీరయ్య (1985) వు. ౫1). 


శశీ, కె.వి.ఆర్‌ల ప్రతిపాదనలను సమన్వయించుకొని సమీక్రిస్తే Ms 'కాసిక్‌' 
గౌరవాన్ని, ఎపిక్‌” వ్రనూణాలనూ సాధించిన సాంఘిక సమస్యా నాటకం - అసె ఫలితాంశం 
ఏర్పడుతుంది. టియస్‌.ఎలియట్‌ పేర్కొన్నట్లు క్లాసిక్‌ ఇతరులకు అనుకరణ సాధ్యంకాని గొప్ప 
ప్రయోగం అయి ఉండాలి. ఆయన “కాస అయిన కావ్యానికి చెప్పిన నాలుగు లక్షణాలూ 
(Maturity of mind, maturity of manners, maturity of language and perfection of 
the common style) నాటక ప్రక్రియకు అనువుగా అన్వయించుకోవలసి వస్తుంది. “కన్యాశుల్కం” 
ఈ లక్షణాల కన్నింటికీ సలక్షణంగా నిరిచే నాటకం. అయితే, ఇందులో *ఎపిక్‌! ప్రమాణాలు 
కూడా గోచరించటం విశేషం. విస్తృతమైన ఇతివృత్తం కలిగి ఉండటం “ఎపిక్‌! లక్షణమైనా, 
అందులో మౌలికమైన సమస్య; వివిధ వ్యవస్రలలోనూ, వ్యక్తులలోనూ ఎటువంటి వరిణామాలనూ, 
ఫరితాలనూ సృష్టిస్తుందో కూలంకషంగా పరిశీలించి, సమగ్రంగా చిత్రించే ప్రవృత్తి తప్పక 
ఉండాలి. పెక్కు సమస్యలుండటం “ఎపిక్‌” ప్రమాణం కాదు; ఒక సమస్య యొక్క బహుముఖ 
ప్రభావాల ప్రతిఫలనం ఎపిక్‌! ప్రమాణం. (ఈ అంశంలో నరాల వీరయ్యగారి అభిప్రాయాన్ని 
సరిదిద్ది కె.వి.ఆర్‌ గారు తమ నిర్ణయాన్ని తెలిపారు.) “ఎపిక్‌” స్వభావానికి మరొకదాన్ని ఇక్కడ 
అనుసంధించుకోవారి. ఏదైనా ఒక ఉజ్జ్వల ఘట్టుం సమాజంలో, చరిత్రలో జరిగినప డు, ఆ 
ఘట్టాన్ని స్వయంగా చూచి సమీక్షించిన ఒక రచయిత - దాని భౌతిక, తాత్త్విక స్వభావాల 
నావిష్కరిస్తూ ఒక సాహితీ కళాఖండాన్ని బృహద్రచనగా, వెలువరిస్తే కా ' అనవచ్చు. 
అటువంటి ప్రమాణాన్ని ఏ (ప్రక్రియశకైనా రచయిత కల్పిష్తై దాన్ని ఎపి (పమాణంగల 
దాన్నిగా పేర్కొనవచ్చు. గురజాడవారి “కన్యాశుల్కం” నాటకానికి ఈ ఎపిక్‌ వ్రమాణాలన్నీ 
సరిపోతాయి. గురజాడ కన్యాశుల్కం నాటకం (మరికూర్పు) వెలువరించే నాటికి సంఘంలో 
కన్యాశుల్కం వెనుకవడుతున్నది; వరశుల్కం విజృంభిస్తున్నది. సర్తేశాయి తిరుమలరావుగార 
న్నట్టు “కన్యాశుల్కం” నాటకము నాటికే వరకట్న పద్దతి బాగుగా పాతుకొనిపోయి యుండెను. 
వైదికుడగు అగ్నిహోత్రావధాని నియోగి యగు సౌజన్యారావువంతులును *యివ డు మీ లౌక్యుల్లో 


కనాంశులు_ ల నూరేళు నమాలోచనం... 
ge లే 


వెయ్యేసి, రెండేసి వేలు వరకట్నాలు పుచ్చుకుంటున్నారు కారండీ” - అని ఆక్రేప్రించును! 
(కన్యాశుల్క నాటక కళ. వు. 9, 10). అందువలన కన్యాశుల్కం) ఆదురాచారం 
సంఘాన్ని వట్టి పీడించిన బలమైన కాలాన్ని పరిశీలించి దాని లోతుపాతులను, లాభనష్టాలను, 
కష్టనిష్యూరాలను, బాధావేదనలను, చిలువలపలువలను, బేరీజువేసి, ఆ సమస్యతో ముం వజిన 
మానవ స్వభావాలను, (ప్రవర్తన (ప్రత్యేకతలను, మూనవ సంబంధాలను, స్వార్థ (ప్రవృత్తులను, 
నాటకంలో గురజాడవారు చిత్రించగలిగారు. కన్యాశుల్కం ఒక సమస్య యొక్క సామాజిక 
వర్షచిత్రం. (ప్రదర్శనకు అనువుకాని విస్తృతిని దోషంగా కొందరు పరిగణిస్తే మరి కొందరు 
దాని నొక విలువగా భావిస్తున్నారు - “రంగ (ప్రదర్శనా ప్రయోగములు వెట్టితలలు వేసిన 
అమెరికాలో కూడా ప్రదర్శనీయత నాటక (ప్రధాన లక్షణముగ పరిగణింపబడలేదు. నాటకములో 
కరణశుద్ది, ఓజస్సు, విశాలత, గంభీరము, పర్యవసానముగ ఆ నాటకము మానవునిలోని 
జ్ఞానక్సుధను కళాపిపాసను ఎంతవరకు సంతృప్తి పరచును అనుదానిపైననే నాటకవు విలువ 
లాధారవడి యున్నవి” ల న నాటక కళ. పు. 29). ఇది నిజానికి ఎంతటి క్లాసిక్‌ 
(పమాణమో అంతటి ఎపి (ప్రమాణం కూడా. 


గురజాడ కన్యాశుల్క_ నాటకం తొలికూర్చును, పెంచి, వునస్పృష్టి చేసి మలికూర్పును 
సిద్దంచేయటంలో వ్రక్రియావరమైన పరమార్ధం ఏమిటంటే - ఒక సాధారణ సాంఘిక 
సమస్యారూవకాన్ని; కాసిక్‌ రూపంతో, ఎపిక్‌ ప్రమాణాలతో అపూర్వంగా ఆవిమృరించటమే. 
తన కాలానికి సంబంధించిన కన్యాశుల్క_ పీడిత సమాజవర్శాలను సజీవంగా చిత్రించి, 
కళాత్మకంగా కలకాలం మన కన్నులముందు నిలువగలిగే ఐతిహాసిక స్మృతి నాటకం గురజాడవారి 
కన్యాశుల్క_0. 

వేదంవారి ప్రతావరుద్రీియం సంవ్రదాయనాటక వ్రక్రియకు సంబంధించిన అపూర్వ మిశ్ర 
ప్రయోగం. అది చారిత్రక నాటకమని పూర్తిగా చెప్పలేము. వీరగాథా స్వభావ నాటకమ 
పూర్తిగా చెప్పలేము. అయితే, ఈ రెండింటికి అంటుతొక్కిన వింత ప్రయోగం. ఆ నాటకంలో 
(ప్రతాపరుద్రుడు చారిత్రక వ్యక్తి యుగంధరుడు కల్పిత వ్యక్తి కాని, ఆంధ్రజాతి అంతశ్చేతనలో 
అపరచాణక్య నీతికి ఆదర్శమైన నమూనాగా - ప్రాణవైతన్యంతో (ప్రతిఫలించే ప్రాగ్రూవం 
యొక్క (Archetype) అభివ్యక్తి. ప్రతాపరుద్రుడు నాటక నాయకుడైనా కార్యసాధకుడు 
కాడు; సచివాయత్తసిద్ది. అతనిమీద సామాజికులకు అభిమానం ఉంటుంది; బందీయ్లై 
బతికి బైటుపడ్డవాడు కాబట్టి సానుభూతి ఉంటుంది. తెలుగువారి (ప్రభుతకు (ప్రతాపరుద్రుడు 
భావవతినిధి; కాని, యుగంధరునిలాగా ప్రాగూవ సదృశుడు కాడు. నాటకంలో కార్యాన్ని 
సాగించేదీ, శాసించేదీ, ఫలాన్ని సాధించేదీ యుగంధరుడే; అతని వెంటే కథ నడుస్తుంది; 
సామాజికుల చిత్తవృత్తులు నడుస్తాయి; సామాజికుల తాదాత్మ్యం యుగంధరుని పాత్రలోనే 
నిలుస్తుంది. ప్రతాపరుద్రుని చుటూ చరిత్ర తిరుగుతుంది; యుగంధరుని చుట్టూ వీరగాథా చక్రం 
తిరుగుతుంది. ఆంధధ్రజాతికి (ప్రతాపరుదుడు విధివంచితుడైన వీరుడు; యుగంధరుడు అద్భుత 
సాహసవీరుడు (legendary hero). అద్భుత సాహసవీర చరిత్రలు జానవద ఇతిహాసాలకు 
(Folk epics) లేదా వీరగాథలకు కథాజీవితాలు. సి.యమ్‌. బౌరా చారిత్రక, వీరగాథా 
(ప్రవృత్తులను సమీక్షిస్తూ చెప్పిన ఈ మాటలు గమనింప తగినవి. “History 15 concerned 
with them (past ages) as political situations and pasts of a general process of 
human change; legend is interested mainly in their dominant personalities and 
their more sensational events. History tries to take a synoptic view... legend 
concentrates on a few highlights of a kind to thrill and exalt audiences who 
like to hear of men and doings above the ordinary run”. (A Study of English 
Literature పు. 126) ఈ లక్షణాలతో వివేచిస్తే |ప్రతాపరుదీయంలో చారితక స్వభావం 
ఛాయవంటిది; అద్భుత సాహస వీరచరిత్ర స్వభావం స్వరూపం వంటిది. ఈ ద్వంద్వ వ్రవృత్తి 
ఈ నాటక (ప్రయోగానికి ప్రాణం. 


కన్వాళశుల్క 0: నూ లేళ్ళ నమాలోచనం.. న పష = 869 


శాస్త్రిగారు (వతావరుద్రియాన్ని మహానాటకంగా రచించారు. వది అంకాల ఆ నాటకం 
సహజంగా క్లాసిక్‌ రూపాన్ని తార్చింది. తెలుగులో ఇటువంటి రూవకం మరొకటి 
లేదనిపించుకొన్నది. క్టాసిక్‌ లక్షణాలన్నింటినీ తనలో సంవదించుకొన్నది. ఈ నాటకానికి జొనవద 
ఇతిహాసం (Fok అ]1ల ప్రమాణాలు కూడా సవాజంగా తట రాలా తలం సంబంధించిన 
సమస్యలు ఉన్నా నాటక నిర్మాణ శిల్బం దాన్ని క్లాసిక్‌ గా రసికులకు రూవుకట్టిస్తుంది. 
(పతాపరుడ్రీయానికి క్టాసిక్‌ ప్రమాణాలను కల్పించే ప్రధాన పాత్ర యుగంధరుడు; జనార్హన 
మంత్రి, చెకుముకిశా స్త్రి, సేనావతి బేతాళరావు, పేరిగాడు, ఎల్లి - ఈ పాత్రలన్నీ యుగంధర కీర్తి 
పతాకాలు. కథ, పొ।త్రలు, కల్పనలు - అన్నీ - యుగంధరుని గురించి తెలుగువారి స్తుష్తచేతనలో 
ఉన్న ప్రాగ్రూపాన్ని (ప్రత్యకీక్రరింవచేసి, శక్తిమంతంగా వ్రదర్శింవచేసి, అనుభవింపచేయటాని శే 
వినియోగింపబడ్డాయి. పరోక్షంగా యూంగ్‌ సామూహిక చేతన సిద్దాంతం జానవద ఇతిహాస 
స్వభావం కల కథ ద్వారా యుగంధర మూర్తిలో ప్రతిఫలించింది. సమకాలీన భారత 
స్వాతంత్రోద్యమ భానోద్దీపనంగా కూడా ప్రకాశించింది. “ఢిల్లీ సుల్తాన్‌ పట్టుకపోతాన్‌” - అని 
యుగంధర పాత్ర గర్జిస్తే పరిపాలకులకు, దాస్యశృంఖలలు జాతికి తగిలించిన నయవంచకులకు 
త్యరలో తగిన శాస్తి చేస్తాం, అనే (ప్రేరణ తెలుగువారికి కలిగేది... రక్తపాతం లేని విజయాన్ని 
నీతితో సాధించిన యుగంధరుడు జాతికోరుకొనే శాంతి విజయానికి వ్రతీక. 

వతావరుద్రీయాన్ని గురించి గురజాడ అప్పారావుగారు వ్యాఖ్యానిస్తూ అందులోని ప్రధానవృత్తం 
“మన దేశచరిత్రలో గుండెలు కదిలించే వృత్తాంతం” అని అనటంలో ఎంతో వాస్తవం ఉన్నది. 
శాస్త్రిగారు “సాహిత్యాత్మక దేశభక్తి వూరిత కాల్పనిక వాతావరణాన్ని సృష్టించుకొని దానిని 
నేర్పుతో జయప్రదం చేశారని భావించటంలో నాటక నిర్మాణ నైపుణ్యాన్ని గుర్తించడ మైనది, 
ఇకపోతే - “నాటకంలోని చారిత్రక చిత్రీకరణ కేవలం అభూతకల్పన” అనే విమర్శ ఆ 
నాటక సహజ ప్రక్రియా స్వభావాన్ని పరిగణించకుండా చేసింది. 

అలాగే కట్టమంచినారు గురజాడ నాటకం మీద చేసిన విమర్శలో చూపిన దోషాలు కూడా 
సాంఘిక సమస్యా నాటక స్వభావాన్ని సమగ్రంగా గ్రహించకుండా చెప్పినవే. ఒక (వ్రక్రియ 
యొక్క క్లాసిక్‌” రూపాన్ని భావించగలగటమే రచయితలలో అరుదు. అందులోనూ “ఎపిక్‌” 
ప్రమాణాలను సాధిస్తూ రచనను రూపొందించగలగడం అరుదైన విశేషం. నాటక యుగంలో 
ఇద్దరు కవులు ఇటువంటి ఉదాత్త (ప్రయోగాలు చేయటం, ఆ (ప్రక్రియ అధిరోహించిన ఉన్నత 
శిఖరాలను తెరియజేస్తుంది. 

సమస్యకు సమ్థగ్రత్వం సాధించటం క్లాసిక్‌ రూపంలో ముఖ్య గుణం. బాల్యవితంతు 
సమస్య కన్యాశుల్కంతో ఎలా ముడివడి ఉన్నదో నిరూపించే యత్నంలోనే, వితంతువులు వేశ్యా 
సమస్యలవైవు ఎలా లాగబడుతున్నారో, వేశ్యా సమస్య అన్ని వర్షాలపైనా వృత్తులపైనా ఎలా 
(ప్రభావం వేస్తున్నదో, సంఘ సంస్కరణోద్యమంలో ఈ సమస్య పరిష్కారానికి ఎలా దూరంగానే 
ఉండిపోతున్నదో వివరంగా, లోతుగా చెప్పదలచుకొన్న గురజాడకు పాత్రలు పెరిగాయి; రంగం 
పెరిగింది. అయినా మధురవాణి లాంటి పెద్ద పాత్రలెంత స్పష్టంగా జీవిస్తున్నట్టు తెలుస్తుందో, 
యోగిని వంటి చిన్న పాత్రలు కూడా అంతే స్పష్టంగా కదులుతున్నట్టు మనకు తెలుస్తుంది. 
అలాగే శ్వాస్త్రిగారి వ్రతావరుద్రీయంలో కూడా యుగంధరుడెంత ఉదాత్తంగా, స్పష్టంగా మనకు 
గోచరిస్తాడో - ఎల్లి కూడా అంత మధురంగా, మానవ రేఖలతో గోచరిస్తుంది. ఇదరూ 
మహా శిల్పులే - రెండూ మహానాటకాలే. అయితే - 

“Though art is my master, 1 have a duty to society” అని గురజొడ 
అంటాడు. అందుకే సాంఘిక సమస్యా రూపకం చేపట్టాడు. సాంఘిక సమస్యా రూపకం 
ఉపదేశం చెయ్యటానికే ఉవరంజనం అందిస్తుంది; మిగిలిన రూవకాలు ఉపరంజనం చేస్తూ 
ఉవదేశిస్తామంటాయి. సంఘానికి రెండూ అవసరమే. 


(“నవయుగ రత్నాలు” (గంథం) 


కన్యాశుల్భు ౦: నూ లేళ్ళ నమాలోచనం... 


పరిచ్చేదం 


కన్యాశుల్కం: ప్రదర్శన 


“బఆంగసలంమీద కన్యాశుల్య_ం”' 
cp 
విజయరావురాజుకు గురజాడ లేఖ 


26 సెప్టెంబరు, 1903 
(ప్రియమైన మహారాజాసాహెబ్‌,** 


దయతో మీరు పంపిన ఆహ్వానం అందింది. అందుకు నా ధన్యవాదాలు. మీ కోరికలు 
నాకు ఆజ్జ్ఞలే, కాని జరూరు వనులవల్ల యిక్కడ వుండిపోవలసివస్తోంది. 


**ోజగన్నాధవిలాసినీ డ్రమెటిక్‌ కంపెనీ వంటి ఎన్నికైన ఎమెచ్యూరు నటసమాజంవారు 
నొనాటకాన్ని అభినయిస్తున్నారం ఓ అమితానందభరితుజ్ణ్ఞయాను. ఇలాంటి ప్రోత్సాహకర పరిస్టితి 
కారణంగా నా నాటకాన్ని రెండోసారి ముద్రించాలని నిశ్చయించుకున్నాను. ఎన్నడో పన్నెండేళ్ళ 
[క్రితం (పతులన్నీ చెల్లిపోయిన నా నాటకాన్ని యీనాటికీ నామితులు జ్ఞాపకం పెట్టుకున్నారం టు 
"అందులో కొంత మేలిమి తప్పక వుందన్నమాట. నానాటకం ప్రచురితమౌతున్నపుడు దానిపట్లు 
మిత్రులు చూపిన ఆదరణ, ఉత్సాహాన్ని కలగచేసింది. విశేషించి పత్రికలు దానికి యిచ్చిన 
స్వాగతం అపూర్వం. 

నా నాటకానికంతటి విజయం చేకూరినప్పటికీ మళ్ళీ దానిని ముద్రించాలనికాని లేదా 
కొత్తవి రచించి అచ్చు వేయించాలనికాని అప్పట్లో నేను అనుకోలేదు. అందుకు కారణాలు 
రెండు. తెలుగున [గ్రంథ ప్రచురణమనేది పీకులాట పంచాంగం. కృత్యాద్యవస్ట. యూరవులోనో 
లేదా కనీసం బెంగాలులోనో వున్నట్టు తెలుగుదేశంలో వ్లుస్తకవ్యాపార మనేదిలేదు. (గ్రంధకర్త 
తన పుస్తకాన్ని తానే అచ్చాత్తించుకోవారి. ముద్రావకుడు ప్రకటనక్తర్త (ప్రచురణకర్త అన్నీ 
అతనే! అచ్చాత్తించిన వుస్తకాన్ని అభినందనలతో బహూకరెంచనుని పరిచయస్టులైన మర్యాదస్టులు 
(గంథకర్తను అర్హిస్తారు; దీనితో (గ్రంధకర్త లాభం గూబల్లోకి వస్తుంది. అతని వని కుదేలు! 

దేనికైనా మదరాసు ప్రచురణకర్తలు అచ్చువేసే అనకాశనుంటూ వుంటే దిక్కుమాలిన 
మదరాసు తెలుగులో రాసిన స్కూలు పుస్తకాలకు మూత్రమే ఆ అదృష్టం పడుతుంది. ప్రాచీన 
కావ్యాల విషయంలో (గ్రంధ విశకేతల మధ్య వస్తుమారకపు వ్యాపార విధానం కొనసాగుతూ 

శ ఇది సంపొదకులు పెట్టిన గీర్పిక. 

** విజయరామగజపతి మహారాజావారికి, మహాకవి వ్రాసిన లేఖ. 

*** ఆనందగజపతి నెలకొల్పిన నాటక సమాజం: దీనిలో బుచ్చిశా స్త్రి, చొప్పల్లి నరసింహం, కర్రాపాపయ్యశా స్త్రి, 
పప్కవెంకటశా స్త్రి, ఆదిభట్ల జగ్గావధానులు (ప్రభృతులు సభ్యులు. ఈ సమాజమునకు నాయకుడు 
బుచ్చిశాస్త్రిగారు, ఈయన నాటకములలో నాయక పాత్రధారి. (శ్రీ నరసింహంగారు (క్రీ), చొప్పల్లి 
సూర్యనారాయణ భాగవతార్‌ గారి జనకులు. వీరు సంస్కృత నాటకములలో నాయిక పాత్రధారి. 
హరికథా పీతాముహులు శ ఆదిభట్ల నారాయణడాసుగారి సోదరులు శ జగ్గావధానులుగారు. వీరు 
రాక్షస్రవేషములను ధరించెడివారు. విదూషక పాత్రధారి శ్రీ, పాపయ్య శాస్త్రిగారు మిగిలిన భూమికలను 
త అప్పయ్యశా స్త్రి, వెంకటుశ్నాస్త్రిగారలు నటించెడివారు;. వీరిద్దరిదీ మధురమైన గాత్రం. ఈ 
సమాజంవారు వేణీసంహారము, అభిజ్ఞాన శాకుంతలము, విక్రమోర్వ శీయము, ఉత్తరరామచరితము 
ఇత్యాది నాటకములను ప్రదర్శించేవారు. 


కతన్యాశుల్య_ ౦: నూ లేళ్ళు సమౌూలో చనం... 73) 


వుంది. మొత్తం చెన్నపట్నం పేరు చెప్పి వొక్క మంచి ఆంధ్ర గ్రంథ వఐవక్రయశాల వుంటే 

వొట్లు! ఇపుడున్న చోటునుంచి ముప్పెమైళ్ళ ఉత్తరాన మదరాసు వెలసివుండెనా తెలుగుభాష 
ఇం ర క 

బతుకు యింతకంబు బాగుండేది. ముప్పెమైళ్ళ దక్రీణాన వెలసివుండెనా తమిళ భాష బతుకు 

అంతకంళు బాగుండేది. ప్రస్తుతం వున్న మదరాసు తెలుగుభాషకు సవతితల్లి, 


అప్పట్లో నా నాటకాన్ని పునర్ముద్రించకపోవడానికి కొత్తవి రాసి ప్రచురించక పోవడానికి మీద 
చెప్పిన పరిస్టితి వొక కారణం. రచయితల కోవలోకి చేరాలని ఆనాడు నేను కాంక్షించకపోవడం 
రెండవకారణం. పాండిత్యాన్ని పెంపొందించుకుంటూ యితరుల కావ్యాలను చదివి ఆనందిస్తూ 
సంతృప్తి పడేవాడిని. వొక (ప్రయోజనాన్ని కాంక్షించి. వొక మార్గాన్ని నిర్రేశించడంకోసం 
నేను కన్యాశుల్కాన్ని వెలువరించాను. రచయితలు ముఖ్యంగా నాటకక్తర్తలు తప్ప)దారులుబట్ట 
పట్టాలు తప్పి సాహిత్యకృషి సల్పుతున్నారని నేను గమనించాను. తెలుగున కావ్యభాష 
యెలొగున వుండవలెనో దానిని యే విధంగా సంస్కరించవలసి వుంటుందో యీ విషయమైనా 
అభిప్రాయాలు ఏమిటో మీకు తెలుసును. దీనిని గురించి నా నాటక ఉపోద్దాతంలో క్షుష్తంగా 
ముచ్చటించాను. నిత్యజీవిత కార్యకలాపాలలో [గ్రాంధిక భాషను వ్యవహరిస్తే ఎంత కృత్రిమంగా 
వుంటుందో దానిని రంగభూమి యందు ప్రయోగించినా అంత కృత్రిమంగానూ వుంటుంది. 


పుమ్మలమైన అనంతమైన సంఘటనలతో నిండివున్న - ఎంతో గాంభీర్యమూ వైవిధ్యమూ 
గల నేటి జీవితాన్ని వీక్రించక (ప్రపంచ ప్రసిద్దికెక్కిన (ప్రాచీన కాల్చనిక కథలనుంచి రచయితలు 
యితివృత్తాలను ఎందుకు స్వీకరిస్తారో అర్ధంకాక నాకు ఆశ్చర్యం వేసింది. ఈ కారణాలవల్ల చేను 
వాస్తవిక జీవితం నుంచి సమకాలిక యితివృత్తాన్ని స్వీకరించి దానిని తెలుగున వాడుకభాషలో 


నాటకంగా రూపొందించాను. 


నేనాడించిన దానికంజు అధికంగా నా నాటకానికి విజయం సిడించింది. అంతటితో 
శ్ర ననుకున్న [ప్రయోజనం నెరసేరిఅది. నెను పండితులే; అయుత అందువల్లనే నేను 
కవిని అయానని దాని భావం కాదు. ఏ కురవాడైనా పాండిత్యాన్ని అషేక్రించవచ్చును. 
(ప్రతిభావంతుడు మాత్రమే కవి కాగలడు. కాని తెలుగున యౌ తారతమ్యం కానరాదు. 
ఇక్కడ  పండితుడైనంత మాత్రంచేత ఎవడైనా కవే. భాషను రూపుమాపి వీరు తాము 
రాసిన పుస్తకాలను నోరూవాయీలేని స్కూలు పిల్లల నెత్తిని రుద్దుతున్నారు. మనకు 
జప కోతగ్గ విమర్శ మృగ్యం. చదువరుల సంఖ్య స్వల్పం. నాకు యిలాంటి పండితుల వరాన్ని 
అనుసరించడానికి మనస్కరించలేదు. కళాశాలలోని పండితులు కాక సమర్దులైన రచయితలు 
నొ మార్గాన్ని అనుసరిస్తారని నేను ఆశించాను. కాని నా ఆశ నెరవేరిందికాదు. సమకాలిక 
జీవిత సంఘటనలను యితివృత్తాలుగా పరిగ్రహించి (ప్రతిభావంతులైన మీవంటి రచయితలు 
వాడుక భాషలో మాత్రమే వచన నాటకాలను రాయాలని నా అభిలాష. 


వచన నాటకాలను అభినయించడం బహాకష్టం. దోష భూయిష్టమైన అభినయాన్ని 
సాహిత్యాన్ని మన దృష్టిలో పడనీయకుండా గానమూ ఛందస్ఫూ మరుగుపుచ్చుతాయి; దృష్టిని 
చెదరగొడతాయి. మనకు సంగీత నాటకాలు కొల్లలు. రంగభూమి మీద వీటి విజయం 
సాధారణంగా ,పేక్షక్రుల తెలియనితనం మీద ఆధారపడి వుంటోంది. సైడుకరైను చెంత 
అప్రుతులతో హార్మోనియం మోగుతున్నంత సేపూ ఆనందిస్తూ కూర్చునే (పేక్రక్రులున్నంతకాలం 
యీ నాటకాలు రక్తికడుతూనే వుంటాయి. వీటికేమీ ఢోకా వుండదు. 

సంగీత పరిజ్ఞానమున్న నటులు అరుదు. కర్షకఠోరంగా పాడుతూ మన నటులు (పేక్ష్రకులను 
ఉక్కిరి బిక్కిరి చేస్తారు. ఓర్చుపట్టి తగు శిక్షణ పొందితే అభిరుచిగల ఎవరైనా నటించి 
పరవాలేదనిపించుకోవచ్చును. కాని అధ్యయనమూ అభ్యాసమూ అవసరంలేదనే దురభిప్రాయం 
మన నటులలో (ప్రబలంగా వుంది. నటుల దృష్టిలో అభినయం వాక కూసువిద్య. 
విజయనగరంలో వద్దెనిమిదివందల డెబ్భో ఎనభైల మధ్య కొందరు బ్యాంకులను స్థాపించారు. 


త్తమ లాలా కులం: నూ లేళ్ళ నమాలోచనం... 


బ్యాంకుల నిర్వహణకు ఆ తరిఫీదు అనవసరమని వారి అభిప్రాయం. అందుకని వారు 
సలకొర్సిన బ్యాంకులన్న దివాలా తీశాయి. మంచి గుణపారఠరమే మరి. అయితే నాటక 
(పదర్శనం విఫలమైతే బొడ్డునున్న ముల్లె పోతుందని భయవడేందుకు అది బ్యాంకువంటిది 
కాదుకదా! కనక ఆ భయం మన నటులకు లేదు. 

ఎమెచ్యూర్‌ నటులకు తీరిక వుండదు. నృత్తిగా నటించే నటులకు తీరిక వున్నా వచన 
నాటకమంయే నిర్లక్ష్యం. పాత్రను కుణ్ణంగా అర్హం చేసుకుని నటించడమనేది మొదట్‌ లేదు. 
నోటికి రావలసిన ఆ నాలుగు ముకు_లూ కంఠస్టం చేస్తారా అంటే అదీ కనబడదు. మొత్తంమీద 
అటు వాళ్ళు యిటు వీళ్ళు వచననాటకాలను అలక్ష్యం చేస్తున్నారు. ఇది నా అనుభవం. 

చాలా కొలమై మీ పోషణలో వుంటూ చక్కని కృషి కావిస్తూ గౌరవ ప్రతిష్ట లార్రించుకున్న 
జగన్నాధ విలాసినీ నాటక సమాజం, ఉన్నత ఆదర్శాలను ఉపలక్తించి వాటిని సాధిస్తుందని నా 
దృఢవిశ్వాసం. అనుకోకుండా ఉత్తరం ఊరికే పెరిగిపోయింది. ఆయా విషయాలపై నాకున్న 
ఉత్సాహమే అందుకు కారణం. మన్నించండి. జగన్నాధ విలాసినీ డ్రమెటిక్‌ కంపెనీవారి 
(వ్రదర్శనలను చూసే అవకాశం యింకొకనాడు లభిస్తుందని ఆశిస్తున్నాను. 1906 వేసవిలో 
నేనింకొక వచన నాటకాన్ని ఊటీలో వుండగా రచించాను. కాని వ్రాతప్రతి ఎంత ిదికినా 
కనిపించడంలేదు. 


ఎల్క్‌హిల్‌ వొసు, 
ఉదకమండలం, (శీ అవనరాల నూర్యారావు అనువాదం) 
7-5-1909 


కన్యాళుల్స_౦: నూరేళ్ళ సమాలోచన... =దడా ద దానా జజ 875 


నాంది - (పన్తావన 


శ) ముడుంబై వరావానరనింవాస్తామి 


(నాందీ) 


(శేయోదేయా త్పరమ వురుషః పొవనః పొవవోరీ 
దూరీ భూతా(గవాలవతయా డిర్భ యం చింతనీయః 
నద్వాజనద్వా య ఇదమఖిలం నృష్టవా నిచఛ్చయా దౌ 
నిన్స)ంగా యే నిఖిల మవధూయాంతరాస్తాదయంతే. 


(నాంద్యంతే సూత్రధారణ) 


క”లే౬.సౌ చామరాణాం భువి భువి వివతై ర్హిన్పృణాతీవకాైై 
రారణ్యక్షతపానా (మతితరళ్ళ) భనాశ్చాతవ(ాణ్‌ శుభాః 

(పాగుదేకేణ గత్వా న్ధుట మతిబలినా నంగమే మధ్య మానాః 
పొరావా రేణ కార్భుం నరిత ఉవగతా మందమందం వవాంతే॥ 


(సభాముద్దిశ్వ) 


చితైః ప్రాసాదళ్ళంగై ర్మకుటగణమివ స్వీయ శీర్ణేషుధత్తే 
జాలద్యారాదెబద్దె స్తరళరుచిభునై ర్హర్హణైః వశ్వతీవ/ 
శ్రీష్టాన్తూర్నిర్రయే నే త్యలమివ మరుతా వీజ్యతే యా ధ్వజా 
రంభోధేర్నాతిదూరే విజయనగరనా మ్న్యన్తి సౌ రాజధానీ/ 


కించ తస్యాం చ రాజధాన్యా మాంగ్లేయవైద్యక విరచిత విమల వివిధాషధ సుసమృద్దా 
వైద్యశాలాః, ఆంగ్లేయ భాషా మహాపాఠశాలాః, సర్వకళాశిల్పశాలాః, బాలికాపాఠశాలాః, 
సంగీత నాట్యాది స్టానాని, దీనజనరక్షార్హం వరికల్పితా అన్నశాలాః, తదా తదా విజ్టేయ 

= షె 

విశేషాంశోవన్యాసోచిత సభాస్థానాని, (ద్రష్టవ్య ప్రదేశాశ్చ, బహూని చ రమ్యాణి రాజోద్యానాని, 
బవహూన్యతివిమలాని రాజభవనాని, అశ్వరథ గజపదాతం, నానావిధవాహినీ సఖేయ మడిథిల 
చతుష్మూట,  మశ్మదుర్ల్షం, విచిత్రాణి చ యంత్రాణి సంతి. తానుధితివ్మన్న సా వానంద 
గజపతిర్నామ మహారాజోఒయ మపూర్వః పరిదృశ్యతే. తథాహి- 


876 కోన్యాశుల్భ_ ౦: నూరేళ్ళ నమాలోచ్లనం... 


(నాంది) 


నిస్పంగులైన యోగులు దేనికీ అవకాశమివ్వకుండా తమ మనస్సులలో ఎవనిని నిలుపుకొని 
ఆనందిస్తారో, ఏ దేవుడు ఆదిలో సదసదాత్మకమైన యీ (ప్రపంచాన్ని సృజించాడో, లవలేశమూ 
ఆ(గ్రహమనేది లేనందువల్ల ఎవనిని నిర్భయంగా చింతించడానికి అందరికీ సాధ్యమగునో, 
పవిత్రుడై, పాపాలను హరించే ఆ పరమపురుషుడు మీకు శుభాలను ఇచ్చునుగాక! 


(నాంది జరిగిన తరువాత సూత్రధారుడు వచ్చి) 


ఈ శరత్కాలం, విరివిగా పూసిన రెల్లు పువ్వులవల్ల (ప్రతీచోటా వింజామరల అంగళ్లను 
పెట్టినట్టున్నది; అరణ్యవాసులైన క్ష్మతవులకు, విరళంగా వుండే తెల్లని మేఘాలతో శ్వేతచ్చత్రాలు 
వడుతున్నట్టున్నది. మొదట ఉ(దేకంతో (ప్రవహించిన నదులు గొవృ బలవంతుడైన సముద్రునిచే 
మధథించబడి మెల్ల మెల్లగా కృశత్వాన్ని పొందుతూ ఉన్నవి. 


(సభవైవు చూచి) 


చిత్రంగా ఉన్న సౌధశిఖరాలనే కిరీటాలను తన తలలపైని ఏ రాజధాని ధరిస్తూ ఉన్నట్టున్నదో, 

గవాక్షాలకా ద్వారాలకూ అమర్చబడిన (పకాశమానములైన అదాలనే నేత్రాలతో చూస్తున్నట్టు 

రుయా యా (జా యా 

ఏది వుంటుందో, స్వర్గనగరితో పోటీపడి దాన్ని జయించి మిక్కిలి అలసిపోవడంవల్ల ఏది 

వాయువువల్ల వతాకాగ్రముల చేత వీచబడుతూ ఉన్నదో, ఆ విజయనగర మనే రాజధాని 
సముద్రానికి కొద్ది దూరంలోనే ఉన్నది. 


ఆ రాజధానిలో సమర్థులైన ఆంగ్రేయవైద్యులు తయారుచేసిన జాషధాలు సమృద్దిగా ఉన్న 
వైద్యశాలలూ, ఆంగ్లభాష బోధించే విద్యాలయాలూ, సమస్తకళలనూ నేర్పే శిల్పశాలలూ, 
బాలికాపాఠశాలలూ, సంగీతనాట్యాలకు |వ్రదర్శనశాలలూ, పేదలకోసం ఏర్పరచిన సత్రాలూ, 
అవ్వ్రడప్పుడు జరిగే సభలకూ సమావేశాలకూ తగిన మందిరాలూ, చూడదగిన రమ్యప్రదేశాలూ, 
చాలా అందమైన పూలతోటలూ, ఎన్నో తెల్లని రాజభవనాలూ, వివిధాయుధాలతోకూడిన 
చతురంగబలం గల చవికెలూ, రాతికోట, విచిత్రాలైన యంత్రాలూ ఉన్నవి. ఆ రాజధానిని 
పాఠించే ఆనందగజపతి మహారాజు అపూర్వంగా భాసిస్తున్నాడు. 


కతన్వాళుల్క ల: నూరేళ్ళ నమాలోచనం.. 


సామాన్యేన రాజభిరాశాస్యమానే తు కేవల ధనే అనేన గ్రంథ ధన మవార మాశాస్యతే. 
ఏన మన్తె రారే కేవలే శ్రద్దయా పరిశీల్యమానే విద్యా రాష్ట్ర మనవరత మవలోక్యతే. 
తథేతరై ర్చాహ్యశత్రుషు నిరస్యమాజేషు అనేనాంతశ్శత్రవో నిరస్యంతే. 


అస్య నికకే (శ్రుతిస్మృతీతిహాస వురాణాగమ వేదినో ధర్మోపదేష్టారః, షడ్డర్శననివుణాః 
విదూషకాః కావ్యాలంకార పపంచచారిణః, సాహిత్యవరాః, కవయో, మహాకవయో, గాయకా, 
దైవజ్ఞాః, వివిధ సంస్కృత నాటక ప్రయోక్తారో నాటకినశ్చ సంతి. కిం చ ఆం గ్రేయపాఠశాలాధికృతా 
ఇతే చ ఆంగ్లేయ విద్యాశారినః ప్రొప్తోత్తను వరీక్షాపశస్తిపత్రాః పరం నిపుణాః విప్రప్రచురా 
విద్వాంస ఏనం సేవంతే, తేప్వేకోఒయ మాంగ్లేయభాషాకవి ర్లురజాడ వేంకటప్పారాయ 
నామా షేక్‌స్పియర్‌ మోరియర్‌ బెంజాన్స్‌న ఇత్యాది మహాకవి ([గ్రంథనిరంతర పఠనాదరీ 
ఆం గ్రేయనాటక [కమ మాం|ధే౭_వ్యవతారయితుం కుతుకీ, ఆం(ధ్రేఒపి గంథభాషాయా అగ్రాంథిక 
(దష్ట్రజనాబోధ్య స్వభావ వ్రయోగతయా తాముషేక్ష్య స్వభావప్రయోగయోగ్యా మానుభావికీం 
కేవల వ్యనహారరూపఫాం ఆంధ్రభాషా మాదాయ, అం గ్రేయామేవ నాటక పద్దతి మవలంబ్య 
కన్యాశుల్కం నామ నాటక మకార్షీత్‌. తద్వయం (ప్రయోక్తుమారభామహే. అనుమతి 
మనుగృ్చష్పాంతునుహాంతో భవంతః. 


సంగ్రహళ్లోకాలుకా 


అన్వెళ్చ పార్తివెర్ళత కాంక్ష భ్రమాటణే పరతధనే, 
అనన కాంక్ష్యతే రాజ్ఞా నానాగంథధనం మవాత్‌. 


పాల్యతేఒ నెర వై రాస్ట్రం విద్యార్శాన్హ్ర, మనేన తు, 
అంతళ్ళ(తునివాంతాయం బవాళ్ళ(తువారాః పర. 


వండితై'స్ఫేవ్యతే నిత్యం నానాశాొ స్త్ర, విచక్షణైః, 
ఉపాన్యతే తథాం గ్లేయ విద్యావద్భి రయం విభుః. 


ఆం(దేఒవీ నంఘటయితు మాం గ్రేయం నాటుకక్రమమ్‌, 
అగ్రాంధికీ మాం(ధభాషా మాదాయ నుఖబుద్దయే. 


కన్యాశుల్బు_ (వవానన మకార్థీ (దూవకం మవాల్‌, 
వ్యానవంశ జగన్నాథ నవోయోవచితావయమ్‌. 


878 కన్వాశుల్క ౦: నూరేళ్ళ నమాలోచనం... 


సాధారణంగా రాజులు ధనాన్నే ఆశిస్తారు. ఈ |పభువుమాత్రం అపారమైన (గ్రంథధనాన్నే 
అ పేక్షిస్తాడు. తక్కిన రాజులు (శద్రతో తమ రాష్ట్రాన్ని కాపాడుకుంటూ వుండగా ఈయన 
ఎల్లపుడూ విద్యారా,ష్ట్రాన్నే గమనిస్తూ వుంటాడు. ఇతరరాజులు బయట నున్న శత్రువులను 
జయించగా, ఈయన అంతశ్శత్రువు (లైన కామక్రోధాదులను జయిస్తాడు. 


ఈ మహారాజావారి సన్నిధిలో శ్రుతి పురాణాగమూలను తెలిసినవారూ, ధర్మోపదేశకులూ, 
షడ్డర్శనములందూ ఆరితేరినవారూ అయిన వండితులూ, విదూషకులూ, కావ్యాలంకార 
నిపుణులైన సాహిత్యవేత్తలూ, కవులూ, మహాకవులూ, గాయకులూ, జ్యోతిష్కులూ, వివిధాలైన 
సంస్క ఎతనాటుకాలను (ప్రదర్శించే నటులూ ఉన్నారు. ఆం గ్లేయపాఠశాలలో వని సి 
ఆంగ్లవిద్యాప్రవీణులూ, ఆ భాషలో పెద్దపరీక్రల్లో ఉత్తీర్చులై పట్టాలను పొందినవారూ నిపుణులూ 
అయిన విప్రులు మొదలుగా విద్వాంసులు ఆనందగజవతి మహారాజుగార్ని సేవిస్తూ ఉన్నారు. 
అట్టి ఆంగ్రవిద్యావేత్తల్గో ఒకడూ, ఆంగ్లంలో కప్‌ షేక్‌ స్పియర్‌, మోరియర్‌, బెంజాన్ఫన్‌ 
మొదలైన మహాకవుల (గ్రంథాలను నిరంతరం వఠించే ఆదరం కలవాడూ అయిన గురజాడ 
వెంకటప్పారావు, ఇంగ్రీషునాటకాల  వద్దతిని తెలుగులో ప్రవేశ పెట్టడానికి కుతూహలవడి, 
గాంధికభాష. (పేక్షకులైన సామాన్యజనానికి సులభంగా బోధపడని కారణాన దాన్ని విడిచి, 
స్వభావ ప్రకటనకు అనుకూలమైన వ్యావహారిక భాషనే (గ్రహించి. ఇంగ్రీషునాటకాల పద్దతినే 
అవలంబించి కన్యాశుల్కమనే నాటకాన్ని రచించాడు. దాన్ని నే పవ ఎడు |పదర్శిస్తున్నాం. 
పూజ్యులైన సభ్యులు అనుమతింతురుగాక! 


ఇతరులైన రాజులందరూ ధనాన్నే కోరుతూ వుండగా ఆనందగజపతి (ప్రభువు వివిధ గంభధనాన్నే 
ఆకాంకిసాడు. 


ఇతర రాజులు తమ రాష్ట్రాన్ని పాలిస్తే, యాయన విద్యారా, ష్టాన్ని పాలిస్తున్నాడు. వారు 
బహిశ్ళతువులను జయిమై ఆనందగజవతిప్రభువు అంతశ్శత్రువులను జయించాడు. 


ఆనందగజవతి ప్రభువు నిత్యమూ నానాశాస్త్రవేత్తలైన వండితులచేతనూ, ఆంగ్రవిద్వాంసు 
లచేతనూ సేవించబడుతూ ఉన్నాడు, 


(ఆంధ్రాంగ్లవేత్త అయిన అప్పారావు) ఆంగ్లనాటక పద్దతిని తెలుగులో ప్రవేశపెట్టి 
సులభ(గ్రాహ్యంగా ఉండుటకై. వ్యావహారికాంధ్రాన్ని [గ్రహించి గొప్ప రూవకమైన కన్యాశుల్కమనే 
(పహసనాన్ని రచించాడు. ఈయనకు వ్యాసవంశంలోని జగన్నాథం సహాయం చేశాడు. 


(బం.గో. రె. “మొదటి కన్యాశుల్మ_ ౦” నుంచి ఈ అనువాదాన్ని 
నరిచూచిన వారు (శ్రీ బులును వెంకట రమణయ్య) 


kx 3 


కొన్యాశళుల్య_ ౦: నూరేళ్ళ నమాలో చనల... 2tాడాబాడా డా డా నాడా మాజా 879 ౧ 


కన్యాశుల్క ము (ప్రదర్శన; సవుకాలీన 


ఏ(తకా విముర్శలు 


“తెలుగుహార్పు” 'సమ్‌క్ష్మ 

మన స్టానిక నాటక సమాజం వారిచే గతశనివారం రాత్రి కన్యాశుల్బ_మనే స్వతంత్రనాటకం 
హృదయంగమముగా _ ప్రదర్శింవబడింది. ప్రదర్శనశాల (ప్రేక్షకులతో కిటకిటలాడుతూ వుండెను. 
డబ్బు కాశవడి తల్లితండ్రులు తమ కుమార్తెలను ముసలివాళ్ళకైనాసరే యిచ్చి వివాహం 
చేసి తమకు కాబోయే అల్లుళ్ళనద్దనుంచి ధనాన్ని పొందే కన్యాశుల్కమనునే దురాచారం ఎట్టి 
దుష్పలితాలకు దారితీయగలదో చూపడమే ఈ నాటక లక్ష్యం. ఇలాంటి దురాచారాన్ని 
మాన్పించి సంస్కరించవలెనని మన మహారాజావారు ఎంతకాలం నుంచో హృదయపూర్వకంగా 
వాంఛిస్తున్నారని సంస్కరణోద్యమానికి |ప్రథానవ్యక్తులుగా వున్నారని మనకందరికీ తెలిసిన 
విషయమే. 

నాటకం ఆద్యంతమూ మనోరంజకం. హృదయోల్లాస కరమైన సంభాషణలు ఛలోక్తులు 
లెక్కకు మించినన్ని. నాటకంలో ఛలోక్తులు చనుత్కారాలు మాటిమాటికీ మెరువులవలె 
మెరుస్తూ ఆదినుంచి అంతం వరకూ ఉత్తనుహాస్యాన్ని కలిగిస్తూ (పేక్ష్రకులను విస్మయచకితులనూ 
తన్మయులనూ కావించాయి. 

కన్యాశుల్కం రచనతో ఆంధ్రనాటకసాహిత్యంలో వొక సరికొత్త పద్దతి, వొక నూత్నవంథా 
ప్రారంభమయింది. దేవుళ్ళనూ దయ్యాలనూ దేవతలను రాక్షసులను కథాపాత్రలుగ స్వీకరించి 
రచించబడిన పాతనాటకాలనలె కాక తద్భిన్నమైన వర్తమాన కాల యితినృత్తంతో మన కళ్ళ 
ఎదుట మసలే ఆధునిక స్త్రీపురుషుల జీవితచిత్రీకరణతో ఈ నాటకం అలరారుతోంది. 
సన్ని వేశకల్పన, హాస్యరసపోషణలతో పాటు పాత నాటకాలలో సాధారణంగా మృగ్యమైవుండే 
పాత్రీకరణమనే (ప్రధాన లక్షణంతో కన్యాశుల్కం విరాజిల్లుతోంది. 

ఈ నాటకాన్ని రచించినవారు సుపరిచితులైన మన నగరవాస్తవ్యులు మహారాజావారి 
కళాశాలాధ్యాపకులు (శ్రీ), జి.వి. అప్పారావుపంతులు బి.ఏ, ఇంతకువూర్వమే ఆయన ఇతర 
రంగాలలో నేర్పు కలవారని పేరుపొందినన్యక్తి. ఆయన, (ప్రత్యేకించి పేర్కొనదగిన ఎంతో 
సాహిత్యకృషిని కావించారు. ఆంగ్లములో గద్యవద్యాలను అనేకం రచించి వుత్రికలకు ఆయన 
సమర్పించారు. పురావస్తుతత్వశా,స్త్రరంగంలో ఆయన అమిత [శద్దాసక్తులతో కృషి చేస్తున్న 
వరిశోధకులు. తొలివ్రయత్నంలోనే విజయాన్ని సాధించిన రచయితగా అభినందిస్తూ ఆయనకు 
ఉజ్వలభవిష్యత్తు చేకూరాలని మేం కాంక్రిస్తున్నాం. 

- తెలుగువోర్చు 26 ఆగమ 1892. 

ఈ నాటకం అనేకసార్డు వ్రదర్శింపబడినది. ప్రతిప్రదర్శనానికి [కిక్కిరిసివుండి వ్రదర్శనశాలను, 
నామాజికులను గమనించినట్లయితే యింతటి విజయాన్ని సాధించిన నాటకాన్ని రచించినందుకు 
రచయిత అభినందనీయుడు. 

(ది ఈన్టుకోస్టు న్యూస్‌) 


880 కన్యాశుల్భ_ం: నూరేళ్ళ నమాలోచనం... 


గురజాడకు - “లేఖ” 


శ్రీ వేటూరి ప్రభాకర శాష్ర్ర | 


లైబరీ 
24-11-12 


నమస్కారములు, ఉభయకుశలోవరి 


నిన్న నార్తరన్‌ సర్కార్సు ప్రాగెసీవు యూనియన్‌ మీటింగు జరిగినది. మీ కన్యాశుల్కం 
లోని గిరీశంను గూర్చిన కొంతభాగం ఆడినారు. పొట్ట చెక్కలగునట్ట్లు నవ్వని వారులేరు. 
అద్భుతముగా నున్నది. నేను వద్యములు వ్రాసితిని. (శ్రీ) సుబ్బారావువంతులుగా రచ్చు 
వేయించినారు. చాలామంది సంతోషించినారు. 

నేడు గ్రామ్యంగూర్చి వీరేశరింగంగారి యాజనాన్యమున వపచ్చయప్ప కాలేజిలో మీటింగు. 
ఇవి విశేషములు. తప్పక వెంటనే తెలుగు రాయలశాసనము, సింహాద్రిమీద యింకా 
రెడ్డశాసనాలు, నా ప్రతాపరుద్రుని శాసనము, దశకుమార చరిత్రము, ముఖ్యముగా ప్రసంగరత్నావళి 
పంపంగోరుచున్నాను. ఎదురుచూచుచున్నాను. జవాబు (వాయింపుడు. దొరకునేని, వెదురు 
విత్తులు పంవవేడెదను. 

కన్యాశుల్కపు కూర్పును నిన్న మెచ్చుకోనివారు లేరు. వీరేశరింగముగారు 'రెం.సు.గారు; 
న్యాస్కు జరా. గారో మొదలగువారు మిగుల సంతోషవడిరి. మీ యొద్దనుండి పుస్తకముల 
రాక కెదురుచూచుచున్నాడను. చిత్తగింపుడు. 


(గురజాడ రచనలు 5 - లేఖలు, 1958) 


రెంటాల సుబ్బారావు; న్యాయపతి సుబ్బారావు; జయంతి రామయ్యగారలు అయివుండవచ్చు. 


తన్వాళుల్కం: నూరేళ్ళ నమాొలోచనం.. 


3 881 


కన్యాశుల్క_ సంతలో (ప్రదర్శన 


శ వురాణం నూరిశా స్త్రి, 


లీలావినోదా! రామచంద్రా! 


అప్పరావుగారు యెట్టాంటి నాటకరత్నాన్ని కల్పించాడని మనవిచేయను! చూడడానికి పెద్ద 
నవలవలె వుంటుందా కొని, ఆడవచ్చేసరికి కన్యాశుల్కంలో కనుపించే పోకడలు, స్వభావాలు 
ప్రత్యేక వికాసాలు, తళుకు సొబగులు, మరెక్కడా కనబడవు. పేరునుబట్టి విచారిస్తే కథంతా 
లుబ్దావధానుల వ్యవహారం, అగ్నిహోత్రావధానుల కన్యావిక్రయ వ్యాపారం మటుకే వుండవలసి 
వుంటుంది. ఇందులో గిరీశం చేసేపని యేమీ కనిపించదు. మధురవాణి రామప్పంతులు, 
కరటకశ్ళా స్త్రి, వన్ని, దానికి తెలిసియు, తెలియకను, తోడ్పడుటకును అనసరమయి యుండవచ్చును. 
కాని అక్కడకూడ పిల్లను కొనుక్కొనే ముసలిలోధికి కలగవలసిన శాస్తి దుష్పరిణామము 
చూపించడానికే వీరుచేసిన కధాభాగము  జతయమ్రైనది. గిరీశం వృత్తాంతమంతా కన్యాశుల్క 
గాధకు సంబంధించిలేదు. కాని అప్పారావు గారి యీ యొక ఆటలో అనేకరకాల 
సాంఘిక దుర్నీతులను చూపించ నెంచాడు. ఒక చెంవ గిరీశం కొంచెమింగ్రీషు నేర్చి, దొరల 
తరహాలు పట్టించుకొని, చదువెక్కువ అంటకపోయినా, డబ్బు దుగ్గాణి, పీరు పెంపు, వుద్యోగము 
సద్యోగము యేమీలేకపోయినా, పెద్ద చదువరివలె ధనికుడివలె బింకాలు నరకుతూ, పోజులు 
పెట్టే, నవీన విద్వత్ఫోంబేరుల దుర్లక్షణాలను కనువరుస్తాడు. వీని మాటలలో దేశాభిమానం 
నేషనల్‌ రిఫారమ్‌ మొదలయిన పెద్ద పోజులు కనిపిస్తూ బుద్దులు మాత్రం నీతివిహీనంగా 
వుంటవి. (బతుకనేర్చినవాడు. గడుగ్గాయి. సమయము గుర్తించి నడువనేర్చిన లోకసంచారి. 
శృతిపాండిత్యానికి, నచ్చిన నాల్హుముక్కలను పెళ పెళ డబాయించడానికి లోటులేదు. ఆ 
డైస్సు, ఆ నడక, ఆ చుట్టపీల్పుడు, ఆ యొడువులు, ఆ పలుకులు, మనదేశంలో మరేవేషానికి 
యొప్పియుండలేదు. కాని గిరీశం అడ్డంకుల దప్పించుకునే యుక్తి కలవాడ్షైనా బండబారిన 
దుశ్చింత కలవాడు. కొన్ని సందర్భాల్లో పిరికితనము, బెదురుపాటు, తన తెలివికి తానే 
సంతోషించుకొను లేతబుద్ది కలవాడు. ఈ గడుగ్గాయి కెదురుగా వెంకకేశాన్ని అమర్చాడు, మా 
ముత్యాలసరములు గూర్చే మేటి కోవిల. చదువుకు పట్నాలు జేరి పల్లెటి పొలాలలో గేదెలుకాచే 
బుద్దిమాంద్యమింకా వదలక, బాగోగులేమీ తెలియక, పోజులు పెస్టే పెద్ద వాళ్ళ సాంగత్య 
'మభిలషించుచూ, మంచికన్న చెడ్డను లీలగా నలవరచుకొను మూఢవిద్యార్హులలో వెంకటేశం 
వొకడు. ఇప్పటి రౌడీ పరిభాషలో పల్లెటిగబ్బిలాయి; గబ్బిలాయికూడా కాదు. కోటులేకుండా, 
ధోవతిలోవల మడచిన  షర్టుమీది వంకరగా ఫరంగీకంటాభరణ పీరికను ధరించువాడు కాడు. 
కాని వట్టి యవివేకి, విశ్వాసి. తెలివిలేమిని సర్వదా సర్వత్రా గనవరచు జడసత్త్వము. గిరీశమెంత 
పోకిరీజాణయో  వెంకళేశమంతటి ముగ్రచేతస్కుడు. బుచ్చమ్మకూడా వట్టిముగ్రయే. వీళ్ళిద్దరు 
అంత నిర్జూమధాముడు గడుసుబొంద అగ్నిహోత్రావధానుల కడుపున పుట్టిందే మహాచిత్రము. 


తెలివితేటలలో వెంకళేశాన్ని వెనుక పీటికగా చూపినట్టు, పోకిరితనంలో మరియొకరకవు 
పొత్రాన్ని గిరీశానికి భిన్నంగా నిలువ పెట్టాడు. రామప్పంతులు నియోగి; కాదా? వ్యాపారి. గిరీశం 
వైదికపు వాళ్ళల్లో తప్పబుట్టినవాడు. రామప్పంతులు (ప్రైవేటు వృత్తిలో సంపాదించుకొంటూ 
తన లౌకిక ప్రభావానికి, తన వంతులు వేషానికి, తన సంపాదనకు వొక చంవ నెరవారుచున్న 
మీసవుటందముకు, తన -వలవుషోకులకు, పొంగివడుతూ తనయంతటి రసికుడు, వ్యవహర్త, 


B82 ్ల కన్యాశుల్మ_ ౦: నూరేళ్ళ నమాలోచనం... 


రూపసి, లేడను భావముతో సంచరించువాడు. నాల్షింగ్రీష ముక్కలు రాకపోయినయిగాని ఆ 
గిరీశం వెధవని తలయెత్త నిచ్చేవాణ్హా అని మధురవాణి దగ్గర వ్రతాపొలు తెగనరకిన కోతగాడు. 
బుద్దిలోనేకొదు. యెత్తుల పొటీయందునే కాదు. బలవరాక్రమాల్లో కూడా ధైర్యసాహసాల్లో కూడ 
నసహాయశూరుడని పొక్కిపారలెడి చవిటి బుద్ది. గిరీశం కనిపిస్తే పిలకెక్కత్‌స్తాననే మేటీబంటు. 
అతడు యేమరుపాటున ప్రవేశించగానే యీ మాటలు వాడి చెవిన వడలేదు గదా, అని 
తత్తరవడుచు మంచం (కింద శరణు జొచ్చెను. రామప్పంతులు తనరూపసంపదల (ప్రభావముల 
విశ్వసించి, వెలయాలి చేతలను తీరుగా గుర్తింపనేరక, డబ్బు తగలేసుకుంటూ, తావలచినది తనను 
గూడ నలచునను భాంతితో దేలువాడు. ఒక్క చిటికెలో కరటకశ్ళాస్త్రి రామవ్పంతు లెదుటనే 
మధురవాణికి కన్ను గీటి వంచకనటుని యీడు తెగిన కోమలాంగిగ జరిపి, కంటిలో మన్ను 
పోసి, లుబ్బావధాను లిచ్చిన కన్యాశుల్కంలో చిల్దిగష్టెనా పంతులకందకుండా తప్పించుకొని, 
యింత పెద్ద (పైవేటు వంతులుకూ దబాలున డుంకయిచ్చి దొబ్బేశాడు. (విశాఖవురిప్రాంత 
పరిభాష వాడినందుకు చదువరులు మన్నించెదరు గాక.) 

తుదకు సౌజన్యారావుగారు వాకవిధంగా గిరీశం యొక్క దేశాభిమాన సంఘసంస్కరణ 
మిధ్యాడంబరమునకు సౌొశీల్యవిరాజితంబగు వెన్నుపట్టిగ వర్తించుచున్నాడు. మధురవాణి కూడ 
గిరీశముయొక్క దుశ్శీల దుర్విదగ్గ మానస మౌఢ్యమునకు జీవితానుభవములలో మంచిచెడ్డలు 
తెలిసికొని బుద్దితెచ్చుకునే సుస్వభావాన్ని చూపుతున్నది. బుచ్చమ్మను లేవదీయు ప్రయత్నము 
భంగమైనాక “డామిట్‌ కథ అడ్డంగా తిరిగింది” అని చివాలున సౌజన్యారావు చెంతనుండి 
మరలిపోవునే కాని బుద్దిని త్రిపుకొను దారులరయడు. రానుప్పంతులు, వెంకటుశము, సౌజన్యారావు, 
మధురవాణి, యీ నలుగురు గిరీశము స్వభావాన్ని అట్టి తెరవులలో భేదంగా సంచరించే వివిధ 
(ప్రవృత్తులను చూవడానికి కల్పించబడ్డకూడలి. 

అగ్నిహోత్రావధానులు వ్యాజ్యాలకోరు. రేయింబగళ్ళు ప్రక్కయింటివాని 'పెడకప్ప పీకించ 
నుంకించుచుండును. కడులోభి. ఆచారపరాయణుడు. వీదేశలింగంవంతులుగారి రాజశేఖర 
చరిత్రలో భోజనపుసమయానికి యవతరించిన సోమయాజుల వంటివాడు. దర్భా సనపుకట్టుతో, 
దేవతార్చనమూటతో, మూడు కోర్టులూ తిరిగివచ్చే లౌకిక వైదిక మర్యాదా సమన్వేత. శుద్ద 
లోభి. కూతులనమ్ముకొని సొమ్ము చేసెడి వంద. గిరీశానికి ఆవునెయ్యి, గేదె పెరుగులతో 
శలవరోజులన్నీ విందుసేయడానికి వావ్వుకోకపోయేవాడే. కాని గిరీశం మోహన్నాస్త్రమంే 
యేమిటో తెలిసినవాడు. పాలిటిక్సులో మెదిగిన చెయ్యి. 'నీవు అన్నమాట మహా బాగుంది. 
అనే సమ్మోహన వాగ్భాణప్రయోగ సామర్హ్యమెరిగి వర్తించెను గిరీశము. అగ్నిహోత్రావధానులు 
తన వ్యాజ్యాలలో గిరీశము తోడ్పాటు నాశించి. యుండెను. కొడుకు చదువుకు కుండలలో 
గుర్రాలు తోలేనాడైనా, కోర్టువ్యవవారాలలో మాత్రము వెనుక తీయడు. అక్కడకూడా వీళైతే 
చవుకగా మంచిప్తీడరును కొట్టుయ్యాలని ఆశపడతాడు: పల్లెటి వైదికులలో అగ్నిపోత్రావధానులది 
వొక విధమైన (ప్రకృతి. లుబ్బావధానులదింకొకటి. నలత మనిషి. డబ్బుకు గింజులాడే 
స్వభావం. యెంతవరకూ చేతిపైసా వదలకుండా మంచి లాభం వెతుకుచూ కొద్ది కర్చులో 
బంగరు మేల్చంతిని కట్టికొన చూచువాడు. వీరిద్దరు యెవరిదారిలో వారు చాదస్తులే. 
పల్లెటి బాహ్మణుల తృతియ్మప్రకృతి కరటకశాస్త్రియందు  మూర్తీభవించియున్నది. ఇతను 
తగిన గడుగ్గాయి. మంచిలౌక్యుడు. యుక్తాయుక్తము మంచిచెడ్డలు లాభనష్టాలు తెలిసినవాడు. 
శిష్యులుండుటచేత చదువుకున్నవాడని యూహింపవచ్చును. (ప్రాయశఃకావ్యనాటకవిలాస _ పరిజ్ఞాత, 
ఇవి వుంటూ సమయానుకూలమగు కార్యసాధన గలయజూచిన వాడు. బహుశా చీట్లాడగలడు. 
వేశ్యాప్రసంగంలో ఆరితేరిన తెరువరి. ఈ మూడు స్వభావాలు వెంకళేశంతోసహా పల్లెటిజీవుల 
వయః (ప్రకృతి భేదములను చూపుతున్నది. 

ఇక ఆడవేషోలలో మధురవాణి పణ్యవనితా విచిత్ర వైఖరుల గరచిన మేటిసాని; కాని 
యీమెలోకూడ కొంత మంచితనము, స్వజాతి విరుద్దమైన విశ్వాసము, చివరశైనా పడువు[బ్రతుకుల 


కన్వాకుల్కం నూరేళ్ళ నమాలోచనం.. కా a 883 


బేలతనము గుర్తించి బుద్ది మరరఠించుకొను ఆత్మశక్తియు గోచరించును. బుచ్చమ్మ ముగ్రలలోముగై. 
గిరీశంగారు గొప్పవాడనుకుంది. ఆయన చెప్పిన మాటలు నిజమనుకుంది. పునర్వివాహము 
దోషము కాదని నమ్మినది. అందుకు లోబడ్డది. మీనాక్షి బాల వితంతువే. కాని మధురవాణి 
వలె వేశ్యాంగనకాదు. బుచ్చమ్మవలే సద్గతి విచారించునదియుకాదు. తన యింటనే యుండి 
రహస్యముగా పడుచు పొగరును (దైంచుకొనజూచు దుశ్శీల. ఈ మూడు రకాల షీ స్వభావాలను 
యీానాటకంలో కూర్చినాడు. 

పట్నాల్లోను, పల్లైల్లోను వుండే విపరీత (| వురుషు స్వభావాలను, రెండుమూడు కథా 
వ్యూహములను వొక్క కుదురున జేర్చి, దెనికది చక్కగా విప్పారి,ి నిజప్రవృత్తినగుపరచి 
రసపుష్టితో రాజిల్లునట్టుగ, నతికించగలశక్తి _అప్పారావుకే చెల్లినది. మరియొకరైతే కథాంతానికి 
యేదో భక్తిజ్ఞాన వైరాగ్యమేర్పరచి నీతి బోధకుగడంగియుందురు. గిరీశం చేత డామిట్‌ 
అనిపించుటలోనే యప్పరాయని యసాధారణవ్రతిభా సామ్రాజ్య మగుపడుచున్నది. తివాచులలో 
రేభాసంస్తూర్తి గల చిత్రవిన్యాసముల కన్న యంచులోనుండి సగము ముప్పాతిక రూపములతో 
నగుపడుచు మరల నటులనే యావలికానయందు నిష్క్రమించు పూలపొజ్ఞుములు యెక్కువ 
యందగించునట్లుగా, కన్యాశుల్కంలో చూవబడ్డ గిరీశచరిత్ర అదివరకు లెక్కకు మించి జరిగిన 
సాహసాలలో యిది యొకటి యనియు, దీని భంగపాటుతో చిత్తవైకల్యమొందక, రణవీరుని 
పగిది మరియొక పోరుతో తొల్లి చేజారిన విజయఫలమును పొందెదనను అహంకారమును 
సూచించుటయే మిక్కిలి నేర్పుగా తోచుచున్నది. సుగుణములు, దుర్గుణములు, సత్రయత్నములు, 
దురాచారములు అనంతపొరంపర్యలలో వచ్చుచుండును. కాని చప్పున మొలకెత్తి చివాలున 
వాడిపోవు. వురైకు పుట్టిన బుద్ది పుడకలతోగాని అంతరించదు. 


తెనాలి రామవిలాససభవారు బందరులో యీ నాటకాన్ని ముచ్చటమీర నాడిచూపారు. 
ప్రదర్శనలో కన్యాశుల్కుపు యసామాన్య (ప్రదర్శనౌచిత్యము బయట పడినది. ఇందులో నా 
మద్దింపుమీద రాముప్పంతులై అభినయించిన తంగిరాల ఆంజనేయులుగారికి ఫస్టుమార్కుులు 
చేరుచున్నవి. తరువాత స్తానం నరసింహారావుగారి నుధురవాణిన్ని _కరటకశాస్త్రుర్ణయిన పులిపాక 
వెంకతేశ్యర్దుగారున్నూ మన్నింవదగిరి. బుచ్చమ్మ, మీనాక్షి వేసిన జక్కుల కుర్రవాడు, 
అగ్నిహోత్రావధానులు, వెంకటశము కూడ మొదటి తరగతిలో పాసు అయినవారే. డాక్షరు 
గోవిందరాజుల సుబ్బారావుగారి నటన విషయమై చెప్పవలసిన ముచ్చటకాదు. గిరీశవు 
వ్యవహారాలన్నిటిని మిక్కిలి చక్కగా నిర్వర్తించారు. కాని వేషంలో బిడ్డల తండ్రివలె 
గృహస్తోద్యోగివలె కనుపించెను. గాని గిరీశము యొక్క  యి(గరెస్పాన్సిబిలిట, వలుగాకితనము, 
షోకుడంబములు, చూపించే యిరువది రెండు, యిరువది మూడేండ్ర ప్రాయాన్ని సుబ్బారావుగారు 
చూపలేకపోయిరి. అనగా వేషసౌన్టవము, పాత్రౌచిత్యము కొరవడినవి. 


సుబ్బారావుగారి వొద్దికలు కొన్ని శారదలో కన్నులు గట్టినవి. మొదటిరాకడ - బెత్తం 
ఆడించుకొంటూ, చుట్టపొగదులుపుకుంటూ; “యిక యీవూరులోవుంట్‌ ఆ బోరు దక్కేటట్టు 
లేదు” అని ఆలోచిస్తూ, జేరవచ్చినయునికి అవ్వుడే ఓడదిగివచ్చిన హాఫ్‌ యింగ్లీషుయైర్‌ వెళ్ళబోస్తూ 
వుండింది. తరువాత “యేమోయ్‌ మైడియర్‌ షేక్స్పియర్‌! మొహం వేళ్ళాడేసావ్‌.! 
అని పితృవాత్సల్యసూచకమగు నౌదార్యముతో వెంకటుశమును పలుకరించువట్టుకూడ విచిత్ర 
స్వాభావిక రామణీయక మొదవియుండెను. ఆ వెనుక నొంటరిగా బుచ్చమ్మను తలచి 
సీత మోముబైటటా మూనులైటు సైటటా టాటాటా అను మున్నగు మోహావేశ 
(ప్రబోధితాశుకవితావ్యాపార నుందు వలవుల నారబోయు వట్టు లతి విచిత్రముగనుండెను. 
పాలిటిక్సు దెబ్బల వువదేశించాలిసినపు డెల్ల గిరీశము యొక్క సర్వజ్ఞత్వాన్ని, . వెంక టశానికి 
నిజమైన యెడ్యుకేషను పప్రసాదించవలెననెడి వ్యాజాభిలాషను అభినయవ్యాఖ్యానంలో గిరీశం 
సంప్రదాయాలు లెస్సగా బయట వడ్డవనే చెప్పవచ్చును. 


884 లా కన్వాళుల్హం: నూ లేళ్ళ నమాలోచనం... 


తంగిరాల ఆంజనేయులు బహి సమర్హుడైన నటుడు. ఖుస్రూవేషరలో మహమ్మదీయ 
రాజకుమారుల సారాయి భంగునిషాలను ముద్రించి నట్టగువరచెను. రామప్పంతులు భూమికలో 
దరిలేని పంతులు తరహాలనన్నిటిని వెళ్ళబోసెను. రామప్పంతులు గుణాలు యెట్టాంటివో పైన 
విన్నవించుకొన్నాను. ఆంజనేయులు యీ వేషాని కొసంగిన నాట్య విలాసము చూస్తోనే 
మూ చదువరులు తెలుసుకోగలరు. కాని మూటలయల్లికతో విప్పి చూవలేము. ఇక కరటుకశా స్త్రి 
నత్తివాగుడుతో, దయ్యాల పోతువలె, మంత్రోపాసివలె, నరుదెంచి పురిపాక వెంకశుశ్వర్లు చూపిన 
తెలివికి మేరయేలేదు. తమ శిష్యుడికి వడుచుపిల్ల వేషమతికించి రామప్పంతులుసహాయాన 
లుబ్బావధానులకు అంటకట్టుదెచ్చి బేరములాడు తరుణములో, మధురవాణి, నిజవృత్తాంత మెరింగి, 
కన్నియ మగతనము గుర్తించి, యచ్చెరువంది జూడ, నొక్కచూవులో వెంకళేుశ్వర్హు ఆమెను 
వారించి సద్దుపరచి యామెతో పాలు కుదుర్చుకొని పైగా నామెతో వూావిల్తు సయ్యాటలకు వలయు 
సంధానమమర్చుకొనెను. ఈ చూపుకు వేయి వరాలిచ్చినా బుణము తీరదు. వెంకటశ్వరుల 
మొగము స్తోటకవిలుంఠనముతో కొంత గొగ్గురు వోయినను ఆ వురుషప్రధానపొత్రల ధరించిన 
యోగ్యుడు. చక్కని మొగము, విశాలమయిన నేత్రములు గొంతువారని కంఠమాధుర్యము. 
నాటకవిషయాల్లో ఆరితేరిన (ప్రతిభ. ఇన్ని చాకచక్యాలు గలిగియు, సుందరాంగుడై విలసిల్లియు, 
చకుముకీ, కరటకశా,స్త్రి, మొదలయిన హాస్య ప్రసంగాలలో కడుంగడు నేర్పువహించి యాడగల్లు 
చున్నాడు. స్తానం నరసింహారావు, కులట వనితా వేషధారణమున నత్యంత మనోహరముగ, 
నొప్పారు మెలకువతో (ప్రవర్తించెను. రామవిలాస సభవారి మేళము, సర్వవిధములా కూర్చువడి 
మిక్కిలి తెలివితో ఆలోచనతో శక్తితో నేర్పుతో మంచినాటకాలభినయింప గరిగిరని విన్నవింతు. 


('నాట్యా౭_శోకం' నుంచి) 


కన్వాళుల్క ౦: నూరేళ్ళ నమాలోచనం.. 885 


కనా § శు ల్కుము a 


శ. అబ్బూరి రామకృష్ణ రావు 


స్వ్వదేశమును వీడి విశ్వకుతూహలముతో దేశాంతరములందు ప్రవేశించి మెప్పువడసిన యఛి 
నవాం(ధ్ర కాన్యములలో కన్యాశుల్మము మొట్టుమొదటిది. రాజకార్యపరాయలాత్త్వమున చిరకొలము 
మాటుమణగియున్న (శ్రీ, గురజాడ అప్పారావుగారి ప్రతిభ యొక్కనారి విజృంభించి వయసు చెల్లిన 
వెనుక నీయసమాన కావ్యమును వారిచే రచింపజేసినది. (గ్రాంధికము (గ్రామ్యము నను కృత్రిమ 
భాషావాదములచే వ్యాకులమ్రైయున్న సమయమున నీ నాటకము ప్రకటింపబడుటచే ప్రజామధ్యమున 
పొందవలసినంత యాదరమును పొందలేదు. కాని యం దంతర్ల్గర్భి తమైయున్న కళానైవుణ్యమును 
వినూతన కావ్యరీతియును నానాటి కాంధ్రరసికుల యనురాగమునకు పా(త్రములైనవి. కొంచెమో 
గొప్పయో 'మెచ్చుకొనువారెగాని కన్యాశుల్కము వఠింపదగని (గామ్య(గంథ మనువారివుడు కాన్సింపరు, 


కన్యాశుల్క మునకు పూర్వము తెనుగు నాటకముల స్థితి యధోగతియం దుండెను. వురాణ 
గాథలయందరి సరసములగు వ్యాఖ్యానములను ఫారసీమట్లతోను పాశ్చాత్య వరద్దతులతోను 
రంగస్త్రలముల నధిష్టింవజేసిరి. పాశ్చాత్య నాటక కవినతంసుల మార్గముల ననుసరించియు 
సంస్కృత సంప్రదాయముల నాదరించియు కాన్ని నాటకములు రచింపబడీనవి. కాని 
యెన్ని ప్రయత్నము లొనర్చినను నవి (ప్రతిభాశూన్యములగుటచే కావ్యరూవము నొందజాలక 
పోయినవి. నాటక కవులకును తదితర కావ్యోపాసకులకును పరస్పర వైముఖ్య మేర్పడినది - 
అందువలన నాటక ప్రదర్శనముల నాదరించువారును ఆంధ్ర సారస్వతమునందలి గుణదోషములను 
విమర్శించుచు నిరంతరము భాషాసేనయం దనురక్తులగువారును భిన్న లక్ష్యములందు దృష్టి 
నుంచుకొనజొచ్చిరి. రానురాను నాట్యుశాలలు సాహిత్యాభిమానులకు (ప్రధాన స్టానములగుటుకు 
బదులు గీత వాద్యములచే రాజిల్లు వినోదశాలలుగా మారినవి. అంతట నవి వినోదశాలలే యని 
తత్సంబంధు లందరును గ్రహించి యుండిన బాగుండెడిది. అట్టుగాక వినోదమె నాలుకమని 
(పేక్షక సామాన్యము నందొక అపోహ |ప్రబలినది. సంస్కృత సం|పదాయములందుగాని విజాతీయ 
ప్రయోగ పాండిత్యమునందుగాని స్టిర (ప్రవేశము లేకుండుటచే నెప్పటికప్పడు దృగోచరమగు 
(పదర్శనవిధానములే చింతించుచు నునిగితమగు దృష్టితో నాటకకళా సంబంధములగు విషయములను 
విచారింవకుండిరి. ధరించు దుస్తులయందును తెరలయందును గీత వాద్యములందును తోచిన 
విధముగ నేదోకొంత మార్చొనరించిన నాటక (ప్రదర్శనము లంతకన్న నెక్కువ దర్శనీయము 
లగునని తలంచిరి. పురాణగాథలం దంతగా మాధుర్యము లేదని చారిత్రక నాటకములు, అందుకు 
సౌఖ్యము లేదని భయోత్పాతమునకు బదులు పరిహాసమును బుట్టించు విషాదాంత నాటకములును 
బయలుదేరినవి. కాని యెంత మార్చినను యెంత రమ్యముగ నొనరింపబడినను జీవకళ మాత్రము 
గోచరింవలేదు. నాటకకవి మనస్సును నకలంకమగు రసరూవము సాక్షాత్కరింవలేదు. 


అట్టి సమయమున కన్యాశుల్క_ మవతరించినది. చదివినతోడనే సాష్టాంగ వడవలసినంతటి 
కావ్యగిల్బము కన్యాశుల్కమునందు లేనిమాట నిజమే, పూర్వ. కవింద్రుల నాటకముల 
ననుసరించి యది రచించబడలేదు. అంక _ విభజనమందుగాని, వస్తుపోషణమునందుగాని విశిష్ట 
కావ్యరూపమున కనుకూలములగు నల్పాంశములను వదరి కేవల కావ్యడిల్పమునందలి దీక్షతో 
సర్వావయవ సంపూర్ష్మముగ సర్వతోముఖ సౌందర్యము కలిగినదిగా నది [వవాయబడియుండలేదు. 
కన్యాశుల్కము సర్వలక్షణ లక్రీతమగు నొక కావ్యరూపముకాదు. అసమాన (ప్రతిభా సూచకములగు 
సందర్భ ములం దశకము లున్నవి. నాటక కళావిజ్ఞానమును సూచించు మార్గము లెన్నియో కలవు. 
కాని యా(గంథమును సలక్రణ్ణానుగు నాటకమనుటకు వీలులేదు. 


886 Y= కన్యాశుల్భ_ ౦: నూరేళ్ళ నమాలోచనం... 


అందువలన నాటకమందలి యపభంశముల నది రూపుమూవజాలకపోయినది. నాటకమునకు 
వినోదమును వర్యాయవదముగా భావించిన (పేక్షక్రులయందలి చిత్తచాంచల్యమును సంశయములను 
నిర్మూలింప సనుర్రము కాలేదు. పూర్వపు నాటకములకును తనకును గల తారతమ్యమును 
నిరూపించుకొనలేకపోయినది. సామాన్యులందలి దోషములను సులభముగ  చూపింవగలిగిరి. 
అందరి హేళనములను ఎత్తిపొడువులను సాధింపులను చమత్కారముతో చూచిరి. 

కాని హరిశ్చంద్రలయందును, చిత్రనళలీయములందును, సంపూర్త రామాయణములందును భావ 
శూన్యములును, రసాభాసములునగు శుష్క సంభాషణముల నేకరువు పెట్టుట కలవాటువడిన 
నటకులు కొందరు, కన్యాశుల్మ_మునందరి వాక్యరచనా చాతుర్యమును, చాకచక్యముతోడను, 
భావ బంధురముగను  (ప్రతివదమునందును జీవకళ యుట్టిపడునట్లు రచింపబడిన సంభాషణ 
మర్యాదలను గాంచి మోహించి, కొంచెము కొంచెముగా, భయముతో సంశయముతో పాఠశాలల 
యందలి (ప్రతి సాంవత్సరికోతృ్సవములయందును, వీడ్కొలువు విందుల సందర్భ మునను, (ప్రదర్శింప 
నారంభించిరి. అప్పటికే గిరీశము ఆంధ్రయునకుల కందరకును పరమాప్పుడై యుండెను. అతడాడిన 
మాటలు అతడు ధరించిన వేషము ననేకులనుకరించుచుండిరి. అట్టి మూర్తి రంగస్టలమున నెట్టు 
రాజిల్లునోయని వారందణు కుతూహలాయత్తచిత్తులై యుండిరి. 

ఏనాటక సమాజమునారును ఈ నాటకమును (ప్రదర్శింపబూనకుండిరి. అట్టి సందర్భమున 
తెనాలి రామవిలాస సభయందలి కొాందటు విజ్ఞానధనులగు సభ్యులు సమావేశమై కన్యాశుల్క_ మును 
(పదర్శనానుకూలముగ నొనర్చి నాటకమునకు భంగకరములని తోచిన వట్టులను వదలి మొత్తముమీద 
కవి చిత్రించిన రూపము చెడిపోకుండ (ప్రదర్శింవనెంచిరి, 


మొదటి |వదర్శనను తెనాలిలో జరువబడెను. (పేక్ష్రకులు కన్యాశుల్బము (ప్రదర్శనయోగ్యమా 
కాదా యను సంశయముతో వచ్చియుండిరి. కాని త్వరలో గిరీశము 'జంయొప్పోసిలో కనిపెట్టినట్లు 
కన్యాశుల్కుమున గూడనేదో (ప్రయోజనమున్నదని స్తూలముగ (గ్రహించిరి. అంతట గిరీశంగారి 
క్రీగంటి చూవులకును, పరిహాసములకును, మధురవాణీ మధుర హాస్యమునకును, రామప్పంతులు 
(పేమ (ప్రలావములకును, కరటక శా,స్త్రులవారి గంభీరములగు నత్తిమాటలకును సభ్యులు వశులై 
యానందించిరి. అంతట నీ నాటకము అంధ్ర దేశమున నైదారు దిక్కులయందు జయవ్రదముగ 
పదర్శింపబడినది. (ప్రధాన భూమికలు ధరించిన వారిలో గోవిందరాజుల సుబ్బారావుగారు 
ars స్తానం నరసింహారావుగారు (మధురవాణి), తంగిరాల ఆంజనేయులుగారు (రామ 
ప్పంతులు), కరటకశా స్త్రి (వులిపాక వెంకటేశ్వర్దుగారు) పేర్కొనదగియున్నారు. వ్రత్యేకముగ 
వారును వీరునుగాక సభవారందరును ప్రశంసార్హులని మాయుద్దేశము. కొందరు గోవిందరాజుల 
సుబ్బారావుగారు గిరీశం భూమిక ధరించుటకు స్టూలకాయులగుటచే తగియుండ లేదనియు, 
మధురవాణి సందర్భమున నంత (ప్రల్లదన మవసరములేదనియు నేవో కొన్ని (ప్రత్యేక విమర్శనములు 
మా మిత్రులలో కొందరు కావించియున్నారు. కాని _పేకక్రులలో నొక్కొక్క రొక్కొక విధముగా 
గిరీశమును తను మనస్సు లందిడుకొనియుందురు. ఇందను మెప్పింవ నె నటకునికిని తరముకాదు. 
కాని యింత మాత్రము చెప్పకతవ్పదు. రామవిలాస సభయందలి సభికు లెవరితోవను వారు 
పోవక మిక్కిలి యన్యోన్యముతో కలిసి మెలసి యొకనిర్లేతకు బద్దులరై నాటక ప్రదర్శనమును 
రసభంగము కాకుండ (పదర్శింతురు. తదితర నాటుెకములందువలి ఈ కన్యాశుల్కమునందును 
గోవిందరాజుల సుబ్బారావుగారు తను ప్రయోగవిజ్ఞానముతో సభికుల నేకముఖముగ నడిపించిన 
ధీమంతులు. వీరును ఆంధ్ర దేశమునందంతటను సుప్రసిద్దులగు స్తానం నరసింహారావుగారు 

తంగిరాల ఆంజనేయులుగారు మున్నగువారీ సభను నాట్యకళామందిరముగ నొనర్హురుగాక. 
(1924 జూన్‌, “శారద” వ(త్రికనుంచ్చి 


(“శారద పత్రికలో 1924, జూన్‌లో అబ్బూరి వారి పేరు లేకుండా ప్రకటించబడ్డది. ఆ 
తరువాత “అబ్బూరి సంస్మరణ” లో పునర్ముద్రితం.) 
kx x 


కొన్యాశుల్బ_ ౦: నూరేళ్ళు నమాలోచనం.. హన 887 


కన్యాశుఎల్క_ నాటక పదర్శనము 


Ty భావరొజు నరసింవోరావు 


ఆశ! 


ఆం|ధనాటక వాజ్మయంలో శ గురజొడ అప్పారావుగారి “కన్యాశుల్కం తర్వాత 
అలాంటి సాంఘిక నాటకం యింతవరకూ రచించబడలేదన్న సంగతి నిర్వివాదం. రాబోయే 
కాన్ని తరాలలోనన్నా అల్లాంటి నాటుకం సృష్టి అవుతుందనే సూచనలు యింతవరకూ 
లేవు-యిహముందు ఉంటాయని ఊహించటానికి కూడా వీలులేకుండా ఉన్నది. అల్లాగే ఆ 
నాటకంలోని ప్రధానపాత్రలలో తలమానికమయిన మధురవాణి పాత్రకు స్థానంవారి తర్వాత 
యింకొకరు పుట్టలేదన్న సంగతి కూడ నిర్వివాదమే - పుట్టబోతారన్న విషయం కూడా 
అనుమానాస్పదమే! ఇల్లాంటి సమ్మేళనాన్ని ope ఆనందించే అవకాశం యిన్నాళ్ళకు మా 
బందరు పౌరులకు ది. 19-8-38న బందరు విజ్ఞానపరిషత్తు (కల్చరల్‌ అకాడమీ) వారి 
కృషివల్ల దొరికింది. 


ఆ రోజునే పరిషత్తువారి చతుర్హవార్డికోత్సవ సందర్భంలో (శ్రీయుత స్థానం నరసింహారావు, 
వేమూరి వీరబహ్మాశా,స్త్ర, గార్లను - ఒక్క సన్మాన పత్రంలో - సన్మానించారు. 
వార్తికోత్సవానంతరం నూవమూలుగా రెండుమూడు రంగాలు (ప్రదర్శించటం అలవాటు కాబట్ట 
రెండుమూడురంగాలకు బదులు నాటకమంతా (రాత్రి పదిన్నరశేననుకోండి!) [వదర్శించారు 
పరిషత్తువారు, వారి యాజమాన్యము క్రింద. వార్షికోత్సవ సందర్భాలలో వేయబడే నాటకాలు 
సామాన్యంగా ఊరికే చూవబడుతున్నా, యిల్లాంటి ప్రత్యేక నటసమ్మేళనాన్ని (ఉచితంగా 
చూవకపోయినా) సమకూర్చినందుకు పరిషత్తువారు అభినందనీయులు. 


శ్రీయుత డాక్త్షరు గోవిందరాజుల వెంకట సుబ్బారావుగారి గిరశంపాత్ర. వీరి అభిమాన 
పాత్రలలో ఇది ఒకటి. వీరి యీ పాత్రకు బహుశః రజతోత్సవం అయిపోయిందనుకుంటాను. 
ఇహ జగమెరిగిన వారి నటనాసామర్జ్యాన్ని గురించి వ్రాయటం అనవసరమూ, సావహిసమూ 
అవుతుంది.  అగ్నిహోత్రానధాన్లుతో మాట్లాడుతున్నప్పుడు బుచ్చమ్మ వచ్చి “నాన్నా! అమ్మ 
స్నానానికి. లెమ్మంచూంది' అని చెప్పి వెళ్తున్నవ్వుడు వీరు చూపిన నటనాకౌశల్యం - 
“పోయెనయో్యోయిపుడు నను బాసి, అన్న పాటను పాడుతూ సత్యవంతుడు పడ్డ విరహబాధను 
జప్తికితెస్తూ - అసామాన్యంగా ఉన్నదంటే అతిశయోక్తి కాదు. తర్వాత బుచ్చమ్మ పిండి 
రుబ్బు తూండగా రామిరెడ్డిగారి ఉమర్‌ ఖయ్యాంలోని వద్యాలు కూనిరాగం తీస్తూ (ప్రవేశించగానే 
- పద్యాలు బుచ్చమ్మనదినకు అర్హంకాకపోయినా, (ప్లేక్షకులకు (శవణానందంగా లేకపోయినా 
- చాలా సహజంగా ఉన్నది. బుచ్చమ్మను తనతో లేచిపోయిరమ్మనే సందర్భంలో వీరి 
నుంభాషళొా చాతుర్యం చాలొ బాగానుు సహజరగాను ఉన్నది. 


కాని యింత సమర్ద్జులైనా (_పేక్షక్రుల్ని పూర్తిగా మెప్పించలేకపోయినారన్న విషయం చాలా 
విచారాన్ని కలిగిస్తుంది. దీనికి కారణం వారి పొతౌచితి, వేషధారణ. దీశాలురకుండే ఆ విశాల 
ముఖం, శౌర్యాన్ని వెఠిగ్రక్కే ఆ వెలనువీరుల మీసాలూ, గౌరవాన్ని సూచించే ఆ చిరుబొజ్జా, 
అన్నిటికన్నా ముఖ్యమైన ఆ ఉన్నత విగ్రహం, యుగంధరమంత్రికి టంచనుగా సరిపోతాయి 
గాని, గిరీశం పాత్రకు వనికి రావు. దానికి తగ్గట్టు వీరు జపాను సిల్కు (సోషలిస్టు 
కటింగ్‌) లార్సీ, గాంధీ టోపీతో - కేవలం “గృహలక్ష్మి” ఫిలింలో గోపి! అనే దేశచేవక 
పాత్రధారి లాగు - హవానా చుట్టతో వ్రధమదర్శన మివ్వటంవల్ల (ప్రేక్షకులను “యిం(పెస్‌! 


888 కన్యాశుల్భ_౦: నూరేళ్ళ నమాలోచనం... 


చెయ్యలేకపోయారు. తర్వాత సీనుల్లో కూడా బనియను, తువాలులతోను; “ట్రిమ్‌” చేసిన 
తలమీద నాట్యమాడుతున్న నాలుగు పరకలతోను, బీడీ కాలుస్తూ నటించిన సందర్భాలు 
కేవలం జమాబందీ కరణాలను అనుకరించినట్టున్నాయి. 


ఇంకొకలోటు ఏమిటంటే, వీరి ఉచ్చారణ. కన్యాశుల్కం కథ విజయనగరంలో జరిగినట్లు 
కవిగారి ఉద్దేశం. అంచేత పాత్రధారులంతా విజయనగరం వారి యాసతో మాట్లాడితే నేగాని 
సరసంగా ఉండదు. కాని (శ్ర, సుబ్బారావుగారు అల్లా మాట్టాడకపోవడమే కాకుండా, 
అందుకు (ప్రయత్నం కూడా ఏమ్‌ చేసినట్లు కనుబడలేదు. ఈ విషయంలో వీరొక్క రేకొక 
పాత్రధారులందరూ అ|శద్ద చూపారనక తప్పదు. నిజానికి కృష్ణా గుంటూరు జిల్లాలవారు ఎంత 
ప్రయత్నించినా గోదావరి, విశాఖపట్నం ప్రాంతీయుల ఉచ్చారణను పూర్తిగా అనుకరించటం 
కష్టమే కావచ్చు. అందుకని కేవలం నిర్లక్ష్యం చేయటం సమంజసంగా లేదు. 


ఇహ రెండోది. (శ్రీ, స్తానం నరసింహారావుగారి మధురవాణి వేషం. వీరినిగురెంచి “పేజీలు 
పాయటంకన్నా, ఎవర్తో యోగ్యత లేనిదే పొగడని, -- అసలు అల్లాంటి అలవాటుగాని, 
అవసరంగాని లేని - |బహ్మృగీ, హరినాగ భూషణంగారు వీరి పాత్రను చూసి, *స్తానం- వారి 
పాత్రనుచూసి నేను (పేమించాను - యింకా పేమించాను - యింకా (పేమించాను” అని 
అన్న మాటలను జ్ఞాపకం చేస్తే చాలును. నిజంగా వారు తమ వురుషత్వాన్ని ఉపసంహరించుకుని 


మన ఆడవాళ్ళు నేర్చుకోతగ్గ (కొత్త పోకడలను చూపినారేమోనని అనుమానం కలుగుతోంది. 


కరటకశాస్త్రితో పాతబంధుత్వం తిరగవేస్తున్నవృ్రడూ, రామప్పంతులు, గిరీశం మంచంకింద 
దూరినవ్వుడూ, లుబ్బావధాన్లు దగ్గర దొంగపేమా, మర్యాదలూ చూపే సందర్భంలోనూ 
వీరి నటనా నైపుణ్యం, వేశ్యాగృహాల్లో విటవరులకు జరిగే సన్మానాలూ, అనుభవాలు 
కళ్ళకుకట్టినట్టుండి, అమూల్యమైన అనుభవాన్ని చేకూరాయనటంలో ఆశ్చర్యంలేదు. కొద్దిగా 
యాస ఉచ్చారణదోషం తప్పితే రీతి పాత్రలో వేలుపెట్టి చూపించతగ్గలోవం ఏమీలేదని 
ఘంటాపథంగా చెప్పవచ్చు. 


మూడోది, ముదిగొండ లింగమూర్తిగారి రామప్పపంతులుపా[త్ర. రెండవ రంగంలో పెట్టుకున్న 
పిచ్చి తలగుడ్డ తీసినతర్వాత వీరిపొత్ర బాగానే ఉంది. పూటకూళ్ళమ్మచేత చీపురుదెబ్బలుతిన్న 
తర్వాత, గిరీశం బనాయించిన ఉత్తరం చదివే సందర్భంలోనూ వీరి నటన అంత సహజంగా 
లేకపోగా - పోర్తను కుల్ణాంగా రాకపోవటంవల్ల కాబోలు - చాలా ఖంగారు పడ్డట్టు కనబడ్డది. 
మొత్తంమీద (పేకకుల (ప్రత్యేక  మెవ్వ్పును పొందకపోయినా వఫరవాలేదనిపించారు. 


నాలుగోది, శ్రీ వేమూరి వర(బహ్మశా,స్ర్రిగారి కరటకశా,స్ర్రిపాత్ర. వీరు యీ పాత్రకు 
పోర్త్రను బాగా చదవకుండా వేషం కట్టారు. ఏ నాటకంలో ఏ పొత్రకైనా పోర్తను బాగా 
రాకపోయినప్పుడు రాగం తీస్తూనో, సంభాషణ పెంచుతూనో, కాలయావన చేసి బైటవడవచ్చు 
కాని యా నాటకంలో ఏ పాత్రధారి అయినా పోర్తను చదవకుండా ఒక్క ముక్కను 
మర్చిపోయినా, యింకొక ముక్కను అతికించినా సరిపోదు. ఇలాంటి పాత్రలను వీరు బాగానే 
పోషించగలరు - పోషించారు కూడాను. కాని పోర్షను విషయంలో తగు (శద్ద తీసుకోవటం 
వాంఛనీయం. 


అయిదవది (శ్రీమతి సుశీలాదేవిగారి బుచ్చమ్మ పాత్ర. వీరి పొత్రౌచితి (సరి అయిన 
పల్లెటూరి. పడుచులాగ లేకపోయినా, “జుత్తుకు చమురు” రాచుకున్నా) నటన బాగానే ఉన్నదని 
చెప్పవచ్చు. 


మిగతా పాత్రలు - వెంకళుశం మినహాగా - అద్భు తంగా లేకపోయినా అసహ్యాంగా 
మాత్రం లేవు. 


వన్వాకుల్కం: నూరేళ్ళ నమాలోచనం.. arene న్‌ 889 


నాటకానికంతకూ ప్రాణతుల్యమైన చివరి - సౌజన్యారావు పంతులు యిల్లు-సీను 
(పదర్శించకపోవటం వల్ల నాటకం పూార్తి అయి రక్తి కట్టుకపోగా, పంచభక్ష్య పరమాన్నాలతో 
పూర్తి కావలసిన భోజనంలో  మీగడపెరుగు అయిటం మినహాయించినట్ల్టనిపించింది. దీనికి 
బాధ్యులు పరిషత్తువారు. తొమ్మిదిన్నరకు మొదలు పెట్టవలసిన నాటకాన్ని పదిన్నరకు 
ప్రారంభించారు. బయట ఊళ్ళకు పోవలసిన పాత్రధారులకు రైలు తప్పిపోతుందని పేక్షక్రులను 
బలవంతపెట్టి ఒప్పించి ఆ రంగము (ప్రదర్శించకుండా ఆపివేశారు. 

విద్యాధిక రసజ్ఞ (పేక్ష్రకులకొలుకు, విద్యాధిక కళాభిమానులైన విజ్ఞాన పరెషత్తువారి 
యాజమాన్యం (క్రింద (ప్రదర్శించబడ్డ యో నాటకంకూడా యిలా పరిణమించటం చాలా 
శోచనీయం. వరిషత్తువారు యిహముందు వేయించబోయే నాటకాల విషయంలోనన్నా యిలాంటి 
ముఖ్యమైన “స్వల్ప! విషయాలను తప్పకుండా గమనిస్తారని ఆశిస్తున్నాము. 


(27 ఆగస్టు, 1938, కష్ణావ త్రిక) 


890 | కన్యాశుల్భ_ం: నూరేళ్ళ నమాలోచనం... 


కన్యాశుల్స_ంతో నా బంధుత్వం 


| డా॥ గోవిందరాజాల నుబ్బా రావు 


కన్యాశుల్ల నాటకాన్ని మొదట్లో నేను చదివింది ఫిపఫారం చదివే రోజుల్లో. మా 
పినతండ్రిగారున్న వుయ్యూరు గ్రామంలో వారి ల్లైబరీలో దొరికింది. మొదటి నుండి చివరదాకా 
ఒకే బిగువున అన్నంనీళ్ళ ధ్యాస కూడా లేకుండా దొంగవేటుగా చదివాను. ఎందుకంటే 
డాన్సింగ్‌ గర్‌ కింద ఖర్చుపెట్టాను అన్నమాట ఓంప్రథమంలోనే వచ్చింది అందుకని. 
ఇదేదో రహస్యంగా చదువవలసిన నిషిద్ద సాహిత్యమనుకున్నాను. కాని చదివినకొద్దీ నిజాన్ని 
రాయిగుద్ది నిఖార్చుగా నిరూపించే [గ్రంథరాజంగా నా మనస్సుకు తోచింది. తరువాత 
ఎన్నిసార్లో ఈ పుస్తకాన్ని చదివాను. మనము సామాన్యముగా లెస్‌ మిజరబుల్‌, రీసరక్షను, 
వికార్‌ ఆఫ్‌ వేక్తీల్హు' చదివినట్లు ఎన్నిసార్డు చదివినా తనిదితీరని గ్రంథాలు ఏ సారస్వతంలోనైనా 
ఇలాంటివి కొద్దిపొటివే వున్నాయి. సర్వజనాదరణీయమైన మానవ సంఘటనలు కొలదిపాటివే 
వున్నాయి గనుక ఈలాంటి విశిష్టమైన అనుభవాన్ని, రసాన్ని సౌరభాన్ని ప్రసాదించే [గ్రంథాల్ని 
సకలగుణసంవంగితో పోల్చవచ్చు... 


ఈలాంటి నాటకాన్ని యెవరైనా, ఫ్‌ సంఘమైనా ఎప్పుడైనా ఆడుతుందా అని నాకు 
కొంచెం బుద్ది తెలిసిందాకా కూడా అనుమాన పడుతుండేవాడిని. కాని అప్పుడప్పుడు దీంట్లో 
గిరీశం సీన్లు అక్కడక్కడ చెదురు చెదురుగా విద్యార్దులు రైర్యం చేసి కొన్ని కొన్ని (ప్రత్యేక 
సందర్భాలలో వేయటము మటుకు చూశాను. ఈ చూడటమువల్ల ఈ గిరీశం పాత్రంయే 
నాకు చాలా ఆకర్షణీయముగా వుండింది. చిన్నతనంనుంచీ నాలో ఒక గుణం వస్తుతః 
దాగివుండేది. అదేమిటంచే దేన్ని చూసినా అన్యక్తంగాను అమితంగాను ఆనంద పడటము, 
పైగా గట్టిగా నవ్వడముకూడాను. ఏదైతే నా మనస్సుకు అది కొంచెం లోటుపాట్లతో 
కనవడివుంలు దాన్ని నేనే స్వయంగా నిర్వహించి సరిదిద్దుదాము, అన్న వుబలాటము అమితంగా 


నాకు లోపల వుండేది. కాని నా విమర్శన యెప్పుడు కూడా - పూర్ణంగా రసాన్ని 
అనుభవించిన తరువాత గాని - అనుభవిస్తున్నప్పుడు మూత్రం కాదు. పూర్ణంగా విరగబడ్డ 


తరువాత గాని తిరగబడి పృచ్ళ చేసుకొనేవాణ్ణిగాను. ఈ గిరీశం వేషంకూడా పుస్తకం యెన్నడో 
యెన్ని మార్గో చదివి జీర్ణము చేసికొని యుండటముబట్టి నేను అప్పటికీ చూచిన గిరీశం 
పాత్రధారులు సందర్భ శుద్దిరహితంగా నటిస్తున్నారని అనిపించేది; మొదట్లో గిరీశం బొంకుల 
దిబ్బమీద ప్రవేశించి 'సాయంకాలమైంది”- అన్న స్వగతంతో వువ(క్రమించేంతవరకు ఒక రకం 
వ్యక్తి, దాని తరువాత మరొక రకం వ్యక్తి. కేవలం ఛట్కారీగా తిరిగి వుల్లాగా జీవనం చేసే 
సోమరి మాత్రము గాడు, ఎప్పటికి కూడా.... 

ఒక దారితప్పిన యువకుడుగాను, అందువల్ల తెలివిచేట లన్నిటినీ స్వవ్రయోజనానికి 
వువయోగించుకునే ఒక వ్యక్తి అని మొదట్నించీ అదే నా వుద్దేశ్యము. ఎంత దారితప్పిన 
వాడైనప్పటికీ ఒక అవ్యక్తమో లేక సువ్యక్తమో అయిన _ గమ్యస్తానాన్ని చేరాలని, జీవితాన్ని 
అటుఇటు పనగలిపి నెట్టుకొస్తున్నవాడు_ గిరీశం. అందులో పూటకూళ్ళమ్మ, సానెలమాట 
ఆచూకీ వట్టునవృటినుంచిన్నీ, వెంకు వంతులుగారి కోడలికి (వ్రాసిన “లవ్‌ లెటర్‌! మిస్‌ ఫైర్‌ అయి 
యెదురు తిరిగిన దానివల్లను విజయనగరంలో కాలక్షేపం చేయటానికి యే మాత్రము వీలులేకుండా 
పోయింది. అందుకని వెంకళుశంతో వాడి వూరికి “డిప్తామూటిక్‌ 'గా వుడాయించాడుగాని కేవలం 


కన్యాశుల్కం: నూరేళ్ళ నమాలో చనం... 691 ) 


ఒక 'సోంబేరీ' వాడే అయినట్లయితే ఆ వూరినే పట్టుకుని పీకులాడుతూ కొంచెం అజ్ఞాతవాసానికి 
పోయి వుండేవాడు. అలాంటివాడు కాదు, గిరీశం. అన్నిటికీ తెగించిన రంగూనురౌడీ కాదు, 
గిరీశం... 

ఈ విధంగా అర్ధం చేసుకుని ఈ వేషం ఎప్పుడైన వేద్దామని వుబలొట వడుతుండేవాడిని. 
అది నాకు కొంత నయస్సు వచ్చి బుద్ది తెరిసిన తరువాత గాని లభ్యం కాలేదు. మొట్టుమొదట 
బందరు జొతీయకళాశాలకొరకు ఈనాటకం మద్రాసులో వేశాం. అది క్రీర్తి శేషులైన తాతాచారి, 
శ్రీ పివి. రంగారామ్‌గార్ల యాజమాన్యం క్రిందజరిగింది. 1920 అని నాకు జ్ఞాపకము. నేను 
నాయెరుక వున్నంతరవకు పరికించి చూస్తే ఈ పైవ్యక్తులిద్దరే తను చేషభాషలతో నేమి, తమ 
ముఖారవిందాలతో నేమి, తమ నడకలతో నేమి చాలా తగిన వ్యక్తులని నేను అనుకుంటూ 
వుండేవాడిని. ఈ ఇద్దరిలో _శ్రీతాతాచారి గారు ఈ వేషానికే అవతరించాడం శు నమ్మండి. 
మీరు చాలా మంది మరచిపోయినా రేమోగాని, ఆయన మా కందరకు శిక్షణా ఇచ్చారు. కాని 
నేను యెన్నిసార్లడిగినా తాను మాత్రం ఈ వేషం వేయడానికి ఒప్పుకున్నాడు కాదు....... 

ఆ దినం నాటకంలో, నేను నాలుగుపొత్రలు వాటిమీద నాకున్న అనురాగం కొడి - 
ఫొటోగ్రాప్‌ పంతులు బంట్రోతు, కరటకశా స్త్రి, పోలిశెట్టి, అసిరిగాడు వేషాలు వరుసగా వేశాను. 
కావలసినంతమంది పాత్రధారులు లేక పోవటము కూడా దీనికి కారణమయింది. నాటకం చాలా 
జయ(ప్రదంగా జరిగింది. ఆదినం (శ్రీ) డి.వి.ఆర్‌. సుబ్బారావుగారు గిరీశం; కీర్తిశేషులైన డాక్టర్‌ 
గుళ్ళపల్లి నారాయణమూర్తిగారు మధురవాణేీ, కీర్తిశేషుడైనడాక్టర్‌ రాఘనరావుగారు బుచ్చమ్మ, 
మీనాక్షిప్రాత్రలు, డాక్షర్‌ .కె. సత్యన్నారాయణగారు రామప్ప పంతులుపాత్ర ధరించారు. అది 
దేనిన్లలనో గానీయండి ఇప్పటికి 35 సంవత్సరాళైనప్పటికి ఇది నాకు నిన్నమొన్న జరిగిన 
విషయములాగా కనవడుతోంది. ఇది అసలు నాటకంలో వున్న నవ్య జీవితమేమో మీరందరు 
ఆలోచించి చూసుకోండి. నేను కూడా చూస్తాను..... 

తరువాత తెనాలిరామవిలాససభలో మేమీ నాటకాన్ని (ప్రదర్శించాము. ఈతడన నేను 
బహుపొ(త్రత్వాన్ని వదులుకుని గిరీశం పాత్రనే వేశాను. మాస్టర్‌ అంజి రామప్పంతులు, 
స్టానంవారి చిన్నవాడు మధురవాణి, మాకుటుంబశా స్త్రి లుబ్దానధానులవా త్రలు ధరించారు. 
గవ్యనాటకాలకి ప్రాముఖ్యం తీసుకువచ్చి వాటికి నాటకకళలో వుండవలసిన స్థానాన్ని వాద్దు పెట్టి 
నిదూపించి చూపుదామని కేవలం నేను పట్టుపట్టి నూసభవారి చేత ఆడించిన నాటక మిది. 
గద్యయే నొటకానికి జీవక(రగాని పద్యం - కీర్తనకావని ఇప్పటికి నా నిశ్చతాభిపాయము. ఆదినం 
రాత్రి పదిగంటలకు మొదలుపెట్టి నాలుగుగంటలదాకా ఆడాము. అగ్నిపోత్రావధానులు “వీడి 
ఇంగ్లీషు చదువు నాకొంవ తీసింది" అనేదానితో స్వస్తి చెప్పుతుండే వాళ్ళం మొదట్లో. తరువాత 
తరువాత గాని సౌజన్యారావుపంతులు సీనులునరకు వేశేవాళ్ళం కాదు. ఏ అల్లరిలేకుండా 
కిక్కురుమనకుండా తదేకంగా మా తెనాలి (హపేక్షక్రజనం ఆనందించారు. ఆదినం నాటకరుసుం 
87 రూపాయలని ఇప్పటికి నాకు జ్ఞావకము. రోషనార, మొదలైన మిగతానాటకాలకి దాదాపు 
2000 దాకా కళ్ళజూస్తుండే వాళ్ళము. ఆ రోజుల. ఈలాంటి గద్యనాటకాల్ని, సంస్కృత 
నాటకాల ఆంధ్రీకరణాల్ని వ్‌టేని 'పైకితీసుకురావాలనేదె మొదటి అశయం మా సభది. అందువల్ల 
వరుమానం తక్కువైనా దీన్ని ప్రచారం కోసం ఆడుతూవుండేవాళ్ళము. యేవూరనైనా 
ప్రతాపరుద్రీయం, కన్యాశుల్కము నాటకాలు చేయదలచుకుంశే, ముందుగా కన్యాశుల్మము 


ఆడే వాళ్ళము. ఎందుకంశే ముందుగా ప్రతావరుద్రీయమువేస్తే, ఆ పిచ్చివాడి కేకలతో 
నాగొంతుకు పోతూ వుండేది..... 


మొదట్లో యెంత వరుమానం వచ్చిందో ముందరగానే చెప్పాను. తరువాత యెంతో ప్రచారం 
చేయగా చేయగా ఎనిమిది, తొమ్మిది వందలకంకే యొక్కువ వచ్చింది కాదు. అయినప్పటికి 
దీనిమీద పెట్టిన గురివదలకుండానే ఆరాధిస్తూ _ వుండేవాళ్ళము. ఒకప్పుడు ఈ నాటకం 
విజయనగరంలో ఆడేము. నారాయణదాసుగారు మొదలగు (ప్రముఖులు యెంతమందో వచ్చారు. 


CD నూరేళ్ళ నమాలోచనం... 


ఆరోజున (పేక్రకులు అమితథశద్దాభక్తులతో చూచారు; ఆనందించారు. అనగ్నిహోత్రావధానుల 
మాటలతో ముగించాము. (పేక్ష్రకులు ఇంకా నాటకం వుందని అలాగే కూర్చున్నారు. నేను 
రంగస్టలం మీదికి వెళ్ళి నాటకం సమొప్తమయిందని మనవి మాటలు చేప్పుకునేసరికి వాళ్ళు 
యెంతో నొచ్చుకున్నారు కూడా. మరొకవ్పుడు బందరులో ఈ నాటకాన్ని (శ్రీ) ముట్నూరి 
కృష్ణారావుగారు మొదలైన (ప్రముఖుల యెదుట ఆడాము. ఆ దినం కూడా నారి మన్ననలకు 
అభినందనాలకు పాతులమైనాము. ఈలా తరచిన కొద్ది నాకు యెన్నెన్నో జ్ఞాపకము 
వస్తున్నాయి. కాని వీటి నన్నిటిని యేకరవు పెట్టడము సమంజసముగా _ కనబడటములేదు. 
కావున వదిలివేస్తున్నాను..... 

ఈ నాటకానికి ఇంత (ప్రతిభ. ఇంత (ప్రచారం తెచ్చింది నా చిరమిత్రులు, సోదరనటులు 
అయిన “పద్మశ్రీ” స్తానం నరసింహారావు, మాష్టరు తంగిరాల ఆంజనేయులు. నేను చేసిన కృషి 
చాలా తక్కువ అని నాకు తోస్తుంది. గిరీశంసీనులు, రామప్పంతులుసీనులు, మధురవాణిసీనులు 
ఒకదాని తర్వాత ఒకటిగా వస్తుండేవి. వీళ్ళని మించి చేయాలని నేను, నన్ను మించి 
చేయాలని వాళ్ళు పట్టుదలతో వుండేవాళ్ళము. అందువల్ల మాలో వున్న  నటనాకౌశలా 
న్నంతా ప్రకటించటానికి ఇది వొక ఆస్పదంగా వుంటుండేది. కొన్ని కొన్ని కొత్త సందర్భాలు, 
మా మధురం నాకు సృష్టిస్తుండేది. సమయస్తూర్తి వుంశునే గాని వీటిని నిర్వహించటానికి 
వీలుగా వుండేది కాదు. ఒకప డు “అదేవింటా వికారం” అని నే నన్న తరువాత “ఆఖరు 
వికారమని” జవాబుచెప్పి “టేకి కేర్‌” అన్నాడు నరసింహారావు - కాదండి!- మూ మధురవాణి. 
దానికి నేను కూడా ఏదో వయ్యారంగా అదేస్టాయిలో జవాబు చెప్పానని బాగా జ్ఞాపకము. 

(పేక్షకులు నా బుచ్చమ్మ స్‌ను యెప్ట్పాడైపోతుందా యెప్పుడు మధురం, రామప్పంతులు 
సీనులు చూదామా అని వుత్సాహపవపడుతుండే వాళ్ళు. కారణం నా సీనులు కొంచె దీర్తంగా 
వుండేవి. యెంతసేపు లెక్చర్లలాగా వుండేవి నా బుచ్చెమ్మతో సంభాషణలు. తరువాత 
రానురాను వీటిని పలచపరచాననుకోండి. అయినప్పటికి పెద్ద సీనులుగా కనిపిస్తుండేవి. నేను 
గిరీశంపాత యెప్పుడు వేసినప్పటికీ ఒక గమ్యస్థానాన్ని ఈ బుచ్చమ్మ సీనులో చేరటానికి 
ప్రయత్నిస్తుండేవాల్ణి. నేను చెప్పే మాటలు, శు సూ చేష్టలు చూసి తల్లులు, తరుణ 
యువతులు లోలోపల తిట్టుకుని శపించాలన్నంత భావప్రకటన చెయ్యాలని అనుకుంటుండేవాడిని. 
నిజంగా బుచ్చెమ్మ నా దృష్టిలో అంత సౌందర్యవతి కూడా కాదేమో అనిపిస్తుంది. కాని 
అనాఘాత వుష్పం ఆ చిన్నది. అందులో వైదిక కుటుంబంలో వుట్టి ఆకట్టుబాట్టలో, ఆ 
స్నానాల్లో, ఆ నివ్యృల్లో మునిగి తేలుతుండేది. పట్నంలో తాను చూచిన సానెలను గాని, 
యువతులనుగాని మరిపించే అభూషిత నగ్న సౌందర్యము ఆవిడలో కనిపించింది. 

అదీగాక మరో సూక్ష్మం కూడా వుంది. అలభ్యమైనదాన్ని, అందరాని పండును 
ఆశించిదాన్ని లభ్యం, భోజ్యం చేసుకోటంలోనే వుంది పురుషవ్రయత్నమంతాను. ఇంతఅవ్యక్త 
కుటుంబములో వున్న బాలవైధవ్య మనుభవిస్తున్న బుచ్చమ్మను ఒప్పించి, లేవదీసుకుపోవటంలో, 
“మజా, ప్రయోజకత్వం” వుంది గాని యేదో కేపు మారి వ్యవహారం చేసి ఇల్లు వెడలదీయటంలో 
ఏ మాత్రం Romance కనిపించింది కాదు. అందుకని మొదట్నించి, చివరదాకా కూడా 
ఒక కార్యాచరణం స్రిరవరచుకున్నాడు ఈ కార్యవాది; దాన్ని ఆచరణలో పెట్టాడు. చివరకు 
రుబ్బురోలు సీనులో బుచ్చెమ్మను తాను చిత్రించిన దాంవత్యదృశ్యంతో తాను పూర్ణంగా ఆవిణ్ణి 
జయించాను అనుకున్నపుడు ఆవిడ నా (బాణంపోయినా మీతోరాోినని కుస్సున జవాబిచ్చేసరికి 
మరో తెలివితక్కువపీనుగైతే వెనకంజ వేసేవాడే. కాని వాడు, *నినద భీషణ శంఖము 
దేవదత్తమే' లాంటి Resourceful! గిరీశం - వెంటనే పెద్ద యెత్తు వేశాడు. తిరుగు లేనిది. 
ముందుగా పెద్ద ఒట్టు వేయించుకున్నాడు గనుక దాన్ని జ్ఞాపకానికి తెచ్చి తను ప్రాణత్యాగం 
చేసుకుంటానని కొంత హంగామా చేస్తాడు. వెంటనే బుచ్చెమ్మ నిర్జాంతపోయి అవ్యక్తంగా 
మీరేం చేయమంకు అది చేస్తా నని తెల్లబోయి చెప్పింది. వొట్టిచ్చిన తరువాత ఇక యే 


తన్వ్యాళుల్క ఠః నూరేళ్ళ నమాలోచనం.. 


మొచ్చినవృటికి బుచ్చెమ్మ తిరిగి పోదు అని గిరీశానికి ధైర్యం వుంది. లేకపోతే ఇన్ని లెక్టృర్తే 
యిచ్చేవాడే కాదు మొదట్నించి. కొండెక్కినంత పనై పోయింది. ఆ మందార మొగ్గలను 
చెట్టు నుంచి త్రుంచాడు. ఇక దాన్ని అవతలికి దాటేంచడమే తరువాయి. అంతే... 

ఏదో విమర్శనాత్మకంగాను, అన్యాపదేశంగాను చెప్పుకొచ్చాను క్షమించాలి. వెంటనే 
హనుమంతుడికి వచ్చినంత వుత్సాహం వచ్చేస్తుంది నాకు. వెంకలుశం మిడతను పట్టుకొస్తాడు. 
వూరుపిండి పెట్టనుంటాడు అక్కయ్యను. నేనేమో మిడతల్ని పట్టుటమనేది ఒక Natural 
History అని చెప్పి ఏదో ఏదో కొంచెం అనందబాష్పాలతోనే అంటాను. వళ్ళు తెలియని 
స్తితి. ఏం చేయమంటారు? పెళ్ళికి ఎప్పుడు ఎంత తొందరగా తరలిపోనటమా? ఎప్పుడు 
బండి తోవతప్పించుటమా? ఎవ్పుడు రామవరందాకా ఆరాత్రే అంచీబళ్ళమీద దాటిపోవటమా 
అనే ఆలోచనలోనే వుంటాను... 

చివరకు సౌజన్యారావు వంతులు సీనులో వచ్చేసరికి అత్యంత మైనటువంటు నటనోత్సాహాలు 
నాలో వుద్భవించేవి. నా కృత్రిమ జీవితాన్నంతా చేసేటప్పుడు నాలో వున్న కౌశలాన్ని 
యావదాస్తి వినియోగపరచాలి, వకటించాలి అని వువ్విళ్ళూరుతూ వుండేవాల్ణి. ఆ సందర్భము 
ఎంతో క్లిష్టమైనది కనుక. యెంత దూరం విజయం పొందే వాణ్లో నేను చెప్పలేను. కాని 
నా శాయశక్తుల చేసేవాణ్ణి. బుచ్చెమ్మదగ్గర ఎంత టక్కుటమారం చేసినా సరిపోయింది. కాని 
పౌజన్యారావు పంతులుగారిని, నేను “నెపోలియన్‌ ఆఫ్‌ యాంటీనాచ్‌'నని, ఒక గొప్ప ఆశయాలు 
గల వర్ధమాన యునకుణ్నని, ఇంద్రియని[గ్రహాల సాధకుడనని నమ్మకంగా ఒప్పించడంలోనే 
వుంది నా తెలివితేటు లంతా. నేనెంత గట్టిగా ఒప్పిస్తానో దానికి నూరురెట్టు సిగ్గుతీసేటంత 
ఘట్టిగా ఆయన నన్ను 'నెపోలియన్‌ ఆఫ్‌ యాంటీనాచ్‌ గారూ! ఈవిజ్లీ మీరెరుగరా?” 
అని బయటవేసేటట్లు నేను నటించినప్పుడే నేను గిరీశం పాత్రను సరిగ్గా నిర్వహించా నని 
అనుకునే వాణ్ణి. బయటపడ్డ తరువాత నిజంగా విపరీతమైన వశ్చాత్తప్పుష్టైనట్టు నటించ్లడము 
నాకంత  కష్ట్రమనిపించేది కాదు. 'టూరిపెంటెన్స్‌కు ట్వంటీఫోర్‌ అవరు చాలదా అండి” 
అని అన్నప్పుడు డామిట్‌ -కథ అడ్డంగా తిరిగింది అని ఎగ్టిట్‌ కొట్టినప్పుడు ఇంకా వూర్వవు 
గిరీశంగా నే ముగిస్తూవుండేవాణ్ణి. ఏదో బాబు! నాచేత నైనంత కృషి చేశాను ఈ వేషానికి, 
యుగంధరుడు వేషం ఈ “వేష మంతకష్టమనిపించేది కాదు. _విన్నిమార్జు చేసినా మళ్ళా 
వెయ్యాలనిపిస్తూ వుండేది. ఇప్పటికి 60 సంవత్సరాలు వచ్చినై నాకు. ఇంకా ఈ వేషం 
మీద మోజు తీరలేదంటే నమ్మండి. నిజం, చెప్తున్నా. వేషం చిన్నదైనవ్పటికి, గిరీశంగా 
నావయస్సు ఒప్పకపోతే, చివరకు, అసిరిగాడివేషం వేసి రామప్పంతుల దగ్గర రూపాయి 
పుచ్చుకున్న తరువాత ౬ రాజో నా రాజో, నా రాజనిమ్మల వద్‌, నాలైలిమామిడి వెలుగో 
i అంటూ గెంతుతూ నా వృద్దాప్యంలో కూడా వెయ్యలేకపోతా నాన్నంత _ వుత్సాహం 
నాలో వుండింకా... ... ..ఈలాంటి సంబంధబాంధవ్యాల్ని, ఈలాంటి అనురాగాల్ని నాకు 
సంధానం చేసి పరలోకగతుడైనాడు ఈ గ్రంథ కర్త గురజాడ అప్పారావు వంతులుగారు. 
'గిరీశంగారి పునరాగమన'మని ఒక చిన్న నాటకాన్ని రేఖామాత్రంగా వ్రాశాను కాని దాన్ని 
మరింత విస్తరించి కన్యాశుల్క మంతటిదిగా వ్రాయాలని మనస్సులో నిశ్చయించుకున్నాను. నా 


స్వామిదయవల్ల యెవ్వడైనా చేసి తీరుతాను. ఆ విధంగా కూడా అప్పారాయకవి (బ్రహ్మకు 
చేను పడ్డ బుణం తిర్చుకుంటాను. 


(వరిశోధన* 1956) 


894 అ కన్యాశుల్భ_ ౦: నూ రేళ్ళ నమాలోచనం... 


కన్యాశుల్కం (పదర్శనాల్లో 
నా “మధురవాణి” అనుభవాలు 


Tt స్తానం నరసింవోరావు 


నా నాటక జీవితంలో ముప్పయ్యేండ్హ వెనక్కు వీక్రిస్తున్నాను. జ్ఞాపకాని కందినంతవణకూ 
మా కన్యాశుల్క_ నాటక వ్రదర్శనాల్లోని నా “మధురవాణి” అనుభవాలను వినిపిస్తాను. అవన్నీ 
జరిగిన యథార్డాలే గనక అందు ఉత్నేర్తిక్షగ్రాని, స్వోత్కర్హగాని లేదని ముందుగా మనవి. 


1930 సంవత్సరంనాటికి నాకు 28 ఏండ్ర వయస్సు. తెనాలి శిరానువిలాసనాటక 
సభలో తేనూ ఉక చేషధారులబగా జేరి, నటించడంలో అప్పటికి ఆరేండ్డు గజచాయు, మొ 
సభ సమష్టి కృషితో సాగించిన రోషనార, సారంగధర, కృష్ణ తులాభారము మున్నగు నాటక 
ప్రదర్శనాలతో కొంత అనుభవాన్ని గణించుకొని, క్రమంగా ప్రజాభిమానాన్నీ (వచారాన్నీ 
అందుకొంటూన్న రోజులవి. 


ఈ నాటకాల తరువాత కీ.శే. గురజాడ అప్పారావు పంతులుగారిచే రచింపబడిన 
కన్యాశుల్కం నాటకాన్ని (ప్రదర్శిద్దానుని మా సభ సంకల్పించింది. దాన్ని ఆచరణలో పెట్టింది. 
మా సభ్యుల్లో కొందణీని ఏరి, ఆ నాటకపాత్రల తత్వాల కనుగుణ్యంగా పాతధారులను 
నిర్రయించారు. అందులోని ముఖ్య పాత్రలకు డాక్తరు గోవిందరాజుల వెంకటసుబ్బారావు 
గిద్‌శంగానూ, మాష్టర్‌ అంజి రామప్పంతులుగానూ, పులిపాటి వెంకశుశ్వర్లు కరటకశాస్త్రుగానూ, 
నేను మధురవాణిగానూ ఎన్నిక అయినాము. పోర్టన్లు చదవడం ప్రారంభించాం. నేను 
నిర్వహించవలసిన మధురవాణీ పాత్రపోషణకు అవసరమైన ఆకారాన్నీ, దానికి సంబంధించిన 
భావ తత్తా వన్నీ ఆ నాటకాన్నంతా చదివి ముందుగా అవగాహన జేసుకొన్నాను. ఆ భావాల్ని 
పెద్దలకు వినిపించాను. కొన్ని. పొరపఫొట్లును సరిదిద్దుకున్నాను. మరికొన్ని ఉత్తమ భావాలను 
అనుభవజ్ఞాలనుంచి (గహించుకొన్నాను. ఇందుకొఆఅకు ముందుగా నేను విజయనగరం గూడా 
వెళ్ళి అక్కడివారి ఆచార వ్యనహారాలనూ, అలతాట్లనూ, భాషోచ్చారణకు సంబంధించిన 
నుడికారాన్నీ కొంత నేర్చుకొచ్చాను. మా తొలి ప్రదర్శనానికి ముందు సాధనలోనూ, ఆ 
తరువాత (ప్రదర్శనాల్లోనూ నా మనస్సులో చిత్రించుకొంటూ వచ్చిన “మధురవాణి”కి మరి 
కొన్ని మెణుగులను సంతరించుకొన్నాను. అందువల్ల నాలో మూర్తీభవించిన ఆ మధురవాణి 
ఒక మాంచి నెరజాణవలే స్థిరపడిపోయింది. 


1930న సంవత్సరం నుంచి 1058వ సంవత్సరం వజకూ సుమారు ఓ వంద కన్యాశుల్క 
నాటకాల నైనా (ప్రదర్శించి వుంటాము. మా నాటకసమాజం వారి సమష్టికృషిలో - ఆ 
కొలంలో విరివిగా పద్యాలూ పాటలతో (ప్రచార  మవుతూన్న నాటక (పదర్శనాలవలే ఈ 
వచననాటకం గూడా [క్రమంగా (పజాభిరుచిని అందుకొంటూొ వచ్చింది. 


ఈ నాటకంలోని అన్ని రంగాలకంకు మధురవాణి లొటిపిట లంటూ నవ్వేరంగమే 
హెచ్చుగా (పేక్రకులను నయోవృద్దభేదం లేకుండా నవ్వుదొంతర్లతో దొర్లిస్తూ వుండేది. ఆ 
నవ్వు దాదాపు పడి నిమిషాలపాటు (పేక్రకులకు విసుగు పుట్టనీకుండా రంగస్టలాన సాగుతూ 
వుండేది. 


తన్వాళుల్మం: నూ లేళ్ళ నమాలోచనం.. 


ఒకరోజున ఏమైందంటే, — రాజనుం|డిలో గున్నేశ్వరరావుగారి నాటక శాలలో మా 
కన్యాశుల్కాన్ని (వ్రదర్శించడానికి ప్రకటించాం. నాటకం రోజునకు రెండు రోజుల ముందుగానే 
మేమంతా యలమంచిలి క్యాంవునుంచి రాజనుండ్రివచ్చి, నాళంవారి సత్రంలో బసడేశాం. 
మాలో లుబ్బావధాన్ల వేషం వేసే వారికి బాగా జ్వరం వచ్చిందనీ, రాజాలననీ తెనాలినుంచి 
"అెరిగ్రాం వచ్చింది. మాలో అలవాటుపడిన అతడు లేకపోతే నాటకమే _ ఆపెయ్యవలసి 
వచ్చేట్టుంది. పొధనాంతరం ఆలోచించాం. అప్పటికప్పుడే ఆ వూరిలో వాకబ్‌ చేశాం. కొంత 
నాటకానుభవంగల ఒక స్తూల కాయుణ్ణి పెద్ద బొజ్జగలవాణ్ణ్తీ వెతకి తెచ్చాం. ప్రాక్షీసిచ్చాం. 
(ప్రదర్శనం మాంచి నడి ఎండాకాలం. అందులో రోహిణీ కార్తెలో, అందతికీ చెముటలు కాల్వలు 
గట్టుస్తూన్న రోజులవి. ఆ రోజున  మేనుంతా నాటక శాలలో వేషాలు వేసుకొంటున్నాం. 
నేను మధురవాణి వేషం దిద్దుకొనే చోటికి ఇద్దణు  పెద్దమనుష్యులొచ్చారు. అందులో ఒకరు 
నాతో ఇలా అన్నారు. “స్థానంవారూ! మేమిద్దఅమూ స్నేహితులం, దగ్గణలో కూర్చుండి మీ 
నాటకం చూడ్డానికి హెచ్చు తరగతి టిక్కెట్టు కొని వచ్చాం. ఇందులో నాకోర్కె ఒకటుంది. 
అదేమంళే, - మీరు రంగస్టలాన మధురవాణీ వేషంలో ఎలాంటి వారినైనా నవ్విస్తారని నేను 
ఘంటావథంగా ఎంత వెప్పీనా నా మిత్రుడైన ఈయన నమ్మడం లేదు. అందుకు గాను 
మేమిద్దరం పందెం వేసుకున్నాం. మీ రీతణ్ణి నద్వించగలిగితే, నేనీతనివద్ద నుంచి పదిరూపాయల 
పందెం గెలుచుకొంటాను. లేకుంటే ఆ వదీ ఈతనికి వోడిపోతాను. గనుక మీరీతణ్హో ఎలాగైనా 
నవ్వించాలి.” అన్నాడు. “అయ్య బాబోయ్‌! అది నా చేతగాదు. నవ్వనని భిష్మించుకాన్న 
వారిని నవ్వించడం నా తరంగాదు బాబూ! మీ వందానికీ మీకూ ఒక్క నమస్కారం” 
అన్నాను. “అయినా ప్రయత్నించండి” అంటూ వారు వెళ్ళిపోయినారు. 

నాటకం ఆరంభమైంది. ఆ నవ్వు రంగం గూడా నడుస్తూవుంది. (షేక్షకుల్లో ఆ 
యిద్దటు మితులూ ఒకేచోట కూర్చున్నారు. రంగస్తలం మీదనుంచి వారిని చూస్తూనే 
నవ్వుతూన్నాను. జనమంతా నవ్వుతూనే ఉన్నారు. కాని, ఆ మిత్రుడు మాత్రం నవ్వలేదు. 
చివరకు చిరునవ్వు మొగమైనా పెట్టలేదు. ఆ సమయంలో రామప్పంతులు కోవగించుకొంటూ 
మధురవాణిని అదువులో పెట్టుకోవడానికి (ప్రయత్నిస్తున్నాడు. ఆయన ప్రయత్నిస్తున్న కొద్దీ, నా 
నవ్వు 'ాచ్చవుతూనే వుంది. ఆ స్పింగ్‌ పందిరి మంచంమిద పడిపోయి, అటూ నిటూ 
పొర్గ్ణాడుతూ గూడా నవ్వడం సాగించాను. అప్పటికీ ఆ (పేక్ష్రకుడు నవ్వలేదు. నాకు 
విసుగు పుట్టింది. ఆయాసం గూడా వచ్చేసింది. ఆ ఆయాసనంతోనే లేచి కూర్చుండి, నా 
నవ్వావుకొంటూ, మధ్య మధ్య ఉప్పెనగా నవ్వేస్తూన్నాను. ఈ నవ్వునకు ఉకోషవడుతూ 
నొ వెనక భాగంలో రానుప్పంతులు నిలుచున్నాడు. నా ముఖం వైపుగా లుబ్దావధాన్లు 
కూర్చున్నాడు. నా ఆగడాన్నంతా ఆయన నోరు తెజచుకొని ఆశ్చర్యంగా చూస్తూ వున్నాడు. 
స్తూల కొయుడనడం చేత ఆయనకు వంటినిండా చెముటు పట్టింది. ముఖనుంతా కాల్వలు 
గట్టినట్టుగా కారుతూవుంది. అతడు తన బుగ్గల ప్రక్కన అంటించుకొన్న ఆ తెల్లని క్రీప్‌ పార్‌ 
వెంట్రుకల గడ్డంలోని ఒక భాగం గుబురుగా జారి, (క్రిందకు పడేట్టుగా ఊగిసలాడుతూ 
వుతది. "సెనది గహానసరసౌను. ఛవ న మంచంమీదనుంచి దిగాను. ఆ గుబురు లాగేసి, 
చేతిలో వట్టుకొని, రామవృంతులుకు చూపిస్తూ, ఇదిగో ఇందుకోసం నద్యానన్నట్లుగా భావం 
పెట్టి నవ్వాను. అపవ్యడా ముసలాయన వూరకున్నా బాగుండి పొయ్యేది. అట్లాగాక, నా 
చేతిలోంచి ఆ గుబురు చెంట్రుకలను లాక్కొని, మళ్ళా తన గడ్డానికి అతికించుకోవడానికి 
మరొక బుగ్గన నత్తుకొన్నాడు. వత్తుకొన్నా, అది అక్కడి చమటకు అతకకుండా జారిక్రిందే 
పడిపోయింది. ఆ రాలి పోయినదానినీ, నన్నూ, అటు (పేక్షకులనూ అ ముసలాయన చూస్తూ 
నోరు తెజచుకొని తన అసహాయస్ట్రితిని వెల్లడించుకొన్నాడు. ఆయన్ను నేను చూచి నవ్వుతూ, 
రామప్పంతులు వైపునకు తిరిగాను. అంతకోవంలో వున్న వంతులుగూడా నవ్వాడు. _పేక్రక్రులూ 


శరా సా శుల్బ హః నూ రేటు నమాలోచనం... 


నవ్వారు. ఆ భీష్మించుకొన్న మితుడూ తనకు తెలియకుండానే నవ్వేశాడు. “హమ్మయ్య!” 
అంటూ నా నవ్వునూ ఆయాసాన్నీ తగ్గించుకొన్నాను. 


నాటకం అయినతరువాత ఆ యిద్దరు మిత్రులూ నా వద్దకు వచ్చి, ఓ వదిరూపాయల 
నోటును నాకు బహుమతిగా ఇన్వబ్‌ "య్యారు. వారికి నమస్కారం చేసి, ఆ నోటును మరల 
వారి జేబులోనే బలవంతాన పెళ్టేశాను. మర్రోజు ఉదయం వారుభయులూ మా బసకొచ్చి, 
ఇరువయి రూపాయల ఖరీదుగల ఒక జరీధోవతీ, కండువా నాకు బహుమతి జేశారు. అవ డు 
వద్దనలేక పోయినాను. 


రెండో అనుభవం:- ఆంధ్ర, కృష్ణా పత్రికల రజతోత్సవం సందర్భంలో బెజవాడ 
దుర్గాకళామందిరంలో మా కన్యాశుల్కనాటకాన్నే ప్రదర్శించాం. ఆరోజున ఒక చిత్రం జరిగింది. 


నాటకం రాత్రి 9-30 గంటలకు (ప్రారంభమవుతుంది. 8 గంటలకే హాలంతా (పేక్షక్రులతో 
నిండిపోయింది. ఆంధ్ర, కృష్ణావత్రికల సంపాదకులు కాశీనాథుని నా గేశ్వరరావువంతులుగారూ, 
ముట్నూరి కృష్ణారావు పంతులుగారూ పెండ్లికొడుకుల్దాగా (_పేక్షక్రుల ముందుభాగంలో ఒక 
పెద్ద సోఫాలో సుఖాసీనులైనారు. ఈ సన్మాన కార్యక్రామానికి ఆంధ్రరాష్ట్రం నలుమూలల 
నుంచీ పండితులూ, కవులూ, విద్యాధికులూ, అధికారులూ, అనధికారులూ, కళారాధకులూ 
అనేకమంది (స్త్రీ, వురుషులంతా విచ్చేశారు. వారంతా కన్నులవండువుగా ఆ  మందిరమంతా 
కళకళలాడుతూ నిండిపాయ్యారు. చోటు చాలక కొందటు ప్రముఖులూ, పత్రికా రచయితలూ 
రంగస్తలానికి (ప్రక్కల సైడ్‌ వింగుల్లో గూడా కిక్కిరిసి కూర్చున్నారు. ఆ కూర్చున్నవారిలో 
నాకు ఆ బాల్యమిత్రుడూ సహపారీ అయిన శ్రీ, నీలంరాజు వెంకటశేషయ్య (ఇప్పటి 
ఆంధ్రప్రభ దినపత్రికా సంపాదకుడు) గూడా ఉన్నాడు. 


నాటకం బాగా ఆడాల్ననే ఉత్సాహంతో మేమంతా (క్రొత్తగా దుస్తులనూ వస్తువులనూ 
సేకరించుకొన్నాం. నా మధురవాణి చేషానికి అరచేతి వెడల్పుగల జరీ అంచు తెల్లని, సన్నని 
చీరెను ప్రత్యేకంగా కొని తెచ్చుకొన్నాను. 

మా వేషథధారణంతా పూర్తయింది. నాటకం ప్రారంభమైంది. నా నవ్వురంగం కూడా 
నడిచి పోతూవుంది. ఆ రంగంలో గిరీశం వ్రాసిన ఒక ఉత్తరాన్ని రామప్పంతులు చదువుతూ 
వుంటాడు. అందులో ఒకచోట, “ఈ రామప్పంతులు చిక్కులకు జాకాల్‌, తెలివికి బిగ్‌ యాస్‌, 
అనగా ఓ పెద్ద గాడిదో అంటూ వంతులు చదివెస్తాడు. ఆ వ్రాతలకు పంతులికి కోపం వస్తుంది. 
అందులో ఆ గాడిద అనే మాటను మనస్సులో పెట్టుకొని, పైకి మాత్రం లొటిపిటలంటూ 
మధురవాణి ఉప్పెనగా నవ్వేస్తూ వుంటుంది. అది పంతులుకు మరింత కోవకారణనువుతుంది. 
ఆ రంగంలోనే లుబ్జావధాన్సుతో “నేను మీ యింటికి వచ్చేస్తాను వదండి, ఈ పంతులు 
మాయమాటలు నమ్మక ఇంట్లో సుఖంగా వుందురుగాని” అంటుంది మధురవాణి. “నేను తగను 
నేను తగను” అని ఆ ముసలాడంటాడు. “అలా గడ్డి పెట్టండి" అంటాడు రానుప్పంతులు 
ఉకోషంతో. “గడ్డి గాడిదలు తింటాయి మనుషులు తిను” అని మళ్ళీ నవ్వుకొంటూ, తురున 
లోనికి పరుగెత్తుతుంది మధురవాణి. ఇలాగే అన్నీ జరిగిపోయినాయి. అలా వరుగెత్తేదారిలో 
ఒక సైడ్‌ వింగులో నా మిత్రుడు నీలంరాజు వెంటకశేషయ్యకూర్చుండి నవ్వుతున్నాడు. నే నా 
నవ్వుతోనే, ఆయన కూర్చున్న కుర్చీ రెండు చేతులమీదా నా చేతుల్ని అనించి, వంగి నవ్వాను. 
అతడు  ఏమనుకొన్నాడో ఏమో ఛప్పనలేచి, “ఏబ్బెబ్బే! నేనూ తగను, నేనూ తగను.” 
అంటూ ఆవలకు వెళ్ళి పోయినాడు. “ఏమిటి శేషయ్య! నేనూ తగనంటాచేమిటిఐ నేను నీ 
మిత్రుణ్ణి స్టానాన్నిగానా?” అంటూ వెంటబడి, మరింత వొయ్యారంగా నవ్వాను. “నకల, 
నిన్నీ విధంగా తూసాంటు, నాకదోలాగా వుంది" అంటూ (ప్రవరాఖ్యుడి మొఖంతో తన 
వైముఖ్యాన్ని వెల్లడించాడు. ఉభయులమూ అన్యోన్యంగా కాస్పేవు నవ్వుకొన్నాం. 


కన్వాళుల్క 0: నూరేళ్ళ నమాూలో నన 897 


మరో చిత్రమైన రసాభాసవు అనుభూతిని వినిపించి, ఈ వ్యాసాన్ని ముగిస్తాను. నవ్వకండి 
దయశేసి. 

విజయనగరంలో మా కన్యాశుల్కాన్ని వురజనుల కోర్కెపై రెండోసారి వ్రదర్శిస్తున్నాం. ఆ 
రోజున (పేక్షక్రుల్లో ఒక _ పెద్దమనిషి కూర్చున్నాడు. నలుగురితోబాటు తాను నవుతూనే చాలా 
పర్యాయాలు కన్నీరు తుడుచుకొొంటూ వున్నాడు. అది రంగస్తాలం నుంచి ను గమనిస్తూ 
వున్నాను. ఆ కన్నీటికి కారణం తెలియలేదు. నాటకం అయిన తరువాత ఆయన లోనికి వచ్చి, 
మాతో తన ఆనందాన్ని వెల్లడించాడు. మ(రోజు సాయంత్రం మా సభ్యుల నందరినీ తన 
యింటికి టీపార్రీకి ఆహ్వానించాడు. మేమంతా వెళ్ళాం. ఆయన ఆదరణా, సరస సంభాషణా 
హెచ్చుగా నాకొణకే చూపించినట్టుగా నాకు స్ఫురించింది. ఆ తరువాత మా ఉభయుల్లో 
కొంత చనువుగూడా [క్రమంగా ఏర్పడింది. ఇందులకు కారణం నేను తెలుసుకొన్న దొకటుంది. 
అది ముందుగా వినిపించాలి. ఆయన ఈ నాటికి లేడు లెండి. ఆయనపేరు చెప్పడం 
మఆచాను. క్షమించాలి. పేరు వెంకటకృష్ణంరాజో, వెంకటరామరాజో గుర్తుకు రావడం లేదు. 
ఇంటిపేరు మజచాను. ఆజానుబాహుడు. ఆనాటికి 40 ఏండ్ల _నిండైన విగ్రహం. ఓ విధంగా 
అందగాడనే చెప్పవచ్చు. ఇంట్లో గూడా ఆ తలపాగా తీసినట్టు కనిపించదు. బుగ్గలక్రింది 
భాగాలకు బాగా వంకర్చు తిరిగిన నల్లటి మీసాలు. చూచే చూడ్డంతోనే ఏ రాజవంగీయుడో 
అన్నట్టుంటాడు. ఆయన ఇంట్లో అమర్చబడిన అందమైన ఆ వస్తువులను చూస్తే, ఓ చిన్న 
జమీందారనే విషయం స్పష్టమౌతుంది. ఓ నాడు నన్ను తన ఇంటికి పిలుచుకొని వెళ్ళాడు. తన 
పడక గదిలో రెండడుగుల ఎత్తున యన్‌లార్ది చేయబడిన ఒక ఫోటోను చూపించాడు. దానికి 
జలతారు దారాల హారం ఒకటి వేయబడి వుంది. నేను ఆశ్చర్యంగా చూచాను. “అరెరె! 
నా వేషాన్ని ఎపుడు ఫోటో తీయించారు? ఎప్పుడు పెద్దది జేసి ఈ (ఫ్రేమ్‌లో పెట్టారు” 
అంటూనే ఉన్నాను. ఆయన చిరునవ్వునవ్వుతూ, కొన్ని ఆంతర్యవిషయాలు చెప్పాడు. ఆ 
ఫోటోలో ఉన్నది ఒక వేశ్యటు. పేరు అరుంధతియట. బహాకాలంగా యూయనకు పరిచయమై 
వుందట. కొన్ని కారణాలవల్ల ఆయనకు దూరమై పోయిందట. అందుకే రంగస్టలాన నా 
మధురవాణి వేషంలోని నడకల్లోనూ, నవ్వుల్లోనూ, భావప్రకటనలోనూ ముమ్మూర్తులా తన 
వేశ్యే తారసిల్రినట్టు తోచి, తనకు ఆమెతో గల పూర్వస్మృతులేవో జ్ఞావకాని కొచ్చి, కన్నీరు 
మాటిమాటికీ గిర్రున తిరిగిందట. ఇదంతా విని, నే నెంతో జాలినటించాను. ఆయన 
నిజమనుకొని పాపం! మరి కొన్ని తన అంతరాంతర రహస్యాలను నాకు వినిఫించాడు. అవి 
పైకి వెల్లడించేవిగావు గనుక, మా ఉభయుల్లోనే నిక్షిప్తమై పోయినాయి. ఆయన నాకు మరింత 
సన్ని హితుడైనాడు. కొంత డబ్బు కూడా మూ కొజకు ఖర్చు పెట్టుకొన్నాడు. ఇది ఆయన కథ. 
ఇక మా నాటక ప్రదర్శన విషయానికి వస్తాను. 

విజయనగరం క్యాంపు నుంచి విశాఖవట్టుణం వెళ్ళాం. అక్కడ మా తాలి (వ్రదర్శనం 
సారంగధర అయిన తరువాత, మా కన్యాశుల్కాన్ని మూడోనాడు |ప్రదర్శిస్తున్నాం. ఆ రాజుగారు 
గూడా మా వెంటనే వుండిపోయారు. ఆయన్ను (పేక్షక్రుల్టోకి వెళ్ళి కూర్చోండి, బాగా 
చూడవచ్చని మా మేనేజరు అన్నాడు. కాని, ఆయన మా రంగస్తలం ప్రక్క సైడ్‌ వింగ్‌లోనే 
కూర్చుండిపాయ్యాడు. 

కన్యాశుల్కం (పదర్శనంలో చివరి రంగానికి వచ్చాం. ఆ రంగంలో సౌజన్యారావు వేషానికి 
ఆ వూళ్ఫోని ఒక వకీలు తటస్రించాడు. ఆయన మా మేనేజరుకు స్నేహతుడవడం చాత, మా 
మేనేజరు మోమాటం వడి ఆయనకు ఆ వేషధారణకు అవకాశం ఇచ్చాడు. ఆ వకీలు ఎన్నడో 
ఆ వేషాన్ని బాగా నటించాడట. రిహార్శిల్పులో బాగానే చెప్పాడు. మూలోని వేషధారికంళకు 
ఈయనే ధాటీగానూ, హొందాగానూ, పెద్దమనిషి తరహా గానూ వుండడం నల్ల మేమంతా 
అంగీకరించాం. ఈ వకీలు అప్పుడవ్వడూ మద్యాన్ని సేవిస్తూవుంటాడని చూచాయగా మాకు 
తెలిసింది. అది వ్యక్తగతమ్రైనదవడం చేత మేనుంతగా పట్టించుకోలేదు. ఆరోజున తన వేషం 


898 


కన్నాూశుల్భ ౨: నూరేళ్ళ నమాలోచనం... 


బాగా చేద్దామునుకొన్నాడో మరేమో గాని - నూమూలుకంకు ఓ మోతాదు పాొచ్చుగానే 
సేవించినట్లుగా తరువాత ఈతని చర్యనల్ల నా కర్హమైంది. ఏమయిందంజు - ఆ చివరి 
రంగంలో “మధురవాణి” తన కోర్కెను “సౌజన్యారావు పంతులు”కి వెల్లడిస్తుంది. ఆయన ముద్దు 
పెట్టుకోడానికి నా దగ్గజకొచ్చి, అనౌచిత్యమూరసభంగమూ అని అయినా తెలుసుకోకుండా, 
తన _ దగ్గణకు నన్ను లాక్కున్నాడు. అవ్వడు నా “మధురవాణి” ఛప్కన అతని చేవట్టును 
విదిలించుకొని, ఆవలకేగి, “వద్దులెండి. చెడనివారిని చెడగొట్టనద్దని నా తల్లి చెప్పింది. గనుక 
మిమ్ములను ముద్దు పెట్టుకోనివ్వను” అని ఆ నాటకంలోని మాటలే అంటుంది. అలా 
బలవంతాన ఆయన్నుండి తప్పించుకో వడంలో నా “మహదురనా” హరి కుచ్చెళ్ళు అంచులు 
నా కారి [వేళ్ళకు చిక్కుకొని, ఒకచైపున క్రిందికి జారాయి. వాటిని సవరించుకొందామని ఒక 
"సైడ్‌ వింగులోనికి వెళ్ళాను. వెళ్ళానో లేదో - ఇక్కడె కూర్చున్న ఆ రాజుగారు లేచి నా 
వెంట నడిచాడు. “ఓహో! ఎంత బాగుంది ఆ యాక్షన్‌” అంటూ నా దగ్గణకు వచ్చాడు. 
అతణ్ణి వొయ్యారంగా చూచి, వంకరగా నవ్వాను. ఇది, వేషంలో లీనమైన నవ్వు అవడంచేత 
అతణ్లే పూర్తిగా మైకాన ముంచేసింది. (ప్రక్కల నిటునటూ చూచాడు. ఎవ్వరూ లేరు. 
కొంచెం చీకటిగాగూడా అయివుంది. వెంటనే నా నడుంచుట్టూ తనచేతిని బిగించి, వంచి, తన 
వంకరమీసాలు బాగా గుచ్చుకొ నేట్టుగా ముద్దులు పెట్టడం సాగించాడు. “అయ్యో! అయో! 
వదలండి. వదలండి” అని అంటూనే వున్నా, వదలక తన తొందరపాటునకు మరింత వశుడై 
పోయినాడు. నేనాతని చెంప మీద గట్టిగా కొట్టినప్పటికి గాని, అతడు తన పూర్వస్థితికి రాలేదు. 
ఆయన్ను విదిలించుకొని పౌడర్లు వేసుకొనే [గ్రీన్‌ రూంలోకి పరుగెత్తాను. తెర వాల్పించాను. 
ఆయన నావద్దకొచ్చి, తన తవ్వునకు ఎన్నో విధాల క్షనాపణలు చెప్పుకొన్నాడు. “ఏమి చెప్పి 
ఏం లాభం? తవ్పన్నది ఏవిధంగా చేసినా తప్పే గదా” అన్నాను. ఆయన తలవంచుకొని 
థిన్నుడైనాడు. ఆయనకు అలాంటి అనుభూతి గలిగినందులకు లోలోన కొంత జారి పడ్డాను. 
కాని, ఆ సమయంలో నాబుగ్గల పౌడరంతా ఖరాబయి నందులకు విచారించాను. మళ్ళా ఆ 
పౌడరంతా సరిజేసుకొని, నేను రంగస్టలానికి వచ్చేటప్పటికి దాదాపు 10 నిమిషాలు పట్టింది. ఈ 
ఆలస్యానికయిన కారణం |(క్రనుంగా ఆనోటా ఆనోటా (పేక్రక్రుల్లో కొందరికి తెలిసిపోయింది. 
నాటకం అయిపోయిన తరువాత, ఆ తెలుసుకొన్న (ేక్రక్రుల్లో కొందఆఅు కుర్రకారు లోనికి 
వచ్చారు. వచ్చి నన్ను చూచేదానికంకే, ఆ రాజుగార్నే వెతికి ఆయనవద్దకేగి - వారి వారి 
ఊహలకూ, సర్జాలకా తగ్గట్టుగా ఆయన్ను వరామర్శించారు. ఆయనకు ఏం తోచిందో 
ఏమో; మాతో చెప్పకుండానే ఆ తెల్లవారుజామున వెళ్ళిపాయ్యాడు, 

ఇలాంటి అనుభవాలను స్రీ, వేషధారులైన ఎలాంటి ప్ర్రలకు కలిగినప్పటికీ వాటిని; 'సొదు 
పెకి వెల్లడించరు. సిగ్గులేనివాణ్ణి గనుక చెప్పేశాను. అయినా ఈ అరవై ఏండ్ల వయస్సులో 
ఇంకా నాకు సిశేమిటి లెండి. 


(శతవారిక జయంతి నంచిక) 
యో 


899 


కన్యాళుల్భు అ ల రేళ్ళ నమాలోచనం.. 


నాటుకాలు - నౌ అనుభవాలు: 
కన్యాశుల్కం 


డా॥ గిడుగు వేంకట నీతావతి | 


నా బాల్యంలో పదేండ్డు గడచిన వరకూ (అనగా 1885 నుండి 1895లో) తెలుగు 
నాటకమంతు ఏమితో నాకు తెలియలేదు. నేను చూచినవి రెండు వీధి భాగోతాలు, 
ఒక పార్సీ నాటకం, తోలుబొమ్మలాట. 1897లో గురజాడ అప్పారావుగారు రచించిన 
కన్యాశుల్బమనే నాటకం (మొదటి కూర్చు) (ప్రకటితనుయినది. ఒక (ప్రతిని వారు మా 
తండ్రిగారికి వంపించారు. అది చేరిన నాటిరాత్రి మా తండ్రిగారు చదివి మెజొమీద వడేశారు. 
ఆ నురుసటిదినం శనివారం గనుక నాకు బడిలేదు. సెలవు. కనుక నే నా పుస్తకం చదవడం 
మొదలు పెట్టాను. నె శవ డు మూడవ ఫారమ్‌ విద్యార్దిని, అంతకు పూర్వం వీరేశలింగం 
పంతులుగారు రచించిన రాజశేఖర చరిత్ర చదివాను. అందులో కొన్ని సన్నివేశాలు సంభాషణ 
శైరిలో ఉన్నవి. మా స్కూలు వార్షికోత్సవంలో (ప్రదర్శించడం, (పదర్శనాలలో నేను ఏదో పాత్ర 
ధరించి పాలొనడం జరిగింది. అంతేకాక ఆ సంవత్సరమే బలవంతరావు, బావట్‌ కంపెనీలవారు 
సర్కస్‌తోపాటు పార్సీ నాటకాలాడడం చూచాను. అందుచేత కన్యాశుల్కు నాటకం చదువుతూ 
వున్నప్పుడు, ఆయా _ పొత్రలకు సహజమైనరీతిగా - నాకు సాధ్యమైనంతవరకు గొంతెత్తి 
చదువుతూ ఉండేవాడను. అది మా తల్లికీ, ఇరుగుపొరుగు నున్న వారికీ ఆకర్షకరముగా ఉండేది. 
మా తండ్రిగారు వినీ వినిపించుకోనట్టు చిరునవ్వునవ్వుతూ తమ వని తాము చూచుకానేవారు! 
నన్ను మెచ్చుకొననూలేదు! నిందించనూలేదు. తక్కిన వారు మూత్రం కొన్ని ఘట్టాలు 
'మరలమరల నాచేత చదివించి వినేవారు. నా మిత్రుడు బుర్రా శేషరిగిరావు అవ్వ్పడవుడూ 
చూ యింటికి వస్తూవుండేవారు. నచ్చినప్పుడు అతడు కొన్ని పాత్రలూ నేను కొన్ని పాత్రలు 
ధరించి రంగస్ట్రలం మీద వలికినట్లుగా చదువుతూ ఉండేవారము. నూ ఇద్దరితో ప్రారంభమైన 
సమాజము క్రమ్మకనుంగా పెద్దదయినది. మా యింటి పొరుగునవున్న శంకరవారి పిల్లలు 
నాటకాలకంచు సర్కసులో ఎక్కువ ఆసక్తిగలవారు గనుక నూ సమాజము నాటకం సర్కస్‌ 
జోడించిన సమాజనుయినది. బుర్రా శేషగిరిరావు చదువులో గట్టివాడే. నాల్గవ ఫారము 
విద్యార్ది కాని, దేహారోగ్యనుంతగా మంచిది కాకపోవుటవల్ల సర్కసులో పాలొనేవాడు కాడు. నేను 
'రెండింటను ఉండేవాడను. సర్కసులో శంకర వారిపిల్లలూ చదువులో శేషగిరిరావు నా కంలు 
ఎక్కువ నేర్పుగలవారు. రెండింటను వనిచేయగలిగి ఉండడమే నా గొప్ప. సర్కసు (ప్రయోగాలలో 
చతురత ఎక్కువగ్నా చూపించేవాడు శంకర వెంకటరావు (ఇప్పుడు గుంటూరులో ఉన్న 
డాక్షరు) తీగపై నడిచేవాడు. పెద్ద కర్రబంతి పై నిలిచి, ఆ బంతిని దొర్తించుకొంటూ ఉండేవాడు. 
చిన్న చిన్న నాటికలు వంటివి శేషగిరిరావు రచించడానికి పూనుకానేవాడు. అతనికి నేను 
సహాయుడుగా ఉండేవాడను. ఖండవిల్లి నరసింహం అనే యువకుడు నవలా రచయితగా ప్రసిద్ది 
పొందిన రామచంద్రుడిగారి తమ్ముడు. 5-వ ఫారము విద్యార్ది. కవిత్వం చెవ్తఉండేవాడు. 
మాకు గురువు. అతడుకూడా చిన్న చిన్న (ప్రహసనాలు రచిస్తూ ఉండేవాడు. అందుచేత 
(ప్రదర్శించడానికి నూకు నాటికలు కావలసినన్ని ఉండేవి. అయితే మా నాటికల (ప్రదర్శనాలు, 
సర్కస్‌ (ప్రదర్శనాలు మా యిండ్లలోనే. మూ ఆటలూ, వినోదాలూ చాలా మంది హర్షిస్తూ 
ఉన్నా మా తం(డగారు మాతం అంతగా (ప్రోత్సహించేవారు కారు. బడిచదువులు లెస్సగా 


కన్వాళుల్కం. నూరేళ్ళ నమాలోచనం... 


సాగవేమో అని సంశయించేవారు. ఊళ్ళో ఉండిన పెద్దలు కొందరు-మూ కాలేజి ప్రిన్సిపాలుగా 
ఉండిన మంగు (శ్రీనివాసరావు వంటివారు తమ యిండ్లలో సపెండ్జినంటి _ శుభకార్యములు 
జరిగినప్పుడు, దసరా వంటి పండుగలు వచ్చినప్పుడు మా సమాజమువారిచేత సర్కసు 
నాటక |ప్రదర్శనాలు కావించుకొనేవారు. పరువు దుప్పట్లు, చీరెలు, పంచలు, శాలువలు మాకు 
తెరలు. మా సమాజములో ఉండిన ఆరికరేవుల మల్లేశం అనే విద్యార్ది రంగులతో బొమ్మలు 
చిత్రించడం స్వయంకృషివల్లనే అభ్యసించినవాడు. మాకు అట్టులమీదను తెల్ల దుప్పట్లమీదను 
కాన్ని దృశ్యాలను చిత్రించి ఇచ్చేవాడు. అవి తెరలుగా ఉపయోగించేవాళ్ళము. 


1897-వ సంవత్సరం నా జీవితంలో ఎక్కువ వినోదకరమైన సంవత్సరం. పైని చెప్పిన 
వినోదాలతోపాటు మరికొన్ని ఆనందదాయకమైన సంఘటనలుకూడా జరిగినవి. నాకు బంధువైన 
వులుగుర్తి నరసింవాం టెలిగ్రాఫ్‌ సిగ్నలర్‌గా వర్షాకిమిడి రావడం, మా యింట మూడు 
మాసాలు బసచేయడం, అతనివద్ద నేను కొద్దిగా కవిత్వం నేర్చుకోడం, విక్టోరియా మహారాణి 
డయమండ్‌ జూబిలీ జరగడం, శేషగిరిరావు తోడ్పాటుతో నేను వదివద్యాలు రచించడం, 
పెద్ద సభలో చదవడం, బహుమతులు పొందడం, కన్యాశుల్క నాటకం చదవడం, కన్నన్‌ 
నాయరు మా స్కూలుకు. ఉపాధ్యాయుడుగా రావడం, ఆంగ్రభాషలో ఉపన్యాసాలిచ్చే నేర్పు 
అతనివద్దనూ, మా వూళ్ళో మాకు బంధువుగా ఉండిన పైడిగంటం కృష్ణారావు వద్దనూ 
నేనూ శేషగిరిరావూ అభ్యసించడం మొదలయినవి ఎన్నో ఆ సంవత్సరంలోనే జరిగినవి. 


1898లో కన్యాశుల్క నాటకం మా కాలేజీ వార్షికోత్సవ సమయంలో పూర్తిగానే (కొన్ని 
దృశ్యాలు తగ్గించి) ప్రదర్శించాము. అందులో మా తోడి విద్యార్ది తాతా సీతారామశాస్త్రి 
(అనగా గోరాశాస్త్రి మేనమాను) గిరీశంగాను, నేను వేంకళేశంగాను, శేషగిరి రావు 
కరటకశాస్త్రిగాను, ధవళ సూర్యప్రకాశరావు (పెద్దవాడయినతర్యాత పొర్వతీవురంలో ప్రీడరుగా 
పనిచేసినవాడు) అగ్నిహోత్రావధానులుగాను నటించడం నాకు జ్ఞప్తియందున్నది. తక్కిన పాత్రలు 
ఎవరు ధరించారో జ్ఞప్తియందులేదు. మా అందరిలోనూ తాతా సీతారామశాస్త్రి, గిరీశంగాను, 
ధవళ అగ్నిహోతానధానులుగాను ఎక్కువ చక్కగా నటించారని ప్రేక్షకులు హర్షించారు. వీరిద్దరికీ 
కాలేజీ బహుమతులు దొరికినవి. వారిద్దరు తక్కినవారికంళు ఎక్కువ చక్కగా నటించడానికి 
తగిన కారణం లేకపోలేదు. సీతారామశాస్త్రి, అసలు తన జీవితంలోనే గిరీశంలాగు (ప్రవర్తిస్తూ 
ఉండేవాడు. ధవళ అగ్రహారంలో పుట్టి పెఎగినవాడు. అవధానుల చర్యలూ (ప్రసంగాలూ, భాషా 
ఉచ్చారణా కొంతవరకు అలవరచుకొన్నవాడు. 


1909లో కన్యాశుల్బ నాటకం రెండవ కూర్చు (పకటితమైనది. అప్పటికి నేను బి.ఏ, 
ఎల్‌.టీ నై పర్గాకిమిడి కాలేజీలో హైస్కూలు శాఖలో ఉపాధ్యాయుడుగా వనిచేస్తూ ఉండేవాడను. 
అంతకు పూర్వము పెక్కునార్హు ఈ కన్యాశుల్మ_ నాటకం పర్షాకిమిడి, విజయనగరం, మద్రాసు 
నగరాలలో ప్రదర్శించడం జరిగినది. వర్షాకిమిడిలో నేను, విజయనగరంలో శేషగిరిరావు (అక్కడి 
కాలేజీలో ఇంగ్రీషు లెక్చరర్‌) విద్యార్దులచేత ఈ నాటకం ఆడించడం జరుగుతూ ఉండేది. 
1908లో విజయనగరంలో జరిగిన ఒక (ప్రదర్శనం గురజాడ అప్పారావుగారు చూడడం జరిగింది. 
అప్పారావుగారు కూడా తము నాటకం పెంచి రచించడానికి సంకల్పించారు. ఎక్కడెక్కడ 
సవరించాలో, ఎక్కడెక్కడ సన్నివేశాలు కొత్తవికల్పించి చేర్చాలో ఎక్కడెక్కడ సంభాషణలు 
ఎక్కువగా పెంచాలో మొదలయిన అంశాలు గుర్తించుకోవడానికి ఆ (పదర్శనం చూచారట. 


1909లో నేనూ మా తండ్రిగారూ విజయనగరంలో వారింటనే వారిని కలుసుకాన్నప్రడు 
రెండవ ము[ద్రణం ఏర్పాట్లు జరుగుతూ ఉండెను. ఏదో ఒక దృశ్యం మధురవాణికి 
గుంబంధించినది నారు (వాస్తూ ఉండడమో సవరించడ మో జరుగుతూ ఉండెను. “మంచి 
సమయానికి వచ్చారు. ఈ దృశ్యం చదివి వినిపిస్తానిని చదివారు. బహుశా రామప్పంతులు, 
మధురవాణి, లుబ్దానధానులు ఉన్న దృశ్యం (అనగా అం. 4 దృ.1) అనుకొంటూాను. పొత్రోచితంగా 


కన్యాశుల్య_ ౦: నూరేళ్ళ సమాలోచన... డాబా 901 ) 


"ంతుమార్చుతూ చదవలేదు. చదివినదంతా ఒకే ఫక్కీలో చదివారు. వీరు కేవలం నాటక 
'చయితలే కాని నటులుగారని నేనవృడనుకొన్నాను. గ్రంథం నా చేతికిస్తే పాత్రోచితంగా 
గొంతుమార్చుతూ చదవగలనేర్సు _నాకున్నదని వారికి తెలియజేయవలెనన్న అభిలాష నాకు 
$లిగింది. కాని అది జరగలేదు. అది మంచిదే అయినది. ఎందుచేతనంళు వారి వ్రాత 
కుదురయినది కాదు. [గంథం నా చేతికిస్తే చక్కగా చదవ లేకపోయి ఉందును. అప్పడొక 
ముచ్చట జరిగింది. “అప్పారావ్‌! నేనొక విషయం అడుగుతాను; దాచకుండా చెప్పాలి. 
మధురవాణిపాత్ర చక్కగా రచించావు. ఎట్టు రచింపగరిగావు? వేశ్యయింటికి ఎవడయినా 
వెళావాలేదా నిజం చెప్పు.” అన్నారు మా తండ్రిగారు. “వెళ్ళాను ఒక్క_సారికాదు, ఇద్దరింటికి, 
వెళ్ళక పోతే నా కెట్టు తెలియగలదు. వారి పడకగది అలంకరణం, వారి (పసంగరితి, వారి 
అభినయం, వారిపరియాచకం, అవి తెలుసుకోవడానికే వెళ్ళాను. అంతేకాని మరో అందుకు 
కాదు? అర్భ కులీ, శక్తిలేనినాణ్ని అన్న విషయం నీకు తెఠిసిందే నేను చెప్పనక్కరలేదు. అది ఆ 
వేశ్యలూ ' గుర్తించారు. అందుకు నన్నేమీ అనలేదు. వినోదకాలక్షేపం చేశాను. చమత్కారాలకు 
ప్రసంగచతురతకు నేనేమీ వారికి తీసిపోలేదు. వారిలో ఒక వేశ్యమాత్రం నాతో సమానంగా 
నన్నోడించడానికి (ప్రయత్నించినట్టు (ప్రసంగించింది. “వేశ్యకు మాత్రం నీతి లేదనుకున్నారా?” 
అన్నది ఏదో ఒక సమయంలో. ఆ మాటలు నాకు ఆనందం కలిగించాయి... అప్పుడే 
నా మధురవాణి పాత్ర ఎట్లు పోషించాలో ఆలోచించాను. క్షియొపాత్రలాంటి (పేమాస్పదలు 
వేశ్యలలోనుగలరని తెలుసుకొన్నాను” అన్నారు అప్పారావుగారు. “వేశ్యావృత్తి సమర్దిస్తావా? 
గర్లిస్తావా?” అన్నారు మా తండ్రిగారు. “కన్యాశుల్కాన్ని ఎంత గర్లిస్తానో అంతకంటే ఎక్కువగానే 
వేశ్యావృత్తిని గర్లిస్తాను. కాని ఆ వృత్తిని గర్లించినా ఆకులంలో వుట్టి సనాతనంగా ఆ 
వృత్తిధర్మాన్ని సాగిస్తున్న వేశ్యలనుచూచి దుఃఖిస్తానుగాని వ్యక్తిగతంగా వారినెవ్వరినీ నిందించను. 
పెండ్లి చేసుకొని మగనాలిగా ఉన్న స్త్రీ వ్యభిచరిస్తే  గర్హిస్తాను గాని నిందించను. ఆ 
వృత్తి సాగిస్తూ ఉన్నందుకు సంఘాన్ని దూషిస్తాను. సంఘసంస్కరణ కావొలంటాను. 
ఐతే చిత్తశుద్దిలేక, స్టిర చిత్తములేక కొందరు ఈ సంస్కారం చేయడానికి పూనుకొన్నామని 
ఉబలాట వడుతూ వేశ్యల వలలోవడి వేశ్యాలంవటులు కావడం జరుగుతున్నది. ఈ సంస్కారం 
వేశ్యలలో అనుభవం వివేకం గల వేశ్యవల్లనే జరుగగలదుకాని మగవారివల్ల జరగదు. వేశ్యలలో 
వివేకం కల్లించడానికే మనం ప్రయత్నించాలి. ఇది మనసులో పెట్టుకునే నేను మధురవాణిపొత్ర 
చిత్రిస్తున్నాను.' అన్నారు అప్పారావుగారు. అవ్వడు వారి ప్రసంగం నాకంతగా నచ్చలేదు. 
వారు తమ నాటకం రసికజనమనోభి రామం కావాలన్న ఉద్దేశంతోనే మధురవాణి పాత్ర 
పోషిస్తున్నారని నాకు తోచింది. కొని ఆ రెండవ కూర్పు నాటకం మొదటి నుండి చివరకు 
పూర్తిగా చదవకుండా నాకవ్వడు కలిగిన అభిప్రాయం వ్యక్తపరచడానికి సాహసించలేదు. 


1910లో నేనా రెండవకూర్తు నాటకం వూర్తిగా చదివిచూచాను. నా అభిప్రాయం 
మరింత దృఢపడింది కాని మారలేదు. చిలకమర్తివారుకూడా ఇట్టిపనే చేశారు. నరకాసుర 
విజయం మొదటి కూర్పులో నరకాసురునితో ఊర్వశి కావించిన (ప్రసంగం యే నాలుగు 
పుటలలోనే వున్నది. రెండవ కూర్పులో 11 పుటల వరకు సాగదీశారు. వారినొకసారి 
కలిసినప్పుడు ఈ విషయం ఎత్తుకొని “జనరంజకంగా ఉంటుందనే కదా మీరీ పని చేశారు?” 
అన్నాను. చిరునవ్వు నవ్వి జానన్నట్టు తలవూపి ఊరుకొన్నారు. ఈ విషయం మా తండ్రిగారికి 
తెలియజేశాను. అంతేకాకుండా అప్పారావుగారి రెండన కూర్పుకంటు తాలి కూర్పు యెక్కువగా 
నాకు నచ్చిందని కూడా చెప్పాను. 


1913లో నేనూ మా తండ్రిగారూ విజయనగరంలో అప్పారావుగారింట ఒకపూట భోజనం 
చేయడం జరిగింది. ఆ సమయంలో మనలోవమూటగా నేను లోగడ తెలియజేసిన విషయం 
మా తండ్రిగారు అప్పారావుగారికి తెలియచేశారు. “అయ్యో రామ! మన రచనలు మన పిల్లలే 
విమర్శించడమా! అయితే నేమి? అదినాకు ఆనందాన్నే కలిగిస్తున్నది” అన్నారప్పారావుగారు. 


కన్వాళుల్క ౦: నూరేళ్ళ నమాలోచనం... 


“అబ్బాయ్‌! నీ విమర్శకవిషయాలలో ముఖ్యమైనవి రెండు చెస్స” అన్నారు. “(యేక్రక్రులకు 


వారిలో ముఖ్యంగా మనోరంజకంగా వుండాలన్న ఉద్దేశంతో చిలకనుర్తివారు ఊర్వశి (ప్రసంగం 
సాగదీసినట్టు మీరు మీ మధురవాణి ప్రసంగాలు పెక్కు చోట్ల సాగదీసారు. జానా కాదా?” 
అన్నాను. రెండవ విషయం కూడా చెప్ప అన్నారు వారు. “మీ నాటకం కన్యాశుల్క మా? 
గిరీశనాటకమా?” అన్నాను. “మున భోజనాలయిన తర్వాత కాస్త విశ్రమించి నా సమాధానం 
తెలియజేస్తాను. సదుద్దేశంతో మధురవాణి పాత్ర పొడిగించాను. నాటకాలలో ప్రధాన 
కథావస్తువుతోపాటు అప్రధానమయిన కథావస్తువు జోడించడం వల్ల నాటకానికి రసవుష్ట్టి 
కలుగుతుంది. ఈ విషయాలు సప్రమాణంగా నీకు తెలియజేస్తాను.” అన్నారు. కాని వారు 
విశ్రమించేసరికి రాజావారి కోటనుండి పిలువు వచ్చింది. వారు వెళ్ళిపోయినారు. మరల వారిని 
సావకాశంగా విజయనగరంలో కలుసుకోవడం జరగలేదు. 1915లో ఇక వదిరోజులలో వారు 
స్వర్షస్తులవుతారనగా వారిని చూడడానికి నేనూ మా తండ్రిగారూ వెళ్ళాము. అప్కుడొకరినొకరు 
చూచుకోవడం, హీనస్వరంతో వారేదో మాటలాడుకోటం మాత్రమే జరిగింది. 


ఈ ఆక్రేవములకేమిగాని తెలుగులో రచితములయిన సాంఘిక నాటకాలలో కన్యాశుల్క_ము 
ఉత్తనుమయినదనిన్ని దానిని మించిన నాటకంగాని, దానితో తులదూగగల నాటకం గాని 
నేటివరకు రాలేదని చెప్పక తప్పదు. సన్నివేశాలు కల్పించడంలోను, పాత్రలను సృష్టించడంలోను, 
పోషించడంలోను, పాతోచిత భాష యధోచితంగా వాడడంలోను అప్పారావుగారు మెచ్చుకోగల 
నేర్చు, ప్రతిభ చూపించారు. 

1940-42 (చెన్నపురి ఆం(ధ్రమహాసభవారి యాజమాన్యం క్రింద) ఒకసారి విక్టోరియా 
పబ్దికుహాలులో కన్యాశుల్మ నాటకము రెండునార్హు |ప్రదర్శించాము. తొలిసారి శ్రిస్తానం వాది 
మధురవాణి పాత్ర ధరించి చక్కగా నటించారు. లుబ్బ్దానధానులుగా నటించవలెనని కోరుతూ 
బరంపురంలో వుండిన (శ్రీ, వలివెల వీరరాఘవస్వామిగారిని పిలిపించాము. ఆ పాత్రధారణమునకు 
వారు ప్రఖ్యాతి వహించారు. నేను సౌజన్యారావు పాత్ర ధరించాను. నాటకం చాలా చక్కగా 
(పదర్శించామన్న  పేరుపొందాము. రెండవసారి వ్రదర్శించినవుడు నేను లుబ్దావధానులు 
పా|త్రధరించాను. వీరరాఘవస్వామిగారివలె రాణించక పోయినా చక్కగానే నటించానన్నారు 
(పేక్రకులు. వారిలో ముఖ్యముగా సర్గీయ రాఘవాచారిగారు. ఆ ప్రదర్శనలో రాఘవాచారిగారు 
సౌజన్యారావు పాత్ర ధరించారని జ్ఞప్తి. స్వర్గీయ గోవిందరాజుల సుబ్బారావుగారు పేరువడ్డ 
నటులే కాని 1942 నాటికి వయస్సులోను, కాయములోను గీరీశం పాత్రధారణకు తగిన 
వారు కారని మేమెంత చెప్పినా వినక వారు గిరీశంగా నటించారు. నటనలో చాతుర్యం 
చూపించినా ఆ పాత్రకు తగినవారనిపించుకో లేదు. 


సాంఘిక జీవనం కథావస్తువులో వ్రతిదించితమగునట్టు రచితమయిన నాటకం ఆ కాలమందు 
ఎక్కువ ఆకర్షణగా వుంటుంది. సంఘజీవితం నూరి ఆ కథా వస్తువునకు సంఘంలో 
ఆస్కారం లేనప్పుడు ఆ నాటకం ఆకర్షకంగా వుండదు. హామ్లెట్‌ నాటకం షేక్స్పియరు 
రచించిన నాటకాలలో ఉత్తమోత్తమనుయినా ఈ కాలంలో దాని యెడల ఆదరం తగ్గింది. 
అయ్‌ కన్యాశుల్కం సంఘంలో అంతరించింది. వరశుల్క_౧ అమలులోవుంది. (బభుత(ం రాలు 
ఊనిని తొలగించటానికి చట్టం నిర్మించినా రహస్యంగా సాగుతూనే వుంది. పరిస్తితులు 
తారుమారయినా కన్యాశుల్కం జనరంజకంగానే ఉన్నది. అందుకు కారణం లేకపోలేదు. 
అప్పారావుగారు నార్హకములు కాగల పాత్రలు సృష్టంచారు. వాటికి అమరత్వం సిద్దించింది. 
ఉఇక్స్చ్చితుర్‌ రచించిన నాటకాలలో ష్నైలాక్‌, ఇయాగో, రోమియో, ఫాల్‌ న్తాఫి, క్రయోవాత్రా 
వంటి పా(తలు = గిరీశం, అన్నిహోత్రావధానులు, లుబ్దావధానులు, రానుప్పంతులు, మధురవాలో 
పాత్రలు లోకంలో ఆయాగుణములు గలవారికి పెట్టదగిన పేళ్చయినవి. 


కన్వాశుల్క 0. నూరేళ్ళ నమాలోచనం.. | See | 903 


ఇంకా చెప్పదలిచిన విషయములనేకముగా ఉన్నవికాని ఇప్పటికే నా వ్యాసం అవధి దాటింది 
గనుక ఒక్క దిషయం మాత్రం తెలియజేసి, వుార్తి జేస్తాను. కళను కప్పియుంచుటలోనే 
కళాచతురత కలదంటూదు. ఏదో ఒక నీతిగాని, ఒక రాజకీయ సందేశంగాని, ఒక సంఘనంస్కార 
విషయంగాని వ్యక్తవరచే నాటకం రచించినప్పుడు; అది కళాధర్మమునకు లోబడి గుప్తముగా 
ఉండవలెనే కాని, ధర్మోవదేశం చేసే ఉపన్యాసంలాగున ఉండరాదు. కన్యాశుల్క విషయంలో 
బాల్యవివాహ ప్రసక్తి కళాధర్మమునకు లోబడునట్లుగానే రచన సాగించారు. గనుకనే అప్పారావుగారి 


నాటకానికి (ప్రఖ్యాతి కలిగినది. సంఘ పరిస్టితి మార్పుచెందినా దాని (ప్రఖ్యాతి క్షీణించదు. 


('కలావని', 1965) 


కన్వాశుల్క ౦: నూరేళ్ళ నమాలోచనం... 


ప్రదర్శన యోగ 


శ సెట్టి ఈత్ప్తురరావు | 


అబ్బూరి రామకృష్ణారావు - విస్తృతి వల్ల నాటక “వ్రదర్శన యోగ్యత” తగ్గిందన్నారు. 
సాహిత్య అకాడెమీ గురజాడ గురించి (ప్రచురించిన పుస్తకంలో, నార్హ వెంక తేశ్వరరావు యిటువంటి 
అభిప్రాయమే వ్యక్తం చేశారు. 

నాటకకధా గమనానికి దోహదం చెయ్యని కొన్ని రంగాలున్నాయన్న విమర్శక్కూడా అవకాశం 
వుంది. మధురవాణి యింట్లో పేకాట, బైరాగితో వున్న రెండు దృశ్యాలు, కోర్టు విచారణ, 
దాసరి వేషంలో ఉన్న కరటకశాస్త్రి శిష్యుల్ని అగ్నిహోత్రావధాన్లు కాళ్టుటోఆు దృశ్యం, 
అగ్నిహోత్రావధాన్లు వకీలు నాయుడుతో తగాదావడి తిట్టి తెగ తెంపులు చేసుకున్న దృశ్యం 
యీ రంగాలు కథాగమనానికి అడ్డు తగులుతాయి. ఇది సరదాగా చదువుకోడానికి, చూడడానికి 
బాగుంటాయి కాని, కధ బిగువును సడలిస్తాయి. అందుచేత నాటక (దర్శకులు వాటిని వదిలి 
పెడుతున్నారు. ఈ రంగాలు, మహాభారతంలో ప్రధాన కథకు అడ్డంగా వుండే ఉపాఖ్యానాల 
వంటివి. 

ఇప్పటి నాటక ప్రదర్శనలు ఒకటిన్నర - రెండు గంటలకు, లేదా మూడు గంటలకు వరిమితమై 
వున్నాయి. కన్యాశుల్కం యీ కాలం కొలతకు యిమిడేది కాదు; దాని ప్రదర్శనానికి కనీసం ఐదు 
గంటలన్నా అవసరం కావచ్చు. తాలి కోడి కూసేనరకూ దీధి భాగవతాలు, తోలుబొమ్మలాటలవంటి 
వినోదాలు చూడడం వొకప్పటి గ్రామస్తుల అలవాటు. బస్తీల (పేక్షకులంతగా కాకపోయినా, 
యిప్పటి (గ్రామాల (పేకకులకు కూడా మునవటంతగా వోపికా, తీరుబడీ లేవు. 

ఈ యిబ్బంది వున్నప్పటికి, కన్యాశుల్కం దాని వస్తు, సంవిధానాల ఆకర్షణ వల్ల, 1892లో 
తొలి కూర్పు తాలి ప్రదర్శన జరిగినప్పట్నుండీ యీనాటి వరకూ, చదువుకునే అద్భుత 
(గ్రంథంగానే కాకుండా, చూసి ఆనందించే గొప్ప నాటకంగా కూడా రాణిస్తూ వుంది. 

ఓపిక బట్టీ, తీరుబడిబట్టే కత్తిరింపులతోనూ, సర్హుబాటుతోనూ ప్రదర్శనలు జరుగుతూనే 
వున్నాయి. సుమారు నూరేళ్ళుగా, యింతదీద్దకాలం, యింత విస్త్రృతంగా చదివింది యింకే 
(గంథం లేదనడానికి సందేహించనక్క_ర్లేదు. 

అయితే సై విమర్శలలో కొంత నిజం లేకపోలేదు. కన్యాశుల్కం మహానాటకంగానే కాదు, 
మహత్తర కావ్యంగా కూడా రాసింది. పాఠకుల విజ్ఞాన వినోదాల కోసం రాసింది. ఇప్పటి 
రంగస్ట్రలానికి, (గ్నేక్షకులకు తగ్గట్టుగా ఒక శతాబ్దం (క్రీతవు నాటకం, వుండాలనుకోవడం సబబు 
కాదు. ఇప్పటి కాలానికి తగ్గట్టుగా సర్వుబాట్టు చేసి, దాన్ని ప్రదర్శించుకోవచ్చును. |ప్రదర్శకులలా 
చేస్తున్నారు కూడా. 

కన్యాశుల్కాన్ని మొదట రాసేసరికి, తరవాత దాన్ని పెంచి రాసేసరికి దేశంలోనూ, 
రాష్ట్రంలోనూ నాటకరంగం ఎంతవరకు ఆధునికంగా వుంది? (పేక్రకుల తీరుబడి, అభిరుచి 
విషయంలో మార్పు వుందా లేదా? గురజాడకు పూర్వుడు ఇబ్బన్‌ (1828-1904) వంటి 
(పసిద్ద నాటకకర్తల నాటక (పదర్శనలు రాసినది రాసినట్టుగా నె (పదర్శింసపబడుతున్నాయా?- యా 
ప్రశ్నలకు వచ్చే జవాబులు, కన్యాశుల్కం గురించి వచ్చిన విమర్శలకు జవాబులుగా చెప్పవచ్చును. 

(ప్రపంచ నాటక సాహిత్యానికి పితామహలైన కాళిదాసు, క] ఎపియర్‌ వంటివారి నాటకాలు 
ఆధునిక నాటకరంగం అనసరాల ననుసరించి ఆరం ంబ నై కన్యాశుల్కం గురించి 
వచ్చిన అభ్యంతరాల్ని “అభిజ్ఞాన శాకుంతలం”, “కింగ్‌ రియర్‌”, “ఒంపెక్ట్‌” వంటి నాటకాల 
గురించి లవ నెత్తవచ్చును కరం, 


కన్వ్వాశుల్భు అ యూ రేళ్ళ ED 


(పదర్శనకు ఎక్కువ కాలం అవసరమయ్యే నాటకాలు (పేకక్షులు చూడరన్న అభిప్రాయం 
వూర్తిగా నిజం కాదు. లెవ్‌ దొదిన్‌ అనే సోవియట్‌ నాటక దర్శకుడు తారి గంటులు -- 
అంతకు పైగానూ జరిగే నాటక ప్రదర్శనలు చేస్తున్నాడట. “గృహం” సుదీర నాటకం, (గ్రామస్తుల 
జీవితానికి సంబంధించింది, ఆయన ప్రదర్శించబోతోం లు, అది విఫలమవుతుందని అంతమంది 
జోస్యాలు చెప్పారు. (గ్రామస్తుల జీవితాన్ని నాటకంగా చూసే ఆసక్తి ఎవరికుంటుంది? పైగా 
దాన్లో 40 నిమిషాల పాటు సాగే స్వగతాలున్నాయి.ాకాని ఆ నాటకం జయ[పదనుయ్యింది. 
వాసో... ఆర్ట్‌ థియేటర్‌ (ప్రదర్శించిన “నొలవ్యోద్‌ కుటుంబం” అన్న నాటకం ఐదు గంటలు 
జరిగింది. అయినా (పేక్షక్రులు ఆసక్తితో చూశారు. “అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు” అన్నది 
రెండు రాత్రులు (పదర్శన జరిగిన నాటుకం. అయినా యో (ప్రదర్శనలు జరిగిన నాటుకశాలలు 
కిక్కిరిసిపోయాయి. ఈ సమాచారం తత్యానా గొర్యఛేవా అన్న సోవియట్‌ రచయిత్రి “లెవ్‌ 
డొజిన్‌ : సత్యాభిలాష్క నాటకానికి ముఖ్య (పేరణగా వుండాలి” అన్న వ్యాసంలో వుంది, 

మునపట్లూగా కాకండా, యిప్పటి జీవితంలో తీరుబడి, ఓపిక తక్కువగా వున్నా; ఆసక్తిని 
రేకెత్తించేలాగా, మనస్సును ఆకట్టుకొ నేటట్టూ వుంకే, "పెద్దదయినందువల్ల పారకులుకాని, (పేక్షక్రులు 
కాని నిరాకరించరు. అలెన్‌ టాల్‌స్టాయ్‌ బృహత్తర నవల “యుద్దం, శాంతి”ని చదువుతూనే 
వున్నారు. “గాన్‌ విత్‌ ద విండ్‌”, “రూట్స్‌” అన్న అమెరికన్‌ ఫిల్ములు చూస్తూనే వున్నారు. 
(మొదటిదాని ప్రదర్శన కాలం నాలుగైదు గంటలు; రెండోదాని ఆరుభాగాల (ప్రదర్శన కాలం పది 
గంటలు). 

ఇప్పుడు సాంకేతిక ప్రావీణ్యానికీ, సామాగికీ కొరత లేదు. యూరోపియన్‌ నాటక రంగస్త్రలం 
పైని నిజమని భ్రమ కలిగించేటట్టుగా యుద్దాలు, తగలబడిపోతోన్న నగరాలు చూవబడుతున్నాయి. 
“అంగార్‌” అన్న బెంగాలీ నాటకంలో బొగ్గు గని లోవలికి వెళ్ళివచ్చే లివ్హు; గని లోపలికి 
(పళయంలాగా నీరు ప్రవహించి లోవల చిక్కుకొని పోయిన వనివాళ్ళంతా దారుణమైన చావుకు 
గురికావడమూ (పేక్రకులు హాహాకారాలు చేస్తూ చూశారు. 

అంచేత కన్యాశుల్క_ంలోని దృశ్యాల్ని చూపడం కష్టమేమీ కాదు. సాహిత్యంలోనూ, కళలలోనూ 
కొన్నిపాళ్ళు భవము కల్పన కూడా వుంటుంది. సమర్హతతో నిర్వహిస్తే, కన్యాశుల్బంలోని 
స్వగతాలూ అవాస్తవమనిపించవు. 

ఈదేశంలో వృద్ది కాలేదు కాని, చలనచిత్ర - నాటకకళల మేళవింపుతో కన్యాశుల్కం వంటి 
నాటకాల్ని వూర్తిగా ప్రదర్శించవచ్చును. చాలా కాలం క్రితం ప్రసిద్ద నర్తకుఢు, ఉదయ్‌శంకర్‌ 
యీ ప్రయోగం చేశారు. క్షీర సాగర మథనం వంటి దృశ్యాల్ని కూచిపూడి నృత్య నాటకాల్లో, 
యీ పద్దతిని చూపడానికి ప్రయత్నం జరిగింది. 

“యీ నాటకమంతా సమగ్రంగా, వున్నదున్నట్టుగా, అన్ని సన్నివేశాలకూ కావలసిన రంగ 
పరికరాలతో, జొతీయంగా వ్యవహారిక భాషోచ్చారణాన్ని పొతన ఇసినే నటవర్గంతో యెవ్పడో 
ఒకప్పడు సలక్షణంగా వ్రయోగించవలసి వుంది. తెలుగు నాటక సంప్రదాయానికి పుష్టినిచ్చే యీ 
వని చేసి తీరాలి. యూరప్‌ ఖండంలోని నాటక ప్రపంచానికి యేకైక అధినేతగా వరిపాలించిన 
ఇబ్బను మహాకవి రచితమైన Peer 67౧౯ కూడా ఇలాటి నాటకమే. పాశ్చాత్య సాహిత్యంలో 
సంప్రదాయ సిద్దంగా వచ్చిన శ్రివిధైక్యాలనూ ఆయన యీ నాటకంలో పాటించలేదు. అందులో 
కన్యాశుల్కంలో కన్నా రంగాలు యింకా ఎక్కువగా వున్నాయి. అయినా గీల్‌ గుడ్‌ అనే వయోక్త 
యా నాటకాన్ని ఒక మార్చు కూడా చేయకుండా యెంతో ధనవ్యయాన్ని భరించి పారిస్‌ 
నగరంలో చేసిన ప్రయోగాన్ని గూర్చి ప్రఖ్యాత ఆంగ్ల రచయిత స్వయంగా చూసి వర్షించాడు. 
అలాటి ప్రయోక్త మన కన్యాశుల్కానికి కూడా రాకపోతాడా అని నా ఆశ్‌ అని అబ్బూరి 
రామకృష్ణారావు కోరింది అసాధ్యం కాదు. (గురజాడ రచనలు-కన్వాశుల్మ ౦” దీఠిక నుంచి 


“విశ్షవీలా”, 1954 డిశంబరు సంచిక. 


కన్వాళుల్కం: నూరేళ్ళ నహూాతోచనం:= 


కన్యాశుల్కం” తొలి | 
ఎప్పుడు జరిగింది? 


శ్రీ) మందలవర్తి కిశోర్‌ || 


ఈ నెల (ఆగస్టు, 1992) వదభూూతో శేపీన యావదాంధ్ర దేశం “కన్యాశుల్కం” శత 
వార్షికోత్సవాలు మహాసంబరంగా జరువుకోడానికి సన్నద్ధనువుతుంలే ఈ (వశ్న వెయ్యడం 
అసంబద్రమనిపించవచ్చు. తెలుగువాడు చరిత్రహీనుడు ఎంతమూత్రం కాదనడానికి శ్రా 
కన్యాశుల్క మే నిదర్శనం. కానీ ఇంతటి మహత్తర నాటకాన్ని గురజాడ ఎప పడు. రాశాడు: 
ఏరోజున ఈ నాటకం తొలి ప్రదర్శన జరిగింది? అన్న (ప్రశ్నలకు ఖచ్చితనుయిన సమాధానాలు 
దొరక్కపోవడాన్ని బట్టి తెలుగువాడి చరిత్రస్పృహ హీనత రుజువవుతోంది. ఎప్పటికయినా ఈ 
(పశ్నలకు  స్పష్టనముయిన, విశ్వసనీయమయిన - కనీసం తర్కబద్దమయిన - సమాధానాల 
కోసం శోధన జరగక తప్పదు. అది వేరే చెప్పాలా? 


“సునూరు శతాబ్దకాలంలో 'కన్యాశుల్కం' ముద్రణలు ఎన్నోసార్హు జరిగాయి. (ప్రదర్శనలు 
వేలసార్లు జరిగాయి. తొలివ్రదర్శన జరిగిన 1892 నుండి ఇప్పటివరకూ అది మరుగున 
పడడం గానీ, మరపున వడడంగా జరగలేదు. “కన్యాశుల్కం ఇంతకాలమూ సజీవంగా 
నిల్చి ఉంది” అంటూ సెట్టి ఈశ్వరరావు రాసుంది అక్షర సత్యం. తెలుగు సాహిత్యానికి 
అంతర్జాతీయ ప్రతిపత్తిని తెచ్చి పెట్టిన ఈ అపూర్వ రచనను గురజాడ ఎప్పుడు మొదలు పెట్టి 
ఎప్పుడు పూర్తి చేశాడో నిర్జారించేందుకు కె.వి.ఆర్‌, ఆరుద్ర, సెట్టి ఈశ్వరరావు తదితరులు 
(ప్రయత్నించారు. అందులో భాగంగా ఒకరి ఊహల్లోని లోటుపాట్లను మరొకరు రుజువు చేశారే 
తప్ప, అంతకుమించి సాధ్యమయిందేమీ లేదనే చెప్పాలి. అలాగే కన్యాశుల్కం తొలి ప్రదర్శన 
ఏరోజున జరిగిందనే విషయంలో కూడా ఏకాభిప్రాయం లేదు. గురజాడ పుట్టినరోజు 
విషయంలో సైతం రెండు అభి|పాయాలుండటం మన దుఫ్రతిని చాటి చెబుతోంది. 


1892 ఆగస్టు 26 నాటి Telugu Harp పత్రికలో “కన్యాశుల్కం” తొరిప్రదర్శనషపై సమీక్ష 
అచ్చయింది. “మన స్తానిక నాటక సమాజం వారిచే గత శనివారం రాత్రి కన్యాశుల్కుమనే 
నాటకం, హృదయంగమంగా ప్రదర్శింవబడింది” అని సదరు సమీక్షక్రుడు పేర్కొన్నారే తప్ప 
తేదీ వివరం చెప్పలేదు. 1892 ఆగస్టు 26 శుక్రవారం అయింది. ఆనాటికి గత శనివారం! 
అంకే ఆగస్టు 20 అయి ఉండాలి. కానీ ఏ కారణం చేతనో ఏమో అత్యధికులు “కన్యాశుల్కం” 
తొలి (ప్రదర్శన 1892 ఆగస్టు 13న జరిగిందనే భావిస్తున్నారు. కాగా ఆ ఏడాది ఆగస్టు 13 
అసలు శనివారమే కాదనీ, ఆరోజు నుంగళవారమనీ ఆరుద్ర రాశారు. “అణగ 6” పుణ్యామా 
అని వెలుగుచూసిన “మొట్టమొదటి కన్యాశుల్కము' వుస్తకంలో “అభిఘారము” పేరిట పీఠిక 
లాంటి దొకటి రాస్తూ ఆరుద్ర ఈ వాదం లేవదీశారు. ఆయన ఏ పంచాంగాలు తిరగేశారో 
ఏమో కానీ కన్ను సామిపిళ్ళె ఎఫ్రిమిస్‌ ప్రకారం ఆగస్టు 13 శనివారమే. ఆరుద్ర చెప్పినట్లు 
ఆగస్లు 17న గాన్‌ 24న గాల్‌ “కన్యాశుల్కం” తొరివదర్శన జరిగి ఉండే అవకాశమే లేదు. 
ఎంచెతంళు, ఆ రెండు తేదీలూ బుధవారం న్‌ వచ్చాయి. అంచేత ఆరుదగారు తన 
కారిక్యులేషన్‌ కన్నుసామిపిళ్ళా గణింవు కన్నా ఎక్కువ కరెక్టని రుజువు చేసుకునేంత వరకూ 
ఆయన సూ|తీకరణను ఆ చడం సాధ్యం కాదనే చెప్పాలి. 


కన్వాళశుల్క ౦: నూరేళ్ళ పవరాతోచనం 907 


ఇక తేలాల్సిందల్లా 261082 Harp సమీక్షకుడి దృష్టిలో “గత శనివారం" అంటే 1892 
ఆగస్టు వదమూడా- ఇరవయ్యా అన్నదే! 

'కన్యాశుల్కం' తొరిప్రదర్శన 1892 ఆగస్టు 20న జరిగిందనే అనుకోవాలి. కానీ సెట్టి 
ఈశ్వరరావు తదితరులు ఆగస్టు 13నే ఆ ప్రదర్శన జరిగిందని ఘంటాపథంగా చెబుతున్నారు. 
వాళ్ళ దగ్గరయినా తర్కానికి మించిన బలమల్టున ఆధారం ఏమన్నా ఉందా అన్నదే ప్రశ్న. 
ఈ సందర్భంగా ఒక విషయాన్ని పరిశీలించాల్సి ఉంది. 

1892 ఆగస్టు 13 నందననాను సంవత్సరం “శ్రావణమాసం బహుళషష్ట” అవుతోంది. 
పగలు పంచమి సాయంత్రానికి షష్టి ప్రవేశిస్తోందన్నమాట ఏ శుభకార్యాన్నీ షష్టినాడు 
ప్రారంభించకూడదని షష్టీ వ్రవేశించాకా 'కన్యాశుల్కం' తాలి ప్రదర్శనకు తల పెట్టి ఉంటారా 
అన్నది సందేహాస్పదనుయిన విషయమే. కాగా, ఆగస్టు 20 త్రయోదశి (పుష్యమి నక్షతం) 
అవుతోంది. కన్యాశుల్కం తొలి ప్రదర్శన లాంటి శుభకార్యానికి అన్ని విధాలా అనువయిన 
ముహోార్తమిది. అంచేత 1892 అగస్టు 20 నే తొరి ప్రదర్శన జరిగి ఉంటుందని అనిపిస్తోంది. 

స్పస్ట్రమయిన రెఫరెన్సులు లేని సందర్భాల్లో రచనల్లోని అంతర్గత సాక్ష్యాల ఆధారంగా 
ఇన్‌ ఫరెన్స్‌కు రావడమే మిగిలిన మార్గం. ఆ ప్రకారం చూస్తే “అభిఘారములో ఆరుద్ర 
చేసిన ఒక ప్రస్తావనను సీరియస్‌గా పరిగణించాల్సి వస్తుంది. ముడుంబై వరాహ నరసింహస్వామి 
నాంది (ప్రస్తాననల రచన 1892 ఆగస్టు 13న చేశారని ఆరుద్ర రాశారు. అంటే కొందరి 
నుతం ప్రకారం 'కన్యాశుల్కంి తొలి ప్రదర్శన జరిగిననాడే నాంది (ప్రస్తాననల రచనకూడా 
జరిగి ఉండాలి లేదా, ఈ తేదీని ఆ తరువాత చేరెనరయినా నిర్ణయించి ఉండవచ్చు. బంగోరె 
రూపొందించిన “మొట్టమొదటి కన్యాశుల్కము”లో కానీ, సెట్టి ఈశ్వరరావు సంపాదకత్వంలో 
విశాలాంధ్ర వాళ్ళు వేసిన గురజాడ రచనలూ “కన్యాశుల్కుము రెండు కూర్పులు” పుస్తకంలో 
కానీ, నాంది వస్తావననల కింద ఈ తేదీ కనిపించడం లేదు. అందుకే అనంతరకాలంలో 
ఎవరయినా పరిశోధకులు ఈ తేదీని కిట్టించి ఉండవచ్చు అనిపిస్తోంది. గురజాడ విషయంలో 
మనవాళ్ళు ప్రదర్శించిన చనువునూ చొరననూ తెగింవునూ దృష్టిలో ఉంచుకుని చూస్తే 
ఇలాంటి అనుమానాలు తలెత్తకపోను, ఇంతకీ అసలు విషయం అది కాదు. ఒకవేళ 
ఇది కల్పనే అయితే ఈ కీట్టంపు బద్దింపు రాయుళ్ళు ఆగస్టు వదమూడో తేదీనే నాంది 
ప్రనావనలకు ముహూర్తంగా ఎందుకు నిర్ణయించి ఉంటారు? ఆ రోజునే నాటక ప్రదర్శన 
జరిగినట్టు  నమ్మకనుయిన ఆధారమేదన్నా దొరికి ఉన్నందువల్లనే ఆ తేదీని ఖరారు చేసి ఉండే 
అవకాశం లేదా? ఇవన్నీ ఒకానొక ఊహ మీదా అనుమానం మీద ఆధారవడినవి కావడం 
చేత వీటిని అందరు సరకు చెయ్యకపోతే ఎవరినీ తవ ఎ పట్ట వలసిన అవసరం లేదు. 
కానీ, 1892 ఆగస్టు 13 నాటికి “కన్యాశుల్కం తాలి కూర్పు రచన పూర్తయిందనడానికి 
ఈ సాక్ష్యం చాలదా? నాటక రచన పూర్తయింతర్వాత ముడుందై ఆచార్యులవారు నాంది 
ప్రస్తానల రచన చేసి ఉంటారనడంలో సందేహం అక్కర్లేదు. అంచేత, మరో మూడు 
రోజుల్లో మనం "కన్యాశుల్కం శత వార్షికకోత్సవాలిను సంబరంగా, సంరంభంతో నిర్వహిస్తై 
కాదనే వాళ్ళుండరని మాత్రం చెప్పవచ్చు. 


(10-8-1992 '“ఉదయం+) 


కన్వాశుల్క అ యా లేళ్ళ నమాలోచనం... 


కన్యాశుల్క నాటక (ప్రదర్శనకి 
హి అజఖల ౯ అను కొన్ని సమస్యలు 


శ్రీ సోమంచి యున్న శాస్త్ర | 


“కన్యాశుల్క.” నాటకం సాహిత్యంగా ఎంత గొప్పల, తెలుగు సాహిత్య పరిణానుంలో 
అది ఎంత [ప్రముఖ పాత్ర వహించిందో వివరించే వ్యాసాలు, (గ్రంథాలు చాలానే వెలువడ్డాయి. 
గత యాభయి సంవత్సరాల కాలంలో (ప్రచురితమైన వ్యాఖ్యానాలు వరిశీలిష్తే ఈ నాటకాన్ని 
గురించి చర్విత చరణం కాని విషయం ఏమైనా మిగిలిందా అన్న  అనుమూనం కలుగుతుంది. 
ఆ అనుమాన స్టితిలో, ధైర్యం చేసి, కన్యాశుల్క_ నాటకాన్ని గురించి కాని, అందులో పాత్రల 
చిత్రణ గురించి కాని మరో వ్యాసం వ్రాయడం సాహస కార్యనునిపించింది. కాని ఆగస్టులో 
విజయనగరంలో జరువుకున్నది, కన్యాశుల్క నాటక (ప్రదర్శన జరిగి నూరేళ్లు నిండగా, దానిని 
జపికి తెచ్చుకుంటూ, జరువుకున్న పండుగ కదా! కన్యాశుల్క నాటకాన్ని విశ్లేషించినంతగా, ఆ 
నాటక [వదర్శనాన్ని గురించి. విమర్శలుగాని, ఆ ప్రదర్శనలో ఎదురు వడే సాధక బాధకాలని 
గురించి చర్చించే వ్యాసాలు కాని విరివిగా వెలువడ లేదన్న విషయం తట్టు, కన్యాశుల్క నాటక 
(వదర్శన విషయమై నా వ్యాసం (బాయాలని నిరయించుకున్నాను. 

తెలుగు నాటక (ప్రదర్శనలు, ఉచృ్చదశలో ముమ్మరంగా సాగిన కాలంలో, సర్వ సాధారణంగా 
పదర్శన, రాత్రి 9.30 గంటలకి ప్రారంభమయేది. తెల్లవారురూమున మూడు, నాలుగు గంటల 
దాకా నడిచేది. అంట్‌ నాటకం దాదాపు 4.30 గంటలు తక్కువ కాకుండా సాగేదన్నమాటు, 


మధ్యలో అరగంట “విశ్రాంతి”కి పోయినా, కొన్ని పద్యనాటకాలు ముగిసేసరికి కోడి 
కూసేది. ఇంత కాలపరిమితిలోనూ నాటకం (సాహిత్యంలో) వ్రాసినదంతా ఎప డూ పూర్తిగా 
(పదర్శించడం అరుదే. సత్య పారిశ్చంద్రలో కొన్ని ప్రదర్శనలూ, ఇంద్రుడి దర్బారులో వశిష్ట, 
విశ్వామిత్రుల సంవాద వివాదంతో ప్రారంభమైతే, చాలా ప్రదర్శనల్లో ఆసీను వుండేది కాదు. 
అదే విధంగా చిత్ర నలీయ నాటక ప్రదర్శనలు కొన్ని నలుగురు దిక్పాలకులు నలుని కలుసుకుని, 
తమ రాయబారిగా వెళ్లవలసిందని కోరి, అదృశ్యశక్తినిచ్చి పంపడంతో ప్రారంభవమువగా, మరికొన్ని 
నలుడు - దమయంతి అంతవురపు గదిలో ఆవిడకి కనిపించి, రాయబారం వివరించిన సీనుతో 
ప్రారంభమయేవి. నాటక (ప్రదర్శనలో కొన్ని సీనులు వూర్తిగా విసర్రించడము, కొన్ని సీనులు 
కుదించడము, (ప్రదర్శకులు అవలంబించడం, (ప్రేక్షక (ప్రజలు ఆమోదించిన పద్దతే. అయితే ఏ 
సీనులు తియ్యాలి, ఏ సీనులు కత్తిరించాలి అన్న విషయం నిర్ణయానికి |పదర్శకుల శక్తి 
సామర్జ్యాలు, మార్చలము తవ్వ మరో సూత్రమేమీ వుండినట్టు కనిపించదు. 

(పతి నాటకానికి ఒక ఇతివృత్తము, ఆ ఇతివృత్తాన్ని విశ్లేషించే కొన్ని ముఖ్య సంఘటనలు, 
కొంతమంది ప్రధాన పాత్రలు వుండగా ఇతివృత్తము - కథ - కొలిక్కి తెచ్చే సీను వుండడం 
పరిపాటి. అవి మాతం తొలగించకుండా ప్రదర్శించడం జరిగేది. 

వాతలోనే, ఈ నాటకం ఒక రోజున ప్రదర్శించగలిగిన నాటకం కాదు. ఒకరోజు 
నాటకం ఆడాలంటే, ఫలాని ఫలాని సీనులు తొలగించి, మిగతా సీనులే వూర్తిగా (ప్రదర్శించండి 
అని నాటకకర్త సూచించిన నాటకాలున్నాయి. వాటిలో, కన్యాశుల్కంతో సరిపోలుస్తూ 
వుండే ప్రతాపరుద్రియ నాటకమొకటి. ఆ నాటకంలో పది అంకాలున్నాయి. అంకాలలో 


కన్యాశుల్బ_ం: నూ లేళ్ళ నవదా లో ద విల. దాదా 909 ) 


రంగాలున్నాయి. ఒక రాత్రి నాటకంగా, ఏఏ సీనులు విసర్షించాలో లేక (పదర్శించాలో వేదం 
వెంకటరాయశాస్త్రిగారి ఆదేశముంది. అలా నిర్లీతమైన సినులలో కొన్నింటిని అదనంగా ఎగరవేసి 
చేసిన (ప్రదర్శనలు చూశాను. ఓ మారు ఏలూరులో వెంకట రాయశా,స్రిగారి సమక్షంలో 
వారి నిర్దేశ ప్రకారం అన్ని సీనులూ ప్రదర్శించి, వారి మెప్పు పొందడం కూడా చూశాను. 


కన్యాశుల్కం కూడా నిజానికి ఒక్క రాత్రిలో పూర్తిగా (పదర్శించగరిగిన నాటకం కాదు. 
నాటకంలో ఏడంకాలు వున్నాయి. ఒక్‌ క్క అంకంలోనూ తిరిగి సీనులు. దాని వైనం ఇది. 


(పథమాంకం 2 సీనులు 

ద్వితీయాంకం 3 సీనులు 

తృతీయాంకం 4 సీనులు 

చతుర్దాంకం ర సీనులు. నిజానికి మొదటి సీను 4న సీను స్తలం మార్పు 
వుండడం వల్ల రెండేసి సీనులుగా వరిగణించారి. 7 సీనుల కింద 
లెక్క పెట్టాలి. 

వంచమాంకం 4 సీనులు. నాలుగో సీనులో 4 ఉప సీనులు. 

షృష్టాంకం 7 సీనులు 

సప్తమాంకం 6 సీనులు 


మొత్తం 31 సీనులు. ఉవసీనులతో కలిసి 35. అప్పారావు పంతులుగారు ఎప్పుడైనా, ఫలాని 
సీనులు వుంచండి, ఫలానివి కుదించిగాని, విసర్రించడం కాని చెయ్యండి అని ఆదేశమిచ్చారో 
లేదో తెలియదు ప్రతాపరుద్రీయంలో లాగ. విజయనగరంలో నూరేళ్ల క్రితం జగన్నాధ విలాసినీ 
సభవారు కన్యాశుల్కపు ప్రథమ అవతారాన్ని (ప్రదర్శించినప్పుడది ఇప్పటి కన్యాశుల్కం కంతే 
చాలా చిన్నది అన్న విషయం నిస్సందేహమే కదా! పూర్తిగా బుక్ట్సు నంతటినీ ప్రదర్శించారో, 
కొంత దాశుశారో నాకు అవగతం కాలేదు. ఈనాడు ప్రచారంలో వున్న కన్యాశుల్కం (1909 
కూర్పు) మాత్రం ఎవరూ పూర్తిగా ప్రదర్శించినట్టు నే వినలేదు. కత్తిరింపులు, కుదింపులు 
అవసరం. విధిగా అందరు (ప్రదర్శకులు చేస్తూ వున్నదే. అయితే, ఈ కుదింవులు, కత్తిరింపులు 
కేవలం వ్రదర్శకుల శక్తి సామర్జ్యాలని ఆధారంగా చేసుకుని అనులు వరచినవా, లేక దానికి ఒక 
వైఖరి, ప్రత్యేక సూత్రము ఏదైనా వుందా? ఇదే కొంత వివరంగా వరిశీలించవలసిన విషయం. 


నాకు తెలిసినంతవరకు, ఈ విషయం క్షుణ్ణంగా చర్చించి, నిరయాలు తీసుకున్న మనిషి, 
అబ్బూరి రామకృష్ణరావుగారు. ఆయన ఆధ్వర్యంలో 1934లో ఆంధ్రా యూనివర్శిటీ ఆవరణలో 
కన్యాశుల్కం  (ప్రదర్శించాము. రామకృష్ణరావుగారు స్వయంగా రామప్పంతులు వేషం వేశారు, 
దర్శకత్వం వహించడమే కాక. దాడి గోవిందరాజులుగారు మధురవాణి. మిగిలినవారందరూ 


యూనివర్శిటీ విద్యార్హులం. 
ఈ |పదర్శనానికి పునాదిగా రామకృష్ణ్మరావుగారు [వ్రవచించిన సూత్రాలు రెండు. 


మొదటిది కన్యాశుల్కం గొప్ప “నాటకం”. గొపు “ఫారుఇ” కాదు. కన్యాశుల్క నాటకంలో 
జూనిని ఫార్వు కింద జవమకల్టుంచగల సంఘటనలు, సన్నివెశాలు, సంభాషణలు కొన్ని వున్న 
మాట నిజం కనుక వాటిని దాశేసి, కుదించి, నాటక (పదర్శనం జరిపించాలి. నాటకానికి 
(పదర్శనమే ప్రాణం. కనక కన్యాశుల్కం గొప్ప నాటకంగా ప్రదర్శించాలి. ఆయన చేసిన 
కత్తిరింపులు, కుదింపులే తుది మాట అని ఎవరూ వాదించలేరు. కాని, కన్యాశుల్కం ఒక 
మహానాటకంగా మలచుకోవచ్చును, మలచుకోవాలి అన్న జిజ్ఞాసతో కృషి, మొట్టమొదటి మారుగా 
శేసనది, అబ్బూరి రానుకృష్ణరావుగారనీ, అందులో వారు చాలావరకు కృతకృత్యులయారనీ 
జప _కోవలసినదే. జ్ఞాపకమున్నంతనరకు, ఆనాడు అవలంబించిన గైడ్‌ లైన్సు ఇవి. 


కర్యాశుల్య = నూ శేళ్ళ నమాలోచనం... 


1. నాటక రచనకి ముఖ్యోద్దేశాలు వెలికి తీసుకురావాలి. 

Wa (పదర్శన ఆధునికీకరణ చెయ్యాలి. 

ఈ నాటక రచనకి ముఖ్యోద్దేశాలు, అప్పారావుగారి వాక్యాలలోనే, రెండు. “I wTంte 
to advance the cause of social reform and to combat a popular prejudice that 
Telugu Language was unsuited to the stage.” శుల్కం పుచ్చుకుని కన్యలకి వివాహం 
చెయ్యడం సంస్కరించవలసిన విషయాలలో వ్రధానమైనదే. ఐనా, కేవలం అటువంటి 
వివాహాలు ఆపించడం ఒక్కటే ఈ నాటక ఉద్దేశం కాదు. “సమాజ సంస్కరణ” అన్నది, 
కన్యాశుల్క_ వివావోలకంళే విస్తృతమైనది. కనకనే, శుల్కం తీసుకుని కన్యలని అమ్ముకోవడం 
ఈనాడు సమాజంలో లేదు కనక, కన్యాశుల్బ నాటకం క్‌ తాడు! అయిపోయిందన్న 
వాదం నిజం కాదు. సమాజ వురోభివృద్దికి (ప్రక్షాళన ఎప్పుడూ అవసరమే. ఆ విధంగా 
"పేరు కన్యాశుల్క మే అయినా సమాజ సంస్కరణ ఇతివృత్తం కనక, సజీవమైన సమస్యలనే 
ఎత్తి చూపుతోంది. ఈ నాటకానికి, “అవసరం తీరిపోయిన ఇతివృత్తం” అన్న దోషం పట్టదు. 
ఇది నిరూపించేటట్లుగానే ప్రదర్శన ఏర్పాటు చేసుకోవాలి. ఇందులోనే ఒక భాగం: గిరీశం 
సంస్కరణని అపహాస్యపు స్టితికి దొగలాగిన వ్యక్తి కనక, గిరీశాన్ని నాటకం నించి తొలగిస్తేనే 
కాని సంఘ సంస్కరణ ఉద్యమానికి? బలం చేకూరదు. అన్న విషయం. 

అప్పారావుగారు ఈ నాటకాన్ని రంగు రంగు బొమ్మల తెరలతో ప్రదర్శనలు సాగిస్తున్న 
సమయంలో వ్రాసినట్లు తెలుస్తూనే వుంది. (పదర్శన ఆధునీకరణంలో ఒక భాగం పెయింటెడ్‌ 
తెరలు తీసేసి, నాటకం నడవడం. అబ్బూరి రాముకృష్ణరావుగారి ఆధ్వర్యంలో ఆ ప్రయత్నం 
కొంత జరిగింది. కాని అది ఎంత కష్టమైన కార్యమో  కన్యాశుల్కపు సీనుల వివరణ పరిశీలిస్తే 
తేలుతుంది. మొదటి అంకంలో ఒక సీను బొంకుల దిబ్బ అయితే రెండో సీను మధురవాణి 
ఆల్‌ ౧౬ ద్వితీయాంకంలో మొదటి సీను అన్నిహూత్రావధానుల ఇల్లు. రెండవది దేవాలయం. 
మూడవది, వీధి. ఇలా సీను సీనుకీ సెట్టింగు మార్చవలసి రావడంతో రివాల్వింగ్‌ స్తేజి 
వున్నా సినుల మార్చు కష్ట్రృమేననిపిస్తుంది. రియలిస్టిక్‌, |త్రీడైమన్లనల్‌ సెట్టింగులని విసర్రించి, 
సింబాలికల్‌ సెట్టింగులతోటి రానుకృష్ణరావుగారు తదువరి ప్రయోగాలు చేసి చూశారు. 
అన్నిటికం శు కేనలం లెటింగ్‌ ని ఉపయోగించి, ప్రదర్శనా సౌలభ్యం సాధించడం ఈనాడు 
సరియైన పద్దతి అనిపిస్తోంది. కేవలం తెల్ల తెరకట్టి, దాని మీదికి సీనులు ఫోకస్‌ చేసి, నాటకం 
నడవవచ్చును. ఆకర్షణీయం చేసుకోవచ్చును. మనదేశంలో వున్న ఎలాంటి నాటక శాలలోనైనా, 
ఆధునికమైన లైటింగ్‌ అమర్చుకోవడానికి అవకాశముంది. 

ఇతిన్నత్తం వల్లకాని, పాత్రల అన్వాభావికత వల్లకాని, కన్యాశుల్క నాటకం ఇక ముందు 
కూడా “అకాల నాటకమై పోవడానికి ఆస్కారం లేదు. సమాజాన్ని సంస్కరించుకోవలసిన 
ఆవశ్యకతా, వంచించే వ్యక్తులు లోకంలో ఉన్నంతవరకు, సమస్యల స్వరూపం విస్తృతి 
మారవచ్చు. భావవ్రకటనలు, (ప్రదర్శనా వద్ధతులు, ప్రదర్శనా నూధ్యనూలు మారవచ్చు. 

కన్యాశుల్కం జీవనం కోలుపోని నాటకం. కాని నాటక ప్రదర్శనలే మృగ్యమయిపోతున్న 
మన దేశంలో ఆ నాటకం దాని (ప్రదర్శన మరో వంద సంవత్సరాలు అకర్తితం చేసుకోవడం 
మన (ప్రదర్శకుల, రసిక (పేక్ష్రకుల చేతిలోనే వుంది. 


('నమూారెేళ్ల కన్ఫాశుల్బ_ం నంచిక' నుంచి) 


కన్వాళశుల్కం నూరేళ్ళ నమూాలోచనం.. 


(ప్రయూక్తలు అ కన్యాశుల్కం 


Ty నముదాల గేోపొలమూర్తి 


గురజాడ అప్పారావుగారిని, కవిగా సంఘ సంస్కర్తగా, కథానిక, నాటక రచయితగా, 
ముత్యాలసరాల స్రష్టగా, భాషా సంస్కర్తగా గుర్తించి అనేక వ్యాసాలు వ్రాయడం జరిగింది. 
గురజాడను కొందరు ప్రజొకవిగొ, (ప్రజల మనిషిగా గుర్తించినప్పుడు; మరి కొందరు ఆయన్ని 
కేవలం “మాష్ట్రరు”ఆనే గుర్తించడం జరిగింది. గురజాడ గురువని, గురజాడ అడుగుజాడ అని, 
మహా మేధావి అని అనేక విధాల ప్రశంసించడం కూడా జరిగింది. పై అంశాలను బట్టి 
అప్పారావుగారు అనన్య సామాన్య వ్యక్తి అని మాత్రం చెప్పకతప్పదు. సామాన్య (పజానీకానికి 
అర్హమయ్యే రీతిలో సునిశితమైన హాస్యంతో కూడుకుని స్పష్టంగా, సూటిగా తెలిసేటట్టు 
మనస్సులను కదలించి, కరిగించి కలకాలం చెరగని ముద్ర చేయగల శక్తి అప్పారావుగారి 
రచనల ప్రత్యేకత, 

గురజాడ సమకారికుల రచనల్ని (ఆంధ్రులవి, ఆం(ధ్రేతరులవి) పోల్చి చూస్తే వారి కలంలోని 
బలం, ఆవేదన, ఆరాటం, ఆందోళనా అర్హమౌతుంది. సంఘంలోని మూఢ విశ్వాసాలను, 
మూర్భత్యాన్ని, సంకుచితత్తా (న్ని, మోసాన్ని; వాటివల్ల వ్యక్తికి, సంఘానికి జరిగే నష్టాల గురించి 
వీలైనంత చమత్కారంగొ, మనస్సుకు వెంటనే గుచ్చుకునేటట్టు, లేదా కనీసం వాటి గురించి 
ఆలోచించడానికైనా మనస్సు మళ్ళ్చేటట్టు రచనలు సాగించారు అప్పారావుగారు. ఈలాంటి 
ఆణిముత్యాలలో కన్యాశుల్కం ఒక్కటి. 


ఏ నాటకాన్ని ప్రదర్శించదలచుకున్నా ప్రయోక్త మొట్టమొదట నాటకంతోపాటు ఆ నాటక 
రచయిత ఇతర రచనలను కుణ్ణంగా చదవడం అవసరం. రచయిత శెరితోపాటు ఆయన 
చెప్పదలచుకున్న ముఖ్యవిషయం గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఇది అనుకున్నంత 

చ జో 9 జ్‌ 
తేలికైన పనికాదు. ప్రయోక్త సృజనాత్మకదృష్టితో నాటకాన్ని (ప్రేక్షకుల ధృక్పథంతో అర్హం 
చేసుకొని రచయిత చెప్పదలచుకున్న భావాన్ని నలోనళు బృందంద్యారా అందచేయ గలగాలి. 


కన్యాశుల్కం నాటకంలో అనేక సమస్యల్ని తీసుకొని చర్చించడం జరిగింది. అయినప్పటికీ, 
ఎవరెవరికి ఎలా ఇష్టమైతే అలా (ప్రదర్శింప బడగలిగే శక్తి 350006 ఈ నాటకంలో ఉంది. 
ప్రయోక్త తన అనుభవం, శక్తి, నామర్హ్దా ట్ర్‌: సంస్కారాన్నిబట్టై ఈ నాటకంలోని (పత్యేక అంశాన్ని 
తీసుకొని (ప్రదర్శించవచ్చు. కన్యాశుల్కంలాంటి పెద్ద నాటకాన్ని యధాతథంగా 4క గంటలు 
వ్రదర్శించేదానికన్నా, అందులోని ఒక్కొక్క అంశాన్ని ఎన్నుకొని తదనుగుణంగా రంగాలను, 
అంకాలను, పాత్రలను 6614 చేసుకొని, చెప్పదలుచుకున్న అంశాన్ని emphasise చేస్తూ (పదర్శించారి. 
ఒక విషయాన్ని నొక్కి చెప్పదలుచుకున్నప్పడు మరొక విషయాన్ని De-emphasise 
చేయడంలో చాలా జాగ్రత్త వహించాలి. అవ డే పయోక్తయొక_ Interpretation, treatment, 
characterisation ఒక లక్ష్యాన్ని. సాధించగలుగుతవి. 


నను కన్యాశుల్కం నాటకాన్ని ఇటీవల ఢిల్లీలో రెండుసార్లు ప్రదర్శించినప్పుడు "పైన 
ఉదహరించిన విషయాలను దృష్టిలో ఉంచుకోవడం జరిగిందని వేరే చెప్పనవసరం లేదు. 
కన్యాశుల్కం కేవలం హాస్యరస ప్రధానమైన నాటకమేకాక, “A purposeful play with 
complex plot” అని నా ఉద్దేశం. 


తా I నూరేళ్ళ నమాలోచనం... 


సాధారణంగా ఈ నాటకాన్ని హాస్యరస (ప్రధాన నాటకంగా మాత్రమే (ప్రదర్శించడం 
జరిగింది. గిరీశంను “హీరో”గా మార్చడం, ఒక్కొక్కసారి రామప్పంతులు “హీరో”గా ప్రదర్శించడం 
కూడా జరిగింది. 


ఎవరైనా మొదటిసారి ఈ నాటకాన్ని చదివినప్పుడు ఇందులో కేవలం రెండు పాత్రలు 
నధురవాణి, గిరీశం కొట్టవచ్చినట్లు అగువడతాయి. గిరీశం ఒక Imposter. ఇతరులను 
మోసగించి తన పని నెరవేర్చుకోవటం ఈ పాత్రలోని (ప్రత్యేకత, ఇలాంటి పాత్రను “హీరో”గా 
మార్చి ప్రదర్శిస్తే ఆ (ప్రయోక్త - గురజాడవారిని అర్హం చేసుకోలేదనే చెప్పాల్సివస్తుంది. 
మధురవాణి సానిది. ఇలాంటి పాత్రకు Flexibility అవకాశం ఎక్కువ. ఈ పాతను Central 
hub లాగా ఉంచుకొని, మోసగాళ్ళు, దగాకోర్టు, పిసినారులు, మూర్చలు, అవకాశవాదులు, 
ఎలా ప్రవర్తిస్తారో అప్పారావుగారు చమత్కారంగా వ్రాశారు. వారి సునిశిత హాస్యం వెనకాల 
అజ్ఞానాంధకారంలోని అమాయకత్వం, మంకుతనం, కుళ్ళు, మోసం, వాంఛ, ఈర్ష్య, (ద్రోహం 
లాంటివి వచ్చగడ్డిలో దాగియున్న పాముల్లాగా అణిగి కనపడుతాయి. కావాలంటే “పాగత్రాగని 
వాడు దున్నపోతై పుట్టున్‌” అనే వాక్యంలోని హాస్యాన్ని ఆనందించి హాలు విడిచి పోవచ్చు, 
లేదా అందులోని గంభీర సమస్యల్ని అర్హం చేసుకోవడానికి (ప్రయత్నించవచ్చు. 


మధురవాణి పాత్రలో Dramatic conflict, sequence, purpose స్తుటంగా అగువడుతవి. 
అందుకుగాను, ఆయా C0nflit వచ్చే అంకాలను, తదనుగుణంగా edit చేసి (పదర్శించారి. 


పెన ఉదహరించిన అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రదర్శించడం జరిగింది. జాత్సాహిక 
నాటక బృందాలవారు ఎదుర్కొనే అనేక సమస్యల్ని నేను ఢిల్లీలో ఎదుర్కోవలసి వచ్చింది. 
అయినప్పటికీ నా Interpretation (ప్రకారం, నటీనట బృందంతో (ప్రదర్శించిన (ప్రయోగం, 
అశేష జనాదరణ పొందినదంచేు, అప్పారావుగారి కన్యాశుల్కం కేవలం హాస్య నాటకమేకాక 
సృజనాత్మక, ధ్యేయాత్మక నాటకం అని, అందులో Hidden treasure ఎంత ఉందో 
స్పష్టమౌతుంది. గురజాడవారి కన్యాశుల్కం గురించిగాని వారి ఇతర రచనల గురించిగాని 
పూర్తిగా తెలుసుకోవాలంటే ఒక లక్ష్యంతో పరిశోధన జరపడం ఎంత్రెనా అవసరం. 

ఎన్నో గంభీరమైన సమస్యలు కలిగివున్న ఈ మహానాటకాన్ని జాత్సాహిక బృందాలు 
(ప్రదర్శించటానికి పూనుకోవు. అయినా (ప్రయోక్త తన బాధ్యతలను గుర్తించి ఒక నిర్దిష్టమైన 
అభిప్రాయానికి వస్తే, కన్యాశుల్కం ప్రదర్శించడం అసాధ్యంకాదు. 


(గురజాడ నంన్మరణ నంచిక,' ఢిల్లీ, 1976) 


కొన్యాశుల్బ_ అ యమో లేళ్ళ నమాలో చనం. దానా డా మాకా 913 ) 


సాంఘిక చరిత్రకు 

అదలపటిన గొప్ప నాటుకం 
we) అ 

“కన్యాశుల్కం” 


“నొటకీయతి ఉన్నంత మాత్రాన ఒక రచనని 'నాటకంి అనలేము. నాటకీయత లేని 
కథ లేదు, నవల లేదు, కవిత్వం లేదు. కొని వాటిని నాటకాలు అనం. కథ, పాత్రలు, 
సన్ని వేశాలు మిగతా రచనలకి ఎంత అనసరం అయినా పాత్రోచితమైన సంభాషణలు, 
సందర్పో చితమైన అవయవ చలనాదులు, సహజధోరణిలో అభినయం ఉన్నప్పుడే “నాటకం 
అనాలి. కవిత్వం (పద్యాలు), సంగీతం (రాగాలు, నృత్యం (డాన్సులు) - వీటి (ప్రభావం 
ఎక్కువగా వుండి - అవీ నాటకాలే అంటే అసలు నాటకం అంటు ఏమిటో తెలియదని 
అనుకోవాలి. వాటిని కావ్యనాటకాలనీ (Literary Dramas), సంగీత నాటకాలనీ (Musicals), 
నృత్యనాటకాలనీ, (Dance plays) అనుకోవచ్చుగాని నిజమైన నాటకాలని (Live theatre) 
ప్రపంచంలో ఎక్కడా అనరు. కన్యాశుల్కం నాటకం నిజంగా తెలుగులో వచ్చిన సంపూర్ణ 
తొరిసాంఘిక ప్రయోజనాత్మక నాటకం! 

నాట్యశాస్త్రం నిర్వచనం ప్రకారం కన్యాశుల్కొన్ని “పకరణం” అన్నా, ఇది నాటకం కాక 
పోలేదు. సంస్కృత నాటకంలో ఇప్పటికీ (ప్రదర్శన భాగ్యం పొందుతూ మన్ననలు పొందిన 
'మృచ్చకటికి నాట్యుశాస్త్రం (ప్రకారం (పకరణమే. అయినా గొవ్ప నాటకం. కన్యాశుల్కం 
నాటకం రెండు రోజుల (ప్రదర్శనకు రాయబడిందట. అలాగే (పదర్శించారటు కూడా. 
తరువాత తరువాత ఒకరోజు (పదర్శన చేయాలంశునే సమస్యలు వచ్చాయి. 


గురజాడ సృష్టించిన అన్ని పాత్రలూ ఒక ఎత్తు, గిరీశం పాత్ర ఒక ఎత్తు. కథా గమనంలో 
గిరీశం పాత్ర అవసరం లేకపోయినా, ఆ పొత్రచే పరికించిన వాచక ఆర్భాటమూ, తన 
కోరికలు సాధించుటలో వేసిన ఎత్తులు ఆ పాత్రను మరచి పోలేనంతగా చేశాయి. చివరికి 
గిరీశం పాత్ర ఏక పాత్రాభినయ అంశంగా కూడా పేరెక్కింది. అయినా గిరీశం పాత్రనే 
(ప్రధానంగా పెట్టుకుని గిరీశం కధ” అని కన్యాశుల్కాన్ని ఆడవచ్చు, ఆడినవారున్నారు. అలాగే 
“వుధురవాణి విజయం” అని కన్యాశుల్కం ఆడవచ్చు. నొట్యుశా నాన్ని అనుసరించిగాని, పాశ్చాత్య 
నాటక ధర్మాలను బట్టిగాని చూస్తే ప్రతి నాటక కధలో వాదులు (1012200136), (ప్రతి 
వాదులు, (Antagonists) వుండి వారిద్దరి లక్ష్యసాధనలో ఏర్పడే సంఘర్తణ (Conflict) 
ఫలితంగా నాటకంలోని కథ పరాకాష్ట చెంది వరిష్కారం అవుతుంది. ఆ విధంగా చూస్తే 
కన్యాశుల్క_ వ్యవస్థ కోరేవారూ (అగ్నిహో[త్రావధానులు, లుబ్బావధానులు, రామప్పంతులు) 
దాన్ని వద్దనే వారూ (కరటకశా, స్త్రి, వెంకమ్మ, మధురవాణి) వాది |ప్రతివాదులౌతారు. 
ఇందులో గిరీశం వాదా (ప్రతివాదా? ఏమీకాడు. 


ఇవన్నీ ఆలోచించే (శ్రీ) అబ్బూరి రామకృష్ణారావుగారు కన్యాశుల్కం కధను (గిరీశం 
కథ కాదు; మధురవాణి విజయముగాదు) అనుసరిస్తూ ఆ నాటకాన్ని క్షుప్తీకరించారు. (డీ 
నౌర్త వెంక కుశ్వరరావు గారు కూడా కేంద సాహిత్య అకొడమీ (ప్రచురణకు ఈ వద్దకే 


914 PE కన్యాశుల్భ_ ౦; నూరేళ్ళ నమాలోచనం.. 


అనుసరించారు. “వద్దువొద్దంటుం కే ఇంగ్రీషు చదువుల్లో పెళట్టువు” అన్న అగ్నిహోత్రావధానుల 
సంభాషణతో నాటకం మొదలై, చివర చెరువుగట్టు సీనులో “ఈ యింగ్లీషు చదువే నా కొంప 
తీసింది” అనే చివరి నా. శ్రీ అబ్బూరి నాటకం ముగించారు. 

ఇదే సమంజసమైన క్టుప్తీకరణ అని మేము ఈ నాటకాన్ని యాభై, అరవైసార్ల్డు ప్రదర్శించాం. 
మా ప్రదర్శనకు "అబ్బూరి గోపాల కృష్ణ '“రంగస్టల రచని బాగా ఉవకరించింది. నీలవు 
తెరలను చుటూ ఆ(శ్రయించుకుని రంగస్తలంలో " అవసరం ఆరి (ప్రవేశ నిష్క్రంమణలకు 
కేవలం ద్వారాలనే ఉవయోగిస్తూ, అవసరమైన రంగస్త్రల సామగ్రి కుర్చి, మంచం వగెరాతో 
నాటక (ప్రదర్శనం మేము చేసినవ్యడు, ఆ నాటకంలోని 'సమస స్య ఈనాడు లేకపోయినా 
నాటకంటోని పొత్రల సజీవ రూపాలు ఆనాటి వారి భాష, చేష్టలు, నాటకీయతతో కూడిన 
కథాగమన ఆరోహణ, అవరోహణ స్తితిగతులు నేటి సామాజికుల మన్ననలు పొందా యంయేు 
శ అబ్బూరి అవలంబించిన 'రంగస్తల (పతి' ఫరితమే. 

అబ్బూరి యోచన (వయోగం, “గోపాల కృష్ణ, మంత్రి (శ్రీనివాసరావు, నాబోటి వారల 
ఆలోచన, కృషి స్‌ కన్యాశుల్కం నాటకాన్ని పహోమూా pr పా, చూ (వ్రదర్శనను 
చూసిన సామాజికులూ మరచి పోలేనంత ఆనంద అనుభూతుల్ని కలిగించింది. 

అందుకే 'గురజాడి అమరుడు, “కన్యాశుల్కం” అమరం. 


(“నటరాజు కళానమితి' (వత్యేక నంచిక్స) 


కన్వాళుల్భ్క అనూ రభ నమాలోచనం.. 


లక TOTES క్ట 


అ లెగ్గాండరు గరం; కన్యాశఎల్క_ం 


శ్రీ జవి. రమణమూర్తి 


చిన్నప్పుడే నా దృష్టి కన్యాశుల్కం నాటకం మీద: "పడింది: 

నాకు తొమ్మిదోఏటనుంచి భారత భాగవతాలతో మా అమ్మ వల్ల పరిచయం కలిగింది. 

పన్నెండో ఏట కొవ్వలి వారి నవలలు తెగచదివాను. (అప్పట్లో ఎందుకో జనం విరగబడి 
చదివే వారు). తర్వాత చందద్రగ్గుప్త, విజయనగర సావమూజ్య వతనం, ఖర్హీదాజ్యపతనం వ గైరాలు 
చదివాను. తర్వాత కన్యాశుల్కంలో ఒకసీను చదివాను. ఎక్కడో గుర్తులేదు. అప్పుడర్హమైంది 
నాకు, వ్యావహారిక భాషలో రాయడం ఎంతకష్టమో! అది సరిగారాస్తే పాత్రలు సజీవంగా 
ఉండి కళ్ళకుకట్టినట్టు కనబడతాయని. 

కాని అది (ప్రదర్శించవచ్చుననే ఆలోచన నాకవ్పటికి లేదు. నేను ఇంకా నాటకరంగంలో 
(ప్రవేశించలేదు. 

1945లో నాటకరంగంలో ప్రవేశించాక నాకు లోకమంతా నొటకరంగంలాగే కనిపించేది. 
ఎల్ల వేళల్లోనూ ఇదేచింత! నాటకరంగం మీద పాొత్రలేఒచ్చి పారాలు అప్పచెప్పిపోతాయికాని, 
మామూలు మనుషులు కనిపించరే, అని. 1949లో కవిరాజ్‌ మెమోరియల్‌ క్లబ్‌ 
స్తాపించి 'దొంగాటకంి వ్రదర్శించినవ్పుడు తొలిసారిగా “దత్సార్‌” కరైన్‌ కు స్వస్తి చెప్పాం. 
ఇంటిగోడలు తెల్లగా ఉంటాయికనక తెల్ల కరైన్‌వాడి, రెండుకాలెండర్హు తగిలించి నాటకం 
ఆడాం. (ప్రశంసలూ బహుమతులు లభించాయి. అదే సంవత్సరం M.R. College టీచర్లు 
కొంతమంది “కన్యాశుల్కలిలో ఉత్తరం సీను వేశారు. తర్వాత వాళ్ళని అడిగాను యొత్తం 
నాటకం వెయ్యకుండా ఒక సీను వేశారుకదా! ఏం బాగుంటుంది. ఎంతవరకు పేక్షక్రులకు 
అర్థం అవుతుంది? అని. అంటే ఒకాయన అన్నారు. “ఈ నాటకం మొత్తం ఎనరూవెయ్యలేర్రా! 
ఇది అలెగ్జాండరు గుర్రం-లొంగదు. కాని ఆనాటకం మీద ఉండే గౌరవం కొద్దీ ఒక సీనో 
అరసీనో వేస్తూ గురజాడను స్మరించుకోవడంలో ఉంది ఆనందం” అని. 

వెంటనే మొత్తం నాటకం చదివాను. అనేక సార్లు చదివాను. ఇది మొత్తం వెయ్యలేంగాని 
ఒక రకంగా కథ అర్హమయ్యేంతవరకు కుదించి వెయ్య వచ్చనిపించింది. పైగా ఈ అలెగ్దాండరు 
గుర్రాన్ని లొంగదియ్యాలన్న పట్టుదల ఎక్కువయింది. 

నాకుతోడు మా జోగారావూ, లక్ష్మణమూరర్తి. రోజూ చర్చించుకొనేవాళ్ళం. ఇలా రెండేళ్ళు 
పైగా తర్జ్దనభర్దనలయ్యాయి. ఏదో - తోచినట్టు ఎడిటింగ్‌” చేసేవాళ్ళం. రాత్రులు గురజాడ 
వారి ఇంటి అరుగుమీద కూర్చోని ఆయన్ని ప్రార్థించేవాణ్ణి, ఏదేనా ఒక దారి చూపించవయ్యా 
అని. 


బొంకులు దిబ్బమీదే బొంకులు దిబ్బసీను చదివేవాళ్ళం (అర్హరా(త్రుల). తర్వాత అన్వేషణ 
తీవ్రతరం చేశాం! 

పాత్రల అరా నిర్ణయం. అగ్నిహోత్రానధానులు ఎలాఉండేవాడు, కట్టూబొట్టూ, మాటతీరు, 
మాటలు నప్పుడు చేష్టల చైనం ఇవన్నీ అగ్రహారం బాహ్మల వెంటబడి తిరుగుతూ 
గుర్తుపెట్టుకునే వాళ్ళం. 


విజయనగరంలో మేధావులుండేవారు, సాయంత్రం p2[k దగ్గర చర్చలు జరిపేవారు. వాళ్ళ 
అభి।[ప్రాయూలన్నీ నాకందించారు. 


Gi 


కన్వాళుల్కం: నూరేళ్ళ నమాలోచనం... 


తర్వాత అప్పారావుగారి సమకాలికులు ఎవరైనా (బతికున్నారా అని విచారించి, ఆడిదం 
రామారావుగారు ఉన్నారని విని (ఈయన ఆడిదం సూరకవిగారి మనవడు) ఆయన్ని 
చూడడానికి వెళ్లాను. 

తలపుతట్టాను. నిక్కరూ షర్టూ వేసుకొని ఉన్న నన్ను చూసి ఇంటావిడ కాబోలు 
“ఎవరుకావారి నాయనా” అని అడిగారు. 

“అడిదం రామారావు గారున్నారా” అని అడిగాను. 

“రామారావు లేడు బాబూ స్కూలుకి వెళ్ళాడు” 

“రామారావు గారంటే చాలా ముసలి ఆయన అనుకున్నాన్నేను.” 

“ఒవో! అలాగా! ఆయనైతే ఉన్నారు” అని లోపలి నుంచి “ఎవరూ” అన్న ధ్వని ఒస్తే 
“మీ కోసం ఎవరో పెద్దమనిషి ఒచ్చాడు. ఏం వ్యవహారమోగానిో అన్నారావిడ. 

లోపలికి వెళ్ళాను. ఓతొంభై ఏళ్ళు పైబడ్డ వృద్దుడు, మంచం మీద ఉన్నారు. లేవలేరు. 
దళసరి కళ్ళద్దాలు. 

“ఏం కావాలిరా అబ్బాయ్‌” అని అడిగారు. 

“మీరే! గురజాడ అప్పారావుగారితో మీకు పరిచయం ఉందని విని, చూద్దామని వచ్చానుసార్‌” 

“ఎందుకూ!” 

“వారురాసిన కన్యాశుల్కం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామని సార్‌. మీరిద్దరు 
స్నేహితులు కనక; నాటకం గురించి ఎవ్పుడేనా ప్రసంగం వచ్చినప్పుడు మీతో కొన్ని విషయాలు 
చర్చించి ఉండొచ్చేమో! నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి అవి మీరు తీరుస్తారేమో అని 
వచ్చానండి” అన్నాను. 

“నీ కెందుకూ ఇవ్పుడా చర్చ!” అన్నారు 

“ఆ నాటకం మేం వేద్దాం అనుకుంటున్నామండి.” 

“ఏం వేషం వేస్తావురా!” 

“గిరీశం వేడ్దామనుకుంటున్నా నండి” 

నన్ను మళ్ళీ ఎగాదిగా చూశారు. “గిరీశం నువ్వు! ఇంకో పదేళ్ళు పోతే గాని నువ్వు 
పనికిరావే” అన్నారు. 

“నిజం అనుకోండి. పదేళ్ళ తర్వాతే చేస్తాను. కాని అప్పటికి మీరు ఉండరు కదా!” 
అన్నాను. వెంటనే నాలిక్కరుచుకున్నాను. 

“శారా! దుష్ట్రుడా!” అన్నారు నవ్వుతూ. “అందుకని ఇప్పుడే విషయాలు 
"సేకరిద్దామనుకున్నావుట్రా వెధవా! ఆం ఇంతకి ఏమిటీ నీ సందేహాలు” అని అడిగాడు. 

వ్‌ కొన్ని అడిగాను. ముఖ్యంగా కన్యాశుల్కం కథకు గిరీశం పాత అంత అవసరంలేక 
పోయినా ఎందుకు అంత పెద్ద పెద్ద డైలాగులు రాసి పాత్రను పెంచారు. గిరీశం కేవలం 
ఒక దగుల్ఫాజీ అని ఆయన భావిస్తే కథకు అంత అవసరం కాక పోయినప్పుడు ఇంత 
ప్రాముఖ్యత ఇవ్వనక్కర్రేదుకదా! ఇచ్చినప్పుడు ఆ పొత్రకు కూడా ఒక రకంగా మంచి 
ముగింపు యివ్వొచ్చు కదా! “డామిట్‌ కథ అడ్డంగా తిరిగింది” అని మళ్ళీ మొదటిసీనుకి ఒస్తే 
ఏం బావుంది అని అడిగాను, 

“మొదటి సీనేమిటి” అన్నారు. 


“బొంకులు దిబ్బమీద మొదటిసీనుకు ముందు ఒకసారి డామిట్‌ కథ అడ్డంగా తిరిగింది” 
అని ఉండాలి కదండీ. ఒక అధ్యాయం ముగిసి కొత్త అధ్యాయంతో నేకదా, నాటుకం (ప్రారంభం 
అయింది? విజయనగరంలో అతడి పాపం పండి, ఆవూరు ఒదిలే పరిస్టితి గదా! ఏం చెయ్యాలో 
తోచనిస్టితిలో వెంకశుశాన్ని చూడగానే వచ్చిన Inspirationలో “వీడితో వీడి ఊరికి ఉడాయిస్తే 
చాలా బాధలు ఒదుల్తాయి. అట్నుంచి నరుక్కురమ్మన్నాడు.” అని గదా పారిపోయింది. మళ్ళీ 


కన్యాళుల్మంు నూరేళ్ళ సమాలోచన... డాబాలు జా 917 ) 


నాటకం అంతా అయింతర్వాత మళ్ళీ మొదటికి తెచ్చేకన్నా - సంఘంతో బాటు గిరీశాన్ని 
కొంత సంస్కరించి; ఆ బుచ్చెమ్మతో అతను సుఖంగా ఉన్నాడన్న సూచన ఇస్తే ఈయన 
సొమ్మేం బోయింది. పైగా, కవిగారి ఆశయం విధవా వివాహం గూడా నెరవేరేది గదా!” 

“వీడు బుచ్చమ్మని మాత్రం మోసం చేసి పారిపోడా” అన్నారు. 

“డెదిటూ, (కైెడిటూ సీను స్వగతం గదండీ. గిరీశం ఎంత మోసగాడైనా, పైవాళ్ళందరి 
దగ్గరా ఎన్ని డబ్బాలు కొట్టినా తనదగ్గర తను డబ్బాలు కొట్టుకోడు గదా! అక్కడ 
స్వగతంలో 'యీ బుచ్చమ్మను చెడగొట్టడానికి ప్రయత్నం చెయ్యకూడదు. కనుక 'కొత్తదారీ 
కొంత న్యాయమైనదారీ తొక్కాలి. దీన్ని ఒప్పించి పెళ్ళి చేసికొంటినట్టాయినా కీర్తీ సుఖమూ 
గూడా దక్కుతాయి” అని కవిగారే అనిపించారు గదండీ. పైగా ఆఖర్జో రుబ్బురోలు దగ్గర 'నీ 
చెల్లెలు పెళ్ళి తప్పిపోవాలంశే ఒకకటే మార్గం. అది నాతో లేచి రావడమే! అని బుచ్చెమ్మ 
మనసుకు నచ్చే అర్వ్యుమెంటు చెప్పి కథలో అపషేక్రించిన ఫలితానికి ఉడతాభక్తిగా సాయం 
చేశాడుగదా! “అట్టి వాడిని కేవలం కధలోకి తీసుకురాకుండా 0౧౪౮1661 గానే ఒడిలాఠేమా 
అనుకున్నాను” అన్నాను. 

రామారావుగారు చాలాసేపు కళ్ళు మూసుకొని ఉన్నారు. తర్వాత “ఒరే! నువ్వెవ్వడివో 
గాని, పదేళ్ళ తర్వాత నిజంగా గిరీశం వేస్తావురా. ఇవాళ నీకొచ్చిన సందేహాలు ఎలొంటి 
వంటే ఆ సందేహాలు వచ్చిన మనిషికి అనుభవంతో పాటు వాటి సమాధానాలు వాటంతట 
అవే దొరుకుతాయి. మీరు నాటకం తప్పకుండా ఆడతారు. బాగుంటుంది కూడాను. కొని 
నువ్వన్నట్టు చూడ్డానికి నేనుండనా” అన్నారాయన. 

ఆ ఆశీర్వచనంతో తిరిగి వచ్చాను. 

తర్వాత ఓనాడు మా అన్నయ్య - సోమయాజులు, మాయింటి వీధి అరుగుమీద కూర్చొని 
కొంతమంది గ్రామకరణాలూ, మునసబులతో మాట్టాడుతున్నాడు. అప్పటికి సోమయాజులు 
ఉద్యోగం “విలేజ్‌ ఆఫీసర్ల ఎస్టాబ్లిష్‌ మెంట్‌ కత” ఆ (గ్రామ కరణాల నక్కజిత్తులకు 
మా అన్నయ్య సమాధానాలు వింటున్నాను. వాళ్ళెలా మాట్లాడితే యీయనా అలాగే 
మాట్లాడుతున్నాడు. కొంచెం సేపు విని మైమరచి. పోయాను. ఇదంతా ఇదివరకే ఎక్కడో 
విన్నట్టుగా అనిపించింది. వెంటనే స్పురించింది. కన్యాశుల్కంలో రామప్పంతులు మాటలే అవి. 
ఆ గ్రామ కరణాలూ, మునసబులలో ప్రతి ఒక్కడూ ఒక రామప్పంతులే. వాళ్ళు కన్యాశుల్కం 
చదివినఫ్టే అందులో మాటలే మాట్టాడుతున్నారు. వాటి సమాధానాలు లుంచుమించూ 
అటో ఇటో గానే ఉన్నాయి. 

వెంటనే “నువ్వు రామప్పంతులు వేస్తే బాగుంటుందిరా! రామప్పంతులు డైలాగులు నాకు 
యివాళ అర్హమయా్యాాయి,” అన్నాను. 

తర్వాత రిహార్చల్పు (ప్రారంభం అయ్యాయి. అయిదు ఆడవేషాలూ మగవాళ్ళే చేశారు. 
తొలిసారిగా 1953, వీపిల్‌ 20 తేదీన (ప్రదర్శించాము. 

ఆరోజు వచ్చిన ప్రోత్సాహంతో, కొన్ని స్త్రి పాత్రలు ప్ప్రీలతో వేయించి, ఆర్నెల్లు సాధకంచేసి 
మళ్ళీ వేశాం... ఈరోజు దాకా వేస్తూనే వున్నాం, 

అయితే ప్రారంభించినప్పుడు యీ అలెగ్జాండరు గుర్రాన్ని ఎలాగైనా లొంగదియ్య 
గలిగామని అనిపించుకోవాలనిగాని, ఆనాటకం వల్ల మాకు అఖండమైన యశస్సు లభిస్తుందనిగానీ, 
ఇంతకాలంపాటు ఆడగలమని గానీ, ఆనాటకం రూసేణా మా అందరి స్నేహం బలపడి ఒకే 


కుటుంబంలా యిన్నాళ్ళూ కలిసి ఉంటామనిగానీ ఈరోజు యిలా రజతోత్సవం చేసుకొంటామనిగారీ 
ఆనాడు ఊహించటెదు. 


(నటరాజు కలళానమితి” (వత్యేక నంచిక్స) 
xk xk ఈ 


తనార్పాశుల్కల: నూరేళ్ళ నమాలోచనం... 


కన్య్యాశుల్క_0 కా 


Cy వేదుల పలు 


కన్యాశుల్కం అంతే విజయనగరం, విజయనగరం అంశే కన్యాశుల్కం అనిపిస్తుంది. 
బొంకుల దిబ్బ, అయ్యకో నేరు వగైరా స్థలాలు నాటికీ నేటికీ కన్యాశుల్కం నాటకాన్ని గుర్తు 
చేస్తూ ఉంటాయి, సుమారు ముప్పయి ముప్పయి అయిదు సంవత్సరాల మాట. కాషాయి 
బురఖా కట్టుకుని ఈ లోకంతో నాకు వనేవిటని తిరుగుతున్న (బ్రహ్మ శీ, మండపాక 
రామదాసు గారిని అడగడం తటస్లించింది. 

“మేష్టారూ! మీరు గిరీశం వేషం వేశారుట?" 

“అవునోయ్‌” అన్నారు రామదాసు గారు. ముసలితనంలో కూడా ఆజానుబాహు విగ్రహం. 
రాజ ఠీవి. ఉట్టిపడుతోంది. ఇంతలో కీర్తిశేషులు కర్రా జగన్నాథ దాసుగారు అందుకున్నారు. 

“గిరీశం పాత్ర అతనికోసమే పుట్టింది” 

“మునకు అసలు గిరీశం ఎనరంటారు?” అని ప్రశ్నించాను. 

దాసుగారు అన్నారు. 

“ఆయనే! గురజాడ అప్పారావు గారే” 

చాలా చిత్రమనిపించింది. శ్రీ) అప్పారావుగారు ఎన్నో వ్యాసంగాలలో ఉన్నారని 
తెలుసుకున్నాను. గాని నాటకాలలో వేషం వేశారని తెలీదు. 

విజయనగరంలో నాటకాలూ నటులూ నాటక సమాజాలూ స్తురణకి వచ్చాయి. విజయరామ 
నాట్యమండలిని స్థాపించింది కీర్తిశేషులు బేరన్‌ శ్రీ బుర్రా శేషగిరిరావు గారు. (శ్రీ గంటి 
బుచ్చన్న శాస్తి, శ్రీ), కర్రా పావయ్య శాస్తి వగైరా పెద్దలు సంస్కృత నాటకాలలో 
స శై బుచ్చన్న శాస్త్రిగారి దుష్యంతుని వేషం, (శ్రీ పావయ్యశా,స్తిగారి హాస్యం 
చిరస్మరణయం. విజయరాముని విజయం (బొబ్బిలి యుద్దం కాదు) నాటకం కోటలో ఆడడం 
చూశాము. కీర్తిశేషులు (శ్రీ) గురజాడ రామదాసు గారిని అడిగాను. 

“మనకు గిరీశం ఎవరండి” అని. నాకు తెలియదు గాని కొన్ని "పేర్లు చెప్పారు. ఆ పేర్లలో 
రామదాసుగారి పేరూ సుప్రసిద్ద ఆంగ్ల బోధకులు (శ్రీ, మేడూరి (శ్రీరామమూర్తి గారి పేరూ 
జ్ఞాపకం ఉన్నాయి. (శ్రీ), అనాసపురపు పెద  గోపాలరావుగారు జగన్నాథస్వామి దేవాలయ 
మంటవంలో నాటకాలాడేవారు. ఆయన ఒక సంస్థ అని చెప్పుకోవాలి. తూర్పు భాష 
మాట్లాడారి. కన్యాశుల్కంలో అగ్నిహోషత్రావధానులు, లుబ్దానధానులూ కేవలం పట్టీ మనుషులు. 
కలవరాయి అగ్రహారం బొబ్బిలి తాలూకాలో ఉంది. ఇక్కడి తెలుగుకూ విజయనగరంలో 
మాట్లాడే తెలుగుకూ చాలా వ్యత్యాసం ఉంది. గిరీశం విజయనగరంలో ఉండి ఇంగ్లీషు 
మాటలను కలిపిన తెలుగు మాట్లాడుతాడు. ఈ ఇంగ్లీషు ఉచ్చారణ కూడ అదొక లాగ 
ఉంటుంది. విజయనగరానికి కలకత్తా (ప్రభావం కొంత ఉండేది. వంగ సాహిత్యం, వంగభాష, 
వారి ఉపన్యాసాల ప్రభావం విజయనగరం మీదనైతే నేమి మిగతా ఉత్తరాంధ్ర మీద అయితేనేమి 
ఉండేది. అందుకే నురేం|దనాద్‌ బెనర్డీ అంతవాళ్లో చేసేస్తా నంటాడు. బెంగాలీ (ప్రభావం 
ఎంతవరకూ ఉందంటే, గిరిశం చెప్పాడు. 

“ఇదే బెంగాలీ వాడైతేనా? తండ్రయీదితాతయీది” సాహాసిస్తాడని వెంకశేశానికి 
చెపుతాడు. 


కన్యాళుల్క 0: నూరేళ్ళ నమాలోచనం.. 


తను పూనా డంకన్‌ కాలేజీలో లెక్సరు కొట్టూనని అంటాడు. ఇదంతా ఎందుకు 
చెప్పుతున్నానంకే గిరీశం మాట్లాడే ఉచ్చారణ ఎలా ఉండాలన్న దానికి చెప ee 
గిరీశం వాడ తెలుగు మాటలకు తూర్పుయాస, ఇంగ్లీషు మాటలకు బెంగాలీ ఇంగ్రషు లాంటి 
ఉచ్చారణ ఉండాలి. కరటకశా,స్తి, తూర్పు వాడైనా వడమటలో తిరిగి వచ్చినవాడు. పైగా 
నటుడు కూడాను. ఇలా కన్యాశుల్కంలోని పొ।తలు ఏ తెలుగు మాట్లాడతాయి అనేది ఒక 
పెద్ద లక్షణ (గ్రంథం. 

ఆచార్య శ్రీ, రోణంకి అప్పల స్వామిగారు నటులు కాకపోయినా కన్యాశుల్కంలోని 
డైలాగులు చెప్పేవారు. అదొక పెద్ద పరిశ్రమ అనిపించేది. మహారాజా కాలేజీలో కొన్ని 
రంగాలను ఉపాధ్యాయులు (ప్రదర్శించారు. 

శ్రీ యన్‌.వి. యాజులుగారు గిరీశం వేసారు. ఆయన కలకత్తా విశ్వవిద్యాలయంలో 
వట్టాపుచ్చుకున్నారు. నిష్ణాతులైన ఆంగ్రపండితులు. తెలుగు మాట్టాడడం విజయనగరం 
మాండలికం మాట్లూడేవారు. హెౌడ్డు, పాటిగ్రావు బంట్రోతు, మాటాడేభాష. - డెంకాడ, 
నాతవలస ఉచ్చారణ. పూటకూళ్ళమ్మలు ఇప్పుడులేరు. పూటకూళ్ళమ్మ (బాహ్మణ సనాతన 
వితంతువుల భాషా ఉచ్చారణతో మాట్లాడుతుంది. ఇంత తతంగం ఉంది కాబట్ట పెద్ద 
నటులైన వడమటి వారువేసే కన్యాశుల్కం విజయనగరంలో ఎప్పుడూ ర్రక్తికట్టలేదు. నా 
ఎరికను వారు విజయనగరంలో మాత్రం (ప్రదర్శించలేదు. 

లయ (బ్రహ్మ, పుంభాన సరస్వతి అయిన (శ్రీ, మదజ్ఞాడ ఆదిభట్ల నారాయణదాసు గారు 
అన్నారు. 

“కన్యాశుల్కం నాటకం కాదు. (ప్రత్యక్షంగా జరిగినకధ” అంటూ. 

ఏది ఏమైనా 1947 ప్రాంతంలో ఏవోకాన్ని ఘట్టాలను చూడటమేగాని, కన్యాశుల్కాన్ని 
నాటకంగా (ప్రదర్శించడానికి సాహసించలేదు. మేము (ప్రారంభించి నిర్వహిస్తున్న రాఘవనాటు 
కోత్సవాల (ప్రభావం బాగా అమెచ్చూర్‌ నటులపై పడింది. కన్యాశుల్కం (ప్రదర్శించాలని (క్రీ, 
జెవి. రమణమూర్తి వగైరా అమెచ్చూర్‌ నటులకు కలిగింది. నటరాజ కళాసమితి పేరున 
రనుణనూార్తి, సోమయాజులు నేనూ వగైరాలం ప్రదర్శించాం. రెండుమూడు ప్రదర్శనలలో 
యిబ్బందులువచ్చినా మొత్తంమీద నెట్టుకుపోయాం. 

కన్యాశుల్భంనాటకం అంతా ఆడాలా అక్కరలేదా అన్నదొక "పెద్దచర్చ. కాని మేము 
అనుకున్నది; కంకు తగువు, సుబ్బి పెళ్ళికి సిద్దపడడం, అగ్నిహోత్రావధానులకీ, లుబ్హావధానులకూ 
పాఠం నేర్పడంతో పూర్తిచేస్తే బాగుంటుందని అనుకున్నాం. సౌజన్యారావు వంతులు మధురవాణి 
ఘట్టాలులేవని కొందరు విమర్శించారు. కాని చెరువుగట్టు సీనుతో నాటకాన్ని ముగిస్తాం. 
ముఖ్యంగా గిరీశం చెప్పవలసిన డైలాగులను ఒక్కముక్క కూడ వదలకుండా చెప్పడం విశేషం. 

గిరీశం పాత్రలో రవముణమూంర్తి జీవిస్తాడని చూచినవాళ్ళు అన్నారు. నియోగవు గిరజాలగౌరాతో 
సోమయాజులు రానుప్పంతులుగా పేరు తెచ్చుకున్నాడు. మొత్తానికి కన్యాశుల్కం నాటకం 
25 సంవత్సరాలుగా ఆడుతున్నాము. _పేక్షక్రులు ఆనందిస్తున్నారు. అంకే మేం ఆనాటకాన్ని 
క్షజ్ణంగా అర్హం చెసుకుని, గురజాడ వారిని ప్రతి ప్రదర్శనలోనూ పునరుజ్జీవింప చేస్తున్నష్టే 
కదా! ఇంతకంటు నటులకు కానలసిందేమిటి? 

జామిచెట్టు సీనూ, రుబ్బురోలుసీనూ, చెరువుగట్టు సూ అరోజుల్లో ప్రత్యక్షంగా కొమ్మలు 
కొట్టుకొచ్చి పెళ్తేవారం. ఇప్పడు సాంకేతిక విలువలు పెరిగాయి. మొతానికి కన్యాశుల్కం 
సజీవనాటుకం. ఆనాటకంలోని పాత్రలలో జీవించిన నటులు నటజీవులు. 


(నటరాజు కలానమితి' (వత్వేక నంచిక్సు 


కన్యాళుల్భు Ss నూరేళ్ళ నమాలోచనం... 


మధురవాణి 


నాల్‌ అనుభూతులు 


1950 సం! నాటిమాట. అవి నేను విజయనగరం మహారాజావారి కళాశాలలో 
ఇంటర్‌ చదువుతున్న రోజులు. మిత్రుడు బాలకృష్ణమూర్తి ఏదో నాటకానికి సంగీతం 
సమకూరుస్తున్నాడు. అందులోని పాటలు హీరోయిన్‌కి నేర్పడానికి శివాలయం వీధిలోనున్న 
ఆ నటి యింటికి వెళ్తూ నన్నుకూడా వెంటా తీసుకెళ్ళేవాడు. పాటలన్నా, నాటకాలన్నా 
అప్పటికే కొంత అభిరుచిని పెంచుకున్న నేను, మిత్రుడు- మంచి వోర్మోనిష్టు బాలకృష్ణమూార్తి 
ఎక్కడికి రమ్మన్నా వెనుకాడే  వొటజీనికాను. రివార్సల్సు జరుగుతున్న సమయంలో ఆనటి 
యింటికి ఎందరెందరో పురుషపుంగవులు వసూ పోతూండేవారు. వారిని చూసిన పిదవ ఆమె 
హావభావ (ప్రకటనలు, కను సైగలు-కలనరపాట్లు, నవ్వులు - నిటూర్పులు ఎంతో ఉత్సుకతతో 
గమనిస్తూ వుండేవాడిని - ఎందుకో తెలియకుండానే. కాని కాకతాళీయంగా కరిగిన ఈ 
అనుభవం; భావిలో నేను వేసే మధురవాణి పాత్రపోషణలో నాకెంతగానో ఉపయోగపడుతుందని 
కలలో కూడా ఊహించలేదు. ఈ సంఘటనే జీవితంలో జరిగివుండకపోతే కన్యాశుల్కంలోని 
“మధురవాణి పాత్రను అంత బలంగా పోషించలేకపోయేవాడినేమో. 

నేను నా నట జీవితం పురుష పాత్రతోనే ప్రారంభించినవ్పటికి, ఆంధ్రా యూనివర్సిటీలో 
B.Com. Hon. పూర్తి చేసింతనరకు, నా Physical stature వల్లనైతేనేమీ, గొంతువల్లనైతే నేమి 
నన్ను దర్శకులు సాధారణంగా (స్త్రీపాత్రలశకే ఎన్నుకునేవారు. నేను ధరించిన స్త్రీ పాత్రలలో కెల్లా 
కడుక్షిస్ట మైన పొత్ర, నేను ఎక్కువ కృషి చేసిన పాత్ర కీ॥శే॥ (శ్రీ) గురజాడ వారు రచించిన 
కన్యాశుల్మ_ంలోని మధురవాణి పాత్ర. ఆంధ్ర విశ్వవిద్యాలయ రజతోత్సన సంవత్సరంలో 
“కన్యాశుల్కం నాటకం వేయాలని అప్పటి విశ్వవిద్యాలయ రిజిస్ట్రారు, నాటకసమితి పొడ్యూసర్‌ 
శ్రీ కె.వి. గోపాలస్వామిగారు నిర్ణయించారు. అందులో మధురవాణి పాత్రకు చాలామంది 
విద్యార్దులను ౧” చేసారు దర్శకులు (శ్రీ బి.ఎస్‌. మూర్తిగారు. ఆ సంవత్సరం విశ్వవిద్యాలయ 
నొటక సమితికి నేను కార్యదర్శిని. త వేషం యివ్వటానికి శ్రీ, గోపాలస్వామి 
గారు వొప్పుకొనేవారు కాదు. చినరికెలాగైెతేనెం ఈ నిబంధనని సడలించి నాకాపాత్రను 
యిచ్చేరు. (శ్రీ _గోపొలస్వామిగారు, దర్శకులు (శ్రీ, బి.ఎస్‌. మూర్తిగార సలహాలను దృష్టిలో 
వుంచుకుని చాలా 310066 గా Effort చేసి ఆ పాత్రని నా శక్తి మేరకు నటించి 
(ప్రేక్షకుల, పెద్దల మన్ననల నందుకున్నాను. ఈ పాత్రని REhearse చేస్తున్నవ్వుడు, ముఖ్యంగా 
'“లొట్టిపిట్ట' సీనులో 'నుధురం' హావభావ (ప్రకటనలకు, నవ్వుకు నాటి విజయనగరం నటి 
యింట్లో అనుభూతీ ఎంతో సహాయవడింది. 

ఈ నాటకం చూడటానికి విజయనగరంలో చదువుకుంటున్న (శ్రీ), J.V. రమణమూర్తి 
రావడం, నా వేషాన్ని చూడటం జరిగింది. ఇది 1953లో జనవరి మాట. ఆ సంవత్సరం 
ఏ్యపెల్‌ -మేలలో విజయనగరంలో నిర్వహించబడిన బళ్ళారి రాఘనస్మారక నాటక పోటీలలో 
కన్యాశుల్కం వేస్తున్నామని, అందులో మధురవాణి వేషం నన్ను వేయమని అడగటం జరిగింది. 
బహుశ కరటకశా,స్తై, పాత్రధారి (శ్రీ) జోగారావ్‌ అడగడానికి వచ్చినట్టు నాకు గుర్తు. 
రాష్ట్రస్తాయి నాటక పోటీలలో వేషం వేసే అవకాశం దొరకడం అదే నాకు మొదటిసారి. 


కన్వ్బాశుల్కం. నూరేళ్ళ నమాలోచనం.. 921 ల 


పైగా అప్పటికే బాగా పేరు సంపాదించుకున్న శ్రీ JV. సోమయాజులు గారితో, చదువులో 
నాకన్న ఒక సంవత్సరం సీనియర్‌ అయినా నాటక జీవితంలో ఎన్నో వీళ్ళ సీనియర్‌ 
అయిన J.౪. రమణమూార్తిగారితోనూ వేషం వేయడం - అందులోనూ కళలకు పుట్టిల్లైన 
విజయనగరంలోని కళా కేంద్రం హస్తబల్‌ వోలులో నటించే అవకాశం వచ్చినందుకు ఉబ్బి 
తబ్బిబ్బెపోయాను. మారు మాట చెప్పకుండా వొప్పేసుకున్నాను. కాని వొప్పేసుకుని జోగారావు 
గారిని పంపించేసిన దగ్గర నుంచి నన్నొక విధమైన భయం ఆవహించింది. యూనివర్శిటీ 
విద్యార్దుల మధ్య ఈ వేషం వేసేసాను గాని, కళల కాలవాలమైన విజయనగరం (పేక్షక్రుల 
మధ్య ఈ వేషం వేయగలనా, నాయందు నమ్మకంతో, అభిమానంతో ఈ వేషం 
నాకిచ్చిన (శ్రీయుతులు. సోమయాజులు గారు, రమణమూర్తి గార్ల మంచి పేరును మట్టిలో 
కలువుతానేమూ, బహుశః యిదే నా నట జీవితానికి భరతవాక్యమేమో అని అనుమానం 
కలిగింది. ఏదేమైనా వొవ్పుకున్నాను కాబట్టి ప్రదర్శన వారం రోజులుందనగా విజయనగరం 
సోమయాజులు గారింటికి చేరేను. అవ్పటికే వారిల్లు పెళ్ళి వారిల్లులాగా కళకళ లాడుతోంది. 
సమయానికి భోజనం, టిఫిన్లు నటులందరికి ఏర్పాటు చేసే వారు సోమయాజులుగారు. 
టిఫిన్లు, భోజనాలు చేయడం, రిహార్ఫల్ఫు వేయడం, యిదే మా దైనందిన కార్యక్రమం. ఎంతో 
అభిమానంతో, ఓపికతో (శ్రీ రమణమూర్తి, (శ్రీ, సోమయాజులుగారు నా పాత్రను తీర్చిదిద్దేరు. 
విసుగు లేకుండా ఎన్నిసార్లయినా నాకనుమూనమున్న బిట్లు చేసేవారు. నన్ను ఆవహించిన 
భయాన్ని దూరం చేసేరు. ప్రదర్శన యింకా రెండు మూడు దినాలుందనగా తెలిసిన 
విషయం - మళ్ళీ నన్ను కలవర పెట్టసాగింది. స్రీ పాత్రలు. వేసి వొప్పించడంలో తనకు 
తానే సాటియని నిరూపించుకున్న కీ॥శే॥ స్థానం నరసింహారావుగారు, మధురవాణి పాత్రను 
అత్యద్భు తంగా వేసిన దాడి గోవిందరాజుల నాయుడుగారు, (ప్రముఖ పారాణిక రంగస్త్రల నటులు 
పీసపాటి నరసింహమూర్తిగారు, న్యాయనిక్తేతలుగా వ్యవహారిస్తారని ఈ త్రిమూర్తుల ముందు 
కు[ర్రకుంకనైన నేను మధురవాణి వేషం చేయగలనా అని. బాగా చేసేవు అనకపోయినా, 
పరవాలేదు అనైనా వాళ్ళ నోటంట వస్తుందా అనీ భయపడ్డాను. కాని అడుగడుగునా, 
శ్రీ సోమయాజులుగారు (శ్రీ రమణమూర్తి నా భయాన్ని దూరం చేస్తూనే వచ్చారు. శ్రీ 
పీసపాటి నరసింహమూర్తిగారు, వారికీ (శ్రీ), సోమయాజులు గారికీ వున్న సాన్నిహిత్యం మూలాన 
సోమయాజులు గారింట్లోనే వుండేవారు. రిహార్భల్చు అయ్యాక తీరిక సమయాల్లో relief 
కోసం అవ్వుడప్పుడు (శ్రీ), నరసింహామూర్తిగారు కంచుగంట వంటి తమ చక్కని గళంతో ఎన్నో 
పద్యాలు ఆలపించేవారు. అటువంటి గొప్ప నటులను కరిసే అవకాశం దొరకడమే వొక గొప్ప 
అనుభూతిగా 1661 అయ్యేవాడిని నేనారోజుల్లో, 


మేకప్‌ పూర్తి చేసుకున్న తరువాత మరొకసారి ధైర్యం చెప్పేరు దర్శకులు | శ్రీ, రమణమూర్తి. 
ఎలాగైతేనేం నాటకం మొదలయ్యింది. మంచం క్రింది సీనులో బాగా చేసాను. (పేక్తక్షుల్లో 
నుంచి కొందరు మిత్రులు వచ్చి బాగా చేస్తున్నావ్‌. స్టానంవారు నీ పాత్రని చాలా ఉత్సుకతతో 
చూస్తున్నారు. యింకా బాగా చెయ్యి అన్నారు. దాంతో కొండంత ధైర్యం వచ్చింది. ఈ 
ఉత్సాహంలో రామప్పంతులు కరటకశా స్ర్రితో మాట్లాడుతుండగా పొరపాటున చాలా AdVanCe 
గా enter అయిపోయాను. రామప్పంతులు పాత్రధారి సోమయాజులు నన్ను చూచి నా 
తప్పును గ్రహించారు. వెంటనే సహజ ధోరణిలో “మధురం - నీ కెన్నిసార్డు చెప్పేను, పెద్దలతో 
వ్యవహారాలు మాట్లాడుతున్నప్పుడు నే పిలవందీ రావద్దని, వెళ్ళు ... లోవరి కెళ్ళు” అన్నారు. 
యింకా నాకర్ణం కాలేదు. “వెళ్ళమంశు నీక్కాదు" అని ఒక్కసారి గదమాయించేరు. ఏమీ 
తోచక వెంటనే నేను లోపలికి వెళ్లిపోయాను. మళ్లీ నా COrIreCt entrance వచ్చినప్పడు 
“మధురం” అని తనే పిలిచి నన్ను 5660౧6 లోపలికి రప్పించేరు. తరువాత నా తప్పును 
తెలుసుకుని, సోమయాజులు గారు నాకు సహాయవడిన తీరుకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. 


తన్వాశుల్క జై నూరేళ్ళ సమాలోచనం... 


నాటకం సాఫీగా సాగిపోయింది. తరువాత స్థానం వారినైతే కలుసుకునే భాగ్యం కలగలేదు 
గాని (శ్రీ పీసపాటి నరసింహమూర్తి గారు మూత్రం “వేషం బాగానే వేసావయ్యా” అనేసరికి 
నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కృతజ్ఞతా పూర్వకంగా (శ్రీ) సోమయాజులు, 
శ్రీ రనుణమూార్తి గార్హవైవు చూసాను. “నే చెప్పలేదయ్యా ఏం పరవాలేదని, నువ్య్యూరికే 
భయవడ్డావ్‌. పోనీలే పెద్దల అభిమానాన్ని చూరగొన్నావు” అన్నారు నన్నభినందించే ధోరణిలో. 

నాటకాలు ఆ తరువాత ఎన్నో వేసాను. ఎన్నెన్నో సమాజాల్లో పాల్గొన్నాను. కాని నటనను 
ఒక తవస్సుగా పరిగణించి కళామతల్లికి సేన చేస్తూ కళాకారులందరు ఒక కుటుంబానికి 
చెందిన వారన్న భావాన్ని ద్యోతకం చేసేట్టు వ్యవహరించిన, వ్యవహరిస్తున్న (శ్రీ), సోమయాజులు 
శ్రీ రమణమూర్తి గార్హతో నటించిన అనుభూతి యింకెక్కడా కలుగలేదు. 


(నటరాజు కళానమితి” (ప్రత్యేక నంచిక్త 


కధ్య్యాశుల్భ_ం: నూరేళ్ళ సనమాలో చనం... C23) 


కన్యాశుంల్క_0 = అలు అటుల 


నటనారీతులు 


శీ పొతూరి శ/రా 


గురజాడ అప్పారావుగారు వ్రాసిన కన్యాశుల్కం నాటకం అచ్చులో 200 పేజీల పై 
చిలుకుంది. అందువల్ల దాన్ని కొంత కుదిస్తే తప్ప ప్రదర్శించడం సాధ్యంకానిపని. అందువల్ల 
తెనాలి రామవిలాససభ వారు మదింవుతో కుదించిన రూపాన్ని, వారూ వారి తరువాతవారూ 
(ప్రదర్శిస్తూ వచ్చారు. ఈ కుదింపులో గిరీశం, రామప్పంతులు, మధురవాణి, కరటకశా, స్త్రి, 
ముఖ్యపాత్రలు. మిగతావన్నీ ఉపపాొత్రలు. ఈ మదింపును ఇంచుమించు గిరీశం-మధురవాణి 
నాటకం అనవచ్చు. 1957 ప్రాంతంలో శ్రీకాకుళంలోని నటరాజ సమితివారు ఇంచుమించు 


రామవిలాససభివారు కుడించిన నాటకాన్నే ఆడుతున్నారు. 


కాని 1935 ప్రాంతంలో ఆంధ్రా యూనివర్సిటీలో ప్రదర్శించినవుడు కన్యాశుల్కాన్ని అబ్బూరి 
రామకృష్ణారావుగారు మరో మదింవుతో కుదించారు. కన్యాశుల్కాన్ని ఇచ్చినవాడు లుబ్బావధాన్ను. 
పుచ్చుకున్నవాడు అగ్నిహోత్రావధాన్లు. రామప్పంతులు, మధురవాణి, కరటకశ్శా,స్ర్ర, వీరిద్దరినీ 
(భష్టువట్టించారు. ఈ ఐదుగురూ ముఖ్యపాత్రలైతే గిరీశం వగయిరా పాత్రలు ఉపపాత్రలైనాయి. 
ఈనాటుకానికి ఈ కుదింపులో లుబ్దానధాన్డు కథానాయకుడు. ఇదేరూపాన్ని నురికొంత 
మార్పుచేసి 1960లో ఇండియన్‌ నేషనల్‌ థియేటర్‌ వక్షాన అబ్బూరి రానుకృష్ణారావుగారి 
దర్శకత్వంలో ప్రదర్శించారు. 

"పై రెండు నుదింపులలోనూ కలిపి గిరీశం, మధురవాణి, రామప్పంతులు, కరటకశా, స్త, 
అగిహో[తావధాన్తు, లుబానధాను ముఖపొా[తలు. ఈ పాతలను పోషించిన వివిధ [వముఖుల 
అల చేస్తాను. “ పజ 

గిరీశం పాత్రను పోషించినవారిలో గోవిందరాజుల సుబ్బారావు, ముక్తేవి రామానుజాచార్హు, 
పి.వి. రంగారామ్‌, జేవి రమణమూర్తి, రామచంద్రకాశ్యవ ముఖ్యులు. గోవిందరాజుల 
సుబ్బారావుగారి గిరీశం మాటలలో, నటనలో చలాకీగా ఉన్నా, రూపంలో కొంత చురుకుదనం 
లోపించినట్టునిపించేది. ముక్తేవి రామానుజాచార్యులు గిరీశం ముమ్మూర్తులా గిరీశం అనిపించేది. 
మాటలోనూ, కదలికలోనూ, చురుకుదనంలోనూ గిరీశం అనిపించేవాడు. వీరిద్దరూకూడా 
క్రాపుతోనే నటించేవారు. కన్యాశుల్కం నాటకంలోని సాక్ష్యాధారాల (ప్రకారం ఉన్న గిరజాల 
గిరీశం కనిపించేవాడుకాడు. రంగారామ్‌ నటననైతే చూడలేదుకానీ, మిత్రుడు కే.వి. గోపాలస్వామి 
ఈయన చాలా గొప్ప గిరిశం అనగా విన్నాను. వీరంతా స్వర్శీయులు. ఇక రమణమూర్తి, కాశ్యవల 
గిరీశాలలో రమణమూర్తి గిరీశంలో సినిమా ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. బహుశా ఇతను 
చూడక పోవచ్చుగాని, నూటికి ఎనభైపాళ్ళు రానూనుజాచార్ల గిరీశం కనిపిస్తాడు. ఇంతమంది 
గిరీశాలలోనూ గురజాడ రాసిన కళింగదేశవు యాసతో కనిపించినవాడు రనుణమూార్తి గిరీశమే! 
ఇతను (శ్రీకాకుళంవాడు కావడం వల్లనేమో అప్పారావుగారు ఊహించిన గిరీశం ఇతనిలో 
కనబడతాడు. కాశ్యపగిరీశంలో చురుకుపాలు తక్కువగా కనిపించేది. అయినా సోగ మీసంతో, 
గిరజొల గిరీశం కనిపించేవాడు. రమారమి యాభైఏళ్ళలో రంగంమీద కనుపించిన గిరీశాలలో 
రామానుజాచార్ల డగిరీశమే మనస్సులో నిలిచాడు. 


కరాళ లం? నూరేళ్ళ నమాలోచనం... 


రామప్పంతులు 


రామవిలాస సభవారి మాస్టర్‌ అంజి (తంగిరాల ఆంజనేయులు) రామప్పంతులు పాత్రకు 
మకుటాయమానంగా నిలిచాడు. తెలుగు జిల్హాలలో సువరిచితమైన నియోగి కరణాల పక్క 
చూపులూ, నిర్లక్ష్యం, లౌక్యం, ఇతని నటనలో మూర్తీభవించాయి. ఈయన అకాల మరణం 
తరువాత ముదిగొండ లింగమూర్తి రామవిలాస సభలో రామప్పంతులు చేశాడు. మాస్టర్‌ 
అంజి నటనను అధిగమించలేకపోయినా రామప్పంతులు పాత్ర పోషణలో గణుతికెక్కాడు. పై 
ఇరువురి వాచికంలో కళింగ దేశపు యాస ఉన్నా అది కొంత కృతకంగా ఉండేది. అబ్బూరి 
రామకృష్ట్ణారావుగారి రామప్పంతులులో కళింగ దేశపు యాస కొంత సహజంగా కనిపించేది. 
అసలే నియోగి కావడంవల్ల కరణీకవు పోకడలు కనిపించేవి కాని, ఈయన నటన లింగమూర్తి 
నటనతో దీటుకు రాలేక పోయింది. ఇక ఏ.ఆర్‌. కృష్ణ వాచికంలో కృష్ణాజిల్లా యాస 
ఎక్కువగా కనిపించేది. అబ్బూరి వారి దర్శకత్వంవల్ల కొన్ని నియోగి పోకడలు పోయినా వైదీకప్పు 
రామప్పంతులు అనిపించేవాడు. జేవి. సోమయాజులు (శంకరాభరణంలో ఇతను నటించిన 
తరువాత ఇతని ఇంటిపేరు శంకరాభరణంగా మారిపోయిందని (ప్రజలు అంటున్నారు) వాచికంలో 
పూర్తి కళింగదేశవుయాస ఉందికాని పాత్ర పోషణలో చింతామణిలోని బిలబ్య్వమంగళుడి లాగా 
పురాణవఠనం చేసేవాడు. ఇది రామప్పవంతులుకి సహజం కాదనిపించేది. ఈ ఘట్టంలో ఏ.ఆర్‌. 
కృష్ణ నటనే మెరుగనిపిస్తుంది. రామప్పంతులు పాత్ర ధారణ ముఖేముఖే సరస్వతి అన్నట్టుగా 
"పె అందరి నటనలోనూ వైవిధ్యం పొందింది గాని - మాస్తర్‌ అంజి రామప్పంతులుకు ఎవ్వరూ 
టురారు. 


మధురవాణి: 


మధురవాణి పాత్రను స్తానం నరసింహారావు, దాడి గోవిందరాజులు నాయుడు ఏక 
కాలంలో పోషించారు. స్తానం వారి మధురవాణి జాణ అయితే, గోవిందరాజుల మధురవాణి 
సౌజన్యారావుని కూడా సమ్మోహితుణ్ణి చేయగలిగినంతటి రూపసి. గోవిందరాజులు మధురవాణి 
రూపంతో అందరినీ ఆకర్షిస్తే స్టానంనారు మధురవాణి కులుకులతో,. తళుకులతో, బెళుకులతో 
(ప్రేక్షకులను ఆకట్టుకొంది. ఇక ఉత్తరం సీనులో స్టానంవారు నవ్వేనవ్వు ఎవరూ అధిగమించ 
లేక పోయారు. తరువాత కాలంలో అవేటి శాంత కుమారి, పూర్త్ణిము (ఇద్దరూ చెల్లెలు, 
అక్కాను) ఈ పాత్రను పోషిస్తే, నటనలో స్టానంవారు అధిగమించినష్టే శాంతకునూరి 
పూర్ణిమను అధిగమించింది. అందంలో గోవిందరాజులు స్తానం వారికన్నా మిన్న అయినట్లే 
పూర్ణిమ శాంత కుమారి కన్నా పైచేయి. విజయనగరానికి చెందిన రాజకుమారి నూటికి 
నూరు పాళ్ళ్ఫూ విజయనగరం సాని అనిపించేటట్టు నటించింది అయినా మధురవాణి పాత్ర 
పోషణలో స్థానం వారిది పైచేయి కాగా - స్త్రీలలో ఈమెదే పైచేయి అనాలి. ఈమె 
అలంకరణ మాత్రం పౌరాణిక నాటకాల్లోని మెరిసేరాళ్ళతో ఉన్న నగలతో ఎబ్బెట్టుగా ఉండేది. 


కరటకశా స్త్రి: 


ఈ పొత్రకు అశేషమైన కీర్తిని ఆర్జించి పెట్టిన పురిపాటి వెంకళేశ్వర్లు కరటకశాసస్త్రి 
గుంటూరు శాస్త్రిగా మారినప్పుడు బవిరిగడ్డంతోపాటు నత్తిని కూడా జోడించారు. వీరు 
ఈ పాత్రను చేయడం తగ్గించిన తర్వాత వీరి పద్దతిలోనే వంగర వెంకట సుబ్బయ్యగారు 
నటించారు. ఆయన సహజంగా వేదం చదువుకున్న వాడు కావడంవల్ల నటనలో సంస్కృత 
వాచికం చాలా నిర్దుష్టంగా ఉండేది. ఈయన గూడా గుంటూరు శ్యాస్త్రుల్లుగా నత్తితోనే 
నటించేవాడు. డి. సోమేశ్వర రావు కరటకశా స్త్రి గుంటూరు శాస్త్రిగా మారినప్పుడు నత్తి 
ఉండేది కాదు. ఇదికొంత వరకు సమంజసం అనిపిస్తుంది. ఎందువల్లనంటే కరటుకశా స్త్రి, 


కన్యాశుల్మ_ ౦: నూరేళ్ళ నమాలోచనం.. 925 


గుంటూరు శాస్త్రుల్లుగా కనిపించినపుడు మధురవాణి తప్పిస్తే అంతా కరటకశాస్త్రిని ఎరగని 
వారే. చూడగానే గుంటూరు శాస్త్రుల _కరటకశాషస్ర్రేనని ప్ట్రేస్తుంది. అందుకని నత్తి 
అనవసరం అనిపిస్తుంది. ఇది సోమేశ్వరరావు కరటకశ్ళాస్త్రిలోని కొత్త పోకడ. పులిపాటి, 
వంగరవారి పేర్టు (ప్రసిద్దమైనంతగా ఇతని పేరు తెలియదు, కాని అబ్బూరి రామకృష్ణారావుగారు 
మలచిన ఇతని కరటకశార్తై, అందరి కన్నా బావుందని నాకు అనిపించింది. 


అగ్నిహోత్రావధాన్లు: 

ఈ పాత్రను రావమవిలాస సభలో నండూరి శేషాచార్జుగారు పోషించారు. వారు 
విరమించిన తరువాత ఏలేశ్వరపు కుటుంబశాషస్త్రిగారు అటు అగ్నిహోత్రావధాన్లుగాను, ఇటు 
లుబ్బావధాన్లుగాను వైవిధ్యంతో పోషించారు. ఒకటి అగ్గిలా మండిపోయే వేషం అయితే, మరొకటి 
అనుమానంతోనూ అమాయకత్వంతోనూ కొట్టుమిట్టాడేవేషం. వేదుల జగన్నాథరావుగారి 
అగ్నిహోత్రావధాన్లు నివ్ఫులు కక్కేదని విన్నాను. వీరితో వ్యక్తిగత పరిచయమున్నా వీరి వేషాన్ని 
నేను చూడలేదు. తరువాత చెవ ఎపొకోదగ్గవాడు విన్నకోట రామన్నపంతులు. ఇతను సినిమాలోనూ 
ఇదేవేషం వేయడం వల్ల ఇతని నటనలో సినిమా పాలు ఎక్కువగా ఉండేది. అయినా 
అగ్నిహోత్రావధాన్సు పాత్రను ఇటీవలవారిలో ఇతనిలా పోషించిన వారులేరు. 


లుబ్జూావధాన్ను: 


ఏలేశ్వరపు కుటుంబశాసస్త్రిగారి లుబ్బావధాన్లు పాత్ర రామప్పంతులు ఉత్తరం సీనుతో 
ఆగిపోయేది. అబభూరి రామకృ్సబ్దారావు కుదెంచిన కన్యాశుల్కంలో నాయకుడు లుబ్జావధానులు 
అని పైన చెప్పాను. ఈ కుదింవులలో మొదట లుబ్జానధాన్లు పాత్రను పోషించినవారు 
అయ్యగారి వీరభద్రరావుగారు. కుటుంబశాస్త్రిగారు, వీరభద్రరావుగారూ లుబ్బావధాన్లు పాత్రను 
గొంతును వొణికిస్తూ పోషించారు. తరువాత లుబ్ఞావధాన్లు పాత్రను పోషించిన పాతూరి 
శ్రీరామశా స్త్రి (వ్యాసకర్త) గొంతులో వణుకుని తీసేసి నటించాడు. 


(నూరేళ్ల తెలుగు నాటకరంగం”, 1980) 


(UO mm కన్యాశుల్కం నూరేళ్ళ నమాలోచనం... 


గురజాడ వెంకట అప్పారావు 
జీవిత వివరాలు 


సెట్టు ఈశ్చురరావు 


గురజాడ వెంకట అప్పారావు కుటుంబం, తాతల కాలంలో కృష్ణాజిల్లా గురజాడ (గ్రామం 
నుండి విశాఖ మండలానికి తరరి వచ్చింది. 

తండి వెంకట రామదాసు, తల్లి కౌశల్యమ్మ. 

తండ్రికి సంస్క ఎతంలో మంచి ప్రవేశం వుండేది. ఆయన విజయనగరం సంస్థానంలో 
'పేష్కారుగానూ, రెవెన్యూ సూవర్‌చైజర్‌గానూ, ఖిల్లేదారుగానూ ఉద్యోగాలు చేశారు. విజయ 
నగరానికి చేరువలోని ఊటగెడ్డ అన్న ఏరు, బండిలో దాటుతూ వుండగా, హఠాత్తుగా ఈ 
ఏరు పొంగడం వల్ల మునిగిపోయి మరణించారు. 

1862 సెప్టెంబరు 21 పుట్టిన తేదీ, జననం నూతామహాల యింట; విశాఖ జిల్లా, 
ఎలమంచిలి తాలూకా, రాయవరం గ్రామంలో. 

జాతకాన్నిబట్టి పుట్టుక తేదీని లెక్కకట్టుడంలో తేడాలున్నాయి. ఒకదాని ప్రకారం 1861 
నవంబరు 30, యింకోదాని ప్రకారం 1862 సెప్టెంబరు 21. ఆయన మనుషులు రెండోదాన్ని 
(భువపరుస్తున్నారు, 

తండ్రి చీపురుపల్లిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు, పదేళ్ళ వయస్సు వరకూ అక్కడ చదువు, 
తరువాత బి.ఏ. పట్టం పుచ్చుకునే వరకు విజయనగరంలో గిడుగు రానుమూర్తితో కలిసి 
చదువుకున్నారు. ఇద్దరూ చిన్నప్పట్నుంచీ ప్రాణమిత్రులు. 

1882 మెట్రిక్యులేషన్‌. 

హైస్కూల్లో చదివే కాలంలో శ్లోకాలు రాసేవారట. విద్యాభ్యాసదశ పేదరికంలో సాగింది. 
ఉదారుడైన విజయనగరం మహారాజ కాలేజి ప్రిన్సిపాల్‌ సి. చంద్రశేఖర శాస్త్రి యింట 
వసతి, భోజనం. 

1882 “కుక్కు” అన్న ఇంగ్లీషు పద్యం (ప్రచురణ. 

1882-1884 యఫ్‌.ఏ. 

1883 “సారంగధర” అన్న ఇంగ్లీషు వద్యకావ్య ప్రచురణ, తమ్ముడు శ్యామలరావూ, 
తానూ విజయనగరంలోని “ఇండియన్‌ లీజర్‌ అవర్‌”, “తెలుగు హార్స్‌” అన్న పత్రికల్లో 
పద్యాలు రాస్తూ వుండేవారు. “ఇండియన్‌ లీజర్‌ అవర్‌”లో వెలువడిన “సారంగధర” 
మెచ్చుకొని, అప్పటి (ప్రముఖ కలకత్తా పత్రిక “రీస్‌ అండ్‌ రయ్యత్‌” (రాజు, రైతు) అన్న 
ఇంగ్లీషు పత్రికాధిపతి, శంభుచంద్రముఖర్జీ దానిని తన పత్రికలో రెండోసారి (ప్రచురించారు. 
((పచురణ ఆగస్టు 11, 18 సంచికలు), ఎంతో ప్రోత్సహిస్తూ ఉత్తరం రాశారు. ఇద్దరి మధ్య 
ఉత్తర (ప్రత్యుత్తరాలు సాగాయి. ప్రారంభ దశలో (ప్రోత్సహించిన వారిలో, “ఇండియన్‌ లీజర్‌ 
అవర్‌” సంపాదకుడు గుండుకుర్తి వెంకటయ్య ఒక ముఖ్యుడు. “చంద్రహాస” అన్న యింకో 
పెద్ద ఇంగ్లీషు కావ్యం కూడా రాశారట. “కుక్కు” లాగనే, యిది కూడా అలభ్యం. 

1884-1886 బి.ఏ., ఫిలాసఫీ అభిమాన శాస్త్రం. రెండో భాష సంస్కృతం. 

1884 విజయనగరం మహారాజా కాలేజి హాస్కూలులో ఉపాధ్యాయ పదవి, జీతం 25 
రూపాయలు. 

1885 వివాహం, భార్య అప్పలనరసమ్మ. 


తన్వాళుల్క ౦: నూ లేళ్ళ నమా లో చనం... (929 ౫ 


1886 ఉద్యోగానికి సెలవు పెట్టి డిప్యూటి కలెక్టర్‌ ఆఫీసులో పాడ్‌క్షర్క్‌ ఉద్యోగం. 
1887 కాలేజిలో నాలుగో లెక్చరర్‌. (విజయ దశమినాడు) జీతం నూరు రూపాయలు. 
1887 విజయనగరం మవోరాజు ఆనంద గజపతి పరిచయం. 

1887 విజయనగరంలో ఒక కాం(స్‌ సభలో ఉపన్యాసం. 

1887 (ప్రథమ సంతానం, కుమార్తె (ఓలేటి లక్షీ నరసమ్మ). 

1888 విశాఖ పట్టణం స్వచ్చంద సేవాదభంలో సభ్యత్వం. 

1889 ఆనందగజపతి ఆస్తానంలోని డిబేటింగ్‌ క్షబ్బుకు ఉపాధ్యక్ష వదది. 

1890 గురజాడ “విక్టోరియా ప్రశస్తి” గీతాలు వ్రైసాయి దంపతులకు రీవారాణి డిసెంబరు 
123 బహూకరించారు, 

1890 ద్వితీయ సంతానం, కుమారుడు (వేంకట రానుదాను). 

1891 మూడవ లెక్సరర్‌ పదవి, జీతం నూట పాతిక, చెప్పే పారాలు, ఎఫి.ఏ, ది.ఏ., 
కాసులకు ఇంగ్రీషు, వ్యాకరణం, సంస్కృత సారస్వతం, తర్షునూ, (గీక్‌, కోన్‌ చరిత్రలు. 

1892 మద్రాసు లా కాలేజీలో చదువుతూ వుండిన తమ్ముడు శ్యామలరావు మరణం. 

1892 “కన్యాశుల్కం” మొదటి కూర్చు (ప్రదర్శనం (ఆగస్టు 13 

1891 “శ్రీరామ. విజయమ్‌” అన్న సంస్కృత నాటక సమీక్ష విజయనగరం ఆంధ్రాంగ్ల 
పత్రిక “తెలుగు హార్సి”లో. ఇది (గ్రంథానికి పీరికగా (ప్రచురించబడింది. ఈ [గ్రంథ రచయిత 
భాగవతుల _ లక్ష్మీనారాయణ శాస్త్రి. యింకో సంస్కృత కావ్యం “సంక్రిప్తరామ చరితం” అన్న 
సంస్కృత కావ్యానికి పీరిక. “సంక్రిప్రరాను చరితం” అన్న జి.వి. పద్య్మనాభశౌ స్త్రి సంస్కృత 
కావ్యానికి పీఠిక. ఈ పీరికలన్నీ ఇంగ్లీషులో రాసినవి. 

సి.పి. బ్రౌన్‌ సేకరించిన చారిత్రక గాధ “ది వార్స్‌ ఆఫ్‌ రాజాస్‌: బీయింగ్‌ ది హిస్టరీ 
ఆఫ్‌ హండె అనంతపురం” (తెలుగు) అన్న (ప్రతిని, ముఖతా విని (బౌన్‌ రాయించి పెట్టిన 
“తాతాచార్యుల కథలు” సంపుటాన్ని (ప్రచురణకు సద్దపరిచారు. చనిపోయాక అది అచ్చయ్యాయి. 

1895 సంస్థాన శాసన పరిశోధక వదవి. 

1896 *2 [ప్రణాళిక అన్న పత్రికకు సంపాదకునిగా డిక్షరేషన్‌. ఈ పత్రిక వెలువడినట్టు 
లేదు. 

1896 అనంద గజపతి భార్య మరణధి. 

1897 “హరిశ్చంద్ర అన్న ఇంగ్రీషు నాటకానికి పీఠిక. 

1897 “కన్యాశుల్కం” తాలికూర్పు ఆనంద గజవతికి అంకితం, ము(దణం, పీఠికలో 
(గ్రాంధిక భాషలోని అసౌకర్యాలూ, యిబ్బందులూ వివరంగా చెప్పి, వాడుక భాషను కావ్య 
భాషగా సెంపొందించడంవల్ల కరిగే మేళ్ళను నొక్కి వక్కాణించడం జరిగింది. ఇది - 
సాహిత్య భాషగా వొడుక భాష స్టాపనకు నవ్య ఆధునిక భాష వ్యాప్తికి అంకురార్పణ. 

1897 ఆనందగజవతి నురణం. 

1898 ఆనంద గజపతి అక్క అప్పల కొండయాంబ (రీవా రాణి) ఆంతరంగిక కార్యదర్శి 
ఉద్యోగం. 

1902 తృతీయ సంతానం. కుమార్తె (వులిగెడ్డ కొండయమ్మ). 

1903 సంతానం లేకుండా చనిపోయిన ఆనంద గజపతి, తల్లి అలక రాజేశ్వరికి దత్తత 
చేసుకునే హక్కునిచ్చారు. ఇది చెల్లదని దాయాదులు దావా వేశారు. దావా 1913 వరకూ 
సాగి రాజీ అయ్యింది. ఈ దావాను నడిపించే భారం అంతా గురజాడ మీద పడింది. 
అందువల్ల, గురజాడ భాషా సాహిత్యాల కృషి, తాను ఆశించిన మేరకు జరగలేదు. 

1005 తం డ్రి మరళుతి; 

1906 పాఠశాలల్లో సులభ తెలుగు బోధనా భాష కోసం, తూర్పు జిల్లాల విద్యాధికారి 
జె.ఎ. ఏట్సొతోనూ, విశాఖపట్టణం మిసెస్‌ ఎ.వి.యన్‌. కాలేజి [ప్రిన్సిపాల్‌ పి.టి. 


కన్వాశుల్క త్త నూరేళ్ళ నమాలోచనం... 


శీనివాసయ్యంగార్‌ తోనూ, పర్గాకిమిడి కాలేజి లెక్చరర్‌ గిడుగు రామమూార్తితోనూ, కలిసి కృషి, 
చర్చలు, వాడుక భాష కోసం మహోద్యమ ప్రారంభం. 

1906 “కొండుభట్టీయం” జు. 

1907 “నీలగిరి పాటలు” (ప్రచురణ. 

1008 మద్రాసు కాం(గెసు మహాసభలో పాల్గొన్నారు. దాన్ని గురించి ఇంగ్రీషు పత్రికల్లో 
వ్యాఖ్యలు. ఆంగ్ర వ్యంగ్యపద్యరచన. 


1909 “కన్యాశుల్కం” రెండో కూర్పు (ప్రచురణ. 

1910 ఆకాశంలో తోకచుక్క (హారీస్‌ కామెట్‌) కనిపించగా కలిగిన భయాందోళనలను 
“చన్నకాలపు  చిన్నబుద్దులూగా వ్యాఖ్య. 

1910 సకల కులాల వారితో బరంపురంలో సహపంక్తి భోజనం. 

1910 “ముత్యాల సరములు”, “కాసులు ప్రచురణ. ఇది మొదలుకొని, ఈ సంవత్సరంలో 
అనేక ఆధునిక కవితా గీతాలు, ఆధునిక కథలు వివిధ పత్రికల్లో (ప్రచురణ, వాడుక భాష 


కోసం వాదోపవాదాలతో, అనేక వ్యాసాలు కూడా యీ సంవత్సరంలో (ప్రచురణ (దివరాలు 
ఆయా రచనలలో చూడవచ్చు), ఈ ఏడే 'బిల్లణీయం” ప్రథమాంకం [ప్రచురణ అయ్యింది. 


జరిగిన 


1911 “బిల్లణీయం” ద్వితీయాంకం ప్రచురణ, “లవణరాజు కల” (ప్రచురణ. 

1011 మద్రాసు విశ్వవిద్యాలయం భోర్‌ ఆఫ్‌ స్టడీస్‌ సభ్యత్వం. 

1911 అంధ్ర సాహిత్య పరిషత్తు స్తాపన. (వాడుక భాష ఉద్యవమంకోసం.) 

1912 కలకత్తాలో వంగీయ సాహిత్య పరిషత్తు తేనీటివిందు (జనవరి 23. 

1912 “కన్యక (ప్రచురణ. 

1912 రీవా రాణి మరణం. 

1913 వారసత్వం దావా రాజీ. 

1913 “సుభద్ర రచన. 

1913 ఉద్యోగ విరమణ: (ఫిబ్రవరి 12) పెన్షన్‌ రూ. 140. 

1913 మద్రాసు విశ్వవిద్యాలయం ట్ల. వదవి. 

1014 మద్రాసు విశ్వవిద్యాలయానికి “విశ్వవిద్యాలయాలు సంస్కృత మాతృభాషలు” అన్న 
నివేదిక సమర్పణ. 


1914 మద్రాసు విశ్వవిద్యాలయం పాఠ్య క్రమంలో వాడుక భాషను చేర్చడానికి విరుద్దంగా 


1914 
1914 
1915 


ఏప్రిల్‌ 9). 


1915 
1915 
1915 


కన్వాళుల్కం నూరేళ్ళ నమాలోచనం.. 


నిర్ణయానికి అసద్ముతిగా “అసమ్మతి వత్రం ుమర్చణ. 


అనారోగ్యం. 
“*దిదయలఅంగరు” రచన. 
తన శరీర స్థితిని గురించి, అనారోగ్యం గురించి వైద్యునికి వివరణ (పంపిన తేది 


“లంగరెత్తుము రచన. 
నూతన గృహప్రవేశం. 
నవంబరు 3౩౦ మరణం. 


(గురజాడ కవితల నంవుటో” నుండి) 


931 


| ఉపయోగపడిన గ్రంథాలు, [గ్రంథాలయాలు 


ఈ సంవుటిలోని వ్యాసాలను దిగువ పేర్కొన్న ప్రత్యేక సంచికలనుంచి, వత్రికలనుంచి, 
పుస్తకాలనుంచి గ్రహించాం. కొన్ని వ్యాసాలను రచయితలు ఈ సంపుటికోసమే రాశారు, 


(పతే వక సంచికలు: 


వరిశోధన (గురజాడ ప్రత్యేక సంచిక), మదరాసు, డిసెంబరు 1956 - జనవరి 1957. 
తెలుగు మవోజన నభ 6వ వార్థిక నంచిక్క మదరాసు, 1961. 

గురజాడ శతజయంతి సంచిక, హ్లౌదరాబాదు, 1962. 

గురజాడ శతజయంతి నంచిక్క విశాఖ, 1962. 

గురజాడ శతజయంతి నంచిక, న్యూఢిల్లీ, 1963. 

కళావని, 'ప్రాదరాబాదు, 1065. 

గురజాడ నంన్మరణ నంచిక, న్యూఢిల్లీ, 1976. 

నటరాజు కళానమితి (వత్యేక సంచిక, హౌదరాబాదు, 1980. 

కన్యాశుల్భ_౦ శతజయంతి ఉత్సవం, (వత్యేక సంచిక, విజయనగరం, 1992. 

నూర్వే కన్వాశుల్బ ౦ సంచిక, విజయనగరం, 1993. 


ప(తికలు: 
అభ్యుదయ తెలుగుతల్లి 
అముద్రిత (గ్రంథచింతామణి నందిని 
ఆంధ్రజ్యోతి నవోదయ 
ఆం(ధ్రవత్రిక నాట్యకళ 
ఆంధ్రప్రభ (పగతి 
ఆనందవాణి (పతిభ 
ఆర్యమతబోధిని భారతి 
ఉదయం మనోరమ 
కృష్ణాపత్రిక శారద 
చింతామణి సంవేదన 
జ్వాల గువముదర్శిని 
తెలుగు సాహిత్యనేత్రం 

(గ్రంథా అుః 


అప్పారావు, గురజాడ. కన్యాశుల్మ ము, [వ్రథమ (ప్రచురణము, విజయనగరము, 1897. 

అప్పారావు, గురజాడ. కన్యాశుల్బ_ ము, రెండవ (ప్రచురణము, విజయనగరము, 1909. 

అప్పారావు, గురజాడ. కన్యాళుల్హము, (సం. అవసరాల సూర్యారావు), విజయవాడ, 
1958. 

అప్పారావు, గురజాడ. లేఖలు, (సం. అవసరాల సూర్యారావు), విజయవాడ, 1958. 

ఆం(ధ్ర సారస్వత పరిషత్తు. తెలుగు నాటుకకర్ణలు, హైదరాబాదు, 1957. 

ఆర్‌. వి. ఆర్‌. సాహిత్యతతం, 1980. 

ఆరుద్ర. గురజాడ గురువీఠం, విజయవాడ, 1985. 


కన్వాళుల్కలు నూరేళ్ళ నమూాలోచనం... 


ఇనాక్‌, కొలకలూరి. సాహిత్య వ్యాసాలు. 

ఈశ్వరరావు, సెట్టి, (సం). గురజాడ రచనలు: కన్యాశుల్కం, హ్లాదరాబాదు, 1986. 

కాంతారావు, టి.యల్‌. సావొత్వోవనిషత్‌, 1977. 

గోపాలరెడ్డి, బండి (బం.గో.రె. సం. మొట్టమొదటి కన్యాశుల్కం, నెల్లూరు, 1969. 

చలం. శావలఠిని, మచిలీవట్నం, 1942. 

తిరుమలరావు, సర్దేశాయి. కన్వాశుల్బ్ల నాటుకకళ, 1974. 

నాగభూషణశర్మ, మొదలి. లోచన, హైదరాబాదు, 1995. 

యువభారతి. పైతన్యలవారి, వ్రాదరాబాదు, 1972. 

యువభారతి. దశరూవక నందర్భనం, హైదరాబాదు, 1984. 

రమణారెడ్డి, కెవి. గురజాడ-ావెలుగుజాడ, విజయవాడ, 1963, 

రమణా రెడ్డి, కె.బి. నూరేళ్ల కన్వాళుల్క ౦, వ్రాదరాబాదు, 1992. 

రమణారెడ్డి, కె.వి. మహోదయం, విజయవాడ, 1969. 

రామకోటిశా స్త్రి, కేతవరపు. మీ కన్యాశుల్కం గురించి, వరంగల్లు, 1992. 

రామకృష్ణరావు, అబ్బూరి. అబ్బూరి నంసన్మ రణ, హౌదరాబాదు, నాట్యుగోప్మి, 1988. 

వీరయ్య, నరాల. కసన్యాశుల్భ_ం౦: తొలి, మఠివ్రతుల తులనాత్మక వరిశీలన, తిరుపతి, 1985. 

వెంకటరనుణ (ప్రసాద్‌, అమళ్లదిన్నె. తెలుగు సాహిత్యంలో మృచ్చకటేకం, హనుమాన్‌ 
జంక్రన్‌ , 1993. 

శేషగిరిరావు, బుట్టా. గురజాడ అపా రావుగారి డైరీలు, 1936. 

డశడిశ్రీ. గురజాడ, హైదరాబాదు, 1959. 

సంగమేశం, ముట్నూరి. తెలుగువోన్యం, 1954. 

సుదర్శనం, ఆర్‌ .యస్‌. సాహిత్యంలో దృకృథాలు, 1968 

ను(దవ్మాణ్యం, జి.వి. సాపొత్య వ్యానాలు, 'వాదరాబాదు, 1998. 

సూరిశా స్త్రి, పురాణం. నాట్కా౬ శోకము, మచిలీపట్నం, 1924 


(గంథాలయూాలుః 


స్టేట్‌ ఆర్కీవ్‌ సై ప్తాదరాబాదు. 

గౌతమీ (గ్రంథాలయం, రాజమండ్రి. 
వర్తమాన సమాజ గ్రంథాలయం, నెల్లూరు. 
సారస్వతనికేతనం, వేటపాలెం. 
సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాదు. 


రాఘిలసై గ 


-న్వాశుల్కం: నూరేళ్ళ క. 933 | 


